తెలుగు అకాడమి (ప్రచురణ - 31 
సంప్రదింపు (గంథానళి 


సమగ్ర ఆంధ్ర సాహిత్యం 


రెండవ సంపుటి 


. రచన 


ఆలుట్ర 


samagra aandhra saahityam - reNDava sampuTi; Author : Arudra; 
Reprint : 2012 pp. xiv + 1066 + iy. 


© TELUGU AKADEMI 


Hyderabad 


First Edition : 2003 
Reprint :2005, 2007, 2012 
Copies : 1000 


Published by TELUGU AKADEMI, Hyderabad- 500 029 
{Andhra Pradesh) under the Centrally Sponsored Scheme of 
Production of Books and Literature in Regional Languages 
at the University level of the Goverment of India in the 
Ministry of Human Resource Development, New Delhi. 


All rights whatsoever in this book are strictly 
reserved and no portion of it may be reproduced 
by any process for any purpose without the 
written permission of the. copyright owners. 


Price : Rs. 405=00 


Printed in India 
Laser Typeset at Sri Maruthy Laser Printers, Chennai - 600 014 
Printed at M/s. Ajanta Art Pnnters, Hyderabad 
Andhra Pradesh. 


భూమిక 


1968లో తెలుగు అకాడమి స్థాపన జరిగిన నాటినుంచీ ఉన్నత స్థాయిలో బోధనభాపగా 
తెలుగు స్థిరపడటానికి అకాడమి నిర్వహిస్తున్న కృషి అందరికీ తెలిసిన విషయమే. తెలుగు అకాడమి 
ఇంటర్మీడియట్‌ స్థాయి నుంచి స్నాతకోత్తరస్థాయివరకు పాఠ్య పఠనీయ (గ్రంథాలను, అనువాద, 
సంప్రదింపు (గ్రంథాలను, శాస్త్ర నిఘంటువులను, జనరంజక (గ్రంథాలను, మోనో గ్రాఫ్‌లను, వృత్తి 
విద్యాకోర్సులకు సంబంధించిన (గ్రంథాలను 'ప్రచురిస్తున్నది. అంతే కాకుండా తెలుగు అకాడమి 
ఇంటర్మీడియట్‌ స్థాయిలో తెలుగు మాధ్యంలోనే గాక ఆంగ్ల మాధ్యంలో కూడా పాఠ్యగ్రంథాలను 
ప్రచురించి విద్యారంగానికి సముచితమైన "సేవ చేస్తున్నది. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట ప్రభుత్వంవారు ప్రముఖ సాహితీవేత్త శ్రీ ఆరుద్ర రచించిన సమగ్ర 
ఆంధ్ర సాహిత్యం గ్రంథం సర్వహక్కులను, ప్రచురణ బాధ్యతను తెలుగు అకాడమీకి 
అప్పగించడంతో ఆ (గ్రంథ ప్రచురణ కార్యక్రమాన్ని అకాడమి చేపట్టింది. 


గతంలో 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం' 13 సంపుటాలుగా వెలువడి సాహీత్యాభిమానుల 
ఆదరణ పొందింది. దీనిలో ఆరుద్రగారు జీవించి ఉండగానే, వారే పలు మార్పులూ, చేర్పులూ 
చేసుకున్నారు. ఆ సవరణలన్నింటినీ పొందుపరచి, దీనిని మళ్ళీ 4 భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నం 
తెలుగు అకాడమి చేసింది. ఆ నాలుగు ఖాగాలలో ఇది రెండవది, గతంలోలాగే ఇది 
సాహిత్యాభిమానుల ఆదరణ పొందుతుందడనడంలో సందేహం లేదు. 


ఈ (గ్రంథ ప్రచురణకు సహకరించిన శ్రీమతి రామలక్ష్మి ఆరుద్రగారికి కృతజ్ఞతలు. 
ఈ (గంథం సాహిత్యాన్ని అధ్యయనంచేసే విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు, 
సాహిత్యాభిమానులకు, విమర్శకులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాం, 


ఆచార్య ౩. యాదగిరి 


సంచాలకులు 


మనవి మాటలు 


సాహిక్యాఖిలాష గల సాధారణ పాఠకులు ఆంధ్ర సాహిత్యం గురించి సంపూర్ణంగా 
తెలుసుకోవాలనుకుంటే, వాళ్ళకు ఉపయోగించే పుస్తకాలు నేడు అందుబాటులో లేవు. 
నన్నయభట్టునుండి చిన్నయసూరిదాకా మాత్రమేకాక సాతవాహనుల కాలం నుండీ 
సాహితీ సమితి దాకా ఆంధ్ర సాహిత్యం అనేక విధాలుగా, బహుముఖాలుగా సాగింది. 
ప్రజ్ఞావంతులైన తెలుగుకవులు రచించిన గ్రంథాలు అన్నీ అచ్చుపడి వెలుగు చూడలేదు. 
అచ్చయిన పుస్తకాలు కూడా అన్నీ అందరికీ లభించడంలేదు. లభించిన పుస్తకాలైనా అన్నీ 
సాధారణ పాఠకులకు బోధపడే వివరణలతో లేవు. ఈకొరతను తొలగించవలసిన 
బాధ్యత నేటి సాహితీపరులపై వుంది. 


పన్నెండు సంపుటాలలో సమగ్ర ఆంధ్ర సాహిత్యం ప్రజానీకానికి పరిచయం 
చేద్దామనే సంకల్పం కొన్నేళ్ళ కిందట నాకు కలిగింది. 


సమగ్రత ఆశయం. దీన్ని సాధించడానికి ఇది ప్రయత్నం. పూజ్యులు కందుకూరి 
వీరేశలింగంగారు ప్రామాణిక సాహిత్యరచనకు పునాదులు వేశారు. శ్రీయుతులు మానవల్లి 
రామకృష్ణకవిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. చిలుకూరి వీరభద్రరావుగారు, 
కొమర్రాజు లక్ష్మణరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మగారు మొదలైన మహనీయులు 
సాహిత్యంతోపాటు దేశ చరిత్రను కూడా విశదం చేశారు. సురవరం ప్రతాపరెడ్డిగారు మన . 
సాంఘిక చరిత్రకు శ్రీకారం చుట్టి కొత్త కోణాలను చూపెట్టారు. వీరి రచనలను ఆధారం 
చేసుకొని తమ ప్రతిభతో కొత్త ఆకరాలను గుర్తించి, నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించి ' 
సాహిత్య చరిత్రను అనేకమంది విద్వాంసులు, విమర్శకులు, విఖ్యాత షత్రికలలో, వివిధ 
గ్రంథాలలో వివరిస్తున్నారు. ఈ అమూల్య రచనలన్నింటిని నా దృక్పథంతో సమన్వయం 
చేయడానికి ఈ రచనలో యత్నించాను. 


ఒక భాష మాట్లాడే ప్రజల దేశ చరిత్ర, సాంఘిక చరిత్ర, సాహిత్య చరిత్ర ఒకదానితో 
ఒకటి పెనవేసుకొని వుంటాయి. రాజకీయాలవల్ల వివిధ రంగాలలో పరిణామాలు 
ఏర్పడుతూ వుంటాయి. విభిన్న సంఘటనలే జరిగినా అవి ఒక చారిత్రక క్రమంలోనే 
వుంటాయి. రాజకీయ ప్రభావాలకు లోనుకాని యుగం వుండదు. రాజవంశాల 
పేరుమీదుగా యుగాలను పేర్కొనడం రివాజే. 


సాంఘిక చరిత్రకు పనికివచ్చే సాహిత్య గ్రంథాలనే ఎన్నుకొనడంవల్ల సురవరం 
ప్రతాపరెడ్డిగారి యుగవిభజన వారి ప్రయోజనాలకు అనుకూలమైంది. సమగ్ర ఆంధ్ర 
సాహిత్యంలో విస్తీర్ణతను దృష్టిలో పెట్టుకొని నేను యుగాల అంకెను, ఆయా రాజవంశాల 
ప్రాముఖ్యాలను బట్టి పెంచవలసి వచ్చింది. ఆదిలో నేను వేసుకొన్న ప్రణాళికలో 
యుగవిభజన చేసుకొన్నాను. కాని పుస్తక ప్రచురణను ప్రారంభించడానికి ముందే 
ప్రతిసంపుటిలో పుటల పరిమితిని, సంపుటాల సంఖ్యను, ఒక్కొక్క సంపుటం వెలనూ, 
పన్నెండు సంపుటాలకు మొత్తం పూర్తిగా ముందే చెల్లించే పక్షంలో సెట్టువెల, అందువల్ల 


వేసుకున్న ప్రణాళిక ప్రకారం - శ్రమించి రాసుకుంటూపోయాడేగాని, ప్రచురణకర్ణలు ఏం 
చేస్తున్నారన్నదాన్ని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. శ్రమదోపిడీని సహించలేని యీ 
సామ్యవాదీని - ఎలా దోచుకున్నారో, దోచుకోబడ్డాడో పదుగురు చెప్పినా 
పట్టించుకోలేదు. ఫలితం తొలిముద్రణ మాకే రుణభారాన్ని మిగిల్చింది. రెండవ ముద్రణ 
ఆతి నిర్లక్ష్యంగా ప్రచురణ అయి అతని మనసును బాగా కృంగదీసింది. 


కవి, భావుకుడు, వ్యాపారం తెలియనివాడు, స్నేహానికి ప్రాణం పెట్టే తత్వమున్న 
వాడు యింత దారుణంగా కృంగిపోవడం నేను కళ్లారా చూశాను. ఈ దేశంలో సాహిత్యం 
బువ్వపెట్టదు. ఏదో వృత్తి వుండి పక్కన సాహిత్య వ్యాపారం చేసుకుంటే ఏమోగాని 
లేకుంటే బతుకు భారమే మిగులుతుంది. 


ఆరుద్ర పోయాక నేనో నిర్ణయానికి వచ్చాను. యువకుడు, ఉత్సాహవంతుడు 
అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారిని “ఈ సాహిత్య సంపుటాల సర్వహక్కులు 
స్వీకరించండి. వాటి విలువ సాటిలేనిది'' అని కోరాను. వారు ప్రభుత్వం తరపున స్వీకరించి 
ఆ హక్కులు, ప్రచురించే బాధ్యతలను - తెలుగు అకాడమీ వారి చేతులో పెట్టారు. చక్కని 
అవగాహన, సాహిత్యం పట్ల ఎంతో అభిమానం గల డాక్టర్‌ ఎ. మంజులతగారు ఈ 
కార్యక్రమానికి ఎంతో సంతోషంగా శ్రీకారం చుట్టి “' ఇకమీదే ఆలస్యం” అని అన్నప్పుడు 
- ఆమె అభిమానాన్ని నేను కొలవలేను. పదమూడు సంపుటాలను - నాల్గు సంపుటాలుగా 
రూపొందించాలని నిర్ణయించాను. సంస్కరించి ప్రచురణకు తొలి సంపుటానికి నాంది 
పల్కాను. ఈ విషయంలో నాకు అన్నివిధాలా వెన్నుదన్నుగా డా॥ మేడిపల్లి రవికుమార్‌ 
(ఎస్‌.వి.యూనివర్సిటీ, తెలుగుశాఖ) నిలబడ్డాడు. ఆరుద్ర తను చేద్దామనుకొన్న 
మార్పులూ, చేర్పులు, తీసీయాలనో, తగ్గించాలనో అనుకున్నవి - అన్నీ అన్ని 
సంపుటాలలో నోట్‌ చేసి పెట్టారు. నేను వాటిని అనుసరించి అమల్లో పెడుతూనే, 
అవసరమైన చోట్ల కుదిస్తూ - తొలి సంపుటి సిద్ధం చేశాను. ఆగస్టు 31, ఆరుద్ర జన్మదినం 
నాటికి దీనిని వెలువరిస్తానని - బాధ్యత సంతోషంగా డాక్టర్‌ మంజులత స్వీకరించారు. ఇది 
నిజంగానా అదృష్టంగా భావిస్తున్నాను. మల్టీ ముఖచిత్రం రాసీ యిచ్చారు బాపు - ఎప్పటికీ 
ఆరుద్ర అభిమాని ఆయన; 'నేను వేయడమేమిటి? ఆయన వేయించుకున్నారు'' అన్నారు. 

ఉత్సాహంతో ప్రచురణ భారం స్వీకరించిన తెలుగు అకాడమీ డైరక్టర్‌ డాక్టర్‌ 
ఎ. మంజులతకు, హక్కులు స్వీకరించి నాకు మనశ్శాంతిని చేకూర్చిన ప్రియతమ 
చంద్రబాబుగారికీ నేను కాశ్చతంగా రుణపడి వున్నాను. 


నా భావనలో ఆరుద్ర అభిరుచికి దీటైనది - యీ తెలుగు అకాడమీ వారి ప్రచురణే. 
ఇదే నాకు తొలి ప్రచురణేమో అనిపిస్తూంది. 


30-7-2002 
చెన్నయ్‌ శె. రామలక్ష్మి 


మలిరాయల యుగం 
కొరవి గోపరాజు 
మాడయ్య కవి 

మనుమంచి భట్టు 
మాదయ్యగారి మల్లన 
కృష్ణదేవరాయలు 

నండి తిమ్మన 

చరిగొండ ధర్మన్న నాదెండ్ల గోపమంత్రి 
అల్లసాని పెద్దన 

పుత్తీటి రామభద్రయ్య 
ధూర్జటి 

సంకుసాల నరసయ్య 
చింతలపూడి ఎల్లన్న (రాధామాధవ కవి) 
హరిభట్టు 

పిడపర్తి కవులు 

తాళ్ళపాక కవులు 
యాగంటి లక్ష్మయ్యగారు 
పోశెట్టి లింగన్న 

ప్రాఢకవి లింగన్న 
వెన్నెలకంటి సూరన్న 
వాసిరాజు రామయ్య 
చెందలూరి చిక్కయ్య 
కానుకొలను అన్నమరాజు 
ఖాయకవి 

తెనాలి రామకృష్ణుడు 
కందుకూరి రుద్రకవి 

ఇతర కవులు 

నవాబుల యుగం 
ఆరవీటిరాజుల యుగం 


188 


కాకునూరి అప్పకవి 
పదీమంది శతకకవులు 


తాడిగోళ్ళ కదిరీపతి, అయ్యలరాజు నారాయణ 


మలితరం ఇతరకవులు 
కడపటిరాజుల యుగం 

వరంగల్లు సుజాకవులు 

మెదకు సుబాకవులు 
సురపురం సంస్థానం 

గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 
వేమన, కడపసుబా కవులు 
లిరాసుబా కవులు 

మధుర నాయకరాజులు, ఆగ్రితులు 
తంజావూరు మహారాష్ట్ర రాజులు 
తంజావూరులో తెలుగు కవులు 
ఆర్కాటు సుబా కవులు 
కొండవీడు బందరు సర్కారులు 
కొండపల్లి ఏలూరు సర్కారులు 
జోలునాటి కవులు 

కళింగ కవులు 

ఇద్దరు ఆలంకారికులు 

ముగ్గురు శేషధర్మ కవులు 
కొందరు మహత్య్యాలరచయితలు 
పదిమంది శతకకవులు 
రామాయణ రచయితలు 
అన్నట్లు వీళ్లూ ఉన్నారు 
ముఖ్యపదాను క్రమణిక 
సంప్రదించిన గ్రంథాలు 


800 


మలిరాయల యుగం 


ఇది ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమున్న యుగం; స్వర్ణయుగం! అల్లసాని 
పెద్దన, ముక్కు తిమ్మన, మాదయగారి మల్లన్న, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, 
సంకుసాల నరసయ్య, రాధామాధవ కవి మొదలైన ఆజానుబాహులందరూ ఈ యుగం 
లోనివాళ్ళే. భారతదేశ చరిత్రలోనేకాక, ప్రపంచ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే 
మహా వ్యక్తి కృష్ణదేవరాయల పరిపాలన ఈ యుగంలోనే ప్రజాక్షేమానికి మంగళకైలికీ 
గీతాలను పాడింది. చాణక్యుణ్ణి చంపి పుట్టి యుగంధరుని తలదన్నే మహామంత్రి అప్పాజీ 
తిమ్మరుసయ్య స్వహస్తాలతో ఈ యుగానికి రూపురేఖలు దిద్దాడు. అతని అమృత 
హస్తాల చలువవల్ల విజయనగర సామ్రాజ్యం వికసించిన పువ్వులాగ గుబాళించింది. 
అతని విగత నేత్రాల నుండి కారిన రక్తాశ్రువుల వేడివల్ల రాయల కీర్షికాంత పాదాల లత్తుక 
లావాగా మారింది. రాయల కుత్తుకలో కత్తులు పాట పాడాయి. ఈ యుగంలోని 
విజయనగర సామ్రాజ్య చరిత్ర ఆంధ్రులు విస్మరించలేని పుట్టుమచ్చ. 


విద్యారణ్యులవారి ఆశీర్వాదంతో సంగమవంశ రాజులు ఈ సామ్రాజ్యాన్ని 
క్రీశ 135లో స్థాపించారు. కళలను పోషిస్తూ. కవులను ఆదరిస్తూ, ఆశ్రితులకు 
అగ్రహారాలిస్తూ, ఉదృటవివాదాలలో గెలిచినవారికి కనకా ఖవిషేకాలు చేస్తూ సంగమ 
రాజులు క్రీశ.1485 దాకా పాలించారు. ఈ వంశంలోని కడపటి రాజులు అతి దుర్చలులై 
అవినీతిపరులుగా మారినందువల్ల, వీరి కొలువులోనే ఉన్న దండనాయకుడు సాళువ 
నరసింహరాయలు సామ్రాజ్యాన్ని రక్షించడానికి క్రీశ. 1485లో అధికారాన్ని హస్తగతం 
చేసుకొని వజ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు తాళ్లపాక అన్నమయ్యగారిని 
సత్కరించి సంకీర్ణనలను ప్రోత్సహించాడు. పిల్లలమర్రి పినవీరయ్యను పోషించి కృతి 
పుచ్చుకొన్నాడు. సాళువ నరసింహరాయలు క్రీ.శ. 1490లో మరణించాడు. అతడు మృ 
త్యు ముఖంలో ఉన్నప్పుడు యుక్తవయస్సు రాని తన కుమారుణను తన 
కుడిభుజంలాంటి తుళువ నరసానాయకునికి అప్పగించాడు. ఈ ఇద్దరు కొడుకులో ఎవరు 
యోగ్యులైతే వాళ్లకా పట్టం కట్టమన్నాడు. నిశ్చింతగా కన్ను మూశాడు. 

విశ్వాసపాత్రుడైన నరసానాయకుడు తన స్వామి చెప్పిన మాటలు నెరవేర్చాడు. 
నరసింహరాయల పెద్ద కొడుకు తిమ్మరాజును గద్దెపై కూర్చోపెట్టాడు. అయితే దురదృష్ట 
వశాత్తూ అతడు పట్టుమని పది నెలలు కూడా జీవించలేదు. ఈ అభాగ్యుని తరువాత 
అతని సోదరుడు తమ్మిరాజును, ఇమ్మడి నరసింహరాయలనే పేరిట నరసానాయకుడు గద్దె 
కక్కించాడు. ఇతడు క్రీ.శ. 1490- 1506 వరకు పాలించినట్టు శాసనాలు ఉన్నాయి. అయితే, 
నరసింహరాయలింతకాలమూ గద్దెమీద కూర్చొని పాలించలేదు. పెనుకొండ దుర్గంలో 
బంధితుడుగా ఈ రాయలు బతుకుతూ ఉంటే అతని పేరుమీదుగా నరసానాయకుడు 
అధికారం చలాయించాడు. దీనికి స్వార్థంకాక సామ్రాజ్య రక్షణే కారణం. కొంతమంది 
సామంతులకు నరసానాయకుని పాలన కిట్టలేదు. అతణ్ణి తప్పించడానికి రాయలను 
గుప్పిట్లో పెట్టుకోవాలని చూశారు. ఎదురు తిరిగిన రాయలను నరసానాయకుడు 
బంధించక తప్పింది కాదు. సామ్రాజ్యంలోని కలహాలను అదనుగా చూసుకొని 


4 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఉన్నాడు. ఇటువంటి అర్చకుని సైన్యంతో పంపడానికి వీరనరసింహరాయలు మొదట 
అంగీకరించలేదుగాని చివరకు ఒప్పుకున్నాడు. కృష్ణరాయలు యుద్దాలలో బాగా 
రాణించినట్టుంది. 


వీరనరసింహరాయలు రాజకీయ తంత్రం బాగా తెలిసినవాడు. ఆధునిక 
యుద్దాలలో విజయం సంపాదించాలంటే అశ్వికబలం చాలా అవసరం. అయితే గుళ్టాల 
వర్తకం ఆ రోజులలో గుత్త వ్యాపారమైంది. జాతి గుళ్తాలను మహమ్మదీయ వర్తకులే 
దిగుమతి చేసేవారు. వాటిని బహమనీ సుల్తానులకే విక్రయించేవారు. ఈ గుత్త 
వ్యాపారాన్ని అరికట్టడానికి వీరనరసింహరాయలు చక్కని రాజనీతి ప్రదర్శించారు. 
అప్పుడప్పుడే మన దేశంతో పోర్చుగీసువారు వర్తక సంబంధాలు పెట్టుకుంటున్నారు. 
వాళ్లకు రాయలు ప్రోత్సాహం యిచ్చి జాతి గుర్రాలను వాళ్ల ద్వారా దిగుమతి 
చేయించుకున్నాడు. అన్వికదళాలను పెంపొందింపజీశాడు. జాతిమత విచక్షణలేకుండా, 
అర్హతగలవారినందరినీ గుగర్రపురౌతులుగా పటాలంలో చేర్చుకున్నాడు. ఈ చర్య 
విజయనగర సామాజ్యానికి వజకవచమైంది. 


ప్రధాని సాళువ తిమ్మరుసయ్య మంత్రాంగం, నమ్మకస్థులైన ఆరవీటి వంశం వాళ్ల 
సహాయం, తమ్ముడు కృష్ణరాయల ఉత్సాహం వీరనరసింహరాయలకు పెట్టని కోటలుగా 
ఉన్నాయి. కప్పమీయక తిరుగుబాటు చేసిన సామంతులపై వీరనరసింహరాయలు 
స్వయంగా సైన్యాలు నడుపుకొంటూ వెళ్లాడు. పశ్చిమ తీరంలోని తుళువ రాజ్యాధిపతు 
లను పాదాక్రాంతులను చేసుకొన్నాడు. ఆ తరువాత కనుమలు దాటి కర్నాటకంలో 
ప్రవేశించి ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నం సామంతులను ముట్టడించాడు. అయితే వాళ్లు 
లొంగలేదు. పై పెచ్చు, రాయల బలాలను ఓడించారు. ఇది వీరనరసింహరాయలకు 
హృదయశల్యమైంది. మంచాన పడ్డాడు. అపజయానికి తోడు మరో బెంగ పట్టుకొంది. 
తన తరువాత తన కొడుకు రాజ్యానికి వస్తాడన్న ఆశ సన్నగిల్లింది. వీరనరసింహరాయల 
కుమారుడు ఎనిమిదేళ్లవాడు. ఈ పసివాణ్ణి తోసిరాజని కృష్ణరాయలు గద్దె ఎక్కుతాడని 
వీరనరసింహరాయలు భయపడ్డాడు. ప్రధాని తిమ్మరుసయ్యను పిలిపించి తన భయాలు 
చెప్పాడు. కృష్ణరాయలను తక్షణం బంధించి రహస్యంగా వధించి అతని కళ్ళు తనకు 
చూపమన్నాడు, రాజాజ్ఞ విన్న తిమ్మరుసయ్య నిష్క్రమించాడు. 

అతడు వెనువెంటనే కృష్ణరాయలను బంధించాడు. రహస్య ప్రదేశంలో ఉంచాడు. 
అయితే వధించలేదు. ఆ మహామంత్రికి, అపస్మారకంలోనికి దిగజారుతున్న రాజుగారి 
ఆజ్ఞకంటే అల్లకల్లోలం కాబోతున్న రాజ్య రక్షణ ముఖ్యమనిపించింది కాబోలు. 
సమరాలలో శక్తిసామర్థ్యాలు చూపెడుతున్న కృష్ణరాయలు ప్రజలకు రామరక్ష కాబోయే. 
సూచనలు తిమ్మరుసయ్య గ్రహించాడు. ఏ వేగులవాళో కొన్ని రహస్య వర్తమానాలు 
ఆయన చెవిన వేశారు. గజపతి ప్రతాపరుద్రుడు దండెత్తబోతున్నాడు. వీరనరసింహ 
రాయలు సామంతుల చేతిలో అపజయం పొంది మనోవ్యథతో మృత్యుముఖంలో 
ఉన్నాడు. ఈ స్థితిలో రాజ్యం చాలా పెద్ద శత్రువుతో రాజ్యం యుద్ధం చేయవలసివస్తీ 


మలిరాయల యుగం 5 


సైన్యాలకు ప్రోత్సాహం ఇచ్చే ప్రభువు ముందు నడవాలి. కృష్ణరాయలే అందుకు 
తగినవాడు. అతజ్జి చంపి వీరనరసింహరాయల ఎనిమిదేళ్ల కుమారుణ్ణి గద్దెమీద 
కూర్చోపెడితి రాజ్యాన్ని ఈశగాచి నక్కలపాలు చేసినట్టు అవుతుంది. 
నరసానాయకునితో పాటు తాను పాతికేళ్ల నుంచి పాటుపడి రాజ్యాన్ని ఇలాగ ఒక కొలిక్కి 
తెచ్చాడు. ఇది ఇప్పుడు పుటుక్కున తెగిపోయేటట్టుంది. అందుకే సాళువ తిమ్మరుసయ్య 
కృష్ణరాయలను రహస్య ప్రదేశంలో సజీవునిగానే ఉంచి ఒక మేకను చంపి దాని కళ్లను 
తీసుకువెళ్లి వీరనరసింహరాయలకు చూపించాడు. మంచానపడ్డ రాజు గుండెలు 
కుదుటపడ్డాయి. కన్నులు మూతపడ్డాయి. 


ఇది క్రీశ 1509 జూలైలో జరిగింది. తిమ్మరుసయ్యకు వచ్చిన వర్తమానాలు 
నిజమైనవే. ప్రతాపరుద్ర గజపతి విజయనగరంపై దాడి చేశాడు.? వీరనరసింహరాయలు 
లేడు. అతని కుమారులు పసివాళ్లు, వాళ్లను చంద్రగిరి కోటకు పంపించి మర్యాదలతో 
బంధించి తిమ్మరుసయ్య తగిన కట్టుదిట్టాలు చేశాడు. కృష్ణరాయలను విడిపించాడు. 
రాజుగా ప్రకటించాడు. 1509 అగస్టు 7వ తారీఖున కృష్ణరాయలు రాజ్య స్వీకారం 
చేశాడు. (ఆనాడు కృష్ణాష్టమి) గజపతి నైన్యాలపై కృష్ణరాయలు కత్తి దూశాడు. యుద్ధం ఏ 
కారణాలవల్లనో చాలా స్వల్పకాలమే జరిగింది. గజపతి పలాయనం చిత్తగించాడు. 
కృష్ణదేవరాయలు “గజపతి గజకూటపాకల'' అనే బిరుదు సముపార్టించుకున్నాడు.* 


గజపతిని జయించి, రాజధానిలో అడుగుపెట్టి ఇంక పట్టాభిషే కం 
చేసుకొందామనుకొనే వేళకు సూరులు మరొక sre వచ్చిపడింది. 
బిజాపురాన్ని పాలించే యూస సఫ్‌ ఆదిల్‌ఖాన్‌ విజయనగరంపై దాడి చేశాడు. అయితే 
గజపతిని ఓడించినట్టే ఇతి కూడా కృష్ణరాయలు అదృష్టవశాత్తూ అవలీలగా 
ఓడించాడు. ఈ విజయం వల్ల కృష్ణదేవరాయలు “పరిభూత సురత్రాణ' అనే బిరుదును 
సంపాదించుకున్నాడు. 

1509 ఆగస్టులో రాజ్య స్వీకారం చేసిన కృష్ణరాయలు వజ్ర సింహాసనాన్ని 
అధిష్టించక ముందే రెండు బిరుదులు సంపాదించి శాలివాహన శకవత్సరాలు 1431 
మాఘశుద్ధ చతుర్దశినాడు, అనగా క్రీశ, 1510 జనవరి 23-24వ తారీఖుల మధ్య 
పట్టాభిషేకం చేసుకొన్నాడు.* తనకు ప్రాణదానం చేసి రాజ్యాన్ని ప్రసాదించిన సాళువ 
2. కీ.శ 1509లో గజపతి విజయనగరంపై దాడి చేశాడని ఓరుగంటి రామచంద్రయ్య గారు 

నిరూపించాడు. సరిగ్గా ఆ సమయానికే చైతన్య ప్రభువు పూరీజగన్నాథానికి విచ్చేశాడు. అప్పుడు 
గజపతి విజయనగరంపై యుద్ధంలో ఉన్నాడని చైతన్య భాగవతం చెప్తూంది. 

ఏ సమయ ఈశ్వర ఆయలానీలాచలే 

తఖనె ప్రతాపరుద్ర నాహిక ఉత్కలే 


యుద్ధ సేగియాచ్చేన్‌ విజయనగరే ] 
అతదుహా ప్రభూనా దేఖలెన్‌ సెయిబారె'' Studies in Krishnaraya, P.46 


3. 'పాఠలం' అంటే ఏనుగులకు వేచ్చే పిత్తజ్ఞురం. 


4, డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య గారి అభిప్రాయం ప్రకారం కృష్ణరాయల పట్టాభిషేకం - 1509 
నాడు జరిగింది. చూ. భారతి 1946, సంపుటి 26, సంచిక 4, పుట 290. 


6 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తిమ్మరుసును శిరఃప్రధానిని చేసుకొన్నాడు. రాయలవారికి నిజంగా అతను ప్రధాని కాడు; 
తండ్రిలాంటివాడు. తిమ్మరుసయ్యను కవులిలా పొగిడారు: 


అయ్య అనిపించుకొంటివి- నెయ్యంబున కృష్ణరాయనృప పుంగవుచే 
నయ్యా నీసరీ యేరీ- తియ్యని విలుకాడ వయ్య తిమ్మరుసయ్యా। 
(చాటుపద్య మణిమంజరి 1 పుట 105) 

తిమ్మరుసయ్య తొలి రోజులలో నూరిపోసిన రాజ నీతుల వల్ల, తీర్చిదిద్దిన 
రూపురేఖల వల్ల కృష్ణదేవరాయలు అనన్యసామాన్య సామ్రాజ్యాధిపతి అయ్యాడు. తన 
అద్వితీయ పరాక్రమంతో సంపూర్ణ దక్షిణ భారతాన్ని జయించడమేగాక, గయలో 
జయశాసనం వేసేటంత మహోన్నత కీర్తులు సముపార్షించుకొన్నాడు. క్రీశ 1510లో 
పట్టం కట్టుకొన్నది లగాయతు క్రీ.శ. 1530లో మరణీంచేదాకా 20 సంవత్సరాలు 
నిరుపమానమైన జీవితం రడిపాడు. ఎన్నో దుర్గాలు పట్టుకొన్నాడు. ఎన్నో యుద్దాలు 
జయించాడు. ఎందరో కవులను పోషించాడు; భూషించాడు. ఎన్నో కృతులు 
మెచ్చుకొన్నాడు; పుచ్చుకొన్నాడు. నిత్యకల్యాణం పచ్చతోరణంగా జీవితం గడిచింది. 
(రాయల ఇతర .జీవిత వివరాలను కవిగా అతని గురించి చెప్పు కొంటున్నప్పుడు 
తెలుసుకొందాం.) ఈ నిండుచంద్రుడు అస్తమించేటప్పుడు దీర్ణగ్రహణం పట్టింది. 
తెలుగుజాతి విడుపుస్నానం చేసేలోగా ఆ బ్రతుకు తెల్లవారింది. 

తన అన్న వీరనరసింహరాయలలాగే కృష్ణదేవరాయలు కూడా అవసాన కాలంలో 
తన కొడుకుల కోసం తాపత్రయపడ్డాడు. దీపముండగానే ఇల్లు చక్క బెట్టుకొందామని, 
తాను బతికి ఉండగానే తన కుమారునికి పట్టం కట్టాడు. అప్పుడా బాలుని వయసు 
ఆరేళ్ళు. దురదృష్టవశాత్తూ, పట్టంకట్టిన కొద్దికాలానికే కృష్ణరాయల కుమారుడు 
మరణించాడు. తిమ్మరుసయ్యే విషం పెట్టి చంపించాడని కిట్టనివాళ్లు చెవి కొరికారు. 
రాయలు నమ్మాడు. మమకారం వివేకాన్ని తోసిరాజంది. రాయలు గుడ్డివాడయ్యాడు. 
తిమ్మరుసయ్య కళ్లు తోడించాడు. కటకటాల వెనుక పెట్టించాడు. చేయరాని ఘాతుక 
కృత్యం చేశాక రాయలు పశ్చాత్తాపం చెందాడు. తరువాత వివేకోదయం అయినట్టుంది. 
తన తరువాత, తన రెండవ కుమారుడు (పద్దెనిమిది మాసాలవాడు) రాజవుతాడన్న ఆశ 
ఎలాగూ లేదు. అందుచేత తన రాజ్యం సోదరుడు అచ్యుత దేవరాయలకు 
సంక్రమంచాలని శాసించి మరణించాడు. 

అధికార వాంఛ మహా చెడ్డది. 'ఆప్పులనే పగవాళ్ళను చేయిస్తుంది; కృష్ణరాయలకు 
మగ సంతానం చాలా ఆలస్యంగా కలిగినా పుత్రికాలాభం ఆదిలోనే కలిగింది. 
తిరుమలాంబ అనే కుమార్తెను అరవీటివారి వంశంలోని రామరాజుకిచ్చి పెళ్ళి చేశాడు. 
అల్లుడు అన్నివిధాలా సమర్ధుడే. సంస్కారంలో, సాహసంలో ఎవరికీ తీసిపోడు. చివరకు 
స్వార్థంలో కూడా! తన మామగారి తరువాత తాను రాయసింహాసనం అధిష్టించాలి। 
లేదా ముక్కుపచ్చలారని మరిదికి సంరక్షకుడుగా ఉండాలి; గాని పినమామగారు 
(అందులోనూ సవతి పినమామగారు) అచ్యుత దేవరాయలు రాజ్యానికి రావడమేమిటని 
రాచఅల్లుడు భావించాడు. అడ్డుపెట్టాడు. దానికి తోడు పక్క రాజ్యాలలో ప్రభువు 


ములిరాయల యుగం 7 


ఎప్పుడు మరణిస్తాడా, ఎప్పుడు దాడి చేద్దామా అని ఎదురుచూస్తున్న పరరాజులు 
ముట్టడించారు. అచ్యుత దేవరాయలు తన సవతి అన్నగారి ఆజ్ఞ ప్రకారం రాజ్యాన్ని 
వెంటనే హస్తగతం చేసుకోలేకపోయాడు. పరరాజులను జయించి, అయిన వాళ్ళతో రాజీ 
చేసుకున్నాడు. కొంత రాజ్యం కృష్ణరాయల శిశువు పేర అశతియరామరాయలుీ 
ఏలుకోవడానికి ఒప్పుందం జరిగింది. ఈ సంధివల్ల సమర్ధులైన కొందరు రాజోద్యోగులు 
నొచ్చుకున్నారు. కృష్ణరాయల ఆదేశాన్ని తు.చ తప్పకుండా అమలు జరపనందుకు 
కొందరు నాయకులు తిరగబడ్డారు. అచ్యుత దేవరాయలు వాళ్లని అణచివేశాడు. తన 


“హెవమరిది తరపున కొంత రాజ్యూనికి సమ్మతించిన అశియరామరాయలకు రావలసినది 


కూడా దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉన్నట్టుండి కృష్ణరాయల కుమారుడు 
మరణించాడు. అళియరామరాజు అధికారం సన్నగిల్లసాగింది. దానిని నిలదొక్కు 
కోవడానికతడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అడ్డం పెట్టుకొని పాలించడానికి ఒక 
వారసుడు అవసరం అయాడు. రామరాజు ఒక వ్యక్తిని పట్టాడు. అచ్యుత దేవరాయల 
అన్న కొడుకు సదాశివరాయలే సింహాసనానికి తగిన వారసుడని చెప్పి రామరాజు 
ఏలసాగాడు. అచ్యుత దేవరాయల కాలమంతా దండయాత్రలతోనూ, తిరుగుబాటుల 
తోనూ గడిచిపోయింది. క్రీ.శ. 1530లో పదవి చేపట్టిన అతడు క్రీ.శ. 1542లో తన సవతి 
అన్నగారిలాగే మరణించాడు. 


“సృ... అచ్యుత దేవరాయలు కన్నుమూసేటప్పుడు అతనికి యుక్తవయసురాని ఒక 


కుమారుడు ఉన్నాడు. అతని పేరు వెంకటాద్రి. ఈ పసివాణ్ణి గద్దెమీద నిలిపి ఇతని 


మేనమామ సలకంరాజు చినతిరుమలరాజు రాజ్యం చేయసాగాడు. కొన్ని నెలలు 


a 


గడిచాయో లేదో మేనమామకు రాజ్యకాంక్ష ఎక్కువైంది. మేనల్లుణ్జి పదవీభ్రష్టుణ్ణి చేసి 


రాయసింహాసనం దక్కించుకోవడానికి ఎత్తులు వేతసారాడు. ఇవి రాజమాతకు 
తెలిశాయి. తన తోడబుట్టినవాడు ఇంత ద్రోహానికి ఒడికడుతున్నాడని ఆమె ఆందోళన ' 
చెంది బిజాపూరు సుల్తానుల సహాయం అర్థించింది. తురక సీనలు విజయనగరంపైకి 
రాసాగాయి. ప్రజలు భయపడ్డారు. పరసీనలు రాజ్యంలో అడుగుపెట్టకుండా ఉండాలంటే 
.సమర్గుడు రాయసింహాసనం ఎక్కాలి. అందుచేత సలకం చిన తిరుమలరాజుకే పట్టం 


ఒ2కట్ల్తారు. అతడు శత్రుసైన్యాలను వెళ్లగొట్టాడు. విజయం సాధించాక అతనికి పట్టపగ్గాలు 


లేకపోయాయి. కర్కోటకుడయాడు. దారుణ దమననీతిని అనుసరించాడు. మేనల్లుణ్ణి 


.ఉవంపించాడు. నాయకులను ఏదో ఒక సాకుతో వధించాడు. 


ఈ  నిరంకుశునికి భయపడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని 
_దబైతకసాగారు. సదాశివరాయల పేర రాజ్యాధికారాన్ని కొనసాగిస్తున్న అళియ 
రామరాయలు ఇదే తరుణమని భావించాడు. సలకం చినతిరుమలరాజుపై యుద్ధం చేసి 
ఓడించి చంపాడు. క్రీ.శ 1543లో సదాశివరాయలు సంపూర్ణ విజయనగర  సామాజ్యానికి 


_.అధిపతి అయ్యాడు. పేరు కతడు రాయలేగాని శ సూత్రధారి, కొంతకాలానికి 


అళియరామరాజు ప్రత్యక్షంగా రాయనామాలు బిరుదులను స్వీకరించి బాహాటంగా 


“ఈ. “అళియ అంటే కన్నడంలో అల్లుడని అర్థం, 


8 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రభుత్వం నడపటం మొదలుపెట్టాడు. సదాశివరాయలెలాగో క్రీశ 1576 దాకా 
పాలించాడు గాని అతడు గద్దె ఎక్కిననాడే మలిరాయల యుగం అంతమై అరవీటివారి 
ప్రాభవం ఎక్కువయిందని చెప్పాలి. 


రాజకీయంగా చూస్తీ, కృష్ణరాయల అనంతరం ఈ యుగంలో . కుటలూ, 
కుహకాలూ ఎక్కువగా కనబడతాయి. అయితే సాంస్కృతికరంగంలో అవిచ్చిన్నమైన 
సంప్రదాయం అనలెత్తుతూనే ఉంది. రాయలవారంత కాకపోయినా తదితరులు సైతం ఈ 
కాలంలో కళలను పోషించారు. దాసానుదాసులు నైతం హుందాగా ఉండేవారు. 
మంత్రులు కూడా కృతులు అంకితం పుచ్చుకొనేవారు. కృష్ణరాయల అంతఃపురంలో 
సంగీత నాట్యవిద్యలకు ఆచార్యుడుగా ఉండే భండారు లక్ష్మయ్య ఒక చిన్నసైజు 
సామంతుడుగా నిండుపిరోలగంలో ఉండేవాడు. ఇతను భానుకవిచేత పంచతంత్రం 
అనువాదం చేయించాడు. తిమ్మరుసు మేనల్లుడు నాదెండ్ల గోపమంత్రి కొండవీటి దుర్గానికి 
పాలకుడుగా ఉండేవాడు. ఇతని దగ్గర పనిచేసే ఊరదేచయ్య తెనాలి రామలింగని తొలి 
రచనను అంకితం పుచ్చుకొన్నాడు. 


కృష్ణరాయల వారి తరువాత రాయసింహాసనానికి వచ్చిన అచ్యుత దేవరాయలు 
కూడా సాహిత్యాన్ని పోషించాడు. అతడు స్వయంగా “తాళమహోదధి' అనే గ్రంథం 
సంస్కృతంలో వ్రాశాడు. రాజనాథ డిండిమభట్టు 'అచ్యుతరాయాభ్యుదయం' అనే 
(గంథం వ్రాశాడు, ఈ ఆస్థానకవి సంస్కృతంలో భాగవతచంపు వ్రాసి అచ్యుతదేవ 
రాయలకు అంకితమిచ్చాడు. పురుషులేకాక స్త్రీలు కూడా ఇతని కాలంలో చక్కని 
గ్రంథాలు వ్రాశారు. తిరుమలాంబ అనే కవయిత్రి 'వరదాంవికా పరిణయ' మనే కావ్యం 
వ్రాసింది. అందులో అచ్యుత దేవరాయల జీవిత వమోోషాలు - వెంకటూదైిని యువరాజుగా 
అభిషిక్తుణ్ణి చేసేదాకా - వివరించింది. ఓడూరి తిరుమలాంబ అనే ఒక విదుషీమణి కూడా 
ఆ కాలంలో ఉంది. అచ్యుత దేవరాయలు బహూకరించిన స్వర్ణమేరువును ప్రస్తుతిస్తూ 
ఆమె వ్రాసీన శోకాలు హంపిలోని విర్ణలనాథుని దేవాలయంలో ఉన్నాయి. తు 
కాలంలోనే శత ఆనే మరొక రచయిత్రి ఉంది. ఈమె మారీచీ పరిణయం 
వ్రాసింది. ఈమె కృష్ణరాయలవారి కుమార్డె అనీ, అళియ రామరాయల భార్య అని కూడా 
చెప్పుకొంటారు. అచ్యుత దేవరాయలను రాధామాధవ కవి వంటి తెలుగు కవులు 
ప్రస్తుతించారు. 

అళియరామరాజు సంగీత సాహిత్యాలకు పందిరి అయ్యాడు. ఈ యుగంలో 
వర్ధిల్లినంతగా మరెప్పుడూ లలిత కళలు వర్ధిల్లలేదు. కళలలో లలితాంగులదే పై చేయి 
కావడం మొదలైంది. మలిరాయల యుగం కడపటి రోజులలో సంఘాన్ని ప్రతిఫలిస్తూ 
కావ్యాన్ని తరువాత వ్రాసినా, బైచరాజు వెంకటనాథుడు ఇలా వాపోయాడు: 

వెల్లివిరిసె పెంటి విద్యలు, మగవిద్య - లడుగుపట్టి కిందువడిరి బుధులు 

హీనజాతి పురుషు లెచ్చిరి యాచింప- బోవు టెట్లు నేటి భూమిపతుల? 

(పంచతంత్రం. 2-132) 

6. ఇతడు “సంగీత సూర్యోదయం' అనే గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు. 


మలిరాయల యుగం 9 


పెంటి విద్యల ఆదరణకు ఈ యుగంలో అంకురార్పణ జరిగింది. పుష్పలావికల 
సరస సంభాషణలు రాయలవారు ఆముక్తమాల్యదలో విరివిగా వర్ణించడానికిదే కారణం. 
తెనాలి రామలింగడూ, సంకుసాల నరసయ్యా సానివాడలను మరీ విపులంగా వర్ణించారు. 
ధూర్జటి కాపరిసరాలు కరతలామలకాలే. ప్రవరుణ్ణి సృష్టించిన పెద్దనగారు కూడా 'రమణీ 
ప్రీయదూతిక తెచ్చి ఇచ్చే కప్పురవిడెం' లేనిదే కావ్యం చెప్పున్థి శేసికులు. రాళ్ళపల్లి 
అనంతకృష్ణ శర్మగారు చెప్పినట్టు “రసికత్వం తిరస్కరింప తగినది కాదు. అది 
నాగరికతకు నిధానము; పొరుషమునకు ఫలము; అభ్యుదయమున కాధారము.”? 


మలిరాయల యుగంలో ప్రముఖ కవులు చిక్రించిన నాగరికత, చూపించిన 
పౌరుషం, సాధించిన అభ్యుదయం ఏమిటో పరిశీలిద్దాం. 


కొరవి గోపరాజు 


సర్వజ్ఞుడు కానివాడు సత్కవి యగునే అనే భావంతో కావ్యాలను విజ్ఞాన సర్వస్వాలుగా, 
నిఘంటువులుగా తయారు చేసే సంప్రదాయాన్ని మొదలుపెట్టిన కవులలో కొరవి 
గోపరాజు ప్రథముడు. అతడు తన 'సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యంలో ఇలా 
అన్నాడు ; 

ఎప్పటి కేయది ప్రస్తుత మప్పటి కావిద్య మహిమ మచ్చుపడంగా 

చెప్పక సర్వజ్ఞత్వము- చొప్పడునే? కావ్యమంత సులభమె ధాత్రిన్‌? (సింహా. 1-22) 

సర్వజ్ఞత్వం ఉట్టిపడేటట్లు కావ్యం వ్రాయడం అంత సులభం కాకపోయినా, 
అటువంటి (గంధాలు చదువుకొనడానికి చాలా సులభంగా ఉండటం ఎంతో ముఖ్యం. 
తెలుగున తీటగా కథలు తెల్చ్పితీ కావ్యం పాందులేదనే కాలంలో ఎక్కువగా తెలుగువైపే 
మొగ్గి విక్రమార్కుని సింహాసనంపై ఉన్న ముష్పుయింండు బొమ్మలూ చెప్పిన కథలను 
సరసోక్తి కావ్యంగా వ్రాశాడు. తెలుగులో అప్పటికీ విక్రమార్క చరిత్రను జక్కన 
చంపూకావ్యంగా వ్రాసి. సేరు పొందాడు. కూచిరాజు ఎర్రన్న బేతాళ పంచవింశతి కథనం 
చేశాడు. వెన్నెలకంటి అన్నయ్య తన షోడశకుమార చరిత్రలో కొన్ని బేతాళ 
విక్రమూర్కకథలు వ్రాశాడు. సంస్కృతంలో ఈ కథలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. 
ఇప్పుడా 'ఎంగిలి' కావ్యం ఎందుకు? అని ఎవరైనా ప్రశ్నిస్తే గోపరాజు ఇలాగ 
సమాధానం చెప్తున్నాడు. 

సుగుణులు బాణోచ్చిష్టం- జగత్రయ'మ్మనగ గొంత చదువగ బ్రియమే 

తగ తోడంటిన పాలిం-పుగ బెరుగయి యున్న నది యభోజ్యం బగునే? 

(సింహా. 1-26) 

రసభావాలు మునుపటికన్నా కొత్తవి ఎలాగ వస్తాయి అని ఎదురుప్రశ్న వేస్తూ 

ఇలాగ జవాబు చెప్పాడు: 


7. _సారస్వతాలోకము - రాయలనాటీి రసికత, పుట ౩0. . 


10 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి . 


సంబంధము లగు రసఖా-వంబులు మునుకంటె నఖినవంబులు గలవే 
యంబుధీనె కాక బహుర-త్నంబులు వర్తకుల కేమి తా బండీనవే? (సింహా. 1-27) 


పూర్వ కవులు గొప్పవాళ్ళీ కావచ్చు; ఇప్పటి కవులు తల్లికి కడగొట్టు కొడుకులు; 
వీళ్ళంటేనే ఆమెకు ప్రియం అని చెప్పాడు. పాత కథలు పాత ధోరణిలోనే చెప్పడం వల్ల ఏం 
ప్రయోజనం? కర్ర ఊత ఇస్తే గుడ్డివాడు సైతం ఎక్కడికైనా నడుచుకొని పోతాడు. తన 
వచోవిశేషం కనబరుస్తూ పూర్వ కథలు చెప్పాలి. ఇక ఇందులో తప్పులంటారా? 
ఆదరించక చెడామడా తిడితే బాకామయూర కాళిదాసాదులకైనా తప్పులు తప్పవు. ఇక 
అన్యుల సంగతి చెప్పాలా? కాబట్టి, నీతోటేమిటి పొమ్మనక ఒప్పులే చూసి సత్కవులు 
మెచ్చుకోండి. తప్పులుంటే అనుమానించక తీర్చి దిద్దండి. “నేర్చరులైనవారిచే సానలబట్టి 
తీర్చినను సన్నపురత్నము వన్నె కెక్కదే?' అని గోపరాజు విన్నవించాడు. 


బమ్మెర పోతరాజులాగే కొరవి గోపరాజు. కూడా “సహజ పాండిత్యం కలవాడు.” 

అందుకే పాతిక పద్యాలలో ఇలా విన్నపం చేయవలసి వచ్చింది (సింహాసన. 1:14-38 
దాకా). చతురమైన, హృద్యమైన అనవద్య గద్యపద్య విద్యవలన విద్యోదితులైన పూర్వ 
కవీశ్చురుల _ప్రసాదం వల్ల ఆపాదీతమైన సహజ సాహిత్య తరంగాలు ఉప్పొంగే 
అంతరంగంతో గోపరాజు ఈ విన్నపం చేసి రసభావాలు ముప్పిరిగొనేటట్లు 
ముప్ఫయిరెండు బొమ్మల కథలు పన్నెండు ఆశ్చాసాలలో చెప్పాడు. ప్రథమాశ్వాసంలో 
.కథావతారిక ఉంది రెండు నుంచి పదకొండో అశ్వాసం దాకా మూడేసి కథల చొప్పున 
ముప్ఫయి చెప్పాడు. 'చివరి ఆశ్వాసంలో రెండు బొమ్మల కథలు కథనం చేశాడు. ఈ 
పన్నెండు ఆశ్వాసాలలో తన సర్వజ్ఞత్వం ప్రకటించుకొందుకు సవిస్తరంగా ఈ క్రింది 
విషయాలు, వర్ణనలు, చమత్కారాలు గుప్పించాడు. 


ప్రథమాశ్వాసం : (1) పద్మిని మొదలైన స్త్రీజాతులు (2) అపశకునాలు (3) డేగవేట 
(4) చేపలలో రకాలు. 


ద్వితీయాఆశ్వాసం : (5) చతుర్చాషాకవత్వం (6) సురత తంత్రాలు (7) వంటలు. 
తృతీయాశ్వాసం : (8) పుత్రోదయం (9) పురుడుపోసీ పద్ధతి (10) వర్ష వర్ణన 
(11) వసంత వర్ణన (12) వృక్షాల రకాలు (13) పుష్పాపచయం. 

చతుర్గాశ్వాసం : (14) నిరోష్ట్యదండకం (15) రాజనీతులు (16) సూర్యాస్తమయ వర్ణన 
(17) సంధ్య (18) అంధకారం (19) చంద్రోదయం (20) వెన్నెల (21) మూషకేశ్వర 
స్థలపురాణం (22) విద్యాప్రశంస (23) ఛందోవిషయాలు* (24) స్త్రీ అనే పదానికి 
తెలుగులో పర్యాయపదాలు, (25) సానివాడ (26) మధుపానం. 


1. గోపరాజు పదమూడు వళ్లు మాత్రమే చెప్పాడు. రేచన కాలంలో పదిమాత్రమే ఉన్నాయి. అనంతుడు 
(క్రీ.శ.1435) ఇరవైనాలుగు చెప్పాడు. పదమూడు చెప్పినవాడు ఈ ఇద్దరికీ మధ్య కాలం వాడని 
పారబడడానికి ఆస్కారం లేకపోలేదుగాని రాయవాచకంలో ఇరవైవళ్లు మాత్రమే ఉన్నాయి. విశ్వనాథ 

- నాయనివారి స్థానాపతి ( క్రీ.శ+1575) అనంతునికి కనీసం ఒక శతాబ్దం అర్వాాచీనుడు. క్రీ.శ. 1550లో 
_ ఊన్న చిత్రకవి పేద్దన 27 యతులు చెప్పాడు. అందుచేత గోపరాజు కాలనిర్ణయానికి ఈ యతుల లెక్క 
పనికిరాదు. 


కొరవి గోపరాజు . 11 


పంచమాశ్వాసం : (27) ఆధ్యాత్మిక ' విద్యాయోగం (28) శ్లేషమూలోపమానంతో 
ఛందస్సులతో అరణ్య వర్ణన (29) సూర్యోదయ వర్ణన (30) సంగీతం (31) విరహ వర్ణన 
చంద్రోపాలంభనం (32) వివాహ వర్ణన. 


సప్తమాశ్వాసం : (3) వసంత వర్ణన (34) అంకయుద్ధం (35) బంధకవిత్వం (36) శరద్వర్హన. 

అష్టమాశ్వాసం : (37) వేట (38) సాముల రకాలు (39) పుణ్యతీర్ణాలు. 

నవమాశ్వాసం : (40) వేసవి (41) స్వష్నలాభాలు 

దశమాశ్వాసం : (42) జ్యోతిషం- గ్రహశాంతులు (43) జూదం, చదరంగం (44) చోరకిక్ష 

ఏకాదశాశ్వాసం : (45) రేబ్షలు (46) పద్దులు వ్రాసే పద్ధతులు (47) సప్తసంతానాలు 

(48) ఇంద్రజాలం (ఇండియన్‌ రోప్‌ ట్రిక్‌ (49) వితంతు ధర్మాలు (50) అరవైనాలుగు కళలు. 
ఈ వివిధ విషయాలను కేవలం కేటలాగులా ఏకరువు పెట్టక సందర్పోచితంగా, 

విసుగు పుట్టకుండా చెప్పడంలోనే గోపరాజు గొప్పతనం ఇమిడి ఉంది. గోపరాజు 

కూడా నిజంగా కవి పట్టపురాజు. ఉచితార్థ కళారాజితుడు. భావమెరిగినవాడు. 

ఇటువంటి వాళ్ళను రాజులు చేపడితే రాజ్యం కాదే అన్నాడు, చూడండి. 


ఏజనులకైన సద్గుణ - యోజితులై భావమెరిగి యుచితార్థకళా 
రాజితులగు కవిరాజుల - రాజులు చేబట్టిరేని రాజ్యముగాదే? (సింహాసన. 1-29) 


అయితే గోపరాజు ఏ రాజునూ ఆశ్రయించలేదు. తన కృతిని నరాంకితం 
| చెయ్యలేదు. తిక్కనగారిలాగా హరహరనాథునికే అంకితం ఇచ్చాడు. హరినీ, హరుణ్ణీ, 
విడివిడిగా చక్కని పద్యాలలో చల్లగా ఒకసారి దేశ్యాలతో, ఒకసారి తద్చవాలతో 
వర్ణించాడు. విక్రమార్కుని సింహాసనం ఎక్కబోతూ భోజరాజు ముప్ఫయిరెండుసార్లు 
హరినో, హరుణో ప్రార్థించాడు. చేసిన చమత్కారం చేయకుండా గోపరాజు ఈ ప్రార్ధనల 
వ్రాశాడు. కావ్యంలో అక్కడక్కడ సందర్భోచితంగా హరిహర స్తుతులు రచించాడు. 
ఇతర దేవతలను కూడా చమత్కారంతో నుతించాడు. గంగను నుతించడంలో ఉన్న 
వ్యంగ్యం చూడండి. ““ఒకడి పాదాలు ఆశ్రయించి, ఇంకొకడి నెత్తెక్కి, మరొకడి వెంటపడి, 
ఇంకొకడిని కలసిన దానివైనా నువ్వు పవిత్రురా'లనే అంటాడు. 


ఒకనియడుగు జేరియొకని యౌదల నెక్కి- యొకని వెంట వచ్చి యొకని గలిసి 
వెడలి'పారితనుచు విందు మట్లయ్యునీ- జీవనంబు లోకపావనంబు. 
(సింహా. 6-12) 
" గంగ విష్ణుపాదాన పుట్టి శివుని శిరస్సు ఎక్కి భగీరథుని వెంట వెళ్లి సముద్రునితో 
కలిసింది. ఈ పురాణ కథలను అలాగ చమత్కరించాడు. ఎంతటిీ మలినుడైనా గంగవల్ల 
పవిత్రుడవుతాడని శివుణ్ణి ఉదాహరణగా చూపించాడు. చూడండి. 


12 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కాముని గాలి బూడిదను గంధముగా గొని యెద్దు నెక్కుచుం 

బాములు దోలు నెమ్ములు గపాలములు దన మేని సొమ్ముగా 

గాముల గూడి యాడుచును గాడు గృహంబుగ నున్నవాడు గం 

గామృత మౌదలం జిలికినంత సదాశివుడయ్యె నెల్లెడన్‌. (సింహాసన. 6-8) 


గంగానదిలో తల కడిగితే చలి ఎందుకు వేయదో వివరిస్తున్నాడు. వినండి. 


మలినుడు మైగడిగిన ని-ర్మలుడౌ టది చెల్లు లోకమాతా, నీలో 
దలదడిపిన జలిలేదని-వెలయుట యీ హరుని నుదుటి వేడిమిజుమ్మీ. 
| (సింహాసన, 6-11) 


భావాలలో ఇటువంటి వ్యంగ్యమే కాకుండా చెప్తే గాని తెలియని బంధకవిత్వం 
కూడా గోపరాజు చూపించగలడు. విక్రమార్కుని వద్దకు ఒక పేద బ్రాహ్మణుడు తన ' 
కుమార్తెను తీసుకువచ్చి ఇలాగ స్తుతించాడు: 


రాజ్యంబు వదలక రసికత్వ మెడలక జయశీల ముడుగక నయము చెడక 

దీనుల జంపక దేశంబు నొంపక నిజముజ్జగింపక నేర్పు గలిగి 

విప్రుల జుట్టాల నెన్ను సొచ్చినయట్టివారిని గొల్చినవారి ప్రజల 

హర్షంబుతో గాచి యన్యాయ ముడుపుచు మున్ను జెప్పినరీతి జెన్నుమీరి 
చేతలొండులేక పాత్రల విడువక - యశముకలిమి తమకు వశముగాగ 

వసుధ యేలురాజవర్గంబులోననయ్యాదివిష్ణుమూర్తి వండ్రు నిన్ను, (సింహా. 7-75) 


ఈ పద్యంలోనే ఆ బ్రాహ్మణుడు నిగూఢంగా ఒక విన్నపం చేశాడట. ఈ 
సీసపద్యంలోని ప్రతి అర్ధపాదంలోని మొదటి అక్షరాలనూ చదువుకొంటే - 'రాజా, దీని 
"వివాహం చెయ్యవయ్యా' అనే వాక్యాన్ని గోపరాజిలా పద్యంలో బంధించాడు. 

ఇటువంటి చిక్కు ప్రశ్లల పద్యాలు గోపరాజుకు ఇషమే. విక్రమార్చుని వద్దకు మరో 
గట్టివాడు చ. See దీవించి “నా పీరు wan Mo మొదటి . 
అక్షరం తీసివేస్తే నేను అశ్షవేదిని అవుతాను. మొదటి రెండు అక్షరాలు తీసివేస్తే నాట్యకర్త 
నవుతాను. నాల్లు తీసివేస్తే చాలా నేర్పరిని, అన్ని అక్షరాలు కలిపి చదివితే బుద్ధిబలం గల 
ప్రొఢుణ్ణి. నేత్రకీరకారాలారో కాకుండా సార్థక నామధేయుణ్ణి'' అన్నాడు. "ఏదీ మళ్ళీ 
అని వికమారు_డు అడిగి సతత. చెప్పాక - నువు “చతురంగతద్‌జ' అనే 
మ. న. (సింహా. 2-47, 48) ' 
కొరవి గోపరాజు కాలంలో - చదరంగం బాగా ప్రచారంలోకి వచ్చింది. 
“తోసిరాజు ఆటకట్టు" అనిపిస్తానని ఒక ఆటగాడు చెప్పుకొన్న ట్లు గోపరాజు వ్రాశాడు. 
చతురంగంబున నేనతి-చతురుడ గరితురగమం త్రిశకటభట ప్ర 
స్థితిపరహస్తముచేయుదు- క్షితి మెచ్చగ రాజు బంటుచే గట్టింతున్‌. (సింహో, 10-89) 


గోపరాజు తన సమకాలిక క్రీడను చెప్పాడనడం నిర్వివాదాంశం. కృష్ణదేవరాయల 
వారితో బొడ్డుచర్ల.తిమ్మన చదరంగం ఆడేవాడు. 


కొరవి గోపరాజు 13 


శతసంఖ్యు లొక్కటైనను - సతతము శ్రీకృష్ణరాయజగతీపతితో 
చతురంగ మాడి గెలుచును-ధృతిమంతుడు బొడ్డుచర్ల తిమ్మన భళిరే!? 
(చాటుపద్య మణిమంజరి) 


చదరంగంలో ప్రజ్ఞ చూపించినందుకు రాయలవారు తిమ్మనకు 'కొప్పోలు' 
అగ్రహారం ఇచ్చారు. ఈ క్రీడ మలిరాయల యుగంలో ఇంత ప్రచారం పొందడంవల్ల ఈ 
కాలపు గ్రంథాలలో చదరంగం ప్రసక్తి కనబడుతుంది. “శూన్యగ్భహంబులు 
చతురంగఫలకంబులయంద' అని మాదయగారి మల్లన పురవర్ణన చేశాడు.3 కుమార్తెను 
అత్తవారింటికి పంపించేటప్పుడు 'సారలో ““జాలవల్లికలు, పలుమానికముల 
చదరంగంబులు, సాగటాసారెలు' కూడా కుంతలేశ్వరుడు పెట్టాడని సంకుసాల నరసయ్య 
చెప్పాడు.* తీటవెన్నెలమించు, తెరచిరా జనిపించు నకలంకహారవల్లికలతోడ' గంధర్వులు 
హిమగిరికి వచ్చారని తెనాలి రామలింగడు చెప్పాడు." 


ఈ వర్ణనలన్నీ రాయలవారు చదరంగం పోషించడంవల్లే కావ్యాలోకి జొరబడ్డాయి. 


కొరవి గోపరాజు రాయలవారి కాలానికి కొంచెం ప్రాచీనుడని పరిశోధకులు 
తలుస్తారు. ఇతని కాలం క్రీ.శ. 1430-1490 అని కొందరు నిర్ణయించారు. 


అయితే గోపరాజు క్రీ.శ. 1500-1530 వాడని నా అభిప్రాయం. ఇతడు పూర్వ 
కవిస్తుతిలో పిల్లలమర్రి పినవీరభద్రుని నుతించాడు. (సింహా.1-12) పినవీరయ్య కాలం 
నిర్షివాదం. క్రీశ. _1485-1490లో రాయసింహాసనం అధిష్టించిన సాళువ 
నరసింహరాయలకు జైమిని భారతాన్ని పిల్లలమర్రి పినవీరయ్య కృతి ఇచ్చాడు. 
గోపరాజు క్రీ.శ. 1490 దూ సింహాసనద్వాత్రింళిక వ్రాసి ఉండాలి. అందుచేత అతని 
కాలం క్రీ.శ.1500-1530 అని భావించవచ్చు. 


అయితే గోపరాజు కాలాన్ని పూర్వ పరిశోధకులు ఒక అరవై సంవత్సరాలు 
ప్రాచీనం చేయడం అతడు తన కావ్యంలో చెప్పిన వంశక్రమంవల్లనే జరిగింది. 


వెలనాటి చోళుల వద్ద ఉండే వెన్నయామాత్యుడు తన వంశకర్ణ అని గోపరాజు 
చెప్పుకొన్నాడు. ఇతని కాలం క్రీ.శ. 1220. 


ఈ వెన్నయామాత్యుని దగ్గరనుంచీ కొరవివారి వంశవృక్షం ఇలా వ్రాయవచ్చు. 


‘ 


చాటుపద్య మణిమంజరి, ప్రథమ భాగం ‘వేటూరి ప్రభాకర శాస్త్రిగారు, పుట 155. 
రాజశేఖర చరిత్ర 1-53. 

కవికర్ణసాయనం, 3-195 

ఉద్భటారాధ్య చరిత్ర, 1-97 

ఆంధ్ర కవితరంగిణి, ౪1, చాగంటి శేషయ్యగారు, పుట 147 


69౮ మి దగి 


14 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వెన్నయ్య (క్రీ.శ. 1220) 


పేరు తెలియదు 


అమరేశ్వరుడు (వెన్నయ్య పొత్రుడు) 


అన్నయ్య సింగయ్య 


అబ్బయ్య గోపయ్య  సత్తెనారన 
(ఆంధ్రకవితాపీతామహుడు) 


రామరాజు కేసన బాచిరాజు సింగన 


కసవరాజు 
ule 
వెన్నయామాత్యుని దగ్గరనుంచీ తరానికి నలబై సంవత్సరాలు లెక్కపెడితేగాని 
గోపరాజు కాలం 'క్రీ.శ. 1430 అవడం లేదు. ఇది చారిత్రక పరిశోధకుల నియమాలకు 
విరుద్ధం. సామాన్యంగా ముప్ఫయి సంవత్సరాలనే లెక్కిస్తారు. పాతిక సంవత్సరాలు 
క్షేమం. అప్పుడు వెన్నయ్యకూ, అతని పొత్రుడైన అమరేశ్చరునికీ మధ్య కొన్ని తరాలు 
గతించి ఉండాలి. పౌత్రుడు అంటే సాక్షాత్తూ కొడుకు కొడుకు కాడు. వంశంలోనివాడు 
అని అర్థం చెప్పుకొనడం చారిత్రక సంప్రదాయం. తన పెదతాతగారి కుమారులు బాచన, 
సింగనలు కుమోథ“అవప్లోత సింగన వద్ద మంత్రులుగా ఉండేవారని గోపరాజు చెప్పాడు. 
(సింహో. 1-49). క్రీశ. 13821421 దాకా రాచకొండలో రెండవ అనపోత నాయకుడు 
పాలించాడు. ఇతని దగ్గరే బాచన సింగనలు ఉండేవారని భావిస్తే గోపరాజు కాలం 
క్రీశ, 1450 ప్రాంతాలుకాక తప్పదు. అయితే పద్మనాయక రాజ్యపు అవసాన కాలంలో 
క్రీ.శ. 1430-1475 దాకా పాలించిన ముమ్మడి సింగమ నాయకుని కాలంలో ఈ బాచన, 
సింగనలుండేవారనుకొంటే గోపరాజు కాలం క్రీ.శ. 1500 అవుతుంది.” 


గోపరాజు తండ్రి కసవరాజు కూడా మంత్రిత్వం చేశాడు. _ర్తాణామల్ల నరేంద్రుని 
'వద్ద ఇతడుండేవాడు. ఈ రాణాగారి గురువుగారి పేరు బ్రహ్మడేవ యర ఈతడు 
శెవాచార ప్రథమ సింహాసనాధీశ్వరుడు. ఇతని కుమూర్తె కామమ్మను కసవరాజు వివాహం 
చేసుకున్నాడు. రాజగురువుల కుమాల్తెను పెళ్లి చేసుకోడంవల్లకాక, స్వీయ ప్రతిభవల్లనే 
'కసవరాజు ప్రభుత్వోద్యోగి అయ్యాడని భావించవచ్చు. తన తండ్రిని గురించి 


గోపరాజిలాగ చెప్పాడు: 


7. ఈ నిర్ణయం ప్రకారం ఆంధ్రకవితాపితామహుడు కొరవి సత్తినారనకాలం కూడా క్రీ.శ. 1430-75 
ప్రాంతాలు అవుతుంది. రెడ్డిరాజుల యుగం స.అ. సా. మొదటి సంపుటి, 2002 


కొరవి గోపరాజు క 15 


తంత్రముచే గార్భ్యము పర-తంత్రము గాకుండ బతిహితమె చేయు మహా 
మంత్రులలోపల గసవయ-మంత్రి విచారమున దివిజమంత్రియు బోలెన్‌. 
(సింహాసన. 1-54) 
కొరవి కసవరాజూ, అతని ఏలిక రాణామల్లనరేంద్రుడూ ఉండే ఊరిపేరు 
వేముగల్లు. ఇది తెలంగాణాలో నిజామాబాదు జిల్లా ఆరుమూరు తాలూకాలో ఉంది. 
సింహాసనద్వాతింశికలోని 21వ బొమ్మకథలో గోపరాజు ఒక ధర్మపురిని 5 
గద్యపద్యాలలో వర్ణించాడు. ఇది కరీంనగర్‌ జిల్లాలో గోదావరి ఒడ్డున ఉంది. ఇది 
సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రం. ఇక్కడి నరసింహాలయం విఖ్యాతమైనది. ఈ గ్రామంలో 
రామేశ్చరాలయం కూడా ఉంది. ఈ జమిలి దేవాలయాలను గోపరాజు ఇలా 
పేర్కొన్నాడు: : 
హరిహరు లేకంబనియెడు - పురాణవచనంబు దృష్టముగనొకచోటన్‌ 
నరసింహుండును, రామే-శ్వరుడును గల ధర్మపురికి వచ్చె గడంకన్‌. 
(సింహా. 8-177) 


కరీంనగర్‌ జిల్లాలో ప్రసిద్ద క్లేతాలైన రామేశ్వరం ధర్మపురిని ఈ 21వ కథలో 
పేర్కొన్నాడు. కుం కృత్యాదిని స్మరించాడు. కాబట్టి కొరవి గోపరాజు 
కరీంనగరు జిల్లాలో కూడా నివసించినవాడు కావచ్చు. గోపరాజు వరంగల్లుకు 
దగ్గరలోవాడన్నది స్పష్టం. 'కాకతిమూలశక్తి గనిగా నొనరించిన వైడీచట్టు' అనే 
'ఏకశిలాభిదానమున నెన్నికకెక్కి ధరిత్రిలోని వేపోకల బోనియిట్టి సిరిపుట్టిన యింటికి. 
ఓరుగంటికి' ఒక పాత్రను గోపరాజు పంపించాడు. ఆ ఊళో చందనగంధులను, విటులను, 
జాణలను, దాన వినోదులను, ప్రభాసుందరమూర్తులను, కవులను, శూరులను 
చూపించాడు. అక్కడ నుంచి దూరంలో ఉండే గంగదగ్గరకు పంపించాడు. అది. త్ర్యంబక 
కిరోద్భూత గోదావరినది. ఓరుగల్లుకు నూరుమైళ్ల కైవారంలో ఉండే ఏదో గ్రామంలో 
కూడా గోపరాజు ఉండేవాడని చెప్పవచ్చు. భావి పరిశోధనవల్ల రాణా మల్లం లలు 
ఎక్కడీవాడో తీలవచ్చు. 


ఉచితార్థకళారాజితులగు కవిరాజుల రాజులు చేపడితే రాజ్యము కాదే అన్న 
“గోపరాజు తనెందువల్లనో ఏ రాజునూ చేరక, చక్కని కవితారాజ్యాన్నే ఏలుకున్నాడు.. 
ఇతనికి రాజనీతులు విపులంగా తెలుసు. ఇతడు ఈ కావ్యంలో అక్కడక్కడ వ్రాసిన 
నీతిపద్యాలు సేకరిస్తే ఒక నీతిశాస్తమవుతుందన్న వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారి 
మాటలు అక్షరాలా నిజం. గోపరాజు కావ్యంలోని వేర్ణనలను పట్టి ఆ కాలంనాటి 
ఆచారవ్యవహారాలను సవిస్తరంగా సురవరం ప్రతాపరెడ్డిగారు గుర్తించారు. సాంఘిక 
చరిత్ర రచనకు ఉపయోగపడుతూ రసవంతంగా వ్రాసిన కావ్యాలలో గోపరాజు కావ్యం 
కరకర. ఉంటుంది. 


(= సింహాసనద్వాతింశిక, పీఠిక, పుట ౩. 
4 ఆంధ్రుల సాంఘీక చరిత్ర, 3-వ ప్రకరణం. _ 


మాడయ్యు కవి 


మహాభారతానికి జైమిని భారతం ఎటువంటి అనుబంధ గాథో, రామాయణానికి 
మైరావణ చరిత్ర అటువంటి గాధి. అహిమహిరావణులన్న పిర్లు కూడా రావణాసుర 
కుంభకర్ణులంత సుప్రసిద్ధమైనవే. ఆంజనేయుడు తోకతో కోటకట్టి రక్షించుకుంటున్న 
రామలక్ష్మణులను ఎత్తుకొనిపోయి పాతాళ లోకంలో భద్రకాళికి బలివేయబోయిన 

మైరావణ చరిత్ర ఆంధ్రదేశంలో ఈనాడు ఆబాలగోపాలానికీ తెలిసిన గాధే. ఆ ఘట్టాలు 
. కొట్టిన పిండే. ఈ మైరావణ చరిత్రను మొట్టమొదట ఆంధ్ర సాహిత్యంలో పద్య కావ్యంగా 
రచించిన కవి పేరు మాడయ్య. ఇతడు వీరనరసింహరాయల కాలంలో 1485-1508 
ప్రాంతాల మధ్య ఉండేవాడు. ఇతని జన్మస్థలం గుడివాడ. ఇది కృష్టా జిల్లాలోని గుడివాడే 
అని చెప్పవచ్చు. పిఠాపురం దగ్గిర ఇంకో గుడివాడ వుంది కాని, బహుశా అది ఈ కవి 
స్వ[గ్రామం కాదేమో! 


ఏ గుడివాడ జన్మస్థలం అయినా, మాడయ్య అక్కడ నిలకడగా ఉన్నవాడు కాదు. 
దేశం అంతా సంచారం చేశాడు. ఇతడు సర్వాగమశబ్ద శాస్త్ర చతురవివేకుడు.! తన విద్వత్తు 
చూపించడానికి ప్రతికక్షులను జయించడానికి చాలా ఆస్థానాలకు వెళ్ళాడు. కర్ణాట 
సామ్రాజ్యాధిపతి వీరనరసింహరాయలను మెప్పించాడు. కోట సింగన మంత్రిగారి 
కొలువులో 'తస్కరకవిరాజు' నెవరినో ఇతడు ఓడించి దట్టించాడు. మొన మొన్నటి 
జయపురం సంస్థానాన్ని ఆ రోజులలో నందాపురం అనేవారు. ఆ మన్యం భూములు 
కూడా మాడయ్య సందర్శించి కాంచనాభరణాల బహుమతులు అందుకొన్నాడు. 
ప్రస్తుతం పర్తాకిమిడిగా ప్రసిద్ధమైన కిమిడి రాజ్యాన్ని పాలించే రాజుల నుండి రెండు 
గుర్రాలను కానుకగా పుచ్చుకొన్నాడు. క్రీ.శ 1497-1530 మధ్య పాలించిన ప్రతాపరుద్ర 
గజపతి సమకాలికులు, దాయాదులు అయిన నారాయణ రుద్రదేవుడో, అతని వారసుడు 
అనంత రుద్రదేవుడో అప్పుడు కిమిడి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. మాడయ్య అఖిల 
కావ్య లక్షణ లక్ష్య సాగరాన్ని నవమతి స్ఫూర్తితో క్రోడీకరించాడు. 


ఇన్ని రాజ్యాలు సందర్శిస్తూ, అక్కడి కవులతో వాదాలు పెట్టుకుంటూ జీవితం 
గడిపిన మాడయ్య నిలకడగా అక్కడక్కడ విశ్రమించి పుస్తకాలు వ్రాశాడు. 'దేవేంద్ర 
విజయం' అనే డ్విపద కావ్యాన్ని వ్రాసి ఎర్రమంత్రికి అంకితం ఇచ్చాడు. ఇతడు కేసక్ష్మా 
వినుతుని సుతుడు. ఇతని బావమరిది కాండవవంశంలోని వేజర్ల అబ్బయ్యగారి 
గోపమంత్రి. తన బావమరిది ఎర్రయ్యకు ఒక కావ్యాన్ని మాడయ్య అంకితం ఇవ్వడం 
చూసి గోపమంత్రి కూడా క్వకిని పుచ్చుకోవాలని అనుకున్నాడు. కవిని' పిలిపించి 
“మైరావణ చరిత్ర' ను చెప్పించాడు. తొలి కావ్యాన్ని ద్విపదగా వ్రాసినా దీనిని మూడు 
ఆశ్వాసాల ప్రబంధంగా మాడయ్య రచించాడు. అష్టాదశ వర్ణనలలో వీలైన కొన్ని 
మాత్రమే వర్ణించాడు. అన్నీ పులిమి కావ్యాన్ని చెడగొట్టలేదు. 

మాడయ్య కవి తన కావ్యంలో నన్నయ తిక్కనలను మాత్రమే ఇలాగ నుతించాడు: 


1. మైరావణ చరిత్ర. 1-17 


మాడయ్య కవి {7 


రక్కసిచేత జిక్కువడి రాయిడిబొందినయట్టి వేదముల్‌ 
చక్కగ జేసి వ్యాసుడు ప్రశస్తము సేసిన భారతం బిలన్‌ 
దక్కగ నాంధ్రభాష విశదంబుగ జెప్పిన నన్నపార్యునిం 
దిక్కనసోమయాజిని మదిం దగ గొల్చెద గావ్యభూతికిన్‌ (మైరావణ చరిత్ర, 1-12) 


| కవిత్రయంలో మూడవవాడైన ఎర్రయ్యగారిని ప్రస్తుతించకపోయినా వారి 

నక్కడక్కడ అనుకరించాడు. ఎగ్రయ్యగారు తమ హరివంశంలో ప్రోలయ వేమారెడ్డిని 
వర్ణిస్తూ అతడు అనేక కథనాలు చెప్పి చేసి చేయుచున్నాడు; చేయనున్నాడు, “పునరుక్తికృతి 
శుభావలుల నెల్లి? అన్నారు. మాడయ్య కూడా సరిగ్గా ఇలాగే తన కృతిపతిని 
వర్ణించాడు. 


తన మనస్ఫూర్తి సురమంత్రి ననుసరింప-దన గభీరిమ వననిధి తరము డింప 
వెలసి వెలయుచునున్నాడు వెలయగలడు- గురుతరోదారి వేజర్ల గోపశౌరి 
(మైరావణ చరిత్ర, 1-15) 


ఎర్రయ్యగారిని ఇలా అనుకరించినా ఎందువల్లనో వారి పేరెత్తలేదు, వీరినే కాదు. 
శ్రీనాథుని కూడా నుతించలేదు. వంటకాలను వర్ణించడంలో మిగతా తెలుగు కవులంతా 
శ్రీనాథుని తరువాత చెప్ప వలసినవాళ్ళే. ఉడుకు బచ్చలికూరనైనా చక్కగా పద్యంలో 
ఇమిడ్చే నైపుణ్యం అతనికే చెల్లుతుంది. మాడయ్య కవి మైరావణ చరిత్రలో చివర 
శ్రీరాములవారికి కౌసల్యాదేవి వడ్డించిన వంటకాలను ఇలా వర్ణించాడు: 


ఒసపరియైన రాజసపు టోగిరమున్‌ మిరియంపు గూరలు౯ 

గసగస లానవాలు గడు గమ్మని నెయ్యిని బిండివంటలున్‌ 

రసములు బాయసంబు మధురంపు ఫలంబులు నూరుగాయలువ్‌ 

బసగల భక్తితో బసిడిహ్లారమందున బెట్టె నెంతయున్‌ (మైరావణ చరిత్ర, 3- 189) 

మైరావణ చరిత్రలో కౌసల్యా దేవిచేత రాములవారికి వడ్డన చేయించడానికి 
కారణం జైమిని భారతంలో పినవీరభద్రుడు దేవకీదేవి చేత వడ్డింపించడమే. చూడండి ఆ 
పద్యాలు. 

కనకపీఠి జతుష్షష్టికాకబోల- విరచితంబైన పసిడిహ్హారమునందు 

దేవకీదేవి వడ్డింప దృషప్తిమీర- బంకజోదరు డారగింపంగదొడగి 

మెత్తనైమిలమిల మెరయు రాజన్నంబు నొలుపుబప్పులును సద్యోఘృతంబు 

నప్పుడంబులు వడియములు దాలింపులు బలుచని నులివెచ్చపడిదములును 

బులుసుగూరలును బబ్లాలు దియ్య చారులు బంచదారలు నానవాలు జున్ను 

బులగంబు బహువిధంబుల పిండివంటలు బాయసంబులు వడపప్పు తేనె 

పానకంబులు సిగరులు ఫలరసాయ- నములు బచ్చళ్ళు కలవంటకములు బెరుగు 

నూరుగాయలు మొదలుగా తక నారగింప జతుర్షిధాహారములను 

(జైమిని భారతము, 3-49, 50) 


2. హరివంశం, పూర్ణ 1-19 


18 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ వంటకాల పద్యం శ్రీనాథుని అనేక పద్యాలకు అనుసరణ. ముఖ్యంగా 
హరవిలాసంలోని ఒక పద్యమూ, - క్రీడాఖిరామంలోని ఒక పద్యమూ దీనికి వరవళ్లు 
పెట్ట్లాయేమో చూడండి. 


మిరియమునుల్లియు బసుపు మెంతియు నింగువ జీరకంబు శ 

ర్కరయును జింతపండును గరాంబువు గమ్మని నేయి తైలమున్‌ 

బెరుగును మేళవించి కడు బెక్కు విధంబుల బాకశుద్ధి వం 

డిరి సిరియాలునిం గటికిడెందమునం దరళాక్షు లెద్దరున్‌ (హరవిలాసము 2-121) 


కప్పురభోగివంటకము కమ్మని గోదుమపిండివంటయున్‌ 

గుప్పెడు పంచదారయును గ్రొత్తగ గాచిన యాల నే పెస 

ర్పప్పును గొమ్మునల్లనట్టిపండ్లును నాలుగు నైదు నంజులున్‌ 

లప్పలతోడ గొంబెరుగులక్ష్మణవజ్జలయింట రూకకున్‌ ( క్రీడాభిరామము, 166) 

ఇలా పినవీరభద్రుని ద్వారా, శ్రీనాథుని ప్రభావం కనబడుతున్న మాడయ్య 
వాళ్ళను కూడా నుతించలేదు. శ్రీనాథుని చూసీ మాడయ్య దేశసంచారం నేర్చుకున్నాడని 
భావించడంలో తప్పులేదు. సభలలో వాదించడం ఇతనికి ఇష్టం. కుకవి నింద చేసే 
సందర్బంలో సభలలోని పండితమ్మన్యులనే తిట్టాడు. 


పొంకపు గావ్యలక్షణము పోక డెరుంగక దిట్టకూళలై 

కొంకక వంకరర్థములు గూర్చి సభాస్థలి బ్రౌఢులట్లుని 

శృంక జరీంచుచున్‌ సుకవి సంఘము వల్కుల మెచ్చకూరకే 

యంకము సేయవచ్చు నల యయ్యల మున్నుగ బ్రస్తుతించెదన్‌. (మైరావణ చరిత్ర, 1-13) 

ఇందులో ప్రస్తుతించు అనే క్రియకు “మిక్కిలి కొనియాడు' అనే నైఘంటికార్థం 
ఉన్నా, వెటకారంగానే కవి వాడాడు. ఇలాగ జాతీయాలు వాడడం ఈ కవి కలవాటే. 
శ్రీరామునితో నీకు విరోధమెందుకని మైరావణుడు మొదట హితోపదేశం చేసేటప్పుడు 
కోపంతో రావణుడు ఇలా అంటాడు, 


ఇచ్చట నినుదలచిన పని-మెచ్చగ జేసితివి, చాలు, మెల్లన నిక నీ 
వచ్చిన త్రోవనె క్రమ్మర-విచ్చేయుము వలవ దిచట వెరచెద వనినన్‌ 
(మైరావణ చరిత్ర, 1-115) 
ఈ మైరావణుడు ఎంతటి మాయావో విభీషణుడు సుగీవాదులకు చెప్పినప్పుడు 
మాడయ్య చాలా అరుదైన ప్రయోగం చేశాడు, చూడండి. 


మనలోన మనకు గలహము - పెనుపంగా నేర్చు మిత్రభేదము పుట్టన్‌ 
ఎనమండ్రలోన బదుగుర- గనుమాయల మొరగి తివియగా నేర్చు దగన్‌ 
(మైరావణ చరిత్ర, 1-124) 


మైరావణుడు ఎనమండుగురిలో పదిమందిని కనుకట్టుతో లాగుతాడట: ఇతనికి 
శ్రీరాముడు దేవుడని మొదటే తెలుసు. ఈ సంగతి రావణునితో చెప్పి విధిలేక రాముణ్ణి 


మాడయ్య కవి 18 
అ 

ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడాతని భార్య మాతంగి తన భర్తకు రాముని 

గొప్పతనం చెప్తుంది, దశావతారాలలో పరశురామావతారం కాక ఆరు వర్ణించి అవి 

శ్రీరాముని పూర్వావతారాలని హెచ్చరిస్తుంది. ఆతడు తెలిసి తెలిసి చావు 

తెచ్చుకుంటాడు. అతని మరణ వార్తను చెప్పడానికి రాక్షసాంగనలు వెళ్లినప్పుడు మాతంగి 

ఎలా ఉందో మాడయ్య బాగా వర్ణించాడు. 


ఇరుగెలంకుల దైత్యతరుణీకదంబంబుగొలువ గద్దియమీద నలరుదాని 

సలలిత సత్కళాసౌభాగ్య రేఖల బౌలోమియొప్పుల బరగుదాని 

నవరత్నమయ భూషణములకు దన మూర్షిభూషణంబైయండ బొలుచు దాని 
మృదుపాణిపడ్మంబు మెరుగుజెక్కిట జేర్చి తన భర్త సేమంబు దలచుదాని 
'వృద్ధపుణ్యాంగనలు నెప్పవీనులలర 

గథలు వినుచున్న ధర్మమార్గంబు దాని 

గలిత తన్వంగి మాతంగి గాంచి మొక్కి 

హస్తములు మోడ్చి కడుగంపితాత్ములగుచు. (మైరావణ చరిత్ర, ౩-135) 


ఈ వర్గనలోని *కథాశ్రవణం' రంగనాథ రామాయణంలోని రావణాసురుని తల్లిని 
జ్ఞాపకం చేస్తుంది. లంకను విడిచిపెట్టి శ్రీరాముని శరణు వేడడానికి ముందు విభీషణుడు 
తల్లి దగ్గరకు వెడతాడు. ఆ ఘట్టంలో ఆమె “వెన్నెలరసమాన విదళించి తివిరి మిన్నేటి 
నురుగుతో మెరుగు పెట్టినట్లు'' నెరసిన కనుబొమలతో, నెరసిన శిరస్సుతో ఉంది. ముదుక 
కుప్పసాలు తొడిగింది. పురాణాలు వింటూంది. ఆ సంగతి రంగనాథ రామాయణకర్ణ 
ఇలా చెప్పాడు. 

వెలసిన తనయొద్ది వేదఘోషములు | సలలితమ్మగుచున్న జలఘోషములుగ 
వినుతమహుదిజవితతులు చెలగ | గనుపట్టు జాహ్నవిగంగనా నొప్పి 
" బహుపురాణంబులు బహు వేదములును | బహుశాస్త్రములు పెక్కు బహ్మరాక్షసులు 
బహుభంగిజదువంగ బహుభక్తివినుచు | బహుళ నిర్మలశుభప్రభ దేజరిల్ల 
నుండియు రావణు నొప్పమి దలచి - కొండంత వగపు చేకొనియున్న తల్లి 
గాంచి దండము వెట్టి కన్నుల నీరు - నించి దుఃఖితుడైన... 
(రంగనాథ రామాయణం, పుట 259) 


మాడయ్య కాలంలో రాచవారి ఆడవాళ్లకు పుణ్యాంగనలు పురాణం చెప్పేవారు 
కాబోలు, రాచమాతల వైభవాన్ని ముక్కుతిమ్మనగారు కూడా చక్కగా విశదం చేశారు. 
ఇంద్రుని తల్లి అదితిని ఎలా వర్జించారో చూడండి. 


తొడలపైజాచిన యడుగు గెందమ్ములనొయ్యన బౌలోమియొత్తుచుండ 
బార్మ్వభాగంబున బంకేరుహాసను కామినీరత్నంబు కతలు సెప్పు 

“  బనిబూని యంతంత వినయాపనతవృత్తి సప్తర్థికాంతలు సంచరింప 

...._ వీజనచామర వీటికరండాదికములు దికృతిసతీగణములు దాల్బ 


20 సమగ్రాంధ్ర సాహిత్యం 


విమలచింతామణీమయ వేదిమీద - గల్చకలతాంత కల్సి తతల్ప సీమ 
నధివసించిన నిథఖిలలోకైక వంద్య - సమరమౌక్షికశూక్తినయ్యదితిగనియె. 
(పారిజాతాపహరణం, 3-24) 


పెద్ద కోడలి తొడల మీద అడుగులు చాపీ ఆమెచేత ఒత్తించుకొంటూ చదువుల 
సరస్వతి చెప్పే కథలు వింటూ, సామంతుల భార్యల చేత వింజామరలు వీయించుకొంటూ 
పౌరోహితుల భార్యల విధేయత చూస్తూ భోగాలు అనుభవించేది, నిజంగా నిఖిలలోకైక 
వంద్య, సాచ్రూజ్యాధిపతికి జనయిత్రి, రాణివాసంలోని స్త్రీలు ఇలా కథలు - బహుశా 
రామాయణం - వినిపించుకొంటే పురుషులు పురాణాలు వినేవారు. 


ఆ రోజులలో రామాయణం పారాయణం చేయడం ఒక వ్రతం అని నికరంగా 
చెప్పవచ్చు, మాడయ్య సోదరుడు మల్లన రాచవారి మన్ననలు పొందాడు. “రామాయణ 
పారాయణ పఠనవ్రతం'లో కీర్తి సంపాదించాడు. ఈ సంగతి తనతో తన కృతిపతి 
చెప్పినట్టు మాడయ్య కృత్యాదీని వ్రాశాడు. 


నీయగ్రజుండు దక్షిణ-రాయనృపప్రవిమలాబ్ది రమణీయుడు రా 
మాయణపఠన వ్రతని- త్యాయతఘనయశుడు మల్లనార్యుడు పేర్మిన్‌. 
(మైరావణ చరిత్ర, 1-20) 

తన కాలంలో ఇంత ప్రసిద్ధమైన పురాణ పఠనాన్నే మాడయ్య మాతంగి 
శుద్ధాంతంలో పేర్కొన్నాడు. భర్హ మరణించాడని తెలిశాక మాతంగి రోదనాన్ని ఇలా 
వర్ణించాడు: 

అల్లన యాణిముత్తియము లాకలిదీర మెసంగి మీలు దా 

మొల్లక పాయగా నుమియు నుర్నిని రాలెడు రీతి గుప్పలై 

ర్సుల్లన గంటినీరు కుచ్చూలములం దురలంగ నేడ్చె ను 

త్ఫుల్లసరోజనే త్ర తన పూరుషు సారెకు బేరు వాడుచున్‌ (మైరావణ చరిత్ర, 8-138) 


ఆడవారి కళ్ళు చేపలలాగే ఉండవచ్చు. కన్నీటి చుక్కలు ఆణిముత్యాలలాగ 
ఉండవచ్చు. శోకిస్తున్న ఆడదాని కంటి చేపలు కక్కుతున్న ముత్యాలలాగ కన్నీటి ' 
చుక్కలు రాలాయని వర్ణించడం బాగానే ఉంది. అయితే మగడు చచ్చి ఏడుస్తూన్న దాని 
నిలా చూపించడం కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది. మాడయ్య అక్కడక్కడ మంచి 
వర్ణనలు చేశాడు. మొట్టమొదట అయోధ్యాపురాన్ని వర్ణిస్తూ ఇలా ఉగద్రేక్షించాడు: 

ఆపురమున గల మణిమయ- గోపురముల సంచరించు కోమలు లెపుడున్‌ 

నూపురములందు జుక్కల-దా పింపంగాదె రాజు తనలో గందెన్‌ 

(మైరావణ చరిత్ర, 1-40) 

అయోధ్యను వర్ణిస్తూ మాడయ్య రామరాజ్యంలో పామరులు, మూర్ధులు, అలసులు, 

తామసులు, అజ్ఞానమతులు, ధైర్యహీనులు, సోమరులు లేరని చెప్పాడు. ఆదర్శ రాజ్యంలో 


3. మైరావణ చరిత్ర, 1-59 


మాడయ్య కవి 21 


అందరూ విద్యావంతులే అని వర్ణించడంలో ఈ కవి మనస్తత్వం బోధపడుతుంది. ఇతణ్జి 
కృతిపతి ఇలా పొగడాడట! 

రసములు తొమ్మిదింగలుగు రమ్యనవార్థసుశబ్బమాధురీ 

విసరము లుల్లసిల్ల నతివిస్సటలక్షణరూఢి బ్రౌఢిమన్‌ 

రసికుల నెమ్మనంబులను రాగము నొంద దెనుంగుబాసనిం 

పెసగగ జెప్పనేర్తు సరి యెవ్వరు నీకును మాడ ధీమణీ! (మైరావణ చరిత్ర, 1-22) 


ఇతడు ఏఏ రాజ్యాలు సందర్శించాడో మొదట మనం చెప్పుకొన్నాం. ఆ 
సంగతులన్నీ కృతిపతినోట మాడయ్య ఈ పద్యంలో విశదం చేశాడు. చూడండి: 


మెప్పించినాడవు మెరవడి గర్జాటనరనాయకుని వీరనారసింహు 

దట్టించినాడవు తస్కరకవిరాజు గోటసింగనమంత్రి కొలువులోన 

గాంచినాడవు కనత్కాంచనాభరణంబు లేపార నందాపురీశుచేత 

నందినాడవు నుత్తమాశ్చద్వయంబును కిమిడిభూమండలరమణుచేత 

నవమతిస్ఫూర్తి గ్రోడించినాడ వఖిల 

కావ్యలక్షణలక్ష్య్యసాగరము నెరయ 

నిన్ను వేర్వేర నింక వర్ణింప నేల 

ప్రోడ వన్నింట సర్వయమాడసుకవి 

(మైరావణ చరిత్ర, 1-18) 

ఇందులో మాడయ్య అఖిల కావ్యలక్షణ లక్షరసాగరము క్రోడీకరించాడని 
అనాటివాళ్లు చెప్పినా ఈనాటివాళ్లు ఇతడు లక్షణ విరుద్ధమైన ప్రయోగాలెన్నో చేశాడని 
నేటి చిన్న వ్యాకరణ దీపంతో వెదకి తప్పులు పట్టుకొంటారు. యకారంబును, వు వూ వో 
వోలును దెలుగుమాటలకు మొదట లేవు అని చిన్నయసూరి సూక్రీకరించాడు (బాల, 
సంజ్ఞ 17). అయితీ మాడయ్య కావ్యాన్ని చూస్తే “వొ కారంతో మొదలయ్యే పదం 
కనబడుతుంది. నాటి రాతి రామలక్ష్మణులను కాళికీ బలి యివ్వాలని మాతంగితో 
మైరావణుడు చెప్పే ఘట్టంలో ఈ ప్రయోగం చేశాడు. 


కావునను మొరగి దశరథ - భూవరతనయులను నాదు పూనిక దక్కన్‌ 
ఈవేళ దెచ్చి కాళిక - కే 'వొ* ప్పన చేతు దలక కిమ్ముల దరుణీ. 
(మైరావణ చరిత్ర, 1-141) 


ప్రాసస్తానంలో 'వొప్పన' అనే మాట వాడాడు, ఒకారంతో మొదలవవలసిన 
మరికొన్ని మాటలు “వ' కారంతో మాడయ్య ప్రయోగించాడు. వలచుధాతువుకు 
మవ్యతిరేకంలో 'ఒల్లను' అని ప్రయోగించాలని లాక్షణికులు అనుకొంటారు. అయితే 
మాడయ్య కావ్యంలో “వల్లను' అనే రూపం కనబడుతుంది. శ్రీరాముణ్ణి మైరావణుడు 
ఎత్తుకొనిపోయాక విలపిస్తున్న సుగీవు డిలా అంటాడు. 


22 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


త్రుళ్ళిన రావణాసురుని ద్రుంపక సంతతశోకమగ్నయై 
తల్లడ మందుచున్న వసుధాసుత గావక వీరధర్మమున్‌ 
బొల్లుగ జేసి రాఘవులు వోయినయప్పుడె మేను బాణము 
ల్వల్లను నంగదుం గొనుచు వారిధి మెల్లనె దాటు డిందరున్‌ 
(మైరావణ చరిత్ర, 2-60) 


ఇందులో 'ఒల్లను' అనే మాట దిద్దడానికి వీలులేని యతిస్థానంలో ఉంది. 
అందుచేత మైరావణ చరిత్రను సంస్కరించిన పండితులు ఇలా వ్రాశారు: “ఇందు 
వలచుధాతువునకు వ్యతిరేకమునందు 'ఒల్లను' అని ప్రయాగింపవలసియుండగా “వల్లను” 
అను గ్రామ్యరూపము వాడబడినది." 


అయితే “వ్యతిరేకంబునందు వలచున కొల్ల విభాషనగు” అని చిన్నయసూరి 
సూక్రీకరించాడని మరచిపోకూడదు. (బాల, క్రియ 107) “ఒల్ల రానప్పుడు “వల్ల రావమ్చ 
నని విస్మరిస్తేనే ఇది గ్రామ్యరూపమనుకోడం జరుగుతుంది. మాడయ్య ఈ కావ్యంలో 
“పుడమీశుడు' అనే ప్రయోగాలు పదెనిమిది చేశాడు. కొన్సి లక్షణ విరుదాలని పరిష్టురలు 
క E దె న్ని లక్ష లని పరిష్కర్త 

“ఇందు '“పుడమీశే అనునది గ్రామ్యరూపము, పుడమి శబ్దము సంస్కృతమను 
భ్రాంతిచే నీశబ్దముతో సవర్ణదీర్ణమున గలుపబడినది. ఇట్టిచోట్ల మేము 'పుడమిదొర' 
యని సవరించుచు వచ్చితిమి. విశషముగ మార్చుచేయ నక్కర లేకుండ దిద్దుటకు 
వీలున్నచోట్ల నిట్లే మరికొన్ని సవరింపబడినవి”్‌ అని పరిష్కర్తలు చెప్పారు. పండితులు 
దిద్దిన అసలు పాఠాలు దొరికితే 'అఖిల కావ్యలక్షణ లక్ష్యసాగరం' వ్రాసినవాళ్లు సహితం 
ఒకనాడు వాడే అపురూప ప్రయోగాలు మనకు దక్కేవి. మాడయ్య తన 'దేవేంద్ర 
విజయం* అనే ద్విపదలో ఇటువంటివి ఎన్ని ప్రయోగాలు చేశాడో! అతడు లక్షణ 
విరుద్ధమైన అర్ధాలను చెప్పినవారిని క్షమించలేదు. తస్కరకవిరాజును ఇటువంటి 
సందర్భంలోనే దట్టించి ఉంటాడు. ఈ కవి ఎవరో, ఏ పుస్తకాలు వ్రాశాడో తెలియదు. 
సంస్కృతంలో బిల్లణ చరిత్ర వ్రాసిన చోర కవికీ, ఇతనికీ సంబంధం లేదు. మాడయ్య తన 
కావ్యంలో ఆ సంస్కృత కవిని స్తుడించాడు. 


ప్రార్థనము సేతు శివుభద్రు బదరసిను 

జోరు భవభూతి దండి మయూరు బాణు 

మాఘు భారవి నుద్బటు మరియు బేరు 

గల కవీంద్రుల జింతింతు గరిమతోడ (మైరావణ చరిత్ర, 1-11) 


తస్కరకవిరాజు కోటసింగరాజుగారి కొలువులో ఉండేవాడని మాడయ్య 
పద్యంవల్లనే తెలుస్తుందీ. ఈ కోట సీంగరాజు ముప్పయి రెండు ప్రసిద్ధ మంత్రులలో 


4. శ్రీరామకృష్ణ కవులు, మైరావణ చరీత, కీరిక, పుట ౩. 
5. శ్రీరామకృష్ణ కవులు, మైరావణ చరిత్ర, పీఠిక, పుట 4. 


మాడయ్య కవి 23 


ఒకడు. ఇతడు రాజమండ్రి వద్ద ఉండే పట్టిస వీరభద్రేశుని భక్తుడు. ఈ కోట సింగరాజు 
నిరతాన్నదాత. ఇతి కీర్తించే భటాజుల పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
చాటుపద్య మణిమంజరిలో క్రోడీకరించారు. 


గడుసరి లోభి యర్థ మది కన్న పుదొంగల బందెపోటుకున్‌ 

బుడమిని వారకాంతలకు భూపతికిం జను గోటసింగ; నీ 

పడసిన యర్గ మార్తులకు బాంధవకోటికి యాచకాళికిన్‌ 

గుడికిని సత్రశాలకును గూపతటాకవనప్రతిష్టకున్‌. (చాటుపద్య మణిమంజరి, 94) 


ఇతనికీ కీర్ణి భార్యవల్ల వచ్చిందని మృదువుగా హాస్యమాడిన పద్యం ఒకటి 


సిద్దమైనదే. 


ధం 


కోటసింగ రాజుమాటవాసియె గాని - గంగమాంబవలన ఘనత కక్కె 
గంగమాంబ జగతి గయ్యాళియైనను - సింగరాజి కేమి చేయగలడు? 
(చాటుపద్య మణిమంజరి, 94) 


ఈ చాటువులు ఎవరు చెప్పారో తెలియదు. మాడయ్య చెప్పినా చెప్పి ఉండవచ్చు, 


చాటువులే కాక నీతిపద్యాలు వ్రాయడంలో మాడయ్య సిద్ధహస్తుడు. మైరావణునిచేత 
రూవణునికి 'పరస్తీహరణం పాప'మని ఇలా చెప్పించాడు. 


పరులకు నవ్వు పట్టు తన బంధుజనంబుల కెల్ల నింద య 
స్థిరముల కాలయంబు కడు సిగ్గులచేటున కాస్పదంబు స 
త్పరమము త్రోవగాక కడు భాసురళకీర్తికి మూలహాని యె 
వ్వరికి బరాంగనంగలియ వర్షనమే బల మెంత గల్లినన్‌. (మైరావణ చరిత్ర, 1-107) 


సుమతి శతకం మొదలైన ప్రబోధ శతకాలలోని నీతులవంటివి కూడా మైరావణ 


చరిత్రలో ఉన్నాయి. మైరావణుని మేనల్లుడు నీలమేఘునకు పట్టం కట్టి హనుమంతుడిలా 
హితోపదేశం చేస్తాడు. 


6. 


చేరకు పాతివ్రత్యల - గోరకు పరధనము లెంత కోపంబైనన్‌ 
బోరకు విప్రులతోడను - నేరకు గలలోననైన నిష్టరభాషల్‌ 
మనుపుము దీనజనావళి - మనుపుము బాంధవుల బ్రీతి మరి దానవులన్‌ 
దనుపుము పితృదైవంబుల - ననుపుము సత్కీర్తి దిశల కరుగం బేర్మిన్‌ 
(మైరావణ చరిత్ర, 3-162, 163) 


మాడయ్య సత్కీర్ణిని మైరావణ చరిత్ర చక్కగా -చాటుతుంది. 


చాటుపద్య మణిమంజరి, 2-వ భాగం.పుట 72. 


మనుమంచి భట్టు 


అనాది నుంచి భారతీయ సైన్యాలను గజ, తురగ, రథ, పదాతి దళాలు అనే 
చతురంగబలాలుగా విభజించేవారన్న సంగతి సుప్ర ప్రసిద్ధం. వీటిలో అశ్చబలం చాలా 
ముఖ్యమైనది. శత్రువులను సూటిగా en పారిపోయేవాళ్ళను వెంట 
తరుమడానికీ, తన సైన్యాల పార్మ్యాలను రక్షించుకొనడానికీ, యుద్ధ వార్తలు దేశం 
అంతటా రహస్యంగా చేరవేయడానికీ, శత్రుసేనను చీల్చి తోసుకొని చెండాడడానికీ మన 
పూర్వులు అశ్చదళాలను ఉపయోగించారు. వేగం, సాహసం అవసరం అయ్యేచోట్ల 
అశ్చదళమే విజయసాధకమని భారతీయుల విశ్వాసం. 


ఈ అభిప్రాయాన్నే మనుమంచి భట్టు అనే కవి ఒక పద్యంలో ఇలా చెప్పాడు: 


కరిరథవీరభీషణవికారజల[గ్రహకోటిచేత దు 

స్తరమగు వైరిభూరణసైన్యపయోనిధి నెన్న నశ్చమయం 

దరగిరి ద్రచ్చాగాక మరి తక్కిన రీతుల ద్రచ్చవచ్చు నే 

యరయగ వీరలక్షి నిలనౌ భళకంపధరా తలేశ్చరా! ( ఆశ్వ్చలక్షణసారము, 1-72) 

ఇది 'హయలక్షణవిలాసం' అనే అశ్వశాస్త్రంలోని పద్యం. మంచి జాతి గుత్తాల 
లక్షణాలు విశదపరచే గ్రంథాలు సంస్కృతంలో ఎన్ని ఉన్నా తెలుగులో మొదటి గ్రంథం 
కాకతీయుల కాలంలోనే వెలసింది. ఎవరో పేరు తెలియని తెలుగు కవి 'శాలిహో త్రం' 
అనే అశ్వశాస్త్రం రచించాడు. దానిని కొలనువారి వంశంలో ఉన్న గన్నయ్యకు అంకితం 
ఇచ్చాడు. ఈ గ్రంథం చాలా ప్రసిద్ధమయింది. దీనిలోంచి ఒక పద్యాన్ని తీసుకుని మడికి 
సింగన తన సకలనీతి సమ్మతంలో ఇలా ఉదహరించాడు: 


నాలుగుకాళ్లును గొనయును - వాలము వదనము విశాలవక్షము దెలుపై 
మేలైన యష్టమంగళ - నేలెడు పతియేలు నవని నేలెడు పతులన్‌ 
(సకలనీతి సమ్మతం, 827) 


మడికి సింగన శాలిహోత్రంలోనిదని ఉదాహరించిన ఈ పద్యమే కొద్దీ 
మార్పులతో మనుమంచి భట్టు రచించిన 'అశ్చలక్షణసారం' అనే గ్రంథంలో ఉన్నట్టు 
కనబడుతుంది.? 

నాలుగుకాళ్లుం గొనచెవి-వాలము వదనము విశాలవక్షము తెలుపై 

క్రాలునది యష్టమంగళి-నేలిన పతియేలు ధరణి నేలినపతులన్‌ 

(అశ్చలక్షణసారము, 1-27) 

వాస్తవాని కీ పద్యం శాలిహోత్రం అనువదించిన రచయితదే గాని మనుమంచి 
భట్టుది కాదు. శాలిహో పత్రంలోని చాలా పద్యాలను లేఖకులు ఇతర గ్రంథాలలో 
బ్రాసుకొన్నారు. కొండపల్లివారు అచ్చువేసిన అశ్వలక్షణసారం “మొదటి అంకురంలో 
2. ప్రచురణకర్తలు : కొండపల్లి వీరవెంకయ్య అండ్‌ సన్సు 


మనుమంచి భట్టు 25 


తొలి 62 పద్యాలూ వంలిహో త్రంలోనివే. 63వ పద్యం ఇలా శ్రీకారంతో 
మొదలవుతుంది. - 


శ్రీజన్మసదనరా జ- వ్రాజిత యసమాననయనరాజీవునకున్‌ 
రాజులకు దుగ్ధవారిధి- రాజునకున్‌ కుమూరకంపరాజున కెలమిన్‌ 


ఆ తరువాత వచనం ఇలా ఉంది. 


'అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్చం బూనిన హయలక్షణ విలాసంబను 
కృతికి కథావిధానం బెట్టిదనిన.' (అశ్షలక్షణసారం, 1-64) 


ఈ కృత్యాది వాక్యాల వల్ల తొలి 62 పద్యాలలో కొన్ని ఇంకొక (గంథంలోనివని 
స్పష్టం. ఈ పద్యాలు గన్న భూపాలునికి అంకితం, శాలిహోత్రంలోనివే అని ఈ పద్యం 
రుజువు చేస్తూంది. 


అనఘుడు శాలిహోత్రుడు హయంబులకున్‌ మును జెప్పి నట్టి యా 
యనుపమలక్షణంబులు వయఃపరిమాణము రోమజంబులన్‌ 

దెనుగున నెల్లవారలకు తేటపడన్‌ రచియింతు సత్కవుల్‌ 

విని కొనియాడ దానగుణవిశ్రుత కన్నయమేదినీశ్చరా! _ (అశ్వ్చలక్షణసారం 1-2) 


కాకతీయుల కాలంలో అనువదించిన ఈ గ్రంథంలోని పద్యాలు ఇలాగైనా 
తెలియవస్తున్నందుకు సంతోషమే. కాకతీయుల కాలంలోనే ఒక అశ్వశాస్త్రం 
తెలుగులోనికి వచ్చినా, మళ్లా ఇంకొక హయలక్షణ విలాసం వ్రాయడానికి కారణం 
తొలిరాయల యుగంలో గుర్రాల ప్రాముఖ్యం చాలా హెచ్చింది. వాటికోసం 
చాలా యుద్దాలు, విప్లవాలు, దారుణాలు జరిగాయి. అధర్షవేదకాలం నుంచే యుద్ధంలో 
అశ్వాలు వాడుతున్నా, ఆశ్న్వమేధ యాగాలు చేస్తున్నా మనవాళ్లు మంచి జాతి గుర్రాలను 
యవన దేశాల నుండి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. పశ్చిమ తీరాన, గోవా రేవు 
పట్టణం ఒకనాడు విజయనగర సామ్రాజ్యంలో ఉండేది 'మూరు' లనే వర్తకులు ఈ రేవులో 
అరవ్పీ, పారశీక దేశాల నుంచి మంచి గుర్రాలు దిగుమతి చేసేవారు. వాటిని బహమనీ 
సుల్తానులకు, ఇక్కడి హిందూ రాజులకు విక్రయించేవారు. అయితే మత పక్షపాతంతో 
బహమనీ సుల్తానులకు, వారి ఆశ్రితులకు మాత్రమే ఉత్తమాశ్వాలను విక్రయించేవారు. 
కొన్నాళ్లకు విరూపాక్షరాయల కాలంలో, (క్రీశ. 1465-14789) విజయనగర రాజులకు 
ఏరకం గుర్రాలైనా అమ్మడం మానివేశారు. తన రాజ్యంలోఉన్న రేవులో దిగుమతి చేసే 
గుర్రాలను తన శత్రువులకు అమ్ముతున్నారన్న కోపంతో విరూపాక్షరాయలు గోవా 
పట్టణంలో ఉన్న పదివేల 'మూరు'లను చంపించాడు. ఈ ఘోరకృత్యం జరిగాక 
బహమనీ సుల్తానులు కొంకణంపై దాడి చేసి గోవా రేవును హస్తగతం చేసుకున్నారు. ఆ 
తరువాత అది మళ్ళా విజయనగరం చేతికి రాలేదు. పశ్చిమ సముద్రయీద జరిగే. 
వ్యాపారంపై బహమనీ సుల్తానుల ఆజ్ఞలకు లోబడి ఉంది. వాళ్లు నిజంగా 


అశ్వపతులయ్యారు. వ 


26 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ చారిత్రక పరిస్థితులను చూస్తే మళ్ళీ ఒక అశ్చశాస్త్రం తెలుగులో రచించవలసిన 
అవసరం కనపడుతుంది. అందుకే మనుమంచి భట్టు “'హయలక్షణ విలాసం' రచించాడు. 
ఇది చాలా ప్రచారం పొందింది. ఎందరో దీని ప్రతులు వాసుకొన్నారు. అయితే 
ఇంతకుముందు ఉపయోగిస్తున్న శాలిహోత్రంలోని పద్యాలను లేఖకులు ఈ 
హయలక్షణ విలాసంలో చేర్చుక్షొన్నారు. ప్రాచీన (గ్రంథంలోని భాగాలనేకాక అనంతర 
లేఖకులు అర్వాచీన గ్రంథంనుండి కూడా కొన్ని భాగాలను హయలక్షణవిలాసంలో 
కలుపుకొన్నారు. ఏకాలంలోవాడో తెలియని ఒక కవి (కామయ్య శిష్యుడు) 
అశ్వశాస్తాన్ని వ్రాసి, ఏ రాజ్యపువాడో తెలియని ఉత్తమ గండదొడ్డభూపాలునికి 
అంకితమిచ్చాడు. మద్రాసు ప్రాచ్యలిఖీత గంథాలయంలో “హయలక్షణవిలాసం' అనే 
తాళపత్ర రంథంలో 41 కమ్మలు ఉన్నాయి. వాటిలో 23 కమ్మలలో మనుమంచి 
భట్టారకుని [గంథంలోంచి, మిగతా పద్ధెనిమిది కమ్మలలో ఈ 'ఉత్తమగండ- అశ్షశాస్త్రం' 
అనదగ్గది ఉంది. అందులోని చివరి పద్యాలలో ఇలా ఉంది : 

గాయకసత్క వీం ద్రబుధకల్పమహీరుహమైన దొడ్డభూ 

నాయకు కీర్ణి యెంత సురనాగమహో... కృతిన్‌ 

దోయధిసప్తకావృత చతుర్ధిశభూమి వెలుంగుచుండ బ్ర 

హ్మాయువు శ్రీయు నయ్యెడు మహామహిమోత్తమగండభూవరా! 

కరివరదుని గమలాసను-నిరుగురువుల విద్య శిక్ష యుచ్చిన... 

... నొగి గ్రియవిద్యకు - గరకలితాబ్బములు మోడ్చి కామయ గొల్తున్‌ 


ఈ అశ్నశాస్తాన్ని అంకితం పుచ్చుకొన్న ఉత్తమ గండభూవరుడు ఎవరో 
తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాం. ఛందో (గంథాలలో 'ఉత్తమగండచ్చందం' అని ఒకటి 
ఉంది. దాన్ని గురించి రావూరి దొరస్వామిశర్మగారిలా వ్రాశారు : “ఉత్తమగండబిరుదము 
గల సాళువకంపరాజున కంకితము, కంపరాజు హయలక్షణసారకర్ణ. ఈ ఛందఃకర్త చిత్రపు 
భీమన యని లక్షణశిరోమణి వలన దెలియుచున్నది.' * 


సాళువ కంపరాజు అశ్నశాస్తాన్ని అంకితం పుచ్చుకొన్నాడేగాని రచించలేదు. 
కంపరాజుకు 'ఉత్తమగండ' అనే బిరుదు ఉన్నట్టు కనపడదు. 


(1) మీసరగండ, (2) బర్బరబాహ, (3) రాయచౌహత్తమల్ల, (4) ధరణీ వరాహ, 
(5) కఠారిరాయ అనే బిరుదులే కంపరాజు కున్నట్టు మనుమంచి భట్టు గ్రంథంవల్ల 
తెలుస్తున్నది. 2 482 గ్రంథంలో ఉత్తమ గండభూవర్లుని పేరు దొడ్డరాజు, ఇతని తండ్రిపేరు 
థీమరాజు, సాళువ కంపరాజు హయలక్షణసారకర్ణ అని రావూరివారు ఏ ఆధారాలవల్ల 
చెప్పారో తెలియదు; గాని, అతడు నిజంగా అశ్వకా స్తాన్ని వ్రాస్తే అతనికి తన హయలక్షణ 
విలాసాన్ని మనుమంచి భట్టు అంకితం ఇవ్వడంలో ఎంతో జౌచిత్యముంది. అలాగే- తొలి 


1250. 
4. తెలుగు భాషలో ఛందోరీతులు, పుట 403. 


మనుమంచి భట్టు 27 


శాస్త్రీయ గ్రంథం శాలిహోత్రం కూడా గుర్రాలను దిగుమతి చేసుకొనే కొంకణ 
మండలాన్ని పాలించే గన్నయ్యకు అంకితం ఇవ్వడంలో ఎంతో చారిత్రకమైన జౌచిత్యం 
కనబడుతుంది. ' +, 


హయలక్షణ విలాసంలోని కృత్యాది పద్యాలు లభించలేదు కనుక మనుమంచి 
భట్టును గురించిన వివరాలు తెలియవు. గ్రంథం ఆశ్వాసాంత గద్యలో ఇలా ఉంది : “ఇది 
సకల సుకవిజనసంస్తోయమానకవితాచాతుగరీధురీణ నిఖిలభాషాప్రవీణ భైరవాచార్య 
పుత్ర పరమపవిత్రమనుమంచి భట్టు ప్రణీతంబైన హయలక్షణవిలాసంబు.”' 


దీనివల్ల ఇతని తండ్రి భైరవాచార్యుడని, ఇతడు కవితాచాతురీధురీణుడని, 
నిఖిలభాషాప్రవీణుడని తెలుస్తుంది. శాస్త్రీయ గ్రంథాలలో కవితాచాతుర్యం చూపడానికి 
ఆస్కారాలు తక్కువ అయినా చక్కని ధారతో, మృదువైన పదాలతో చక్కని కవిత్వం 
వ్రాశాడు. 


వరశుభలక్షణంబులను వర్ణనకెక్కిన ఘోటకంబులర్‌ 

ధరణిపు డెక్కబోవలయు దజ్జగతీపతి కోరివచ్చునిం 

పరుదున శత్రులక్ష్మివిభవాన్వితయై యఖిసారికాకృతిన్‌ 

దురమున గంపభూరమణదోర్భలభీమ కుమూరమన్మథా! (అత్చలక్షణసారము, 1-75) 


ఈ హయలక్షణవిలాసాన్ని అంకితం పుచ్చుకొన్న సాళువకంపరాయలు కర్నూలు 
జిల్లా చింతకుంట గ్రామంవాడని, క్రీ.శ. 1442-1459 ప్రాంతాలవాడని చాగంటి 
శేషయ్యగారు అఖిప్రాయపడుతున్నారు. 


ఈ కంపరాయల తండ్రి పేరు జౌబళరాయలు. క్రీశ 1442లో “శ్రీమన్మహా 
మండలేశ్చర అవుబళదేవమహారా జులకు వోబాయ్యమ్మకున్ను సుపుత్రుడైన శ్రీయన్మహా 
మండలేశ్వర మీసరగండకఠారి సాళువ కంపయ్య డేవమహారాజు'ల ' శాసనం ఒకటి 
లఖిస్తూంది. దీనిని నిడుదవోలు వెంకటరావుపంతులుగారు. ప్రకటించారు! 
“శ్రీపంతులుగారి పరిశోధనల వలన చరిత్రకారుల కగపడకుండ దాగియున్న 
కంపభూపతి బయలుపడుటయు, మనుమంచి భట్టు కాలము సరిగా నిర్ణయమగుటయు 
తటస్థించినది'' అని చాగంటి శేషయ్యగారు వ్రాశారు.” 


అయితే దురదృష్టవశాత్తూ ఈ శాసనంలోని కంపరాయలూ, మనుమంచి 
భట్టు కృతిని అంకితం పుచ్చుకొన్న కంపరాయలూ విభిన్న వ్యక్తులు. శాసనంలోని 
కంపరాయల తల్లి పేరు ఓబూయమ్మ, కృతిభర్హ అయిన కంపరాయల తల్లి పెరు 
భీమాయమ్మ. డాక్టరు బిరుదురాజు రామరాజుగారు సంపాదించిన హయలక్షణ విలాసం 
సమగ్రప్రతిలోని ఒక సీసపద్యపు ఎత్తుగీతిలో ఇలా ఉంది. 
5. ఆంధ్రకవితరంగిణి, 6-వ సంపుటి, పుటలు 108-110. 


6. భారతి, విరోధి, ఆషాడం. 
7. _ఆంధ్రకవితరంగిణి, 6-వ సంపుటి,పుట 108 


28 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉరముపై నొండు బోగల్లు తురగరత్న 

మగ్ని జయమిచ్చు తద్రాజ్య మనుభవించు 

భవ్యచారిత్ర భీమవంబాసుపు త్ర 

రాజకులధీర యో బళరాయకంప. (అముద్రితము. 2-44) 


అందులోనే ఇంకొక. పద్యంలో “ప్రభుతుద (నుత?) భీమాంబపుత్ర 
పరమపవిత్రా'' (2- 49) అని ఉంది. ఈ సంబుడ్ధి శాలిహోత్రంలో కలిసిన ఒక పద్యంలో 
ఉంది. అది ముద్రిత ప్రతిలో కనబడుతుంది. - -40). ఈ సాక్షార్థిలవల్ల శాసనంలోని 
కంపరాయలు, కృతిని అంకితం పుచ్చుకొన్న కంపరాయలు వేరువేరు వ్యక్తులని 
స్పష్టమవుతున్నది. కాబట్టి మనుమంచి భట్టు కాలనిర్ణయ సమస్య మళ్లా మొదటికి 
వచ్చింది. సాళువ అనే ఇంటిపేరుంది కనుక సాళువ మంగు (క్రీ.శ. 1352) వంశంలోనివాడు. 
ఈ మంగరాజుకు వీర జౌబళరాజు అనే అన్నగారు ఉన్నాడు. హయలక్షణ విలాసం 
కృతిపతి బహుశా ఈ జౌబశరాజు కుమారుడో, ఆ సరతతివాడో కావచ్చు. ఈ సాళువ 
శంపరాయలు కృష్ణదేవరాయల సేనాని అని అశ్చలక్షణసారంలో ఉన్న ఈ క్రింది 
పద్యంవల్ల చెప్పవచ్చు. 

శ్రీకరకటాక్ష విజయ- శ్రీకాంతాకృష్ణరా యసిద్ధకృపా ణా, 

స్వీకృ తసత్వరపర- భీకరభటయూధకంపపృ థ్వీనాథా. (అశ్చ3-1) 


కృష్ణదేవరాయల సైన్యాధిపతులలో తామెరిగినంత వరకు ఓబల కంపరాయల పేరు 
కనిపించలేదని కొందరు పరిశోధకులు వ్రాశారు." అయితే ఉదయగిరి దుర్గాన్ని 
జయించాక రాయలవారు ఒక 'కంపన్నను అక్కడ “తాణ్యం' ఉంచారని ఒక ప్రాచీన 
గ్రంథం చెప్తున్నది. ఈ కంపన్న ఓబళ కంపరాయలు కావచ్చు. ఏమైనా... గుర్రాలకోసం 
యుద్దాలు జరిపిన కాలంలోనివాడే అని ఊహించడానికి ఆస్కారం ఉంది. గుర్రాల 
అవసరాన్ని మనుమంచి భట్టు ఇలాగా చెప్పాడు: 

దూరము బోవునప్పుడును దుర్దమశత్రునృ పాలసైన్యముల్‌ 

బోరున గెల్చుచున్నపుడు బొంకముతో మృగయావినోదవి 

ద్యారతి దేలునప్పుడు నరాదిపకో టికి వాజులట్లు' బెం 

పారజయాదికారణము లారసి చూడగల్లనేర్చునే? (1-69) 


మన భాషలో కూడా ఇటువంటి గ్రంథం ఒకటి ఉందని మనుమంచి భట్టు కృతి 
సజీవంగా ఉండి రుజువు చేస్తూంది. 


8. విజయనగర సాచూజ్యమందలి ఆంధ్ర వాజ్మయ చరిత్రము, మొదటిభాగం, టేకుమళ్ల 
అచ్యుతరావుగారు. పుట 275 | 
9. రాయవాచకం, పుట 91, పంక్తి 21 


మాదయ్యగారి మల్లన 


పుస్తలూ పూసలూ ఐదవతనానికి చిహ్నాలని ఆంధ్ర మహిళలు భావిస్తారు. 
మంగళసూ త్రధారణతోపాటే నల్లపూసలు కూడా పెళినాడు వాళ్లు ధరిస్తారు. ఈ ఆచారం 
ఆదిమకాలంలో లేదు. కాకటీయయుగంలోని కవులు పెళ్లిని వర్ణిస్తూ తలంబ్రాలు 
పోసుకోడాన్నే వర్ణించారు. శ్రీనాథుడు, పోతరాజుగారు మంగళసూత్రాన్ని పేర్కొన్నారు. 
తెలుగు ఇల్లాలి మెడలో నల్లపూసలను తొలిసారి కట్టించిన కవీశ్చరుడు మాదయ్యగారి 
మల్లన. అతడు రచించిన రాజశేఖర చరిత్రలో సూర్యోదయాన్ని ఇలా వర్ణించాడు : 
సవిధకీర్ణపరాగాగ్ని సాక్షిగాగ- దమ్మివిందు కరగ్రహణ మ్మొనర్చ 
బొలుచు పడ్మినికిని నల్లపూసదండ- గట్టినాడన నెలదేటిగములు పొదలె. 
' | (రాజ, 2-69) 


కథానాయకుని వివాహాన్ని వర్ణిస్తున్నప్పుడు ఐరేని కుండలను, దంపతి 
తాంబూలాలను కూడా మాదయ్యగారి మల్లన పేర్కొన్నాడు. ఐరేని కుండల విషయం 
చెప్తూ చమత్కరించాడు. 


కన్నెచనుదోయిచుట్టముల్‌ గాన బ్రీతి-వాని కల్యాణవేళకై వచ్చినట్టి 
తమ్మిపూమొగ్గలో యన దార్భి రచటబూజకుండలు తారకారా జముఖులు 
సీంధుభూపాలు సత్కీర్డి చెలగి పద్మ- జాండమివ్వల నీరీతినావరించు 
జూడుడనుమాడ్కి దెల్లని సున్న మలది-మానవతు లందునిలిపిరైరేనికడవ. 
(రాజశేఖర చరితము. 3౩-176, 177) 


వధూవరులను పసిడి మంచంపై కూర్చోపెట్టి మాదయ్యగారి మల్లన దంపతీ 


తాంబూలాలు ఇప్పించాడు, 


_ మగువయునాథుడుం బసిడిమంచముపై వసియించి యొండొరుల్‌ 
మొగములు వంచి యోసరిలి ముంచిన సిగ్గుల గన్నుగోనలన్‌ 
నగవు దొలంక విప్రమిథునంబుల కిచ్చిరి దివ్యవాసనల్‌ 
బుగులుకొనంగ జేసిన యపూర్వమనోహరవీటికావళుల్‌ (రాజశే. 3-180) 


లగ్నం పెట్టింది లగాయతు, గృహప్రవేశం దాకా జరిగిన పెళ్లితంతును మాదయ్య 
గారి మల్లన 75 గద్యపద్యాలలో వర్ణించాడు. (3-154 నుండి 3-228 దాకా). ఆసలు 
రాజశేఖర చరిత్ర అంతా కలిసి 516 గద్భ్యుపద్యాల కావ్యమే. అంటే పెళ్లి వర్ణన మొత్తం 
కావ్యంలో ఆరవవంతుకు ఎక్కువగా, ఏడవవంతుకు కొంచెం తక్కువగా 
ఉందన్నమాట. ఈ కావ్యం ఇంత చిన్నదైనా మన సాహిత్యంలో దీనికొక ప్రత్యేకమైన 
స్తానం, దీని రచయిత కొక శాశ్వతమైన కీర్తి ఉన్నాయి. అనంతరకవుల కావ్యాలలోని 
కథాప్రణాశికలకు ఈ రాజశేఖర చరిత్ర ప్రస్ఫుటమైన నమూనా. "అనగనగా ఒక 
కథానాయకుడు. అతడొక అమ్మాయిని చూశాడు. మోహించాడు. ఆమె కూడా అతనిపై 
మరులుకొంది. ఇద్దరూ విడివిడిగా విరహంలో పడ్డారు. చందమామనూ, చల్లగాలినీ, 


30 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మన్మథుణ్జీ అమాంబాపతు శాల్తీలన్నిటినీ ఇద్దరూ తిట్టిపోశారు. ఈ విరహం ఉద్గతమైన 
తరువాత పెద్దలు పెళ్లి చేస్తారు. నూతన దంపతులు సుఖంగా ఉంటారు. “ఇలాంటి 
పిసరంత కథను తీసుకొని కొసరికొసరి వర్ణనలు చేసుకుంటూ కావ్యాలు వ్రాయడం 
ఆనంతరకవులలో పరిపాటే. దానికి రాజశేఖర చరిత్ర వినాయకపూజ చేసింది. 

మాదయ్యగారి మల్లనకు శాశ్వతమైన కీర్తి రావడానికి ఈ కావ్యుమొక్కటే కారణం 
"కాదు. అతడు అష్టదిగ్గజాలలో ఒకడు. రాయలవారు. దండయాత్రలు చేస్తున్నా 
తీర్ధయాత్రలు చేస్తున్నా, వెంటమ్మ్ళీ కవులలో మల్లన ఒకడు. రాయలవారు మూడు ఇళ్ల 
తురకలతో _ చేసిన యుద్ధంలో మొదటి జగ్హాన విజయం లభించినప్పుడు 
ముక్కుతిమ్మనగారు ఒక పద్యం చెప్పారు. అప్పుడు అల్లసాని పెద్దనగారు, మాదయ్యగారి 
మల్లన కూడా అక్కడ ఉన్నారు. రాయలవారి ఇష్టకథావినో దమైన నగరినియోగులు, 
కవీశ్చరులు, . విద్వాంసులు మొదలైనవారి నిండుసఫలో మల్లయ్య తప్పకుండా 
ఉండేవారు. రాయలవారి కొలువు కూటంలో ఈ కవి ఆదినుంచీ ఉంటున్నా ఆ 
చక్రవర్తికి ఏదీ అంకితం ఇచ్చినట్టు లేదు. రాజశేఖర చరిత్రలో రాయల ప్రసక్తి కూడా లేదు. 
ఈ గ్రంథాన్ని నాదెండ్ల అప్పమంత్రి అంకితం పుచ్చుకున్నాడు. ఇతడు అప్పాజీ 
తిమ్మరుసయ్యకు స్వయానా మేనల్లుడు. సాక్షాత్తు అల్లుడు. క్రీ.శ 1516-1520 మధ్య ఇతడు 
వినుకొండ, గుత్తిసీమలకు పరిపాలకుడుగా ఉండేవాడు. 

అప్పమంత్రి చేసిన దానాలు అనేకం, అందులో 17 దానాలకు శాసనా 
ధారాలున్నాయి. ఇతడు మంగళగిరి పానకాలస్వామికి ప్రాసాదం కట్టించాడు. తొమ్మిది 
బంగారు కలశాల మండపం నిర్మించాడు. తన పేరుమీదుగా అప్పాపురం అనే గ్రామాలు 
. వినుకొండలో ఒకటి, నాదెండ్లలో ఒకటి, రేటూరులో ఒకటి అగ్రహారాలుగా దానం 
చేశాడు. సర్వదుంబాలాగా గ్రామాలు దానం చేయాలంటే ఇచ్చేవాడు కనీసం 
సామంతప్రభువంత హోదా కలవాడై ఉండాలి. అప్పాజీ ధర్మమా అని, అతని అల్లుడు 
అంత దర్జాగా బతికినవాడే.. 

అయితే నాదెళ్ళవారికి తిమ్మరుసయ్య మూలంగా రాజప్రాపకం లభించలేదు. 
ఒకరకంగా చూస్తీ తిమ్మరుసయ్య నాదెళ్ళవారి వల్లనే రాచకొలువులో చేరి ఉంటాడు. 
అప్పమంత్రి ముత్తాత పేరు మల్లయ్య. ఈయనకు. గంగన, చిట్టిగంగన్న అనే ఇద్దరు 
తమ్ముళ్ళున్నారు. వీళ్ళలో చిట్టిగంగన్న చాలా గొప్పవాడు. సాళువ నరసింహరాయల వద్ద 
మంత్రిగా ఉండేవాడు. ఈ నరసింహరాయలే తాళ్ళపాక అన్నమయ్యను బాల్యంలో 
సేవించినవాడు. పిల్లలమర్రి పినవీరయ్యను పోషించి జైమినిభారతం కృతి 
' పుచ్చుకొన్నవాడు. ఈ సాళువ నరసింహరాయలవద్ద చిట్టిగంగన్న చాలా పెద్ద పదవిలో 
ఉండేవాడు. ఇతని గురించి మాదయ్యగారి మల్లన ఇలా చెప్పాడు: 

సాళువనారసింహమనుజ ప్రభుకార్యకళాధురంధరుం 

డై లవణాద్దీ వేష్టిత ధరాధిపదుర్మతమం త్రమం త్రిశుం 

డాలవితాన కేసరియనంగ ననంగ సమానరూపరే 

ఖాలలితాంగుడట్టి చిట్టిగంగన యొప్పు గుణానుంషంగుడై. (రాజ. 1-19) 


1. రాయలవాచకం, పుట 115, 116 
2. రాయలవాచకం, పుట 89. పంక్తి 20 


మాదయ్యగారి మల్లన 31 


చిట్టిగంగన అందానికి మన్మథుడే కాక అద్భుతమైన మాటకారి. ఇతరరాజుల 
సభలలో సహితం అనర్గళంగా మాట్లాడి అందర్నీ ఆకట్టుకొనే చాతుర్యం కలవాడు. 


అంగాదీశ కళింగరాజ మగధాధ్యుక్షాదిభూభృ తత్స భా 

రంగాభంగవిహారముల్‌ ఘనశిలా గ్రావస్థలీసంసర 

ద్గంగోత్తుంగతరంగనిర్లళి తనిధ్యానోద్భట ప్రక్రియా 

సాంగత్యంబులు చిట్టిగంగ విభువాచాసంభమారంభముల్‌ (రాజ.1-20) 


ఇటువంటి మంత్రి దగ్గిర శుశ్రూష చేసి సాళువ తిమ్మరుసయ్య మహామంత్రి 
అయ్యాడు.* చిట్టిగంగనే రాయలకొలువులో తన శిష్యుణ్ణి ప్రవేశపెట్టాడని భావించవచ్చు. 
ఉద్యోగమిప్పించడమే కాక తిమ్మరుసయ్యకు తన కుటుంబంలోని పిల్లనే ఇచ్చి 
చిట్టిగంగన పెళ్ళి చేయించాడు. తన పెద్దయ్యగారి మనుమరాలు లక్ష్మమ్మతో తిమ్మరుసయ్య 
పెళ్ళి జరిపించాడు. అంతేకాదు, తిమ్మరుసయ్య చెల్లెలు కృష్ణమాంబను తిమ్మయ్యకు 
ఇప్పించాడు. బావమరదులు ఒకరి చెల్లెలిని ఇంకొకరు వివాహం చేసుకోడం కుండమార్చు 
పెళ్ళి అంటారు. చిటిగంగన ఇటువంటి పెళ్ళి చేయించి నాదెళ్ళవారికీ, సాళువవారికీ గల 
సంబంధ బాంధవ్యాలకు రెండుపక్కల నుంచీ పీటముళ్లు వేశాడు. 


తిమ్మరుసయ్య చెల్లెలు కృష్ణమాంబకు ముగ్గురు కుమారులు. పెద్దవాని పీరు 
కోనయ్య. ఇతడు కేవలం అగస్త్య(బ్రాత, ఇతని గురించి మనకు ఏమీ తెలియదు. మిగతా 
ఇద్దరూ రామలక్ష్మణులంత ప్రసిద్ధులు. వీళ్లలో పెద్దవాడు అప్పునమంత్రి, రెండవవాడు 
గోపమంత్రి. మేనమామ పలుకుబడివల్లనేకాక స్ప్వాయంప్రతిభవల్ల కూడా వీళ్లు ఉన్నతో 
ద్యోగాలలో రాణించారు. రాయలవారి రాజ్యారంభకాలంలో నాదెళ్ల గోపమంత్రి 
గుత్తిదుర్గానికి పాలకుడుగా ఉండేవాడు. అప్పమంత్రి ఏ హోదాలో ఉండేవాడో 
తెలియదుగాని, ఒరపక్క మంత్రులు, ఇంకోపక్క "శూరులు, మరోపక్క విద్వదహ్మలు, 
సత్కవివర్యులు, గాయకులు మొదలైన వాళ్లతో నిండిన పేరోలగంలో ఉండి, 
“కవిత్వారూఢ విశేషగోష్షి' ఆలించేటంత ఘనమైన అధికారంలో మాత్రం ఉండేవాడు. 
ఇతడు మాదయ్యగారి మల్లనను పిలిపించి ఇలా అన్నాడు: 

నీవిపుడు చెప్పదలచిన - భావరసోద్యన్మహా ప్రబంధము నాపై 

గావింపు మంకితంబుగ- గో విదహృదయ ప్రమోదగుంఫితఫణితిన్‌. (రాజ. 1-14) 

మాదయ్యగారి మల్లన నిజంగానే కోవిదహృదయాలు ప్రమోద గుంఫితమయ్యే 
ఫణితిలోనే, భావరసాలలో ఉద్యన్మహాప్రబంధం చెప్పాడు. ఈ రాజశేఖర చరిత నిజంగా 
అతని స్వకపోలకల్పితమేనని భావించాలి. దానికి మూలం ఏ పురాణంలోనూ ఉన్నట్లు 
కన్పించదు. మల్లన చెప్పలేదు. కథ ఎక్కడిదో చెప్పకపోవడం అలా ఉంచి తన గురించి 
4. రాజశేఖర చరిత్ర, 1-12 
5. బండారు తమ్మయ్యగారు, టేకుమళ్ల అచ్యుతరావుగారు రాజశేఖర చరిత్రపై వ్యాసాలు వ్రాశారు. 


ఇద్దరూ, దీనికి మాతృక ఏదో తెలియదని, ఎన్నో గ్రంథాలు వెతికోళ చెప్పారు. చూ. విజయనగర 
సామాజ్య్ఞమంచలి ఆంధ్రవాజ్బయ చరిత్ర, 2వ భాగం, పుట ౩05. 


32 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కూడా ఆట్టీ వివరాలు చెప్పుకోలేదు. తను అయ్యంకిపురం అనే అగ్రహారానికి 
వైభవాకరమైన' సత్కవినని చెప్పుకున్నాడు. ఈగ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. అయినా 
మల్లన కడప జిల్లాలో పెరిగినట్టు ఉంది. కడప తాలూకాలో ఉన్న పుష్పగిరిలో 
అఘోరశివాచార్యులనే గురువు ఉండేవాడు. మల్లన ఆయన శిష్యరికం చేసి 
ఇంతవాణ్జయ్యానని చెప్పుకొన్నాడు. ఈ అఘోరశివాచార్యులకు ఇంకా ప్రసిద్ధులైన 
విష్యులున్నారు. నందిఘంట కవులు, ముక్కుతిమ్మన ఈయన విష్యులే. నలుగురు ప్రథమ 
శ్రేణి కవులకు గురువైన అఘోరశివాచార్యులు గొప్పవాడై ఉండాలి. అతడు దీక్షాగురువు 
కాక విద్యాగురువే అయి ఉంటాడనీ పరిశోధకులు భావిస్తున్నారు. 


ఈ గురువు వద్ద తానేమేమి నేర్చుకొన్నదీ మల్లన వివరించి చెప్పలేదుగాని 
రాజశేఖర చరిత్రలో ఒక గురువును ఇలా వర్ణించాడు: 

సరసాహారము లింటబెట్టి బహుశిష్య శ్రేణికిం దెల్పు శా 

ప్రరహస్యస్థితి చెప్పు నధ్యయనసంధ్యల్‌ హవ్యకవ్యంబులన్‌ 

సురకోటింబితృకోటి నేమరక ప్రోచున్‌ విప్రవర్గంబులో 

సరిలే రెచ్చట నమ్మహాత్మకునకున్‌ సౌ జన్య భవ్యోన్నతిన్‌. (రాజ. 8-11) 

బహుశా అఘోరశివాచార్యులు శిష్యులను ఇంటపెట్టుకొని సరసాహారం పెట్టి శాస్త్ర 
రహస్యాలు నేర్చి ఉంటాడు. తన వైదుష్యాన్ని మల్లన చెప్పుకోలేక పోయినా తాను 
సృష్టించిన ఒక చిలుకను ఉద్దండపండితుని చేశాడు. అది 'వచోహేవాక కాకోదరస్వామి.' 
అది వ్యాసులవారితోనైనా వాదించగలదట. 


వాదింతున్‌ బహువేదశాన్తకలనావైయాత్య సంసద్ధి న 
వ్వేద వ్యాసులతోడ నైన మది సంవీక్షించి యెబ్బోట నే 
గాదన్నన్‌ మరి నిర్వహింపగ నశక్యంబేరీ కస్మద్వచ 
వ్ఫీదాంపత్యము నాకనాక యనుకోసిగ్గయ్యెడున్‌ భూవరా. (రాజ. 3-22) 
తన గుణాలనే తను సృష్టించిన చిలుకకు కూడా ఆపాదింపజేశాడు మల్లన. తన 
సంగతి తాను చెప్పుకోడానికి అతడూ సిగ్గుపడతాడు. సాంతబాకా ఊదుకొనేవాళ్ళంటే 
అతనికి గిట్టదు. గ్రంథారంభంలో కుకవులను ఇలా నిరాకరించాడు. 
గాఢార్థ ప్రతిపాదన క్రమకళా కౌశల్యము ల్లేక వా 
చాఢక్కార్భటితోడ దామెతముమర్భూయంచు గైవారముల్‌ 
. ప్రొఢింజేయుచు బ్రాజ్ఞులన్నగుచు గర్వగ్రంథులై యుండు న 
'  మ్మూఢస్వాంతుల మొచ్చకుండుటయ సమ్మోదంబు మాబోంట్లకున్‌. (రాజు 1-9) 
రాజశేఖర చరిత్రలో గాఢార్థప్రతిపాదన చేసే కళాకౌశలం లేకపోకి లేకపోవచ్చు 
గాని వాచాఢక్కార్భటి ఎంతమాత్రం లేదు. సరససంస్కృత పుష్పగుచ్చం నుంచి 
ప్రభూతమైన తెనుగునెత్తావి అఖిల దీశలలోను గుబాళించడానికి తరుణపవమానమయ్యే 


$6. ఇతని శాసనాలు ఒకటి క్రీ.శ. 1501లోనూ (AR. 307 ౦! 1905), ఇంకొకటి క్రీశ. 1541లోనూ (A.R.303 
0 1905] ఊన్నాయి. 


మాదయ్యగారి మల్లన 33 


కవిత్రయంవారి వికేషచతుర వాచానిరూఢిని మల్లన మెచ్చుకుంటాడు. అనుసరిస్తాడు. 
(రాజ.1-7). రాజశేఖర చరిత్ర నెత్తావిలాగా ఉల్లాసకరమే. 


' అవంచిక అని ఒక నగరం ఉంది. దానిని హేమధన్వనృపతి పాలిస్తూ ఉండేవాడు. 
ఆ ఊళో సంపదలకేం లోటు లేదు. దేశం సస్యశ్యామలంగా ఉండేది. పుష్కలంగా ఉన్న 
ధాన్యరాసులను కవి ఇలా వర్ణించాడు: - 


కాకరపండువంటి జిగి కల్గిన మేలిపసిండి ధాత్రికిన్‌ 

వేకము ద్రవ్వీ పోసినను వేయియుగంబులు చెల్లు ధాన్యముల్‌ 

పోకఠు బుట్టె డమ్మినను బోనొక కల్పము బట్టు జూడ్కి పి 

రేకటిదీర వైశ్యపతులిండ్లు గమంగొననొప్పు నప్పురిన్‌, (రాజ. 1-50) 


ఆ ఊరి జొన్నత్యాన్ని చెప్పాలంటే మాటలు చాలవు కాబోలు. కవి దానిని 
ఆకాశానికెర్తీస్తున్నాడు. చూడండి 

అన్నగరి చిరుత ఏనుగు - గున్నలపై నెక్కి నిక్కి కోయగవచ్చున్‌ 

మిన్నేటి పసిడితామర - లన్నన్‌ మరి ఏమి చెప్ప నందలికరులన్‌? (రాజ. 1-51) 

ఏనుగు పాడిగా దేశం వర్డిల్లి ప్రజలకే కొరతా లేకపోయినా రాజుగారికి ఒక చింత 
ఉంది. ఆయనకు సంతానం లేదు. పిల్లల కోసం అల్లాడినాక ఆయనకొక మెరుపులాటి 
ఆలోచన తట్టింది. 

నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి - పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు 

గామ ధేనువు వానింట గాడిపసర-మల్లసురశాఖి వానింట మల్లెచెట్లు. (రాజ. 1-65) 


నిర్లక్ష్యంగా నీళ్లు చల్లి పత్రి పారవేస్తేనే కోరికలు తీర్చే పాడి ఆవును, పూలచెట్టును 
సొంతం చేసుకోవచ్చు. భక్తిగా ఆరాధిస్తే ఇక చెప్పేదేముంది అని ఆ రాజు శివుణ్ణి 
పూజించడం ప్రారంభించాడు. తాను శివభక్తుడవడమే కాకుండా తన ప్రజలందరినీ 
శెవుల్ని అవమన్నాడు. పరమశివుని పాటించనివాడు తనకు పగవాడని రాజు 


చాటించాడు. 


ఎచ్చట జూచినం బ్రమయమధహిండితచండనిశాతవర్హనం 

బెచ్చట జూచినన్‌ గుహగణేశ్చరభవ్యగుణానువాదనం 

బెచ్చట జూచినన్‌ శివసమాహిత పుణ్యకథానుకీర్ణనం 

బచ్చుపడంగ జేసె నత డాదిమైవకులా గ్రగణ్యుడై. (రాజ.1-70) 

ఇంత ఉడోలంగా ఆరాధించాక ఆ రాజు కల ఫలించింది. రాణి కడుపు పండింది. 
పుట్టిన బిడ్డకు రాజశేఖరుడనే పేరు పెట్టారు. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు 
రాజు పేరోలగంలో ఉండగా కొలువుకూటంలోనికి ఒక ముని మండిపడుతూ వచ్చాడు. 
“ఏం జరిగింది మహాత్మా' అని రాజు అడిగితే 'ఏం చెప్పను? నా కుమార్తినొక రాక్షసుడు ' 
ఎత్తుకుపోయాడు' అని జటిలకౌశికుడచే ఆ ముని వాపోయాడు. ఇంతకూ ఆ అమ్మాయి 
పసిపాప. రాక్షసుని కూతురికి ఊడిగం చెయ్యడానికా అసురుడు నరపాపలను 
తీసుకుపోయాడట. 


34 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంఘుటి . 


పరమ మాయావి అయినా ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి తనతో రాజశేఖరుని 
పంపించమని అడిగాడు. రాజు పంపించాడు. మొదట రాక్షసుడు గర్వించాడు. “బెబ్బులి 
మీద చీంబోతు లంఘిస్తుందా?'” అనుకొన్నాడు. అయితే రాజశేఖరుని చేతిదెబ్బ చూసి 
కాలికి బుద్ధిచెప్పి కాళికా దేవాలయంలోకి పోయి అమ్మవారి కాళ్లు పట్టుకొన్నాడు. . 
రాజశేఖరుడు వెంబడించాడు. రాక్షసుణ్ణి కాళికకు బలి ఇస్తానని కత్తి దూశాడు. అప్పుడు 
అమ్మవారు శాంతస్వరూపంతో ప్రత్యక్షమైంది. 

కొప్పుపై నొప్పెడు కొదమచంద్రునితోడ గస్తూరికాతిలకంబుతోడ 

సీమంతవిరచితసిందూరరుచితోడ గ్రొత్తముత్తియపుజేర్చుక్క తోడ 

దళతళమను దంతతాటంకములతోడ రమణీయనాగహారములతోడ 

గల్లుగల్లను రత్నకంకణమ్ములతోడ ' జిలుగైన చెంగావివలువతోడ 

ముద్దుమోమున లేనవ్వు మొలకతోడ 

జల్లచూపుల కరుణారసంబుతోడ 

ఇంంతరూపంబు కొన్న శంభురాణి 

యమ్మహాకాళి ప్రత్యక్ష మయ్యెనపుడు (రాజ. 2-88). 


ఆమె సాక్షాత్కరించగానే రాజశేఖరుడు ఒక దండకంతో ఆమెను నుతించాడు.' * 
మల్లన ఈ దండకం శ్రీకారంతో మొదలవలేదు; 'నమస్టీ నమళతో అంతం కాలేదు. 
శ్రీనాథునిలాగే మాదయ్యగారి మల్లన రెండు నగణాలపై రగణాలు నిలుపుతూ దండకం" 
వ్రాశాడు. అమ్మవారు కనబడి రాజశేఖరుని దీవించి 'నాకు బదులుగా ఈ రాక్షసుణ్ణి 
మన్నించ' మంది. అసమానమైన ఒక మణిని బహూకరించి అంతర్జానమైైంది. తరువాత ఒక 
యోగిని వచ్చి రాజశేఖరునికి ఒక చిలుక నిచ్చింది. 


తూచా తప్పక యుండ నాగమకథాస్తోమంబులం జెప్పు వా 

చాచాతుర్యము గానరాగత భవిష్యద్నర్హమానార్థముల్‌ 

సూచించున్‌ మది మెచ్చ నీ కుబుసుపుచ్చున్‌ నెచ్చెలిం బోలి యీ 

రాచిల్మ్కం గయికొమ్ము పార్థివకుమారా యంచు వర్ణించుచున్‌. (రాజ. 2-102) 


మునికుమార్శెను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించాడు. చిలుకను, మణిని 
తీసుకొని “అనేకదూరం' వెళ్లాడు. ఒకచోట ఆకలి అయింది. మణిని తలుచుకొన్నాడు. 
ఠక్కున నవకాయ పిండివంటలూ ఉద్భవించాయి. 


కలమాన్నంబు ఘృతంబు బాయసము శాకవాతముల్‌ పిండి వం 

టలు పాల్టేనియ జున్ను వెన్న యిడియానా లుక్కెరల్‌ చక్కరల్‌ 

ఫలముల్‌ పానకముల్‌ రసాయనము లంబ శ్లూరుబిం డ్తూరుగా 

యలు బజ్జల్‌ దధిపిండఖండములు నందావిర్చవించెం దగన్‌. (రాజ. 2-127) 


వంటకాలే కాకుండా వడ్డించేవాళ్ళు కూడా మణిలోంచి వచ్చారు. 


మాదయ్యగారి మల్లన 35 


సంచిత బాహుమూలరుచిసంపద పాంపిరివో గెలంకులన్‌ 

గుంచె యొకర్తు వైవ నొకకోమలపల్లవపాణి లీల వ. 

డించె నృపాలమౌళికి గటీతటహాటక మేఖలాసమ 

భ్భంచితకింకిణీరవము నండదియమోతలు సందడింపగన్‌. (రాజ. 2-180) 


రాజశేఖర చరిత్రలోని మణి సామాన్యమైనది కాదు. దీని గొప్పతనాన్ని చీలుక 
ఇలా చెప్పింది: 


ఆనఘచరిత్ర యామణి యనర్భ్య మొకానొకనాడు పార్వతీ 
వనరుహపథత నేత్ర నెరవాదితనంబున జూదమాడి ౧ 
లిన మది గౌతుకం బొదవ శీతమయూఖ కళావతంసుడ 
వ్వనితకు నిచ్చె నీకునతివత్సలతన్‌ గృపజేసి గాళియున్‌. 
(రాజ.2- 139) 


భోజనాలయాక చిలుకతో రాజకుమారుడు సాగాడు. ఒకచోట ఒక అందగత్తె 
చెలికత్తెలతో విహరిస్తూంది. వాళ్లు పుష్పోపచయం చేశారు. జలకేశి కావించారు. 
కథానాయకుడు ఆమెను చూశాడు. ఆమె అతణ్ణి చూసింది. తొలిప్రేమ కలిగింది. ఈ 
అతిలోకసుందరి ఎవరని రాజశేఖరుడు చిలుకను అడిగాడు, ఆమె పూర్వజన్మ కథను 
చిలుక చెప్పింది. ఇాపంవల్ల ఆమె ఈ దేశపు రాజకుమార్తెగా “పుట్టింది. పూర్వం ఈ 
అమరపురంలో ఇద్దరు బాహ్మలు ఉండేవారు. ఒకడు ధనికుడు, ఇంకొకడు పేదవాడు. 
దరిద్రం ఎంత్రనా చేయిస్తుంది. . 


కులనిర్మూలన కారణంబు ప్రతిభాకుట్టాక ముద్వేగకో 

పలకతాదోహద మాజవంజవసుఖప్రత్యూహ చూత్మవ్వథా 

జ్బలనజ్వాలిక కామినీనయనవీక్షాపాతసంరోధిని 

త్యలఘుత్వా శ్రయభూమి. లేమి యది యాహా మేలుగావింపడదే! 

పలుచగా చూచు నెంతయు బంధుసమితి 

.  పిలువవిలువంగబలుకరు బిడ్డలైన 

రచ్చకెక్కెడుమాట గారాబుసతియు 

లెక్క సేయదు లేమి తూలించెనేని. (రాజ. 3-14, 15) 

ఈ దరిద్రాన్ని దాటడానికి విష్ణుమూర్తిని తపస్సుతో మెప్పించడం తప్ప మార్గం 
లేదని పేద బ్రాహ్మణుడు కావేరీ తీరాన ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. . అప్పుడక్కడకు 
కొంతమంది గంధర్వ కన్యలు వచ్చారు. అందులో ఇద్దరు ఒక పూల గుత్తికోసం 
తగువులాడుకొన్నారు. 'నుష్టాంతః?' అంటే 'నుష్వాంత?' అనుకొన్నారు. దగ్గరలో తపస్సు 
చేసుకొంటున్న మునిని ఎవరు మరులుగొల్పుతారో వాళ్లు గొప్పవాళ్లని తేల్చుకొన్నారు. 
గంధర్వ కుమార్తె ఒయ్యారం ఒలకబోసింది. ముక్కుమూసుకొన్న బ్రాహ్మణుడు కళ్లు 
ఆరిచాడు. మానవకాంతగా జన్మించమని శపించాడు. ఆ గంధర్వకన్వ్యే ఈ రాకుమార్తె అని 
చిలుక చెప్పింది. 


36 ; సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ నాయకీనాయకులు ప్రేమించుకొన్నాక విరహంలో పడి, పెళ్లాడి గట్టెక్కారు. 
కథ కంచికి పోయింది. ఈ కావ్యంలో మల్లన ఏమీ సాధించినట్టు కనబడదు. ఇతివృత్తం 
సర్వసామాన్యం, కథాకథనంలో చమత్కారాలు లేవు. ముఖ్య పాత్రలు పుస్తకాలలోంచి 
ఉద్భవించినట్లు ఉంటాయి. సంభాషణలు చెప్పుకోతగినంత గొప్పగా ఉండవు. ప్రకృతి 
వర్ణనలో సూక్ష్మ పరిశీలన వ్యక్తమవదు. అయినా మాదయ్య గారి మల్లన ఆంధ్ర 
సాహిత్యంలో ఒక స్థానం ఏర్పరచుకోగలిగాడంటే దానికి కారణం అతని చిత్తశుద్ది, 
శ్లేషలూ, యమకాలూ మొదలైన వాటి జోలికి పోకుండా నిరాడంబరమైన కావ్యాన్ని 
సూటిగా చెప్పుకొని పోయాడు. సమకాలిక సమాజాన్ని కావ్యంలో ప్రతిఫలించదలచు 
కుంటే మల్లన చక్కగా పాత్ర స్వభావాలను చిత్రించాడు. భర్త చదువుకోనివాడైతే, 
చేతకానివాడైతే భార్య “దేవుడా ఇంత చేశావా” అని దరిద్రాన్ని భరించవచ్చు; పక్కింటి 
వాళ్ళకు విద్యలో ఏ మాత్రం తీసిపోనివాడై లేమి అనుభవిస్తే ఆ యిల్లాలు ఎంత 
బాధపడుతుంది? ఆమె భరతో ఇలా మొరపెట్టుకొంది : 


పెనిమిటి యనక్షరాస్యుడు - ననభిజ్ఞాడు నైనదైవమాయని మదిలో 
వనరుచు లేమిన్‌ బడదగు - నినుజెందియు నాకు నింత నెవ్వగ యగునే? 
మండ జఠరాగ్ని దనయులు - చండతమంగలమువంటి సంసారమునిం 
కొండు గతి లేదు దినదిన - గండం బేరీతి గడపగాదగు ననఘా. 


చదివినారలు పెక్కుసంధ్యలగించిత్తు దప్పకయుండ వేదత్రయంబు' 

పఠియించినారలు ప్రతిభాసమున్నిద్రసౌష్టవంబున మూలశాస్త్రవితతి 

శోధించినారలు శుద్ధమతిస్ఫూర్తి నభిలపురాణేతిహాససమితి 

చూచినారలు బుధస్తోమంబు గొనియాడ గావ్యనాటకముఖ గ్రంథసీమ 

యేమి చెప్పెడిదాన మీరికడలేవు 

సకలవిద్యలు భూసురసమితి కెల్ల 

నజున కెనవత్తు రన్నింట సకట మీర 

లముకుందునికన్న నేవెలితిచెవుడు? (రాజ. 8-19, 20, 21) 

ఈ ఇల్లాలు ఇలా బాధపడటానికి ఇంకో కారణం కూడా ఉంది. పక్కింటి 
ముకుందుడు మహారాజుగా జీవిస్తున్నందుకు బాధలేదు. అయితే అతని సోమిదేవమ్మ 
చూస్తేనే ఈ పేదరాలికి బాధ. అందుకే భర్తతో పొరుగు దంపతుల గురించి ఇలా అంటుంది. 

అతని నడవడి జూడం- గా తామర తంపరగుచు గాదెలగొలుచున్‌ 

జేతవిడిముడియుబహుగో- వ్రాతంబును గల్లి రాజువడువున నుండున్‌ 

పూచిన తంగెడుగతి వి-ద్యాచతురుం డతని సోమిదమ్మపారుపునన్‌ 

. వాచాల రత్న కంకణ- సూచితవిభవమున మొరయజూడంగలనే? (రాజ. ౩-21-, 22) 


భార్య ఇలా ఈసుతో చెప్పినప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు ఇలా అంటాడు : 


ఏరికి బుద్ధి బలంబులు - కారణములు గావు సుష్షా కలరె ధరిత్రిన్‌ 
నేరిచి బతికినవారలు - నేరక చెడ్డట్టివారు నీరజనేత్రా. (రాజ. 3-23) 


మాదయ్యగారి మల్లన 37 


వాస్తవికత ఉట్టిపడే ఇటువంటి సజీవ పాత్రలలో మాదయ్యగారి మల్లన 
కావ్యమంతా వ్రాయలేదే అన్న బాధ కలుగుతుంది. రాయలవారి కొలువులో 
చేరకముందు ఇతడీ కావ్యం వ్రాశాడు. ఆస్థాన కవి అయి అష్టదిగ్గజాలలో చేరాక 
ఇతడేమైనా కావ్యాలు వ్రాశాడో లేదో మనకు తెలియదు. రాయలవారిపై ఇతడు చెప్పిన 
చాటువులైనా కనీసం మనకు దక్కలేదు. అయితే మాదయ్యగారి మల్లన మున్నూట 
అరవైరోజులూ కవిత్వం చెప్తూ కూర్చోడు. అతనికి కొన్ని నియమాలు ఉన్నాయి. 

చెప్పదగు కవిత రసము - ల్చిప్పిల నప్పప్ప బళిబళలీ యనలేదా 

యెప్పుడు చేయక యుండుట- యొప్పుసుమీ సుకవియెంతయుచితజ్ఞుడొకో. 

(రాజ. 1-8) 

మాదయ్యగారి మల్లన నిజంగా జొచిత్యం తెలిసినవాడు. ఎక్కడ అగాలో 

ఆతలుసుకొనడం కళాకారుని ముఖ్య లక్షణం. 


కృష్ణదేవరాయలు 


శ్రీమన్మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీర ప్రతాప శ్రీ వీరకృష్ణరాయమహారాయలు 
ఆంధ్ర సాహిత్యం చేసుకొన్న అదృష్టం కొద్దీ పుట్టారన్న విషయంలో అభిప్రాయభేదాలు 
ఉండవుగాని ఆయన ఏసుముహూర్తాన, ఎప్పుడు పుట్టాడన్న విషయమే పరిశోధకులు 
ఇదమిత్సమని తేల్చలేదు. శాలివాహన శకవర్దాలు 1409 పరాభవనామ సంవత్సర 
మాఘబహుళ అష్టమి శుక్రవారానికి సరైన క్రీశ. 1487 ఫిబ్రవరి 16వ తారీఖున రాయలు 
జన్మించాడని కొందరు భావిస్తున్నారు.] రాయలవారి జాతకాన్నీ, జననకాలాన్నీ అనాటి 
పేరు మోసిన దైవజ్ఞులెందరో పరిశీలించి ఫలితాలు చెప్పడానికి ప్రయత్నించి 
ఉంటారుగాని, వీళ్ళలో ఏ ఒక్కరు వ్రాసిపెట్టిన జాతకమైనా మనకు దక్కలేదు. అయితే, 
ఇంత వివరంగా నక్షత్రంతో సహితం రాయల జననకాలాన్ని పరిశోధకులు ఎలా 
నిర్ణయించగలిగారంటే వివిధ శాసనాలు శోధించి ఇక్కడో విషయం, అక్కడో సంగతి 
చేర్చి చరిత్రను తారీఖులతో సహా ఊహించగలిగారు. 

వాసప్పనాయకుడనే భృత్యుడొకడు ప్రతి మాసి నెలలోనూ జ్యేష్టా నక్షత్రంనాడు, 
అది రాయలవారి జన్మనక్షత్రం కనుక, ఉత్సవం జరిపించమని కంచి తాలూకాలో ఒక 
[గ్రామాన్ని దానం చేశాడు.” ఇందువల్ల రాయలవారు 'మాసి' నెల డ్యీష్టా నక్షత్రంనాడు 
జన్మించారని తెలుస్తున్నది. మాఘమాసాన్ని తమిళంలో మాసి అంటారు. క్రీ.శ. 1503లో 
నరసానాయకుడు మరణించినప్పుడు అతని రెండవ భార్య కుమారుడు కృష్ణరాయలు 
పదహారేళ్ళ బాలుడనే ప్రతీతి ఉండడంచేత క్రీ. శ1503 నుంచి పదహారేళ్ల వెనక్కు వెడితే 
రాయల జన్మసంవత్సరం క్రీశ. 1487 అవుతుంది. అది పరాభవ సంవత్సరం, ఆ ఏడు 
మాఘమానంలో జ్యేష్టానక్ష త్రం వచ్చిన రోజు బహుళాష్టమి, శుక్రవారం. 

అయితే ఈ తారీఖును పరిశోధకులందరూ ఆమోదించలేదు. క్రీశ. 1509లో 
రాజ్యానికి వచ్చినప్పుడు కృష్ణరాయల వయసు ఇరవైకి పైబడ్డదని పరడేశ చరిత్రకారుడు 


1. ఓరుగంటి రామచంద్రయ్యగారు, Studies on Krishnaraya, 43 
2. AR. 216 of 1916. 


38 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంప 


వ్రాశాడు. రాయలు మరణించేనాటికి వృద్ధుడని ఆ చరిత్రకారుడే తెలియజేశాడు. 
"రాయలవారు 20 సంవత్సరాలు పాలించారు. రాజ్యానికి వచ్చినప్పుడాయన వయసు 
ఇరవై అయితే, మరణించినప్పుడు నలఖై అవుతుంది. అది వృద్ధాప్యం అనిపించుకోదు. 
అందుచేత, తండ్రి మరణించేనాటికి.రాయలవారు ఇరవైయేళ్లు పైబడ్డవాడనడంలో పరదేశ 
చరిత్రకారుని ఉద్దేశం ఆయన యుక్తవయస్కుడని చెప్పడమే కావచ్చు. అన్నగారి 
మూర్తాఖిషేకం నాటికి రాయలవారు ముప్ఫయి సంవత్సరాల లోపువాడని 
భావించవచ్చు. అందుకే కొందరు చరిత్రకారులు రాయలు శాలివాహన శకవర్గాల్లు 
1396లో (క్రీ.శ. 1474) జన్మించి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అంటే రాయక 
29వ ఏట తండ్రి నరసానాయకుడు మరణించాడు. 32వ ఏట అన్నగారు పట్టం 
'కట్టుకొన్నాడు. తన 35వ ఏట విజయనగర వ బ్రసింహాసనాన్ని అధిష్టించారని చెప్పవచ్చు. 
వాసప్పనాయకుని శాసనంవల్ల రాయలవారి జన్మనక్షత్రం జ్యేష్ట అనీ, వారు 
మాఘమాసంలో జన్మించారనీ తెలుస్తున్నది. కొందరు చరిత్రకారులు ప్రతిపాదించే 
క్రీ.శ.1474లో రాయలవారు పుట్టి ఉంటే అది విజయనామ. సంవత్సర - మాఘబహుళ 
అష్టమి గురువారం అవుతుంది. అయితే ఈ తారీఖు వట్టి అంచనాయేగాని దీనికి వేరే 
ఆధారం లేదు. అందుచేత క్రీశ 1474 నుండి 1487 లోపున ఏ తారీకునాడైనా 
రాయలవారు జన్మించి ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ పదమూడు సంవత్సరాలలో 
మాఘమాసంలో జ్యేష్టా నక్షత్రం ఏయే తారీకులలో వస్తుందో, తిధినక్షత్రాలు ఏయే 
సమయాలో అంతమవుతాయో చూద్దాం.్‌ 
10-2-1474 మాఘబహతషు (13) 
1-2-1475 మాఘబహుళదశమి (55) 
1478లో మాఘమాసం లేదు. 
7-2-1477 మాఘబహుళనవమి (౪) 
28-2-1478 మాఘబహుళదశమి (71) 
'14-2- 1476 : మాఘబహుళఆష్టమ్‌ (38) 
4-2-1480 న మాఘబహుళ నవమి (70) 
25-2-1481 మాఘబహుళదశమి (37) 


11-2-1482 ప్ల , మాఘబహుళఅష్టమి (44) 
2-2-1483 చ మూఘబహుళనవమి (00) 

దశమి (10.91) 

_ 23-1-1464 ॥ మాఘబహుళ దశమీ (46) 
9-2-3485 ' మాఘబహుళ నవమి (38) 

30- 1- 1486 ర స మాఘబహుళ దశమి (62) 
16-2-1487 స మాఘబహొుళ అష్టమి (09) 


. న్యూనిజ్‌- Forgotten Empire, Sewel p. 315. 
నేలటూరి వెంకటరమణయ్యగారు, భారతి, 1949, సంపుటం 26, సంచిక 4, పుట 285. 
స్వ్యామికణుపిళ్ళిగారి ఎఫిమిరిన్‌ నుండి సేకరించిన వివరాలు 

మన్మథనామ సంవత్సరంలో అశ్చయుజమాసంలోనూ, ఫాల్లుణంలోనూ రెండు అధీకమాసాలు 
వచ్చాయి. అందుచేత మాఘం లేదు. | 


౮౮ ఈ 0b 


కృష్ణదేవరాయలు 39 


ఈ పట్టికలో ఏ ఒక్కటైనా కృష్ణరాయలవారి జన్మదినం కావచ్చు. అయితే వీటిలో 
 జ్యేష్థానక్షత్రయుక్త అష్టమినాడే ఆయన ప్రభవించి ఉండవచ్చుననే ఊహ ఒకటి 
పొడముతున్నది. కృష్ణరాయలు శ్రీకృష్ణుని అవతారం అని ఆనాటి జనులు విశ్వసించారు. 
అందుచేత వారీ జన్మతిథి అష్టమి అని భావించడంలో అసంగతం ఉండదు. ఇదే 
వాస్తవమైతే పై తారీఖులలో నాలుగు మాత్రమే రాయలవారి పుట్టినరోజులు కావడానికి 

/ "ఆస్కారం ఉంది. ఆ నాలుగూ విడిగా వేసిచూద్దాం. 


0-2-1474 
14-2-1479 
11-2- 1482 


“FH 16-2-1487 


పై తారీఖులలో మొట్టమొదటిదే కృష్ణరాయలవారి జన్మదినం అని మనం 
అంగీకరిస్తే ఆయన కీర్ణశేషులయే నాటికి 56 సంవత్సరాలవారై ఉంటారు. 
అరవయ్యోపడిలో పడ్డంవల్ల అది వృద్యాహ్యంగా భావించవచ్చు. పరదేశ చరిత్రకారుల 
ఊహలు నిజమే అని అంగీకరించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పై తారీఖును 
' ఆమోదించే ముందు మరొక్కవిషయం గమనించాలి. కృష్ణరాయలు శ్రీకృష్ణుని అవతారం 
'అని మన పూర్వులు నమ్మడానికి మరొక కారణం కూడా ఉండవచ్చు. ఆయన 
కృష్ణాష్టమినాడు పట్టం కట్టుకొన్నాడని మనవాళ్లు విశ్వసించారు. 

రాయలవారి కాలంలో ఉండి వారి జన్మనక్షత్రాన్ని చెప్పిన వాసప్పనాయకుని 
; శాసనాన్ని మనం కొట్టిపారెయ్యడానికి వీలులేదు. కృష్ణరాయలవారు శ్రీజయంతినాడు 
, పుట్టారు, అందుకే శ్రీకృష్ణరాయలనే పేరు పెట్టాలని ఊహాగానం చేస్తే కమ్మగా 
, ఉంటుందిగాని అది చారిత్రక ప్రమాణాలకు విరుద్ధం. కాబట్టి వారు మాఘమాసంలో 
, జ్యేష్టానక్ష త్రయుక్త అష్టమినాడే జన్మించారని ఆ wre ఆమోదించడమే మంచిది. 
, రాయలవారు వజ సంవత్సర మాఘబహుళ అష్టమి గురువారంనా టికి సరియైన 
శ్రీ శ 1474 ఫిబరి 10వ తేదీనాడు జ్యేష్టానక్షత్రంలో జన్మించారని ప్రస్తుతానికి నిర్ణయించి 
' ఆయన చరిత్ర చెప్పుకొందాం. 

కృష్ణదేవరాయలు తన తల్లికి తొలిచూలుబిడ్డ అయినా తండ్రికి రెండవ కుమారుడు. 
నరసానాయకునికి ముగ్గురు భార్యలు. పెద్ది భార్యపేరు తిప్పాజీ. ఆమెకు వీరనరసింహ 
"రాయలు జన్మించాడు. రెండవ భార్యపేరు నాగాంబ. ఈమె కుమారుడే కృష్ణరాయలు. 
మూడవ భార్య పేరు ఓబాంబ. ఈమెకు ఇద్దరు కుమారులు; ఒకడు అచ్యుత దేవరాయలు; 
రెండవవాడు రంగరాయలు. క్రీ.శ. 1485-90ల మధ్య; అంటే కృష్ణరాయలకు పదకొండు 
దాటాక పదహారు వచ్చే మధ్యకాలంలో నరసానాయకుడు సాళువవారి కొలువులో 
మన్నన వడసి రాయలకు కుడిభుజంగా ఉండేవాడు.” సుకవిరాజులను 
ఉద్దరిస్తూండేవాడు,క “స్టాకృత ప ల సీతఫీన గుళుచ్చాకార. మౌక్తిక 


7. వరాహ పురాణం, 1-52 
8. వరాహ పురాణం, 2-150 


40 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్వచ్చాకల్పు'డై నరసానాయకుడు ఉండేవాడు.” ఇటువంటి విద్యాగోష్ణులలో తండ్రి 
ఉండేటప్పుడు సభలోనే ఉండి వినే అవకాశాలు కృష్టరాయలకు ఎన్ని ఉన్నాయో లెక్క 
చెప్పలేంగాని అతని సవతి అన్నగారు వీరనరసింహరాయలు తండ్రికి కూర్మి తనయుడై 
' పీరోలగంలో ఉండేవాడు. కృష్ణరాయలకు అప్పటికి పదహారు సంవత్సరాలు కూడా 
లేవు. కనుక సభలో కూర్చొనడానికి అవకాశం కలుగలేదు. అయితే మేడసోరణ 
గండ్లలోంచి కొలువుకూటం లోనికి చూస్తూ బాల కృష్ణరాయలు ఆనాడు పేరుమోసిన 
కవుల కావ్యాలు వినేవాడు కాబోలు. నందిఘంట కవులను పిలిపించి తన తండ్రి 
కర్పూరతాంబూలం ఇచ్చి వరాహపురాణం కృతి చెప్పుమని ఆదేశించటం విన్న బాలకృష్ణ 
రాయలలో ఏ భావాలు కలిగాయో, ఎప్పటీకైనా మనం కూడా ఇలాగ కృతులు అంకితం 
పుచ్చుకోవాలన్న కోరిక సుప్తచైతన్యంలో అవ్యక్తరాగాలను ఆలపించి ఉంటుంది. 


రాయలకు చిన్నతనంనుంచీ సంగీతసాహిత్యాలంటే ఇష్టం. బాల్యంలో వీణ 
నేర్చుకొన్నాడు. గురుదక్షిణగా కృష్ణయ్య అనే విద్వాంసునికి విలువైన ముత్యాలహారాలు, 
వజాలహారాలు ఇచ్చాడు. కావ్య నాటకాలంకారాల మర్మాలు అవగాహన 
చేసుకొన్నాడు.19 నానా కళలలో వేత్త అయ్యాడు. అపరభోజుడనీ, అంధ్రభోజుడనీ 
సాగడ్డలు అందుకొనడానికి తగినంత లోతుగా పునాదులు తవ్వుకొన్నాడు. మేధాపద 
సాధారణ బోధాకర హృదయుడు! అని ముందు ముందు ముక్కుతిమ్మనగారిచే 
పిలిపించుకొందుకు తగినట్టు పెద్ద పెద్ద పండితులకు సహితం సాధారణంగా బోధపడని 
జ్ఞానానికి ఆకరమయ్యేటట్టు తన హృదయాన్ని విశాలం చేసుకొన్నాడు. 

చిన్నప్పటి నుంచీ కృష్ణరాయలకు ముక్కుతిమ్మనగారితో సహవాసం ఉండి 
ఉండవచ్చు. తిమ్మనగారు నందివారి చిరంజీవి. నందిఘంట కవులలో ఘంటసింగన 
మేనల్లుడు. జంటకవులు నరసానాయకుని దర్శనం చేసుకొనేటప్పుడు చినతిమ్మన 
బాలరాయలతో పరిచయం చేసుకొనడానికి ఆస్కారం లేకపోలేదు. పొడుగాటి ముక్కున్న 
తిమ్మనగారు చిన్నప్పుడే రాయలవారి వైదుష్యాన్ని పాడగట్టి వుండవచ్చు. తిమ్మనలాగే 
అల్లసాని చొక్కరాజుగారి అబ్బాయి పెద్దిరాజు కూడా చిన్నప్పుడే రాయలవారి 
విద్యామిత్రుడు కావచ్చు. అల్లసానివారి నివాసగ్రామం సాళువవారి ముఖ్య పట్టణమైన 
చంద్రగిరికి మరీ దూరంలో లేదు. అల్లసానివారు కడప జిల్లా కమలాపురం 
తాలూకాలోని కోకట గ్రామంలో ఉండేవారు.!? ఆనాడు చిత్తూరు జిల్లా చుట్టుపక్కల 
పరగణాలన్నిటికి చంద్రగిరి హృదయంలాగా ఉండేదని భావించవచ్చు. అక్కడినుంచే 
సాళువవారు రాయసింహాసనానికి ప్రస్థానం చేశారు. నైననాయకపట్టభద్రత్వం పొందిన 
9. వరాహ పురాణం, 11-1 
10. హంపి శాసనం, క్రీ.శ 1410 ఎపిగ్రాఫీయా ఇండికా, 1వ సంపుటి,పుట 361. 
11, పారిజాతాపహరణం, 1-26. | 
12. ఈ గ్రామాన్నే తరువాత రాయలవారు పెద్దనగారికి దానమిచ్చారు. అల్లసానివారి నివాసగ్రామం 


బళ్ళారి జిల్లా దూపాడు పరగణాలో 'దోరాల' అనే ఊరు అని వీరేశలింగం పంతులుగారు వ్రాశారు. 
అఆంధ్రకవులచరిత్రము, 2-వ భాగం (1898), పుట 29. ' 


కృష్ణదేవరాయలు 41 


తుళువవారు అక్కడే ఆ తరువాత నివసించి ఉండవచ్చు. విజయనగరంలో రాజాశ్రయం 
సంసాదింపదలచిన పరిసరప్రాంతాలవాళ్ళకు చంద్రగిరి మొదటి మజిలీ కావచ్చు. 


కృష్ణరాయల బాల్యం చంద్రగిరిలోనే గడిచిందనీ, అక్కడ ఒక వంక అల్లసాని 
పెద్దనగారితో, ఇంకొక వంక ముక్కుతిమ్మనగారితో రాయలకు పరిచయం ఏర్పడిందనీ 
భావిస్తే, వాళ్లతో కలిసి కృష్ణరాయలు ఎన్నో సంస్కృతాంధ్ర గ్రంథాలు చదివి 
ఉండవచ్చు. తన రచనలు చదివి వినిపించి ఉండవచ్చు. ఉత్తరోత్తరా, రాయలను 
'కర్ణకుండలిత రసాఖండకనికావ్య' అని అల్లసాని పెద్దనగారు సంబోధించారు 
(యను-1-82). ఆఖండరసకావ్యాలు కర్ణభూషణాలు గావడానికి ముండే రాయలవారు 
తమ చెవులలో కవులకు ఇల్లు కట్టించి ఇచ్చి ఉంటారు. రాయలవారి .రచనలు. 
తోడికవిమిత్రులకు వీనులవిందు చేస్తే ఆ రసికులు *జౌను' అని ఉంటారు. 


పదహారేళ్లు నిండి, నూనూగు మీసాల నూత్న యౌవనం వస్తూన్న వయసుగల 
రాయలు చంద్రగిరి నుండి విద్యానగరానికి మారి ఉంటాడు. క్రీ.శ. 1490లో సాళువ 
నరసింహరాయలు మరణించాడు. రాజ్యభారం నరసానాయకునిమీద పడింది. అతడు 
భార్యలతో, పుత్రులతో రాజధానిలో స్థిరనివాసం ఏర్పరచుకొని ఉంటాడు. 
కృష్ణరాయలు మహామేధావిగా పరిణతి చెందడానికి చక్కనీ అవకాశాలు లభించాయి. 
ఆనాడు విజయనగరం అక్షరాలా విద్యానగరమే. తెలుగు, కన్నడం, తమిళం, సంస్కృతం, 
పారసీకం, అరబ్బీ మొదలైన భాషలలో ఉద్దండ పండితులు, మహాకవులు రాజధానికి 
వచ్చిపోతూ ఉంటారు. వీరందరి వైదుష్యాన్నీ ఆకళించుకొనే అవకాశం రాయలకు 
కలిగింది. 


కృష్ణరాయలు కేవలం విద్యాపరిశ్రమలలోనేకాక రాజోచిత విద్యలన్నింటిలోనూ 
కృషి చేశాడు. ఆయన వ్యాయామస్థిరసంధి బంధువు." చక్కని కండలు తిరిగినవాడు. 
ఆనాడు విజయనగరంలో వాడవాడలా సాముగరడీలు ఉండేవి. ఆ తాలింఖానాలలో 
ఆడవారు కూడా కసరత్తు చేసేవారు. హరిఅక్క అనే పొరుషవంతురాలు తన తండ్రిని 
కుస్తీలో చంపిన జెట్టీలతో ద్వంద్వయుద్ధం చేసి అందర్నీ చంపి పగదీర్చుకుంది.పే 
రాయసైన్యాలలో హంతకులు ఉండేవారు. కృష్ణరాయలు ప్రతిరోజూ కసరత్తు చేసేవాడు. 
పొద్దున్నే చిన్న గిన్నెడు కుసుమనూనె త్రాగి అదే నూనె ఒళ్ళంతా పట్టించుకొని సాము చేసి, 
సవారీలు చేసి కుస్తీలు పట్టివాడు. రాయలవారిలా కసరత్తూ, ముద్గరాలూ, సంగడాలూ 
తిప్పడం చూసే కాబోలు అల్లసాని పెద్దన ఉత్తరోత్తరా ఇలా వర్ణించారు: 

ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండమ 

న్లరిడిం గాలహీంతగాడు చరమాగస్కంధముం జేర్చు ని' 

బృరపుక్‌ సంగడమో యనన్‌ శి డిగెం బ్రాగ్బూమిభ్యత్కైతవే 

తరబాహగ్రపుసంగడం బనగ మార్తాండుండు దోచెన్‌ దీవిన్‌. (మనుచరిత్ర, ౩-59) 


13. మనుచరిత్ర, 6-123. 
14. పాలటోరు, 2-వ భాగం 


మల: 


42 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి - 


(బ్రహ్మాండమైన గరిడీశాలలో ప్రభాత సంధ్య పరచిన ఎర్రమన్నులాగా ఉందట. 
అందులో కాలమనే హోంతకారి సూర్యచంద్రులనే సంగడాల జతను రెండుచేతులా 
పట్టుకొని కసరత్తు చేస్తున్నాడట. చంద్రుడనే సంగడం దిగిందట. సూర్భూడనే సంగడం పైకి 
లేచిందట. పెద్దనగారు . భావించిన కాలమనే హోంతకారి రాయలవారి వివిధ నైనిక 
విద్యలలో : “ఆర్‌తేరినవాడు. ఆయన వాజ్యారోహణ నైపుణీనకులుడు!5 “ఆవల్లత్తురగ 
బహువిధారోహ కళారేవంతుడు అశ్వహృదయాన్ని బాగా అర్థం చేసుకొని రకరకాల 
గుల్దపుస్వారులలో ఆర్‌తీరి ఎటుపడితే అటు దూకించేటంత నైపుణ్యం సంపాదించడానికి 
చిన్నప్పటి నుంచి శిక్షణ అవసరం. 


విజయనగరానికి రాగానే మూలబలాలలో ముఖ్య ధండనాధులలో ఎవరో ఒకరికి 
కృష్ణరాయలను నరసానాయకుడు అప్పచెప్పి ఉంటాడు. వాళ్ళ తర్భీదులో కృష్ణరాయలు 
నైనిక విద్యలు నేర్చి ఉంటాడు. కృష్ణరాయలు పైలాపచ్చీసులోనికి వచ్చేనాటికి 
దండనాయకుడై ఉండవచ్చు. అతని ఖర్చు వెచ్చాలకోసం నరసానాయకుడేదో ఏర్పాటు 
చేసీ ఉంటాడు. కృష్ణరాయలాడబ్బును రెండుచేతులా ఖర్చు పెట్టి ఉంటాడు. ఆయన 
ఉద్దేశంలో 'నిజభోగముల కగువెచ్చము వెచ్చంబు కాదు విత్తంబునకుక.16 


రాయలు యౌవనంలో భోగలాలసు డవునో కాదో చెప్పలేంగాని అతడు 
భోగంవాళ్లను, వాళ్ల వాడలో చాలాసార్లు చూసి ఉంటాడు, 


విజయనగరంలోని సూశెబజారులో వేశ్యలు తమ ఇళ్లముందు అరుగులమీద చాలా 


తీరుబాటుగా కూర్చొని ఏయే విధాలుగా పొద్దుపుచ్చుతారో రాయలు బాగా 


పరికీలించాడు, గాజులు గలగలలాడిస్తూ వీది అరుగుమీద సానికూతులు సారెలు వేస్తే, ఆ 
చప్పుడుకు యతుల గుండెలు జల్లుమంటాయట. మన్మథుడిలాంటివాడు ఆ పక్కనుంచి 
పోతున్నా వాళ్లు కావాలని మొగమెత్తి చూడకుండా పరాకు నటిస్తారట. అయితే 
శ్రీకార్యపరులైన వాళ్లు అటువస్తే వాళ్ళు లేచి మొక్కుతారట. వాళ్ళు పాచికలు బాగా 
కుదిపి వేస్తున్నప్పుడు కొప్పుముడి ఊడిపోతీ రెండో చేతో దానిని సవరించుకొంటూ 


- న్నపుడు బయటపడ్డ వాళ్ల రవికలోని చనుకట్టు గలీబులో ఉన్న మన్మథుని తలగడలాగా 


కనబడుతుందట. ఇవన్నీ రాయలు స్వయంగా "చూసి ఉత్తరోత్తరా వర్ణించాడు. 
(ఆముక్తమాల్యద 1-59). 


విజయనగరంలోని వారకాంతల సంగతి రాయలకు బాగా తల వాళ్లు 


| చక్కగా తాంబూలం వేసుకొని కెంపుల్లాగ ఎరుపెక్కిన పలువరుసను ఒక వడ్డ్లగింజతో 


తోముతూ ఉంటారు. అదిమినా బట్టల - కంటుకోని విధంగా పంతిస్‌ంజా. నిగ్గులు 
తీరేటట్టు పసుపు రాసుకొని జలకమాడుకారు; పైటలోపలే చేయి ఆడించి ఉతర 
వక్షోజాలకు పరిమళద్రవ్యాల చందనాన్ని పూసుకొంటారు. వేసుకున్న హారంలోని 


_ మంచిముత్యాలు ఏ. కారణంవల్లనైనా రతిలో తెగిపోతే లక్ష పెట్టరు, మనిషిని 


16. పారిజాతాపహరణం, 4-92 
16. ఆముక్తమాల్యద, 4-262 


కృష్ణదేవరాయలు క 43 


చూపీచూడగానే ఏ కులమో ఇట్టే చెప్పేస్తారట. విటుడు ఉన్నదంతా ఊడ్బేసి పేదపడితే 
పోషించగలరట. రాజులు తమ హెడను వెలిరాణివాసంగా భావించేటట్టు చేయగలరట, 
వాళ్లు మాట్లాడుతూ కావ్యాలు మాట్లాడగల జాణలట. (ఆముక్త, 1-60). 


విజయనగరంలోని నాగవాసంలో సంచరిస్తున్నప్పుడు ఏ యింటి మేడమీది 
పంచలోనో ఒక యువతి రాయల కళ్లపడింది. భుజంమీది నుంచి తీసుకున్న జడ 
చనుకట్టుమీదికి పడవేసి ఆ ముద్దరాలు కురులు విప్పుకుంటూంది. ఆమె చనుగవ 
వణకు ల శాయలకలె ఉన్నాయి. జడనున్న పువ్వులు గోటితో మీటుతున్నప్పుడవి 
దంతపు మెట్లలాగా కనబడ్డాయి.” చిన్నప్పటి నుంచి వీణ అంటే చెవికోసుకొనే 
రాయలకు చిక్కు ఎడలించుకొన్న చిన్నది వీణ మీటుతున్నట్టు కనబడడంలో వింత లేదు. . 


చిన్నాజీ అనే సానిపిల్లతో కృష్ణరాయలకు పరిచయం అయింది. ఆ పరిచయం 
పగాఢథానురాగంగా మారింది. కృష్ణరాయల  కప్పటికి పాతికేళ్లు కూడ లేవు. 
తొలిపీమలోని నిర్మలత్వం అతని మాటలలో వెలువడి చిన్నా జీని వినిర్మలం చేసింది. 
అతడు బాస చేశాడు. ఏనాటికైనా తాను రాజ్యాధిపతి అయితే ఆమెను వివాహం ఆడీ 
దేవేరిగా చేసుకొంటానని వాగ్దానం చేశాడు. ఆమె విశ్వసించింది. రాయలింకా తండ్రి 
చాటువిడ్డ. రాత్రులు నగరు దాటి యథేచ్చగా రాలేడు. అందుకే రహస్యంగా ఆమెను 
కలుసుకుంటూ ఉండేవాడు... ప్రధాని తిమ్మరుసయ్యవి పాము చెవులు, పిల్లిగుడ్లు 
"రాత్రిపూట కోటనుంచి కండచీమ కాలు బయటపెట్టినా, మరునాడు ఆ సంగతి ఆయనకు 
తెలుస్తుంది. నరసానాయనింవారి రెండవ సుపుతుడు రాత్రుళ్ళు నగరు వెలుపల 
రహస్యంగా ప్‌ో రాచకార్యాలు చక్కబెడు తున్నాడని తిమ్మరుసయ్యకు ఆరెకులు 
విన్నపాలు చేసుకొన్నారు. విజయనగరంలో రాత్రిళ్లు గస్తీ తిరిగే ఆరెకులు వెయ్యికళ్ళీతో 
చూస్తారు. ఎవరైనా ఏదైనా పారేసుకొంటే తీసి భద్రంచేసి నమ్మకంగా హక్కుదారులకు 
అందజేస్తారు. ఈ  అంకుల కంటపడకుండా తప్పించుకొందామని కృష్ణరాయలు 
వరిమళ్లలో కాలువపక్క నక్కి కూర్చుంటే చూసి ఉంటారు. అతని తలగుడ్డ తెల్లగా, 
బాతురెక్కలా ఉందేమో, బాతులను చూసి ౪ఆరెకులు వస్త్రమని భమించారని 
కృష్ణరాయలు ఉత్తరోత్తరా ఒక పద్యం చెప్పాడు, 


తలబక్షచ్చట గ్రుక్కి బాతువులు కేదారంపుగుల్యాంతర 

స్థలి న్లీద్రింపగ జూచి యారెకు లుషస్నాత ప్రయాతద్విజా 

పలిషపిండీకృత శాటులన్నవిధతద్వాసంబు జేర్చంగ రే 

వుల డిగ్గ న్వేసబారువాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్‌ ( ఆముక్త. 1=65) 

బ్రాహ్మణులు తెల్లవారుజామునే స్నానాలు చేస్తారు. వాళ్లు కాలువల ఒడ్డున 
అప్పుడప్పుడు -=వన్ర్రపు .పిడుచలు' మరిచిపోవళ్చు. రెక్కలలో తలలు దూర్చుకొని. 
నిద్రపోతున్న బాతులు వస్తాలలాగా కనబడితీ ఆ బట్టలను బాపనయ్యలకు ఇచ్చేద్దామని 
ఆరెకులు దగ్గరకు వెళ్ళారు. ఆ చప్పుడుకు బాతులు లేచి ఈదుకొంటూపోతీ పైరు కాపరి 


17, ఆముక్తమాల్యద, 1-62 


44 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


యువతులు నవ్వారట. రాయలవారు ఇంత కమ్మగా వర్ణించిన సంఘటన ఆయన 
జీవితంలో బాగా హత్తుకుపోయింది కావచ్చు. 


కృష్ణరాయలు రాతిపూట చేస్తున్న ఘనకార్యాల సంగతి తెలియగానే 
తిమ్మరుసయ్య వెంటనే ఈ యువకునికి పెళ్ళి చేయించాలని నిశ్చయించాడు. ఈ అబ్బాయి 
వివాహంతో ఏదైనా రాచకార్యం నెరవేరుతుందా అని ఆలోచించాడు. విజయనగర 
సామ్రాజ్యానికి పక్కలో పల్లేరు కాయలలా ఉమ్మత్తూరు, శ్రీరంగపట్నం సామంతులు 
బాధాకరంగా ఉంటున్నారు. వీరిలో ఒకరిని వియ్యంతో లొంగదీసుకుంటే కొంత 
బాగుంటుందని తిమ్మరుసయ్య భావించాడు. శ్రీరంగపట్నం ' పాలించే చామరాయల 
కుమార్తె విరుములదేవిని కృష్ణరాయలకిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. 
తిమ్మరుసయ్య తలచుకొంటే ఆగుతుందా? వెంటనే క్రీ.శ. 1498లో, అంటే కృష్ణరాయల 
24వ ఏట వివాహం జరిగి ఉంటుంది. సముహూర్తాన్ని సూచించడానికి ఇసుక 
గడియారం, వాడి ఉంటారు. తెరకట్టారు. కృష్ణరాయలు జీలకర్ర బెల్లం వధువు శిరస్సుపై 
పెట్టాడు. ముక్షల సేసలు జల్లుకొన్నారు. ఈ వివాహ క్రియలన్నీ రాయలవారికి జ్ఞాపకం 
వచ్చాక ఉత్తరోత్తరా శరత్కాలాన్ని పెళ్ళితో సరిపోల్చారు. 

కెరలు స్రవంతిపై ఇసుక కిందగువేళ నినుండు మేఘపుం 

దెరసనజల్లగా విరహదీప్తకరష్షుతమౌసజీరకో 

తృరగుడమట్లు పద్మినుల గ్రమ్ము సకేసరమాధ్విపోల్చిబై 

గర మరుదారె దేంట్లు నెకగందిన ముత్తెపు సేనలో యనన్‌ (ఆముక్తమాల్యద, 4-160) 


శరత్కాలంలో ఏటో పై ఇసుక కెరలి కిందికి పోతుంది. అది నీటిగడియారంలా 
ఉంది. సూర్యుడు మేఘాల వెనుకకు పోయాడు. అది పెళ్లి కొడుకుముందు తెర 
కట్టినట్లుంది. తామరపువ్వుల కేసరాలపై మకరందం బాగా అలుముకొంది. ఆ కేసరాలు, 
తేనె జీలకర్రబెల్లంలాగా ఉన్నాయి. విరహం వేడికి బెల్లం కరిగి చెయ్యంతా అంటుకొన్నట్టు 
కనిపిస్తూంది. తుమ్మెదలు సెగకు కందిన ముత్యాలలాగా ఉన్నాయట. తెలుగు పెళ్ళిళ్ళలో 
జీలకర్ర బెల్లం పెట్టడం పెళ్ళిలో మొదటితంతు. అయితే ఈ తొలి చర్యను తెలుగు 
సాహిత్యంలో రాయలవారికి ముందు ఎవరూ చర్జించినట్టు లేదు. తొలిరాయల 
. యుగందాకా మిగిలిన కవులు నీటి గడియారాన్నే పరా నార 'గాని రాయల వారే 
ఇసుక గడియారాన్ని ప్రప్రథమంగా సూచించారు. 


చిన్నాదేవి మీద ఎంత ప్రేమ ఉన్నా రాయలవారు తిరుమలదేవితో అన్యోన్యంగానే 
ఉన్నారు. ఆ దంపతుల ఆశలు పండి అనతికాలంలోనే ఒడి నిండింది, రాణివాసంలో 
ఉయ్యాల కట్టారు. రాయలవారికి, బహుశా వారి ఇరవై అయిదవ యేట, క్రీ.శ. 1499లో 
ప్రథమ పుత్రిక జనించింది. ఆ తొలిచూలు బిడ్డకు తిరుమలాంబ అని పేరు పెట్టారు. 
రాయలు తన కుమార్తెకు ఏడుకొండలవాడి పేరు పెట్టడంలో కారణముంది. ఆయనకు 
తిరుపతి వెంకటేశ్చరుడంటే అమిత భక్తి. చిన్నప్పుడు రాయలు చంద్రగిరిలో వుండేవాడు. 
అక్కడికి తిరుపతి కనుచూపుమేర దూరంలో ఉంటుంది. గుగ్రమెక్కి రికాబుకాళ్ళను 


కృ ష్టదేవరాయలు | 45 


కొంచెం జాడిస్టే కళ్ళుమూసి కళ్లు తెరిచేలోగా అడీవారం చేరుకోవచ్చు. రాయలు 
ఎన్నోసార్లు చిన్నప్పుడు కొండ ఎక్కి కొలచుకొని ఉండి ఉంటాడు. ఈ గాఢభక్తిని 
అల్లసాని పెద్దనగారు గ్రంథస్థం చేశారు. “శ్రీవెంకటేశ పదపద్మావేశిత సదయ 
హృదయా!” అని తన ప్రభువును సంబోధించారు. 


రాయలకు 25వ ఏట పుత్రిక జనించింది. 29వ యేట, క్రీశ 1503లో తండ్రి 
మరణించాడు. దానితో రాజకీయ పరిస్థితులు మారాయి. అన్న పట్టం కట్టుకున్నాడు. 
తనతోబాటు రాచకార్యాలలో తమ్ముణ్ణి కూడా కలుపుకుని వుంటాడు. అప్పట్నించి 
సాహిత్య వ్యాసంగానికి ఏదో కొద్దిపాటి కాలాన్నే రాయలు కేటాయించినట్టు భావించ 
వచ్చు. వివాహం అయింది మొదలు తండ్రి మరణందాకా వున్న అయిదు సంవత్సరాలలో 
కృష్ణరాయలు కావ్యరచన చేసినట్టు వూహించవచ్చు. 

ఉప్రేక్షలు, ఉపమలు, స్వభావోక్తులు అతిశయించేటట్లు రాయలు మదాలస 

చరిత్రను మొదట రచించాడు. ఇదీ మార్కండేయ పురాణంలో వున్న కువలయాశ్చ చరిత్ర 
కావచ్చు. కువలయాశ్వూడు మదాలసను వివాహం చేసుకున్నాడు. రాయలు రచించిన 
మదాలస చరిత్రను విని రసికులు చాలా మెచ్చుకున్నారు. ఈ కృతి చెప్పాక రాయలు 
“సత్యావధూ ప్రీణనం' అనే కావ్యం వ్రాశాడు. ఇది బహుశః _ పారిజాతాపహరణం 
కావచ్చు. సత్యభామను తృప్తి పెట్టడానికి కృష్ణుడు చేసిన పనులన్నింటిలోకి పారిజాతం 
తేవడమే గొప్పది. దానిని రాయలవారు హరివంశంలో చదివి ఆ ఘట్టం ప్రత్యీకంగా ఒక: 
కావ్యానికి తగినంత ఇతివృత్తం కలదని భావించి భావం, ధ్వని, వ్యంగ్యం మొదలైన 
కావ్యగుణాలకు పెన్నిధానమయేటట్లు నిర్మించారు. వేదాలు, పురాణాలు, 
ఉపసంహితలు క్షుణ్ణంగా చదివి వాటిలోని గాథలు ఏర్చి సకలకథాసారసం గ్రహం అనే 
సంకలనాన్ని రాయలు సమకూర్చాడు. విన్నవాళ్ళ పాపాలు పటాపంచలయేటట్లు 
సూక్తినైపుణ్యంతో 'జ్ఞానచింతామణి' అనే కృతి తాను నిర్మించినట్లు రాయలు తరువాత 
చెప్పుకున్నాడు. ఆయన 'రసమంజరి' అనే కావ్యాన్ని కూడా వ్రాశాడు. ఈ మధుర 
కావ్యాలన్నీ ఆయన సంస్కృత భాషలోనే రచించాడు. అయితే ఏఒక్కటీ నేడు లభించవు, 

రసమయ కావ్యాలు రచించే రాయలు కలాన్ని పక్కకు పెట్టి కత్తిని చేపట్టవలసిన 
అవసరం క్రీశ. 1506 దాటాక వచ్చింది. ఆ యేడు అతని సవతి అన్నగారి వీరనరసింహ 
రాయలు విజయనగరసామాజ్యపు రత్నసింహాసనాన్ని అధిష్టించాడు. ఇందుకు 
అభ్యంతరం చెప్పి ఎదురు తిరిగిన సామంతులను అదుపులో పెట్టవలసిన బాధ్యత ప్రధాని 
తిమ్మరుసయ్యమీద ఎంతవుందో అంత వీరనరసింహరాయలు కృష్ణరాయలపైన కూడా 
పెట్టినట్లుంది. అతనికి తమ్ముడంటే వాత్సల్యం, తల్లి నాగాంబ అంటి గౌరవం వున్నాయి. 
తన తల్లీ, సవతితల్లీ కౌసల్యా, సుమిత్రలవంటివారనీ, తనూ, తన తమ్ముడూ 
రామలక్ష్మణులవంటివారనీ వీరనరసింహరాయలు ఒక శాసనంలో ఇలా వ్రాయించాడు.]ేి 
18. మనుచరిత్ర, ౩-1 


19. కంచికామకోటిపీఠాధిపతుల వద్దనున్న తాముశాసనాలలో నెం. 112, పుట 22 అని నేలటూరు 
వెంకటరమణయ్యగారు ఉదాహరించారు. భారతి, 1949, మార్చి, పుట -161. 


46 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ' సంపుటి. 


తిప్పాజీనాగలాదేవ్యోః కౌసల్యాశ్రీసుమిత్రయోః 
దేవ్యో రివ నృసింహేం దాత్తస్మాత్పంక్తిరథా దిన 
వీరౌ వినయినౌ రామలక్ష్మణా వివ నందనౌ 
జాతా వీరనృసింహీంద్ర కృష్ణరాయమహీపతి. 


తన తమ్ముడు వినయసంపన్నుడని, మహీపతి అని వీరనరసింహరాయలు చెప్పాడు. 
“మహీపతి అనే మాట వాడడంవల్ల కృష్ణరాయలకు రాచకార్యాలలో ప్రముఖ స్థానం 
యిచ్చినట్లు కనబడుతుంది. వీరనరసింహారాయల పరిపాలనను సుస్థిరం చేయడానికి. 
కృష్ణరాయలు ఎంత పాటుపడినా అన్నగారు అదృష్టహీనుడు, మూడేళ్లు “మాత్రమే రాజ్యం ' 
చేశాడు. క్రీశ. 1509 జూలైలో అతడు మంచాన పడ్డాడు. దీనికి ముందు ఎదురుతిరిగిన 
సామంతులను అణచడానికి వెళ్ళి ఉమ్మత్తూరుదొరల చేతిలో ఓడిపోయాడు. తను 
ఆట్టికాలం బతకనని అతనికి తెలుసు. మహాప్రధాని తిమ్మరుసయ్యకు తన అంతిమ కోరిక 
చెప్పి మరణీంచాడు. 


రాజ్యక్షీమాన్న్ని దృష్టిలో. పెట్టుకుని అప్పాజీ “సమ్మరుసయ్య రాయసింహాసనంపై 
కృష్ణరాయలను ఎలాగ ఎక్కించినదీ ఇంతకుముందు  ముచ్చటించుకున్నాం. పట్టం 
కట్టుకొన్నాక రాయలు ఒక కచ్చితమైన దినచర్య ఏర్పాటు చేసుకున్నాడు. నిద్ర లేవగానే 
ఒక జాముసేపు వైద్యులతోనూ, జ్యోతిషులతోనూ ముచ్చటించేవాడు. “సుఖంగా 
_నిద్రపట్టిందా?' అని కుశలప్రశ్న వేసి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొనే వైద్యులతో ఊరు 
తెల్లవారక ముందు సల్లాపించడంలో రాయల జాగ్రత్త కనపడుతుంది. జాము పొద్దెక్కాక 
మంత్రులతో, సామంతులతో సంప్రతింపులు, ధనార్జన నియుక్తులైన కాయస్థులతో 
గోషిచేసి రాజ్యంలోని ఆదాయవ్యయాల లెక్కలు వినేవాడు, తరువాత అంగమర్థనం, 
మల్లులతో వ్యాయామం చేసేవాడు. వంటవాళ్ళతోటి, వేటకాళ్ళతోటి మాట్లాడేవాడు, 
వేటకాళ్లు తెచ్చిన మాంసం ఎలా వండాలో వంటవాళ్ళకు పురమాయించేవాడు. ఏయే 
మాంసాలు తీసుకురావాలో వేటకాళ్ళకు చెప్పేవాడు. 


అపరాహ సమయంలో దేవతార్చన, ఆర్యులతో ధర్మాధికారులతో గోష్టి 
భోజనం చేశాక భుక్తాయాసం తీరడానికి విదూషకునితో సల్లాపం, తరువాత కవులతో, 
పౌరాణికులతో విద్యావినోదం, అ పిమ్మట చారులతో మతతేనాత్తు సంజవేళ పాటకచ్చేరీ, 
రాత్రి సుఖనిద్రకు ముందు ప్రేయసీ గోషి. 

కృష్ణరాయల తొలిప్రేయసి చిన్నాజీ, దేవుడు మేలు చేసి తానెప్పటికైనా రాజ్యానికి 
వస్తే. ఆమెను దేవేరిగా చేసుకొంటానని ఎప్పుడో ఆమెకు మాటిచ్చాడు. పట్టం 
కట్టుకున్నాక అది నిజంగా నిలబెట్టుకున్నాడు. చిన్నాజీ చిన్నమదేవి అయింది. పట్టమహిషి 
తిరుమలదేవితోపాటు చిన్నాజీకి కూడా రాయలు సమాన హోదా యిచ్చాడు. 
దండయాత్రలకు నడిచినా, తీర్థయాత్రలకు కదలినా రాయలు దేవేరులిద్దరినీ వెంట = 
పెట్టుకొనే ష్షోవాడు. వాస్తవానికి కళింగ దిగ్విజయ యాత్రకు వెళ్లేముందు రాయలు 
భార్యలతో తిరుపతి వెళ్లాడు. క్రీ.శ 1513 ఫిబ్రవరి 10 తారీఖునాడు తిరువేంగళదేవునికి 


కృష్ణదేవరాయలు 47 


నవరత్న ఖచితమైన కిరీటం చేయించాడు. పట్టాభిషేకంలో తాను అటువంటి కిరీటం 
ధరించాడో లేదోగాని దేవునికి చేయించిన కిరీటం అపూర్వమైంది. 


1555 తులాల బంగారం కేవలం వొమ్మచ్చుకే (అంటే కిరీటం కింది భాగాన ఉండే 
మట్టుకుమా త్రం) వాడారు. మిగిలిన కుందనం పనికి 1076 తులాల బంగారం పట్టింది. 
2822 కెంపులు, ' 160 పచ్చలు (ఇవి నూటెనిమిది రతులు), 423 పాత వజాలు, మధ్య 
మాణిక్యంతో కలుపుకొని ౩ మాణిక్యాలు, 10 వైఢూర్యాలు, 10 గోమేధికాలు, 3130 
ముత్యాలు ఈ కిరీటంలో ఉన్నాయి.” ఈ మహాదానాన్ని రాయలు చేస్తున్న రోజునే 
పట్టమహిషి తిరుమల దేవీ 374 తులాల బంగారుహ్ళోన్ని స్వామివారి ఆనవాల 
నైవేద్యసీవకు దానం చేసింది.?! ఆనాడే, అదే తూకంగల బంగారంతో ఒక పైడిగిన్నై ఆదే 
ఆనవాలసీవకు, ఛిన్నమదేవి ఇచ్చింది. రాయల దేవేరులిద్దరికీ ఏమాత్రం తీడా లేదని ఈ 
దానాలే వక్కాణిస్తాయి. రుక్మిణీ సత్యభామలవంటి ఈ ఇద్దరేకాక రాయలకు మరో ఇద్దరు 
భార్యలున్నారట. న్యూనిజ్‌ అనే చారిత్రక సంచాలకుడు ఈ సంగతి చెప్పాడు. అయితే 
ఫేయిస్‌ అనే విదేశీయుడు రాయలవారికి 12 మంది భార్యలని వ్రాశాడు. ఇందులో 
కొందరు భోగపత్నులు కావచ్చు. 

రాయలు స్రీలోలుడని చెప్పలేంగాని 'కవితాస్త్రీలోలు'డని అల్లసాని పెద్దనగారు 
ఎలుగెత్తి, సగర్వంగా చెప్పారు.?3 రాయలవారు తొలి దండయా త్రనుంచీ పెద్దనగారు 
ముక్కుకిమ్మనగారు, మాదయ్యగారి మల్లన మొదలైన కవులను వెంటపెట్టుకొని 
ఉండేవారు. రాయలు పట్టాభిషేకం చేసుకొన్న కొత్తలో విజాపురం, అహమ్మదునగరం, 
గోలుకొండ రాజ్యాల ఏలికలు ముగ్గురూ ఉమ్మడిగా రాయలపై దాడి చేశారు. . 
గోలకొండవారి సరదు స్థలాలలో మూడుఇళ్ల తురకలు మోర్చావేసి పాళిందిగారు. 
కృష్ణవేణి దాటి డెరిజా వేశారు. డెరిజూ వేయడం అంటే అమీతుమీ తేలేదాకా వేసిన డేరా 
ఎత్తమనే ప్రకటన. ఈ గుడారంలో సుల్తాను ఉంటాడు. ఇది పడిపోతీ సుల్తాను పరాజయం 
పొందినట్లే. ఆందుకే సర్దారులు, అమీరులు అంతా కలిసి డెరిజాను వేయి కళ్ళతో 
కాపాడుతారు. 


కృష్ణ దాటి, మూడిళ్ల తురకలు డెరిజా వేశారని వినగానే రాయలవారు 
ఆగ్రహించారు. ఏం చేయాలని ఆమర నాయకం వారందరినీ ప్రశ్నించారు. పెమ్మసాని 
రామలింగమనాయకుడనే మహాశూరుడు ఇలా సలహా చెప్పాడు: 


“తురకలతో యుద్ధం అనగా ఎంత? దేవరవారి ప్రతాపంవల్ల డెరిజాతాళ్లు 
తెగకోస్తాను. అప్పుడు జేరి తాడనం చేసి నడిస్తే తురకలు మూడు తెగలవాళ్లు 
పటాపంచలవుతారు'' అన్నాడు, తాను వెళ్ళి డెరిజాతొళ్లు కోస్తానని శపథం చేశాడు. 
మూడిళ్ళ తురకలూ డెరిజా వేశారని తెలియగానే స్వయంగా రాయలు తానేం శపథం 


20. తిరుపతి దేవస్థానం శాసనాలు, సంపుటి ౩, నెం. ౩2 
21. అదేస సంపుటిలో, నెం. 51 

22. అదే సంపుటిలో, అదే నెం. 51 

23. మనుచరిత్ర, 1-45' 


48 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి 


చెయ్యలేదు. అది తన రాజనీతికి విరుద్ధం, యుద్ధంలో ఎప్పుడూ ప్రభువు ప్రతిజ్ఞలు 
చేయకూడదట. రాయలవారు ఇలా గంథస్థం చేశారు: 

ప్రతిన వలదు వైరిపట్టున నృపతికి 

దండువెడల దీరకుండు దీరు 

గాకయుండియుండి కాలంతరమున తౌ 

గార్యకాడొ యంకకాడొ నృపుడు. (ఆముక్తమాల్యద, 4-263) 


రాజు శత్రువుమీద ఎప్పుడూ ప్రతిజ్ఞ చేయకూడదు. దండెత్తినప్పుడు కార్యం తీరితీ 
తీరవచ్చు. లేకపోతే తీరకపోవచ్చు. రాజు కార్యవాది అవాలిగాని ఖడ్లవాదిలాగా 
మారకూడదు. అంకకాడు ఉత్త జట్టీకోరు, 'కార్యవాది కనుకనే రాయలు తాను స్వయంగా 
శపథం చేయక తన సీనానులచేత చేయించాడు. రాజు ఎప్పుడూ తశతూరాలాపం 
చేయకూడదని మరొక నిషేధం రాయలవారు చేశారు. 


శూరాలాపములకునతి- శూరుడు దానయ్యు నృపతి సోకోర్వదగు 
న్యారుబ్బుదు రందున నిజ-శూరత దొరలందు గనుట సూ కార్యములన్‌ 
(ఆముక్తమాల్యద, 4-244) 


ఇటువంటి రాజనీతులు తొలియుద్దం దగ్గిరనుంచీ రాయలవారు అమలులో 
పెట్టారు. పెమ్మసాని రామలింగమనాయకుడు శపథం చేసినట్టుగానే డెరిజాతాళ్లు 
 తెగకోశాడు. రాయలవారు భేరీతాడనం చేయించి మదహత్తి నెక్కుకొని ఉభయభఛత్రాలతో 
మకలటెక్కాలతో, నూటయిరవై ఘట్టాల ఏనుగులతో, అరవైవేల గుర్రాలతో, అయిదు 
_ లక్షల సిపాయిదళంతో పొట్లంగా నడిచారు. రాయలవారి సైన్యం వరదలాగా నడిస్తే 
నిజంగా కృష్ణవేణమ్మకు కూడా ఆ కాలంలో వరదలు వచ్చాయి. ఈ రెండు వరదలకూ 
తట్టుకోలేకపోయారు తురకలు. తమ ఏనుగులను, గుడారాలను వదలిపెట్టి పారిపోయారు. 
రాయలవారు కృష్ణవేణి ఒడ్డుకు వచ్చి మూడు తెగల తురకల గుణాలను, ఏనుగులను 
నగరిలో కట్టిపెట్టమన్నారు. గుడారాలు, నిశానీలు, నగారాయు మొదలైనవి మొదటి 
జగడాన దొరికాయి కనుక అవన్నీ నగరికట్టమని, దివాణానికి చెందుతాయని అన్నారు. 
ఇటువంటి ఆజ్ఞ రాజు ఇవ్వకపోతే ఎవరికి దొరికినవి వాళ్లు అంకించుకొనడం ఆనాటి నీతి, 
రాయలవారు నగరి నియోగుల కీయవలసిన ఆజ్ఞ నిచ్చి ముక్కుతిమ్మన మొదలైన 
కవీశ్చరులకేసి చూసి “నేటి జయం ఏరీకి?”” అని అడిగారు. అప్పుడు తిమ్మనగారిలా 
పద్యం చెప్పారట: 

నరసింహకృష్ణరాయా! - దురమున నీపేరుపేర దురకల ద్రుంచెన్‌ 

గరిరాజవరదుడ వని నీ- కరిఘటములు నిన్ను జూచి గ్రక్కున తిరిగెన్‌ 

(రాయవాచకం, పుట 89) 

తిమ్మనగా రీపద్యం -చెప్తున్నప్పుడు యుద్ధరంగంలోని గుడారంలో అల్లసాని 
పెద్దనగారు, మాదయ్యగారి - మల్లనగారు కూడా ఉన్నారు. యూసఫ్‌ అదిల్‌ఖాన్‌ను 
రాయలవారు సంహరించాక అల్లసాని పెద్దనగారు ఈ పద్యం బహుశ. యుద్ధరంగంలోనే 


చెప్పారు. 


కృష్ణదేవరాయలు 49 


అలుకర్‌ ఘోటకథట్టికాఖుర పుటీహల్యస్త్థురాసానిపు 

చ్చలువోదున్ని చలచ్చమూగజమదాసారప్పతిన్లీర్ణిపు 

ష్కలసస్యం బిడి యేకధాటి భళిరా కట్టించి తౌ దృష్టి కే 

దులఖానోగ్రక పాలమర్థపహరిద్భూ జాంగల శ్రేణికిన్‌ (ఆముక్త 1-42) 

ఖురాసాని డేశంనుంచి వచ్చిన తురకల శిరస్సులనే పుచ్చతోటలను గుర్రపు 
డెక్కలనే నాగళ్ళతో దున్ని ఏనుగు దళాల మదధారలనే వర్గంతో తడిపి, యేకధాటిగా 
కీర్ణిపంట పుష్కలంగా పండించి దానికి దిష్టిబొమ్మగా అదిల్‌ఖాన్‌ కపాలాన్ని 
రాయలవారు నిలిపారట. ఈ పద్యంలో రాయలవారికి చాలా ఇష్టమైన రూపకాలంకారం 
ఉంది. రాయలవారి కేదైనా పద్యం నచ్చితే దానిని ఒకటికి రెండుసార్లు చదివించుకొని విని 
కంఠతా పడతారు. దీనికొక నిదర్శనముంది. 


రాయలవారు రోజూ నిత్యకృత్యంగా ప్రాతఃకాలంలో పద్యనీతి చదవమని 
వింటూ ఉండేవారట. ఒకనాడు పద్య నీతిచంద్రయ్య తను వచ్చి చదవడానికి వీలులేక 
కుమారుని నగరికి పంపించాడట. అతడు మేలుకొలుపులయ్యాక సంజనీతి, విదురనీతి, 
చాణుక్యనీతి, భర్హృహరినీతి శతకం మొదలైనవి చదివాడట. రాయలవారు సావధాన 
చిత్తులై ఉన్నారు. చంద్రయ్య కొడుకు ఈ పద్యం చదివాడు. 


బలవర్గము సామంతుల - బలమునకగ్గలముగల నృపాలున కొదవే 

బలిమె పెఅినృపతికాజ్ఞా- బలసంపద కెంతదవ్వు బద్దెనరేంద్రా! 

ఈ పద్యం అతడు చదివాక రాయలవారు దానిని ఇనుమారు ముమ్మారు చదవమని 
మనసుకు తెచ్చుకున్నారు. తరువాత దానిమీద తక్షణం తీసుకోవలసిన చర్య 
తీసుకున్నారు. కరణాలను పిలిపించి రాజ్యంలో గిరి దుర్గ, జలదుర్గ, స్థలదుర్గాలెన్ని? 
కోటలు ఎన్ని? ఎవరెవరికి ఎంత ఎంత జీతం? సైన్యమెంత? మొదలైన వివరాలన్నీ, 
లెక్కచెప్పమన్నారు. ఈ చరకున్ను వీరనరసింహరాయలవారు లెక్కపక్కాలడిగి 
పరామర్శించెడివారు గాదు. ఇప్పుడు స్వామివారు లెక్కలు పరామరిక చేస్తున్నారు కనుక 
ఏయే లెక్కలు విన్నపం చెయ్యమన్నారో ఆయా లెక్కలు సేకరించి వ్రాసి నేటమర్నాట 
అన్నియు విన్నపం చేస్తామని చిన్నభండారం కరణాలు చెప్పారు. తక్షణ చర్య తీసికొనడం 
అన్నది రాయలవారి జీవితవిజయాల కీలకం, ఆయన రాజనీతిలో ఒకటే. నియమం 
పెట్టుకున్నారు. వినండి. 

లాలన నారక్షుల గమి-నేలి తెలిసి మ్రుచ్చునాజ్ఞయిడ కతడు చెరం 

బో లాతి నిడనయశమెం- తీలేవదె శూలపృథువణిజ్నా్యయమునన్‌ (ఆముక్ష 4-239) 


“లాలించి రక్షకభటులను ఏలి దొంగ ఎవరో తెలిసికొని వెంటనే శిక్షించమని 
రాయలవారి శాసనం, ఆలస్యం చేస్తే ఒకవేళ దొంగ పారిపోతే, తమ పీకలమీదికొస్తుందని 
రక్షకభటులెవరో దారిన పోయేవాడిని తీసుకొచ్చి కొట్లో తోస్తారు. వాడే అసలు దొంగ 
అనుకొని రాజు శిక్షిస్తే అపఖ్యాతి, ఇది 'ఘనమైైన శూలం, లావుపాటి సెట్టి న్యాయంలాగ 
తేలుతుంది'' అని రాయలవారు పిట్టకథ జ్ఞాపకం చేశారు. రాయలవారి ఆముక్తమాల్యదకు 
చాలా ప్రతిభావంతమైన వ్యాఖ్యానం వ్రాసిన వేదం వెంకటరాయశాస్త్రిగారు ఈ 
న్యాయాన్ని ఇలా విడమరిచారు వినండి. 


50 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


'పంచమహాపాతకపట్టణములో అవకతవక ప్రభువుకడ ఒకడు తాను ఇల్లు 
కట్టుకొనుటకు మట్టిగోడ 'పెట్టుకొనగా వర్గము కురిసి గోడ కూలిపోయినదనియు 
అపరాకప్‌ దండింపవలెననియు. మొరయిడెను. ఈ తప్పెవరిదని రాజు అడుగగా 
మేఘునిదని అవివేకపు ప్రధాని చెప్పెను. మేఘుని కొరతవేయుడని రాజు తలారులకు 
ఆజ్ఞాపించెను. 'పౌగవలన మేఘుడయినాడు. పాగది తప్పుగాని మేగునిది గాదు' అని 
ఆశి చెప్పిరి. “పొగను కొరుత వేయు'డని రాజు ఆజ్ఞాపించెను. “పాగకు కారణము 
కుమ్మరయావము' ఆని యొక సభ్యుడు చెప్పెను. 'ఆవమును కొరుతవేయుడు' అని రాజు 
ముదలయిడెను. 'అవములేదు, దానిని పెట్టిన కుమ్మరియున్నాడు' అని మరియొక సభ్యుడు 
చెప్పెను. అంత కుమ్మరికి ఆజ్ఞ తున; కుమ్మరి “అయ్యవారి ఇంటి పెండ్లి, నేను 
అరివేణికుండలకై అవమిడితిని. మీరు పెండ్లికుమారుని వేయవలయునుగాని నన్ను 
వైచెదరేమి?' అని అరెకులతో వాదించెను. వారీమాట రాజుతో చెప్పగా రాజు 
పెండ్లికుమారుని కాజ్జయిడెను. పెండ్లికుమారుని పీటలమీదనుండి కొర్తికిం గొనిపోయిరి. 
అతడు. కొర్తిం జూచి “అయ్యా, కొగర్రులావుగా ఉన్నది, నేను సన్నపాటివాడను. నన్ను 
వైచెదరేమి' అని వాదించెను. ఆ వాదము అరెకులు రాజుతో చెప్పగా రాజు ఆలోచించి, 
“అవును, ఆకొర్తికి తగిన లావుపాటివానినే వైవవలసినది. ముమ్మాటికి ఇదే సెలవు. మరీ 
రాకుడు' అని ముగించెను. అంతట అరెకులు లావుపాటివానిని సెట్టి నొకనిని కొర్గికడకు 
గొంపోయిరి. అతడు ధనమిచ్చెదనన్నను “మేము రాజాజ్ఞ మీరుదుమా? లంచము 
గొందుమా? ధర్మస్థాపన జరుగవలదా?' అనీ వాని గొరుతుం డివిచిరి. - ఇదయ్యా 
శూలప్పృథు వణిజ్వ్యాయము.”** 


రాయలవారికి హాస్యరసమంటే చాలా ఇష్టం. ఆయన మానవనైజాన్ని .బాగా 
పరిశీలించిన వ్యక్తి. తమ ఉద్యోగాలు కాచుకొందుకు నిరోషులను సహితం అధికారులు 
బలిచేస్తారని తెలుసు. ఈ సంగతి ఘాటుగా చెప్పక సున్నితంగా పిట్టకథ న్యాయంతో 
ముడిపెట్టారు. అధికారులెంత లంచగొండ్లో రాయలకు తెలును. అందుకే ఇలాగ చెప్పారు. 

మనమున కొండు రెండు మరుమేంత్రముల స్సరిపోవ జెప్పినం 

జనపతు లాతనిం విలువ సాగుదు రాగతి సారె విల్చున 

చ్చనువునకే థనాది గొని సంగతిగానివి క్రొవ్వి'చేయజె 

ప్పునృపతి తద్భహిళ్చరితము జరుచే బరికింపగా దగున్‌ (ఆముక్త. 4-265) 


ఎవరైనా ఒకటికి రెండుసార్లు మనసుకు నచ్చే ఆలోచన చెప్తే రాజులు అటువంటి 
అధికారిని ఆతమ దడపా పిలిపీ స్తూనే ఉంటారు. ఇది చూసి దాహ గారితో తమ తరపున 
సిఫార్సు చేయమని ప్రజలు అంచాలిసారు. అది పుచ్చుకొని తనమాట సాగుతుందనే 
గర్చంతో అతడు అసంగతపు ఆలోచనలు చెప్పవచ్చు. కాబట్టి అలాంటివాళ్ళ బ్రతుకులు 
రాజు, చారులచేత జాగ్రత్తగా కనిపెట్టాలి. ఎప్పుడూ కూడా “నిద్రపోతున్న భల్తుకంలాగ 
ఒక కన్ను తెరచుకునే ఉండాలన్నది రాటతపారి నినాధం. 


24. ఆముక్తమాల్యద సంజీవిని, పుట 450 . 


కృష్ణదేవరాయలు 51 


కన్నొకటి నిద్రవో బెరకంట జాగ 
ఈ. రంబు గావించు భూరుహాగంబుమీది 
“. యచ్చభల్లంబుగతి భోగ మనుభవించు 
"  నెడను బహిరంతరరులపై దృష్టి వలయు. (ఆముక్త. 4-241) 


_ ఇంత జాగ్రత్తగా ఉండేవారు కనుకనే రాయలవారికి యుద్దాలలో, 
రాచకార్యాలలో ఎప్పుడూ ఓటమి లేదు. మూర్చాభిషేకం చేసుకొన్న కొత్తలో మూడిళ్ళ 
తురకల మీద గెలుపు సాధించారు. తరువాత ఉమ్మత్తూరు శివనసముద్రం మొదలైన 
సామంతులను అదుపులో పెట్టారు. పెనుగొండ నుంచి కివనసముద్రం దాకా ఉన్న 
రాజ్యాన్ని కట్టుదిట్టం చేసి నమ్మిన ఉద్యోగులను నియమించారు. తరువాత తిరుపతి 
వెంకన్న దర్శనం చేసుకొని కళింగంపై దిగ్భాజయ యాత్రకు బయలుదేరారు. 


కళింగ దండయాత్ర నాల్గు ఘట్టాలుగా జరిగింది. మొదట ఉదయగిరి దుర్గాన్ని 
పట్టుకొన్నారు. తరువాత ఒక ఏడాదికి అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జున 
కొండ మొదలైన దుర్గాలు కైవసం చేసుకున్నారు. కొండవీటి దుర్గాన్ని జయించారు. 
అప్పుడా దుర్గంలో ఉన్న ప్రతాపరుద్ర గజపతి రాణి ఒకామె, పుత్రుడు వీరభద్రగజపతి 
పట్టుపడ్డారు. వారిని రాయలు సముచితరీతిని మర్యాదలతో బంధింపించాడు. శత్రువుల 
జనానా పట్టుబడితే వాళ్ళను పుట్టింటివారిలాగా మర్యాదలు చేయాలని రాయల 
ఫర్మానా. 

రాష్ట్రమెరియింపుకొనుము దుర్గములు తదవ 

రోధ మగపడ్డ బుట్టింటి రూఢి నడవు 

పరుషములు తద్రిపుల రాయబారులెదుట 

బలుకకుయు సంధీయొక వేళ వలసియుండు (ఆముక్త. 4-267) 

పగవాడి దేశం తగలబెట్లు, దుర్గాలు తీసుకో, అంతేకాని అతడి స్త్రీజనం దొరికితే 
పుట్టింటివాళ్లకులాగ మర్యాదలు చెయ్యి, శత్రురాజుల రాయబారులవద్ద కటువుగా 
మాట్లాడకూడదు. ఎప్పుడేనా సంధి అవసరం వస్తుంది. అప్పుడీ పరుష వాక్యాలు. 
అడ్డురాకూడదు - అని రాయలవారు చెప్పారు. పగవాళ్ళపట్ల ఎంత ఉదారంగా 
ఉండాలో తనవాళ్ల విషయంలో మరింత వాత్సల్యంతో ఉండాలన్నది రాయలవారికి 
బాగా తెలుసు. సామాన్య ప్రజలపట్ల ముఖ్యంగా రైతులపట్ల ఆయన ఉదారుడు. 


దేశవైశాల్య మర్థసిద్ధికిని మూల-మిల యొకింతైన గుంటకాల్వలు రచించి 
నయముపేదకు సరి గోరునను నొసంగి ప్రబలజేసిన నర్థ్ధధర్మములు పెరుగు 
(ఆముక్త. 4-236) 
దేశం ఎంత విస్తరిస్తే అంత ఎక్కువగా ఆదాయముంటుంది. ఎంత చిన్న దేశమైనా 
కాలువలు త్రవ్వంచాలి. ధనరూపమైన పన్నులూ, ధాన్యరూపమైన పన్నులూ ఇతరులకన్నా 
పేదలమీద తక్కువగా వేయాలి. అప్పుడే ధర్మార్గ్థాలు రెండూ అతిశయిస్తాయి. 
పన్నులిచ్చుకోలేక ప్రజలు పరాయి దేశాలు పట్టిపోతే వారించక, వారి పశువులను 


52 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తీసుకోవచ్చనీ, ఇళ్లు పడగొట్టి వంట చెరుకు చేసుకోవచ్చుననీ భావించే యుద్ధభూమిలో 
నక్కల్తాంటి అధికారులుండే రాజుకు ఏడు దీవులు జయించినా సమృద్ధి లేదట. వినండి. 
ప్రజలవసిచన్న విలువ కప్పసుల గొలుచు 
నమ్మియిండ్లింధనంబున కాయె ననెడు 
కలని సక్కైన యధికారి గల నృపతికి 
నేడుదీవులు గొన్న సమృద్ధిలేదు. (ఆముక్త. 4-237) 


ఇటువంటి దృక్పథం ఉంది కాబట్టే రాయలవారు తాము ఏయే దుర్గాలు 
జయించారో వాటిని సమర్గులకిచ్చి, కొన్నిచోట్ల పాతవాళ్లనే నియమించి వ్యవసాయానికి 
వసతులు కల్పింప జేసివారు. కొండవీడును జయించాక ఆ దుర్గరక్షణ దానిని సాధించిన 
సాళువ తిమ్మరుసయ్యగారీకి రాయలు అప్పజెప్పాడు. ఆయన సమర్థుడైన తన మేనల్లుడు 
నాదెళ్ళ గోపమంత్రిని పిలిపించి కొండవీడుమీద పెత్తనం ఇచ్చాడు. కొండవీటివద్ద 
రాయలవారు ప్రతాపరుద్ర గజపతి కుమారుని మన్నించిన విషయాన్ని ముక్కుతిమ్మన 
గారిలా చమత్కరించారు : 


మునుకొని కొండవీటికడ మూఢత రుద్రుడు కృష్ణనందను 

న్మనసిజు నిర్ణయించె నది మానుషమే సరసీంద్రు కృష్ణరా 

యనృపతి కొండవీటికడ నాహవభూమి బ్రతాపరుద్రనం 

దనుడగు వీరభదు ౧రుణామతి గాచె జగర్ర్రసిద్ధిగన్‌. (పారిజాతాపహరణం, 1-21) 


పూర్వం కొండయింటివద్ద ఈశ్వరుడు కృష్ణకుమారుడైన మన్మథుని చంపాడు. అది 
అమానుషమని ఇవాళ కొండవీటి కృష్ణుడు రుద్రుని కొడుకును కాచాడు! 


ఈ విజయాన్ని సాధించాక రాయలవారు అమరావతికి వెళ్ళి అక్కడ తులాపురుష 
దానం చేశారు. శ్రీశైలం వెళ్లి స్వామి దర్శనం చేసుకొన్నారు. ఇది క్రీశ. 1515లో జరిగింది. 
బహుశా ఈ సంవత్సరమే రాయలు తమ కుమార్తెకు వివాహం చేసీ ఉంటారు. 
గోలకొండ సుల్హానులవద్ద వుండే ఆరవీటి రామరాజు ఆ కొలువు మానుకొని రాయల 
వద్ధ చేరాడు. ఇతని యోగ్యతలు గుర్తించి, తన కుమారి నిచ్చి రాయలు వివాహం చేశారు. 
ఈ శుభకార్యం అయాక రాయలవారు మళ్లీ కళింగ దండయాత్రకు వెళ్ళారు. ఈసారి 
తెలంగాణా అంతటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఈ విజయాలను ముక్కుతిమ్మనగారు 
ఇలా వర్ణించారు: 

ఉదయా ద్రివేగ యత్యుద్ధతి సాధించె, వినుకొండ మాటమాత్రన హరించె 

గూటము ల్సెదరంగ కోండవీ డగలించె, బెల్లముకొండ యచ్చెల్లజెరిచె 

దేవరకొండ యుద్వృత్తి భంగముసేనె, జల్లిపల్లె సమగ్రశక్తిడులిచె 

గినుకమీర ననంతగిరి క్రిందుబడజేసె, గంబంబు మెట్టు గ్రక్కున గదల్చె 

బలనికాయము కాలిమట్టులనె యడచు 

గటకమును నింక ననుచు నుత్క లమహీశు 

'డనుదినమ్మును వెరచు నెవ్వనికి నతడు 

రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు? ' (పారిజాతా. 1-23) , 


కృష్ణదేవరాయలు 53 


ముక్కు తిమ్మనగారు ఉదయగిరి నుంచి కంబంమెట్టు దాకనే రాయలవారి 
విజయాలు చెప్పి ఆ తరువాత వాటిని పారిజాతాపహరణంలో స్పష్టంగా పేర్కొనక 
పోవడందేత క్రీశ. 1516లో తెలంగాణా విజయాలు లఖించిన వెంటనే 
పారిజాతాపహరణ రచన జరిగి ఉంటుందని, అది ఆయేడే రాయలవారికి కృతిసమర్చణ 
జరిగి ఉంటుందని ఊహించ వచ్చు. కొండపల్లి తిలంగాణా విజయాలు సిద్ధించాక 
రాయలవారు ఊరుకోలేదు. ఏకధాటిని జమ్మిలోయగుండా మంటలదారి చేసుకొంటూ 
కోనమన్నెం కాల్చి గోదావరిని అట్టుడికించి సింహాచలం వెళ్ళి అక్కడకు దగ్గరలో ఉన్న 
పొట్నూరువద్ద సేనలను ఆపించి ఎప్పటికైనా గజపతి వస్తాడా యుద్ధమిస్తాడా అని 
ఎదురుచూసి ఆర్నెల్లు ఆగి ఇంక రాడని నిశ్చయించుకుని జయస్తంభం నాటించి 
సింహాచలంలో దేవుణ్ణి దర్శించి దానాలు చేశారు. ఇది క్రీ.శ1516 మార్చి 29న జరిగింది. 


ఆ తరువాత రాయలవారు రాజధానిలో కొన్ని నెలలు ఉండి క్రీశ 1517లో 
దక్షిణదేశ యాత్రలకు వెళారు. వివిధ క్షేత్రాలు దర్శించారు. ఎట్టకేలకు రాయలవారికి 44వ 
ఏట ఒక పుత్రుడు జన్మించాడు. తన తరువాత ఈ మహాసాచూజ్యానికి వారసుడు 
ప్రభపించాడని రాయలు పొంగిపోయి ఉంటాడు. ఆ పుత్రోత్సాహం ఇనుమడించి 
రాయలవారికి పట్టపగ్గాలు లేకపోయాయి. కళింగ దండయాత్రలో నిజంగా గజపతిని 
 పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలని సంకల్పించి కూచివేశారు. దండు కదలింది, వద్దని 
అప్పాజీ హెచ్చరించాడు. వినలేదు, గజపతుల రాజధాని కటకాన్ని రాయలవారు 
ముట్టడించారు. చుట్టూ దండువిడిసి ఉంది. వద్దని వారించిన అప్పాజీ కూడా ఉన్నాడు. 
గజపతి చావో రేవో కేల్చుకోవాలనుకొన్నాడు. అతని సామంతులు, పదహారుమంది 
' పాత్రులు విజృంభించదలచారు. కథ అడ్డం తిరిగేటట్టుంది. అప్పాజీ చక్రం అడ్డువేశాడు. 
దొంగ ఉత్తరాలు వ్రాసీ పదహారుమంది పాత్రులు వాస్తవానికి విజయనగరంవారి 
ఉప్పుతిని కటకంవారికి ద్రోహం తలపెట్టుతున్నారనే నమ్మకం గజపతికి కలిగేటట్టు 
చేశాడు. పాచిక పారింది. పాత్రుల తలలు తెగాయి. పట్టపురాజు పారిపోయాడు. కటకాన్ని 
రాయలు కాల్చించాడు. గజపతి బేరానికి దిగాడు. అప్పాజీ తన చాకచక్యంతో కయ్యాన్ని 
వియ్యంగా మార్చి గజపతి కుమార్తెను రాయలవారికి ఇప్పించి వివాహం జరిపించాడు. 
తన 45వ ఏట కృష్ణరాయలు మరొక వివాహం చేసుకొన్నాడు. 


రాయలవారికి మరో ప్రేయసి ప్రాప్తిస్తుందని విద్వజ్ఞనులు ముందుగానే జోస్యం 
చెప్పారు. కటకాన్ని ముట్టడించడానికి ముందు బెజవాడలో ఆగి ఒక ఏకాదశినాడు 
రాయలవారు ఉపవాసం ఉన్నారు. అనాటి రాత్రి నాలుగోజాములో శ్రీకాకుళం 
ఆంధ్రవిష్ణువు కలలో కన్పించి ఒకటి ఆదేశించాడు. రాయలవారు నిద్రలేచి కాల్య కరణీయ 
విధులు తీర్చి నిండోలగంలో ఉండి వేదాగమనిదులగు విద్వజ్ఞనులను పిలిచి తన కల 
వివరించి దాని ఫలితం చెప్పమన్నాడు. వాళ్లు ఎన్నెన్నో మనవి చేసి చివరకు “ఇతోధిక 
బహు ప్రేయసీప్రాప్తి' ఉంటుందన్నారు. కలలో దేవుడు కోరినది గుళ్లూ గోపురాలూ 
కాదు; మడులూ మాన్యాలూ కాదు. రాయలవారు అడక్కుండా అటువంటివి దానం 
చేశారు. ఆంధ్రవిష్ణువు అడిగింది ఏమిటంటే - ఒక పుస్తకం బ్రాయమనడమే, 'ఇప్పటిదాకా 


54 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎన్నో రచనలు చేశావు. సంస్కృతంలో వ్రాసి మెప్పులు పొందిన నీకు తెలుగు అసాధ్యం 
అవుతుందా? కాబట్టి ఆంధ్రభాషను ఒక కృతి చేసి మాకు అంకితం యియ్యి' అన్న కోరికే 
కోరాడు దేవుడు. అయత వతుతోతు ప్రశ్న తనకు తెలుసుకాబట్టి దేవుడు ముందే 
చెప్పాడు. ఇతివృత్తం వివరించాడు. 'కన్నడరాయడా, నేను తెలుగురాయజణ్ణి. నాకా కథ 
తెలుగులో చెప్పు" అన్నాడు. తెలుగులోనే ఎందుకు చెప్పమన్నాడంటే “దేశం తెలుగుదేశం; 
నేను తెలుగు వల్లభుణ్ణి; తెలుగు కలకండలాగా తియ్యగా ఉంటుంది, దేశదేశాల రాజులు 
కొలుచుకుంటూ ఉంటే వివిధ భాషలు మాట్లాడే నీకు దేశభాషలందు తెలుగు లెస్స అని 
తెలియదా!' అన్నాడు. ఆంధ్రవిష్ణువు తనతో చెప్పిన మాటలను రాయలవారు ఈ విధంగా 
గ్రంథస్థం చేశారు. 


తెలుగదేల యన్న దేశంబు తెలుగేను - దెలుగువల్లభుండ దెలు గొకండ 
యెల్లనృపులుగొలువ నెరుగవే బాసాడి-దేశభాషలందు దెలుగు లెస్స 
(ఆముక్త. 1-15) 

ఆంధ్రవిష్ణువు ముచ్చటపడి చెప్పమన్న కథ చిన్నదే అయినా వన్నెకెక్కినది. 
శ్రీరంగంలో రంగమన్నారు స్వామి ఒక చిన్నదానిని పెండ్లి చేసుకొన్నాడు. ఆ పిల్ల రోజూ 
తన జడలో ముడిచిన దండతీసి స్వామి కైంకర్యానికి ఇచ్చేది. ఈమె పేరు గోదాదేవి. ఈమె 
ఇంకెవరోకాదు. ఈనాడు ఆంధ్రదేశపు శ్రీనైష్టవులలో ఆడవాళ్లు చూడి కుడుత్తమ్మ, 
ఆండాళ్లమ్మ అని పేరు పెట్టుకొంటారే = ఆ పేర్లకు కారణభూతురాలు. అరవంలో 
“చూడికుడుత్తనాచ్చియార్‌' లతే ముడిచియిచ్చిన "ముగుద అని అర్థం. దానినే రాయల 
వారు సంస్కృతీకరించి 'ఆముక్షమాల్యద' అన్నారు. ఈ చూడికుడుత్తమ్మ “ఆండాళ్‌ 
కావడాని కొక కథ ఉంది. 


తమిళదేశంలో శ్రీవిల్లిపుత్తూర్‌ అనే గ్రామం ఉంది. క్రీశ. 725 ప్రాంతాలలో ఆ 
ఊళ్లో విష్ణుచిత్తుడనే భక్తుడున్నాడు. ఆయన పెరియాళ్వార్‌ అనే పేరున ప్రసిద్ధుడయ్యాడు. 
చక్కని భక్తిగీతాలు రచించి, వాటిని గానం చేస్తూ రోజూ కట్టిన పూలదండలు స్వామికి 
అర్పంకేవాడు: 


ఒకనాడు పెరియాళ్వారుకు తులసీకోటలో ఒక ఆడపిల్ల దొరికింది. ఆ చక్కని 
బిడ్డను ఆయన శ్రీదేవో, భూదేవో, నీళాదేవో అని భావించి ఇంటికి తీసుకువెళ్లి పెంచారు. 
ఆ పిల్ల పెరిగి పెద్దదయింది. ఆ కన్నెపాప రోజూ తండ్రి కట్టే తిరుమాలను తీసుకొని 
రహస్యంగా బడలో పెట్టుకొని నూతిలో ప్రతిబింబం చూసి “మురిసిపోయి కొంతసేపు 
పోయాక దండను తీసి “స్వామిశైంకర్యానికి ప్రత్యేకించిన సజ్ఞలో ఉంచేది. దానీని 
పెరియాళ్వారు పెరుమాళ్లకు సమర్పించేవాడు. 


తిరుమాలను తన కూతురు కురులలో పెట్టుకోవడం ఒకనాడు తండ్రి కళ్ళపడింది. 
అది అపచారం అని ఆయన భావించాడు. ఎన్నాళ్లనుంచో ఇటువంటి కాని వని 
జరుగుతున్నందుకు ఆయన బాధపడ్డాడు. వేరే పువ్వులు సేకరించి ఇంకోదండ కట్టి 
స్వామివారికి సీవ చేశాడు. ఆ రాత్రి పెరియాళ్వారుకు కల వచ్చింది. అమ్ము 


కృష్టదేవరాయలు 55 


ముడిచియిచ్చిన మాలలే అధికంగా పరిమళిస్తున్నాయని, అవే తనకు ప్రీతికరమని 
భగవంతుడు చెప్పాడట, పెరియాళ్వారు కళ్లు తెరిచాడు, 'ఎన్ర్నై ఆండాళ్‌, ఎన్నై ఆండాళ్‌ 
అని కూతురును ప్రశంసించాడు. నొటీనుంచీ ఆమెకు: ఆండాళ్‌ అనే పేరు స్థిరపడిపోయింది. 
“ఎన్నై ఆండాళ్‌ అంటే ' నన్నేలిన తల్లి' అని అర్థం. 


ముడిచియిచ్చిన ముగుద కాబట్టి అండాళ్లమ్మకు 'చూడికుడుత్త నాచ్చియార్‌ అనే 
మరోపేరు ప్రసిద్ధమైంది. ఆమె భక్తి ప్రగాఢమైనది. దేవుణ్ణే తప్ప వేరొకరిని పెళ్తాడనని 
ప్రతిజ్ఞ వ. తన కోరిక తీరడానికి, మోర్లకీరమాసంలో నోము నోచింది. 
శ్రీవిల్లిపుత్తూరునే గోకులంగా, ఆడపిల్లలను దోీపరాంతతుకో ఆమె రోజుకో పాశురం 
చొప్పున గానం చేస్తూ నోము నోచింది. ఆమె ఆనాడు పాడిన పాటలే తిరుప్పావై అనే 
సంకలనం అయాయి, ధనుర్మాసంలో నేడీ పాశురాలు'పాడనిదే శ్రీవైష్టవులకు తెల్లవారదు. 
ఆండాళ్లమ్మ పొడిన పాటలు ఎంత ప్రసిద్ధమైనాయంటే ధనుర్మాసాన్ని వైష్ణవులు తిథులకో 
లెక్కించడం మానేశారు. ఉదయం పాడే తొలిమాటలతో ఆ రోజును వ్యవహరిస్తారు. 


చూడికుడుత్తమ్మ నోములు పండి శ్రీరంగనాథుణ్ణే పెళ్లి చేసుకుంది. ఆమె గానం 
చేసిన యితర గీతాలు 'నాచ్చియార్‌ తిరుమొళి అనే పేర వైష్ణవులకు పారాయణ గ్రంథాలు 
అయాయి. పెరియాళ్వారు గానం చేసినవి దివ్య ప్రబంధంలో చేరాయి. ఈయన 
మధురలోనున్న పాండ్యరాజు సభలో వాదం చేసి శీవైష్టవాన్ని స్థాపించాడు. రాజు 
[బ్రహ్మరథం పట్టించి ఈయనను శ్రీవిల్లిపుత్తూరు పంపించాడు. ఆయనకు భగవంతుడు 
సాక్షాత్కరించాడు. ఇప్పుడాయన చెప్పిన గీతాలు స అందులో మొదటిది 
ఇది. 3 


పల్లాండుపల్లాండుపల్లాయిరత్తాండు- పలకోడి నూరాయిరం 
మల్లాండ తిండోళ్‌ మణివణ్లా! : ఉన శవ్వడీ శిష్టా తిరుక్కాపు! 


దీని అర్థం బోధపడకపోయినా తెలుగువాళ్లు పలుసార్లు ఈ గీతాన్ని వైష్ణవుల నోట 
“వరా wa 


పలుయేండ్లు పలుయేండ్లు పలువేనవే లేండ్లు- పలుకోటి నూరేండ్లకున్‌ 
అరిమల్లురను గెల్చు మణివర్ణ నీ- అరుణచరణాల సిరికి తిరురక్ష 


.అని పైదానికి అర్థం. విష్ణుచిత్తులవారూ, ఆండాళ్ళమ్మా తమిళంలో గొప్ప కవిత్వం చెప్పిన 
వ్యక్తులు. పన్నెండుమంది ఆళ్వారులలో ప్రముఖస్త్థానం ఉన్నవాళ్లు, వీరి చరిత్రను 
కావ్యంగా వ్రాయమని దేవుడే తనకు ఆదేశించాడని కృష్ణరాయలవారు భావించి 
ఏడు ఆశ్వాసాలలో 878 గద్యపద్యాలతో ఈ కావ్యాన్ని వ్రాశారు. అయితే ఇందులో 
“అన్నంకన్నా ఆధరువులే ఎక్కువ అన్నట్టు కథకన్నా వర్షనలే అధికం. ప్రథమాశ్వాసంలో 
89 గద్యపద్యాలున్నాయి. వీటిలో 49 పద్యాలు మంగళాచరణం నుంచి షష్ట్యంతాలదాకా 
' ఉన్న అవతారిక ఆక్రమించింది. 50వ గద్యతో కథ ప్రారంభించి 51 నుంచి 76 దాకా 26 
పద్యాలలో శ్రీవిల్లిపుతూరు పురవర్ణన. ఇందులో వరిగింజతో తాంబూలరక్తిమను 
"తోముకొనే వార కాంతలు మొదలైన వారి ప్రసక్తి ఉంది. 77వ పద్యంలో విష్ణుచిత్తులవారు 


56 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రంగంలో అడుగుపెడతారు. 78 నుంచి 85 దాకా 8 గద్యపద్యాలలో ఆయన 
భార్యాసమేతంగా ఎలా అతిథిసత్కారాలు చేస్తారో చెప్పడం; 86నుంచి 89 దాకా మూడు 
ఆశ్వాసాంతపద్యాలు ఉన్నాయి. ఎనిమిది గద్యపద్యాలలో రాయలవారు చేసిన 
విష్ణుచిత్తుని గృహవర్ణన ఆనాటి వైష్ణవ సంసారిని కళ్ళముందు సజీవంగా చిత్రిస్తుంది. 

గగనము నీటిబుగ్గ కెనగా జడిపట్టిన నాళ్లు భార్యక 

న్పొగ సారకుండ నారికెడపుంబొరియ ల్లవులించి వండ స 

య్యగపల ముంచిపెట్టు గలమాన్నము నొల్చిన ప్రప్పు నాలుగే | 

న్పొగిపినకూరలు న్వడియము ల్వరుగు ల్పెరుగు న్లృతప్లుతిన్‌ (ఆముక్త.1-80) 
ముసురుపట్టిన రోజులలో పొయ్యిమండక, వండే ఇల్లాళ్ళ కంట్లో పొగ పడుతుంది. తన 
భార్యామణికి ఈ బాధ లేకుండా ఎండు కొబ్బరిబోండాలను జాగ్రత్త చేశాడు. వరి 
అన్నం, ఛాయపప్పు, నాలుగైదు సాతాళించిన కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు, 
నెయ్యి ఆ కొబ్బరిచిప్పలతో తోడి వడ్డించడానికి వీలైనంత సమృద్ధిగా అవలీలగా వండి 
పెడుతుందట. వానకాలంలో వంట వండడానికి ఇల్లాళ్ళు ఎంత శ్రమ పడతారో 
మరోఘట్టంలో రాయలిలా వర్ణించాడు: 


ఇల్లిల్లు దిరుగ నొక్కిం తబ్బు శిఖి యబ్బె నేనింటిలో బూరి యిడి విసరక 

రాజదు రాజిన రవులు కొల్పాసలెగాని కల్గదు గూడు దాన గలిగె 

నేని కూరగుట మందైన బెన్సొగ సుఖ భుక్తి సీకూర దాభక్తి కిడిన 

బ్రాగ్బోక్టల కతీరుబహుజనాన్నముదీర నారుల కొదవు పునఃప్రయత్న 
మాజ్యవటముఖ్యలయ మెన్న రాలయాంగ 

దారులయమెన్నరంతిక కారజనిక 

పచననాంధోగృహిణి రామి బడక మరుడు 

వెడవెడసి యార్వనొ గిలిరజ్జడిని గృహులు (ఆముక్త. 4-127) 


ఇల్లిల్లూ తిరిగితే ఏదో కొద్దిగా నిప్పు దొరకుతుందట. దొరికినా, ఇంటో 
ఎండుగడ్డి పెట్టకపోతే అది రాజుకోదట. రాజుకొన్నా ఇంటివాసాలు పొయ్యిలో 
పెడితీగాని ఆ నిప్పు రగుల్కౌనదు. రగుల్కొన్నా అన్నం ఉడకదు. ఒకవేళ ఉడికినా 
ఇల్లంతా ఆవరించిన పొగతో సుఖంగా భోజనం చేయడం పడదు. ఇంతకూ వేళగాని వేళ 
ఎవరైనా వస్తారని ఎందరి కోసమో వండి వార్చిన అన్నం కొలిబంతివాళ్ళకే సరిపోతుంది. 
ఆడంగులు మళ్ళీ వంట ప్రయత్నం చేసుకోవాలి. నేయిపోసి తడిపిన గుడ్డలు పొయ్యిలో 
పెట్టడానికైనా ఆ సమయంలో వెనుకాడరు. ఇంట్లో ఉన్న కొయ్యసామాను పొయ్యిలో 
పడెయ్యడానికి సంకోచించరు, తరువాత అంట్లూ ఎంగిళ్లూ ఎత్తుకోవాలి. ఎంత రాత్రి 
అయినా పని తమలదు. తొందరగా మగువ తన కేళికామందిరానికి రానందుకు 
ఇంటాయన తహతహలాడుతాడు. కామయ్య కచ్చలో కందులు వేయిస్తాడు. వర్షకాలంలో 
గృహస్థుల యిక్కట్లు రాయలవారు ఎప్పుడు చూశారో తూచాతప్ప కుండా చిత్రించారు. 


సాధారణ గృహస్థులవంటివాడు కాడు కనుక విష్ణుచిత్తులవారు తన భార్య కీబెడద 
తప్పించే ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి కూడా ఆ యింట్లో వడ్డనలు జరుగుతూనే ఉంటాయి. 


కృష్ణదేవరాయలు 57 


ద్రావిడ వేదాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. విష్ణుచిత్తులవారీవిధంగా భాగవతులను 
సేవిస్తూ ఉంటారని చెప్పి రాయలవారు రెండో ఆక్వాసంలోకి వెళ్లారు. 


ద్వితీయాశ్వాసంలో కథ ఎత్తుగడకు, మొదటిదానికీ ఏవిధమైన సంబంధం లేదు. 
దక్షిణ మధురను వర్ణించడం మొదలుపెట్టారు. 31 పద్యాలలో ఆ పురవర్ణన జరిగాక ఆ 
రాజ్యాధిపతి మత్స ్యధ్వజుణ్ణి 6 పద్యాలలో వర్ణించారు. ఆ రాజునలా ఉండమని, 
తీరుబాటుగా 26 పద్యాలలో వేసవికాలాన్ని వర్ణించారు (2-45 నుంచి 2-70 దాకా). 
అటువంటి వేసవిలో ఒక పరదేశి విప్రుడు ఒక అరుగుమీద పడుకున్నాడు అప్పుడు. 
మొదట వర్జించిన రాజుగారు మత్స్యధ్వజుడు భోగంవాళ్ల ఇంటికి బయలుడేరాడని 
చెప్పారు. వెలయాలి ఇంటికి వెళ్లడానికి ఎంత హుందాతనమో చూడండి. 


పన్నీటితో గదంబము జేసి పూసిన మృగనాభివస రాచనగరు దెలుప 

బాటలానిలము లార్పగ దపారపుజుంగు లలరు దానికి మూగు నళులజోప 

గర్జడోలామౌక్తికచ్భాయ లెగబ్రాకు నురుహారరుచుల ద్రస్తరికి దన్న 

శశికాంతి చెంగావి దసిలి మించిన కిలి స్వర్హత్సరువు వాడి వాలు మరయ 

మెలత యడపము దేజర న్మేరువనగ 

దలవరులు గొందరొలసి ముందర జనంగ 

నర్ణి రథ్యాంతరాంతఃపురాంతరమున 

భోగినీసంగతికి రాజు వోపుచుండి : (ఆముక్త 2-75) 

రాచనగరులో ఉండేవారే పన్నీటితో కలిపిన కస్తూరి.పూసుకొనేవారు కాబోలు, 
సువాసనతోటీ హోదాను ఆ రోజులలో పోల్బుకొనేవారు. సిగపూవుల పరిమళానికి 
మూగుతున్న తుమ్మెదలలాగ టోపీకుచ్చులు పాటలానిలంవల్ల ఊగుతున్నాయట. 
హారాల కాంతులు ఎగబాకుతూ ఉంటే వాటిని చెవులనున్న ముత్యాల వెల్లులు కిందకు 
తోస్తున్నాయట. ఉదయచంద్రుని కాంతిలాంటి చెంగావి పంచె అంచుని పట్టుకున్న 
. చేతిలో బంగారుపిడిగల కత్తి మెరుస్తూంటే పరిచారిక పాన్‌దాన్‌ పట్టుకొని రాగా కొందరు 
_తలారులు ముందు దారితీయగా భోగకాంత ఇంటికి రాజుగారు దయచేస్తున్నారు. 


ఆ సమయంలో అరుగుమీద పడుకొన్న పరదేశి విప్రుడు ఒక శోకం చదివాడు, 
వర్షాకాలం నాల్గు నెలల కోసం మిగతా ఎనిమిది నెలలు పాటుపడి సామానులు జాగ్రత్త 
చేసుకొన్నట్టు రాత్రి కావలసిన దానికి పగలు, ముసలితనంలో కావలసినదానికి 
యౌవనంలోనూ, పరలోకంలో కావలసినదానికి ఇహలోకంలోనూ జాగ్రత్త 
చేసుకోవాలని ఆ శోకం చెప్తుంది. దీనిని వినగానే రాజుగారికి వైరాగ్యం వచ్చింది. తనకు 
ముక్తిమార్గం ఎవరు బోధిస్తారో వారికింత ధనమిస్తానని చెప్పి అది కోటలో 
వేళ్తాడకట్టారు. రెండవ ఆశ్వాసంలో కిరివ పద్యందాకా ఈ కథ చెప్పి దీనికీ, మొదటి 
లశ్వాసంలో దానికీ రాయలవారిప్పుడు ముడివేశారు. ఈ రాజుకు ఉపదేశం చేయమని 
విష్ణుచిత్తులవారిని భగవంతుడే పంపిస్తాడు. దీనితో రెండో అశ్వాసం ముగుస్తుంది, 

మూడవ ఆశ్వాసంలో విష్ణుచిత్తుడు రాజసభలో ప్రవేశించడం, ౩ పద్యాలలో 
పరమతాలను ఖండించడం, 5 పద్యాలలో స్వమతాన్ని స్థాపించడం జరుగుతుంది. 


58 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తరువాత రాజుగారికాయన ఒక పురాణగాథ విన్పిస్తాడు. ఖాండిక్య కిళధ్వజులనే 
అన్నదమ్ములు భౌతిక రాజ్యం కోసం యుద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానం కోసం 
కలుసుకొంటారు. ఇది 86 గద్యపద్యాలలో రాయలవారు చాలా చక్కగా కథనం చేశారు. 
గెలిచిన ప్రభువుగాని, ఓడిపోయిన రాజుగాని ఎలా ధర్మబద్దులై ఉండాలో వివరించారు. 
ఈ ఆశ్వాసంలోని 93 పద్యాలలో మొదటి 13 పద్యాలూ, చివరి 4 పద్యాలూ తీసిస్తి 
ఇదొక స్వతంత్ర ఉపాఖ్యానంగా నిలబడుతుంది. 

నాల్గవ ఆశ్వాసం ఈ కావ్యంలో చాలా పెద్దది. ఇందులో 289 గద్యపద్యా 
లున్నాయి. మత్స్యధ్వజుని సభలో గెలిచిన విష్ణుచిత్తులవారు శ్రీవిల్లిపుత్తూరుకు 
బయలుదేరడం, భగవంతుడు సాక్షాత్కరించడం, భక్తుడు పరవసించి దశావతారాలను 
కీర్తించడం, తరువాత మేళతాళాలతో స్వగ్రామంలోకి ప్రవేశించడం ఒక భాగం. ఇందులో 
37 గద్యపద్యాలున్నాయి. ఇందులో 15 పద్యాలు ధశావత్తార ప్రశంస. తొలిరాయల 
యుగంనుంచీ ప్రబంధ శాఖలో ఇదొక రెమ్మగా సాగింది. శ్రీనాథుడు మొదట శృంగార 
నైషధంలో దశావతారాల ప్రస్తుతి మొదలుపెట్టాడు. నలుడు మాధ్యాహ్నికపూ జలో 
దశావతారాలను స్తోత్రం చేసినట్టు. శ్రీనాథుడు 29 పద్యాలు వ్రాశాడు (8-120 నుంచి 148 
దాక. తాళ్లపాక అన్నమాచార్యులవారు ఎన్నో సంకీర్షనలలో దశావతారాలను 
పేర్కొన్నారు. ఈ స్తుతులు ముక్కుతిమ్మనగారి హృదయానికి బాగా హత్తుకున్నాయి. 
పారిజాతాపహరణంలో పది పద్యాలలో అవతారాలను వర్ణించారు (3:28-38 దాక). 
రాయలవారు కూడ ఇక్కడ అనుసరించారు. ఇది చూసి అల్లసాని పెద్దనగారు, తెనాలి 
రామకృష్ణుడు, ఆ తరువాత చాలామంది అనంతర కవులు అవతారాల ప్రశంస చేశారు. 

నాలుగో ఆశ్వాసంలో విష్ణుచిత్తులవారి కథ 37 గద్య పద్యాలే ఉన్నా ఒక 
సుదీర్ణమైన వచనంలో విష్ణుచిత్తులవారి ఊరేగింపును రాయలవారు వర్ణించారు. అది ఏ 
అల్లసానిపెద్దనగారి ఊరేగింపునో స్ఫురణకు తెస్తుంది. మేళతాళాలు, సానికూతుళ్లు, 
రాజకుమారులు, వారి సరసాలు, సల్లాపాలు, కేరింతలు, నవ్వులు, బుక్కదాసరులు, 
అగసాలెలు,  తొడతొక్కిడి, రద్దీ కోలాహలం మొదలైనవి లోకాతీత ప్రజ్ఞతో 
రాయలవారు వర్ణించారు. తరువాత 247 గద్యపద్యాలలో యామునాచార్యులవారి కథను 
రాయలవారు చెప్పారు. నిజానికీ కథనం 139 గద్యపద్యాలే అని చెప్పవచ్చు. ఏమంటే, 
మధ్య 108 పద్యాలలో రాయలవారు బుతువర్ణనం చేశారు. దానికీ, కథకూ సంబంధం 
లేదు. యామునాచార్యులవారి చరిత్రం అనుకున్న 139 పద్యాలలో ఆయన చెప్పిన 
రాజనీతి 82 పద్యాలు, వీటిని కూడా తొలగిస్తే కథాభాగం 57 పద్యాలు మాత్రమే. ఈ కథ 
చిన్నదిగా కన్పించినా ఎన్నతగ్గదే. 

పాండ్యరాజు పరమ వుడు, అతని భార్యకు విష్ణుభక్తి, రాజుగారికి “వెర్టొవం' 
ముదిరింది. రాణిగారిలో విష్ణుభక్తి హెచ్చింది, ఆమె దినచర్యను రాయలిలా వర్ణించారు. 

ఏంగడంబైనట్టి ముంగిట నెలకొన్న బృందావనికి యుగ్గబెట్టుదాన 

దశమినా డేకభుక్టము జేసి యవలినాడోర్చి జాగరముతో నుండు నిట్రు 

బారసి పోనీదు పైనిద్రబారుటక్కలువాడు మత్సుణ్యకథల ద్రోయు 

నేమంపుమూనాళ్లు కామింప దధినాథుమరునాడు కన్నును మనసు దనియ 


కృష్ణదేవరాయలు | . 59 


నారజపువన్నై బతసెజ్జ కరుగుగూర్ణ్మి - 
నరుగుచో నాభిదుడిచి కప్పురపునాభి : 

బెట్టునిట్టులు మద్బక్తి పుట్టియును ని. 

పేశునెడ భక్తిచెడదు మదిష్టమగుటిక్‌ (ఆముక్త 4-50) 


ఈ పద్యంలో ఒకటి గుర్దీంచాలి, భర్త శైవాన్ని స్వీకరింపకపోతీ అటువంటివాణ్ణీ 
విడిచిపెట్టడం అవసరం అని వీర్ణావం ప్రబోధించింది. పండితయ్య ఇది: కచ్చితంగా 
ఆదేశించాడు (శివతత్వసారం, 231-233), ఇక్కడ రాయలవారు మాత్రం భార్యాభర్తలకు 
విడాకులు ఇప్పీంచలేదు. పతిభక్తి విష్ణుమూర్తి ఇష్టంగనుక ఆమె నిజేశునియెడ భక్తి చెడదట. 
ఈ పాండ్యరాజును వైష్ణవ మతంవైపు తిప్పడానికి ఏష్టుమూర్తి యామునాచార్యులను 
నిర్ణయించారు, వైష్ణవ వటువు రాణిని కలుసుకొని “వాదం పెడితే నేను పరమతాలను 
ఖండించి విష్ణుతత్వమే పరమతత్తమని నిరూపిస్తాను, అయితే ఈ సంగతి రాజుగారికి 
ఎవరు చెప్తారు? ఆయన విష్ణుభక్తి విముఖుడుకావున వైష్ణవుల మనవి విన్నవించడానికీ 
అంతా భయపడుతారు. నువ్వు విష్ణుభక్తి పరాయణురాలవు. నీభర్హ నీకు విధేయుడు, 
ఆయనకు చెప్పి వాదం పెట్టించు” అని యామునాచార్యుడు కోరాడు, ఆమె భర్తకు 
విన్నవించింది, వాదం పెట్టించింది. 


యామునాచార్యుడు సభలో ప్రవేశించాడు. రాజుగారికి నవ్వు వచ్చింది, 
వైష్టవవటుని ఆకారం స్వం. రాజుగారిలా అన్నారు. 


సంగతియెయోయిసుమంతటింగణావు- తత్త్వనిర్హ్ణయవాదంబు తరమె నీకు , 
నోడితేనియుబట్టి మొరో యనంగ- లింగమునుగట్టకుడుగ మెరింగినొడువు 
(ఆముక్త, 4-60) 


వాదంలో ఓడితే ' నీకు లింగకాయ కట్టించకమాననని రాజు బెదిరించాడు. 
యామునాచార్యుడు భయపడలేదు. ఇలా చెప్పాడు. 

పంతమైనను గానిమ్ము పార్టివేంద్రా యుక్తులను నిగ్రహస్థాన మొదవెనేని 

యమ్మదెచ్చిన విద్వాంసుడనగ వలవ - దెట్లు గావింపవలయు నట్లట్లచేయు 

(ఆముక్త. 4-69) 

అమ్మ తెచ్చిన విద్వాంసుడని కనికరించనక్కర లేదు, నేను ఓడికే నీయిష్టం 
వచ్చినట్టు చేయవచ్చు అన్నాడు. 

ఆ రోజులలో రాజసభలలో అమ్మతెచ్చిన విద్వాంసులని ఉండేవారు కాబోలు, 
ముక్కుతిమ్మనగారు రాయలవారి కొలువులో 'అమ్మతెచ్చిన విద్వాంసుల అన్న ప్రతీతి 
ఉంది. తిమ్మనగారు తిరుమలదేవి తెచ్చిన కవీశ్చరులనడంకన్న చిన్నాదేవి మెచ్చిన 


25. ఈ పద్యంలో 'బారసి? అనే ప్రయోగం ఉంది. దానికి “ద్వాదశి అని అర్థం. ఈ మాటను 
దోనయామాత్యుడు, 'భఖైరవకని' కూడా వాడారు. సస్యానందం ముద్రాపకులు 'సీరకి అని అచ్చు 
వేశారు. సరైన రూపం “బారసీ' అని స-వర్గంలోని వర్గతృతీయంలోనే సాధురూపం ఉన్నదని 
ఉపక 


60 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


సాహిత్య బంధువు అనడానికే ఆస్కారాలు కనబడుతున్నాయి. 'అమ్మతెచ్చిన' విద్వాంసు' 
డనే మాట వాడుతున్నప్పుడు రాయలవారి మస్తిష్కంలో ఏ జ్ఞాపకాలు మెరికాయో మనం 
చెప్పలేం. యామునాచార్యులవారు మాత్రం ఎవరో సమకాలిక వ్యక్తులను గుర్తుచేసి 
ఉంటారు. 


యామునాచార్యులవారు పరమతాలను ఖండించి స్వమతాన్ని వైదుష్యంతోనే 
స్థాపించినట్లు రాయలవారు వ్రాశారు. . అయితే 'గురుపరంపరాప్రభావం' అనే వైష్ణవ 
గ్రంథంలో యామునాచార్యులు జయించిన పద్ధతి ఇంకొక రకంగా ఉంది. ప్రతి పక్షి 
యామునాచార్యుని చూసీ “నీవు విద్వాంసుడవైనా, బాలుడవు, నాతో వాదించలేవు. 
అందుచేత నువ్వు మూడు లౌకిక వాక్యాలు చెప్పు. నేను వాటిని ఖండిస్తాను' అన్నాడట. 
“అలాగే కానీయండి” అని ఇసుమంత టింగణాలాంటి యామునాచార్యుడు చెప్పిన 
వాక్యాలు చాలా చిన్నవి. “నీతల్లి గొడ్రాలు కాదు ఈ రాజు సార్వభౌముడు. రాజమహిషి 
పతివ్రత' అని మూడు ప్రకటనలు చేసి ఖండించమన్నాడు. ప్రతిపక్షి నోరు మూసుకుని 
పరాజయం ఒప్పుకొన్నాడు.?* 


రాయలవారు ఈవిధంగా మాటకారితనంతో కాక ఆధ్యాత్మిక వాదంతోనే 
యామున విజయం కథనం చేశారు. వారికి విశిష్టాదై వ్రతం క్షుణ్ణంగా తెలుసు. అందుచేత ఆ 
మతంలో తమకు నచ్చిన విషయాలను, అవకాశం కలిగినప్పుడల్లా గ్రంథస్థం చేశారు. 
యామునాచార్య చరిత్రను పనికట్టుకొని విష్ణుచిత్తుని కథకు ముడిపెట్టారు. వాస్తవానికి 
పెరియాళ్వారుకు యామునాచార్యులు చాలా ఆర్వాచీనులు, అయినా రాయలవారు 
స్వతంత్రించి ప్రాచీనుణ్ణీ చేశారు. దేవుని నోటంట ఈ కథను సవిస్తరంగా చెప్పించారు. 
ఆముక్తమాల్యదలో నాల్లవాశ్వాసం చివరిదాకా ఇదే కథ. 


అయిదవ ఆశ్వాసంలో అసలు కథ మొదలవుతుంది. తులసికోటలో గోదాదేవి 
దొరకడం నాల్లు పద్యాలలో చెప్పేసి ఆమె యౌవనం ముచ్చటించారు. 30 పద్యాలలో 
నఖశిఖపర్యంతం వర్ణించారు. ఆమె చెలికత్తిలను గురించి రెండు పద్యాలలో చెప్పి, ఆమె 
అముక్తమాల్యద కావడం రెండు పద్యాలలో చెప్పారు. ఒకటి సీసపద్యం. విష్ణుచిత్తులవారు 
ధనవంతులైనా నిగర్చంతో మాలలు కడుతూ ఉంటారు. కుమార్తె తండ్రి 
గట్టెడుకమ్మ చెంగలువవిరుల 
తోమాలెలలకలు దువ్వి కంతునకునా గ్రనిబద్ధఖేటకం బనగ నీల 
నందు వృషకకుడ్రేఖనెడమ కొక్కింత యొరగ-నిడిన ధమ్మిల్లవలయంబు నడుగ 
గొంతసి పర్థి గీలించి కూపవారి-నీడ వీక్షించి కమ్మరి గూడ నునుచు. 
(ఆముక్త. 5-381) 
గోదాదేవి కొప్పు నెమలి ఈకలతో చేసిన మన్మథుని డాలులాగా ఉన్నదట. అది 
నల్ల ఆంబోతు మూపురంతీరున ఉన్నదట. దానిక్రింద కొంచెంసేపు ఆ మాల పెట్టుకొని 


26. ఆముక్తమాల్యద, వావిళ్ళప్రతి, ఉపోద్దాతం - మేడేపల్లి వెంఠటరమణాచార్యులవారు, పుట 9. 


కృష్ణదేవరాయలు 61 


నూతిలో నీడ చూసుకొని మళ్లీ ఆ మాల పూలబుట్టలో పెట్టిసీదట. దీని తరువాత 
పద్యంలో చూడికుడుత్తమ్మను మరోలా వర్ణించారు. 


ఆ నవలా యలంతివసుపాడి దుకూలము దాల్చి గుబ్బచన్‌ 

గోనల దావు లుప్పతిల గుంకుమతీటల నిగ్గుదేర గ 

ప్రాసన నాభీ దీర్చి పితృ బద్ధలతాంతము లర్థి గొప్పునం 

బూని యొకింత సే పునిచి పుచ్చి చెలింగని వెచ్చ నూర్చుచున్‌ (ఆముక్త. 5-39) 


రెండు పద్యాలలో ముడిచి ఇచ్చిన ముగుదను వర్ణించిన తరువాత అమె విరహాన్ని 
సుదీర్హంగా చెప్పారు, ఆమె కొంటెగా వివిధ ఆవతారాలలో ఆదివిష్ణువును 
ఎత్తిపొడుస్తుంది. చెలికత్తిలామెకు చిలిపిగానే జవాబు చెప్తారు. గోదాదేవి రాధాకృష్ణులను 
దెప్పుతుంది, అప్పుడామె పూర్వజన్మ కథను చెలికత్తిలామెకు చెప్తారు. ఆమె ఇతోధికంగా 
విరహంలో పడుతుంది. శైత్యోపచారాలు చేస్తారు. ఆమె వ్రతం మొదలైనవి $51 
గద్యపద్యాలలో వర్ణించారు. తరువాత 48 పద్యాలలో వసంత వర్ణన, మళ్ళీ గోదాదేవి 
మదనతాపం, అమె పరిస్థితిని తెలియని వెర్రిబాగుల విష్ణుచిత్తుడు “దేవా, నా కూతురేదో 
వింత తపస్సు చేస్తూంది. ఏకాదశినాడు జాగరం ఉంటాం. ఆమె రోజూ ఉంటూంది. 
వద్దంటే వినదు, మేం చెంబులతో స్వామివారి తీర్థం పుచ్చుకొంటే, ఒళ్లు తడుపుకొంటుంది. ' 
అన్నీ విరుద్ధమే. ఇదేం తపం? పిచ్చి కాబోలు” అని మొరపెట్టుకున్నాడు. ఆ ఛాందసానికి 
దేవుడు నవ్వుకొన్నాడట. అంతలో ఐదవాశ్వాసం ముగిసింది. 


ఆరో ఆశ్వాసంలో 'పేరుకొనగాని కులం'లో ఉన్న తన భక్తుని కథ దేవుడే 
చెప్పడం మొదలుపెడతాడు. పూర్వం వామనావతారంలో దేవుడు నివసించిన 
పుణ్యాశ్రమానికి మూడామడల దూరంలో ఒక మాలవాడ ఉంది. అందులో ఒక దాసరి 
ఉన్నాడు, అతడు రోజూ తెల్లవారుజామున ఈ మూడామడల దూరాన్నీ నడిచి 
ప్రభాతవేళ దేవాలయం వెలుపల మంగళకైశికి గీతాలు పాడుతాడు. గర్భగుడి కడిగిన నీళ్లు 
తూముగుండాపారి, రాతితొట్టె నిండి బయటకు పారితే ఆ నీళ్ళను తీసి ఏ శూద్రుడైనా యిస్తే 
.మహాప్రసాదమని పుచ్చుకొని మాలదాసరి మహదానందం పొందేవాడు, ఒకనాడు 
అద్దమరేతిరిని ఇంట్లో పిల్లి జొరబడితే భయపడి కోళ్లు కూశాయి. అది తొలికోడికూత 
అని భ్రమసి మాలదాసరి. లేచి మంగళకైశికీ గానానికి బయలుదేరాడు, చీకటో దారితప్పి 
ఒక బ్రహ్మరాక్షసి పాలబడాడు. ఆకలితో ఆవురావురుమంటున్న రాక్షసుడు దాసరిని 
తినదలచాడు: “సరే నేను గుడిముందు గానం చేసివచ్చాక తిను” అన్నాడు దాసరి 
రాక్షసుడు ఒప్పుకోలేదు, తత్త్వబోధ చేసి, ఒట్లు పెట్టుకొని చివరకు ఒప్పించి, గుడివద్ద 
పాడి, అన్నమాట నెరవేర్చు కొందుకు తిరిగివచ్చాడు దాసరి. 


అతడు వస్తాడని రాక్షసుడు భావించలేదు, వచ్చాక అతణ్ణి తినదలుచుకోలేదు, 
మంగళకైశికీ గానఫలం తనకు ధారపోసి తన్న కీ రాక్షసత్వం తొలగించమన్నాడు. దాసరి 
అంగీకరించలేదు. బ్రహ్మరాక్షసి _వైష్టవ మతోద్దారకులైన రామానుజులు, 
మనవాళమహాముని, శఠగోపసూరి, వేదాంతదేశికుల వైనాలు చెప్పాడు. ప్రపన్నుడైన 


62 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తనను విపన్నుడిగా చేయవద్దంటాడు, "దాసరి అంగీకరిస్తాడు. రాక్షసుడు తన కథ 
చెప్తానంటాడు. ఇంతతో 69 గద్య పదాలను ఆరో కణం ముగుస్తుంది. 


ఏడో ఆశ్వాసం మొదటి 25 గద్యపద్యాలు బ్రహ్మ రాక్షసుని కథ. తరువాతి 50 
గద్యపద్యాలు చూడికుడుత్తమ్మ శ్రీరంగనాయకులను సేవించడం, అతనిలో ఐక్యం 
కావడం, దేవుడు మాయావధూటినామెస్థానంలో నిలపడం, కూతురు కనబడక 
విష్ణుచిత్తుడు విలపించడం, దేవుడు నవ్వుకొని సమాధానం చెప్పడం, పెళ్లిమాటలు, 
గోదాదేవికి రంగనాథునితో కళ్యాణం మొదలైనవి ఉన్నాయి. డీనికో కావ్యం 
ముగుస్తుంది. 


ఆముక్తమాల్యద తెలుగులో ఉన్న పంచకావ్యాలలో అత్యంత ప్రొఢమైనది. 
అప్పుడప్పుడు బ్రాసిపెట్టిన ఘట్టాలను చప్పుచప్పున జారుముడివేసి కలిపినట్లు 
కనబడుతుంది. ఏ ఘుట్టాని కా ఘట్టం చక్కగా ఉంటుంది. రాయలవారు పాత్రలను 
చిత్రించిన తీరు నిరుపమానం. ప్రతిపాత్రా సజీవంగా కనబడుతుంది. సన్నివేశాలన్నీ 
సహజంగా ఉంటాయి. ప్రకృతి పరిశీలన అద్భుతం.. రాయలవారి చేతికి ఎముక 
లేకపోవచ్చుగాని నోటికి అడ్డుపెట్టుకుంటారు. మాటలు వాడడంలో ఎక్కడలేని. 
పొదుపూ వుంటుంది. తమ కొలువులో ఉద్యోగం ఇచ్చేవాడిని నిశితంగా పరీక్షించి 
అర్హుడైతేనే నియమించే పద్ధతిలో వ్రాసే పద్యాలలో ప్రతి మాటను తూచివేస్తారు. 
వ్యర్థపదాలను పరిహరించడంతో అర్థం మరీ ఘనీభవించి బుర్ర వేడెక్కితీగాని భావం కరిగి 
రసనిష్పత్తి జరగదు, రాయలవారి అలంకారాలు నిజంగా చక్రవర్సి ధరించవలసిన 
భూషణాలలాగా బోలెడంత నగిషీతో ఉంటాయి. ఉత్రీక్షలు, ఉపమలు, రూపకాలు 
కోకొల్లలు. రాయలవారి స్వభావోక్తులు సైతం నేలమీద నడవవు. ఏనుగులెక్కినట్టు ఎత్తునే 
ఉంటాయి. రాయలవారి పద్యాలు కొన్ని సాతాళించిన ఇనుప గుగ్గిళ్ళు, మరికొన్ని బొంత 
అరటిపళ్ళు, ఎవరైనా ఒలిచి పెట్టి ముక్కలు చేసి వ్యాఖ్యారపు పంచదారలో ముంచి ఇస్తే 
వాటి రుచి తెలుస్తుంది. 


అముక్టమాల్యదకు _ వావిళ్లవారు వ్రాసిన రుచి వ్యాఖ్య, వేదం 
వెంకటరాయశాస్రిగారు వ్రాసిన సంజీవనీ వ్యాఖ్య ప్రసిద్ధాలు. వాపిళ్లవారిది విద్యార్థులకు, 
వేదంవారిది విద్వాంసులకు ఉపయోగిస్తాయని న చె చెపిన మాటలు 
అక్షరాలా నిజం. షః ఆముక్షమాల్యాద వజాలగని, సంజీఏనీహ్యిఖ్య సానపట్టె కార్గానా, ఈ 
_రెండు ముద్రిత వ్యాఖ్యలేకాక మూడు అముద్రితాలు కూడా ఉన్నాయి. 'గట్టుపల్లి 
శ్రీనివాసకవి (క్రీ.శ.1800) మహాటీక వ్రాశారు. తరువాత క్రీ.శ 1813 ప్రాంతాల 
. ఉప్పలపాటి జోగిజగన్నాధరాజుగారు “బుధమనస్తోషణి' అనే వ్యాఖ్య బ్రాశారు. 
క్రీ.శ. 1848కి పూర్ణమే గుడిపాటి వెంకటకవిగారు “తాత్పర్య బోధిని అనే వ్యాఖ్య 
వ్రాశారు. పాతవ్యాఖ్యాతల అభిప్రాయాలను అక్కడక్కడ పేర్కొంటూ వేదంవారు 
మహాభాష్యం వ్రాశారు. ఇందులోని లోపాలను సవరించడానికి తగిన సమీక్షను దీపాల 
27, ఆముక్తమాల్యద పర్యాలోకనం - వెల్దండ ప్రభాకరామాత్య ర్రచనకు ' ఆంధ్రసాహిత్య సౌరభభూమిక' 

కర్త : ఈయుణ్ణి వెంకట వీరరాఘవాచార్యులుగారు. 


కృష్ణదేవరాయలు 63 


పిచ్చయ్య శాస్త్రిగారు చేశారు. వెల్దండ ప్రభాకరరావుగారు ఆముక్తమాల్యదపై చేసిన 
సవిస్తర పర్యాలోకనానికి ఈయుణ్ణి వెంకటవీరరాఘవాచార్యులవారు  సుదీర్హమైన 
భూమిక వ్రాశారు. అందులో ఆముక్తమాల్యదకు సంబంధించిన అన్ని విషయాలను 
సమగ్రంగా తలియజేశారు. క్రీశ 1856-57 దాకా ఆముక్తమాల్యదపైగాని, 
రాయలవారిపైగాని, కృతికి కృతికర్ణకు సంబంధమున్న ఏ యితరవిషయాలపైగాని 
వెలువడిన గ్రంథాలు, వ్యాసాలు ఏమిటో వివరిస్తూ ఒక పట్టికను క్రోడీకరించారు. వారు 
లెక్కించినవి 105 ఉన్నాయి. 


ఇంతమంది ఇన్ని వ్యాసాలు, గంథాలు వ్రాసి రాయలవారి మహోన్నత కవితా 
వృక్షానికి నిచ్చెనలు వేశారు. ఈ నిచ్చెనల మీద అందరూ ఎక్కలేరు. రాయలవారి 
వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రత్యేకమైన దృక్పథాన్ని అర్థం చేసుకొనడానికి ఏళ్లూ పూళ్ళూ 
పడుతుంది. సామాన్య సాహితీప్రియులకు అంత తీరుబాటు ఉండదు. రాయలవారు నేటి 
ఆంగ్ల సాహిత్యంలో జేమ్సు జాయిస్‌ కోవలోనివారు, జాయిస్‌ వ్రాసిన యులిసిస్‌, 
ఫిన్నిగాన్స్‌ వేక్‌ అనే ఉద్రంథాలను కొమ్ములు తిరిగిన విద్వాంసులు సహితం చప్పున 
అర్థం చేసుకోలేరు. వాటిమీద వివరణలు, టీకలు, భాష్యాలూ బోలెడు వెలువడ్డాయి. 
జాయిస్‌ రచయితల రచయిత, రాయలవారాకోవలో తొలిపూస. 


అముక్సమాల్యదలోని పద్యాలను రచిస్తున్నపుడు రాయలవారి దృష్టిలో తమ 
అస్థానంలో ఉన్న విద్వాంసులే ఉన్నారేమో అనిపిస్తుంది. వారు జౌను అని 
మెచ్చుకొనడమే వారు ఆశించినట్టు భావించవచ్చు. ప్రభువు కనుక తామేది చెప్పినా తల 
ఊపుతారు. అది కాదు తనకు కావలసినది, నిజమైన మెప్పు కావాలి, అందుకే ప్రతి 
పద్యాన్నీ ఒక సాలిగ్రామం చేశారు, ప్రతి వర్ణనా ఒక తైలవర్ణ చిత్రంలాగా రచించారు. 
రాయలవారు ఇంత శ్రమతో ఈ గ్రంథాన్ని వ్రాస్తే కొందరు సాహిత్య నిష్టాతులే దానిని 
అల్లసాని పెద్దనగారు వ్రాశారనే వాదాన్ని లేవదీశారు. దానికి రకరకాల కారణాలను 
చూపించారు. పెద్దనగారు వ్రాసిన 20 పద్యాలు ఆముక్టమాల్యదలో కనబడతాయి. 
రాయలవారు తమ స్వప్నాన్ని విద్వజ్ఞనులకు విన్నవిస్తే వాళ్లు శుభఫలితాలు చెప్పి 
““అఖర్వమహిమాతి ధూర్వహుడగు తుర్వసువంశంబునం బుట్టినట్టి నీకిట్టి శోభన పరంపర 
లేమి అద్భుతములు? -అవధరింపు'' అని ఆ వంశాన్ని “ క్రర్ణించినట్టు రాయలవారు 
కృత్యాదీని చెప్పారు. పరుల వాక్యాలుగా ఆయన 28 పద్యాలు ఉదాహరించారు. వీటిలో 
17 పద్యాలు పెద్దనగారి మనుచరితలో కనబడతాయి. మిగతా పదకొండు పద్యాలను 
రాయలవారు పెద్దనగారి యితర గ్రంథాలనుండి తీసుకొన్నారో, లేక ఇతర అష్టదిగ్గజాల 
కావ్యాల నుడి ఉదయారుపాలో ప్రస్తుతం లభ్యమయ్యే ఆధారాలనుబట్టి “చెప్పలేం. 
ఇతరుల వాక్యాలు అని రాయలవారు స్పష్టంగా చెప్పి వాడుకున్న ఈ పద్యాలలో 17 
పెద్దనగారివే కాబట్టి ఆముక్తమాల్యదలో ఆయన చెయ్యి ఉందని ఎవరూ అనరు. 
ఆంధ్రవిష్ణువు తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన ఘట్టాన్ని వర్ణిస్తూ రాయలవారు వ్రాసిన 
“నీలమేఘముడాలు డీలు సేయగ 'జాలు” పద్యం మనుచరిత్రలో కనబడుతుంది. 
(ఆముక్తమాల్యద 1-12; మనుచరిత్ర 6-101) విష్ణుచిత్తుల వారికి శ్రీమహావిష్ణువు 


64 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సాక్షాత్కరించిన ఘట్టంలో రాయలవారు “జయజయదానవ దారణ కారణ' అనే 
కవిరాజవిరాజితం వ్రాశారు (ఆముక్త 4-16) ఇది మనుచరిత్రలో కనబడుతుంది (మను 
6-103). ఈ పోలికలేగాక ఇతర కారణాలతో పెద్దనగారే ఆముక్తమాల్యద వ్రాశారని 
కొందరు భావిస్తారు. ఆ కారణాలను పదిహీడింటిని వేదం వెంకటరాయశాస్త్రిగారు 
క్రోడికరించారు.?* ఆముక్తమాల్యదను రాయలవారు కాక పెద్దనగారు వ్రాశారని 
అభాండం వేసిన వాళ్లలో తొలివాడు తెనాలి రామకృష్ణుడట. ఇతడి క్రింది చాటువులో 
పెద్దన గారిని ఎత్తిపొడిచాడని లోకులు చెప్పుకొంటారు. 


ఎమితిని సెపితిని కపితము- బ్రమపడి వెరిపుచ్చకాయ వడిదిని సెపితో 
యు మెతక్కయతిని సెపికో- యమవసనిశి యనెడి మాట యలసని పెదనా! 


ఈ ఎత్తిపొడుపుకు కారణభూతమైన అమవసనిశి అనే మాట ఆముక్తమాల్యదలో ఉంది. 


ద్యుమణి కరాళి మొగ్గుళ్ల- యమవసనిశి గలయగూర్చి హదనౌటయు న 
య్యమృత పుబిందులె క్రమ్మర- నుమిసెడు నస గల యగరకలుడుగక రాలెన్‌ 
(ఆముక్త. 4-99) 


అయితే అమవననికి అన్నమాట వాడిన పెద్దనగారి పద్యం ఇంకొకటి వేదే ఉంది. 


కలనాటి ధనము లక్కర-గలనాటికి దాచగమలగర్చుని వశమా 
నెలనడిమినాటి వెన్నెల- యలవడునే గాదెబోయ యమవననిశికిన్‌?. 


ఈ పద్యం పెద్దనగారు ఏ సందర్భంలో చెప్పారో తెలియదు. ఇది మనుచరిత్రలో లేదు. 
మరే గ్రంథంలోనిదో చెప్పలేం. రామకృష్ణుడు నిజంగా పై వెక్కిరింపు చేశాడో లేదో 
నిర్ణయించలేం. అతడీ క్రింది విధంగా చెప్పాడంటారు. 


ప్రాఢదీర్ణ సమాసపదముల గూర్చి శ్రీనాథుండు కూలార్చె నైషధంబు 

దాని తల్లిగ నలసాని పెద్దన దెల్చై ముది మదితప్పి యాముక్షమాల్య 

నూహించి తెలియరాకుండ సూరవరాజు భ్రమగళా పూరోదయము రచించె 

నత్తోషశబ్దవా గాడంబరం బొప్ప పస ఘటించెను మూర్తి వసుచరిత్ర 

ఇట్టి కవులకు నేను నాకొట్టుకొఅకు- జెప్పినాడ మదీయనై చిత్రి మరయ 

బాండుగంగవిజయయమును బటిమ దనర- విష్ణువర్ధిష్టుడను రామకృష్ణుకవిని 

(ఆముక్తమాల్యద సంజీవిని పీఠిక, పుట 68) 

ఈ పద్యం పాండురంగ విజయంలో లేదు. ఇది ఎవరో వ్రాసి రామకృష్ణునకు 
అంటకట్టినది కావచ్చు. అందుచేత పెద్దనగారి సమకాలికుడే ఆముక్తం ఆయన రాసినట్టు 
చెప్పాడన్న సంగతి నిరాధారం. ఇకపోతీ ఈ అభాండానికి మూలకారకుడు, కాకునూరి 
అప్పకవి. అతడు ఆముక్తమాల్యదలో 13 పద్యాలు లక్ష్యాలుగా ఉదాహరించాడు. ఆంధ్ర 
కవితాపితామహుడు దాని రచయిత అని చెప్పాడట, అప్పకవి దృష్టిలో బ్రాహ్మణుడు 
గానివాడు కవి కాడు (అప్ప, 1-44). అప్పకవిని ప్రమాణంగా స్వీకరించిన అనంతర 


కవులు, వ్యాఖ్యాతలు పెదనగారే వ్రాశారన్న వాదాన్ని స్వీకరించారు. 


28. ఆముక్తమాల్యద సంజీవనీవ్యాఖ్య, పీఠిక, పుటలు 68 నుండి 71. 


కృష్ణదేవరాయలు 65 


ఒకరు వ్రాసిన పుస్తకానికి తన పేరు పెట్టుకోవలసిన ఆవసరం రాయలవారికి వేదు. 
పెద్దనగారు కొద్దిగా అక్కడక్కడ సలహాలిచ్చి ఉంటే ఉండవచ్చు, కాని రచన 
రాంపలహోరీదే అ చెప్పవచ్చు. పెద్దనగారూ, రాయలవారూ సరిసమానంగా పరిశీలించిన 
కొన్ని విషయాలను ఎలాగ గ్రంథస్థం చేసినదీ చూస్తే ఈ విషయం చెప్పవచ్చు, రాయల 
వారి కోటలో వేటపులులు ఉంటాయి, అవి గబ్బుకంపు కొడుతూ ఉంటాయి, తన 
ప్రభువులతోపాటు ఆస్థానకవి కూడ వాటిని చూశాడు. పెద్దనగారు హిమవత్పర్వత 
వర్ణనలో ఇలా వ్రాశారు: 


సెలవుల వనదంశములు మూగి నెరకెట్టగోల్పులుల్‌ పొదరిండ్ల గురకలిడగ 
(మనుచరిత్ర, 2-6) 


పౌదరిళ్లలోని పెద్దపులులు గురకలు పెడుతున్నాయి. వాటి పెదవుల సందునుంచి జొల్లు 
కారుతూంది. దానిపై అడవి ఈగలు ముసురుతున్నాయి అని పెద్దనగారు స్వాభావోక్తిలో 
చెప్పారు. రాయలవారు కూడా సమక్షికమైన గబ్బును వర్ణించారు, చూడండి. 


గబ్బు సమక్షికంబయి మొగం బడువ న్లరువర్ణము ల్పడన్‌ 

ద్రొబ్బుచు గార్మాగిళ్ల రొదతో బురణించెడు బొబ్బరింతగా 

డ్పువ్సీ విసంజ్ఞ గాక జవులూదిన వల్లపు డుర్మి గూలగా 

బెబ్బులి గొంతు క్రోల్లరచి పెల్లున మార్మెడ డ్రెళ్లదాటుచున్‌. (ఆముక్త ౩-20) 


కేతిధ్వజుడు యాగం చేస్తున్నాడు. అతని యజ్ఞదేనువుమీద పులి విరుచుకుపడింది. 
పెదవుల జొల్లు మీద ఈగలు ముసురుతున్నాయి. ఆ గబ్బును దోవు 

హించలేకపోయింది. రోత కలిగి ఊపిరి తిరగలేదు. ఆవుమీద పులి ఎలా పడిందో 
he ప్రత్యక్షంగా కనబడేటట్టు వ్రాశారు. ఒకే దృశ్యాన్ని పెద్దనగారూ, 
రాయలవారూ చూశారు. పెద్దనగారొక సీసపాదంలో వ్రాసిన దానిని రాయలవారు 
'గబ్బుసమక్షికంబయి' అని రెండు పదాలలో కుదించారు. ఇదే తీడా ఆముక్తమాల్యదలో 
సర్వత్రా కనపడుతుంది... పెద్దనగారే నిజంగా ఆముక్తం వ్రాసినట్టయితే కథ ఇంకా 
వదులుగా చెప్పగలరు. ఆముక్టంలో మహాపతిభ కనబడుతుందిగాని ప్రసన్నకథా 
కలితార్థయుక్తి గోచరించదు, ఇంతకూ రాయలవారు దేవునిచేత అబద్ధం 
ఆడించవలసినంత దిగజారారనుకోవడం ఆంధ్రసాహిత్యానికే అవమానం. 


రాయలవారి కలలో ఆంధ్రవిష్ణువు కనబడిన తేడీ ఏమిటా అని పరిశోధకులు 
బహువిధాల చర్చించారు. కుందూరి ఈశ్వరదత్తుగారు క్రీశ 1519 జనవరి 27 అని 
నిర్ణయించారు. ఓరుగంటి రామచంద్రయ్యగారు ఆ సంవత్సరమే నవంబరు ౩ అన్నారు, 
క్రీ.శ. 1518 ఆగస్టు 8 తారీఖునాటికి కళింగదిగ్విజయం పూర్తి అయింది. సింహాచలంలో 
రాయలవారు శాసనం వేయించారు. డేవునికి దానం ఇవ్వడానికి గజపతివద్ద గ్రామాలు 
పుచ్చుకున్నారు. ఆగస్టుకు పూర్వమే “కళింగదేశవిజిగీషు రాయలవారికి ఉండాలి, అప్పుడే 
దేవుడు కనిపించినట్టు రాయలవారు వ్రాశారు. కుందూరి వారి తారీఖు ఆమోద 
యోగ్యంగా ఉంది. 


66 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కళింగ విజయం పూర్తి అయ్యాక రాయలవారు సుఖంగా కాలుమీద కాలు 
వేసుకొని కూర్చోలేదు. అలా యుద్దాలు చేస్తూనే ఉన్నారు. క్రీ.శ 1520 నుండి 1523 
దాకా విజాపురం తురకలతోనే బోలెడు యుద్దాలు జరిగాయి. రాయచూరు దగ్గరలో 
ఉన్న కెంబావి, నైరామన గ్రామల 'వద్ద యుద్దాలు కళింగ విజయానికి ముండే - బహుశ 
జరిగాయి. ఆ తరువాత ఇస్మాయిల్‌ అదిల్‌ఖాన్‌ రాయచూరు స్వాధీనం చేసుకొన్నాడు. 
రాయలవారు స్వయంగా సేనలతో దుర్గాన్ని ముట్టడించాడు. అదిల్‌ ఖాన్‌ను ఓడించి అతని 
తుపాకులు, ఫిరంగులు, ఏనుగులు, గుళ్తాలు రాయలవారు స్వాధీనం చేసుకున్నారు. 
అదిల్‌ఖాన్‌ పారిపోయి ఇతర మహమ్మదీయ రాజ్యాలవారి సహాయం కోరాడు. వాళ్ళు 
రాయలవారికి లేఖలు వ్రాశారు, అదిల్‌ఖాన్‌ వద్దనుంచి తీసుకొన్నవి అతనికి తిరిగి 
ఇవ్వమని సూచించారు. లేకపోతే తాము ఉమ్మడిగా రాయలపై దండు వస్తామని 
బెదిరించారు. “మీరు రానక్కరలేదు. మీవద్దకు నేనే యుద్దానికి వస్తానని ర్లాయలవా్ర్లు 
జవాబు చెప్పారు. మూడిళ్ల తురకలూ నోరు మూసుకొన్నారు. sei 


న. 


తరువాత అదిల్‌ఖాన్‌ మళ్ళీ బేరాలు పెట్టాడు, తన సొత్తు తనకు ఇమ్మని 
ప్రాథేయపడ్డాడు, అదిల్‌ఖాన్‌ స్వయంగా వచ్చి తన పాదాక్రాంతుడై తన పాదాలను 
ముద్దుపెట్టుకొంటే ఆ ఆయుధ సంపదను తిరిగి ఇచ్చేస్తానని రాయలు చెప్పాడు, అదిల్‌ఖాన్‌ 
విజయనగరం దర్భారుకు రాలేదు, అతణ్ణి వెంటాడుతూ రాయలు కలుబరిదాకా వెళ్ళాడు. 
ఆ విజయయాత్ర అక్కడితో ఆగలేదు. ఆ 'పంచగౌడధాత్రీపదం' దాకా వెళ్ళినట్లు 
పెద్దనగారి సాక్ష క్షం ఉంది. 29 రాయలవారు కీ. శ. 1522లో వేయించిన జయశాసనం ఒకటి 
గయలో ఉంది. అప్పటికి రాయలవారి వయసు 48 సంవత్సరాలు. ; 


ఏభయ్యోపడిలో పడగానే రాయలవారి దృక్పథం మారినట్టుంది. రాజనీతీనీ 
ప్రదర్శించవలసిన సమయాల్లో అహంభావాన్నే ప్రకటింపసాగారు, మూడిళ్ళ తురకలతో 
ఇద్దరు ఏదో మొహమాటానికి అదిల్‌ఖాన్‌ తరపున ఉత్తరాలు వ్రాస్తే, వాటికి నొప్పించక 
తానొవ్వక సమాధానం చెప్పవలసిన రాయలవారు “మీరు రానక్కరలేదు. యుద్దానికి నేనే 
వస్తాను అని జవాబు చెప్పడంలో వాక్సారుష్యమే కనబడుతోంది. శత్రురాజుల దూతల 
దగ్గర కూడా పరుషాలు పలుకకూడదన్న రాయలవారు ఇలా ప్రవర్తించడం వింతే, 


క్రీ.శ. 1523 నుండి, అంటే రాయలవారి 49వ సంవత్సరం నుంచీ వారిమీద అప్పాజీ 
ప్రభావం తగ్గుముఖం పట్టింది. అప్పటి కాశిరః ప్రధాని ముసలివాడు అయ్యాడు, ఎంత 
లేదన్నా స హస్రమాసజీవి ఆ పండుముసలితనంలో అప్పాజీ గోవా పరిసరాలలో 
యుద్ధం చేశాడు. పోర్చుగీసువాళ్ళ _ చేతిలో ఓడిపోయాడు. ఈ పరాజయంతో 
ధాయలబారీకీ అప్పా జీమీద ఉండే గౌరవం తగ్గుముఖం పట్టినట్టుంది. పైగా క్రీశ 1524లో 
రాయలవారు తమ ఆరేళ్ళ కుమారునికి పట్లాభిషీ షేకం చేశారు. ఈ శుభకార్యం చేయాలన్న 
ఉద్దేశాన్ని బయటపెట్టినప్పుడు ఆదిలోనే అప్పాజీ కొంచెం అడ్డుచెప్పి ఉండవచ్చు. 


29. మనుచరిత్ర, 1-11 


కృష్ణదేవరాయలు 67 


“ఇప్పుడేమంత తొందర? చిరంజీవికి సంపూర్ణ పట్టాభిషేకం కాక యువరాజు పట్టం 
కట్టండీ' అని సలహా ఇవ్చాడానికి ఆస్కారం ఉంది. రాయలవారు లక్ష్ర్యపెట్టలేదు. 
తిరుమలదేవరాయలకు పట్టం కట్టారో లేదో, కొద్దికాలానికే ఆ బాలుడు మరణించాడు. 
కిట్లనివాళ్లు అప్పాజీ విషం పెట్టించాడన్న పుకారు లేవదీశారు, రాయలవారు నమ్మి, 
చేయగూడని ఆఘాయిత్యం చేశారు. 


అప్పాజీ కళ్లు తోడించినందుకు ఆ ప్రధాని కుమారులు తిరుగుబాట్లు లేవనెత్తారు. 
రాజ్యంలో అల్లకలోలాలు ప్రారంభం అయాయి. అంత్యకాలంలో అప్పా జీని రాయలు 
విడుదల చేయించారు కాబోలు. జ్ఞానోదయం అయి, తన తరువాత తన సవతితమ్ముడే 
వారసుడని సమర్శనికే రాజ్యమిచ్చారు. కుమారునికి పట్టం కట్టినది మొదలు 
మరణించేదాకా రాయలవారు అయిదేళ్ళు మానసిక వ్యథలకు లోనై ఉంటారు. అప్పాజీకి 
చేసిన ద్రోహానికి మళ్ళీ మళ్ళీ మనసులోనే విలపించి ఉంటారు. పల సామాన్యుడు 
కాడు. రాజకీయంగా ఎంత దురంధరుడో సంస్కారంలో అంత విద్వాంసుడు, 
-సకలాగమపారావారపారీణుడు. అగస్త్యుడు వ్రాసిన బాలభారతానికి మనోహరవ్యాఖ్య 
వ్రాసిన రాయలవారితో పాటు రాచకార్యాలలోనే కాక భువనవిజయంలో జరిగే 
సాహిత్య గోష్టులలో గూడా అప్పాజీ పాలొనేవారని ఊహించవచ్చు. 


రాయలవారు విద్యావినోదాలు జరిపే సభాభవనం పేరు 'భువన విజయం.' ఆయన 
నివసించే మందిరం పేరు 'మలయ కూటం.” భువన విజయంలో ఎనిమిది దిక్కులా 
ఎనిమిది సింహపీఠికలు వేసి వాటిపైన ఎనమండుగురు కవులను నిలిపి రాయలవారు 
విద్యావినోదాలు జరిపేవారు. ఈ ఎనమండుగురే అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధి చెందారు. 
సాహిత్యగోష్టిలో అష్టదిగ్గజాలు ఉండడం వైష్ణవ సంప్రదాయం. క్రీ.శ. 1370 నుంచి 
1443దాకా ఉన్న మనవాళ మహామునివద్ద అష్టదిగ్గజాలూ, నవరత్నాలూ ఉండేవారు..9 
రాయలవారీ సంప్రదాయాన్ని అనుసరించారు... భువనవిజయంలో _ ఆసీనులైన 
ఎనమండుగురు కవులు ఎవరో మనం నికరంగా చెప్పలేం. అందరూ ఆంధ్రకవులే 
అనుకోకూడదు. ఈ కవులు ఎవరై ఉంటారని వివిధ పరిశోధకులు చర్చించి తలోపట్టికా 
ఇచ్చారు. గురజాడ శ్రీరామమూర్తిగారి దగ్గరనుంచి నిడుదవోలు వెంకటరావుగారి ధాకా 
ఎవరెవరు ఏఏ పిర్లు చెప్పారో ఈయుణ్ణివారు వివరించారు. వారి ఉద్దేశంలో ఈ దిగ్గజాలు 
ఎవరై ఉంటారో సూచించారు. నిడుదవోలు వెంకటరావుగారు అష్టదిగ్గజాలపై ఒక 
సవిస్తరవ్యాసం ట్రాశారు."! అందులో వారిచ్చిన జాబితానే ఈయుణ్ణివారు 
ఆమోదించినట్టు కనబడుతుంది. రుద్రకవి సంగతింకా పరిశోధించాలని మిత్రులు "వేద 
వేంకటరాయశాస్త్రిగారు వ్రాశారు.** సంకుసాల నరసయ్య అష్టదిగ్గజాలలో ఒకడేమో అని 
నా అనుమానం. 
3. వెల్పండవారి - అముక్తమాబ్యాద పర్యాలోకనం భూమికలో అయుజ్జవాడు చెప్పాడు పుట2 
31. ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, 1955-56 మన్మథ, సంపుటం 46. 
32. లముక్టమాల్యద - వేదంవారి మేద్రణ, ప్రకాశకవి జ్ఞప్తి, పుట 28 


యత ఆయా పండితుల ఎంపికలు 


99 


యా లాలా కయ 
gue ఆంత. “ei: కవిరాట్టు Nees Eee me 
తిమ్మన తిమ్మన తిమ్మన తిమ్మన తిమ్మన తిమ్మన తిమ్మన తిమ్మన తిమ్మన 
ధూర్జటి ధూర్జటి ధూర్జటి ధూర్జటి ధూర్జటి ధూర్జటి ధూర్జటి ధూర్జటి ధూర్జటి 
పెదన పెద్దన పెద్దన పెద్దన పెద్దన పెద్దన పెద్దన పెదన పెద్దన 
నన మలన మల్లన మలన మ్‌ మలన మల్లన మలన మల్లన 
ని | sms (తా ese పు ae రాధా రాధా 
మాధవకవి మాధవకవి 
రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ | రామకృష్ణ 
అయ్యలరాజు అయ్యలరాజు | అయ్యలరాజు అయ్యలరాజు] .... | ee hee hf ee DT లం 
see | es | ase | ue పుత్తేటి me ne పుత్తేటి పుత్తేటి 
భట్టుమూర్తి భట్టుమూర్తి భట్టుమూర్తి భట్టుమూర్తి భట్టుమూర్తి భట్టుమూర్తి wlan || aus 
war || dae యం || as రుద్రకవి రుద్రకవి ము రుద్రకవి రుద్రకవి 
శంకరకపి:) త ఆయం hr eae ఆచ || wes | Sse, | eas 
సూరన సూరన సూరన సూరన సూరన 


ఖాగొంా కంద - ంకీజా ఖైంయిర్లాల 


కృష్ణదేవరాయలు 69 


భువన విజయంలో ఆసీనులైన అష్టదిగ్గజాలకు రాయలవారు కడప మండలంలోని 
తిప్పలూరు అనే గ్రామాన్ని సర్వా(గహారంగా చేసి దానం చేశారని ఒక శాసనంవల్ల 
తెలుస్తున్నది.®ో అయితే ఇది రాయలు స్వయంగా చేసిన శాసనం కాదు. అష్టదిగ్గజాలకు 
దానం చేసిన ఈ గ్రామంలో దొమ్మరిపన్నులు రద్దుచేస్తూ ఇతరులు ఈ శాసనాన్ని వేశారు. 
దీనిమూలంగా అష్టదిగ్గజాలు ఉండేవారనీ, వారికి రాయలవారు దానాలు చేసేవారనీ 
మాత్రమే చెప్పవచ్చు. కాని ఆ కవుల పిర్లేమిటో, షయే భాషలవారో' చెప్పలేం. 

రాయలవారి పోషణలో ఇతర భాషల కవులు కూడా చాలామంది ఉన్నారు, 
తమిళ, సంస్కృత, కర్ణాటక సాహిత్యాలలో ఉద్దండులు కొందరు రాయల ఆస్థానంలో 
ఉన్నవాళ్లే. రాయలవారు దిగ్భిజయాలకు వెళ్ళినప్పుడు ఏనుగులూ, గుణజ్వాలూ 
మొదలైనవాటినేకాక పరరాజుల కోటలో ఉండే సాహిత్య సైంధవాలను, కవిమత్తేభాలను 
విజయనగరం తీసుకొని వచ్చేవారు, ప్రతాపరుద్ర గజపతి ఆస్థానంలో నగా లొల్ల 
లక్ష్మీధరుడూ, దివాకరుడూ మొదలైన సంస్కృత పండితులూ, షురు లక్ష్మీనారాయణ 
అనే నూత్నభరతాచార్యుడూ రాయలవారి ఆస్థానానికి వచ్చారు. చింతలపూడి ఎల్లన 
కూడా బహుశా ఆ ప్రాంతాన్నుంచే వచ్చాడేమో. 


రాయలవారి ఆస్థానంలో కేవలం కవులే కాక ఇతర కళాకారులెందరో ఉండేవారు. 
నటులు, గాయకులు, ప్రముఖులు. రాయలవారు ప్రతియేడూ వసంతోత్సవాలు 
జరిపించేవారు. అటువంటి ఉత్సవాలలో కొత్త నాటకాలు ఆడడం సంప్రదాయం. 
“తాయికొండ నాటకం అనేది ఆనాడు బహుళప్రచారం కలదని చెప్పవచ్చు. ఈ నాటకం 
ఆడినందుకు నట్టువ నాగయ్యను రాయలవారు సన్మానం చేసి శాసనం వేశారు. ఆ 
రోజులో ప్రముఖ తార విషయం కూడా తెలుస్తూంది. పోతవరపు కట్టువ తిమ్మయ్య 
కూతురు పాత్రధారణ చెసింది. వసంతోత్సవంలో ప్రదర్శించడానికి రాయలవారే 
స్వయంగా జాంబవతీ పరిణయం అనే సంస్కృత నాటకం వ్రాశారు. చాలాకాలానికీ 
కృతి దొరికింది. ఈయుణ్ణి వారీ రూపకంలో కొంత భాగాన్ని ప్రకటించారు 
జాంబవతీ పరిణయమేకాక ఉషాపరిణయం అనే నాటకం కూడా వాశారట. ఇది వెలుగు 
చూడలేదు. ఆ కాలంలో గంగావతరణం అనే మరొక నాటకం కూడా ప్రచారంలో 
ఉండేది. 


సంస్కృత నాటకాలు, తెలుగు యక్షగానాలూ మాత్రమేకాక ఆరోజులలో 
బొమ్మలాటలు కూడా విరివిగా ఉండేవి. బొమ్మలాట విరూపాక్షయ్య కొడుకు 
బొమ్మలాట కాళయ్య రాయలవారికి ఆప్పుడట.35 చదరంగం ఆడేవాళ్లంటే రాయలకు 
ఎంత ఇష్టమో, చెప్పక్కరలేదు. బొడ్డుచర్ల తిమ్మనకు అగ్రహారం దానం చేశారు. 
రాయలవారికి వేటకూడా చాలా యిష్టంకాబోలు, అల్లసాని పెద్దనగారు వర్ణించిన స్వరోచి 


33. AR. 282 of 1937-38. 
34. సంస్కృత సాహిత్య పరిషత్ప త్రిక, అకోబరు 1934 అని ఆముక్త మాల్యద 'పర్యాలో కనం' భూమికలో 
చెప్పారు. 


36. ఆముక్త మాల్యద (వేదంవారి ప్రతి) ప్రకాశక విజ్ఞప్తి, పుట -29 


70 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


వేట రాయలవారిదే. దేవీనవరాత్రులలో దేవికి బలి యివ్వడానికి ఒక ఆడవి దున్నను 
రాయలవారు స్వయంగా వేటాడి పట్టుకువచ్చారు. ఒక్కవేటున దాని తలను 
తెగగొట్టగలమా లేమా అని వీరాధివీరులే తటపటాయిస్తే విశ్వనాథనాయకుడు 
అవలీలగా బలివేశాడు. 

ఆ కాలంలో శరన్నవరాత్రులు మహావైభవంగా జరిపేవారు. రాయలవారు వైష్టవులే 
అయినా ఇతర దైవాలకు దానాలు, ఉత్సవాలు విస్మరించలేదు. అభిమానించి ఆచరించిన 
వైష్ణవ మతం కూడా ఆయన ఎక్కువగా సంస్కృత గ్రంథాల నుంచే స్వీకరించారను 
కోవచ్చు. పెరియాళ్వారు, చూడికుడుత్తమ్మ తమిళంలో చెప్పిన పాశురాలను రాయలవారు 
తెనిగించలేదు. ఆముక్తమాల్యదలో విరివిగా తమిళ పదాలు ఉన్నాయి కనుక ఆ 

భాషాపరిజ్ఞానం లేదనుకోలేం. ఏ కారణంచేతనో రాయలవారు గురుపరంపరలో ఆచార్య. 
పురుషులను గురించి చారిత్రక విరుద్ధమైన విషయాలను గ్రంథస్థం చేశారు. జీవితకాలంలో 
ఎక్కువగా ఇతర విషయాలపై కేంద్రీకరించడంవల్ల ఈ అశ్రద్ధ వీర్చ డింది కాబోలు, 
రాయలవారు 56 సంవత్సరాల కాలం జీవించారు. ఈ కాలంలో వారు 
సంకులసమరాలు గావించారు. హేమాద్రి దానాలు చేశారు. సాహిత్య గోష్టులు 
జరిపించారు. ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన తారీఖులను చూస్తే ఆయన 
సాధించిన విజయాలు తెలుస్తాయి. అనుభవింపదగిన రాగభోగాలు షష్టిపూర్తి జరుగక 
ముండే అనుభవించారు. 


| 1474, ఫిబ్రవరి 10 | జననం, విజయసంవత్సర మాఘ బహుళ అష్టమి గురువారం, 


నక్షత్రం. 
22 1496 న తండ్రీ నరసానాయకుడు శ్రీరంగపట్నాన్ని జయించాడు. 
23 కృష్ణరాయలకు చిన్నాడేవి అనే వేళ్ళతో సహవాసం. 
24 1498 కృష్ణరాయలకు పెళ్లి చేస్తే మంచిదని తిమ్మరుసయ్య భావించి ఉంటాడు. 
శ్రీరంగపట్నం ఏలిక కుమార్తె తిరుమలదేవితో వివాహం జరిగింది. 
25 | 3498" కుమార్తె జననం 
29 1503 తండ్రి మరణం 
32... | 15046 అన్న పట్టాభిషేకం 
35 అన్న మరణం 
కృష్ణరాయల రాజ్యస్వీకారం 
1509 గజపతిని ఓడించి గజపతి గజకూటపాకల' అనే విరుదు పొందడం 
1509 సాగరు, కలుబరుగ యుద్ధాలలో యూసఫ్‌ అదిల్‌ ఖాన్‌ను 
పరాభపించడం 
36 1510, జనవరి 24 కృష్ణరాయల పట్టాభిషేకం 
౩7... | 1611 రాయచూరు మున్నగు దుర్గాల ఆక్రమణ, బెడందకోట స్వాధీనం 


చేసుకొని మహమ్మదు సాహూాను విడుదల చేసి బహమనీ రాజ్యపుగద్దె 
ఎక్కించాడు. ఈ కారణంగా 'యవనరాజ్య స్థాపనాచార్య" అనే 
వీరుదువచ్చింది. 

౩8 | 1512, సెప్టెంబరు 22 ఉమ్మత్తూరు పాలెగాండ్రను అదుపులోనికి తీసుకురావడం, 
పెనుగొండనుంచి కివసముద్రందాకా ఉన్న రాజా రన్న కట్టుదిట్టం చేసి 
నమ్మకస్థులను ఉద్యోగులుగా నియమించడం 


46 


47 


49 


50 


51 


$2 
55 


56 


ఫిబవరి 10 
.మే2 

. జూన్‌9 

, జూన్‌ 13 

స్ట సెప్టెంబరు 20 


, మార్చి 28 


జనవరి 2 


, జనవరి 9 


ఫిబవరి 6 


, ఏప్రిల్‌ 1 


, జనవరి 27 
 ఆగసు 8 
రు 


| ఫిబవరి 17 


డిసెంబరు 


, డిసెంబరు 


మే25 


, జూన్‌ 13 
, ఆగసు 
తి 


. అకోబర్‌ 


71 


దిగ్విజయానికి ముందు తిరుపతి యాత్ర 
తిరుపతిలో, : 

ఉదయగిరి విజయం 

రెండవసారి తిరుపతి యాత్ర 
రాజధానికి తెరిగి రాక. 

తూర్పు దండయాత్రలలో రెండవ ఘట్టం, అద్దంకి, వినుకొండ, . 
బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరం మొదలైన దుర్గాలు 
స్వాధీనం చేసుకోడం " 

కొండవీటి దుర్గంపై గెలుపు " 

అమరావతిలో తులాపురుషదానం 

శ్రీశైల స్వామిదర్శనం 

రాయలు తన కుమారి తిరుమలాంబను అరవీటి రామరాజుకిచ్చి 
వివాహం చేశాడని భావించవచ్చు. 

తూర్పు దండయాత్రలలో మూడవ ఘట్టం తెలంగాణాను స్వాధీనం 
చేసుకోవడం, కొండపల్లి విజయం 

సింహాచలంలో ప్రథమ "శాసనం 

తిరుపతి దైవదర్శనం. 

కంచిలో 

కుంభకోణం 

తిరిగి కంచికి రాఠ, 

బహుకాలానికి రాయలకు పుత్రజననం 

కళింగ దిగ్విజయంలో చరమఘట్టం 

రాయలవారు విజయవాటికకు రావడం, కలలో శ్రీకాకుళ 
ఆంధ్రవిష్ణువు కనబడి ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించడం 
తిరుపతి యాత్ర 

రాయచూరు దుర్గాన్ని ఇస్మాయిల్‌ ఆదిల్‌ ఆశ్రమించదలచాడు, 
'కెంబావి నైరామన యుద్దాలు ఇస్మాయిల్‌ పరాజయం 

ఇస్మాయిల్‌ రాయచూరును కైవసం చేసుకున్నాడు 

కృష్ణరాయలు స్వయంగా ర ముట్టడించాడు 

దుర్గం స్వాధీనం అయింది 1 
అదీల్‌ఖాన్‌ పాదాక్రాంతుడవుతాడని రాయలు ముదుగల్లు వెళ్లాడు. 
ఖాన్‌ లేడు. రాయలు వీజాపూరుదాకా వెళాడు, ఖాన్‌ అక్కడ బే. 
రాయలు కలుబరుగకు వెళ్లాడు, సుల్తాన్‌ పుత్రులను విడుదల చేసి 
పెద్దవాడికి పట్టం కట్టాడు. 

ఉత్తర హిందూస్తాన్‌పై దిగ్గ్జాజయం, గయలో జయశాసనం 

రాజ్యానికి తిరిగివచ్చాక, గోవా పరిసరాలు పరుల చేతిలో చిక్కాయని 
తిమ్మరుసును సైన్యంతో పంపడం, అప్పాజీ ఓటమి 

రాయలు తన కుమారుడు తిరుమలదేవరాయలకు పట్టం కట్టాడు. 
బాలరాయల మరణం, అప్పాజీపై అనుమానం 

రాజ్యంలో తిరుగుబాటు; తిమ్మరుసు కుమారుని పితూరీ, 
రామరాయలు దానిని అణచడానికి వెళ్లాడు 

మహ్మాదీయుల యుద్దాలు 

మహ్మదీయులపై నాల్గహ రాయచూరి యుద్ధం, రాయలకు జయం 


రాయల నిర్యాణం 


72 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నిఖిల భోగాలూ అనుభవించిన సాహితీ సమరాంగణ చక్రవర్తి నిశ్చింతగా 
. మాత్రం మరణించలేదనుకోవాలి, ఆయన దివికేగిన తరువాత ఆఖ్రితులు, ఆప్పులు, 
అభిమానులు అంతా జీవచ్చవాలలాగా బ్రతుకు వెళ్లదీశారు. మిగిలినవాళ్ళ సంగతి ఎలా 
ఉన్నా అప్పాజీ సంగతి చెప్పుకొంటే సిగ్గేస్తుంది. బాల్యంలో ఆయన దుర్భర దారిద్యం 
అనుభవించాడు. ఒక సామ్రాజ్యాన్ని సృష్టించగలిగిన మహాప్రజ్ఞను స్వహస్తాలతో సాన 
పట్టుకొన్నాడు. మృత్యుముఖంలో ఉన్న యువకుని రక్షించి పట్టం కట్టాడు. గయదాకా 
జయపరంపరలు లభించేటట్లు రాజనీతి నెరపాడు. అప్పాజీ చేసిన దానాలు కూడా అనేకం, 
రాయలవారు తిరుపతికి ఏడుసార్లువెళ్లి ఎన్నో దానాలు చేశారు. తిమ్మరుసయ్య కూడా 
చాలా దానాలు. చేశారు. తిరుపతి దేవాలయంవారు ఏటా తిమ్మరుసయ్యకు ప్రసాదం 
పంపేవారు. రాయలవారు పోయాక పట్టుకొనే కొమ్మలేక, దినం వెళ్ళక తిమ్మరుసయ్యకు 
ఈ తిరుపతి ప్రసాదాన్ని ఉమ్మ వకసన దుస్థితి పట్టింది. 

రాజ్యాంతంలో నరకం తప్పదంటారు. తన ప్రభువుకు స్వర్గం ఇప్పించడానికా 
అన్నట్టు అప్పాజీ భూలోకంలోనే తాను నరకం అనుభవించాడు! ఇటువంటి రాజు, 
ఇటువంటి, మంత్రి ఇంక ఎక్కడా ఉండరు! 


నంది తిమ్మన 


ఆంధ్రులు అల్లారుముద్దుగా, అతి గారాబంగా చూసుకొనే కావ్య నాయిక సత్యభామ. 
ఆంధ్రనాట్యుం, కూచిపూడి వారి ధర్మమా అని ఈమె కలాపమంతా తెలుగునాట 
మారుమోగింది. అయితే ఈమె రూపురేఖలూ, కోపతాపాలూ తొలిసారిగా ప్రస్ఫుటంగా 
చిత్రించిన కవి నంది తిమ్మనగారు. ఆయన రచించిన పారిజాతాపహరణం మంచి 
కావ్యాలలో పంచదార చిలుక. ఆయన ముక్కు పారిజాతపరిమళాలను ఆఘ్రాణించింది. 
ఆ సౌరభాలు గాలి కెగిరిపోకుండా మాటలోనే వాటిని బంధించి మధుర 'కావ్యాన్ని 
ఆయన సంతరించారు. నంది తిమ్మనగారికి ముక్కుతిమ్మనగారనే పేరు సు ప్రసిద్ధం. 
'ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు' అనే మాటలు నిరూఢమైనవి. 

తిమ్మనగారి ముక్కు చాలా పొడుగ్గా ఉండబట్టి ఈ పీరు వారికి వచ్చిందని 
చెప్పుకోవాలి. అయితే ఆయన ఒక చక్కని చుక్క ముక్కును చక్కగా వర్ణించబట్టి ఈ పేరు 
వచ్చిందని సంప్రదాయ సిద్ధంగా సాహితీలోకం చెప్పుకొంటుంది. ఆయన వ్రాసివదే అని 
ఈ క్రింది పద్యాన్ని ఉదాహరిస్తుంది. 

నానాసూనవితానవాసనల నానందించు సారంగ మే 

లా నన్నాల్ల దటంచు గంధఫలి పల్కాకన్‌ దపం బంది యో 

షానాసాకృతి దాల్చి సర్వసుమస్సారభ్యసంవాసిర్న 

పూనెం (బ్రేంఖణమాలికామధుకరీపుంజంబు లిర్వంకలన్‌!! 
౩6. తిరుపతి శాసనాల సంపుటి 4. సంఖ 72, 74, 93. రాయలవారు పోయిన ఆరేళ్ళదాకా అప్పాజీ బతికి 


ఉన్నాడు. శాసనాలకాలం 1536. 
1. వసుచరిత్ర, 2-47 


నండి తిమ్మన 73 


ఇది ముక్కుమీద ప్రణయకోపముండే సత్యభామ ముక్కును వర్ణించే పద్యం కాదు. 
దీనిని తిమ్మనగారు రచించనూ లేదు. ఇది రామరాజభూషణుడు వసుచరిత్రలో రాజుగారి 
క్రీడా సచివునిచేత చేయించిన వర్ణనలోని ముక్కు పద్యం. అయినా ఈ పద్యాన్ని 
తిమ్మనగారి దగ్గిర కొనుక్కొనే తన గ్రంథంలో వసుచరిత్రకారుడు పెట్టుకొన్నాడని 
సాహితీపరులు సరదాకు చెప్పుకొంటారుగాని ఇది సత్యానికి సగమెరుక. 


వాస్తవానికి ముక్కుతిమ్మనగారు పారిజాతాపహరణం వ్రాయడానికి పెద్ద 
కారణముందట. ఆయన రాయలవారి భార్యలలో ఒక దేవేరి తరపున ఆరణంగా వచ్చిన 
కవి అని ప్రతీతి. రాణివాసంలో ఒక సంప్రదాయం ఉంది. రాత్రిపూట రాజుగారు 
విచ్చేసీదాకా రాణిగారు పాన్పుమీద తలగడదిక్కున తల పెట్టుకొని పడుకోకూడదు. 
పాదాలవైపునే పడుకోవాలి. ప్రభువు వచ్చాక, లేపితే 'ఉపనీతి' అన్నట్టు తిరగాలి. 
ఒకనాడు రాయలవారు ఎంతకూ పడకటింటికి రాలేదు. అర్థరా త్రీ అపరాత్రీ దాటాక 
నిద్రకళ్ళతో వచ్చి రాణిని .లేపకుండానే పడుకొన్నారట. నిద్రలో ఆమె కాలు వారి. 
శిరస్సుకు తగిలిందట. వెంటనే ఇటు ఆయన, అటు ఆమె లేచారు. రాయలవారు ఆమె - 
కావాలనే కాలితో తన్నిందని కోపగించుకున్నారు. వెనువెంటనే ఆమె నగరు విడిచి 
వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ గడపలో కాలుపెట్టలేదు. అమ్మగారు కుమిలిపోయింది. 

అమ్మ తెచ్చిన విద్వాంసుడు కాబట్టి తిమ్మనగారికి ఈ సంగతి తెలిసింది. 
రాయలవారిని సుముఖులను చేయడానికి పారిజాతాపహరణం కావ్యం వ్రాశారు. ఆ 
కాలంలో కృష్టదేవరాయలవారు శ్రీకృష్ణుని అవతారం అని అందరూ విశ్వసించేవారు. ఈ 
సంగతి జ్ఞాపకం చేసినప్పుడల్లా రాయలవారు సహజంగా పొంగిపోతారు. ఒకసారి ఆయన 
పురాణ కథాగోష్టి జరుపుతూ 'దాశరథులు ఎక్కువా? పాండవులు ఎక్కువా?” అని 
ప్రశ్నించారట. ఎవరూ జవాబు చెప్పకపోతే తామే చెప్పారు. పూర్తి దైవాంశలతో జన్మించిన 
దశరథుని సంతానం లోకోత్తరులనడంలో వింత లేదు. మానవులుగా పుట్టి మహనీయ 
చరిత్రకు కారకులైన పాండవులే గొప్పవారని రాయలవారు తమ అభిప్రాయాన్ని 
వెలిబుచ్చారు. ఈ గోష్టిలో రాయలవారికి వింజామర విసురుతున్న చాకలి చేతులు 
జోడించి “ఏలిన వారీ జన్మలో కూడ పాండవులమీద పక్షపాతం మానలేదు'' అని 
విన్నవించుకొన్నాడు. రాయలవారు బ్రహ్మానందం పొందారు. నీకేం కావాలో కోరుకో? 
అన్నారు. “దేవరకోట ఏలుకోవాలని ఉంది మహాప్రభూ' అన్నాడు. వెంటనే అది 
రాయలవారు వాడికి ఇచ్చేసినట్టు కట్టడి చేశారు. 

ఈ ముచ్చట నాటీ గోష్టిలో ఉన్న తిమ్మనగాంకీ తెలిసిందే. ““ఏలినవారికి ఈ 
భన్మలోనే కాదు, కృష్ణావతారంలోనే ముద్దుభార్య మెత్తని కాలితాపులు తప్పలేదు. ఆ 
జన్మలో నొచ్చుకోలేదే, ఈ జన్మలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో మరి?" అని చీవాట్లు 
పెట్టడానికి. కిమ్మనగారీ కావ్యం బ్రాశారట. ఇందులో కొంత సత్యం ఉండవచ్చు. 
'తిమ్మనగారు అమ్మ తెచ్చిన విద్వాంసులు కాకపోయినా అమ్మమెచ్చిన సత్కవులు 
కాకపోరు. రాణివాసంవారికి వచ్చిన కష్టాన్ని తప్పించడానికి కలం పట్టుకొని ఉంటారు. 
రాయలవారు అడగాలేదు; కొలువులోనికి పిలిచి చేతిలో తాంబూలం పెట్టనూలేదు. 


74 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అయినా తిమ్మనగారు ఈ కావ్యాన్ని వ్రాసి అర్జెంటుగా అంకితం ఇచ్చారు. కృత్యాది 
పద్యాలలో రాయలవారు అపర కృష్ణావతారమని ఇలా వర్ణించారు: 


యాదవత్వమున సింహాసనస్థుడు గామి సింహాసనస్థుడై చెన్ను మరయ 
గొల్లయిల్లాండ్రతో గోడిగించుట జేసి పరకామినీసహోదరత జూప 
మరి జరాసుతునకై మధురడించుటజేసి పరవర్గదుర్గముల్‌ బలిమిగానగ 
బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట నౌదార్యమున దాని నడుగుపరుప 
గోరితొలుమేన దనకైన కొదువ లెల్ల - మాన్చుకొనవచ్చి భువనైకమాన్యలీల 
ప కృష్ణుడొననగ మంచె - న రసవిభు కృష్ణరాయభూనాయకుండు. 
(పారిజాతాపహరణం, 1-71) 
శ్రీకృష్ణునికి ఎనమండుగురు భార్యలు, అందరూ సమతాఖిమానులే! ద్వారకా 
నగరంలోని తోటలలో, కావలసిన తీరున నిర్మించిన కొండచరీయలలోని తోటలలో, 
ఏటి ఒడ్డున నున్న పొదరిళ్ళలో, జలకేళి చేసీ నదుల తీరాన కట్టిన మణిమయ సౌధాలలో ఏ 
వేళలో ఏ భార్య ఎటువంటి సరసం కోరుకొంటే, ఆ వేళలో, ఆ తీరున ఆ భార్యతో 
మాయాకల్పనచాతురితో కృష్ణుడు వినోదించేవాడు. అయితే ఆ భార్యలలో ఇద్దరు తాము 
అందరికన్నా అధికులమనుకొనేవారు. కులము, రూపము, మగని కూరిమి నాకే ఉందని 
ఇవతల రుక్మిణీ, అవతల సత్యభామా గొప్పలు చెప్పుకొనడంవల్ల వాళ్ళ మధ్య రవరవలు 
పొడమాయి. ఈ పరిస్థితిలో ఒకనాడు కృష్ణుడు రుక్మిణీదేవి యింటికి వచ్చి ఏకాంతంలో 
కొంతమంది అందమైన పరిచారికలు పరిచర్యలు చేస్తూ ఉంటే చంద్రకాంత తిలావేదికమీద 
కూర్చొని అత్యంత వినోదకేళితో జూదం ఆడడం మొదలు పెట్టాడు. ఇది తిమ్మనగారు 
పారిజాతాపహరణంలో పాత్రలను పరిచయం చేసిన తీరు. 


మిగతా కవులు ఇంత సూటిగా కథారంగంమీదకు పాత్రలను ప్రవేశపెట్టరు. 
పురాన్ని వర్ణించి, ఆ వూరి సానివాడలో విహరించి, కథానాయకుని గుణగణాలు 
జాబితాగా చెప్పి, అతని ఎనమండుగురు 'భార్యలను పేర్కొని, వీలైతీ వాళ్లను 
నఖశిఖపర్యంతరం వర్జించి ఆ తరువాత ఒక్కొక్క భార్యతో కృష్ణుడు ఎలా భోగించేవాడో 
సవిస్తరంగా చెప్పి ముచ్చట తీర్చుకొని అసలు కథ ఎత్తుకొనేవారు. పాండిత్య ప్రకర్తా, 
కల్చ్పనానైపుణ్యం ప్రదర్శించడానికి కాక వేరే ప్రయోజనం కోరి వ్రాసిన పుస్తకం కాబట్టి 
తిమ్మనగారు తిన్నగా కథలోనికి దూకారు. నాటకంలాగా కావ్యాన్ని వ్రాశారు. 

తెర ఎత్తగానే రుక్మిణి యింట జూదమాడుతున్న కృష్ణుడు కనబడతాడు. అతడు 
నిజానికి తన వలపుతో జూదమాడుతున్నాడు. దీని పరిణామం విషమిస్తుందని తెలిసే 
ఆడుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి నారదుడు ఆకస్మికంగా వచ్చినట్టు వచ్చాడు. 
కృష్ణుడు ధర్మపత్నీసమేతంగా ఆతిథ్యం ఇచ్చాడు. రుక్కిణి కనుసన్న చేసింది. పరిచారికలు 
రత్నసింహాసనం వేశారు. క్స్‌ రాకవల్ల కృతార్థుడనైనాను. నామీద తమరు అకారణంగా 
దయ జూపిస్తున్నారు' అని కృష్ణుడు వినయం నటించాడు. నారదుడు 'స్వామీ, అలా 
అనడం భావ్యమా అని చెప్పి, అప్పటిదాకా శ్రీకృష్ణుడెత్తిన అవతారాలను ఒక్క సీసంలో 
దబ్బున ముగించి తొందరగా రెండు కందపద్యాలలో 'నిన్ను నేను పొగడగలనా? ద్వారక 


నంది తిమ్మన 75 


వైకుంఠం. ఈ రుక్మిణి లక్ష్మీదేవి. మీరిద్దరూ ఉండబట్టే ఇక్కడికి తరచు వస్తున్నాను' అని 
చెప్పి మొగ్గవిడుస్తూ ఉంటే ఆనాడే కోసిన పారిజాత పుష్పాన్ని మిన్నేటి పసిడినెత్తమ్మి 
చిగురుటాకులో పొదివి ఇచ్చాడు. కృష్ణునికి ఆశ్చర్యం వేసింది. పువ్వు తీసుకొని కృష్ణుడు 
రుక్కిణివంక చూసినా సత్యభామను తలచుకొన్నాడు. 


ఇది రుక్కిణికిస్తే సత్యభామ ఏమనుకుంటుందో! ఇక్కడ పుచ్చుకొన్నది అక్కడకు 
పంపిస్తే ఈ రుక్మిణీ ఏమనుకుంటుందో; జౌనుథటే. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇది ఇంకొకరికి 
౦పకూడదు అని రుక్మిణికే ఇచ్చాడు. ఆమె తీసుకొని నారదునికి మొక్కి కొప్పులో 
పెట్టుకుంది. అర్హనారీశ్చ్వరమూర్తిలో గౌరమ్మ సిగపూవుగా లేతజావిల్లి తురుముకొన్నట్టు 
కాంతులు జిగేలుమన్నాయి. అప్పుడు రుక్కిణీదేవికి వింతజవ్వనం ఎలా వచ్చిందో 
ముక్కుతిమ్మనగారు ముద్దుపలుకుతో వర్ణిస్తున్నారు. వినండి: 


es 


మగమీల నగజాలు తెగ గీలుకొనువాలుగనుగవ కొకవింత కాంతి యొదవె 
వలిజక్కువల పెక్కువలుదక్కువగనిక్కు చనుదోయికొకవింతఛాయదోచె 
నెలతుమ్మెదల దిమ్ము వెలిజిమ్ము చెలువమ్ముగల వేణి కొకవింత నలుపుమీరె 
నలచెందొపలవిందు చెలువెందువెదచిందు మొగమునకొక వింత జిగి దొలంకె 
జక్కదనమున కొక వింత చక్కదనము 

జవ్వ్చనంబున కొకవింత జవ్వ్చునంబు 

విభమంబున కొక వింత విభమంబు 

గలిగె నద్దివ్యకుసుమంబు కతన సతికి, (పారిజూ. 1-56) 


ఆమె అందం ఇలాగ అతిశయించాక ఇంక కలహజ్వాల రాజపెట్టదలిచాడు. 
“అమ్మా, ఇది సమస్త లోకాలలో ఇప్పటికి నలుగురే ధరించారు. శచి, పార్వతి, లక్ష్మి 
సరస్వతి తప్ప మరెవ్వరూ ముడవలేదు. నువ్వు హరికి బహిఃప్రాణానివి. నీవు ధరించబట్టి 
ఈ పువ్వు ధన్యమైంది. ఈ పుష్పం పరిమళం చెడదు; వాడదు; పరువం తప్పదు; 
పరాగపరిభరితం అయి నిరంతరం జగదేతమనోహరంగా ఉంటుంది' అని చెప్పి నారదుడు 
ఇంకొంచెం వివరాలు చెప్పాడు: 


అలినీలాలక! నీవు నీపతి రహస్య క్రీడ వర్తించువే 
శ్ర లకాంతాయుధసంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను 
జ్బలదీపాంకురమై రత్తిశ్రమ హనూసంజాతధారాళఘ 


ర్మలవంబు ల్హొలగింప్టగ్రా నసురటియై రంజిల్లు నిచ్చాగతిన్‌. (పారి. 1-60) 


నిత్య బ్రహ్మచారి అయినా సర్వజ్ఞుడు కనుక నారదుడు రహస్యక్రీడలను గురించి 
కూడ అభిభాషించాడు. తరువాత ' ఇన్నాళ్లూ సవతులందరిలో సత్యభామ కనుసన్నలందే 
హరి వశంవదుడై తిరుగుతాడని విన్నాం. కాని నీపట్లనే అనురాగమున్నవాడు, కాకపోతే 
ఈ పువ్వు మరెవ్వరికీ ఇవ్వక నీకెందుకిస్తాడు?' అని ప్రశ్నించాడు. అంతటితో 
ఊరుకుంటాడా? కాస్త ఎగసనదోశాడు. 


76 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చక్కనిదాన నంచు నెలజవ్వని నంచు జగంబులోన బే 

రెక్కినదాన నంచు బతి యెంతయు నా కనురక్తుడంచు దా 

నిక్కుచు విర్రవీగుచు గణింపదు కాంతల సత్య యింతకున్‌ 

స్రుక్కక యున్నా నీమహిమసూచిన బోటులు విన్నవించినన్‌? (పారిజా, 1-66) 


ఈ సంగతి చెలికత్తెలు చెప్తే సత్యభామ దుఃఖించకుండా ఉంటుందా అని కావాలనే 
నారదుడు అన్నాడు. చెలికత్తెలు చెప్పాలనే కోరాడు. వాళ్లు చెప్పడానికి వెళ్లారు. = 


రంగం మారింది. సత్యభామ తన శృంగారవనంలో నగరిపాంత చక్కగా 
తీర్చిదిద్దిన పూలతినెల , ఏటికాలవ ఒడ్డున చెంగల్వపుప్పొళ్లు నించిన చంద్రకాంత 
శిలావేదిక మీద చెలికత్తిలతో సరసగోష్టి చేస్తూ కృష్ణుని గుణాలు వర్ణిస్తున్నది. తుమ్మెదల 
మాత, చిగురుల మధ్య బెదరిన కోకిలారావాలు, నీటి గాలులూ ఆమెకు పూర్వంలాగా' 
హాయి పుట్టించడం లేదు. అందుచేత ఏదో అనుమానం వేసింది. వెంటనే తన భర్త మరో 
మగువను "గూడి తనను మరిచిపోయే పనులేమిటి చేశాడో అని ఆమె సందేహించింది. 
అంతలో రుక్కిణి నగరులో జరిగిన విషయాలు చూసిన చెలికత్తి వచ్చింది. 


వస్తూనే “అమ్మా, ఏం చెప్పను' అంటూ అంతా చల్లగా చెప్పింది. నారదుడన్న 
విషయాల్నీ పూసగుచ్చినట్టు ఏకరువు పెట్టింది. సత్యభామ వింది. వేటువడ్డ 
ఉరగాంగనలాగ, నేయిపోస్తే 'భగ్గని దరికొన్న హుతాశన కీలలాగా లేచి, కళ్లు ఎర్రపడగా, 
రుద్ధకంఠంతో ““ఏమిటీ? నారదుడు అలా అన్నాడా? ఆ మాటలు గోపికావల్లభుడు 
చెవియొగ్గి విన్నాడా? రుక్మిణేమంది? చెప్పవే, ఇంకెందుకు మొహమాటం', అంది. 
అన్నదేగాని చెలికత్తిను చెప్పనివ్వలేదు. “మహా గొప్ప పువ్వని పొగడుతూ నారదుడు 
అచ్యుతునికి కానుక యిస్తే ఇవ్వొచ్చు. దానిని ఆయన తన కిష్టమైన వాళ్లకు ఇస్తే 
యిచ్చుకోనీ, మధ్య మాపేరెత్తవలసిన అవసరం ఆ మాయదారి మునికేం వచ్చింది?” అని 
సత్యభామ మండిపడింది. అంతలో సమాధానం చెప్పుకొంది. “ముని ఏం చేశాడులే. 
రుక్మిణిని తిట్టి ప్రయోజనం లేదు. ధూర్తగోపాలుడు చేసినదాన్నే చెప్పుకోవాలి. ప్రాణానికి 
ప్రాణంలాంటి మగడు ఇలా చేస్తే మనస్సు మండదా?'' అనుకొంది. చెలికత్తెలతో ఆ సాద 
వెళ్లబోసుకుంది. 


ధనమిచ్చి పుచ్చుకొన్నను - మనమున నోర్వంగవచ్చు మగ డింతులకున్‌ 
జనవిచ్చి పుచ్చుకొన్నను- మనవేచ్చునె యింక:నేటి మాటలు చెలియా! 
. (పారిజా.1-97) - 


పతి మేర తప్పితే కులకాంతలకు వేరుగతి లేదనుకోంది. 15 పద్యాలలో (1-83 
నుంచి 97 దాకా) తిమ్మనగారు సత్యభామ కోపాన్ని ప్రజ్వలింపజేశారు. అంతతో 
సత్యభామ ఈ రంగం నుంచి నిష్క్రమించింది. ఎలాగ? పచ్చని చందనపు వృక్షం 
తొర్రలోకి ఆడపాములాగా, కోపగృహం చెట్టుతొర్రలాగా చీకటిగానే ఉంటుంది. 
అలిగిన సత్యభామను తిమ్మనగారు ఇలా వర్ణించారు. 


నంది తిమ్మన 77 


మాసిన చీరగట్టుకొని మౌనముతోడ నిరస్తభూషయై 

వాసెనకట్టు గట్టి నిడువాలిక కస్తురి పట్టు వెట్టి లో 

గాసిలి చీకటింటి కడకంకటిపై జలదాంతచం ద్రరే 

ఖాసదృశాంగియ్రై పారలె గాఢమనోజవిషాదవేదనన్‌. (పారి 1-99) 


తలకట్టుకొని పడుకొన్నా ఆమెకు తలకుమించిన మోహం పుట్టుకొచ్చింది. 
చెమట పట్టింది. మనసు వెలవెలపోయింది. ' ఆమె. కొంచెం కళ్లు తెరుస్తుంది, నవ్వుతుంది. 
తల ఊపుతుంది. పానుపుమీద పడుతుంది, లేస్తుంది. ప్రణయకోపంలో వచ్చిన 
మదనతాపం అటువంటిది మరి! ఇక్కడీ దృశ్యంమీవ తిమ్మనగారు తెరదించారు. 


తరువాత ఒక చిన్న ప్రవేశకం. తాను ఆడిన జూదపుపర్యవసానం తనకు తెలుసు. 
కృష్ణుడు నారదుని దగ్గిర ప్రద్యుమ్నుని కూర్చోపెట్టి సత్య గృహానికి బయలుదేరాడు. 
ఆగాలమీద, మేఘాలమీద రథం తోలాడు. సత్యనగరు చిన్నబోయింది. నిశ్శబ్దంగా ఉంది. 
కృష్ణయ్య క్రమంగా కోపగృహానికి వెళ్తాడు. దారిలో కొందరు చెలికత్తిలతో 
మంతనాలాడి, కొందరిని వాడిచూపులతో, కొందరిని చేతిసన్నలతో మంచి 
చేసుకొన్నాక మధ్యందిన భానుమండలకరావళి హావళి వాడియున్న తీగలాగ ఉన్న ' 
సత్యను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత 


ఈ లలితాంగిచంద మొకయించుక చూచెద నంచు ధూర్తగో 

పాలుడు తాలవృంత మొక భామిని సత్యపిరుంద నుండి మం 

దాలసలీలమై విసర.నాదట గైకొని వీచె దద్వపుః 

కీలితపంచసాయక శిఖిం దరికొల్పుచు నున్న కైవడిన్‌. (పారి. 1-109) 

చెలికత్తి చేతిలోని. విసనకర్రను తీసికొని మాయకృష్ణయ్య విసరడం తాపం 
తగ్గించడానికి కాదు, కోపం హెచ్చించడానికే. ఆయనలా విసరడం మొదలుపెట్టేసరికి 
ఆ గాలికి పారిజాతపరిమళాలు వీచాయి. రుక్మిణి యింటనున్నప్పుడు ఆ సువాసన అతని 
ఒంటికి అంటుకొని ఉంది. ఈ కొత్త తావి వాసన వేయగానే ముసుగు తీసి సత్య ఏకాంత 
గృహంలో నాలుగుపక్కలా చూచింది. భర్తను చూచి బాష్బా కళికాతరళీకృత లోచన న 
అయింది. మళ్లా తలవంచుకొని ముసుగు పెట్టుకొంది. నిట్టూర్చింది, అప్పుడు కృష్ణుడు 
ఏమీ తెలియనట్టు ఇలా అన్నాడు: 

మన మరయం దలంచి యొక మార్గము పన్నితో నవ్వులాటకో 

నను వెరపించెదో యకట నాయెడ నిక్కము దప్పు గల్గెనో 

వనజదళాయతాక్షి! పగవాడనె నన్నిటు లేల చూడ వొ 

క్క నిమిషమైన నీవు దయ గనొనకుంఢిన నిల్వనేర్తునే? (పారి. 1-116) 
అనునయించబోయాడు. నీ తియ్యని అధరామృతం, నీ బిగికౌగిలి లేక తపించే నన్ను 
కొంచెం దయచూడు అని కొంగు పట్టుకొన్నాడు. ఆమె చేతిలోని లీలారవిందంతో 
కొట్టబోయినట్టు బెదిరించింది. తప్పుచేసిన మగవాడు పట్టుకోవలసినది కొంగుకాదు, 
కాళ్ళు అని హెచ్చరిక చేసినట్టు కనిపించింది కాబోలు. కృష్ణుడు వెంటనే పాఠం 
నేర్చుకొన్నాడు. 


౯8 ' సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాటలగంధి చిత్తమున బాటిలు కోపభరంబు దీర్ప నె 

పాటను బాటుగామి మృదుపల్లవకోమలతత్పదద్వయీ 

పాటలకాంతి మైళిమణిపంక్షికి వన్నియపెట్ట నాజగ 

న్నాటకసూత్రధారి యదునందను డర్మిలి మొక్కె, మొక్కినన్‌. (పారిజా.1-120) 
అతడు కాళ్ళమీద పడితీపడ్డాడు, ఆమె ఊరుకుంటుందా? 

జలజాతాసనవాసవాదిసురపూ జా భా జనంబై తన 

ర్చు లతాంతాయుధు కన్నతండ్రీశిర మచ్చో వామపాదంబునం 

దొలగంద్రోచె లతాంగి, యట్లయగు; నాధు త్నారమూళల్చ్సేయ బే 

రలుకం జెందినయట్టి కాంత. లుచితన్యాపారము ల్నేర్తురే? (పారిజా. 1-121) 


నిజమే! కోపంలో మగవాళ్లకే ఒళ్లు తెలియదు. ప్రణయకోపంలో అడువారికి 
తెలుస్తుందా? అలా తన్నినప్పుడు రసికుడు తప్పు పట్టుకోడు. ఉద్దీపితమన్మథరాజ్యం 
ప్రాప్తించిందనుకుంటాడు. కృష్ణుడు అలాగే అనుకొన్నాడు. 


నను భవదీయదాసుని మనంబున నెయ్యపుగిన్క. బూని తా 

చినయది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ 

త్తనుపులకా గ్రకంటకవితానము దాకిన నొచ్చు నంచు నే 

ననియెద నల్క మానవుకదా యికనైన నరాళకుంతలా! (పారి. 1-123) 


ఈ మాటలు విన్నాక సత్య లేచింది. ఒంటిమీద బట్టలు సరిగ్గా లేవు. సగంసగం 
మేను కనబడుతూంది. కొప్పు ఊడింది. ఆ ముడి వృథాగా దోపుకొంటూ చనుకట్టుమీద 
పైటచెంగు కప్పుకొంటూ చిరుచెమట కమ్మిన మొగంతో ఓరచూపులు చూస్తూ, పెదవి 
అదురుతూ ఉంటే - 


'ఈనయగారపుం బియము లీ వన లీమొగమిచ్చమాట లే 

లా నిన్ను నమ్మియుండిన ఫలం బిదె తోడన కల్లె నాకు నీ 

యానసుమీ ననుం జెనకి యారడివెట్టిన నవ్వువారలం 

గాన వెరుంగునే పసులకాపరిభావజమర్మకర్మముల్‌. (పారిజా. 1-125) 


గొడ్డు తోలుకొనేవాడికి సరసం ఏం తెలుస్తుంది? కృష్ణదేవరాయలవారు కూడా 
యాదవాన్వయంలోనే జననం పొందారని తిమ్మనగారు మొదటే చెప్పి పునాది వేశారు 
(పారి.1-19). రాయలవారిని. భుజాలు తడుముకోమని తిమ్మనగారు ఈ-* పద్యంలో 
కావాలనే ఈ మాట బిగించారు కాబోలు. సత్యభామ అంతటితో ఊరుకోలేదు. 
“పలుపోకల మాయలు నీకు వెన్నతో పెట్టిన వంది. పారిజాత పరిమళం నాకు ప్రకటించి 
నన్ను వేళాకోళం చేయాలని వచ్చావంది. 


మానంబె తొడవు సతులకు-మానమ ప్రాణాధీకంబు మాన మఖిలస 
న్మానములకు మూలంబగు-మానగహితమైన బ్రతుకు మానిని కేలా? 
(పారిజా. 1-129) 


నంది తిమ్మన 79 


ఆమె అఖిమానవతి. లోకంలో అందరాడువారూ మొగుడు కొట్టినందుకు 
ఏడవరు. తోడికోడళ్ళు దెప్పినందుకు ఏడుస్తారు. సత్య అలాంటిది కాదు; మొగుణ్ణి 
కొట్టినందుకు కాక తోడికోడళ్ళలో చులకనైనందుకు బాధపడుతుంది. ' అత్తగారి ముఖం 
ఎలా చూస్తాను? సిగ్గుసిగ్గు! తోడికోడళ్లు నవ్వకముందే ఏమిటో తీల్చుకొంటాను. ఆ 
తరువాత నువ్వు సుఖంగా ఉండవచ్చు” అంది. 


ఈసున పుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే 

గాసిలి యేడ్చె బ్రాణవిభు కట్టెదుటన్‌ లలితాంగి పంకజ 

శ్రీసఖమైన మోముపయి జేల చెరంగిడి బాలపల్లవ 

గ్రాసకషాయకంఠ కలకంఠవధూకలకాకలీధ్వనిన్‌. (౯ రిజా. 1-133) 

ముక్కుతిమ్మనగారు ముద్దుముద్దుగా ఏడిపించారు. ప్రణయకోపంతో చెయ్యి 
విదిలించుకొని, కళ్లెర్రచేసీ, తిట్టవలసిన నాలుగూ తిట్టి పెట్టవలసీన చీవాట్లూ పెట్టాక 
ఆడది ఆఖరు ఆయుధం ఉపయోగించి బావురుమంటుంది. అది లైన్‌క్లియర్‌ సిగ్నల్‌ 
మగవాడు వెంటనే నిండు కౌగిలిలో పాదివిపట్టుకొని బుజ్జగిస్తే అలుక తీరుతుంది. 
కృష్ణుడు అంతీ చేశాడు. 


ఆ రమణీలలామ మదినంటిన కోపభరంబు నిల్బ గా 
నేరక నెవ్వగం బొగుల నీరజనాభుడు నిండుకౌగిటం 

జేరిచి బుజ్జగించి నునుజక్కుల జాలుకొనంగ జారు క 
న్నీరు కరంబునం దుడిచి నెయ్యము దియ్యము దోప నిట్లనున్‌. (పారిజా. 1-134) . 


“ఇంద్రుడు యుద్దానికి వచ్చినాసరే పారిజాతాన్ని నీకు తీసుకువచ్చి ఇస్తాను. నీ 
పెరటిచెట్టుగా ఆ వృక్షాన్ని నాటుతాను'” అని బాస చేశాడు. నీలమేఘశ్యాముని 
ప్రతిజ్ఞాగర్దన విన్న సత్యభామ కడిమిచెట్టులాగా వికసించింది. ఆమె చెలికత్తిలు 
మయూరికలలాగ చెలరేగారు. = 


ఇక్కడితో పారిజాతాపహరణంలో ప్రథమాశ్వాసు ముగిసింది. దీనితో పాటు 
తిమ్మనగారి ప్రయోజనం కూడా నెరవేరింది. “కావాలని కోపంతో తన్నిన తన్నే మన్నన 
అని కృష్ణుడు ఖావించాడే, తమ దేవేరి కాలు పొరపాటున తగిలితే సర్గుకుపోలేరా?'' అని 
తిమ్మనగారు రాయలవారికి మెత్తని చీవాట్లు పెట్టారు. రాయలవారు గ్రహించుకొన్నారు. 
ఆయనకు ఇదేం కొత్త కథా? తాము 'సత్యవధూద్రీణనం' వ్రాయనే వ్రాశారు. ప్రణయ 
కోపంతోగాక గ్రీష్మతాపంతో వాడిపోయిన ప్రియురాలికి వట్టివేళ్ళ విసనకర్రతో విసరడం 
వారికి స్వానుభవమే, ఉత్తరోత్తరా ఇలా వర్ణించారు. 


తీలగు కంతువెంబడిన తెమ్మెరలు గ్రవిదీప్తి కల్కి పా 

తాళము బట్టుచుండదమతాచులు మ్రుచ్చిలబట్టి యౌషధీ 

పాలునకొప్పగించె నన బైసురఖిశ్చసనంబు నించె గాం 

తాలసవక్రసీమ విటులార్చు సుశీరపు దాళవృంతముల్‌. (ఆముక్త, 2-63) 


80 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పారిజాతాపహరణంలో తిమ్మనగారు నాయకునిచేత ప్రియురాలి కాళ్ళకు 
మొక్కించడం చూశాక అల్లసాని వెద్దనగారు కూడా ఆమోదించినట్టున్నారు. స్వరోచి పెళ్ళి 
వర్ణనలో సన్నెకల్లు ఇలా తొక్కించారు: 


జగతీనాధవతంస మానతశిరస్సమ్మేళనన్‌ నెయ్యపుం 

జగడంబుల్‌ పియమొప్ప మాన్పెడుతరిం జంచత్కి రీటా గ్రర 

త్నగణస్పర్శసహంబుగావలసియో నా గోర్కి దైవారున 

మ్మగువం బాదతలంబువట్టి సనెకల్‌ మట్టించె మోదంబునన్‌. (మను. 5-93) 

పెళ్ళినాటినుంచి ప్రియురాలి కాళ్ళకు మొక్కడం ప్రాక్టీసు చేయించాలని 
పారిజాతాపహరణం _ చదివాకనే పెద్దనగారికి ' స్ఫురించినట్టుంది. రాయలవారూ, 
పెద్దనగారూ ఇద్దరూ ఈ కావ్యంలోని మొదటి ఆశ్వాసాన్ని గొప్పగా మెచ్చుకొనే 
ఉంటారు. పారిజాతాపహరణంలో ఇంకో నాలుగాశ్వాసాలూ, మరో 372 గద్యపద్యాలు 
ఉన్నాయి. అయితే ఆవి మొదటి ఆశ్వాసంలోని 140 గద్యపద్యాలలోని శిల్పానికి 
వేలువిడిచిన బంధువుల్లాగ కనబడతాయి. మిగతా ఆశ్వాసాల కథలో బిగువు లేదు. 


రెండో ఆశ్వానంలో కృష్ణుడు మాధ్యాహ్నాకస్నానం చేస్తాడు; శృంగారం 
చేసుకొంటాడు, సత్యభామ దగ్గరకు నారదుడు వస్తాడు. “ఆమ్మా, కృష్ణుడు యుద్దాన్‌కైనా 
నిన్ను విడిచివెళ్లగలడా? అలాంటివాణ అపార్థం “చేసుకోకు' అని చెప్పి “నీ గడు 
నా దీవనచేత ఎలాంటి ఎలాంటి కార్యమైనా సాపీంచుకోరిటాడు అని చెప్తాడు. తరువాత 
సాయంకాలం అవుతుంది. చీకటి, చుక్కలు పొడుస్తాయి. చంద్రుడు ఉదయిస్తాడు. ఇక్కడ 
తిమ్మనగారు చక్కని చంద్రోదయ వర్ణన చేశారు. 


అమరు అమృతాంబునిధిలోని యమృతరసము 

వెండిచేరుల బటికంపు గుండ కట్టి 

చేదుకొనియెదరో నాగ శీతరోచి 

మెరుగుమెయితోన యల్లన మిన్ను వ్రాకె. “_(పారిజా. 2-40) 


ఈ పద్యాన్నే ఒక సంకలనకర మరో గ్రంథంలోనిదని ఉదాహరించాడు. ఇది 
చిమ్మపూడీ అమరేశ్వరుని విక్రమసేనంలోని పద్యం అని ఆంధ్రసాహిత్య పరిషత్తువారి 
ప్రతిలో ఉంది.? పారిజాతాపహరణంలో చంద్రుణ్ణి వర్గించాక నాయికానాయకులు 
చంద్రికా విహారాలు చేస్తారు. వినోదక్రీడలో ఓలలాడి నిదురీస్తారు. తరువాత 
మేలుకొలుపులు. కృష్ణుని ప్రయాణ సన్నాహం. దారిలో కనబడే వింతలను వర్ణించి 
భార్యకు చెప్పడం. మేరుపర్వతం దాటుతారు. ఈ ఆశ్వాసంలో కృష్ణుడు గరుత్మంతునిపై 
ప్రయాణం చేస్తున్నా కథ చీమనడక నడుస్తుంది. 

తృతీయాశ్వాసంలోని తీరు చూస్తి ద్వితీయాశ్వాసంలోని కథే వేగంగా 
నడిచిందనిపిస్తుంది. స్వర్గంలో శ్రీకృష్ణుని ఇంద్రాదులు సేవిస్తారు. రాజుగారు 
2. విస్మృత ప్రబంధ పద్యావళి, చిమ్మపూడి అమరేశ్చరుడు - విక్రమసేనం, ఆంధ్ర సాహిత్య పరిషత్‌ 

పత్రిక, సంపుటి 87. సంచిక 4-6. పద్యం 43. ఈ పద్యాన్ని గ్రంథనామం, కర్ణనామం తెలియరానివి 
అన్న శీర్షికలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రచురించారు. ప్రబంధ రత్నావళి, పుట 157. 


నంది తిమ్మన | 81 


ఊరేగుతున్నప్పుడు పురస్త్రీలు చూసినట్టు కృష్ణుణ్ణి అనిమిషకాంతలు చూస్తారు. ఈ సంగతి 
తిమ్మనగారు పది పద్యాలలో చెప్పారు. తరువాత శ్రీకృష్ణుడు తన తల్లి అదితిని చూస్తాడు. 
ఆమె దశావతారాల వర్ణన సుదీర్ణంగా చేస్తుంది. గణసమకదండకంలో కృష్ణలీలలు 
వర్ణిస్తుంది. తరువాత కృష్ణుడు వైజయంతానికి చేరుతాడు. రాయలవారి నివాసమందిరం 
మలయకూటాన్ని వర్జించినట్టు . తియ్మనగారు వైజయంతిని పాడుగాటి వచనంలో 
వర్ణించారు. తరువత ఆకాశగంగాతీర నందనవనంలోని విశేషాలపై శ్రీకృష్ణుడు ప్రత్యక్ష 
వాఖ్యానం చెప్తాడు. మూడో అశ్వాసం ముగుస్తుంది. 


నాలుగో లక్వాసంలో మొదట పారిజాతం దగ్గరకు చేరుతారు. కృష్ణుడు దానిని 
వర్ణిస్తాడు. అప్పుడు సత్యభామ ఇలా అంటుంది: 

నావుడు సత్యభామ నిజనాధున కిట్లను నేల తామసం 

వీవిబుధా ధినాయక మహీరుహముం పెకలించి లోకసం 

భావితమైన నీపలుకుబంతము నెల్ల మదీయగేహకే 

భీవనవాటి వేడుక దలిర్చగ నిల్బుము జీవితెశ్వరా. . (పారిజూ. 4-11) 


వెంటనే అది పట్టుకుపోతీ ఎలాగ! ఇంకా బోలెడు పద్యాలలో పుష్పాపచయం, 
జలక్రీడలు వర్ణించాలి. 11-వ పద్యంలో సత్యభామ “ఏల తామసం) అంది. 50-వ 
పద్యంలోగాని పారిజాతాపహరణం జరుగలేదు. స్వర్గంలోని కావలివాళ్లు ఇది తగునా 
అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సత్యభామ జవాబు చెప్పింది. ఆమె ముఖంపై చిరునవ్వు 
అంకురించింది. జారిన కొంగూ, వాడిన కొప్పూ సవరించుకుంటూ ఇలా చెప్పింది: 


వినుడు సురేశ్వరు వనపాలకులు! వార్థి బొడమిన ఈ దివ్యభూరుహమున 
కింద్రాణి యెవ్షతె? ఇంద్రుండు నెవ్వాడు? తోడి యిందిరను, గౌస్తుభము నెవ్వ 
డధిపుడై ధరియించె నతడె చేకొనుగాక తకతేర యిది యేమి యొకరి సామ్మె 

యిదె నాదు విభునిచే నీవదాన్యనగంబు నొడియించుకొని యేగుచున్నదాన 
బలుకు లేటికి దా వీరపత్నియేని 

మీశచీదేవి తనదు ప్రాణేశుడైన 

మఘవు నిట బంపి సత్యభామావిధేయు 

వలన మరలంగగొనుటెపో వాసితనము. (పారిజా. 4-59) 


తన భర్ణ తనకు విధేయుడని అతని సమక్షంలోనే చెప్పి 'బస్తీమే సవాల్‌ అని సత్య 
ప్రకటించింది. వనపాలకులు ఈ మాటలు శచీవిధేయునికి చెప్పడానికి వెళ్తారు. 
చతుర్దాశ్వాసంలో యుద్ధప్రయత్నాలు మొదలవుతాయి. 


పంచమాశ్వాసంలో ఇంద్రోపేంద్రుల యుద్దం 38 పద్యాలలో వర్ణన. తరువాత 
క్రిందపడ్డ ఇంద్రుణ్ణి కృష్ణుడు లేవనెత్తుతాడు. వీ తప్పేం లేదు. ఏదో నీ మరదలు 
హాల టే చెట్టుకోసం వచ్చాను. సీ వజాయుధం నువ్వు తీసుకో. నీ మ. 
నాకెందుకు?” అన్నాడు. దానికి ఇంద్రుడిలా జవాబు చెప్పాడు. 


82 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సౌమ్మన నెద్ది యేననగ సొమ్మున కెవ్వడ గర్హ నీవు నీ 

సా మృఖిలప్రపంచమును శూరకులంబు నలంకరించు నీ 

వమ్మహి నుండునంతకు ననన్యదురాపము పారిజాతభూ 

జమ్మును నుండు నన్న వికసన్ముఖుడై హరి వీడుకొల్పుచున్‌. (పారిజా. 5-40) 


ఇంత జ్ఞానముంటే అంత యుద్ధం ఎందుకో! పారిజాతంతో కృష్ణుడు ద్వారక 
చేరుకొన్నాడు. ఆ చెట్టుమహిమ వల్ల చెవిటివాళ్లు వినడం మొదలుపెట్టారు. గుడ్డివాళ్లకు కళ్లు 
వచ్చాయి. కుంటివాళ్లు నడవసాగారు. పారిజాతాన్ని ప్రతిష్టించాక నారదుడు వచ్చి 
పుణ్యకదవ్రతం ప్రతిపాదించాడు. సత్యభామ ఆ నోము నోచింది. కృష్ణరాయల దేవేరులలో 
ఎవరో ఒకరు చేసిన వ్రతంలాగా దానిని తిమ్మనగారు వర్ణించారు. నోమునోచి సత్యభామ. 
నారదునికే భర్తను దానం చేసింది. ఆ జడదారి కృష్ణునిచేత పనులు చేయించుకొన్నాడు. 


టి 


మేళవించినవి సుమ్మీ న మెట్లని మాంసలాంసంబున మహతి జేర్చి 
మిన్నేటి జలము సుమ్మీ తొలంకెడు: నని డాచేత మణికమండలు వొసంగి : 
యిది జపోచితము సుమ్మీ జతనం బని వలచేత బద్మాక్షవలయ మిచ్చి 

" యీశాను డిచ్చె జుమ్మీ మాకు నిది యనిశార్లూల చర్మంబు జంక జొనిపి 
పౌమ్ముపామ్మని యొకకొంతపోవబోవ . 
రమ్మురమ్మని మరల చేరంగబిలిచి 
కపటనటనాపరుండైన కంసవైరి a 
బరమముని నవ్వుటాలకు బనులుగొనియె, (పారిజా. 5-86) 


ఈ నవ్వులాట కొద్దిసేపే. వెంటనే చతురవాచా ప్రొఢితో ఒక పాదభమకం (5-93), 
ఒక గోమూత్రికాబంధం (5-94), నాగబంధం (5-95), ఛురికాబంధం (5-96), 
చక్రబంధం (5-97), ద్వ్యక్షరికందం (5-98), ద్వాకంద క్రౌంచపదం (5-99,100), 
భుజగప్రయాతగర్చ స్రగ్వ్నిణి (5-101) మొత్తం ఎనిమిది బంధచక్ర కవితలతో నారదుడు 
స్తుతించాడు. అతడు త్రికాలవేది కనుక చక్రబంధంలో “కృష్ణరూయక్యతి”, “నంది తిమ్మకవి” 
అనే పేర్లు వచ్చేటట్టు స్తుతించాడనుకోవాలి. ఈ చిత్రగతులలో స్తుతి అయ్యాక కథ కంచికి 
వెళ్లింది. ఈ కావ్యం చివర తిమ్మనగారిలా స్వఎషయం చెప్పుకొన్నారు. 


కౌశికగో త్రవిఖ్యాతు డాపస్తంబసూత్రు డార్వేలపవిత్రకులుడు 
నందిసింగామాత్యునకును దడిమ్మాంబకుదనయుండు సకలవిద్యావివేక 
చతురుడు మలయమారుతకవీంద్రునకు మేనల్లుండు కృష్ణరాయక్షి తీశ 
కరుణాసమా లబ్బఘనచతురంతయానమహా గ్రహారసన్మానయుతుడు' 
తిమ్మయార్యుండు శివపరాధీనమతి య 

ఘోరశివగురుకిష్యుండు పారిజాత 

హరణ మను కావ్య మొనరించె నాంధ్రభాష 

నాదివాకరతారా సుధాకరముగ. (పారిజా. 5-108). 


నంది తిమ్మన 83 


ఈ పారిజాతాపహరణ కావ్యం కృతి ఇవ్వడానికి ముందే రాయలవారు 
తిమ్మనగారికి పల్లకీలు, అగ్రహారాలు ఇచ్చి సన్మానించారని ఈ పద్యంవల్ల తెలుస్తున్నది. 
పారిజాతాపహరణంలో రాయలవారి కళింగ విజయాన్ని సంపూర్ణంగా వర్ణించలేదు 
కాబట్టి ఇడి క్రీశ. 1519కి పూర్వం రచించినట్టు కనబడుతుంది. తిమ్మనగారికి రాయలవారి 
పరిచయం చిన్నప్పుడే ఏర్పడడానికి అస్కారం ఉంది. ఈయన మేనమామ 
మరీయమారుతకవి నందిఘంటకవులలో ఘంటసింగయ్య. ఆ జంటకవులు కృష్ణరాయల 
వారి తండ్రి నరసానాయకునికి వరాహపురాణం అంకితం ఇచ్చారు. అప్పటి నుంచీ 
బాలరాయలకు, చిన్నతిమ్మనగారికి మైత్రి ఉండేదేమో! రాయలవారు రాజ్యానికి వచ్చిన 
దగ్గిరనుంచీ తిమ్మనగారి కొలువులో ఉండేవారేమోనని రాయవాచకం వల్ల తెలుస్తున్నది. 
మొదటి జగడాన విజయం రాగానే దానిని ముక్కుతిమ్మనగారు వర్ణించారు. రాయలవారి 
ఆస్థానకవిగా ఆయన క్రీ.శ. 1522 దాకా ఉన్నారని చెప్పడానికి శాసన ప్రమాణం ఉంది. 
ఆ సంవత్సరం రాయలవారు గయలో వేయించిన జయశాసనం తిమ్మనగారే వ్రాశారు. 
దానిలో పారిజాతాపహరణంలోని ఈ క్రింది పద్యంకూడా ఉంది. 


తిరుమలదేవీవల్లభ - కరుణామయహృదయ రాజకంఠీరవ యీ 
శ్చరానరసభూపురందర జా వరనందనబాసదప్ప వరగండాంకా: (పారి. 2-105) 


ఈ గయ శాసనంవల్ల తీమ్మనగారు రాయల శాసనాలు వ్రాసే విద్యాధికారి 
పదవిలో ఉన్నారనిపిస్తుంది. కొన్ని సంస్కృత శాసనాలను వారు వ్రాశారేమో 
భావీపరికోధన వల్ల ఏమైనా బయటపడవచ్చు. 
తిమ్మనగారు పారిజాతాపహరణాన్ని హరివంశం నుండి అనువదించారనీ, 
మూలంలోని కల్పనలు కొన్ని యథాతథంగా దించారనీ కొందరు పరిశోధకులు 
నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. '“'మూలగ్రంథంలోని చాలాభాగముల 
ననుసరించియే ఈ కవివరుడు వ్రాసినను బెక్కు చోట్లలో గాథలను మార్చియు, సంక్షేపము 
చేసియు, బొత్తిగా వదలియు, లేని వర్ణనాదులు విస్తరించియు, పెంచియు, 
" శేదములుగావించెను”' అని పరిశీలకులు ఒప్పుకుంటున్నారు.!5 ఇక అనువాదం ఏమిటి? 
ఆధారాన్ని తీసుకున్నాడు అనాలి. నిజానికి పుట్టపర్తి నారాయణాచార్యులుగారు 
చెప్పినట్టు “ప్రతిదానిని గీర్వాణముతో ముడిపెట్టనిది మనకు తృప్లిలేదు.! తిమ్మన 
కావ్యానికి కన్నడంలో ఉన్న “హరికథాసారం' అనే గంథం మాతృక అని 
నారాయణాచార్యుూలుగారు చెప్తున్నారు. కొన్ని కన్నడ పదాలను ఆయన మక్కికి మక్కి 
తెనిగించారట. అల్లసాని. పెద్దనగారు 'హరికథాసారం' తెలుగులో రచించినట్లు 
3. ఈ శాసనాన్ని మొదట కె.వి.హెచ్‌. శర్మగారు ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక 47 సంపుటి, 2-3 
సంచికలలో ప్రచురించారు. 199 ఫిబ్రవరి నుండి కొన్ని నెలలు - 190 దాకా భారతిలో ఈ శాసనం 
గురించి చర్చలు జరిగాయి. 

4. _విజయనగరసామ్రాబ్యమందలి ఆంధ్రవాబ్బయచరిత్ర. టేకువుళ్ల అచ్యుతరావుగారు, ద్వాతీయభాగం, 
పుట 233. 

క్‌. న పరిమళోల్తాస వ్యాఖ్యతో, పీఠిక - నాగపూడి కుప్పుస్వామి అయ్య. 

6. ' తెలుగు భాషాసమితివారీ విజ్ఞానసర్వస్వం, ౩-వ సంపుటి, పుట 820. 


84 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


లాక్షణికులు కొన్ని పద్యాలు ఉదాహరిస్తున్నారు. తెలుగులో పెద్దనగారూ, తిమ్మనగారూ 

వ్రాసిన కావ్యాలనుండి పద్యాలను కన్నడకవి అనువదించాడేమో పరిశో ధించాలి. 
ముక్కు తిమ్మనగారు పారిజాతాపహరణమొక్కటేగాక “వాణీవిలాసంి జన 

ఇంకొక కావ్యం కూడా వ్రాశారట. ఈ సంగతి కూదిమంచి వెంకటరాయకవి వ్రాసిన కవి 


మనోరంజని అనే అప్పకవీయ విమర్శవల్ల తెలుస్తున్నదట.” ఇది నేడు అలభ్యం. దొరికితే 
పారిజాతంలాగే వీనులవిందు చేస్తుంది. 1 


ఒకసారి తిమ్మనగారు తమ వీనులకు కొత్తకుండనాలు పెట్టుకొన్నారట. ఒక భట్టు 
ఆయన దర్శనం చేసుకొని ఇలా ప్రశంసించాడట. 


మాకొలదిజానపదులకు - నీకవితారీవి యబ్బునే కూపనట 
ద్చేకములకగగనధునీ- కీకరముల చెమ్మ? నందిసింగయతిమ్మా! 


ఈ పద్యం వినగానే తిమ్మనగారు సంతోషించారు. ఇవ్వడానికింకేం దగ్గిరలేక 
చెవినున్న ఒక కుండలం తీసి భట్టును తిమ్మనగారు సత్కరించారు. 

మరునాడు కొలువుకూటానికి ఒక్కకుండలంతోనే ఆయన వెళ్లారు. “ఏమిటి 
విశేషం?” అని రాయలవారు అడిగారట. తిమ్మనగారు జరిగినది మనవి చేశారు. ఆ 
పద్యాన్ని చదివారు. 

రాయలవారు విని మూడవపాదంలో 'గగనధునీ' అనే మాటను 'నాకధునీ' అని 
మారిస్తే బాగుంటుందన్నారు. వెంటనే తిమ్మునగారు రెండో కుండలం తీసి రాయలవారికి 


బహూకరించారు. 


మంచి పద్యాలు చెప్పడమేకాదు. మంచి పద్యాలను మెచ్చుకోగలగడం 
సత విలక్షణం! 


7. విజయనగరసా చాజ్యమందలి ఆంధ్రవాబ్మయ చరిత్ర, 2-వ భాగంలో టేకుమళ్ల అచ్యుతరావుగారు 
చెప్పారు. పుట 218. 


చరిగొండ ధర్మన్న 
నాదెండ్ల గోపమంత్రి 


ఆంధ్ర రంగస్థలంమీద నేడు ఆశేషప్రచారం గల నాటకాలలో. గయోపాఖ్యానం ఒకటి. 
ఒక్కటే ప్రాణంగా సంచరించిన కృష్ణార్దునులు పరస్పరం పోరాడుకున్న ఈ కథ 
తొలిసారిగా కృష్ణదేవరాయల వారి కాలంలోనే కావ్యరూపాన మన సాహిత్యంలో 
వెలసింది. చరిగొండ ధర్మన్న అనే కవి చిత్రభారతం అనే ఎనిమిది ఆశ్వాసాల కావ్యాన్ని 
వ్రాశాడు. ఇది గయోపాఖ్యానం కాదు గాని కృష్ణార్జునుల యుద్దాన్ని కథనం చేస్తుంది. 
ఇందులో కూడా అర్జునుడు అభయమివ్వ్నడమే యుద్ధ కారణం. కృష్ణునివల్ల ప్రాణభయం 
పొందినవాడి పేరు చతుర్ధనుడు. అతడు ఒకనాడు వేటకు వెళ్తాడు. అక్కడ అతనికో గుర్రం 
కనబడింది. మెచ్చుకొని ఆ రాజు దానిని నగరుకు తీసుకుపోయాడు. ఒక మంచిరోజు 
చూసి దానిపై సవారి చేయపోయాడు, ఆ గుర్రం అతనితో ఎగిరి అన్ని లోకాలూ 
చూపించింది. తిరిగి అతణ్జి రాజ్యానికి తీసుకు వస్తున్నప్పుడు ఆ గుజ్బ్జిపు నోటి నురుగు 
అర్ద్యమిస్తున్న కృష్ణుని చేతిలో పడిందీ. అతడీ అపచారానికి కారణభూతుణ్ణి 
ముప్ఫయిరోజులో చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ చేస్తున్నపుడు నారదుడు 
అక్కడ ఉన్నాడు. 

తాను అపచారం చే సినట్టుగాని, కృష్ణుడు శపథం చేసినట్టుగాని తెలియని చతుర్ధన 
మహారాజుకు నారదుడు ఈ ప్రంగకులు కాస్తా చెవిని “వేస్తాడు. చతుర్ధనుడు భయపడి 
దేవేంద్రుణ్ణి రక్షించమంటాడు. అతడు కృష్ణుని చేతిలో ఓడిపోయాను. వేకు రక్షించతేను' 
అంటాడు. పారిజాతాపహరణ కథ చెప్తాడు. చతుర్ధనుడు శివుణ్ణి ప్రార్థిస్తాడు. అతడు “నేను 
- పూర్వం కృష్ణుని చేతిలో అపజయం పాందినవాజ్డే అని ఉషాపరిణయం కథ చెప్పాడు. 
బ్రహ్మకూడా నిరాకరించి కథ చెప్తాడు. తనను కాప డవాడు ఎవడూ లేడే అని చతుర్ధనుడు 
పరితపిస్తున్న సమయంలో అతని రాజ్య ప్రాంతాలలో ఉన్న అడవిలో అర్జునుడు 
వేటాడటానికి వస్తాడు. చతుర్ధనుడు తాను ఎవరిబారినుండి శరణు కోరుతున్నదీ చెప్పక 
అర్జునుణ్ణి వేడుకొంటాడు. అతడు అభయప్రదానం చేస్తాడు. పాండవులు భీష్ముణ్జీ 
సంప్రదించారు. ఆయన కౌరవ పాండవులను కలిపాడు. యాదవులతో ఈ నూట అయిదు 
గురు అన్నదమ్ములూ పద్ధెనిమిది రోజులు యుద్ధం చేశారు. కృష్ణుడు చక్రాయుధాన్ని 
ధరించి ఒక్క ధర్మరాజును తప్ప అందరినీ సంహారించాడు. ధర్మరాజు వద్దకు కృష్ణుడు 
వచ్చి “ఒక్క వరమిచ్చాను. ఎవర్ని బతికించమంటావు?' అన్నాడు. అతడు ' చతుర్ధనుడినే 
బ్రతికించమన్నాడు. పాండవులు అభయమిచ్చిన వాడిని కాపాడలేకపోయారనే అపఖ్యాతి 
తప్పుతుంది అన్నాడు. కృష్ణుడు మెచ్చుకొని అందర్నీ (బతికించాడు. 


ఈ కథ చిత్రంగా ఉంది కనుకనే దీనికి చరిగొండ ధర్మన్న చిత్రభారతం అని పేరు 
పెట్టాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది.! ఈ కథ ప్రాక్షన రాజావళీ విశేష 
చరితములలోన మిగుల నాశ్చర్య హేతువైన కథ.? ఇలావంతునకు శుకయోగి చెప్పిన 


1. చితభారతం, 1-1 
2. చిత్రభారతం, 1-38 


86 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కథను నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడట. ఈ కథను 
విచిత్ర గతిలో అలంకారసరణి మీర, రసములు చిప్పిల, మెచ్చులొలుక, చరిగొండ ధర్మన 
రచించాడు. ఇతడు 'శతలేఖినీ సురత్రాణ' బిరుదం గలవాడు. తెలంగాణలోని చరిగొండ 
గామంవాడు. ఇది మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉంది. ఆ కాలంలో దానిని 
చరిగొండసీమ అని పిలిచేవారు. 


నేడు కరీంనగర్‌ జిల్లాలోని ఉన్న ధర్మపురికి చరిగొండ ధర్మన్న వెళ్లాడు. అక్కడి 
నరసింహస్వామికి భక్తుడైన ఎనుములపల్లి పెద్దనగారు ఆ రోజులో చిత్తపుఖాన్‌ మంత్రిగా 
ఉండేవారు. ఆ ప్రభువు ఈ మంత్రికి బంగారు చామరాలు, పల్లకీలు, వెల్లగొడుగులు 
మొదలైన రాచమర్యాదలన్నీ ఇచ్చాడు. ఖాన్‌ అనే పేరు ఉండడంవల్ల ఇతడు 
మహమ్మదీయుడని పౌరపడడానికి ఆస్కారం ఉంది గాని చిత్తపుఖాన్‌ హిందువే. 
బోయకులంలో పుట్టి చిన్నప్పుడు పశువులు కాచుకొంటూ తిరిగిన నీతడు 
స్వప్రయోజకుడు. అనాటి తెలంగాణాలోని మహమ్మదీయుల కొలువులో చేరాడు. 
సైనికుడుగా చేరి వాడు సేనాని అయ్యాడు. చిన్న జాగీరు, చిత్తపుఖాన్‌ అనే పేరు 
సంపాదించుకొన్నాడు. క్రీ.శ. 1480-85 ప్రాంతాలలో రాచకొండకు ఏలికగా ఉన్నాడు. 
ప్రజానురంజకుడయ్యాడు. క్రీశ 1503లో కుతుబ్‌-ఉల్‌-ముల్క్‌ నుండి వరంగల్లును 
జయించి మహమ్మదీయులు పాడుచేసిన దేవాలయాలు బాగుచేయించి దైవాలను 
పునఃప్రతిష్ట చేయించాడు. పాకాల చెరువు మొదలైనవి త్రవ్వించాడు. దురదృష్టవశాత్తూ 
ఇతడు అట్టే కాలం ఓరుగల్లు పాలించలేకపోయాడు. క్రీ.శ. 1512లో కులీకుతుబ్‌షా ఇతణ్ణి 
ఓడించాడు. అందుచేత చిత్తపుఖాన్‌ గజపతులను ఆశ్రయించాడు, కృష్ణదేవరాయలవారు 
కళింగ దండయాత్ర చేస్తున్నప్పుడు తన విలుకాండ్రతో ఇతడు విజయనగర సేనలను 
చీకాకు పెట్టాడు. ఈ యుద్ధంలోనే చిత్తపుఖాను మరణించాడేమో అని పరిశోధకులు 
భావిస్తున్నారున్‌ 

క్రీ.శ. 1503-1512 మధ్య ఓరుగంటిని చిత్తపుఖాను పాలించాడు. ఆ కాలంలోనే 
ఎనుమలపల్లి పెద్దనమంత్రి ఉండేవాడు. ఈ వైభవాలను చరిగొండ ధర్మన్న, తన 
చిత్రభారతంలో పేర్కొన్నాడు. కనుక ఈ కాలంలోనే చిత్రభారత రచన జరిగిందని 
చెప్పవచ్చు. ధర్మన్న నుతించిన తెలుగు కవులలో పిల్లలమర్రి పినవీరభద్రయ్య లేడు. 


ఘనునన్న పార్యు దిక్కనసోమయాజుల వర్షించి వేములవాడ భీము 

నాచనామాత్యు సోము శ్రీనాథు చిమ్మ- పూడి యమరేశు బమ్మెరపోతరాజు 

Mr భాస్కరుడునాది- యై యైన సుకవులకెల్ల నెయ్యమున నెరిగి. 
(చిత్రభారతం, పీరిక 8) 


౩. ఆంధ్రకవి తరంగిణీ, 8వ సంపుటి, పుట 114 

4. రాయవాచేకం, 94-95 

5. _ షితాబుఖాను అను సీతాపతిరాజు, ఆదిరాజు వీరభద్రరావుగారు, లక్ష్మణరాయ పరిశోధనమండలి 
సంచిక, ప్టాదరాబాదు, పుట 50. 


చరిగొండ ధర్మన్న, నాదెండ్ల గోపమంత్రి 87 


ఇతడు సుకవులను నుతించాడుగాని పోతరాజుగారి లాగే కుకవుల ఊసే ఎత్తలేదు. 
- ఇతడు తన కవిత్వం గురించి కృతిపతిచేత ఇలాగా చెప్పించాడు. 


శతలేఖిన్యవధానపద్య రచనా సంధాసుర త్రాణచి 

హ్నితనామా చరికొండ ధర్మసుకవీ! నీ వాగ్విలాసంబులా 

శితికంరో జ్ఞ కలజూటకోటరకుటీశీతాంశురేఖాసుధా 

న్వితగంగాకనకాబ్ద నిర్భర రసావిర్భూత మాధుర్యముల్‌. (చిత్రభారతం, పీఠిక 18) 


ఇది అతిశయోక్తి కాదు. ఇతడు వ్రాసిన ఎనిమిది ఆశ్వాసాలలో ఎక్కడ ఏ పద్యం 
తీసుకున్నా మభురుగానే ఉటుంది, ప్రబంధ లక్షణాలకు కావలసిన అష్టాదశ వర్ణనలతో 
“చిన్న కథను 1304 గద్యపద్యాలకు పెంచాడు. కృష్ట్ణార్దునుల యుద్దానికి కారణభూతుడైన 
చతుర్ధనుడు అసలు మూడో ఆశ్వాసంలోగాని రాడు. ప్రథమాశ్వాసం కథ ఎత్తుకోడానికే 
సరిపోయింది. తుల్యుడనే ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఏయే బుతువులు ఎలా 
ఉండగా తపస్సు చేసినదీ చెప్పి బుతు వర్ణనలు చేశాడు. ఆ బుషి తపస్సు చెడగొట్టడానికి 
రంభ వచ్చింది. ఆమెను దేవేంద్రుడెలా పంపినదీ వివరించారు. ఆమెతో ఇతర అప్సరసలు 
వచ్చారు. మన్మథుడు సిబ్బందితో బయలుదేరాడు. వసంత వర్దన, పుష్పాపచయం, 
జలకేళి, తడిబట్టలలో అందాలు, ఇలాగ వివిధ విషయాలతో గ్రంథం పెరిగింది. ముని 
చుట్టూ చేరిన అప్పరసలు వ్రాయగా రాని పలుకులు పలికారు. రంభ వీణ వాయించ 
సాగింది. ముని కళ్లు తెరిచాడు. ఆమెను నఖశిఖ పర్యంతం వీక్షించాడు. సకలావయవాలూ 
ముప్ఫయి పద్యాలలో వర్ణించాడు. తనివితీరక ఇంకో పద్యంలో వితర్కించాడు. 


ముని తన వలలో పడ్డాడని రంభ సంతోషించింది. స్వర్గసౌఖ్యాలన్నిటికి తానే 
కారణం అని చెప్పింది. తనువులు నొచ్చిన పిదప పొందే బహ్మానందకేళి కంటే 
ప్రయాసలేని వనితాసంగమం మిగుల సౌఖ్యం అంది. 


నీవీ మోక్షము గోరి యోగముల నెంతీ డస్సి డెందంబులో 

నే వెంటం గొనరాని మీది యమృతం బేలా విచారింప? నా 

నీవీ మోక్షము జేసి యాగముల నెంతే నెమ్మదిండాయ నీ 

వే వెంటన్‌ జనకుండ గల్లు నమృతం బిచ్చోట నామోవిపైన్‌. (చిత్రభారతం, ౩-82) 


ఆమె ఇలాగ అన్నాక మునికి కోపం వచ్చింది. ఆడ గుత్లానివై పుట్టు అని 
శపించాడు. రంభ తల్లడిల్లింది. 


విటుడు పలొత్తిన గటగటపడు మోవి యినుపకళ్లెములకు నెట్టు లోర్చు 
గొనగోరు తాకిన గ్రౌవ్వారు దేహంబు ఘనకశాహతుల నేగతి సహించు 
వలిసపయ్యద మోప దలకెడి యంసంబుపక్కెర నేరీతి నిక్కితాల్చు 
నొరులు పాదాంభోజయుగళిమోపగ నున్నయే నన్యులవహింపనెట్లునేర్తు 


6. చిత్రభారతం, 3-30 


88 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


సంతతము మందగమనాలసంబులైన 

నాదు పాదంబు లిల పవనంబులీల 

పర్వుబెట్టంగ జాలునే పరమయోగి వర్య! నాకిట్టిదుర్దశ వలదు, మాన్సు! 
(చితభారతం, 3-95) 


నలకూబరుడంతటివాడు మత్పదాంభోరుహలాక్ష కుంకుమ బొట్టుగ గైకొని 
ఎల్లవేళలా. ఉంటాడే, నాకీయాడ గుర్రపురూపు వచ్చిందా అని మొత్తుకుంది. 
శాపవిమోచనం చెప్పమంది. చతుర్ధనుడనే రాజును సకలలోకాలూ తిప్పిన తరువాత నీకు 
విముక్తి కలుగుతుందని చెప్పాడు. అలాగే జరిగింది. అయితే రంభకు విముక్తి కలిగినా రాజు 
పీకలమీదకు వచ్చింది. అది అర్జునుణ్ణి చుట్టుకొంది. కృష్ణుడు మండిపడ్డాడు. 
“నాసహాయమ్ములేకున్న నరుడునరుడు నాసహాయంబు గలిగిన నరుడుహరుడు.' 
(చితభారతం, 6-147)” అని కృష్ణుడు రుజావు చేశాడు. ధర్మన్న ఈ కృష్ణార్దునుల 
యుద్దాన్ని మహాభారత సంగ్రామమంత విరివిగా వర్ణించాడు. కురుపాండవులు మనుష 
వ్యూహాన్ని రచిస్తారు. యాదవులావలవ్యూహంలో ఎదుర్కొంటారు. ఒకనాడు 
వ్యూహాలో, వ్యూహాలో వ్యూహాలు పన్నుతారు. శకటాకారంబుగా మోహరంబు 
మీరంబన్ని యందు నంతర వ్యూహంబుగా పద్మవ్యూహంబు సమకట్టి, దాని మధ్య 
ప్రదేశంబున సూచీవ్యూహం బేర్చరచి పాండవులు యుద్ధం చేస్తారు. ఈ యుద్ధ వర్ణనలు 
మూలంలోనివో లేక ధర్మన్న స్వకపోలకల్పితాలో? ఇతనికి యుద్దాలేకాక వేట బాగా 
తెలుసు. చతుర్ధనుని వేట 32 గద్యపద్యాలలో వర్ణించాడు. మనుచరిత్రలో అల్లసాని 
పెద్దనగారు వర్ణించిన దాని దగ్గరో ఉంటుంది. ఎటొచ్చీ ఇది ముందు వ్రాశాడు. 
పినవీరయ్య, నందిఘంట కవులు ఇది ఫ్యాషన్‌ చేసిపోయారు. 


అల్లసాని పెద్దనగారికి ముందే వేటను సవిస్తరంగా వర్ణించిన ధర్మన్న, నంది 
తిమ్మనగారికంటే ముందుగా పారిజాతాపహరణం కూడా తన గ్రంథంలో సూచించాడు. 
26 గద్యపద్యాలలో ఇంద్రుడిచేత ఈ కథ చెప్పించాడు. అయితీ ఇందులో నారదుడు 
పువ్వు తెచ్చి ఇవ్వడు. సత్యభామ అలగడం, కృష్ణుని కాలితో తన్నడం వగైరాలు లేవు. 
నరకాసుర వధ తరువాత యకాయకిని స్వరానికి వెళ్లడం, అక్కడ శచీదేవి అవమానం 
చేయడం, సత్యభామ చిన్నబుచ్చుకోవడం ఉన్నాయి. కృష్ణుడు ఊరడిస్తాడు. 


ఏమిటి కింత వంత తరశేక్షణ! చెప్పు మటన్న లేచి య 

బ్బామిని చన్నుదోయిపయి పయ్యెదకొంగు దలంగి జార 

నెమ్మో మరవాల్చి యూరువుల ముంగర ముత్యము గందనేడిచెం 

గోమలనూతన స్వరము గ్రోలుచు గోయిల పిల్లయో యన్‌. (చిత్రభారతం, 5-94) 


ముక్కుతిమ్మనగారికన్నా ముందుగానే ఏడ్చినా, అంత ముద్దుగా ధర్మన్న 
ఏడ్వలేకపోయాగు. అయితే ఈ సత్యభామ కోపం వస్తే తల కట్టుకు పడుకోదు. చెంపమీద 
చెయ్యివేసుకుని ఆలోచిస్తుంది. శచీదేవి అవమానించాక సత్యభామ తన విడిదికి 
పోయింది. ॥ 


చరిగొండ ధర్మన్న, నాదెండ్ల గోపమంత్రి 89 


ఈసును గోపము న్మది వహించి పులోమజ వేడిమాట కై 

గాసిలి మేన సామ్ముడిపి కన్నుల గ్రమ్మెడు నీట జందనం 

బోసరిలంగజేసి శిర మొయ్యన పంచి కపోల పాళిపై 

జేసయకొల్చి యొక్క యెడ జింతిలుచుండెడు నంతలోపలన్‌ (చిత్రభారతం, 5-91) 


తెలుగుసాహిత్యంలో చిరస్థాయిగా నిలినిసోయే సాహిత్య కల్పనలు కొంచెం 
ముందుగానే ఊహించిన చరికొండ ధర్మన్న కవిత్వం గజ్జెలగుర్రంలాగా కదను 
"తొక్కుతుంది. వాస్తవానికి కితడు మంచి గుల్దుం. చక్కని కవిత్వం ఒక్కలాగే ఉంటాయి 
అంటాడు. 


పదముల చొప్పును వడియొ- ప్పిదము నలంకారలక్ష్మి పేర్మియు ధారా 
స్పదభావము గల్లి శుభ- ప్రదమై హయమమరె సత్ర బంధమురీతిన్‌. 
(చిత్రభారతం, 3౩-160) 


ఈ సుత్ర్రబంధాన్ని రాయలవారి ప్రతికక్ల్షి ఆశ్రితుని ఆగ్రితుడు వ్రాశాడు. అయితే 
ఇదే కృష్ణార్లున సంవాదాన్ని రాయలవారి ఆగ్రితుడు కూడా వ్రాశాడు. నేడు ప్రచారంలో 
ఉన్న కథలతో గయోపాఖ్యానాన్ని నాదెండ్ల గోపమంత్రి ద్విపదకావ్యంగా వ్రాశాడు. 
ఇతడు అప్పాజీ తిమ్మరుసయ్యగారి కడగొట్టు మేనల్లుడు. మొదట గుత్తిదుర్నానికి 
పాలకుడుగా ఉండేవాడు. తరువాత కొండవీడు పాలించాడు. ఇతని అన్న అప్పనమంత్రికే 
మాదయ్యగారి మల్లన రాజశేఖరచరిత్ర అంకితం ఇచ్చాడు. 


నాదెండ్ల గోపమంత్రి సంస్కృత [గ్రంథాలు చాలా చదువుకొన్నాడు. కృష్ణమిశ్రుడు ' 


రచించిన ప్రబోధచంద్రోదయం నాబకానికి చంద్రికా వ్యాఖ్యను గోపమంత్రి వ్రాశాడు. 
అందులో అవతారికలో తన అన్న అప్పమంత్రిని గురించి చెప్పాక, తన సంగతి ఇలా 
బ్రాసుకొన్నాడు. 

తస్యానుజస్తరుణ భాస్కరదివ్య తేజః 

నాదెండ్ల గోపసచివో నయమార్గవేత్తా 

చాణక్య భట్టిశివదేవయుగంధరాదీన్‌ 

యః పూర్ణమంత్రి తిలకానపి ధిక్కరోతి.” (ప్రబోధ చంద్రోదయ వాఖ్యావతారిక, 10) 


ఇంతటి నయమార్గవేత్త కనుకనే తిమ్మరుసయ్యగారు కొండవీటి రక్షణ ఈతని 
భుజాలపై పెట్టారు. కృష్ణరాయల వారీ దుగాన్ని క్రీశ. 1515లో జయించారు. అప్పాజీ 
చేతిలో పెట్టారు. ఆయన మేనల్లుడిని పాలకునిగా చేశారు. నాదెండ్లవారి వంశకర్ణ 
విశ్వామిత్రుడు. మానికొండవీటిలో యజ్ఞం చేశాడట, అక్కడ రాఘవేశ్వరుని ఆలయం 
ఉందీ. దానికి గోపమంత్రి ప్రాకార గోపురాలు కట్టించాడు. ఇది క్రీశ. 1520లో జరిగింది. 
ఈ నిర్యాణం జరిగాక ఆ దేవునికి అంకితంగా ఈ ద్విపదకావ్యం గోపమంత్రి చెప్పాడు. 
అందుచేత దీని రచనాకాలం క్రీ.శ. 1520 తరువాతనే అని చెప్పవచ్చు. 


7, కృష్ణార్దునసంవాదం, పీఠిక, పుట 29 


90 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇందులో 1533 ద్విపద పాదాలున్నాయి. కల్పనలేవీ గొప్పగా లేకపోయినా కథనం 
సాఫీగా ఉంది. అన్నీ విరివిగా వర్ణించాలనే ఉబలాటం ఎక్కడా లేదు. నుడికారపు 
రుచులు ఉన్నాయి. 


ఈ గయోపాఖ్యానాన్ని గోపమంత్రి స్వయంగా కల్పించాడో, లేక ఏ పురాణంలో 
నుంచైనా తీసుకొన్నాడో తెలియదు. 

ఇందులో సుభద్రచేత కృష్ణుడు రాయబారం పంపించడం కూడా ఉంది. ఆమెను 
పంపిస్తూ “తేకువ గయుని బుత్తెమ్మను మట్లుగాకున్న మధువిందు కలహమౌననుము'' 
ఆంటాడు. చిన్న మాటలలో పెద్ద అర్థం ఇమిడీంది. 


సుభద్ర అర్జునునితో ఇలా అంటుంది. 
ప్రాణప్రదంబైన పద్మాక్షు విడిచి - ప్రాణేశ గయుని చేపట్టిన మేలె 
బెదరి మీదెరుగక పేరోడ నిలిచి - పదరుబట్టిన నెట్టి పడువయ్యుజూడ 
ఎందును బెరటి చెట్టెవ్వర్షకైన - మందుగా దను మాట మరి నిజంబయ్యె. 
(కృష్ణార్జున 678-682) 
సుభద్ర ఒకర్తి కాదు. ద్రౌపది కూడా ఇలాగే హితోపదేశం చేస్తుంది. 
ముంగొంగురత్నంబుముంగిటి బసిడి - తంగేటి జున్ను రాధాభర్త మనకు 
నిటువంటి శౌరికి నేలనొకో నేడు - కటకటా మనమీద ఘటియిల్లె కినుక 
ఛాయయో గ్రహగతి చాలని వేళ - పాయని చుట్టాలు పగవారు గారె. 
(కృష్ణార్ణున. 916-921) 
ఈ యుగంలో వెలసిన ప్రొఢకావ్యాల ముందు గోపమంత్రి ద్విపద వెలవెల 


పోవచ్చునుగాని మన సాహిత్యంలో వెలువడిన మొదటి గయోపాఖ్యానం వ్రాసినందుకు 
అతడు స్మరణీయుడే అవుతాడు. 


అల్లసాని పెద్దన 


తెలుగు సాహిత్యంలోని పంచకావ్యాలలో మనుచరిత్రను మొట్టమొదట లెక్కపెడతారు. 
ఆంధ ప్రబంధ కవులలో ప్రథమ పూజ అల్లసాని పెద్దనగారికే చేస్తారు. ఆది కవులు, 
కవిబహ్మలు, ప్రబంధ పరమేశ్చరులు, నవీనగుణసనాథులు, కవిసార్వభౌములు మొదలైన 
ఆజానుబాహులెందరున్నా మన సాహితీ రంగంలో అందరికన్నా ఒక జానెడు ఎత్తుగా 
కనిపించే జాణ ఆంధ్ర కవితాపితామహుడే. దీనికి కారణం కృష్ణదేవరాయల వారు 
ఆందరికన్నా పెద్దపీట వేసి పెద్దనగారిని దానిమీద నిలబెట్టడం కానేకాదు. ఆయన 
సహజంగా ఉన్నతుడు, రాయలవారి పీట లేకపోయినా, జానెడు కాకపోతి, బెత్తెడయినా 
ఎత్తుగా అల్లసాని పెద్దనగారు కనబడకపోరు, దానికి కారణం, ఆయనలో పూర్ణకవుల 
శుభలక్షణాలన్నీ కేంద్రీకృతం అయాయి. నన్నయగారి ప్రసన్న కథాకలితార్థయుక్తీ, 
తిక్కనగారి సంభాషణ్లూలిలోనే పాత్రచిత్రణ, ఎర్రయగారి జౌొచిత్యవంతమైన తెలుగు 
వాతావరణం, నాచన సోముని కొత్త చమత్కారాలూ, శ్రీనాథుని శయ్యాసాభాగ్య ప్రీతీ 
పెద్దనగారికి ఒక్కరూపున మూర్తీభపించి సాక్షాత్కరిస్తాయి. అందుకే రాయలవంటి వారు 
సహితం ఆయనకు జోహారు అన్నారు. 

_ అల్లసాని పెద్దనగారు వాస్తవానికి ఎప్పుడు కృష్ణరాయల ఆస్థానంలో చేరారో 
చెప్పలేం. పెద్దనగారు రాయలవారి బాల్య గురువని కొందరు భావిస్తారు.* అయితే ఈ 
ఊహకు ఆధారం కనబడదు. రాయలవారూ, పెద్దన గారూ నూత్న యౌవనంలో 
స్నేహితులు కావచ్చు. కాని వారికి గురుశిష్య సంబంధం ఉన్నట్టు కనిపించదు. 
రాయలవారి విద్యాగురువు ఎవరో నికరంగా చెప్పలేం. తిరుమల తాతాచార్యులవారు 
మత గురువులే. మఠ సంస్థాపకుడు. పెద్దనగారు మాత్రం తమకు శరగోపయతీంద్రుల 
దయవల్ల చతుర్విధ కవిత్వాలూ అబ్బినవని చెప్పుకొన్నారు. క్రీ.శ1512 నుండి 22 దాకా 
అహోవిలమరానికి పాలకులుగా ఒక శరగోపయతి ఉన్నారు. ఈయన ఆ మఠంలో 
సప్తమ పీఠాధిపతి, వీరు వాసంతికాపరిణయం అనే రూపకం వ్రాశారు. వారి వద్దనే 
పెద్దనగారు సాహిత్య కిక్షణ పొందారు. పీఠాధిపత్యం వహించడానికి ముందు 
శఠగోపయతి పూర్వాశ్రమంలో విద్యాదానం చేస్తూ వుండేవారనుకోవాలి. మఠమున్న 
అహో బిలక్షేత్రం పెద్దనగారీ జన్మస్థానమైన కోకట గ్రామానికి ఐదారామడల చేరువలో 
ఉంది. నేడు కడప జిల్లాలో, జమ్మలమడుగు తాలూకాలో' ఉన్న గండికోటవద్ద 
కోకటమనే గ్రామం ఉంది. అందులో అల్లసాని వారు కాపురముండేవారు. ఈ గ్రామం 
కాశీరామేశ్వ్చరాలకు పోయే ఘంటాపథం ప్రక్కన ఉంది. 

పెద్దనగారు చిన్నప్పుడే అహోబిలం వెళ్ళి శఠగోపయతికి శిష్యులై పురాణాలు, 
ఆగమాలు, ఇతిహాసాలు మొడలైనవాటిలో కథార్థాలను తెలుసుకొని ఉంటారు. ఆ 
మఠాధిపతి విద్యానిలయుడు.? ఆశు, మధుర, చిత్ర, విస్తర కవిత్వాల మర్మాలు 
1. విజయనగర సాచాజ్యమందలి ఆంధ్రవాజ్యయ చరిత్ర, 2-వ భాగం, టేకుమళ్ళ అచ్యుతరావు గారు, 


పుట 114. 
2. మనుచరిత్ర, 1-6 


92 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తెలిసినవాడు. వాటిని వెద్దనగారికి శరగోపయతి విడమరిచి చెప్పి ఉంటాడు. ఈయన 
బోధవల్ల పెద్దనగారు భాషలో 'అపరశేషభోగి' అయ్యారు. అనర్గళంగా ఆశుకవిత్వం చెప్పే 
విద్యను అలవర్చుకొన్న పెద్దనగారికి ఎక్కడకు వెళ్ళినా దిగ్వాజయమే. 


నూత్న యౌవనంలో ఆయన చంద్రగిరి వెళ్ళి బాలకృష్ణరాయల పరిచయం 
ఏర్పరచుకొని ఉంటారు. రాయలవారు పట్టం కట్టుకొన్న వెంటనే మూడిళ్ళ తురకలతో 
ముమ్మరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధభూమిలో రాయలవారితోపాటు ముక్కుతిమ్మన 
గారు, అల్లసాని పెద్దనగారు, మాదయ్యగారి మేల్లన వంటి కవులు ఉన్నారు.* అప్పటికి 
పెద్దనగారు హరికథాసారమనే కృతిని రచించి తమ గురువు శరగోపయతికో, 
యిష్టదైవానికో అంకితం ఇచ్చినట్టుంది. ఈ గ్రంథం నేడు నష్టమైనా లాక్షణికులు 
ఉదాహరించిన కొన్ని పద్యాలు దక్కాయి. అందులో షష్ట్యంతంలాగ కనబడే ఈ పద్యం 
ఒకటి ఉంది. | 


శరకోపయతికి ఖలతరు - కుఠారరూపమతికి శరగురుముతహృత్క 
ర్మరఠనిరతికి జతురాగమ- పఠనాయతనియతికి యజపాధికభృతికిన్‌ 
(ఆనందరంగ. 3-317) 


ఈ పద్యాన్ని కస్తూరీ రంగకవి అఖండయతికి ఉదాహరణగా తన ఆనందరంగ 
రాట్బందంలో ఉదాహరించాడు, ఇది అల్లసాని పెద్దనగారి హరికథాసారంలోనిదని 
చెప్పాడు. ఇందులొ వటపత్రశాయిగా సవ్వళించిన నాటినుంచి బలరామావతారంలో 
ప్రలంబాసురుని సంహరించేదాకా హరికథలన్నీ ఉన్నాయి అనుకోవచ్చు. వటపత్ర 
ఇశాయిని పెద్దనగారిలా వర్ణించారు : 

ఆదేవోత్తముడు సుధాం- భోధివటైకాగ్రిమ దళమున బాలుండై 

చేదోయిచేత దక్షిణ-పాదము గొని నోట జేసె బకపక నగుచున్‌. 

_ (ఆనందరంగ, 3-66) 


ఈ పద్యాన్ని వర్గప్రాసానికి Pn ళు కస్తూరి రంగకవి ఉదాహరించాడు. 
ప్రలంబాసుర వధను ఇలా పెద్దనగారు వర్ణించారు, 


అంబరము వగుల నార్చి ప్ర-లంబాసురు డాగహము వెలయ గదిరిన వే 
శం బలరాముడు చేముస- లంబున వాని తల ద్రుంచె లావు మెరయగన్‌. 
(ఆనందరంగ. 3-42) 
ఈ క్రింది పద్యం ఆశ్వ్యాసాంత పద్యంలాగా ధ్వనిస్తోంది. లేకపోతీ దైవం 
సాక్షాత్కరించినప్పుడు ఏ పాత్రయినా చెప్పినది కావచ్చు. 
శయధృ తఫణివలయ భవా- వ్యయవిహిత విశుద్ధ సంవిదాత్మకమాయా 
మయనానావిధలీలో-దయ సదయకటాక్ష శ్రైలతనానయాధ్యక్షా! 
(ఆనందరంగ 3-౩౩9) 
3. రాయవాచకం, పుట కి 


అల్లసాని పెద్దన 93 


ఈ హారికథాసారంలో కూడా కొద్దిగా శృంగారం ఉందేమో అని ఈ క్రింది 
పద్యంవల్ల అనుమానం కలుగుతూంది. 


బాలరసాలకిసాలము - (గగోలుచు పలికెడి పికంబకోయన జాలా 
జాలిపడియాన యతిమధు-రాలాపము లనియె నాదరణమున వినగన్‌. 
(ఆనందరంగ. 3-356) 


ఈ కావ్యంలో వీరస్వర్గ ప్రస్తావన ఉంది. చూడండి. 


తెంపరియై మదియింత చ-లింపక ననిలోన దెగియె నెవ్న్వ డతడు నై 
లింప సభనుండుననుడు - బ-దంపడి యార్యులు వచింప దానిట్లనియెన్‌: 
(ఆనందరంగ. ౩- 166) 


హరికథాసారంలో కూడా వెద్దనగారు హిమాలయ పుణ్యాక్షే త్రాలు వర్ణించినట్టు ఒర 
సీసపాదంవల్ల తెలుస్తోంది. త్రివర్గప్రాసానికి ఉదాహరణగా కస్తూరిరంగకవి దానిని 
ఉదాహరించాడు. ఇందులో “ఆ త్రినేత్రుడు వనజాత దలాక్షుని గురించి తపముగైకొనిన 
చోటు అని ఉంది. (ఆనందరంగ, 3-78). ఇది మనుచరిత్ర రచించాక ముది మది 
తప్పినప్పుడు వ్రాసినది కాదు. చాలా తొలి రచన అని చెప్పవచ్చు. 


రాయలవారి అస్థానంలో చేరిన తరువాత చాలా సంవత్సరాలవరకు పెద్దనగారు 
ఏవో ఆశు స పద్యాలు ఇష్టమొచ్చి నప్పుడు చెప్పడమేగాని తీరుబాటుగా కూర్చుని కావ్యాలు 
వ్రాసినట్టు కనబడదు. ఆయన కృతి వ్రాయాలంటే బోలెడంత వాతావరణం కావాలి. 
నిరుపహతిస్థలంలో అడపా తడపా లోనున్న ప్రియురాలి దగ్గిరనుంచి కర్పూర 
తాంబూలం తెచ్చే దూతిక. ఆత్మకింపైన భోజనం. ఉయ్యాలమంచం, చెప్పిన పద్యం 
ఒప్పో తప్పో పోల్చుకో గలిగే రసజ్ఞాలు, ఊహ తెలిసిన లేఖకులు, పాఠకులు ఉంటే గాని 
ఆయన రచించరు. ఈ సంగతి ఆయన చెప్పిన పద్యంవల్ల తెలుస్తూంది. 

నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క 

ప్పురవిడె మాత్మ కింపయిన భోజన ముయ్యెలమంచ మొప్పు త 

ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్‌ 

దొరికినగాక యూరక కృతుల్‌ రచియింపు మటన్న శక్యమే? 


అయితే ఈ సాకు పద్యం _ చెప్పడానికి మనస్కరించనప్పుడు ఏకరువు పెట్టేదే. 
వెద్దనగారు యుద్ధభూమిలో సైతఆ పద్యాలు చెప్పినట్టు కనబడుతుంది. రాయవాచకంలో 
గ్రంథస్థం చేయలేదుగాని కృష్ణరాయలపై పెద్దనగారి చాటువులు కొన్ని ఉన్నాయి. 

ఏపున కృష్ణరాయ జగతీశ్చరు ఖడ్గము మింటి మార్గమున్‌ ' 

జూపిన భానుమండలము జొచ్చి హుటాహుటి శత్రు లేగుచో 

రేపటి బాపనయ్యపగలింటి మహో గ్రపు జంగమయ్య యో 

మాపటి దాసరయ్య మముమన్ననచేయు మటందు రెంతయున్‌. 

(ఆనందరంగ. 3-275) 


94 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ పద్యాన్ని అభేదయతికి (ర-ల మైత్రి" ఉదాహరణగా కస్తూరిరంగకవి 
ఉదాహరించాడు. ఇది అల్లసాని పెద్దనగారిదని చెప్పాడు. పై పద్యంలో శత్రువులు 
హిందువులైతీ సూర్యవింబాన్ని చూసి ఏమనేదీ చెప్పారు. 'ఈ. క్రింది పద్యంలో మరణించిన 
మహమ్మదీయ వీరులు ఏమంటారో చెప్పారు. 

సమరక్షోణిని కృష్ణరాయలభుజాశాతాసిచే బడ్డదు 

ర్థమదోర్దండపుళిందకో టీయవన బ్రాతంబు సప్తాశ్వ మా 

ర్గమునన్‌ గాంచి సెబూ సహోహరిహరం గాఖూబు ఘోడాకితే 

త్రుముడీ బాయిలబాయి దేమలికి యందుర్శింటికిం బోవుచున్‌. 

(చాటుపద్యమణీమంజరి, 1 పుట 158) 


పెద్దనగారిటువంటి చతురవచోధనులు. రాయలవారికి హితులు. అందుచేత 
తరుచుగా ఇద్దరూ కలిసీ ఉండేవారు. మంచి కవిత్వం చెప్పడమేగాక మంత్రాంగంలో 
కూడా పెద్దనగారు పాలొంటూ ఉండేవారు. పెద్దనగారి సలహాలకో, సాహిత్యానికో 
మెచ్చిన రాయలవారు ఒక అగ్రహారం దానం చేశారు. అది అల్లసాని పెద్దనగారి జన్మస్థల 
కోకటమే. రాయలవారితో పాటు పెద్దనగారు క్రీ.శ. 1518లో కళింగ దండయాత్రలో 
పాలొన్నారు. అది బహుధాన్యనామ సంవత్సరం. ఆయేడు వైశాఖ పూర్ణిమనాడు 
చంద్రగ్రహణం వచ్చింది. పెద్దనగారు బెజవాడలో ఉన్నారు. ఇటువంటి పుణ్యకాలంలో 
ఏదీ దానం చేయకపోతే ఎలాగ? అని పెద్దనగారు బెజవాడ మల్లికార్జున దేవుని సన్నిధిలో 
సహిరణ్యోదక దానధారాపూర్ణకంగా తమ అగ్రహారంలోని చేనులు కోకట . 
సకలనాధుని లింగానికి ధారపోశారు. ఈ దానాన్ని శాసనంగా రాగిరేకులపై చెక్కించారు. 

ఆ సంవత్సరమే కార్తీకమాసంలో ఉత్తాన ద్వాదశి పుణ్యకాలంలో అల్లసాని 
పెద్దనగారు స్వగ్రామంలోని మరికొంత చేను దానం చేశారు. ఈసారి చెన్నకేశవులకు 
ఇచ్చారు. ఆ బహుధాన్య సంవత్సరం విజయనగరం కొలువులో ఉన్నవారికి అన్నివిధాలా 
సంతోషదాయకం. అంతకు ముందు రాయలవారు పొట్నూరిలో విజయస్తంభం 
నాటించారు. ఆ యేడు లేక లేక రాయలవారికి పుత్రసంతానం కలిగింది. ఆ 
పుత్రోత్సాహంలో ఆయన లెక్కలేనన్ని పండుగలు, సంబరాలు జరుపుకొన్నారు. 
రాజధానిలో భువనవిజయం ఆనే సభామందిరం కట్టించారు. అంధులోటింహపీరికపై 
కొలువుండి రాయలవారు ప్రాజ్ఞుల గోష్టిలో కవితామధురిమ గ్రోలుతూ ఉండేవారు, 
ఒకనాడు రాయలవారు వారొక గండపెండేరాన్నింం ఖంగారు పళ్లెంలో ఉంపించి 
తెప్పించారు. ఉభయ భాషలలో సమానంగా కవిత్వం చెప్పగల వాళ్లు దీనిని 
స్వీకరించవచ్చని ప్రకటించారు. ఆ సభలో ఉన్నవారు తక్కువవారు కాదు. బహుభాషావేత్త 
కవిరాజ బిరుదు గల కుమారడిండిమ కవిసార్టభౌముడున్నాడు. ఇతడు వీరభద్రవిజయం 
అనే డీమము వ్రాశాడు. రసమంజరీ, రసతరంగిణి, రసపారిజాతం మొదలైన ఎనిమిది 
[గ్రంథాలను వ్రాసిన భానుదత్తుడు మరొకపక్క ఉన్నాడు. వాల్మీకి రామాయణానికి 
లఘు, గురుటీకలు వ్రాసిన ఈశ్చరదీక్షితులు కూడా ఆసీనుడై ఉన్నాడు. కర్ణాటకవికుల 
సార్వభౌముడు భానుకవికుమారుడు మహాకవి తిమ్మన్న సముఖంలోనే ఉన్నాడు. 


అల్లసాని పెద్దన 95 


కుమారవాల్మీకి నరహరి ఆ సభలోనే ఒక పీఠం అధిష్టించాడు. “ఇరుసమయవిలక్కమ్‌' 
వ్రాసిన తమిళకవి హరిహరదాసు ఆ పేరోలగంలో కూర్చున్నాడు. రాయలవారితోపాటు 
పొట్నూరిదాకా వెళ్లిన కవి ఇతడు తన గ్రంథంలో సింహాచలక్షేత్రాన్ని ప్రశంసించాడు. 
జయస్తంభాన్ని వర్ణించాడు. 

తమిళ, సంస్కృత, కర్ణాట కవిపండితులతో బాటు తెలుగు కవులు ముక్కుతిమ్మన 
గారు, మాదయ్యగారి మల్లన్న ధూర్జటి ఉండనే ఉన్నారు. పెద్దనగారు సరేసరి - 
తొలిపీటమీదనే ఆసీనులయ్యారు తిమ్మనగారు. అప్పటికే పారిజాతాపహరణం కృతి 
సమర్పించారు. అగ్రహారాలు ఆందోళికలు పుచ్చుకొన్నారు. ఆ సభలోని దిగంతులందరూ 
అప్పుటికే రాయలవారివల్ల వెల్లగొడుగులు, వింజామరులు మొదలైన రాచగౌరవాలు 
పాందినవారే. అయితే రాయలవారు ప్రకటన చేశాక ఒక్కొక్కరు లేచి ఈ గండపెండేరానికి 
నేనే తగినవాడనని చెప్పలేకపోయారు. అప్పుడు రాయలవారిలా తెలుగు పద్యంలో 


చెప్పారు. 
ముద్దుగ గండ పెండీయరమున్‌ గొను డంచు బహూకరింపగా 
నొద్దిక నా కొసంగుమని యొక్కరు గోరగలేరు లేరొకో... 


అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా పెద్దనగారు లీవి నిలబడ్డారు. రాయలవారి 
ఉద్దేశాన్ని ఆయన గ్రహించారు. ఈ గండపెండేరం సంస్కృతాంధ్ర భాషలలో 
నైపుణ్యానికి బహుమతి అని గ్రహించారు. వెంటనే ఆ పద్యం ఇలా పూర్తిచేశారు. 


పెద్దన బోలు పండితులు పృథ్వీని లేరని నీ వెరుంగ వే 
పెద్దన కీదలంచినను పేరిమి నాకిడు కృష్ణారాణ్జృపా. 


ఆ పద్యాన్ని అలా పూరించి, వెనువెంటనే సుదీర్ణమైన సీసమాలికలో కవిత్వమంటే ఎలా 
ఉండాలో, ఏ భాషలో ఏ రీతిలో ఉండాలో వివరిస్తూ ఇలా చెప్పారు. 
పూత మెరుంగులున్‌ బసరుపూపబెడంగులు జూపునట్టి వా 

కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మనగమ్మనన్వలెన్‌ 
రాతిరియున్‌ బవల్‌ మరపురాని హొయల్‌ చెలి యారజంపు ని 
ద్ధాతరితీపులో యనగ దారసిలన్వల లోదలంచినన్‌ 
బాతిగ బైకొనన్‌వలెను బైదలికుత్తుకలోని పల్లటీ 
కూతలనన్యలెన్‌ సౌగసుకోర్కులు రావలె నాలకించినన్‌ 
జేతికొలంది కౌగిటను జేర్చిన కన్నియ చిన్నిపాన్ని మే 
ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టి చూచినన్‌ 
డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ 
వాతెర దొండపండువలె వాచవి గావలె బంట నూదినన్‌ 
గాతలదమ్మి చూలిదొర కైవసపు జవరాలి సిబ్బపు 

న్మే తలియబ్బురంపు జిగినిబ్బర పుబ్బగు గుద్బి గుబ్బపాం 
బూతలనూనెకాయ సరిపోడిమి కీన్నెర మేలుబంతి సం 


96 


సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా 
సాతత తానతా నలపసక దివుటాడెడు గోట మీటుబల్‌ 
మోతలనుంబలెన్‌ హరువు మొల్లము గావలె నచ్చతిన్లు లీ 
రీతిగ సంస్కృతం బుపచరించెడు పట్టున భారతీ వధూ 
టీతపనీయగర్చ నికటీ భవదాననపర్వసాహితీ 

భౌతిక నాటకప్రకరభారత భారతసమ్మత ప్రభా 
నీతనగాత్మజా గిరిజ శేఖరకీతమయూ ఖరే ఖికా 

పాతసుధా ప్రపూ బహు భం గఘుమంఘుమఘుంఘుమార్బ టీ 
జాతక తాళయుగ్మలయసంగతిం చుంచువిపంచికామృదం 
గాతత తేహితత్తహితహాహాధితధంధణుధాణుధింధిమి 
వాతనయానుకూలపదవా రకుహూద్వహహారికింకి ణీ 
నూతనఘల్దలాచరణనూపుర రమూళరుళీమరందసం 
ఘాత వియద్దునీచక చక ద్విక చోత్సలసారసం గ్రహా 
యాతకుమారగంధవహహారిసు గంధవిలాసయుక్తమై 
చేతము జల్లజేయవలె జిల్లన జల్లవలెన్‌ మనోహర 

ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృ తపాయసప్రసా 
రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్‌ (చాటుపద్యమణిమంజరి. 1-151) 


ఈ సద్యాన్ని వింటున్నంతసేపూ ఈ పద్యంలో చెప్పినవన్నీ అందరికీ 


అనుభవంలోకి వచ్చే ఉంటాయి. “భళీ, మర్మూ' అని అందరూ మెచ్చుకొన్నారు. 
రాయలవారు సింహాసనం దిగి స్వయంగా తమ చేతులతో ఆ గండపెండేరాన్ని పెద్దనగారి 
పాదానికి తొడిగారు. అప్పుడు పెద్దనగారిలా దీవించారు. 


క్షీరాంభోనిధియందు యోగసరణిం జిచ్చక్తి ప్రాపించి త 
దో రాజత్కకుబంతగోపవిలసదో రాజగోలోకతా 
స్పారాలోకనతీజగా త్ర చలనస్వాంతా ది దంభోళికృ 
త్సారజ్ఞాన సనందనాడి మునిబృందాధిక్ళసామర్థ ర్థివాః 
పూరాకారత నిద్ర జెందు కరుణాంభోరాశి నిన్‌ బోవుతన్‌. 


ఈ గండపెండేరం తొడిగిన సందర్భంలోనే ఆంధ్ర కవితాపితామహుడనే విరుదు 


ఇచ్చి ఉంటారు. క్రీశ.1518 బహుధాన్యలో కార్తీకమాసందాకా పెద్దన గారీ బిరుదు ఏ 
శాసనంలోనూ చెప్పుకోలేదు. ఏడాది తిరిగాక క్రీశ 1519 కార్తీకంలో ఆ బిరుదు 
కనబడుతుంది. 


ప్రమాది సంవత్సరం శత్రువులకే గాని రాయలవారికి ప్రమాదం కలుగచేయలేదు. 


గజపతులు కూడా విజయనగరంవారితో వియ్యంపొంది ప్రమాదం గడుపుకొన్నారు. 
రాయలవారికి ఇతోధిక ప్రేయసీప్రాప్త్‌ కలిగింది. కళింగం మీద అన్నివిధాలా జయం 


4. చాటుపద్య రత్నాకరంలో దీపాల పిచ్చయ్యశాస్త్రిగారుదాహరించారు. పుట 12. 


అల్లసాని పెద్దన 97 


లభించింది. ఈ శుభసమయంలో హితుడు. చతురవచోనిధి, ఆంధ్ర కవితాపితామహుడు 
అయిన పెద్దనగారికి రాయలవారు కటకాదిసీమ నాయంకరం ఇచ్చారు. అంటే ఆ 
ప్రాంతాలకు గవర్నరుగా నియమించారు. క్రీ.శ. 1519 కార్తీక పున్నమినాడు చంద్రగ్రహణ 
పుణ్యకాలంలో పెద్దన తమ నాయకరంలోని అన్నూరు గామంలోని వరదరాజు 
పెరుమాళ్లుకు అంగరంగవైభో గాలకూ, నిత్యనైవేద్యాలకూ, దీపారాధనకూ దానాలు 
చేశారు. 


తీయని కవిత్వం చెప్పుకొనే కవికి నాయంకరం ఇవ్వడంలో ఒక అంతరార్థం 
కనబడుతోంది. ఎన్ని గ్రామాలకు అగ్రహారాలుగా యిచ్చినా, పెద్దనగారు వాటినిలా 
పుచ్చుకుని అలా మళ్ళీ దానం చేసేస్తున్నారు. పాండ్యరాజు ఎంత ధనమిచ్చినా దానిని 
భాగవతులకు, భగవంతునికి, మందిరాలకు దానం చేసేసి ఉత్త చేతులు జోడించి, 
“తీరుప్పల్లాండు'తో దేవుని స్తుతించిన విష్ణుచిత్తుల కథ రాయలవారికి జ్ఞాపకం వచ్చింది. 
అప్పుడు దేవుడు విశ్చకర్మను పిలిపించి పెరియాళ్వారులకు శ్రీవిల్లిపుత్తూరులో 
మణిమయసౌధం నిర్మించమని హుకుమ్‌ జారీ చేశాడు. పెద్దనగారు పూర్వపు ఆ 
పెద్దభక్తునిలాగే రాయల కనులకు కనబడి ఒక నాయంకరమిస్తేగాని ఈయన ఏమీ 
నిలుపుకోలేరని భావించి ఉంటారు. 


క్రీశ 1522లో ఉత్తర హిందూదేశంలో గయదాకా జయించిన పిదప రాయలవారు 
రాజధానికి తిరిగి 'వచ్చారు. భువనవిజయంలో కొలువుండి ఒకనాడు పెద్దనగారిని 
చూశారు. ఈయన చేతిమీదుగా ఒక కృతిని పుచ్చుకోవాలనుకుని ఇలా ఉనారు. 

సప్తసంతానములలో బ్రశస్టిగాంచి 

ఖలము గాకుండునది ధా త్రికృతియకాన 

కృతి రచింపుము మాకు శిరీషకుసుమ 

పీశలను థామయోక్తుల బెద్దనార్య. (మనుచరిత్ర, 1-14) 


దిరిసినపువ్వులాగా మెత్తని కవిత్వం చెప్పడంలో పెద్దనగారికి ఆయనే సాటి. 
ఆయన సకల పురాణ కథలను గాలించినవారు. నవీన కావ్య రచనకు అనుకూల కథలను 
వెతుకుతున్నట్టు రాయలకు తెలుసు. మార్కండేయ పురాణంలోని స్వారోచిషమనువు 
చరిత్ర చక్కగా, రసవంతంగా రచించవచ్చుననే సంగతి పెద్దనగారు చూచాయగా 
రాయలవారికి మనవి చేసీ ఉంటారు. అందుకే ఆ కథార్థస్మృతిని పేర్కొని ఇలా అన్నారు. 


హితుడవు చతురవచోనిధి - పతులపురాణగ మేతిహాసకథార్థ 
స్కృతియుతుడ వాంధ్రకవితా- పితామహుడ వైవ్వరీడు పేర్కొననీకున్‌! 
'మనువులలో స్వారోచిష-మనుసంభవ మరయ రససమంచితకథలన్‌ 
వినవింపు కలిధ్న్వంసక-మనఘ భవచ్చతురరచన కనుకూలంబున్‌. 
(మనుచరిత్ర. 1-15, 16) 


కృష్ణరాయలవారు కవితాస్త్రీలోలురని పెద్దనగారికి తెలుసు. ఆయన చెప్పమన్న 
రససమంచిత కథను నిజంగా శిరీషకుసుమ పిశలసుధామయోక్తులతో చెప్ప 


98 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మొదలుపెట్టారు. కథ ఎత్తుకొనడంలో చకచక చెప్పడంలో పెద్దనగారు నిజంగా 
తిక్కనగారిలాంటివారు. విరాటపర్వం మొదలుపెడుతూ తిక్కనగారు ఒక వచనం చెప్పి 
తిన్నగా కథలోకి దిగారు. అలాగే పెద్దనగారు కూడా మార్కండేయ పురాణంలో ఎవరు 
ఎవరికి ఈ కథ చెప్పినదీ మూడు ముక్కలో ముక్తసరిగా వివరించి అరుణాస్పదమనే 
పురాన్ని చూపించారు. ఆ ఊళో నాలుగు వర్జాలవారినీ, నాగవాసంవారినీ ఒక్క సీసంలో 
చెప్పి కథానాయకుని వెనువెంటనే పరిచయం చేశారు. రససమంచితమైన రచన 
చేయదలిచారు కనుక వేగం దెబ్బతినకుండా కథ చెప్పాలని వారికి తెలుసు. ఇతర కవులైతీ 
అరవై పద్యాలో, కనీసం ఆరు పద్యాలలో చేసే పురవర్ణన ఆరుపాదాల సీసంలో 
ముగించారు. కథానాయకుని ప్రవేశపెట్టడంలోనే ఎంతో జౌచిత్యముంది. 
అపురి బాయకుండు మకరాంకశశాంకమనో జ్ఞమూర్తి భా 
షాపరశేషభో గి వివిధాధ్వరనిర్మలధర్మకర్మ డీ 
క్షాపరతంట్రు డంబురుహగర్భకులా భరణం బనారతా 
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడ, (మను. 1-51) 


ప్రవరుడు అందగాడు అని ఎత్తుగడలో చెప్పడం కథకు కావాలి, అతణ్ణి 
చూడగానే ఉత్తరోత్తరా అపూర్వ లావణ్యవతి వరూధిని ప్రేమిస్తుంది. కాబట్టి. ఆ 
సౌందర్యం ముందే చెప్పడం గొప్ప కథనశిల్చం. ప్రవరుడు ఎంత అందగాడైనా విరాగి అని 
రెండు పద్యాలలో చెప్పారు. 
వాని చక్కదనము వైరాగ్యమునజేసి - కాంక్షజేయు జారకామినులకు 
భోగబాహ్యమయ్యె బూచ్చిన సంపెంగ - పౌలుపు మధుకరాంగనలకుబోలె. 
(మను. 1-52) 


ఇదీ తరువాతి కథకు మొదటి మెట్టు. ప్రధాన పాత్రను పరిచయం చేస్తూ తొలి 
పద్యాలలోనే అతని కీలాన్ని చెప్పగలగడం మహాకవుల రచనలోనే కనబడుతుంది. 
గురజాడ అప్పారావుగారు కన్యాశుల్కంలో మథురవాణి పాత్రను తొలిసారి రంగంమీద 
ప్రవేశపెడుతున్నప్పుడు ఇటువంటి రచనా శిల్పాన్ని చూపించారు. ఆమె నోరు తెరచి అనే 
మొదటి మాటలోనే అమె మనస్తత్వల తెలుస్తుంది. “మొగవాడికైనా ఆడదానికైనా నీతి 
ఉండాలి. తాకవద్దంటే చెవిని పెట్టర్నుకదా?' అంటుంది.్‌ అప్పారావుగారు అల్లసానివారి 
కోవలోని మహాకవి. 

పెద్దనగారు ఒక్క పొల్లుమాట లేకుండా, ఒక్క అనవసరమైన పద్యం లేకుండా 
ప్రవరుని పాత్రను క్రమంగా పరిచయం చేశారు. అందగాడు, విరాగి అయినా సంసారే. 
కూరిమి సోమిదమ్మ ఉంది. యౌవనంలోనే యాగం చేశారు. తల్లిదండ్రులున్నారు. 
నీష్యులున్నారు. ధనాఢ్యుడు. కులతీలశమదమాదులు చూసి మెచ్చుకొని దోషం లేని 
సాలగ్రామదానం ఇస్తామని మహారాజులే వచ్చి ప్రాథేయపడినా తీసుకోడు. అతనికి 
ఒక్కటే వ్యసనం. తీర్థయాత్రలు చేయాలన్న కోరిక. తీర్గసంవాసులొచ్చారని తెలిస్తే ఎంత 


5. కన్యాశుల్కం, ప్రథమాంకం, రెండోస్థలం 


“అల్లసాని పెద్దన 99 


దూరమైనా వెళ్ళి తీసుకువస్తాడు. ఇంటికి తీసుకువచ్చి ఆతిథ్యమిస్తాడు. ఇచ్చి, మృష్టాన్న 
భోజనం పెట్టి సంతృప్పులను చేస్తాడు. చేసి వాళ్లు కూర్చున్న దగ్గరకు వచ్చి, లోకంలో 
- ఉన్న సముద్రాలు, పర్వతాలు, నదులు, తీరాలు, వాటి మహత్వాలు తెలుసుకోవాలని 
చెప్పమని అడుగుతాడు. 


అడిగి యోజనపరిమాణ మరయు, నరసి 

పోవలయు జూడ ననుచు నూర్చులు నిగుడ్చు 

ననుదినము తీర్థసందర్శనాఖిలాష 

మాత్మనుప్పాంగ నత్తరుణాగ్నిహో క్రి. (మను. 1-57) 


ఇంత గాఢమైన వాంఛగల ప్రవరునింటికి ఒక సిద్ధుడు వచ్చాడు. అతడు రమారమి 
ప్రపంచం అంతా చుట్టి తిరిగి వచ్చాడు. అతడు ప్రవరునిలాగా తరుణుడే. ఏళ్లూ పూళ్తూ 
పట్టే యాత్రలు ఇంత చిన్నవయసులో ఎలా చేశారని ప్రవరుడు ఆడిగాడు. తనదగ్గిర ఒక 
పాదలేపనం ఉందని, దాని ప్రభావంవల్ల వాయువేగ మనోవేగాలు సాధించానని సిద్ధుడు 
'చెప్పాడు. ప్రవరుడు 'నన్నూ మీ శిష్యుని చేసుకోండి” అన్నాడు. ధన్యుణ్ణి చేయమన్నాడు. 

అనుటయు రసలింగము నిడు - తన వట్రువ ప్రీవసబజ్ఞ దంతపుబరణిన్‌ 

నినిచిన యొక పసరిది యది - యని చెప్పక పూసెదత్సదాంబుజయుగళిన్‌, 

(మనుచరిత్ర. 1-78) 


ఈ పద్యంలో ఏ పసరో చెప్పలేదని తెలపడం చాలా గడుసుశిల్పం. ప్రవరుడు 
హిమాలయాలకు వెళ్ళాడు. అది భస్మంతో కలిసిన భూతధాత్రిలో ఓషధులు 
మొలిచేటట్టు చేయగల్లిన చల్లదనం కలది. అదనుతో చేపి చన్నవిసి యోషధులమన్మొదవు 
| కొండలకెల్ల బిదుక నెరగడం ఈ హిమాలయంవల్లనే, ఆ కొండమీద ఉన్నన్ని మూలికలు 
ఇంకెక్కడా. ఉండవు. పసరు కరిగిపోయినా పేరు తెలిస్తి ప్రవరుడు ఆ మూలికలో ఆకులో 
“సంపాదించి పసరుపిండి ఊరు చేరుకొంటాడు. అందుకే సిద్ధుడు పేరు చెప్పలేదని 
' కవిచెప్పుడం, పాదలేపనం కరిగిపోయింది. కాబట్టి పసరేమిటో తెలియదు కాబట్టి ఇంటికి 
పోయే మార్గం చెప్పమని కనపడ్డవాళ్లను బ్రతిమాలడం. కనపడ్డది వరూధిని. కవి ఆమెను 
చూపించడానికి ముందు ఆమె గాలిని వర్ణించాడు. . 


మృగమదసౌరభవిభవ - డ్విగుణితఘనసారసాం ద్రవీటీగంధ 
స్థగితీతరపరిమళమై- మగువపాలుపు దెలుపు నొక్క మారుత మొలసెన్‌. 
(మనుచరిత్ర, 2-24) 

“ఆది ఆడగాలి, భోగినిని సూచించే తావి. ప్రవరుడు కాబట్టి తట్టుకోగలిగాడు. మరొకరైతే 
ఆ గాలికే వరూధిని వలలో పడతారు. ఆమె నర్మగర్భంగా చెప్పినవి అతడు 
“ పట్టించుకోలేదు, సూటిగా చెప్పినా వినిపించుకోలేదు. ఆమె హీతువాదం 
మొదలుపెట్టింది. అతడు 'నీవన్నయర్థమెల్ల నిజము కాముకుడైనవానికి' అని 
"పప్పుకొన్నాడు. తను బ్రహ్మానందాధిరా జ్యంలో పదవీచ్యుతుణ్జి కాలేనన్నాడు. ఆమె 
బ్రహ్మానందమంటే ఏమిటో వివరించింది. 


100 సమగ్రాంధ్ర పాహిత్యం - రెండవ సంపుటి 


ఎందే డెందము కందళింప రహిచే నేకాంతతన్‌ నిర్చృతిం 

జెందుం గుంభగత ప్రదీపకళికా్రీ దోప నందిందు బో 

కెందో నింద్రియముల్‌ సుఖించగను నాయింపే పరబ్రహ్మ, “మా 

నందో బ్రహ్మ యటన్న ప్రాజదువు నాంతం బర్థ మూహింపుమా. 

(మనుచరిత్ర. 2-62) 

ఆమె తత్తరం చూస్తే సిగ్గూ వెగటూ పొడమాయి. అతడు నిస్పృహత తెలిపే 
చిరునవ్వు నవ్వాడు. 'ఈ పాండిత్యం నీకు తప్ప ఇంకెవరిలోచూశాం' అన్నాడు. 
“తుచ్చసుఖాలు మీసాలపై తేనియ'లన్నాడు. ఇది విన్నాక ఆమె నోటంట మాట రాలేదు. 
“వనిత తనంత తావలచి వచ్చిన చుల్కనగాదె యేరికిన్‌ అనుకొంది. మేనుసోకితీ తీనెలో 
పడ్డ ఈగలాగ కొట్టుకుంటాడనుకొంది. కౌగలించుకుంది. అతడు “హా శ్రీహరీ' అని 
ఓరమోము పెట్టుకొన్నాడు. ఆమెను త్రోసేశాడు. 


ప్రవరునికి సిగ్గూ వెగటూ కలిగించేవిధంగా వరూధిని ప్రవర్తించడానికి కూడా 
కారణం లేకపోలేదు. మొదట వాళ్లు ఏకాంతంలో ఉన్నారు. అప్పుడామె నర్మగర్భంగా 
మాట్లాడింది. అతడే ఇంగితం తెలుసుకొనకపోతీ హేతువాదంలోకి దింపింది. అతనిచేత 
“జౌను, కామానికి నిజమే' అనిపించింది. మరికొంతసీపుపోతీ అతడు ఒప్పుకొనేటట్టు 
చేయగలిగినంత నెరజాణ ఎందుకింత తత్తరపాటు చూపెట్టింది? దానికి కారణం “ఆనందో 
బ్రహ్మ' అనే పద్యానికి ముందు పెద్దనగారు చెప్పారు. ప్రవరుడు "బ్రహ్మానంద 
రాజ్యపదవీచ్యుతికి ఒప్పుకోనూ”' అంటూ ఉంటే వరూధిని చెలికత్తెలు అటు వస్తున్నారు. 
వాళ్ళను రావద్దని కళ్లతోనే వారించింది. ఆ చెలికత్తెలు తనను చూశారు; తను 
మయరులుకొన్నవానిని చూశారు. ఇతణ్ణి వశం చేసుకోకపోతే వాళ్లలో తలెత్తుకోలేదు. 
అందుకే తొందర, ఆమె తీరుబాటుగా ప్రయత్నించినా, ప్రవరుడు, తాకినచోట 
అంటుకొన్న తావిని కడిగేసుకొని పోయేవాడు. అది వేరే కథ. పెద్దనగారు వరూధిని 
పాత్రను చిత్రించడంలో ఎంతో మనస్తత్వ పరిశీలన చూపించారు. కథ అల్లడంలో 
ప్రతిచోటా జిగిబిగి చూపెట్టారు. 

'అల్లసానివాని అల్లిక జిగిబిగి అన్న శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణగారు 
ఎన్నో సౌగసులు చూపిస్తూ పెద్దనగారి ఉత్తమ శిల్పాన్ని వివరించారు. కాశీభట్ల 
బ్రహ్మయ్య శాస్త్రిగారు “అల్లసాని పెద్దనార్య కవిత్వతత్త్యము' అనే పేర సుద్దీర్ష విమర్శ 
చేశారు. ఆ విమర్శ సారాన్ని చివర వారే ఇలా పొందుపరిచారు. 

మనుచరిత్రము భాషావిషయములో ఉత్తమ గ్రంథము. ఇందు సలక్షణమగు భాష 
కలదు. కూర్చు విషయములో మధ్యస్థానములో నుండదగినది. రసానుగుణమగురీతులు 
వృత్తులు అంతగా లేవు. నీతి విషయములోనిది యథమగ్రంథము. దుర్నీతి గరపుచున్నది. 
కానీ గృహస్థధర్మ వివరణాధికము లిందు బాగుగా నున్నవి. వర్ణన విషయములో 
మనోహర గ్రంథము. చక్కని వర్ణనలు కలవు. రసవిషయములో నడిమితరములో 
జేరదగినదనుటయు నతిశయోక్తియగునని తోచెడిని. శృంగారశాంతములు పాడుచేయ 


బడినవి. వీరమొకింత కలదు. ఉత్తమ (గంథము కాదు. 
6. ఆంధ్రసాహిత్భుపరిషత్చత్రిక, సంపుటి 10, సంచికలు 5, 6 


అల్లసాని పెద్దన . 101 


పెద్దనగారి కావ్యం సత్కావ్యమే అని చాలామంది పండితులు తరువాత వ్రాశారు. 
వాదోపవాదాలు, చర్చలు, సిద్ధాంతాలు, రాద్భాంతాలూ జరిగాయి. కథావస్తువులో 
ఐక్యత లేదని కొందరన్నారు. స్వవచోవ్యాఘాతాలున్నాయన్నారు కొందరు సాహిత్య 
పిపాసులు. పరిశోధకులు, పండితులు గ్రంథం సాంతం చదివినా సాధారణ పాఠకులు 
మాత్రం మనుచరిత్రలో తొలి మూడు ఆశ్యాసాలే ఉత్కంఠతో చదువుతారు. వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు చెప్పినట్టు ఎవరేనా మిగతా ఆశ్వాసాలు చదివితే వరూధినీ ప్రవరులు 
మళ్లా కనబడతారేమో అన్న ఆసక్షితోనే చదువుతారు.” ప్రభాకరశాస్త్రిగారీ మనుచరిత్రను 
రెండు భాగాలుగా ఎభజించారు. . 


“నేడు మనుచరిత్ర” మనబడు ఈ ప్రబంధమున తొలి నాలుగైదాశ్వాసముల రచనము 
స్వరోచిస్సంభవమనియు, నా తరువాత నారవయాశ్వాసము తుదిదాక గల రచనము 
స్వారోచిష సంభవమనియు వేర్చరచి రెండు ప్రబంధములుగా నేను జేర్కొందును. రెండు 
ప్రబంధములను రాయల కంకితముగా నొక కృత్యవతరణికతో నొక సంపుటముగా 
సంధానించినాడు. గనుక మొత్తము సంపుటమును మనుచరిత్రమని పేర్కొనుచుందును.! 


మనుచరిత్రలో మిగతా మూడు ఆశ్వాసాలలో కూడా  రసవంతమైన 
కవిత్వముందని సోదాహరణంగా నిరూపించడానికి కేతవరపు వెంకటశాస్త్రిగారు 
వ్యాసాలు వ్రాశారు.” పూర్వార్థంలోనే కావ్యంలోనీ తేజం కూడా మందగిస్తుందని పింగళి 
లక్ష్మీకాంతంగారు అభిప్రాయపడినా పెద్దనగారి పెద్దరికానికి గల కారణాలెన్నో ఆయన 
సవిస్తరంగా వివరించారు. కాశీభట్ల బ్రహ్మయ్యశాస్రీగారివంటి విద్వాంసులే ఇది ఉత్తమ 
గ్రంథం కాదనినా ఇందులో పెద్దనగారు దుర్నీతిని ఆకర్షవంతంగా చేయాలని చేయలేదు. 
ఆయన ఉద్దేశం మార్కండేయ పురాణంలో ఉద్దాటించిన ఏకపర్నీవతంలోని 
గొప్పతనాన్ని ప్రచారం చెయ్యడమే. ముగ్గురు పెళ్లాలను కట్టుకొని విహరస్తున్న స్వరోచిని 
చూసి మరాళి తీవ్ర వాదాలు చేసిన చర్చలో పెద్దన ఆశించిన నిజమైన ప్రయోజనం 
కనబడుతుంది. 


మెలతకు బతిపైనైనను - మెలతుకపై బతికినైన మేలగుటెందున్‌ + 
గలయది మెలతకు బతికిన్‌ -. వలపు సమంబగుట జన్మవాసనచెలియా. 
(మను. 6-66) 


అని హంస మెచ్చు కొంటుంది. చక్రవాకి ఇలా తెగనాడుతుంది. 


ముదమున నిమ్మహీశుడొక ముద్దియ చూడగ నొక్క కాంతతో 
సదమదమై కడంగి రతి సల్పుట తెల్లముగా నెరింగియున్‌ 
మది వివరించి రోయ కభిమానము దక్కినవారికూరుముల్‌ 
వదలక పెద్దసీసెదవు వందిగతిం దగ వీవిచారముల్‌. (మను, 6-69) 
7. _ మీగడతరకలు - మనుచరిత్ర, పుట 163, 
8. అందులోనే, పుట 153 
8. ఆంధ్రసాహిత్యపరిషత్స త్రిక, సంపుటి 17, సంచిక 1. 
10. తెలుగుభాషాసమితి వారి విజ్ఞానసర్వస్వం, ౩-వ సంపుటి, పుటలు 927-91 


102 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చక్రవాకీ కావ్యసందేశాన్ని ఇలాగ వన్పిస్తుంది. 
తగులునవ్నడొక్క తరుణికి నొకనికి - మెలత వలచు నదియ మేలనంగ 


వచ్చు, గాని పెక్కు వనితలపై గూర్మి - గలుగుననుట బొంకు గాదె తరుణి. 
(మను. 6-74): 


ఇది మార్కండేయపురాణంలో ఉన్న సందేశమే. పెద్దనగారు మూలాన్ని 
అనుసరించారు. తెలుగు మార్కండేయపురాణంలో మారన వ్రాసిన దానికి ఏమాత్రం 
గద్య పద్యాలలో తగ్గించకుండా వ్రాశారు. మొత్తం మనుచరిత్రనంతా మారనగారు 148 
గద్భ పద్యాలలో రచించారు. పెద్దనగారీ రచనలో మారనగారి పద్యాల ఛాయలు 
కనబడతాయిగాని పురాణంలో అక్కడక్కడ లోపించిన జొచిత్యాన్నీ పెద్దనగారు బాగా 
పోషించారు. ఈ ఇద్దరి కావ్యాలను మూలంతో తైపారుచేసి టీకుమళ్ల అచ్యుతరావుగారు 
చక్కని పరిశీలన చేశారు. పెద్దనగారు ఏ పూర్వకవులను అనుసరించినదీ పరిశోధకులు 
చాలా వ్యాసాలలో చూపించారు. ఇది గ్రంథ చౌర్యం కాదు. పూర్వకవీశ్వర 
వాక్ర్రయోగదక్షత సత్కవి లక్షణాలలో ఒకటిగా అప్పకవి చెప్పాడు (అప్ప. 1-44). 
గ్రంథచౌర్యం ఎంత అవమానకరమో పెద్దనగారికి బాగా తెలుసు. అందుకే కృత్యాదిని 
ఇలా కుకవినింద చేశారు. 


బరువైతోచు కుటుంబరక్షణకుగా (బాల్మాలి చింతక నిరం 

తరతాళీదళ సంపుటప్రకర కాంతారంబునం దర్ధపుం 

దెరువాటుల్‌ గొనికొట్టి తజ్‌జ్ఞపరిషద్విజ్ఞాతచౌర్య క్రియా 

విరసుండై కొరతంబడం గుఠవిష్పథ్నీభృత్సమీపక్షితిన్‌. (మను. 1-9) 


పెద్దనగారు తమ కావ్యాన్ని పరిషత్తులో చదివి వినిపించారు. భువన విజయంలోని 
కవులందరూ ఓహో అన్నారు. రాజసన్నిధానంలో తన కృతి రాణించింది. రాయలవారు 
పరమానందంతో అంకితం పుచ్చుకొన్నారు. కృతి స్వీకరణ మహోత్సవంలో ఊరేగింపు 
బయలుదేరుతీన్నప్పుడు రాయలవారు స్వయంగా పెద్దనగారు కూర్చున్న పల్లకీ తమ 
చేతో పట్టి ఎత్తారు. పెద్దనగారంటే ఆయనకంత భక్తిగౌరవాలు! ఆయన కవిత్వంలోని చేవ 
వారికి తెలుసు. 

అరుణాస్పదాన్ని వర్ణిస్తూ పెద్దనగారు 'అచటపుట్టిన చివురుకొమ్మైన చేవ 
అన్నారుగాని వారింట అందరూ చక్కని కవిత్వమే చెప్పగలరని ఒక కథ తెలియజేస్తుంది. 
ఒకనాడు పెద్దనగారు పద్యం రాయడం మొదలుపెట్టారు. 


మృదుతల్పంబు వికారలీల దిగి ధమ్మిల్లంబు చేబూని రా 
గదదృగాలముతోడ గౌను నులి మూగన్‌ మోము మార్వెట్టుచున్‌ 
చదలంబారిన నీవి పట్టుకొని యా వామాక్షి యిట్లెగె - 


11. విజయనగర సాద్రూజ్యమందలి ఆంధ్రవాజ్మయచరిత్ర, 2-వ భాగం, పుటలు 148-154 
12. మనుచరిత్ర, ఆనందముద్రణ, పీరిక-తంజనగరం తేవప్పెరుమాళయ్య, పుటలు 24-26 


అల్లసాని పెద్దన 103 


ఇంతదాకా వ్రాసి ముగింపు ఆలోచిస్తూ పెద్దనగారు ఎక్కడికో వెళ్లారు. వారి కుమార్తె 
ఇలా పూరించిందట. 'దత్సదన భ్రాజితరత్న దీపకళికా స్తంభము క్రీనీడకున్‌.” 


ఇంత రసవంతంగా పూరించిన ఆ ఆడకూతురి పీరు మనకు తెలియదు. పెద్దనగారి 


కుటుంబ జీవితం ఏమిటో తెలుసుకునే అవకాశాలు కూడా లేవు. రాయలవారు 
మరణించిన తరువాత కూడా జీవించి ఉన్నారనే ఆయన చెప్పిన చాటువువల్ల తెలుస్తుంది. 
విజయనగరంవారు వియ్యాలవారన్న సంగతి మరచిపోయి రాయలవారు గతించగానే 
గజ్ఞఫతులు దండత్తారట. 


అప్పుడు పెద్దనగారీ కింది పద్యం చెప్పారట. 


రాయరాహుతమిండ రాచయేనుగు వచ్చియారట్లకోట గోరాడునాడు 
సంపెటనరపాలసార్ణభౌముడు వచ్చిసీంహా ద్రిజయకిల జేర్చునాడు 
సెలగోలుసింహంబు చేరి ధిక్కృతి గంచుతల్పుల గరుల డీకొల్పునాడు 

ఘనతర నిర్భర గండపెండెర మిచ్చికూతు రాయల కొనగూర్చునాడు 
ఒడలెరుంగవొ చచ్చితొ యుర్విలవొ =. 

చేరజాలక తలచెడి జీర్ణమైతొ 

కన్నడం బెట్టు సొచ్చెదు గజపతీంద్ర | 

తెరచినిలు కుక్క సొచ్చిన తెరగు దోప... , _ (చాటు. 1, పుట 162) 


ఆంధ్రకవితాపితామహుడు వ్రాసి. పంపించిన ఈ పద్యం చదువుకొని గజపతి 


సిగ్గుతో వెళ్లిపోయాడట. అందరూ నిట్టూర్చి ఉంటారు. పెద్దనగారు మాత్రం దినదినం 


రాయలవారిని తలచుకొంటూ బాధపడుతూనే ఉన్నారు. 


ఆయన చెప్పిన ఇంకో చాటువు. 


' ఎదురైనచో దన మదకరీంద్రము నిల్చికేలూత మెసగి ఎక్కించుకొనియె 


మనుచరితం బందుకొను వేళ బురమేగబల్లకీ తన కేల బట్టి యెత్తి 

గోకట గ్రామాద్య నేకాగ్రహారంబులడిగిన సమీలయందు నిచ్చె 

బిరుదైన కవిగండపెండేరమున కీవతగుదని తానె పాదమున దొడిగె 
ఆంధ్రకవితాపితామహు అల్లసాని 

పెద్దన కవీంద్రు యని తన్ను పిల్చునట్టి , 

కృష్ణరాయలతో దివి కేగ లేక 

బ్రతికియున్నాడ జీవచ్చవంబనగుచు. (చాటుపద్యమణిమంజరి, 1, పుట 161) 


అవసానకాలంలో ఆయన జీవచ్చవమే అయినా కీర్తశేషులయ్యాక ఆయన నిజంగా 


[బతకడం మొదలుపెట్టారు. 


ఆయన సజీవకవి. 


పుత్తేటి రామభద్రయ్య 164 


కేష్టదేవరాయలవారి భువన విజయంలో అష్టదిగ్గజాలు ఉండేవారని అందరూ 
అంగీకరిస్తారు గాని, ఆ ఎనమండుగురూ ఫలానా ఫలానా వారని నికరంగా ఎవరూ తేల్చి 
చెప్పలేదు. ప్రస్తుతం దొరికే ఆకరాలతో అలా తీల్చడం కూడా కష్టం. అష్టదిగ్గజాలలో 
అయ్యలరాజు రామభద్రుడున్నాడని పండితలోకం భావిస్తూ వచ్చేది. క్రీ.శ.1550-70 
ప్రాంతాలలో ఉన్న గొబ్బూరి నరసరాజుకు రామాభ్యుదయం అంకితమిచ్చిన 
అయ్యలరాజు రామభద్రుడు అష్టదిగజాలలో ఉండడానికి ఆస్కారం లేదనీ, పుత్తేటి 
రామభద్రయ్యే రాయలవారి ఆశ్రితుడు కావచ్చునని వేటూరి ప్రభాకరకాస్రిగారు 
ప్రతిపాదించారు. నిడుదవోలు వెంకటరావుగారు దీనిని సోదాహరణంగా సమర్థించారు." 


పుత్తేటి రామభడ్రయ్య ఎవరు? ఇతడు రాయలవారి ఆస్థానంలో ఉండే ఆస్కారం 
ఉందా? ఇటువంటి ప్రశ్నలకు ఈ కవి రచించిన “సకల కథాసార సంగ్రహము” అనే 
కావ్యమే జవాబు చెప్తుంది. ఇది అసమగ్రంగా దొరికినా ఇందులో తొమ్మిది ఆశ్వాసాల 
దాకా నిండుగా దక్కాయి. ఈ కావ్యం వ్రాతప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. 
(0.855) 


దీని అవతారికలో “కృష్ణరాయ నరపాలాఖండలుండు" తనను పిలిచి ఈ 
కావ్యాన్ని చెప్పమన్నట్టు స్పష్టం చేశాడు (1-29). ఈ కృష్ణరాయలు సాహితీ సమరాంగణ 
సార్వభౌముడే అన్న విషయం మరొక వివరణలో కవి స్పష్టం చేశాడు. ఈ కావ్య రచనకు 
తనను ప్రేరేపించినవాడు “కన్నడ మహీమండలాఖండలుండును బ్రచండ పరాక్రమ 
వరరాజ శుండాల కంఠీరవుండునునగు నరకంఠీరవ రాయ సూతి” అని ప్రకటించడం వల్ల 
ఇంక ఏ విధమైన అనుమానాలకూ అస్కారం లేదు. సకల కథాసార సంగ్రహం కావ్యాన్ని 
రచించిన రామభద్రయ్య కృష్ణరాయల సన్నిధానవర్తి. సార్వభౌముని సన్నిధానంలో ఉండే 
అందరికీ చనువు ఉంటుందని చెప్పలేం. ఈ రామభద్రయ్య మాత్రం ఆంతరంగిక 
వ్యవహారాలు తెలిసీనవాడని ఊహించవచ్చు. కృష్ణదేవరాయలు ఇతణ్జి “మన్మనోరథ 
కార్య నిర్వాహకుండవు'' అని ప్రశంసించాడు. (1-29). రచనావ్యాసంగంలో మాత్రమే 
కాక రాచకార్యాలలో కూడా రామభద్రయ్య కార్యనిర్వాహకుడని భావిస్తే 
తప్పులేదుగాని కవి తన గురించి వేరే ఏ విషయాలూ చెప్పుకోలేదు. కనుక ఊహాగానం 
చేయడం సమంజసం కాదు. రామభద్రయ్య బహువిధ కవితా చమత్కారధుర్యుడు కనుక 
కృష్ణరాయలు ఇతళ్ణే ఒక కావ్య రచనకు ప్రేరేపించాడు. పురాతన కవులు విరచించిన 
ప్రబంధాలను అన్వేషించి భగవద కినిష్టా గరిష్టులైన రాజశ్రేష్టుల వృత్తాంతాలు 
ప్రసిద్ధమయ్యేటట్టుగా ప్రశస్త కథలు విన్యస్తంగా ఒక్కచోట కనుడప రచించమని 
ప్రార్థించాడు. సార్గభాముడు ఆదేతించకుండా ప్రార్థించాడని చెప్పడంలో కవిపట్ల 
ప్రభువుకు గల గౌరవం వ్యక్తమవుతూంది. 


1. ఆంధ్ర పత్రిక - మన్మథ సంవత్సరాది సంచిక సంపుటం 46 (1955-56) 


పుత్తేటి రామభద్రయ్య 105 


ఈ రామభద్రయ్య తన ఇంటిపేరు చెప్పుకోలేదు. తాత తండ్రుల సేర్లూ 
చెప్పుకోలేదు. తనది కాశ్యపస గోత్రమని మాత్రమే 'సకలకథాసార సంగ్రహం'లో స్పష్టం 
చేశాడు. అయ్యలరాజు రామభద్రుడు తన తాతముత్తాతల పేర్లు చెప్పుకొన్నాడు. తమ 
ఇంటిపేరు అయ్యలరాజు వారని చెప్పుకొన్నాడు. అంతేకాని తమ గోత్రం 
రామాభ్యుదయంలో చెప్పుకోలేదు. అయినా ఇతని వంశంలోని అనంతరకవులు ఇతణి 
పేర్కొంటూ తమ గోత్రం కౌండిన్యసగో,శమని చెప్పుకొన్నారు.” ఈ ఇద్దరు 
రామభద్రులు గోత్రాలు వేరువేరు కాబట్టి వీరు విభిన్న వ్యక్తులని నిస్సందేహంగా నిర్ధారణ 
చేయవచ్చు. సకల కథాసార సంగ్రహం రచయిత క్రీ.శ. 1530లోపునే తన రచన చేశాడు. 
రామాభ్యుదయం రచయిత క్రీ.శ. 1555 ప్రాంతాలలోగాని ఆ రచన చేయలేదు. 
కృష్ణరాయల అంతరంగిక కార్యనిర్వాహకుడూ, సార్వభౌముని చేత ఆదేశాలుకాక 
ప్రార్థనలు స్వీకరించేవాడు 1530 నాటికే ప్రొఢ నిర్భరమైన వయసులో వాడై ఉండాలి. ఈ 
రామభతులు అభిన్నులని కొందరు సాహితీపరులు భావిస్తున్నారు.3 అయితే అనంతర 
రచన అయిన రామాభ్యుదయంలో మా తాత ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని రచించాడని 
సగర్వంగా గద్యలో కూడా చెప్పుకొన్నవాడు తొలి రచన అయిన సకల కథాసార 
సంగ్రహంలో ఆ ప్రసక్తిని తానుగా గాని, తన ప్రభువు వాక్యాలుగా గాని ఎందుకు 
ప్రకటించుకోలేదు? ఇద్దరూ ఒక్కరే అయితీ కృష్ణరాయలవారు పురమాయిస్తే సకలకథాసార 
సంగ్రహాన్ని ఇంతకు ముందు రచించానని రామాభ్యుదయంలో ఎందుకు పేర్కొనలేదు? 
ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం! ఇద్దరూ అభిన్నులు కాక వభిన్నులు కాబట్టే అని. 

సకలకథాసార సంగ్రహం రచించిన రామభద్రయ్య తన యింటిపేరు చెప్పుకోలేదు 
గాని అనంతర లాక్షణికులు ఒక పుత్తీటి రామభద్రయ్యను పేర్కొన్నారు. రాయలవారి 
అష్టదిగజాలలో పుత్తీటి రామభద్రయ్య ఉన్నాడని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
తెలియచేశారు. సకల కథాసార సంగ్రహం రచించిన రామభద్రయ్య తన ఇంటిపేరు 
చెప్పుకోకపోయినా అతడు పుత్తీటి రామభద్రయ్యే అని సాహితీపరులు కొందరు 
విశ్వసిస్తున్నారు. అయితే పుత్తేటికవి రాయలవారి “సకల కథాసార సంగహమును* 
తెనిగించాడనే పొరపాటు అభిప్రాయానికి కూడా ఆస్కారం కలిగింది." 

కృష్ణదేవరాయలవారు తమ ఆముక్తమాల్యదలో “శ్రుతి పురాణోపసంహిత లేర్చి 

కూర్చితి సకల కథాసార సంగ్రహంబు' అని తమ రచన జావీతాలో చెప్పుకొన్నారు 
(ఆముక్త 1-13). ఇది వారు సంస్కృతంలో రచించిన గ్రంథం. ఈ కావ్యాం దొరకలేదు 
గాని దాని అవతారిక లభ్యమవుతుంది. దీనిని' వేటూరి ప్రభాకరశాస్త్రిగారు గుర్తించారు. 

“కృష్ణరాయలు: సకల కథాసార సంగ్రహము" అనే వ్యాసంలో వ్యాసతీర్థులవారి 
ప్రీరణతో కృష్ణరాయలు వివిధ ఆమ్నాయాల నుండీ, ఇతిహాసాల నుండీ లభ్యమైన 
కథలతో దీనిని రచించారని చెప్పారు. 
హంసవింశతి, 1-12; 16. 
కాకర్ల వెంకట నరసింహం - రామాభ్యూదయము - ఉపోద్దాతము - పుట 006/1 
చాటుపద్యమణీమంజరి - ద్వితీయ భాగము (1922) మద్రాసు - పుట. 29. 


ఈయుణ్లో వేంకటవీర రాఘవాచార్య ఆముక్తమాల్యద - పర్యాలోకనం - భూమిక - పుట - 26. 
భారతి అకోబరు - 1933 


రా రావె OM 


106 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఈ వ్యాసంలోనే వారు ఎందువల్లనో రామభద్రుని సకలకథాసార సంగ్రహము 
రాయలవారి రచనను అనుసరించి తెలుగులో రచించిన గ్రంథమని ఊహించదగిన 
విషయమని భావించారు. అంతేకాదు ఈ రామభద్రయ్యే అయ్యలరాజు రామభద్రయ్య 
అని కూడా అభిప్రాయపడ్డారు. ప్రాచ్యలిఖిత (గ్రంథాలయంలో పండితులుగా 
ఉంటున్నప్పుడు 1934లో 0,855లో నెంబరు గల పుస్తకం గురించి చివర వివరణ వ్రాస్తూ 
ఈ సకల కథాసార సంగ్రహం కర్త “ఆపస్తంబ సూత్రుడు, కౌండిన్యసగోత్రుడునగు 
రామభద్రకవి, రామాభ్యుదయ కర్త యీతడి యగును. వీరి యింటిపేరు పుక్తేటి వారని 
లక్షణ [గగ్రంథములందు గలదు” జ విరుద్ధ విషయాలను చెప్పారు. ఈ కావ్యం గద్యలో 
కవి తాను కాశ్యపసగో త్రుడనని మాత్రమే చెప్పుకొన్నాడు. రామాభ్యుదయ కావ్యకర్త 
గోత్రాన్ని సరిగ్గా చెప్తూనే ఈ పొరపాటును ధీమంతులైన ప్రభాకరులు ఎందుకు చేశారో.? 
1922లో అష్టదిగ్గజాలలో పుత్తిటి రామభద్రయ్య ఉన్నాడని వారే గుర్తించారాయె. ఈ 
విషయమై లోతుకు వెళ్ళి చాలామంది సాహితీపరులు పరిశోధించలేదు. 


పుత్తిటి రామభద్రయ్య రచనను పరిశీలించితే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఈ 
కృతికి ప్రేరణ కృష్ణరాయల వల్ల వచ్చినా దానిని ఆ సార్గభౌమునికి కాక తన 
యిష్టదైవమైన కృష్ణునికే కవి అంకితమిచ్చాడు. తన స్వప్నకాలంలో దేవుడు ఇది 
కోరాడట. ఈ సంగతిని కన్నడ రాయనికి కవి చెప్తే కుతూహలంగా విని 'ఈ ప్రబంధము 
ప్రకాశముగా హరికిమ్ము' అని ప్రోత్సహించాడట (1-39). సార్వభౌముని సూచనల 
మేరకు పురాతన మహాకవి విరచిత ప్రబంధాలను రామభద్రయ్య అన్వేషించాడు. నిత్య 
సక్కీర్ణి పోతనామాత్య సుకవి వల్ల ప్రభావితుడయినందున భావికవీంద్రులను కూడా 
సన్నుతించాడు. 


సరళపదార్థ విస్ఫురణ సంగతి చాల నెరింగి లక్షణం 

బరమర లేక జూచి యమరాంధ్రములందు కడుంబవీణులై 

సరసకళల్‌ గ్రహించి మృదుసారవచోరచనా చమ త్రియా 

పరులగు సత్రసన్నులను భావి కవీంద్రుల నాశ్రయించెదన్‌. (సకల కథా. 1-19) 

పురాతన గ్రంథాలను పరిశీలించి రాయమని చెప్తూ కృష్ణరాయలు తన భుజాలపై 
ఎంతటి బరువును పెట్టాడో రామభద్రయ్యకు తెలుసు. 

సరసగతుల రచించెడి శక్తి గలుగు ' 

సుకవులకు గాని సుకవుల సూక్తి పటిమ 

దెలియగా రాదు మూఢ బుద్ధులకు మాసు 

వానికి తెలుసు కావడి బరువనంగ. (సకల కథా 1-20) 
జాణలు మెచ్చే కవిత్వం ఎలా ఉండాలో రామభద్రయ్యకు తెలుసు. 

అరవత గుబ్బ చనవలె బయల్‌పడ నీకను ఘూర్జరాంగనా 

గరుకుచ యుగ్మమున్‌ వలె నిగూఢముగా కను యాంధ్రదేశపున్‌ 
7. Descriptive catalogue of the Telugu Manuscripts ౪010 G.O.ML Madras, 1934. 


పుత్తేటి రామభద్రయ్య 107 


గరిత చనుంగవన్‌ వలె నొకానొక యించుక గానిపించినన్‌ 
సరసులు మెత్తు రక్కవిత జాణలకున్‌ కడురంజకంబగున్‌ (సకల కథా 1-3) 


ఇటువంటి అభిప్రాయాలే ఈ కవి సమకాలికులకూ, సమీపకాలపు ఆరాక్షవీను 
లకు ఉన్నట్లు వాళ్ళ కావ్యాలలోని ఇదే భావమున్న పద్యాల వల్ల విశదమవ్రుతోంది. 
బైచరాజు వేంకటనాథుడు తన పంచతంత్రంలోనూ (1-18), మొల్ల తన రామాయణంలో 
(పీఠిక 15) “కొలదీగ గానవచ్చు వలిగుబ్బ చనుంగ రీవి'తో కవిత పొలుపు వహించా 
లన్నారు. కవిత్వం ఎలా ఉండాలో తెలిసినా రామభద్రయ్య రచన అంత పొంకగా 
ఉన్నట్టు కనబడదు. 


సకలకథాసారసంగ్రహం వన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. తొమ్మిది 
ఆశ్వాసాల గ్రంథం మాత్రమే లభించింది. అందులోనూ చివరి ఆశ్వాసం ఆసమగ్రం. 599 
పద్యాలు మాత్రమే నవమాశ్వాసంలో దక్కాయి. ఈ కావ్యంలో నల, హరిశ్చంద్ర, 
పురుకుత్స, పురూరవ, సగర, కార్తవీర్యార్దునులనే షట్చక్రవర్తుల కథలనూ, కృష్ణావతార 
ఘట్టాలను ఇతర భగవద్భక్తి నిష్టాగరిష్ణలైన రాజశ్రేష్టుల వృత్తాంతాలు చెప్పాడు. అతి 
మధురరసాయన ద్రాక్షాపాకంగా, శృంగారయుక్తంగా ఉండాలని చెప్తూనే 'గంథవిస్తారంబు' 
కాకుండునట్లుగా' రచించమని కృష్ణరాయలు ప్రేరేపించడంవల్ల రామభద్రయ్య 
పరిమితులకు లోనై రచించాడని గ్రంథ పరిశీలన వల్ల తెలుస్తుంది. ద్వితీయాశ్వాసంలో 
హరిశ్చంద్రుని కథను చెప్పాడు. మచ్చుకో ఘట్టం చూద్దాం. 


పాముకాటు వల్ల చనిపోయిన లోహితాస్యుని తీసుకొని చంద్రమతి శ్మశానానికి 
వెళ్ళి 'అకటా చేరడు నేలకున్‌ దగడె' అని రోదించడం అన్ని హరిశ్చంద్ర కావ్యాలలోనూ 
సర్వసామాన్యం. _సకలకధథాసారసంగ్రహంలో కూడా చంద్రమతి విలపించాక 
హరిశ్చంద్రుడు ఇలా అంటాడు. 


లలనా ఈతడు సప్తసాగర థరారాజేంద్ర సూనుండనిన్‌ 

విలపింపన్‌ వినినాడు నంతటి లసద్చాఖ్యాత రాజేంద్రునిశ్‌ 

గలయం జాలిన పుణ్యభాగి నవనీనాధుండు నీమేనను 

జ్వల కామంబున ఉంచు కాంచనముకొంచెంబైన లేదే సతీ (సకల కథ - 2-342) 
ఉన్న బంగారాన్ని గోప్యంగా ఉంచుతున్న దన్న ఆరోపణ విన్నాక చంద్రమతి “ఆహా 
నేను ధర్మంబు దాచిన దాననని మీరు బల్బ్కదగునే'' (2-345) అని మళ్ళా రోదించింది. 
అప్పుడు హరిశ్చంద్రుడు ఇలా అన్నాడు. 

వనిత భవద్గళంబునన్‌ మంగళ సూత్రనామిర్చై 

ఇనకర లీలగ్రాలగను ఇట్టుల లేదని చెప్ప జెల్లునే 


కనుగవ గల్గువారు ధరకట్టగ చెప్పిన గానకుందురే (సకల కథా 2-346) 


' శంకరకవి రచించిన హరిశ్చంద్రోపాఖ్యానంతో పోల్చి చూస్తే ఈ పద్యాలు అంత 
రసబంధురంగా ఉన్నట్టు కనబడవు. సకలకథాసారసంగ్రహాన్ని (బౌనుదొర ' 


108 | సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


కూలంకషంగా పరిశీలించారు. కాలేజి గంథాలయంలో ఉన్న మెకంజీ దొరగారి 'ప్రతికి 
ఒక పుత్రికను బొనుదొరగారు 1840 అకోబరులోనే పుట్టించారు. మూడేళ్ళ తర్వాత 
దానిని చదివి 1843 జూలైలో నిర్మొహమాటంగా తమ అభిప్రాయాన్ని ఇలా రాశారు. 


“This is an illiterate poem of no merit; Whatever parts are superior and stolen 
from better authors"... (0. 855) 


బౌనుదొరగారు ఇలా కుండబద్దలు కొట్టినట్టు చెప్పినా గ్రంథాలయ పండితులు 
“ఇది గొప్ప ప్రబంధము' అని కేటలాగులో చెప్పారు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఒక 
వ్యాసంలో 'కృష్ణరాయల కంకితముగా తత్రీరణమున నొక గొప్ప యాంధ్ర 
ప్రబంధము' గా సకలకథాసారసం[గ్రహాన్ని మెచ్చుకొన్నారు.క ఈ గంథం కృష్ణరాయలకు 
అంకితం కాదన్నది నిర్షివాదాంశం. గొప్పతనంగాని, చప్పదనంగాని అభిరుచులను బట్టి 
తేల్చుకోవాలి. సకలకథాసార సంగ్రహం రచించిన రామభద్రయ్య కృష్ణరాయలవారి 
'మనోరథకార్య నిర్వాహకుడ' న్న సంగతి కూడా నిర్వివాదాంశం. 


అష్టదిగ్గజాలలో ఇతడున్నాడా లేడా అన్నది ఇప్పుడున్న ఆకరాల బట్టి అంత 
సులభంగా తేలే విషయం కాదు. 


ధూర్డటి 


““రాజులు మత్తులు; వాళ్ళ సేవ నరకప్రాయం; వారిచ్చే దాసీలు, పల్లకీలు, గుర్రాలు 
నగలూ మొదలైనవి ఆత్మవ్యథావీజాలు” అని నిర్భయంగా నిజాన్ని చాటిన మొదటి 
'ఆతెలుగుతవి ధూర్జటి. ఇతడు శ్రుతులు అభ్యసించాడు. శాస్త్రగరిమలు కోదధించాడు. తతా రలు 
మదిని ఊహించాడు. శరీరం అస్థిరం అని, బ్రహ్మమే సత్యమని గుర్తించాడు. ఈ సంగతి 
సభలో వృథా వచనాలుగా చెప్పేవాళ్ళను చూశాడు. నిండు యౌవనంలో రతిరాజద్వార 
సాఖ్యాలలో సంతోషించాడు, బహురాజద్వారసొ ఖ్యాలలో శాంతించాడు. వధూనఖా 
గ్రాలచే అతని ఒళ్లు కాయలు కాచాయట. వక్షోజాల రాపిడితో రొమ్ము రాపాడిందట. 
మన్మథవిహారక్షేశవిభాంతిలో వయసు ఉడీగింది. జుత్తు రాలిపోయి శిరస్సు బట్టతల 
అయింది. మత్తెక్కిన రాజులు విద్వాంసులైన మిత్రులను రక్షించడం మానేశారు. జ్ఞానులు 
ద్రోహులయ్యారు. వాళ్లు చేసీ కపటాలు, ఈర్ష్యలు మొదలైన క్రియాదోషాలు అతడు 
సహించలేకపోయాడు. సన్యసిద్దామనుకొన్నాడు. అయినా మనసులోని కోపం 
మానడంలేదు. తను నివసించే సీమలోని దేవుడు శ్రీకాళహస్తీశ్చ్వరుడు. ఆ దైవం ముందు 
తన కోపాన్ని వెళ్ళ గ్రక్కాడు; బాధలు చెప్పుకొన్నాడు. భయాలు నివేదించాడు; కోరికలు 
విన్నవించుకొన్నాడు. ఏమాత్రం భయపడకుండా, నిజం అణుమాత్రం దాచకుండా 
చిత్తపుద్ధితో, మహోద్వేగంతో అతడు ఒక శతకం చెప్పాడు. దాని పేరు శ్రీకాళహస్తీశ్వర 
శతరం. 

8. భారతి - అకోబరు, 1939. 


ధూర్జటి 109 


ఈ శతకం వల్ల ధూర్జటి జీవిత చరిత్రను ఊహించడానికి అవకాశాలు ఉన్నాయి. 
మరే శతకంలోనూ ఏ కవీ చెప్పలేనంత ఆత్మకథ, సమకాలిక పరిస్థితులూ ఇందులో 
ఉన్నాయి. అది ఒకరిని చంపి పదస్థలై బతుకుదామని రాజులనుకొంటున్న కాలం. కృప, 
ధర్మం, అభిజాత్యం మొదలైనవి పాలించేవాళ్ళలో మృగ్యమవుతున్నాయి. అందుకే 
అతడిలా అన్నాడు: 


రాజన్నంతయె పోవునా కృపయు ధర్మం బాఖిజాత్యంబు వి 

ద్యాజాతక్షమ సత్యభాషణము విద్నన్మిత్రసంరక్షయున్‌ 

సౌజన్యంబు కృతం బరుగుంటయు విశ్వాసంబు గానున్న దు 

ర్పీజశ్రేష్టులుగా, గతంబు గలదే శ్రీకాళహస్తీశ్వరా, (39) 


తిట్టు కవిత్వం చెప్ప కపోతే ఎంత సత్కవికేనా భయపడక రాజులు నిర్లక్ష్యం చేసే 
రోజులు. ఈ సంగతి ధూర్జటి ఇలా గ్రంథస్థం చేశాడు: 


క్షితినాథోత్తమా సత్కవీశ్చరుడు వచ్చెన్‌ మిమ్ములం జూడగా 

నత డేమింట కవిత్వవైఖరిని సద్యఃకావ్యనిర్మాత త 

త్ర్రతిభ ల్మంచివి తిట్టుపద్యములు చెప్పండాతడైనక మముం 

గ్రితమే బూనెనుబొమ్మటంచు నధముల్‌ శ్రీకాళహస్తీశ్వరా. (11-3) 


విద్వాంసుడుగా పుట్టినందుకు బ్రహ్మను తిట్టుకొనేవారు. తెలివితీటలతో పాటు 
ఆకలిదప్పులను కూడా ఎందుకు పెట్టాడో ఆ తొత్తుదైవం అని దూషించుకొనేవారు. 
ధూర్జటి ఇలాగ చెప్పాడు: 

వేధం దిట్టగరాదుగాని భువిలో విద్వాంసులన్‌ జేయనే 

లాధీచాతురిజేసె జేసిన గులామాట నేపోక క్షు 

ద్చాధాదుల్‌ గలిపింపనేల యిడి కృత్యంబైన దుర్మార్గులం 

జీధాత్రీశుల జేయ నేటి కకటా శ్రీకాళహస్తీశ్చరా! (83) 


సమకాలిక రాజుల దుర్మార్గాలకు ధూర్జటికి విసుగిత్తి పోయింది. బహుశా 
కృష్ణరాయలవారు గతించిన కొత్త రోజులలో కావచ్చు. ఉపమానాలలో ఉప్పీక్షలలో 
ధ్వని, వ్యంగ్యం, శబ్లాలంకారపోకోష భాషలు మొదలైన వాటితో ధూర్జటి కడు తియ్యగా 
కవిత్వం చెప్పే నూత్న యౌవనంలో కృష్ణరాయలవారు బ్రతికే ఉన్నారు. కాళహస్తి 
ప్రాంతాల నుంచి ధూర్జటి, తెనాలి ప్రాంతాల నుంచి రామలింగకవి రాజధానీ నగరానికి 
వచ్చి అక్కడ సానివాడలో పాత పుస్తకాలలో చదువుకొన్న విషయాలలో కొత్త 
అనుభవాలు గడిస్తున్న రోజులవి. ఇద్దరూ పైలాపచ్చీసులో ఉన్నారు. ఇద్దరూ రసికులు, 
ఇద్దరూ జాణలు. ఏ సానికూతురు గానరసాన్ని ఆనడానికో వెళ్లినప్పుడు ఒకరినొకరు 
చూసుకొని ఉంటారు. ఊళో ఇద్దరు యువకవులు చాలా మంచి కవిత్వం చెప్పున్నారన్న 
సంగతి రాయలవారి చెవినబడింది కాబోలు, పిలిపించుకొని కవిత్వం విన్నారు. 
ఆస్థానంలో ఉండమన్నారు. అష్టదిగ్గజాలలో చేర్చారు. ధూర్జటి పద్యాలలోని మధురిమ 
రాయలవారిని ముగ్గులను చేసింది. 


110 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


“స్తుతమతియైన యాంధ్రకవిధూర్ణటి పల్కుల కేల కల్లెనో 
యతులితమాధురీమహిమ'' 
అని ఆయన ఒకనాడు మనోజ్ఞసభలో ఆశ్చర్యంతో ప్రశ్నించారు. అప్పుడు కొంటె 
రామలింగం లేచి ఇలా పూర్తిచేశాడు: 
““-హో! తెలిసెన్‌ భువనైకమోహనో 
దద్ధత సుకుమారవారవనితాజనతాఘనతాపహారిసం 
తతమధురాధరోదితసుధారసధారలు గ్రోలుటం జుమీ! 


రాయలవారు ధూర్జటి కవిత్వాన్ని ఎంత మెచ్చుకున్నారో, రామలింగడు చెప్పిన 
కారణాన్నీ అంత హర్షించే ఉంటారు. అయితే ఈ ఇద్దరు యువకవులూ నాలుగు కాలాల 
పాటు రాయలవారి పోషణలో ఉండే అవకాశాలు నిండుకొన్నాయి. రాయలవారు 
క్రీశ. 1530లో మరణించారు. ఇద్దరు యువకవులూ వేరే బ్రతుకుతెరవు చూసుకున్నారు. 
కృష్ణరాయల తరువాత ప్రాముఖ్యం వహించిన అచ్యుతదేవరాయలూ, అళియ 
రామరాయలూ కవిపోషకులే. అయితే ధూర్జటి హృదయం ఏ సంఘటనల వల్లనో 
గాయపడింది. రాజకీటకాల నతడు చీదరించుకున్నాడు. రాజులను ఆశ్రయించుకొనే తిట్లు 
కవులంటే అతనికి అసహ్యం వేసింది. 


చదవుల్‌ నేర్చిన పండితాధములు స్వేచ్చా భాషణ క్రీడలన్‌ 

వేదరన్‌ సంశయభీకరాటవుల ద్రోవల్దప్పి వర్తింపగా 

మదన క్రోధికిరాతులందు గని భీమప్రాఢిచే దాకినం 

జైదరుం జిత్తము చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా. (70) 


అతనికంతా సంశయమే. శరీరఘటనం అంతా విచారమే. మంత్రతంత్రాలు 
పరిశీలించాడు. సాంఖ్యాది యోగరహస్యాలు గురువు చెప్తే విన్నాడు. అయినా శంక 
పోలేదు. బోధించిన గురువుల సంగతిమాత్రం తెలుసుకున్నాడు. 


అయవారై చదివింపవచ్చు దన పాదాంభో జతీర్థంబులన్‌ 

దయతో గొమ్మనవచ్చు స్నేహితుని నర్ధప్రాణదేహాదుల 

న్నియు నా సొమ్మన వచ్చుగాని సిరుల న్నిందించి నిన్నాత్మని . 

ప్రయతం గానగరాదు పండితులకున్‌ శ్రీకాళహస్తీశ్చరా (73) 

చాలామంది వేషధారులే. అన్యులను స్తోత్రం చేయనని వ్రతం పట్టిన వాళ్లు 
రాజులను చేరి ఇంద్రుడనీ చంద్రుడనీ పొగడడం అతనికి వెగటు పుట్టించింది. 

స్తోత్రం బన్యుల జేయనొల్లని వ్రతస్థల్వోలె వేసంబుతో 

బు క్రీబు త్రకళత్రరక్షణకళాబుద్ధిన్‌ నృపాలాధముల్‌ 

బాత్రంబంచుభజింపబోదు రిదియు న్బావ్యంబె యెవ్వారి చా 

రిత్రం బెన్నడు మెచ్చ నెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా. (63) 
1. ఈ పద్యపాదాన్ని ఇంతదాకా, ధూర్జటివంశంలోని కుమార ధూర్జటి గ్రంథస్థం చేశాడు. 
వ (కృష్ణరాయవిజయం, 1-29) 


ధూర్జటి 111 


ధూర్జటి తన మదిలో మరొక నిశ్చయం చేసుకొన్నాడు. తన కవిత్వం ఇంకెవరికీ 
ఇవ్వక శివునికే మీదు కట్టాడు. 


నీకుంగాని కవిత్వ మెవ్వరికి నే నీనంచు మీదెత్తితి౯ 

జేకొంటిం వీరుదంబు కంకణము ముంజే గట్టితిన్‌ బట్టితిన్‌ 

లోకుల్‌ మెచ్చ వ్రతంబు నాతనువుకిలున్‌ నేర్పులుంగావు చీ 

చీ కాలంబులరీతి దప్పుదు జుమీ శ్రీకాళహస్తీశ్వరా. (114) 


ధూర్జటి నిజంగా తన కవిత్వం దేవునికే ముడుపు కట్టాడు. ' శ్రీకాళహస్తీశ్వర 
మాహాత్మ్యం' అనే పద్యకావ్యం వ్రాసి దేవునికే అంకితం ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని అతడు 
శతక రచనకు ముందు రాశాడో తరువాత వ్రాశాడో తెలియదు. బహుశ ముందుగానే అని 
భావించవచ్చు. దీనికి స్కాందపురాణం, వైష్ణవ ఖండంలో ఉన్న ఆరవ అధ్యాయం 
ఆధారం కావచ్చు. ఈ స్థలపురాణాన్ని ఏ సూతుడూ శానకాది మహామునులకు 
చెప్పలేదు. కాళహస్తి చుట్టుప్రక్కల వున్న నారాయణవనాన్ని పాలించిన వీరనరసింహ 
రాయలనే యాదవరాజుకు సాక్షాత్తూ శివుడే చెప్పాడు. ఈ రాజు చారిత్రక వ్యక్తీ. 
నారాయణవనాన్ని క్రీ.శ 1000లో ఇమ్మడి నరసింహరాయలు పరిపాలించాడు. ఇతడే 
చంద్రగిరి కోటను నిర్మించాడు. ఇతనిచేత కాళహస్తి దేవాలయాన్ని కట్టించాలని దేవుడు 
సంకల్పించినట్టు ఈ పురాణం చెప్తుంది. అయితే క్రీశ 12వ శతాబ్దంలో ఉండే 
రాబేంద్రచోళుడనే చోళరాజు కాళహస్తి దేవాలయం నిర్మించాడు. ఆ ప్రాంతాలలోనే ఏ 
పండితుడో ఈ స్థలపురాణాన్ని వ్రాసి స్కాందంలో ఇరికించి ఉంటాడు. ధూర్జటి 
తెలుగులో ఈ మహత్యాన్ని 755 గద్య పద్యాలలో హృద్యంగా నాలుగాశ్వాసాల 
కావ్యంగా రూపొందించాడు. తన కృతికన్యారత్నానికి విద్యాపారంగతుడైన వరునిగా 
కాళహస్తీశ్వరుని ఎంచుకొనగానే దేవుడు దీవించాడట. 


ఈ శుభకావ్యరత్నమున కీశునధీశుని జేసినన్‌ మహా 

దేశికసార్షభౌాముడు మదిం బ్రమదంబు వహించి ధూర్జటీ 

నీశివభక్తి కావ్యసరణిం గడుధన్యత బొంద నవ్యాభా 

షాశయతానిగుంభనరసస్థితి నొప్పు దలిర్చజెప్పుమా. (శ్రీకాళ. 1-8) 


ఈ కావ్యం నిజంగానే నవ్యభాషా నిగుంఫనంతో రసస్థితి శతధా కనబడుతుంది. 
తక్కిన కవులందరూ భౌతికంగా పురవర్ణన చేస్తీ ఇతడు ఆధ్యాత్మిక సంపదతో పురవర్ణన 
చేశాడు. కాళహస్తిలో కామినులు సహితం యోగిజనమే అని వర్ణించాడు. 


పరిచితవిందునైపుణి నపారకళానుభవప్రసక్తి నా 

దరసవివేకసంపద సదాశుక వాళ్యసుధానుభూతి మో 

హరహితవృత్తి బ్రస్ఫురదనంగరహస్యవిచారబుద్ధి న 

ప్పురమున గామినీజనులు పొల్తురు యోగిజనంబు పోలికన్‌ (శ్రీకాళ, 1-24) 

నారాయణవనంరాజుగారి పరిచారిక ఒకర్ణె ఇటువంటి యోగినే. ఈమె ఇంటికి 
శివుడు మిండజంగం వేషంలో వచ్చాడు. ఆయన సౌందర్యాన్ని చూసి కామ శరసంతాపం 


112 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెందని కాంత మచ్చుకైనా లేదట. ఈ జంగానికి ఆ పరిచారిక కన్నడ భాషా పదాలతో 
ఇలా స్వాగతం ఇచ్చిందట. 


బిజమాడు దేవరు నిజకృపాదృష్టి జన్నారు నాయిల్లు బిడారు మీకు 
నాకుమీపాదార్చనము చేయ నడలింగమూర్తి! చేకురెవచ్చిమూర్తమాడు 
మొడయచిత్తీశ నాయునికిని మజ్జనంబాడి శివార్చన మాడబేకు 

విచ్చేయడు విభూతి వీడియం బందుకో జంగమస్వామి నా సదనమునకు 
నోగిరంబులు మంచి మేలో గిరములు 

నావటించెద బదరు మీ రారగింప 

బతిదినంబును జంగమార్చనము లేక 

తనివుపడనొల్ల విజిత కందర్పయనుడు. (శ్రీకాళు 1-35) 


ఇలా అనగానే అతడు సంతోషించాడు. ఇది మహాత్మురాలు. శివచారియైన సుశీల 
అని కరుణించాడు. దానిని రతికి అంగీకరింపజేశాడు. 


తాను గుమారజంగమనుసుధాకరమౌలియు గూడిమాడి యిం 

పైన రతిప్రసంగముల నర్గనిమీలిత నేత్రపద్మముల్‌ 

మానని చుంబనంబులును మాటలు చూడ్కులు వీడివిడిపో 

నీని కవుంగలింతలు ననేకవిలాసములుం జెలంగగన్‌ 

ఎక్కడ బట్టినం గళల యిక్కువ, లెక్కడ నోరు సోకినన్‌ 

జక్కెరలప్ప లేమనిన సారసుధారసమట్టు లుండినన్‌ 

జక్కదనంబు పెన్నిధులు సంభ్రమ మొప్పగ నేమి సేసినన్‌ 

మక్కువ చెయ్యులై మెరయు మన్మథకేళి యొనర్చు నంతటన్‌. (1-42, 43) 

రాజుగారి భోజన సమయంలో పళ్లం పెట్టవలసిన పని ఈ దాసీదానిదే. తపసినలా 
సేవించుకొంటున్న నది రాజుగారి కొలువుకు గైరుహాజరయింది. కడుపు కాలిన 
రాజుగారికి ఒళ్లు మండింది. ఆ నీలవేణి తలగొరిగించమని ఆజ్ఞ జారీ చేశాడు. దానిని 
అమలు జరిపారు. ఆ పరిచారిక జంగం కాళ్లమీద పడింది. ఆయన హస్తమస్తక 
సంయోగంతో దానిని దీవించాడు. మల్లీ కురులు వచ్చాయి. మరునాడు కొలువులోకి 
వెళ్లగానే రాజుగారు ఆశ్చర్యపోయారు. సంగతి తెలుసుకొని జంగం కాళ్లమీద పడ్డారు. 
అతడు రాజుగారికి కాళహస్తి మాహాత్మ్యం పూసగుచ్చినట్లు కొన్ని కథలలో చెప్పాడు. 
పదిమంది భక్తులను పరమేశ్వరుడు కరుణించిన గాథల సంపుటమే ఈ స్థలపురాణం. ఈ 
'వ్యక్తులెవరో చూడండి. (1) వసిష్టుడు; (2) బ్రహ్మ (3) సాలెపురుగు; (4) పాము; 
(5) ఏనుగు; (6) చెంచుతిన్నడు; (7) బ్రాహ్మణపూజారి; (8) నక్కీరుడనే తమిళకవి; 
(9) ఇద్దరు సానికూతుళ్లు (10) యాదవరాజు. 


ఈ పేర్లన్నీ కృత్యాదిని మంగళాచరణంలో వచ్చేటట్టు ధూర్జటి పద్యం చెప్పాడు. 
శ్రీవిద్యానిధియై మహామహిమచే జేన్నై వసిష్టాజలూ 
తావాతాశనసామజాటవికగో త్రాదేవనత్కీరరా 


ధూర్దటి 113 


బీవాక్షీయుగయాదవాధిపులకున్‌ శ్రేయస్కరంబైన యా 

ర్యానామాంగము దివ్యలింగము మదీయాభీష్టము ల్సల్పెడున్‌. (1-1) 

పై పద్యంలోని జాపితాలో లేని వ్యక్తి మరొకడు కావ్యంలో ఉన్నాడు. అతడు 
అగస్త్యుడు. ఈయన ధర్మపత్నీ సమేతంగా దక్షిణానికి వచ్చాడు. కాళహస్తీశ్చరుడికి 
అభిషేకం చెయ్యడానికి తగిన జలం లేదని తపస్సు చేశాడు. శివుడు తన జటాజూటం 
లోంచి ఆకాశగంగ పాయను పంపాడు. అది సువర్హముఖీనది అయింది. ఈ కథ కూడా 
ధూర్జటి ఈ కావ్యంలో తథనం చేశాడు. 

ఈ పది కథలలో ధూర్జటి పద్దెనిమిది వర్ణనలూ కాక ఎన్నో లౌకిక విషయాలు 
చెప్పాడు. కాళహస్తి పరిసరాలలో ఉండే చెంచుపల్లెలు ధూర్జటికి బాగా తెలుసు. వాళ్ళ 
ఆచార వ్యవహారాలు, ఆటపాటలు, జాతరలు అన్నీ ఈ (గ్రంథంలో చెప్పాడు. తెరవేట, 
డేగవేట, ముంగివేట, ఏదువేట, సివంగివేట, ఇర్రివేట. గంటవేట, ఎద్దువేట మొదలైనవ 
వేటలెన్నో ధూర్జటి స్వయంగా చూశాడు. చెంచులు ఆడా మగా తాగి ఎలాగ 
తందానలాడేదీ గమనించాడు. 

మాటలాడదలంచి మరచిపోయెడువారు నడవబోవుచుదొటుపడెడువారు 

నూరకుండెదమని యుండనోపనివారు లేచెదమని లేవలేనివారు 

బనిలేని పని బట్టబయలు దిట్టెడివారు బాడనేరకయును బాడువారు 

నెదురైనవారికి నెల్ల మొక్కెడీవారు వ్రీడావిహీనులై యాడువారు 

జాల ద్రావియు మగుడు జేసాచువారు 

దొడరి యువదంశభాండము లొడుకువారు 

నైరి మృగయాదిడైవతయాత్రయందు 

బానముల జేసీ శబరదంపతుల రతుల. (శ్రీకాళు 3-41) 

ఈ చెంచుపల్లెలో పుట్టిన తిన్నడు ఒకనాడు వేటాడుతూ కాళహస్తీశ్చరుని 
చూశాడు. 'ఈనట్టడవిలో ఎందుకున్నావయ్యా' అన్నాడు. 

ఓ సామి ఇటువంటి కొండదరిలో నొంటిం బులుల్‌ సింగముల్‌ 

గాసింబెట్టెడి కుట్రనట్టడవిలో గల్టున్వి క్రీనీడ నే 

యాసం గట్టితి వేటిగడ్డ నిలునీవాకొన్నచో కూడా నీ 

శ్లేసుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా! (శ్రీకాళ.3-65) 


తనతో వాళ్ల ఊరికి వచ్చెయ్యమన్నాడు. రాకపోతే తానూ వెళ్లనన్నాడు. 
“ఎన్నేళ్లనుండియో పస్తున్నాడీ యడవిలోన మహేశు'డని దొప్పలలో మాంస ఖండములు 
తీసుకువచ్చి పెట్టేవాడు. విలొక చంకలో ఉండేదీ. వీపున అంపసాది, చేతులలో 
దొప్పలు, పుక్కిళ్లలో పవిత్రమైన స్వర్హముఖినీళ్లు దేవుడానంజుళ్లు తినకపోతే ఇలా 
అడిగేవాడు. 

కాలవొక్రొవ్వ మాడం-గాలెనొ చవిగావొ కమ్మగావో నీకున్‌ 

జాలవొ యలవడవో తిన - వేలా కరకుట్లు? పార్వతీశ్చర! చెపుమా. 

(శ్రీకాళు 3-88) 


114 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నాగరిక భకులకన్నా ఈ ముగ్ధభక్తుడే గొప్పవాడని రుజువు చేయడానికి కివుడు 
కంట రక్సబాష్పాలు కార్చాడు. అపుడు తిన్నడిలా నేత్రవైద్యం చేశాడు. 


కోకపొట్టం బావిగొన నూది యెత్తుచు గషణోష్టకరభభాగమున గాచి 

నెత్తి తంగేడాకు మెత్తి రేచకి నిమ్మ వంటినీరున నూరి పట్టు వెట్టి 
తెల్లెంగింటెనపువ్వు దెచ్చి తద్రస మిడి కలివెపువ్వులు గోసి నలచి పిడిచి 

పేరిన నెయిపెట్టి పెరుగువత్తులు వైచి చనుబాలతో రాచి సంకు చమిరి 

విన్న మందులు తానరి కన్నమందు 

లడీగి తెచ్చిన మందులు నడవిమందు 

లెన్ని చేసిన మానక యిందుమౌళి 

కన్ను తొడిబడి నెత్తురుగారుటయును. (శ్రీకాళ. 3-110) 


చేసిన వైద్యాలు వెల్లిగలిసిన చింతపండు, నీట వ్రాసిన వ్రాలు అయిపోయాయని 
తిన్నడు తన కన్ను తోడి దేవుడి కిచ్చాడు. ఆయన రెండో కంట కూడా నెత్తురు కార్చాడు. 
తిన్నడు తన రెండోకన్ను కూడా ఇవ్వబోయాడు. దేవుడు ప్రత్యక్షమై వారించాడు. 
ముక్తినిచ్చాడు. తిన్నడి గొప్పతనాన్ని తెలుసుకున్న శివబ్రాహ్మడు కూడా మోక్షాన్ని 
పొందాడు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేని ముగ్గభక్తుని కథ ఎంత హృద్యంగా వ్రాశాడో, 
మహావిద్వాంసుడైన తమిళకవి నక్కీరుని కథ కూడా ధూర్జటి అంత చక్కగా వ్రాశాడు. ఈ 
తమిళకవి చారిత్రక ప్రముఖుడే. 


తమిళ వాజ్మయంలో నక్కీరుడను పేరుగల కవులిద్దరున్నారు. ఒకరు సంగం కవులు 
వర్ధిల్లిన కీశ.300 ప్రాంతాలలో ఉండేవారు. రెండోకవి క్రీ.శ. 650 ప్రాంతంవాడు. ఇతడు 
సుబహ్మణ్యుని మీద 'మురుగాట్రుపడై' అనే కావ్యం వ్రాశాడు. ఇతడే శైవభక్తులలో 
నక్కీర దేవనాయనార్‌ అనే పేర ప్రసిద్ధుడయ్యాడు. ఇతని చరిత్ర తమిళంలోనే రకరకాలుగా 
ఉంది. పరంజోతి మునివర్‌ తిరువిళయాడల్‌ పురాణంలో ఒకలాగ, పులియూర్‌ నంబి 
మరొకలాగ ఇతని కథ వ్రాశారు. తమిళదేశంలో ఉండే విభిన్న గాథలను ధూర్జటి 
సమ్మిళితం చేశాడు.* 

పాండ్యరాజు కొలువులో నక్కీరుడు గొప్పకవి. ఆ రాజ్యంలో క్షామం వచ్చింది. 
ఒక పేద అర్చకునికి సహాయం చేద్దామని లివుడే ఒక పద్యం వ్రాసి ఇచ్చాడు. సభలో 
దానిని చదివితే రాజు సత్కరిస్తాడని చెప్పాడు. అర్చకుడు చదివాడు. నక్కీరుడు 
“అందులో తప్పులున్నాయి' అన్నాడు. రాజు సత్కరించలేదు. అర్భకుడు పోయి దేవుని 
దగ్గిర మొర పెట్టుకొన్నాడు. దేవుడు సభలోకి స్వయంగా వచ్చి వాదించాడు. 'దేవుడు 
రాసినా సరే తప్పు తప్పే, అన్న ధోరణిలో నక్కీరుడు ఉన్నాడు. దైవానికి కోపం వచ్చి 
శాపం ఇచ్చాడు. శ్రీకాళహస్టీశ్వరుని సేవవల్ల విమోచనం వచ్చింది. 
2. History of Tamil Language and Literature Prof. 5. Valyapurl Pillai, P.35 
3. 1016, 113 


4. ఈ విషయమై చల్లా రాధాకృష్ణశర్మగారు విపులంగా పరిశోధనలు చేశారు. TAM Element in Telugu 
Literature. (unpublished) pp. 131-146. 


ధూర్జటి 115 


ఈ కథను తమిళ స్నేహితుల మూలంగా తెలుసుకొని ధూర్జటి వ్రాశాడనుకోవచ్చు. 
గ్రంథాదీని కన్నడ పదాలు వాడినట్టే ఈ ఘట్టంలో అతడు తమిళ పదాలు వాడాడు. 


ఉణ్జామల జగదంవిక-నణ్యామల విశ్చనాథు నారాధించెక 
ముణ్యాసయు బొన్నాసయు- బెణాసయు లేనివారి పెన్నిధు అగుటున్‌. 
(అీకాళ 3-185) 

శివభక్తులలో చాలామంది దక్షిణ దేశీయులే. అందుకే ధూర్జటి మరొక కథలో 
తమిళదేశంలో పుట్టిన సానికూతుళ్ల వివభక్తిని తెలియజేశాడు. ఈ సందర్భంలో 
సానివాడలో తనకు గల పరిచయం పచరించాడు. సమకాలిక సంప్రదాయాలు 
చిత్రించాడు. సాని కూతుళ్ల పుట్టుక వర్ణించిన ఘట్టంలో ఆ రోజుల్లో బాలింతలు బిడ్డను 
ఎలా సాకేదీ ఇలా చూపించాడు. 


ఆలదునలుంగు దేహమున వేణ్జీళ్లార్చు దడియొత్తు మెత్తని ధవళవస్త్ర 

మున గాలాట్రేలి మన్నున బొట్టువెట్టు గన్సవబెట్టు గాటుకకడునపునకును 

బెట్టు, బొత్తులమీదబెట్టు, జన్నిచ్చు జోకొట్టు జోలలుపాడు మట్టెపరుచు 

దలయంటు చిట్టాముదమున రక్షార్థంబు ముసిడికోలలు మంచమున నమర్చు 

ద్రాటనులిగాయ గూర్చి పాదములగట్టి 

యుప్పు వేపాకుపై జల్లు నిప్పులతివ 

ద్రిప్పి యిడు దృష్టిదోషంబు తీరవీధి స్‌ 

[ట్రేమమీరంగ బిడ్డల బెంచునపుడు, (4-11) 

ఈ బిడ్డలను తొట్టిలో పెట్టి కొక్కోక కళావిలాసములకు గల అర్థం జోలపాటగా 
పాడి కమనీయ్తశవం నుండి వాళ్లకు వార ధర్మ విద్యాబుద్ధులు వేశ్ళమాత న్యూగిపోసింది. 
అయితే వాళ్లు కివభక్తి అలవరుచుకొన్నారు. ఎదిగిన కూతుళ్లను తల్లి ఇలాగ తిట్టే 


రసికులు మీ గానరసమున వచ్చిరి పాడరే పాడుగాను 

జాణలు మీ విలాసము జూడవచ్పిరి చూడరే శివభక్తి చూరవోను 

పల్లవు ల్మీ తోడ భాషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోను 

పార్టివు ల్సకలసంపద లీయవచ్చిరి పిలువరే శివభక్తి పెంపుచెడను 

ధనముగలిగిన జంగమార్చన మొనర్చ 

ఫీవున కథిలోపచారము ల్సేయవచ్చు 

వనజముఖులారా! నా సరివారిలోన 

సిరుల మెరయుచు దలయెత్తి తిరుగవచ్చు (4-35) 

తల్లి చీవాట్లు పెడితే పిల్లలు పోట్లాడుతూ ఉండేవారు. 

ఆ సానికూతుళ్లను దోచుకొందామని దొంగలు ఒక ఎత్తువేశారు. 'ఎందుకూ? . 
తల్లితో పోరగా పనిలేదు. ఆ తిరుకాళహస్తిపతిని చూపిస్తాం” అని లేవదీసుకుపోయారు. ఆ 
దొంగలబారినుండి వారిని దేవుడు కాపాడడం ధూర్జటి చక్కగా చిత్రించాడు. 


116 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కాళహస్సిలోని ఆ దైవానికాపిరు రావడానికి కారణభూతులైన ఏనుగు, 
సాలెపురుగు, హతా ముక్తి పొందినదీ ద్వితీయాశ్వాసంలో చెప్తాడు. న్‌ 

వాటి పూర్వజన్మలు నాలుగో ఆశ్వాసంలో వివరించాడు. 

కాళహస్తీశ్చరుని పేరు చెప్తే ధూర్జటి పరవశిస్తాడు. శ్రీనాథునికెంత శివభక్తో 
ధూర్దటికి అంతకు రెట్టింపు ఉంది. 


ప్రతి పద్యం గుండెలలోంచి వెలువడుతుంది. లక్షణం, అలంకారం, పదబంధం, 
రసం మొదలైనవి వాటంతటవే కవితాధారలో తేలిడిలి మనల్ని ఓలలాడిస్తాయి. 


అతని కవిత్వంలో మాధుర్యమేకాక, సర్వజ్ఞత్సము, బహుముఖ నిర్వహణ శక్తి 
కనబడతాయి - పూర్వకవుల ననుసరించినచోట కూడా, ఏ పద్యం తీసినా సహజంగా 
ఉంటుంది గాని ఎరువు తెచ్చుకొన్నట్టు ఉండదు. 


ఎరువు పద్యం పట్టుకొని వెళ్లి పాండ్యరాజు సభలో అవమానం పొందిన అర్చకుడు 
ఇలా బాధపడడం ధూర్జటి చెప్తాడు. 


తానెరిగిన విద్య నృపా - స్థానములో నెరప గీర్ణి సమకూరుంగా 
కేనరునకు బరవిద్యా - ధీనత భూపాలసభల దేజము కలదే? (3-162) 


ధూర్జటి పద్యాలో పరవిద్య మందుశైనా ఉండదు. 


సంకుసాల నరసయ్య 


రాయలవారు ఒకనాడు తన కుమార్తె మోహనాంగితో చదరంగమాడుతున్నారట. ఆట 
మంచి రసకందాయంలో ఉంది. రాయలవారు మంత్రినీ, ఏనుగునూ జోడించారు. ఆ 
రెండింటి మధ్య మోహనాంగి బంటొకటి చిక్కుకుంది. దాన్ని తొయ్యడమా, మానడమా 
అని ఆలోచిస్తూ ఆమె చిన్న కూనిరాగం తీసింది. *“ఉద్ధతుల మధ్య పేదల కుండ దరమె?'' 
అంది. ఇది గీతపద్యపాదం. రాయలవారికి చదరంగమంటే ఎంతిష్టమో పద్యాలంటేనూ 
అంతకన్నా ఎక్కువ. ఏదైనా కొత్త పద్యం వింటే ఒకటికి రెండుసార్లు చదివించుకొంటారు, 
“ఏమిటమ్మా ఆ పద్యం? పూర్తిగా చదువు” అన్నారు. ఆమె సిగ్గుపడింది. అయినా 
రాయలవారు చదవమన్నాక మానకూడదు, చదివింది. 


ఒత్తుకొని వచ్చు కటికుచోద్య్భత్తి జూచి 
తరుణి తనుమధ్య మెచటికో తలగిపోయె 
నుండెనేనియు గనబడుకున్నై? యహహ! 
యుద్ధతుల మధ్య బవేదల కుండదరమె? 


చక్కని పద్యం, “ఎవరు చెప్పినదమ్మా'' అని రాయలవారు ప్రన్నించారు. “నాలుగువేల 
వరహాలు పెట్టి ఆ పద్యం కవిదగ్గర కొన్నానని మోహనాంగి చెప్పింది. ఇటువంటి కవిత 
చెప్పే ఆ కవి ఎవరో, ఏ (గంథం వ్రాశాడో, ఎందుకీ పద్యం అమ్ముకోవలసివచ్చిందో 
రాయలవారు వాకబు చేశారు. అయితే అప్పటికే ఆ కవి రాజదర్శనం కాక విసిగి వేసారి 
విజయనగరం విడిచిపెట్టి వెళ్లిపోయాడు. రాయలవారు విచారించారు. 


ఈ కథకు కాళ్లూ, చేతులూ ఉన్నాయో లేవోగాని ఈ పద్యం మాత్రం ఒక 
కావ్యంలో ఉంది. దాని పేరు *కవికర్ణరసాయనం' ఈ ప్రబంధంలో నాయిక సకలావయవ 
వర్ణనలో నడుముమీద చెప్పిన పద్యమిది. విమలాంగి అనే రాజకుమార్తె చిత్రపటాన్ని 
లిఖించి ఇద్దరు చిత్రకారులు మాంధాత దగ్గరకు తీసుకువచ్చి ఆమెను వర్ణించిన 
ఘట్టంలోనిది ఈ పద్యం (3-26), ఈ కావ్యాన్ని వ్రాసిన కవిపేరు సంకుసాల నరసయ్య. 
ఇతని ఇంటిపేరులోని సంకుసాల బహుశా కడప జిల్లా పులివెందుల తాలూకాలోని 
“సుంకేసుల' కావచ్చు. ఆ గ్రామంలో ఒక నరసింహస్వామి ఆలయముంది. ఆ దేవుని పిరే 
అతనికి కవి తల్లిదండ్రులు పెట్టి ఉంటారు. 


నరసయ్య తన తల్లిదండ్రుల పేరుగాని, కులగోత్రాదులుగాని ఎక్కడా 
చెప్పుకోలేదు. తాను భట్టపరాశరుల శిష్యుడనని మాత్రమే తెలియజేశాడు (1-77). 
క్రీ.శ. 1536 ప్రాంతాలలో భట్టపరాశరుల శిష్యులు ఉండేవారని శాసన ప్రమాణముంది.! 
సంకుసాల నరసయ్య ఈ పరాశర భట్టాచార్యులవారి శిష్యుడే కావచ్చు. ఈ గురువుల వేల్ల 
నరసయ్యకు సత్మృతుల పరిచయం ఏర్పడిందట. వాటి రసానుభవ హేతువు వల్ల అతడు 
సముల్లసన్మానసుడైనాడు. నరసయ్యకు కవులంటే చాలా గౌరవం. ఘనమతులైన 
సత్కవులు అందరికీ అకారణ బంధువులు. వాళ్లు మనసులో ఉన్న "నెవ్చగలు' మాన్ని 


1. తిరుపతి దేవస్థానం శాసనాలు, సంపుటి 4, నెం. 73 


118 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కావ్యానందం కలిగిస్తారు. కథాముఖంలో ఇంపుగా హితాహితబోధ చేస్తారు. 
ఇంద్రియాటీతమైన భావాలను చూసినదానికంటే అద్భుతంగా తెలియజేస్తారు. 


మనమున గొన్న నెవ్వగలు మాన్సి ఘటింతురు కావ్యసమ్మదం 
బనఘ కథాముఖంబున హితాహితబోధ మొనర్తు రింపుగా 
- గనుగొనుకంటె నద్భుతముగా నెరిగింతు రతీంద్రియార్ధముల్‌ 

ఘనమతు లెల్లవారికి నకారణబంధులు గారె సత్కవుల్‌ (కవికర్ణ, పీఠిక, 8) 

అకారణ బంధువులైన సత్కవులంటే ఇంత అభిమానం కనుకనే నరసయ్య తన 
కావ్యానికి 'కవికర్ణరసాయన' అనే పేరు పెట్టాడు. గ్రంథం చిట్టచివర ఇలా విజ్ఞాపన 
చేశాడు. 

కవితా విచక్షణ గల - కవికంఠ విభూషణముగ గైకొనవలయుం 

గవినరనృసింహవిరచిత - కవికర్ణరసాయన మను కావ్యముదీనిన్‌. (కవికర్ణ. 6-218) 

వాస్తవానికి దీనికి “మాంధాతృ చరిత్ర అని పెరు పెట్టాలి. సాకితపురాన్ని 
యవనాశ్వుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతనికి పుత్రులు లేరు. సంతానం కోసం 
అతడు ఇంద్రయాగం చేశాడు. మాంధాత జన్మించాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రీ 
అతనికి పట్టంకట్టి రాజనీతులు బోధించి అడవులకు పోయాడు. మాంధాత 
ధర్మయుక్తంగా పరిపాలించాడు. శరత్కాలం వచ్చాక అతడు దిగ్గాజయానికి వెళ్లాడు. 
స్వర్గాన్ని ముట్టడించాడు. తరువాత రావణునితో తలపడ్డాడు, రాయబారాలు జరిగాయి. 
విఫలమైనాయి. సంకుల సమరం జరిగింది. మాంధాత రావణుల ద్వంద్వ యుద్దాన్ని 
సాక్షాత్తూ శివుడే దిగివచ్చి ఆపాడు. మాంధాత మంధరగిరి మీద జయస్తంభం నిలిపి 
రాజధానికి తిరిగి వచ్చాడు. అతని వద్దకు ఇద్దరు చిత్రకారులు వచ్చారు. కుంతల 
దేశాధిపతి కుమార్తె విమలాంగి చిత్రపటాన్ని తెచ్చారు. మాంధాత ఆ రూపాన్ని చూసి 
మోహించాడు. అతని చిత్రాన్ని ఆ చిత్రకారులు ఆమెకు అందజేశారు. ఆమె కూడ 
మరులుకొంది. ఇద్దరూ విరహంలో పడ్డాక వివాహం జరిగింది. మాంధాత భార్యతో 
క్రీడాగ్భహంలోకి వెళ్లాడు, నవోఢాసంగమంలో రాత్రీ పగలు తెలియలేదు. వసంతం 
వచ్చింది. మాంధాత వనవిహారం చేశాడు. పుష్పాపచయం, జలక్రీడ మొదలైన ఆటపాటల 
తరువాత చీకటి పడింది. జారులు, విటులు, వారకాంతలు చెలరేగారు. వేశ్యమాతను 
తిట్టుకొన్నారు. చంద్రుడు ఉదయించాడు. యువతీశృంగారకేళి జరిగింది. ఆ మదవతులు 
మధుపానం చేశారు. పరవశించారు. తెల్లవారింది. మాంధాత నగరుకు వెళ్లాడు, అతనీ 
దగ్గరకు వసిష్టాది మునులు వచ్చారు. వాళ్లను సత్కరించి, తన పూర్వజన్మ వృత్తాంతాన్ని 
చెప్పమన్నాడు. వాళ్లు చెప్పారు, కర్మస్వరూపం, ఉపాస్య బహ్మస్వారూప నిర్ణయం, 
వేదవేదాంత పురాణ స్వరూప నిరూపణం చేశారు. విరుద్ధ శృతులకు సామరస్యం 
చెప్పారు. ప్రసన్న స్వరూపాన్ని నిరూపించారు. మాంధాత విరాగి అయ్యాడు. వసిష్టుడు 
' అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. మాంధాత తపస్సు చేసుకొందుకు వెళ్లాడు. దానిని 
చెడగొట్టడానికి ఇంద్రుడు అప్సరసలను పంపాడు. వాళ్లు కాస్తా మాంధాతకు 
విష్యురాళ్లయ్యారు. ఇంద్రుడు బ్రహ్మతో సంప్రతించాడు. విష్ణుమూర్తి వద్దకు రాయబార 


సంకుసాల నరసయ్య 119 


బృందంగా వెళ్లి 'దయచేసి మాంధాతకు ప్రత్యక్షమవ'మని మహజరు పెట్టుకొన్నారు. 
దేవుడు మంజూరు చేశాడు; సాక్షాత్కరించాడు. మాంధాత కృతార్థుడయ్యాడు. 
నాటకీయత లవలేశం కూడా లేని ఈ కథను ఆలంబనంగా చేసుకొని సంకుసాల 


నరసయ్య ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. పైగా దీనిని విన్న యతులు విటులుగా 
మారుతారనీ, విటులు యతులుగా మారుతారనీ సగర్వంగా ప్రకటించాడు. 


యతి విటుడు గాకపోవుడె ట్లస్మదీయ - కావ్యశృంగార వర్ణ నాకర్ణనమున 
విటుడు యతి గాకపోరాదు వెస మదీయ - కావ్యవైరాగ్యవర్ణనాకర్ణనమున. 
(కవికర్ణ. పీఠిక, 22) 


ఈ ప్రకటనలో అతిశయోక్తి లేదు. మన కావ్యాలలో కనిపించే విచ్చలవిడి 
శృంగార వర్ణనల వెల్లువ ఈ నీటిబుగ్గలోనుంచే పుట్టింది. వాగె వదల్చిన కోర్కెలు ఈ 
(గంథంలో వలరాచశివాలు కొక్కుతాయి. తెలుగు కావ్యాలలో చెలరేగే కామాన్ని 
ప్రేరేపించడానికి మన్మథుడు మామూలు పువ్వులు ఉపయోగిస్తే లాభం లేదని 
స ఈ గ్రంథంలోనే. చూడండి. 


మధుమదోన్మత్తలై యల్క మరచి సఖులు 

నూరెలకు దార బతులపై సోలునట్టి 

చేడియల మన్మథుడు వెర్రి చెరకు వింట 

నేనె నుమ్మెత్త విరులచే నేసరిగి, (కవికర్ణ, 4-166) 


ఉమ్మెత్త పువ్వుల బాణాలు వేయబట్టే శృంగారం ఇంత వెర్రితలలు వేయడం 
మొదలైంది. ఆ కాలంలో జనులు స్వైరవిహారం చేస్తూ ఉండేవారు. ఆది కావ్యాలలో 
ప్రతిఫలించింది. చీకటి పడితే చాలు జారబజారు హోరెత్తిది కాబోలు, సంజెపొద్దున 
* పిశాచాలలాగా పట్టుకొంటే వదలని గుడిసెజంతలు స్‌ు. ఎలా అరికట్టారో నరసయ్య 
వర్ణించాడు. 


చిటికలు వేయుచు జిరుపాట పాడుచు జార్చిపయ్యెద గూడ జేర్చుకొనుచు 

న్‌ గన్నరూపమునెల్ల గరసంజ్ఞ బిలుచుచూ నెటకేని జనువాని కెదురుసనుచు 

= గడిచిపోవచ్చిన గౌగిట బట్టి నీవా యంచు నదలి మోహంబు రేచి 

చూపిన వెలకు నంతే పోయనుచు జంకె వేయుచు రోయుచు వెంటబడుచు 

రూక లడుగుచు దుద బచ్చ నాకునైన 

నొడబడచు హస్తగతమైన నొడియ నడిచి 

దొడ్డబందాటమున గోక ద్రోసికొనుచు 

గుడిసెజంతలు దెరువాటు గొట్టి రపుడు. (కవికర్ణ. 4-95) 


తెరువాటుగొట్టి గుడిసె లంజెలీకౌక' 'ముసుగుపెట్టుకొని గుడిసెలు దూరె( కొత్త 
_ సిగరిమిండలు కూడ ఆనాడు ముమ్మరంగానే ' శూ ఈ బజారు శృరగారాన్నే: 
వడపోస్తే, ఆనాటి మధుపానగోష్టులలో, జలకేళులలో, వనవిహారాలలో సరస ససల్లాపాలు 


120 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అవుతాయి. మరింత నిగ్గుతెంరిస్తే నాయికానాయకుల సంభోగవర్హనలుగా రూపొందుతాయి. 
వారకాంతలు చెలరేగిన ఆనాటీ సమాజంలో కులకాంతలను కవులు కనికరించి వాళ్ల 
మానాన వదలి వెయ్యలేదు. రాజుగారు ఊరేగినప్పుడు చూసి మనసు పట్టలేకపోవడం 
తెగ వర్ణించారు. తన పెల్లికి వెళుతున్న మాంధాతను చూసి పౌరకాంతలు ఎటువంటి 
మన్మథావస్థలు పొందిందీ నరసయ్య 11 గద్య పద్యాలలో వర్ణించాడు. 

భారపు నిండు వెక్కసపు (బ్రాయపు జవ్వని యోర్తు మందిర 

ద్వారమునందు నిల్చి నృపవంశమనోభవు చిత్తమోహనా 

కారము జూడ నంగజవికార వశంబున నీవి జారినన్‌ 

గూరిన సిగ్గుమై దలుపు గొబ్బున మాటుగ జేసె నాఖికిన్‌. (కవికర్ణ. 3౩-157) 

రాజును చూసిన కాంతల కోకముడి బిగువు సడలిందో లేదోగాని ఇటువంటి 
వర్ణనలలో మన కవులు హద్దులను సడలించడం పరిపాటే! మనుచరిత్రలో పెళ్లికి వెళుతున్న 
స్వరోచిని చూసి పొరకాంతలు ఎలా మరులుకొన్నారో అల్లసాని పెద్దనగారు 
పది పద్యాలలో వర్ణించారు. ఒకావిడ స్నానం చేస్తూచేస్తూనే ఆదరాబాదరగా వచ్చి 
చూసిందట. నీకు లోబడ్డానని ప్రమాణం చేయడానికే, సంప్రదాయం ప్రకారం, 
తడిబట్టలతో వచ్చినట్టుందట, 

జిలుగుల బెట్టుచుం దొడల జెందిక పావడ యంట మైతడిం 

బెళపెళ లేని చీర గటిబింకపుజన్నుల చేర్చికొంచు వే 

జలకము లాడియాడి యొక చాన కరస్థిత కేశయై నృపున్‌ 

వెలువడి చూచె లో బడితినీ కని బాసకు నిల్చెనో యనన్‌. (మను. 5-68) 

ఇలా తడిబట్టలతో వచ్చి రాజును చూడడం ఈమె ముక్కుతిమ్మనగారి దగ్గరనుంచి 
నేర్చుకొంది. ఆయన పారిజాతాపహరణంలో ముందే ఇలా వ్రాశారు. 

కాళియభీరి జూచు తమకంబున మజ్జన మాడియాడి నీ 

లాలక యోర్తు గంధసలిలార్టకచంబుల జన్నుదోయిపై 

వాలిన సందిటం బొదివిరాజపథంబున కేగుదెంచుగో 

పాలకామూర్తి గాన శిఖిబర్హము గానుక దెచ్చెనో యనన్‌. (పారిజాత. 3-14) 

ముక్కుతిమ్మనగారు కూడ ఈ ఘట్టంలో పది పద్యాలు వ్రాశారు. ఇటువంటి 
సన్నివేశంలో ఎంత మంచి కల్పనలు చేసినా రక్తికట్టవు. అందుకే నరసయ్య పౌరకాంతల 
తొందరపాటును కుకవి కవిత్సంతో పోల్చాడు. 

ఇలరేని జూడ జనుతమి- లలన యొక తె తడబడిన యలంకారముతో 

వలయు వడిగూడని పద-స్థలనంబును గలిగి కుకవికవితయు బోలెన్‌. 

(కవికర్ణ. 3-155) 

కులస్త్రీల పట్ల కొంచెం గౌరవం చూపించి నరసయ్య ఇలా అన్నాడు: 

కులసతి తిష్టమార్గమునకు మదినిల్లిన దాటరామికిన్‌ 

గులము మహాంబురాశి పతి కొండ గృహాంగన మంధకూప మా 


సంకుసాల నరసయ్య . 121 


కులసతి దుష్టమార్గమునకు న్మది నిల్బివయేని దాటగా 
గులమొక గోప్పుదంబు వతి గుండు గృహాంగణ మాటపట్టగున్‌. (కవికర్ణ. 4- 104) 


నరసయ్య కావ్యంమాత్రం రకరకాల శృంగారవర్ణనలకు ఆటపట్టు. మంచి 
భావుకతకు ఉనికిపట్టు. యతిని సైతం విటుని చేస్తానన్న పంతంకొద్దీ వ్రాసిన పద్యాలు 
కాబట్టి రౌడీతనం కనబడుతుంది. ఇతడు విటుణ్జి సైతం యతిని చేస్తానని ఛాలెంజీ చేసి 
చెప్పిన ఘట్టాలు నిజంగా వేదాంతమయాలు, 


ఎవ్వండ? నెందుండి యెచటి కేమిటికి నే బద్భుండనైతి నేబంధనమున 

గారణం బెయ్యది? కాదు కారణ మెద్ది? యెద్ది కారణజన్య? మేదికాదు? 
ధర్మమేదేది? యధర్మంబు నే దిప్పు? డెందు వర్షించెద? నెందు నిలువ 

నేది కృత్య? మకృత్య మెయ్యది? గుణ సంవిశిష్ట మెయ్యది? దోషజుష్ట మెద్ది? 
యను వివేకంబు లేక ప్రాయమున గ్రొవ్వి 

పశువువోలె శిశ్నోదరపరుడు నరుడు 

సంచరించుచు నజ్ఞానసంభవంబు 

నధికతరమైన దుఃఖంబు ననుభవించు. (కవికర్ణ. 5- 106) 


ఈ దుఃఖాలను దాటడానికి, నిజంగా తరించడానికి ఒక్కటే మార్గమట. 


శరణాగతులకు దక్కన్‌ - బరులకు మోక్షంబు లేదు భవనస్సుడు ని 
ర్పరుడు నన నిరుదెరంగుల - బరగు బ్రపన్నుండు సుకృత పరీపాక భిదన్‌. 
(కవికర్ణ. 5-91) 


సంకుసాల నరసయ్య నిజంగా ప్రపన్నుడు. అతడు నిజమైన వైష్ణవుడు. నరాంకితం 
చేప్పే తన కృతి దూష్యమవుతుందని దేవునికి అంకితమిస్తాడు. రాజులను ఇలా గర్లించాడు. 


ఆందోళికలయందు సంతరచరులైన సవికృతాకృతుల పిశాచజనులు 

పరకరాళంబులై ప్రార్ధింప గనుగోక నాయెత్తకుండు జీవచ్చవములు 

జాతక జనముల దత్త నీగకు నంటివిఖరవర్తులాండసములు 

నేత్రపరంపరావిలకంటకాకృతి జేరబోరాని బర్పూతరులు 

శంకనాగుస్వరస్వరశ్రవణ సమన . 

విస్పుటచ్చత్ర విస్సారిత స్పటిక 

విష్టవిషవైద్యవశవర్తిదుష్టఫణులు 

ప్రభుదురాత్ముల నెవ్వాడు ప్రస్తుతించు? (కవికర్ణ. పీఠిక. 24) 

ఇటువంటివాడు రాజాశ్రయం కోసం విజయనగరం వెళ్ళి పడిగాపులు పడ్డాడనీ, 
రాజదర్శనం పెద్దనగారు పడనివ్వాలేదనీ విశ్వసించడం కష్టమే. అయినా ఇతడు 
రాయలవారి కాలంవాడని చెప్పడానికి మోహనాంగి చదరంగ కథ పనికివస్తుంది. 
రాజులను ఇలాగే దూషించిన ధూర్జటిని కూడా రాయలవారు మెచ్చుకొన్నారు. కనుక 
బహుశా ఇతణ్జి కూడా సత్కరించారేమో తెలియదు. నరసయ్య తనను మెచ్చుకొందుకు 
ఒక్కడుంటే చాలునన్నాడు. 


122 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎల్లరు మెచ్చని మత్మ ఖతి - నుల్లంబున మెచ్చుగాక యొక దుష్టకులం 
బొల్లని పల్లవితామము - గొల్లలుగా బొగడ నొక్క కోయిల లేదే? 
(కవికర్ణ. పీఠిక. 20) 


చాలా కోయిలలు ఇతలణ్ణీ పొగిడాయి. అసలు తనను తాను పొగడుకొనడంలో నరసయ్య 
అందెవేసిన చేయి. ““మామకసాత్యవతేయ వాజ్ఞ్మ్మయోదర్క సుధార్ణవోదయ విధాయక 
సార్వ్చణశర్వరీవరా['” (5-158) అని కృతిపతిని ప్రశంసిస్తూ తనను వ్యాసులవారితో 
పోల్చుకొన్నాడు. ఆ నోటితోనే తాను అల్పుడననీ చెప్పుకొంటాడు. 

జ్ఞాన ప్రాఢమహాకపీశ్చర వచస్సంస్తూయమానుండు ల 

క్షీనాథుండు మదల్ప. వాక్యరచనాస్వీకర్ణ గాకుండునే? 

నానాభూపతు లెల్లగానుకలు రత్న శ్రేణులర్పింపగా 

ధానా ముష్టిముచుం గుచేలు గరుణక్‌ ధన్యాత్ముగా జూడడి? (కవికర్ణ. పీఠిక. 28) 


ఇదీ శ్రీ వేదాంతదేశికాచార్యులవారి ఈ క్రింది శోకంలోని ప్రాఢ ప్రయోగానికి 
అనుకరణ. 


క్షో జీకో ఐశతాంశపాలనకళా దుర్వారగ ర్వానల 
క్షుభ్యతశ్సు ద్రనరేంద్ర చాటురచనాధన్యాక్‌ సమన్యామహే 
దేవం సేవితు మేవ నిక్సినుమ హీ యోసౌ దయాళు పురా 
ధానాముష్టిముచే కుచేలమునయే దత్తుస్మ విస్తేశతాం.? 


కవిత్వంలో సంకుసాల నరసయ్య ఎంతమాత్రం కుచేలుడు కాడు. కుబేరుడే. 
అయితే నూలుపోగంత కథను తీసుకొని 1200 గద్య పద్యాలు వ్రాస్తే ఎంతటి కవైనా 
విసుగు పుట్టిస్తాడు. 

“నృసింహకవియే కాక ఆంధ్ర సంస్కృత కవులలో పెక్కురు గ్రంథమునందలి 
యేక భాగపరిచయమున మహాకవి వతంసులుగా గన్పింతురు. తుదుముట్ట చదవితిమా, 
ఉన్న గౌరవము పోవును. దీనికీ ప్రధాన కారణము కవులలో నూటికి తొంబదితొమ్మిది 
మందికి గ్రంథము యొక్క సమష్టి మీద దృష్టి యుండదు; చదివెడువారికి అట్టి 
చూపుండరాదేమో!” అన్న ఒక రసజ్ఞుని మాటలు కొంత నిజమే. 


2. ఈ సంగతి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు గుర్తించారు. ఆంధ్రసాహిత్య పరిషత త్రిక, సంపుటి 6, 
పుటలు 270-274. ఈ వ్యాసంలో వారు సంకుసాల నరసయ్యకు కొంచెం ప్రాచీనుణ్ణి చేశారు. 
3. కవికర్ణ రసాయనము - దిగుమర్తి సీతారామస్వామి, భారతీ, నంపుటి 26, సంచిక 1). 


చింతలపూడి ఎల్లన్న 
(రాధామాధవ కవి) 


రాధిక శృంగార దేవతగా నేడు రసరాజ్యాన్ని పరిపాలిస్తున్నది. రాధామాధవుల 
ప్రణయమే నిగ్గతేరిన ప్రణయమని ఈనాడు రసికులందరూ భావిస్తారు. విరహం చేత 
ఆర్తురాలైన రాధిక మీదా, సహజంగా ధూర్హుడైన కృష్ణునిమీదా కనీసం ఒక గేయమో, 
పద్యమో అల్లని తెలుగుకవి ఉండడు. అయితే మన ఆంధ్ర సాహిత్యంలో మొట్టమొదట 
రాధాకృష్ణుల చేత పరస్పరం ముద్దుపెట్టించిన మొనగాడు శృంగారశీఖరుడైన శ్రీనాథుడు. 
ఆయన తన భీమఖండంలో కృతిపతిని దీవిస్తూ వ్రాసిన తొలి పద్యాలలో రాధాకృష్ణుల 
ప్రణయం చిత్రించాడు. 


వాలికమోము మత్తవనబర్హికికోరలాస్యలీల బై 

వాలిచి పచ్చకప్పురపు వాసనతోడి ముఖారవింద తాం 

బూలపు మోవి మోవిపయు మోపుచు రాధకు నిచ్చు ధూర్తగో 

పాలుడు ప్రోచుగావుత నపారకృపామతీ మంత్రియన్ననిన్‌. (భీమ. 1-3) 


రాధ పెదవిమీద కృష్ణుని పెదవి మోపించి ముద్దు పెట్టించిన శ్రీనాథుడు 
తానుమాత్రం పెదవులు మూసుకొన్నాడు. ఈ ఒక్క పద్యంలో తప్ప రాధాకృష్ణుల ప్రసక్తి 
మరెక్కడా తేలేదు. తేవడానికి ఆస్కారం కూడా లేదు. ఈ పద్యమైనా అతడు 
చెప్పినందుకు తెలుగువాళ్లు అతనికి బుణపడతారు. తాను వ్రాసిన అన్ని కృత్యాది 
పద్యాలవల్తా చరిత్రకు తోడ్చడినట్టే ఈ పద్యంలో కూడా శ్రీనాథుడు సాహిత్య చరిత్రకు. 
సహాయం చేశాడు. క్రీ.శ 1335కు పూర్వం హరివంశాన్ని అనువదించిన ఎగర్రాప్రైగడవారి 
సుడీర్ణ రచనలో శ్రీకృష్ణుని ప్రియురాలిగా రాధ పేరు ఎక్కడా కనబడదు. క్రీ.శ. 1475కు 
పూర్వం భాగవతాన్ని సవిస్తరంగా రచించిన బమ్మెర పోతరాజుగారి శ్రీకృష్ణచరి త్రలో 
అతని ప్రేయసిగా రాధ ఊసే కనబడదు. అందుచేత తెలుగుదేశానికి క్రీ.శ 16-వ 
శతాబ్దంలో వంగదేశం నుంచి రాధ దిగుమతి అయిందనే అపోహ ఒకటి ప్రచారంలో 
ఉంది. క్రీ.శ. 1428-30ల మధ్య ఖీమఖండాన్ని వ్రాసిన శ్రీనాథుని పద్యంలో రాధ ప్రసక్తి 
ఉండడంవల్ల ఆనాటికే తెలుగువాళ్ళకు ఆమెతో ముఖపరిచయముందని చెప్పవచ్చు. 

అయితే రాధాకృష్ణుల ప్రణయ జీవితాన్ని సంపూర్త కావ్యంగా వ్రాసి ఈ 
శృంగారాన్ని తెలుగువాళ్లకు సుపరిచితం చేసిన మహానుభావుడు చింతలపూడి ఎల్లన్న. 
అతని కావ్యం పేరు రాధామాధవం. వాసీవాయగానే ఈ ప్రబంధం సుప్రసిద్ధమైంది. 
దీనిని విన్న తరువాత వ్రాసినవారి పేరు శ్రోతలు మరచిపోయారు. అతణ్ణీ రాధామాధవ 
కవి అని పిలిచారు. అదే చివరకు స్థిరపడిపోయింది. కవికూడా తాను వ్రాసీన అనంతర 
గ్రంథాలలో తన పేరు రాధామాధవుడనే చెప్పుకొన్నాడు. అయితే తన గురించి పనికివచ్చే 
వివరాలు అట్టే చెప్పుకోలేదు. రాధామాధవంలో గద్య ఇలా ఉంది: 


124 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


ఇది శ్రీమదనగోపాలచరణకమల సేవాధురీణ సత్కళాపారీణ కృష్ణభట్టారకపొ త్ర 
చింతలపూడి కామయప్రభుసుపుత్ర సుకవివర్య రాధామాధవ ఎల్లనార్య ప్రణీతంబైన 
రాధామాధవం బను శృంగార ప్రబంధంబు... 

ఈ గద్యవల్ల కవి మదనగోపాలభక్తుడనీ, కళాకోవిదుడనీ, ఇతని తాత పేరు 
కృష్ణంభట్టుగారనీ, తండ్రి కామయ్యగారనీ, వీళ్ళ ఇంటి పేరూ, ఊరి పేరూ చింతలపూడి 
గామమనీ తెలుస్తున్నది. అయితే కవి ఫలానా జిల్లావాడని కచ్చితంగా చెప్పలేం. ఏమంటే 
తెలుగుడేశంలో ఆరు జిల్లాలలో పదకొండు చింతలపూడి గ్రామాలున్నాయి. వాటి 
వివరాలు చూడండి : 

విశాఖపట్నం జిల్లా: (1) చింతలపూడి (వీరవల్లి తాలూకా), (2) చింతలపూడి 
(గోలుకొండ తాలూకా), (3) చింతలపూడి (గోలుకొండ మన్యం) 

తూర్పుగోదావరి జిల్లా : (4) క్రాపచింతలపూడి (అమలాపురం తాలూకా) 
(5) వన్నై చింతలపూడి (అమలాపురం తాలూకా), (6) చింతలపూడి (ఎల్లవరం తాలూకా) 

పశ్చిమ గోదావరి జిల్లా : (7) చింతలపూడి (చింతలపూడి తాలూకా) 

కృష్ణా జిల్లా : (8) చింతలపూడి (గుడీవాడ తాలూకా) 

గుంటూరుజిల్లా: (9) చింతలపూడి (తెనాలి తాలూకా), (10) చింతలపూడి 
(రేపల్లె తాలూకా) : 

నెల్లూరు జిల్లా : (11) చింతలపూడి (దర్శి తాలూకా) 

ఈ పదకొండు గ్రామాలలో ఏ ఒక్క చింతలవోడోగామమైనా ఎల్లన్న స్వగ్రామ 
మవడానికి వీలుంది. అయితే అతడు తూర్పు గోదావరి జిల్లావాడని భావించడానికి 
ఆస్కారాలున్నాయి. క్రీశ 1402 ప్రాంతాలలో చింతలపూడివారు ఈ సీమలో ఉన్నట్టు 
శాసనప్రమాణాలున్నాయి.] చింతలపూడి కాచన్నగారు తమ తండ్రి కృష్ణమరాజుగారికి 
సుకృతంగా సర్పవరం భావనారాయణస్వామికి ఒక సుక్షేత్రం దానం చేశాడు. 
రాధామాధవ కవి బహుశా ఈ చింతపూడివారి వంశంలోనివాడు కావచ్చు. తూర్పు 
గోదావరి జిల్లా ఎల్లవరం తాలూకాలో ఒక చింతలపూడి గామమున్నదని చూశాం. ఈ 
తాలూకా పేరులోని 'ఎల్ల' శబ్బానికీ, రాధామాధవకవి పేరులోని 'ఎల్ల' శబానికీ 
సంబంధమున్నదేమో చూడాలి. ఇది కేవలం బాదరాయణ సంబంధమో, కాదో 
భావిపరిశోధనలవల్లగాని తేలదు. 


చింతలపూడి ఎల్లన్న చిన్నప్పటి నుంచి మదనగోపాలభక్తుడని భావించవచ్చు. 
అతడు 'కృష్ణా', “వల్లవీ వల్లభా? అనే మకుటంతో ఒక శతకం చెప్పాడేమో అని ఊహాగానం 
చేయడానికి ఆస్కారముంది. ఈ మకుటంతో ఉన్న తొమ్మిది పద్యాలూ రాధామాధవ 
ప్రబంధంలో అక్కడక్కడ కనబడతాయి. శతకంలో తాను వ్రాసిన మంచి పద్యాలను 
1. _ఆంధ్రకవితరంగిణి, 4వ సంపుటం, పుట 205. 


2. రాధామాధవంలో ఈ నుకుటమున్న పద్యాలు ఇవి: 1-22, 1-23, 1-24, 1-133, 1-35, 2-26, 2-106, 
2-107, 3౩-145. 


చింతలపూడి ఎల్లన్న 125 


సందర్పోచితంగా అతడు వాడుకొన్నాడని భావించవచ్చు.. బాలక్రీడల నుంచి 
లీలావిహారాల దాకా కృష్ణచరిత్రను ఈ శతకంలో ఎల్లన్న కీర్పించినట్టు కనబడుతుంది. 
చూడండి : 


బాలక్రీడల గన్నతల్లికి మనఃప్రహాదముం జేయుచున్‌ 

హిలామై త్రి ఘటించి గోపకులతో నేపార వర్తింపుచున్‌ 

గేలిం జారుడ వౌచు గోపికల కౌగిళ్ళ న్వినోదించు ధీ 

శాలిత్వంబులు నీకె యొప్పు నవు గృష్టా! వల్లవీవల్లభా! (రాధా. 1-135) 


అయితే ఎల్లన్న తన ఇష్టదైవాన్న కేవలం శృంగార పురుషునిగానే కాక 
పర|బహ్మంగా కూడా ఊహించుకొన్నాడు. 

స్థిర విజ్ఞానశేషనిశ్చ లితదృష్టిం దుష్టి జూడంగ సా 

గరకలోలఘటాపరంపరలలో గన్పట్టు నర్కాకృతి౯ 

బరమ బహ్మవిలో కనా తులకు శుంభద్దివ్యతే జస్టితి౯ 

శరణత్వంబును జూపుచుండుదువు కృష్ణా! వేల్లఎవల్లభా! (రాధా. 1-23) 


చింతలపూడి ఎల్లన్న సర్వం శ్రీకృష్ణమయంగా భావించాడు. ఇలా కీర్తించాడు. 


నీవే యజ్ఞములు దదీయఫలముల్‌ నీవే కులాచారముల్‌ 

నీవే మంత్రము నీవెతజ్ఞపములుక నీవే మనోవాంఛయు౯ 

నీవే మోక్షము నీవె శ్లిధ్యాఖ్లవుము న్నీవే వితర్కింప నా 

నావర్గాశ్రమధర్మమార్గులకు గృష్టా! వల్లవీవల్లభా (రాధా. 1-24) 

శ్రీకృష్ణుని చిద్విభవం' ఎల్లయ్య బహుశా ఎర్రయ్యగారి హరివంశంవల్ల తెలుసుకొని 
ఉంటాడు. ఆయన కవిత్వమంటే అతనికెంతో గౌరవం. గంగాతరంగాల సంగీతంలాగా 
ఎర్రయ్యగారి మృదుమధురవచనాలుంటాయని అతని విశ్వాసం. అందుకే వారిని ఇలా 
నుతించాడు. ' 


నానావిధవటునటదీ-శానశిరస్సనిదభంగ సలిలోర్మఘటా 
సూనధ్వనిమృదుమధురవ-చోనిధీ శివదాసు గొలుతు సుకవిశాంకున్‌. 
(రాధా. 1-12) 

ఎల్లన్న వ్రాసిన మరో గ్రంథంలోని పూర్వకవిస్తుతిని ఈపద్యంలోని “శివదాసు' 
అన్న పేరుతో ఎగ్రాప్రెగడగారినే పేర్కొన్నాడని నిరూపించవచ్చు. ఎర్రయ్యగారి బిరుదు 
శంభుదాసుడైనా, ఎల్లన్న మాత్రం 'శివదాసు' అనే పిలుస్తాడు. అతడు తన తారకబ్రహ్మ 
రాజీయంలో కవిత్రయాన్ని ఇలా నుతించాడు. 

భారత కావ్యహార మొకభాగము నన్నయభట్టు గూర్చొము 

కారమణీయవాక్యముల దక్కిన భాగము సోమయాజి పెం 


3. మద్రాసు ఓరియంటల్‌ లైబ్రరీ ట్రయన్నియల్‌ క్యాటలాగు, సంపుటి 3, భాగం ౩, పుట 106 


126 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పార నొనర్చె రెంటి గలలయక శివదాసుడు మధ్యనాయక 
శ్రీ రచియించె శారద ధరింప గవిప్రియకీర్ణిమించగన్‌. (1.347) 


ఎర్రయ్యగారి రచనలు నిజంగా కొలికిపూసలే. వారి రచనలలో మెత్తదనాన్ని 
ఎల్లన్న అలవరుచుకొన్నాడు. అయితే కవ్వితం ఉండవలసిన చోట్ల గట్టిగాకూడ ఉండాలి. 
ఆ విద్య శ్రీనాథుని రచనలవల్ల ఎల్లన్న బాగా అవగాహన 'చేసుకొన్నాడు. అందుకే 
కవిసార్వభాముణ్ణి ఇలా నుతించాడు. 

సూనాన్త ప్రమదామదస్సు రితవక్షో జాతుకారిన్భము౯ 

'బూనంజాలు వచోవిలాసముల నేర్చుల్‌ చూపి కర్ణాటక 

క్షాశ్రనాథేంద్రు సభ౯ గవిత్వ విజయోత్సాహంబు గైకొన్న మా 

శ్రీనాథుం గవిసార్వభౌము గొలుతు౯ సేవాంజలుల్‌ గీల్కొనన్‌. (రాధా. 1-13). 


పూర్వకవుల పుస్తకాల ధర్మమా అని ఎల్లన్న మృదుమధురగంభీర వాచావిశేషాలు 
__ తెలుసుకొన్నాడు. సంస్కృతంలో సుప్రసిద్ధ కావ్యాలేకాక అప్పుడప్పుడే ప్రచారం 
పొందుతున్న ఒకటి రెండు శతాబ్దాల క్రిందటే (గ్రంథాలను కూడా అతడు పరించాడు. 
వాటిలో జయదేవుడు ' రచించిన రాధామాధవ కావ్యం ఉంది. ఈ జయదేవుడు 
ప్రఖ్యాతమైన గీతగోవిందాన్ని వ్రాసిన జయదేవుడో కాడో తెలియదు. సంస్కృత 
వాజ్మయంలో చాలామంది జయదేవులున్నారు. గీతగోవిందాన్ని వ్రాసిన జయదేవుడు 
క్రీ.శ. 1090-1140 ప్రాంతాలవాడు.* 


ఇతడుకాక క్రీ.శ. 1300 ప్రాంతాలలో చంద్రాల్లోకం, రసమంజరి మొదలైన 
అలంకార శాస్త్రాలూ, ప్రసన్న రాఘవం అనే రూపకం వ్రాసిన జయదేవుడింకొకడున్నాడు.్‌ 
గంగేశపండితుడు వ్రాసిన తత్వచింతామణి అను తర్కశాస్రానికి వ్యాఖ్యగా ఒక 
జయదేవుడు ఆలోకం వ్రాశాడు. ఇతని శిష్యుడు టీక వ్రాశాడు. వీళ్లుకాక శృంగార 
మాధవమనే చంపూ గ్రంథాన్ని వ్రాసిన ఒక జయదేవుడు కూడా ఉన్నాడు. ఇంతమంది 
జయజేవులలో ఎవరు రాధామాధవం వ్రాశారో తెలియదు. బహుశా శృంగారమాధవ 
చంపూ కావ్యాన్నే ఎల్లన్న రాధామాధవం అన్నాడేమో! అతడు జయదేవుణ్ణి ఇలా 
నుతించాడు. 

నుతియింతు వాగ్వి శేష - స్థితి రాధామాధవంబు చెప్పిన విద్యా. 

చతురానను నీలాచల - పతిహితు జయదేవసుకవిపంచ ప్రదరున్‌. (రాధా. 1- 10) 

జయదేవుడు వ్రాసీన రాధామాధవాన్ని చదివాక దానిని అనువదించాలనే కోరిక 
ఎల్లన్నకు జనించింది కాబోలు. ఒకనాడు అతడు పూర్ణ కవుల మృదుమధుర 
గంఖీరవాచావోషాలతో, భావరసగర్శితమైన వివిధ పదబంధాలతో ఒక ప్రబంధం 
రచిద్దామనుకొంటూ ఉంటే రాధాసమేతంగా కృష్ణుడు _ ప్రత్యక్షమయ్యాడట. 
'కవితాకల్పవల్లి' అనే ద్వాదశాక్షరకలితమైన తన దివ్యమంత్రాన్ని ఉపదేశించాడట. 


5. సంస్కృత వాజ్యయ చరిత్ర-1,పుటలు 256, 418 
6. అదే గ్రంథంలో, పుట 227. 


చింతలపూడి ఎల్లన్న 127 


రాధామాధవం అనే శృంగార కావ్యాన్ని రచించి తనకు అంకితమిమ్మని బోదించాడట. 
ఎల్లన్న ఇలా పొంగిపోయాడు. 
బోధించు యిష్టదైవము రాధాసతి గూడి సౌమ్యరమ్యాకృతి హృ 
త్పౌధమున దోచి కృష్ణుడు - రాధామాధవము చెప్పురాయని పలికెన్‌. 
ఇష్టదైవంబు పొడకట్టి హృదయవీధి - దనకు గృతిజెప్పుమని ప్రసాదంబుసేనె 
నింతకంటెను సౌభాగ్యమేమిచెప్ప - దైవకృపగల్లెనేని వింతలే శుభములు. 
(రాధా. 1-26, 27) 


ఈ కావ్యం వ్రాశాక నిజంగానే ఎల్లన్నకు శుభాలు చేకూరాయి. క్రీ.శ. 1519లో 
బహుశా రాయలవారు కళింగ విజయం నుంచి తిరిగి వస్తున్నప్పుడు చింతలపూడి ఎల్లన్న 
విజయనగర సార్వభౌముని దర్శనం చేసుకొని తన కవిత్వం వినిపించదలిచాడు. అతని 
శక్తిసామర్థ్యాలు పరీక్షించడానికి అల్లసాని పెద్దనగారు ఒక సమస్య ఇచ్చారు. నగరు, తగరు, 
తొగరు, వగరు అనే మాటలు ప్రాసస్థానంలో వాడుతూ రామాయణపరంగా ఎల్లన్నను 
పద్యం చెప్పమన్నారు. అతడు ఆశువుగా ఇలా చెప్పాడు. 

నగరు పగాయె నింక విపినంబుల కేగుడు రాజ్యకాంక్షకుం 

దగరు కుమారులార యని తల్లి నగల్‌ మిగులంగ దోపగా 

దొగరున రక్షగట్టి మది దోపక గద్గదఖిన్న కంఠయై 

వగరుచుచున్న జూచి రఘువంశవరేణ్యుడు తల్లి కిట్లనున్‌. 


ఈ పద్యాన్ని విన్నాక అందరూ సంతోషించారు. ఇవే మాటలు వాడుతూ భారతపరంగా 
చెప్పమన్నారు. ఎల్లన్న ఆశువుగా ఇలా రచించాడు. 


తొగరుచి కన్నుదోయి గడు దోపగ గర్జుడు భీమసేనుపై 
దగరు ధరాధరంబుపయి దాకిన భంగిని దాకి నొచ్చి తా 
వగరుచుచు న్వాసక్‌ బరుగువారిన నచ్చటి రాజలోకముల్‌ 
నగరు సుయోధనాజ్ఞమది నాటుట చేసి ధరాతలేశ్నరా। 


దీనిని మెచ్చుకొన్నాక రాయలవారూ, ఇతర కవులు ఇవే మాటలతో భాగవతపరంగా ఒక 
ఆశుపద్యం చెప్పమన్నారు ఎల్లన్న చెప్పాడు. 

వగరుపు మాత్రమే వరుడు వళ్యుడు కాడు సఖీసఖిత్వ మె 

న్న గరుడవాహనుండు మము నాడటు డించుట యెల్ల నుద్దవా 

తగరని కాక మోహపు లతాతనులైన విడంగజూతురే 

తొగరుచి యోషధీశునకు దోవగజేయునె వీడనాడగన్‌. 


ఈ సమీక్ష పూర్తికాగానే ఎల్లన్న వ్రాసిన రాధామాధవ కావ్యాన్ని అల్లసాని పెద్దన 
మొదలైన కవులున్న, సభలో రాయలవారు విన్నారు. విని మెచ్చుకొన్నారు. ఆభరణాలు 
మొదలైన కానుకలిస్తూ ఎల్లన్నకు రాధామాధవకవి అనే విరుదిచ్చారు. దీనిని అతడు ఈ 
కావ్యపు గద్యంలో చేర్చుకొన్నాడు. ఈ సన్మానాన్ని గ్రంథాదిని అవతారికలో ఇలా 
వివరించాడు. 


128 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


రాధామాధవ మచ్యుతాంకితముగా బొఢక్రియం జెప్పి త 

న్మాధుర్యంబున గృష్టరాయవిభు గర్జాటేశు మెప్పించి నా 

నా ధాతృప్రతిమాన సత్కవులలోనక భూషణ గ్రేణితో 

రాధామాధవనామ మందిర జగత ఖ్యాతచారిత్రుడన్‌. (రాధా. 1-30) 


ఈ పద్యంలోని 'ధాతృప్రతిమాన సత్కవులు' అనే మాట అల్లసాని పెద్దనగారినే 
సూచిస్తున్నది. వారికి 'ఆంధ్రకవితా పితామహ" బిరుదు ఉంది. ఇది వారు క్రీశ. 1519 
ప్రాంతాల శాసనాలలో వాడారు. కనుక రాధామాధవకవికి రాయలవారి సన్మానం క్రీశ 
1519లోనో, లేక ఆ తరువాతనో జరిగిందని చెప్పవచ్చు. రాయలవారు సత్కరించాక 
ఎల్లన్న ఇతర ఆస్థాన కవులతోబాటు విజయనగరానికి వెళ్లి అక్కడ స్థిరపడిపోయాడు. ఇదే 
తరుణంలో కళింగదేశం నుంచి ఎందరో కవులూ, పండితులూ వారి ఆస్థానంలో చేరి 
రాజధానికి వెళ్లారు. సౌందర్భలహరికి వ్యాఖ్య వ్రాసిన త్ర లక్ష్మిధరుడు, 
పారిజాతాపహరణ రూపకాన్ని వ్రాసిన దివాకరుడు, సంగీతసూర్యోదయాన్ని రచించిన 
బండారు లక్ష్మీనారాయణకవి మొదలైన సంస్కృత రచయితలు వీళ్లలో ముఖ్యులు. 
రాధామాధవకవి కూడా ఈ పండీతులతోపాటే విజయనగరానికి చేరుకున్నాడని 
భావించవచ్చు. 


రాజధానికి చేరుకొన్నాక రాధామాధవకవి అక్కడ పదేళ్లపాటు సుఖంగా 
జీవించాడు. కొంతమంది రాజకీయోద్యోగులతో సంబంధబాంధవ్యాలు పెట్టుకొన్నాడు. 
సంజయగారి తిమ్మరసయ్య అక్కడ మంచి పదవిలో ఉన్నాడు. కందాచారం లెక్కలు 
వ్రాసే “చీఫ్‌ మిలిటరీ అకౌంటెంట్‌ ఉద్యోగంలో ఉండేవాడు. ఇతనికీ, రాధామాధవకవికీ 
చాలా సఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం మనకు తెలియని బంధుత్వం కూడా ఏర్పడింది. 
ఇటువంటి ఉద్యోగస్థులతోనూ, ఇతర కవిమిత్రులతోనూ హాయిగా జీవిస్తూ 
రాధామాధవకవి 'తారకబహ్మరా జీయం' అనే మరొక ప్రబంధం రాయడం 
మొదలుపెట్టాడు. దీనిని పూర్తిచేసేలోగా కృష్ణరాయలవారు మరణించారు. రాజ్యంలో 
కలోలాలు వచ్చాయి. చివరకు కృష్ణరాయల సవతి తమ్ముడు అచ్యుతదేవరాయలు 
రాజ్యానికి వచ్చాడు. ఇతనివద్ద సంజయ్యగారి తిమ్మరసు ఉద్యోగం కొనసాగించాడు. ఈ 
తిమ్మరసుకు తన రాజుగారి ఇష్టాయిష్టాలు బాగా తెలుసు. 


అచ్యుతదేవరాయలు కూడా సాహిత్యపోషకుడే. ప్రతియేడూ ఒక గంథం 
వ్రాయించి తిరుపతి వెంకటేశ్వరునికి సత్కావ్య పుష్పాంజలి సమర్పిస్తూ ఉంటాడు. తన 
ఉద్యోగులు కూడా తనలాగే కావ్యాలు వ్రాయించి దేవునికి అంకితం చేయిస్తే 
అచ్యుతరాయలు మెచ్చుకొంటాడు. అందుచేత సంజయ్యగారి తిమ్మరసు 
రాధామాధవకవిని చూసి ఇలా అన్నాడు. 


 పరమహితుడవు తారఠబహ్మరాజ- మను ప్రబంధంబునీ చెప్పినది మదాత్మ 
నాయకుండగుశ్రీరఘునాయకునకు- నంకితము సేయవలయు నాకభిమతముద. 
(౧.౩47) 


చింతలపూడి ఎల్లన్న 129 


ఎల్లన్న సంతసించి దీనికి అంగీకారం తెలిపాడు. 


నావుడు నీకు నంకిత మొనర్చదలంచినవాడ బంధుసం 

భావన; నీకు నిష్టుగ బ్రహ్మమయుం డగు రామభద్రధా 

త్రీవరమౌళి కంకిత మిదే యొనరించిన మంచి పైడికిం 

దావిని ఘటిల్ల నేమియన? నంజయతిమ్మ। వివేకభూషణా! (౧.347) 


రాధామాధవ కవి బంధుసంభావన చేసిన నంజతిమ్మరుసు బాగా 
చదువుకొన్నవాడే. చక్కని సంస్కారమున్నవాడు. ఇతని గురించి కవి ఇలా చెప్పాడు. 

వేదపురాణశాస్త్రముఖవిద్యల కెల్ల గురుండు బ్రహ్మవి 

ద్యాదృడబుద్ధి నేర్చు లిపు లన్నియు వ్రాయు సమస్తదేశభా 

షాదు లెరుంగు స్వామిహితమైన ప్రయోజన మాచరించు నా 

నాదిశలం బ్రసిద్దుడగు సంజ తిమ్మన బోల రెవ్వరున్‌. (౧.347 


ఈ తిమ్మరసయ్య కోరికపైన రామునికి అంకితమిచ్చిన తారకబ్రహ్మరాజీయం ఎన్ని 
ఆశ్వాసాలో తెలియదు.” మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రెండు ప్రతులున్నాయి. 
ఒకదానిలో నాలుగాశ్వాసాలున్నాయి. (౧.347) ఇంకో ప్రతిలో రెండాశ్వాసాలున్నాయి. 
(౧.719) ఈ కావ్యం రామతారకమంత్రంయొక్క మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. దీనిని 
సంస్కృతంలో నారాయణ మిశ్ర అనే యతి రచించాడట. ఇతడు ప్రయాగక్షేత్రవాసి, 
దీనిని రాధామాధవ కవి తెనిగించాడు. ఆగమాంతపరిచితమైన ఈ కావ్యాన్ని అతడు 
శృంగారరసంతో ముంచెతాడు. రెండో ఆశ్వాసంలో ఒక బ్రాహ్మణ పతితుని కథ ఉంద్‌. 
ఇతడు తీర్థయాత్రలకు పోతూ దారిలో ఒక బోయదానిని చూశాడు. దాని 
ప్రేమలోపడ్డాడు. అది మగనాలు, అయితే పరదారాగమనం పాపం కాదని ఆ కాముకుడు 
ఎంతో సమర్థించుకొన్నాడు. 

అమరాధీశుడు స్వర్గ మేలడె యహల్యాజారుడయ్యుక? శుచి 

త్పముతోడం బరదారసంగమము విద్వాంసుల్‌ నివారింపుటల్‌ 

తమ భార్యల్‌ నియమస్థులై సతతలీలాహీనులం బాయు దో 

సములం దోస మటంచు నే నెరుగనే సందేహ మింకేటికిక? (1347) 

ఈ పద్యంలోని భావాలే తరువాత శేషం వెంకటపతి (క్రీశ 1704-31) వ్రాసిన 
తారాశశాంక విజయంలోని 'లోకములోన కొందరబలుల్‌ తమసతులందనియింపలేక' 
అనే పద్యానికి వరవడి, 'పరనారీసంభోగము పరమసుఖం'' బని బ్రహ్మంతవాడే కూతుర్ని 
చెరిచాడని తారకబహ్మ రాజీయంలోని పాత్ర అంటాడు. 

నరకమని చదివి చెప్పియు - ధరణీపతి దండభయము దగిలించిమా 

నురుగాక యథమపురుషులు - హరిహరు లజ్ఞాలె? రమింపరా పరసతులE (౧౫. 347) 
TT TTT TET TT TTT 


8. మత్స్యపురాణం తృతీయాశ్వాసంలో సుభద్రుడనే బ్రాహ్మణ పతితుని కథ ఉంది. దీనిని హరిభట్టు 
ఈ యుగంలోనే తెనిగించాడు. (చూ. మత్స్య 13-81 నుండి) 


130 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి... 


కావ్య', నాయికలలో స్వీయకన్న పరకీయ మంచిదనే ఉద్దేశానికి పునాదులు 
పడుతున్న కాలంలో ఈ కావ్యం తయారైంది. అందుకే ఇంత బరితెగించిన భావాలు. ఈ . 
ఉద్దేశాలు వెర్రితలలు వేసి మన కావ్యాలలో పరకీయ శృంగారం కట్లు తెంచుకొని 
ప్రవహించింది. పరకీయలకు పరదేవతగా రాధ వెలసింది. అయితే క 
మాత్రం రాధ స్వీయ; శాస్త్రోక్తంగా కృష్ణుని పెళ్లాడిన ఇల్లాలు. ఈమె స హస్రగోపుడన్నే 
గోపాలుని కూతురు. ఈమె అందాన్ని నారదుడు కృష్ణునివద్ద వర్ణిస్తాడు. ప్రేమకలిగ్గ్‌ 
కృష్ణుడు సాక్షాత్తూ సరస్వతినే రప్పించి ఆమెను రాయబారానికి పంపుతాడు: వాణి 
మధురవాణిగా. రాధవద్దకు వెళ్లి కృష్ణునిపై ఆమెకు అనురాగం కలిగిస్తుంది. 
రుక్కిణీకల్యాణంలాగ రాధాకల్యాణం కూడ అన్ని వివరాలతో - తండ్రి ఇష్టపడడం, 
అన్న అడ్డుచెప్పడం మొదలైన ఘట్టాలతో నిండి ఉంది. ఎటొచ్చీ అక్కడ రుక్మిణిని 
గుడిలోనుంచి ఎత్తుకుపోయాడు. ఇక్కడ రాధను స్వయంవరమండపంలో దండవేశాక 
తీసుకుపోతాడు. భార్యమొగం చూసి రుక్మిని కొంచెం ఎగతాళి చేసి విడిచిపెట్టినట్టే రాధ. 
సోదరుణ్ణి కూడా శుద్ధకోతిని చేసి అమె ముఖంచూసి విడిచిపెడతాడు. చాలా చిన్న కథను 
తీసుకొని అయిదాశ్వాసాల గ్రంథంధా ఎల్లన్న రచించాడు. ఇతని రచనా విధానం 
పింగళిసూరన్న అంత ప్రతిభావంతునికే దారిచూపింది. 

రాధామాధవకవి తన ప్రతిభను మరొక కావ్యంలో కూడా ప్రదర్శించాడని.' 
పండితలోకం భావిస్తున్నది. దాని పేరు విష్ణుమాయానా టకం. ఈ కావ్యానికి రెండు 
రకాలలో గద్యలున్నాయి. ఒకదాంట్లో. దాని రచయిత అనంతయ్య అని ఉంది; 
రెండోదాంటో రాధామాధవ కవి అని ఉంది. విష్ణుమాయా నాటకాన్ని మడికి 
అనంతయ్య వ్రాసి ఉంటాడని చాగంటి శేషయ్యగారు భావించి నిరూపించడానికి 
ప్రయత్నించారు. వారి వాదాన్ని పటిష్టం చేయడానికి కావలసిన సాక్ష్యాలను సేకరించి 
మనం అనంతయ్య చరిత్రలో చెప్పుకొన్నాం.]9 క్రీశ. 1347-1400 ప్రాంతాలలో ఉన్న 
మడికి సింగన్నకు అనంతయ్య అనే సోదరుడున్నాడు. అతడు కవి అని సింగన చెప్పలేదు. 
అయినా అనంతయ్య కవి అయితే అతడు ఈ గ్రంథం వ్రాయడానికి ఆస్కారం ఉందని 
సింగన్న గ్రంథంలోని పద్యాలను పోలిన పద్యాలను విష్ణుమాయా నాటకం నుంచి తీసి 
తైపారువేశాం. పోలికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంతమాత్రంచేత అనంతయ్యే 
వ్రాశాడనలేము. మడికి సింగన్న పుస్తక్షాభను చదివిన మరే కవైనా వ్రాయవచ్చు... 
చింతలపూడి ఎల్లన గోదావరి ప్రాంతాలవాడు కనుక ఆ సీమలోని కవిరయైన సింగన్న 
గ్రంథాలను చదివి ఉండకపోడు. అందుచేత ఈ పోలికలున్న పద్యాలను రాధామాధవ కవి 
వ్రాసినా వ్రాసి ఉండవచ్చు. కాబట్టి విష్ణుమాయా నాటకాన్ని రాధామాధవ కవి 
రచించాడనే వాదాన్ని పటిష్టం చేయడానికి ఆధారాలు దొరుకుతాయేమో చూడాలి. 

విష్ణుమాయా నాటకం అనే పేరు విచిత్రమైనది. కావ్య నాటకం కాకపోయినా ఈ 
పేరు పెట్టడంలో కవియొక్క ప్రత్యేకమైన అభిరుచి తెలుస్తుంది. రాధామాధవ కవికి 


9. రాధామాధవ పీఠికలో నడకుదిటి వీరరాజుగారు సూరన్న - ఎల్లన్నల గ్రంథాలను జైపారు వేశారు. 
10. రెడ్డిరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటం, సం॥ 2002. 


చింతలపూడి ఎల్లన్న 131 


ఇటువంటి ఊహలున్నాయా అని చూద్దాం. రాధస్వ్వయంవరానికి వచ్చిన రాజులను 
పేర్కొని ఆ సభను ఇలా వర్ణించాడు: 


వెండియుం బెక్కువికారంబులు చూపుచు బరిభగ్న వ్రీడానురాగఘట్టితా భోగంబగు 
మనంబుతో రాగరసరంజితంబును లోలద్భ గ్వాన్యాసంబును బహురూపచేష్టాకలితంబును 
గృతకరకంకణఘలఘలాత్కారంబును మోహయవనికాక్రాంతంబునునై మదనమాయా 
నాటక సద్విధానరంగమండలతాండవలోలంబగు నర్హకచ[క్రంబను భావంబు దోవ. నప్పు 
డప్పెను' రాచకొలువు చెలువారె.... (రాధా. 4-237) 


ఈ వచనంలో మదనమాయానాటకం అనే ప్రయోగం చేయడంవల్ల 
విష్ణుమాయానాటకం అనే పేరు రాధామాధవకవి పెట్టగలడని తెలుస్తున్నది. 


సాధారణంగా కవులు రెండుమూడు (గ్రంథాలు వ్రాసినప్పుడు తొలిరచనలలోని 
పద్యాలభావాలను అనంతర. గ్రంథాలలో పొందుపరుస్తారు. కొన్నిచోట్ల తొలిరచనల 
లోని పద్యాలను యథాతదంగా తరువాతి కావ్యాలలో వాడుకొంటారు. రాధామాధవం 
లోని పద్యాలు ఏమైనా విష్ణమాయానాటకంలో ఉన్నాయా అన్న విషయం 
పరిశోధిద్దాం. స్వయంవర మండపంలో ప్రవేశించిన రాధను వర్ణిస్తూ నూగారుసంగతి 
ఇలా చెప్పాడు. 

లలితనీలమణీశలాక నా రసుపిర - నిలిపెగాక నలుప నిలుపడేని 

గురునితంబింబ కుచకుంభ భరమున - వెలది యసదునడుము విరుగకున్నా? 

(రాధా. 4-226) 


ఇదే పద్యం విష్ణుమాయా నాటకంలో కూడ కనబడుతుంది. కొలనులో మునిగి స్త్రీ 
స్వరూపాన్ని పొందిన నారుదుణ్ణీ చంద్రకేతుడనే రాజు చూసి మోహిస్తాడు. అప్పుడు చేసిన 
సకలావయవ వర్ణనలో ఇలా ఉంది. 


లలితనీలమణిశలాకయౌ నూ గారు - నిలిపెగాక నలువ నిలువకున్న 
గురునితంబవింబ కుచకుంభ భరమున - వెలది యసదునడుము విరుగకున్నై? 
(రాధా. 4-226) 


ఈ ఘట్టంలోనే చంద్రకేతుడు ఇంకా ఇలా వర్ణిస్తాడు. 


అమృతాంశు డెంత దానము తా నొనర్చెనో పొలతినెమ్మోముతొ బోల్చబడియె 
నళు లెట్టి పుణ్యాటవుల నిష్ట మెలగెనో యింతి పెన్నారులకు నీడు వడసె 

దమ్ము లెన్నెన్ని తీర్థంబుల దోగెనో సతిక్రాలుగన్నుల సాటి నొందె 

గజము లే క్షేత్రమార్గముల వర్తించెనో చెలువనడకకు సరి చెప్పవలనె 

గాంచనము భూమి నేమేమి కర్మములకు 

వచ్చెనో చానమైచాయ వన్నె కెక్కె 

జిలుక లే సత్యవాక్య్ళముల్‌ పలికినవియె 

యబలమధురోక్తులకు సమ్మతయ్యె నిపుడు. (విష్ణు. 5-180) 


132 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సరిగ్గా ఇదే పద్యం రాధామాధవంలో ఉంది. స్వయంవర మండపంలో తన 
ముందు నిలబడ్డ రాధను చూసి మాధవుడు ఇలాగే అనుకొంటాడు. విష్ణమాయా 
నాటకంలో ఆఖరి పాదంలో 'అబల మధురోక్తులకు సమ్మతయ్యెనిపుడు' అని ఉంది. 
రాధామాధవంలో '“సవతయ్యె నిపుడు' ఆనే మంచి పాఠం ఉంది. ఇంతే తేడా. ఈ రెండు 
గ్రంథశాలలోనూ ఇలాగ ఒకే పద్యాలు ఉండడంవల్ల విష్ణుమాయా నాటకానికీ, 
రాధామాధవ కవికీ సంబంధం కనబడుతున్నది. రాధామాధవంలోని ఆశ్వాసాల. 
మొదటనున్న పద్యాలే విష్ణుమాయా నాటకంలో కనబడుతాయి - ఒక్కటి తప్ప. 


చ పట్టికలో ఒకే ఒక పద్యం విభిన్నమైనది. అది విష్ణుమాయానాటకం 
పంచమాశ్వాసం మొదట ఉన్నది. ఇలాగ కొత్తగా ఒకటి వ్రాసిన కవి మిగతా 
ఆశ్వాసాలలో వేరే పద్యాలు వ్రాయక రాధామాధవంలోని ఆశ్వాసాది పద్యాలనే ఎందుకు 
వాడుకొన్నాడో తెలియదు. ఆశ్వాసాంత పద్యాలు రెండు కావ్యాలలో పూర్తిగా 
విభిన్నంగా ఉన్నాయి. రచనా విధానంలో కూడా విభిన్న పద్ధతులు కనబడతాయి. 
రాధామాధవం ప్రబంధ ధోరణిలో ఉంది. విష్ణుమాయా నాటకం పురాణరీతికి దగ్గరో 
ఉంది. ఓకే కవి రెండు పద్ధతులలో రెండు కావ్యాలు వ్రాయవచ్చని ఎర్రయ్యగారి 
నరసింహపురాణం, హరివంశాలే నిరూపిస్తాయి. 


వస్నమాయానాబకి 


డ్వితీయాశ్వాసం మొదట - 
శ్రీరాధాధరమధురసు 
(నిశితధారసధారా ప్రశాంతదారుణ 
స్మారరానలగీరో 
దారగుణావాలనమమదన గోపాలా! 


తృతీయాశ్వాసం మొదట - 
శ్రీకరరాధావదనసు 
ధాకరబింబప్రసన్న దరహాసరుచి 
వ్యాకోచడ్భగుత్సలః! విజ్యాకేవలమూల! 
నవమదన గోపాలా! 

చతుర్దాశ్వాసం ఆదిలో... 
శ్రీరాధామదవద్దు 
(ముద్రా క్షోరుహమకరీకలాపశో భన జ 
ప్రారంభజృంభసునిశిత 
థారానఖజాలనవమదన గోపాలా! 


సంచమాశ్వాసం ఆదిలో.... 
శ్రీరాధా నఖరక్షత 
తారేశకళానిర స్తదర్ప కదర్చో 
దారంధకార! జగదా ధార! 
గుణవాల! నేవమదన గోపాలా। ' 


ద్వాతీయాశ్వాసం మొదట - 
శ్రీరాధాధరమధురసు (నిశిత 
ధథారసధారా ప్రశాంతదారుణ 
స్మారశరానలదీరో 
దారగుణావాలనవమదన గోపాలా! 


తృతీయాశ్వాసం మొదట - 
శ్రీ రాధానఖరక్షత 
తారేశకళానిరంతరదర్భ కదర్చ్పో 
దారాంధకారజగదా 
ధారగుణావాల! నవమదన గోపాలా! 


చతుర్శాశ్వాసం ఆదిలో... 
శ్రీరాధామదవద్య్ద 
(ముదా క్షోరుహమకరీకలాపశో భన 
ప్రారంభజ్బ్భంధీ! సునిశిత ధారానఖజాల! 
నవమదన గోపాలా! 


పంచమాశ్వాసం ఆదిలో... 
శ్రీకరరాధాకైరవ 
రాకాసితకిరణమునివిరా బీతచేతో 
వైకుంఠనిలయగుణర 
త్నాకరకలోలవమదన గోపాలా। 


చింతలపూడి ఎల్లన్న 133 


విష్టమాయా నాటకాన్ని రాధామాధవకవి రచించాడనే నిర్ణయానికి తగినంత 
ఆధారం ఆంతరంగిక సాక్షా ర్ధిలవల్ల సేకరించాం. భావి పరిశోధనలవల్ల అనంతయ్య గద్య 
ఈ (గంథానికి ఎలా దఖలుపడిందో తీల్చాలి. రాధామాధవకవి గ్రంథాలను బాగా 
పరిశీలించవలసిన అవసరం ఎంతో ఉంది. 


హరిభట్టు 


బమ్మెరపోతరాజుగారి భాగవతం ప్రాచుర్యం పొందీ పొందగానే వారి అనంతర కవులపై 
తక్షణ ప్రభావం కనబడసాగింది. కొందరి రచనా లిలో మార్చులు వచ్చాయి. కొందరి 
ఆలోచనా సరళిలో మార్చులు వచ్చాయి. కొందరి జీవన విధానాలే మారిపోయాయి. 
చాలామంది వైష్ణవం పట్ల ఆకర్షితులయ్యారు. ఆదిలో భ్రమరాంబా భక్తుడైన ఖైరవుడు 
పోతరాజుగారి ప్రభావంలోపడి వైష్టవుడై, తొలిరాయల యుగంలో, శ్రీరంగ 
మాహాత్మ్యం రాశాడు. అడుగడుగునా భాగవతంలోని పద్యాలను అనుసరించాడు. 
ఇతనిలాగే ఎందరో పోతరాజుగారి అనుయాయులయ్యారు. ఆయన భాగవతంలో 
విడిచిపెట్టిన సంధాలను యథాశక్తి పూరించారు. వీరిలో కొందరు చరిత్రకెక్కిన సాధారణ 
ప్రజ్ఞావంతులు. కొందరు మరుగుపడిన మాణిక్యాలు. చెప్పుకోదగ్గ సులక్షణాలు 
కొద్దిగానో, గొప్పగానో ఉన్నవాళ్ళు. ఇటువంటి వారిలో హరిభట్లు ప్రముఖుడు. 


ఇతడు బమ్మెరపోతరాజుగారిలాగే తెలంగాణా వాస్తవ్యుడు. కంబంమెట్టు 
ప్రాంతాలలోనివాడు. ఆ గిరి దుర్గంలో కొన్నాళ్ళు నివాసమున్నవాడు. ఆనాటి రాజకీయ 
చదరంగపు గళ్ళలో ఈ దుర్గం చాలా ప్రాముఖ్యం గలది. క్రీశ. 1448 నాటికే కపిలేశ్వర 
గజపతి రాజమండి ఖమ్మంమెట్లు రాజ్యాలను జయించాడు. రాఘవదేవనరేం ద్ర 
మహాపాత్రుని ఆ ప్రాంతాలకు రాజ్యపాలకునిగా నియమించాడు. 


గజపతుల పాత్ర సామంతుల ఏలుబడిలోనికి కంబంమెట్టు వచ్చిన దశాబ్దంలోనే, 
బహుశా వేదపండితుల ఇంట్లో హరిభట్టు జన్మించి ఉంటాడు. ఇతని పూర్తి పేరు 
హరిహరభట్టు. హరిభట్టుగా ప్రసిద్ధుడయ్యాడు. పేరు సుప్రసిద్ధమైనా హరిభట్టు ఇంటిపేరు 
ఏమిటో తెలియదు. తండ్రి పేరు రాఘవరామచంద్ర ఛట్ట్లోపాధ్యాయులు కావచ్చు. 
కొందరు ఈయనను రాఘవయ్య అనీ కొందరు రామయ్య అనీ పిలిచేవారు కాబోలు. 
పేరులో ఉన్న చంద్రుణ్ణి అందరూ మరచిపోయినా హరిభట్టు తాను రచించిన ప్రతి 
గంథంలోనూ తన తండ్రి 'చంద్రనామాంక రామ విద్వన్మణి' అని చెప్పుకొన్నాడు. 
వ్యవహార నామంగా నైనా హరిభట్టు తండ్రి రామచంద్రోపాధ్యాయులుగా ఉత్తరోత్తరా 
శాసనానికెక్కాడు. వేదశా స్త్రార్థ తత్త్వజ్ఞులనే ఛట్లోపాధ్యాయులంటారు. వేదవేదాంగా 
పరిజ్ఞానం ఉన్నవారిని విద్వాంసులంటారు. హరిభట్టు తన తండ్రి పేరులో ఈ మాటలను 
రెండు విశేషణాలుగా వాడాడు. తన గురించి చెప్పుకొనేటప్పుడు ఇతరులు ఇవే పదాలు 
వాడుకొన్నట్టు పద్యస్థం చేశాడు. బహుశా ఈ తండ్రీ కొడుకులిద్దరూ పొరాణికులు. 


1. _ తొలిరాయల యుగం. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటం. సం॥ 2002 


134 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కావచ్చు. సంస్కృతంలోని అష్టాదశ పురాణాలలోని కొన్ని ముఖ్యంగా 
విష్ణుపారమ్యమున్నవాటిని కలవారి ఇండ్లలో చదివి విడమర్చి చెప్పేవారు కాబోలు. 
కంబంమెట్టు స్థలకరణాలైన కొలిపాకవారి లోగిటో రెండు మూడు తరాలుగా ఎవరో 
పురాణ శ్రవణం కావించేవారు. రామచంద్ర ఛటోపాధ్యాయులూ, హరిభట్టూ ఈ 
కొలిపాక వారి ఆగ్రితులు. 

ఊరిమీద ఊరుపడ్డా కరణం మీద కాసుపడదు అని సామెత చెప్పినట్టు రాజ్యాలేలే 
రాజులు పోయినా, కొత్త ప్రభువులు వచ్చినా దుర్గాధిపత్యాలలో మార్చులు వచ్చినా 
సర్గుసాధారణంగా స్థలకరణాల పదవికి ముప్పురాదు. కొలిపాకవారు కంబంమెట్టు 
దుర్గానికి వంశపారంపర్యంగా కరణాలు. గజపతుల పాలన మొదలయ్యాక కరణాలు 
స్థలకరణాలు అయ్యారు. ఈ ఓ(్రరాజుల పరిపాలనా విధానంలో రాజ్యాలూ, సీమలూ 
కొన్ని స్థలాల కింద విభజన పొందుతాయి. ఒక్కొక్క స్థల కరణం ఆదీనంలో ఇరవై ఒక్క 
స్థలాలు కూడా ఉండొచ్చు. ఇతనికి పాత్ర అనే విరుదూ, పల్లకి ఎక్కే హక్కూ గజపతి 
ప్రసాదించవచ్చు.? కంబంమెట్టు దుర్గానికి కొలిపాక ఎర్రన్న “స్థల కరణికాగ్రామణి' 
అయ్యాడు. దుర్గాన్ని ఎవరు పాలిస్తున్నా ఇతని వైభవం అంతకు తక్కువేం కాదు. _ 

కొలిపాక ఎర్రన్నా, అతని తండ్రి సర్వనా వైష్ణవులు తిరుమల నారాయణ అనే 
ఆచార్య స్వాముల నీష్యులు. సర్వన కవులను పోషించి విష్ణుపురాణ సంహితలను ఆలకిస్తూ 
ఉండేవాడు." ఎర్రన్న కళాచతురులు, జాణలు, గాణలు, వారభామినీ వ్రతులు చేరికొలిచే 
సభలో విష్ణుకీర్ణన, విశిష్ట పురాణాలు ఆలకించేవాడు.* కొలిపాకవారి లోగిట్లో ఎందరో 
పొరాణికులుండేవారని ఇందువల్ల తెలుస్తూంది. రామచంద్ర ఛటోపాధ్యాయులూ అతని 
కొడుకు హరిభట్టూ ఈ పౌరాణిక బృందంలో ఉండేవారని ఊహిస్తే తప్పింలేదుగానీ 
ఇతోధిక సాక్ష్యాలు అవసరం. 

హరిభట్టు ప్రాజ్ఞుడయ్యేనాటికి రాచకొండ, దేవరకొండ రాజ్యాలు గతమెంతో 
ఘనకీర్ణిగలవిగా “చరిత్రలో కలసిపోయాయి. అయినా “చాప చిరిగినా చదరంత'. ఆ 
రాజ్యాలలో సంస్కృత సరస్వతి దిక్కుమాలినది కాలేదు. పద్మనాయక ప్రభువులకు 
అధినాయకులుగా వచ్చిన గజపతులకు తెలుగు రాకపోయినా సంస్కృత భాషా 
పరిచయం గట్టిగానే ఉండేది. సామంతుల ప్రాపకం లభించాలంటే సంస్కృత రచనలు 
చేయడం ముఖ్యం. హరిభట్టు అంతే చేశాడు. తండ్రి దగ్గర నేర్చుకొన్నదానితోనే 
సర్వ్చవిద్యానవద్య, సహజ సారస్వతానవద్యా అనే బిరుదులు తన గద్యలో 
చెప్పుకొనేటంత పండితుడయ్యాడు. సంస్కృతంలో చక్కని కవిత్వం చెప్పగలిగిన 
వాడయ్యాడు. శృంగార దీపిక అనే నామాంతరం గల రతిరహస్యమనే కామశాస్త్ర 
గ్రంథాన్ని రచించాడు. 

“శృంగార రసప్రపూర్ణ హృదయులైన రసికులను రంజింపచేస్తూ వారి పొగడ్తలను 
అందుకొన్న పూర్వకవి రచితములైన కావ్యాలు చాలా ఉన్నాయి. వాటీలోని సారాన్ని 
(గ్రహించి సరళ్లూలిలో ఈ కళాశాస్తాన్ని విరచిస్తున్నాను'” అని మొదటే ఇలా చెప్పాడు. 

2. ౧. Subrahmanyam, Suryavams! Gajaptis of Orissa - Waltalr, 1957, 0.144. 


3. వేరాహపురాణము, 1-27. 
4. అదే పుస్తకంలో, 1-14 


కావ్యాని సంతి బహుశః ప్రథితాని పూరై రః 

శృంగార పూర్తసరసాఖిల సన్నుతాని 

ఉద్ధృత్వసార మధునాహ ముదీరయామి 

కావ్యేషు తేషు సకలం సుకలా విలాసం (రతిరహస్యం 1-4) 
తాను రచించే కావ్యాన్ని చూస్తే యోగి జనుల మనసులే చలిస్తాయి. ఇక ఇతరుల సంగతి 
చెప్పాలా అని ప్రశ్నిస్తున్నాడు. 
ఈ మయా విరచితం కావ్యం దృష్ట్యా యోగి జనస్యచ 

మానసం విచలత్యేవ కిమన్యే మనుజాధమాః (రతిరహస్యం 1-5) 


తమ కావ్యాలతో యతులను విటులను చేయగలమని, విటులను యతులను 
చేయగలమని కవులు గొప్పలు చెప్పుకొనే కాలం అది. సంకుసాల నరసయ్య తన 
''కవికర్ణరసాయనంలో ఈ విధంగా ప్రకటించడం అతని ప్రకరణంలో చూశాం. హరిభట్టు 
వీటుణ్ణి యతిగా చేస్తాననే సవాలు చేయలేదుగాని ఉత్తరోత్తరా తానే క 
శ్రేష్ణడై డ్రేపోయాడు. అయితే ఇది అంచెలమీద సాగిన పరిణామం. ఏ రచన చేస్తున్నా 
చిత్తటేద్దితో చేయడం ముఖ్యం. హరిభట్టు రచించిన రతిరహస్యంలో నీచమైన అభిరుచులు 
కనబడవు. ఆ (రగంథ ప్రాశస్త్యాన్ని" పాలు. ఆదినారాయణశాస్త్రీగారు ఇలా 
ఉగ్గడించారుగ్‌ 


“హరిభట్టు- రతిరహస్యము” కొక్కోకుడు రచించిన రతిరహస్యముగాక ఈయన 
మరియొక రతిరహస్యము రచించినాడు. కొక్కోకుని రతిరహస్యము కంటెను ఈయన 
గ్రంథము చాలా సంప్రదాయశుద్ధము గాను, కామసూత్రోద్దేశ నిబద్ధముగాను ఉన్నది. 
ఇయ్యది మూడు పరిచ్చేదములు గలది. శోకరూపకము...'' సంప్రదాయ శుద్ధత్వం కొన్ని 
విషయాలలో అభిలషణీయం. సదాచారం తెలుసుకొనడం ముఖ్యం. హరిభట్టు అందుకు 
. ప్రయత్నించాడు. రతిరహస్యం గ్రంథాన్ని ఎవరు కోరితీ ఎందుకు రచించాడో తెలియదు. 
ఏ పోషకునికి అంకితమిచ్చాడో భావిపరిశోధనలవల్ల తెలియవచ్చు. హరిభట్టు 
_ధనంకోసం కన్నులకు కనబడ్డ కలవారందరినీ సన్నుతి చేయడం ఒక దశలో ఉండేది. 
కడుపుకోసం కావ్యముఖాలలో కలవారిని సన్నుతించడం తప్పులేదు. సంస్కృతంలో 
శాస్త్ర గ్రంథాలు వాదించడంకన్నా పొగడ్త పద్యాలను చెప్పడం జీవనోపాధికి సులభమార్గం. 
కవిత్వం, అందులోనూ ఆశుకవిత్వం చెప్పగల హరిభట్టుకు ప్రముఖులను ముఖస్తుతి చేసే 
అవకాశాలు లభించే ఉంటాయి. 

ఆ రోజులో తెలంగాణంలో అవధాన కవిత్వం ఒక కొత్త మోజుగా 
తయారైనట్టుంది. ఓరుగల్లులో చిత్తాపఖానుని కొలువులోని మంత్రిని నమ్ముకొన్న 
చరిగొండ ధర్మన్న శతావధానాలు చేసినాడు! “శతలేఖినావధాన పద్య రచనా సంధా 
సురత్రాణు'డనే బిరుదు అతనికి ఉంది. శతావధానం చేయడానికి ఎక్కువ సమయం 
“వడుతుంది. రెండు మూడు రోజులకన్నా ఎక్కువ కాలం కావాలీ. అష్టావధానం అయితే 


5._ వాత్ఫో్టియన కామ సూత్రములు - పీఠిక - 
6. చిత్ర భారతం - పీరిక పద్యం 18 


136 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తొందరగా ఒకనాడు ముగించవచ్చు. హరిభట్టు ఈ ప్రక్రియను చేపట్టాడు. 
అష్టఘంటావధాన విశిష్ట బిరుదాంకితుడయ్యాడు. చాలా అవధానాలు చేసి తన నేర్పును 
ప్రదర్శిస్తేనే గాని ఇటువంటి మన్నన లభించదు. 

హరిభట్టు అవధానాలు చేస్తున్న కాలంలోనే కొలిపాక ఎర్రన్న అతణ్ణి 
కంబంమెట్టులోని తన సమక్షానికి పిలిపించాడు. అతడు శబ్దార్థ భావరసాలంకార 
బంధంగా ఒక ప్రబంధం చేయాలనుకొంటున్నాడని ఎర్రన్నకు తెలుసు. తనకు విష్ణుకథలు 
వినడం ఇష్టం. హరిభట్టు చెప్పదలుచుకొన్నది వరాహపురాణం. దానిని తనకు అంకితం 
చేయమని ఎర్రన్న అడిగాడు. “కర్పూర తాంబూల లాలితాంబరాభరణాలు' ఇచ్చాడు. 

తెలుగు సాహిత్యంలో అప్పటికే ఒక వరాహపురాణం ప్రచారంలో ఉంది. దానిని 
తొలిరాయల యుగంలోని నందిఘంటకవుల జంట రచించారు. అయితే అందులో 
వరాహావతార ఘట్టం అన్నదే లీదు. వరాహపురాణంలో రెండు ఖండాలు ఉన్నాయి. 
ఒకటి కైవల్య ఖండం, రెండోది విజ్ఞాన ఖండం. హరిభట్టు మొదటిడానిని అనువదించాడు. 
ఇందులో వరాహావతార కథ ఒక్కటి కాదు; నరసింహావతార గాథా, ఆ మాటకొస్తే 
దశావతారాల సంక్షిప్త గాథలూ వగైరాలున్నాయి. అయిదు ఆశ్వాసాలలో 1255 గద్య 
పద్యాలలో హరిభట్టు కైవల్య ఖండాన్ని ఆంధ్రీకరించాడు. 

“ హరిభట్లు'' వరాహపురాణమేల రచించెను?” అని ప్రశ్న వేసుకొని కారణాలు 
వెదకడానికి మన పరిశోధకులు ప్రయత్నించారు.” స్థానిక, చారిత్రక కారణాలను 
అన్వేషించడం చాలా అవసరం. ఆంధ్రదేశాన్ని ఆదినుంచీ చాళుక్యులు పాలించారు. వారు 
వరాహ లాంఛనులు. తెలంగాణాలోని వివిధ రాజ వంశాల వాళ్ళు కూడా తమ 
శాసనాలలో మొదట విధిగా వరాహస్తుతి చేయడం కనబడుతుంది. శ్రీ.శ.1191లో 
వేయించిన కాకతీయులు కొండపర్సి శాసనంలోనూ (నెం.1-20), క్రీ.శ. 6559-60లో 
విక్రమాదిత్య సత్యాశ్రయ శ్రీపృఢ్వీవల్లభ మహారాజు వేయించిన అమిదేలపాడు తామ 
శాసనంలోనూ (నం. 8), |క్రిభువనమల్లుడు కొలనుపాకలో వేయించిన శాసనంలోనూ 
(నెం.1-42), బాదామీ చాళుక్య ప్రభువు విజయాదిత్యుడు క్రీ.శ.704లో; విక్రమాదిత్య 
సత్యాశ్రయ శ్రీష్పథ్వావల్లభమహారాజు వేయించిన అమిదేలపాడు తామ శాసనంలోనూ 
(నెం.2-1), కల్యాణీ చాళుక్యులకు చెందిన కుమార సోమేశ్వర దేవుడు కొలనుపాకలో 
వేయించిన. శాసనంలోనూ (నెం.2-28), కాకతిరుద్రదేవుడు బెక్కల్లు కరీంనగరు జిల్లాలో 
వేయించిన శాసనంలోనూ (నెం.2-32), క్రీ.శ 1294లో యాదవ చక్రవర్తి 
రామచంద్రడేవుడు మత్తలలో వేయించిన శాసనంలో (2-౪-1) ధరణీ వరాహ స్తుతి 
కనబడుతుంది. ఈ శాసనాలన్నీ సంస్కృతంలో శోకరూపంగా లిఖించినవే. 

క్రీశ 659 నుంచి క్రీ.శ. 1294 దాకా వివిధ శాసనాలలో ప్రభువులు ఆది 
వరాహస్తవం చేయడం కనబడుతుంది. హరిభట్టు కాలంలోనే క్రీశ 1503లో చిత్తాబుభానుడు 
వేయించిన వరంగల్లు శాసనంలో కూడా వరాహ ప్రార్థన ఆదిలోనే ఉంది. శతాబ్దాలుగా 
7... దేవ్ళ చిన్నికృష్ణయ్య - వరాహ పురాణము (సంశోధితముద్రణం) 
8. తెలంగాణా శాసనము - లక్ష్మణరాయ పరిశోధక మండలి సంపుటం 1 - (195) సంపుటం - 2 (1960) 
9. ఆదిరాజు వీరభద్రరావు - షితాబుఖాను అను సీతాపతి రాజు - పుట 8. 


హరిభట్టు 137 


తమ ప్రాంతాలలో నుతిస్తున్న ఆది వరాహదేవుని కథ ఏమిటో తెలుసుకోవాలనే 
కుతూహలం కవికీ, కవిపోషకునికీ కలిగి ఉంటుంది. ఆందుకే వరాహపురాణాన్ని 
తెనిగించడం జరిగింది. 


మన పురాణాలన్నీ రమారమి పరస్పర ప్రతిధ్వనులు. ఒకో కథ వివిధ 
పురాణాలలో కనబడితే రమారమి అవే శోకాలు మూలంలో ఉండవచ్చు. వాటిని వివిధ 
కవులు అనువదిస్తున్నప్పుడు తమ నేర్పు చూపవచ్చు. లేదా పూర్వులను అనుకరించవచ్చు. 
వరాహ పురాణాన్ని హరిభట్టు యధాశక్తి పోతనగారిని అనుకరిస్తూ సాఫీగా 
ఆంధ్రీకరించాడు తప్ప అంతకన్నా ఎక్కువగా ఏమీ చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. ప్రహాద 
చరిత్రలో పోతరాజుగారు హిరణ్యకశిపునిచేత ఇలా అడిగించారు. 

చోద్యంబయ్యెడు నింతకాల మరిగెర్‌ శోధించి యేమేమి నం 

వేద్యాంశంబులు సెప్పిరో? గురువులే వెంటం బఠింపించిరో? 

విద్యాసార మెరుంగ గోరెద భవ ద్వాజ్ఞాత శాస్త్రంబులో 

బద్యం బొక్కటి చెప్పి సార్థముగ దాత్సర్యంబు భాషింపుమా! 

(భాగవతం. 7-163) 

పోతరాజుగారి తర్వాత ప్రహాద చరిత్ర రాసిన కవులంతా ఈ పద్యానికి 
వేలువిడిచిన బంధువులనే తీసుకొచ్చారు. వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణంలో ఇలా 
హిరణ్యకశిపుని చేత చెప్పించాడు. 


ఏమి సుభాషితంబు పఠియించితి పుత్రక రాజనీతు వలే 

మేమి యెలుంగ జెప్పె గురుడిప్పుడు నీదగు పుస్తకంబునం 

దేమి లిఖించి యున్న యది యిప్పుడు పాఠకశక్తి జూచెదన్‌ 

మామది కింపుగా జదువుమా యొక పద్యము వీరి ముందరన్‌. (విష్ణు - 2-281) 


ఇదే ఘట్టంలో హరిభట్టు కొడుకును తండ్రి ఇలా అడిగాడని రాశాడు. 


నీనేర్చినట్టి నీతి వి 

తానములో నొక సుభాషి-తము చదువుము, నా 

కానందంబుగ, మధుర వ 

చో నిపుణత కెల్లవారు-చోద్యంబందన్‌ (వరాహ. 3-233) 

పూర్వులు వృత్తాలలో చెప్పినవి తాను చిన్న పద్యంలో చెప్పడం, ఇతరులు 
చిన్నపద్యాలలో చెప్పినవి తాను వృత్తాలలో చెప్పడం హరిభట్టు ప్రత్యీకతలాగ 
కనబడుతుంది. మాదయ్యగారి మల్లన రాజశేఖర చరిత్రలో ఇలా రాశాడు. 

నీలకంఠుని శిరసుపై నీళ్ళుచల్లి 

పత్తిరినుమంత నెవ్వడు పారవైచు 

గామదేనువు వానింటి గాడి పసర 

మల్ల సుజిశాఖి వానింటి మల్లెచెట్టు. (రాజశేఖర. 1-65) 


138 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మల్లయ్య ఒక చిన్న పద్యంలో. ఇంత సూటిగా చెప్పిన భావాన్నే హరిభట్టు 
ఉత్పలమాలలో సాగతీశాడు. 

నీ కవితోత్తమాంగమున నీళ్ళును దోసెడు చల్లువాడు మం 

దాకీని మోచు బువ్వొకటి దా నిడువాడు బ్రసన్నచంద్రరే 

ఖా కుసుమంబ దాల్చు సిరి గందమలందినవాడు మన్యథ 

ప్రాకటభూతి గైకొను బురాకృత పుణ్యఫలంబు తప్పునే? (వరాహ.1-76) 


నీలకంఠుని నెత్తిమీద నీళ్ళిన్ని జల్లి పత్రి పారేస్తే కల్పవృక్షానికి, కామధేనువుకూ 
హక్కుదారుడు కావచ్చును గాని హరిభట్టు తొలినుంచీ హనుదృక్తుడు. తాను 
మహనుమత్కరుణా వరప్రసాద సాదిత సారస్వత నిరాతంకుడనని గద్యలో 
చాటుకొన్నాడు. ఆ దేవుజ్జే నమ్ముకొన్నా ఆ హనుమంతుడు కొలిచే రాముణ్ణీ, ఆ 
రామునికే తన పుస్తకాన్ని అంకితమిచ్చి విష్ణుకథలు చెప్పిన బమ్మెరపోతరాజుగారినీ 
అమితంగా హరిభట్టు ఆరాధించసాగాడు. పోతరాజుగారి భాగవతాన్ని ఎన్నిసార్లు 
పారాయణ చేశాడో వారు చెప్పకుండా వదలిపెట్టిన ఏకాదశ, ద్వాదశ స్కంధాలను 
తెనిగించాలని సంకల్పించాడు. అవి హనుమంతునికే అంకితమివ్చాదలిచాడు. 


ఏకాదశ స్కంధంలో హరిభట్టు తన భావాలను పాత్రల ద్వారా చెప్పించాడు. 
సూతుని చూసి పరీక్షిత్తు “విమల వారక్రాఢి తోడుత విస్తరించి, శ్రవణపుట యుగ్మమునకు 
నుత్సాహమొదననిఖిల మునిలోక వంద్య నాకానతిమ్ము'' (11-15) అని అడిగాడట. 
సూతుడు “వినిపించెద మనములోన వేడుక పుట్టన్‌ ఘనతర మద్వాగ్విభవంబున దోచిన 
కొలది” చెప్తానన్నాడు (11-17). 


ఏకాదశ స్కంధంలో హరిభట్టు వాగ్విభవం మెరుగుపడింది. ఇందులో మొత్తం 320 
గద్భపద్యాలున్నాయి. ఈ స్కంధం “హైంసచేయకుంట - హితమాచరించుట 
ప్రబోధిస్తుంది. వైదిక ధర్మమార్గాన్ని నిరసిస్తుంది. యజ్ఞయాగాదులను నిషేధిస్తుంది. 

యజ్ఞాదులందు దుషప్ప్రజ్ఞాసమేతులై మహిన సర్వజ్ఞులమంచు గొంద 

రామ్నాయ మార్గ గూఢార్థంబు లెలుగక విధిలేక పశువుల విశమనంబు 

సీసీ యా పశువురోడాశ ఖండంబుల నగ్నిలోపల వేల్చి యఖిల భూత 

భేతాళములకు సంప్రీతి తోడుత దృష్టి సమకూర్చు జీవహింసకులు, మీద 

నపునరావృత్తికరమైన యట్టి పదము 

జెందనేరక యాత్మవంశీయులైన 

యట్టి వారలతో గూడి హర్షముడిగి | 

పడుదురతిఘోర నరక కూపముల లోన. (హరిభట్లు. 11-252) 

జీవహింస కూడదన్న నోటితోనే యజ్ఞసంస్కృతిని భూషించే వాళ్ళకు ఇటువంటి 
హితోక్తులు రుచించవు. ఈ మాటలు సాక్షాత్తూ వాసుదేవుడు ఉద్ధవునికి చెప్పినవే. 
హరిభట్టు ఇంత విస్పష్టంగా చెప్పిన భావాలను వెలిగందల నారయ చెప్పిన ఏకాదశ 
స్కంధంలో వెతుక్కోవాలి. వెతుక్కున్నా వెలితిగానే ఉంటుంది. హరిభట్టు ఏకాదశ, 


హరిభట్టు క్‌ 139 


ద్వాదశ స్కంధాలను తెనిగించాక అందులోని మంచి పద్యాలను “లేఖకులు తమ 
ప్రతులలో సందర్పోచితంగా ఎక్కించుకొన్నారు. పాటుపడీదొకరు; ఫలితమనుభవించే 
దొకరూ! హరిభట్టే ఇలా చెప్పాడు. 

చీమలు పెట్టిన పుట్టల 

బాములు సుఖియించునట్లు పరమ జ్ఞానుల్‌ 

ప్రీమంబున బరగ్భహమున 

వేమరు సుఖియింతు రధిక విభవము తోడన్‌ (హరిభట్టు 11-238) 

హరిభట్టు వాగ్చ్భాభవం పరీగృహాలలోనే ప్రచ్చన్నంగా బతికీంది. హరిభట్టు స్వదేశం 
విడిచి ఎందుకో పరదేశాలు పట్టాడు. అతణ్ణి అభిమానించి, అతని భాగవతా భినివేశాన్ని 
మెచ్చుకొని అతనిని చేరదీసిన ఏ ప్రాంత సామంతులో తమతోబాటు హరిభట్టును పూరీ 
జగన్నాథానికి తీసుకొని వెళ్ళారు. ఆ రోజులో కంబంమెట్టు గజపతులకు ఆయువుపట్టు, 
యుద్ధాలకు ఉనికిపట్టు. చిత్తాపుఖానుడు ఓరుగల్లును పోగొట్టుకున్నాడు. కంబంమెట్లు 
చేరుకొంటే అక్కడినుంచి కూడా వెళ్ళగొట్టడానికి సుల్తాన్‌కులీ నిశ్చయించుకొన్నాడు. 
చిత్తాపుఖాను గజపతులను ఆశ్రయించి కంబంమెట్టును నిలుపుకొన్నాడు. 
కృష్ణదేవరాయలు తన పూర్వ దిగ్విజయ యాత్రను క్రీశ 1512లో ప్రారంభించాడు. 
హరిభట్టులాంటి వారికి పూరీ జగన్నాథమే శరణ్యమయింది. 


తెలుగు వాళ్ళలో పోతరాజుగారి ఆంధమహాభాగవతమెంత ప్రాచుర్యం పొందిందో 
ఉత్కశళదేశంలో జగన్నాథదాసు రచించిన ఒరియా భాగవతం అంతటి ప్రసిద్ధమైంది. ఓడ 
భాగవతం గానయోగ్యమైనది. గేయ ఛందస్సులో ఉన్నది. హరిభట్టు పూరీలో ఆ 
భాగవత గానాన్ని ఆలకించాడు. పోతరాజుగారు విడిచిపెట్టిన షష్టస్కంధాన్నిి 
తెనిగించాలని భావించాడు. అది పూరీ జగన్నాథునికే అంకితమివ్వదలిచాడు. 


ప్రస్కంధామర రాజ్యరక్షకుని భూభారావ హర్పకున్‌ యహ 
శస్కందాఖిసుత ప్రభావు గమలా సంక్రాంత రాలీన్మహో 
రస్కున్‌ విష్ణు దలం భగవత పౌరాణీయమైన ష 
ష్టస్కంధంబు దెనుంగు జేసెదను గృష్టట్రీతిగా వేడ్కతోన్‌. (2.1069) 


ఇంతకు ముందు స్కంధములను కడుపుకోసం పొగడినందువల్ల పొడమిన పాపాలు 
పోవడానికి జగన్నాథస్వామికి ఈ గ్రంథం అంకితమిస్తున్నానని ఇలా చెప్పాడు. 


ఎడపక విష్ణునిం బొగడ నెన్నడు నొల్లక దుర్మదంబునన్‌ 

గడుపులకై నరాధముల గావ్యముఖంబుల సన్నుతింపగా 

బొడమిన పాపజాలముల బొట్ట్లణగం బొలియించు ముక్తీబొం 

దెడు కొజకై రచింతు గృతి నీలగిరీంద్రున కర్చితంబుగన్‌. (౧. 1069) 


ఇంతకుముందు ఏకాదశ, ద్వాదశ స్కంధాలు నరులకు కాక హనుమంతునికి 
అంకితమిచ్చాడు కదా! వాటికి పూర్వం షష్టస్కంధం చెప్పాడా? ఎప్పుడు చెప్పినా ఇది 


140 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రచారంలోనికి రాలేదు. ఇప్పటికీ అముద్రితంగానే తాళపత్రప్రతులలో ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయాలలో మూలుగుతున్నది. ఇతనేకాక ఇతరులు చేసిన షష్టస్కంధాను 
వాదాలలో కవితలు పోతరాజుగారి దివిటీ ముందు దివ్వెలే. 


భాగవత శేషోన్నయాన్ని హరిభట్టు విశిష్టాద్వైతిగా చేశాడు. పూరీలో నివసించడం 
అతనిలో మార్చును తెచ్చింది. సర్వం శ్రీ జగన్నాథమనే తత్త్వం అర్థమైంది. 


పరుసమునకు నినుము బంగారమునొక్క 

విధమరైన యట్లు వీక్షసేయ 

శృపచుడైన విప్రవరుడైన శ్రీవిష్ణు 

భక్తి కొక్క సమము పరిచరింప. (౧1069) 

షష్టస్కంధం అవతారికలో తాను చెప్పిన ఈ పద్యం ఆచరణలో పెట్టినట్టున్నాడు, 
విష్ణువు తప్ప వేరే దైవం లేడనీ రామానుజుడే జగద్దురులనీ విశ్వసించాడు. "శ్రీ రామానుజ 
పాదపద్మయుగళీచింతా సమాయుక్తుడై' శ్రీరంగనాథుని సీవించసాగాడు. దేవాంతర 
నమస్కారాల పరిత్యజించాడు. “సకల వైష్ణవ ప్రశస్తమైన' విష్ణుధర్మోత్తరమనే పేరుగల 
మత్స్య పురాణాన్ని తెనిగించదలిచాడు. ఇది శ్రవణధారా వాంఛితమై నవీనమై అలకువ 
నొందాలని కోరుకున్నాడు. 


మత్స పురాణ రచనా కాలం నాటికి హరిభట్టులో విశిష్టమైన మార్పు వచ్చిందని 
చెప్పడానికి అప్పటిదాకా పూర్వకవిస్తుతిలో ఎవరూ చేయని ఒక నమస్కృతి 
ఉదాహరణ. “పదపద్యములు దేశభాషల రచియించి వెలసిన కవుల కంజలు లొనర్చి'' 
అని కృతి చెప్పసాగాడు. ఈ మాటలు అంటున్నప్పుడు బహుశా అతని దృష్టిలో ఒరియా 
భాగవతాన్ని చెప్పిన జగన్నాథదాసూ, తిరుపతిలోని తాళ్ళపాక కవులూ మెదలి 
ఉంటారు. 

మత్స పురాణంలో రసవద్దట్టాలు లేనేలేవు. ఉన్న కథలైనా తులసి మాహాత్మ్యం, 
ఏకాదశీవ్రత మాహాత్మ్యం, సప్తసంతాన ప్రతిషాఫలాలూ వగైరాలు చెప్తాయి. ఈ 
కావ్యంలో అయిదు ఆశ్వాసాలలో 783 గద్యపద్యాలున్నాయి. ఇది 1912లో కవితా 
పత్రికాధిపతులచేత కాకినాడలో ప్రచురణా పొందింది. ఈ మత్స్యపురాణాన్ని 
ఇప్పటిదాకా సాధికారంగా ఎవరూ ష్లోషణ చేసినట్టు కనబడదు. రసికానందం కోసం 
కాకపోయినా భక్తి ప్రచారం ఎలాంటి వదంతులు అనుసరించి చేశారో, అందులోని మంచి 
చెడ్డలేమిటో గుర్తించడం అవసరం. ఎటువంటి పాపం చేసినవాడినైనా ఇట్టే క్షమించి 
మోక్షనిచ్చే మతం కొన్ని చారిత్రక పరిస్థితులలో ఆకర్షణీయంగా ఉంటే ఆశ్చర్యం లేదు. 
మత్స్యపురాణం నిండా అలాంటి గాథలు కనబడతాయి. | 


“ఆయురారోగ్య నిత్యైశ్చర్యములు కల్లి విభవంబుతో ధాత్రి వెలయుకొరకు” 
హరిభట్టు . _మత్స్య్యపురాణాన్ని శ్రీరంగనాథునికి అంకితమిచ్చాడు. కోరినవన్నీ 
సత్పురుషుల ఆదరణవల్ల అతనికి లభించాయి. “ధనములుకై నరాధముల సన్నుతించడం, 
కడుపులకై నరాధములను కావ్యముఖాన సన్నుతించడం హరిభట్టు దృష్టిలో పాపమేగాని, 


హరిభట్టు “141 


సజ్జనులు దేసీ సత్కారాలు స్వీకరించడం, గ్రామాలు పొంది అనుభవించడం, విభవంతో 
వెలుగు కలగడం ఇష్టమే. క్రీశ. 1513 నాటికి అతణ్జీ ఆదుకొని అష్టభోగాలతో 
అగ్రహారాన్ని ఇచ్చే పోషకుడు దొరికాడు. శ్రీమద్రఘుపతి నాయకాచార్యులైన 
శ్రీవీరరామనాయకుడు ఏప్రాంతంలోని వాడోగాని కృష్ణదేవరాయల సామంతుడు. ఇతడు 
తన అధికారంలో ఉన్న చిన్నపల్ల అనే గ్రామానికి 'రామసముదం' అనే పేరు పెట్టి నిధి 
మొదలైన 'సమస్త తేజస్వామ్యాల'తో హరిభట్టుకు దానమిచ్చాడు." పోషకుడు కవిగారిని 
ఏదైనా కృతి అంకితం ఇవ్వమని కోరలేదు. “మా వంస్థులకు శ్రేయః ప్రార్థన జేసుకొని" ఆ 
గామంలో సుఖంగా ఉండేది” అని వ్రాయించి తాయ శాసనాన్ని ఇచ్చాడు. 


గ్రామం చేతిలో ఉంటే ఎటువంటి విభవం వస్తుందో హరిభట్టుకు తెలుసు. ఎవరికి 
అంకితమిద్దామని రచించాడోగాని నారసింహపురాణం అనే అయిదాశ్వాల కావ్యంలో 
ఒకచోట ఇలా చెప్పాడు. కరణాలు, పరిహాసకులు, పరివారాలు, సఖులు, మండ్రులు, 
కర్మజ్ఞులు అందరూ గ్రామ విభుని చెంత చేరుతారు. ఇతడే శ్రీ విష్ణున్థానములకు, 
శైవాలయములకు, శక్తి సదనాలకు భోగాలు నడిపించాలి. దేవాలయాలలో ఉన్నా 
సానులు మానులు మొదలైన భోగాలవారిచేత సేవలు చేయించాలి. గ్రామాధిపతి 
భోగలాలసుడైతీ ఆ మేళాలు దేవుని కొలువులో కాక తన కొలువులోనే ఉంటారు. 


తన కొలువును దనపై బెన 

చిన పదముల పాటలును రచింపగదినముల్‌ 

చనుగాని మేళమున క 

య్య నిమిష సేవకును గలుగ వవకాశంబుల్‌ (నార - 5 - 15) 


దేవాలయాలపై అధికారం గలవారు సుగంధ ద్రవ్యాలు దేవునికోసం సేకరించాలి. 
దుష్టుడు గ్రామ పాలకుడయితే తన కోసం వాటిని చేర్చుకొంటాడు. 


పునుగు గస్తురియు గప్పురము గుంకుమ గంధ సార ఖండములు పన్నీరు మొదలు 
సురభి వస్తువులెల్ల శోధించి శోధించి మేలైనయవి తన పాల నిలిపి 
రత్నభూషణముల రాయిజప్పలు మంచి యవి యెల్ల గిలు బాడి యందుకు బతి 
యమరించి జీర్ణంబు లగువాని బెట్టెల నించి నూతన పటీనికర మెల్ల 
దనదు బొక్కస మింటికి దార్చి పెరుగు, 
బాలు నేతులు బియ్య ముల్పప్పుగూర 
కాయగుడములు ఖండ శర్కరయు దేనె 
లాత్మ గృహమున నుండి రాహవణవపతిచి (నార- 5 -147) 
మంచివన్నీ ఆత్మగృహంలో ప్రోగుచేసి నాసిరకానివి దేవుళ్ళ మొగాన కొట్లే 
దుష్టగ్రామాధికారులను హరిభట్టు చూడకపోలేదు. 
10. AR of Mysore Archealogical report 1927 Kolar inscription (0.69. Page 77. A copy of 
Ramasamudram grant of King Krishnadevaraya of Vijayanagaram dated Saka 1436 In the 
possession of SAWLE SESHACHAR In Kolar Town. 


ఈ శాసనప్రమాణాన్ని నిడుదవోలు వెంకటరావుగారు లోకానికి తెలియచేశారు. భారతి, జూలై 
1949. 


142 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


_మెరికలు మలిగండ్లు బెరసిన క్రొత్తనూకలు పుప్పిగాయపెసలును గనరు 
నెయ్యిము నూనియ నెలగాళ్ళ నుండియు బులిసి బూరటలాడు బూజు పెరుగు 
నూరెల్ల నొల్లని కూరగాయలు త్రప్పలవు మిరియంబులు జవుటి యుప్పు 
సౌరభం బెడలిన సంభారములు నేయి బడుకలు జవిచెడ్డ గుడము వరటి 
చెడిన పుళిపండు గాని యాచెడుగు 
దేవతోపహారంబులకు ననర్గోజ్వలార్ల 
భోజ్యముల నంపడొక నాడు బూర్వకాల 
కలిత మర్యాదలుడిగె వేల్పులకు నెల్ల. | (నార- 5 - 149) 


ఏ వేల్పుకోసం హరిభట్టు నారసింహపురాణాన్ని రచించాడో తెలియదు. 
కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్యగారు నృసింహ పురాణం పూర్ణభాగాన్ని రచించారు. 
దానిని ఆయన శ్రీ లక్ష్మీ నృసింహవతారంబను పురాణమని పేర్కొన్నారు. కాబట్టి 
ప్రహాద పట్టాభిషేకం తరువాత అహో బలక్షే తమాహాత్మా్యాన్ని ప్రశంసించి కథను 
ముగించారు. ఈ ప్రహ్లాదుడి ఉత్తరోత్తరా దేవతలమీద కత్తికట్టి స్వర్గం మీద దాడిచేస్తాడు. 
ఈ కథలను ఎగ్రయ్యగారు వదలిపెట్టిశారని వాటీని నారసింహపురాణం ఉత్తరభాగంలో 
హరిభట్టు కథనం చేయదలిచాడని ఆంధ్ర సాహిత్య లోకం విశ్చసిస్తోంది. అయితే ఈ ఉత్తర 
భాగంలో వచ్చే చాలా కథలు ముఖ్యంగా ప్రహాదుడు దేవతలపై పగబట్టడం 
ఎెర్రయ్యగారు తమ హరివంశంలో సవిస్తరంగా చెప్పారు. అయినా ఎగ్రయ్యగారిమీద ఉన్న 
గౌరవం కొద్దీ “ప్రబంధ పరమేశ్వరుడు! ప్రబంధ రచనా ప్రావీణ్యముతో రచించిన 
నృసింహపురాణము పూరక గంథముగా భావించి ఈ కృతి కూడ “తద్రచనయకా” 
హరిభట్టు దీనిని రచించాడని కొందరు భావిస్తున్నారు. ఇదే నిజమయితే ఎర్రనగారిలాగ 
హరిభట్టు కూడ నారసింహపురాణం ఉత్తర భాగాన్ని నరసింహస్వామికే 
అంకితమివ్వదలిచాడేమో. అతని ఉద్దేశమేమిటో తలుసుకొనడానికి ఆకరాలేమీ లేవు. 


హరిభట్టు తదనంతరం అతని కొడుకు రాఘవయ్య ఈ పుస్తకాన్ని తుంగభద్రా 
తీరంలోని ప్రోలుగంటి పురానికి తీసుకువెళ్ళి రంగన్న అనే సంపన్నునికి అంకితం 
ఇచ్చాడు. ఈ రాఘవయ్య కూడా కవిత్వ మల్లగలడు. తండి రచించని కృత్యాది 
పద్యాలనూ, కృతిపతి వంశ వర్ణననూ రచించాడు. రామసముదం తామ శాసనం 
తెలియవచ్చేదాకా హరిభట్టు కాలనిర్ణయానికి ఈ అంకితం పద్యాలే ఆధారమయ్యాయి. 
సాహిత్య చరిత్రకారులు విభిన్న ఊహాగానాలు చేసి నారసింహపురాణ రచనా కాలం 
ఇంకా తేలని సమస్యగానే మిగిల్చారు. కొందరు ఇది హరిభట్టు తొలిరచన 
అంటున్నారు." ఇతరులు చాలామంది ఇది అతని కడపటి రచన అని భావిస్తున్నారు. 12 
నారసింహ పురాణాన్ని ఎన్నడో తాను హరిహరభట్టుగా చలామణీ అవుతున్న కాలంలో 


11. దేవళ్ళ చిన్నికృష్ణయ్య - వరాహపురాణం (సంశోధిత ముద్రణము) పీఠిక - పుట - 11 
12. చాగంటి శేషయ్యగారు - ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటం పుట - 173 


హరిభట్టు 143 


రచించి ఎవరికీ అంకితమివ్వకుండా అటక మీద పెట్లాడన్న పాదం పూర్వపక్షం చేస్తూ 
ఇటీవల కొందరు పరిశోధకులు కొత్త సాక్ష్యాలు చూపారు. 


హరిభట్టు నారసింహ పురాణానికి, తెనాలి రామలింగని ఉద్ధటాచార్య చరిత్రకూ 
పోలికలు ఉన్నాయి. కాబట్టీ నారసింహపురాణం క్రీ.శ. 1525 ప్రాంతాలకు ముందుగానే 
ప్రాచుర్యం పౌందినదనే వాదన ఒకటి వచ్చింది. ప్రస్తుతం లభిస్తున్న ఆకరాలతో ఎన్ని 
రాగాలలోనయినా ఊహాగానం చెయ్యొచ్చు. ఎవరి రాగం వాళ్ళకు ఆనందం. 


పోషకుల ఆనందం కోసమో, తన ఆత్మానందం కోసమో హరిభట్టు చెప్పిన 
గ్రంథాలన్నీ పురాణాలే. వీటిలోని కథలన్నీ రోళ్ళ రోకళ్ల పాడిన పాత పాటలే. పాడడానికి 
అనువుగా ఉండేటట్టు తన రచనలను 'వచన కావ్యాలుగా హరిభట్టు చెప్పదలిచాడు. 
సింహగిరివచనాలు, వెంకటేశ్నర వచనాలు, యాగంటివారి వచనాలు మొదలైనవి మనకు 
సుపరిచితమైనవే. 

పదాలలో కాక పద్యాలలో చెప్పినవి కూడా శ్రవణ ధారణకు యోగ్యమైనవిగా 
చెప్పాలన్న ఉద్దేశంతోనే హరిభట్టు తన రచనలను వచన కావ్యాలన్నాడు. ఇందులో అన్నీ 
విన్న కథలే ఉండవచ్చు. 


విష్ణుకథలు తొల్లి వినినవేనియు నిత్య 

నూతనోత్సుకంబు నూలుకొలిపి 

పరిణమింపజేయు హరిణాంక కిరణంబు 

లభినవములుగావె యను దినంబు. (నార - 1- 72) 


హరిభట్టు చెప్పినట్టు వెన్నెల రేకలు ఏనాటి కానాడే కొత్తలు కావచ్చు. ఇది 
పోతరాజుగారి విషయంలో చెల్లుతుంది. వారి కవిత పుచ్చపువ్వులాంటి వెన్నెల. వారి 
ప్రభావంలో పడి ఇమిటేషన్‌ రచనలు చేసినవారి కవితలు మసకేసిన వెన్నెలల్లే అనిపిస్తాయి. 


13. సూర్యదేవర రవికుమార్‌ - వ్యాససుధ “హరిభట్టు నారసింహ పురాణ రచనా కాల నిర్ణయం" పుట 
87 నుండీ. 


పిడపర్తి కవులు 


ఆంధ్ర సాహిత్యంలో వైష్ణవానికి తాళ్లపాక కవులు చేసినంత సేవను వీర్ణొవానికి పిడపరి 
కవులు చేశారు. ఈ కుటుంబంలోని చిట్టచివరి ప్రసిద్ధుడు రెండవ బసవకవి. ఇతడు క్రీశ. 
బహుశ 1480లో జన్మించి మలిరాయల యుగంలో రచనలు చేశాడు. పాల్కురికి 
సోమనాథుని ముఖ్యశిష్యుడు శివరాత్రి కొప్పయ్యగారి వంశంలోనే ఈ పిడపర్తి కవులు 
జన్మించారు. ప్రతాపరుద్రుని మంత్రి ఇందులూరి అన్నయ్యచేత పాల్కురికి సోమనాథుడు 
తన ప్రియశిష్యుడు శివరాత్రి కొప్పయ్యకు డోకిపర్రు అగ్రహారం ఇప్పించాడు. ఈ 
కొప్పయ్యగారి మనునుని మనుమడు ఈ వంశంలో తొలికవిగా కనబడుతున్నాడు. అతని 
దగ్గరనుంచి ఈ కవులను గురించి కొన్ని వివరాలు తెలుసుకొందాం. 


1. పిడపర్తి నిమ్మయ్య : కొప్పయ్యగారి మనుమని మనుమడు, క్రీ.శ 1440 ప్రాంతాల ఉండి 
ఉంటాడు. ఇతడు అష్టభాషావేదీ. భవులకెన్న్షడూ కవిత్వం చెప్పని ఘనుడు.! ఇతని 
కృతులేమిటో తెలియవు. రెగళిక నిమ్మనాథుడనే కవి ఒకడున్నాడు. అతడు వ్రాసిన 
'నిజలింగ చిక్కయ్యకథ' అనే యక్షగానంలో ఇతని పేరు కృతికర్ణగా పొరపాటున 
, కనబడుతున్నది. (2.279)? 


2. పిడపర్తి మొదటి బసవకవి: ఇతడు నిమ్మయ్యగారి పినతండ్రి కొడుకు. కాబట్టి 
ఈయనకూడ క్రీ.శ. 1440 ప్రాంతాలలోనే జీవించి ఉంటాడు. గురుదీక్షా బోధ, 
పిల్లనైనారుకథ, బ్రహ్మోత్తర ఖండం మొదలైన రచనలు చేశాడు. అయితే ఇందులో 
గురుదీక్షా బోధ తప్ప మిగతావి దొరకవు. ఇతడు కూడా 'కవిత భవులకు జెప్పని 
సవినయుండు.” శ్రీనాథునిలాగ ఏయే వయసులో ఏయే రచనలు చేసినదీ బసవకవి తన 
గురుదీక్షా బోధలో ఇలా చెప్పుకొన్నాడు. 


పిన్న ప్రాయమున జెప్పితి శివకథలు - ప్రన్న తెనుంగున బదరితికొని 

నడివయసున వీల్లనయనారు చరిత - నుడివితి ద్విపదగా (?) సూక్తులను 

కాల మాసన్నంబుగా కటమున్నై - లాలిత కావ్యకళాప్రొడి బేర్మి 

సకలాగమపురాణ సమ్మతమైన - యొక శివకథ నింక నొనరింపవలయు 

కెరియ పద్మరసు అనే కన్నడకవి వ్రాసిన దీక్షావిధానాన్ని ఈ పిడపర్తి మొదటి 
బసవకవి అనువదించాడు. దీనికి మీనభూపాలుడనే రాజు ప్రోద్బలం, ఇది “కృతుల కైవడి 
చమత్కృతుల బుట్టించి చతురులు చేసిన చరితంబు కాదు.” బహుశాస్త్ర సారం. 


3. పిడపర్తి సోమనాథుడు : ఈ వంశపు కవులలో ఇతడు చాలా సుప్రసిద్ధుడు. మొదటి 
బసవకవి కుమారుడు. తొలిరాయల యుగంలో జన్మించి మలిరాయల యుగంలో 
తొలిరోజులదాకా జీవించాడు. ఇతడు పాల్కురికి సోమనాథుడు ద్విపదగా వ్రాసిన 
బసవపురాణాన్ని 'పద్యభారతి'గా రచించి, తండ్రి కోరికమీద పాల్కురికి సోమనాథునికే 
అంకితమిచ్చాడు. ద్విపద బసవపురాణాన్ని సోమనాథుని తండ్రీ ఇలా ప్రస్తుతించాఢు. 
1. పద్యబసవపురాణంలో ఈ వివరాలున్నాయి. 

2. మద్రాసు ప్రాశ్యలిఖిత గ్రంథాలయం టై-క్యాటలాగు, సంపుటి 2, భాగం 3, పుట 767, 788. 


పిడపది కవులు 145 


అది వేదాగమసార సంగ్రహము సత్యజ్ఞాన సంపాదనం 

బది రుద్రాది మహాపురాతన కథావ్యాప్తంబు పాపాపహం 

బది సద్భక్తి వివృద్ధి కారణము ముక్తా్యావాస మట్నౌను నీ 

వది చెప్పందగు బద్యకావ్యముగ కావ్య ప్రజ్ఞ సేవ్యంబుగన్‌. 

అతడు తండ్రి చెప్పినట్లే చేశాడు. శబ్బార్థ్గసారాలు అతజణ్జీ పెద్దలు చదివించారు. 
అతనికి కావ్యనిర్మాణ శక్తి ఉంది. తండ్రి అనుజ్ఞ మీరి నడువడు. ఆయన ఎలా చేయమంటే 
అలా చేస్తాడు. శివకవులు అంగీకరించే విధంగా ద్విపదలను పద్యాలుగా చేశాడు. 


సోము డేవి చెప్పె సోమేశుడ్విపదలే - పెట్టి పద్యములుగ బెని చెనంచు 
నన్యు లనగవలదు నాయయ్య శిష్యుల - మగుట మనకు జెల్లు నవియు నిలుప 


ఈ పద్య బసవపురాణాన్ని వ్రాశాక పిడపర్తి సోమనాథుడు ప్రభులింగ లీలలను 
ద్విపదలుగా అయిదు ఆశ్వాసాలలో వ్రాశాడు. కన్నడంలో చామరుసయ్య ఇరవై అయిదు 
గతులతో వ్రాసిన వెయ్యిన్నూటపదకొండు పద్యాలు వీటికి మూలం. 

వీరశైవ మతాన్ని ఖడ్గంతో ప్రచారం చేసిన బసవేశ్వరుడు 'అనుభవమంటపం' అనే 
వీర్ణావ విద్యాపరిషత్తు నెలకొలిపాడు. దాని అధ్యక్షుడు అల్లమ ప్రభువు. ఇతణ్ణే 
ప్రభుదేవుడంటారు.] 

అల్లమ ప్రభువు గొప్పతనాన్ని సాక్షాత్తూ శివుడే పార్వతీదేవికి చెప్పాడు. ఆమె 
మానవులు మాయాతీతులు కాలేరని అతణ్ణి మాయలో పడవేసి వంచిస్తానని పంతం 
పట్టింది. భూలోకంలో మోహినీదేవికి, మమకారుడనే వానికి మాయ జన్మించింది. ఆమె 
సంపూర్ణ యౌవనము పొందగానే అల్లమ ప్రభువును లోబరుచుకొనడానికి రతి 
ఏర్పాట్లు చేసింది. 


ఏకాంత గృహమున 'కెవ్వర్‌కెరుగ రాకయుండగ నర రాత్రంబునందు 
అల్లమ దెచ్చి శయ్యాస్థలి నునిచి యల్లన దమ మాయ నచటకు దెచ్చి 
చెలులు చేతల పేరు చెప్పక చనిరి తలుపు చేరుచుకొంచు దదంతరమున 
మదన భూతము సోకి మాయ యల్లమను గదిసి పైకిని పొందగా బోవ నతడు 
నీలమేఘంబులోని మెయగు భాతి నాలోకనంబు సేయంగనేగాని 
యాలింగనంబు సేయంగ గన్నడుడు ఆకాశము విధాన నలరుటే కాని - 
యేకమై రతికేళి మెనసి యుండడు బత్తితో నధరంబు పట్టి పీల్చినను 
రిత్తినోరే చప్పరించి నట్లుండు కరము కరంబున గదియింప బయలు 
పరికించి పట్టిన భాతియై యుండు నురమున జన్మొన లొత్తిన బయలు 
పరిరంభణము చేయు పగిది యై యుండు నీరీతి మాయ తానెంత చేసినను 
మయారవిక్రియ లల్లమకు లేక యుండే 

౩. ఆదిమ యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటం సం॥ 2002 


4, వీర్ణావాంధ్ర వాబ్బయం క "తృతీయ ప్రకరణం - పుట 139లో శిమ్రారామకృష్ణశాస్త్రిగారు 
ఉదాహరించారు. 


146 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మాయకు అల్లమ ప్రభువు లోబడలేదు. కనుక శివుని దగ్గర పార్వతి తన ఓటమిని 
అంగీకరించింది. ఆమె తనయొక్క సాత్త్విక నిర్మల కళను నిర్మించి భూలోకానికి పంపి 
భక్తివైరాగ్యాలతో అల్లమ ప్రభువును సేవించుకొనమని నియమిస్తే అతడు భక్తికి 
వకుడవుతాడని శివుడు చెప్పాడు. 


పార్వతీదేవి సత్వభక్తి అక్కమహాదేవిగా జన్మించింది. ప్రాప్త యౌవన అయింది. 
మండలేశ్వరుడు ఆమెను మోహించినా ఆమె శివునే తన భరగా కోరింది. శివుని కోసం 
అన్వేషించడంలో అల్లమ ప్రభువు మాహాత్మ్యాన్ని ఆమె తెలుసుకొంది. వారిద్దరికీ 
వివాహమైంది. తర్వాత బసవేశ్చరుడు అల్లము ప్రభువుని అనుభవమంటపంలో 
నిలుపుతాడు. =. 


ఎన్నో లీలలకు కారకుడు కనుక అల్లమ ప్రభువు చరిత్రను ప్రభులింగ 
వీలలంటారు. కన్నడంలో ఉన్న ఈ లీలలను నెల్లూరి రామలింగయ్య ప్రోత్సాహంతో 
పిడపర్తి సోమనాథుడు అయిదాశ్వాసాల ద్విపద కావ్యంగా వ్రాశాడు. పద్యాలైనా, 
ద్విపధలైనా చక్కగా నడిపించే శక్తిమంతుడు. ' ప్రబంధనిబంధన శక్తియుక్ష అనే బిరుదును 
గద్భులో వేసుకొన్నాడు. ఇతడు స్వతంత్ర ప్రబంధాలు నిర్మించకపోవడం విచారించదగ్గ 
విషయమే. 


4. పిడపర్తి రెండవ బసవన్న : ఇతడు సోమనాథుని తమ్ముని కొడుకు. తన పెదతండ్రి 
ద్వ్చిపదలుగా వ్రాసిన ప్రభులింగలీలలను ఇతడు పద్యకావ్యంగా చెప్పాడు, దీనిని చల్లపల్లి 
గామకరణం మల్లారాధ్యునికి అంకితం చేశాడు. తన కృతిపతిని 'బంధురకవి సార్వభౌావమ' 
అని కీరించాడు. ' 

ఈ రెండవ బసవన్న కవిత్వం ''అంత శ్రేష్టమైనదని కాదు. వ్యాకరణ 
దోషములున్నవి, వ్యర్థపద ప్రయోగము లధికము” అని చాగంటి శేషయ్యగారు వ్రాశారు." 

పిడపర్తి కవులు భవులకు కవిత చెప్పని పీలవంతులు, అంతమాత్రాన వీరి కవిత 
భవులకు నిషిద్ధం కాదు. 


సాహిత్య చరిత్రలో సమగ్రమైన అవగాహనకు వీళ్ళ రచనలు చదవక తప్పదు. 


5. _ఆంధ్రకవితరంగిణి, 6వ సంపుటి, పుట 4. కో 


తాళ్లపాక కవులు 


తేలుగు సాహిత్యాన్ని శ్రీమంతం చేసిన కవి కుటుంబాలలో తాళ్ళపాకవారి కుటుంబం 
చెప్పుకోదగినది. సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు 
పలికినదల్లా పాట అయితే, అతని సంతతిలో అందరూ చదువుల సరస్వతులే అయ్యారు. 
అన్నమయ్య అల్లుడూ, కూతురు కొడుకూ కవులే. ఈ కుటుంబంలో వ్యక్తులందరూ 
తెలుగు భాండాగారంలో చేర్చిన పదసంపదపై ప్రత్యేకంగా ఒక పుస్తకమే వ్రాయవచ్చు. 
అన్నమయ్య కాక ఈ కుటుంబంలో పన్నెండుమంది ప్రముఖులు కనబడుతున్నారు. 
వాళ్ళలో రమారమి అందరూ సాహితీపరులే! సంకీర్ణనలు రచించి పాడగలిగినవారే. 


పాట దేవుని సన్నిధికి తిన్నని బాట అని భాగవతులు విశ్వసిస్తారు. సంగీతకృతుల 
వల్లనే తప్పించి “యజ్ఞ క్రతువుల వల్ల తన మనస్సు కరుగదని' దేవుడే అన్నాడట. 
మలిరాయలయుగంలో ఈ సంగతిని హరిభట్టు తన మత్స్య పురాణంలో ఇలా 
చెప్పించాడు. 

సంగీతామృత ధారల 

సంగీకృతమైన యట్లు యాజ్ఞాదులచే 

తం గరగదు సంతోషిత 

రంగితమై మన్మనంబు రమ్య చరిత్ర (మత్స్య - 5 - 110) 


ఇది నారదునితో విష్ణువు స్వయంగా చెప్పిన మాటలు. దేవుడు ఇంకా ఇలా అన్నాడట. 


జననుత సామవేదమున సంభవమయ్యెను గానవిద్య త 

జ్ఞనితములైన రాగములు చక్కగ గూర్చి మదీయ సద్గుణా 

భినవములైన గీతములు ప్రీమదలిర్చగ బాడ నేర్చు స 
జ్ఞినుడు మదీయు డాతనికి జక్కన యిత్తును వాంఛితార్థముల్‌ (మత్స్య - 5 -111) 


ఈ పురాణంలో దేవుడు ఇలా చెప్పాడన్న సంగతి ముందే తెలుసు కాబట్టి కృత్యాది 
పద్యాలలో పూర్వ కవులను నుతిస్తూ హరిభట్టు గేయ కవులను తలచుకొని దండం 
పెట్టాడు. 

“పద పద్యములు దేశభాషల రచియించి 

వెలసిన కవుల కంజలు లొనర్చి'' (మత్స్య - అవతారిక - 6) 
ఈ సీస పద్యపాదం రాస్తున్నప్పుడు హరిభట్టు మనోవీధిలో తాళ్ళపాక కవులూ 
గోచరించారని నిస్సందేహంగా చెప్పవచ్చు. సంకీర్షనాచార్యులుగా ఈ కుటుంబంలోని 
వారి కీర్తి దేశమంతా పాకింది. 


ఈ తాళ్ళపాక కవులు కేవలం రచయితలేకాక లాక్షణికులు. అన్నమయ్యగారి 
రెండవ భార్య కొడుకు పెదతిరుమలయ్య సంకీర్తనలు వ్రాయడమేకాక మొదటిసారిగా 


148 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తెలుగుభాషలో ఉన్న “బండిరాల' జావీతా చెప్పాడు. ఎక్కడ “బండిరాి వాడాలో, 
ఎక్కడ సాధురేఫ వాడాలో నిర్దేశించాడు. ఆ రేఫరకార నిర్ణయాన్ని 53 పద్యాలలో 
చెప్పాడు. అందులోనూ అకారాదిగా వ్రాశాడు." 


అచ్చులు హల్లులు వరుసనె- వచ్చిన చేఫలును రాలు వర్షించెద ము 
మెచ్చుగ నాదికవీశ్వరు-లచ్చు పడం గృతుల జెప్పినటువలె గృష్టా. (2) 


ఈ 53 పద్యాలూ తరువాత లాక్షణికులకు చాలా ఉపయోగపడ్డాయి. ఈ 
పెదతిరుమలయ్యగారి కుమారుడు చినతిరుమలయ్య సంకీర్తన లక్షణం తెలుగులో 
వ్రాశాడు. పాటలకు కూడా కావ్యగౌరవం సంపాదించి పెట్టాడు. ““సంప్రదాయాగత 
జ్ఞానసహితుడైన మనుజు సత్కవితయు వేద మంత్రసమము” అని చాటాడు (సంకీర్ణన 
లక్షణం, 23). ( 


తాళ్ళపాక కుటుంబంలోని వ్యక్తులు 


అ రాన రారా 


i తిమ్మక్క మొదటి భార్య సుభద్రాకల్యాణం - ద్విపద 
2. నరసింగన్న పెద్ద భార్య కొడుకు | రచనలు తెలియవు : 
3. . అక్కలమ్మ రెండవ భార్య రచనలు చేసినట్టు లేదు 


4, విదతిరుమలయ్య | రెండవ భార్య కొడుకు చాలా రచనలు చేశాడు 
క్రీ.శ. (1460-1546) శృంగార సంకీర్తనలు 
ఆధ్యాత్మిక సంకీర్తనలు 
వైరాగ్య వచన గీతాలు 
శృంగార దండకం 
చక్రవాళమంజరి 
శృంగారవృత్తశతకం 
వెంకటీశ్చరోదాహరణం 
నీతి సీసశతకం 
సుదర్శనరగడ 
10. రేఫరకారములు 
11. భగవద్గీత - తెలుగు వచనం 
12. ద్విపద హరివంశం 


Dp 0 41 OOM మ (ఎ ౫౧౫ 4 


ర్‌, తిరుమలాంబ కూతురు రచయిత్రి కాదేమో! 
6. | రేవణూరు కొండయ్య అల్లుడు రామచంద్రోపాఖ్యానకర్త 
7, (రేవణూరు వెంకటార్యుడు మునిమనుముడు 1. శకుంతలా పరిణయం 
(తిరుమలాంబ కొడుకు) |2. శ్రీపాదరేణు మాహాత్మ్యం 
8. చినతిరుమలయ్య మనుమడు అష్టభాషాకవిచ క్రవర్తి 
(1495-1553) పెదతిరుములయ్య 1. ఆధ్యాత్మ శృంగార కీర్తనలు 
పెద్దకొడుకు 2. తెలుగు సంకీర్తన లక్షణం 


3. అష్టభాషా దండకం 


1. తొళ్ళపాకవారి లఘుకృతులు, పుటలు 69-86. 


తాళ్లపాక కవులు 149 


పెదతిరువేంగళనాథుడు మనుమడు సంకీర్తనలు పొడి 
(క్రీ.శ. 1546లో (పెదతిరుమలయ్య) నాట్యం చేసేవాడు 
పోయాడు) మూడవ కొడుకు) 
చినతిరువేంగళనాథుడు, మనుమడు 3 మా చరిత్ర 
లెక చిన్నన్న (పెదతిరుమలయ్య . అష్టమహిషీ కల్యాణం (ద్చాపద) 
(క్రీశ. 1565లో నాల్గవ కుమారుడు . పరమయోగి విలాసం (ద్విపద) 
పోయాడు) . ఉషా పరిణయం 
కోనేటి మనుమడు భవంగా బ్రతికాడు 
తిరువేంగళనాథుడు (పెదతిరుమలయ్య 
(కీ.శ. 1544-45) కడగొట్టు కొడుకు) 
తిరువెంగళప్ప మునిమనుమడు అమరుకాన్ని తెనిగించాడు, 
(క్రీ.శ 1553-54) (చినతిరుమలయ్య కావ్యప్రకాశానికి 
' కొడుకు) “సుధానిధి, నామ లింగాను 


శాసనానికి 'బాలబోధిక' వ్యాఖ్యలు. 


వేదమంత్రాలవంటి వచనాలు చేసిన ఈ కుటుంబంలోని వ్యక్తులు, వాళ్ళతో 
వియ్యమందినవాళ్ల పేర్ల పట్టిక చూస్తీ, వీళ్ళ సాహిత్య సేవ ఎంతో తెలుస్తుంది. ఈ 
కుటుంబంలోని కవులను ఎవరో సమకాలిక కవి, బహుశా తెనాలి రామకృష్ణుడు ఇలా 
ప్రస్తుతించాడు: గ్‌ 
చిన్నన్న ద్విపద కెరగును - పన్నగ బెదతిరుమలయ్య పదమున కెరగు౯ 
మిన్నంది మొరనె నరసిం - గన్న కవిత్సంబు పద్యగద్య క్రేణిన్‌ 
అయితీ నరసింగన్న వ్రాసిన రచనలు ఏమిటో తెలియవు. అన్నమయ్యగారి పెద్దభార్య 
కుమారుడే సుంకేసుల గ్రామంలో స్థిరపడి సంకుసాల నరం అనే పేర 
ప వేటూరి ప్రభాకరశాస్తిగారి అధిప్రాయం.? దీనిని చాగంటి 
శేషయ్యగారు నిరాకరించారు. 
పెదతిరుమలయ్య చాలా వైభవంగా బతికాడు, అప్పాజీ తిమ్మరుసును 
అవసానదశలో అదుకొన్నాడు. ప్రసాదం హక్కును కొని సహాయం చేశాడు. మండపాలు 
కట్టించాడు. ఉత్సవాలు జరిపించాడు. ఆంగరంగభోగాలకు కట్టుదిట్టం చేశాడు. అతని 
కృషివల్లనే తాళ్ళపాకవారి రచనలు రాగి రేకులపైకి ఎక్కి చెక్కుచెదరకుండా నిలిచాయి. 
పెదతిరుమలయ్యగారి నాలుగో కొడుకు చిన్నన్న ఈ కవులందరిలోనూ 
సుప్రసిద్ధుడు. ఇతడు జలజాతవాసిని చనుబాల పుష్టితో కవిత్వం చెప్పనేర్చిన జాణ. 
ద్విపద లక్షణాన్ని నిర్దుష్టంగా నిర్వచించాడు. కవిత్వం ఎలా ఉండాలో వివరించాడు. 
కులికి కస్తురివీణె గోసిన కరణి - దెలికప్పురపు గ్రోవి దెరచిన సరణి 
విరవాది పొట్లంబు విడిచినమాడ్కి - పరిమళించుడు గవుల్‌ బళిబళి యనగ 
గవిత చెప్పిన సులక్షణుని గవీంద్రు- డవునందుకే నేర్చినట్లు చెప్పెదను. 
(అష్టమహిషీ - 175 - 180) 
2. అన్నమాచార్య చరిత్ర, పీఠిక, పుట ఇ. 
3. ఆంధ్రకవితరంగిణి, 8వ సంపుటి, పుట 24. 


150 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


నిజంగా ఇన్ని పరిమళాలూ గుబాళించేట్టు చిన్నన్న అష్టమహిషీ కల్యాణం 
రచించాడు. శ్రీవైష్ణవ మతంలోని పన్నిద్దరాళ్వారుల చరిత్రను పరమయోగివిలాసమనే పేర 
“దవిడప్రబంధం చూచి' తినిగించాడు. ".రాయలవారికన్నా శ్రద్దగా విష్ణుచిత్తుల కథ, 
గోదాదేవి చరిత్ర వ్రాశాడు. 


అమరానికి వ్యాఖ్య వ్రాసి, అమరుకాన్న్ని తెనిగించిన తిరువెంగళప్పు అన్నమయ్యగారి 
మునిమనుమడు, అమరుక శతకాన్ని తినిగిస్తూ ఆ పద్యాలలోని భావాలను వచనంలో 
వివరించాడు. ఇది అముద్రితం. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రెండు 
ప్రతులున్నాయి. (౧. 107, R.673). చిట్టచివరి శోకం, దానికి అనువాదం, వివరణ చూడండి. 


సాలక్తకేన నవపల్లవకోమలేన పాదేన నూపురవతా మదలాలసేన 

యసాడ్యతే దయితయా ప్రణయాపరాధాత్‌ సంగీకృతో భగవతా మకరధ్వవేన. 
యావరసారగ్టమున్‌ గిసలయారుణకోమలము౯ వినూత్నర 

త్నావళినూపురంబును మదాలసభావము నౌ పదంబుచే 

నే వరపూరుషుండు ప్రణయేర్ష్య బరాంగనచేత దాడితుం 

డై విలసిల్లు వాడు కుసుమాయుధదేవునకుక బ్రియుండగున్‌ (౧. 107) 


తిరువెంగళప్ప పాదతాడనాన్ని ఇలా కీర్షిస్టీ, ఇతని తాతగారి మేనల్లుడు రేవణూరి 
వెంకటాచార్యుడు “గుబ్బల దెబ్బలు' ప్రశంసించాడు. శకుంతలా పరిణయంలో ఇలా 
వాకాడు. 

పంతము లేల బాల! నవపల్లవగల్లవహల్లవంపు గో 

రంతట జేర సైపవు రయమ్మున రొమ్మున గుమ్మ నీదు కొం 

డంతటి గుబ్బదెబ్బలకు హాళిని బాళిని దాళనీదు వి 

ఖాంతి కొకింత నీకు గృపరాద? పరా కపరాధమేమొకో! (౧.140) 

Pa 

ఈ వెంకటాచార్యుని పిలిచి ఒక రాజు కృతి చెప్పమన్నాడు. తీరా అంతా రాసి 
తీసుకొని వెళితే ఒక కరణం విఘ్నం కలిగించాడట. అందుచేత దేవునికి అంకితమిచ్చాడు. 
ఇతడు శ్రీపాదరేణు మాహాత్మ్యం అనే కృతి కూడ రచించాడు. 

'శేనెలపై తేట తిన్నని చెరకుపానకముల నేరుపరచిన మేలుచక్కెరలు 
తీపుచల్లదెమ్మెరలు చిక్కని కప్రంబు జీవరత్నములు కల యమృతంపు మీగడమీది 
తావులు' చిలుకుతూ కవులెల్ల చేయెత్తి మొక్కగా అన్నమయ్య రచనలు చేశాడు. 

ఈ తీపులకు కవులందరూ వారసులే. 


4. చిన్నన్న ఎక్కడెక్కడ ద్రవిడవేదాన్ని అనువదించినదీ చల్లా రాధాకృష్ణశర్మగారు గుర్తించారు. 


గజం! Element in Telugu Literature, Pp.113-168} 


యాగంటి లక్ష్యయ్యగారు 


వైష్ణవులలోనైనా. శైవులలోనైనా నిజమైన భక్తులకు జీవన విధానం పట్ల ఒకే రకమైన 
దాహ ఉంటుంది. మానవులన్నవారు బతకడానికి తిండి తినాలి. తన కుటుంబాన్ని 
పోషించుకోవాలి. శైవులు కాయకష్టం చేసుకొనడాన్ని కాయికం అంటారు. కాయికం వల్ల 
వచ్చే అర్థంలోనే కల్పవృక్షాలున్నాయంటారు. భాగవతులలో బమ్మెర పోతరాజుగారు 
సుప్రసిద్ధులు. ఆయన ఇలా అన్నారని లోకం చెప్పుకొంటుంది. 


బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్‌ 

కూళల కిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్‌ 

హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూలగౌ 

ద్దాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై. (చాటువు) 


భాగవతులైన పోతరాజుగారు పద్యంలో చెప్పిన ఈ భావాలే శైవుడయిన ఒక కవి 
పాటలో ఇలా చెప్పాడు. 
పలవి: ఓపితే పుణ్యము సేయు 
మోపకుంటే యూర కుండుము . - 
పాపము జేయకుమంతే 
పదివేలు జీవుడా “ఓపీటీ”? 
చరణం: తెరవాటు కొట్టి తెచ్చి తీగమిచ్చే కీర్తికంటె 
నొరుల నొప్పించక యుండుటే చాలు 
పరుల బాధించి సంపదల బొందుట కంటె 
ల ధర దున్నుకొని బదుకు దారిడ్రుమే చాలు “ఓపితీ” 
చరణం: ఒరులతో చాడి చెప్పి యుడుగర లందు కంటె 
షా గరిమతో గోవైన కట్టేది మేలు 
పరులతో కల్లలాడి వాచాలుడగుట కంటె 
నరయంగ మూగ వాడయ్యేది మేలు “ఓపితే'' 
చరణం: పరులచేనప్పు చేసి పప్పుకూడు దీనుట కంటె 
దొరకు నంబలి యొక్క సరా మేలు 
పరదైవముల గొలచి పడయు సిద్ధలకంటె 
ఒరిమ నే గంటీశు నొద్దనుంటే చాలు '““ఓపితీ” (0. 2489లో 22వ పాట) 
ఈపాట యాగంటివారి వచనాలలోనిది. దీనిని కట్టింది యాగంటి లక్ష్మయ్య. 
ఆయన అసలు సిసలు వీర్ణొవులు. సామాన్య ప్రజలకోసం వీర్ణావం ద్విపద కావ్యాలను 
ప్రోత్సహించింది. శతకాలు, యక్షగానాలు కూడా వీరైవ కవులు రచించారు. అయితే 
"పామరులను కూడా ఆకట్టుకొనేవి పాటలే. తాళ్ళీపాకవారి ఆధ్యాత్మిక సంకీర్ణనలలాగే 
శైవులు కూడా శైవ సంకీర్ణనలు రచించుకొన్నారు. తత్త్వాలు, యాలలు చాలా ప్రచారంలో 


152 సమగాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉండేవి. ఇప్పటికీ యాగంటివారి తత్తా రలు తెలుగుడేశంలోని చాలా ప్రాంతాలలో 
వినబడుతూనే ఉంటాయి. తరువాత యుగాలలో వేమనగారి మీద యాగంటివారి రచనల 
ప్రభావం చిన్నప్పుడు గట్టిగానే ఉండేదీ. 


“వేమనవంటివారు' అనే ఆరో ఉపన్యాసంలో “ఏగరంటి వారెవరో ఒకరో, 
అనేకులో, యేవూరి వారో యెప్పటివారో తెలియు నవకాశము నాకు లభింపలేదు'' అని 
రాళ్ళపల్లివారు అన్నారు. కొన్ని గుజిలీ ప్రతులలో ఈ పాటలు కొన్ని ““యేగంటి 
లక్ష్మయ్యగారి వచనాలు అని ముద్రించిన సత్యాన్ని శర్మగారు గుర్తించారు. దూదేకుల 
సిద్ధయ్యలాగే యాగంటి లక్ష్మప్ప కూడా వీరబహ్మంగారి తిష్యులలో  ఒకడై 
ఉండవచ్చుననే అభిప్రాయానికి డాక్టర్‌ గోపీ వచ్చాడు.” యాగంటి లక్ష్మయ్యగారు 
వీరబ్రహ్మంగారి శిష్యుడైన సాలెకులజుడని తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు 
రాశారట. ఈ సంగతి చెప్తూ బాలాంత్రపు రజనీకాంతరావుగారు ఇలా రాశారు.3 


“కోదండరామయ్యగారే ఆధారంతో ప్రాశారో గాని యాగంటి లక్ష్మయ్యగారి 
తత్తాాలనుబట్టిగాని కాలజ్ఞాన తత్త్వాల పుస్తకంలోని పాటలపై నున్న సూచనలను 
బట్టిగాని లక్ష్మయ్యగారు వీరబ్రహ్మంగారి శిష్యుడన్న విషయం యెక్కడా సూచితం 
కాలేదు. అందుచేత యాగంటి గురుడూ ఆయన శిష్య బృందమూ |బహ్మాంగారి 
ప్రభావంతో సంబంధంలేని మరొక కాలానికి చెందినవారని మాకు తోస్తుంది. 
సిద్ధయోగులకూ, శైవమతానికి ఆటపట్టుగా పేరుపడిన శ్రీశ్రల ప్రాంతంలో వీరుం 


యుండవచ్చు. '' ; 


కర్నూలు జిల్లా బనగానపల్లె సంస్థానంలో “యాగంటిపల్లె ఉంది. ఈ గ్రామంలో 
స్థిరపడిన గార్లపాటి లక్ష్మయ్యగారికి ఉత్తరోత్తరా 'యాగంటి లక్ష్మయ్య! అనే పేరు వచ్చి 
ఉంటుంది. ఈయన' సుప్రసిద్ధ శ్రైవసంకీర్సనలు పాడిన కవి. ఈయననే తన నవచోళ 
చరిత్రలో పొశిట్టి లింగయ్య ఇలా పొగిడాడు: 


“ వీరభద్రేశ్చరు విజయ సాహసము వీర రసంబున విరచించి తానె 
దాతయై కవులకు ధాత్రిలో నుత వి ధాతరయై మరి నెరదాతయ్టై మిగుల 
బాటల సద్భక్తి పరుల నుతిసేయ బాటికెక్కిన గార్లపాటి లక్ష్మణుని 
వెలయగా వినుతించి విజ్ఞానమును 
(నవచోళ చరిత్రం - ప్రథమాశ్వాసం ద్విపద పంక్తులు 80 నుండి 87) 


ఈ ద్విపద పంక్తులవల్ల గార్లపాటి లక్ష్మయ్యగారు పాటలు రాసి సాటికెక్కారని 
తెలుస్తోంది. గార్లపాడు గ్రామం కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో ఉంది. 
గుంటూరు తాలూకాలో ఒక గార్లపాడు ఉంది. పల్నాడు రాయలసీమలోని 


1. వేమన - పుట 134. 
2. _ ప్రజాకవి వేమన - పుట 30. 
3. ఆంధ్ర వాగేయకార చరిత్రము - పుట 413. 


యాగంటి లక్ష్మయ్య గారు 153 


గార్లపాడులోనే లక్ష్మయ్యగారు ఉండడానికి ఆస్కారం ఉంది. గార్లపాడు, యాగంటిపల్లె 
రెండూ కర్నూలు జిల్లాలోనే ఉండడం గమనించదగ్గ విషయం. 


సుప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడు, రామలింగడిగా ఉన్నప్పుడు తెలియవచ్చే 
విషయాలవల్ల వాళ్ళ ఇంటి పేరు గార్లపాటివారు, తండ్రీ రామయ్యగారు, పినతండ్రి 
లక్ష్మణయ్య. ఈ గార్లపాటి లచ్చన్నగారినే పోశెట్టి లింగన్న నుతించాడని ఇంతకుముందు 
చూశాం. రామకృష్ణుని తండ్రిగారు తెనాలిలో రామలింగేశరస్వామికి క్రీ.శ. 1510లో 
ఉత్సవ విగ్రహాలను చేయించారు. గార్లపాటి లక్ష్మయ్యగారు కూడా అప్ప టివారే. ఈ 
వంశంలోనివారూ, వీరి బంధువులూ దేశసంచారాలు చేసినట్టుంది. రామకృష్ణుడు, అతని 
తరువాతివారు వైష్టవులయినా గార్లపాటివారు ఆదిలో శైవుల. 


రామకృష్ణుని పినతండ్రో కాదో కచ్చితంగా చెప్పలేంగాని రాయలసీమలో 
గార్లపాటి లక్ష్మయ్యగారు ఉండడం మటుకు ఖాయం. ఆయన పాటలు రచించి 
పాటికెక్కడం (గ్రంథస్తమైన విషయం. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 
'ఏగంటివారి వచనములు' అనే వ్రాతప్రతులు డి.2487 నుండి డి. 2498 దాకా పన్నెండు 
ఉన్నాయి. వీటిలో ఆరు తాళపత్ర గ్రంథాలు, ఆరు కాగితం పుస్తకాలు. 'యాగంటివారి 
మంగళహారతి' (డి.2486), ఏగంటి భాష్యము (డి.2499) అనే మరో రెండు పుస్తకాలు 
కూడా ఆ గ్రంథాలయంలోనే ఉన్నాయి. యాగంటివారి మంగళహారతిలోని చివరి 
చరణంవల్ల కర్ణ లక్ష్మయ్యగారే అని తీలుతోంది.5 


అరుదొంద వృషభ వాహనుడు యాగంటీశు 

డరయ లక్షాభక్త వర దుడగుచు 

పరికింప నేలిన ప్రమధగణ 

సరస సాయుజ్య శివ సమూహమునకు [జయ మంగళం॥ (డి. 2486) 


ఈ పాటలలో యాగంటి గరుడు, యాగంటి హరుడు, యాగంటి శివుడు, 
యాగంటి లింగడు మొదలైన ముద్రలే ఎక్కువ కనబడతాయి. నాలుగు పాటలలో 
యాగంటి నంజేశుడు అనే ముద్ర ఉంది. ఇంకో నాలుగు పాటలలో 'పీడపర్షి గురుడు” అనే 
పేరు కనబడుతోంది. మద్రాసు ప్రాచ్యలికిత గ్రంథాలయం వారి డి. కేటలాగులో డి. 2487 
అనే గంథం వివరాలు చెప్పాక కేటలాగు రచయిత చివర కొన్ని వాక్యాలు రాశారు. 
“ఇందలి గేయములన్నియు శైవవేదాంత సంబంధమైనవి, ఏగంటి నంజేశ్చరాంకితములు. 
పిడపర్తి లక్ష్మయ్యగారి వచనములనియు నీ గేయములకు బేరు గలదు. అందుచేత పిడపర్తి 
లక్షయ్యగారీ గంథమున రచించినట్లు తోచుచున్నది.” 


పిడపర్తి కవులు చాలా సుప్రసిద్ధులు. ఎన్నో శైవ కావ్యాలు రచించారు. అయితే వారి 
వంశంలో ఎవరూ లక్ష్మయ్య అనే పేరిట వ్యక్తి కనబడడం లేదు. పద్య బసవ పురాణం, 


4, ఆంధ్రకవితరంగిణి - ఎనిమిదవ సంపుటం - పుట 31. 
5. ఓ.లై. తెలుగు పుస్తకాల డీ. క్యాటలాగు - పన్నెండో సంపుటం - పుట 2735 


154 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ద్విపద ప్రభులింగలీలలు చెప్పిన పిడపర్తి సోమన్నగారు ప్రఖ్యాత శైవ కవులు; గురువులు. 
ఈయన 1520 ప్రాంతాలవారే. వీరినే యాగంటివారు పిడపర్తి గురువుగా పేర్కొని 
వుంటారు. ఈ పాటలకు “ఏగంటీవారి వచనాలు' అన్నదే ప్రచారంలో ఉన్న పేరు. శెవులు 
లింగధారులు. లింగానికి అంగానికి భేదం లేదు. ఉండకూడదు: 


ఆదతటు భక్తుడు లింగామౌట కణుమాత్రము శేదము కలదా 
అది శివాంగము భక్తనామకం బదియే లింగము కాదాట 1అదట॥। 


సంగతముగ తన యిష్టలింగమున కంగము వేరే కలదా 

లింగము ప్రాణమునైన భక్తుని చిదంగము అంగముకాదా 

నింగడముగ యా లింగమునకు మరి వీనులు వేరే కలవా 

ఆంగికంబై భక్తుడు వినియెడి అవియే వీనులు కావా ॥ఆదట॥ 


హరలింగమునకు స్పర్శనము మరిత్వకంగము వేరే గలదా 

అరయగు భక్తునిత్వ్స కనియెడి స్పర్శీంద్రియ మదియె కాదా 

యిరవుగ శివలింగమునకు యిరు నేత్రంబులు వేరే కలదా 

తరలన్‌ భక్తుడు చూచెడి యా నేతంబులు అవియే కాదా ॥ఆదట॥! 


అనుప గురులింగమునకు వక జిహ్వాగ్రము వేరే గలదా 

అనుదినమును భక్తుడు రుచిగొనియెడి ఆ జిహ్వా గ్రము కాదా 

ఘను డేగంటీశ్చరలింగమునకు ్రూణము వేరే కలదా 

అనుదినమును భక్తుడు ఘ్రాణించేటి అదియే. ఘణము కాదా ॥ఆదట॥!। 
(డి. 2489 - పాటసంఖ్య 18) 


ఈ పాటలో జంగానికి లింగానికి అభేదం యాగంటివారు చెప్పారు. ఈ భావాలను 
ఉత్తరోత్తరా వేమనగారు తమ పద్యాలలో విస్తరించారు: 


లింగమంగమునను లీల దెలియు వెన్క 

మనసు లింగమందు మరులు కొనును 

మనసు నిల్పనందె మరిలింగముండురా 

విశ్చదాఖిరామ వినురవేమ (వే.సూ.ర. 3366) 


లింగమందు జూడ లీనమై యుండెనా 
యంగమందు జూడ నమరి యుండు 
అంగ లింగ సంగమన నేకమైయుండు 
విశ్నదాభిరామ వినురవేమ (వే.సూ.ర.3367) 


6. బందరు వారి ప్రతిలోనూ, ఇతర ప్రతులోనూ ' "అంగ లింగ భంగ మన నేకమైయుండు"' అనే 
అసాధుపారఠమే కనబడుతుంది. యాగంటి వారి వచసాలలో “అంగ లింగ సంగమము" ఆనే 
ప్రయోగం ఉంది. చూ. డి.2469లో 64వ పాట. ; 


యాగంటి లక్ష్మయ్య గారు 1565 


ఆత్మయందు జ్యోతి యమరుట లింగంబు 

తెలిసి చూడగాను తెటపడును అదియు 

గురువులేక యబ్బునా తెలియంగ 

విశ్వదాభిరామ వినురవేమ. (వే.సూ.ర.243) 


యాగంటివారు లింగధారులయినా సంసార యోగులు. సంసారంలో ఆశాపాశాలు, 
ఇంద్రియమోహాలు ఉంటాయి. వీటినే ఒక పాటలో చెప్పారు: 


ఈలాగు సుఖములిం(ద్రియ మోహపాశముల 
పాలు గొవలసె భవబంధముల చేతనే Ie 


చనుప్రేమ ప్రియసతుల చక్కని రూపమటుజూచి 

ఘున దివ్యలింగ భావేన శాయబానెనే 

అనువైన వీగువు చన్నులు ముట్టతమకమున 

తన మనసు శివలింగము ముట్టబానెనే ఈ] 


రతికూర్మి కొసరు మధురాధరము లొల్కు విని 

శృతి శివానంద సన్నుతి శాయ మరచెనే 

రతి క్రమాపిక్షలకు రయము నధరముగ్రోలి 

గతిచెడి ప్రసాద భాగంబెల్ల బాసెనే Hell 


సురత వేళల కళల జూపు సతులకు జీక్కి ' 

నెరయ గురుపాద సుస్థిర శేయబాసెనే 

సరసకేళి విలాస మాటలకు జిక్కి 

పరమ గురు మంత్రంబు పఠియింప బాసెనే ఈ ॥ 


అరయ నానా సుఖంబు లస్థిరంబని తెలిసి 

గురుని శ్రీపాదంబు కొలువంగ బానెనే 

పరమ గురు డేగంటి నంజేశ్వరుని 

కరుణ చేకున్నట్టి కర్మిగా వలనెనే I (&.2489లో 75వ పాట) 


ఈ పాటలోని భావాలను కూడా వేమనగారు చాలా పద్యాలలో విస్తరించి 
చెప్పారు : 

మతము దారి మరచు మధురామృతము జూచి 

మగువ రూపు జూసి మనసు మరచు 

యోని జూచి పరమయోగంబు మరచురా? 

విశ్వదాభిరామ వినురవేమ. (వే.సూ.ర.2913) 


7. 'యోనిజూచి' అనే చోట “ఉరముజూచి' అనే పాఠం బందరుప్రతిలో వుంది. బ్రౌన్‌ (1౪౪) ప్రతిలో 
యోనిజూచి సర్వయోగముల్‌ మరచురా। అనే పాఠం ఉంది. చూ.పుట 16. 


156 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇంత కనులు చనులు యెంత లెస్సని చూచి 

మోహపడును బుద్ధి మోసపోయి 

గరిసెలోని వాని కానలేడాయెరా 

విశ్చదాఖిరామ వినురవేమ (బ్రాను. 2913 పుట 120 పద్యం 394) 


ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వవచ్చు. శైవులు అగ్నిహోశ్రాది కర్మలను 
దూషిస్తారు. ఆబ్దీకాలను అవహేళన చేస్తారు. యాగంటివారు ఒక పదంలో ఇలాగ ఎద్దేవా 
చేశారు: 


కాకుల తమవారిగా జేసీటి - పలు 
గాకులకును భక్తి ఏల కలుగు hel 


మొల్లమైన కూళ్ళు కూరలను 

పుల్లెకు మూగిన పులుగులను 

తల్లిదండ్రి అని తలచి తలచి మొక్కే 

గుల్లాములకు భక్తి గురుతేల కలుగును Heil 
(&.(2498)లో 34వ పాట) 


యాగంటి ప్రభావం చిన్నప్పుడే తమ మీద పడినందువల్ల వేమనగారు కూడా 
ఇలాగే ఆబీకాలను అవహేళన చేస్తూ కొంచెం ఘాటుమాటలే వాడారు: 


పిండములను జేసి పితరుల దలపోసి 

కాకులకును బెట్టు గాడ్డలార 

పియ్యతినెడి కాకి పితరు డెట్లాయెరా 

విశ్వదాభిరామ వినురవేమ (బ్రౌను (1839) పుట. 158 పద్యం 192) 

పితర యన్నమనుచు ప్రీతితో విలిపించి 

కాకులకును బెట్టు కర్ములారా 

కాకులందు నేమి ఘనులకు బెట్టుడీ 

విశ్చదాభిరామ వినురవేమ (బౌను (1839) పుట. 158 పద్యం 191) 

బాహ్మణేతరులు ఇప్పటికీ తమ పితారాళ్ళ తిథి రోజున బ్రాహ్మణులకు “పాత్తర్లు' 
ఇవ్వడం కద్దు. వేమన గారి కాలంలో ఇదీ ముమ్మరంగానే సాగుతూ ఉండే ఆచారం. 
దానిని కూడా వారు ఖండించారు: 


: (బ్రాహ్మణులకు బెట్ట వులము కద్దందురు 
. కుక్కలకును బెట్ట కొదువ యేమి 
ఇందునందు శివుడె యేకమై యుండును 
విశ్చదాఖిరామ వినురవేమ. (వే. సూ.ర.2809) 


“తల్లి రంకు దెలుప తద్దినాలు అని మరో పద్యంలో చేమనగారు అన్నారు 
(వే.సూ.ర.299). యాగంటివారు లింగధారులలో ఉన్న దోషాలను కూడా చూశారు: 


యాగంటి లక్ష్మయ్యగారు 157 


లింగధారుల మనుచు లెక్కశాయరు గాక 
లింగమును ప్రాణము తల్లీనము గావలదా (డి. 2489లో 29వ పాట) 


లింగధారులమనుకొనేవారు అన్నీ ఎన్నిరకాలుగా లెక్కచేయరో ఎన్నో లెక్కలేనన్ని 
పద్యాలలో వేమనగారు వివరించారు. ''బట్టతాళ్ళలోను బంధించి కట్టగా, లింగ డెవరి 
సామ్ము దొంగిలించె' అని అడిగారు (వే.సూ.ర.2671). ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేసి తరచి 
తరచి చూసి లింగధార్లకన్న దొంగలు లేరయా' అని తేల్చేశారు. (వే.సూ.ర.282). శైవం 
ఇలా ఉందనుకొంటే వైష్ణవం దానికన్నా ఘనంగా ఉందా? యాగంటివారు కూడా ఇదే 
అనుమానంలో పడ్డారు: 


ఏటి శైవము మరి యేటి వైష్ణవ వ్రతము 

యే యా రూపంబు యేటి మార్గములు ఏటి! 
బొంకకను సత్యంబు పోనీయ కెపుడును 

లంకింప జిహ్వకు అదియె శుద్ది 

శంక లేకను దాన మంకించి చేయుటకు 

బొంకకను తగినట్లు బూనుటెశుద్ధి ఏటి! 


పరవనితలను జూచి పట్టరాని మోహంబు 

స్థిరముగా వదిలినడే దేహశుద్ధి 

నిరతంబు బాడియను నింద శేయక యెపుడు 

స్థిరకాలమున్నదే చిత్తశుద్ధి ॥ఏటి॥ 

పంచేంద్రియములను పారనియ్యక యెపుడు 

మంచితనమున నిలుచు మనసునకు శుద్ధి 

యెంచి యాగంటీశు నే వేళ తనలోన 

అంచెరిగి పూజింప ఆత్మశుద్ధి ॥ఎటి॥ 
(డి. 2481లో 50వ పాట) 


“ఆత్మశుద్ధిలేని యాచారమదియేల?” అని వేమనగారు అందరినీ ప్రశ్నించారు: 
శైవవైష్టవాది షణ్మతముల కెల్ల 
దేవుడొక్కడనుచు దెలియ లేరె 
తమకు భేదమైన దత్తకింబు భేదమా 
విశ్చదాఖిరామ వినురవేమ (వే.సూ.ర. 3242) 
విష్ణుభక్తులెల్ల వెలిబూది పాలైరి 
వాదమేల మత విభిదమేల? 
తెలియ లింగధరులు తిరుమంటి పాలైరి 
విశ్చదాఖిరామ వినురవేమ (వే.సూ.ర. 3576) 


158 న సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


శైవులైనా, వైష్ణవులైనా ప్రజలకోసం: పాటలు పాడుతున్నా వాటిలోనే సూటి 
మాటల మధ్య చాటుగా దాచిన మార్మిక చింతనను గుప్పిస్తారు. యాగంటివారు చెప్పిన 
ఈ క్రింది మార్మిక వచనాలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్న యాలలే. 

సూర్య చంద్రా వహ్ని నడుమా 

శొర్భమానే చిలుక గంటి 

సూర్య దీప్తీ గాయుచుండగా యాగంటి లింగా 

చూడచూడాశ్చర్య మాయెరా 


గండికోట మీద చూడా 
దండి ఉదయాగిరి గంటి 
దండి ఉదయగిరి మీదనూ యాగంటి లింగా! 
ఉండగంటి చంద్రాగిరినీ 


ఆకసాన కోడి కూసె 

చీకటింట ప్రొద్దు పొడిచె 

మూక చిత్తాల మధ్యమూనాను యాగంటి లింగా 

యేకమై వెన్నెల గాసెరా (డి. 2489లో 32వ పాటనుండి) 


ఇంత మరీ మార్మికం కాని తత్వాలు కూడా యాగంటి వారు రచించారు. అవి నేటికీ 
జనంలో కొందరు పాడుకొంటూనే ఉన్నారు. -_ 


శివ వివ యన మేలు తుమ్మెదా శివుడ ననగ వినమేలు తుమ్మెదా 
శివుని భక్తులాకు తుమ్మెదా శివశరణన్న మేలె తుమ్మెదా 
శ్రీకంఠరుడను పూవు తుమ్మెదా మూడు లోకములాయెను తుమ్మెదా 
సాకారమై యుండు తుమ్మెదా పరమేకాంతమున బూడు తుమ్మెద. 
ముట్టిముట్టని పూవు తుమ్మెదా అది - ముట్టింది జగమెల్ల తుమ్మెదా 
ముట్టిచూడగ లేవె తుమ్మెదా - ముట్టి పాయాలేవె తుమ్మెదా 

ఇది పదహారు చరణాల పెద్ద పాట. చిట్ట చివరి చరణంలో యాగంటి ముద్ర ఉంది. 


గురుడు నీ శిరమూన తుమ్మెద - మా గురుడు నీ శిరమూన తుమ్మెదా 
కరపద్మములు మోపి తుమ్మెదా - అట అరయనే గంటీశు డుండు తుమ్మెదా 
(డి.2489లో ౩1వ పాట) 


శైవే, వైష్టవాలలో రాను రాను మార్మికత మరీ ముదిరాక ఈ వచనాలు బైరాగులు 
పాడుకొనే తత్వాలుగా మారిపోయాయి. మూసిన గుప్పెటో ఏదో ఉంటుందన్న నమ్మకం 
అంధ విశ్వాసంగా పరిణమిస్తుంది. కాయకష్టాన్ని ప్రశంసించే ప్రాచీన గీతాలు మళ్ళా 
ప్రచారంలోనికి తీసుకురావడం శ్రేయస్కరం 


పోశెట్టే లింగన్న 


అభ్యుదయ కవిత్వం ఒక ఉద్యమంగా ప్రారంభం కాకముందే దేశ చరిత్రల పట్ల సరీకొత్త 
అవగాహనతో ఒక కవి వేయవలసిన ప్రశ్న వేశాడు. 

తాజమహల్‌ నిర్మాణానికి 

రాళ్ళిత్తిన కూలీలెవరోయ్‌? 

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌ 

అది మోసిన బోయీ లెవరోయ్‌? 

ఇటువంటి ప్రశ్నలే అడుగడుగునా దేశ చరిత్రలను అధ్యయనం చేస్తున్నప్పుడు 
వేసుకోవాలి. గోదావరిపై ఆనకట్ట కడుతున్నప్పుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ ఏ పద్ధతులను 
అవలంవించాడు? కూలీలను ఎలా వాడుకొన్నాడు? ఇంకా గతకాలంలోనికి వెళొకి 
కరీకాలచోళుడు కావేరికి కట్ట కటిస్తున్నప్పుడు ఏ నిరంకుశ విధానాలను ప్రయోగించాడు? 
వెట్టి ఎలా చేయించుకున్నాడు? ఈ చివరి ప్రశ్నలకు తెలుగు" సాహిత్యంలో 
ఊుహించుకొనడానికి కొన్ని సమాధాన శకలాలు దొరుకుతాయి. 


మలిరాయల యుగంలో పోశిట్టి లింగన్న అనే వీర్ణైవకవి 'నవచోళ చరిత్ర' అనే 
ద్విపద కావ్యం రచించాడు. క్రీ.శ1500 ప్రాంతాలలో ఉన్న గార్లపాటి లక్ష్మయ్యగారిని 
పూర్వకవిగా నుతించడంవల్ల ఈ లింగయ్య ఆ కవిగారికి ఒక తరమో, రెండు తరాలో 
అర్వాచీనుడవుతాడు. ఈ కవి వీరైవుడు కనుక కులం, గోత్రం, తల్లితండ్రుల పేర్లూ ఏమీ 
చెప్పుకోలేదు. ఇతడు అయిదు ద్వాపద కావ్యాలు రాశాడు. 1. శంకరదాసమయ్య చరిత్ర 
2. వీరసంగమయ్య దేవ చరిత్ర ౩. మల్హణ చరిత్ర 4. శిష్య ప్రబోధం 5. నవచోళ చరిత్ర. 
వీటిలో చిట్టచివరిది అచ్చుపడింది. ఇందులో తాను మొట్టమొదట రచించిన గ్రంథంలోని 
కథానాయకుడైన శంకరదాసయ్య గారీ వంశమే తన వంశమనీ, వారి గోత్రమే తన 
గోత్రమనీ చెప్పుకొన్నాడు. 


పోశిట్టీ లింగన్న బగిరాముపల్లి ప్రాంతాలవాడు. ఈ ఊరు ఎక్కడుందో తెలియదు. 
చక్కిలాల లింగప్ప అనే ఆయన చెప్పమంటే నవచోళ చరిత్రను కన్నడంలోని కథలు 
ఆధారంగా ఈ కవి బగిరాముపల్లిలోని మృత్యుంజయుని పేర ద్విపద కావ్యంగా 
చెప్పాడు. 

ఈ కావ్యం పేరు నవచోళ చరిత్ర కనుక ఇందులో తొమ్మండుగురు చోడ రాజుల 
కథలు న్యాయంగా ఉండాలి. అయితే ఎనమండుగురు కథలే ఉన్నాయి. ఈ కథలను విన్న 
భైరవరాజు కథనే తొమ్మిదో కథగా కవి కథనం చేశాడు. పశ్చిమ సముద్ర ప్రాంతాలలో 
ఉండే సాసల పురాన్ని పాలించే భైరవరాజుకు పండితారాధ్యుడు ఈ కథలను చెప్పాడట. 
ఇది జనశ్రుతి కావచ్చు. ప్రాచీనులైన చోడరాజులలో కరికాలచోడుడే సుప్రసిద్ధుడు. | 


160 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చారిత్రక వ్యక్తి.* ఇతడు కావేరికి కట్ట కట్టించాడు. ఆ నిర్మాణాన్ని కథనం చేస్తున్న ఘట్టాలే 
నవచోళ చరిత్రలో మనకు పనికి వచ్చేవి. 

కరికాళ చోడుడు వాహ్యాళికి వెళ్ళి కావేరిని చూశాడు. ఆ నదికి కట్టకట్టి తటాకం 
నిర్మించాలనుకొన్నాడు. దొరలనాయకులను దోరంపు ప్రజలను, ప్రతిభ ధర్మార్థ 
పరులను, గ్రామాధిపతులను పిలిపించాడు. ఉప్పరలకు ఒప్పుగా ఈవులు పంపి 
రప్పించాడు. కులగండకులను నిల్పుకొన్నాడు. లోహకారకులంలోని వారలను 
రప్పించాడు. పాతాళములు ముట్టత్రవ్వీ ఆ మట్టిని గగనంబు ముట్టగట్టల పర్వతాకా 
రంబులుగా వేయగలిగే మేటి ఉప్పరలు వచ్చారు. కాసెలవారు వచ్చారు. కొలుములు పెట్టి 
లోహకారులు రాత్రింబవళ్ళు అనక గడ్డపారలు, నెలగపారలు అపారంగా చేశారు. 
పాషాణభేదులకు ఉక్కుమొనలు చేశారు. బలువైన సున్నపు బట్టీలు పెట్టారు. సున్నపు 
విసురురాళ్ళు నిలిపారు. 

పనుల వారల గూర్చి పనుల గొనునట్టి 

పనుల వారల నదిపతులుగా జేసి 

గ్రామముల్‌ కట్నములు కరిమర్గివృత్తి 

భూములాభరణముల్‌ పూజ్సి నొసగ 
తగినవారినే పర్యవేక్షణకు నియమించాడు. కొండలలాంటి గుండ్లను ఖండించి బండ్లమీద 
శిలలు తెచ్చేవాళ్ళు తెస్తున్నారు. 

ఖంగు ఖంగున రాళ్ళు ఖండించువారు ముంగిలి ధ్వనులు నినుములు సాగవేయు 

సమ్మెట ధ్వనులు భూస్థలి గాడినటుల ప్రమ్మిన యా గడ్డపారల రవము 

రమ్మను వారును పొమ్మను వారు తెమ్మను వారును గొమ్మను వారు 

ఈ యెడ నాలసం బేటికి పనులు చేయుడు చేయుడని చెప్పెడువారు 

చేసెడి వారిని వేయని వారిని జూచి యెరుంగరు చోద్యమనువారు 

వేత్రి పరంపర వేర్వేర గూడి చిత్రముగా పనుల్‌ చేయించువారు. 


ఆ తటాక నిర్మాణంలో ఎందరో పాలొన్నారు. వెదురు బెత్తాలు పట్టుకొని కర్రపైత్తనం 
జరుగుతోంది. పనివాడితనం చూపించవలసిన శ్రామికులకు కట్నాలు, కానుకలు, 
వేతనాలు ఇచ్చారు. బండ చాకిరీ చేయవలసినవారు వెట్టికి రావలసినదే. ఎవరైనా సరే 
తమవంతు వస్తే వెట్టి చేయాలి. పిట్టవ్వ అనే ముసలమ్మ అట్లు వేసుకొని 
అమ్ముకొంటుంది. 


““కావేది గట్టను గట్టగా వంతు రావలెనని చోడరాజు భృత్యులను తరిమిడి పిలువగా....”” 


పిట్టవ్వ దగ్గరకు నల్లని దేహం, నల్లని గడ్డం, నల్లని గొంగళి గల ఒక కోనంగి దాసరి 


వచ్చాడు. 
అవ్వ నీకై వెట్టి కరిగెద నేను జివ్వున నీ విపుడు చేసెడియట్లు 
తునకలైనవి నాకు దొరకొని యొసగు 


1. చాళుక్కయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్య, మొదటి సంపుటం సం॥ 2002 


పోశిట్టి లింగన్న 161 


అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. ఆ కోనంగి దాసరి వెట్టికి వెళ్ళాడు. పనులవారు 
కొనియాడేటట్టు ముందు చాలా అబ్బురంగా వెట్టి చేశాడు. కట్ట నాయకుడు 
మెచ్చుకొన్నాడు. రాజుకు చెప్పి బహుమానాలు ఇప్పిస్తానన్నాడు. ఆ తర్వాత ఆ కోనంగి 
దాసరి “అంచెలంచెల తట్టలందిచ్చు సతుల అంచెటికు వెళ్ళాడు. వాళ్ళతో 
హాస్యాలాడసాగాడు. వింతవింతలు చేస్తూ గొబ్బిళ్ళ పదాలు పాడసాగాడు. కావేరీ కట్టను 
కట్టే పనివాళ్ళనందరినీ నవ్వించసాగాడు. 

సారెకు నిట్టి హాస్యముల నవ్వింప వారలు గడ్డ పాఅల విడిచి 

పనులు మానుచు వెంట బరుగులు వారి మునుకొని యేతెంచి మూకలు గూడి 

కెవ్వున నవ్వుచు కేకలు నిడగ దవ్వుల వారెల్ల దివిలి యేతేర 

కరమర్ధి గావేరి గట్టించునట్టి దొరలు నాయకులును దోడోడ భటుల 

మురికొల్చ... 
ఆ బెత్తాలవారు' ఆ కోనంగిని పట్టుకొని బాదారు. అతడు పెడబొబ్బలు పెట్టాడు. అవి 
కరికాళుడు విన్నాడు. ఏమిటి సంగతి అని అడిగాడు. 'ఆ కోనంగి దాసరిని సన్నిధిలోనికి 
పిలిపించుకొన్నాడు. వెదురు బొంగులతో వాడి వీపు చిట్లగొట్టమన్నాడు. 

దెబ్బలు వీపున దేలెడి యట్లు దెబ్బలు పడగ పెను బొబ్బల నిడుచు 

చేతుల నొడ్డుచు భీతి నొందుచును కూతల బెట్టుచు... 
ఆ కోనంగి దాసరయ్య శిక్ష అనుభవించాడు. ఇతడు తనను పరీక్షించడానికి వచ్చిన శివుడని 
కరికాళుడు భావించాడు. తరువాత చేరే కథ - 

పోశట్టి లింగన్న చెప్పిన ఈ కథలో ఆ కాలంలో తటాక నిర్మాణం ఎలా జరిగేదో, 
అందులో పాలొనే నేర్చరులైన శ్రామికులు, బండ చాకిరీ శ్రామికులూ ఎలా 
పాలొనేవారో; దొరలు నాయకులు ఎలా కర్రపెత్తనం చేసేవారో కొంత తెలుస్తూంది. 
పోకెట్టి లింగన్నకు శ్రామికుల గురించి బాగా తెలుసు. అతడిది కమ్మరి వృత్తి. 
ఈ సంగతిని అతడు తనంత తాను చెప్పుకోకపోయినా కృత్యాదిని పూర్వులను స్తుతిస్తూ 
అందరికన్నా ముందుగా కుమ్మరి గుండయ్య అనే శైవభక్తుణ్ణి లింగన్న నుతించడం 
స్వకులాఖిమానమని పరిశోధకులు భావించారు.” పోశెట్టి లింగన్నకు కష్టజీవుల గురించి 
తెలును. కాయకష్టం గురించి తెలుసు. వీరైవులు కాయకష్టాన్ని “కడాయికం' అంటారు. 
దానితో సంపాదించినది కూడబెట్టకూడదు. ఎప్పటి సంపాదన అప్పటికే కర్చుపెట్టాలి. 
కాయికం చేసి దానికో జంగమార్చన చేసీ 'కైకూలి కేతయ' కథను చెప్పాక కాయికం 
మహీమను ఇలా నుతించాడు. 

కాయికార్థంబు దా కల్ప భూరుహము కాయి కార్థంబు దొ కడతీరు విధము 

కాయికం. సద్భల దాయకం బెలమి కాయిక లబ్ధ్బమున ఘనగురులింగ 

జంగమారాధన సలుపుము నీవు మంగళప్రదముగా... 


శ్రమైకజీవనాన్ని 'కీర్ణించే, ప్రబోధించే ఏ మతంలోనైనా అభ్యుదయాంశాలు ఉంటాయి. 


2. పంచాగ్నుల అదినారాయణశాస్త్రీ 'నవచోళ చరిత్ర పీరిక, పుట 6 ఆంధ్రపత్రికాధిపతులు, 
ప్రకాశకులు, మద్రాసు 1923. 


ప్రాఢకవి మల్లన్న 


కవిత్వం వారకాంతలా ఉండవద్దా అని ప్రశ్నించిన ఒక కవి మన సాహిత్యంలో 
కనబడతాడు. అతని పేరు ప్రాఢకవి మల్లన్న ఈయన తన రుక్మాంగద చరిత్రలో ఈ ప్రశ్న 
వేశాడు. 


సౌరభ్యంబును బంధచాతురితగ న్మయ్యా చమత్కార శృం 

గారంబు న్వివిధార్థము ల్సరస సాంగత్యంబు నానాకళా 

పారీణత్వము మంజు వాగ్విభవమున్‌ బాంచాల రీతిందగన్‌ 

వారస్త్రీయును బోలె నొప్పవలదా వర్ణింపగావ్యంబిలన్‌. (రుక్మాంగద 1-24) 


సానికూతుళ్ళ ప్రొఢత్వాన్ని హర్షించే ఈ రసికుడు కవిత్వ సౌరభం ఎలా ఉండాలో 
జాజుల పొట్లము విప్పిన 

యోజ గవిత్సంబు వెలయకుండిన సభలన్‌ 

బూజింతురె యాకృతి బుధ 

రాజులు రాజులును సుకవి రాజులు గరిమన్‌. (రుక్మాంగద. 1-26) 


రాజులవల్ల కృతులు పూజలందుకోవాలని చెప్పిన ఈ ప్రొఢ కవి తన కావ్యం 
నరాంకితం చేయలేదు. సప్త గోదావరీ జల నవీన విహారుడైన దాక్షారామ భీమేశ్వరునికి 
అంకితం చేశాడు. పాల్కురికి సోమనాథుని కాలం మొదలుగా శ్రీనాథుని కాలందాకా 
దాక్షారామం సానికూతుళ్ళకు సుప్రసిద్ధం. పొఢకవి మల్లన్న ఆ క్షేత్రంలోని స్వామికి 
అంకితంగా చెప్పిన కావ్యం కాబట్టి కవిత్వం లక్షణాలను వారకాంతా సమ్మితం చేశాడు. 

వెలయాండ్రలాగ కవితలు మురిపించాలన్న ఈ కావ్యంలో కులస్త్రీల గురించే 
ధర్మపన్నాలు ఎక్కువగా చెప్పాడు. పతివ్రతా లక్షణాలు ఏకరువు పెట్టి చివరకు ఇలా 
సహగమనం కూడా ప్రబోధించాడు. 

పతినలయించుట దోషము 

పతితో నలుగుటయు మిగుల బాపముసతికి 

నతి గడచిన బతితోడనె ' 

చితిలో బడవలయు వలదు జీవింపంగన్‌ (రుక్మాంగద తృతీయ పుట - 58)! 


చిచ్చున నురికీన సతికి ఎదురుగా విమానం వచ్చేనట. అయితే అందరూ ఇటువంటి 
పతివ్రతలు కాలేరు. బతికున్నప్పుడు భర్గ తనను నిరాదరిస్తే ఏ స్తీ అయినా అతని ఆదరణకు 
నోచుకోవాలని చూస్తుంది. కట్టుకొన్న దానిని సరకుగొనక ఇంకో చపలాక్షిని మగవాడు 
మరిగితే ఆ మగనాలు ఏం చేస్తుంది? 


1. ఈ పుటల సంఖ్యలు 1810లో వంకాయల, కృష్ణస్వామి శెట్టి (చెన్న పట్టణము) ప్రచురించిన 
ఏకాదశీమాహాత్మ్యము అనే రుక్మాంగద చరిత్ర నుండి. 


ప్రాఢకవి మల్లన్న 163 


ప్రాణేశ్చరుండు చేపట్టునా నన్నంచు గ్రహబలంబులు డ్టొజచ్రతతినడిగి 

చెలువుండు నను నిరీక్షించునా ప్రియముతో ననుచు జోచిళ్ళు నిత్యమును బల్లి 
పతినన్ను జనువున బాలించునాయని ధైర్యంబు నదలి సోదనలు సూచి 

నాధుండు నన్ను మన్నననేలు నాయని శకునంబులో కొన్ని చాలనరసి 

బలులకై వాకిటికి వచ్చు బడుగు జోగి 

జంగమయ్యలకును బూజ సలిపి సలిపి 

యెందునొకయింత విశ్వాసమే... (రుక్మాంగద - తృతీయ పుట 47) 


లభించకపోతే ఆ యిల్లాలు భర్తను దక్కించుకొనడానికి వలపుమందు పెట్టవచ్చు. అది 
వికటించవచ్చు. భర్థ అనురాగాన్ని పొందాలన్నది స్త్రీకి సహజమైన కోరిక. తాళికట్టిన 
ఆలిని ఒల్లక వృత్తులన్నీ అమ్మి వెలయాండ్రకు పెట్టి, సంచితమగు ధనమంతా సానులకిచ్చి 
దొరకినన్ని అప్పులు చేసి పరసతులకు పెట్టి, బాకీలు తీర్చలేక, అప్పులవాళ్ళు పెట్టి 
బాధలు భరించలేక అప్పుడు భార్య నగలు జ్ఞాపకం వచ్చి ఇంటికి వచ్చి, “నేను 
మారిపోయాను నీ నగలు ఇవ్వు” అని ఏ భర్ణ అయినా అడిగితే సర్వసాధారణమైన 
ఆడకూతురు ఏం చేస్తుంది. కాళ్ళమీద పడుతున్న మగడిని త్రోసేస్తుంది. అనవలసిన 
మాటలన్నీ అని కడిగేస్తుంది. 


పుస్తెగట్టిన యది మొద ల్పొంతరావు ధనము బాయంబు వారసుందరుల కొసగి 

యాత్రసన్యాసమున శీఘ్రమరుగుదెంచి సత్యములు పల్కుటే విట చక్రవర్తి " 

సమదృష్టి నొకనాడు చక్కగా జూడవు పేరెత్తి పిలువవు ప్రియముతోడ 

నన్నదమ్ములు లేరటంచు యోచింపవు చెలువంబునకు మెచ్చి చెంతరావు 

చీరసామ్ములు వెట్టి చేపట్టవైతివి యొంటనుండగ భయంబుడుపవైతి 

బుతుకాలమెరిగి నీహితసౌఖ్యమీవైతి వింతసీయక గారవింపనైతి 

పుణ్యపాపంబు లాత్మలో బూనవైతి 

నగ్ని సాక్షిగ కొన్న య ఎయందు 

బడయవైతివి పుత్రుల బ-పజాతి 

యేటిమగడవు నీకు నేనెట్టి యాల! (రుక్మాంగద - చతుర్ధ - పుట 60) 
ఇంత ఖచ్చితంగా చెప్పిన పిమ్మట అతనితో ఆమె కాపురం చేయలేదు. 

ఇవి నా సొమ్ములు వింటె యోయి మగడా యేమైన సే విచ్చినా 

డవె నా తల్లియు దండ్రి బాంధవులు వేడ్కల్మీర జేయించిరీ 

రవణంబు ల్నిను వీనిలోన నొక తారంబైన నీ జాలనీ 

చెవులాకుల్చ్పగ సేయ వచ్చితివి నీచేనియ్యనే నోర్తునే 

(రుక్మాంగద - చతుర్ధ - పుట - 60) 

ఓర్చలేదు కాబట్టే వెంటనే భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది - ఇలా భర్హను 

విడనాడడం గత్యంతరం లేనప్పుడే. అయినే మగవాడికో నీతీ, ఆడవారికెన్నో, నీతులూ 


164 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెప్పే సంఘం స్త్రీదే తప్పంటుంది. ప్రాఢకవి మల్లన్న రుక్మాంగద చరిత్రలోని ఒక 
ఉపాఖ్యానంలో ఈ మగనాలి కథను చెప్పాడు. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయిన 
చాలాకాలానికి భర్ష వచ్చి ఆమెను ఏలుకొంటాడు. వాళ్ళు సుఖంగానే ఉంటారు. అయితే 
భర్తను వదిలేసిన పాపానికి బతికున్నప్పుడు కాక చచ్చిపోయాక యములాళ్ళు శిక్షించారట. 
తర్వాత అదే నేరానికి వెయ్యేళ్ళు కాష్ట కీటకంలాగ జీవించి కష్టాలకు లోనైందట. ఈ 
కథను రుక్మాంగదుని భార్య సంధ్యావళి పిలువని పేరంటానికి వచ్చిన మోహినికి చెప్తుంది. 


ఇటువంటీ కథలను ప్రచారం చేయడమే ఫ్యూడలు యుగాల కవుల ధ్యోయం. “పతి 
యనురాగ మొంది ప్రియ భామల నెందర బెండ్లి యాడినన్‌ సతులకు సమ్మతింపదగు'' 
అనేది ఆనాటి నీతి, 


విడువదగు గతి చరించిన 

విడువంగా రాదు ప్రాణవిభునే పతియున్‌ 

పడతికి పతిభక్తి కదా 

తొడవాయెగ జన్నే వికచతోయజనేత్రా (రుక్మాంగద - చతుర్ధ - పుట - 49) 


పడవలసిన కష్టాలన్నీ పడతులే పడాలి. వర్ణ వయో లింగ భేదాల ప్రకారం 
అసమానతల వ్యవస్థను పురాతన పాలక వర్లాలు సృష్టించారు. దానిని సంరక్షించే 
పురాణాలను విరచింప చేశారు. లెక్క ప్రకారం మనకు పద్ధెనిమిది మహా 
పురాణాలున్నాయి. వాటి పేర్లను జ్ఞాపకం పెట్టుకొనడానికి సంస్కృతంలో ఒక శోకం 
ఉంది. 

'మ' ద్వయం “భీ ద్వయం చైవ 

“భి త్రయం 'వి చతుష్టయం 

“అ' 'నా' “ప 'లింగ' 'కూ' 'స్క్మా'ని 

పురాణాని పృథక్‌ పృథక్‌ 
ఇటువంటి సులువు సూత్రాన్నే ప్రొఢకవి మల్లన తన కావ్యంలో ఇలా చెప్పాడు. 


తరణి నొకటొకటి పాపకు 

సరసిజుభవు రెండు నాలు జలశాయిని శం 

కరు బదియుగా బురాణము 

లిధవుగ వర్ణించు బదియు నెనిమిది వరుసన్‌ (రుక్మాంగద - ప్రథమ - పుట - 6) 


వాళ్ళ వాళ్ళ మతాలనుబట్టి బ్రహ్మ విష్ణు, శివ, శక్టి పారమ్యాలను బోధించే 
పురాణాలు ఎన్ని తయారైనా లెక్కకు మాత్రం అవి ఎప్పుడూ పద్ధెనిమిదే. బ్రహ్మాండ 
పురాణంలో రుక్మాంగద చరిత్ర ఉందనీ, దానినే చెప్పున్నాననీ ప్రొఢకవి మల్లన్న 
ప్రకటించాడు. అయిదు ఆ్వాసాలలో ఏకాదశీ వ్రత మాహాత్మ్యంతోబాటు తులసి, 
అన్నదాన, ఆమలక మహిమల వంటివి చెప్పాడు. లోకులు పాపాలు చేయకపోతే నరకం 
శూన్యమవుతుంది. అందువల్ల మానవులచేత పాపాలు చేయించడం దేవతలకు వేడుక. 


ప్రొఢకవి మల్లన్న 165 


ఏయే పాపాలు చేస్తే ఏయే నరకాలు ప్రాప్తిస్తాయో మన పురాణాలు చెప్తాయి. ఈ కావ్యం 
కూడా అదే చెప్పింది. అయితీ ఇందులోని ఉపాఖ్యానాలలోనే సమకాలిక జీవనం కొంత 
ప్రతిఫలిస్తుంది. 

ప్రొఢకవి మల్లన్న ఏ కాలంవాడో నికరంగా చెప్పడానికి ఆధారాలు కావ్యంలో 
దొరకవు. ఇతని ఇంటీ పేరు వ్రాఢకవివారు కావచ్చును. ఇతని తండి పేరు 
పోతయామాత్యుడు. ఈయన బమ్మెర పోతరాజుగారే అన్న పొరపాటు గుర్తింపు పూర్వం 
జరిగింది. ఆయనకు మల్లన్న అనే కుమారుడున్నాడన్న జనశ్రుతి ఒక్కటే దీనికి కారణం. 
తన తండ్రి భాగవతం తెనిగించినట్టు ప్రొఢకవి మల్లన్న ఎక్కడా చెప్పలేదు. పైగా 
బమ్మెరవారిది కొండిన్య గోత్రం. ప్రొఢకవి వారిది శ్రీవత్స గోత్రం. నిస్సందేహంగా 
బంధుత్వాలు నిర్ణయించడానికే ఈ గోత్రాల గురించి మనం పట్టించుకోవాలి. 


ఈ మల్లన్న కాలాన్ని ఓక రకంగా ఊహించడానికి ఆధారాలున్నాయి. 
క్రీ.శ. 1656లో కాకునూరి అప్పకవి పరమ ప్రామాణికంగా సాహిత్యలోకం భావించే 
అప్పకవీయం అనే ఛందోవ్యాకరణ లక్షణాన్ని చెప్పసాగాడు. తన పూర్వులు 
పద్య రచనలో ఏయే ఘనకార్యాలు చేశారో అందులో వివరించాడు. తిట్టు కవులలో 
దిట్టలను పేర్కొన్నాడు. “కినిసి యొక్క ముహూర్తమున బ్రహ్మదండి ముండ్లెల్ల డుల్లగ దిట్టె 
మల్ల ఘనుడు” అని పేర్కొన్నాడు (2-370). ఈ మల్లఘనుడు ఎవరో కూడా ఆ తర్వాత 
ఒక వచనంలో వివరించాడు. 


“ప్రాఢకవి మల్లన్న మూడవచోట అకారమును నిలిపి రెండు గడియలకు 
(బహ్మదండి చెట్టు ముండ్లు రాల దిట్టిన చాటుధార; 


గుడియన్న నృపతి బొడగన 

నడవంగా గొండవల్లి నగరిపడమటం 

గుడి యడుగు మడమ గాడిన 

చెడిన ముండులు బ్రహ్మదండి చెట్టునడుల్లున్‌'' (అప్పకవీయం - 2 - 372) 


ఈ సాక్షన్నిబట్టి, అప్పకవి 1656 నాటివాడు కనుక ప్రొఢకవి మల్లన అంతకు 
నూరేళ్ళ ముందరివాడో, ఇంకా ప్రాదీనుడో అనుకోవచ్చు. బహుశా క్రీ.శ. 1550 
ప్రాంతాలవాడని ఊహించవచ్చు. పెదపాటి జగ్గన్న ప్రబంధ రత్నాకరమనే తన సంకలన 
గంథంలో కవి పేరూ, కావ్యం పేరూ చెప్పకపోయినా ప్రాఢకవి మల్లన్న రుక్మాంగద 
చరిత్రలోని ప్రభాతవర్ణన ఒకటి ఉదాహరించాడు (చూ॥ వేటూరి ప్రబంధ రత్నావళి - 
పద్య సంఖ్య 606).2 దీనివల్ల ఎంత అర్వాచీనుడైనా మల్లన్న మలిరాయల యుగంలోని 
వాడే అవుతాడు. ఇతడు బమ్మెర పోతరాజుగారికి అర్వాచీనుడే అని కచ్చితంగా 
నిర్ణయించడానికి ఆధారాలున్నాయి. తన కావ్యాన్ని “మహాభాగవత స్కంధా 
బంధురంబును, అల్ప ప్రయాసంబును, అధీక ఫలంబును” అగునని చెప్పాడు. దీనిని 


2. ఈ సంగతిని నిడుదవోలు వెంకటరావుగారు గుర్తించారు. చూ॥ ప్రబంధ రత్నావళి (1976) పీఠిక - 
పుట 54. 


166 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చదవడానికి అల్బ ప్రయాసం ఉండవచ్చుగాని సాంఘిక చరిత్ర రచనలో ఇది అధిక 
ఫలంకన్నా అత్యల్ప ఫలాన్న ఇస్తుంది. కవిత వారకాంతలా వలపించినా సత్కృృతి 
ఎలాంటిదో మల్లన్నకు తెలుసు. 
నానాళ్ళును శృంగారము నానావిధవృత్త వర్ణనలు సంపూర్ణం 
బై నిల్చిన కృతి సతతి గా నుతియింపుదురుగా సుకవులెల్లెడన్‌, 
(రుక్మాంగద - 1- 25) 


రుక్మాంగద చరిత్రలో సంపూర్ణత కొరవడినట్లు కనబడుతుంది. 


వెన్నెలకంటి సూరన్న 


మన సాహిత్య చరిత్రలో కొన్ని కొన్ని ఇంటిపేర్లు తరచుగా వినబడుతూ ఉంటాయి. 
అటువంటి వాటిలో “వెన్నెలకంటి వారిది సుప్రసిద్ధం. ఈ వంశంలోని వివిధ కవులో, 
పండితులూ, విభిన్న కాలాలలో వేర్వేరు ప్రభువుల వల్ల అగ్రహారాలు, ఆందోళికలూ 
మొదలైన సత్కారాలు పొందారు. 'కవిత పుట్టిల్లు వెన్నెలకంటి యిల్లు అనే ప్రశస్తిని 
నోచుకున్నారు. మలిరాయల యుగంలో క్రీ.శ. 1530-1555 ప్రాంతాలలో వెన్నెలకంటి 
సూరన్న విష్ణుపురాణాన్ని ఆంధ్రీకరించి రావూరి బసవయ రాఘవరెడ్డికి అంకితమిచ్చాడు. 
ఈ కృతికర్తా, కృతిభర్తా ఇద్దరూ రెండు ప్రసిద్ద వంశాలలోనివాళ్ళు. ఈ సంగతిని సూరన్న 
సగర్వంగా చెప్పుకొన్నాడు. తన గురించి ఇలా చాటుకొన్నాడు. 


ఈ నిఫిలంబు మెచ్చ నమరేశ్చరదేవుడు చూడ గృష్టవే 
ణీనది సాక్షిగా ననికి నిల్చిన రావుతు గేస భూవిభుం 
గానకు దోలి వెన్నడిచి కాచిన వేమయ యన్న పోత భూ 
జానికి సత బంధము లొసంగిన వెన్నెలగంటి వారిలోన్‌. 


ఈ పద్యంలోని అనవోత భూజాని క్రీశ. 1353-1364 సంవత్సరాల మధ్యనున్న 
ప్రభువు. ఈయనకు సత్రబంధములు ఇచ్చిన వెన్నెలకంటి వారిలోని కవిపేరును సూరన్న 
చెప్పుకోలేదు. తన పూర్వీకునికి, తనకూ సుమారు రెండు వందల ఏళ్ళ ఎడం ఉంది. ఈ 
మధ్యకాలంలో ఈ వంశంలో ఎందరో కవులు కనబడతారు. వాళ్ళ గురించి ఈ 
గ్రంథంలోనే వివిధ యుగాలలో సవిస్తరంగానే చెప్పుకొన్నాం. ఆ సంగతులు 
బేరీజువేద్దాం. 


1... రెడ్డిరాజుల యుగంలో వెన్నలకంటి. “న్నమంత్రి. దేవకీనందన శతకం 
రచించాడు. ఇశడు నంగమ వంశపు రాజులలో ప్రసిద్ధుడైన దేవరాయల కరుణకు 
పాత్రుడయ్యాడు.] 


=. 


1. విక్రమార్క చరిత్ర, 1-44 


వెన్నెలకంటి సూరన్న 167 


2. ఈ జన్నమంత్రి కుమారుడు సిద్ధనకే జక్కన తన విక్రమార్క చరిత్రను 
అంకితమిచ్చాడు. తన కృతిపతి వంశాన్ని వర్ణిస్తూ జక్కన మిగతా వివరాలు చెప్పాడు. ఈ 
' వంశం మూల పురుషుడు సూరన సోమయాజి క్రీశ 1161-1181 సంవత్సరాల మధ్య 
పాలించిన వెలనాటి రాజేంద్రచోడుని వల్ల ఎద్దనపూడి అగ్రహారాన్ని పొందాడు.2 ఈ 
వంశంలోనివాడే బహుశా సూరన సోమయాజి మనవడు సిద్ధన క్రీ.శ. 1285 ప్రాంతాలలో 
నన్నయ గంధవారణుడని ప్రసిద్ధుడైన ఒక తెలుగు చోడ ప్రభువు వద్ద ప్రధానిగా ఉన్నాడు. 
ఈయన పురాణ కావ్యరస నానా నాటకాలంకృతులు' పోషించాడు. ఇతని పెద్దకొడుకు 
పేరు భాస్కరుడు. ఈయననే సూరన అని కూడా పిల్చేవారు కాబోలు. జక్కన తన 
విక్రమూర్కచరిత్రలో ఇతనిని తన కృతిపతి పెద్దతండ్రిగా ఇలా చెప్పాడు. 


వెన్నెలగంటి సూర్యుడు వివేక గుణాఢ్యుడు, వేదశాస్త్ర సం 

పన్నుడు రెడ్డి వేమ నరపాలకు చేత మహాగ్రహారముల్‌ 

గొన్న కవీంద్ర కుంజరు డకుంఠిత తేజుడు పెద్ద తండ్రిగా 

సన్నుతి గన్న సిద్ధునకు సంతత దాన కళా విమోదికిన్‌ (విక్రమార్క. 1-62) 


ఈ వెన్నెలకంటి సూర్యుడు క్రీ.శ. 1382 ప్రాంతాలవాడు. మలిరాయల యుగంలోని 
వెన్నెలకంటి సూరన్నకూ, ఇతనికీ ఇంటి పేరూ, పేరూ ఒకటే అయినా వీళ్ళమధ్య ఎన్ని 
పురుషాంతరాలు నడిచాయో, ఏయే కోవలలోని వాళ్ళో చెప్పలేం. 


3. గజపతుల యుగంలో వెన్నెలకంటి అన్నయ్య షోడశ కుమార చరిత్ర అనే 
కథాకథన కావ్యాన్ని రచిస్తే అది భేతాళ పంచవింశతి పేర ప్రసిద్ధమైంది. ఇతడు తన తండ్రి 
సూరన్న గారికే ఇది అంకితమిచ్చాడు. ఈ వెన్నెలకంటి సూరన, రామాయణ, భారతాది 
ఇతిహాసాలే కాక కూర్మపురాణం, పద్మపురాణం మొదలైన ప్రముఖమైన “అపార 
పురాణవిలోచన గౌరవమతి ధన్యుడు నూత్న భరతాచార్యుడు. విక్రమార్క చరిత్రలో 
పేర్కొన్న వివిధ వెన్నెలకంటి కవుల గోత్రంలాగే ఈ వెన్నెలకంటి సూరన్నగారిదీ, 
అన్నయ్య గారిదీ హరితసగో త్రమే. మలిరాయల యుగంలో విష్ణుపురాణం ఆంధ్రీకరించిన 
వెన్నెలకంటి సూరన్నదీ అదే గోత్రం. సగో త్రీకులన్న ఒక్క విషయం తప్పించి ప్రాచీనులైన 
వెన్నెలకంటి కవులను మలిరాయల యుగంలోని సూరన్నకూ గల బంధుత్వం వివరాలు 
ప్రస్తుతం లభిస్తున్న ఆకరాల వల్ల తెలియవు. అందుకే కవి తన యింటిపీరును మాత్రమే 
సగర్వంగా ప్రకటించుకున్నాడు. 

తన విషయంలో మాదిరిగానే తన కృతిపతి వంశం గురించి కూడా ప్రాచీన 
వైభవాన్ని ఇలా ప్రకటించాడు. రావూరి రాఘవరెడ్డి అనవేమక్షితపాన్వయోత్తము' డని 
చెప్పాడు (విష్ణుపురాణం-4-348). ఈ అనవేమారెడ్డి క్రీ.శ. 1364-1386 పంటకులంలోని 
ప్రసిద్దుడైన ప్రభువు. 
అందులోనే 1-3 
అందులోనే 1-35 
షోడశకుమారచరిత్ర - 2- 185 
అందులోనే (8-91) 


౮ మ WOM 


168 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తన ప్రతుకు భూమిసురులకు 

దన విరుదులు పంటవంశధరణీశులకున్‌ 

దననమయు భూమి ప్రజలకు, 

నన వేమన యిచ్చి గీర్తి నధికుండగుచున్‌. (విష్ణుపురాణం, పీఠిక-30) 


అటువంటి పంటకులంలో తన కృతిపతి జన్మించినాడని వెన్నెలకంటి సూరన్న 
చెప్పాడు. అయిదు పురుషాంతరాలలోని వ్యక్తుల పిర్లు పేర్కొన్నాడు. కృతిపతి తండ్రి 
బసవారెడ్డి విషయంలో కొన్ని చారిత్రక పోషాలు పేర్కొన్నాడు. 


'కటకాధిపతియైన గజపతి రాజుచే బతిలేని పల్లకిపదవి నొందె 

మహిమచే గర్జాట మండలాధిపుచేత గడలేని రాజ్యభాగములుగాచె 

బౌఢ పొరుషమున రాజిల్లి మెజయగా మలకవజీర్ణ కుమ్మలిక జేసె 

దెలగాణ భూముల గల మన్నెవారిచే బలవంతమునను గప్పముల గొనియె 
జాటు ధాటీని రాఘాట ఘోట కావ, 

లీ ఖుర్చోద్యూతని విడ ధూళీ విలిప్త 

మండి తాశాంగనాకుచమండలుండు ' 

బాహుబలశాలి తమ్మయ బసవ విభుడు. (విష్ణు. పీఠిక. - 41) 


ఈ పద్యంలో గజపతిని, నరపతిని, అశ్చపతిని, తెలంగాణాలోని మన్నేవారిని 
పేర్కొనడం చేత బసవారెడ్డి కాలనిర్ణయం గురించి ఊహాగానాలకు ఆస్కారం అభించింది, 
మన సాహిత్య చరిత్రకారులలోని ఆద్యులు గురజాడ శ్రీరామమూర్తిగారు, కందుకూరి 
వీరేశలింగంగారూ విష్ణుపురాణ రచనా కాలాన్ని నిర్ణయించారు. గురజాడవారు 
వెన్నెలకంటి సూరన్న శ్రీనాథుని సమకాలికుడని, 1378-1428 అని చెప్పారు. కందుకూరి 
వారు క్రీ.శ. 1460- 1480 అన్నారు. 


నిర్దిష్టమైన శాసన ప్రయోగాలు లేకపోతీ ఏ కవి కాలాన్నయినా నిర్ధారణ చేయడం 
చాలా కష్టమైన పని. వీరేశలింగంగారు చేసిన కాలనిర్ణయం 'అసమర్థ సాధనములతో, 
సిద్ధాంతపరచిన' దని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పారు.$ విష్ణుపురాణం కృతిభర్త 
అయిన బసవ రాఘనరెడ్డి క్రీ.శ. 1526-29 ప్రాంతాలలో ఉన్నవాడని, అందుకు 
శాసనప్రమాణాలు ఉన్నాయని వాటిని పేర్కొన్నారు. నెల్లూరు శాసన సంపుటాలలోని 
సాక్ష్యాలను సూచించారు గాని ఉదాహరించలేదు. ఇది 1918లోని ముచ్చట. ఆనాడే 
వెన్నెలకంటి సూరన్న కాలనిర్ణయం ఇదమిత్ధం అని తీలవలసింది. అయినా మన సాహిత్య 
చరిత్రకారులు పాత పాటనే పాడసాగారు. 1951లో చాగంటి శేషయ్యగారు మాత్రం 
ప్రభాకరశాస్త్రిగారు సూచించిన కాసనాలను గుర్తించి తమ గ్రంథంలో వాటిని 
పొందుపరిచారు.” నేను పూర్వం నా సమగ్రాంధ్ర సాహిత్యం మలిరాయల యుగంలో 


6. ప్రబంధ రత్నావళి క్పీరిక సుతు ౫! 
7. _ ఆంధకవి తరంగిణి - ఎనిమిదవ సంపుటం - పుట 218 


వెన్నెలకంటి సూరన్న 169 


స్థలాభావం వల్ల వెన్నెలకంటి సూరన్న కాలాన్ని 1530-1555 అని ముక్తసరిగా చెప్పాను 
గాని ఈ వివరాలన్నీ చర్చించలేదు. 

నెల్లూరి శాసన సంపుటాలలోని రెండవ భాగంలోని కనిగిరి 3వ శాసనాన్ని 
చూడండి. 

1. శుభమస్తు! స్వస్తిశ్రీ శకవర్షంబులు 1448 అగు 

2. నేంటి పుష్యశుద్ధ 15 గురువారమున్ను సోమగహ 

3. అమున్ను అయిన పుణ్యకాలం అందును జగనొ 

4. బృగండ్ల సంగ్రామ ధనంజయ హేమాద్రి దాన 

5. చింతామణి పట్టులలాట రాయబసువ శ 

6. ంకర బిరుదాంకుడు అయిన రావూరి రాఘచవరెడ్డిగారు తమ 

7. తండ్రి బస్వాంెడ్డిగారికిన్ని తయ తల్లి అమలాంబికకున్న పుణ్యమ 

8. ఘనట్టుగాను లింగాల కొండ సోమేశ్వరుని కిన్ని బగాది గంగకున్నూ 

9. సాష్టాంగమున్నూ దణ్నము పెట్టి సమర్చించిన ధర్మ శాసనము 

10. కు కొండ మర్పుయ్యంగారు మానామాంకరాను యిచ్చిన కనిగిరిపోల 

11ాబెర ముసుండూరు సీమలో గంగపట్నం సోమేశ్చరునికిన్ని బగాదిగం 

12. గ కున్ను సోడసోపచారల కున్ను సమర్పిస్తిమి... 

ఈ శాసనం వల్ల రావూరి రాఘవరెడ్డి ఉదయగిరి సీమలో రాయసం కొండ 
మగుసయ్యగారి అదీనంలో ఉన్న రాజ్యంలో ఓక నాయంకరం పొందినవారని, అతని 
కాలం క్రీ.శ, 1528 అనీ, తండ్రి పేరు బసవారెడ్డి అనీ, తల్లి పేరు అమలాంబ అని స్పష్టం 
అవుతూంది. వెన్నెలకంటి సూరన్న చెప్పిన కృతిపతి తల్లిదండ్రుల పేర్లు కూడా ఇవే. ఈ 
శాసనంలోని బిరుదులను సూరన్న తన కృతిలో అక్కడక్కడ పేర్కొన్నాడు. 
హేమాద్రిదాన చింతామణి (పీరిక-77) సంగ్రామ ధనుంజయ (4-1) జగనొబ్బగండ 
(6-1) ఈ దాఖలాల వల్ల వెన్నెలకంటి సూరన్న ఎప్పటివాడో నిస్సందేహంగా తేలింది. 

రావూరి రాఘవరెడ్డి ఉదయగిరి రాజ్యంలో గుడ్డూరు నుండి తన నాయంకరాన్ని 
ఏలుకొంటున్నాడని విష్ణుపురాణం వల్ల తెలుస్తోంది. ఈ గుడ్తూరు సాహిత్య చరిత్రలో 
ఇంతకు ముందు ప్రసిద్ధమైనదే. ఈ ఊరే ఎర్రాపైగడ వారీ గ్రామం. అందుకే పూర్షకవి 
స్తుతిలో సూరన్న ముందుగా ఎగ్రనగారిని స్తుతించాడు. (పీఠిక-9) రావూరి రాఘవరెడ్డి 
కవులకు అగ్రహారాలు ఇవ్వదగినంత వైభవంగా ఉన్నవాడే. వెన్నెలకంటి సూరన్నకు తన 
తండ్రీ పేరిట బసవాపురం అనే అ(గ్రహారాన్ని ఏక భోగంగా ఇచ్చి కృతిని 
అందుకొన్నాడు. (పీఠిక - 27). 


8. Alan Butter worth and V. Venugopala Chetty : A Collection of the Inscription on copper plates 
and stones on Nellore in Three Parts - Part [l Madras - 1905 


170 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తెలుగు సాహిత్యంలో విష్ణుపురాణాన్ని ఆంధ్రీకరించిన వారిలో వెన్నెలకంటి 
సూరన్న మొదటివాడు కాదు. పద్మనాయకుల, రెడ్డిరాజుల యుగంలోని పశుపతి 
నాగనాథుడు ఇంతకు ముండే దీనిని తెనిగించాడు. అయితే ఆ గ్రంథం మరుగున 
పడిపోయింది. ఒక్కటంటే ఒక్కటే పద్యం దక్కింది. అది కూడా ఒక సంకలన గ్రంథకర్త 
సేకరించబట్టే. ఇది వసంతాన్ని వర్ణించే పద్యం. పురాణంలోనిదైనా ప్రబంధ ధోరణిలోని 
పద్యమని ఆ యుగాల సంపుటంలోని నాగనాథుని ప్రకరణంలో చెప్పుకొన్నాం. ఈ 
పూర్వీకులను వెన్నెలకంటి సూరన్న పేర్కొనకపోవడం కూడా గమనించాం. ఇతడు 
చెప్పని దానికంటే చెప్పిన విషయం 'ఒకటి చాలా విడ్డూరంగా కనిపించుతుంది. తాను 
తఆనిగిస్తున్నది ““ఆదిమహాపురాణంబగు బ్రహ్మాండ పురాణంబు నందలి పరాశర 
సంహితమైన శ్రీ విష్ణుపురాణమని''జెప్పాడు. ప్రతి ఆశ్వాసాంత గద్యాలలోను ఈ సంగతి 
పునరుక్తం చేశాడు. మనకు అష్టాదశ పురాణాలున్నాయి. అందులో బ్రహ్మాండపురాణం, 
విష్ణుపురాణం విభిన్నమైనవి. అటువంటప్పుడు సూరన్న ఇటువంటి ప్రకటన ఎందుకు 
చేశాడా అని తెనుగు సాహితీపరులందరూ ఆశ్చర్యపడ్డారు. ““పురాణములందు 
(బహ్మాండాంతర్గతమని విష్ణుపురాణమునేరేని చెప్పిరేమో విచారణీయము”' అని శేషాద్రి 
రమణ కవులు చెప్పారు.’ 


ప్రాచ్య లిఖిత గ్రంథాలయం వారి 'డి కేటలాగులో విష్ణుపురాణం గురించి 
వివరిస్తూ . గ్రంథాలయ పండితులుగా వేటూరి ప్రభాకరశాస్త్రిగారు “బహ్మ 
పురాణమునందు పారశరసంహితమైన శ్రీ విష్ణుపురాణంబునందు అని యుండుటకు 
సందర్భమేమో! తప్పే కానోపు!” అని అభిప్రాయపడ్డారు.!* 


బహుశా వెన్నెలకంటి న. “ఆదిమహాపురాణంబగు బ్రహ్మాండ 
పురాణంబునందలి పరాశర సంహితయైన శ్రి శ్రీ విష్ణుపురాణం” అని చెప్పి ఉంటాడు. 
లేఖకులు బ్రహ్మాండ పురాణమని తప్పు ' భాసుకొన్నారేమో. సూరన్న “'ఆదిమహా 
పురాణంబగు బ్రహ్మపురాణం” అని చెప్పడానికి ఒక, కారణం కనబడుతూంది. 
“చతుర్ముఖ బ్రహ్మ 'కృతయుగములో బ్రహ్మమను పేర శతకోటి గ్రంథ పరెమితి గల 
పురాణ సంహితా స్కంధమును నిర్మించెను. దాని సారమును వేదవ్యాసుడు నాలుగు లక్షల 
శోకములు గల అష్టాదశపురాణ సహితంగా రచియించి సూతుడైన రోమ హర్షణ మునికి 
చెప్పెను. అన్ని పురాణములలోను బ్రహ్మము మొదటిది" అని మల్లాది సూర్యనారాయణ 
శాస్త్రిగారు మన “ఇతిహాసములు- పురాణములు” గురించి రాస్తూ చెప్పారు." 


అష్టాదశ పురాణాలలో ఆరు పురాణాలు శ్రీమన్నారాయణుని ప్రశంసించే 
సాత్త్విక పురాణాలు. అవి వరుసగా 1 విష్ణుపురాణం, 2. భాగవతం 3. నారదీయం, 


9, విష్ణు ప్ల పురాణం వావిళ్ళ ముద్రణ, పీరీక 1955 > 

10. A Descriptive catagloue of the Telugu Manuscripts Gout. Set Manuscripts Library Vol.l, 
Madras 1915, P.295. 

11. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశము - రెండవ సంపుటము. పుట 95 


వెన్నెలకంటి సూరన్న 171 


4. పద్మపురాణం, 5. వరాహపురాణం, 6. గరుడ పురాణం. కొన్ని సంప్రదాయాల 
ప్రకారం నారదీయ పురాణం స్థానంలో వాయవ్య పురాణాన్ని చేర్చడం ఉంది. 

మన తెలుగు సాహిత్యంలో విష్ణువును ప్రశంసించే ఈ పురాణాలలో 
పద్మపురాణాన్ని మొదట మడికి సింగన రెడ్డిరాజుల యుగంలో అనువదించాడు. అతడే 
భాగవతాన్ని కూడా ద్వాపద కావ్యంగా కొంత తినిగించాడు. ఇది బమ్మెర పోతరాజుగారి 
లేఖిని నుండి అనన్యంగా భాగవతం వెలువడడానికి అరవై సంవత్సరాలముందే జరిగింది. 
తొలిరాయల యుగంలో నంది ఘంటల జంట వరాహపురాణాన్ని తెనిగించారు. 
పిల్లలమర్రి పినవీరభద్రుడు నారదీయ పురాణాన్ని ఆంధ్రీకరించాడు గానీ అది నష్టమైంది. 
పోతరాజుగారి తర్వాత ఇంచుమించు నూరేళ్ళకు వెన్నైలకంటి సూరన్న విష్ణుపురాణాన్ని 
తెనిగించాడు. సరిగ్గా ఇదే కాలంలో హరిభట్టు వరాహపురాణాన్ని ఆంధ్రీకరించాడు. ఈ 
కవులకు. సమకాలికుడైన బద్దెపూడి వెద్దయ్య వాయుపుఠాణాన్ని అనువదించాడు. అంటే 
మడికి సింగన కాలం నుంచీ రెండు శతాబ్దాల లోపున విష్ణుపారమ్యాన్ని కీర్తించే 
ఆరు పురాణాలలో ఒక్క గరుడ పురాణాన్ని తప్ప మిగతా అయిదింటినీ తెలుగు కవులు 
దేశానికి ఇచ్చారు (గరుడ పురాణాన్ని సూరపరాజుగారు అరవీటి రాజుల యుగంలో 
కొంత అనువదించారు). 


ఒకే దైవం యొక్క లీలలను కీర్షించే పురాణాలు కాబట్టి వీటిలోని కథలన్నీ 
ఇంచుమించు ఒకే మోస్తరుగా ఉంటాయి. మడికి సింగన తన పద్మపురాణం నవమ 
దశమాశ్వాసాలు రెండింటిలో పూర్ణిగా కృష్ణావతార గాథలను సవిస్తరంగానే చెప్పాడు. 
పురాణాల జాబితాలో ఎక్కదు గానీ ఎర్రయ్యగారు హరివంశంలో కూడా కృష్ణావతార 
విశేషాలను హృద్యంగా చెప్పారు. ఈ కథనం బమ్మెరపోతరాజుగారి రచనకు మేలుబంతి 
అయింది. వెన్నెలకంటి సూరన్న తన విష్ణుపురాణంలో షష్థాశ్వాసంలో యదువంశ 
మహిమను 184వ పద్యంనుండి ప్రారంభించాడు. (ఈ అశ్వాసంలో 412 గద్యపద్యాలు 
ఉన్నాయి). సప్పమాశ్వాసంలో (433 గద్య పద్యాలు), అష్టమాశ్వాసంలో (482 
గద్య పద్యాలు) ఎంతో సవిస్తరంగా వెన్నెలకంటి సూరన్న కృష్ణావతార మోషాలను కథనం 
చేశాడు. అంటే 1143 గద్య పద్యాలలో భాగవతదశమస్కంధ గాథలనే సూరన్న కూడా 
చెప్పాడన్నమాట. 

రాజును చూసిన కళ్ళతో మొగుణ్జి చూస్తే ఏమనిపిస్తుందో గాని ప్రశస్తతమమైన 
రచనలు ఆకట్టుకొన్నాక ఇతర ప్రజ్ఞావంతుల రచనలు కూడా ఎక్కిరావు. పోతరాజుగారి 
మందార మకరంద మాధుర్యం చిప్పిల్లే భాగవత రచనామృతాన్ని దగోలాక ఇతర కవులు 
చెప్పే కృష్ణావతార గాథలను ఆనడానికి సాధారణ పాఠకులకు మనస్కరించదు. అందుకే 
పోతరాజుగారికీ ప్రాచీనులైన ఎర్రయ్యగార హరివంశంగానీ, మడికి సింగన్న 
పద్మపురాణంగాని వన్నె౭ిక్కినట్టు కనబడవు, అలాగే పోతరాజుగారికి అర్వాచీనుడైన 
వెన్నెలకంటి సూరన్న రచన అంతంత మాత్రంగా ఉన్నట్లే అనిపిస్తే ఆశ్చర్యం లేదు. 

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. తులనాత్మక పరీక్ష చేసేటప్పుడు 
ఆయా కవులు ఏ పరిసితులలో ఏ పరిమితులకు లోబడి, ఏ వృత్తులతో రచనలు చేశారో 


172 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చూడాలి. అందుకే శేషా ద్రీ రమణ కవులు ఇలా చక్కగా చెప్పారు. “నరకాసుర వధము, 
ప్రహ్లాద చరిత్రము, ధ్రువోపాఖ్యానము, శ్రీ కృష్ణావతార ఘట్టము, రుక్మిణీ కల్యాణము 
లోనగు కథా భాగములీ విష్ణుపురాణమున సంగ్రహ రూపముగ నున్నవి. పోతన 
రచనమునకు తీసిపోవుచున్నది. ఈ భేదము పోతన చిత్రకవితా ప్రియుడు, సూరన్న 
నిరర్గళధారా వశంవదుడు నగుటచే నేర్చడినది. కావున నాయా భాగములు గైకొని 
తారతమ్య చర్చ గావించుట యుచితముగాదని మా తలంపు.''2 


పోలికలు తీసుకు రావలసిన అవసరం లేని సందర్భాలలో ఒక కవి ఏదైనా 
కథాఘట్టాన్ని ఎంత రసవంతంగా కథనం చేశాడో పరిశీలిస్తే అతని పనివాడితనం 
బయటపడుతుంది. కృష్ణావతార కథను చెప్పే సప్తమ, అష్టమాశ్వాసాలలో కాక ఇతర 
ఆశ్వాసాలలో వెన్నెలకంటి సూరన్న కవితను అక్కడక్కడ చూద్దాం. ద్వితీయాశ్వాసంలో 
మారిష అనే స్త్రీ కథా (204వ పద్యంనుండి 255వ పద్యందాకా సుమారు $1 
గద్య పద్యాలు) పంచమాశ్వాసంలో సౌభరి చరిత్రా (122 నుండి 195 దాకా 74 
గద్య పద్యాలు) షష్టాశ్వాసంలో తారాశశాంక కథా (35 పద్యంనుండి 63 దాకా 60 
గద్య పద్యాలలో) వెన్నెలకంటి సూరన్న కథనం చేశాడు. వీటిలో సౌభరి చరిత్రను 
ఇంతకు ముందే కిందటి యుగంలో ప్రోలుగంటి చెన్నమంత్రి ప్రకరణంలో సవిస్తరంగా 
చర్చించాం. ఇప్పుడు మారిష కథనూ, తారాశశాంక కథనూ కొద్దిగా పరిశీలిద్దాం. 


పూర్వం కంథుడనే ముని ఘోర తపస్సు చేస్తున్నాడు. దానిని చెడగొట్టడానికి 
ఇంద్రుడు ప్రమేలోచననే తన 'కొలువులంజియ'ను పంపాడు. ఆ అప్సరస 
“మేఘమండలిలోనుండి మెరుపుతీగె'లాగ వచ్చింది. మునిని మదనాతురుణ్ణి చేసింది. 
అతడు 


పొలతి కమ్మోవి చవిచూచి పొదలు గుబ్బ 

గబ్బి పాలిండ్లు గదియంగ గౌగిలించి 

సురత సుఖముల దనినోప జొక్కకున్న 

గాని పుష్పాస్తుచే బ్రతుకంగ జూల, (విష్ణు, 2-216) 
ననుకొన్నాడు. ఆమెకు తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఇలా అన్నాడు. 

తరుణి నీచేత మదన తంత్రంబు లెలుగ 

గోరి యున్నాడ నాయాస కొంచెపడక 

యుండ సురత నుఖాంభోదీ నోలలార్చి 

'యింపు సౌంపార నన్ను మన్నింప వలయు. (విష్ణు. 2-218) 

ఆమె 'నామీద మీదు మిక్కిలి మేలు కలిగింది. దేవర ఊడిగం ఇచ్చ వచ్చినట్లు మీ 
చిత్తం ఎట్లుంటే అట్లు నడుచుకొంటా'నని చెప్పింది. వారు నూరు సంవత్సరాలు 
క్రీడించారు. ఆమె ఇంద్రుని కొలువుకు వెళ్ళిపోతానంది. “నీవు వచ్చి ఎన్నాళ్ళయిందేం 
ఉండు” అన్నాడు. ఆమె ఉండిపోయింది. ఒకనాడు ఇలా చెప్పింది. 


12. విష్ణుపురాణం - వావిళ్ళముద్రణ (195) పీఠిక పుట-9 


వెన్నెలకంటి సూరన్న 173 


ఎంతకాలమైన నీరీతి మీ తోడ 

గలసి మదనకేశి సలుప నాకు 

దగదు లంజెగాని యొగి నీకు భార్యగా 

నది యెణీంగి నన్ను ననుపవలదె. (విష్ణు. 2-228) 


వాళ్ళు ఇంకో ఇన్నూరు సంవత్సరాలు క్రీడించారు. “నేను అప్సరసను కనుక 
అమరలోకానికి వెళ్ళక తప్పదంది.' అప్పుడు ఆ ముని ఇలా అన్నాడు. 


మొల్ల సుగంధి నామనసు మోహము నాలుడి వెట్టి నీవున 

న్నొల్లక వీడ నాడెద వయో తగవా మగవారి చిత్తముల్‌ 

వుల్లసిలంగ జేయ బొరపెచ్చము లాడ(గ నాడువారికే 

చెల్లును జెల్లదో వ్రతము చెడ్డ సుఖంబును దక్కదయ్యెగా, (విష్ణు - 2 - 234) 


ఇలా చెప్పిన ముని కొన్నాళ్ళకు 'మదనభూతావేశం' దిగిపోయాక “నీవల్ల నా తపస్సు 
చెడింది. ఇంక ఉండవలదు. పొమ్ము. పోకుండి తేని యిప్పుడ శపింతు' అన్నాడు. ఆమెకు 
చెమటలు కమ్మాయి. వణుకుతూ పోతున్న ఆ ప్రమేలోచ చెమటల నుండి మారిష అనే 
ఆడుబిడ్డ పుట్టింది. ఈ కథను చంద్రుడు ప్రచేతసులకు చెప్పాడు. ఆ వ 
వరప్రసాదంవల్ల ఆ పదిమందికి ఇచ్చి ఉమ్మడిగా పెళ్ళి చేయించాడు. 


పురాణ గాథలలో అత్యంత ప్రాచీనమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. వాటిని 
కథనం చేస్తూన్నపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మోతాదు మించకూడదు. 
వెన్నెలకంటి సూరన్న ఈ పురాణ గాథను కొంత ప్రబంధరీతిలో చెప్పడానికి 
ప్రయత్నించాడు. 'ఓహో!' అన్నట్టు లేకపోయినా “అబ్బే' అని పెదవి విరిచేటట్టూ ఈ 
కథనం లేకపోవడం గమనించదగ్గ విషయం. 

ఇక తారాశశాంక చరిత్ర చూద్దాం. చంద్రుడు బృహస్పతి దగ్గర శిష్యునిగా చేరాడు. 
గురునకు, గురుపత్నికి అధిక భక్తి కొనసాగంగ పరిచర్యలు చేశాడు. ఒకనాడు గురుడు 
దేవేంద్రుని యాగం నిమిత్తం దేవలోకానికి వెళ్ళాడు. చంద్రుడు వినయవర్తనుడై ఉన్నా 
తారకు అతని రూపం చెప్పరాని వలవంతలు చేసింది. ఆమె పంచసాయకు మోహన 
బాణంలాగ ఇంటో మెలగసాగింది. చంద్రుడు మదనాతురుడయ్యాడు. అమె 
సౌభాగ్యోచిత శృంగార కళాశ్రీ చాతుర్యాలకు చిక్కాడు. ఆమె కూడా సమేలపు 
మేలమాడసాగింది. ఒకనాడు ఏకాంతంలో 

మేలము లాడుచుం దన సమీపమునన్‌ విహరించుచున్న య 

బ్బాలిక గుబ్బ చన్నుగవపై యర జారిన యుత్తరీయపుం 

జేలము పట్టి రాదిగిచి చెక్కులు నొక్కుచు బుజ్జగించి హే 

రాళము లైన మోహపు విరాళి తనంబుల నాతడిట్లనున్‌ 

తరళాక్షి నీతిశాస్త్రము 

లిరవుగ గురువలన బెక్కులెటీగితి నింకన్‌ 

గురుపత్ని వైన నీచే, 

వరుసన్‌ మరుశాస్త్ర మెరుగవలయున్‌ నాకున్‌. (విష్ణు - 6-21, 22) 


174 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఆమె అందుకు సమ్మతించింది. ఆ ఇరువురూ అన్యోన్య సరస సంభోగంబుల వలన 
జొక్కి వర్తించుచుండేవారు. 


చిక్కులు పడ్డ వెండ్రుకలు చిక్కినలంగిన కమ్మపూవులుం 

జుక్కెర మోపులుం గుసుమ సాయకు ముద్రలు చిల్లుగందపుం 

బక్కులతోడి దేహములు పాయని మోహములున్‌ సమంబులై 

చొక్కపు జార దంపతులు చూడ బ్రకాశతనొంది రెంతయున్‌ _ (విష్ణు - 6 - 27) 


“మన సంగతి బయటపడుతూంది. ఇంక ఇక్కడ మనకు ఉండతగునా' అని చంద్రుడు 
అడిగాడు. 


ఎక్కడి మగ డెక్కడి బతు 

కెక్కడి సంసార చింత కటికి నాకు 

దక్కక నీ బిగి కౌగిట, 

నొక్కటియె రతుల సలుపకుండిన జంద్రా. 

నీ వెంట దోడు నీడై, 

నే వచ్చెద పొమ్ము నీకును నాకున్‌ 

దైవంబు లంకె సిసెను 

జైవాతృక పంచోరుడు సాక్షిగ మనకున్‌, (విష్ణు - 6 - 31, 32) 


చంద్రుడు ఆమెను లేవతీసుకొని తన లోకానికి వెళ్ళిపోయాడు. బృహస్పతి వచ్చి తన 
భార్య _ “వ్యభిచారితనంబున చంద్రువెట మారు మనువు” వెళ్ళిపోయిందని 
తెలుసుకొన్నాడు. ఇంద్రుడి దగ్గర మొరపెట్టాడు. చంద్రుని వద్దకు మహాత్ములలోన 
తపసులు కొందరు రాయబారం వెళ్ళారు. దేవేంద్రుడు తన కోపాన్ని చంద్రునికి 
చెప్పమన్నాడు. చంద్రుడు అపహాస్యం చేశాడు. 


కాయజు చేత గాసిబడి గౌతము భార్యకు బోయి కొక్కరో 

కోయని కోడి కూత లొగి గూసి మునీంద్రుని చేత శప్పుడై 

పోయిన వజ్రి మేటి దొరవోలె బృహస్పతి పత్నికై ననున్‌ 

రోయగనాడ నేల తన రోతలు లోకము వారు నవ్వనన్‌. (విష్ణు - 6 - 41) 


తర్వాత (బ్రహ్మ “నేను చెప్పానని చెప్పండి” అని రాయబారులను పంపాడు. వాళ్ళూ 
విఫలులయ్యారు. చంద్రుడు “తన్ను పుట్టించిన దైవమైననను డీకొని ఈ పని 
మాన్పనోపునే' యన్న పట్టుదలతో ఉన్నాడు. కివుడు ఉగ్రుడయ్యాడు. చంద్రశేఖర, 
చంద్రులకు ఘోర యుద్ధమైంది. చివరకు బ్రహ్మ అమర గంధర్వాప్పరోపయుక్తుడై వచ్చి ఆ 
యుద్దాన్ని అపించాడు. తారను బృహస్పతికి ఇప్పించాడు. ఆమె గర్భవతి. బృహస్పతి 
ఆమెను చూసి “మదీయ క్షేత్రంబున నన్యవీర్యం బుదయించు నిక్కుమారుని విసర్జించి 
రమ్మ'న్నాడు. 'పతివచనం బలంఘనీయంబగుట చేసి యప్పరమ పతివ్రత యిషికా స్తంభ 
మధ్యంబున నక్కుమారుని గనియె' (విష్ణు. 6-54). పుట్టిన బిడ్డను చూశాక వీడు 


వెన్నాలకంటి సూరన్న 175 


నా కొడుకంటే నా కొడుకని గురువూ, చంద్రుడు దెబ్బలాడుకొన్నారు. ఎవరికి కన్నావో 
చెప్పమని దేవతలూ, మునులూ అడిగారు. ముందు సిగ్గపడ్డా “వీడు చంద్రుని కొడుకే! 
అని తార చెప్పింది. బృహస్పతి కుమారుని యందు మోహం విడిచాడు. 


మలిరాయల యుగంలో వెన్నెలకంటి సూరన్న అరవై పై చిలుకు గద్య పద్యాలలో 
చెప్పిన ఈ తారాశశాంకాన్నే కడపటి. రాజుల యుగంలో, మధురలో నున్న శేషం 
వెంకటపతి 758 గద్య పద్యాలలో హృదయమున్న శృంగార కావ్యంగా మలచాడు. 
వెంకటపతి మీద సూరన్న ప్రభావం లేనేలేదని చెప్పాలి. ఈ విషయంలో కాకపోయినా 
ఇంకో విషయంలో వెన్నెలకంటి సూరన్న నాయక రాజుల యుగంలోని కవులకు దారి 
చూపెట్టాడనిపిస్తుంది. తన పోషకుని శృంగార లీలలుగాని, అతని కుటుంబంలోని వాళ్ళ 
భోగలాలసత్వాన్ని గాని కీరించడం మలిరాయల యుగంలో ప్రారంభమైంది. 


వెన్నాలకంటి సూరన్నను పోషించిన రావూరి రాఘవరెడ్డికి ఇద్దరు తమ్ముళ్లున్నారు. 
చిన్న తమ్ముడు లక్ష్మయ్య ““చేతోజాతోపమాన శృంగార కళా చతురుడు.” కృతిపతి వంశ ' 
వర్ణనలో చిట్టచివర సందర్భం ఉన్నా లేకపోయినా ఈ లక్ష్మయ్య జాణతనాన్ని రాణ 
కెక్కించేటట్టు రెండు పద్యాలలో సూరన ఇలా వర్ణించాడు. 


చెంగటి బోటి కత్తియలు, సిగ్గులు రేచగ లేతనవ్వుతో 

దొంగలి తెప్పలన్‌ వలపు దూకొన బయ్యెద కొంగు జారగా 

ముంగిటి మేడపై జిలుక ముద్దులు చూచుచు నిల్చియున్నయ 

య్యంగన నిన్న రాత్రి బసవాధిపు లక్షుని గూడెనే చెలీ (విష్ణు - పీఠిక - 74) 


రసికపుమాటలన్‌ మనసు రంజిల జేయగా నేర్చునీగులన్‌ 

దిసిడితనంబు లేదు వలపించి యలంపడు మోహనాకృృతిన్‌ 

బసగన జాణరాయడని పల్కిన దలికి గూడ దక్కటా 

బసవయ లక్షు్మునిన్‌ రతుల చాయుట కంతుని బాయుటే చెలీ. (విష్ణు - పీఠిక - 75) 


ఈ బాపతు పద్యాల ధోరణి నాయక రాజుల యుగంలో విజయ రాఘవ. నాయకుని 
మీదా, ఇతరుల మీదా కోకొల్లలు; మచ్చుకు రెండు చూడండి : 


రాజానిభాననా! సరసులరాలవు జబ్బుగ నల్లినావదే 

మే జడ? యింతకంటె వలెనే? వలనొప్ప బిగించి యల్లవే 
యో జవరాల! వేజెపని యున్నది; దోసమె దోసమె మహా 
రాజగునట్టి యవ్విజయ రాఘవు మై చిగురాకె కోమలీః 


కులికెద వేటికే చెలియ. కుంచెడు మానెడు గాను నెల్లవా 

రలు వినినారలే; విజయ రాఘవ రాయడు నిన్ను గూడుటల్‌ 

వలపులె చాటుచున్నవి జవాదియు నల్డవు విజ్లివీగగా 

వలెనటె చూచి యోర్తురటె వంతులు జంతులవేటి యెమ్మెలే? 
(చాటుపద్యమణిమంజరి 1 171, 172) 


176 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ బాణీ పద్యాలకు వెన్నెలకంటి సూరన లాంటి అద్యులే బోణీ చేసినట్టు 
కనబడుతుంది. అనంతర కవులకు ఒక విధంగా తాను మార్గదర్శకుడయితీ తాను తన 
పూర్ణ కవులను అనుసరించక పోలేదు. శ్రీనాథుడు భీమఖండంలో 'మమ్ము రక్షించు 
గోదావరమ్మా యెపుడు' అని భావించే మునులు ఇలా అంటారని అన్నాడు. 


గోదావరి? గోదావరి? గోదావరి యంచు బల్కు గుణవంతులకున్‌ 
గోదావరి తల్లీ! సంపాదింతువు గదమ్మ నీవు భవ్య సుఖంబుల్‌ 
(ఖీయ - 4 - 169) 
ఈ పద్యాన్ని మనసులో పెట్టుకొనే వెన్నెలకంటి సూరన్న డైలోక్య పావనిరపైన 
గంగానదిని ఇలా కీర్తించాడు. 


జ 


గంగానది! గంగానది! గంగానది యనుచు ఏ చేపకడ మేల్కనుచున్‌ 
గంగానది ప్రణుతించిన మాంగల్య సుఖంబులెల్ల మనుజుల కొదవున్‌ 


(విష్ణు - ౩ - 191) 


ఒక్క శ్రీనాథునికే కాదు, అతని సమకాలికులను కూడా సూరన్న అనుసరించాడు. 
జక్కన విక్రమార్క చరిత్రను రచించి తమ వెన్నెలకంటి వారిలోనే ఒక పూర్వీకునికి 
అంకితమిచ్చాడని సూరన్నకు తిలుసు. ఆ గ్రంథాన్ని చదివాడు. జక్కన తన కృతిపతిని 
కీర్తిస్తూ ఇలా చెప్పాడు. 


సొబగుమై గనువిచ్చి చూడనేర్చిననాడె సుజనుల గరుణ తో జూడనేర్చె 
మువ్వంబు దళు కొత్త నవ్వనేర్చిన నాడె నయమార్గహీనుల నవ్వనేర్చె 

నడుగెత్తి యల్లన నడవనేర్చిననాడె ననచి ధర్మము త్రోవ నడవ నేర్చె 

లలి దొక్కు బల్కులు పలుక నేర్చిన నాడె పరికించి సత్యంబు పలుకనేర్చె 
వ్రాయనేర్చిన నాడె సద్వర్ణసమితి 

నర్థినర్భులు ప్రబల వ్రాయంగ నేర్చి 

బాల్యమున యంద బహుకళా ప్రొఢి మించె 

జరయశోహాోగి జన్నయసిద్ధ శౌరి (విక్రమార్క. 1- 49) 


సరిగ్గా ఇదే పద్ధతిలో సూరన్న తన కృతిపతి అయిన రాఘవరెడ్డిని కూడ ప్రస్తుతించాడు. 
చూడనేర్చిన నాడె చూడంగ నేర్చెను గవిగాయకుల యిండ్ల గలిమి గలుగ 
నవ్వనేర్చిన నాడె నవ్వంగ నేర్చెను ధనలోభులైన దుర్మ నుజపతుల 
బలుక నేర్చిననాడె బలుకంగ నేర్చెను సుజనసమ్మతముగా సూనృతంబు 
నడవ నేర్చిననాడె నడవంగ నేర్చెను మహనీయ మగు ధర్మ మార్గమునను 
జదువ నేర్చిననాడె తా జదువ నేర్చి 
ద్యాగ సిద్ధాంత వేద్యంబు లైన కథలు 
రాయవేశ్యా భుజంగుండు రమ్యకీర్తి 
రతుడు రావూరి బసవయ రాఘవుండు (విష్ణు - పీఠిక - 62) 


వాసీరాజు రామయ్య 177 


రావూరి రాఘవరెడ్డి సంగతికేంగాని వెన్నెలకంటి సూరన్న మాత్రం చదవనేర్చిన 
నాడే ప్రాచీన కావ్యము చదవనేర్చాడని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ వెన్నైలకంటివారికి 
సంబంధించినవి విడిచిపెట్టి ఉండదు. తమ వంశంలోని పూర్వ ప్రసిద్ధులకూ, తనకూ 
ఎటువంటి బంధుత్వం ఉందో అతడు చెప్పిన పద్యాలవల్ల మనకు విశదం కావడం 
లేదుగానీ ఆ వంశంలోని అనంతర కవులు మాత్రం సూరన్నకూ, తమకూ గల 
బంధుత్వాన్ని సవిస్తరంగా చెప్పారు. సూరన్నకు ఆరు తరాల అర్వాచీనుడు వెన్నెలకంటి 
వెంకటాచలం అన్నకవి కృష్ణవిలాసం అనే కావ్యంలో తమ వంశవృక్షాన్ని సూచించాడు. 


మన సాహిత్యలోకంలో పూర్వంనుంచే కాక ఇటీవల ఇతర పుస్తక ప్రపంచంలో 
కూడ వెన్నెలకంటి వారిది తరచుగా వినబడుతున్న ఇంటి పేరే. 


వాసిరాజు రామయ్య 

సంప్రదాయప్రకారం మనకు పద్దెనిమిది పురాణాలు, పద్ధెనిమిది ఉపపురాణాలు 
వున్నాయి. అయితే నిజంగా లెక్కపెట్టడానికి మొదలుపెడితీ 22 మహాపురాణాలు, 34 
ఉపపురాణాలూ తేలుతాయి. స్థలపురాణాలకు లెక్కేలేదు. మహా పురాణాలలో 
నారదీయం, ఉపపురాణాలలో బృహన్నారదీయం అనే వైష్ణవ ప్రశంసాత్మకమైనవి 
ఉన్నాయి. వీటిలో నారదీయాన్ని పిల్లలమర్రి పినవీరభద్రుడు తెనిగించాడు. 
అది అలభ్యం. ఇందులోని పద్యాలలో ఏ ఒక్కటీ మచ్చుకు కూడా దొరకదు.' 
బృహన్నారదీయాన్ని వాసిరాజు రామయ్య ఆంధ్రీకరించాడు. అందులోని మూడు 
పద్యాలను ఒక ప్రాచీన సంకలనకర్త తన గ్రంథంలో ఉదాహరించాడు.* పెదపాటి జగ్గన 
సంకలనంతోపాటు వీటిని కలిపి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ముద్రించారు. 


ఈ పురాణం నారదసనత్కుమూరుల సంవాదరూపకమైన రచన, ఇందులో 
గంగావతరణ కథ ఎక్కువగా ఉంటుంది. పాహయులకు ఓడిపోయి బాహునృపతి 
అడవులు పట్టడం, అక్కడ అతడు మరణించడం, గర్భవతిగానున్న అతని భార్య 
సహగమనం చేయబోవడం, జౌర్వముని వారించడం, సగరుడు జన్మించడం, పెరిగి 
ఆశ్చమేధం తలపెట్టడం, దానికి విఘ్నం కలగడం, సగరపుత్రులు భస్మమవడం, భగీరథ 
ప్రయత్నాలు, గంగావతరణం మొదలైన సన్నివేశాలన్నీ వివరంగా ఉంటాయి. ఈ 
ప్రధాన కథకు ముందు, వెనక సృష్టి ప్రకారం, భారతవర్గమాహాత్మ్యం, ఏకాదశీవ్రత 
సమాచరణం, పితృకార్య ప్రకారం మొదలైనవి వున్నాయి. ఈ పురాణాన్ని చాలా 
జటిలమైన శైలిలో వాసిరాజు రామయ్య వ్రాశాడని ఉదాహరణ  పద్యాలవల్ల 
తెలుస్తున్నది. భగీరథుణ్ణి ఇలా వర్ణించాడు: 

1. నారదీయ పురాణాన్ని అల్లాడ నరసింహకవి తెనిగించాడు. ఇతడు వరంగల్లువాడు కావచ్చు. ఇతని 
గురువు కంచెర్ల కొండమాచార్యులు. గురువు వంశకర్త ఏకళిలానగరంలో వైష్ణవ మతాన్ని 
వ్యాపింపజేశాడు. ఈ నారదీయపురాణ అనువాదం సమగ్ర ప్రతి లభిస్తున్నది - మదరాసు 


ప్రాచలిఖిత రంథాలలో R.416. 
2. ఆంధ్రసాహిత్యపరిషత్తువారి భాండాగారంలో ఉన్న 'ఉదాహరణ పద్యములు. ' 


176 


సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


విశ్చంభరా చక్రవిజయలక్ష్మీఘనస్తనపరీరం భదో స్తృంభయుతుడు 
బాడబానలశిఖాభంగ భానుప్రభాతోద్యోతమాన ప్రతాపోబ్ద్వలుండు 
కుంభీనసాధీశగురుపద్మసంభవస్ఫుట శేముషీకళాభూషణుండు 
సురసింధుశరద భశు భా భకాద భవిభమస్తిరయశోవి శ్రుతుడు 
విపులకోదండనిర్ముక్తవిశిఖనివ 

దారుణోద గ్రదహనదందహ్యమాన 
సమదశాత్రవరాజన్యచటులవిపిన . 


_సముదయుండు భగీరథక్ష్యావరుండు (ప్రబంధరత్నావళి, 412) 


వామనావతారంలో హరి త్రివిక్రముడై ఆకాశానికి కాలుచాపుతాడు. 'ఆ 


క్రివిక్రమాకారంబున సకలలోకంబుల నాక్రమించు నవసరంబున తదీయాంగుష్టంబు సోకి 
బ్రహ్మాండంబు భిన్నంజై తద్వారంబున బాహ్యాజలంబు వ్రహించిన నది గంగయనం 
బ్రసిద్ధంబు' అయిందని బృహన్నారదీయాస్నీ అనువదించిన అర్వాచీనుడు కొత్తలంక 
మృత్యుంజయుని అవతారికలోని విషయాను క్రమణికవల్ల తెలుస్తున్నది. ఈ గంగను 
భగీరథుడు సంపాదించాడు. వాసిరాజు రామయ్య గంగను వర్డిస్తున్న పద్యం ఏదీ 
లభఖించలేచుగాని వేసవి వర్ణన ఒకటి లభ్యమైంది చూడండి. 


ప్రశంసిసూ 


మల్లికానవసముత్సల్లపా టలపుష్ప వల్లరీసారభ్యవాసితంబు'. 

కాసారనీరజవ్యాసక్షమధుకరీ రుంకారముఖరితాశాముఖంబు 

పద్మాస్తకిరణ ప్రభావలీసంతప్యమానసర్వంసహామండలంబు 

దహనహితిచ్చటాదందహ్యమానదుర్గమఘోరకాంతారసముదయంబు 

చటులతరనిర్భరోష్టసంసక్రవాత 

శోషితాశేషనిమ్న గాసోమ జంతు 

సంచయంబును నగుఘర్మసమయ మేచి 

పర్వెనతిసాంద్రమగుచు దిగ్భాగముల . (ప్రబంధరత్నావళి, 411) 

ఈ పురాణంలో ఎక్కడా భారద్వాజుని ప్రసక్తి లేదు. అయినా” ఆ మహర్షిని 
ూ వాసిరాజు రామయ్య ఒక పద్యం రాశాడు. 


అంబోజాసనమానసాంబుజభవుం డధ్యాత్మవిర్యోన్నతా 

రంభుం డిద్ధతపోవిశీషమిత ప్రస్ఫీతఘోరాఘసం 

రంభుం డంచిత శాంతిసంయుతుడు భారద్వాజమౌనీం ద్రుడు 
జృంఖించెన్‌ వరసప్తసంయమి జనశ్రేణీసముద్భాసియై. (ప్రబంధ. 410) 


ఇతనిదో. ఇతని కృతిపతిదో భారద్వాజగోత్రం కావచ్చు. వంశాన్ని వర్ణిస్తూ మొదట 
ఈ _ పద్యాన్ని వాసిరాజు రామయ్య వాసివుంటాడు. ఈ మూడు పద్యాల 


3. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో బృహన్నారదీయం, R-86లో వుంది. 


వాసిరాజు రామయ్య 179 


శైలినిబట్టి వాసిరాజు రామయ్య తత్సమపదభూయిష్టమైన రచనే చేశాడని భావించవచ్చు. 
దేశ్యాలు చాలా స్వల్పం. విష్ణుకాంచీమాహాత్మ్యం వ్రాసిన ఆంధ్రకవి రామయ్యా, ఇతడూ 
ఒక్కరో, వేరో అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు అనుమానించారు.* ఇద్దరూ 
భిన్న వ్యక్తులే. ఆంధ్రకవి రామయ్య రచన ఇంత తత్సమపదాలమయం కాదు. అదీకాక 
ఇద్దర్నీ ఓక సంకలనకర్తే పేర్కొన్నాడు. ఇద్దరూ విఖిన్నులు కాకపోతే రెండు పిర్లు 
ఎందుకిస్తాడు? 


వాసిరాజు రామయ్య కృతి దొరికితే అతని తెలుగు కవిత్వం ఎంత జటిలమైనదో 
జాత్యముకాని సంస్కృతాన్ని అతడు ఎలా చొలిపేవాడో మరింత ఎక్కువగా తెలుస్తుంది. 


చెందలూరి చిక్కయ్యు 


శ్రీనాథుని బావమరిది దగ్గుపల్లి దుగ్గన్న 'నాసికేతోపాఖ్యానం' వ్రాసి చెందలూరు 
మంత్రులలో ఒకడైన అనంతయ్యగారి గంగయ్యకు అంకితం ఇచ్చాడు. 
'చెందలూరువా'రనే ఇంటి పేరు గల చిక్కయ్య ఒకడు అదే నాసికేతోపాఖ్యానాన్ని ఆ 
తరువాత రచించాడు. దుగ్గన్న వంటి ప్రసిద్ధుడు వ్రాసిన కావ్యాన్ని, తన ఇంటిపేరున్నవారే 
అంకితం పుచ్చుకొన్నదాన్ని చిక్కయ్య మళ్ళీ ఎందుకు అనువదించాడో తెలియదు. 
అయితీ ఇతడు వ్రాసిన కావ్యం కూడా దుగ్గన్న రచనలాగే బహుళ ప్రచారం పొందింది. 
వాస్తవానికి పెదపాటి జగ్గన తన ప్రబంధ రత్నాకరంలో చిక్కయ్య . వ్రాసిన 
నాసికేతోపాఖ్యానం నుంచే పద్యాలు ఉదాహరించాడు. కాని దుగ్గన్నను స్మరించనేలేదు. 
పోనీ, దుగ్గన్న సంగతి జగ్గన్నకు తెలియదని అనుకోడానికి కూడా ఆస్కారం లేదు. 
ఏమంటే, దుగ్గన్న వ్రాసిన శివకాంచీమాహాత్మ్యం నుంచి రెండు పద్యాలు జగ్గన్న 
ఉదారించాడు. 


దుగ్గన్న రచించిన నాసికేతోపాఖ్యానమే చెందలూరి చిక్కయ్య పేరుతో ప్రచారం 
అయిందేమో అని ముందు భ్రమించినా, రెండు గ్రంథాలూ వేరు వేరని పరిశీలన వల్ల 
తేలుతుంది. ప్రబంధరత్నాకరంలో చిక్కయ్య పద్యాలని చెప్పినవి దుగ్గన్న [గ్రంథంలో 
లేవు. అయితే ఈ ఇద్దరూ ఒకటే మూలాన్ని చూశారనీ, ఒకే పద్ధతిలో అనువాదం చేశారనీ 
సంవాదఘట్టాలవల్ల తెలుస్తున్నది, 

నాసికేతుని తల్లి చంద్రావతి వివాహాన్ని చాలా విపులంగా వర్ణించాడు. చిక్కయ్య 
కూడా అలాగే చేసినట్లుంది. వెళ్ళి ప్రయత్నాల వర్ణన ఒకటి లభించింది. చూడండి. 


రాజితరత్నదర్చ ణఐతోరణంబుగడు శోభితములైన కలువడముల 
మానితకనకరంభాస్తంభపంక్తుల భాసురోజ్ఞ్వల పతాకాసమృద్ధి 


4. ప్రబంధరత్నావలళి పీరిక పుట 16. 


180 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నిర్మలస్సురితమా ణిక్యకుంభంబుల మెండైన చిత్రంపు మేలుకట్ల 
బ్రకటిత నూత్నమాక్తికరంగవల్లుల రమణీయపరిమళద్రవ్యసమితి 
దనరు నగరంబు సుతనిరంతరవిభూతి 

నతిశయంబుగ దగ నలంకృతు లొనర్చి 

బహుపదార్థంబు లొడగూర్చి పరిణయమున 


కాయితము సేసి రంత వా రనుపమముగ. (పబంధరత్నావళి, 


140) 


పెళ్ళికూతురును అలంకరించడంకూడా ఒక సీసపద్యంలో చిక్కయ్య ఇలా వర్ణించాడు: 


బహువిధ పరిమళభరితోదకంబులజెలువంబు శోభిల్ల జలకమార్చి 
నిండారు పండువెన్నెల సోయగము నవ్వుపసిడికమ్ముల వెల్లపట్టు గట్టి 
కబరిభారంబున గన్నా చెంగలువలు పసమీర గొనలుదోపంగ జెరివి 
తీండ్రించు పసిడిదీధితులచే నమరెడునవరత్నమయభూషణములు దొడిగి 
మృగమదము గుంకుమంబును మేళవించి 

గంధసారంబుమైదీగె గలయ నలది 

శ్రీలు మెరయంగ బరిణయోచితముగాగ 


సఖులు కైసీసి తెచ్చి చంద్రముఖిని (ప్రబంధరత్నావళి, 


పెండ్లి భోజనాలను చిక్కయ్య ఒక్క సీసపద్యంలో వర్ణించాడు. 
అతమృతోపమానంబులగు నన్నములతోడ బహువిధశాకసూపములతోడ 
బాయసాపూపజాంబాలికంబులతోడ విమలహయ్యంగవీసములతోడ 
షాడబంబులతో రసావళ్ళతోడను ఘనశర్క రాపానకములతోడ 
కదళికా ద్రాక్షా దీమృదుఫలంబులతోడ వడియాలతోడ బచ్చడులతోడ 
బ్రకటముగ దుగ్గమథితత క్రములతోడ 
బీయము దళుకొత్త షడ్రసోపీతముగను 
భాసురంబుగ నారగింపంగ జేసె 


నా రఘుక్షోణివిభుడు బ్రాహ్మణులనెల్ల, (ప్రబంధరత్నావళి, 
ఇందులో బ్రాహ్మణులకే చిక్కయ్య వడ్డించాడు. దుగ్గన్న, పాపం 


139) 


137) 


తన 


నాసికేతోపాఖ్యానంలో బంతిపాపం లేకుండా సకల జనులకు రెండు సీసపద్యాలలో 
విందు చేశాడు. పీటలు వేయించి, గంధాక్షత లిప్పించి, పరిమళోదకంతో చేతులు కడిగించి, 
బంతిబంతికి తాటాకు విసనకర్రలు సరఫరా చేయించి దుగ్గన్న ఘనంగా పెళ్ళి భోజనాలు 


పెట్టించాడు, చూడండి: 
వరుసతో పెట్టిన పరమహాసనముల సుచితక్రమంబు నుండబనిచి 
కర్పూరకుంకుమకస్తూరికావాసితములైన గంధాక్షతము లొసంగి 
కరగృహీతములైన పరిమళోదకములు పలుచగా జిలికించి పట్టుచేసి 
రమణీయనవరత్నరజతచామీకర రచితంబులగు పళ్ళిరములు వెట్టి 


చెందలూరి చిక్కయ్య 


నవనదోకీర తాళవృంతములువిసర- బంక్తిబంక్తికినింతలుఫంచిపెట్ట 
సంభృతములైన సకలభోజ్యములుదెచ్చి- సూపకారులు వడ్డింపజొచ్చిరంత. 
శాలో్యదనంబులు సద్యోఘృతము లొల్పు బప్పు... టముల్‌ పాయసంబు 
లప్పడంబులు వడియంబులు గలవంటకములు దాలింపులు గమ్మకూర 
లంబళ్ళు వడిదంబు లామరసంబులు తేనెలు శర్మర లానవాలు 
ఫానీయములు పక్వఫలము లిక్షురసంబు పచ్చళ్ళు శిఖరులు పానకములు 
ద... వణమూరుగాయలు దక్రములును, వలసినట్టులు వడ్డింపజెలగి చెలగి 
చవులు ప్రస్తుతి సేయుచు సకలజనులు నారగించి రసాధారణాదరమున 


181 


(నాసికేతోపాఖ్యానం, 2:218-219) 


ఏమైనా దుగ్గన్న శ్రీనాథుని బావమరిది. శాకపాకాలూ, వంటా, వడ్డనా 
వర్ణించడంలో శ్రీనాథుని మించిన తెలుగుకవి మరొకరు లేరు. దుగ్గన్న బావగారి శుత్రూష 
చేసినందువల్ల కొంత ఒంటపట్టింది. చిక్కన పెళ్ళిభో జనాలింకా వర్ణించాడో ఏమో, జగ్గన్న 


ఒక్కటే ఉదాహరించాడు. 


నరకాన్ని చూసివచ్చిన తరువాత నాసికేతుడు అక్కడి వింతలన్నీ వర్ణించి తండ్రికీ, 
తక్కిన మునులకూ చెప్తాడు. ఏఏ పాపాలు చేస్తే ఏఏ నరకాల పడతారో వివరిస్తాడు. 
చిక్కయ్య ఎటువంటి పుణ్యాలు చేస్తే ఈ నరకాలను తప్పించుకొనవచ్చో కూడా 


వివరించినట్టుంది. చూడండి ఈ పద్యం: 


లక్ష్మి గొల్లాపురి లంక శాంకరి విశాలాక్షి గాశికను వింధ్యమున దుర్గ 
గన్య గన్యాకుబ్ద గామరూపంబున గామాక్షి గాంచిని గామకోటి 
మండలి బుండ్రక మాణిక్య దత్తవాటమున నార్యావర్తకమున ద్రిపుర 
జాలంధరంబున జ్వాల హేమచ్చత్రపురి మహాయోగ శ్రీగిరిని భ్రమర 
విరజవిరజహుంకృతి పీఠ(?) సింహ 

శమున నరసింహికనుగాశ్మిరమునవాణి 

నుజ్జయిని మహాకాళిని నున్నతముగ 


జూచువారలు జముపురి జూడ రెందు. (ప్రబంధరత్నావళి, 141) 


చిక్కయ్య నాసికేతోపాఖ్యానంలో చెప్పిన ఇటువంటి పుణ్యాలు దుగ్గన్న కూడా 
కథనం చేశాడేమో తెలియదు. అతని [గ్రంథం కొంతమటుకే మనకు దొరికింది. చిక్కయ్య 
పద్యాన్ని ఇంకోదాన్ని దుగ్గన్న కావ్యంతో తైపారు వేస్తే మరొక సమాన ఘట్టంలోనిదని ' 
తెలుస్తుంది. నరకలోకానికి ఒకసారి నారదుడు వస్తాడు. అతని రాకను వర్ణించిన దుగ్గన్న 


పద్యం శిథిలమైంది. ఈ చిక్కయ్య పద్యం మాత్రం దొరికింది, 


ప్రాలేయ కిరణాబింబస్ఫూర్తి దలపించు విశదంపు దనుకాంతి దిశలు వ్రాక 
జిగినిండదొ లకెడు చిగురుటాకులసొంపు వాటించు ఘనజటాభరముమెరయ 
కాంచన మాంజీవికాసంబు గెడగూడి చెలువునూపుచు మృగాజినము దనర 
గమనీయ కోమల కరపయోరుహమున బ్రకటింతంబగు విపంచిక దలిర్ప 


182 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


హరికథాలాపళో భితమైనయట్లి 

యాననమ్ము బ్రసన్నత నలరుచుండ 

గగనమున నుండి సమవర్తి కడకు వచ్చె 

సమరసంయమివరుడు విద్యాగురుండు (ప్రబంధరత్నావళి, 138) 


ప్రతిప్రబంధంలోనూ వీధీగా ఉండే పురవర్ణ్లన ఒకటి చిక్కయ్య నాసికేతో 
పాఖ్యానంలో కూడా ఉంది. 
వారణ పట్టణాన్ని వర్ణిస్తూ అతడు వ్రాసిన పద్యాన్ని సంకలనకర్త 
ఉదాహరించాడు. 
వర్ణితప్రాకార వప్రరత్న ప్రభావ్యూహ కిమ్మీరిత వ్యోమతలము 
వివిధవాదిత్ర ఖైరవ రావపూరిత ప్రవిమానతరదిశా భాగసమితి 
బహుళ దంతావళ ప్రాలంబు ఘంటికాటంకృ తోల్తాసి ఘంటాపథంబు 
కమనీయరూపరేఖా కళావిభమ ప్రకటితాబ్లాననా రత్న పేటి 
సహజ ధర్మార్థ కామమోక్ష ప్రసిద్ధి 
సన్నుతొదార్య కలనా జన్మభూమి | 
సకలసంపద్విలాస విస్తారహసిత _. | 
.రాజరాజపురంబు వారణపురంబు . (ప్రబంధరత్నావళి, 142) 


ఈ ఆరు పద్యాలూ తప్పించి చిక్కయ్య కావ్యం మనకు దక్కలేదు. అది దొరికితే 
దుగ్గన్న న అసంపూర్ణ కథాభాగం ఏమిటో తెలుసుకొనేవాళ్ళు. 


దుగ్గన్న వ్రాశాక, మళ్ళీ అదే కావ్యాన్ని చిక్కయ్య అనువదించపవలసిన అవసరం 
ఏమిటో, ఇతనికీ, దుగ్గన్న కృతికీ ఏమి సంబంధమో బోధపడేది. 

అసలు ఈ చెందలూరి వారికీ, ఆ చెందలూరివారికీ ఇంటి పేరు బాదరాయణ 
సంబంధం తప్ప మరేదీ బంధుత్వం లేదేమో. 


' దుగ్గన్న వ్రాసిన నాసికేతోపాఖ్యానాన్ని అదే శతాబ్దంలో ఇంకొక రచయిత కూడా 
వ్రాశాడనీ, అది సంకలన కర్పలు గుర్జించేతంట ప్రొఢంగా “ఉండేదనీ మాత్రమే ప్రతాని 


చెప్పుతోగలం. 


కానుకొలను అన్నమరాజు 


ఆ ఇళో ఆతి. 

ణంస్ఫృత శృంగార కావ్యాలలో అమరుకం చాలా ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది. 
ఇందులో ఉన్న 101 శోకాలలో ఏదో ఒకటి అనువదించో, అనుకరించో తన కావ్యంలో 
చొప్పించుకోని తెలుగుకవి లేడు. ఒక్క తెలుగుకవులేగాదు; సంస్కృత కవులు కూడా 
అందులో సుప్రసిద్ధులే. సూర్యశతకం వ్రాసిన మయూరుడు ఈ అమరుకంలోని రెండవ 
శోకాన్ని పూర్తిగా అనుకరించాడట.! మయూరుడు క్రీ.శ. 606-630 ప్రాంతాలలో 
ఉన్నవాడు. శ్రీహర్షుని ఆస్థానకవి. అమరుక కావ్యం ఈ కాలానికి ముందే సుప్రసిద్ధమై 
ఉండాలి. దీని కర్ణ ఎవరో తెలియదు. 


అయితే ఈ కావ్యాన్ని శంకరాచార్యులవారు రచించినట్లు లోకం చెప్పు కుంటుంది. 
మండనమిశ్రునితో వారు వాదించిన సందర్భంలో మిత్రుని భార్య ఉభయభారతి అడిగిన 
ప్రశ్షేలకు స్వానుభవంతో సమాధానాలు చెప్పాలని ఆదిశంకరులు తలచారట. 
అమరుకుడనే రాజు మరణిస్తే ఆ బొందెలో పరకాయ ప్రవేశం చేసీ అమరుకుని రాణులతో 
క్రీడించి అప్పుడు కల్గిన శృంగారానుభూతులను ఈ ముక్తకాలుగా ఆదిశంకరులు 
చెప్పారట. ఇది ఉట్టి కట్టుకథే అయినా చాలా సు ప్రసిద్ధమైంది. 

అయితే అమరుక కావ్యాన్ని అమరుకుడనే కవే వ్రాసినట్లు ఈ శతకానికి 
వ్యాఖ్యానాలు వ్రాసిన పెదకోమటి వేమారెడ్డి, అర్జ్హునదేవవర్మ మొదలైనవారి వ్రాతల వల్ల 
తెలుస్తున్నది.” అమరుకానికి సుమారు ఇరవై వ్యాఖ్యానాలు ఉన్నాయట. 
పెదకోమటివేమారెడ్డి వ్రాసిన . 'శృంగార దీపిక “అనే వ్యాఖ్యానంతో చెదలువాడ 
సీతారామశాస్తులు గారు క జతచేర్చి అమరుకాన్ని 1865లో, అంటే 
నూరేళ్ళ కిందట ప్రచురించారు. కళాప్రపూ ర్త వేదం వెంకటరాయశాస్త్రిగారు సంపూర్ణాం ధ్ర 
వ్యాఖ్యానం వ్రాసి ప్రచురించారు. ఈ “శతకాన్ని ఎందరెందరో తెలుగు భాషలోకి 
అనువదించారు. వారిలో ప్రప్రథముడు కానుకొలను అన్నమరాజు. ఈ తొలి అనువాదం 
మన దురదృష్టవశాత్తూ నేడు లభ్యం కాదు. అయితే తన కాలంనాటికీ ప్రసిద్ధమైన 
కావ్యాలలోంచి రత్నాలు సేకరించిన ఒక ప్రాచీన సంకలన గ్రంథకర్త కానుకొలను 
అన్నమరాజు వ్రాసిన - అమరుకంలోంచి , రెండు పద్యాలను స్వీకరించాడు. ఈ 
_సంకలనసంధాత పెదపాటి జగనకన్నా ఇరవై .సంవత్సరాలు ప్రాచీనుడు.క ఇతని పుస్తకం 
ఆంధ్రసాహిత్య పరిషత్తువారి బాతజగాతలో “ఉదాహరణ పద్యాలు” అనే పేర ఉంది. 
దానిని పెదపాటి జగ్గన పుస్తకంతో కలిపి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ' వ 
అనే పేరున ప్రచురించి దేశానికెంతో ఉపకారం చేశారు. 


ప్రబంధరత్నావళిలో పొందుపరిచిన రెండు అమరుక పద్యాలూ కృత్యాదిని 
కానుకొలను అన్నమరాజు చెప్పిన ప్రార్థనా పద్యాలు. ఒకటి అమరుకంలోని తొలి 
శోకానికి అనువాదం, మూలాన్న్నీ తెనిగింపునూ చూడండీ: 
1. విజ్ఞానసర్వస్వం - 6వ సంపుటి ('విశ్వసాహీతి") లో గరిగపాటి మల్లావధాని గారి వ్యాసం, పుట 502 
2. సంస్కృత వాజ్మయ చరిత్ర - మలాది సూర్యనారాయణ శాస్త్రిగారు, పుట ౫0. 
౩. ప్రబంధరత్నావళి - వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పీఠిక, పుట 3 


184 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జ్యాకృష్టి బద్ధకటకాముఖ పాణ్‌షృష్ట 

ప్రీంఖన్నఖాంతు చయసంవళితో మృడాన్యాః 

త్వాం పాంతు మంజిరత పల్లవకర్ణ సూరలోభ 

భమ డ్రమరవిభమభృత్క టాక్షాః (అమరుకం, 1) 


పార్వతీదేవి బాణం సంధించింది. నారిమీద బాణం పెట్టి పట్టుకొనే హస్త విన్యాసాన్ని 
“కటకాముఖం' అంటారు. కటకాముఖపాణియై బాణాన్ని సంధించి గురిచూస్తూ 
చెవిదాకా లాగినప్పుడు కడగంటి చూపు వేళ్ళమీదే ఉంటుంది. పార్వతీదేవి కంటి చూపు 
తుమ్మెదలాగ ఎర్రని గోళ్ళ కాంతి పూవులమీద తిరుగుతూందట. అటువంటి పార్వతీదేవి 
కటాక్షించి నన్ను కాపాడాలి అని మంగళాచరణం. దానిని కానుకొలను అన్నమరాజు 
ఇలా అనువదించాడు: 


చులుకనజాపముం దిగుచుచో గటకాముఖ పాళణిమీద బె 

లొలయు నఖాంశులం గదిసి యొప్పెడు కెంజిగురాగుత్తిచే 
నలవడికర్ణపూరముననంటిన తుమ్మెదవోని పార్వతీ 

లలనకటాక్షదృష్టి మసలం జరితార్థుల జేయుగావుతన్‌, (ప్రబంధ. 5) 


రెండవ పద్యంలో అన్నమరాజు త్రిపురాసురసంహారిగా శివుని ఊహించి అతని 
రథాన్ని ఇలా వర్దించాడు: 


తివిరి రాశికి నెక్కి తిరుగు చక్రంబులు మెట్టులబదిలమై మెఅయుతేరు 
బహుముఖంబుల నేర్పు పచరించు సారథి వ్రాసి చూపగరాని వారువములు 
గట్టియై వీక నక్కరదీర్చు నిలుగమ్మి శ్రుతిహితంబుగ మోత చూపునారి 
విజయానుకూలమై విలసిల్లు బాణంబు... 

దనకు నబ్బుటయును పురతయము గెలిచి 

పృథుల విఖ్యాతి కొన్న రథికవరుడు 

జయము దేజంబు భూతియు బ్రియమెలర్చ 

మనల గరుణా విధేయుడై మనుచుగాత. (ప్రబంధ రత్నావళి, 6) 


కానుకొలను అన్నమరాజు క్రీ.శ. 1500 ప్రాంతంవాడో, అంతకు పూర్వుడో 
చెప్పగలంగాని అతను ఎక్కడివాడో, ఇంకా ఏమేమి (గ్రంథాలు వాశాడో తెలియదు. 
దక్షిణ భారత శాసన సంపుటాలు ఒక దాంట్లో క్రీశ 1494 సంవత్సరంలో 
హంపీక్షేత్రంలో వేసిన ఒక శాసనం ఉంది. అందులో 'కాముంగొలని సూరపరాజు 
అన్నయ్యకొడుకు అన్నయ్య అనే పేరు కనబడుతుంది. ఇతడే అమరుకం తెనిగించిన 
అన్నమరాజు అని నిడుదవోలు వెంకటరావుగారు గుర్తించారు. “అయితే ఈ శాసనమును 
కానుకొలనువారి కనువర్తింపజేయ వీలులేదు? అని చాగంటి శేషయ్యగారు 
అభిప్రాయపడుతున్నారు.ీ 
4. దక్షిణ భారత శాసనసంపుటి, 4వ సంపుటం, నెం. 271 


5. భారతి, 185వ సంపుటి, 21-వ పుట; 
6. లఅంధకవితరంగిణీ, 9వ సంపుటి, పుట 29. 


భానుకవి 185 


“కానుకొలను అనే ఇంటిపేరున్నవారు నేడు బందరులో ఉన్నారు, 'కానుకొల్లు' అనే 
(రామం కృష్టా జిల్లా గుడివాడ తాలూకాలో ఉంది. అన్నమరాజు ఈ ప్రాంతంవాడు 
కావచ్చు. క్రీ.శ. 1494లో భాస్కరక్షేత్రమైన గుత్తిలో ఉన్న “కాముంగొలను' వారికీ, ఇతని 
ఇంటి పేరుకూ ఏమిటి సంబంధమో భావిపరిశోధనలవల్ల గాని తెలియదు. 


తెలుగులో మొట్టమొదట అమరుత కావ్యాన్ని అనువదించినవాడుగా అన్నమరాజు 
మనకు స్మరణీయుడు. 


భానుకవి 


తమకు కావ్యాలను అంకితమిచ్చిన కవులకు . అగ్రహారాలను ఇవ్వడం 
సామ్రజ్యాధిపతులకూ, సామంతులకూ, మహామండలేశ్వరులకూ, నాయంకరాలుగల 
వారికి చెల్లిందనుకోవచ్చు గాని, అంతజురాలలో నాట్య సంగీత విద్యలకు ఆచార్యుడైన 
ఒక విద్వాంసుడు తనకు కృతి ఇచ్చిన కవికి కర్పూరసమేతంగా తాంబూలం, జాంబూన 
దాంబరాభరణాలు, చామరాందోళికా విభవాలు మాత్రమేకాక ఏకబోగ గ్రామాలు 
ఇచ్చాడంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇది మలిరాయల యుగంలో జరిగింది. 
కృతిపతి పేరు భండారు లక్ష్మీనారాయణ, కృతికర్త పేరు భానయ్య లేక భానుకవి. కృతిపిరు 
పంచతంతం. 


భండారు లక్ష్మీనారాయణ సామాన్యుల కొలువులో వున్న భరతాచార్యుడు కాడు. 
సామాజ్యాధిపతి శ్రీ కృష్ణదేవరాయల వారి కార్య భారధౌరేయుడుగా ఉంటూనే సంగీత 
నాట్య విద్యలలో తన నేర్పును చూపించాడు. ఇతడు సంగీత సూర్యోదయమనే లక్షణ 
గ్రంథాన్ని రచించాడు. దీనిని 'లక్ష్మణభరత'మని పేర్కొంటారు. ఇతని తండ్రి విట్టలయ్య 
కూడా విద్వాంసుడు. గుజరాతులోని మండ్యా పాలకుడైన సుల్తాన్‌ ఘియాజుద్దీన్‌ ఈ 
విట్టలయ్యకు మూడువేల తులాల బంగారాన్ని ఇచ్చాడంటే అతని విద్వత్తూ 
ప్రభురంజకత్వగరియమా తెలుస్తుంది." ఈ విట్టలయ్యే “గజపతి మెప్పించి కనకఘంటలు 
గొని విద్యాప్రవీణత వినుతికెక్కి'' అని భానుకవి కీర్తించాడు. (పంచతంత్ర- 128). 
భండారు లక్ష్మీనారాయణకు సూక్ష్మలిఖితాచార్య, రాయబయకార, తోడరమల్ల, 
అభివభరతాచార్య అనే బిరుదులున్నాయి. కృష్ణదేవరాయలు ఈయనను మెచ్చి బంగారు 
పాలకీ, రెండు ముత్యాల గొడుగులూ, మదగజాలు, వైభవాన్ని సూచించే మలహరీవాద్య 
గౌరవాన్ని రాజాంతణుర నాట్యవిద్యాధిపత్యం ఇచ్చారు. ఈ సంగతులను 
లక్ష్మీనారాయణ తన “సంగీత సూర్యోదయం' లో సగర్వంగా చాటుకొన్నాడు. భరతుని 
నాట్యుశాస్త్రమే ఆధార గ్రంథమైనా దత్తిల కోహళాచార్యులు మతాలను కూడా ఇతడు 
సుటీకలతో తెలుసుకొన్నాడు. తాండవ లక్షణంలో భరతుడు నూట ఎనిమిది కరణాలను 
చెప్పాడు. అందులో కట్టకడపటి దాని పేరు గంగావతరణం. భండారు లక్ష్మీ నారాయణ 


1. Manavalll Ramakrishna Kavi - Bharatakosa - New Delhi - 1983 - 2nd Edition. P. XXI 


186 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ కరణం పేరు మార్చేసి దానికి 'కృష్ణావతరణం' అనే అఖిధానాన్ని పెట్టి 
కృష్ణదేవరాయల పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేసుకొన్నాడు. ఇతని 'సంగీత 
సూర్యోదయం'లో అప్పటిదాకా ఇతరులెవ్వరూ చెప్పని కొత్త విషయాలున్నాయని 
మానవల్లి రామకృష్ణకవిగారు తేల్చారు... ‘ఈ లక్ష్మణ ఖారతం' వ్రాతప్రతులే 
తంజావూరు సరస్వతీ మహలు గ్రంథాలయంలో “మతంగ భారత మనే పేరుతో ఉందని 
కవిగారే గుర్దించారు. తన కాలంనాటి 'గజలు' మొదలైన ఉత్తర హిందూస్థానపు సంగీత 
విషయాలను కూడా లక్ష్మీనారాయణ చెప్పాడు. ' 


కృష్ణదేవరాయలవారి దగ్గరకు రావడానికి ముందు తత నానా ప్‌ో 
'మహితాస్థానా' "అలో జేడేయమానంగా ఉన్నారు (పంచ 1-44). ఇతడు సప్పసంతానా 
లలో ఒకటైన కృతి ఆచంద్ర సూర్యతారకమై నిలుస్తుందని తన ఆగ్రితుడైన తిప్పయ్యగారి 
భానయ్యను పిలిపించాడు. కవికి వరవాగైక్షఖరి, లక్షణజ్ఞతా, పురాతన సుకావ్య ప్రొఢిమ 
ఉన్నాయని ఏదైనా ప్రబంధం చేసి అంకితమీయమని సత్కరించడమే కాక ఏకభోగంగా 
గ్రామాలు ఇచ్చాడు. భానయ్య పంచతంత్రాన్ని తెనిగించాలని నిశ్చయించాడు. 

తెలుగు సాహిత్యంలో తొలిరాయల యుగంలోనే దూబగుంట నారాయణ 
పంచతంత్రాన్ని చెప్పాడు. దాన్ని చూసి అందులోని కొన్ని పద్యాలను మెచ్చుకొని 
వాటిని స్వీకరించి భానయ్య అయిదు ఆశ్వాసాలలో అయిదు తంత్రాల కథలనూ చెప్పాడు. 
గ్రంథపాతాలవల్ల కావ్యం అక్కడక్కడ నష్టమైనా ప్రస్తుతం 738 గద్యపద్యాలు ఉన్నాయి. 

ఈ (గ్రంథం అచ్చుపడింది.? 

ఈ కావ్యంలో ఏమంత గొప్ప కవిత్వం లేకపోయినా నాసిరకం రచన కడా 
కాదు. ఇందులో చెప్పుకోదగ్గ విశేషం ఒకటి ఉంది. కృతిపతిని అశ్వాసం. మొదటా, 
చివరా సంబోధించడం ఆచారం. భానయ్య తన కావ్యంలో ఎక్కడ నీతులు చెప్పినా ఆ 
పద్యాలను కృతిపతి సంబోధనతోనే వాడాడు. మూలంలోనూ, ఇతర కవుల 
పంచతంతానువాదాలలోను లేని మరొక విశేషం ఇతని కావ్యంలో ఉంది. మోసాన్ని 
మోసంతోనే జయించాలన్న విషయాన్ని కథనం చేసే 'రాజకీరము-గణికు అనే కథను 
భానయ్య చొప్పించాడు. 

ఒక రాజుగారు తమ ఊళ్ళోవున్న ఒక వారకాంతను కలలో కలుసుకొని 
కాయజుకేశిలలో అనుభవించాడు. నిద్రలేచాక తన స్వప్ప ప్రకారం పురోహితులకు చెప్పి 
తర్వాత ఆ దోష పరిహారం నిమిత్తం దానాలు ఇచ్చాడు. ఈ వార్డ ఊళ్ళో పొక్కింది. ఆ 
వారకాంత రాజు కొలువులోనికి వచ్చి “తమకు తెలియని తగవు ఏముంది, నేను 
నిద్దురకు వేయి గద్దెంబలు పుచ్చుకొంటాను. విటులందరూ అలాగే ఇస్తారు. తమరూ 
ఇవ్వాలి'' అని చెప్పింది. రాజు డోలాందోళనలో పడ్డాడు. రాజుగారి చిలుక ఉపాయం 
చెప్పింది. అద్దం తెప్పించమంది. దానిముందు ధనం ఉంచమంది. కలలోని సుఖానికి 
అద్దంలోని సొమ్ము పుచ్చుకోమని సాని కూతురుకు చెప్పింది. సభ నివ్వెరపోయింది. 
2. భానుకవి : పంచతంత్రం Madras Govemment Oriental Manuscripts Senes No.19 - Madras - 

1951. 


భానుకవి 187 


వారకాంత చిలుకమీద పగపట్టింది. దానిని వండుకు తింటానని ప్రతిజ్ఞ చేసింది. ఈ 
శపథం నెరవేరేదే గాని చిలుక అసాధ్యురాలు మోసాన్ని మోసంతోనే గెలిచింది. 


భానయ్య ఈ కథను 22 గద్య్భపద్యాలలో ముక్తసరిగా చెప్పాడు. ఈ కథనే కదిరీపతి 
తన శుకసప్తతిలో ౩2 గద్యపద్యాలలో చాలా రసబంధురంగా చెప్పాడు (తృతీయ 5 నుండి 
968వ నెం. పద్యందాకా). 


ఈ ఘట్టం కథనంలో భానయ్య అనవసరపు వర్ణనలు చొప్పించనందుకు 
సంతోషించాలి. పగబట్టి రాజుగారి చిలుకను చంపదలచిన వారకాంత ఒక పన్నాగం 
పన్నింది. 

ఆరమణి నృత్య విద్యా 

పారీణత నొక్కనాడు పాకాసురసం 

హారుని సూర్యశీ క్రియ బెం 

పారగ మెప్పించే దబ్దనాధిప ముఖ్యున్‌. (పంచ - 1-337) 

భానయ్య ఇంతటితో సరిపెట్టాడు. ఇంకొక కవి అయితే తన కృతిపతి నూత్న 
భరతాచార్యుడు కనుక ఈ ఘట్టంలో ఆ సానికూతురు ఎన్ని రకాల నాట్యం చేసిందో 
చెప్పేవారు. భానయ్య ఆ జోలికి పోలేదు. 


'కావ్యగుణ సంపాదనము నందు కన్న... నీతులు పొందుపరచుట యందే ఇతనికి 
దృష్టి ఎక్కువ. ఇలా అనడం వల్ల ఇందులో కావ్యగుణాలు కొరవడ్డాయని కాదు. 
వాటికోసం ప్రయత్నం లేదని భావము” అని ప్రాచ్య లిఖిత గ్రంథాలయ పండితులు 
చెప్పింది అక్షరాలా నిజం. 

ఏడి ఏదయితీనేం, ఎటువంటి కవిత్వం చెప్పి కృతి ఇస్తాడో తెలియక ముందే 
భండారు లక్ష్మీనారాయణ తన అశ్రితుడైన భానయ్యకు “ఏక్రభోగంగా (గగామాలు 
ఇచ్చాడు. 

'తావలచిండీ రంభ, తా మునిగింది గంగ' అనే సామెతలో “తా అందింది కృతి 
అని చేర్చాలేమో. 


3. ఈ సంగతి ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో పండితులుగా ఉన్నప్పుడు మల్లంపల్లి శరభేశ్వర శర్మగారు 
మొదట గుర్తించారు. 


తెనాలి రామకృష్ణుడు 


(క్రీశ. 1500 సంవత్సరానికి ఐదారేళ్లు కొంచెం కుడిఎడంగా తెనాలి గ్రామంలో 
గార్లపాటివారి కుటుంబం ఉండేది. ఆ ఇంటో వాళ్ళంతా కివభక్తులు. మంచి పండితులు. 
చక్కని కవులు. గార్లపాటి రామయ్యగారూ, లక్ష్మణయ్యగారూ పేరుకెక్కినవారు. 
లచ్చనగారు స్పాయంగా దాత, నుతవిధాత. ఆయన కీర్తిని, సడ్బక్తిని పాటలను పరులు 
ప్రశంసించేవారు. పాల్కురికి సోమనాథుని తరువాత అంతటి వైభవం ఈయన కుండేదని 
చెప్పవచ్చు. పరమశివాచార పదచక్రవర్థి అయిన పాల్కురికి సోమనాథుని నుతించాక, 
పోసెట్టి లింగకవి పాటి౭క్కిన గార్లపాటి లక్ష్మణునే తన నవచోళ చరిత్రలో పేర్కొని 
నమస్కరించాడు. లచ్చనగారు వీరభద్ర విజయం అనే కావ్యాన్ని వీరరస ప్రాధాన్యంతో 
రచించారు. ఈ సంగతులు నవచోళ చరిత్రవల్ల తెలుస్తున్నాయి. 


వీరభద్రేశుని విజయసాహసము - వీరరసంబుగ విరచించి తానె 

దాతయై కవులకు ధాత్రిలో - నుతవిధాతంపై మదిరినెరదాతర్చై మిగుల 

బాటల సద్బక్తి పరులు నుతిసీయ - బాటికెక్కిన గార్లపాటి లక్ష్మణుని 

వెలయుగా నుతియించి విజ్ఞానమునను - గలుగునాదిమ శివకవుల భజీంచి 
(నవచోళచరిత్ర, 1:79-82) 


బహుశ గార్లపాటి లక్ష్మణుని అన్నగారైన రామయ్య పంతులుగారు తెనాలి 
రామలింగేశ్వరస్వామిని ఆరాధించేవారు. శుక్షనామ సంవత్సర మాఘశుద్ధ పంచమీ 
గురువారంనాడు రామలింగేశ్చరుని ఉత్సవ విగ్రహాన్ని రామయ్యగారు చేయించారు. ఆ 
ఆలయంలోని ఉత్సవ విగ్రహపీఠంపై ఈ శోకం నేటికీ ఉంది. 


శ్రీతెనాలినగరే వ్యరాజయ ద్వార్లపాటి పురరామపండితః 
శుక్లమాఘసితపంచమీగురౌ రామలింగమునుయోత్సవాక్ళతిమ్‌. ] 


ఈ రామయ్యగారి భార్య పేరు లక్కమాంబ. ఈ దంపతులకు కల్గిన మొదటి 
సంతానానికి రామలింగేశ్వరుని పేరే పెట్టుకొన్నారు. శుక్లపక్ష చంద్రునిలాగ పెరిగే కుర్రాడికి 
శుక్రయజుర్వేదం చెప్పించారు. పాలగుమ్మి ఏకేశ్చరునివద్ద అతడు విద్యాభ్యాసం ' చేశాడు. 
వేదంతోపాటు కావ్యాలు, నాటకాలు, అలంకారాలు చదువుకొన్నాడు. రామలింగం 
కవిత్వం చెప్పసాగాడు. గాంథికసన్నుత ప్రతిభ గాంచాడు. రసజ్ఞతలో మించాడు. ఆదిమ 
(గంధాలు ఉగ్గడించాడు. ఫణిరాట్పరికల్పిత శాస్త్రవీధికి బంధువై సత్కవులను 
ప్రార్థించాడు. సమగ్రసహజ సాహిత్య మాధురీ సంయుతాత్ముడయ్యాడు. బహువేదవివేత 
పవిత్రభావ సంకలితాలైన వాక్యాలతో కావ్యాలు చెప్పడం నేర్పాడు. “కుమారభారతి' 
అనే విరుదుకు తగినంత పాండిత్యం సంపాదించాడు. 


1. ఈ శోకాన్ని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఉద్భటారాధ్యచరిత్ర' పీఠికలో ఉదాహరించారు. 
పుట. 7 


' తెనాలి రామకృష్ణుడు 189 


నాలుగంచుల నవయౌవనం రాగానే రామలింగం తన స్వగ్రామానికి దగ్గరలో 
ఉన్న కొండవీటికి వెళ్లాడు. అప్పుడా దుర్గాన్ని అప్పాజీ తిమ్మరుసయ్యగారి మేనల్లుడు 
నాదెళ్ళ గోపమంత్రి భద్రోద్యోగిగా పాలిస్తూ ఉండేవాడు. ఈయన బాగా 
చదువుకున్నవాడు. కవి. గయోపాఖ్యానాన్ని “కృష్ణార్జున సంవాదం' అనే ద్విపద 
కావ్యంగా వ్రాశాడు. ఈ గోపమంత్రి దగ్గర ఉద్యోగులు కూడా విద్యావంతులే, 
సాహిత్యప్రియులే. వీళ్ళలో ఊర దేచయ్య ముఖ్యుడు. ఈయన గోపమంత్రికి రాజకార్య 
నిర్వాహకుడు. రసనాగ్రజాగ్రదశేష విద్యాసందర్భుడు. ఈయన నాల్కమీద అన్ని 
విద్యలూ ఆడుతూ ఉండటానికి కారణం: ఆయన లొల్ల లక్ష్మీధరపండితుని విష్యుడు. 
గురువుల కటాక్షంవల్ల శివపంచస్తవికి దేచయ్య వ్యాఖ్యానం వ్రాశాడు. లక్ష్మీధరుడు 
గజపతుల ఆస్థానంలో ఉన్న మహాపండితుడు. ఆ వైదుష్యాన్ని మెచ్చుకొన్న 
కృష్ణదేవరాయలవారు అత్తవా రింటినుంచి అరణంగా ఆయనను విజయనగరం 
తెచ్చుకున్నారు. 

కర్ణాటక సామ్రాజ్యంలో కొందరు లక్ష్మీధరుని కిష్యులైనట్టున్నారు. దేచయ్య తన 
వ్యాఖ్యానంలో ఇలా చెప్పాడు: 

సచాయం దేచయామాత్యో మహిమ స్తవపంచకమ్‌ 

లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురుతేజసా. 


చదువుకున్నవాడూ, వ్రాయగల్గినవాడూ అయిన ఊర దేచయ్య కవులతో, 
పండితులతో కొంతకాలం గడుపుతూ ఉండేవాడు. ఈయన తినాలినుండి వచ్చిన 
యువకవిని చూశాడు. మెచ్చుకొన్నాడు. దేచమం ్రికీ, రామలింగానికీ కొంత బంధుత్వం 
కూడా ఉంది. గార్లపాటివారికీ ఈశ్వరప్రెగ్గడవారికీ సంబంధ బాంధవ్యాలున్నట్టు 
ఊహించవచ్చు. గార్లపాటి వారికా ఇంటి పేరు రావడానికి ముందు వారు ఈశ్వర ప్రెగడ 
వారి వంశంగా పీరుకెక్కారట. ఆయితే ఇది సందేహాస్పదం.! గార్లపాటి వారికి 
ఈశ్వరప్రెగ్గడవారు బంధువులనే చెప్పాలి. దేచమంత్రి తండ్రి అన్నయ్యమంత్రి 
ఈశ్వర ప్రైగ్గడవారి ఆడపడుచును పెళ్ళి చేసుకొన్నాడు. ఈ బంధుత్వాన్ని పురస్కరించుకొని 
రామలింగం కొండవీడువెళ్లి దేచమంత్రిని చూశాడు కాబోలు. దేచమంత్రి రామలింగని 
కవిత్వం విన్నాక అతనిచేత ఒక కావ్యం చెప్పించి అంకితం పుచ్చుకోవాలనుకున్నాడు. 
దేచయ్య కూడా శివభక్తుడే. శివునికన్నా శివభక్తులే గొప్పవారనే వీర్ణావుడు. 
నివభక్తులందరిలో ఉద్భటుడు గొప్పవాడు. అతని కథను చెప్పమని రామలింగాన్ని ఇలా 
పురమాయించాడు: 
హరభక్తులందురు నుద్ధట - గురుడధికుడు తత్ర్రసిద్ధ్ద గుణమణిగణవి 
స్ఫురణాభిరామమును నీ-వ రచింపుము కావ్య మొకటి వర్ణనకెక్కెన్‌. 
(ఉద్భటా. 1-29) 
ఇ ఊరదేచమంత్రైది కౌండిన్యస గోత్రం. గార్లపాటివారిదీ అదే గోత్రం. ఈ ఇంటిపేరు రావడానికి 
ముందు వాళ్ళకు ఈశ్వర ప్రగడవారనే పేరుంటే వారిదికూడా ఆ గోత్రమే అవుతుంది. అయితే, 


ఊరవారూ, ఈశ్వరపైగ్గడవారూ సగో త్రీకులై, వీరి పిల్లలను వారు పెళ్ళిళ్ళు చేసుకొనడానికి అస్కారం 
ఉండదు. దేచమంత్రి తల్లి ఈశ్వర పైగ్గడ మల్లనగారి కుమార్తె కృష్ణమాంబ. (ఉద్భట. 1-80) 


190 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దేచమంత్రి ఉద్భటయ్య కథనే చెప్పమనడానికి వేరే కారణం కూడా ఉంది. అతనికి 
ముదిగొండ చంద్రశేఖరారాధ్యుడు దీక్షాగురువు. ఈయన ఉచద్భటుని సంతతి వాడట. తన 
గురువుగారి మూలపురుషుని కథను సహజ్ఞ్లవాచారపరాయణునిచేత కావ్యంగా 
వ్రాయించాలనే కోరిక ఉండడం సహజమే. అందుకే ఈ చరిత్ర వ్రాయడానికి 
.రామలింగమే తగినవాడని దేచయ్య అనుకొన్నాడు. 


విలసదయాతయామబహువేదవివేకపవి త్రభావసం 

కలితములైన వాక్యముల గావ్యము చెప్పగ నేర్తు వాదికా 

వ్యుల కవితానిగుంభనసమున్నతి గాంచినవాడ వౌదు నీ 
వలఘువచోవిలాససుగుణాకర రామలింగసత్కవీ! (ఉద్భటా. 1-26) 


దేచయ్య నియమించిన తరువాత రామలింగం ఉద్భటాచార్యుని చరిత్రను 842 
గద్యపద్యాలలో మూడాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. నైమిశారణ్యంలో సూతుడు 
శొనకాది మహామునులకు ఈ కథ చెప్పాడని రామలింగం వివరించాడు. తొలి కావ్యం 
కనుక వర్ణనలు గుప్పించాలనే ఉబలాటం మరీ ఎక్కువ. “నైమిశారణ్యం... అని 
ఎత్తుకొంటూనే ప్రబంధ ధోరణిలో వర్ణనకు ఉపక్రమించాడు. 


అచలసుతాభర్హ కర్పించి మరికాని మృగములు వేబూరి మేయ వచట 
అసమలోచనునకు నర్చించి మరికాని యళులు క్రొవ్విరితీనె లానవచట 
అంధకధ్వంసికి నర్చించి మరికాని కోయిల చిరుగురాకు గొరుక వచట 
అంగజారాతికి నర్భించి మరికాని చిలుకలు పండ్లు భుజింప వచట 

తక్కుగల జంతువులు శంభుదలచికాని 

యుచితవర్హనముల గోరియుండ వచట 

వదనములు వేయి గలలయంతవానికైన . 
నాయరణ్యంబు గొనియాడ నలవి యగునె? (ఉద్భటా. 1-54) 


ఈ నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మునులకు చెప్పిన ఉద్భటుని కథ చాలా 
చిన్నది. పూర్వం కైలాసగిరివద్ద వసంతకాలంలో (రామలింగం ఊరుకుంటాడా? వసంత 
వర్ణన చేశాడు) పార్వతీపరమేశ్వరులు విహారం చేస్తున్నారు. అక్కడకు గంధర్వ ముఖ్యులు 
కొందరు వచ్చారు. వాళ్లు “తేటవెన్నెల మించు తెరచిరాజనిపించు అకలంక 
హారవల్లికలతో*” ఉన్నారు (ఉద్భటా. 1-97). ఈ గంధర్వులు క్రొషాక్కి 
పార్వతీపరమేశ్వరుల ఏకాంతాన్ని కూడా లక్ష కిపెట్టలేదు. ఈశ్వరునికి కోపం వచ్చింది. 
వాళ్ళను పిశాచాలు కమ్మని శపించాడు. నిజానికంతకన్నా ఎక్కువ శాపమే ఇవ్వాలి 


అయినా 


చంపగలిగియు నొక్కింత చలము మాని 

విషమనయనుండు పులినాకివిడిచినట్లు 

చావుతోడుత తోడైన చటులఘోర 

కష్టరూపంబు వారికి గలుగజేయు. (ఉద్బటా.1- 109) 


తెనాలి రామకృష్ణుడు 191 


ఆ గంధర్వులకు ప్రాణాలు తలకెక్కాయి. “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయవచ్చా? 
శాపవిమోచనం చెప్ప' మన్నారు. శివుడు కరుణించి చెప్పాడు. ““ఆర్యావర్హంలో రెండవ కాశీ 
అయిన పల్లకీపురంలోని రుద్రభూమిలో మీరు కొన్ని దివ్య సంవత్సరాలు కాచుకొని 
వుండండి. ఆ నగరంలో ముంజభోజుడనే రాజు జన్మిస్తాడు. అతని గురువుగా 
ముదిగొండ ఉదృటారాధ్యుడు ఆగమిస్తాడు. ఆయన కాలగతి చెందినప్పుడు అతని 
చితాగ్ని ధూమాల నాఘ్రాణించగానే మీ పిశాచరూపాలు పోతాయి” అని శివుడు 
చెప్పాడు. శాపగ్రస్తులైన గంధర్వులను తీసుకొని వాళ్ళ రాజు చిత్రరధుడు పల్లకీపురానికి 
వెళ్లి ఏళ్లూ పూళ్లూ కాచుకొన్నాడు, ఒకనాడు అతడు ఆహారం కోసం వెళ్ళాడు. తిరిగి 
వచ్చేసరికి శ్మశానం చిన్నబోయింది. మిగతా పిశాచాలన్నీ వెళ్లిపోయాయి. ముంజభోజుని 
గురువు కాలధర్మం చెందాడు. అతని చితినుండి ధూమాలు క్రమ్ముకొన్నాయి. ఎప్పుడో 
గాలిలో కలిసిపోయాయి. “అందరి శాపాలూ కడతీరాయి. నా గతీమిటి” అని చిత్రరధుడు 
విలపించాడు. గురువుగారు పోయారన్న వల్లమాలిన దుఃఖంతో వల్లకాటిదగ్గరే 
తచ్చాడుతున్న ముంజభోజుడు ఈ ఏడుపు విన్నాడు. జాలి పొందాడు. అదేపనిగా శివుణ్ణి 
ధ్యానించాడు. ప్రత్యక్షమయేదాకా మాననని పంతం పట్టాడు. దేవుడు దిగి వచ్చాడు. 
భక్తుణ్ణి కరుణించాడు. పిశాచానికి విమోచన కలిగించాడు. దేవునితోపాటు 
ఉద్భ టారాధ్యులవారు కూడా కూడా వచ్చారు. ఆయనను మరికొన్నాళ్లు భూమిమీద 
ఉండి మతప్రచారం చేయమని దేవుడు ఆదేశించాడు. ఆయన విశ్చనాథుని ఘర్మజలాన 
అవతరించారు. ముదిగొండ వారి వంశానికి మూలపురుషులయ్యారు. 


ఈ కథను 842 గద్యపద్యాలలో చెప్పనక్కరలేదు. వాస్తవానికి పాల్కురికి 
సోమనాథుడు ఉద్బటుని కథను 38 ద్విపదలలో చెప్పాడు. సోమనాథుడు వ్రాసిన కథను 
తెనాలి రామలింగం చదివాడు. ద్వీపదలలోని కొన్ని మాటలను పద్యాలుగా చెప్పాడు 
కూడా. తోటి పిశాచాలు విముక్తులై వెళ్లిపోయాక గంధర్వపతి ద్వాపదలో ఇలా 
విచారించాడు: 


ఎలమి నొక్కటినసాల కేడ్నూరు భూతములు నుద్భటుని గాలు పొగదాక దడవ 
' కైలాసము కేగ గతి చెడి తాన - భూలోకమున జిక్కి పొగిలెద తండ్రి 
గ్రచ్చర నీ నంగగాచి నక్కలకు - నిచ్చినయట్లయ్యె నీడితకీర్తి. (బసవ. 7:612:614) 


ఈ _ద్వాపదలోని 'ఈనగాచి నక్కలపాలు చేయడ'మనే సామెతను రామలింగడిలా 
పద్యంలో చెప్పాడు: 
_ మోచితి నుగ్రశాపభరముక్‌ శతదివృుసమంబు అన్నియు! 
జూచితి నష్టభోగములు చూచినవారలు నవ్య నుదృట 
శ్రీచరణాంగధూమములు చెందుట గానమి యీసునంతకు[ 
గాచి వృకాలి కిచ్చిన ప్రకారము దోచె మదీయసిద్ధికిన్‌. (ఉద్భ. ౩-260) 


ముప్పయిఎనిమిది రెళ్లు- 76 ద్విపద పాదాలలో సోమనాథుడు చెప్పిన ఉదృటయ్యగారి 
చరిత్రను 842 గద్యపద్యాలుగా చెప్పడానికి రామలింగడందులో కొత్త కథలు చేర్చాడు. 


192 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఈ ముంజభోజుని తండ్రి పాలించే ఊరిని వర్ణించడం, ఆ రాజుకు సంతానం లేకపోతే 
విలపించడం, భార్యాసమేతంగా అతడు కాశీకి బయలుదేరడం, దారిలో కౌండిన్యముని 
అతనికి 40 గద్యపద్యాలలో కాశీమాహాత్మ్యం చెప్పడం, ఆ చెప్పడంలో మదాలసుడనే 
పరమ పాపాత్ముడు కాశిలో చనిపోవడం వల్ల ఉత్తమ లోకాలు పొందాడని 
యథాలాపంగా అంటే అతని కథ చెప్పమని రాజు అడగడం, దానిని కౌండిన్యముని 178 
గద్యపద్యాలలో చెప్పడం, తరువాత రాజదంపతులకు ముంజభోజుడు జన్మించడం, 
అతని పురుడు పుణ్యాలు, ముద్దుముచ్చట్లు, పట్టాభిషేకం, విరక్తి, ఉదృటయ్యగారి 
ఉపదేశాలు ఆయన మరణం, పిశాచాల ఇాపవిమోచనం, ఒంటిపిల్లి రాకాసి ఏడ్వడం - 
మొదలైన చిలవలూ పలవలూ పెంచి రామలింగడు ఇంత కథ వ్రాశాడు. 


ఈ కావ్యంలో మదాలసుని చరిత్రమీద కవి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాడు. 
ప్రబంధాలలో అందరూ వ్రాసీ విరహాలూ, ఉపాలంభనలూ, శృంగార విలాసాలూ 
వర్ణించడానికీ కథ తప్ప ఇంకొకటి రామలింగనికి మరేదీ అనువుగా దొరకలేదు. ఇతడు 
వర్ణించిన మదాలసునికి, కాలీఖండంలో శ్రీనాథుడు వర్దించిన గుణనిదికి పోలికలున్నాయి. 
కవిసార్వభౌముడే శివరాత్రి మాహాత్మ్యంలో సృష్టించిన సుకుమారునికి సాక్షాత్తు 
తమ్ముడు. మదాలసుని కథ విపులంగా చూద్దాం. 


కుంతల దేశంలో రత్నగర్భపురి అనే ఊరుంది. ఆ ఊళో ధీనిధి అనే 
మహాపండితుడున్నాడు. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అతనికి మదాలసుడు 
అని పేరు పెట్టారు. అతడు పెరిగి పెద్దవాడవుతూ వేదాదికాలైన విద్యావిశేషాల పాండిత్యం 
సంపాదించాడు. చంద్రకళ అనే అమ్మాయి నతనికిచ్చి పెళ్లి చేశారు. నాలుగంచుల 
నవయాౌవనం రాగానే మదాలసుడు మారిపోయాడు. 


చతురామ్నాయవిహారముల్‌ మరచె శాస్త్రకీడ చాలించె మా 
నితపొరాణిక వాక్యసంశ్రవణముక్‌ నిర్ఫూతము౯ జేసె శ్రీ 
నుతవాత్సా రియనకూచిమారమతముల్‌ జూచెన్‌గులాచారసం 
గతికి? దూరముజేసె నెమ్మనము దుష్కర్ముండు పారుండొగిన్‌. 
(ఉద్భ్బటా. 2-120) 


నెరవెంట్రుకలు దువ్వి కొప్పుపెట్టి పువ్వులు తురుముకొని విలాస వేషంలో 
తిరిగేవాడు. జూదమంటే చెవికోసుకుంటాడు. పరధనమంటే అపహరిస్తాడు. పూచిన, 
తంగేడులా ఉన్న పెళాన్ని విస్మరించి పరభామలను మరిగాడు, తల్లి కూతురు మరదలు ' 
అనగ చిట్టంటునలల అందరికి ఒక్కవావి చూపి వెచ్చురేగాడు. కానక కన్న సంతానమని 
తల్లి 'జౌను, కాదు అనకుండా ఊరుకుంది. వద్దంటే మొండికిత్తుతాడని తండ్రి 
చూసీచూడనట్లు ఊరుకున్నాడు. మదాలసుడు మరీ చెడిచటాకులయ్యాడు. . విటుల 
తగవులు తీర్చేవాడు. వారసతుల మధ్య కలహాలు పెట్టేవాడు. కోడిపందేలు ఆడేవాడు. 
కలవారి ఇళ్లకు కన్నం వేసేవాడు. ఊళోవాళ్లు విసిగిపోయారు. అయితే ఏమీ 
చెయ్యలేకపోయారు. క్‌ . 


తెనాలి రామకృష్ణుడు 193 


భవ్యుడు తద్దురుండు నరపాలగృహంబున మాన్యుడై సుదీ 

నేవ్యగతిం దలిర్చుట బసిద్ధుడు గావున 'బాహ్మణో నహం 

తవ్య' యటన్న నీతియు సతంబయి చెల్లుట నద్దురాత్ము బా. 

పవ్యవసాయుజంపుటకు బౌరులు లోగుదు రేమి సేసినన్‌. (ఉద్భ. 2-131) 

ఊరీవారీ తిట్లు విన్నాక మదాలసునికి అయినవాళ్లు హితోపదేశం చేయబోయారు. 
తగవుగాదని తల్లి చెప్పింది. ధర్మశాస్రాల అంతరార్దాలు, మర్మాలు చెప్పి తండి 
వారించాడు. తలొకరూ తలోమాటా అన్నారు. ఏం లాభం? 

పిన్నవయసున గడుబెంచి పెరుగనిచ్చి-పంపలేరైరి సుతు నాలువర్గమైన 

తల్లిదండ్రులు మొలకైనతరినిజెట్లు- వంపబడుగాక హెచ్చిన వంపనగునె? 

(ఉద్బ.2- 133) 
అందరూ ఏవగించుకొన్నారు. తల్లీ, తండ్రీ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. మదాలసుడు 
దేశాంతరం పోవాలనుకున్నాడు. చీకట్లు ఓ అంటే ఓ అనే నడిరేయి! తెగించి శివాలయంలో 
ఉన్న అనర్హవిభూషణాలన్నీ కొల్లగొట్టి ఎవరూ చూడకుండా పారిపోయాడు. కన్యాకుబ్దం 
చేరుకున్నాడు. అర్కడ కొన్నాళ్ళపాటు పెద్దమనిషిలాగా చెలామణి అయ్యాడు. ఆ ఊళో 
కనకలత అనే ఇరవై సంవత్సరాల సానిపాప ఉంది. అది *ప్రాణసంయుక్తదర్ప కబాణం'' 
గుడిలో ఆ పిల్ల నాట్యం చేయడం మదాలసుడు చూశాడు. మరులు కొన్నాడు. 'ఎవరీ 
అమ్మాయి' అని పక్కనున్న వెలికాణ్ణి అడిగాడు. అతని పేరు పరభావవేది. మదాలసుని 
భావాలు తెలిసినట్లు నేను పొత్తుపరుస్తానులే అని మాట యిచ్చాడు. ఆ రాత్రి మదాలసునికి 
శివరాత్రి అయింది. “గుడి వెళ్ళకుండగ కుదియించి కొనకొంగు పట్టి క్రమ్మర 
ముద్దువెట్టనైతి' అని విలపించసాగాడు. “ఆలూ లేదు, చూలూ లేదు' అన్న సామెతలాగా ఆ 
జవరాలు చేజిక్కకుండానే కలలు కనసాగాడు. 


ఏనొకవేళ గాఢరతి నేడ్డెర లోపల డస్సి దూలిన౯ 

మానితచూతపల్లవ సమానగుణాధర సంభవామృతం 

బానగ నిచ్చుచుక్‌ గలయ నప్పదియు౯ మది నూలుకొల్చున 
మ్మానవతీలలామ దగుమచ్చిక నెన్నడు గారవించెదన్‌. (ఉద్భ. 2-178) 


ఇలాగ పాతిక పైచిలుకు పద్యాలలో విరహబాధ పడ్డాక తెల్లారింది. పరభావవేది 
సానివాడకు వెళ్లాడు. “ఏమి చేయుచు నున్నవారింటివారు, వచ్చితిమి మేము చుట్టాల 
మిచ్చటికిని” అంటూ నవ్వుతో లోపలకు వెళ్లాడు. కనకలత తల్లి ఎదురు వచ్చింది. అది 
జగజంత. 


పగలు రాతిరి సేయ పరగంగ రాతిరి పగలుసీయగ గాడ్పు దగిలి పట్ట 

నిపష్పుక లొడిగట్ట నెరిసందు కల్లిన సావడి కొట్టంబు చంకబెట్ట దివియ 

మున్నీరు దెగ నీదమన్ను మిన్నునుగూర్చ మంచును గొలువ ధూమంబు 
గన్నుండగా లోని గనుపాప వెడలింప బిట్టు శేషాహి నాకట్టు గట్ట 


194 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రాత దైలంబు పుట్టింప జేతిలోన 

సకలజగములు నొక్కట నవదరింప 

జాలియేప్రొద్దు విటులకు జాలియొసగు 

కనకలతమాత మాయూప్రకారభూత, (ఉద్భటూ. 2-205) 


వచ్చినవాళ్ళివరో ఆమెకు తెలుసు. చుట్టరికం కలిపింది. ఇలా చెప్పింది: 


మన్నన నా మరందలగు మంజులవాణికి జుట్టమైన చి 

ట్టన్నమభట్టునందనుడ వల్లుడ వారయ వావి నాకు నీ 

వెన్నడు మాగృహంబునకు నేటికి రా విదె నీకు వింతయే 

పిన్నవుగాన కూరముల పెంపు దలంపవు గాక భూసురా! (ఉద్బటా. 2-208) 


'వానకో, వరపునకో వస్తావు. దేవుని దయవల్ల నీకేం తక్కువ లేదు. మీ పెద్దలలాగ నువ్వు 
కూడా మాతో చెలిమి చేయాలి' అని ఇంకా ఇలా అంది: 


ఓడగట్టిన దూలమై యుండవలయు మీకు మాకును నెవరైన మిత్రభావ 

మింటికిక వచ్చుచుక్‌ బోవుచుంట మేలు నీకు మే మెంతవారము నీతి దెలుప? 

చేయం జేయగ బొందగు - పాయబాయంగ నెడలు బాంధవ మెందు౯ 

మీయన్నగారీ కైవడి - మాయందుల బొందు నిలుపుమా విప్రవరా! 

. __ (ఉద్భటా. 2-211, 212) 

పరభావవేది తక్కువ తిన్నాడా? 'ఇంటికి వస్తి చుట్టాలు, లేకపోతి కారా? 
అన్నాడు. 'కనకలతను చూద్దామని వచ్చాను. తరువాత ఒక రహస్యం చెప్తాను. నీ 
కొరతలు తీరుతాయి' అన్నాడు. వేశ్చమాత అమ్మాయిని రప్పించింది. “దీనికీ తగినవాడిని, 
వయసులో ఉన్నవాడిని, విటుల ధర్మం తెలిసినవాణ్ణి చూసిపెట్టు' అంది. **నేపాలం, 
మాళవం, అవంతి మొదలైన దేశాల రాజులు కబుర్లు పెడుతున్నారు. నాకు వాళ్ళిచ్చే 
డబ్బుమీద ఆశలేదు. మనసు, మర్మం తెలిసినవాడికే మా అమ్మాయిని ఇస్తాను'' అంది. 
పరభావవేది 'సెభాషు' అన్నాడు. 

మంచిపని జేసితివి నీవు మహిపసుతుల 

తోడి జడ్డకు జొరక యో తోయజాక్షి 

మనము సంసారులము గాన మనకు దగిన 

వారితోడను బొందు భావ్యంబు జేయ. (ఉద్భటా. 2-224) 


కనకలతను మదాలసునికి దఖలుపరిచాడు. “సానిజననికి తలపు కోరికకంటె 
నినుమడిగ ఇప్పించాడు. మదాలసుడు 'మన్మథాదైనిత సుఖవార్థి మజ్జ్ఞనమున దోగి 
పరితాప మంతయు' మరచిపోయాడు. ఎన్నాళ్లు సాగుతుంది? చేతిలోనిదంతా 
హరించుకుపోయింది. సొమ్ము కావాలి. వింధ్య చుట్టుపక్కల ఊళ్లు డబ్బుతో 
మూల్లుతున్నాయని విన్నాడు. తన ప్రావీణ్యం చూపించి ఆ దేశపు రాజుల ధనాగారాలకు 
కన్నం వేద్దామనుకున్నాడు. 


తెనాలి రామకృష్ణుడు 195 


కడియును గత్తియు నాచే-వడియుండినయేని పద్మభవునిల్లైనక 
వడి జొచ్చి కన్నమున వెస-వెడలింపనె మినుకకుండ వేదండంబున్‌? 
(ఉదృటా. 2-239) 


బయలుదేరాడు. అయితే అలసిపోయాడు. తిండిలేదు. ఒక చెట్టుక్రింద సొమ్మసిల్లి 
పోయాడు. అప్పుడా దారివెంట విద్యావా ణీభవుడైన ఒక పండితుడు వస్తున్నాడు. ఆయనా 
దగ్గరలో ఉన్న రాజుగారిచ్చిన దానాలు స్వీకరించి ఆ వజ్రాలూ, వస్తాలూ పట్టుకొని, 
చిన్నారి కొడుకును వెంటబెట్టుకొని వస్తున్నాడు. సొమ్మసిల్లిన మదాలసుణ్ణి జూచి 
జాలిపడ్డాడు. నీళ్లు జల్లి సేద దీర్చాడు. ప్రాణదానం చేశాడు. అతణ్ణి చూడగానే 
మదాలసునికి ఏదో ఆశ పుట్టింది. అతికేటట్టు అబద్ధం ఆడాడు. “జాతికి విప్రుణ్ణి. 
వాదంలో ఓడిపోయి సిగ్గుపడి శాస్తప్రాఠరం చేయడానికి పోతున్నాను' అన్నాడు. 'నామది 
తోచుచున్నయది నాయన నీవు దలంప సర్వవిద్యామయయమూర్తివంచు' అని చెప్పి తనను 
శిష్యునిగా స్వీకరించి శాస్త్రాలు చెప్పమని ఆర్థించాడు. 

కాపురము నాకు గడుపెద్ద కంచియంత 

యిల్లు శ్రీ ధాన్యకటకమై హెచ్చు మిత్రు 

అరయు దలవెండ్రుకలయంద రచ్చికంబు 

లేదు గ్రాసంబునందు నోవేదమూర్తి (ఉద్భటా. 2-258) 


ఇలా మదాలసుడు చెప్పగానే ఆ విద్యామూర్తి నమ్మాడు. 'నిన్ను నాకొడుకులాగా 
చూసుకొంటాను” అన్నాడు. పొద్దుపోయింది. చీకటిపడింది. పడుకొన్నప్పుడా పండితుణ్ణి, 
కొడుకుని చంపి డబ్బు తీసుకొని బయలుదేరాడు. దారి తప్పాడు. కాళీవైపు నడిచాడు. 
ఆదృష్టంవల్ల ఆ పుణ్యక్షే త్రం చేరుకొన్నాడు. అక్కడ వాడినొక పాము కరిచింది. ప్రాణాలు 
పోతున్నాయి. కాశీలో చనిపోయేవారందరికి శివుడు కుడిచెవిలో తారకమంత్రం ఉపదేశం 
చేస్తాడు. అతడలా చేస్తున్న సమయంలో యమభటులు వచ్చి శివుణ్ణి చూసి పారిపోయారు. 
యముడే వచ్చాడు. ఎందుకొచ్చావని కివుడు అడిగాడు. ఈ మదాలసుడు చేయని 
పాపమంటూ లేదని యముడు ఏకరవుపెట్టాడు. 


'మొదల బ్రాహ్మణకర్మముల పట్టు వదలించి జారుడై కులటల జంకబెట్టీ 
తల్లిదండ్రుల మాట తలమీరి వర్షించి కైదువ ధరియించి జూదమాడి 
చోరుడైశంకరు సొమ్ములు దొంగిలి హత్తి వారాంగన పొత్తు దొడగి 

గంజాయి . భక్షించి కలు దాని నంజుడు నమిలి కృతఘ్మ్నుడై నట్టడవిని 
శాంతువేదాంతవిద్యావిచారనిపుణు 

నిరపరాధు మహీసురవరుని నతని 

పుత్రకుని జంపి తుది నిన్ను బోలినాడు 

వీడు నేనేమియనువాడ విశ్వనాథ! (ఉద్భటా. 2-273) 


'* శివుడు కాళీక్షేత్రమహిమ చెప్తాడు. తుమ్మెదముక్కు అంటికి పువ్వు 
ఆరూపమవుతుంది. సిద్ధరసం తాకితే ఇనుము బంగారమవుతుంది. కాశీలో మరణిస్తే 


196 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాపకర్ముడు తనలాగ అవుతాడని శివుడన్నాడు. మదాలసుడందుకే ముకుడయ్యాడని 
చెప్పాడు. 

ఈ మదాలసుని కథ ఏ పురాణంలోనిదో తెలియదు. ఉద్భటారాధ్యుని చరిత్రలో 
దీనిని ముడిపెట్టడంతో రామలింగం వేసినది జారుముడే. తన సాహిత్యపు సరదాలు 
తీర్చుకొనడానికి ఈ కథ నింత విపులంగా వ్రాశాడు. శ్రీనాథుని ప్రభావంలో కథ 
ననుసరించినా సమకాలిక జీవితాన్ని మదాలసుని కథలో చొప్పించాడు. కనకలత తల్లీ, 
పరభావవేదీ అనుకునే మాటలలో రామలింగని పరిశీలన కనబడుతుంది. మిగతా 
భాగాలలో కూడా రామలింగకపి వాస్తవికతను చిత్రించడానికి చేస్తున్న ప్రయత్నాలు 
కనబడతాయి. అతని కాలంలో పసిపాపల నెలా నడిపించేవారో ఇలా వర్ణించాడు: 


అరటిపండున నడుగెత్తు ననఘమూర్షి 

చెరకుగోలకు జేసాచు జిన్నితండ్రి 

యనుచు శుద్ధాంత కామినీజనులు జెలగి 

నడవు దిద్ధంగ నడుచు భూనాథసుతుడు. (ఉద్భటా. 3-60) 


పసిపాపల నడకలఠే కాదు; ప్రభువుల నీతులను కూడా చెప్పించాడు. 


గోపకుండావు నల్లన గుస్తరించి - యొయ్య నొయ్యనదుగ్గంబు లొడుచుకరణి 
ప్రజల చిత్తంబు గందనిపగిది నడచి - ధర్మవర్తనమున గాంచు ధనములనసఘు 
(ఉద్భటా. 3-91) 


ఇందులో వీరైవులెలా దీక్ష పుచ్చుకొంటారో, ఎలా లింగధారణ చేస్తారో 
విపులంగా వర్ణించాడు. ఉద్భటయ్యగారు ముంజభోజునికి దీక్ష ఇవ్వడం ఒక 
పండుగలాగా చేయించాడు. నేల యీనినట్టు దేశికపుంగవులు, దృఢజ్ఞానులు వచ్చారట. 
వచ్చి ఇలా దీవించారు. 


సింధుబల్లహురీతి శ్రీపతిపండితు మరియాద ధూపద మాచిదేవు 

నట్లు మహాకాళుననువున నల్లకల్క ద బ్రహ్మకేవగక్క యవిధమున 

శూలదబహ్మయ్య చొప్పుర బిబ్బబాచనలీల వీరనాచాంకుపోల్కి 

కదిరరమ్మయగారి కైవడి దెలుగేశు మహణయ్యచందాన మాచిరాజు 

కరణి మాళిగ మారయ్యగతి దెలుంగు 

జొమ్మనార్యుని పడుపున నురియుచౌడు 

పగిది బసవేశ్వరుని మాడ్కి భక్తియుక్తి 

శంభు బూజించి బదుకు రాజస్యుచంద్ర! (ఉద్భటా. 3-186) 
౩. హరిభట్టు రచించిన నారసింహపురాణంలోని పదబంధాలవంటివే ఉదృటారాధ్యచరిత్రలో 


ఉన్నారని హరిభట్టు రచన చదివిన తరువాతనే రామలింగం ఇది చెప్పాడని ఇటీవల సూర్యదేవర 
రవికుమార్‌ నిరూపించారు. (వ్యాససుధ 1989) 


తెనాలి రామకృష్ణుడు 197 


ఈ పద్యంలోని వారంతా వీర్ణౌవులే. వారి కథలను పాల్కురికి సోమనాథుడు 
బసవపురాణంలో కథనం చేశాడు. తెనాలి రామలింగం అవన్నీ చదివాడు. అయితే 
సోమనాథుడు వ్రాసినట్టు ఉద్భటారాధ్య చరిత్రను రామలింగం చెప్పలేదు. మార్పులు 
చేశాడు. బసవపురాణంలోని గంధర్వుడు ఉద్భటయ్య చితిలో ఇంకొన్ని చితుకులు 
వేయించి పొగ వచ్చేటట్టు చేస్తే చాలు వేళ్లతో బాటు చెట్టు పెకలించుకుని శైలాసం 
పోతానంటాడు. భోజుడు అలా చేస్తాడు. రామలింగం దానిని మార్చి శివుడే 
దిగివచ్చేటట్టు ముంజభోజునిచేత పంతం పట్టించాడు. అసలు బసవపురాణంలోనే 
భోజుడనే ఉంటి రామలింగం ముంజభోజుడని మార్చాడు. ఈ రాజు చారిత్రక పురుషుడే. 
క్రీ.శ. 10వ శతాబ్దివాడు. ఉద్భటుడీకాలానికి ముందువాడు. క్రీ.శ 779 నుండి 813 దాకా 
కాళ్ళీరాన్ని పాలించిన జయాపీడుని సభలో ఉద్భటుడు విద్యాపతిగా ఉండేవాడు. ఇతణ్ణి 
విష్యకవిగా తలుగు కవులు నుతించారు. పండితయ్య తన శిష్యతత్త్వసారంలో ఇలా 
నుతించాడు: 


హరలీలా స్తవరచనా- స్థిరనిరుపమభక్తి దనదు చేహముతోడక 
సురుచిరవిమానమున నీ-పురమున కుద్పటుడు ప్రీతి బోవడె రుద్రా! (శివ. 410) 


ఉద్బటుడు హరలీలాస్తవం రచించాడని పండితయ్య చెప్పి నుతిస్తి నన్నెచోడుడు 
మరికొన్ని కావ్యాల పేర్లు చెప్పాడు. 
క్రమమున నుద్భటుడు. గవి-త్వము మెరయు గుమారసంభవమ్ము నలంకా 
రము గూఢవస్తుమయకా-వ్యముగా హరలీల జెప్పి హరు మెప్పించెన్‌. 
(కుమా. 1-21) 


నన్నెచోడుడు చెప్పిన ప్రకారం ఉద్భటయ్య వ్రాసిన గ్రంథాలు మూడు అని 
కొందరు ఊహించారు. అవి 1. కుమారసంభవం, 2. అలంకారం, 3. హరలీల. కాని 
ఉద్బటుడు కుమారసంభవమంతా వేరే రచించలేదు. కావ్యాలంకార సంగ్రహంలోని 
ఉదాహరణ శోీకాలలో గూఢంగా కుమారసంభవమనే హరలీలను అతడు వ్రాశాడని 
నన్నెచోడుడు చెప్పాడని మరికొందరంటారు.! అయితీ ఉద్భటయ్య హరలీలాస్తవం 
వ్రాసినట్టుగాని, కాశ్మీరదేశపుకవి అనిగాని చెప్పలేదు. “ఉండె నేయాచార్యమండలేశ్చరుడు 
భూమండనంబగు ముదిగొండ యందు” అని చెప్పాడు (ఉద్పటా. ౩-123). నన్నెచోడుని 
కుమారసంభవంగాని, ఉద్భటుని కావ్యాలుగాని రామలింగం చూడలేదనుకోవాలి; 
అతడు తన కాలంనాటి ప్రబంధాలన్నీ చదివాడని చెప్పవచ్చు. మాదయ్యగారి మల్లన 
రాజశేఖర చరిత్రలో ఇలా వ్రాశాడు: 

నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి - పత్తి రిసుమంత నెవ్వడు పారవైచు 

గామధేనువు వానింటి గాడిపసర - మల్ల సురశాఖి వారింటి మల్లెచెట్టు. 

(రాజశేఖ. 1-65) 

4. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు - 'ఉద్భటారాధ్యచరిత్ర' పీఠిక, పుట 17. 
ర్‌. కుమూరసంభవవిమర్శ- శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రీగారు, పుట 101. 


198 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ పద్య భావాన్ని రామలింగం ఇలా అనుసరించాడు: 


'చల్లునెవ్వాడు ధూర్జటిమీద బుడిసెడు జలము లాతడు సుధాజలధి దేలు, 
(ఉద్భటా. 1-67) 


ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణాన్ని కూడా రామలింగం చదివాడనడానికి 
పరోక్షంగా సాక్షార్థిలున్నాయి. తన కృతిపతి తండ్రిని వర్ణిసో “సత్యభామా పతిచేత 
జలనమొంది బలిమిదింపనినాటి కల్ప ద్రుమంబు' అన్నాడు. (ఉద్భ్బ. 1-38). ఈ కావ్యాన్ని 
వ్రాశాకే రామలింగం రాజధానికి వెళ్లాడేమో. విజయనగరంలో స్థిరపడ్డాడేమో. ఈ 
కావ్యాన్ని ఇతడు క్రీశ. 1525 ప్రాంతాల ముగించాడు. అప్పటికి కృష్ణదేవరాయలపారి 
అదృష్టభానుడు పడమటకు వాలుతున్నాడు. రాజ్యంలో అల్లరులు మొదలయ్యాయి. ఆ 
కిందటేడే రాయలవారి పుత్రుడు మరణించాడు. అప్పాజీపైన అనుమానం 'కలిగింది. 
ఆయనను బంధించారు. అప్పాజీ కొడుకు పితూరీ చేశాడు. అలియరామరాయలు దాన్ని 
అణచడానికి వెడుతున్నాడు. ఈ కలోల పరిస్థితులలో రామలింగం రాజధానికి వెడితే 
అతనికి రాజదర్శనం అయినా రాయల కరుణాదృష్టి పూర్తిగా అతనిపై బడిందో లేదో! 
ఆస్థాన ప్రవేశం కోసం అతడు ప్రయత్నిస్తూ ఉండి ఉంటాడు. 


విజయనగరంలో వుంటున్నప్పుడే రామలింగం మరొక కొత్త కావ్యం వ్రాశాడు. 
దాని పేరు “కందర్చ్పకేతువిలాసం.' దానిలోని కథేమిటో తెలియదు. ఇప్పుడీ పుస్తకం 
అలభ్యం. దీనిలోంచి నాలుగు పద్యాలను పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో 
ఉదాహరించాడు. కథానాయకుడైన కందర్చకేతుడు ఎవరినో చూసి మోహించాడు. 
విరహంలో పడ్డాడు. ఇలా తనతో తానో లేక ఇంకెవరితోనో చెప్పుకొంటున్నాడు: 


అక్కమలాక్షి గనొనినయప్ప టినుడియు నేమి చెప్పనా 

ఆక్కడజూచిన న్మదను డెక్కడ జూచిన రోహిణీవిభుం 

డెక్కడజూచినం జిలుక లెక్కడ జూచిన గమ్ముగాడ్పులిం 

కెక్కడ వెట్ట యోర్వగల నీవిరహానలతాపవేదనన్‌? (ప్రబంధ. 425) 


ఆ ప్రియురాలికోసం గాలిస్తున్నాడు. పద్యాలను, చేపలను, చక్రవాకాలను, తుమ్మెదలను, 
హంసలను, పూవుతీగెలను పిలిచి ప్రశ్నిస్తున్నాడు: 

వారిజ మీన కోక యళివర్గ సితచ్చత సల్లకాపనీ 

మీరుచిరాస్య మీనయన మీకుచ మీయలకాలి మీగతిన్‌ 


మీ రమణాంగి మత్రియ నమేయగతి౯ విరహాతురాన౯ 
మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరు గానరే? (ప్రబంధ. 428) 


కథానాయకుడిలా వెతుకుతూ ఉంటే చంద్రోదయమైంది. చందమామను రామలింగం 
ఇలా వర్ణించాడు: 


తెనాలి రామకృష్ణుడు 199 


కామిని చంద్రు జూచి మదిగందు సరోరుహగంధి మందిరా 

రామము జూచి మానుపడు రాజనిభానన సాంకు£ శుక 

సోమము జూచి యేకరును దొయ్యలి కోకిల జూచి కంట గెం 

పౌ మదలీల దాల్చు మదనానల తాపవిషాదవేదనన్‌. (ప్రబంధ. 426) 

నాయికానాయకుల విరహాలు, చంద్రవర్గన తప్పించి ఇంకేమీ ఈ కందర్ప 
కేతువిలాసం గురించి వివరాలు తెలియవు. ఈ కావ్యాన్ని నాదెళ్ళ గోపమంత్రికి దగ్గర 
బంధువైన చిట్టమంత్రికి అంకితం ఇచ్చాడట. నాదెళ్ళవారి బంధువులలో చిట్టరసు 
వారెవరూ కనబడరని, ఆ రోజులలో రెంటాల చిట్టరసు అనే వ్యుక్తి ఉన్నాడని, బహుశా 
అతనికే ఈ కందర్ప _ కేతువిలాసం రామలింగం అంకితమిచ్చి ఉంటాడని కొందరు 
పరిశోధకులు భావిస్తున్నారు.” ఈ ఊహలకు ఆధారాలేమిటో మాత్రం తెలియదు. 

ఈ (గంథ రచన చేసి అంకితమివ్వడంవల్ల రామలింగని కేమైనా లాభించిందో తేదో 
తెలియదు. ఆ రోజులో విజయనగరంలో వైష్ణవానిదే పైచేయి. రాయలవారి 
వజసింహాసనంకన్నా వారి గురువులైన తాతాచార్యులవారి ధర్మాసనమే సభలో ఒక 
బెత్తెడు ఎత్తుగా ఉండేది.* అనాటి రాజకీయాలలో వైష్ణవ మత గురువుల మాటకున్నంత 
బీలువ -కాయుతకోకకే సైతం లేదేమో. ధూర్జటిలాంటి ఎవరో ఒకరిద్దరు వీర్ణౌవులకు 
గౌరవమర్యాదలు లఖించాయేమోగాని రామలింగం వంటి వైవునికి “దేవిడిలో ప్రవేశ 
కలగడం గగనమే. 

రాజాశ్రయం కోసమో, నిజంగా వైష్ణవ మతంపై కలిగిన నమ్మకం వల్లనో 
రామలింగం మతం యార్చుకోవాలనుకొన్నాడు. రాజకీయోద్యోగులకో, రాయలవారికో 
సిఫార్సు చేయమని అడగాలని వెళ్లినప్పుడు . రామలింగం వైష్టవులతో చర్చలు జరిపి 
ఉంటాడు. వైష్ణవ గ్రంథాలను చదివి ఉంటాడు. అందులోని విషయాలు అతణ్ణి ఆకర్షించి 
ఉంటాయి. అప్పటికే చాలామంది పెద్దలు మతం మార్చుకొని మార్గదర్శకులయ్యారు. 
అల్లసాని పెద్దనగారు పుట్టుకచేత అద్వ్వైతి. అయినా విశ్‌ష్టాద్వైతాన్ని చేపట్టి 
శఠగోపయతీంద్రుల శిష్యులయ్యారు. తాళ్ళపాక అన్నమయ్య చరిత్ర సరేసరి. ఎలుగెత్తి 
మతం మార్పును చాటిచెప్తుంది. రామలింగం ఈ విషయాలన్నీ ఆలోచించి భట్టరు 
చిక్కాచార్యులవారి శిష్యుడై వైష్టవ మతాన్ని స్వీకరించాడు. రామకృష్ణుడని పేరు 
మార్చుకొన్నాడు. అతను పేరు మార్చుకొన్నా లోకులు మాత్రం అతణ్జి తెనాలి 
రామలింగడనే పిలుస్తూ వచ్చారు. 

వాన్ని స్వీకరించాక రామకృష్ణుడు హరిలీలావిలాసమనే గ్రంథాన్ని 
రచించినట్టు కనబడుతుంది. ఈ కావ్యంలోంచి 21 పద్యాలను పెదపాటి జగ్గన్న తన 
ప్రబంధరత్నాకరంలో ఉదాహరించాడు. “కాకుళ్స్సవంశనగరి'లో జరిగిన లీలలు కొన్ని 
రామకృష్ణుడు వివరించినట్టుంది. ఈ కావ్యంలో విపులంగా పురవర్ణన చేశాడు. పెదపాటి 
జగ్గన్న ఎంచిన ల 12 పురవర్ణన స వాటి వివరాలు చూడండి. 


డ MP V1 చాగంటి శేషయ్యగారు. పుట 28. 
8. రామకృష్ణుని రచనావైఖరి - పుట్టపర్తి నారాయణాచార్యులు, పుట 6. 


200 సమగాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


(1) ఊరిపేరు (ప్రబం. 445), (2) ప్రాకారాలు 440, (3) అగడ్డ 446, (4) సౌధాలు 439, 
(5) బ్రాహ్మణులు 446, (6) క్షత్రియులు 443, (7) వైశ్యులు 442, (8) శూద్రులు 429, 
(9) గుర్రాలు 435, (10) ఏనుగులు 440, (11) స్త్రీలు 441, (12) పుష్ప లావికలు 444. 


ఊళ్ళో పువ్వులమ్మే విలాసినుల చలాకీ మాటలను విధిగా వర్ణించాలని ఏ 
అలంకారకాస్త్రం చెప్పదు. ఈ పుష్పలావికావర్ణనం తెలుగు ప్రబంధంలో తప్ప ఇంకెక్కడా 
కనబడదు. కాళిదాసు మేఘసందేశంలో ఒకచోట 'పుష్పలావీముఖానాం' అన్నాడు 
(మేఘ. 1-27). అయితే ఉద్యానవనంలో పువ్వులు కోసీ చానలే గాని ఊళ్ళో అమ్మే 
జాణలు కారు. మేఘసండేశంలో క్షణపరిచితమైన ఈ మాట తెలుగు ప్రబంధాలలో 
హమేషా కనబడడం కృష్ణరాయల ఆముక్తమాల్యదతో మొదలైంది. మధురాపురాన్ని 
వర్ణిస్తూ రాయలవారు నాలుగు పద్యాలలో పుష్పలావికల చతురవచన విలాసాలు 
వర్ణించారు (ఆముక్త. 2:19-22). “వెలదీ ఈ నీదండ వెల ఎంత?” అని కోడెవయసు 
బేరగాడు అడిగితే, “నొదండకును వెల బెట్ట ఎవ్వరి తరంబు" అని తలవిరుసుపిల్ల మెత్తగా 
అనడం, 'పరిఖభాషిలాగా ఆ సరసులూ, ఈ జాణలూ శేషలతో మాట్లాడుకోవడం 
మొదలైన గడుసుదనాలకు రాయలవారు శ్రీకారం చుట్టడంతో వాటికి రాచసిరి పట్టింది. 
అనంతర కవులు తమ శ్లేషవైభవాన్ని యథాశక్తి ప్రదర్శించడానికి ఇది గరిడీకూటమైంది. 
హరిలీలావిలాసంలో రామకృష్ణుడిలా పుష్పలావికలను వర్ణించాడు. 


వలమానచంపకోత్స లమాలికాదిసంగ్రథనచాతురి నెరకవుల బోలి 

దళము గెలిచిన సూత్రముననూల్కొల్పు నేర్చునయోధవీరులపాలుపుదెలిపి 
ఖండితత్వమున రాగము గల పల్లనావలి గోయుటల వేశ్ళువలపు నెరపి 
పలుతావు లరసి యెత్తులు పచరించు పెంపున జూదరుల కేవ పొడమజేసి 
తమనిజాంగమరీచులు తత్తదన్య 

పుష్పములసావి నిక్కంపు బువ్వు లమరు 

పేర బేర్కొను పౌరుల గేరి కేరి 

నవ్యుదురు పుష్పలావికానలిపములు (ప్రబంధ. 444) 


పెదపాటి జగ్గన్న ఉదాహరించిన 21 పద్యాలలో 12 పురవర్ణనకు పోగా మిగిలిన 
9లో 7 పద్యాలు సూర్యాస్తమయాన్నీ, సంధ్యారాగాన్నీ, అంధకారాన్నీ, చుక్కలు 
పౌడవడాన్నీ వర్ణిస్తాయి. సాయంసంధ్యను ద్రౌపదీస్వయంవరంతో పోల్చి రామకృష్ణుడిలా 
వర్ణించాడు. 

కాలధనంజయుండు తను గాచి దివాకరమత్స కయంత్రము౯ 

గీలెడలించి సంధ్యయును కృష్ణ నుదంచితరూపవి భ్రమ 

శ్రీలలితాంగినిం దగ వరించి తమోమయధార్హరాష్ట్రభూ 

పాలకసీన నేయు నితభల్లములో యన బర్వె దారకల్‌. (ప్రబంధ. 434) 


ఉద్భటారాధ్య చరిత్రలో మదాలసుడనే పతితుని కథ చెప్పినట్టు హరిలీలా 
విలాసంలో కూడా చెప్పాడేమో తెలియదు. మధుపానంవల్ల అపూజ్యత కలుగుతుందని 
తుమ్మెదను చాటుగా పెట్టి శ్లేషించాడు. 


తెనాలి రామకృష్ణుడు 201 


సరసుల పొందు గల్దనగ జాలి బహూన్నతచారుశాఖలం 

బెరిగి మహాష్చాజావనమె పిర్మి నిజాయితీగా దనర్చి ని 

రర జనతాపసంహరణ పాత్రము లయ్యు యహీజవాటికల్‌ 

పురివెలినిల్చె మేటియు నపూజ్యుడగుక్‌ మధుపానుకూలతన్‌. (ప్రబంధ. 448) 


జగ్గన్న ఎన్నుకొన్న ఈ పద్యాలవల్ల హరిలీలావిలాసంలో కథ ఏమీ తెలియదు. ఈ 
కావ్యం ఎవరికి అంకితమిచ్చాడో తెలియదు. బహుశా మంచి పలుకుబడి కల 
రాజోద్యోగికి ఇచ్చి ఉంటాడు. రాయలవారి అవసాన కాలంలోనైనా రామకృష్ణునికి 
ఆస్థాన ప్రవేశం కలిగిందనుకోవచ్చు. అతడు అష్టదిగ్గజాలలో ఒకడన్న ప్రతీతి ఊరికే 
రాదు. రాయలవారి విద్యాగోష్ణులలో రామకృష్టునికి సంబంధించని కథలు చాలా 
తక్కువ, తాతాచార్యులవారిని ఏడిపించిన కథలు ఎంతో ఎక్కువ, వికటకవిగా, 
విదూషకుడుగా రామకృష్ణునికి దక్షిణ భారతదేశంలో ఉన్న పేరు మరెవరికీ లేదు. 
రామకృష్ణుడు అందరినీ వెక్కిరించవచ్చు. ఎవరినీ విడిచిపెట్టకుండా ఎకనెక్కాలు ఆడీ 
ఉండవచ్చు. అయితే, గౌరవించవలసినవారిని ఎలా గౌరవించాలో అతనికి తెలుసు. 
పెద్దనగారంటే చాలా అభిమానం. తిక్కనగారితో సరిసమానంగా ఎంచుకొంటాడు. 


కవి యల్లసాని పెద్దన - కవి తిక్కనసోమయాజి గణుతింపంగా 

కవి నేను రామకృష్ణుడ-గవి యను నామంబు నీరుకాకికి లేదే! 

పెద్దనగారి పట్ల ఇలా అపరిమితమైన గౌరవాన్ని చూపినట్లి తాళ్ళపాక కవులపై 
కూడా చూపాడు. ఈ పద్యాన్ని అప్పకవి ఉదారించాడు: 


చిన్నన్న ద్విపద కెరగును - బన్నుగ పెదతిరుమలయ్య పదమున కెరగు౯ 
మిన్నంది మొరసె నరసిం- గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్‌. (అప్పకవి. ౩-225) 


అర్హులకు గౌరవం ఇవ్వగల సహృదయుడు కనుకనే అవసరం వచ్చినప్పుడు 
సరదాగా అపహాస్యం కూడా చెయ్యగలడు. అయితే ఈ హాస్యం ఒకప్పుడు 
' బెడిసికొడుతుంది. ముక్కుతిమ్మనగారొకప్పుడు ఊయల మంచంపై కూర్చున్నారట. 
రామకృష్ణుడు వెళ్లి 'తాతా ఊతునా?' అని అడిగాడట. “ఊ' అన్నారాయన. శ్లేషమీద 
మోజుకొద్దీ ఉమ్మాడట. పుస్తకాలో అయితే సంతోషిస్తారుగాని మొహంమీద ఉమ్మితీ 
ఎవరూరుకొంటారు? తిమ్మనగారు పాంకోడు విసిరారు. రామకృష్ణుడు విపన్నుడయ్యాడు. 
ఒక పన్ను రాలింది. ఆ బోసినోటిని తనకు జరిగిన అవమానాన్ని సమంగానే 
కప్పిపుచ్చుకొన్నాడు. అయితే ఇలాంటివి దాగుతాయా? రాయలవారొకసారి “రవి 
గాననిచో కవిగాంచునే కదా” అనే సమస్య ఇచ్చారు. భట్టుమూర్తి దాన్ని ఇలా 
పూరించాడట: 

అరవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసినోటికి౯ 

నేరడు రామకృష్ణకవి నేరిచెబో మన ముక్కుతిమ్మరాట్‌ 

కూరపదాహతిం బడిన కొక్కిరిపంటికి దుప్పికొమ్ముప 

ల్లారచియింపనౌర రవిగాననిచో కవి గాంచునేకదా! 


202 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ చాటువు చాలా ప్రసిద్ధం. రాయలవారి ఆస్థానంలో ముక్కుతిమ్మనగారూ, 
రామకృష్ణుడూ, భట్టుమూర్తీ ఉన్నారన్న సంగతిని విశదం చేస్తుంది. భట్టుమూర్తి కాక 
ఎవరైనా పూరించడానికి అవకాశం ఉండవచ్చుగాని పద్యంలో ఉన్న పేర్లవల్ల 
తిమ్మనగారూ, రామకృష్ణుడూ సమకాలికులని తేలుతూంది. తిమ్మనగారు రామకృష్ణుని 
మోము తన్నారని ఈ పద్యం చాటుతున్నా, రామకృష్ణుడు ఈ శాస్తి ఇతరులకు చేస్తానని 
ఎలుగెత్తి ఘోషిస్తున్నట్టు ఒక చాటువు నిదర్శనం. 

ఒకని కవిత్వం దెనయు తప్పులు నొప్పులు నాకపిత్సమం 

దొకనికి దప్పుబట్ట బనియుండదు, కాదని తప్పు పట్టిన౯ 

మొక మటు క్రిందుగా దివిచి ముక్కలు నోప నిసుంపకత్తితో 

సిక మొదలంట గోయుదును జెప్పున గొట్టుదు మోము దన్నుదున్‌. 


“పిలక ఊడదీస్తాను' అన్నదాకా బాగానే ఉందిగాని మిగతా విషయాలు మరీ 
మోటుగా ఉన్నాయి. పరులను తిట్టడంలో రామకృష్ణుడు కొంచెం సున్నితమైన భాషనే 
ఉపయోగిస్తాడని అప్పకవి జాగ్రత్త చేసిన చాటువు ఒకటి చెప్తూంది. బసవరాజుగారి 
గోవిందరాజనే ఒక పెద్దమనిషి ఏదో తిట్టదగిన ఎగ్గు చేస్తే రామకృష్ణుడీ పద్యం చెప్పాడు. 

బసవనకు పుట్టినప్పుడె - పసరముగోవిందరాజు పసరంబైతీ 

గస వేటికి దిన డంటే - గసవుందిను శత్రు లాజి గవిసిన వేళన్‌, (అప్ప. 2-379) 

ఈ పద్యంలోని గోవిందరాజుకన్నా కొంచెం తక్కువ అపహాస్యానికి ఎవరో 
తిరుమలరాయడు పాలుపడ్డాడు. పాపం! అతనికి ఒంటికన్ను. అతజ్జీ, అతని ప్రియురాలినీ 


కలిపి రామకృష్ణుడిలా పద్యం చెప్పాడు: 
అన్నాతిగూడ హరుడగు - నన్నాతింగూడకున్న నసురగురుండౌ 
నన్నా తిరుమలరాయడు - కన్నొక్కటి లేదుగాని కంతుడు గాడే? 


ప్రియురాలితో కలిస్తే ముక్కంటి; లేకుంటే ఏకాక్షి అని సులభ గణితంలో చాటువు చెప్పాడు. 
కొంచెం కష్టమైన గుణింతంలో కూడా రామకృష్ణుడు చాటువులు చెప్పినట్టుంది. 


పల్లవము బూని సకీయమేనెల్ల జేసి - పద్మగర్శుడు లాదీసి వాగుడిచ్చి 

మూ విసర్జించి యప్పు డప్పూవుబోడి - డెంద మోనరించె సందేహమందనేల? 
సుకుమారమైన పల్లవాన్ని కఠోరమైన పనిగా మార్చాడు. తిమ్మిని బ్రహ్మిని, బ్రహ్మిని 
తిమ్మినీ చేయగల సామర్థ్యం అక్షరాలా ఇటువంటి కవులకు సాధ్యమవుతుంది. అయితే 
జీవితంలో ఎవరైనా ఇటువంటివి చేయడానికి ప్రయర్నిస్తే చేటు జరుగుతుందని 
తెలిసినప్పుడు ఇటువంటి హాస్య చతురులు ఎన్ని కొంటెపనులైనా చేసి నిరోధించగలరు. 
రాచమంగలి కొండోజుకు రాయలవారు పెద్దపీట వేయడం, అమితంగా తరుణించడం 
చూసి, రామకృష్ణుడు నల్ల కుక్కను తీసుకొని వచ్చి తెల్ల కుక్కగా మార్చడానికి వ్యర్థ 
ప్రయత్నాలు చేసి గుణపాఠం నేర్చాడంటారు. ఈ మంగలి కొండోజు చారిత్రక పురుషుడే. 
క్రీ.శ. 1544-50ల మధ్య సదాశివరాయల కాలంలోని శాసనాలలో ఇతని పేరుంది. ఈ 
మంగలి కొండోజే కందుకూరి రుద్రకవికి రాయలవారి దర్శనం కలుగజేశాడని ప్రతీతి. 


తెనాలి రామకృష్ణుడు 203 


రామలింగడు చేసిన కొంటెపనులకు, చెప్పిన చాటుపద్యాలకు ఇప్పటివారు 
నవ్వుకోవచ్చుగాని అప్పటివారు బాధపడి ఉంటారు. కొందరి కోపానికీ పాత్రుడై 
ఉంటాడు. ఆ రోజులో వైష్ణవంలోనే రెండు తెగలున్నాయి. ఒకటి ఉత్తరాది సంస్కృత 
సంప్రదాయాన్ని అనుసరించే వడహల తెగ, రెండోది తమిళ సంప్రదాయాన్ని పాటించే 
తేంగల తెగ. తాతాచార్యులవారిది వడహల సంప్రదాయం. రామకృష్ణుని గురువుగారైన 
భట్టరు చిక్కాచార్యులవారిది తెంగల సంప్రదాయం. ఈ ఇద్దరి మధ్య స్పర్థలు 
ఉండవచ్చు. తాతాచార్యుల వారిని అపహాస్యం పాలు చేయడానికి రామకృష్ణుని అడ్డం 
పెట్టుకొని తెంగల తెగవాళ్లు కొన్ని కథలు కల్పించి ఉంటారు, కొన్ని రామకృష్ణుడి తన 
సహజ హాస్య ప్రియత్వంతో చేసినవి కావచ్చు. తెంగల వైష్ణవులలాగే ఆస్థాన పండితులు 
కూడా రామకృష్ణుని వాడుకొని ఉంటారు. పరదేశ కవులు ఎవరు వచ్చినా వారిని 
బెదరకొట్టడానికి రామకృష్ణుని చాకచక్యం, మాటకారితనం, వెటకారం, కొంటెతనం 
అవసరమే. అతడు పరదేశ పండితులపాలిటి పాపాలభైరవుడు. 


అష్టదిగ్గజాలలో ఒకడుగా రాయలవారి భువన విజయంలో తెనాలి రామలింగడు 
ఎన్నాళ్లు ఉన్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియదు. రాయలవారు మరణించాక అతడు 
విజయనగరం విడిచి పెట్టినట్లుంది. స్వగ్రామానికి వెళ్ళి స్థిరపడ్డాడు, కాబోలు. తెనాలి 
అగ్రహార నిర్ణేతగా అతడు ప్రసిద్ధుడయ్యాడు. అయితే పట్టుమని పదేళ్ళేనా స్వగ్రామంలో 
ఉండకుండానే అతడు పొత్తపినాటికి కదిలాడు. 


ఆ రోజులో ఆ సీమకు శ్రీమన్మహామండలేశ్చరులుగా గురుదేవచోడ రాజులవారి 
కుమారులు సదాశివరాయలవారి ఆనతిని రాయలవారి ఆజ్ఞాపాలనం చేస్తూవుండేవారు. 
ఈ గురురాజుగారి పెద్ద కుమారుని పేరు సంగరాజు. ఆతని దగ్గర విరూరి వేదాద్రి అనే 
వాయసం ఉద్యోగి ఉండేవాడు. ఆయన తెనాలి రామకృష్ణుని ఆదరించాడు. 
ఆశ్రయమిచ్చాగు. అప్పటికి రామకృష్ణుడు ప్రొఢ రచనలు చేసీ పరిపక్సతను పొందాడు. 
సంస్కృతాన్ని తెనుగు, తెనుగును సంస్కృతం చేయగల చతురమతి, చతుర్విధ కవిత్వాలు 
చెప్పగల ఘనుడు, ఆశువులో మేటి. ఎన్నో ఆస్థానాలలో అందరినీ మెప్పించాడు. ఇటు శైవ 
పురాణాలూ, అటు వైష్ణవ పురాణాలూ మధించి వాటి కథలను వ్రాయడంలో నానార్థ 
రచనా పట్నొకరమ్యమతి అయ్యాడు. చిన్నప్పుడతనికి కుమూరభారతి అనే బిరుదు 
వుండేది. వ. వ. య. కొనియాడుతారు, 


ఇంతటి మహాకవిని ఆదరించి అతని చేత గ్రంథం వాయించే అవకాశం 
మహామండలేశ్చరులకూ, రాజ్యాధిపతులకూ కాక వ్రాయసం ఉద్యోగికి వచ్చిందంటే 
దానికి ఏవో కారణాలుంటాయి. నిజంగా రామకృష్ణుడు రాయలవారి ఆస్థానంలో 
అష్టదిగ్గజాలలో ఒకడుగా పూర్వం వైభవాలు అనుభవించి ఉంటే ఇప్పుడీ వ్రాయసం 
ఉద్యోగి యిచ్చిన తాంబూలం పుచ్చుకొని సరస్వతి పెదవులలాంటి వక్కలు, ఆమె 


9. రామకృష్ణుని రచనావైఖరి - పుట్టపర్తి నారాయణాచార్యులు, పుట 7. 


204 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెక్కుల్తాంటి తమలపాకులు, ఆవిడ పలుకుల్తాంటి కర్పూరం పలుకులు ఉన్న 
తాంబూలం నాకు ఇచ్చాడని మురిసిపోవడం! నిజంగా “కుంజరయూధంబు 
దోమకుత్తుక జొచ్చెన్‌' అన్న స్థితిని చెప్తుంది: విరూరి వేదాద్రి ఇచ్చిన తాంబూలం 
పుచ్చుకొని “లోకోత్తర గుణోత్తరుండగు నా ప్రధానశేఖరుండు పరమపురుష పరికర 
చరిత్రంబునకు నదీశ్చరుండగుట తీర్థంబును, స్వార్థంబును జాదులందేవరప్రసాదంబును, 
బుణ్యంబును పురుషార్థంబును నయ్యె' అని రామకృష్ణుడు బ్రహ్మానందపడ్డాడు. 11 
పాండురంగ మాహాత్మ్యం అనే కావ్యాన్ని వ్రాసి అంకితం ఇచ్చాడు. 

పాండురంగ విట్టలుడు పండరీపురంలోని దేవుడు. ఆ క్షేత్రం మహారాష్ట్ర దేశం 
లోనిది. తెలుగుకవి ఆ స్థలపురాణాన్ని కథనం చేయడానికి కారణం ఉంది. 
విజయనగరంలోని ముఖ్యమైన దేవాలయాలలో విఠోబా దేవాలయం ఒకటి. రెండవ ” 
దేవరాయల కాలంలో, అంటే క్రీ.శ.1423-78లో ప్రోలుగంటి తిప్పన అనే ఉద్యోగి ఈ 
ఆలయానికి భోగమంటపం కట్టించాడని నరసింహపురాణంలో హరిభట్టు కుమారుడు 
వ్రాశాడు."? అప్పటినుంచి విశలనాథుని ఆరాధన విజయనగరంలో ఉంది. కృష్ణరాయల 
కాలంలో ఈ ఆలయానికి దానాలు, ధర్మాలు విరివిగా జరిగాయి. అయితే పండరిపురం 
లోని విగ్రహాన్ని తొలగించి కృష్ణరాయలవారెంతో భక్తితో విజయనగరంలో 
ప్రతిష్టించారని, ఒక భాగవతోత్తముడు వచ్చి ప్రార్థిస్తే మళ్ళీ వాపసు చేశారని ఒక కథ 
ప్రచారంలో ఉంది." రాయలవారు వాస్తవానికి ఉదయగిరినుండి కృష్ణ విగ్రహాన్ని 
తీసుకొనివచ్చి ఒక ఆలయంలో ప్రతిష్టించారు. దానిని కృష్ణస్వామి ఆలయం అంటారు, 
అయితే వారికి ఏఠోబా అంటే అమితమైన శ్రద్ధాభక్తులు. 


"Krisnnadeva Raya was an ardent worshipper of Vithoba. The Vithoba cult 
was a phase of Vaishnavism that prevailed in the Maharashtra country. 
Krishnadeva Raya consecrated a temple at his capital for God of his heart. If the 
scale and highly artistic nature of a shrine could alone determine the strength of 
the devotion of the builder to the enshrined, we might say that Vithoba had 
highest place in Krishnadeva Raya's heart."!* 


కృష్ణదేవరాయలేగాక అచ్యుతదేవరాయలు కూడా విఠోబా భక్తుడు. క్రీశ 1534లో 
విఠలేశ్వరుని అలయంలో పురాణం చదివే శ్రీవైష్ణవ బాహ్మణులకు భూదానం 
చేశాడు. కృష్ణరాయల కాలంలోనూ, అచ్యుతరాయల కాలంలోనూ ఉన్న 
రామకృష్ణునికి పాండురంగనిపై భక్తి కుదిరి పుండరీకుని కథ వ్రాయాలనే కోరిక 
10. పాండురంగమాహాత్మ్య్యం, 1-29 
11. పాండురంగమాహాత్మం, 1-29 
12. Administration & Social Life under Vijayanagar - T.V. Mahalingam, ౧.393 
13. Temples and Legends of Maharashtra - M.S. Mate, pp.193-94. 
14. Adminlstratlon & Social Life under Vijayanagar - T.V. Mahalingam, pp. 323-24. 
15. 016, p. 285 


తెనాలి రామకృష్ణుడు 205 


కలగడంలో ఆశ్చర్యం లేదు. విఠలేశ్చరుని కోవెలలో ఏ పురాణం చదివేవారోగాని 
రామకృష్ణుడీ కథను స్కాంద పురాణం నుండి స్వీకరించినట్టు తన గ్రంథంలో అక్కడక్కడ 
చెప్పాడు. విరూరి వేదాద్రి ఇలా అన్నాడట: 


స్కందపురాణనీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ 

నందను సత్కథోద్యమము నమవ్యకవిత్సకళాకలాపమ౯ 

కుందనము౯ ఘటించి కడుగ్రొత్తగు సొమ్మొనరించి విష్ణు సే 

వం దులకించు నప్పరమవైష్టవకోటి నలంకరింపుమా. (పాండు. 1-26) 


అయితే స్కందపురాణంలో పాండురంగ మాహాత్మ్యానికి సంబంధించిన కథలేం 
లేవు. సంస్కృతంలో పాండురంగ మాహాత్మ్యం అనే గ్రంథాన్ని తాతాచార్యులవారు 
వ్రాశారని ఫాదర్‌ హీరాస్‌గారూ, వారి వ్రాతలను బట్టి టి.వి. మహాలింగంగారూ 
వ్రాశారు.1ళ అయితే తాతాచార్యులవారు అటువంటి గ్రంథమేమీ వ్రాయలేదు. 'ఇండియన్‌ 
ఆంటిక్వెరీ' అనే పత్రికలో జి.ఆర్‌. సుబ్బరామయ్యగారు వ్రాసిన వ్యాసాన్ని అపార్థం 
చేసుకొని ఫాదర్‌ హీరాస్‌గారు అలా వ్రాశారని మిత్రులు దేవెళ్ళ చినికృష్ణయ్యగారు తమ 
ప్రత్యేక పరిశోధనా వ్యాసంలో రుజువు చేశారు.!” స్కందపురాణంలో లేకపోయినా, 
పద్మపురాణంలో పాండురంగ ప్రసక్తి కొంత ఉంది. వివిధ పురాణాల నుండి తీసుకున్న! 
కథలతో స్థలపురాణాన్ని రామకృష్ణుడు రచించి ఉంటాడు. ఇది ఐదాశ్వాసాల కావ్యాం. 
1302 గద్యపద్యాలలో తొమ్మిది ముఖ్య కథల నతడు కథనం చేశాడు. 


1. పుండరీకుని కథ 6. సుశీల అనే పతివ్రత కథ 
2. నిగమ శర్మోపాఖ్యానం 7. ధర్మరాజు తమ్ములతో 
3. శ్రీకృష్ణావతార చరిత్ర పాండురంగక్షీ త్రం దర్శించిన కథ 
4. శ్రీరాధాదేవి చరిత్ర 8. సుశర్మోపాఖ్యానం 
5. కాకి హంస పాము చిలుక 9. ఆయుత నియుతలనే ముని కుమారుల 
తేనెటీగ మోక్షం పొందిన కథ చరిత్ర 
ఈ కథలన్నింటిలోనేకాక తెలుగు సాహిత్యంలోనే ముఖ్యమైనది నిగమశర్మో 
పాఖ్యానం. దానిని రామకృష్ణుడు 111 గద్యపద్యాలలో ద్రాకాడు (3-2-113). 


పాండురంగక్షే తంలో నరసింహడేవుడున్నాడు. ఆ స్వామివారి క్షేత్రాని కెడమపక్క 
మరణించినవారు సార్వభౌములవుతారు. కుడివైపున చనిపోతే ముక్తులవుతారు. 
వెనుకపక్క కనుమూస్తే స్వర్గానికి వెడతారు. పంచ మహాపాపాలు చేసినవాడైనా ఆ 
కుడిభాగాన్ని చూస్తే అన్ని పాపాలూ హరించుకుపోతాయట. ఈ విషయాన్ని చాటి 
చెప్పడానికి శివుడు నారుదునికి నిగమశర్మోపాభఖ్యాసాన్ని విశదం చేశాడు. 


కళిలగధేతానికి ఆభరణం వంటి పీఠాపురంలో ఒక సభాపతిగారు ఉండేవారు. 
ఆయనకు నిగమశర్మ అనే కుమారుడున్నాడు. అతడు నూనూగు మీసాల లేప్రాయం నాటికే 


16. Administration & soclal Life under Vliayanagara - T.V. Mahalngam, ౧. 368 
17. A study of Tenall Ramakrishna's works - A thesis submitted for the degree of M.Litt. of Madras 
University by D. Chinnllgishnayya, unpublished, p. 113. 


206 సమగ్రాంధ సాహిత్యం - రెండవ సంపుటి 


సకలనిగమ శాఖా రహస్యాలన్నీ తెలుసుకొన్నాడు. అయితే దైవఘటనవల్ల ధర్మార్థకామ 
మోక్షాలలో కామంవైపే మొగ్గాడు. ఆ నిగమశర్మ ఎప్పుడూ పులుగడిగిన ముత్యంలాగా 
ఇంటిదగ్గర నుంచి శుభ్రంగా బయలుదేరి యువతీభుక్తనిర్ముక్స్పపరిధానుడై వస్తూవుంటాడు. 
అతనికి పెళ్లయింది. అయితే 


భార్యపాలిండ్లు రిక్తకుంభములు, రోయి 

వెలదిచనుదోయి నిండుకుండలు; కులంబు 

తరుణీఫాలంబు చవితిచందురుడు, వేశ్య 

నుదురు వానికి ప్రతిపదిందుండు నయ్యె. (పాండు. 3-11) 


అతనికి నిగమశర్మ అనే పేరు నేతివీరకాయ అయింది. అతని చెడు తిరుగుళ్లు విని 
పెద్దలు చీవాట్లు పెట్టారు. వారికి తెలియనంతసేపూ కొంచెం చాటుగా తిరిగేవాడు. 
తెలిశాక ఆ భయం కూడా పోయింది. తాతముత్తాతలు తరతరాలనుండి చీమలలాగ 
కూడబెట్టిన డబ్బు తగలబెట్టసాగాడు. తన ఒంటిమీద సొమ్ములు దినవెచ్చానికి 
కోమటింట కుదువబెట్లాడు. తల్లి ఒంటిమీది నగలు ఈతచెట్టును గీచినట్టు గీసి 
లాగేసుకున్నాడు. తండ్రికి ఊళోవాళ్ళిచ్చిన పత్రాలు పట్టుకువెళ్ళి ఎంత యిస్తి అంతకు 
అమ్మేశాడు. చక్రవడ్తీకి షాహుకార్ల దగ్గర అప్పులు చేశాడు. మడులు మాన్యాలు 
అమ్మజూపాడు. దొరికినన్ని చోట్ల అప్పులు చేసి, పుట్టినన్ని చోట్ల డబ్బు పుట్టించి, 
త్రాగుడు మరిగాడు. బుణదాతలు ఒత్తిడి చేయడంతో ఊరువిడిచి అక్కడక్కడా 
తిరగసాగాడు. 


ఇతగాడి కీర్తి పొరుగూళ్ళకు వ్యాపించింది. పిఠాపురానికైదారు అమళ్ళదూరంలోనే 
ఉన్న ఒక గ్రామంలో నిగమశర్మ అక్కగారుంది. తమ్ముని ప్రవర్గన ఆమె చెవిని పడింది. 
వాడికి సరైన గుణపాఠం చెప్పాలనుకొంది. భర్తనూ పిల్లలనూ వెంటబెట్టుకొని పుట్టింటికి 
వెళ్ళింది. ఇల్లూ వాకిలీ ఎలా ఉండాలో అలా ఉన్నాయి. తల్లీ తండ్రీ విచార 
సముద్రములో పడి ఉన్నారు. వాళ్లని ఆమె ఊరడించింది, ఇంటో ఆరాధన, అతిథి పూజ 
మళ్లీ ప్రారంభించింది. పోయిన డబ్బెలాగూ పోయిందా, మిగిలినదేమైనా ఉందా అని తల్లిని 
అడిగి ఆ డబ్బు జాగ్రత్త చేసీంది. పిల్లా మేకా అందరినీ ఒక తాటిమీదకు తెచ్చింది. ఇంటో 
పుస్తకభాండాగారం బూజుపట్టి పాడవుతూంది. దాన్ని బాగుచేయమని భర్తను 
పురమాయించింది. ఊడిపోయిన కుట్లు సరిచేయమని, ఎరువుపట్టుకెళ్ళిన వారివద్ద నుంచి 
పుస్తకాలను రాబట్టమని చెప్పింది. ఇంటికి మళ్ళీ కళ వచ్చేటట్టు చేసింది. చదువులు 
సంధ్యలు సాగుతున్నాయి. మళ్లూ మాన్యాలు అన్యాక్రాంతం కాకుండా కట్టుదిట్టం 
చేసింది. 


మళ్లీ ఆ యిల్లు ఇలా నిలబెట్టగలిగినందుకు సంతోషమే గాని మరదల్ని చూస్తే ఆమె 
కడుపు చుమ్మలు చుట్టుకుపోయి కన్నీళ్లు రాలాయి. పాపం! ఆ పిల్లది పొంగుతున్న పరువం, 
ఎంతో వినయంగా ఉంటుంది. గుట్టుచప్పుడు కాకుండా అన్నీ దిగమింగి అత్తమామలు 
చెప్పినట్టు నడుచుకుంటూంది. ఈ పిల్ల జీవితం ఎలా బాగుచేయడమా అని అక్కగారు 


తెనాలి రామకృష్ణుడు 207 


బాధపడుతోంది. అంతలో ఒకనాడు చుక్క తెగిపడ్డట్టు నిగమశర్మ వచ్చాడు. అక్కను 
చూసి గతుక్కుమన్నాడు. ఎక్కడికీ పోలేక నమస్కరించాడు. తలవంచుకున్నాడు. 
సీమంతపు పెళ్ళికొడుకువు కమ్మని దీవించింది. అతడుక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటే 
తన చంకనున్న బిడ్డను తమ్ముని చేతికి అందించింది. “ఎక్కడికి వెడతావు? మీ బావ 
బంతిని భోజనం చేద్దువుగాని, నిమిషంలో వంటకానిస్తాను' అంది. తన వెనుకనే మరదలు 
ఉంది. ఆమెకు కనునైగ చేసింది. ఆ పిల్ల భర్త కాళ్లు చన్నీళ్ళతో కడిగింది. 


అకాశాన్నుంచి దిగివచ్చిన దేవతకో, అంతకన్నా గొప్ప చుట్టానికో వండినట్టు 
నవకాయ పిండివంటలూ కనుగీటినంతలో అక్కగారు వండివార్చింది. తమ్ముడికి 
తలంటుపోయించింది. . ఇన్నాళ్ళకు ఇంటిల్లిపాదీ ఏకబంతిని భోజనం చేశారు. చేయి 
కడుక్కొని మహాశిష్ణుడిలాగ నిగమశర్మ తిన్నెమీద చిరునవ్వులు నవ్వుతూ కూర్చున్నాడు. 
భార్య ఆకుమడుపులు అందించింది. అంతలో అక్కగారు భోజనం చేసి వచ్చింది. 
ఇంతింత బిడ్డలు కాళ్ళా వేళ్ళా పడుతున్నారు. సందడి చేస్తున్నారు. అక్కగారు క 
జుట్టు ముడి విప్పింది. ఈళ్ళు క్రుక్కి, చిక్కులు విడదీసి గోరుముక్కులతో దువ్వి పేలు 
తీసింది. మెడమట్టి నలచి జుట్టు ముడి వేసింది. మరదలు తనకు ఒకచేతో ఆకులు 
అందిస్తూంది, మరొక చేతో పసీడివీవన పట్టుకొని వీస్తూంది. దాసీ తెచ్చిన పీటమీద 
'కూర్చున్న అక్కయ్య తామరపూవులో కూర్చున్న లక్ష్మీదేవిలాగా ఉంది. కుడివైపు 
కొంచెం ఓరగా చంటిబిడ్డ పాలు త్రాగుతూ ఉంటే తమ్మునితో సంభాషణ 
మొదలుపెట్టింది. 


ప్రారంభించిన వేదపాఠమునకు౯ బ్రత్యూహ మౌనంచునో 

ఏరా తమ్ముడ! నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనోయుండి, చ 

క్షూరాజీవయుగంబు వాచె నిను గనోతున్మి, మీ బావేయు౯్‌ 

నీరాకల్‌ మది గోరు జంద్రు పౌొడువు౯ నీరాకరంబుబలెన్‌. (పాండు. 3-33) 


“నేను పరుల ఇంటికి అమ్ముడు పోయాను, నువ్వు పెద్దవాడివి. తమ్ముళ్ళంతా కసుగందులు. 
నువ్వేదో ఉద్ధరిస్తావని ఆశలు పెట్టుకొన్న అమ్మా నాన్నా ఎంత బాధపడతారో చూడు. 
పరమేష్టి నుండి నీ తరముదాక విశుద్ధతరమైన వంశంబు దలపవైతి 
తరిదక్కియున్న యీతలిదండ్రులం జాల పరచవై సంతోషపరచవైతి 
వగ్నిసాక్షిగా బెండ్లియాడిన యిల్తాలి నిల్లాలితాకార నొల్లవైతి 
ధర్మశా స్రార్ధవిత్తముల విత్తములచే నలరించి విఖ్యాతినందవైతి. 
వీల మఖిలంబు నిది పిల్లిశీలమనుచు 
చదువు లివియెల్ల జిల్కల చదువులనుచు 
దోడివారలు నవ్వ నాతోడ! 
యేల- బేలవైతివి? యీగుణంబేలనీకు? (పాండు. ౩-38) 


 తమ్ముడిమీద కోప్పడి ఏం లాభం! అంచేత శాంతించి ఉబ్బవేసింది. కర్ణుని తలమీద 
భారతసంహిత పడ్డట్టయింది అంది. ఆమ్మా నాన్నా పెద్దవాళ్ళు. అభం శుభం ఎరుగని 
తమ్ముళ్లు, కొత్తకాపురానికి వచ్చిన భార్య, పశువులు మూగజీవాలు, వీళ్ళని 


208 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పనివాళ్ళపాలు చేస్తావా అంది. నా తమ్ముడు చేసే యజ్ఞంలో వేదికమీద కూర్చుంటానని 
అందరిముందూ చెప్పుకొంటున్నాను. నువ్వు ఇంత చెడి చెటాకులవుతావనుకోలేదు 
అంది. 


వీరావేశము దాల్చి సర్వధనముల్‌ వెచ్చింతుగాకేమి ము 

క్కారుం జండు నఖండసీతువృతముల్‌ కాక్మీరఖండంపు గే 

దారంబుల్‌ దెగనమ్మగా జనునె? నిర్దారుండవే వెన్క నె 

వ్వారున్‌ లేరె సహోదరాదులు కులధ్వంసంబు నీకర్లమే? (పాండు. 3-40) 


కామవికారం తగ్గించుకో లేకపోతే అయినవారి పిల్లలను వేయిమందిని పెళ్ళాడకూడదా? 
సంసారులు మానుల్లాగా ఉండాలేం? కులస్త్రీలు మగడితో సరసమాడ్శితీ తప్పా అంది. 
వారకాంతలని ఒక రేవు పెట్టింది. నామాట విను; నడక మార్చుకో; నీకు కావాలంటే 
హరికౌస్తుభమైనా తెచ్చి ఇస్తాను. నే చెప్పినట్టు వింటే బాగుపడతావు అంది. 


ఇంకెక్కడా కూడా నీళ్ళు దొరక్క చిక్కి శల్యమై ఇంటికి వచ్చాడు నిగమశర్మ, 
అక్కయ్య చెప్పినట్టే ఏంటున్నట్టు నటిస్తూ ఇంటిపట్టున ఉన్నాడు. 


రాజాలయమునకు రాకపోకలు చేయు మాసిన చదువులు మరల చదువు 
నిన్నాళ్ళు నెచ్చెలు లెదురైన తలవంచు కులవధూరత్నంబు గుస్తరించు 
నాచార్యజనము బ్రత్యహము సంభావించు నర్చావళికి నుపహారమిచ్చు 

నర్చించు గుతపవేళాగతాథికోటి బసినేదు దర్శించు బైరుపచ్చ 
తండ్రియుద్గమనీయంబు తానెయుదుకు 

నత్తికాభర్హతో నవ్వునల్బసరణి 

గ్రామకార్యంబు దీర్చు నంగడికి వచ్చి 

తేనెపూసినకత్తి ధా క్రీసురుండు. (పాండు. 3-46) 


ఒకరోజు, ఇంటో ఉన్న నగలూ నట్రా అన్నీ చేజిక్కుంచుకొని రాత్రికి రాత్రే 
నిగమశర్మ ఉడాయించాడు. తల్లి నగలు, అక్కగారి ఆభరణాలు, పెళ్ళాం సామ్ములు అన్నీ 
పోయాయి. మర్నాడు ఇంటివాళ్లు గొల్లుమన్నారు. 


శోకించు వృద్ధభూసురు డాత్మపితృదత్తదర్భము ద్రికకు చిత్తంబుగలిగి 

నత్తగా రిచ్చిన హరిసుదర్శనపు బేరునకు ముత్తయిదువ వనలుబొందు 

గ్రొత్తగా జేయించుకొన్న ముక్కరకునై యడలు దుర్వారయై యాడువిడ్డ 
జామాతవెతబొందు వ్యామోహీయై నవ గ్రహకర్ణవేష్టన భంశమునకు 

నెంత దుర్ఫ్భుద్ధి యెంత దుర్రాంతి యహహా! 

సర్వ్షుధనములు లద్దురాచారశీలు 

డూచముట్టుగ నిలుదోచి మురికి చనుట 

యెరుగరోగాక యవ్వేళ యెరెక కలదె? (పాండు. 3-60) 


' తెనాలి రామకృష్ణుడు 209 


మోయతరంగాని, నగలు మోసుకుంటూ నిగమశర్మ అడవిదారి పట్టాడు. దారిలో 
దొంగలు ఆటకాయించారు.. అతణ్ణి చావబాది దోచుకొని చెట్టుకొకడుగా పారిపోయారు. 
కొనప్రాణంతో ఉన్న నిగమశర్మను ఒక రెడ్డిగారు కాపాడి. ఇంటికి తీసుకువెళ్ళారు. 
గాయాలకు కట్టుకట్టించి, వైద్యం చేయించి కంట . వత్తిపట్టుకొని సంరక్షణ చేశాడు, 
నిగమశర్మ కోలుకొన్నాడు. ఆ కాపు కొడుకుకు ఒక అందమైన భార్య ఉంది. ఆ వగలాడి 
నిగమశర్మను చూసి మనసుపడింది. అతని ముందు కామవికార చేష్టలు చేసింది. 
నిగమశర్మ ఆమె అభిప్రాయం గ్రహించాడు. గుడిలో ఉంటూ గుడిరాళ్లు తీసినట్టు 
కృతఘ్నుడై ప్రాణదానం చేసిన వారి భార్యను చెరిచాడు. అంతలో అమ్మవారి జాతర 
వచ్చింది. అందరూ ఆ సందడిలో ఉండగా ఇద్దరూ లేచిపోయారు. వెళ్లగా వెళ్లగా ఒక 
బోయపల్లె వచ్చింది. అక్కడ ఇద్దరూ ఆగారు. కాపురం పెట్టారు. అతడు వేటాడి మాంసం 
తెచ్చేవాడు. ఆమె వండిపెట్టేది. కొన్నాళ్ళకామె చనిపోయింది. నిగమశర్మ ఒక 
మాలపడుచును పెళ్ళాడాడు. పిల్లలను కన్నాడు. ఒకనాడతడు వేటనుంచి తిరిగి వచ్చేసరికి 
ఇల్లు తగలబడి ఉంది. దానిలో పెళ్ళాంబిడ్డలు కాలిపోయారు. సలు 
పిచ్చెత్తినట్టయింది. ఏడ్చాడు, మొత్తుకొన్నాడు. తిండీ నీళ్ళు సహించక ఒకచోట చండలేక 
అలా నడుచుకుంటూ పోయాడు. ఆతనికి చావు ఆసన్నమయింది. అన్ని పాపాలూ చేసిన 
అతణ్జి బంధించడానికి ' యమదూతలు వచ్చారు. అతడు భయపడ్డాడు. అయినా, 
పాండురంగక్షేత్రంలోని నరసింహస్వామిసన్నిధిలో కుడివైపున ఆనాడు మరణించాడు. 
అందుచేత ముక్తుడయ్యాడు. 


ఈ కథను రామకృష్ణుడు నిరుపమానంగా కథనం చేశాడు. వర్ణనల కోసం ఎక్కడా 
ఆగకుండా అనవసరమైన విషయాలేవీ చెప్పకుండా అసలుసిసలు తెలుగు కుటుంబ కథను 
సజీవమైన భాషలో చెప్పాడు. ఇందులోని వ్యక్తులు కథలోని పాత్రలలాగా ఉండరు. 
జీవవైతన్యంతో ప్రతి అక్షరంలోనూ ఊపిరి పీలుస్తూ ఉంటారు. కథలో మాటాపలుకూ 
లేని నిగమశర్మ భార్య దగ్గర నుండి ఉత్తమ ఇల్లాలైన అక్కగారిదాకా ప్రతి ఒక్క పాత్ర 
లోనూ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కనబడుతుంది. అద్భుతమైన శిల్బంతో ఈ ఉపాఖ్యానాన్ని 
రామకృష్ణుడు రచించాడు. నిగమశర్మ గురించి చెప్తున్న తొలి పద్యంలోనే ఎంతో 
నిల్ప ప్రావీణ్యం ఉంది, చూడండి: 


వనితామానససూనసాయకుడు జీవత్తాతపాదుండు భూ 

జనసన్మాన్యవిశుద్ధవర్ణను డుదంచత్తా కార్టగకీలుండు చం 

ద్రుని పెన్నుద్ధి సమగ్రకాందిమహిమక్‌ 'నూనూగుమీసాల వే 

గొనబుంబ్రాయంపు దేజుకూనస యిత డుత్కోచుండు వాచాలతన్‌. (పాండు. 3-6) 


ఓం ప్రథమం అంటూ వనితామానససూన సాయకుడు అని నిగమశర్మ్యను 
ప్రపోపెట్టడంలోనే ఎంతో చాకచక్యం ఉంది. అతడు అందగాడు. ఆడవాళ్లు అతనంటే " 
వ్యామోహపడతారు అని ఇక్కడ చెప్పడంలో ఎంతో గడుసుదనం ఉంది. నిగమశర్మను 
దొంగలు దోచుకొన్నారు. కొట్టి పారేశారు. అతణ్ణి ఒక కాపుకొడుకు కాపాడి ఇంటికి 
తీసుకెళ్ళాడు. అతని దగ్గర చిల్లిగవ్వ లేదు. అధికారమూ లేదు. వాళ్ళ పెట్టుపోతలలో 


210 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉన్నాడు. ఆలాంటివాడితో ఆ యింటి కోడలు ఎందుకు లేచిపోయింది? ఏం చూసి 
మోహించింది? అతడు వనితామానససూనసాయకుడు కాబట్టే. ఆడవాళ్ళను తనవైపు ఇట్టే 
లకర్షించుకోగళడు. ముందు జరిగే కథకు రామకృష్ణుడిక్కడ విత్తు నాటాడు. నిగమశర్మ 
జీవత్తాతపాదుడని చెప్పడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. తండ్రి బతికి ఉన్నాడు 
గనుక నిగమశర్మకు బాధ్యతలు లేవు. ఆయన సభాపతి, అన్నీ ఆయనే 
చూసుకుంటున్నాడు. రికామీగా చెడిపోవడానికి తగినన్ని అవకాశాలు అతనికి 
ఉన్నాయని కవి సూచిస్తున్నాడు. ఊళ్లోవాళ్లందరూ అతణ్జీ గౌరవించే విశుద్ధవర్తేనుడని 
చెప్పడం కథకు అవసరమే. మంచివాడని పేరు లేకపోతే అతణ్ణి నమ్మి పత్రాలు కొనరు. 
భూములు అమ్మకానికి పెడితీ బేరం చేయరు. ఈ విశేషణాలన్నీ ఒక ఎత్తు, నిగమశర్మ 
'వాచాలతలో ఉత్కోచుడు' అని చెప్పడంలో రామకృష్ణుడు చాలా సాగసుగా శిల్పాన్ని 
వాడాడు. 'ఆధిక ప్రసంగంలో అతడు దిట్ట' అని చెప్పాడేగాని నిగమశర్మ మాట్లాడడం 
ఎక్కడా వర్ణించలేదు. కథలో ఏ ఘట్టంలోనూ అతడు ఎవరితోనూ సంభాషించిన 
వివరాలు కవి చెప్పలేదు. అయినా అధిక ప్రసంగంలో దిట్ట కాకపోతే 'పాందుబట్టుల 
అప్పులు' ఎలా రాబట్టగలడు? 'దొరతనంబుల జుట్టాలను' ఎలా యాచించగలడు? 
నిగమశర్మ అధిక ప్రసంగాలను రామకృష్ణుడు వ్రాయలేదుగాని, వ్రాయవలసివస్తే ఏ 
గురజాడ అప్పారావుగారో తప్ప వ్రాయలేరనిపిస్తుంది. గిరీశం కూడా వాచాలతలో 
ఉత్మో చుడే! 

ఒక్క తొలి పద్యంలోనే ఇంత అర్గాన్ని, పాత్ర స్వభావాన్ని భావికథకు కావలసిన 
విషయాలను రామకృష్ణుడు పొదిగాడు. వాస్తవానికీ కథలోని ప్రతిపద్యంలోనూ ఎంతో 
అఆంతరార్థమో, ఏదో సాగసో లేనిది లేదు. రామకృష్ణునికి ముందు నిగమశర్మ కథ వంటిది 
కొందరు వ్రాశారు. తరువాత ఎందరో వ్రాశారు. అయితే ఈ రచనాశిల్బంగాని, ఈ జిగి ఈ 
బిగి ఈ జాతీయాలుగాని, ఈ త్వరితగతిగాని, ఈ స్వభావపరిశీలనగాని, ఇంత 
పరిపూర్ణంగా ఇతర కథలలో కనబడదు. శ్రీనాథుని కాశీఖండంలోని గుణనిధి కథ, 
రివరాత్రిమాహాత్మరంలోని సుకుమారునిపాత్రా నిగమశర్మోపాఖ్యానికి ప్రోద్బలాలు 
కావచ్చునేమోగాని పాత్ర చిత్రణలో సంపూర్ణంగా రామకృష్ణుని ప్రతిభే కనబడుతుంది. 


ఒకరకంగా చూస్తే రామకృష్ణుడు ఈ కథలో తనను తానే అనుసరించాడు. 
ఉద్భటారాధ్యచరిత్రలోని మదాలసుని కథకూ, నిగమశర్మోపాఖ్యానానికీ పోలిక 
లున్నాయి. మదాలసుని పుట్టుక చెప్తూ, “మింటిదయ్యముల నేలకు దెచ్చి కుమారుగాంచె 
దత్సతి' అన్నాడు (ఉద్భ. 2-115). నిగమశర్మ కూడా అలా పుట్టినవాడే. 'నింగివేల్చుల 
నేలకు, నేల వేల్పుకులము నింగికి దెచ్చుచుకొలువి ఇతడు పుట్టాడు (పాండు, 3-5). 
మదాలసుడు “పొటమరించిన వీటి విటుల యల్కలు దీర్చు' (ఉద్బ.2- 129). నిగమశర్మ 


నిగమశర్మోపాఖ్యానాన్ని రచించాడని పరిశోధకులు భావించారు (దేవెళ్ళ చిన్నికృష్ణయ్య, ' 
వరాహపురాణం, పీద్రిడ్ర - 14) . 


తెనాలి రామకృష్ణుడు 211 


కూడా “విట వాదములు దీర్చు వేగిలేచి' (పాండు. ౩-12). మదాలసుడు గుడికొల్లగొట్టి 
“ఇరులు ఓయన నడికిరేయి' వెళ్ళిపోయాడు (ఉద్భ.2-137) నిగమశర్మ ఇల్లు కొల్లగొట్టి 
గాడతరతమోనికరము తనకు తోడుగా వెళ్ళిపోయాడు. (పాండు 3-49). మధాలసుడు 
ఎత్తుకొనివచ్చిన సామ్ముతో కొత్త ఊరులో ఇలా అన్నాడు: 

మానితలీల సజ్జనుని మాడ్కి మహీసుర డప్పురంబులో 

మానవపంక్తితో కలసి మచ్చిరయమై తలలోని నాల్కయై 

ధీనిధి యీతడే యనగ దేకువదేజము గాంచియుండె. (ఉద్భటా. 2-141) 


తనకు ప్రాణదానం చేసిన కాపు పుత్రుని యింటో నిగమశర్మ కూడా ఈ మాదిరి గానే 
ఉన్నాడు: 

తలలోపల నాలుక పూ-సలలో దారంబు పాలజల్లిన నీరుం 

బలె వలియెరుగక మనుసులు-గలసి యఖేదమున కాపుకడ నత డుండుర్‌. 

(పాండు.3-59) 
రెండు కథలూ ఒకడే వ్రాయడంవల్ల ఇటువంటి పోలికలు దొరకుతాయేమోగాని 
నిగమశర్మోపాఖ్యానంలో ఉన్న కథాప్రసన్నత మదాలసుని కథలో లేదు. నిగమశర్మ 
వాచాలుడని చెప్పి ఇక్కడ ఊరుకున్నాడు. అక్కడ మదాలసుడు విరహంలో పడి ఎంత 
సుదీర్ణంగా నోరు ఫారేసుకున్నాడో చెప్పాడు. మదాలసుణ్ణి కూడా పెద్దవాళ్లు దారిలో 
పెట్టాలని హితోపదేశం చేస్తారు. ఇక్కడ అక్కగారు చేసిన బోధలాంటిది అక్కడ ఏ పాత్రా 
వతు శిల్పంలో విఖరా (గం చేరుకొన్నాక నిగమశర్మోపాఖ్యానాన్ని ఆ జౌన్నత్యంతో 
డు. అటువంటి రచన మళ్ళీ రామకృష్ణుడే చేయలేనంత గొప్పగా రచించాడు. 
వాస్తవానికా ప్రొఢిమ రామకృష్ణుడు వ్రాసిన మరో కావ్యంలో కనబడదు. విరూరి 
వేదాద్రికి పాండురంగ మాహాత్మ్యం అంకితం ఇచ్చాక రామకృష్ణుడు ఘటికాచలక్షేత్ర 
మాహాత్మ్యం అనే ఇంకొక స్థలపురాణాన్ని వ్రాశాడు. షోలింగర్‌ అనే చోళలింగపురం 
108 దివ తిరుపతులలో ఒకటి. ఆ స్థలపురాణాన్ని అతడు 475 గద్య పద్యాలలో, 
- మూడాశ్వాసాల గ్రంథంగా వ్రాశాడు. ఇందులో రెండు ముఖ్య కథలు, రెండు 
ఉపాఖ్యానాలు ఉన్నాయి. 

1. ఆయోధ్యను పాలించే ధవళాంగుడనే రాజు నిండుకొలువులో ఒకనాడు 
ఉన్నట్టుండి కిరాతుడుగా మారిపోయాడు. రాజ్యాన్ని వదలి అరణ్యంలో జీవించ 
సాగాడు. ఒకనాడతను వసిష్టని ఆశ్రమంలోకి జొరబడ్డాడు. ఆ ముని తన దివ్యదృష్టివల్ల 
ఆ రాజు శాపగ్రస్తుడని తెలుసుకొన్నాడు. శాపమిచ్చినవాడు విశ్వామిత్రుడు. వసిష్టుని 
చూచేదాకా శాపవిమోచనం లేదని చెప్పాడట. సత్సాంగత్యం వల్ల శాపవిమోచనం 
జరిగిందని ధవళాంగుని కథను నారదుడు భృగుమహరికి చెప్పాడు. 


2. నారదుడు తరువాత తన కథనే చెప్పుకొన్నాడు. హరిచక్రపురంలో గోవిందుడు 
' అను బ్రాహ్మణుడు ఉన్నాడు. తరళ వాళ్ళింటి దాసి. ఆ యింటి పొరుగున హరిశర్మ అనే 
బ్రాహ్మణుడు ఉన్నాడు. యువకుడు. అతడు తరళను చూసి మోహించాడు. వాళ్ళకు 


212 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నారదుడు జన్మించాడు. కొద్దిగా పెరిగాడు. గోవిందశర్మగారింటికి వర్దాకాలంలో 
కొండిన్యముని వచ్చి రెండు నెలలు మకాం చేశాడు. ప్రతిరోజూ కౌండిన్యుని సేవించి 
విష్ణుకథలు విన్నాడు. తల్లి మరణించాక యజమాని అనుమతితో 'ఘటికాచలానికి వెళ్ళి 
నారదుడు తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమైనా నారదుడు గుర్తించలేకపోయాడు. 
దేహత్యాగం చేసి దివ్యుడయ్యాడు. 

3. సప్తబుషులు శతశృంగపర్వతంపైన తపస్సు చేస్తున్నారు. ఇంద్రుడు భయపడ్డాడు. 
రంభను పిలిపించాడు. తపస్సు భంగం చేయమన్నాడు. ఆమె అప్స్పరసలతో వెళ్ళింది. వాళ్లు 
ఆడారు; పాడారు. అయినా మునులు చలించలేదు. వచ్చిన దారినే వెళ్ళారు. అశరీరవాణి 
సప్తరుషులను ఘటికాచలానికి వెళ్ళి తపస్సు చేయమని చెప్పింది. వాళ్ళు తీర్ధయాత్రలు 
చేసుకొంటూ వెళ్ళారు. కాంచీపురాన్ని చూడగానే వసిష్టుడు కవిత్వం చెప్పడం 
ప్రారంభించాడు. పురవర్గన చేశాడు. చివరకు సప్తరుషులు ఘటికాచలానికి చేరుకొన్నారు. 
అక్కడ వారి రాక కోసం ఎదురుచూస్తున్న ఇతర మునులతోపాటు తపస్సు చేశారు. 
ఉగ్రనరసింహుమూర్శి ప్రత్యక్షమయ్యాడు. మహర్షులతన్ని శాంతింపమన్నారు. శాంతించిన 
నరసింహ మూర్తి “మీకేం కావాలి' అని అడిగాడు. ఈ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేయమని 
కోరారు. అన్నీ పుష్కలంగా ఉండేటట్లు దీవించమన్నారు. దేవుడు “తథాస్తు! అన్నాడు. 


4. వైఖానసులు బ్రహ్మ పంపిస్తే ఘటికాచలానికి వచ్చి తపస్సు చేశారు. 
వ్ళావరంటే - ఒకసారి బహ్మ ఏదో యాగానికి వెడితీ అక్కడెవరినో చూస్తీ వీర్యస్థలనం 
అయి దానివల్ల భృగుడు, అత్రి మొదలైన వాళ్లు పుట్టారు. ఇందులో విఖనసుడు అనే అతడు 
కూడా ఉన్నాడు. అతని సంతానమే వైఖానసులు. వీరు వసిష్టుని ప్రబోధానుసారం 
ఆంజనేయుణ్ణి ప్రార్థించి ఘటికాచలాన్ని సమతలం చేయించి ఇందిరానరసింహుల 
కల్యాణాన్ని తొమ్మిదిరోజులపాటు వైభవేంగా జరిపించారు. 


రామకృష్ణుని రచనలలోనే కాదు; కొన్ని స్థలపురాణాలలో సహితం ఇది 
పేలవంగా కనబడుతుంది. ఈ గ్రంథంలో ఉన్న నాల్గు కథల గురించి నాల్గు మాటలలో 
కేతవరపు రామకోటిశాస్త్రిగారిలా చెప్పారు : 


ధవళాంగుని కథ అనుచితముగా నున్నది. సష్తమహర్షుల కథ రంభాదుల 
యాగమన కారణంగా కుంటుపడింది. గమనమున, కాంచీపుర వర్ణనలవలన వసిష్టుని 
యుదాత్తత నశించినది. వైఖానసుల కథ మామూలుగా ఉన్నది. నారద జనన కథ 
మాత్రమన్నిటికంటె మేల్చరముగా నున్నదని నా అఖిప్రాయం.*ి 


ఈ. కథలోని తరళ హరిశర్మల పరస్పరాకర్షణను రామకృష్ణుడు బాగా చిత్రించాడు. 
పొరుగింటి దాసీదృష్టిని తనవైపు మళ్ళించడానికి హరిశర్మ అటే తిరుగుతూ ఉంటాడు. 
మక్కువ, తమకము, కలతీపి, అక్కర నిష్టారగు కాగా అద్బుతం, భయం, ఎక్కుడు తమి, 
వేగిరపాటు, అనురాగంవల్ల పారిపోగా హరిశర్మ చేసే చేష్టలు ఇలా వర్ణించాడు. 


19. నైమిశం - కేతవరపు రామకోటిశాస్త్రి, పుట జ. 


తెనాలి రామకృష్ణుడు 1 213 


సిగ దువ్వుక ముడి వైచు దువ్వు మరియుం జేదోయి బిట్టెత్తుచుక్‌ 
బిగియుక నిక్కుచు బెక్కు చేష్ట లరయక బెట్టావలించుక నఖా 
గ్రగతిం జేరి తటుక్కున బయటపడక ఘర్మాంబువుల్‌ జిమ్ముచుక 
పగ గా నంగము నంగము నుగ్గడించు ఘనరావస్స్ఫూర్దికంఠధ్వనిన్‌. 
. (ఘటికా. 2-31) 


ఆ యువకుడు తనపై మరులు కొన్నాడని తెలిశాక తరళ చేష్టలు ఎలా ఉన్నాయో 
వివరిస్తున్నాడు: 


నునువెండికడియముల్‌ మినుమినుక్కు నసారెకునుదువ్విపంకించికొప్పు వెట్టు 
గబ్బిగుబ్బలు బైలుగాగ బైటచెరంగు జారించు సవరించు సారెసారె: 
కప్పుదంతపుడాలు గార్భమ్మ తళ్క్ళుటద్దము జూచి నాఖియందముగ దిద్దు - 
బనిలేని పని కనుంగొను నుటవాలుగ వాలుగన్నుల గరువమ్ము వరలు 
'ముద్దుముద్దుగ కడు ప్రొద్దు ప్రొద్దు వన్నె 

పుట్టములు గట్టి చిటిపాటిపూత సొమ్ము 

వెట్టుమట్టెల రవళికన్చట్టదిరుగు 

చిరుగుసిగ్గున పొరుగుభూసురుని యెదుట. (ఘుటికా.2-35) 


ఘటికాచల మాహాత్మ్యంలో తరళ చేసి వికారాలు పాండురంగ మాహాత్మ్యంలో 
కాపు ఇంటికోడలు చేసీ వికారాల ముందు బలాదూరే. నిగమశర్మను ఆకర్షించడానికి ఆమె 
పోయిన పోకళ్ళు ఇలా వర్ణించాడు. 


పలువికారంబుల కలగల్పు చూపుల రాకపోకలు బయల్‌ ప్రాకజేయు 

దమకంబు గమకంబు తత్తరంబును హత్తి మనసుసాగిన పజ్జజొనుపుగోర్కి 

కుదురుపాలిండ్లపై కొంగు జూరగ గొప్పు నీడ నూరక నవ్వు వెర్రినవ్వు 

నేరాలి పట్టిబిట్టెత్తి చెక్కిలి నొవ్వ గరచి వాడేడ్చిన కౌగలించు 

దండ సకిమెడబుంజాలదండబెట్టు 

దిట్టుమెట్టెలు బిగువంచు దెగికళాదు 

వనిత చిన్నారిపొన్నారివయసువాని 

విప్రనందను గన్నంత వెకిలి యగుచు (పాండు. 3-62) 
సంచరించిందట కాపుకోడలు, పాత్రల వెకిలితనం, బలహీనతలు, ఆయువుపట్లు 
చూపడంలో రామకృష్ణుడు అందెవేసిన చెయ్యి. నిష్పక్షపాతంగా తాను సృష్టించిన 
ఉదాత్తమైన పాత్రల పట్ల కూడా ఏమాత్రం మమకారం లేకుండా రామకృష్ణుడు 
పరిహసించగలడు. నిగమశర్మ అక్కపాత్రను ఎంతో ఉదాత్తంగా చిత్రించాడు కదా. ఆమె 
బలహీనత ఇలా చూపించాడు. నిగమశర్మ ఇల్లు దోచుకొనిపోయాడు. మర్నాడు 
అక్కగారు ఏడ్చింది. “ఎందుకనుకొన్నారు? తమ్ముడు చెడెనే అనికాదు. ఇల్లు 
మునిగిందనా, కాదు. కొత్తగా చేయించుకొన్న ముక్కర పోయెనేయని ““దార్వారయై 
యడరెనటు'' ఈ విధంగా వ్యాఖ్యానం చేసి రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు ఒక సత్యం 


214 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి. 


వెలిబుచ్చి చెప్పారు. “పరిహాసము ప పవిత్ర వస్తువును కూడా గమనింపదేమో' అన్నారు.2* 


నిజం. 


అయితే, నిగమశర్మ అక్క ముక్కర పోయినందుకు ఏడవలేదు. ముత్తయిదువ 
భాగ్యం పోతుందేమో అన్న భయంకొద్దీ ఏడిచిందని వేదాల తిరువేంగళాచార్యులుగారు 
సమర్థించ చూస్తున్నారు.*2* ముత్తయిదువ లక్షణాల నగలు ఐదు. అవి - మట్టెలు, 
మంగళసూత్రం, నల్లపూసలు, పిల్లేళ్ల, ముక్కర. ఇవి పోయాయి. “ఇవి పోవుట 
సాభాగ్యమాంగల్యముల కపాయ సూచనమని భావించబడు”నని తిరువేంగళాచార్యుల 
వారు వివరించారు. 


ఇది కవిభావం కాదేమో. ఇదే రామకృష్ణుని ఉద్దేశమైకతి ' 'ఊచముట్టుడ నిలుదోచి 
యురికిచనుట యెరుగరోగాక యవ్వేళ యెరుక గలదె?” (So 3-50). తని వారన స్వల్ప 
విషయాలకు ఏడుస్తున్నారని చెప్పుడు. 


రామకృష్ణుడు ప్రతిమాటా తూచి వాడతాడు. అందుకే 'పాండురంగవిభుని 
పదగుంభనం' అన్న ప్రత్యీకత ఏర్పడింది. మారుమూల పదాలను, కౌచిత్యం లేని 
సంస్కృతాన్ని తెచ్చి చక్కని జాతీయత ఉట్టిపడే తెలుగు పదాలతో జోడించి సమాసాలు 
కట్టడం అతనికే తెలుసు. మిశ్రసమాసాలు చేసినా అతనికే చెల్లుతుంది. నవచన్ను దోయి 
(ఉద్భ. 2-174), వ్రాయస ప్రవృత్తి (పాండు.1-20), దినవెచ్చం (పాండు 3-16), 
కనకక్రోవి (పాండు.4-8) మొదలైన మిశ్రమసమాసాలు నిర్భయంగా వాడగలడు. నీటిమీది 
అలలను నీటిడొంకలు అని చెప్పగలడు (పాండు. 5-157). వంట ఇంటిని రసవతి 
అనగలడు. ఇష్టమైతే సంధులు చేస్తాడు, లేదా మానేస్తాడు. ఛందస్సులో కూడా 
స్వతంత్రిస్తాడు; నన్నయగారి కాలంనుండీ అప్పకవి దాకా పషృథ్వీవృత్తంలో 12వ అక్షరం 
యతి చెప్తే తాను నిర్భయంగా 9వ అక్షరం యతి అంటాడు (ఉద్భ.2- 150). రామకృష్ణుని 
శైలిలో ఉండీ రహస్యాలను, ప్రయోగాలలోని రమ్యతను. విశ్వనాథ సత్యనారాయణగారు 
చాలా బాగా వివరించారు.?? పాండురంగ మహాత్మ్యం “' ప్రొఢ్లైలీనిర్మాణనైపు జ్యముచేత 
కైలాస శిఖరము వంటిది. భాషలో తరువాతి కవులందరకు ప్రొఢడిసంపాదన కితని రచన 
యొరవడి'' అన్న విశ్వనాథవారి మాటలు నిజం. 


రామకృష్ణుడు ప్రతిపద్యంలోనూ, “సంస్కృతోజ్బలమాన్నభోజనం' వడ్డిస్తాడు. 
అక్కడక్కడ చిన్నచిన్న పరిహాసాల రాళ్లు ఉంటాయి. తప్పదు! 


20. సారస్వతాలోకము - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు, పుట. 90 

21. అష్టదిగ్గజములు : అష్టదిగ్గజవర్ధంత్యుత్సవసమితి ప్రచురణ, పు. 249 

22. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, 3వ ర రామకృష్ణకవిపై వ్యాసం, పుటలు 
1002-1009. 


కందుకూరి రుద్రకవి 


కృృష్ణదేవరాయలవారి ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజాలలో ఎవరెవరు ఏయే దిక్కులలో 
కూర్చొనేవారో తెలియదుగాని కందుకూరి రుద్రకవి మాత్రం ఈశాన్య దిశలో ఉండే 
సింహాసనంపై కూర్చొనేవాడని ప్రతీతి. ఇతడు ఈ స్థానంలో పన్నెండేళ్ళు ఉన్నాడని కూడ 
జనం చెప్పుకొంటారు." కృష్ణదేవరాయలవారు క్రీ.శ. 1530లో మరణించారు. కాబట్టి 
రుద్రకవి నిజంగా ఒక పుష్కరం రాయలక్షారి ఆస్థానంలో ఉంటే అతడు క్రీ.శ, 1518లో 
సభలో ప్రవేశించి ఉండాలి. అప్పటికి Br తెలుగు |గంథాలలో బహుశా 
పారిజాతాపహరణమొక్క టే అంకితం పుచ్చుకొన్నారు. క్రీ.శ.1522లోదాకా మనుచరిత్ర 
రచన జరగలేదు. కందుకూరి రుద్రకవి క్రీ.శ. 1518లోనే రాయలవారి ఆశయం సంపాదించి 
పన్నెండేళ్ళపాటు కొలువులో ఉంటే రాయలవారికి ఇతర 'సీనియర్‌' దిగ్గజాలలాగ ఏదైనా 
పుస్తకం అంకితం ఇచ్చి ఉండాలి. అయితే అటువంటి నిదర్శనాలేవీ ఇప్పటికి దొరకలేదు. 
ప్రత్యక్ష సాక్ష్యం లేదు. కనుక రుద్రకవి అష్టదిగజాలలో ఒకడై ఉండడని నిర్ణయించడానికి 
కూడ ఆస్కారం లేదు. రాయలవారికి అంకితమిచ్చిన కృతులు ఇతర దిగ్గజాల విషయంలో 
కూడ దొరకవు. చాటువులవల్తా, సంప్రదాయం వల్లా కొన్ని Mer నాలు చెయాలి, 

రుద్రకవి విషయంలో ఇవి కోకొల్లలు. 


కృష్ణదేవరాయల వారి దర్శనం దొరకడం సామాన్యం కాదు. చనువుగల ఆస్థాన 
కవులో, పలుకుబడి వున్న మతగురువులో, సిఫార్సు చేయగలిగిన మంత్రులో ఒకమాట 
వేస్తేనేగాని రాయలవారికి ఎంత మహాకవి సంగతైనా తెలియడానికి వీలుండదు. కవులు, 
గురువులు, మంత్రులు కక్షకట్టినట్లు రుద్రకవి సంగతి రాయలవారికి. తలియనివ్వ లేదు. 
ముఖ్యంగా మంత్రులెందుకో మరీ పగపట్టినట్టున్నారు. '''ఈ మంత్రులు మన సంగతి 
చెప్పకపోతే నిజమైన “మంత్రి నామధారిచేత సిఫార్సు చేయించుకోవచ్చు” నని రుద్రకవి 
తలచినట్లుంది. రాయలవారికి క్షురకర్మ చేసే మంగలి కొండోజి చేత చెప్పించుకొన్నాడు. 
దర్శనం. దొరికింది. ఆ సందర్భంలో రుద్రకవి ఈ పద్యం చెప్పాడట: 


ఎంగిలి ముచ్చు గులాములు - సంగతిగా గులముజెరుప జనుదెంచిరయా 
ఇంగిత మెరిగిన ఘనుడీ - మంగలి కొండోజి మేలు మంత్రుల కన్నన్‌ 


ఈ మంగలి కొండోజి చారిత్రక పురుషుడే. క్రీశ.1544-50ల మధ్య విజయనగర 
సామ్రాజ్యాన్ని పాలించిన సదాశివరాయలవారి ఆజ్ఞ చొప్పున వేయించిన చాలా దాన 
శాసనాలలో ఈ మంగలి కొండోజి పేరు కనబడుతుంది. ఒకసారి తన నేర్చంతా చూపించి 
క్షురకర్మ చేసి కొండోజి రాయలవారిని మెప్పించాడట. “ఏం కావాలో కోరుకో” అని 
.వారు కటాక్షించారు. రాజ్యంలో ఉన్న మంగళ్ళందరూ ఇచ్చుకోవలసిన పన్నులు మాఫీ 
చేయించమని కొండోజి కోరుకొన్నాడు. ఆ కోరిక రాయశాసనమైంది. సదాశివరాయల 
వారి కాలంలో ఉన్న కొండోజి కృష్ణరాయలవారి కాలంలో కూడా ఉండడానికి 
1. చాటుపద్యమణీమంబరి - రెండవ భాగం - వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట 115." 


216 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి - 


ఆస్కారం లేకపోలేదనీ, ఆతడు రుద్రకవికి సభాప్రవేశం కలిగించి ఉంటాడనీ 
చరిత్రకారులు భావిస్తున్నారు.” 


రాయలవారి ఆస్థానంలో పన్నెండేళ్ళున్న రుద్రకవి ఎన్నో క్లిష్ట సమస్యలు 
పూరించాడట. అయితే, అతనిపీర చలామణి అయ్యే కొన్ని సమస్యలను ఇతరులు 
పూరించినట్టు పండితులు గుర్తించారు. తాతాచార్యులవారితో తెనాలి రామకృష్ణుడి కాక 
రుద్రకవి కూడా చాలా తగాదాలు పెట్టుకొన్నట్టు కనబడుతుంది. ఈ కవి తిట్లు కవిత్వంలో 
చాలా దిట్ట అని చెప్పవచ్చు. ఎంత ఉద్ధతిగా తాను తిట్టగలడో ఇలా చెప్పాడు. 


తిట్టుదునా భుజంగ విషదిగ్ధదవానల ధాగ ధైగచి 

ట్చిట్లచిటార్భటి ప్రకటశీఘమహో గ్రత దంత నిష్ణరో. 

దటన విస్ఫు లింగలయకారణ దారుణ ఆబలుబరా 

ఖుకు ధి ఇ 

ట్పట్టణగోపుర ధ్వజ నిపాతాహతాహుతిగాగ నుద్ధతి౯ (చాటు. ॥ పుట. 114) 


రాజుగారి కోటబురుజుమీద జండా ఊడిపడేటట్టు మాత్రమే కాదు, 
పట్టపురాజులు, దొరలు, పండితులు మొదలైన వాళ్ళను, , ప్రబంధంలో, పురవర్ణన 
చేసేటప్పుడు పేర్కొనే అమాంబాపతు అందరితోపాటు కలిపి తిట్టగలనని ఇలా 
చెప్తున్నాడు: 

తిట్టదునా మహో గ్రకరతీవచోవరగద్యపద్యసం 

ఘట్టఘరట్టఘట్ట వధగా విధిగాచిననైన మానినీ 

పట్టణ వప్రసాధమణిబంధుర సింధుర సైంధవాఢ్యులన్‌ 

బట్టపురాజులక దొరల బండీతులక దురహంకృతాద్రులన్‌. (చాటు.!! వుట 114) 


తాను తిడితే ఎంత భయంకరమో, దీవిస్తే అంత సుఖకరమని కూడా రుద్రకవికి 
తెలుసు. ఆ సంగతి ఇలా విశదపరుస్తున్నాడు: 


తిట్టుదునా మహో గ్రకరతీవవచో వరగద్యపద్యసం 

ఘట్టఫణీంద్ర కోటి ఘనకంఠ విషాగ్నుల రీతి మెట్టునన్‌ 

నెట్టన దాక గావలయు నిందయుజేయక పద్యమిస్తినా 
పట్టపురాజునీతి బహుభంగుల లెస్స సుఖింపగావలెన్‌. (చాటు, ॥ పుట 114) 


ఇలా తన తిట్లూ దీవెనల సంగతి చెప్తూనే రుద్రకవి రాయలవారి ఆస్థానంలో 
ప్రవేశించాడని ప్రతీతి. ఈ పద్యాలను విన్నాక రాయలవారు అతనికి ఈశాన్య సింహాసన 
మిచ్చారట. అల్లసాని పెద్దనగారంత మహాకవి ఇతని కవిత్వాన్ని మెచ్చుకొని 'తగురా। 
కవిరుద్ర అని ఇలా ప్రశంసించాడట: 


sR “అష్టదిగ్గజములు” : అష్టదిగ్గజవర్థంత్యుత్సూ వసమితి ప్రచురణ - నేలటూరి వెంకట రమణయ్యగారి 
వ్యాసం, పుత 20. 
3. చాటుపద్యమణిమంజరి, 1॥ - పుట 113. 


కందుకూరి రుద్రకవి స్ట 


వ్యగ్రకవిత్వతత్వ చతురాస్యులు కైయట భాష్య ఫక్కి కా 

నుగ్రహశక్తి కల్లిన ఘనుల్‌ కవులెందరులేరు? నీదు ప్ర 

త్యగ్ర వచోధురీణకవితల్‌ తగురా కవిరుద్ర! రుద్రఢ 

క్కాగ్ర సముజ్వలస్స్ఫురిత హల్గులకుక స్వరపాళికొజ్ఞలై. (చాటు.!! పుట 117) 


ఈశ్వరుని ఢమరుకం మోగినప్పుడు ఆదిలో అచ్చులు, హల్లులు జనించాయట 
'అఇఉణ్‌, బుఇ%క్‌ అంటూ మొదలయ్యే వ్యాకరణ సూత్రాలను మహేశ్వర 
సూత్రాలంటారు. సంస్కృత వ్యాకరణమంతా వీటిమీద ఆధారపడి ఉంది. సూత్రరచనకు 
వీలైన క్రమంలో భాషలోని వర్ణాలను ఆదీవ్యాకర్త పేర్కొన్నాడు. కిటుకు తెలియని 
వాళ్ళను ఇవి మంత్రాలలాగ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కందుకూరి రుద్రకవి 'కవితలు 
రుద్రఢక్కనుండి జనించిన హల్టులకు ఒజ్జలని అల్లసాని పెద్దనగారు భావించారుగాని 
భద్రమంత్రి అనే మహానుభావుడు వేరుగా అభిప్రాయపడ్డాడు. పాణినీయ వ్యాకరణంలోని 
సూత్రాలను ఏకరు _పెట్టి రుద్రకవి అలగా జనాన్ని బెదరగొట్టి పైకం దోచుకొంటున్నాడని 
ఆ మంత్రిగారి అనుమానం, దానినే ఇలా చెప్పారు: 

జబగడదష్టు లణ్ఞు శషసర్రు కపయ్యు రుభ జ్ఞటంచు వా 

జబజబలెల్ల జేసి యగసాలెల బేలల బోయపాలెపుం 

బబువుల దేల్చి చేతగలపైకము దోచుటగాదు రుద్ర! నీ 

డబడబ భద్రమంత్రి యెదుటం గొనసాగదు పోకుపోకుమీ! (చాటు, ॥ పుట 116) 


భద్రమంత్రి ఇలా సవాలు చేస్తే కందుకూరి రుద్రకవి స్వయంగా జవాబు 
చెప్పలేదుగాని అతని శిష్యుడు గొప్పలు త్రిపురాంతకుడనేవాడు ఇలా సమాధానమిచ్చాడు: 


భద్రా! శ్వానము మొరిగిన-రుద్రాంకిత జంగమయ్య రూఢిక గొదువా 

చిద్రూపుడైన సాక్షా ద్రుద్రుడయా కందుకూరి రుద్రుడు ధాత్రి౯. 
నాగళ్ళ చిట్టప్ప అనే మరోశిష్యుడు వెనువెంటనే ఇలా ప్రస్తుతించాడట: 

రుద్రకవి వాక్చటుత్వము- భద్రపదయుక్తి దనరు భాసుర లీల౯ 

రుద్రస్వరూపు నెదురును - క్షుడ్రు లెదుర్కొనగలరె కుంభినిలోన౯ 

(చాటు. || పుట 117) 

రుద్రకవిని “పోవద్దు అని నిలిపి అతని శిష్యులవల్ల తిట్లుతిన్న ఈ భద్రమంత్రి 
ఎప్పటివాడో తెలియదు. అసలు ఈ రుద్రకవి రాయలవారి కాలంలోనివాడేనా అని 
అనుమానం. ఏమంటే, ఈ కవివంశంలో రుద్రకవి నామధారులు చాలామంది ఉన్నారట. 
''కృష్ణదేవరాయలనాటివాడు ప్రథమ రుద్రకవి. ఇబ్రహీం నాటివాడు ద్వితీయ రుద్రకవి. 
వారికి దర్వాత గూడ గవిత నేర్చిన రుద్రకవులున్నారు'' అని ఇప్పటి రుద్రకవివంశ్యులు 
చెప్తున్నారు. భద్రమంత్రి సవాలు చేసిన రుద్రకవి బహుశా అర్వాచీనుడు కావచ్చు. 

కృష్ణదేవరాయల కాలంలోని రుద్రకవి ఏ కావ్యాలు వ్రాశాడో తెలియదుగాని 
మల్కిభరాం కాలంలోని రుద్రకవి నిరంకుళోపాఖ్యానం అనే శృంగారకావ్యం చెప్పాడు. 


4. చాటుపద్య మణిమంజరి 1, పుట 120 


218 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ కృతివల్ల రుద్రకవి నివాసం నెల్లూరి జిల్లాలోని కందుకూరని తెలుస్తుంది. ఆ ఊళ్ళో 
ఉండే సోమేశ్వరస్వామిని, జనార్దనుణ్ణి తన కావ్యంలో నుతించినా ఇతడు చిన్నప్పటి నుంచీ 
కాలీభక్తుడు. ఆమె వరప్రసాదంవల్ల లబ్బవర్ద, వర్ణనీయ కవిత్వ ధౌరేయుడయ్యాడట. 
అమ్మవారివల్ల కవిత్వం సంపాదించిన రుద్రకవి కావ్యాన్ని వ్రాద్దామనుకొన్నప్పుడు 
అయ్యవారు కలలో కనబడి ఆది అంకితం ఇమ్మన్నాడట. 'మహాభాగ్య' మని కందుకూరి 
సోమేశ్చరస్వామికి దానిని అంకితమిచ్చాడు. 


ఈ ఉపాఖ్యానాన్ని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పలేదు. ధర్మశీలుడనే 
రాజుకు పులహుడనే ముని కథనం చేశాడు. ఆదిలో ఆ రాజుగారికో పెద్ద ధర్మసందేహం 
వచ్చింది. అతడు భయపడుతూనే అడిగాడు. ఆ ప్రశ్న తామరసాక్షకీర్తనం కాదు, 
తత్వరహస్యమూ కాదు, మరేమిటంటే - 


వ్యసనములలోన |బ్రథమ - వ్యసనము సంభోగకాంక్ష యది దోషమలీ 
మసమనగ విందు నందుం - బసరించినవాడు పాపబాహ్యుడు కలడే? 
(నిరంకుశ. 1-36) 


ఇది విన్నాక ముని కోపించలేదు. “భయపడడమెందుకు? అడగడం తప్పు కాదు. 
కోరికలు మాటలో ఉంటాయా? మనసులోకాక? రతిప్రసంగాలు తడవనంతమాత్రాన 
అందరూ పెద్దమనుష్యులుకారు'' అని హెచ్చరించి సురకిచ్చతప్ప తక్కిన విచారము 
దూరము చేసిన మొక్కలపు మనుష్యులు కొందరు బుధులు కానని సద్గతి పొందారని 
నిరంకుశుని కథ చెప్పాడు. 


మాణిక్యపురంలో సురశర్మ అనే కర్మిష్టి ఉన్నాడు. అతడు రెండవ పష 
అతనికో కొడుకు పుట్టాడు. ఆ చిన్నవాడు అనర్గళశేముషీ మహిమచే “వేదాది విద్యా 
నిరంకుశు'డౌతాడని భావించి నిరంకుశుడనే పేరు పెట్టారు. వేదాలు చదివించారు. 
శాస్త్రాలు నేర్పారు. సంగీత సాహిత్యాలు బోధించారు. యుక్తవయసు వచ్చాక పెళ్ళి 
చేశారు. అతణ్ణి చూసిన ఆడపిల్లలు మోహించేవారు, అయితే ఆదిలో అతడు అపర 
ప్రవరాఖ్యుడు. ఆ తరువాత నిగమశర్మకు సరైన ఉజ్లీ అయ్యాడు. జూదంలో ఆరితేరాడు. 
కొంగున ఎప్పుడూ పాచికలు ఉండేవి. 


నిరంకుశుడు అంచెలంచెలుగా ఎలా చెడాడో కవి ఇలా చెప్పాడు: 
a 


తల్లిదండ్రులకు సమ్మతంబుగానతిథిస క్రియ యటంచు నొకింత గిలుబుజేయు 
బొరుగూళ్ళగల మాన్యభూముల ధాన్యంబు (గయపెట్టి విడుచు బరస్పరంబు 
దనపై బరామర్శ దప్పియుండుటెరింగి దొడ్డసౌమ్మేమైన దొంగిలించు 
నప్పచెల్లెండ్రపై నాదరంబులుసూపి యరణములొనిపోయి యపహరించు . 
బలపమునుగత్తి యునుబూని ప్రజలయిండ్ల 

గన్న పెట్టనిదొక్కటేకాని కొదవ 

కడమదుర్వృత్తులన్నియు గడచెనతడు 

లంజతల్లులచేతి మల్లటకుగాగ (నిరంకుశ 2-26) 


కందుకూరి రుద్రకవి 219 


“చేరి కన్నడభూమి జరపట్టు పాశ్చాత్యనృపతకైన నొకింత కృపదలిర్చు' గాని 
“లంజతల్లికి దయలేదు లక్షయైన' (నిరంకుశ. 2-42), కాబట్టి నిరంకుశుడు దొరికినంత 
డబ్బు తెచ్చి దోసిళ్ళతో వేశ్యమాత దగ్గర గుమ్మరించేవాడు. నిగమశర్మ భార్య పాపం 
గుట్టిక అణగి అత్తమామల చిత్తానికి నచ్చెటట్లు భక్తిశక్తులు మెరసిపాట్లుపడేది. నిరంకుశుని 
భార్య అలా నోరుమూసుకునే రకం కాదు. కళ్ళంట నీరు కారుతూవుంటే అత్తగారిని 
చూసి అడగవలసిన నాలుగూ పన్నెండు పద్యాలలో అడిగింది. 


మీకతన గాదె యాయవి-వేకం బాయనకు నుద్భవిల్లుట మీ యా 
త్మీకరణ మింతయుడిగిన- జేకొనునే యాత డింత శొష్టీతరత౯? (నిరం. 2-53) 


బంధువులలో ఎవరెవరు ఎలా ఎలా ఉపేక్షించారో ఆమె ఇలా చెప్పింది : 


మామగారైనను “గామాంధవర్తనం బోజగా'దని పల్కనుడుగకున్నై? 
వేదినెయైనను 'వారవనితా ప్రసంగంబు లర్లమా'యని పల్క సణగకున్న? 
బంధువులైనను “బథముదప్పిచరించుటే నీతి యని పల్క మానకున్నె? 

మీరైన 'నీదురాచారపారీణత వలదురా'యని పల్క వదలకున్నె? 

కటకటా! చూరవిడిచి యూకరణిధరణి 

సురకులాచార ధర్మంబు చూరపుచ్చు 

సుతునిదుశ్చేష్టలూరక చూచుచున్న 

బరువునకు లోటుతో నగు బాటురాదొ? (నిరం. 2-52) 


తనను చిన్నప్పుడే 'ఇంతనాడు' ఆ మూడుముళ్ళూ వేయించి తీసుకొచ్చారు, ఆ రోజునుంచి 
అత్తగారి ఆజ్ఞ చొప్పున 'కోట్రం' చేస్తున్నది. 
నాకేమి దేహసుఖము పు-రాకృతమేకాక నేడు రాబోనే యీ 
లోకమున నేనె యరుదా - మాకోడలుగాదొ పారుగుమంచముగాదో'? 
“ (నిరం. 2-56) 


ఆ చిన్నది, పాపం ఇలా నోరువిడిచి అడగడానికి కారణం లేకపోలేదు. “మగడు 
సంసారనివర్తనచేసి యిట్లు తిరిగిన మనమున గోపింప కెట్టి మగనాలుండు౯?"' 
(నిరం.2-60). కోడలు ఇలా అడీగాక అత్తగారు బాధపడింది. 


ఏమిసేయుదు మదిలోన నెన్నడైన-మరచియుండెడు దాననా మగువ వాని 
కర్మకౌశల మెట్లుకాగలదొకాని- యాణిముత్యముమసిబొగ్గునయ్య నేడు. 
(నిరం. 2-65) 


నిగమశర్మ అక్కగారిలాగ నిరంకుశుని తల్లికూడ హితోపదేశం చేద్దామనుకొంది. 
ఇంటికి భోజనానికి వచ్చిన కొడుకుకు కడుపునిండా తిండిపెట్టి ఆ తరువాత 
““ఇంటనెన్నడు లేని ఈ హీనవిద్య యెన్నడభ్యాసమయ్యెరా! కన్నతండ్రి!” అని ఏడిచింది. 
“ఊళ్ళోవున్న భోగపరాయణులు ఇంత వీధిని పడ్డారా?” అని చెప్పింది. 


220 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తేరా భోగపరాయణుల్‌ జగతిలో లీలావినోదంబుగా 

బోరా వేశ్యలయిండ్లకు౯ వివిధసంభోగార్థులై గుట్టుతో 

రారా వైదీక ధర్మమార్గపథీక ప్రావీణ్యాముంజూపరా 

యేరాతండ్రి పరిత్యజింతురటరా యీ రీతి సత్కర్యముల్‌? (నిరం. 2-84) 
తల్లి ఎన్ని చెప్పినా నిరంకుశుడు పల్లెత్తి జవాబు చెప్పలేదు. పొద్దుపోయింది. తలారులకు 
భయపడి ఆ రాత్రి యింట గడిపాడుగాని తల్లి చేసిన హితబోధవల్ల కాదు. ఆ యిల్లాలు 
వాడికి కొత్త జరీబట్టలు ఇచ్చి గంధం పూసి కోడలి గది దగ్గర వదలిపెట్టింది. నిరంకుశుని 
భార్య రండు చేతులతో బాగాలు ఇవ్వబోతీ అతగాడు నిట్టూర్చి మొఖం 
తిప్పేసుకొన్నాడు. ఆ రాత్రి నాలుగు గడియలు ఏడాదిలాగ గడిపాడు. ఇక తెల్లారు 
తుందనగా పెళ్లాం నగలు - నల్లపూసాదిగా - వొలుచుకొని ఉడాయించాడు. అయితే 
ఇలా ఎన్నాళ్లు సాగుతుంది? వేశ్యమాత నయానా భయానా చెప్పి అతణ్ణి వెళ్ళగొట్టింది. 
నిరంకుపుడు అడవులు పట్టాడు. 


అడవిలో ఒక కివాలయముంది. ఆ పాడుగుడిలోని దేవుణ్ణి చూసి నిరర్ధకుశుడు 
“నాతో జూదమాడుతావా?' అని అడిగాడు. కొంగుముడి విప్పి పాచికలు తీశాడు. 
“పందెం ఏమిటని అడిగాడు. “నీ ఆయుధాలు, వాహనాలు, వస్తాలూ అక్కర్లేదుగాని 
లంజ లంజ పందెం వేసుకొందాం' అన్నాడు 'ఓడినవాళ్లు గెలిచినవాళ్ళకు అడిగిన ఒక 
వేశ్యను సంపాదించి ఇవ్వాలి అని చెప్పాడు. ఇద్దరి తరపునా తనే పందెం వేశాడు: 


ధృతి పెంపాందగ సారెసార పయిసారెం జూచుచు! సారెవో | 
వుతరిం బోవుచు జోడుగట్టుతరి రివ్వుల్మీర జోడించుచు్‌ 
జత బారా పది దచ్చి యత్తిగ దుగా చౌపంచ తీపంచ జొం 
కీతి నానరకియంచు నాడె నుభయాంగీకార మేపారగన్‌ (నిరం. 3-20) 


నిరంకుశుడే గెలిచాడు. అనుకొన్న పందెం ప్రకారం తనకు వేశ్యను తీసుకు వచ్చి 
ఇమ్మన్నాడు. దేవుడు మాట్లాడకపోతే అప్పు ఎగవేసి సాధారణ మానవ మాత్రులకు 
దండనగా వేయించే పొగడదండ దేవుడి మెళో వేశాడు.5 


తగునె పన్నిద మీక యీగతి దప్పు మౌనము దాల్చగా 

దగవు నీకును నాకు బెద్దలదండ బెట్టెద జండినై 

గగనకేశయటంచు జందురుకావిసేలు గళంబునక 

బోగడదండ యొనర్చే నావిటభూసురా గణి దిట్టయై. (నిరం. 3-26) 

పొగడదండ వేశాక ఎంత దేవుడైనా ఎలా తప్పించుకొనిపోగలడు? నిరంకుశుడు 
ఇలా ఛాలెంబి చేశాడు. 


5. “కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా పురవీథీ నెదురెండ పాగడదండ” అని శ్రీనాథుడు చెప్పిన 
చాటువులోని పాగడదండ అప్పులున్నవాళ్ళకు వేసే ఇనుప సంకెళ్ళో తాళ్ళో అని చెప్పాలి. చూ: 
“ఆంధ్రుల సాంఘిక చరిత్ర' - సురవరం ప్రతాపరెడ్డిగారు, పుటలు 279-280. 


కందుకూరి రుద్రకవి 221 


బరిదప్పి తప్పుచేతల - బొరలక యిపు డోడినట్టి పొలతుకదే నీ 
యరచేత బండ్లువచ్చిన - గరతువుగా కిక్షు కార్ముక ప్రతిపక్షా!: (నిరం. ౩-32) 


దేవుడు ప్రత్యక్షమై, “ఎవరు? ఏ వేశ్య కావాలి?” అని అడిగాడు. “ఎందుకు 
భయపడతామ?'' అన్నాడు. “నాకెందుకూ భయం?” అని నిరంకుశుడిలా చెప్పాడు: 


పూలనేసినవాని నిర్మూలపరచి - రాలనేసినవాని హేరాళమైన 
లీల గరుణించితివి దయాళీల! నీకు- జాలనపరాధినంచు నాకేల వెరవ? 
(నిరం. ౩-42) 


భయంలేదు కనుక ఏమాత్రం మొగమాటపడకుండా నిరంకుశుడు రంభనే కావాలని 
కోరుకొన్నాడు. శివుడు మంజూరు చేశాడు. దేవవేశ్య దిగి వచ్చింది. నిరంకుశుడు ఆమెతో 
సుఖంగా విహరించి మెప్పించాడు. రంభ ఇలా అందట: 


మనసిజకేళికి భూనుర- తనయా, నీసాటి రారు దలపగశేలా? 
యనరాదుగాని దాసులు-వినువూ నలకూబరాది విజయవిశాలుల్‌ (నిరం, ౩-64) 


నిరంకుశుని మీద ఉండే వ్యామోహంలో రంభ భూలోకంలోనే ఉండిపోయింది. 
ఒకసారి ఈ ఇద్దరూ నారదుని కళ్ళపడ్డారు. ఆ కలహభోజనుడు ఈ సంగతి ఇంద్రునితో 
చెప్పాడు, మహేంద్రుడు మండిపడి రంభను శపించాడు. నిరంకుశుడు తన బుద్ది 
చాకచక్యంతో రంభకు శాపవిమోచనం కలిగించాడు. దేవుని దయవల్ల అతడు 
“ఏకవాక్యప్రతిష్యాపనాచార్యుండును  ద్విజముశ  పావనుండును  త్రివర్గనిరతుండును 
జతుర్వేదపరాయణుండును బంచశరాకారుండును షట్పాస్తపారీణుండును సప్తాశ్వ 
కిజుండును అష్టభోగసంపన్నుండును నవనిధానసంపన్నుండును దశదిశాపూం కీర్ణిమండ 
లుండునై చెలంగా' (4-132). ఎలాంటి దురాచారపరాయణునకు ఎటువంటి జగత సిద్ధి 
అని ముని ధర్మశీలమహారాజుకు ఈ నిరంకుశోపాఖ్యానం చెప్పాడు. ఈ కథ రుద్రకవి 
చిన్నప్పుడే వ్రాసినట్టుంది. చూడండి ఈ పద్యం: 


అని ముని ధర్మశీల వసుధాధిపమాళికి నేర్పరించె చె 

ప్పిన కథ బాల్యచాపలము పెంపున స్వామికి విన్నవించితి౯ 

జనకుడు బాలుడాడు నపశబ్దవచో నివహంబుచేత నె 

మనమున మోద మొందుక్రియ మామకవాక్కుల సంతసిల్లుమీ! (నిరం. 4-134) 

బాల్యచాపల్యంతో చెప్పినా అక్కడక్కడ చక్కని సాంఘిక కావ్యంలాగ రుద్రకవి 
దీనిని రచించాడు. ఇది వ్రాశాక అతడు 'సుగీవవిజయం' అనే యక్షగానం చెప్పాడు. మన 
సాహిత్యంలో యక్షగానాలు ఒక ప్రత్యేకమైన శాఖకు చెందినవి. ఈ శాఖపై పూచిన 
తొలిపువ్వులు ఎన్నో ఉన్నాయిగాని తొలి పండు ఒక్క సుగ్రీవవిజయమే. దీనిని రుద్రకవి 
కందుకూరి జనార్దనస్వామికి అంకితమిచ్చాడు. కిష్కింధకాండలోని మంచి రసవత్తరమైన 
ఘట్టాలను ఇతడు యక్షగానంగా వ్రాశాడు. ఇందులో త్రిపుట, జంపె, కురుచజంపె, 
అటతాళం, ఏకతాళం మొదలైన గతులలో పాటలు, అర్థచంద్రీకలు, ఏలలు, ధవళాలు, 


222 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ద్విపదలు ఉన్నాయి. మొట్టమొదట ఒక ఉత్పలమాల, రమారమీ చివర ఒక సీసపద్యం 
ఉన్నాయి. అక్కడక్కడ వచనాలు, గీతాలు కూడ ఉన్నాయి. తొలి ఉత్పలమాల తప్పిస్తే 
ఇది పూర్తిగా దేశిఛందస్సులలో వ్రాసిన రచన. దీనిని “కరుణభాసుర యక్షగాన ప్రబంధం' 
అని కవి పేర్కొన్నాడు. (పుట 46) నిజంగానే కరుణామయంగా వ్రాశాడు. సీతమ్మవారి 
నగలను చూసి రాముడిలా విలపిస్తాడు: 


నన్ను విడిచియు నిలువజాలక నాతి వచ్చిన తిడవి దిరుగను 
నిన్ను విడి యేనెట్టు లోర్తును నీలవేణి! 

రమణిరో నినుబాసినప్పుడె రాతిరే శివరాతి రాయెను 
నిముసమైనను నాదుకంటికి నిదురరాదు. 


తనవల్ల సూర్యవంశమే అపకీర్షిపాలైందని ఇలా బాధపడతాడు: 


తరణీకులమున బుట్టి శరచాపములు పట్టి తరుణి గోల్పడుకంటె మరణమే మేలు 
నను శౌర్యవంతుడని తనపుత్రి నిడినట్టి జనకవిభు డీవార్త విని వగువకున్నె 
ఒకట నొచ్చములేక యున్న రవివంశమున కకట నాచే నింత యపకీర్ణివచ్చె౯ 


రామబాణం తగిలి పడిపోయిన వాలి విలాపం చాలా బాగా వ్రాశాడు. ఏడుపు, కోపం, 
తర్కం, తిట్లు అన్నీ వరదలాగా వాలి మాటల్లో కనబడతాయి. “నేను తప్పుచేసినా' 
నిక్షించడా నికి నీకేం అధికారముం'దని వాలి రాముణ్ణి అడుగుతాడు. 


తప్పుగలిగిన నాజ్ఞ వెట్టను తగును భరతీంద్రునకు న్యాయము 
తప్పి నీకు వధింపజెల్లునె తపసివర్యా! 


దీనికి రాముడిచ్చిన సమాధానం కూడ గట్టిదే. 
పరమధార్శ్మికుడైన భరతవిభుపంపునను జరియించుచును దోషకరు జూడగలమ? 


రాముడు భరతుని అనుమతితోనే వనవాసం చేస్తున్నాడు మరి. వాలి వధ తరువాత 
అక్కడున్న చెంచెతలు ఏలలుపాడి రామాయణం సుఖభాంతమనీ ఒక్కముక్కలో చెప్తారు. 


దేవుడని తెలియలేక - కావరించి వాలిసచ్చె దేవ! 
నీతో నిగ్రహించిన - ఓ రామచంద్ర! రావణునకు నిదె పాటురా. 


దీనిని చదివాక రుద్రకవి రామాయణమంతా ఇలా యక్షగానంలా వ్రాయలేదేమనే 
బాధ కల్గుతుందని లభించిన తెలుగు యక్షగానాలలో ఇది మొట్టమొద్దటిది గనుక దీనిపై 
ప్రత్యీకమైన పరిశోధన చాలా అవసరం. ఇది ఒక కొత్త విషయాన్ని చాటి చెప్తుంది. 
గురజాడ అప్పారావుగారు “ముత్యాలసరం' అని పేరు పెట్టిన ఛందస్సు మన 
యక్షగానాలలో తొలిదగ్గరనుంచీ ఉంది. త్రిపుటతాళంలో రుద్రకవి వ్రాసినవన్నీ 
ముత్యాలసరాల లక్షణానికి సరిపోతాయి. ప్రతి దీర్రపాదంలోనూ పధ్నాలుగు 
మాతలున్నాయి. ప్రాస్వపాదంలో ఏడు ఉంటాయి. యతో, ప్రాసో పాదాలను 
కలుపుతాయి. సుగ్రీవవిజయంలోని తొలి “త్రిపుట' తాళంలోని పాట చూడండి. 


కందుకూరి రుద్రకవి 223 


కపికులోత్తమ నాకు జూడగ - గపట వేషము గానరాదిది 
విపులపుణ్యుల బాపమతులని వెరవ నేలా, 


ఇలా వ్రాస్తే ఈ యక్షగానంలోని త్రిపుటపాటలన్నీ ముత్యాలసరాలలాగే 
సాక్షాత్కరిస్తాయి. అయితే ఈ సాక్ష్యాలతో ముత్యాలసరం నవీనతను ప్రతిఘటించక్కర్లేదు. 
శ్రీశ్రీ చెప్పినట్టు “ముత్యాలసరం అంటే మనకు గురజాడ అప్పారావుగారి పేర జ్ఞాపకం 
వస్తుంది. ఏ సన్ముహూర్తంలోనో అతడాగేయం పలికి దానికి “ముత్యాలసరం' అని 
నామకరణం చేశాడు. ఒక నూత్నవేగానికి వాహనంగా చేకొని ఒక స్వాతంత్ర కవిత్వాన్ని 
విడుదల చేశాడు. గురజాడ అప్పారావుదే ఈ ఛందన్స్స.” 


అప్పారావుగారు చేపట్టిన ఛందస్సు పునాదులు ఎంత లోతున ఉన్నాయో రుడ్రకవి 
యక్షగానం తెలియజేస్తుంది. ఒక్క సుగ్రీవ విజయంలోనేకాక ఇతర కృతులలో కూడ 
రుద్రకవి దేశిఛందస్సులను వాడాడు. అతడు కందుకూరి జనార్దనుని మీద చెప్పిన అష్టకం 
చాలా చక్కని దేశవాళీ శృంగార రచన, డేనెకుసైతం తీయదనం నేర్చే తెలుగు కవిత, 


సిరులుమించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జారగా 
చరణపద్మముమీద దేహము చంద్రకాంతులు దేరగా 
మురువు చూపగ వచ్చినావో మోహనాకృతిమీరగా 
గరుడవాహన దనుజమర్దన కందుకూరి జనార్దనా! 


ఆనపెట్టిన రాకపోతివి ఆయెబో అటుమొన్ననూ 

. పూనిపిలువగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ 
నేను చూడగ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ 
కానిలేరా దనుజమర్దన కందుకూరి జనార్దనా! 


విత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్షుతె ఉంచెరా 
గుత్తమైన మిటారిగుబ్బలగుమ్మ యెవ్వతి మెచ్చెరా 
చిత్తగించక జీరువారను చెక్కిలెవ్వతె నొక్కెరా 
కత్తిగోరుల దనుజమర్దన కందుకూరి జనార్దనా! 
నిన్నరాతిరి చవికెలోపల నీవు చెలి కూడుంటిరా 
ఉన్న మార్గములన్నియును నే నొకతెచేతను వింటిరా 
విన్నమాత్రముగాదురా నిను వీధిలో గనుగొంటిరా 
కన్నులారా దనుజమర్దన కందుకూరి జనార్దనా! 
చెల్లబో పసుపంటినది నీ జిలుగుదుప్పటి విప్పరా 
ముల్లుమోపగ సందులేదుర మోవి కెంపులుగప్పెరా 
తెల్లవారినదాక ఎక్కడ తిరుగులాడితి చెప్పరా 
కల్లలాడక దనుజమర్దన కందుకూరి జనార్దనా! 


6. '"ఉదయిని - “ముత్యాలసరం' ఒక కృషి - శ్రీశ్రీ, ఫిబ్రవరి, 1935 


224 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దబ్బులన్నియు తెలుసుకొంటిని తప్పుబాసలు సీయకూ 
మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ 
ఉబ్బుచేసుక తత్తరంబున నొడలిపై చేయివేయతా 

గబ్బి తనమున దనుజమర్దన! కందుకూరి జనార్జన్నా 


అండబాయక కూడియుంటి ఆయె బోయెను నాటికి 
ఖండి మండిపడంగ నేటికి కదలు మెప్పటిచోటికి 
ఉండరా నీ మాటలకు నే నోర్వజాలను మాటికి 
గండిదొంగవు దనుజమర్దన కందుకూరి జనార్దనా! 


కొదవలన్నియు దీర్చుకొంటివి నాగుణము లెరిగీ శయ్యనూ 
అదనెరిగి ఏలితివి విరవాదిపూవులశయ్యనూ 

మదనకేలికి నీవె జాణవు మారు తాపము మాన్చరా 
కదియరారా దనుజమర్దన కందుకూరి జనార్దనా! 


తెలుగులో ఇంత తీయగా అష్టకాలు వ్రాసిన వాళ్లు అరుదు. ఈ శాఖకు రుద్రకవే 
ప్రథముడు. ఇతని తరువాత చాలామంది అష్టకాలు వ్రాశారు. వాటిలో! గోరంట్ల 
మాధవాష్టకం, ఒంటిమిట్ట రఘునాయకాష్టకం, కడపా ధినాయకాష్టకం మొదలైనవి 
ఉన్నాయిగాని వేటిలోనూ ఇంత తీయదనం కనబడదు.” తీటతెలుగు మాటలలో 
జనార్దనుని మీద అష్టకం వ్రాశాక తత్సమపదాలతో పంచరత్నాలు కూడ రుద్రకవి 
చెప్పినట్లుంది.! ఇవి అముదితాలు. 


అనాథనాథ నాగతల్బ యజ్ఞకల్పమోనిరం 
జనా! జనార్హినాశనా! దిశాపరీపృ ఢార్డశ 

సనా! సనాతనా! యనాదిసత్య కందుకూరి శ్రీ 
జనార్దనా జనార్దనా సాహససా రిమర్దనా। 


సుందరీమయాంగ నానుశోభనా నిరంజనా 
స్యందనీకృతోర్నశైలజూ మనోభిరంజనా 
మందహాస భాసకంఠ మంజుభావితాంజనా 
కందుకూరిసోమ విషళకామదర్ప భంజనా! 


ఈ కృతులేకాక రుద్రకవి ఒక శతకం కూడ చెప్పినట్టుంది. దాని మకుటం చాలా 
పెద్దది. 'బలవదరీదరీకుహర భాస్వదరీయదరీదరీ హరీ!" అని పొడుగ్గా, పాండిత్య ప్రకర్షతో 
ఉంటుంది. అయితీ శతకంలోని భావాలు చాలా సరళమైైనవి; చమత్కారమైనవి. 

7. ప్రాచ్యలిథిత రంథాలయంలో R.128లో 8 అషకాలు ఉన్నాయి. ఇవి అముద్రతాలు. నా 
_ సుదీర్టపీఠికకో కందుకూరి జనార్దనాష్టకంతోపాటు వీటిని వి.ఎ.కె. రంగారావుగారు ప్రచురించారు. 
._అనందమోహన కావ్యమాల, మద్రాసు 1౪. 

8. R764 కందుకూరి రుద్రవిషయం అనే గ్రంథంలోని పంచచామరాలు. 


కందుకూరి రుద్రకవి 226 


మానవవాత్రులం మం ఏమాత్రం సవ్వడైనా నిద్రపోలేము. ఎముద్రము హోరు, 
పాముబుసలు ఉన్నప్పుడు చేవుగెళా నిద్రపోగలడు అని కవి సందేహం. 


కలశపయోధీమీద దకగల్‌ మరి హోరని మైయ వేయు భం 
గు తల పాన్సుపాము బుసకొట్టగ నేగతి నిద్రచెందెదో 
యలసత గండ్రీ చీమచిటుకన్నను నిద్దురరాదు మాకు నో 
జల పగరీ... 


ఈ శతకం సమగ్రంగా దొరకలేదు. మూడు పద్యాలను వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
తమ చాటుపద్యయణిమంజరి ద్వితీయ భాగంలో ప్రచురించారు. కందుకూరి రుద్రకవి 
సరించి కొత్త వివరాలు సేకరించి వారే సమర్పించారు. మల్కిభరాముడు రుద్రకవికి 
మడులూ మాన్యాలూ ఇచ్చాడట. 


క్రీశ 1558లో పుట్టిన శాసనం ఒకటి రుద్రకవి వంశ్యుల వద్ద ఉంది* అయితే దాని 
నిజాయితీని చారిత్రక పరిశోధకులు శంకిస్తున్నారు.19 


అప్పకవి సాక్ష్యం ప్రకారం గుంటుపల్లి భాస్కరయ్యగారి కాలంలో అంటే 
క్రీ.శ 1620లో ఒక రుద్రకవి ఉన్నాడు. కృష్ణదేవరాయలవారి కాలంలో ఉన్న రుద్రంవీ, 
మిల్కీ భరామునిచేత మాన్యాలు పొందిన కవీ, గుంటుపల్లి భాస్కరుని కాలంలోని కవీ 
ఒక్కరే అని భావించడానికి వీలులేదు. 


కందుకూరివారి వంశంలో ముగ్గురో నలుగురో రుద్రకవులు ఉంటారు. వాళ్ళలో 
బహుశా రెండన రుద్రకవి నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం మొదలైన రచనలు చేసి 
ఉంటాడు. 


ఇతడు అష్టదిగ్గజాలలో ఒకడై రాయలవారి కొలువులో ఒక సింహాసనం 
అధిష్టించకపోతేనేం. తెలుగు వాళ్ళ హృదయాలో ఎప్పుడూ తిప్పవేసుకొని కూర్చోగలడు. 


౧. సుగీవ విజయం పీరిక, పుట 156. | 
10. అష్టదిగ్గజములు, నేలటూరి వెంకటరమణంస్యుగారి వ్యాసం. సుజ 59, 
11. అప్పుకవీయం ౯:112-114. 


UP కర 
న 3< 
Cg RE 


ఈ యుగంలో ఉన ఒశేయంగి కవులు మరే యుగం.టోనూ కనిపించరు. అష్టదిగ్గజాల 
ముందు వీళ్ళు టిజి ముందు దివాలా వన స పవాళ్ళు కారు. వీళ్లలో కొందరు 
మూసినముత్యాలు. తగిన న౮ంల లొట్ట కిదెత హితీమూర్తుల గురించి విడివిడిగా, 
సుదీరంగా Mare ఏచారజ రం, ఈ ల. ఏయే ఇతర కవులు ఉన్నారో, 
పేరు “తలియని ఒక అజాన (గంథ సంధాత సంకలనం చేసిన కావ్యంలో ఉదహరించిన 
కవులెవరో, వాళ్ళు వ్రాసిన ద్రంథాలేమిటో కూడా తెలుసుకొని తృప్తిపడదాం. 


1. యాదవామాత్యుడు: ఇతడు క్రీ.శ. 1520 దాకా జీవించి ఉండవచ్చు. జైమినీభారతంలో 
పినవీరయ వ్రాసిన చంద్రహాస చరిత్రనే చండ్రహాసవిలాసమనే పేరుతో “కదళీపాకము' గా 
వ్రాశాడు. చాలా అణకువగల కవి. పూర్షకవులను ఉద్దేశించి ఇలా చెప్పాడు. 


నన్నుబోలిన కనిగల్లకున్న ధాత్రి 

వరకపీంద్రులన్‌ పేరెట్లు వచ్చు మీకు 

చిన్నలుండుటచేగాదె పెద్దలనుచు 

దెలియగలుగుట యార్వులు దెలిసికొనుట 

తాను చిన్నవాడినని కవి చెప్పుకొన్నా 'ఫిన్న చేతి ఏష్వె పెద్దగా వెలుగదా' అన్నట్టు 
అక్కడక్కడ జిగేలుమనకపోదు. ఇతని కవిత్వం ముద్దులు మూటకట్టి తేనెలోలుకుతూ 
ఉంటుందని వీరేశలింగంగారు సిఫార్సు వెళారు. యాదవాచూత్స్యుడు విక్రమార్క చరిత్రను 
వచన కావ్యంగా వ్రాశాడు. సింహాసనం కట్‌ యముప్పుయిదెండు బొమ్మలూ చెప్పిన కథలే 
ఇవి. ఒక్కొక్క కథకు ముందు ఒక ససపద్యుం బ్రాశాడు. ఈ యాదవామాత్యుడు 
లక్షణశిరోమణి అనే పేరుగల స a గూడ చెప్పాడు. ఇతని 
(గ్రంథాలన్నీ భద్రాద్రి రామునికే అంకితం. 
2. పెదపాటి సోమయ్య: లాక్షణికులు ప్రామాణిక కవిగా గుర్పించి ప్రయోగాలు 
ఉదహరించిన ప్రాచీనులలో ఇతడొకడు. ఇతని అరుణాచల పురాణంలో నుంచి 19 
పద్యాలు, కేదార ఖండం నుంచి 9 పద్యాలు, శివజ్ఞాన దీపిక నుంచి ౩ పద్యాలు, 
త్రిపురవిజయం నుంచి 1 పద్యం వేటూరి వారి ప్రబంధరత్నావళిలో ఉన్నాయి. పద్యం 
ఎలా ఉండాలో కేదారఖండంలో ఇలా చెప్పాడు: 

పదలాలిత్యము వర్ణశుద్దియు శబ్బస్టెర్భమున్‌ మంగళా 

స్పద భావంబును a యోగ్యతీయు దోష ష స్ఫూర్తి రాహిత్యమున్‌ 

సదలంకార విశేషముం గలిగి విశ్శప్రాణ సౌభాగ్య సం 

పదమై తేజియవోలె క్రాలవలదా పద్యంబు హృద్యస్థితిన్‌? (ప్రబంధ. 502) 

సోమయ్య సందర్భానికి అతికేటట్లు తన కావ్యంలో క ప్రసిద్ద సంస్కృత శోకాలు 
అనువదించి చేర్చుతాడని ఊహించవచ్చు. పెళ్ళి కంల ఎవరెవరు. ఏవి 
కోరుకుంటారో 'కన్యావరయతేరూపం' అనే శోకం వివరిస్తుంది. దీనిని ఈ కవి ఇలా 


చెప్పాడు. 


ఇతర కవులు 227 


కన్నియ రూపు గోరు. గనకం[టుల గోరును దలి, బుద్దిసంపన్నత గోరు 
దండ్రి, కులభన్యత గొరును బంధుకొల. పక్వాన ఫలాది భక్షణము అన్యులు గోరుదు 
రిట్టులన్నియున్‌ బన్ను గ నొక క్క తె తొదల. జా గ్ధాయు సేపితి గన్య నిచ్చెదన్‌. 


ఇతని గందాలు పూర్తిగా దొరకకపోవడం దడ రదృష్టమే. 


3. కోడూరి వల్లభయ్య: పావులూరి మల్లన తరువాత గణిత శాస్తాన్నీ ఆంధ్రీకరించిన 
వాళ్ళలో ఇతడు చెప్పుకోదగ్గవాడు. రాయలవారికి ఆప్తుడైన బొమ్మలాట క. 
ప్రోత్సాహం వల్ల ఈ కవి లీలావతి గణితంలోనుంచి పాటిగణితం తెలిగించి కాళయు ఈ 
అంకితమిచ్చాడు. దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (2.135; 0.2280). ఈ ౬. 
జొచిత్యం బాగా తెలుసు. కృతిపతిని. కిర్పిని కూడా లెక్కించాడు. కాళయ్య 
అర్థరాశిలో సగం తన గురువుగారు కుమ-ర తాతాచార్యుల కిచ్చాడట. ద్విజులకు శేష 
తృతీయల్‌ రెండిచ్చి శేపపాదం కవిగ్రేణ్‌ కిచ్చాడట. స్నేహంతో చెలులకు శేషనవమభాగ 
పంచకం ఇచ్చాడు. మిగిలిన వెయ్యిన్నూట పదహార్లు కవి మహేంద్రుని కిచ్చాడట. ఈ 
లెక్కలో వెనక్కు. వెళొత బొమ్మలాట కాళయ్య ఆస్తి 15066 నాణాలని తేలుతుంది. 
ఆపాటి గణితం ఎంత విలువ చేస్తుందో ఖరీదులు కట్టే షరాబులు చెప్పాలి. 


4. బొమ్మలాట కవులు; కోడూరి వల్లభయ్య రచించిన గణీతశా స్రాన్ని అంకితం పుచ్చుకొన్న 
బొమ్మలాట కాళయ్య కేవలం బెమ్మలాట విరూపాధిపుడు మాత్రమే కాడు. విద్యానిధి. 
కృష్ణదేవరాయల వారినీ, వారి సోదరుడు ఆచ్యుతదేవరాయలనూ తన విద్యతో మెప్పించి 
మన్ననలు పొందాడు. ఆందోళికాది సత్కారాలు నోచుకున్నాడు. ఈ కాళయ్య తానాడించే 
బహురూపాల యక్షగాన రచనలు తానే చేసీవాడో లేదో చెప్పలేము గాని ఇతని తర్వాత 
ఇతని ఇంటిపీరు గలవారెందరో ఎన్నో తరంవారో తెలియదుగాని. చాలామంది 
కవులుగా కనబడుతున్నారు. బొమ్మలాట అమృతకవి అనే సంపన్నుడు బొమ్మలాట 
రైతు అని పేరుపడిన చంద్రయ్య అనే వ్యక్తితో కలసి చిడిపీరాల అనే గ్రామాన్ని 
తెరనాటకాలు ఆడించడానికి పెద్ద చిట్టయ్య అనే వ్యక్తికి దానం ఇచ్చినట్టు శాసన 
ప్రమాణాలు ఉన్నాయి." కపి, అందులోనూ బొమ్మలాట కవి ఒక గ్రామాన్ని 
బొమ్మలాట ఆడించడం కోసం దానం చేశాడంటే అది శ్లాఘనీయమైన విషయమే. 


బొమ్మలాటవారు అనే ఇంటిపేరుగలవారు ఇంకొందరు కవులుగా చరిత్రకిక్కారు. 
బొమ్మలాట సిద్ధయ్య అనే వ్యక్తి ఎప్పటివాడో తెలియదుగాని ఇతనికి 'మోహనకవి' అనే 
పీరు ఉందీ. ఇతడు సంగీత సాహిత్య సరసకోవిదుడు. ఇతనికి చాలామంది 
పుత్రులున్నారు. వాళ్ళలో కొందరు ఘనకావ్యభూషణులు. ఈ వంశంలోని సాంబయ్య 
'కిరాతార్థునీయ'మనే యక్షగానం రచించాడు (0.1849). బొమ్మలాట శాసనులైన ఈ 
ఇంటిపేరు గలవారిలో సాంబయ్య శంభయ్య, శంభువీర అనే పేర్షుగల వారు 
కనబడుతున్నారు. వీరు తెలుగులోన కాక: కన్నడంలోకూడా యక్షగానాలు రచించి 


1. _AR3160{ 1928 అని చాగంటి శేషయ్యగారు చెప్పారు. 


228 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఆడించేవారు. క్రీశ. 1750లో ప్రాంతాల ఒక బొమ్మలాట సాంబయ్య ఉన్నాడని “కర్ణాటక 
కవిచరితె' తృతీయభాగంలో ఉంది.? ఇతడు ఇంకా ప్రాచీనుడై ఉండవచ్చు. 


5. కోదండ రామయ్యగారి రామచంద్రయ్య: కృష్ణదేవరాయలవారి ప్రేరణవల్ల పుత్తీటి . 
రామభద్రయ్య సకల కథాసారసంగ్రహం అనే పేరుతో షట్బక్రవర్తుల చరిత్రలను కథనం 
చేశాడు. బహుశా ఈ యుగంలోనే కోదండరామయ్యగారి రామచంద్రయ్య అనే కవి 
“షట్బ క్రవర్తి చరిత్రం అనే పేరిట ఒక “'మహాప్రబంధాన్ని' రచించాడు. ఇది ఆరాశ్వాసాల 
కావ్యం. గ్రంథావతరణిక, ఆశ్వాసాంత పద్యాలు లేని ప్రతి ఒకటి ప్రాచ్యలిఫిత 
గ్రంథాలయంలో ఉంది (0.851). కవి తాను కాశ్ళపసగో త్రీకుడని, తన తండ్రి పేరు 
కోదండరామయ్య అని గద్యలో చెప్పుకున్నాడు. ఈ రామచంద్రయ్య తన గురించి 
చెప్పుకున్న వివరాలు ఇంతకు మించి మరేవీ దొరకనందున ఇతని కాలనిర్ణయం 
సులభంగా తేలే విషయం కాదు. పుత్తేటి రామభద్రయ్యకు సమకాలికుడో, ఒక తరం 
అర్వాచీనుడో కావచ్చు. 'సకలకథాసారసంగ్రహం'తో దీనిని తులనాత్మకంగా 
పరిశీలించితే కొన్ని విశేషాలు బయటసడె ఆస్కారం ఉంది. 


6. కాకమాని గంగాధరుడు: సంస్కృతంలో అగస్తు్యుడు రచించిన బాలభారతం చాలా 
ప్రఖ్యాతమైంది. కాకతీయ చక్రవర్ణి ప్రతాపరుద్రునికి అంకితంగా ప్రతాపరుద్ర 
యశోభూషణమనే అలంకార గ్రంథాన్ని రచించిన విద్యానాథుడే అగస్త్య పండితుడని 
పండితుల అభిప్రాయం. అగస్త్యవిద్యానాథుల ఐక్యవాదాన్ని ఈయుణ్ణో వెంకట 
వీరరాఘవాచార్యులుగారు విశదం చేశారు. ఈ బాలభారతానికే అప్పాజీ తిమ్మరుసు 
మం|తి మనోహర వ్యాఖ్య రచించాడు. మలిరాయల యుగంలో ఈ గ్రంథం బాగా 
ప్రచారం పొందిందని ఈ వ్యాఖ్యవల్ల ఊహించవచ్చు. 


ఈ బాలభారతానికి అనువాదమో కాదో చెప్పలేంగాని కాకమాని గంగాధరుడు 
బాలభారతమనే తెనుగుకావ్యం వ్రాశాడు. ఇందులోని పదిహేను పద్యాలను 
అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. ఈ పద్యాలలో ఒకటి వినాయక ప్రార్ధన, అయిదు 
ఫూర్వకవిస్తుతికి సంబంధించినవి. మిగతా తొమ్మిదీ కథకు సంబంధినవి. పూర్వ కవులను 
స్తుతించే పద్యాలలో మూడు సంస్కృత కవులను ప్రస్తుతించేవి ఒక శార్దూలంలో 
వాల్మీకిని, ఇంకొకదానో వ్యాసుణ్ణీ కీర్తించాడు. ఒక సీసపద్యంలో కాళిదాసాదులను 
నుతించాడు (ఈ సంస్కృత కవుల పట్టికలో విద్యానాథుడుగాని, అగస్తుుడుగాని లేరు). 
ఒక కందపద్యంలో నన్నయగారినీ, ఉత్పలమాలతో తిక్కనగారినీ సత్కరించాడు. 
నన్నయగారిని నుతించిన పద్యం సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యాంశాన్ని చెప్తుంది. 


నన్నయగారు తన గురించి చెప్పుకొంటూన్న పోషణాలలో “విపుల 
శబ్దశాసను' డనేది వాడారు (అది, 1-9). ఇది ఉత్త పోషణమా, లేక విరుదా అన్నది ఒక 
సమస్య. నన్నయగారిని నుతించిన కవులలో శ్రీనాథునిదాకా ఎవరూ శబ్దశాసనుడనే 


2, యస్పిజోగ రావు, ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర - ద్వితీయ భాగం - పుట 4. 
3. ఆంధ్రప్రతాపరుద్ర యశో భూషణం (కర్త: చెలమచర్ల రంగాచార్యులుగారు భూమిక, పుటలు 34-89. 


ఇతర కవులు 229 


విషయాన్ని ప్రస్తావించలేదు. శ్రీనాథుడు 'నన్నపాచార్యవర్యు' అన్నాడు. జక్కన 'శబ్దశాసన 
వరేణ్యులు నాగ |బశస్తి ౩క్కిరి' అని నన్నయగారిని పొగిడాడు (విక్రమార్క. 1-12). ఈ 
ప్రస్తావనవల్ల ఇది విరుదో, వోషణమో తెలియదు. అయితే ఇది బిరుదే అని తెలుగు 
సాహిత్యలోకం ఒకనాడు భావించేదని చెప్పడానికి కాకమాని గంగాధరుని పద్యం 
పనికివస్తుంది. ఇతడు నన్నయగారిని ఇలా నుతించాడు: 


శబ్దార్థ విశారయ - శ్రాంబ్దిక మూర్థన్యు శబ్దశాసనబిరుదుE 
శబాయ సమానవిస్ఫుర - దబ్బఘటారభటి నన్న పార్యుని వలతుE. 
(ప్రబంధ. 130) 


గంగాధరుని కాలంనాటికే, అంటే క్రీ.శ. 16వ శతాబ్ది ప్రథమార్ధంలోనే 
నన్నయగారికి ఈ బిరుదు ఉండేదని చెప్పవచ్చు. అయితీ 'విరుదు' అనే మాటకు ఈ 
సందర్భంలో “మొనగాడు”, 'సమర్ధుడు' అని అర్థం చేసుకోవచ్చునని, దీనిని కేవలం 
బిరుదువాచకంగా స్వీకరించనక్కర్లేదని నిడుదవోలు వెంకటరావుగారు అభి ప్రాయపడు 
తున్నారు.“ ; 


పాంచాలీ పరిణయం, రాజవాహన విజయం అనే కావ్యాలు రచించిన కాకమాని 
మూర్తికవికి ఈ గంగాధరుడు బంధువో, కాడో చెప్పలేం. ఇద్దరిదీ ఒకే ఊరు కావచ్చు. 
కాకుమాను అనే గామం గుంటూరు బిల్లా బాపట్ల తాలూకాలో ఉంది. గంగాధరుడు 
వ్రాసిన బాలభారతంలో ద్రౌపదీ వివాహ ఘట్టాన్ని విపులంగా వర్ణించినట్టు కనబడు 
తుంది. ఉదాహరించిన 15 పద్యాలలో మూడు పద్యాలు ఈ పెళ్లి గురించే ఉన్నాయి. 
బాలభారతంలో లాజహోమం, సన్నైకల్లు తొక్కించడం గంగాధరుడు వర్ణించాడు. 
పాంచాలీ పరీణయంలో ఇవి లేవు. ప్రస్తుతం లభించే ఆకరాలతో కాకమాని 
గంగాధరునికీ, మూర్తికవికీ గల సంబంధం చెప్పలేం. 


7. రాయసం గణపయ్య: ప్రబంధ రచన ప్రచారంలోకి వచ్చాక కవులు పురాణేతిహాసాల 
లోని చిన్న చిన్న ఘట్టాలను తీసుకొని అష్టాదశ వర్ణనలు జోడించి కావ్యాలు వ్రాయడం 
మొదలుపెట్టారు. కాకమాని మూర్తికవి మరో భారతంలోని పాంచాలీ పరిణయ ఘట్టాన్ని 
తీసుకొని వ్రాస్తే రాయసం గణపయ్య అంతకుముందే 'సౌగంధికాపహరణాన్ని' 
కావ్యంగా రచించాడు. ఇందులోని ఒకే ఒక పద్యాన్ని అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. 
అది భీముడూ, హనుమంతుడూ సమావేశమైన ఘట్టంలోనిది. 


అంతంతం గబఖింపగా గడగె బాలార్కు[౯ ఫలభాతతి, వే 

శంతోల్లంఘనకేళి దాటెను సరస్వంతు[౯, మహాదానవా 
కాంతారామమహీరుహంబుల నుదగక్రీడ ద్రుంచెక, హనూ 

మంతుడు౯ గపియు న్న విం గపులె సామన్యాటవీచారములొ (ప్రబంధ. 133) 


4. తెనుగుకవుల చరిత్ర, పుట 141 


230 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


8. కుడిచెర తిప్పరాజు: పూర్వ కవులలో దగ్గుపల్లి దుగ్గన శివకాంచీ మహాత్మ్యా్యన్నే, 

అం ధ్రకవి రామయ్య విష్ణుకాంచీ మాహాత్మ్యాన్సీ రచించారు. కుడిచెర్ల తిప్పరాజు కూడా ' 
కాంచీమాహాత్మ్యం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇందులోని అరడజను పద్యాలను 

అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. మూడు పద్యాలు పురవర్హనలోనివి, ఒకటి భరద్వాజుని 

స్తుతించేది. మరొకటి పితామహసోమయాజి దర్భాసనంమీద కూర్చున్న తీరు తెలిపేది. 

ఆఖరిది 'అటచనికాంచె' పద్ధతిలో అనుప్రాసాలతో వర్ణించేది. కావ్యంలో కవి విశేషంగా 

శ్లేషలు వాడి ఉంటాడని చెప్పడానికి ఈ పద్యం పనికివస్తుంది. 


అరుణమణిదీప్పు లంతంత నతిశయిల్ల - విమలశకికాంతరోచులు విస్తరిల్ల 
గావ్యబుధగురుసంగతి గలిగిపురము - సూర్యసోమవీథులు కడుసాంపుమిగిలె 
(ప్రబంధ. 161) 


పురంలో ఉండే సూర్యసోమవీథులను. నభోవీధిలోని సూర్యచంద్రుల పథాన్నీ 
శ్లేషతో కలిపి అయిదు గ్రహాలను పద్యంలో ఇరికించాడు. కావ్యమంతా దొరక్కుండానే 
కాంచీనూహాత్మ్యం వ్రాసిన ఈ కవి కథ కంచికి వెళ్ళడం విచారకరం. 


9. కుంటుముక్కల తిమ్మయ్య: పెదపాటి జగ్గన్నా, అజ్ఞాతసంధాతా ఉదాహరించిన కవుల 
కావ్యాలు సంపూర్ణంగా దొరికినప్పుడు కలిగే ఆనందం ఖరీదు కట్టలేనిది. కుంటుముక్కల 
తిమ్మయ్య వ్రాసిన వం సంగపహాం లోనిదని అజ్ఞాతసంధాత ఒకే ఒక పద్యాన్ని ' 
ఉదాహరించాడు. అయిత అదృష్టవశాత్తూ ఈ గ్రంథం సంపూర్ణంగా దొరికింది. మద్రాసు 
ప్రాచ్యలిథిత గ్రంథాలయంవారు దీనిని ప్రచురించారు. ఆచార్య గంటి సోమయాజిగారు 
విపులమైన పీఠిక వ్రాశారు. ఇది మూడాశ్వాసాల కావ్యం. ఇందులో 366 
గద్యపద్యాలున్నాయి. భస్మధారణవిధి, రుద్రాక్షధారణవిధి, ముగ్గుల లక్షణం, రకరకాల 
పువ్వుల ఫలతారతమ్యాలు మొదలైన శైవాచార విధానాలను కవి సప్రమాణంగా 
వ్రాశాడు. దీనిలో 60 విషయాలున్నాయి. రచయిత సుమారు 30 గ్రంథాలనుంచి 
ప్రమాణాలను చూపించాడు. 


ఆచార్య సోమయాజిగారు చెప్పినట్టు "ఇది కేవలవిషయ ప్రధానమైన మత 
[గంథముగావున _ నిందుగవిత్న్సమును గూర్చి పోషము  వివరింపనవసరములేదు. 
పద్యములు పాదపూరణాదులు లేక కొంత బిగువు కలిగి ఉన్నవి.” ఈ రచయిత కాలాన్ని 
నిర్ణయించడంలో అభిప్రాయ భేదాలున్నాయి. కొక్కోకం అంకితం పుచ్చుకొన్న 
కుంటుముక్కల మల్లయమంత్రి అన్న కొడుకే కుంటుముక్కల తిమ్మయ్య అని 
నిడుదవోలు వెంకటరావుగారి అభిప్రాయం. అప్పుడు ఇతని కాలం క్రీ.శ1490. గంటి 
సోమయాజిగారి తాత్కాలిక నిర్ణయం ప్రకారం కవి క్రీ.శ 1510లో దీనిని వ్రాసి 
ఉండవచ్చు. చాగంటి శేషయ్యగారి అంచనా ప్రకారం క్రీ.శ. 1520- “560 కావచ్చు.” 


5. వీరశైవవాజ్మయం - భారతి రజతోత్సవ సంచిక (జనవరి 1949), పుట 17, 
6. శైవాచారసంగ్రహం - ఉపోద్దాతం, పుట 20. 
7. ఆంధ్రకవితరంగిణి - 0%. పుటలు 170-172 


ఇతర కవులు 231 


శైవాచారపరాయణులకు ఎలాగూ ఉపయోగపడే ఈ గ్రంథం పువ్వులు. ఆకులు, 
నూనెలు మొదలైన వాటిలోని వేదాలు చెప్పడంవల్ల ఇది పరిశోధకులకు నిఘంటు 
రచనలో తోడ్చడుతుంది. 


10. రాపరది దేచిరాజు: అజ్ఞాతసంధాత ఒక్క పద్యం మాత్రమే ఉదాహరించిన 
శెవాచారసంగ్రహం పూర్తిగా దొరికినందుకు ఎంత సంతోషించాలో, రాపరది దేచిరాజు 
వాసినదని చెప్పి ఇచ్చిన ఒకే పద్యం ఏ గ్రంథంలోదో సైతం తెలియనందుకు అంత 
విచారించాలి. ఇది పురవర్ణనలోని పద్యం. 


ఘనవప్రోపరిభాగ కేతుకషణక గంజారిబింబంబు కం 

దిన దంచు! బురిముగ్ధ భామినులు పీతి గందువో దోమ జం 

దన మర్ధిం గొని లీల 'సీలరుచిమత్కా ంతో రుహర్శ్యంబు లె 

కిన సంభోదతటిల్ల తాఏతతిమాడ్కిం బొల్తు రుద్యద్గతిక. (ప్రబంధ. 179) 


ఈ ఉగ్రేక్ష వల్ల ఇతడు ప్రబంద రచన విరివిగా సాగే రోజులలో వాడని మాత్రం 
ఊహించవచ్చు. 


11. పోతరాజు: జక్కన విక్రమార్క చరిత్ర వ్రాసిన దగ్గర్నుంచీ తెలుగు దేశంలో బితాళుని 
కథలు, విక్రమార్కుని కథలూ ప్రచారంలో ఉన్నాయి. వెన్నైలకంటి అన్నయ్య 
షోడశకుమార చరిత్రలోనూ కూచిరాజు ఎర్రన్న సలనీతి కఠావిధానంలోనూ. 
బేతాళుని కథలు వ్రాశారు. ఈ ఇద్దరికన్నా చాలా పూర్ణం కవిభల్లటుడు కూడా ఒక బేతాళ 
పంచవింశతి వ్రాసినట్లు లోకం చెప్పుకుంటున్నది.* పోతరాజు అనే మరొక కవి వ్రాసిన 
బేతాళ పంచవింశతి లోనివని 10 పద్యాలను అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. 
ప్రబంధసాధారణమైన కవిత్వం. చెప్పుకోదగ్గ పోషాలు లేవు. 

12. భీమన్న: తెలుగు సాహిత్యంలో ఎంతమంది భీమన్నలున్నారో అంతు చిక్కదుగాని 
భీమన అన్న పేరు వినగానే వేములవాడ భీమకవే జ్ఞాపకానికి వస్తాడు. ఒక్కటే పేరు గల 
వివిధాంధ్ర కవుల పట్టికనూ, దీనికి అక ఇ ఒకో ఇంటిపేరు గల వివిధ 
ఆం[ధకవుల జా పసన. నిష్టా రామకృష్ణ శాస్త్రిగారు తయారు చేశారు.!'! అయితే 
ఇందులో భీమన్నల లిస్టు లేదు. 'భీమకవి దశావతార పద్య'మని అజ్ఞాతసంధాత ఈ 
క్రింది పద్యాన్ని ఉదోహురిరాకు 


శ్రుతిసుధాక్ష్యభక్ట సురజననీ వధూమల్ల శంకరధర్మ మహితబుద్ది 

గగ కూర్మకిటినరమృ గకుబ్బ్దరామరామానంత బుద్ధకల్కా గహ్హయముల 
నము చిమందరకుదా నవబలార్లునపంక్తిము ఖముష్టిక స్త్రీ వెముక్తఖలుల 
దుత్చచ్చకర్పరదం మై (రనఖపదపరశుబాణహలంగ ఖురపుటముల 


8. తొలిరాయలయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి సం॥ 2002. 
39. అదే సంపుటి 
'పద్మనాయకయుగం' అదే సంపుటి 
11. Annals of Onental Research - University of Madras, Vol.XIl, Part 1 & 2, (1959) 


232 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జెరవి తాల్చి యెత్తి చీ బంధించి ని 

రించి యేసి యేర్చి చెరిచి మట్ట 

గడగుచున్న శౌరి కరుణావిధేయుడై 

మనల గోర్కు లిచ్చి మనుచుగాత. (ప్రబంధ. 481) 


అయితే పెదపాటి జగ్గన్న ఇదే పద్యాన్ని ఉదాహరించినా అది కంచిరాజు సూరయ్య 
వ్రాసిన “కన్నప్ప చరిత్ర'లోనిదని చెప్పాడు. ఈ సంకలనకర్తలలో ఎవరు పౌొరబడ్డారో 
తెలియదు. అజ్ఞాతసంధాత చెప్పిన సంగతీ నిజమై ఈ భీమకవి ఎవరో, ఏ గ్రంథంలో ఈ 
దశావతార పద్యం వ్రాశాడో పరిశోధించిన మీదటగాని తేలదు. దశావతార పద్యాలను 
వ్రాయడం పారిజాతాపహరణంలో ముక్కు తిమ్మనగారు మొదలెట్టారు (3:28-38). 
తరువాత ఇది ఫ్యాషనైంది. రాయలవారూ, పెద్దనకవీ, తెనాలిరామకృష్ణకవీ మొదలైన 
వాళ్ళే అనుసరించారు. బహుశా ఈ భీమకవి వీళ్ళ. సమకాలికుడే అని చెప్పవచ్చు. 
13, రెడ్డిపల్తె ముద్దమరాజు: అష్టమహిషి కల్యాణాన్ని తాళ్ళపాక చిన్నన్న ద్విపద కావ్యంగా 
వ్రాశాడు. బహుశా అదే గ్రంథాన్ని పద్యకావ్యంగా ఈ రెడ్డిపల్లె ముద్దమరాజు రచించి 
ఉంటాడు. ఇతని అష్టమహిషి కల్యాణం నుంచి రెండు పద్యాలను అజ్ఞాతసంధాత 
గ్రహించాడు. రెండూ అవతారికలోనివే. ఒకటి మంగళాచరణం; రెండోది వాల్మీకీ 
ప్రశంస. ఈ కవి చిన్నన్నకు అర్వాచీనుడని ఊహించవచ్చు. రెడ్డిపల్లి అనంతపురం జిల్లా 
కదిరి తాలూకాలో ఉంది. 
14. పోతరాజు వీరయ్య: ఇతడు త్రిపుర విజయం అనే కావ్యం వ్రాశాడు. దీనిలోనుంచి 
నాలుగు సీస పద్యాలను అజ్ఞాతసంధాత ఉదాహరించాడు. పెదపాటి సోమయ్య కూడా 
త్రిపురవిజయం అనే కావ్యం వ్రాశాడు. అతని పద్యాన్ని కూడా ఒకదాన్ని ఈ సంధాత 
ఉదాహరించాడు. ఇది కూడా సీసపద్యమే. వీరయ్య బహుశా సోమయ్యకు 
సమకాలికుడో, సమీప కాలంలోవాడో అవుతాడు. 
15. సిద్ధన ప్రెగడః పిల్లలమర్రి పినవీరభద్రుడే గాక శాకుంతలాన్ని పద్యకావ్యంగా వ్రాసిన 
'తెలుగుకవిగా సిద్ధన ప్రైెగడ కనబడుతున్నాడు. ఇతని పద్యాన్ని ఒకదాన్ని ఆజ్ఞాతసంధాత 
ఉదాహరించాడు. ఇది పురవర్ణనలోనిది. 

నీరజమిత్రుతో బయల నిల్చి చలంబున గిట్టి మైమయిం 

బోరుట దుర్లభం బనుచు భూరి తమఃపటలంబు లొక్కమై 

నూరెల గోటపట్టి పొడసూపగ నొక్కొ మెదిర్చెనాగ బ్రా 

కార నిబుద్ధ నీలమణి కాంతి గనుంగొన నొప్పునెంతయున్‌. _ (ప్రబంధ. 477) 
ఈ కవి గురించి ఇతర వివరాలేవీ తెలియవు. 


16. కాచిరాజు బసవన్న; ఇతడు లాక్షణికుడు. కవిసర్పగారుడం, ప్రయోగసారం అనే 
గ్రంథాలు వ్రాశాడు. ఇతణ్ణి చిత్రకవి పెద్దన, అప్పకవిలాంటి ప్రముఖులే ప్రస్తుతించారు. 
ఇతని (గంథాలు అముద్రితాలు.2 


12. రావూరి దొరస్వామి శర్మ, తెలుగు భాషలో ఛందోరీత్తులు, పుట - 384. 


ఇతర కవులు 233 


17. త్రిలోకభేది : ఈ కవి ద్వాపద. కావ్యాలుగా హరిశ్చంద్ర నవనాథ చరిత్రలు వ్రాసిన 
గౌరన మనుమడే. ఇతడు 'సకలధర్మసారం' అనే కావ్యం వ్రాశాడు. దీనిని ఇటీవల 
డా॥ బిరుదు రాజు రామరాజుగారు సంపాదించారు. ఈ కవి క్రీ.శ. 1485 ప్రాంతాలవాడని 
వారు అభిప్రాయపడుతున్నారు. ఈ సకలధర్మసారం నాలుగాశ్వాసాల గ్రంథం. ఇందులో 
దానాలు, వ్రతాలు మొదలైనవాటి ప్రశంస ఉంది. ఈ కవి గురించి ఇంకా పరిశోధనలు 
చెయ్యాలి. 

18. వెల్లంకి తాతంభట్టు: కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో 'వెల్లంకి' గ్రామముంది. 
తాతంభట్టు బహుశా ఈ గ్రామంవాడే కావచ్చుగాని అతడు దేశమంతా తిరిగాడు. 
గజపతి అశ్చపతి నరపతులచేతా, మాళవేశ్చరుని చేతా మన్ననలు పొందాడు. 


ఇతడు అష్టభాషా ప్రక్రియల లబ్ధవరుడు, సన్నుతసాహిత్య చక్రవర్తీ, అనవద్య 
సర్వవిద్యాసాదృశ్యుడు, విద్వజ్ఞన వ్రాత విశ్రుతుడు. అయితే ఇతడు వ్రాసిన కావ్యాలేవీ 
దొరకలేదు. సంక్షేప భాగవతం వ్రాశాడని తెలుస్తున్నది. 

ఆకరాలు చెప్పకుండా వీరేశలింగంగారు తాతంభట్టు పద్యాలను రెండు తమ 
ఆంధ్రకవుల చరిత్ర (రెండవభాగం - పుట - 88)లో ఉదాహరించారు. ఒక పద్యం 
సంక్షేప భారతంలోనిది కావచ్చు. చూడండి. 

నిన్నాడింపగవచ్చు గోపతనయల్‌ నెయ్యంబునన్‌ వేదిపై 

నున్నావీకడిగొమ్ము జోగుల్‌ క్రాలోన్మత్తులై వచ్చెదర్‌ 

వెన్నా మీగడయున్‌ ఫలంబొసగెదన్‌ వేగంచె రారమ్ముమా 

యన్నా యంచును వ్రేతవెట్టు హరియో యమ్మ నగున్‌ మాటికిన్‌ 13 
తాతంభట్టు సంక్షేపభాగవతమంతా టొరికితి బాగుండును. 

ఇతని కవిచింతామణి, ఛందోదర్చ ణం అనే లాక్షణిక గ్రంథాలు మాత్రం 
దొరుకుతున్నాయి. అవి సు ప్రసిద్దాలు. 
ఈ కవి ఏనుగులను దానం పుచ్చుకొని, వాటిని మేపగల స్తోమత గలవాడు. 

సాహితీ సమరాంగణ చక్రవర్తి కృష్ణరాయల యుగంలో సాహిత్యం ఏనుగుపాడి! 


13. ఆంధ్రపత్రిక మన్మథ సంవత్సరాది సంచిక, 1955-56. 


నవాబుల యుగం 


నేడు ఆంధ్రుల రాజధాని హైదరాబాదు నగరం. దీనిని నిర్మించి మహానగరంగా 
రూపొందించినవాళ్లు కులీ కుతుబ్‌షాహీ వంశీయులు. ఎక్కడో పర్షియా దేశంలోని 
రాజవంశంలో జన్మించి మధ్య - అసియాలోని తబ్రీజ్‌ హందం నగరాలను పాలించి 
శత్రువుల చేత పరాజితులైన కులీవంశీయులు జీవనోపాధి కోసం క్రీశ. 15వ శతాబ్ది చివరి 
పాదంలో భారతదేశానికి వచ్చారు. బహమనీ సుల్లానులను ఆశ్రయించారు. 
క్రీ.శ. 1496లో బహమనీ ప్రభువు సుల్తాన్‌ కులీని, కుతుబ్‌- ఉల్‌-ముల్క్‌ అనే బిరుదు 
ఇచ్చి, తెలుగుదేశంపైన అధికారిగా నియమించాడు. సుల్తాన్‌ కులీ 1518లో బహమనీ 
ప్రభువు మహమ్మదుషా మరణించే దాకా అతణ్ణి చాలా వినయవిదేయతలతో 
సామంతుడుగానే సేవించాడు. ఆ తరువాత కుతుబ్‌షా అనే విరుదాన్ని (గ్రహించి 
స్వతంత్రుడయ్యాడు. 

సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా క్రీ.శ 1543 దాకా పాలించాడు. అర్హ శతాబ్దం పైగా అతడు 
తెలుగుదేశంలోనే ఉండి దానినే తన నిజనివాసం చేసుకొన్నాడు. బహమనీ పరిపాలనలో 
వరంగల్లు పరిసరాలకు మాత్రమే పరిమితమైన రాజ్యాన్ని క్రీశ1543 నాటికి 
మచిలీపట్టణం దాకా విస్తరించాడు. గోలకొండను కేంద్రం చేశాడు. తన రాజ్యంలోని 
ప్రజలు ముప్పాతికమూడు వంతులు హిందువులే కాబట్టి వాళ్ళ హృదయాలను 
చూరగొంటే తప్ప సుస్థిరంగా రాజ్యం చేయలేమని సుల్తాన్‌ కులీ గుర్తించాడు. తాను 
పరదేశీయుడనీ, ఇతర మతంవాడనీ ప్రజలు మరచిపోయేటంత అనురాగంతో అతడు 
పరిపాలన చేశాడు. జాతిమత భేదాలను పాటించకుండా, అర్హత ఉన్నవాళ్ళకు గొప్పు 
ఉద్యోగాలిచ్చాడు. ఉత్తరోత్తరా కృష్ణదేవరాయలవారి అల్లుడైన ఆరవీటి రామరాయలు 
మొదట ఈ సుల్తాన్‌ కులీ కొలువులో ఉన్నవాడే. ఇటువంటి తెలుగు సర్హార్ల సహాయంతో 
కులీ కుతుబ్‌షా ఆంధ్రదేశమంతటినీ ఒక రాజ్యం క్రిందికి తీసుకువచ్చి జాతీయ ఐక్యతకు 
అంకురార్పణ చేశాడు. కుతుబ్‌షాలు తాము వాయించే సనదులు పార్పీలో వాయించి 
ఇచ్చినా, ఆ విషయాలనే తెలుగులో కూడా వ్రాసి ఇచ్చేవారు. తెలుగు మండలంలో 
తెలుగు ద్వారానే రాజవ్యవహారాలు జరిపించారు. 


సుల్తాన్‌ కులీ సుదీర్ణకాలం పరిపాలన చేశాడు. తొంభయి సంవత్సరాల 
వయసులో సైతం రాజ్యమేలాడు. అతనికి నలుగురు కుమారులు. పెద్దవాడు ష్టాదర్‌కులీ 
తండ్రీ జీవితకాలంలోనే మరణించాడు. రెండవవాడు కుత్‌ఉద్దీన్‌. ఇతజ్జే కులీ కుతుబ్‌షా 
తన తరువాత రాజ్యానికి వారసునిగా ప్రకటించాడు. తనే మూడవ కుమారుడు 
జంషీదు దురాశాపరుడై తండ్రిని చంపించి, అన్న కళ్ళు పీకించి పట్టం కట్టుకొన్నాడు. ఈ 
దుర్మార్గాలు చూసి సుల్తాన్‌ కులీ నాలుగవ కుమారుడు పారిపోయి విజయనగరంలో 
తలదాచుకొన్నాడు. అతనికి ఆఅశియ రామరాయలు ఆశ్రయమిచ్చాడు. 


1. అయ్యంకి వెంకటరమణయ్య గారి సన్మాన సంచికలో 'ఖుతుబ్‌ షాహీల ఆంధ్రభాషాపోషణం' - 
సురవరం ప్రతాపరెడ్డిగారు. 


నవాబుల మలక 235 


అప్పటికి విజయనగరంలో అంతఃకలహాలు సర్దుకున్నాయి. కృష్ణదేవరాయల 
తరువాత రాజ్యం కోసం సవతి తమ్ముడు అచ్యుత దేవరాయలూ, అల్లుడు ఆరవీటి 
(అళియ) రామరాయలూ పెనుగులాడారు. అచ్యుతరాయలు మొదట వీర్ర బిగిసినా 
రామరాయలతో రాజీపడి కొంత అధికారం వదలుకొన్నాడు. క్రీ.శ.1542లో అచ్యుత 
రాయలు మరణించాడు. ఆ తరువాత ఆ ఒక్క ఏడాదైనా తిరక్కుండానే రామరాయలు 
రాజ్యుమంతటినీ కైవసం చేసుకొన్నాడు. కృష్ణదేవరాయల సోదరులలో ఒకడైన 
సదాశివరాయలకు పట్టం కట్టి అతని పేరుమీద రాజ్యమేలాడు. ఎన్నో యుద్దాలు చేశాడు. 
దక్షిణాన కన్యాకుమారి దాకా తన అధికారాన్ని విస్తరింపజేశాడు. భారతదేశాన్ని 
పాలించిన మహారాజులలో అళియ రామరాయలు చాలా దొడ్డ ప్రభువని చెప్పాలి. అతడు 
ఎంతటి యోధుడో అంత శాంతికాముడు. 


మహమ్మదీయులకు కూడ ఈ భారతదేశమే స్వదేశమని గుర్తించాడు. సుల్తాన్‌ కులీ 
ఎలాగైతే హిందూ సర్దార్లను నమ్మి పెద్ద పదవులలో నెలకొల్పాడో అలాగే రామరాయలూ 
మహమ్మదీయ యోధులకు ఉద్యోగాలిచ్చాడు. సైన్యంలో వేలకువేల ముసల్మానులు 
చేరారు. వాళ్లలో ప్రముఖులకు గొప్పు ఉద్యోగాలిచ్చి సామ్రాజ్యంలోని ఆంతరంగిక 
రహస్యాలను సైతం వాళ్లకు తలియనిచ్చేవాడు. వాళ్ళను బాధ్యతాయుతమైన కార్యాలలో 
నియోగించేవాడు. ఈ తురక సర్హార్లు చాలామంది విశ్వాసపాత్రంగా కొలుచుకున్నారు. 
ఇటువంటివారినే పోషించిన రామరాయలు తన మాజీ ఏలిక కుమారుడు ఇబ్రహీంకు 
ఆశ్రయమివ్వడంలో ఆశ్చర్యం లీదు. 

ఇబ్రహీం విజయనగరంలో ఏడేళ్ళపాటు తలదాచుకొన్నాడు. రాజ్యాంగ తంత్ర 
నైపుణ్యాన్ని అలవరచుకున్నాడు. తెలుగు సాహిత్యమంటే అభిరుచి కలిగింది. 
క్రీ.శ 1550లో జంషీదు మరణించాడు. గోలకొండ సింహాసనం ఇబ్రహీమును 
ఆహ్వానించింది. విజయనగరం నుంచి గోలకొండ దాకా ప్రజలు అతనికి రెండుచేతులా 
స్వాగతం చెప్పారు. పట్టం కట్టుకొన్నాక ఇబ్రహీం ఎన్నో ప్రజోపయోగ కార్యాలు చేశాడు. 
దొంగల బాద తకం రాకపోకలు సురక్షితంగా ఉండేటట్టు చేశాడు... వర్ణకం అభివృద్ధి 
చేశాడు. చెరువులు తవ్వించాడు. నగరాలు నిర్మించాడు. త్త శ్ర షల కవులను 
పండితులను పోషించి తెలుగు కృతులు అంకితం పుచ్చుకొన్నాడు. “తపతీ సంవరణో 
పాఖ్యానం' వ్రాసి అద్దంకి గంగాధరకవి ఇతనికే అంకితమిచ్చాడు. - తెలుగుకవుల 
పద్యాలలో ఇబ్రహీం ఇభరాముడయ్యాడు. ప్రభువు మహమ్మదీయుడైనా అతణ్ణి 'హ్మౌందవ 
దేవతలు రక్షింతురుగాక' అని కవులు దీవించారు. గంగాధరుడు తన 'కావ్యంలో 
మంగళాచరణం ఇలా చేశాడు: 

శ్రీసతి మించుగాగ తులసీదళమాలిక కౌస్తుభోజ్బలం 

బై సురచాపలీల జెలువందగ వేణురవంబు గర్జితం 

బై సాబగొంద శౌరి ఘనుడై కరుణారసవృష్టిచే నిరా 

యాసత బ్రోచుగావుత నృపాగ్రణి మల్కి భరాము శాంతిపున్‌. 

ఈ ఇభరాముడు ఎప్పుడూ “భారతీయక్షీరమయసింధు బంధు మద్యలలిత 
పుణ్యకథాసుధాలహరి'లో తేలుతూ ఉండేవాడని గంగాధరుడు చెప్పాడు. ఇభరాముని 


236 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కొలువులో సకలవేదపురాణశాన్తపారంగులైన ఒంటరి విద్వాంసులు ఓక ప్రక్కా, 
అష్టభాషలలో, ఆంధ్యం లేని హూంతకారి కవీంద్రులు ఒకప్రక్కా ఉండేవారు. 
సంప్రదాయం ప్రకారం మనకు షట్చడక్రవర్తులూ, షోడశ మహారాజులూ ఉన్నారు. 
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్దునుడు, వీళ్ళ 
కోవలో ఇభరాముణ్ణి పండితులు కలిపారు. ఇతణ్జీ ఏడవ చక్రవర్తిగా, పదిహేడవ 
మహారాజుగా కీర్పించారు. 


ఏడు కులాదు లెక్కి వెస నేడు పయోధులు దాటి లీలమై 
నేడవు దీవులం దిరిగి యేడుగడ౯ విహరించి కీర్తి యీ 
రేడు జగమ్ముల౯ వెలయ నేలిన మల్కి భరామచం ద్రుడే 
యేడవ చక్రవర్తి పదునేడవ రాజు ధరాతలమ్మునన్‌ 
(చాటుపద్యమణీమంజరి, పుట 45) 


ఇంతటితో ఊరుకోలేదు. మన పురాణాలలోని ఏ రాముడూ ఈ ఇభరాముడితో 
సమానం కాదన్నారు. 


రాముడు దుక్కిముచ్చు, రఘురాముడు [కోతుల రాజు, రేణుకా 
రాముడు పోటుబంటు, పటురాగసమంచితుడైన గోపికా 
రాముడు వెర్రిగొల్ల, డిక రాష్ట్రములందు సమాను లేరయా 
రాముల నెంచిచూడ నిభరామ మహీధవభవ్యవైభవా। 


ఈ సాటిలేని ఇభరాముడు తెలుగు ముషైరాలు నడీపేవాడు. తన ఆగ్రితులను వాళ్ల 
వాళ్ల కవులతో కొలువు కూటానికి పిలిపించుకొని ఆయా సామంతుల మీద ఆ కవులు 
చెప్పిన అతిశయోక్తులు విని ఆనందించేవాడు. ఇతడు విద్వాంసులను ఎలా సత్కరించిందీ 
ఈ క్రింది చాటువు చెప్తుంది. 


నవ్వానా సంగీతనాద భేదవిధిజ్ఞ ధీరాత్ములకు బదినూరు లిచ్చు 

రమ్మనెనా సభాప్రొఢసత్కవివరజాలములకు బదివేల నిచ్చు 

కూర్చుండు మనియెనా గురుతరశా స్త్రజ్ఞ లక్షణవిదులకు లక్షయిచ్చు 

శాబాసురా యన్న సకలా భ్రితానేకకోవిదులకు మెచ్చి కోటియిచ్చు 

భళిర। చతురబ్థిమేఖలాకలితధా త్రి - చక్రనిర్వక్రపాలనాచారుకీర్తి 

రమ్యముక్తాతపత్రరారాజితుండు - చారుతరమూర్తి యిభరామచశ్రవర్తి. 

(చాటుపద్యమణీమంజరి, పుట 4) 

ప్రభువు ఇలాగ సంగీతసాహిత్యాలను పోషిస్తూ ఉంటే రాజోద్యోగులు తూడ తమ 
తాహతుకు తగినట్లు తామూ సాహిత్య పోషణ, చేశారు. ఇభరాముని ఆస్థానంలో 
మీర్‌జువ్లూ పదవిని వహించిన అమీర్‌ఖాన్‌ కూడ ఒక తెలుగు కావ్యాన్ని క 
ప్రుష్యకొన్నాతు. గోలుకొండ సామ్రాజ్యం పోషణలో తపతీ సంవరణోపాఖ్యానం 
వ్రాసిన అద్దంకి గంగాధరుడు, యయాతి చరిత్ర రచించిన పొన్నికంటి తిలగన్న, వైజయంతీ 
విలాసం వ్రాసిన సారంగు తమ్మయ్య, సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం చెప్పిన 


నవాబుల యుగం 237 


కందుకూరి రుద్రకవి, నిరోష్ట్యరామాయణం అనే పేరుతో దశరథరాజనందన చరిత్ర 
రచించిన మరింగంటి సింగనాచార్యుడు, రాజనీతి రత్నాకరం అనే పేరుతో వైష్ణవ 
ప్రబంధంగా పంచతంత్రాన్ని రూపొందించిన కృష్ణయామాత్యుడు మొదలైన కవులు 
ఉండేవారు. ఈ కవులలో కొందరికి పాదుషాలు మడులూ మాన్యాలూ ఇచ్చారు. 
కుతుబ్‌షా వంశాన్ని స్థాపించిన సుల్తాన్‌ కులీ ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు. 
'చతురవచో రచనాతిప్రతిభాసుకవిత్వతత్వపారీణు'డైన ఈడూరి ఎల్లనామాత్యునికి 
సుల్తాన్‌ కులీ 'కోర్కొలను' గ్రామంపై అధికారాన్ని ఇచ్చాడు. ఈ ఎల్లనార్యుడే శంకరకవి 
వ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం కృతిభర్త. సుల్తాన్‌ కులీకి, ఈడూరి ఎల్లన్నకూ గల 
సంబంధం ఈ కింది పద్యం వల్ల తెలుస్తుంది. 


అలఘుప్రతాపకుతుబన - మలకేంద్రకృపాసమ[గ్రమహిమాన్న్వితకో 
ర్కొలని గ్రామనికేతన - జలసీమారక్షణైక చాతుర్యనిధీ! (హరి. 5-243) 


తండ్రి ప్రవేశపెట్టిన సత్సంప్రదాయాలను మల్కిభరాం చక్కగా అనుసరించాడు. 
కందుకూరి రుద్రకవి లాంటి కవులకు మాన్యాలిచ్చాడు. తెలుగు కావ్యకన్యకలనే కాక 
తెలుగు కన్యకలను కూడ స్వీకరించాడు. భాగీరథీ అనే ఆటవెలది ఇతని ప్రియురాలు. 
గోలుకొండ నగరానికి ఈమె పేరునే పెట్టి ఇభరాముడు దానిని '“భాగీరథీపట్టణ' మని 
పిలువసాగాడు.2 వైజయంతీ విలాసంలో సారంగు తమ్మయ్య తాను గోల్కొండ 
కరణాన్నని చెప్పుకొన్నాడు. 

ఇనసమతేజులౌ నృపుల నెల్ల మహమ్మదుశాహి యేలు నీ 

యెనుబదినాల్లు దుర్గముల నేలిన యేలిక గోలుకొండ ద 

ద్దన నగరస్థలి౯ గరణికం బొనరించెడు దమ్మమం త్రి యా 

జనపతి రమ్ముపామ్మన బ్రజల్‌ జయవెట్ట గృహస్తు లౌనన్‌ (వైజయంతి. 1-31) 


ఇదే సారంగు తమ్మయ్య తాను భాగీరథీపట్టణానికి మంత్రినని ' భక్సిసంజీవని' అనే 
వ్యాఖ్యాన గ్రంథంలో సంస్కృతంలో ఇలా చెప్పుకొన్నాడు: 


యస్యాదార్య మివాకలయ్య సతతం కుర్వంతి వాసం దివి 
స్వర్ణేసు ప్రముఖా పదాన్యమణయో ప్యద్యాపి నేహాగతాః 
శాఘ్య స్సాధుగుణాన్వితో బుధజనై ర్భా గీరఢీపట్టణే 
సోయం మంత్రిధురంధరో విజయతే సారంగుతమ్మ ప్రభుః 


వైజయంతీవిలాసంలో తాను గోలుకొండ కరణాన్నని చెప్పుకొన్న సారంగు 
తమ్మయ్య హరిభక్తిసుధోదయ వ్యాఖ్యానంలో భాగీరధీ పట్టణాన్ని పేర్కొనడం వల్ల 
ఇబ్రహీం కుతుబ్‌షా భాగీరథి అనే తన భార్య పేరు గోలకొండకు పెట్టిన తరువాత దానిని 
2. 'మాహమ్మూ' అనే పారసీ గ్రంథంలో భాగీరథి ప్రసక్తి ఉండదని డా॥ బిరుదురాజు రామరాజుగారు 
“భాగీరథీ పట్టణము - భాగ్యనగరం' అనే వ్యాసంలో తెలియజేశారు. (“ఖుతబ్హాహీసుల్తానులు - 
ఆంధ్ర సంస్కృతి", పుట 75). 
3. పై రంథంలోనే, పుట 74లో, డాక్టరు రామరాజుగారు ఉదహరించారు. 


238 సమగాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తమ్మయ్య పేర్కొన్నాడని పరిశోధకులు భావిస్తున్నారు. ఇ(బహీం కుతుబ్‌షాకు 
ఎంతమంది భార్యలో తెలియదుగాని ముప్ఫయి మంది సంతానం ఉన్నారు. వీళ్లలో 
ఆరుగురు పుత్రులు, ముగ్గురు పుత్రికలు అతని మరణకాలందాకా బతికి ఉన్నారు. ఈ 
ఆరుగురు పుత్రులలో భాగీరథికి పుట్టిన మహమ్మద్‌ కులీయే ఇబ్రహీం తరువాత 
రాజయ్యాడు. ఇతడు కూడ తండ్రిలాగే తెలుగు వెలదిని చేపట్టాడు. ఆమె పేరు భాగమతి. 
మహమ్మదు కులీ యువరాజుగా ఉంటున్నప్పుడే భాగమతిని ప్రేమించాడు. ఆమెను 
కలుసుకొనడానికి రోజూ మూసీనది దొటివ్లోవాడు. వాన వచ్చినా వరదలు వచ్చినా 
లక్ష పెట్టేవాడు కాదు. ఒకనాడు మూసీనది పొంగి ముంచెత్తుతున్నది. యువరాజు 
సాహసం చేసి ప్రియురాలిని కలుసుకొనడానికీ వెళ్లడం ఇబ్రహీం చెవిని పడింది. మరునాడే 
నదిమీద కొత్త వంతెన నిర్మించమని రాజు ఆజ్ఞాపించాడు. అదే ఈనాటి 'పురానాపూల్‌' 
వంతెన. 


కొడుకు క్షేమం కోసం ఇంత అల్లాడిన తండ్రిప్రాణం తనకు తండ్రిలాగ 
ఆశ్రయమిచ్చిన అళియ రామరాయల పట్ల మాత్రం కృతజ్ఞత ప్రకటించలేదు. రాజ్యానికి 
వచ్చిన కొత్తలో మాత్రం ఇబ్రహీం విజయనగర సామాజ్యమంటే ఆదరాభిమానాలతో 
ఉండేవాడు. అళియ రామరాయలు కూడా దక్కనులో ఉండే రాజ్యాలన్నీ సఖ్యంగా 
ఉండాలని కలలు కన్నాడు. క్రీశ.1557లో అహమ్మదు నగరం, గోలకొండ రాజ్యాల 
ఏలికలు కలిసికట్టుగా బిజాపురం రాజ్యంపై ముట్టడి చేస్తే రామరాయలు శాంతిస్థాపన 
చేశాడు. కృష్ణా, భీమరథీ సంగమస్థానంలో ఈ ముగ్గరు పాదుషాలనూ సమావేశపరచి ఒక 
ఒప్పందాన్ని కుదిర్చాడు. తమ నాలుగు రాజ్యాలో ఎవరైనా మరొకరిమీద అక్రమంగా 
కయ్యానికి కాలుదుప్వితీ మిగతావాళ్లు ఏకమై, అక్రమ యుద్ధం చేసీవానిపై యుద్ధం 
చేయాలన్నదే ఆ ఒడంబడిక. దీనిననుసరించే దక్కను ముస్లిం రాజులతో రామరాయలు 
ఎన్నో యుద్దాలు చేయవలసి వచ్చింది. పాల్గొన్న ప్రతి సమరంలోనూ విజయం చేపట్టాడు. 
రామరాయల ప్రతాపం చూశాక మూడిళ్ల తురకలకు కన్నుకుట్టింది. ముగ్గురూ ఏకమై 
కుత్రులు పన్ని చివరకు క్రీ.శ. 1565లో 'రక్షసి -తంగడి యుద్ధంలో కపటోపాయాలతో 
_ అళియ రామరాయలును చంపారు. రాజ్యం కోసం తండ్రీనే చంపే పాడుకాలంలో 
తండ్రిలాంటివాడిని చంపడం ఒక లెక్కా! 


గోలకొండ నవాబులు తమ రాజ్యంలో ప్రజలను ఎంత మతసహనంతో 
పరిపాలించినా శత్రురాజ్యూలలోని ప్రజలన్నాా వాళ్ల అస్తిపాస్తులన్నా, దేవాలయాలన్నా ఏ 
మాత్రం జాలి చూపేవారు కాదు. ఆన్రితమందారుడని పేరు పొందిన ఇబ్రహీం కుతుబ్‌షా 
విజయనగరం సామాజ్యంలోని దేవాలయాలను కొల్లగొట్టించాడు. నవాబు తరువాత 
అంత అధీకారమున్న మురహరిరావు అనే మహారాష్ట్ర బాహ్మ్మణుడు స్వయంగా 
అహోబలంలోని నరసింహస్వామి దేవాలయాన్ని దోచుకున్నాడు. గ్రామీణులను నానా 
హింసలు పెట్టి, చేనులు నిర్ణ్జూమధామం చేసి దేవాలయాలలోని మణీమయ విగ్రహాలను 
కొల్లగొట్టాడు. ఇది క్రీశ 1578-79లో జరిగింది. ఈ విధ్వంసక విదోహాలు, అపచారాలు 


4. ఆంధ్రకవితరంగిణి - ౫% పుట 23. 


నవాబుల యుగం 239 


రమారమి నూర్మేవాటు సాగుతూనే ఉన్నాయి. క్రీ.శ. 1657లో సుల్తాను అబ్బుల్లా కుతుబ్‌షా 
దండనాయకుడు మరీజామ్హా ముహమ్మద్‌ సయ్యద్‌ గండికోటలోని రాగి కంచు విగ్రహాలు 
దోచుకున్నాడు. వాటిని కరిగించి ఫిరంగులు చేయించుకొన్నాడు. ఇతర రాజ్యాలలో ఉన్న 
నెటి ప్రజలపై ఇన్ని అత్యాచారాలు చేసినా, గోలకొండ రాజ్యంలోని కవులూ, 
పండితులూ, నవాబులనూ, ఆగ్రితులనూ ఆకాశానికి ఎత్తుతూ వచ్చారు. హిందూ దైవాలు 
ఆ నవాబులను రక్షిస్తూ ఉండాలని ఆశీర్వదించారు. తెలుగు సర్హార్లు ఈ నవాబుల కోసం 
ప్రాణాలు కూడా ఇచ్చారు. నూజవీటి సంస్థానాధిపతి వజయ అప్పారావుగారు 
క్రీ.శ1597లో మహమ్మద్‌ కులీ కుతుబ్‌షా కోసం గోదావరీతీరాన (సోనపుత్ర) 
యుద్ధంలో పోరాడి వీరస్వర్గం అలంకరించారు. నేటి రేపలై జమీందారుల మూల 
పురుషుడు మాణిక్యరాయనింగారు క్రీ.శ 1575 ప్రాంతాలలో సన్మానాలు పొందారు. 
ముర్తుజా అనే తురక సరదారు లొంగిరాకపోతే మాణిక్కరాయనింగారు అణిచారట., 
అందుచేత. తెలనిశాన, నగరా, ప్రదీప్తధవళ చామరద్వందము, జగజంపుగొడుగు, 
పంచఘంటా తలాటం భద్రగజం మొదలైన రాజచిహ్నాలీను పాదుషా ఈయనకు ఇచ్చాడు. 
ఏలినవాడు ఏమతంవాడైనాసరే, అతడు చెయ్యమన్నది ఏమైనా సరే చేయడమే నేర్చుకొన్న 
విశ్వాసపాత్రులు ఆనాటివాళ్లు అహోబల విగ్రహాలు తన మంత్రి పెకలించుకొని 
వచ్చినందుకు ఇబ్రహీం బాధపడి మంచాన పడ్డాడనీ, ఆ దిగులుతోనే చచ్చిపోయాడనీ 
చెప్పుకుంటారు. అతడు పోయినప్పుడు తెలుగు కవులు బ్రహ్మను ఇలా తిట్టారు: 


రార! విధాత! యోరి! వినరా! తగురా? తలకొట్లమారి! ని 
స్సారపు లోభిరాజులను జంపక మల్కీ భరామ భూవరు౯్‌ 
జూరుయళోధనుక్‌ సుగుణి జంపితి, వర్గులకేమి దిక్కురా 
చేరిన నింతరాజును సృజింపగ నీతరమా వసుంధరన్‌? 
(చాటుపద్యమణిమంజరి, పుట 46) 


ఇబ్రహీంలాంటి రాజును నిజంగానే బ్రహ్మ మళ్లీ సృష్టించలేదనుకోవాలి. 
క్రీ.శ.1580లో ఇబ్రహీం మరణించాడు. అతని తరువాత మహమ్మదు కులీ రాజ్యానికి 
వచ్చాడు. ఇతడు తండ్రిలాగే సాహిత్యపోషకుడు. సారంగు తమ్మయ్యలాంటి కవులకు 
ఆశ్రయమిచ్చాడు. మహమ్మదు కులీ ఆస్థానంలో కివధర్మోత్తరం, పద్మపురాణం 
మొదలైనవి వ్రాసిన రాజమల్లారెడ్డి వంటి కవులు ఉన్నారు. ఈ మల్తారెడ్డే తన 
సమకాలికుడైన యింకొక కవిని ఇలా పేర్కొన్నాడు. 


దీనిధి సాహితీయుతు ప్రతీతయశు౯ కుతుపావనీశ్చరా 
స్థానమహాకవీంద్రు నిజదర్శన కౌతుకవైభవాగతుE 
శ్రీనరసింహపండితవరేణ్యకుమారు గణేశధీరు స 
న్మానములో నెదుర్కొని నమస్కృతి చేసి వసింపజేయుచున్‌.5 
5... 'ఖుతుబ్‌షాహీ సుల్తానులు - లంధ్రసంస్కృతి'లో నిడుదవోలు శివసుందరేశ్చరరావుగారీ వ్యాసం 
కుతుబ్‌షాహీలు సంస్తానీధీశులు' పుట 85. 
6. “ఖుతుబ్‌షాహీల అఆంధ్రభాషాపోషణము' అనే వ్యాసంలో సురవరం ప్రతాపండ్డిగారు 
ఉదాహారించారు. 


240 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ పద్యంవల్ల తెలియవచ్చే మహాకపీంద్రుడు ఏమి వ్రాశాడో మాత్రం తెలియదు. 
ఇశడు కుతుబ్‌షా ఆస్తానకవి అని తలియగం సంతోషకరమైన విషయమే. ఇలాంటి తెలుగు 
కవుల సాహచర్యంవల్ల ప్రభువు కూడా తెలుగు పద్యాలు అల్లితే ఆదేం వింతకాదు. 
నిజానికి మహమ్మదు కులీ తెలుగులో స్వచ్చమైన కవిత్వం చ్చెపగలవాడటు. 
దురదృష్టవశాత్తూ అతని ఆంధ్ర రచనలేమీ మనకు దక్కలేదు. అతడు పార్సీ, ఉరుదూ 
భాషలో చెప్పిన కావ్యాలు లఎభ్యుమవుతున్నాయి. తమ రచనలను 'దివాక్‌ అనే 
సంకలనాలుగా సేకరించిన ఉరు కవులలో మహమ్మద్‌ కులీ ప్రప్రథముడు. ఇతడు తన 
ప్రియురాలు భాగమతిపై చక్కని కవిత్వం చెప్పాడు. ఇతని గుప్తనామం 'మాని అనే పదం. 
ఇతని దివాకలు 1800 పిజీల (ంథమట. ఇందులో 50 పేల పంక్తు బమున్నాయట. దసరా, 
విజయదశమి మొదలైన పండుగలను సైతం వర్ణించాడట. ఇతని కవిత్వంలో ఎక్కువగా 
తెలుగు పదాలు ఉంటాయట.” 


అయితే ఈ కాలంలో పుట్టిన తెలుగు రంథాలతో ఎక్కువ ఉర్దూ పదాలు చోటు 
చేసుకొన్నాయి. ఒక్క నవాబుల ఆస్థాన కవులేకాక ఇతర రాజ్యాలలేన కవులు కూడా ఈ 
అన్యదేశ్యాలను యథేచ్చగా నాడారు. నవాబుల పొవణలోని కములు చేసినదానికన్న 
ఎక్కువగానే ఇతర ప్రాంతాల కవులు సాహిత్యాన్ని శ్రీమంతం చేశాక. వాస్తవానికి ఈ 
యుగంలోని ప్రముఖ కవులు ఆరవీటిరాజ'ఐతూ. ఆ ప్రభువుల ఆశ్రితులకూ అంకితాలు 
ఇచ్చినవాళ్ళే: తెనాలి రామకృష్ణుడు, పింగళి సూరన్న, గామరాజభూషణుడు మొదలైన 
ఆజానుబాహులు ఈ యుగంలోనివారే. మొల్ల బైచరాజు వెంకటనాధుడు వంచి 
సత్కవులు కూడా ఈ కాలం లోనివారే. ఇటువంటి ప్రసిద్దుల ముందు కొందరు 
మరుగునపడ్డా ఈ యుగంలో నవాబుల పోషణలో వర్ధిల్లిన కవులను గురించి 
తెలుసుకొనడం అవసరం. 


మహ్మద్‌ కులీ 1580 నుంచి 1612 దాకా పాలించాడు. రాజ్యానికి వచ్చాక తన 
ప్రేయసి భాగమతికి హాదర్‌మహల్‌ అనే వీరుదు ఇచ్చాడు. ఆమె పేరు మీదుగా 
భాగానగరం బేక హైదరాబాద్‌ అనే పెద్ద నగరం కట్టింండు. ఈ నిర్మాణం 1591లో 
జరిగింది, శాస్త్రీయ నిర్మాణ పద్ధతులలో. కళాదృష్టితో ఆనాడు కట్టిన నగరమే నేడు 
మనకు రాజధాని అయింది, ఆనాడు వేసిన సాహిత్యవీధులు ఉత్తరోత్తగా సుంబజాపథా 6, 
కూడా అయినాయి. 


౧ అుళుణీషా హీ సుభ్యానులు - ఆంధ్రసంస్కృతి లో ఆదిరాజు వీరభద్రరా వుగాకి వ్యాసం, పుటలు 36, 3/ 


నవాబుల యుగం ల 


కూ ఓరుగలు ఇ 
టి జ మెతుకు శ 0౦ 
గుల్సర సే 
థి ల్చర్ల త్ర ఆ గోలకొండ 157 
నవ్వు కంఠోలీ కీ జో 
గద్వాల 5 5 
మానుగలు ౭ రాయచ్య్య్‌ / రడ ని అ 
షం క్‌ 
కంపిజ 
ఢా విజయనగరం 
* | కందుకూరు 
ధం శిషెనుగా 
ండ్త గరి టి 
“శృంగేరి వంర్శ్క్య్వలి 
రసము 
ంద్వా PE క 
సరం పై కాంచీపురం 
పు క్లే చెంజి ఆ 
0 
FY 
తంబావూరుక గన 
మధుర 


ఆరవీటిరాజులనాటి ఆం ధ్రదేశము 


ఆరవీటిరాజుల యుగం 


విజయనగర సామ్రాజ్యపు వైభవజ్యోతిని వెలిగించినవాళ్లు హరిహర బుక్కరాయ 
సోదరులు అఖండంగా ప్రకాశించిన ఈ దీపం ఆరవీటి బుక్కరాజు వంశంవాళ్ళ 
హయాంలో ఆఖరి వెలుగు వెలిగి ఘనమైంది. రాయల సింహాసనాన్ని నాలుగు రాజ 
వంశాలు అధిష్టించి పాలించాయి. ఆ వివరాలు తొలి దగ్గర్నుంచీ కోడీకరించుకొందాం. 


1. సంగమవంశం 

1. మొదటి హరిహరరాయలు వ. శ్రీశ 1335-1355 
2. మొదటి బుక్కరాయలు వ. క్రీశ. 1355-1377 
3. రెండవ హరిహరరాయలు : క్రీశ 1377-1404 
4. రెండవ బుక్కరాయలు క్రీశ 1404-1406 
5. మొదటి దేవరాయలు : క్రీశ 1406-1422 
6. ఇమ్మడి ప్రొఢడేవరాయలు : వ. 1423-1446 
7. మల్లికార్జున రాయలు క్రీశ. 1446-1465 
8. విరూపాక్షరాయలు వ. క్రీశ. 1465-1478 
9. రాజశేఖరరాయలు క్రీశ 1478- 

10. ముమ్మడీ దేవరాయలు = క్రీశ - 1485 
11. సాళువ వంశం | 

1. నరసింహరాయలు. : శ్రీశ 1485-1490 
2. తిమ్మరాయలు : క్రీశ - 1490 
3. ఇమ్మడి నరసింహరాయలు ఏ క్రీశ 1490-1506 
101. తుళువ వంశం 

1. వీరనరసింహరాయలు వ క్రీశ 1506-1509 
2. కృష్ణదేవరాయలు ఏ. క్రీశ 1509-1530 
3౩. అచ్యుతదేవరాయలు : క్రీశ 1530-1542 
4. వెంకటపతిదేవరాయలు : క్రీశ 1542-1543 
5. సదాశివరాయలు : కీ.శ. 1543-1576 
Iv. ఆరవీటి వంశం 

1. అళియ రామరాజు నిర్వాకం : క్రీశ 1543-1564 
2. తిరుమల దేవరాయలు : క్రీశ 1571-1572 
3. శ్రీరంగ దేవరాయలు : క్రీశ 1572-1585 
4. రెండవ వెంకటపతిరాయలు వ. క్రీశ 1586-1614 
5. రెండవ శ్రీరంగరాయలు : ఈశ 1614-1619 
6. రామదేవరాయలు : క్రీశ 1619-1629 
7. మూడవ వెంకటపతిరాయలు : క్రీశ 1630-1642 


ఆరవీటిరాజుల యుగం 243 


ఈ తారీఖులు గమనిస్తే ఈ పరిపాలక పరంపర మూడువందల సంవత్సరాల 
పై చిలుకు పృథివీరాజ్యం చేసినట్టు కనబడుతుంది. తుళువ వంశంలో కడపటి వాడైన 
సదాశివరాయలు ఏలుతున్న కాలంలోనే ఆరవీటివంశంలోని అళియ రామరాయలు, 
తిరుమల దేవరాయలు, అతని కుమారుడు శ్రీరంగ దేవరాయలు అధికారం చలాయించి 
నట్టు గోచరిస్తుంది. వాస్తవానికి సదాశివరాయలు ఆరవీటివారి చేతిలోని కీలుబొమ్మ. 
మైనంలాగా అతణ్ని తమ చిత్తం వచ్చినట్టు వంచారు. ఆరవీటివారు బుక్కరాజుకాలం 
నుంచి రాయవంశాల కొలువులో ఉన్నవాళ్ళీ, ప్రభువులను గద్దెమీద దండనాయకులుగా 
ఉండేవారు. ఎంతో తోడ్చడ్డారు. బుక్కరాజుకు “సాళువ నరసింహరాప ప్రతిష్థాపనచార్య' 
అనే బిరుదు ఉండేది. 


ఆరవీటి బుక్కరాజు పిల్లలకోడి. “నీ యిల్లు వెయ్యిళ్ళు కావా'లని ఎవరు 
మనస్ఫూర్తిగా దీవించారోగాని అతని వంశం దొండపాదులాగా అల్లుకుపోయిది. తామర 
తంపరై వర్ధిల్లింది. బుక్కరాజు కొడుకులూ, మనుములూ చిన్న చిన్న 
మండలాధిపతులయ్యారు. ఆరవీటి బుక్కరాజుకు ఇద్దరు భార్భలవల్ల ముగ్గురు 
కుమారులు పుట్టారు. అతనికంటే రండాకులు ఎక్కువ చదువుకున్నారు. కొందరు 
నలుగురు భార్యలు కూడ కట్టుకొన్నారు. ఒక మనవడికి పదముగ్గురు కొడుకులు 
పుట్టారు. 1 బుక్కరాజు మనుమలు వేరువేరు ఊళ్ళలో అధికారులుగా ఉండడంవల్ల ఆ 
ప్రదేశాల పేర్లు వాళ్ళకు రమారమీ ఇంటిపేర్లు అయ్యాయి. ఆరవీటి వంశవృక్షంలో 
నంద్యాలవారు, పొట్లపాడువారు, కోనేటివారు అనే కొమ్మలు విస్తరించాయి. 
బుక్కరాయల మునిమనవళ్ళలో ఒకడైన రామరాజును శ్రీకృష్ణదేవరాయలవారు తమ 
అల్లుణ్ణీ చేసుకొనడంతో ఆ శాఖ ప్రసిద్ధమయింది. ఆ అళియ రామరాజు లాంఛన 
ప్రాయంగా పట్టం కట్టుకోకపోయినా సార్వభామునికన్నా ఎక్కువ అధికారాలతో 
పాలించాడు. బంధువులందరూ మండలాధిపతులో,. దండనాయకులో . అయ్యారు. 
రాయసా మాజ్యమంతా ఆరవీటివారి విహారభూమి అయింది. 

కృష్ణదేవరాయలవారికి వచ్చినంత కీర్ణి రాకపోయినా, అళియ రామరాయలు 
తక్కువవాడు కాడు. రాజనీతి చతురుడు. దక్షిణ భారతాన్ని అంతటినీ తన- అదుపులోకి 
తెచ్చాడు. ఉత్తరపు సరిహద్దులలో ఉన్న మహమ్మదీయ రాజ్యాలను సైతం తన చిత్తం 
వచ్చినట్టు ఆడించాడు. వీజాపురం, అహమ్మదునగరం, బీదరు, గోలకొండ అనే నాలుగిళ్ళ 
తురకలనూ రామరాజు విభజించి పాలించాడు. చివరకు వాళ్ళు నలుగురూ కలిసి 
రక్షసతంగడి వద్ద యుద్దానికి నా. అధర్మ, యుద్ధంలో రామరాజును చంపారు. 
అప్పటికి పయ ms సహస్రమాసజీవి.” అతనితోనే రాయవైభవం, 
ధైర్యసాహసాలు కూడా అంతరించాయి. 

రక్షసతంగడి యుద్దాన్నే మహమ్మదీయ చరిత్రకారులు తళ్ళికోట యుద్ధం అంటారు. 
ఇది క్రీ.శ. 1564లో జరిగింది. ఈ యుద్ధంలో రామరాజు మరణించాక అతేని సోదరుడు 
ఎర్ర తిమ్మరాజు పలాయనం చిత్తగించాడు, రాజధానిలోని ప్రజలను వాళ్ళ కర్మానికి 
వదిలి పడిహీను వందల ఏనుగుల మీద రత్నరాసులను ఎక్కించుకొని సదాశివరాయలతో 


1 పొట్లపాడి తిమ్మరాజుకు నలుగురు భార్యలు, పదముగ్గురు కొడుకులు ఉన్నారు. 


244 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పెనుకొండ దుర్గానికి చేరుకొన్నాడు. నాలుగిళ్ళ తురకలూ చెలరేగి విజయనగరాన్ని 
ఆరునెలలపాటు కొల్లగొట్టారు. ఈ దోపిడీ ముగిశాక రాజధాని రాక్షసుడు పట్టి విడిచిన 
రంభలాగా ఉందట.? తగలబెట్ట గలిగినవన్నీ తగలబెట్టారు. వీలులేనివి భగ్నం చేశారు. 
ఆదుకొనే నాథుడు లేక రాజధాని ప్రజలు చెట్టుకొకరుగా వలసపోవలసి వచ్చింది. 


విజయోన్మాదుల హింసాకాండ ముగిశాక, ఆఖరి పొగలు సైతం అణగారాక 
సదాశివరాయలతో ఎర్రతిమ్మరాజు రాజధానికి వచ్చాడు. ఆపదలలో ఆదుకొని కవచం 
లాగ నిలబడని రాజుమీద ప్రజల కెందుకు విశ్వాసం ఉంటుంది? ఏ ఒక్కడూ 
రాయలనూ,  ఎర్రకిమ్మరా జునూ అఖిమానించలేదు. ఇంక విజయనగరం నుంచి 
పూర్ణవైభవంతో రాజ్యం చేయలేమని ఎర్రతిమ్మరాజు మళ్ళా పెనుకొండకే మళ్ళాడు. 
సదాశివరాయలను తోసిరాజని తిరుమలదేవరాయలనే పేరుతో తానే పట్టం 
కట్టుకొన్నాడు. ఇతనికి భట్టుమూర్తి తన వసుచరిత్ర అంకితమిచ్చాడు. 


తిరుమల దేవరాయల నిర్వాకంలో ఆంధ్ర సాచ్రూజ్యలక్ష్మి విజయనగరం నుంచి 
నిక్కమించవలసి చచ్చింది. విశాల రాజ్యం ముక్కలు ముక్కలుగా విరిగింది. అమర 
నాయకులు ఎక్కడివాళ్లు అక్కడ స్వతంత్రులయ్యారు. కప్పాలు కట్టడం కూడా 
మానివేశారు. కేంద్ర పరిపాలన సన్నగిల్లడం ఇంతటీతో ఆగలేదు. తిరుమల దేవరాయల 
హయాంలోనే సన్నగిల్లిన అధికారం కూడా మూడు చెక్కలయింది. ఈయనకు ముగ్గురు 
కొడుకులు. వాళ్ళను ముగ్గుర్నీ అతడు మూడు చోట్ల నెలకొల్పాడు. పెద్ద కొడుకు 
శ్రీరంగదేవరాయలు పెనుకొండ కేంద్రంగా తెలుగుడేశాన్ని పాలించాడు. రెండవ కొడుకు 
శ్రీ రామరాజు శ్రీరంగ పట్టణం రాజధానిగా కన్నడ దేశాన్ని కట్టుకొన్నాడు. మూడవ 
కొడుకు వెంకటపతిరాయలు చంద్రగిరి ముఖ్య పట్టణంగా తమిళదేశానికి 
పాలకుడయ్యాడు. ఈ విధంగా తిరుమల దేవరాయలవారు గద్దె  నెక్కగానే భాషాభిదాన్ని 
ఆధారం చెసుకొని రాజ్య విభజన జరిగింది. ఇతడు అట్టేకాలం పాలించలిదు. 
క్రీ.శ1572లోనే ఇతని కథ ముగిసింది. 


రాజ్యం కుక్కచింపిన విస్తరయింది. సాహిత్యంలో అక్కడక్కడ కుక్కమూతి 
పిందెలు కనిపించసాగాయి. అయినా ఆరవీటివారి హయాంలో జరిగినంత సాహిత్య 
పోషణ మరే యుగంలోనూ జరిగినట్టు కనబడదు. రాజులు, వాళ్ళ బంధువులు, 
ఉద్యోగులూ, కృతులు అంకితం పుచ్చుకొన్నారు. పురమాయించి వ్రాయించి దేవుళ్ళకు 
అంకితమిప్పించారు. కొందరు తామే స్వయంగా రచనలు చేశారు. కవులను పోషించారు. 
ఆరవీటివాళ్ళ హయాంలో జరిగిన సాహిత్య పోషణను కొద్దీగా కోడీకరించి చూద్దాం. 


1. అలయ రామరాజు: ఇతని సభకు భూషణంగా ఉండబట్టి భట్టుమూర్తికి 
రామరాజభూషణుడనే పిరు వచ్చింది. సాహిత్యంతోపాటు సంగీతాన్ని ఆదరించాడు. 
దానిమీద ఇతడు ఎక్కువ మొగాడు. 


2. తెలుగుభాషాసమితి వారి విజ్ఞానసర్వస్వం, ౩3వ సంపుటి, పుట 409. 


అరవీటిరాజుల యుగం 245 


2. పోచిరాజు నరసరాజు! ఇతడు అళియ రామరాజు మేనల్లుడు. ఇతని పేరుమీదుగానే 
భట్టుమూర్తి నరసభూపాలీయం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. 


3. తిరునులదేవరాయలు : ఇతనికే భట్టుమూర్తి తన వసుచరిత్రను కృతి ఇచ్చాడు. 


4. గొబ్బూరి నరసరాజు: ఇతడు అళియ రామరాజుగారి ఇంకో మేనల్లుడు. ఇతడు 
అయ్యలరాజు రామభద్రుణ్ణి ఆదరించి రామాభ్యుదయం చెప్పించాడు. 


న్‌. సిద్ధ (సిద్ది) రాజు తిమ్మరాజు: ఈయన స్వయంగా కవి. ఆశియ రామరాజుగారి ఇంకో 
మేనల్లుడు. సుప్రసిద్ధ వీరుడు. ఇతడు పరమయోగి విలాసం వ్రాశాడు. 


6. నంద్యాల రృష్ణమరాజు: ఇతడు ఆరవీటి బుక్కరాజుగారి పెద్ద ఖార్యకు పుట్టిన సింగరయ్య 
సంతతిలోవాడు. ఇతనికి పింగళి సూరపరాజుగారు కళాపూర్లోదయం అంకితమిచ్చారు. 


7. నంద్యాల తిమ్మరాజు: ఇతడూ, పై కృష్ణమరాజూ అన్నదమ్ముల మనుమలు. ఈయన 
బొడ్డుచర్ల చినతిమ్మన చేత ప్రసన్న రాఘవనాట్యప్రబంధం వ్రాయించి అంకితం 
పుచ్చుకొన్నాడు. 

8. పొట్టపాడి తిమ్మరాజు: ఇతడు అళియ రామరాజుగారి పెదతండ్రి. ఈయనకే దోనూరి 
కోనేరునాథుడు బాలభాగవతం అనే పద్యకావ్యాన్ని అంకితమిచ్చాడు. 


9. పొట్టపాడి నల్త్లతిరుమలరాజు ఇతడు పై తిమ్మరాజుగారి కుమారుడు. ఇతడే నిజానీకి 
కోనేరునాథుణ్ణీ పోషించాడు. తండ్రిపేర పద్య బాలభాగవతం చెప్పించాడు. అంతీకాదు, 
తన తమ్ముడు చినతిమ్మరాజు పేరట ఆ బాలభాగవతాన్నే ద్వాపద కావ్యంగా అదే కవిజేత 
వాయించాడు. 


10. పొట్టపాడి చినతిమ్మరాజు: ద్విపద బాలభాగవతం కృతిపతి. 


11. రామరాజు రంగప్పరాజు: పద్య బాలభాగవతం కృతిపతిర్దైన పొట్లపాడి తిమ్మరాజుకు 
ఇతడు మనుమడు. తిమ్మరాజుగారికి నలుగురు భార్యలు; పదముగ్గురు కుమారులు. 
ఇందులో పెద్ద భార్య పెద్ద కొడుకు పేరు పినకొండ్రాజు. ఇతనికి నలుగురు కొడుకులు. 
వాళ్ళలో కడపటివాడే రంగప్పరాజు. ఆరవీటి బుక్కరాజు కొడుకులలో ఒకడైన 
రామరాజు సంతతివాళ్ళు కనుక వీళ్ళకు రామరాజు అన్నది ఇంటిపేరులాంటి 
విశేషణమైంది. ఈ రంగప్పరాజు స్వయంగా కవి. సాంబోపాఖ్యానం అనే పద్యకావ్యం 
వ్రాసి దేవునికి అంకితమిచ్చాడు. 

12. పులిజాల సోమయ్య: పై రామరాజు రంగప్పరాజుగారి అన్నకొడుకు కోనేటి 


రామరాజు. ఇతని దగ్గర పులిజాల సోమయ్య అనే సేనాని ఉండేవాడు. అతనికి తెనాలి 
అన్నయ్యకవి సుదక్షిణాపరిణయం అనే పద్యకావ్యాన్ని అంకితమిచ్చాడు. 


13. కొండ్రాజు వెంకటాద్రి: ఆరవీటిరాజులకు, తెలుగు చోళులకు బంధుత్వాలు ఉండేవి. 
శ్రీరంగదేవరాయలు పాలించేకాలంలో క్రీ.శ1584 ప్రాంతాలలో కర్నూలు మండలం 


246 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎర్రమపాలెంలో కొండ్రాజు వెంకటా ద్ర ఉద్యోగి. ఇతడు కామందకం,: తం 
అనే రెండు శాస్త్ర [గ్రంథాలు వ్రాయించి అంకితం పుచ్చుకొన్నాడు. 


14. మట్ల అనంతరాజు: క్రీ.శ. 1586 నుంచి పాలించిన రెండవ వెంకటపతి రాయల వద్ద 
ఇతడు సేనాని, మండలాధిపతి. స్వయంగా కవి కకుత కస విజయం అనే కావ్యం వ్రాశాడు. 


ఇంతమంది ఆరవీటి రాజులు, వారి బంధుమిత్రులు ఇలాగ సాహిత్యపోషణ 
చేయడం సంతోషించదగ్గ విషయమే. అయితే ప్రభువును మెప్పించడమే సాహితీపరుల 
ఆశయంగా పరిణమించింది. కవులు రాచవారి పంచలదగ్గర యాచకులయ్యారు. పరస్పర 
శత్రుత్వాలు పెంపొందించుకొన్నారు. '“రైలెక్కీదాక చోటుకోసం పోరాడేవాడు. ఎక్కిన 
తర్వాత మిగతావాళ్ళను రానివ్వని! మనస్తత్వం ఆదినుంచి మనిషిలో ఉంది. రాజాశ్రయం 
నోచుకున్న పండితులు కొత్తవాళ్ళకు రాజదర్శనం అవనిచ్చేవారు కాదు. 
'““నిజగౌరవ్షాధిల్యభయంబున నితరులగు విద్యాధికులకు రాజగృహంబున ప్రవేశంబు'' 
కలుగనియ్యని పురోహితుల గురించి పింగళి సూరపరాజుగారు కళాపూరో దయంలో 
వ్రాశారు (6-155). సకల విద్యావిశేషజ్ఞులైనా కాకపోయినా ప్రభువుల వద్ద తమ 
తెలివితేటలను ఘనంగా చాటుకొనడానికి కవులూ, పండితులూ శేషలూ, చిత 
కవిత్వాలు ప్రదర్శించేవారు. తెలుగులో ఒక అర్థం సంస్కృతంలో మరొక అర్థం వచ్చే: 
పద్యాలను రచించడం కూడా మొదలైందీ. పింగళి నసూరపరాజుగాొరే ఇటువంటీ ' దొకటి 
కళాపూర్జోదయంలో వ్రాశారు. పురోహితుని' బెడదవల్ల రాజదర్శనం దొరకని నలుగురు 
అన్నదమ్ములు 'పామరులలాగ నటించి ఒక తెలుగు పద్యం చదివారట. చూడండి: 


మాయమ్మానసునీవే - రాయలవై కావదేవరాజేజేటే 
మాయాతుమ లానినయది-పాయక సంతోసమున్న పలమిలసామీ. (కళా. 6-161) 


దీనికి తెలుగులో పదవిభాగం ఇలా ఉంటుంది: 


మాయమ్మ- ఆన-చు- నీవే- రాయలవై- కావన్‌- దేవరా- జే, జీ, జే- మా- అతుమలు- 
అనినయది- పాయక- సంతోసము- ఉన్నపలము- ఇలసామీ 


ఈ కందాన్నే స సంస్కృతపదంగా ఇలా పదం జాగ చేయవచ్చు." 


మా- ఆయం- మాన- సునీవే- రా- అల్లవా- ఏకా- - అవత్‌- ఏవ- పష. అజేజే- మా- 
ఆయాతు- మలాని- న యది- పాయక-సంతః- అసముత్‌-స- పల-మిల-సా- అమీ. 


ఈ తలు పద్యాన్ని, చదవగానే రాజు సంస్కృతంలోని అర్థాన్ని గహించాడట, 
అది కథలో. సంగతి. ఈ రాజే, ఈ పండితుల్నే చూసి అలాటి విచిత్ర కవిత మీ మతులకు 
నిపుడు దోచునొకో* అని ప్రక్సిస్తే ఒకడు ఇలా జవాబు చెప్పాడట :- 


తా వినువారికి సరవిగ - భావనతో నానుపతి విభావిను తేజా 
దేవర గౌరవమహిమన-మా వలసిన కవిత మరిగి మాకు నధీశా! (తళా. 6-172) 


౩. ఈ పద్యానికి తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఆర్భాన్ని మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు తమ 
వ్యాఖ్యలో పొందుపరిచారు - కళాపూర్ణోదయం (అద్దేపల్లి ప్రచురణ), పుటలు 855, 655. 


ఆరవీటిరాజుల యుగం 247 


ఈ. పద్యాన్ని విని రాజు మెచ్చుకొన్నాడట. ఇచ్చిన జవాబులోనే విచిత్ర 
కవిత్వముందే అని హర్షించాడు రాజు. 'ఎలాగో నెలవియ్యండి' ఆని కవీంద్రుడు 
నవ్వాడట. “తిరిగి చదువు' అన్నాడట రాజు. ఈ పద్యాన్ని తిరగేసి చదివితే 
సంస్కృతంలో అర్థం వస్తుంది. ఇది అనులోమ విలోమ ఉభయభాషా కందం. ఈ 
తిరుగుడు కవిత్వంలోని చమత్కారం రాజుకు, కవికీ తప్ప సభాజనానికి చప్పున 
బోధపడలేదని సూరపరాజుగారే కళాపూర్లోదయంలో వ్రాశారు. తిరగేసి చదివితే వచ్చే 
అర్థాన్ని వారే చెప్పి “వరుస దుది నుండి మొదలిక దిరుగ జదువ నా తెనుగుపద్యమున 
బుధులరసికొనుడు'' అని ప్రకటించాడు. (6-176) ఇటువంటి విచిత్ర కవిత్వాలేకాక 
రసవంతంగా ఉండే సీసపద్యాలు సైతం - కవి అర్థం చెప్తేనేగాని బోధపడనివి ఈ 
కాలంనుంచే కోకొల్లలుగా కవులు సృష్టించసాగారు. 


ఎవరో ఒకరిద్దరు తప్పించి మిగతా కవులు కథ చెప్పడం కోసం కావ్యాలు వ్రాయడం 
మానేశారు. . కాబట్టి ప్రతిపద్యంలోనూ చమత్కారాల కోసం ప్రయత్నించసాగారు. 
కృతకృత్యులు కొద్దీమందే కావచ్చుగాని ఇందువల్లనే సాహిత్యం కొత్త తెన్నులకు మళ్ళడం 
జరిగింది. పూర్వ కవులను స్తుతించడంలో కూడా దిక్కుమాలిన శ్లేషలు ఎక్కువయ్యాయి. 
ఇది రామరాజభూషణుని ప్రభావం. ఇతణ్జి అనుసరించినవాళ్లు సమకాలికులలోనే 
కనబడతారు, వాల్మీకి భుజంగప్రయాతవృత్తాలకు ప్రసిద్దుడని ఎప్పుడూ, ఎవరూ 
చెప్పినట్లు లేదు. ఆలాగే కాళిదాసు మందాక్రాంతలకే తప్ప ఆర్యాగీతులకు ప్రసిద్దుడు 
కాడు. అయినా శ్లేషించాలి కాబట్టి దామెర్ల వెంగళరాజు తన బహుళాళ్చ చరిత్రలో పూర్ణ 
కవులను ఇలా ప్రస్తుతించాడు: | 


ఘననాకు భవభుజంగ ప్రయాతంబెన్ని శుకకాతబింబసంశుద్ది వొగడీ 

యలకాళిదాసుని యార్యసన్నుతిచేసి దండివంశస్థవృత్తము గణించి 

యిల మయూరకుమారు లలితసంగతి మెచ్చి బాణపుప్పితలత బస్తుతించి 

భవభూతిశశికళా భాసురత్వంబెన్ని మరిధనంజయు వసుమతి నుతించి 

ప్రొడిగాంచు కవిత్రయీ ప్రణవమహిమ 

సార్వభౌముని పృథ్వి భాస్కరుని కాంతి 

భీముమత్తేభ బలమును సోము హరిణి 

నటుల సమరేశ్వరుని వజపటిమ దలతు (బహుళాశ్చ. 1-9) 

శ్లేషల కోసం, గణాల కోసం వాస్తవాన్ని మార్చేసినా ఫరవాలేదనే మనస్తత్వం ఈ 
యుగంలోనే మొదలైంది. మనుషులకన్నా మాటలే మన కవులకు ముఖ్యమయ్యాయి. 
మాటలో కూడ తమ మాటలే ఎక్కువ. అందుకే రాజసభల్లో వివాదాలు జాస్తి. 
కృష్ణదేవరాయలవారే సభలో ఓడిన పండితులను చాలా చక్కగా వర్ణించారు. పెదవులు 
తడుపుకొంటూ బయటకు వచ్చి అరుగులు చూడకుండా తమ పాదుకలు మోసే 
వాళ్ళకోసం వెదుక్కొనే పండితులూ, తమ ఎదుటనే ఉన్న అందలాలు చూడలేక 
బోయాల కోసం కేకవేసేవాళ్ళూ, నగరు, వెడలేదాకా విడివిడిగా వెళ్లి తరువాత 
కలుసుకొనే విద్వాంసులూ మొదలైన వాళ్ళను రాయలవారు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. 


248 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పెదవులు నాకుచు వెలియరుంగులు సూడకరిగి పాదువాహు నరయువారు 

తమ మోలనుండు నందలముగానక దాటి పేరెలుంగున బెస్తజీరువారు 

నగరు వెల్వ్నడుదాకా దెగిపెయి మరినిల్సి తోడివిద్వాంసుల గూడువారు 

నెదురైన తమవాని గృహకృత్యమడిగి వాడనునవితప్పు నూకొనెడివారు 
వాదమేమాయెనన్న భూవరునిపక్ష 

పాతమాదాసరికిగల్లి |బ్రతికెనసెడు 

వారునేలెండెటు విమర్శదూరమైన 

వాకిటవసించు నెవ్వడన్వారునగుచు (ఆముక్త. 47) 


వాదంలో ఓటమిమాత్రం మన విద్వాంసులు ఛస్తే ఒప్పుకోరు. ఇది రాయలవారి 
కాలంలోనూ ఉంది. ఆ తర్వాత పెరిగింది. ఈ యుగంలో విద్వాంసులు రాచవాకిళ్ళలో 
పడిగాపులు పడుతూ ఉండేవారు. ఈనాడు సినిమా తార వస్తే జనం మూగినట్టు రాచవారి 
ఆడంగులు అటు వచ్చినప్పుడు జనంలో సంభమం హెచ్చేది. నేటి పోలీసులు లాఠీఛార్జీ 
చేసినట్టు ఆ కాలంలో బద్దులవాళ్ళు తెగ మోదేవారు. వైకుంఠంలో నారదాది మునులకు 
కలిగిన పొట్టను పింగళి సూరపరాజుగారు వర్ణించారు. పేరోలగంలో ఉన్న విష్ణువు 
దివ్యవారాంగనల నాట్యం చూస్తున్నాడు. ఆ కొలువుకూటానికి ముందరున్న సింగారపు 
తోటనుండి హెగ్గడికత్తెలతో లక్ష్మీదేవి వచ్చిందట. అప్పుడు - 


నెచ్చెలిపిండుదాసును వనీస్థలి దండ నొకింత గానగా 

వేచ్చెనొ రాదొ యాకమలవాసిని యంతనె యేమి చెప్పుదు! 

హెచ్చిన సంభమంబున ననేకులు బద్దలవారలెక్కడ౯ 

వేచ్చియు మోది రాకొలువువారీ గకాపికలై చనన్నడి౯ (కళా. 274) 


ఇది చెప్పినవాడు నారదుడు. '' బద్దలవాళ్ళు మోదినప్పుడు బ్రహ్మంతవాడే దూరంగాపోయి 
నిలబడ్డాడు. మా సంగతి ఏం చెప్పను?” అని అన్నాడట. ఆరవీటి రాజుల 
కొలువుకూటాలలో ఆనాటి విద్వాంసుల గతి ఇలా ఉండేది కాబోలు. బయట 
పడిగాపులు వడి ఉన్న విద్వాంసులలో ఎవరో ఒకర్నీ ప్రభువు లోనికి పిలిపించేవాడు. 
మిగతవాళ్ళు బయట కాచుకొని కూర్చొనేవారు. కొలువులో సేవించుకొని బయటకు 
వచ్చిన విద్వాంసుని చుట్టూ మిగతావాళ్ళు మూగేవారు. ప్రశ్నించేవారు విష్ణువును 
ఏకాంతంగా సేవించుకొని వచ్చిన తుంబురుని చుట్టూ మూగినవాళ్ళను సూరపరాజు 
గారు ఇలా వర్ణించారు: 


“అవిసెనా యేమిచ్చె' ననుచును సంభ్రమంబున సందడించుచు మూగువారు 
'సర్వేశ్వరుండు శ్రీసతికోడగానంబు వినెనట, యడుగనే' అనెడువారు 
'గడునను గ్రహము నెక్కడలేని యీయీగి వసయుదెల్పెడి' నంచు బలుకువారు 
'నీవొక్కడవొ మరియెవ్వారలైన నయ్యెడ నుండిరోయని యడుగువారు 
నగుచు సురలు మునులు నరుదంద మేపూత 

డంబుతోడ వచ్చె దుంబురుండు 


ఆరవీటిరాజుల యుగం 249 


కడలవారిని గనగస్నానమాడించు 

పదకమును సునేత్రపటముదాల్సి. (కళా. 2-82) 

సూరపరాజుగారి గ్రంథాలవల్తా, వీరి కోవలోన నడిచి కథచెప్పే ఇతర కవుల 
కావ్యాలవల్లా - ఇలా ఆనాటి సాంఘిక చరిత్ర చాలా బాగా తెలుస్తున్నది. ప్రభువులు 
చాలా రసికులు. కొలువున్నప్పుడు రాజు చుట్టూ ఆడవాళ్లు ఎక్కువ. సంకుమదపు భరిణ 
పట్టుకొని ఒకతె, వెలికుంచె పట్టుకొని ఇంకొకర్ణె, గందవొడిభరిణతో వేరొకర్ణె, సురటి 
ఠవణించేది మరొకర్ణె చుట్టూ ఉండేవారు. రాజును చూచి సామంతులు, సామంతులను 
చూచి ధనవంతులు విలాసాలతో కాలం గడిపేవారు. నిగమశర్మ, నిరంకుశుడు మొదలైన 
అగ్రహారాలవాళ్ళ అబ్బాయిలు అప్పులు చేసి ఆస్తులమ్మి ఈ సుఖాలలో ఓలలాడేవారు. 
విజయనగరంలో భోగపుసానుల సంఖ్య అపారంగా ఉండేది. వాళ్ళమీద గణాచారి 
గుత్తపన్ను వసూలు చేసేవాడట. ఈ భోగమువారి పన్ను నగరంలో ఉండే 12,000 మంది 
రక్షకభటుల జీతాలకు సరిపోయేది. భోగపుసానులు సంగీత విద్యలో చాలా కృషి 
చేశారు. రాజులు, రసికులు మెచ్చిన సంగీత ప్రసక్తి ఈ యుగంలోని కావ్యాలలో 
కనబడుతుంది. రాజకుమాగుల సంగీత స గురించి తరిగొప్పుల మల్లన తన 
చంద్రభాను చరిత్రలో విపులంగా వ్రాశాడు. తన కుమారులకు సంగీతం నేర్చమనడానికి 
ముందు శ్రీకృష్ణుడు నారదుని గానాన్ని ఇలా మెచ్చుకొన్నాడట: 


జౌరా మీటు బళీరె కంపిత మహో యాందోళిత స్ఫూర్ణియో 

హోరే మూర్చన బాపురే శ్రుతులు మే లుల్లాసిత ప్రొడి మ 

జ్ఞారే లీనము చాగుడే స్పురితమున్‌ శాబాసు ధాలంచు న 

త్యారూఢ ప్రమదోన్నతిన్‌ మురహరుం డాలించి వర్ణించున్‌. (చంద్ర. 1-127) 
కొన్నాళ్లు ద్వారకలోనే ఉండి నారదుడు శ్రీకృష్ణుని కుమారులకు సంగీతం నేర్చాడు. 
ఏయే అంచెలమీద పాఠాలు చెప్పేవాడో పద్యం వివరిస్తుంది. 

సప్తస్వరముల మూర్చనలు తప్పకయుండ గురుతుపట్టుటకునైన కొన్ని నాళ్లు 

నసూళాది తాళముల్చ్పొగియ నలంకార గుంఫనం బొనగూర్చ గొన్నినాళ్లు 

ప్రాగేయకార విరచితగీతంబులు గుక్కపట్టుటకునై కొన్నినాళ్లు 

గౌళనాట నరాళికా ముఖ్యరాగము ల్కొదలిక పలికింప గొన్నినాళ్లు 

వన్నియు ప్రబంధములు మీట గొన్నినాళ్లు 

గోరిగాయుబులొదవింప గొన్నినాళ్లు 

గాగ వారల కా జగరాగ తపసి 

నిరుపమ విపంచికా ప్రొడి నేర్పి యపుడు. (చంద. 1-131) 

సంగీతంతోపాటు నాట్యం, శిల్చం మొదలైన కళలూ ఈ యుగంలో బాగా 
వర్థిల్లాయి. సంగీత సాహిత్యాలను మేళవెంచే నాట్యకళ ఎక్కువగా వృద్ధిలోనికి వచ్చింది. 


అ ఆడనేషాలను పురుషులే ధరిసూ ఉండేవారు కాబోలు. కృష్ణదేవరాయలవారి 


4. సాంబోపాఖ్యానంలోని 1-178 నుండి 188 దాకా 11 పద్యాలలో ఈ ఆడవాళ్ళను రామరాజు 
రంగప్పరాజు వర్ణించాడు. 
5. ఆంధ్రుల సాంఘిక చరిత్ర - సురవరం ప్రతాపరెడ్డిగారు. పుట 268. 


250 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఆముక్ష్సమూల్యదలో 'భ్రుకుంసుల' ప్రసక్తి ఉంది (4-36). స్త్రీ వేషాలు వేసే పురుషులను 
(భుకుంసులంటారు. ఊరూరా నాటకాలు వేసే మేళాలను పింగళి సూరపరాజుగారు తమ 
ప్రభావతీ ప్రద్యుమ్నంలో చాలా విపులంగా వర్ణించారు. రాచనగర్లలో నాటకాలు ఎలా 
నేసీవారో వివరించారు. ఆస్థాన మహామంటపంలో రాజు నానాబంధుమిత్ర సచివ 
సంఘంతో కలిసి నాటకం చూసేవాడు. రాణీవాసపుజనం పరులకంట కనబడకుండా 
తెరలుకట్టిన ప్రత్యీకస్థలం నుంచి నాటకాలు వీక్షించేవాళ్లు. సూత్రధారుడు పూర్వరంగం 
జరిపించేవాడు. వేణువులు, మద్దెళ్ళు మోగేవి. ఏలలు మొదలైన ప్రబంధాలు చదివేవారు. 
నాంది పఠించేవారు. ప్రస్తావన పూర్తి చేసేవారు, పంచ సంధులతో నాటకాలు వేసీవారు 
వేషధారణ బాగా ఉండేది. నదులు, కొండలు మొదలైన ప్రకృతి దృశ్యాలను 
చూపించేవారు. పశుపక్షుల విశషరూప వృత్తులూ, అవసరమైన చోట ఆయా వస్తువులూ 
చూపేవారు. పందెంచేసినా సరే, చూపించిన దృశ్యాలలోని వస్తువులు కృతకాలని ఎవరూ 
చెప్పలేకపోయేవారట. నాటకం చూసే సామాజీకులు తమ సొమ్ములెల్ల ఒసగులుగా 
నటులపై పడవేసేవారట. ప్రభావతీ ప్రద్యుమ్నుంలో 4-96 నుంచి 101 దాకా ఈ నాటక 
వర్ణన ఉంది. పింగళి సూరపరాజుగారు తమ కాలంలో ప్రచారంలో ఉన్న గంగావతరణం 
నాటకాన్ని ఈ కావ్యంలో పేర్కొని దాన్నే ప్రద్యుమ్నుని చేత వేయించారు. ఈ నాటకాన్నే 
తరిగొప్పుల మల్లన కూడ చంద్రభానుచరిత్రలో కావేరిని వర్ణిస్తూ చెప్పాడు. 

తెరసంధించి ప్రఫుల్ల హల్లక శిఖాదీపచ్చటల్నించి లో 

గరమర్థిక్‌ జలమానుషీ ప్రతిమలంగైసేసి యీ సింధుసుం 

దరి గంగావతర ప్రసంగత కథానాట్యంబు సూపన్‌ సురల్‌ 

సరవి౯ వైచు నొంసగులోయనగ నంచల్‌. వ్రాలెడింజూచితీ? - (చంద్ర. 2-99) 

ఈ పద్యం వల్ల కూడా నటులపై సామాజికులు 'ఒసగులు' పడేసీవారని తెలుస్తుంది. 
నాటకాలు మెచ్చుకొన్నా నటులను జీవితంలో అట్టే గౌరవించేవారు కాదేమో 
అనిపిస్తుంది. ఊళ్ళో నాటకమేళం దిగిందంటే కుర్రకారంతా ఆ ఇంటి చుట్టూ తిరిగేవారు. 
మేళగాళ్ల వాలకపు సొమ్ములను కుగ్రవాళ్లు ఎత్తుకుపోవడానికి అర్రాడేవాళ్లు. అయితే 
మేళగాళ్లు వాళ్ళని ఏమన్నా అంటే కుర్ర సజ్ఞు అధిక్లేపించేవారు. మేళంలోని ' వాళ్లకూ, 
దొంగలకూ తేడా లేదట. “మీరు మమ్ముల్ని దోంగలంటారా?' అని ఊళోని వటువులు 
మేళగాళ్లను ఎలా తిట్టేదీ సూరపరాజుగారు ఈ క్రింది పద్యంలో రాశారు: 


ఏము ముచ్చులమె యూహింప ముచ్చుదనాల పుట్టిన యిండ్లు మీ బోంట్లె కాక 
యాటవాండ్రని నమ్మి యనుమతింపగ నెట్టి పురమైన నశ్రయంబునను జొచ్చి 
పగలెల్ల నాటల బ్రమయించుచును సందు గొందులెల్ల నెరింగికొనుచు రేలు 
కన్నగాండ్రగుచు నగళ్లు ప్రవేశించి యందునెంతటి వార లడ్డమైన 

జక్కడచుచు బేనుగ్రుక్కినపాటిగా 

నిష్టమైన యర్థమెల్ల బడసి 

బ్రతుకుచునికి మీ స్వభావమంతయును ద 

ప్పదు యథార్థ మనుచు బలుకుటయును (ప్రభావతీ, 1-108) 


- ఆరవీటిరాజుల యుగం 251 


నటులంటే ఎంత లోకువో నాటకాలంటే అంత ఇష్టం ఈ యుగంలో 
కనబడుతుంది. ఈ సాంఘీక విషయాలను నాటి కావ్యాలు బాగా ప్రతిఫలించాయి. 
రాజుల భోగాలను ఎంత విపులంగా కథనం చేశాయో అంత విపులంగానూ కొన్ని 
కావ్యాలు గ్రామీణుల నిత్యజీవితాన్ని చిత్రిస్తాయి. సాధారణ ప్రజల కట్టుబొ టూ, 
అటపాటలూ, వినోదాలూ ఈ యుగంలోని కావ్యాలవల్ల క్రోడీకరించవచ్చు. 

ఈ యుగంలో కవులు తమకు ఉపదేశించిన గురువుల పేర్లను చెప్పి కృత్యాది 
పద్యాలలో స్తుతులు చేయడం కనబడుతుంది. చాలామంది ప్రసిద్ధులైన కవులకు ఒకే 
గురువు ఉండడం కూడా కద్దు. కందాళ అజ్జగారు, భట్టరు చిక్కాచార్యులు మొదలైన 
గురువులు ప్రసిద్ధులే. రాజగురువుల ప్రాభవానికి మేరలేదు. తాతాచార్యుల శిష్యులకు 
లెక్కలేదు. 'తాతాచార్యులవారి ముద్ర ఎక్కడ తప్పినా వీపు తప్పదు' అనే సామెత కూడా 
పుట్టింది. మతగురువుల ఆదేశాలను అనుసరించి స్థలపురాణాలూ, కులపురాణాలు 
ఈ యుగంలో ఎక్కువ అయినాయి. ఇతర మతాల ఆచారాలను సైతం కొందరు కవులు 
గ్రంథస్థం చేశారు. రామరాజు రంగప్పరాజు తన సాంబోపాఖ్యానంలో మహమ్మదీయుల 
“రోజాలు “దుగానాలు' పేర్కొన్నాడు (2-103). ముసల్మానులను “ముసలిమానులు' 
అని శ్లేషించడం సాధారణమైంది. విరహంలో ఉన్న కావ్య నాయికలు చంద్రోపాలంభనలో 
అతణ్ణి తురకల దేవతగా తిట్టడం కూడ రివాజయింది! 


కవులు పరస్పరం తిట్టుకొ నడం కూడా చాటువుల ద్వారా కనబడుతుంది. 
అళియ రామరాయలకు వాయుదోషం వచ్చినప్పుడు రామలింగకవి అంతజుర 
కాంతలతో ఈ క్రింది పద్యం చెప్పాడట: 


ఓయమ్మలార మందులు - వేయేల మకారకొమ్ము వషకవిగాని౯ 
వాయెత్తకుండ జేసిన - వా యెత్తదు రామరాయ వసుధేశునకు౯ 
(చాటు. 1 పుట 124) 


మకారకొమ్ము విషకవి అంటే మూర్జికవి; పాయు. అంటి వాయురోగక- తపి అర్థం. 
ఇతరుల కవిత్వంలో తప్పులు పట్టుకొనడం పండితుల స్వాభావిక గుణంగా 
పరిణమించసాగింది. “ఇతరులకు ఏమీరాదు” అంటేనే తప్ప తన గొప్ప లోకానికి 
తెలియదనే సంస్కారలోపం ఈ యుగంలో ఊడలు దించసాగింది. తమ తప్పులు 
బాహాటంగా ఒప్పుకోవడం మయహాత్ములకే చెల్లుతుంది. దీవుంతుతకః సైతం ప్రమాదాలు 
తప్పవు. శ్లేష రచనలు చేసీ ఈ యుగం కలు వ్యాకరణం పైన ఆధారపడసాగారు. 
సంస్కృత వ్యాకరణం మహా సముద్రం. దాన్నీ మథిస్తేనేగాని తెలుగులో తత్సమ పధ 
బంధాలలో కొత్త పోకడలకు అవకాశం లేదు. సృజనాత్మక రచయితకు మాతృ 
భాషలోని వ్యాకరణం ఎవ్వరు నేర్పక్కరలేదు. దానంతట అదే వస్తుంది. సహజ 
శ్లేషాలుకాక కృతక శ్లేషలు, ద్వ్యర్థి రచనలు చేసేటప్పుడు తత్సమపదభూయిష్టమైన 
భాషలో సంస్కృత మర్యాదలు పాటించడం అవసరమైంది. సంస్కృతంలో ప్రతిమాటా 


252 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్ర్రీలింగమో, పుంలింగమో, నపుంసకలింగమో అయి తీరాలి. “ముష్టి. పదం స్త్రీలింగం. 
దీనిపైన రామరాజు రంగప్పరాజు ఇలా చమత్కరించాడు. 
అసురమన్మథతాడితుండగుచుగృష్టు - ముష్టికిని జీవధనమిచ్చి మోహియయ్యె 
నహహ స్త్రీ లింగమాత్రమే యంత చేసె-గేవల స్త్రీ మహిమ వితర్కింప నేల? 
(సాంబో. 1-77) 
ఇలాగ భాషాశాస్త్రంలోని విషయాలను చమత్కరించిన కవిత్వం వాడుకోవడం ఈ 
యుగంలో కనబడుతుంది. 
ఈ యుగంలో తెలుగు భాషకు పకడ్బందీగా వ్యాకరణం వ్రాయడానికి 
ప్రయత్నాలు జరిగాయి. ఆ సంగతులు ఎలకూచి బాలసరస్వతి అనే కవి గురించి 
చెప్పుకొన్నప్పుడు తెలుసుకొందాం. 


“శంకర కవి 


సత్యమేవజయతి అన్నది మన జాతీయ విశ్వాసం! నేటి ప్రభుత్వ నినాదం. ప్రాణం 
పోయినా అబద్ధమాడకూడదన్నది గొప్ప ఆదర్శం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో 
అప్పటికామాట లాడడం, తప్పించుకొని తిరగడానికి రాజమార్గం కావచ్చు కాని 
మెప్పించి బ్రతకడానికి పనికిరాదు. ప్రజల కళ్ళలో మెలుగుతూవుండేవాడికి నిజం 
చెప్పడం కన్న మంచి మార్గం ఇంకొకటి వుండదు. బహిరంగంగా నిజం చెప్పడమనేది ఒక 
కళ. దానిని గాంధీజీ ఆచరించాడు. కృతకృత్యుడయ్యాడు, అందుకే ఆయన మహాత్ముడు. 
సాధారణ మానవులు అబద్ధాలు ఆడటం తప్పదని మన శాస్తాలకు బాగా తెలుసు. 
“సత్యం వద' అని బోధించిన నోటితోనే కొన్ని లైసెన్సులు ఇచ్చారు. “వారిజాక్షులందు, 
వైవాహికములందు, ప్రాణవిత్తమానభంగమందు, వసుధగోకులా గ్రవర్ణరక్షణమందు 
బొంకవచ్చు నఘముపొంద దధిప' అని భాగవతపురాణమే ఉపదేశించింది (8-585)- 
అడితప్పని వాడు. అజాతశత్రువు అని పేరు పొందిన ధర్మరాజతంటివాడు శస్త్రగురువును 
చంపడానికి అబద్ధమాడవలసి వచ్చింది. అయినా _ సత్యవాక్యపరిపాలనలోని 
గొప్పతనాన్ని చాటిచెప్పడానికి అనువుగా ఆ రచయితలు ఒక హీరోను సృష్టించవలసి 
వచ్చింది. హరిశ్చంద్రుడనే పురాణపురుషునికి సత్యవ్రతుడనే ఖ్యాతిని తీసుకువచ్చారు. 
బుగ్వేదకాలంలో మనకొక హరిశ్చంద్రుడున్నాడు. అతడు ఆడితప్పినవాడే. 
ఇవ్వవలసిన బాకీ తీర్చుకొనడానికి వాయిదాలు వేసే పెద్దమనిషి. తనకు విడ్డపుడితీ ఆ 
కొడుకును వరుణదేవునకు బలివేస్తానని మొక్కుకున్నాడు. విడ్డ పుట్లాడు గాని రాజు బలి 
వేయలేదు. వరుణుడు వచ్చి తనకు రావలసినది ఇమ్మన్నాడు. బిడ్డ పురిటికందనీ, 
నూనెకందనీ, నెలలబిడ్డనీ, అన్నప్రాశన అవలేదనీ, అక్షరాభ్యాసం చేయలేదనీ, అలాగలాగ 
వాయిదాలు వేశాడు. వీడ్డ పెరిగి పెద్దవాడయ్యాడు. అప్పుడు బలి ఇవ్వడానికి రాజు 
సిద్దపడినా కొడుకు ఇష్టపడలేదు. రాచబిడ్డ స్థానంలో మరో తలమాసిన వాడిని బలి 


శంకర కవి 253 


ఇచ్చినా చాలని వరుణుడన్నాడు. ఒక గర్భదరిద్రుని కొడుకును కొనుక్కొని వచ్చి 
నరమేధం చేయబోయారు. బలిపశువుగా వచ్చిన కుర్రవాడు ఏడ్చాడు. యాగశాలలో 
విశ్వామిత్రుణ్ణి శరణువేడాడు. ఆ మహర్షి అభయమిచ్చి ఆ అభాగ్యుణ్ణి సాంత కొడుకులాగ 
చూసుకొంటానన్నాడు. ఆయితే విశ్వామిత్రుని స్వంతకొడుకులో సగంమంది అడ్డు 
చెప్పారు. ఆ నిర్భాగ్యుణ్ణి బలివేసి తీరవలసిందేనని పట్టుబట్టారు. విశ్వామిత్రునికి 
కోపంవచ్చి ఆ యాభైమంది కొడుకులను శపించి వెలివేశాడు. అలా బహిష్కారం 
పొందిన వాళ్ళలో మన ఆంధ్రుల పూర్వీకులు ఉన్నారు. ఇది బుగ్వేదం ఐతరేయ 
బ్రాహ్మణంలో ఉన్న కథ. 

వేద ప్రసిద్ధుడైన ఈ హరిశ్చంద్రుని కథకూ, లోకంలో ప్రచారం పొందిన 
హరిశ్చంద్రుని కథకూ పోలిక లేదు. వైదికగాథలో విశ్వామిత్రుడు కరుణామయుడు; 
లౌకికగాథలో ముక్కోపి, సాధుకంటకుడు. సత్యవిజయాన్ని చాటడానికి హరిశ్చంద్రుడు 
నాయకుడైతే అతని ప్రతిస్పర్థి క్రూరుడుగా రూపాంతరం పొందడం ఆశ్చర్యం కాదు. 
మార్కండేయ పురాణంలో ఈ మార్చు మొదటిసారిగా జరిగింది. దీనిని మారన 
అనువదించి మొదటిసారిగా ఆంధ్రులకు పరిచయం చేశాడు. తరువాత గౌరన ఈ గాథను 
జౌచిత్యవంతంగా మార్చి సంభాషణ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ నాటక్షశైలిలో ద్విపద 
కావ్యంగా వ్రాశాడు. ఆ తరువాత ఈ కథను చాలామంది కావ్యంగా రచించారు. 
ఇరవయ్యో _ శబాబ్దంలో బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు వ్రాసిన స్ట్రీజి నాటకం, 
అంతకుముందు శంకరకవి రచించిన పద్యకావ్యం చాలా ప్రచారంలో ఉండేవి. 

శంకరకవి దేచయ్యమంత్రి కుమారుడు. తెనాలి రామకృష్ణునిచేత ఉద్భటారాధ్య 
చరిత్ర చెప్పించి అంకితం పుచ్చుకొన్న దేచయ్యా, ఈ శంకరకవి తండ్రీ ఒక్కరే అని 
పరిశోధకులు కొందరు అనుమానిస్తున్నారు. దానికి కారణం: ఇద్దరు దేచయ్యలదీ 
కౌండిన్యగో త్రమే. ఇద్దరూ శైవులే. ఊర దేచయ్యగారి కులగురువు చంద్రశేఖరుడు, శంకరకవి 
కూడా 'శశాంకమౌళిపదసీవా లబ్బసాహిత్య సద్ధనుడు' (హరి. 1-19). ఊర దేచయ్య 
కాలం క్రీ.శ. 1525 ప్రాంతాలు. శంకరకవి క్రీ.శ. 1550 ప్రాంతాలవాడైతే కాలవిరోధం ఏమీ 
ఉండదు. గ్రంథస్థమైన ఆకరాలవల్ల శంకరకవి ఆ కాలంవాడే అని చెప్పవచ్చు. 


ఈ కవి హరిశ్చంద్ర కావ్యాన్ని ఈడూరి ఎల్లయ్యకు అంకితమిచ్చాడు. (గంథం 
చిట్టచివర అయిదో ఆశ్వాసం ఆఖర్న తన కృతిపతిని ఇలా సంబో ధించాడు: 

అలఘు ప్రతాపకుతుపన- మలకేం ద్రకృపాసమ గ్రమహిమాన్వితకో 

ర్కొలని |గామనికేతన- జలసీమారక్షణైక చాతుర్యనిధీ। 


ఈ పద్యంవల్ల ఈడూరి ఎల్లయ్య జల్లిసీమలోని కోర్కొలను గ్రామానికి అధికారి 
అని తెలుస్తూంది. ఆ గ్రామాన్ని కుతుపనమలక్‌ ఇచ్చాడు. ఇతడు క్రీ.శ. 1511-43 మధ్య 
దోలకొండ రాజ్యాన్ని పాలించిన కులీ కుతుబ్‌షాయే అని పరిశోధకులు గుర్తించారు. 

1. ఐతరేయ బ్రాహ్మణం, 8-3-18, 


2. ఆంధ్రకవితరంగిణీ, 9 సంపుటి, పుట 1% 
3. ఆంధకవితరంగిణి, 9 సంపుటి, పుట 192 


254 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటీ 


ఈ నవాబుచేత (గామాధికారం పొందిన ఎల్లయ్యుకు కృతి యివ్వబట్లి శంకరకవి కాలం 
1550 ప్రాంతాలని చెప్పవచ్చు. 
శంకరకవి తనను గురించి ఇతర వివరాలేమీ చెప్పుకోలేదు. తాను నిరాఘాట 


వచోధురంధురుడనని విశదపరిచాడు.* అతని ఉద్దేశంలో తడుముకోకుండా పద్యం 
చెప్పినవాడే కవి. కుకవినిందలో ఇలా అన్నాడు: 


వడియును బాసము న్వెదకువాడు ప్రబంధము పూని యేమిచె 

ప్పెడి నగుబాటగుక సుకవిబ్బందము ముందట మాటలాడు వెం 

బడి నవి తమ్ము దామె సులభస్థితిలో నుచితస్థలంబుల౯ 

బడిబడివచ్చి నిల్చి బహుభంగుల దోవల జూపకుండినన్‌. (హరీ. 1-15) 


శంకర కవిత్వంలో నిజంగా పదాలు వాటంతటవే వచ్చిపడినట్లుంటాయి. పద్యం 
నీటిధారలాగ పారుకొంటూపోతుంది. ఇతడు వ్రాసిన వెయ్యూ పైచిలుకు పద్యాలలో 
ఏ ఒక్కటీ కుంటదు. కథ ఎక్కడా ఆగదు. మహా కావ్య లక్షణాలు తెచ్చిపెట్టుకొందుకు 
అష్టాదశ వర్ణనలు గుప్పించాలనే తాపత్రయం శంఠర కవికి లేదు. అయితే ఇందులో శంకరకవి 
ప్రయోజకత్వం కొంచెం తక్కువే. గౌరన ద్విపద కావ్యాన్న అతడు ముక్కుకు సూటిగా 
అనుసరించాడు. ద్విపద కావ్యంలో లేని భావాలు స్వల్పమే. ఉన్నవాటిలో అతడు తన 
ప్రతిభను బాగా ప్రదర్శించాడు. హరిశ్చం ద్రుజ్జి తన ఆశ్రమం ఛాయలకు రప్పించడానికి 
ఏశ్వామితుడు ఒక మాయలేడిని సృష్టించాడు, దానిని శంకరకవి ఇలా వర్చించాడు. 


బంధనం బెడలి భూభాగంబు జేరి యిచ్చాలీలవిహరించు గాలియిర్రి 

కుందేటితో బొత్తు కూడక వచ్చిన యుడురాజబింబంబు సడిమియిక్రి 

వీరభద్రుని కృప వెండియు నుద్చూతమైన దక్షమఖంబులోని యిర్రి 

కుధరనందన వేడికొన విసర్జించిన చేతోభవారాతిచేయి యిర్రి 

ననుకరించుచు మిగుల బెంపగల్లింప 

మంచి మురువును బరువును మదము ముదము 

పొదల గనుగొనువారి కింపులు ఘటిల్ల 

నల్లనల్లన నడయాడె నఖినవముగ (హరి. 2-48) 


కాశీపుర గొప్పతనాన్ని చెప్తూ హరిశ్చంద్రుడు చంద్రమతితో ఇలా అంటాడు: 
వారాణసి వారాణసి - వారణాసి యంచు భక్తివశుడై నరుడం 
భోరుహమిత్రోదయవే-ళారంభంబున దలంప నడగు నఘమ్ముల్‌. (హరి. 4-14) 


ఈ పద్యానికి శ్రీనాథుని వరవడి ఉంది. భీమఖండంలో గోదావరీ మాహాత్మ్యాన్ని 
వర్ణిస్తూ ఒక పద్యం వ్రాశాడు. చూడండి. 


గోదావరి గోదావరి,- గోదావరి యంచు బల్క గుణవంతులకుక్‌ 
గోదావరితల్లీ సం-పాదింతు గదమ్మ నీవు భవ్యశుభంబుల్‌. (థీమ. 4-169) 


త హరిశ్చంద్రోపాఖ్యానం, 1-196 


శంకర కవి 255 


ఏడుపు పద్యం ఒకటి వ్రాస్తూ శంకరకవి అల్లసాని పెద్దనగారిని, ముక్కు 
తిమ్మనగారిని అనుసరించాడు. లోహితాస్యుడు మరణించినప్పుడు చంద్రమతి ఇలా 
విలపించిందంకు: 


పంచమనాదయుక్తి పికభామినికూయుతెరంగు దోప నా 

చంచలనేత్ర హస్తజలజంబులు మోమున జేర్చి యేడ్చె నే 

తొంచల బాష్ప విందునివహంబుల దోగు నురోజకుంభము 

ల్మంచున దోగు పద్మముకుళంబులతోడుత సెల్మి సేయగన్‌ (హరి. 5-69) 


హరిశ్చంద్రోపాఖ్యానంలో నిజానికి హరిశ్చంద్రుని పాత్రకన్నా చంద్రమతి పాత్ర 
గంభీరంగా ఉంటుంది. అతడు తటపటాయించినప్పుడల్లా ఆమె సలహా యిచ్చి 
సరైనదారిలో పెడుతుంది. రాజ్యం ధారపోయడానికి భర్త వెనుకాడినప్పుడు ఆమె ఇలా 
అంటుంది; 


మును ధర యేలి చన్న నృపముఖ్యు లనేకులు చర్చ చేసిన్‌ 

జనవర! వారిలోన విలసన్మతిపారగు లెవ్వరైన సౌం 

పున దమవెంట ముంటిమొన మోపగజాలినయంత మేరయుం 

గొని చనిరే ధరాతలము కొంకకుమూ యిలదానమబ్బుచో (హరి. 2-194) 


ఇక్కడిలా హితబోధ చేసినట్టే కాశీలో మళ్లీ తనను విక్రయించడానికి సంశయించి నప్పుడు 
భర్తకిలా బోధిస్తుంది: 


భూవర! వివరింపగ భా-ర్యావిక్రయ పాతకంబు నైనను బాయం 
గావచ్చుగాని మరి మి-థ్యావాగోషంబు బాయ దర మెవ్వరికిన్‌? (హరి. 4-52) 


శ్మశానంలో ఒకరి నొకరు గుర్తించుకొన్నాక కొడుకు మృతికి, తమకు పట్టిన గతికి 
విలపిస్తూన్న సందర్భంలో ముందు కర్తవ్యంగురించి ముందుగా ఆవిడే మేలుకొంది. భర్తతో 
ఇలా చెప్పి ఊరడించింది: 


ఇనకులసార్వభామ! మనమిద్దరమున్ధృతి దూలి యూగతి౯ 

ఘనతరశోకవహ్ని బడి క్రాగుచు నుండుట బుద్ధి కాదు నె 

మ్మనమున దాల్మినిల్బుడిక మానుడు దుఃఖము వేకువయ్యె బొ 

ద్దును బసలేదు కుక్కుటతతు ల్వెస గూయగ జొచ్చె నెల్లడన్‌. (హరి. 5-105) 

ఈ కావ్యంలో చంద్రమతి పాత్రలో యింతటి ఓపిక, నిబ్బరం, ధర్మపరాయణత్వం 
ఉన్నాయి కనుకనే, క్రమోన్మీలనం ఉంది కనుకనే చిట్టచివర చంద్రమతిని పార్వతీదేవి 
పొగడుతున్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. 

ఓ పికవాణీ నీకు గల యోపిక వాణికి లేదు వార్థిచే 

లాపరివేష్టిత క్షితీతలంబుల నీసరి లేదు mT 

నీ పతిభక్తి యుక్తియును నీ మతిశుద్ధియు నీవివేక వా 

జై పుణ్య ముస్ఫుజంగకులనాథునకైన నుతింప శక్యమే? (శారి. 5-190) 


256 Et సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తన పాత్రకు ఉన్న ఓపిక వాణికి లేనట్టి శంకరకవికి కూడా లేదు. తాను 
నిరాఘాటవచోధురంధరుడే కావచ్చు, మాటలు వాటంతటవి వచ్చిపడి ఉండవచ్చు. 
అయితే నోటికి వచ్చిన మాటలలో జౌచిత్యముందా లేదా అని ఆలోచింపవలసిన బాధ్యత 
కవికి ఉండాలి. శృశానంలో తనను కరుణించ ప్రార్థించినప్పుడు హరిశ్చంద్రుడు : 


హరిపదపూజకుం దొలగి యంత్యజు గొల్చి కులాభిమానముల్‌ 

సరుగున వెచ్చపెట్టి హరిచందనకీర్తులు వీటిబుచ్చి దు 

ష్కరమగు వల్లకాటి కధికారము వచ్చిన దుష్టబుద్ధికి౯ 

గరుణ దలంప నెక్కడిది గంధగజేంద్రసమాన గామినీ! (హరి. 5-92) 


ఈ పద్యంలో ఆఖరుపాదంలోని 'గంధగజేంద్ర సమానగామినీ' అనే పడికట్టు 
సంబోధనలో జొచిత్యం లేదు. ఈ తప్పు ఒక పెద్ద తప్పు కాదుగాని తన కావ్యంలో గౌరన 
ద్విపదలను అడుగడుగునా నాడుకొంటూ ఆ పూర్ణ కవిని ఎక్కడా ఒక్కసారీ 
పేర్కొనకపోవడం పెద్ద దోషమే. స గొప్పదని చాటిచెప్పే కావ్యంలో ఇది కృతికర్త 
చేయదగిన పనికాదు. 


వెలగపూడి వెంగన్న 


క్రస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం అనే శోకాన్ని వినని తెలుగువాడు లేనట్టే, 
చింతామణి నాటకాన్ని, చూడని ప్రేక్షకుడు కూడా ఉండడు. నాటకంలోని నాయకుడు 
బిల్వమంగళుడే మార్చు చెందాక లీలాశుకుడనే నామాంతరంతో శ్రీకృష్ణకర్జామృతం అనే 
కావ్యాన్ని రచించాడన్న సంగతి అందరికీ కాకపోయినా. కొందరికైనా తెలియవచ్చిమో 
గాని, లీలాశుకుని కావ్యాన్ని వెలగపూడి వెంగన్న అనే కప రసవంతంగా అనువదించిన 
సంగతి చాలా తక్కువమందికి తెలుసేమో. 


సంస్కృత శ్రీకృష్ణకర్ణామృతం వ్రాసిన లీలాశుకుడు క్రీశ. 1300 ప్రాంతాలవాడని 
కొందరు భావిస్తున్నారు." క్రీ.శ. 15వ శతాబ్దివాడని కొందరి అనుమానం. ఇతడే 
ఏ కాలపువాడైనా కృష్ణాతీరవాసి, ఆంధ్రుడు, చింతామణి మూలంగా మహాభక్తుడుగా, 
మధురకవిగా మారాడు. ఇతని గురువు బహుశా సోమగిరి. ఈ ఇద్దరి పేర్లూ ఈ క్రింది 
ప్రథమ శోకంలో ఉన్నాయి. 


చింతామణి గ్రయతు సోమగిరి ర్లురు ర్మే శిక్షాగురుశ్చ భగవా౯ శిఖిపింఛమాళి 
యత్పాదకల్చతరుపల్లవోఖరేషు లీలాస్వాయంవరగసం అభతీ జయశ్రీ? 


లీలాశుకుడు ప్రాసిన ఈ కృష్ణకర్ణామృతం తెలుగు దేశంలో విరివిగా ప్రచారం 
పొందిందనడానికి దీనికి తెలుగువాళ్లు వ్రాసిన వ్యాఖ్యలున్నాయి.” 


1. ఆంధ్రకవనితరంగిణి, 8వ సంపుటి - శ్రీచాగంటి శషయ్య, పుట 14. 
2. అంధ్రవిజ్ఞానసర్వస్వం - విశ్చసాహితి. పుట 771. పెశుపాటి ఎల్లయ్య ఒక వ్యాఖ్యానం బ్రైంశాడు. 
సంస్కృత వాొజ్యయచరీత్ర, 2వ భాగం - శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రి పుట 344. 


వెలగపూడి వెంగన్న 257 


ఇతర ప్రాంతాలలో కూడా బహుళ ప్రచారం పొందింది. రూపగోస్వామి శిష్యుడు 
కృష్ణదాసు ఒక వా్వాఖాాచం వ్రాశాడు. లీలాశుకుని కావ్యాన్నే తాను తెనిగిస్తున్నట్టు 
రగ నెకి ఇలా నివేదించాడు; 


ఫలవాంఛక్‌ హరికీర్ణి గుచ్చరతియు౯ ఫాలాక్షు సంసీవయుం 

గల లీలాశుకవాక్యముల్‌ దెలుగున౯ గర్జామృతఖ్యాతిగా 

నలరంజేసిన వెల్లపూడిమణి పెద్దామాత్యువెంగన్ననే 

నలరుందోయిటిమాడ్కి గైకొనుము కృష్ణా! కల్పసంస్థాయిగన్‌. (శ్రీకృష్ణ. 1-110) 

వెలగపూడి గ్రామం గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలో ఉంది. వెంగన్న 
తండ్రి పేరు పెద్దయామాత్యుడు. లీలాశుకునికి సోమగిరి అనే గురువు ఉన్నట్టు వెంగన్నకు 
కృష్ణాశ్రయుడనే యోగి గురువు. ఈ వెలగపూడి వాళ్లు తరతరాల నుంచీ కవులనీ, వాళ్లు 
వ్రాసిన గ్రంథాలు చాలా ఉన్నాయనీ, ఆ కుటుంబంలోనే క్రీశ 1700 ప్రాంతాలలో 
జన్మించిన వెలగపూడి కృష్ణకవి తన భానుమద్విజయం అనే గ్రంథంలో చెప్పాడు. 


భూసుత గాంగేయోపా- ఖ్యానసుమంతో దయాంద్రకర్ణామృతము౯ 
మానితవజభుజోపొ- ఖ్యానము శుభహితు సేతుమవూహాత్మ్యంబు[ 
దత్తాత్రేయ చరిత్ర౯- సత్తగు మర్యాదరామనచివు చరి త్ర౯ 
చిత్తరపుకృతులు చేసిన-యుత్తమ కవులెల్ల మీకులోద్చవు లగుటన్‌. 
.... (భానుమద్విజయం 3) 


ఈ పద్యాలనుబట్టి వెలగపూడి కవులు వ్రాసిన గ్రంథాల పట్టిక ఇది; 


1. గాంగేయోపాఖ్యానం 5. సేతు మాహాత్మ్యం 
2. సుమంతోదయం 5. దత్తాత్రేయ చరిత్ర. 
3. ఆంధ్రకర్ణామృతం 7. మర్యాద రామన్న చరిత్ర 


4. వజభుజోపాఖ్యానం 


వీటిలో ఏ కవులు ఏ గ్రంథాలు వాశారో వెలగపూడి కృష్ణకవి చెప్పలేదు. అయితే 
గాంగేయోపాఖ్యానం, సుమంతోదయం, ఆంధ్రకర్ణామృతం అనే మూడింటినీ వెంగన్న 
రచించి ఉండవచ్చు. వెంగన్న అనువదించిన కృష్ణకర్ణామృతంలోని పద్యాలను 
లింగమగుంట తిమ్మన తన సులక్షణసారంలో ఉదాహరించాడట.* ఈ తిమ్మన తెనాలి 
రామకృష్ణుని మేనల్లుడు. అందుచేత వెంగన్న క్రీ.శ. 1530కి పూర్వుడని కొందరు 
భావిస్తున్నారు.* అయితే సులక్షణసారపు ముద్రితప్రతులలో ఈ వెంగన్న పద్యాలేవీ 
కనబడవు. అయితే వెంగన్న కాలాన్ని నిర్ణయించడానికి గ్రంథంలోని పద్యాల శైలి పనికి 
వస్తుంది. ఈ క్రింది పద్యం చూడండి: 


3. ఈ పద్యాలను చాగంటి శేషయ్యగారు ఉదాహరించారు. ఆంధ్రకవితరంగిణి 8 సంపుటి - పుట 1685, 
4. శతకకవులచరిత్ర, వంగూరి సుబ్బారావుగారు. పుట 199. 


258 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాయని భక్తి మొక్కెద నపారకృపారసధేనుసాఖ్యసం 

ధాయికి లోకరక్షణవిధాయికి భాసురరాధికాకుచ 

స్థాయికి బన్నగాధీపవిశా లఫణామణీసౌ ధవీధికా 

శాయికి గోపికానయనసారససారఫల ప్రదాయికిన్‌. (శ్రీకృష్ణ. 1-75) 


ఇది బమ్మెరపోతరాజుగారికి అనుకరణ. అందుచేత వెంగన్న భాగవతం 
ప్రచారంలోకి వచ్చాక పుట్టిన కవి అని చెప్పవచ్చు. మనుచరిత్రలో అల్లసాని పెద్దనగారు 
వ్రాసిన “ఎండే డెందము కందళించు. అనే పద్యం ప్రసిద్ధమే (మను. 2-62). దీని 
ఎత్తుగడలాంటి ఎత్తుగడతో వెంగన్న “ఎందేనెవ్వనిమూర్తిగాంచి' అంటూ ఒక శోకం 
అనువదించాడు. (శ్రీకృష్ణ.3-16). పెద్దనగారి ప్రభావం అజ్ఞాతంగా వెంగన్న మీద 
ఉందేమో! 


సుప్రసిద్ధమైన 'కస్తూరీతిలకం' అనే శ్లోకాన్ని వెంగన్న ఇలా అనువదించాడు. 
నుదుటం గస్తురిబొట్టు పన్ముత్తింబు శ్రీగంధసం 
పద నెమ్మేన గరంబులం గటకము ల్వంశంబు హస్తాగ్రమం 


దెదపై నిస్తులకౌస్తుభవంబు నరుత౯ శృంగారహారంబు నిం 
పొదవ౯ కృష్ణుడు గోపికావృతుడు సర్వోత్కృష్టుడైవర్తిలున్‌. (శ్రీకృష్ణ. 2-109) 


శ్రీకృష్ణుని నగుమోములోని తీయదనాన్ని తనివితీరా గ్రోలేది అతని మురళి. 
అతని పెదవుల దగ్గిర నుంచి చెవిదాకా దానిదే రాజ్యం. తమ గోడు శ్రీ శ్రీకృష్ణుని చెవిని 
పడవేయమని ఆ మురళిని గోపికలు అకడ ఆశ్చర్యం లేదు. లీలాశుకుడు చెప్పిన 
శోకానువాదం వినండి. 


హరియధరాంతికస్థలవిహారమున౯ స్మితపూర్ణవ క్రతా 

మరస సమీర సీధురసమాధురి జెందిన నిన్ను వేడెద౯ 

మురళిరొ నందసూను మది నూల్కొనగా జెవిదండ నుండి యె 

వ్యరు వినకుండ నాదువలపంత సమస్తము దెల్పు మొక్కెదన్‌. _(శ్రీకృష్ణ.2-11) 


శ్రీకృష్ణుని బాల్యం మాధుర్యంకంటే మధురం, చాపల్యంకన్నా చపలం అని లీలాశుకుడు 
ఇలా అన్నాడు. 

మాధుర్యాదపి మధురం మన్మథ తాతస్య కిమపి కైశోరం 

చాపల్యాదపి చపలం చేతో మమ హారతి హంత కిం కుర్మః। 
ఈ శోకాన్ని వెంగన్న ఇలా అనువదించాడు; 

గవ్బిమెరుంగుబోండ్లు తటకాపడి లోలగత జూచుసతంతలో 

నిబ్బరయైన తత్తరము నెక్కొన నందము కన్న నందమై 

యబ్మురమైన బాల్యమున సద్దీర యంగజు గన్నతండ్రి యా 

గుబ్బున నామదిం గులుగు గుట్టు గలంచెనికేమి సీయుదున్‌. (శ్రీకృష్ణ. 1-65) 


వెలగపూడి వెంగన్న 259 


మూలంలో ఉన్న మాధుర్యం లోపించి ఇందులో అందమైనా, 'నామదిం గలుగు 
గుట్టు గలంచె' అనడంతో తెలుగుదనం వచ్చింది. శ్రీకృష్ణుని బాల్యమేకాదు శరీరం, 
ముఖం చిరునవ్వు అన్నీ మధురంగానే లీలాశుకునికి కనబడతాయి, ఆందుకే ఇలా 
అన్నాడు; 

మధురం మధురం వపు రస్య విభో ర్హధురం మధురం వదనం మధురం 

మధుగన్థి మృదుస్మిత మేత దహో। మధురం మధురం మధురం. 


ఈ శోకాన్ని వెంగన్న ఇలా అనువదించాడు. 


చూడంజూడగ మేన దానినుమడించుక్‌ మాధురీసంపదల్‌ 

సూడంజూడగ మోముగోము మది మెచ్చుల్లుల్కు ముమ్మాటికి౯ 

జూడంజూడ మరంద బిందువుల మించు న్మందహాసంబు నీ 

జాడం బల్మరు మాధురిం జెలగు నాస్వామి౯ విలోకించెదన్‌. (శ్రీకృష్ణ. 1-91) 


వటపత్రశాయిగా బాలకృష్ణుని ఊహించుకొని లీలాశుకుడు మనోహరంగా ఈ శోకం 
చెప్పాడు: 

కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం 

వటస్య పుత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. 


దీనిని అనువదిస్తూ వటపత్రశాయికి జోలలు పాడే యశోద భాగ్యాన్ని వెంగన్న ఇలా 
కొనియాడాడు: 


కేలుందామరచే పదాబ్ద మెలమిక్‌ గీలించి నెమ్మోముపై 

హాళిన్నిల్సి వటప్రవాళమృదుశయ్యం బొల్బు నబ్బాలునిన్‌ 

లీలాలోల విశాలలోచనుని లాలింబెట్టి లాలించుచు౯ 

జోలల్‌పాడు యశోద భాగ్యమున కే జోహారు గావించెదన్‌. (శ్రీకృష్ణ. 2-58) 


శ్రీకృష్ణునికి జోలలు పాడుతున్న యశోద రామావతారపు గాథలు గానం 
చేస్తుందట. రావణుడు సీతను ఎత్తుకుపోయాడన్న మాట వినగానే నిద్రలోనే కృష్ణుడు 
'లక్ష్మణా, విల్లందుకో' అని కలవరించాడట. “రామో నామబభూవ' అనే శోకాన్ని 
వెంగన్న ఇలా తెలుగు చేశాడు; 


ఇలలో రాఘవు డొప్పు వాని సతియయ్యె!౬ సీత వారి న్గానం 
బులకుం బంచె గురుండటంచు నిదురం బొందించు నయ్యంబ ప 
ల్కుల దానూకొని రావణుండు మహిజక్‌ గొంపోయె నా నుల్కి వి 
ల్విలు దే లక్ష్మణ! యంచు బల్కు హరి యుద్వేలోక్తిన౯ బ్రోచుతన్‌. 
(శ్రీకృష్ణ 2-72) 
శ్రీకృష్ణకర్ణామృతంలోని “కస్తూరీతిలకం' అనే శ్లోకం ప్రసిద్ధమేగాని అంతకన్నా 
పసిదమైన మరొక శోకం ఉంది. దానిని, దాని అనువాదాన్నీ చూడండి. 


0 


260 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అంగనా మంగనా మంతరే మాధవో మాధవం మాధవం చాంతరే ణాంగనా 
కత్ధ మాకల్పితి మండలే మధ్యగ స్సంజగౌ వేణునా దేవకీనందనః 


ఇరుదెస దాను నిల్చి తన కింతలు పార్గ్వముల స్వసింపగా 

గరములు గంఠపాళి వెలగక బలభిన్మణివిద్రుమంబులన్‌ 

సరమొనరించినట్లు సరసస్థితి మండల మధ్యవర్తియై 

మురళిరవంబునక జెలగు మోహనమూర్తి మురారి గొల్బెదన్‌. (శ్రీకృష్ణ. 2-85) 

ఆంధ్రదేశంలో మృదుమధురమైన సంస్కృత శ్లోకాలే ఆడవాళ్ళకు సైతం 
నోటపట్టడంవల్ల శ్రీకృష్ణకర్ణామృ తాన్ని వెంగన్నే కాదు, ఇంకెవరు అనువదించినా ఆ 
శోకాల ముందా పద్యాలు సూర్యుని ముందు దివిటీలే అవుతాయి. 


పెనుమత్సకవులు 
అంగద బసవయ్య 


పరిపాలకులు కూడా కవులను పోషించి కావ్యాలను అంకితం పుచ్చుకొనడం మన 
సాహిత్య చరిత్రలో సర్వసాధారణం. అయితే ఇటువంటి ప్రభువులు తామే స్వయంగా 
కృతులను రచించి తాము పూజించే దేవునికో, గౌరవించే ప్రభువులకో అంకితమివ్వడం 
కూడా లేకపోలేదు. క్రీ.శ. 1500 ప్రాంతాలకు ఓ తరం అటో ఇటో గోదావరి మండలం 
రాజోలు తాలూకాలోని ఇద్దరు అన్నదమ్ములు కృతికర్ణలని తెలుస్తూంది. 
బమ్మెర పోతరాజుగారి మునిమనుమలు 'విష్ణభజనానందం' అనే ప్రబంధం వ్రాసి 
పెనుమత్స నారపరాజుకు అంకితం ఇచ్చారు. ఆ కావ్యంలో కృతిపతి వంశాన్ని వర్ణిస్తూ 
నారపరాజు పూర్వులలో వెంకటా ద్రీరాజూ. గోసరాజూ కావ్యాలు వ్రాసినట్టు చెప్పారు. 


ఈ అన్నదమ్ములలో వెంకటాద్రి ''నాటకాలంకార నైపుణీరచిత గీర్వాణాంధ్ర 
కవితా ప్రవర్ధకుండు”' అని పోతరాజుగారి మునిమనుమలు చెప్పారు. 


ఇందుమతీకళ్యాణము - పాందుగ రచియించె సకలబుధులకు శ్రోత్రా 
నందంబుగ బద్మప్రభు - నందను డీ వెంకటాద్రి నరపతు లెంచన్‌.] 
(విష్ణుభజనానందము) 
ఈ పెనుమత్స వెంకటాద్రి రచించిన ఇందుమతీ కల్యాణం నేడు అలభ్యం. 
రఘువంశంలోని అజమహారాజు ఇందుమతిని వివాహం చేసుకోవడం ఇందులోని ఇతి 
వృత్తం. కవికులగురువు కాళిదాసు రచించిన మహాకావ్యంలోని పంచమ సర్గనుంచి అష్టమ 
1. పోతరాజుగారి మునిమనుమలు కేసకవి, మల్లకవి వ్రాసిన 'విష్ణుభజనానందం' అముద్రితం. 


ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక ప్రతి ఉంది. ౧ 63. ఆ పద్యాన్ని తరువాతి వాటిని చాగంటి 
శేషయ్యగారు ఆంధ్రకవి తరంగిణి, 6వ సంపుటం, పుటలు 228-30లలో ఉదాహరించారు. 


పెనుమత్స కవులు - అంగద బసవయ్య 261 


సర్గదాకా బహుశా దీనికి మూలం అయి వుంటుంది. భారతదేశంలో ఏమాత్రం 
విద్యావంతులైనా పూర్వం సంస్కృతం చదువుతున్నప్పుడు విధిగా రఘువంశం పాఠం 
చెప్పుకొనేవారు. ఐదోసర్ల నుంచి ఎనిమిదో సర్గదాకా ఉన్న అజమహారాజు చరిత్రకు 
ఉత్తజితులై ఈ ఘట్టాన్ని తనిగించి ఉంటారు. పెనుమత్స వెంకటాద్రి కాక మరి పదకొండు 
మంది ఇందుమతీ కళ్యాణం కావ్యంగా వ్రాశారు. చూడండి జాబితా. 


క్రీ.శ. 1550కి 

పూర్ణం (?) 

1500 తరువాత 

(2) 
రత్నావళిలో ఉదాహరించారు. 
ఇందుమతీ పరిణయం 
(అలభ్యం) 
లభ్యం. ఆముద్రితం తంజావూరు 
కేటలాగు నెం. 138, 
ఇందుమతీ పరిణయం 
(ముద్రితం) 


1600 అలభ్యం 


1729-1735 అలభ్యం 


1700(?)} ష అయిదొశ్వాసాల ప్రబంధం 
1800 అలభ్యం 

(2) తంజావూరు కేటలాగు 

137 నెం. అసమగం 
అముద్రితం 


(9) ద్‌ ద్విపదకావ్యం 
ముద్రితం 


మద్రాసు ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో ౩ ప్రతులున్నాయి. 

పెనుమత్స వెంకటా దితో కలుపుకొని పన్నెండు మంది కవులు ఇందుమతీ 
పరిణయం వ్రాయడంవల్ల ఈ ఇతివృత్తం తెలుగుకవుల హృదయానికి ఎంత 
హత్తుకుపోయిందో ఊహించవచ్చు. వెంకటాద్రి వ్రాసిన ఇందుమతీ కల్యాణం 
లభించలేదుగాని, బహుశా ఇతనికి సమకాలికుడైన అంగద బసవయ్య కవి రచించిన 
ఇందుమతీ కళ్యాణంలోని ఐదు పద్యాలు మాత్రం దొరుకుతున్నాయి. క్రీ.శ 1500-60 
ప్రాంతాలలో ఉన్న పెదపాటి జగ్గన తన ప్రబంధ రత్నావళిలో బసవయ్య పద్యాలను 
ఉదాహరించాడు. వాటిని పరిశీలిద్దాం. 

ప్రతి ప్రబంధంలోనూ పురవర్ణన, అందులో వారకాంతల వర్ణన తప్పనిసరి 
అయింది. .అంగద బసవయ్య వేశ్యలను రంభ, ఊర్వశి మొదలైన ఆప్సరసలతో పోల్చాడు. 


262 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వీద శచీవిభుండు దితిబిడ్డ లనార్యులు వారు పల్మరు౯ 
బాదలబెట్టగా జరలు పట్టగ నుండుట భారమంచు రం 
భాదిమరున్ని వాసలసదహ్సరసల్‌ చనుదెంచి వచ్చిరో 


నాదరపులపద్మవదనల్‌ విహరించుదు రప్పురంబునన్‌. (ప్రబంధ. 308) 


అష్టాదశ వర్ణనలలో సూర్యోదయం వర్ణన ఒకటి. మన కవులు తమ భావనాశక్తిని 
ఇటువంటి చోట్ల చక్కగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అంగద బసవయ్య 


సూర్యోదయాన్ని నరసింహావతారంతో సరిపోల్చడం చాలా ప్రొఢంగా ఉంది. 


ఉదయ స్తంభములోపల౯ వెడలి తా నుద్యత్తమోదైత్యునిం 
. గుదియంబట్టి గభస్తిమన్న్పృహరి సక్రోధంబున౯ వాని దు 

ర్యదగా త్రంబు కరంబులం దునుమ ధారాళాస్రపూరంబుకా 

వి దివింబర్జాన కైవడిక గలయబర్వెక సాంధ్యరాగచ్చ వుల్‌ 


(1పబంధరత్నావళి, 307) 


ఇందుమతీ కళ్యాణ సమయంలో కుమార్తె పైన భోజుడు అక్షింతలు చల్లి 
అశీర్వదించే ఘట్టంలోని దీపద్యం _ 

లాజవిమోక్షవేళాసముద్దతహోమ ధూమవాసన మేన దొంగలింప' 

మృగనాఖిమకరికారేఖలై మృదుగండమండలి హోమధూమములు నిలువ 

హోమధూమకిఖాముఖోష్టంబుచోకి పూర్ణేందువింబాననం బెర్రవార 

మాటికి హోమధూమంబుచే వెడలెడు కన్నీట గాటుక కరిగి పార 

గురుజనోక్టవిధానానుకూల చాల (?) 

నిజవివాహవిలానంబు నిర్వహించి 

భోజు డప్పుడు వేడుక బుధకవి వి(?) 

తానములతోడ నార్రాక్షతములు సల్లె. (ప్రబంధరత్నావళి. 309) 


మన ప్రబంధాలలో వర్ణించి తీరవలసిన పద్ధెనిమిది వర్ణనలలో పుత్రోదయ 
మొకటి. దాని ముందు ఇల్లాలి చీర చిక్కడం, గర్భలావణ్యం మొదలైనవి వర్జనీయాలే. 


బసవ కవి ఇందుమతీ కల్యాణంలో చేకటి నిలా వర్ణించాడు: 


శశిమండలముమీద సాంద్రచంద్రికవోలె నును మొగంబున దెల్లదనమునిల్బె 
బసీడికుండలమీద బలఖిన్మణులువోలె వలిచన్ను ముక్కుల నలుపు లొదవె 
నిరుపేదమీది నిర్దిద్రసంపద వోలె మధ్యభాగంబున మహిమ దాల్చి 

గదలిన లతమీది కమ్మపూవులు వోలె సలపని మేన సొమ్ములు దొలంగె 
.దరుణిగమనంబు మిగుల మాంద్యము వహించె 

వనజపత్రాక్షి కోర్కులు కొనలుసాగె 

వనిత నేత్రాంతములు వసివాళ్ళు వాడె 


వనితతనువల్లి శయ్యల వ్రాల గడగె. (ప్రబంధరత్నావళి. 310) 


పెనుమత్స కవులు - అంగద బసవయ్య 263 


హేమసింహసన మెక్క నుద్యోగించు మణికల్పి తాస్థానమంటపమున ' 

విసరించుకొన జూచు వింజామరంబున వైరివీరవిలాసపతులచేత 

నాటింప దలచు నానాద్వీపసంధుల గెలుపుగంబంబుల వలసినన్ని 

దుష్టరాక్షసకోటి దునుమ విచారించు మఘనమ్మఖాఖిలామరులు నొగడ 

సంతసముజహ్నుకన్యాతటాంతరముల 

సద్వారంబులు గావింప నలవరించు 

నెలత నిచ్చలు నిజగర్భనివసదర్భ 

కప్రభావపరిప్రాప్తి గౌరవమున. (ప్రబంధరత్నావళి, 311) 

ఈ పద్యాలు దశరథ మహారాజు జననాన్ని వర్ణించే ఘట్టంలోవి కావచ్చు. పెదపాటి 
జగ్గకవి ధర్మమా అని ఈ అయిదు పద్యాలూ దొరకబట్టి కొద్దిగానైనా అంగద బసవయ్య 
వ్రాసిన ఇందుమతీ కల్యాణం రుచిచూడగలిగాం. పెనుమత్స వెంకటాద్రి ' కావ్యం 
జగ్గన్నకు దొరకలేదో, దొరికినా రచన ప్రొఢంగాదని ఉదాహరించలేదో తెలియదు. 


వెంకటాద్రి సోదరుడు గోపరాజు అన్నలాగే కవి. ఇతడు ర్యాలిగ్రామంలో ఉన్న 
కేశవస్వామికి 'అంతర్వేది మాహాత్మరం' మొదలైన కావ్యాలు అంకితం ఇచ్చాడు. ఈ 
సంగతి పోతరాజుగారి మునిమనుమలు చెప్పిన ఈ క్రింది పద్యంవల్ల తెలుస్తూంది. 
మహిమ నంతర్వేది మాహాత్మ్యమాదియౌ కృతులిచ్చె ర్యాలికేశవునకు 
(గమమొప్ప భూసురోత్తములకు దగనిచ్చె వర్తాగనంబు లవ్వారిగాగ 
ప్రొఢినొనరించె పెనుమత్స పద్మనాభు - తనయుడైనట్టి గోపభూధవవరుండు. 
(విష్ణభజనానందం,) 


ఈ గోపరాజు వ్రాసిన ఒక్క కృతిపిరే తెలుస్తున్నది. ఇతని ఇతర రచనలు ఏమిటో, 
కనీసం పేర్లు కూడా తెలియవు. ఇతని రెండవ కుమారుడు అనంతరాజులాగా కృతులు 
రచించలేకపోయినా అంబరీష చరిత్ర మొదలైన కృతులు అంకితం పుచ్చుకొన్నట్టు 
పోతరాజుగారి మునిమనుమలు చెప్పిన ఒక పద్యంవల్ల తెలుస్తున్నది. ఈ అంత 
ఎవరు వ్రాశారో తెలియదు. 

సప్తసంతానాలలో ప్రశస్తమైన కృతులను చెప్పి, చెప్పించుకొన్న పెన్మత్సవంశం 
వారు పోతరాజుగారి మునిమనుమల కృతివల్ల మనకు పెనుమెచ్చువారుగా తెలుస్తున్నారు. 
వాళ్ళు అంకితం ఇచ్చినవీ, పుచ్చుకొన్నవీ దొరికితే చిరంజీవులవుతారు. 


బైచరాజు ఎంకటనాధుడు 


పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అని ప్రబంధాలు తెనుగుమీరిన యుగంలో 
పంచతంత్రాన్నీ వ్రాసినా, పరమ వేదాంత గ్రంథాన్ని వ్రాసినా అందులోనే అష్టాదశ 
వర్ణనలూ ఇరికించి కవులు తమ నేర్పును ప్రకటించడం పరిపాటే. రాయడానికి బైచరా జు 
వెంకటనాథుడు పంచతంత్రాన్ని చంపూ ప్రబంధంగా చెప్పి హరిహరనాథునికి అంకితం 
ఇచ్చాడు. తిక్కనగారికీ, నాచన సోమునికీ, తనకూ తప్ప హరిహరనాథుని వద్ద ఇంకెవరికీ 
చనువు లేదని చెప్పాడు. వెంకటనాథుడు విక్రమసింహపురంలోని క్షత్రియుడే. అయితే 
అతడు ఎక్కడా రాజ్యం చేసినట్టు లేదు సరికదా, రాజులంటే అతనికి అసహ్యం. అతని 
కాలంనాటికి బుధులు క్రిందపడ్డారు." హీనజాతి పురుషులు హెచ్చారు. మగ విద్యలు 
అడుగుపట్టాయి. పెంటివిద్యలు వెల్లివిరిశాయి. నాలుగు డబ్బులిచ్చేవాడిని కవులు 
తెగపాగడడం మొదలుపెట్టారు. ఆ ప్రభువులు మంచి కవిత్వం వినడం మానేసి ఏలలు, 
తందనాలు వినసాగారు. వెంకటనాథుడు ఇలా వ్రాశాడు. 


ఏల ల్లందనతాన లేమయిన లేవే యించు బోధించునే 

నూలంబెట్టగజాల మూఢనృపు డోహో నా మహాసాహితీ 

శూలంబు ల్సెవులాడ సొమ్మసిలు నొచ్చుం జచ్చు తద్కల్మషం. 

బేలా యంబలిచేసి మొక్కెద పదార్థిచ్చా నిశాచారికిన్‌ (పంచ. 2-133) 


ఆ కాలంలో రాజులు విద్వాంసులకు కాక ఎటువంటి వారికి కానుక లిచ్చేవారో ఇలా 
చెప్పాడు: 

పరిహాసకులకు నటులకు - దరుణులకును లంజెదారి తమ్ములకుం గా 

పురుషులకు గాయకులకుం - బొరయింతురురాజులీరుపో సరసులకున్‌. 

(పంచ. 2-138) 

అప్పటికి ఒక తరం ముందు మంచి కృతులు రచించడానికి 'నిరుపహతిస్థలం, 
రమణీ ప్రియదూతిక తెచ్చియిచ్చు కప్పురవిడెం' మొదలైనవి అల్లసాని పెద్దనగారు కోరారు. 
ఇటువంటి భోగాలను బైచరాజు వెంకటనాథుడు గర్లించాడు. వాటిని గురించి ఇలా 
చెప్పాడు. 

ఊయెల మంచము ల్బసిడియుప్పరిగ ల్లపురంపు వీడెము 

ల్మాయని పుట్టము ల్రుచిరమండనముల్లడనేని క్రొవ్విరు 

ల్లాయనగాయనీ మధురగానసుఖంబులు గన్నగాని స్ప 

పాయదె యన్నమాత్రమున బన్తనుజీవికి జక్రవర్షికిర్‌ (పంచ. 2-154) 


బరువై తోచే కుటుంబ రక్షణకు ఆ రోజులో ప్రాలుమాలి కవులు [్రంథచౌర్యం చేసి 
రాజులకు అంక్షితం యిచ్చి దొరికిపోయేవారని పెద్దనగారే చెప్పారు (మను. 1-9). 


1. వెంకటనాథుని కాలం శ్రీ.శ1550-1560 అని డాక్టరు చిలుకూరు నారాయణరావుగారు 
నిర్ణయించారట - ఆంధ్రకవి తరంగిణి, 9 సంపుటి, పుట 121. 


ఫైచరాజు వెంకటనాథుడు 265 . 


గ్రంథచౌర్యంకాని రచనలను సైతం అతి కుటుంబ రక్షణ కోసం మూఢభూమి పతులకు 
అంకితం ఇవ్వాలా అని బైచరాజు వెంకటనాథుడు ప్రశ్నించాడు, 
అతికుటుంబరక్ష ణాపేక్షబాల్మిలి - కృతులు మూఢ భూమిపతుల కిచ్చి 
చచ్చినిరయమునకు జనుకంటె హరిహరా - రణము జేసి సుగతిబడయరాదె? 
(పంచ. 1-27) 
రాజులలా ఉంటే, సహృదయులెలా ఉన్నారో వివరించారు. కాముకులలాగ, 
తలవరులలాగ, బధిరులలాగ, దరిదులలాగ, వాదులరీతి స్వర్ణకారులు మొదలైనవాళ్ళ 
లాగ వేటి మీద సహృదయులు మోజుపడతారో వివరించారు. 


ఒకడలంకారమునకు వేడుకవహించు నొకడు వార్తసమృద్ధికి జలంగు 

నొకడు శబ్బస్ఫూర్తులకు మాయురే యను నొక డర్గసృష్టికి నుత్సహించు 

నొకడురనొభోగతకు మస్తముగదల్బు నొకడుపమాన చర్చికకునలరు 

నొకడుపదషప్రొడిమకు నిచ్చలో మెచ్చు నొకడు జాతిశాఘ కుబ్బుచుండు 

గామిచందాన దలపరికరణి బధిరు 

వలె దరిద్రునిగతి వాడిపగిది గనక 

కారుచాడ్చున బంగువైఖరి గుజూతి 

జూడ నిందరి ముదలింపజాలు టెట్లు? (పంచ. 1-14) 

ఇందర్ని ముదలించడానికి సరిపడ్డ రచనలు చేసినా రంధ్రాన్వేషణ చేసే 
మహానుభావులు వుండనే ఉంటారు. వాళ్ళ సంగతి ఇలా చెప్పాడు: 

రసవిస్ఫూర్తి గోరంత దీనికిది పూర్వచ్చాయ యిచ్చోట ద 

ప్పస దిప్పట్టున నర్ధస్త ష్టిపసలే దచ్చోట నన్లీల మ 

ద్దెస నాదిక్కున దుస్పమాస మిది సందేహాస్పదం వీడ సం 

చుసుమాళంబున బాండితు ల్నైరపు నీచు నోత వాక్రువ్వగన్‌ (పంచ. 1-13) 
నిజమైన కవిత్వం ఎలా ఉండాలన్న విషయంమీద వెంకటనాథునికి కచ్చితమైన 
అభిప్రాయాలు ఉన్నాయి. దానినిలా చెప్పాడు: 

ఘనతరఘూర్గ- రీకుచయుగక్రియ గూఢము గాక ద్రావిడ్డీ 

స్తనగతి దేటగాక యరచాటగు నాంధ్రవధూటిచొక్కపుం 

జనుగవబోలి గూడమును జాటుదనంబును గాకయుండ జె 

ప్పినయది పో కవిత్వ మనిపించు, నగిం, చటుగాక యుండినన్‌ 2 (పంచ.1-18) 


ఇటువంటి కవిత్వాన్ని చెప్తే విని సహృదయులు తామంతట తామే ఆ పుస్తకాన్ని 
వ్రాసుకోవాలిగాని కూలి పెట్టి చదివించే కావ్యాలు కూడ కావ్యాలేనా అని 
వెంకటనాథుడు ఆక్షేపించాడు. 


2. ఈ పద్యంలాంటిదే పుత్తిటి రామభద్రుని సకలకథాసార సంగ్రహంలో ఉంది: 
అరవత గుబ్బచన్వలె బయల్పడనీకను గూర్ణరాంగనా 
గురుకుచయుగ్మముంవలె నిగూఢముగాకను నాం ధ్రదేశపుం 
గరిత చనుంగవన్లాలె నొకొనొక యించుక గానిపించిన 
స్పరసులు మెత్తు రక్కవత జూణలకున్‌ గడు రంజకంబగున్‌ (1-26) 


266 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎడపక తారు దారె లిఫియించి పరించి కృతుల్‌ ప్రతుల్‌ జగం 

బడిగిన నిచ్చి హెచ్చి సకలాననథంబుల దారయై దిశల్‌ 

గడచి నటించు కావ్యములు కావ్యము లాహరణాఘశాంతికై 

విడువక కూలిబెట్టి చదివించు కృతుల్‌ గృతులే వసుంధర? (పంచ. 1-19) 


ఇతని కవిత్వానికి మురిసి తెనుగువాళ్లు తమంతట తామే ఈ కావ్యాన్ని వ్రాసుకొని 
ఆదరించారు. ఇతడు పంచతంత్రాన్ని వ్రాసిన పద్ధతినే అనుసరించి అనంతర కవులు చక్కని 
సాంఘీక చిత్రణతో శుకసప్తతి కథలను, హంసవింశతిని వ్రాశారు. సమకాలిక జీవితాన్ని 
చిత్రిస్తున్నప్పుడు వెంకటనాథునికి మూపులు మూడవుతాయి. సామెతలు, జాతీయాలు 
వాడడం ఇతనికి నల్లేరుమీద బండినడక. వర్ణనలు చేయడం పేలపిండి. గడుసుపోకడలు 
పోవడం ఇష్టం. స్వీయ ప్రతిభను చూపడం అభిమతం. వనాన్ని వర్ణిస్తున్నప్పుడు 
అమరంలో చెప్పిన వృక్షాల పేర్లతో సమాసం కట్టడం మన కవులకు పోతరాజుగారు 
నేర్పారు. వెంకటనాథుడు అటువంటి ఘట్టాలలో తెలుగు మాటలనే వాడగలడు. ఈ ఒక్క 
పద్యంలో 49 చెట్ల పేర్లు చెప్పాడు: | 

కలిగొట్టు మోదుగు కానుగు గలుగువావిలి మేడి నేరేడు సెలసు బలుసు 

మర్రి మంకెన మద్ది మారేడు బూరుగు గోరంట లొద్దుగు క్రోవి రావి 

జువ్వి మామిడి జీడి సరుగుడు మొలుగుపావట చండ్ర పసిరిక పాల రేల 

పొన్న బొట్టుగు పోక పాగడదాడి మిప్ప - గుముడందుగురువింద గోనురేసు 

చిల్ల చింత మొగిలి చీకిరే ణూడగ - నిమ్మ తమ్మ తుమికి నెమ్మి జమ్మి 

వేగి వేము మొదలుగాగల మ్రాకుల - కాన నగుచు నొక్క కాన మెరయు. 

(పంచ. 4-522) 

కేవలం కేటలాగు కవిత్వమేకాక రసవంతమైన కథాకథనం, పాత్రచిత్రణ, 
సంభాష౭౯ణా చాతుర్భ్శమూ వెంకటనాథుని కావ్యంలో ఉంటాయి. తెలుగు జీవితం ఇతని 
రచనలో కనబడుతుంది. ఈ ఇరవయ్యో శతాబ్దంలో సైతం అత్తాకోడళ్ళ పోరు తెలుగునాట 
తప్పదు. వెంకటనాథుడు ఒక తల్లిచేత కొడుకుకు ఇలా చెప్పించాడు. “కొడుకా! ఇక 
నేమననేర్తు కోడలి౯?' అని శోకాలు తీస్తూ ఆమె గోడు వెళ్ళబోసుకుంది: 


తిట్టిన దిట్టు బెట్టు జిరిదిండికి గొల్చిన గొల్పు సాగది 

చ్చిట్టకమన్న మూతుల జేతులు సాచు నొకప్పుడేని యి 

ల్పట్టదు సంతకూటముల బాయదు చేయదు చెప్పినట్టు నీ 

రట్టడిజరత యిల్సెరిచెరా తనయా యనమానుషంగతిన్‌, (పంచ. 4-430) 


| “ఇన్నీ చెప్పి “మీయిష్ట మొచ్చినట్టు పొండి' అని తన చేతులు దులుపుకోవడం నైజమే. 
=ఈ' తల్లి ఇలా అంటుంది. 
' నీవటయది వలసిన - త్రోవం జను డింక మమ్ము దూరన బనిలే 
దీవరదను కారోతల * దేవళ్ళం బడితి విసివితిం గోడలిచేన్‌. (పంచ. 4-432) 
ఈ మాటలు విన్న దౌర్భాగ్యుడు 'తల్లి పలుకులు కాదన తాల్మిలేక, ఉత్తమాంగన 
కులకాంత నొండుననక' విరక్తితో ఇల్లు వదలిపోతాడు, వెంకటనాథుడు నీతికథలతో 


మొల్ల . 267 
బాటు బూతు కథలను గూడ నైపుణ్యంతో చెప్పాడు. ప్రబంధాలలోని రొటీను శృంగారం 
కన్నా ఈతని కథలలోని 'రంకులో స్వచ్చత ఉంది.' చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి దృష్టిలో 
వెంకటనాథుడు మహాకవి. ఇతనికి రావలసినంత ప్రచారం రాలేదని చెళ్ళపిళ్ళవారు చెప్పిన 
మాటలో అక్షరాలా నిజం. వెంకటనాథుడు తిక్కనగారికి, చిమ్మపూడి అమరేశ్వరునికి, 
నాచనసోమునికీ శ్రీనాథునికీ తన మనసులో బ్రహ్మరథం పట్టాడు. పూర్వకవిస్తుతిలో 
ఇలా అన్నాడు: 

హృదయ (బ్రహ్మరథం బతిప్రియతమం బెక్కింతు జేతోమరు 

త్సదనాస్తానికి దెత్తు మానసభస్సంచారి గావింతు హృ 

ద్విదితక్షీరసము ద్ర ఖేలనమునన్‌ దేలింతు నుత్కృష్టన 

స్తుదలం బ్రాజ్ఞుల దిక్కయజ్య నమరేశున్‌ సోము శ్రీనాథునిన్‌. (పంచ. 1-11) 
ఈ నలుగురు కవులలోని మంచితనాలకు వారసుడైన బైచరాజు వెంకటనాథుణ్ణి కూడ 
కొందరు సహృదయులు 'హృదయ।బహ్మారథం' ఎక్కించక పోరు. 


యొల్లి 


(ప్రతితరంలోనూ ఎవరో ఒకరు తెనుగుభాషలో రామాయణాన్ని వ్రాస్తూనే ఉంటారు. 
అయికే వాటిలో యుగానికొకటి ప్రసిద్ధమవుతూ ఉంటుంది. కవిత్రయంలో ఒకరైన 
ఎర్రయ్యగారు వ్రాసిన రామాయణమే కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇతర కవుల 
మాట చెప్పాలా? ఆంధ్రకవి పితామహుడనే బిరుదు గల కొరవి సత్యనారన, తాళ్ళపాక 
అన్నమాచార్యులు వ్రాసిన రామాయణాలకు కూడా ఎర్రయ్యగారి రామాయణానికి 
పట్టిన గతీ పట్టింది. ఇలాంటి మహామహుల' కావ్యాలే నష్టం అవుతూ ఉండగా మొల్ల 
వ్రాసిన రామాయణం దొరకడం జాతీ అదృష్టమే. తెలుగు భాషలో కవిత్వం చెప్పిన 
స్త్రీలలో ఈమె ద్వితీయురాలైనా రామాయణ రచయిత్రులలో ప్రథమురాలు. 


మొల్ల మొత్తం 871 గద్యపద్యాలలో రామాయణాన్ని రచించింది. నేడు 
లభ్యమవుతున్న తతత సమగ్రమైనవి కావని నా అభిప్రాయం. బాలకాండ చివర ఒక 
వచనం ఉంది. అందులో “నారదుని వాల్మీకి మహా మునీశ్చరుండటుమీది కథావిధానం 
బెట్టిదని యడుగుటయు”' అని ఉంది (బాల. 99). అయితీ బాలకాండ మొదలు నారదుడు 
ఈ కథను వాల్మీకికి చెప్తున్నట్లు ప్రారంభ వాక్యాలేవీ లేవు. “నాచేయంబూనిన మొల్ల 
రామాయణమునకు గథావిధానం బెట్టులనిని' అని మొదలుపెట్టి అయోధ్యావర్ణనమే 
ఎత్తుకొన్నట్టు కనబడుతుంది. కాబట్టి ఈనాటి ప్రతులలో కొంత లోపించిందని 
చెప్పవచ్చు. అయోధ్యకాండలో 43 గద్యపద్యాలు, కిష్కింధకాండలో 27 గద్యపద్యాలు 
మాత్రమే మొల్ల వ్రాసిందని నమ్మలేము. 

ఈమె నెల్లూరు దగ్గిర ఉన్న గోపవరం నివాసిని. ఆతుకూరు కేసన వరపు త్రిక. 
అతని కన్నకూతురని గద్యవల్ల చెప్పవచ్చు. ఆతుకూరి కేసన గురులింగజంగమార్చన 


3. “కథలు-గాథలు' చెళ్ళపీళ్ల వెంకటశాస్త్రీగారు, 3౩-వే సంపుటి, పుటలు 278-311. 


268 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పరుడు; శివభక్తిరతుడు; బాంధవహితుడు, గురుడు. బహుశా ఇతడు తన కూతురికి దీక్ష 
ఇచ్చి ఉంటాడు. అందుచేతనే వరపు త్రిక అని చెప్పుకొన్నది. ఈమె గోపవరంలో ఉన్న 
శ్రీకంఠమల్లేశ్వరుని వరంచేత కవిత్వం చెప్పడం నేర్చుకొన్నానని, తనకు ఇతర విషయాలు 
ఏమీ తెలియని ఈ క్రింది పద్యంలో చెప్పింది, 

దేశీయపదములు దెనుగులు సాంస్కృతుల్‌ సంధులు మంజుల శబ్దవితతి 

శయ్యలు రీతులు జాటుప్రబంధంబులనఘ సమాసంబు అర్జసృష్టి 

భావార్థములు గావ్యపరిపాకములు రసభావచమత్క తుల్‌ పలుకు సరవి 

బహువర్ణనములు విభక్తులు ధాతువు ల్లలితసచ్చందోవిలక్షణములు 

గావ్య సంపదక్రియలు నిఘంటువులును 

గ్రమము లేవియు నెరుగ విఖ్యాతగోప 

వరపు శ్రీకంఠమల్లేశు వరముచేత 

నెరిగవిత్వంబు జెప్పగా నేర్చికొంటి. (పీఠిక, 12) 
శయ్యలు, రీతులు మొదలైనవి తనకేం తెలియవని మొల్ల మొగమాటానికి చెప్పినా, ఏది 
కవిత్వమో, దానిని ఎలా చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. అన్నిటికన్నా ముఖ్యం. 
తెలుగులో కవిత్వం ఎలా చెప్పకూడదో ఆమెకు నిజంగా తెలుసు. 

మును సంస్కృతంబు దేటగ - దెనిగించెడి చోట నేమి దలియక యుండన్‌ 

దన విద్య మెరయ గ్రమ్మర - ఘనమగు సంస్కృతము చెప్పగా రుచియగునే? 

(పీఠిక, 15) 

సంస్కృతం తెనిగించేచోట పూర్తిగా తత్సమశబ్దాలలో బారెడు సమాసాలు కట్టి 
చివర డు, ము, వు, లు చేర్చడం శ్రీనాథునితో మొదలైంది. తొలిరాయలు యుగం దాటి 
నవాబులయుగం గడచి, ఆరవీటి రాజుల యుగంలో అడుగుపెట్టేసరికి శ్లేషకోసం పూర్తిగా 
సంస్కృతంపై ఆధారపడడం, నిఘంటువులు వెతుకుకొనడం మొదలైంది. 'గూడశబ్దాలను 
గూర్చి కావ్యాం చెప్పడం ఆరంభమయింది. దీనిని మొల్ల ఇలా గర్లించింది: 


తేనెసోకనోరు తీయనయగురీతి - తోడనర్గ మెల్ల తోచకుండ 
గూఢశబ్దములను గూర్చిన కావ్యమ్ము - మూగ చెవిటివారి ముచ్చటగును 
(పీఠిక, 16) 

ఆమె ఉద్దేశంలో కావ్యం తీటమాటలలో చెప్పినా కొత్తరీతులలో పాలుపు 
వహించాలి. తేటగా చెప్పాలన్నది సూటిగా కాక ధ్వనిస్తేనే బాగుంటుంది. ఈ విషయాన్ని 
మొల్ల ఇలా చెప్పింది: 

వలిపపు సన్నపయ్యదను వాసిగ గంధపుపూత తోడుతన్‌ 

గొలదిగ గానవచ్చు వలిగుబ్బచనుంగవరీవి నొప్పగా 

దెలుగని చెప్పుచోట గడు తేటలమాటల గ్రొత్తరీతులం 

బొలుపు వహింపకున్న మరి పొందగునే పటహాదిశబ్దముల్‌? (పీఠిక, 15) 

మొల్ల ఈ పద్యంలో చెప్పిన మాటలు బహుశా బైచరాజు వెంకటనాథుడు 
పంచతంత్రంలో చెప్పిన ''ఘనతర ఘూర్దరీకుచయుగ క్రియ గూడముగాక* (పంచ, 
1-18) అనే పద్యానికి ప్రతిధ్వనియేమో! 


మొల 269 


బైచరాజు వెంకటనాథునిదీ నెల్లూరి మండలమే. అతని పద్యాలను పోలిన పద్యాలు 
ఒకటి. రండు మొల్ల రామాయణంలో ఉన్నాయి. వెంకటనాథుని కాలం 
క్రీ.శ. 1550 ప్రాంతాలు. అందుచేత మొల్ల అతనికి కొద్దిగా అర్వాచీనురాలు కావచ్చు. 
అయితే ఈమె కృష్ణదేవరాయలవారి కాలంలో ఉండేదని ప్రతీతి. తెనాలి రామలింగని 
కథలో అతడు వేసిన తుంటరి ప్రశ్నలకు వాతల్తాంటి సమాధానాలు ఆమె చెప్పినట్లు 
లోకులు చెప్పుకొంటారు. ఏకామ్రనాథుడనే తొలి చరిత్రకారుడు మొల్లను పేర్కొన్నాడు. 
అతడు తన ప్రతాపచరిత్రలో ఇలా వ్రాశాడు : 


మరియొక్కనాడు తిక్కన సోమయాజుల వరప్రసాద(0బు) చే(త) కుమ్మర మొల్ల 
రామాయణంబను వచనకావ్యంబు (*) రచియించి ప్రతాపరుద్రునకు అంకితంబుగా సేయు 
సమయంబున ఆ రాజు సమ్ముఖంబున ఉన్న విద్వాంసులు విని ఇది శూద్రకవిత్వంబు ఇది 
నిషిద్ధంబని నిరాకరించిన నారాజు సర్వజ్ఞుండూ గావున వారిని మెచ్చి రాజబాహ్మణ 
కృతంబైన కావ్యంబు కావలెనని(ను యా విద్వాంసులు భాస్కరుని పిలిపించిన అతండు 
రచించిన శ్రీ మద్రామాయణంబు విను సమయంబున, అచటికి మొల్ల యేతెంచి 
రామాయణంబు మున్ను రచించియున్నానని యచట నొక పద్యుంబు చిత్రంబుగా 
చదువుటయు యా రాజు సర్వజ్ఞుండు కావున దాని ప్రజ్ఞకు మెచ్చి విప్రజనంబుల 
మనంబుల నొచ్చునే యని మొల్లను పిలిపించి పల్లకియును నగరిని నిత్యజీవితంబును 
కట్టడజేసి తన యెదుట నుండనీక తన దేవి విశాలక్ష్మి సుమ్ముఖంబున నుండజేయుటయు, 
యా వార్త విని శాఖవెల్లి మల్లికార్జునభట్లు నిరోష్ట్యరామాయణంబు రచించుటయు...! 
(సిద్ధేశ్వర చరిత్ర, పుట 160) 
ఏకాచునాథుడు ప్రతాపచరిత్ర వ్రాస్తున్నప్పుడు మహమ్మదు ఖుల్లీ పాదుషాహా 
మహావైభవదేవేంద్రుడై గోలుకొండ ఏలుతున్నాడు.? మహమ్మదు ఖుల్లీ క్రీ.శ. 1581లో 
రాజ్యానికి వచ్చాడు. ఇతడు మల్కిభరాముని కొడుకు. 1612 దాకా పాలించాడు. 
అందుచేత మొల్ల క్రీ.శ. 1581కి పూర్ణం ఉండేదని చెప్పవచ్చు. ఈమె పూర్ణకవులలో 
నుతించిన అర్వాచీనుడు శ్రీనాథుడు. 


ఈమె అచ్చంగా వాల్మీకి రామాయణాన్ని అనుసరించలేదు. ఆధ్యాత్మ 
రామాయణం మొదలైనవాటిలో ఉండే ఘట్టాలను అనువదించింది. నదిని దాటించే 
ముందు గుహుడు శ్రీరాముని కాళ్లు కడిగేడన్న విషయం తెలుగు రామాయణంలో 
వేరెక్కడా లేదు. ఈ సంగతి మొల్ల మాత్రమే ఇలా చెప్పింది: 

సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి యే 

రడ నొక కాంత యయ్యెనట పన్నుగ నాతని పాదరేణువి 

య్యెడ వడి నోడసోక నిది యేమగునో యని సంశయాత్ముడై 

కడిగి గుహుండు రామపదకంజయుగంబు భయమ్ము పెంపునన్‌ (అయోద్య. 32) 
1. నిరోష్ట్రరామాయణాన్ని మరింగంటి సింగరాచార్యులుగారు కూడా వ్రాశారు. వారు 


నవాబులయుగంలోవారే. 
2. తెలుగురాజుల చరిత్ర మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, R 749. 


270 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ భావాలు సంస్కృత ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నాయి. . అందులో 
గుహుడు ఇలా అంటాడు. 


క్షాళశయామి తన పాదపంకజం - నాధ దారుదృషదోః కిమంతరం 

మానుషీకరణ చూర్ణ మస్తి తే - పాదయో రితి కథా ప్రథీయసీ 

పాదాంబుజం తీ విమలం హికృత్యా - పాశ్చాత్పరం తీర మహం నయామి 

నోచేత్తరీ సద్యువతీ మలేన - స్యాచ్చే ద్విభోవిద్ధి కుటుంబహానిణే 
(ఆధ్యాత్మరామా, బాల, 6-3.4) 


మొల్లలాగానే ఆమె సమకాలికుడైన తులసీదాసు కూడా ఈ ఆధ్యాత్మ రామాయణ 
భావాలను అనుసరించాడని నిడుదవోలు వెంకటరావుగారు గుర్జించారు.* మొల్లకు 
సమకాలికుడైన తెలుగుకవి అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయంలో 
గుహుడు కాళ్లు కడగడం చెప్పలేదుగాని 'మీ పాదధూళి సోకికీ రాళ్లు జవరాళ్లుగా 
మారుతాయి' అని భయపడి, “కాళ్లు కందుతాయి. రాళ్లమీద నడవకండి' అని సీతమ్మ 
అన్నట్టూ, ఆమె ఉద్దేశం తెలిసిన రాముడు నవ్వినట్టూ ఇలా వ్రాశాడు: 


అలజవరాలు రాలు విభుడంమ్రలబోవగ ద్రోవద్రోవబె 

ట్లులికి సతీశతంబులగునో యను శంక మొరంగి నాధ రా 

నెలవుల నూద మెట్టకుము నీ చరణాబ్దము కందు నావుడున్‌ 

వెలది తలం పెరింగి రఘువీరుడు నవ్వుచునేగె నవ్వలన్‌. (రామా. 5-106) 

సంస్కృత రామాయణాలనే కాక మొల్ల తెలుగులో పూర్వ్ణకవులు వ్రాసిన 
రామాయణాలను కూడా అక్కడక్కడ అనుసరించింది. పరశురాముడు రాముణ్ణి 
అడ్డగించేటప్పుడు భాస్కరరామాయణంలో ఈ క్రింది పద్యం ఉంది, 

రాజట యంతమీద మరి రాముడు దా నట భీకరాజులర్‌ 

రాజిల ద్రుంచి తత్త్ససృతరక్షమునం బితృతర్పణక్రియల్‌ 

రాజిలజేసియున్న భృగురాముడు తుచ్చమదాంధులైన యీ 

రాజుల గీజులన్‌ వెడగురాముల గీముల జూచి సైతునే (భాస్క, బాల. 757) 
దీనిని మొల్ల ఇలా వ్రాసింది. 

రాముడు గీము డంచును ధరాజను లెల్ల నుతింప దిట్టవై 

భీముని చాపమున్‌ విరిచి క్రేలెద వందుల కేమిగాని యీ 

శ్రీమహిశేశు కార్ముకము జేకొని యెక్కిడుదేని నేడు నీ 

తో మరిపోరుసల్సి పడద్రోతు రణస్థలి నీ శరీరమున్‌ (బాల. 95) 


“శివధనుస్సు ఏరిచినందుకు విర్రవీగుతున్నావు. అది పాతది'' అని పరశురాముడు 
రామునితో అన్న మాటలు ఖాస్కరరామాయణంలో ఇలా ఉన్నాయి. 
త. ఆధ్యాత్మరామాయణంలో ఈ శోకాలను తెలియజేసినవారు - శనగల నరసింహస్వామిగారు, 


భారతి, ఏప్రీలు 1984 పుట ౫. 
4. భారతి, మార్చి 1964, పుట 87. 


హరు డురుబలమున బహుసం- గరముల లావెల్ల గొని తగన్‌ విడిచిన యా 
చిరకాలజీర్ణదాపము- వెరవారగ బట్టి నీవు విరుచుట యరుదే. 
(భాస్క. బాల. 768) 
ఈ భావాలనే మొల్ల ఇలా చెప్పింది: 


శివుని చివుకు విల్లు శీఘ్రంబె యానాడు- విరచినాడ ననుచు విగ్రవీగ 
వలదు నేడు నాకు వశమైన ఈ చాప - మెక్కు పెట్టి తివియు మింతెచాలు, 
(మొల్ల. బాల. 94) 


“'చిరకాలజీర్ణ చాపం అనకుండా చివుకువిల్లు అనడంలోనే మొల్ల తెలుగుతనం 
ఉంది. అయితే ఆమె తత్సమాలు వాడదని కాదు, అవసరం వచ్చినప్పుడు వాడుతుంది. 
అశోకవనంలో సీతమ్మ ముందు శ్రీరాముని రూపాన్ని హనుమంతుడు వర్ణించిన 
పద్యంలో ఇలా చెప్పింది. 

నీలమేఘచ్చాయ బోలు దేహమువాడు ధవళాబ్దపత్రనేత్రములవాడు 

కంబుసన్నిభమైన కంఠంబు గలవాడు బాగైనయట్టి గుల్బములవాడు 

తిన్ననై కనుపట్టు దీర బాహులవాడు ఘనమైన దుందుభిస్వనమువాడు 

పద్మరేఖలు గల్లు పదయుగంబులవాడు చక్కని పీనవపక్షంబువాడు 

కపట మెరుగని సత్యవాక్యములవాడు 

రమణీ రాముండు శుభలక్షణములవాడు 

ఇన్ని గుణముల రూపింప నెసగువాడు 

వరుస సౌమిత్రి బంగారు వన్నావాడు. (మొల్ల. సుందర, 102) 


ఈ పద్యంలో చివరి రెండుపాదాలలో ఎంత గడుసుగా లక్ష్మణుని వర్ణించింది! 
మాటలో పొదుపుగా ఉంటే రసం విరివిగా నిష్పన్నం కావచ్చు. సీతను చూచివచ్చాక 
హనుమంతుడు ఆమె రూపాన్ని రాముని ముందు వర్ణించిన ఘట్టంలో కూడా మొల్ల 
కొసమెరుపులు ఈ పద్యంలో చూపింది. 


కట్టిన వస్త్రంబు కట్టుకొంగేతక్క జీర్ణించిపోయిన చీరతోడ 

నుడుగని వగలచే నోరంత ప్రొద్దును జక్కింటచేర్చిన చేయితోడ 

బుడమిపై బౌరలాడు నొడలు బూడిదబుంగి నిరతంబు దొరగు కస్నీటితోడ 
నిడుదపెన్నెరివేణి సడలించి జడలతో నిరతనిరాహారనియతితోడ 

గినుక జంకించు దైత్యకామినులనడుమ దపము జేయుచు దనుజబాధలకు నోర్చి 
వనిత ప్రాణంబు దక్క సర్వము ద్యజించి నిత్యమును మిమ్ము మదిలోన 
నిల్పియుండు (మొల్ల, సుందర, 246) 


మొల్ల ఇలా కవిత్వం చెప్తుంది కనుకనే ఆమె కావ్యం తెలుగునకుంబొంద్రై, రుచిర్బూ, 
వీనులకు విందై కానిపిస్తుంది. 


అయ్యలరాజు రామభద్రుడు 


అష్టదిగ్గజాలలో ఉండేవాడని లోకులు చెప్పుకొనే " కవులలో అయ్యలరాజు 
రామభద్రుడు ఒకడు. ఇతడు ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని వ్రాసిన అయ్యలరాజు 
తిప్పయ్యకు మనుమడో, మునిమనుమడో అయి ఉంటాడు. రామభద్రుడు కృష్ణదేవ 
రాయలవారి కాలంలో ఉన్నాడో, లేదో చెప్పలేంగాని క్రీశ1550 ప్రాంతాలలో 
ఉండేవాడు. ఇతడు రామాభ్యుదయం అనే పేర రామాయణాన్ని ప్రబంధరూపంలో వ్రాసి 
అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం చేశాడు. ఈ కృతిని 
అంకితం పుచ్చుకొన్నప్పుడు నరసరాజు చినకోట్ల ధర్మవరరాజ్యపరిపాలకుడై కర్నూలు 
దుర్గాన్ని సంరక్షిస్తూ ఉండేవాడు. రామభద్రునితో గొబ్బూరి నరసరాజు ఇలా 

అన్నాడట: 
" క్షితిపతి యెవ్వడైన నగు గీర్ణియ సామ్ము నృపాలకోటికిం 

గృతిపతియైన కృతకృత్యుడు గాన నొనర్చు సప్తసం 

తతులకు నెక్కుడండ్రు శృతి దాశరథీద్ధకథానుధాచమ 

త్మృతకృతి రామభద్ర చెవికిం జవికొల్చు భవత్కవిత్వముల్‌ (రామా. 1-13) 


ఈ పద్యంలో చెప్పినట్టే రామభద్రుడు రామాయణాన్ని చమత్కృతకృతిగా ఎనిమిది 
ఆశ్వాసాల కావ్యంగా చెప్పాడు. ప్రబంధమన్నాక వనవిహారం. జలక్రీడ, వేట మొదలైన 
వర్ణనలు చెయ్యాలి కనుక తృతీయాశ్వాసంలో గాని రాముడు పుట్టడమంటూ జరగలేదు. 
సీతారాముల కల్యాణందాకా ఉన్న కథకీ నాలుగాశ్వాసాలు పట్టింది. మిగతా 
నాలుగాశ్వాసాలలో మిగతా కథను కొన్నిచోట్ల టూకీగా చెప్తూ, కొన్నిచోట్ల కొంచెం 
విస్తరిస్తూ వర్ణిస్తూ చెప్పాడు. ఆ వర్ణనలలోనే కవిత్వమన్నది ఎలా ఉండాలో వివరించాడు. 
సంతానం లేదని విచారించే దశరథుడు “ధ్వనిచాలని కావ్యం, అనపత్యదూరసంసార 
మొక్కతీ'రని వాపోతాడు (2-67). సుగ్రీవ పట్టాభిషేకం జరిగాక వానాకాలాన్ని వర్ణిస్తూ 
కవి ఇలా అన్నాడు: 

ధారాశుద్ధి సిద్ధి గాంచి ఘనశబ్దస్ఫూర్తి వర్తిల్లగా 

దోరంబైన రసస్థితిన్‌ దరళవిద్యున్మాలికాలక్ష ణో 

దారంబై కవిసీవ్యమై వనమయూరారూడి బ్రాపించి వ 

ర్లారంభంబు ప్రబంధము ట్లథిలపద్యాక్రాంత మయ్యెం దగన్‌. (రామా. 6-13) 
దశరథుని పుత్రకామేష్టి వ్యాకరణంలాగ ఉన్నదని ఇలా శ్లేషించాడు: 

వ్యంజనవిభక్తిచాతురి నందమొంది కర్మకారకగుణవృుద్ది గరీమ నొంది 

యుత్తమాగమపురుషాగమాత్త మగుచు గతుభుజక్రియ మించె వ్యాకరణసరణి. 

(రామా, 3-20) 


వ్యాకరణం, అలంకార శాస్త్రాలు అన్నీ తెలుసు కాబట్టి రామభద్రుడు 
సాహిత్యలక్షణ చిత్రకవిత్సప్రభావంబు లొక్కొకచోట కనబడుతూ ఉండగా చక్కని 


అయ్యలరాజు రామభద్రుడు 273 


చమత్కారాలు కురిపిస్తూ ప్రబంధం వ్రాశాడు. ఆడవాళ్ళ నడుములను సింహాలతో 
పోలుస్తూ వాళ్ళను హరిమధ్యలనడం కవిసమయం. అయితే అది వర్ణన మాత్రమే. 
కౌసల్యమటుకు కడుపుతో ఉన్నా హరిమధ్యే అని కవి ఇలా చెప్పాడు: 


హరిమధ్య యనుట వరమం- థరగామినులందు వద్దనామా త్రమగున్‌ 
బరమార్థము కౌసల్యాం- బురుహాక్షికి విష్ణుగర్భమున బూనుటచేతన్‌. 
(రామా. 3-86) 
తొమ్మిది నెలలూ మోసి రాముణ్ణి కన్న కౌసల్యకు గౌరికూడ సమానం కాదట: 


నెలలు తొమ్మిది మోచి నిర్జిద్రధాము రామచంద్రుని గన్న యా రామతోడ 
నొక్క నెల మోచి పతిమేన నొరగు గౌరి తారకారాతిజనయిత్రి ధాత్రి సరియె? 
(రామా. 3-111) 

ఇలా చమత్కారాలు చెప్పడంలో రామభద్రుడు గడుసువాడేగాని పాత్రపోషణలో శ్రద్ధ 
తీసుకోడు. వేటకు వెళ్ళి పొరపాటున మునిబాలుణ్ణి చంపాక దశరథునికి అంధదంపతులు 
శాపం ఇస్తారు. ఈ రామభద్రుడు చిత్రించిన దశరథుడు తనవల్ల ఇంత దారుణం అని 
బాధపడడు. పైగా సంతోషిస్తాడు. _“తదీయాగ్నిసంస్కారవిధులు నిర్వర్తించి 
పుత్రసంతానకారణంబగు తాపసశాపం బమోఘంబని యంతరంగంబున శోకంబు 
లెక్కింపక పరమసంతోషభరమగ్నుండయి మరలిపోవుచు నలరి మరియు వేటాడుచుం 
జనియె”* (రామా. 2-54) అని వెనువెంటనే దశరథునిచేత వేటాడించాడు. 


దశరథుని పాత్రను ఇలా పోషిస్తే రాముని పాత్రను మరింత తగ్గించాడు. వనవాసానికి 
వెళుతూ ఆ సంగతి మొదట సీతతో చెప్పడు. ఆమె అడవులకు మామూలుగా వస్తుంది. ఏదో 
పీక్‌నిక్‌కు వెళ్లుతున్నట్లు కొంతదూరం వెళ్ళాక రాముణ్ణి ఇలా ప్రశ్నిస్తుంది : 


మన యూరెయ్యది యెంత దవ్వు మన మీమార్గంబునం బోవుటల్‌ 

మన మెచ్చోటికి బొయిరావలయు నేలా లేదు తే రిచ్చటన్‌ 

మన తోటన్వలె బువ్వుటోవరులు సమ్యక్చంద్రకాంతస్థలుల్‌ 

గనరా విప్పుడదేమి నావిభుడు శోకం బాత్మలో నాగుచున్‌ (రామా. 5-87) 
కట్టుకొన్న ఇల్లాలు అలా అడిగాకగాని పాపం రాముడు నిజం చెప్పుడు. చావుకబురు 
చల్లగా చెప్పినట్టు పధ్నాలుగేళ్లు అరణ్యవాసానికి పోతున్నట్లు చెప్తాడు, 

ఇంతి! గురువాజ్ఞి బదునాలుగేండ్లు పనుల 

నియతి జరీయించు వ్రతము పూనితిమి నీవు 

విపినసంచారమున కింత వెరవవలవ 

దడని మునికన్య లాయాస ముడిగి మనం? (రామా. 5-38) 
అడవిలో ప్రవేశించాక జటావల్కలాలు ధరించి తపోవేషం వేసుకొన్నాక సీతమ్మ ఆ ప్రశ్న 
వేస్తే శ్రీరాముడు ఈ జవాబు చెప్పాడు. భర్తతో ఏదో ప్రాచీన ఫాన్సీ డ్రెస్సు పార్టీకి 
వెళ్లుతున్నామని సీతమ్మ అంతవరకూ భావించిందా? ఏ రామాయణాన్ని అనుసరించి 


274 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రామభద్రుడు ఇలా మార్చుచేశాడో తెలియదు. దీనికన్నా మేఘోరం ఒకటి - లక్ష్మణుడే 
శూర్చణఖ ముక్కూచెవులూ కోసినట్లు అన్ని రామకథలలోనూ ఉంటే ఈ రామభద్రుడు 
ఆ రామభద్రుని చేతిలో కత్తి పెట్టించి ఆ రక్కసి 'ముక్కరకుక్‌ నోచకుండ' ముక్కర 
వేయించాడు (5-138. 


ఇలాంటి అనౌచిత్యాలు ఉన్నా రామభబద్రుని ప్రబంధంలో కొన్నిచోట్ల సాగసులు 
ఉండబట్టి ఈ కావ్యం ఇన్నాళ్లు నిలిచింది. కొన్ని ఘట్టాలలో తన ప్రతిభను బాగా 
చూపించాడు. అశోకవనంలో ఆంజనేయుడు శ్రీరాముని ముద్రిక ఇచ్చినప్పుడు దాన్ని 
చూస్తూ సీతమ్మ అనుకొన్న మాటలు 14 పద్యాలలో ఎంతో బాగా వ్రాశాడు. ఈ 
పధ్నాలుగూ మణిపూసనలు. 

ఊగ్రధనుర్విభేదనున కో మణిముద్రిక నీవు నేను బా 

ఇణిగ్రహణం బొనర్చి కరుణించుటకుం దగియున్న యున్మి య 

వ్యగ్రమతిం దలంచుకొని ప్రాణసభి న్నను బారవైవ క 

త్యుగ్ర విపద్దశ న్నాగిలియున్నదిగా యని చూడవచ్చితీ? 

ఈ మణికాంతిచేత నిరు లెచ్చటికో చనజేసి నీవు గా 

నామును రేలునుం బయటవైతువు నీవికి నెగ్గసేయు శ్రీ 

రాముని మోల నా కలుక రానటులం బబతికూలవయ్యు నా 

హా మరి నేడు నా కయితి నాపద వచ్చినవేళ ముద్రికా! 


ఆ కరుణాజలరాశికి - నీకుం దగు నూర్మికా! గణింపగ నాకు౯ 
నీకతనగదా యిప్పుడు - శోకానల మారి చలువ చొప్పడె మదికిన్‌! 


ననుబాసి దూరమున జి-క్కిన యినకులు వ్రేలనుండ కిటు వచ్చితి యా 
యన నలకువ దినదినమున్‌- గనుగొనగా లేక ముద్రికా నను వెదకన్‌. 


హారమంరీరవలయకేయూరకుండ- లాదులవియుండగా నేమి యడవులకును 
గరమనుసరించివచ్చి నీకరణీవిభుని- యొద్దనుండనె యోముద్దుటుంగరంబ 
విశ్చలోకేశ్చరుడు రఘువీరు డిట్లు-పనికివత్తు వటంచు జేపట్టినపుడ 
భూషణంబులు తలదొక్కి పూజగొంటి-చాలదే యోయలంకారచ క్రవర్తి 
అనవిరోధుని మునివిరోధుని నవ్విరాధుని గూల్చి జే 

చను నెడం జినకాననీవరచ క్రవర్షియనుంగున 

ల్లుని కరాగ్రమువెంట బిందెడు లోహితాంబులవంబులో 

యన భవన్మణిరో చు లొల్కుగదా తదాశ్రితము ద్రికా। 


పోర విరోధుని గొని రఘు- వీరుడు కర మూచికొనుచు వేంచేయగ నా 
డీరత్నరుచి నవాసృ- గార వడిసినట్లు తెరువుకడకుం బడుగా! 


పలలభుక్రాణపవమానపారణాప-రాయణంబైన రామదోర్దండఫణికి 
గరళవైశ్వానరజ్యాల గాదెనీదు- ప్రాంతమాణీక్యమున విడివడిన డాలు. 


అయ్యలరాజు రామభద్రుడు 275 


ఈ బజాతికెంపు కేలుట - జాజిరజాజ్బల్యమానమగు విపినవిశ 
ల్యాజాలజన్యకిరణస-మాజముతో మారుమలయు మాస్టీడుగదా। 


మాయల లేడి నా మదికి మక్కువ గొల్పిన దెచ్చిపెట్టరా 
మాయని రాము నంపితిగదా! యెడ దవ్వయిపోవ నప్పుడు౯ 
బాయక। ముదికా సుకృతపాకముచే సులభానుబంధవై 
యాయనచెట్ట పట్టుకొని యక్కరతో జన నీకు గల్లెగా! 


తెరువున జఘనపయోధర- భరమున నడు గలసియిడగ బతి యూతగ నే 
కర మిచ్చు_శాకు నవ్వలి-కర మది నీ కాణయాచిగా యుంగరమా! 


మొగము ద్రిప్పిన వేగమున జెక్కుపై జిందుశ్రవణకైరవధూళి చక్కదుడిచి 
బిగువురెప్పముసుంగు దీయని కనుదోయి కలితలీలాహల్లకమున నొత్తి 
చిరునవ్వుతమకంబు చెల్లబెట్టని మోవి కడిదిప్రొదెలనాకు మడు పాసంగి 
పానుపుడిగబోయి బడలిక బొరసినయడుగుదమ్ముల నొప్పి యూర నంటి 


యినకులస్వామికరము నన్ననునయించు 

పలుకునకు మున్ను తాన నాయలుక దీర్చు 

నెప్పుడప్పుడ యెరుగనే చెప్పవేమి! 

యూర్మికా, యిపు డెటువలెనున్న య దియొ! 

చిటికిన వ్రేలిగోరునకు సీమమె తాగయిసేయుగావునన్‌ 

జిటిపొటి ముచ్చటల్‌ దనుక జక్కులకుం గలపేది పొద్దు తొ 

ల్లిటివి దలంచుకొన్నై లవలీదళసీమల వ్రాయజొచ్చెనో 

కటకట! ముద్రికా! మకరికాలత లిప్పుడు పువ్వుదేనియ£. (రామా. 6:157-200) 


తెలుగు సాహిత్యంలో అయ్యలరాజు రామభద్రునికీ స్థానం ఇవ్వడానికి 
రామాభ్యుదయం పూర్తి గ్రంథం అక్కర్లేదు. ఈ పధ్నాలుగు పద్యాలే చాలు. అయినా, 
ఇతడు వేరే ఏమైనా గ్రంథాలు వ్రాశాడా అన్నది చారిత్రక దృష్టితో తెలుసుకోవాలి. 
సకలకథాసారసం[గహం రచించిన పుత్తీటి రామభద్రుడూ, ఇతడూ ఒకరే అని పొరబడడం 
మన సాహిత్య చరిత్రలో ఇంతవరకూ జరుగుతూ వస్తున్నది. అతడు వేరు," 
అయ్యలరాజువారి వంశంలో పూర్వీకుడు తిప్పయ్య ఒంటిమిట్ట రఘువీరశతకం వ్రాస్తే 
దానిని రామభద్రుడే వ్రాశాడని కొందరు సాహితీపరులు పౌరబడుతున్నారు.? 


రామాభ్యుదయాన్ని వ్రాసి గొబ్బూరి నరసరాజుకు అంకితమివ్వడానికి ముందో, 
లేక ఆ తరువాతో రామభద్రుడు గుత్తి అప్పలరాజు అనే దాతను ఆశ్రయించాడు. 
స్వరయతులను చెప్తూ ప్రమాణంగా అప్పకవి ఈ పద్యాన్ని ఉదాహరించి, అది 
అయ్యలరాజు రామభదునిదని చెప్పాడు: 


1. మలిరాయల యుగం, సమగ ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
2. అష్టదిగ్గజములు" - కురుగంటి సీతారామయ్యగారి వ్యాసం, పుట 125. 


276 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రాజమయనోజా!। విద్యా- భోజా! దీనార్ధికల్పభూజా। రిపునం 
జ్ఞాజా! వైభవ విజితబి- డౌజా! రవితేజ! గుత్తి యప్పలరాజా! (అప్ప, 3-142) 


ఈ రామభద్రుణ్ణి అప్పకవి పూర్వకవిస్తుతిలో ప్రస్తుతించాడు. అయితే పేరుపెట్టి 
చెప్పలేదు. “రామరాజభూషణ రత్న ఖచితచారు మస్తకలాపాదిహారి వాక్యగౌరవము 
పెక్కుభంగుల గణనజేసి' అని చెప్పాడు (అప్ప. 1-27). దీనికో కథ ఉంది. 
రామాభ్యుదయంలో దశరథుడు వేటకు వెళ్ళిన అరణ్యాన్ని వర్ణిస్తూ రామభద్రుడు ఒక 
సీసపద్యం చెప్పాడు. దాని ఎత్తుగీతి ఇలా ఉంది: 


పృథులషడ్డస్వరో ధ్గీతఖిల్లపల్ల- వాధరా గీతికాకర్ణనాతిభీతి 
పరవశాత్మపటీరకో టరకుటీర- లీనఫణియగు నక్కాన కాననయ్యె. 
(రామా. 2-25) 


ఇందులో పాటకు పాములు భయపడ్డట్టు కవి చెప్పాడు. “సంగీతకళా రహస్యనిధి' 
అని వీరుదు చెప్పుకొన్న రామరాజభూషణుడు ఈ పద్యం విని “పాటకు పాములు 
భయపడతాయా' అని నిండుసభలో ఆక్షేపించాడట. 'నెమళ్ళకు భయపడతాయి! 
షడ్డస్వరం నెమలికూతకదా!” అని రామభద్రుడు సమర్గించుకొని రామరా జభూషణుని 
తలదన్నడానికి చిహ్నంగా అతని కిరీటాన్ని తీయించాడట. 


అయితే చిక్కదనంలోని చక్కదనంలో అయ్యలరాజు రామభద్రుడు భట్టుమూర్తి 
కన్నా కొన్నిపాళ్లు తక్కువే! 


తెనాలి కవులు - బంధువులు 


గార్లపాటి రామయ్యగారికి సుప్రసిద్ధుడైన తెనాలి రామకృష్ణుడేకాక మరి ఇద్దరు 
కుమారులున్నారు. వీళ్లుకూడ కవులే, రామలింగం తరువాత పుట్టిన కవి పేరు శ్రీగిరి. 
ఇతడు శ్రీతైలమాహాత్మ్యం అనే కావ్యం వ్రాశాడు. ఇతని తమ్ముని పేరు “అన్నయ్య. 
ఈయన సుదక్షిణాపరిణయమనే కావ్యం వ్రాశాడు. రామయ్యగారి కొడుకులు ముగ్గురూ 
కవులే అయినా తమ గ్రంథంలో పరస్పర ప్రసక్తులు లేనే లేవు. అయితే వీరి బంధుత్వాలు 
తెలియజేసే సాక్ష్యమొకటి లభిస్తున్నది. రామకృష్ణుని పెద్ద తమ్ముడు శ్రీగిరికవికి 
రామభదకవి అనే మనుమడున్నాడు. అతడు ఇందుమతీ కల్యాణమనే కావ్యం వ్రాశాడు. 
దానిలో తన తాతల గురించి, సోదరుని గురించి ఇలా చెప్పాడు : 


ప్రొఢి మీ పెదతాత పాండురంగాది సత్కృతులు చేసెను రామకృష్ణసుకవి 
యనుజు డప్పన్న మీ పినతాత రచియించె బరగ సుదక్షిణాపరిణయంబు 
మీతాత శ్రీగిరి చాతురీవిఖ్యాతి శ్రీ శ్రలమాహాత్మ్యకృతి యొనర్చె 

గడిమి మీ తండ్రి యిమ్మడి రామకృష్టార్యుడన కీర్ణిగనె సంస్కృతాంధ్రములను 


తెనాలి కవులు - బంధువులు 277 


వారలను మించె మీ యన్న వీరరాఘ 

వాఖ్యకవి సర్వకవితా మహత్వమునను 

నిన్న నూచానసంతాను నెన్నదరమె 

ప్రాజ్ఞ హృదయాబ్దరవి రామభద్రసుకవి. (ఇందుమతీ కల్యాణం)" 


రామభద్రకవి ధర్మమా అని ఈ పద్యంవల్ల తెనాలి వారి కుటుంబంలో మూడు 
తరాల దాకా ఎందరు కవులున్నారో తెలుస్తున్నది. రామకృష్ణుని తమ్ములు, తమ్ముని 
మనుమలూ మాత్రమేకాక అల్లుడూ, అల్లుని తమ్ముడు కూడ కవులే. వాళ్ళ ఇంటి పేరు 
లింగమగుంటవారు, రామకృష్ణుని అల్లుని పేరు రామయ్య. అల్లుని తమ్ముని పేరు 
తిమ్మయ్య. ఇప్పుడు ఈ తెనాలి కవుల గురించీ, వాళ్ళ బంధువులను గురించీ వరుసగా 
తెలుసుకొందాం. 
1. శ్రీగిరికవి: రామకృష్ణుని పెద్ద తమ్ముడు. ఇతడు శ్రీశైలమాహాత్మ్యం వ్రాసినట్లు ఇతని 
మనుమడు రామభద్రకవి చెప్ప డంవల్ల తెలుస్తున్నది. అయితీ ఇప్పుడా [గంథం అలభ్యం. 
2. అన్నప్ప : రామకృష్ణుని రెండవ తమ్ముడు. ఇతడు సుదక్షిణా పరిణయం అనే 
అయిదాశ్వాసాల ప్రబంధాన్ని వ్రాసి పులిజాల సోమయ్యకు అంకితమిచ్చాడు. సోమయ్య 
బాదాలి పట్టణంలో కోనేటి రామరాజు వద్ద ఉద్యోగిగా ఉండేవాడు. ఈ రాజు అళియ 
రామరాయల పెదతండ్రి మునిమనుమడు. ఇతడు క్రీ.శ. 1560 ప్రాంతాలలో బహుశా 
పెనుగొండపై ఆధిపత్యం వహించేవాడు. పులిజాల సోమయ్య ఒకనాడు తెనాలి 
అన్నయ్యను పిలిచి పుస్తకం అంకితమిమ్మన్నాడు. తన కవిత్వపు గొప్పతనాన్ని కృతిపతి 
నోటంటే అన్నయ్య ఇలా చెప్పించాడు: 

పలుకుల కల్కి కప్పురపు బల్కులు చల్లినరీతి బండు వె 

న్నెాలతళుకుల్‌ విధుండు హవణీించిన మించున శంబరారి చెం 

గలువల తూపుగోపుల ముఖాముఖిజూపిన యేపుసం గృతుల్‌ 

పలుకగ నేర్తు పూర్వకవిపద్ధతి రామయయన్న సత్కవీ! (సుదక్షిణా. 1-15) 

సరస్వతీదేవి కర్పూర పలుకులు చల్లినట్లూ చందమామ పండు వెన్నెల 
కురిపించినట్లూ, మన్మథుడు చెంగలువల తూపులు వేసినట్లూ తన కవిత్వం ఉందని 
అన్నయ్య చెప్పుకొన్నా సరస్వతీ, చందమామా, మన్మథుడూ కాక కవే స్వయంగా 
చల్లినట్లు మాత్రం కవిత్స్వముంటుంది. ఈ ఉపమానాలు పింగళి సూరన్నగారివి. 
సుదక్షిణాపధిణయంలో పూర్తిగా సూరపరాజుగారిని అనుసరించకపోయినా పాత్రల చేత 
కథ చెప్పించడం, వాళ్ళేచేత వర్ణనలు చేయించడం మొదలైన పద్ధతులను అన్నయ్య 
అమలు జరిపాడు. నాయికా, ఆమె చెలికత్తెల సంభాషణలో తన పేరు రాగానే నాయకుడు 
ప్రవేశించే ఘట్టంలో వసుచరిత్రను అనుకరించాడు. కథ చిన్నదే. రఘువంశంలోని 
దిలీపుడు సుదక్షిణ అనే రాచబిడ్డను పెళ్ళాడడం ఇందులో కథ. అష్టాదశ వర్ణనలూ 
ఉన్నాయి. ఒక్క మధుపాన వర్ణనలో కొంచెం కొత్తదనం ఉంది. తప్పతాగిన 
కప్పురగంధుల యాటలు తడబడడాన్ని అన్నయ్య ఇలా వర్ణించాడు : 


1. తంజావూరు సరస్వతీమహల్‌ గ్రంథాలయం కేటలాగు (ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రచురణ) గ్రంథసంఖ్య 138 


278 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తతతతామరసాక్షి, తలవంత మాడకు; వివివివీణాకంఠ, వీణదెమ్ము 
పపపపాటలగంధీ, పాటపాడు మొకింత; కుకుకుకుందస్మిత; కురులు ముడువు; 
ససససారసహస్త, సరిదానవా నీవు; ననననాతుక నాలినవ్వు లేల; 
వవవవారిజమయుఖి, వలదు వాదులు చాలు; గొకొకొకోమలి, యేల కోపవేగ 
మనుచు దపుతప్పు లాడుచు నన్ను గనిరి 

మదననిర్ముక్సదుత్తూరమార్గణా గ్ర 

హతుల నలసిరొ యన ఖేచరాబ్బముఖులు 

భర్త దేల్చిరి మైరేయపానళిళి. (సుదక్షిణా. 3-104) 


ఆంధ్రసాహిత్యంలో నన్నెచోడుని కాలంనుంచి ప్రబంధాలలో మధుపాన వర్ణన 
ఉంది గాని ఇటువంటి పద్యం కనబడదు. దీనిని పోలిన ఒక పద్యాన్ని వేలూరి 
శివరామశాస్రిగారు ఉదాహరించారు. అది మాధవభట్టు వ్రాసిన సుభద్రాహరణం అనే 
శ్రీగదితమున ఉందట: 


బలరాముడు : (మద్యస్థాలిత్యముచే) ఎఎఎఎచట. ఆఆఆపపప పాపిష్టి... 


పొడియొనరింతునా! హహలముం గొని నాభుభుజంబుచేత నూ 
ర్పిడి బొనరింతునా! పిపిపిపిండిగ జేయుదునా! కడుంబడల్‌ 
పడ ధధరాస్థలిన్‌ ససకలంబుగ గూల్పుదునా! యదేల? యే 
ర్చడ కకకల్లు పోము పపపాత్రము నిండగ ద్రావుదుం ద్రుటిన్‌?* ' 


తెనాలి అన్నయ్య తాను పూర్వకవి పద్ధతిని పలుకగలిగినవాడనని చెప్పుకొన్నాడు. 
పూర్వకవులను మించి ఇంకెక్కడా “సరససాహిత్య సాహిత్యపరత' ప్రదర్శించలేదు. 

3. ఇమ్మడి రామకృష్ణుడు: ఇతడు రామకృష్ణుని పేరింటివాడు. రామకృష్ణుని పెద్ద తమ్ముని 
కొడుకు. సంస్కృతాంధ్రాలలో కీర్ణి పొందాడని ఇతని కుమారుడు రామభద్రకవి తన 
ఇందుమతీ కల్యాణంలో చెప్పాడు. ఇతని కావ్యాల పేర్లు చెప్పలేదు కాబట్టి చాటువులు 
రచించాడనుకోవచ్చు. 

4. వీరరాఘవుడు : ఇతడు రెండవ రామకృష్ణుని పెద్ద కొడుకు, సరసకవితా మహత్వంలో 
ఈ వీరరాఘవుడు తాతతండ్రుల్నందరినీ మించినవాడని రామభద్రుడు చెప్పాడు గాని 
వ్రాసిన కావ్యాలేమిటో తెలియవు. 

5. రామభద్రుడు: రెండవ రామకృష్ణుని చిన్న కొడుకు. మొదటి రామకృష్ణుడు ఇతనికి 
పెదతాత. తాను 'ప్రాజ్ఞహృదయాబ్దరవి' నని రామభద్రకవి చెప్పుకొన్నాడు. ఇతడు 
ఇందుమతీ పరిణయం అనే నాలుగాశ్వాసాల కావ్యాన్ని వ్రాసి పాలచూరి కృష్ణనృపాలునికి 
అంకితమిచ్చాడు. ఈ కృతి అముద్రితం. తంజావూరు సరస్వతీమహల్‌ గ్రంథాలయంలో 
ఒక ప్రతి ఉంది (సంఖ్య 108). 


6. లింగముగుంట సర్వకవి : ఇతడు తెనాలి రామకృష్ణుని అల్లుడైన లింగమగుంట రామయ్య 
పితామహుడు. తన తాత సర్వన్న కవిసార్వభౌముడని రామయ్య చెప్పాడు. అయితే 


2. సోముడు - ఉత్తరహరివంశవిమర్శ; వేలూరి శివరామశాస్త్రీగారు పుట 119 


'తనాలి కవులు - బంధువులు 279 


ఏ గ్రంథాలు వ్రాశాడో వివరించలేదు. పెదపాటి జగ్గన్నలాగే వివిధ కావ్యాల నుండి 
పద్యాలను సేకరించిన అజ్ఞాత గ్రంథ సంధాత సర్గ్వడేవుడు అనే కవి వ్రాసిన ఆదిపురాణాల 
నుండి రెండు పద్యాలు, విరాటం నుండి ఒక పద్యం ఉదాహరించాడు. ఈ పద్యాలు 
కన్నడంలో సర్వదేవుడనే పేరు వహించిన పొన్నకవి (క్రీ.శ. 953) వ్రాసి ఉంటాడని 
నేలటూరి వెంకట రమణయ్యగారూ,3 నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు 
ఉదాహరించిన పద్యాలను చూస్తే, వేటూరి ప్రభాకరశాస్తీగారన్నట్లు అవి ప్రాచీనతర 
రచనలులా గోచరించవు. అయినా అవి ఆదిమ యుగంలోని సర్వదేవుని రచనలే" 
పెదపాటి ఎర్రన తన మల్లణ చరిత్రలో ఒక సర్గదేవుని నుతించాడు. 

వినుతులొనర్హు నాంధ్ర సుకవి ప్రభు నన్నయభట్టు తిక్కయ 

జ్వును శివదేవు భాస్కరుని జక్కన నాచనసోము సర్వదే 

వుని భవదూరు వేమునల పోతన పిల్లలమర్రి వీరభ 

ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటి గేతన భట్టబాణనిక్‌. 
ఈ పద్యంలో పెదపాటి ఎర్రన ఒక కాలక్రమాన్ని అనుసరించలేదు. ఎర్రన నుతించిన 
సర్వదేవుడు ప్రాచీన కన్నడకవి కృష్ణరాయల కాలానికి కొంచెం పూర్వుడో 
సమకాలికుడో అయిన .లింగమగుంట సర్వదేవుడు కావచ్చు. ఈ విషయం 
భావిపరిశోధనవల్ల తీలవచ్చు. 
7. లింగమగుంట రామయ్య; ఇతడు తెనాలి రామకృష్ణుని అల్లుడు. బహు[గంథకర్త. ఇతడు 
వ్రాసిన 6 పుస్తకాల పేర్లు తెలుస్తున్నాయి. 

1. ఆనందకానన మాహాత్మ్యం”, 2. చతుర్వాణికా మాహాత్మ్యంీ ౩. మత్స్య 

పురాణం 4. వామన పురాణం 5. వేంకట మాహాత్మ్యం 6. లక్షణ తిలకం 


ఇందులో మొదటి రెండు గ్రంథాలే లభిస్తున్నాయి. అవి కూడా అము ద్రీతాలు. వీటి 
తాళపత్రప్రతులు మద్రాసు ప్రాచ్యలివిత గ్రంథాలయంలో ఉన్నాయి. ఆనందకాననం 
అంటే కాశీ. కవి వైష్ణవుడు కనుక కాశీని విష్ణుక్లేత్రంగా వర్ణించి, అందువల్లనే దానికి ఆ 
మాహాత్మ్యం వచ్చిందని చెప్పాడు. వాయుపురాణంలోని లక్ష్మీసంహితలో ఉన్న 
ఆనందకానన మాహాత్మా్యానికి ఇది తెనిగింపట. ఇది అయిదాశ్వాసాల కావ్యం. ఇది 
రామయ్యకవి చివరిది కావచ్చు. దీనికి ముందే మిగతా రచనలు చేసినట్టు ఈ గ్రంథంలో 
ఇలా చెప్పాడు: 

వినుము మత్స్య్యపురాణ వామనపురాణములును వేంకటమాహాత్మ్యమును ఫలప్ర 


దము చతుర్వాటికా మహత్వమును దెనుగు చేసి వెలసితి నవనిటబ్రసిద్ధి దనర. 
(R 677 


ఉదయిని (మాసపత్రిక) సంపాదకుడు కొంపెల్ల జనార్థనరావుగారు, మే, 1988 
తెనుగుకవుల చరిత్ర, పుట ఆ 

ప్రబంధ రత్నావళి, పీఠిక, పుట 77 

సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, సం॥ 2002 

టై-కేటలాగు - 4వ సంపుటి, ౩వ భాగం, గ్రంథసంఖ్య ౫.677 

డిస్క్రిప్టివ్‌ కేటలాగు - 1వ సంపుటి, గ్రంథసంఖ్య 36. 


య 4 0 mM మ WO 


280 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చతుర్వాటిక అంటే చదలువాడ. ఇది నెల్లూరి మండలంలో గుండ్లకమ్మ దగ్గర 
ఉంది. ఇక్కడికి లింగమగుంట దగ్గరే. రామయ్య తన స్వగ్రామమైన చదలువాఢ 
మాహాత్మ్యాన్ని అయిదాశ్వాసాలలో వ్రాశాడు. రామయ్య తన మామగారి 
స్థలపురాణాలు వ్రాయడం స్పిషలైజు చేసినట్టుంది. అయితీ ఇతడు 'లక్షణతిలకం' అనే 
ఛందో గ్రంథం కూడా వ్రాసినట్టు లక్షణశిరోమణిలో పొత్తపి వెంకటరమణకవి చెప్పాడు. 


8. లింగమగుంట తిమ్మకవి : తెలుగులో ఎన్ని ఛందో[గంథాలున్నా ఇవాళ తెలుగులో 
పద్యరచన చేయడానికి ప్రారంభించేవానికి అప్పకవీయం పెద్దబాలశిక్ష అయితే, 
సులక్షణసారం చిన్నబాలకిక్ష. దీనిని లింగమగుంట తిమ్మకవి వ్రాశాడు. ఇతడు 
తెనాలిరామకృష్ణుని అల్లుని తమ్ముడు. తన అన్నగారు రామయ్య మత్స్యపురాణం, 
వామనపురాణం మొదలైనవి వ్రాస్తున్నప్పుడు ఈ తిమ్మకవి వాటికి లేఖకుడుగా 
ఉండేవాడు. “లక్షణశాస్త్రములల్ల బరీక్షించుట కొంత కొంత యొరిగినవాడినని ఇతడు 
చెప్పుకొన్నాడు. ఇతని దగ్గర గంథసామా|గి చాలా ఉంది. 


గంథసామ[గి గలుగుట |బ్రతిపదమున కన్ని లక్షణములు వ్రాయు దనిన నందు 
గ్రంథవిస్తర మగుగాన గవితమాత్ర మెన్నిటను దేటపడు నన్ని విన్నవింతు 
(సులక్షణ, అవతారిక -6) 

ఇంతకుపూర్వం ఛందోగ్రంథాలను వ్రాసినవాళ్ళ లక్షణాలు కొందరు చెప్పినవి 
మరికొందరు ఒప్పుకోలేదు. అందరి అభిప్రాయాలనూ తాను క్రోడీకరిస్తానని తిమ్మకవి 
ఇలా చెప్పాడు: | 

కొంద రెంచు లక్షణము గొంద రెంచ 

రందరును నెంచినవి కొన్ని యవియు నవియు 

దొరయగా గూర్చి కవిసమ్మతులను వ్రాయు 

దొకటి కొకటికి సంస్కృతాంధ్రోకు లెనయ (సులక్షణ అవతారిక-5) 


ఈ గ్రంథం క్రీశ. 1862 నుండి అచ్చుపడి చలామణిలో ఉంది. అయితే 1950 దాకా = 
దీని కర్ణ వెల్లంగి తాతంభట్టు అని ప్రచారమైంది; కాని రావూరి దొరస్వామిశర్మగారు దీనిని 
బాగా పరిశీలించి పరిష్కరించాక తిమ్మకవి పేరనే వావిళ్ళవారు ప్రచురించారు. 


తిమ్మకవి 'బాలబోధచ్చందం' అనే మరో లక్షణ గ్రంథాన్ని కూడ రచించాడట. ఈ 
సంగతి కాలూరి ఆంజనేయకవి తన 'సుకవికర్ణామృతం' అనే గ్రంథంలో చెప్పాడు. ఈ 
బాలబోధచ్చందం ప్రతి ఒకటి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారి కార్యాలయంలో 
ఉంది (సంఖ్య 909). అయితే సులక్షణసారం వ్రాశాక తిమ్మకవి యింకో గ్రంథం 
బ్రాయనక్కర్లేదు. అతడు గ్రంథం చివర ఒక పద్యంలో చెప్పిన మాటలు నిజం. 


అద్దమున గిరి కాన్సించునట్టిపగిది సంచితంబగు కవితా ప్రపంచలక్ష 
ణంబు లన్నియు నింద యున్నవి గణించి తలియ ఘటానఘటనశక్సి గలుగు రామ. 
(సులక్షణ. 326) 
కొండ అద్దమందు కొంచమై ఉన్నా, దాని రూపాన్ని బాగా చూడవచ్చు. 


అద్దంకి గంగాధరుడు 


ఆం౦ధ్రసాహిత్యాన్ని ఎంతగానో ఆదరించి, తెనుగు కవులను పోషించి మల్కిభరాం 
పాదుషా ఎన్నో కృతులను అంకితం పుచ్చుకొన్నాడుగాని అతని పేరిట వాస్తవానికి ఒకే 
ఒక కావ్యం నేడు కనబడుతున్నది. దాని పేరు తపతీసంవరణోపాఖ్యానం. ఇది అద్దంకి 
గంగాధరకవి రచించాడు. ఇతడు మహమ్మదీయ ప్రభువులకు కావ్యాలను అంకితం 
చేసినవాళ్ళలో మొదటివాడని ప్రతీతి. అయితే తపతీసంవరణోపాఖ్యానాన్ని అంకితం 
పుచ్చుకొనడానికి ముందు మల్కీభరాం ఎన్నో కావ్యాలను అందుకొన్నాడు. ఈ సంగతి 
కవే తన కృతిలో చెప్పాడు; అతనితో మల్కిభరాం ఇలా అన్నాడట: 


' పెక్కుక్ళ్చతుల్‌ చమత్కృతులు పెంపుగ నందితిగాని నీదుస 

మ్యక్యృతికన్యపై గల మమత్వము వర్తిల దందు లెక్కకుం 

బెక్కువగాగ గోపికలు మించి వసించిన నేమి రాధపై 

మక్కువ యెక్కువై మిగుల మన్ననసీయడె శౌరి వేడుకన్‌? (1-18) 


తనను శ్రీకృష్ణునితోనూ, గంగాధరకవి కావ్యకన్యను రాధతోనూ పోల్చుకొన్న 
మల్క్మి.భరాముడే 'భారతాఖ్యానమందు గలుగు తాపత్యచరితంబు' ఘనత మెరిసీటట్టు 
“వివిధ శృంగారమహిమల'తో విస్తరిస్తూ తన పేర చెప్పమని కవిని పురమాయించాడు 
(తపతీ. 1-19). తపతీసంవరణోపాఖ్యానం మహాభారతంలోని ఆదీపర్వంలో ఉన్నది. 
దానిని నన్నయ్యగారు 23 గద్యపద్యాలలో వ్రాశారు (ఆది. 7:68:90). దీనినే గంగాధరుడు 
పెంచి, అష్టాదశ వర్ణనలూ చొప్పించి అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. 


మహాభారతంలోని కథ చాలా చిన్నది. సూర్యునికి తపతి అనే ఒక కుమార్డె ఉంది. 
ఆమెను ఎవరికిచ్చి వివాహం చేద్దామా అనీ ఆడపిల్లలను కన్న ప్రతి తండ్రిలాగే 
సూర్యుడు కూడా ఆలోచించాడు. చివరికి భూమిమీద తనలాగా వెలిగే సంవరణుని కిచ్చి 
పెళ్ళిచేద్దామని నిశ్చయించాడు. సంవరణుడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక కొండకోనలో ఒక 
అమ్మాయిని చూసి ముగ్గుడై మోహించాడు. అంతలో ఆ పిల్ల అదృశ్యమైంది. రాజు 
నేలమీదపడి విలపించాడు. ఆమె దయతలచి కనబడింది. తనను గాంధర్వరీత్యా వివాహం 
చేసుకొమ్మన్నాడు. ఆ చిన్నది తాను తండ్రిచాటు బిడ్డనని చెప్పింది. మా నాన్న 
నడగండన్నది. ఇంతకూ ఆ పిల్లదాని తండ్రి సూర్యుడే. అయితీ తనకాపిల్ల నిద్దామని 
సూర్యుడు నిశ్చయించుకొన్నట్లు సంవరణునికి తెలియదు. తపస్సు చేసి ఎలాగైనా 
సూర్యుణ్ణి మెప్పించి, అతని అల్లుడవుదామని రాజు దీక్ష తీసుకొన్నాడు. ఆ తపస్సుతో 
చిక్కి సగమయ్యాడు. ఇది అతని కులగురువు వసెష్టుడు చూశాడు. వెంటనే 
సూర్యలోకానికి వెళ్ళి, చెప్పవలసిన నాలుగూ చెప్పి, పెళ్ళికూతుర్ని వెంటబెట్టుకొని 
చక్కా వచ్చాడు. లక్షణంగా పెళ్ళి జరిగింది. 

భారతంలోని ఈ కథను ప్రబంధంగా మార్చడానికి గంగాధరకవి చాలా 
మార్పులు చేశాడు. తపతికి సరియైన పెళ్ళికొడుకును వెదికే బాధ్యతను ఆమె పెంపుడు 


282 : సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 
చిలుక భుజాన వేసుకొని ఊరూరూ తిరుగుతుంది. హస్తినాపురం పాలించే సంవరణుని 
తోటలో ఆగి పనికట్టుకుని ఆ రాజుముందు తపతి అందాన్ని వర్ణిస్తుంది. ఆ అందాన్ని 
వినగానే అతడు మరులు కొన్నాడు. మన్మథావస్థలో పడ్డాడు. తపస్సు చేసి మెప్పిస్తి తన 
కూతుర్ని ఇవ్వకపోతాడా అని సూర్యుణ్ణి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై 
మాట ఇచ్చాడు. ఈలోగా చిలుక తపతివద్దకు వెళ్ళి సంవరణుని చక్కదనాన్ని 
వర్ణించింది. ఆ వివరాలు విని తపతి అతణ్ణీ ప్రేమించింది. ఆమెకూడా సహజంగా 
మన్మథావస్థలకు లోనై మహాచెడ్డ విరహబాధ అనుభవించసాగింది. తదుపరి సంవరణుడు 
వేటకు వెళ్ళాడు. తపతిని కలుసుకొన్నాడు. మూలంలోలాగ కొంత కథ నడిచింది. పెళ్ళిని 
కవి విపులంగా వర్గీంచాడు. 


సంవరణ చరిత్రను తెలుగులో ఇంకొక కవి కూడా రచించాడు. చదలువాడ 
మల్లన్నచేత విప్రనారాయణ చరిత్రను అంకితం పుచ్చుకొన్న మాకరాజు తిమ్మరాజుకు 
లక్ష్మీపతిరాజు అనే తమ్ముడున్నాడు. అతణ్ణి గురించి మల్లన యిలా చెప్పాడు: 


పెక్కుమారులు పార్వతీప్రియరమాధి - పులకు జేయించె నవలక్షపూ జసములు 
వరుస జెప్పించుకొనియె సంవరణచరిత - మెలమి మాకయలక్ష్మీపతీశ్చరుండు 
(విప్ర. 1-46) 


మాకరాజు లక్ష్మీపతి చెప్పించుకొన్న 'సంవరణ చరిత్ర'ను బహుశా చదలువాడ 
మల్లన్నే రచించి ఉంటాడని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు.! ఈ కథను 
సంస్కృతంలో పదవ శతాబ్దంలోనే నాటకంగా రచించినవారు లేకపోలేదు. 
క్రీ.శ. 935-955ల మధ్య కేరళదేశాన్ని పాలించిన కులశేఖరవర్మ దీనిని ఆరంభకాల దృశ్య 
కావ్యంగా రచించాడు.2 ఉరూ కవులపై కూడ ఈ సంవరణోపాఖ్యానపు ప్రభావం 
ఉందట. ఖులీకుతుబ్లా ఆస్థానకవి “వరిహే' వ్రాసిన '“ఖుత్చ్‌ముష్టరీ అనే ప్రబంధంపై 
తపతీ సంవరణపు ప్రభావమున్నదని మిత్రులు డాక్టరు బిరుదురాజు రామరాజుగారు 
చెప్తున్నారు. నిజానికి మల్కిభరాముని ప్రణయగాథ కూడ గంగాధరకవి వ్రాసిన 
ప్రబంధంలో సూచితమైందని వారి ఉద్దేశం. 

సమకాలిక ప్రణయ సన్నివేశాల నుండి కథకు కావలసిన సందర్భాలు 
చేదుకొన్నాడో, లేదోగాని గంగాధరుడు తాను జీవిస్తున్న నాగరికతలోని యాంత్రిక 
సదుపాయాలను సమకూరుస్తున్న సాంకేతిక పరిజ్ఞాన విధాలను కొన్ని కొన్ని చోట్ల 
తెలియజేశాడు. సంవరణుని చూసిన చిలుక అతనితో ఇలా అంటుంది. ““భగర్జర్శన ఘటీ 
యంత్రంబు మదీయమనఃకూప కథారసంబుల వెడలించుచున్న యది” (2-9). అనాటి 
గోల్కొండ ఖిల్లాలో నూతులలోని నీళ్ళను ఘటీయంత్రాలు వెడలిస్తూ ఉండేవన్నమాట. ' 
ఇప్పటికీ, పాడుపడ్డ గోలకొండ కోటలో నీటిసరఫరా కోసం ఏర్పాటు చేసిన 
1. విప్రనారాయణ చరిత్ర (అం.సా.పరిషత్తు ప్రచురణ) ద్వితీయ ముద్రణ పీఠికలో నిడుదవోలు 

వెంకటరావుగారు, పుట 31. 


2. సంస్కృత వాజ్య్ఞాయ చరిత్ర; లౌకిక వాజ్మయం - మల్తాది సూర్యనారాయణశాస్రిగారు, పుట 405. 
3. నాకు వ్రాసిన ఒక లేఖలో ఇది చెప్పారు. 


అద్దంకి గంగాధరుడు 283 


మట్టిగొట్టాల అవేషాలు గోడల పై భాగంలో కనబడుతూ ఉంటాయి. గంగాధరుడు 
ఇటువంటి సమకాలిక వర్ణనలు ఇతోధికంగా చేయలేదే అన్నదే విచారం. 

కవికి తన ఏలిక సరదాలేమిటో తెలుసు. వాటిని తీర్చడానికే ప్రయత్నించాడు. 
“నూతనాసక్తుమేగారె తలంప నెట్టి యెడలన్‌ సర్వంసహా ధీశ్చరుల్‌” అని ఒక 
అర్భాంతరన్యాసంలో గంగాధరుడు ప్రశ్నించాడు (1-86). ఏలిక ఆసక్తిమేరకు, ఆనాటి 
సాహిత్యలోకపు '“ఫ్యాషన్‌”లకు లోబడి వసుచరిత్ర మూసలోనిదా అనిపించేటట్టు ఈ 
కావ్యాన్ని రచించాడు. అందుకే సాహిత్య చరిత్రకారులూ, విమర్శకులూ కొన్ని కొన్ని 
అభిప్రాయాలకు వచ్చారు. 

“తపతీసంవరణము సరసమయినదై మంచి కల్పనలు గలిగి దాదాపుగా 
వసుచరిత్రమును బోలి వరలుచున్నది” అని కందుకూరి వీరేశలింగముగారు వ్రాశారు.* 
అయితి పూండ్ల రామకృష్ణయ్యగారు తమ అము ద్రితగ్రుథ చింతామణిలో దీనిని ఖండిస్తూ 
'వసుచరిత్రమునకు వసుచరిత్రమే సాటిగాని మరియొక గ్రంథము మన భాషలో నిప్ప టికి 
లేదు'' అన్నారు.” పాటిబండ మాధవశర్మగారు తాము పరిష్కరించిన తపతీ సంవరణము 
పీఠికలో రెండు కావ్యాల సంవాదములు కొన్ని చూపించి సముచిత చర్చ చేశారు. 
““తపతీసంవరణము 1550 ప్రాంతమున సంకల్పింపబడి, రచింపబడి 1565 ప్రాంతమున 
ఇభరామునకు అంకితము చేయబడినది. వసుచరిత్రము 1570 తరువాత తిరుమల 
రాయలకు అంకితము చేయబడినది. ఎప్పుడు సంకల్పింపబడినదో, రచింపబడినదో 
చెప్పజాలము. 1550కి పూర్వమే రచింపబడుచుండెననుట సత్యమునకు మిక్కిలి దూరము". 
ఇంతటి దృఢనిశ్చయానికి వచ్చారు. కనుక మయాధవశర్మగారు కచ్చితంగా ఒక విషయం 
ఆదిలోనే చెప్పారు. “ముందువచ్చిన చెవులకన్న వెనుక వచ్చిన కొమ్ములువాడి' అన్నట్లు 
తపతీసంవరణమే ముందు పుట్టినను, తరువాత పుట్టిన వసుచరిత్రమునకు ముందు 
ప్రచారము కలిగినది. వసుచరిత్ర పద్యములు ముందుగా చదివి ఉన్నవారు తపతీసంవరణ 
పద్యములు చదివి గంగాధరుడు, “రామరాజభూషణుని అనుసరించెననుట 
సహజము." 

సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు [భ్రమలుగాని, అభిమాన, 
దురభిమానాలుగాని ఉండకూడదు. గంగాధరుడు తాను ఎవరెవరివల్ల ప్రభావితుడైనది 
ఒక పద్యంలో చెప్పాడు, 

మున్నటి సంస్కృత కవులను విన్నాణపు దెలుగు గవుల వేడుక మీఅజన్‌ 

సన్నుతులొనర్చి, యాధుని కోన్నత సత్కవుల కరుణ నూర్జిత మతినై. (తపతి, 1-8) 

ఈ పద్యంలో చెప్పిన ఆధునికోన్నత సత్కవుఅ పేర్లు తెలియవు. ఊహాగానానికి 
అంతుండదు. గంగాధరుని సమకాలికులే కొందరు లేనిపోని సామ్యాలు తెచ్చారీమో. కవి 
ఇలా అంటున్నాడు. ID = — 
4. ఆంధ్రకవులచరిత్ర = = చ్వికీయుఖాగం పుట్చిత్తు 


5. _ అముద్రితగ్రం మణ్‌ - సంపుటి 11, rr 
6. మాధవశర్మ, ప్రాటీబండ, 'తెపతీసంవరణము' అద్దంకీ గందాధరకవింత్రత్తేతము, -19-54,- 1972 


284 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


లండరీ కుకవులు కొందు పండితమానీంద్రులగుచు బలికిన నేమీ? 
యొండేమి యనక వారికి దండము లొన గూర్చిరేని ధన్యులు సుకవుల్‌ 
(తపతి. 1-9) 


గంగాధరుడు ధన్యుడే. తన విషయములోనేకాదు, తన కవిత విషయంలో కూడా 
సత్ర్రవర్తనను వాంచఛిస్తాడు. 

తిన్నని పదముల నడవడి జెన్నయి పలుకులను రసము చిప్పిలు చుండన్‌ 

సన్నపు వార్త నటించగ, నన్నువ సతివోలె గవిత యమరగవలదే! (తపతి. 1-17) 


సతివంటి కవితలు చెప్పిన గంగాధరుడు సత్కవే. ఇతని కావ్యం రసబంధురమే. 
'సుక్తమీన జలాశయంబు చందంబున కనబడే కావ్యంలో వెతికితే వసుచరిత్రలో లాగా 
కొన్ని గడుసుపోకడలు కనబడతాయి. 


రామరా జభూషణునిలాగ అద్దంకి గంగాధరుడు తూడ అక్కడక్కడ తన 
వైదుష్యాన్ని ప్రదర్శించుకొన్నాడు. అసంభవమైనదానిని ఆకాశపుష్పమనడం పరిపాటి. 
ఆడవాళ్ళ నడుమును ఆకాశంతో పోల్చినప్పుడు వాళ్ళ పొక్కిలిని పొన్న పువ్వుతో పోల్చి 
కవి ఆకాశపుష్పాన్ని సాధించాడు. ' 

“సభ కుసుమ మాలికా వికాసంబు లాశ్రయా సిద్ధంబు 

లను నైయాయిక సిద్ధాంతంబు ప్రత్యక్షప్రమాణంబున 

బూర్వపక్షంబు గావింపంజాలిన నెన్నడిమిపొక్కిలి 

పొన్నపూవుల వలనను....”” 
అంటూ హస్తినాపురంలోని వారనారీమణులను వర్ణించే సుదీర్ణ వచనంలో చెప్పాడు.” 

' (తపతి. 1-65) 

గంగాధరుడు తన తర్కశాస్త్ర పాండిత్యాన్ని ఇలా ప్రకటించాడు: 

నాకముననున్న దేవతానీకమెల్ల జంద్రబింబాస్యపూర్వ పక్షంబుజేసి 

పిదప వారల ముఖచంద్ర బింబములను నవరపక్షంబు జేసె నత్యద్భుతముగ. (2-65) 

మన ప్రబంధాలలో కవులు సంగీతజ్ఞానాన్ని ఏదో ఒక కల్పనలో చూపించడం 
పరిపాటి. కృతిపతి ఇభరాముడు సంగీతరసైకలోలుడు (1-99) కనుక అద్దంకి 
గంగాధరుడు కూడ తన నైపుణ్యం ఇలా వెల్లడిస్తున్నాడు: 

భాస్వరంబైన యదకోకిల స్వారంబు పంచమంబని పెద్దలు పల్కవిందు 

మీ మధుర భాషికీమధ్య సీమకెల్ల మధ్యమం బౌట యాశ్చర్యమహిమ యెపుడు 

(4-6) 

గంగాధరుని నాయక విషయంలోనేకాదు, కవిత్వంలోకూడ “మధ్యను అనువైన 
మాటేమో! . 


7. ఈ సంగతిని శ్రీమతి వసుమతిగారు మొదట చెప్పారు. ఖుతుబ్దా సుల్తానులు - ఆంధ్రసంస్కృతి, 
పుట 6౮7. 


పొన్నికంటి తెలగన్న 


(క్రీస్తుశకం 575లో తెలుగు భాషలోని మొట్టమొదటి శాసనం కనబడుతున్నది. క్రీశ 850 
ప్రాంతాలలో మొదటి కవితాసాక్ష్యాలు కనబడుతున్నాయి. అయినా అచ్చంగా 
తెలుగులోనే వ్రాసినా పూర్తి పుస్తకం క్రీశ. 1575లో తప్ప వెలువడలేదు. అంటే, 
తెలుగుశాసనం గోచరించిన వెయ్యి సంవత్సరాలకు గాని అచ్చ తెలుగు కావ్యం 
ప్రభవించలేదన్నమాట. పొన్నికంటి తెలగన్న ఆని కవి 'యయాతి చరిత అనే కావ్యం 
వ్రాసి ఈ పుణ్యం కట్టుకొన్నాడు. పూర్వం మన సాహితీపరులు “సంస్కృతమే 
ఎల్లభాషలకు తల్లి అనీ, ఆ భాషలోని పదాలు లేకపోతే నిత్యజీవితంలో వ్యవహారాలూ, 
కావ్యరచనా సాగవనీ భావించేవారు. అయితే నిజమైన భాషాశాస్త్రవేత్తలు తెలుగు పూర్తిగా 
సంస్కృతంలోనుంచే జన్మించలేదని చెప్తారు. మన భాషలో తొలి వ్యాకరణం రచించిన 
మూలఘటిక కేతన ఆంధ్రభాషాభూషణంలో ఇలా చెప్పాడు: 


తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును- దానివలన గొంత గానబడియె 
గొంత తాన కలిగె నంతయు నేకమై-తెనుగుబాస నాగ వినుతికెక్కె. 
(ఆంధ్రభాషా. 14) 

తనంతట తానే కలిగిన కొంత తెనుగే అచ్చతెనుగు. అయితే పాలకులు, పండితులు, 
నిష్టలు నిత్యజీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడంచేత కావ్యభాషలో 
కూడా రమారమి మూడు వంతులు తత్సమాలే అధికారం చలాయించ సాగాయి. 
శ్రీనాథుని కాలం వచ్చేసరికి సుదీర్రసమాసాలు పద్యమంతా ఆక్రమించు కొన్నాయి. అతణ్ణి 
అనుసరించేవాళ్ళవల్ల తెనుగు మాటలకు రమారమి 'దేవిడిమన్నా' చెప్పే స్థితి వచ్చింది. 
అయినా ఎంత సంస్కృత పదభూయిష్టంగా పద్యం చెప్పీ వాడైనా పూర్తిగా అచ్చతెనుగులో 
చెప్పిన పద్యం ఒకటైనా తన కావ్యంలో రచిస్తూ ఉండేవాడు. దానికి లోకం 
పొంగిపోయేది. ఈ విషయాన్ని పౌన్నికంటి తెలగన్న ఇలా చెప్పాడు: 

అచ్చతెనుంగుబద్దె మొకటైనను గబ్బములోన నుండిన౯ 

హెచ్చని యాడుచుందు రది యెన్నుచు నేర్చున బొత్త మెల్ల ని 

ట్లచ్చ తెనుంగున న్నొడువ నందుల చంద మెరుంగువారు నిక 

మెచ్చరొ యబ్బురం బనరొ మేలనరో కొనియాడరో నిను౯్‌. (యయాతి. 1-12) 


అందుకే లోకులు మెచ్చుకొంటారని తెలగన్న అచ్చుతెనుగులో కావ్యానికి 
కావ్యమే పూర్తిగా వ్రాయదలచాడు. ఇతనికీ సంకల్పం కలగడానికి అనాటి సాంఘిక 
రాజకీయ పరిస్థితులే కారణం. తెలగన్న గోలకొండ ప్రాంతాలవాడు. అతని కాలంలో ఆ 
రాజ్యాన్ని మల్కి భరాముడు ఏలుతూ ఉండేవాడు. ఆ నవాబుకు తెలుగు సాహిత్యమంటే 
ఇష్టమేగాని అచ్చ తెలుగంటే మరీ యిష్టం." అందుచేత అతని దగ్గర వుండే సరదార్లు 
1. "He (lorahim Qutb Shah) appears to have preferred a pure Telugu Diction (Acca Telugu or 


Acca Tenugu) rather than the highly Sanskritized mixed Language of the dey." 5006611 
Kumar Chaterjl In Languages and literatures of Modem India, p. 281 


286 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అచ్చ తెలుగును ఆదరించారు. సాహితీపరులు ఆ గ్రంథాలు చెప్పసాగారు. పౌన్నికంటి 
తెలగన్న అచ్చ తెలుగులో కావ్యం ప్రాస్తున్నాడని అమీనుఖానుడనే వజీరు విన్నాడు. 
అతడు మల్కిభరాము పాదుషాకు హితవరి. చదువులకు కుదురై మన్నికలకు ఎన్నికై 
చెన్నొందేవాడు. ఈ అమీన్‌ఖానుడు ఆ గ్రంథాన్ని అంకితం పుచ్చుకోవాలని మరింగంటి 
అప్పన్నగారి ద్వారా తెలగన్నకు కబురు పంపాడు. తెలగన్నను పిలిచి అప్పన్నగారు ఇలా 
అన్నారట: 

పిలిచి పొన్నికంటి తెలగన్న! నీచేయు- నచ్చ తెనుగుగబ్బ మన్నియెడల 

మించివెలయగా నమీనుఖానున కిచ్చి- పుడమిలోన సిరుల బొగడుగనుము 

మున్నెవ్వరు నొడువని యీ-తెన్నిడి కడుమీరి యచ్చ తెనుగుంగబ్బం 

పెన్నికమీరగ జెప్పిన-నిన్నుం బొగడంగ గలడె నెలతాల్బయినక? 

(యయాతి. 1-10, 11) 


ఈ మాటలు విన్నాక తెలగన్న మదిలో కోర్కె ననలెత్తింది. తన కబ్బానికి తగిన 
రేడు అబ్బినందుకు సంతసించాడు. అమీనుఖాను సాహిత్యపోషకుడు. పట్టంచుల 
పచ్చడాలు, వరహాలు, గుర్రాలు, పల్లకీలు, కుంచెల అందలాలు, గొడుగులు, పడగలు 
మొదలైనవి దోరహత్తుగా బట్లకు ఇచ్చేవాడు (యయాతి. 1-28). బ్రాహ్మణులకు పెళ్లిళ్లు 
చేయించేవాడు (1-3). అతని భార్య బడేవీబి ఊళో వాళ్ళకు తలలో నాలుకలాగా 
ఉండేది. అందర్నీ ఆదుకొనేది. ఆమె గురించి తెలగన్న ఇలా చెప్పాడు: 


అత్తవారిండ్లకు నరుగు కన్నియలకు గట్నంబు లిచ్చుచు గారవించు 
బొద్దుప్రొద్దుననె యెప్పుడు లేచి నాడల పసిబిడ్డలకు నెల్ల బాలుపోయు 
నాకొన్నవారల కద్దమరేయైన నారగించగ బెట్టు నరసియరసి 

పాలునీ రెనసిన బాగున బెనిమిటితలపులో మెలకువ మెలగ నేర్చు 

నౌర తన పుట్టినింటికి నత్తవారి 

యింటికిని వన్నె దెచ్చిన తుంటవిల్లు 

తల్లివంటి బడేవీబి దరమె' పొగడ 

దమ్మిపూవింట నెలకొన్న దంటకైన! (యయాతి. 1-43) 


అమీనుఖాను మొదటి భార్య ఇటువంటి చల్లనితల్లి అయితే, అతని రెండవభార్య 
“సెక్కరబీబీ' చుట్టముల పాలిటి తంగేటిజున్ను. మూడవ భార్య 'సెమ్మెవీవీ కూడా 
అటువంటిదే. ఇల్లాళ్లు ముగ్గురూ అయిదుగురు కొడుకులను కన్నారు. పెద్ద భార్యకు 
గతాతఖాను, ఫాజిల్‌ఖాను పుట్టారు. వీళ్ళలో గతాతఖాను అక్పరుచేత మెప్పులందు 
కొన్నాడు. ఇతనికి అరప్సీ, పారసీ, గుజరాతీ, మహారాష్ట్రం, తెలుగు, కన్నోజి మొదలైన 
భాషలో వ్‌: చదవడం బాగా వచ్చు. (యయాతి. 1-47) అమీర్‌ఖా౯ రెండవ 
భార్యకు షేక్‌ ఇబహీం, అబ్బుల్‌ అల్లీ అనే కుమారులున్నారు. వీళ్ళలో అబ్బులల్లీ కూడా 
అరప్ఫీ ఫారసీలకోపాటు ఇటుక వ్రాయగలడు; చదవగలడు. పసు re 
హుజూరులో ఇతడు రాయకం (యయాతి. 1-57). మూడవ భార్య కొడుకు అబ్బుల్‌ కరీం 
చదువులప్రొఢ. తెలుగు భాషను, తెలుగువాళ్ళను అభిమానించే ఇటువంటి భార్యలు, 


పొన్నికంటి తెలగన్న 287 


బిడ్డలు ఉన్న అమీర్‌ ఖానుకు తన కృతిని అంకితమివ్వడానికి తెలగన్న చాలా 
సంబరపడ్డాడంటే ఆశ్చర్యం లేదు. 


వేసిన బాటమీద సాగిపోవడం చాలా తేలిక. బాట వేయడమే కష్టం. ఏదైనా 
మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నవాడు కొన్ని నియమాలు పెట్టుకోవాలి. తత్సమాలు 
లేకుండా తెలుగులో కవిత్వం చెప్పాలనుకోవడం మంచిడేగాని పేర్లు, బిరుదులు 
మొదలైనవి చెప్పేటప్పుడు సంస్కృత పదాలు వాడకపోతీ బోధపడదు. 'చతుర్ముఖుడు' 
అనవలసిన చోట 'నలువ' అనీ, 'పుష్పశరుడు' అనే మాటకు 'ననవిల్తుడు' అనీ వాడితే 
ఫరవాలేదుగాని “పక్కిడాల్‌ వేలుపుపాొక్కి లిపసిబిడ్డ' అంటే బ్రహ్మ అని తెలియడం కష్టం. 
అలాగే 'చౌపంచములుకులు గలదంట' అంటే 'పంచశరుడు' అని అనువదించుకొంటేనే 
అర్థమవుతుంది. సంస్కృతంలో సుప్రసిద్ధమైన పేర్లకు తెలుగులో మారుపేర్లు పెడితి 
కటువుగా ఉంటుంది. అందుకే పాన్నికంటి తెలగన్న ఒక నియమం పెట్టుకొన్నాడు: 


తెనుగునను మారుప పేళ్ళిడి - పెనచిన వినగూడ దనుచు బిరుదులు బేళ్లుక 
మును వేల్పు బాసవెంబడి- నుని చెద గాదనకుడయ్య యుల్లములందుక్‌, 
(యయాతి. 1-14) 


ఈ నియమానికి ఏ అయ్యా కాదనడు. యయాతి, దేవయాని, శర్మిష్ట శుక్రుడు 
మొదలైన పేర్లకు మారుపేర్లు పెట్టలేదని ఎవరూ దెబ్బలాడరు. తెలగన్న చాలా చక్కని 
నియమం పెట్టుకొని 737 గద్యపద్యాలలో యయాతి చరిత్రను వ్రాశాడు. అయితే 
మహాభారతంలోని కథనంతటినీ వ్రాయలేదు. యయాతి దేవయానీ శర్మిష్టలను పెళ్ళి 
చేసుకోవడం, పిల్లలను కనడం దాకా కథ చెప్పాడు. వావిళ్లవారు చెప్పినట్టు తెలగన్న 
వ్రాసిన కథకన్నా మిగిలిపోయిన కథే ఎక్కువ అనిపిస్తుంది.? కావ్యమైతే అచ్చ తెలుగులో 
వ్రాశాడుగాని తెలగన్న ప్రబంధ లక్షణాలు విస్మరించలేదు. పురవర్ణన, బుతువర్ణన, 
వనవిహారం, జలక్రీడ, విరహం, ఉపాలంభనలు, వేట మొదలైనవి అన్నీ చెప్పాడు. అచ్చ 
తెలుగులో చెప్పడంవల్ల కొన్ని వర్ణనలలో కొత్తదనం కొట్టవచ్చినంత స్ఫుటంగా ఉంది. 
అగడ్డలో తామరలు అగ్గిపిల్లలలాగ ఉన్నాయని పురవర్ణనలో చెప్పాడు, 


అగడితలో గెందామర- మొగడలు గనుపట్టె జాల మూకై చూడం 

దగి ముస్నీటం దేలుచు- బెగడని వార్వంపుటగ్గిపిల్లలు వోలెక.(యయాతి. 1-80) 

ఎర్రతామరలు అగ్గిపిల్లలలాగ కనబడితి తలగన్నకు తుమ్మెదలు 'చీకటిసోకుడు 
పిల్లల'లా గోచరించాయి (2-73). ఇది రామకథలోని వర్ణన. వ్రాస్తున్నది యయాతి చరిత్రే 
అయినా అందులో 101 గద్యపద్యాలలో ఆతలగన్న రామాయణాన్ని చెప్పాడు (2-61 
నుండి 3-40 దాకా. యయాతి వేటకు వెళ్ళినప్పుడు ఒక లేడిని తరుముతూ జాబాలి 
ఆశ్రమాన్ని చేరుకొంటాడు. పూర్వం రాముడు ఇలాగే లేడివెంట బడ్డాడని జాబాలి 
రామకథ చెప్తాడు. రంభ రావణాసురునికి శాపం ఇవ్వడం దగ్గర్నుంచి కథ ఉంది, ఈ 
ఘట్టంలో తెలగన్న తిక్కన్నగారిని బాగా అనుసరించాడు. నిర్వచనోత్తర రామాయణంటో 


2. యయాతి చరిత్ర (వావిళ్ళ ప్రచురణ 1956) పీఠిక, పుట 5 


288 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తిక్కన్నగారు చకోరాలు వెన్నెలలో ఎలా విహరించిందీ విపులంగా వర్ణించారు. తెలగన్న 
ఆ బాణీలోనే వ్రాశాడు, 


అనుకువెన్నాల దాల్చి తునిచి సేవెలు చేసి వెన్నైలపాలను జున్నొనర్చి 

గట్టివెన్నెల పిండిగొట్టి వెన్నెల వెన్నెగలయ వెన్నప్పాలుగా నమర్చి 

గడితంపు వెన్నెల గండ్రికల్‌ సిగరిగా దియ్య వెన్నెలలోన దెచ్చి పెట్టి 

యెడల వన్నెల చక్కెరిడి జోర్కు వెన్నెల బూనిక నాళీలుగాను గూర్చి 

పండు వెన్నెల యను వెండిపళ్లిరముల 

జెలగి యిల్లాండ్రు వడ్డింప జెలులు దాము 

వేడుకలు మీర బువ్వంపుగూడు గుడిచి 

పాదలు తమితోడ వెన్నెలపులుగు లమం. (యయాతి. 2-84) 


ఇలా వెన్నెల పులుగులను వర్ణించడంలో రాధామాధవ కవిగూడ గట్టివాడు. అతడు 
చకోరాలను ఇలా వర్ణించాడు: 


మొలకవెన్నైల చాలు గలిపి నెచ్చెలులకు సూడిదగా నిచ్చి యాడు నొకటి 
గుజ్జావెన్నైల గ్రొచ్చుకొని తెచ్చి చుట్టాల విలిచి విందులు పెట్టి మలయు నొకటి 
తీగ వెన్నెలతీగె దిగిచి వేతునుకలు సేసీ వల్లభ కిచ్చి చెలగు నొకటి 

చిగురువెన్నైల ద్రుంచి మగని కుత్తుక బ్రేమ గూర్కొని కూర్చొని గునియు నొకటి 
లప్పవిన్నెలకుప్పు బాలలకు జూపి 

మేత పెట్టించి కెలకుల మెలగు నొకటి 

కేలి జంద్రోదయోత్సవశ్రీల బొదవె 

గోరికలు మిన్ను ముట్ట జకోరకములు. (రాధా. 4-102) 


ఈ ఒక్క పద్యంలోనే కాదు. సుదీర్ణమైన గద్యంలో చకోరాల వలరాచకేళి, ప్రణయ 
కలహాలు రాధామాధవకవి చాలా విరివిగా వర్ణించాడు. అతని ప్రభావం తెలగన్నమీద 
ఉంది. రాధామాధవకవిలాగ తిలగన్న కూడ 'మదనగోపాలమంత్రో పాసకుడు. 
రాధామాధవుడు తన గద్యలో తాను 'మదనగోపాలచరణకమలసివా ధురీణుడినని 
చెప్పుకొన్నాడు. తెలగన్న కూడ గద్యలో తాను 'శ్రీ మదనగోపాల మంత్రవరప్రసాదలబ్ధ 
సారస్వతసుకవిజనహిత వచోవైభవుడ'నని చెప్పుకొన్నాడు. రాధామాధవకవీనేకాక 
ప్రబంధ కవులను కూడ తెలగన్న అనుకరించాడు. తెలుగు సాహిత్యవనంలోని రకరకాల 
పువ్వుల నుండి తేనెలు తెచ్చాడు. ఇతడు తన కృతిపతి వేయించిన తోటను ఇలా 
ప్రశంసించాడు: 


ఏచి ననిచి పూచి కాచి పండిన యమీ౯ - పురము మేలితోట లరసీకాంచు 
ముసలివారికైన బసివిడ్డలకునైన - బండ్లు వచ్చు నలరు (బాయ మొదవి. 
(యయాతి. 1-37) 
అమీన్‌ఖాను వేయించిన తోటేకాదు, వ్రాయించిన పుస్తకాన్ని చూసినా పళ్ళొస్తాయి; 
నోరూరుతుంది. 
తెలగన్న అచ్చంగా తెలుగన్న! 


సారంగు తమ్మయ్య 


రాజరాజనరేంద్రునికి సారంగధరుడనే కుమారుడు లేడని కచ్చితంగా చెప్పవచ్చుగాని 
ఆంధ్రదేశంలో అటువంటి పేరున్న వ్యక్తులు లేకపోలేదు. క్రీ.శ. 1580 ప్రాంతాలలో 
గోలకొండ నగరానికి సారంగు తమ్మయ్య అనే కవి కరణంగా ఉండేవాడు. ఇతని 
మూలపురుషుని పేరు సారంగధరుడట. అందుచేత వంశాన్ని సారంగువారని లోకులు 
పిలిచేవారు. ఈ కుటుంబంలో అందరూ గణితవిద్యావిశారదులు. మహవద్‌ కులీ 
కుతుబ్‌షా గోల్కొండను 84 దుర్జాలతో ఏలుతున్నప్పుడు సారంగు తమ్మయ్య 
గోల్కొండ కరణీకం చేస్తూ ఉండేవాడని అతడు వ్రాసిన వైజయంతీవిలాసం అనే 
కావ్యంలోని ఈ పద్యంవల్ల తెలుస్తూంది. 


ఇనసమతిజులౌొ నృపుల నెల్ల మహమ్మదుశాహి యేలు నీ 
యెనుబదినాల్లుదుగ్గముల నేలిన యేలిక గోలకొండ ద 

ద్దననగరస్థలి౯ గరణికం బొనరించెడు దమ్మమంత్రి యా 

జనపతి రమ్ము పొమ్మన బజల్బ్జయవెట్ట గృహస్తు లౌననన్‌. (వైజ. 1-30) 


ఈ పద్యంవల్ల సారంగు తమ్మయ్యను మహమ్మదుషా “రా, పో అని తన 
కొలువుకూటానికి పిలుస్తూ ఉండేవాడని తెలుస్తున్నది. నవాబుతో ఇంత పరిచయం ఉన్న 
తమ్మయ్య తన కావ్యాన్ని నరాంకితం చేయక కులదైవం శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. 
వైజయంతీవిలాసం నాలుగాశ్వాసాల కావ్యం. మొత్తం 568 గద్యుపద్యాలలో 
విప్రనారాయణ చరిత్ర కవి వ్రాశాడు. పన్నిద్దరాళ్వారులలో విప్రనారాయణుడు ఒకడు. 
ఇతడు విష్ణుమూర్తి మెడలో వుండే “వైెజయంతి' అనే మాలిక అవతారం. అందుకే కవి ఈ 
కావ్యానికి ఆ పేరు పెట్టాడు. 

శ్రీరంగంలో ఒక విప్రుని ఇంట నారాయణుడనే బిడ్డ లేకలేక పుట్టాడు. అతడు 
పెరిగి పెద్దవాడై విష్ణుభక్తుడై స్వామివారికి రోజూ పువ్వులు దండలు గుచ్చి పంపించేవాడు. 

పరుల తోటల విరులచే సరుల నెంత పెంపుగా స్వామి కే సమర్పించుచున్న 

దీనిచే గూలి మాత్రంబెకాని పూర్ణ ఫలము రాదని యొక్కయుపాయ మెంచి. 

(వైజ. 1-81) 


తానే స్వయంగా ఒక తోట వేయించాడు. చుట్టు పంచాది పెట్టించి అందులో చౌకంగా 
మూడు చేరుల చవిక కట్టించి నియమంగా ఒక తులసివనం పెంచాడు. రోజూ పువ్వులు 
సమర్పించేవాడు. ఒకనాతడని తోట ప్రాంతాలకు దేవదేవి అనే వేశ్య తన సోదరి 
మధురవాణితో వచ్చింది. వాళ్లిద్దరూ చోళదేశంలోని రాజుగారిని తమ విద్యలతో 
మెప్పించారు. దేవదేవి శ్రీరంగంలో రంగశాయి గుడి పాత్ర. ఆమె నాట్యం చేస్తే చోళరాజు 
“హవుదప్పా! పాత్రరాయ! అహహ! భళిభళీ! అని మెచ్చుకున్నాడు. వేయినూట పదహార్లు 
కృపచేసి పంపించాడు. దేవదేవీ, మధురవాణీ ఆ తోటలో విప్రనారాయణుని చూచి 
నమస్కరించారు. అతడు వాళ్లను కన్నెత్తి చూడలేదు. తన దారిని తాను పోయాడు. దేవదేవి 
నొచ్చుకొంది. అతణ్ణి పరమవిటునిగా చేస్తానని పంతం పట్టింది. 


290 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రకటజీతేంద్రియుల్‌ ధర బరాశరకౌళశికు లంతవారు స్త్రీ 

లకు వకు లంతకంటె మిగులం దృథఢమై మగకచ్చ బిగ్గ గ 

ట్టుకొనగ నీత డెంత శుకుడో హనుమంతుడొ భీష్ముడో వినా 

యకుడొ తలంచుమా సరసిజాయతలోచన! నెమ్మనంబునన్‌. (వై. 2-16) 


ఇటువంటి అయ్యలేకదా సంజవేళ చిటుకుమనకుండా ఘటచేటీవిటులై ఊళో 
తిరుగుతూ ఉంటారని ఆమె విశ్వాసం. విప్రనారాయణుని మార్చలేవని మధురవాణి 
సవాలు చేసింది. “నువ్వే కాదు, ఈ ఊళో ఇంకెవరూ అలా చేయలేరు. చేస్తే ఆ వేశ్ళకు నేను 
నీళ్లూ కట్టెలూ మోస్తాను' అని మధురవాణి ప్రతిజ్ఞ చేసింది. అక్కచెల్లెళ్లు పందెం 
వేసుకున్నారు. మర్నాడు దేవదేవి దాసరిసాని వేషం వేసుకుని విప్రనారాయణుని తోటకు 
వెళ్లింది. అతడు ఉట్టిబెట్టిన గుమ్మడికాయలా కూర్చొన్నాడు. ఆమె మొక్కింది. 'మీ 
తిరువడిఘళ్‌ ఆశ్రయించడానికి వచ్చాను. ఎవరూ లేనిదానను' అంది. అతడిలా 
ప్రశ్నించాడు : 
తల్లి దండ్రి యన్నదమ్ము లెవ్వరు లేక-యొంటి మింటినుండి యుట్టిపడిత 
యింతి యింతకాల మెందుంటివి విర కీ- కిని నిమిత్తమేమి యొనర జెపుమ. 
(వైజ. 2-61) 


తాను వేశ్యననీ, aa విరక్తి కల్లి ఇలా వచ్చాననీ చెప్పింది. అది ఎంత నీచాతినీచమైన 
బ్రతుకో ౩1 గద్యపద్యాలలో వర్షించి ఆ రోత భరించలేక వచ్చానంది. 

వారసతులైన యీసీమవారివలెనె- మోడిమానిసినైన నే గోడు లేదు 

జిహ్వ నాల్గచ్బ్చరాలు నేర్చికకాన-పడపుగూటికి మనసుగొల్బకయిటైతి. (వైజ. 2-95) 
ఆమె అలా చెప్పాక అతనికి అనుమానం వేసింది. 'ఇమ్ముల వేశ్యాసహవాసమ్ములు 
శ్రీవైష్ణవ్లులకు చందంబగునే మమ్మావల నేమందురొకొమ్మా యీ లోకులు" అని 
చెప్పాడు. 

కాకులు రావిపండ్లు దిని కక్క శిలామయదేవమందిరా 

నీకములందు రావులు జనించును సజ్జనచిత్తవృత్తి య 

వ్యాకులలీల రాతిగుడివంటిది లోకములోన వేశ్థలుం 

గాకులవంటివార ఆటుగాన (బబ్రమాదము చేరనిచ్చినన్‌ (నైజ. 2-98) 


రాబోయే ప్రమాదాన్ని ఆ వేదవేది చెప్పాడు. దానికామె తగిన సమాధానం చెప్పిందీ. 
తనకు భోగేచ్చ లేదని చెప్పింది. ఒకవేళ వుంటే, గంతలకు తగిన బొంతలు లేవా, 
ఇక్కడకు రావాలా అంది. అతణ్ణీ సవాలు చేస్తున్నట్టు పాత సామెత జ్ఞాపకం చేసింది 
వినవే సామెత మును తన-మనసు పదిలమైన లంజమందిరముననై 
నను గాపుర ముండగనగు-ననగను నిట్లాడ నీకు నగునె మహాత్మా! (నైజ. 2-103) 


విప్రనారాయణుడు ఆలోచించాడు. తన మనసు సంగతి తనకు తెలుసు. దేవదేవి 
చిత్తశుద్ధిని నమ్మాడు. 


సారంగు తమ్మయ్య 291 


రూపమున గుంటి గాదు కురూపి కాదు వారసతియై గడించు నీ వయసునందు 
దేశమున భిక్షమెత్తుకో దీని కేల మనసు గట్టి విరక్తి బొందినదిగాన (వైజ. 2-105) 


అతడు ఆశ్రయం ఇచ్చాడు. ఆమె దాస్యాన్ని అంగీకరించాడు. మానిలో చేవ చొచ్చినగతి 
ఆమె ప్రవేశించింది. ఈ పరదేశి పడుచును సాకమన్న ఉపేక్షాపచారం అవుతుందని 
ఆమెపట్ల కరుణ వహించాడు. ఆదరం మెల్లగా ఆశగా మారింది. 


వటుమానససు క్షేత్రము - గుటిలాలక చేష్టితముల గుద్దలి గొని యి 
ట్టటు పాదుచేసీ మోహపు - వటబీజము మరుడు నాటి వర్ణిలజేసెన్‌.(వైజ. 2-136) 


ఎప్పుడు వేరే ఉద్దేశాలు అతని మనసులో ప్రవేశించాయో అప్పుడే వజపంజరంలాంటి 
అతని మనసు కరిగి నీరుకావడం మొదలుపెట్టింది. ఈ మార్పు క్రమక్రమంగా ఎలా 
సంభవించిందో చాలా చక్కని పద్యంలో సారంగు తమ్మయ్య చెప్పాడు. 


ఆ విప్రోత్తము వజపంజరనిభంబై నిశ్చలంబైన స 

ద్భావం బంగన సాహచర్యగుణసంపర్కంబునక లోహమై 
(గావంభై దృఢదారువై తరుణవృక్షంబై ఫల ప్రాయమై 
పూవై తన్మకరందమై కరగెబోబో నీళ్ళకుం బల్చనై. (వైజ. 2-139) ' 


అతడు మనోజవేదనలో పడ్డాడని ఆమె గ్రహించింది. గారదావిన మీనులాగ తన వలకు 
జేరెబో బోడి దాసరని ఆమె సంతోషించింది. ఒకనాడు కుంభవృష్టి కురిసింది. వాన 
నెపంతో ఆమె నాతడు ఆశ్రమానికి ఆహ్వానించాడు. 'వనితా, చలి నుండ నేల, వెచ్చని 
తావునకు రమ్మన్నాడు. చల్లకు వచ్చి యింక దాచడ మెందుకని కోరిక చెప్పాడు. ఆమె 
ఆశ్చర్యం నటించింది. 'నొసలు భక్తుడు, నోరు తోడేలు అన్నట్టుంది తీరు అంది. "సరే 
దేవర చిత్తంబులోన కర్తవ్యం బేమిటి? అని ఒప్పుకొంది. అతడు తిరువళకు 
అపేయమన్నాడు. ఆమె ఇలా చెప్పింది: 


దీపము మన్మథరాగో- ద్దీపము లక్ష్మీకరము మదికి భయహరమౌ 
దీపములేని రతు ల్సుఖ-లోపము లవి చీకటింటిలో వెకిరింతల్‌. _(వైజ. 3-26) 


ఏ పనులకైనా దీపం కావాలి. ఈ పనులకు తగదని అతడన్నాడు. 'దీపం ఆర్చడి 
మెందుకు? దానికీ మనకూ మధ్య తెర కడతానంది. ఆ నెపంతో ఆమె తాను కట్టిన చీర 
విడిచి తెర కట్టింది. తెరతోపాటు అతని ఆటకూడా కట్టింది. ఆమె వెంట సానివాడకు 
వెళ్ళాడు. అమె పంచ చేరాడు, వేశ్యమాతకు ఆశ్చర్యం వేసింది. ఇటువంటివాణ్ణి తన 
కూతురు ఎందుకు వలచి తీసుకువచ్చిందో అనుకొంది. దేవదేవి ఇలా చెప్పింది: 


ఫొది నప్పయు నేనును బ-న్నిదమాడిన కోస మితని దెచ్చితి నిక నా 
కొదవ పని తీర నిక - నీ-కొదవయె యని పల్క తల్లి కూతున కనియెన్‌. 
(వెజ. 3౩-96) 


292 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దానితో వేశ్యమాత విజృంభించింది. విప్రనారాయణుని వెళ్ళగొట్టింది. దేవదేవి 
ఎడబాటును అతడు సహించలేకపోయాడు. 


తలచిన నిద్ర రాదు చలిదార్కొను మోసల బేర నెవ్వనిం 

బిలిచిన గుండె జల్లుమను బేర్చు మనఃపరితాపవేదన 

ల్నిలిచినచోట నిల్వ ధృతి నెక్కొన దక్కట! రంగరంగ! తా 

వలచిన యింతి బాయువగ వద్దు సుమీ పగవానికేనియున్‌. (వైజ. 3-115) 


విరహం భరించలేక విప్రనారాయణుడు దేవునిమీద భారం వేశాడు, వేశ్యమాతకు సొమ్ము 
దర్శించుకుంటేగాని దేవదేవి యింట అడుగుపెట్టడానికి వీల్లేదు. దేవుడు తన గుడిలోని 
బధగారుపొత్రను తీసుకువెళ్లి విప్రనారాయణుని తరపున ఇచ్చాడు. వేశ్యమాత 
పుచ్చుకొంది. విప్రనారాయణుని తండ్రి లక్షాధికారి. ఇలాంటి సామ్ములు యింతెన్ని 
ఉన్నాయో పుచ్చుకొందామని లేని ప్రేమతో పిలిపించింది. 


గుడిలోని పాత్ర పోవడంతో అగ్చకులు భయపడ్డారు. అధికారులకు ఫిర్యాదు 
చేశారు. తలవరులు చక్కని అపరాధపరిశోధన చేసి విప్రనారాయణుని బంధించారు. 
శ్రీవైష్టవ్లులకు తలకొట్టినట్టయింది. ఇతర మతాలవారిలా ఎత్తిపొడిచారు: 


చోరుడనంగరా దొరుల సొమ్ములు ముచ్చిలినం |బసన్నుని౯ 

జారుడనంగరాదు పెలుచం బరకాంతలగూడ వీడనా 

చారు డనంగగూడ దనిశంబును వేశ్ళలతో రమించినం 

బోరన మీర లీతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్టవుల్‌. (వైజ. 4-101) 


వాళ్ల మాటలు నిజం చేయడానికో అన్నట్టు దేవుడు కడపట ప్రత్యక్షమై 
విప్రనారాయజణుని, దేవదేవిని చూపించి ఇలా అన్నాడు: 


లీలావినోదమునకై - యీలాగున నేను వీరి నిరువురి రతిరా 
ట్కేలిం గూర్చితి మద్యన-మాలిక యిత డప్పరఃప్రమదయీసతియున్‌. 
(వైజ. 4-125) 
భాగవతులు నిజంగా విప్రనారాయణునికి బహ్మరథం పట్టారు. 


ఈ కథను సారంగు తమ్మయ్య ఆడుతూ పాడుతూ హాయిగా వ్రాసినట్టు 
కనబడుతుంది. చక్కని హాస్యంతో, చల్లని జాతీయాలతో మెత్తగా కథ చెప్పుకుంటూ 
పోయాడు. ఇతడే కాకుండా, ఇంకా ఎందరో ఈ విప్రనారాయణ చరిత్రను వ్రాసి 
మెరుగులుపెట్టారు. అందుచేత ఇతడు పాత్రలను దిద్దిన తీరు బాగా రాణించలేదని కొందరు 
భావించవచ్చు. అయితే నిష్పక్షపాతంగా చూస్తె తమ్మయ్య చిత్రించిన తీరు బాగులేదనలేం.. 
ఒక క్రమోన్మీలం ఉంది. ఇతని దృష్టిలో విప్రనారాయణుడు కేవలం తలపులు లేని కట్టై 
కాడు. ఆశ్రయమిచ్చేటప్పుడే అతడు భయపడ్డాడు. అలాగే జరిగింది. ఇతర కవుల 
విప్రనారాయణ చరిత్రలలో నాయకుడు మనిషిలాగా ఇంత స్పష్టంగా కనబడడు. 
తమ్మయ్య మానవ స్వభావాన్ని అర్థం చేసుకొన్న దిట్ట. 


చదలువాడ మల్లన్న 293 


వైజయంతీ విలాసం తప్ప ఇతడు తెలుగులో ఇంకే రచనా చేసినట్టు కనబడదు. 
“హరిభక్తి సుధోదయం' అనే ఇరవై అధ్యాయాలు గ్రంథానికి సంస్కృతంలో వ్యాఖ్యానం 
వ్రాశాడు. దానికి 'భక్తసంజీవిని అని పేరు పెట్టాడు. అందులో ఒక సంస్కృత శోకంలో 
తాను భాగీరథీపట్టణానికి మంత్రినని చెప్పుకొన్న సంగతి తొలిప్రకరణంలోనే 
తెలుసుకొన్నాము.2. 


ఆ భాగీరధీపట్టణమే మన భాగ్యనగరంగా మారింది. తమ్మయ్య రాచకార్యాలలో 
ఉండి ఎక్కువగా కృతులు చేయలేదనుకోవాలి. 


సమకాలిక జీవితాన్నీ చక్కగా చిత్రించే ఇటువంటి కవులు ఒక కావ్యం వ్రాసినా 


చదలువాడ మల్లన 


కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్యగారి తరువాత ఆ వంశంలో కవులూ, పండితులూ 
కృతులు చెప్పి రాజసత్కారాలు పొందారు. ఎర్రయ్యగారు రెడ్డిరాజుల కొలువులో ఉండి 
క్రీశ. 1360 ప్రాంతాలదాకా జీవించి ఉండవచ్చు. వారి తరువాత ఒక నాలుగు తరాలు ఆ 
కుటుంబంలోని వాళ్ళ గురించి తెలియదుగాని క్రీ.శ. 1485-90 ప్రాంతాలలో విజయనగర 
సామ్రాజ్యాన్ని పాలించిన సాళువ నరసింహరాజు చదలువాడ మల్లనగారిని సత్కరించాడు. 
ఆ తరువాత క్రీ.శ. 1515 దాకా ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలను పాలించిన గజపతులు 
ఈ మల్లన్నగారి కుమారుడు ఎగర్రన్నగారిని అందలాలూ, ఆభరణాలూ ఇచ్చి 
సంతోషపెట్లారు. గజపతులను మెప్పించిన ఎర్రయ్యగారికి లింగన్న అనే కుమారు 
డున్నాడు. ఆయన 'రాజులు మెచ్చగ కావ్యాలు చెప్పాడు. ఈయన క్రీ.శ. 1540 
ప్రాంతాలవాడు, ఇతనికి ఒక కుమారుడు పుడితీ లింగన్న తన తాత పేరు పెట్టుకొన్నాడు. 
ఈ మల్లన్న గురించే మనం ఇప్పుడు చెప్పుకొంటున్నాం. 


ఈ పండిత కుటుంబం మొదట గుడ్తూరు సమీపాన ఉండే చదలువాడలోనూ, 
తరువాత కాళహస్తిలోనూ ఉండేవారు. “శ్రీ కాళహస్తీశ్చరదయాసహాయం'తో మల్లన 
కవిత్వం చెప్పసాగాడు, ఇతడు 'అనుపమరచన' గా రుక్మాంగద చరిత్రను ద్విపదలలోచెప్పి 
రామయ్యగారి భాస్కరునికి అంకితమిచ్చాడు. రామయ్య భాస్కరుడే కొండవీడు 
ప్రాంతాలలో బాచరుసయ్య ఆనే పేరుతో క్రీ.శ1550 ప్రాంతాలలో పాలించాడు. 
చదలువాడ మల్లన వ్రాసిన ద్విపద రుక్మాంగద చరిత్ర ఇప్పుడు దొరకడం లేదుగాని 
ఒకనాడు దీనిని లాక్షణికులు ప్రమాణంగా అంగీకరించారని చెప్పవచ్చు. 
అఖండయతులను చెప్పుతూ అప్పకవి ద్విపద రుక్యాంగదలో నుంచి ఈ రెండు పాదాలను 
ఉదాహారించాడు. 

1. నవాబులయుగం. సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి, 2003 


2. ఈ శోకాన్ని డా॥ వి. రామరాజుగారు ఉదాహరించారు. 'శాంతి' - సాహిత్య సంకలనం, 
సంధాత- భార్గవదేవ, విద్యాకులపతి, గుంటూరు, పుటలు 670-672, 


294 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


శ్రీకరగుణసాంద్ర చిరయశోరుంద్ర- ఆకారచంద్ర రామయభాస్కరేంద్ర! 
(అప్ప. ౩-229) 


అనుపమ రచనగా ఈ రుక్మాంగద చరిత్రను చెప్పాక చదలువాడ మల్లన 
కార్వేటినగరానికి చేరి ఉంటాడు. ఈ మండలం క్రీశ 1530 దాకా సాళువంెడ్డ పరిపాలనలో 
ఉండేది. ఆ తరువాత మాకరాజు వంశీయుల హస్తగతమైంది. క్రీ.శ. 1550 ప్రాంతాలలో 
ఈ పరిసరాలో దోపిడీదొంగల ముఠా ఉండేది. ఆ గుంపును మాకరాజు అనే వీరుడు 
అణచివేశాడు. డెబ్బయిఏడు పాళముల మన్నీలు ఏకమై బైదగుండ్లపై వచ్చినప్పుడు ఈ 
మాకరాజు కోట వెలువడి అవలీలగా జయించాడట. ఈ మాకరాజు కుమారుడు 
తిమ్మరాజు క్రీ.శ 1580 ప్రాంతాలలో నేటి కార్వేటినగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. 
చదలువాడ మల్లయ్య విప్రనారాయణ చరిత్రను అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి ఈ 
తిమ్మరాజుకే అంకితమిచ్చాడు. ఇతనితో కలుపుకొని నలుగురు కవులు నలభై 
సంవత్సరాలలోపున నాలుగు రకాలుగా ఈ విప్రనారాయణ చరిత్రనే రచించారు. వాళ్ళ 
వివరాలివి: 


క్రీశ 1545 | పరమయోగివిలాసం తాళ్ళపాక చిన్నన్న 
ద్విపద - నాలుగో ఆశ్వాసం 
క్రీశ 1564 పరమయోగివిలాసం సిద్ధరాజు తిమ్మరాజు 


చంపు-3:181-309 
క్రీ.శ. 1580 విప్రనారాయణ చరిత్ర చదలువాడ మల్లన 
క్రీ.శ. 1580 వైజయంతీ విలాసం సారంగు తమ్మయ్య 


ఈ నలుగురిలో మొదటి ఇద్దరి రచనాకాలం నిర్ణయించడానికి ఆధారాలున్నాయి 
గాని, మిగతా ఇద్దరిలో ఎవరు ముందో ఎవరు వెనకో చెప్పలేం. చివరి మూడు 
గంథాలనూ చదివిచూస్తే “పరమయోగివిలాసమును మల్లనకవియు, విప్రనారాయణ 
చరిత్రమును దమ్మయ్య కవియు జదివియుందురనియు, విప్రనారాయణ చరిత్రమునకు 
మెరగుపెట్టవలెనను తలంపుతో దమ్మయ్య వైజయంతీ విలాసము రచించెననియు 
స్ఫురింపకపోదు'' అని కొందరు పండితులు భావిస్తున్నారు.! అయితే వైజయంతీవిలాసం 
క్రీ.శ. 1510లోనే పుట్టిందని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇరువురును దాదాపు 
సమకాలికులే. ఒకరి కావ్యము నొకరు చూడక వ్రాసీయుందురని చెప్పి విప్రనారాయణ 
చరిత్ర రచనాకాలం క్రీ.శ.1580 అని వారే అభిప్రాయపడుతున్నారు.* అయితే ఒకటి 
మాత్రం చెప్పాలి. తొలి ముగ్గురి కథలూ ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. సారంగు 
తమ్మయ్య మార్పులు చేశాడు. అందుచేత తొలి మూడు గంథాలే తొలి రచనలని 
చెప్పవచ్చు. వాటి సామ్యాలు చూద్దాం. 

1. విప్రనారాయణ చరిత్ర (పరిషత్తుప్రచురణ) పీఠికలో జయంతి రామయ్య, మల్లాది 
సూర్యనారాయణశాస్త్రీగారు, పుట 8. 

2. ఆంధ్రకవితరంగిణి: 8వ సంపుటం - చాగంటి శేషయ్యగారు, పుట 86 

3. ఆంధ్రకవితరంగిణి: 10వ సంపుటం - చాగంటి శేషయ్యగారు, పుట 69. 


చదలువాడ మల్లన 295 


విప్రనారాయణుణో మోహపరవశుణ్జో చేస్తానని దేవదేవి పందెం వేసింది. అతని 
ఆశ్రమంలో చేరింది. అతడు ఆమె చేతికి చిక్కలేదు. 'కొనసాగని ప్రతిన ఎందుకు 
చేశానురా భగవంతుడా' అని దేవదేవి విచారిస్తూ నిద్రపోయింది. అప్పుడు చిన్నన్న 
వ్రాసిన ద్వ్చాపద పంక్తులు ఇవి; 

అని కనుమూయంగ నారంగవిభుడు - సనుదెంచి 'వెరవకో సారంగనేత్ర। 

యెల్లి యీ ప్రొద్దున కెల్ల నీమనసు- జల్లజేసెద' నని చనిన మేల్కాంచి. 

(ద్విపదపరమ, 4, పుట 289) 

దీనినే సిద్ధరాజు తిమ్మరాజు ఇలా వ్రాశాడు: 


ఇట్టి చింతతోడ నింత యొకింతగూ- ర్కుటయు రంగనాయకుండు గరుణ 
పొలుపుమీర దాని కలలోన బత్యక్ష- మగుచుగానిపించి యాదరమున, 
ఏల విచారించెద వో- బాలిక! నీ కోర్కెయెల్ల ఫలితంబుగ నే 
వాలాయము గావించెద- జాలి యడుగుమనుచు బలికి చనియెం జనినక్‌. 


ఇదే విషయాన్ని ఒక పద్యంలోనూ, కొంత వచనంలోనూ చెప్పాడు: 


నేరము చేసితి నెంతయు - నీరీరుహనాభ కృష్ణ నీ తిరువుళ్ళం 
బేరీతి నానతీవే - శ్రీరంగా రంగరంగ సేవకఫలదా! 


అనుచు జింతాపారవశ్ళుమున గొంత నిద్రించు సమయంబున నార్హజనశరణ్యుండును 
నిథిలదేవతావరేణ్యుండును భక్సజనఫలప్రదాయకుండు నగు రంగనాయకుం డయ్యింతి 
భావంబున నావిర్భావంబు నొంది “యిందువదనా' భవదీయ మనోరథంబు 
సఫలంబయ్యెడు, ఎల్లి యీప్రొద్దు దనుకం దాళుకొ'మ్మని యనుగ్రహించి యప్పంచశర 
గురుండు తిరోహితుండైనం గనుంగొని చంచత్ము తూహలాద్భుత భయసంభమంబులు 
మనంబునం బెనంగొన నాత్మగతంబున... (విప్ర 3-43, 44) 


సారంగు తమ్మయ్య కథలో దేవదేవి విదారించడంగాని, దేవుడు కలలో కనబడి 
హామీ ఇవ్వడంగాని లేదు. తొలి ముగ్గురూ దైవఘటనకే ప్రాధాన్యమిచ్చారు. తమ్మయ్య 
మానవుల గుణాలనే చిత్రించడానికి ఎక్కువ ప్రయత్నించాడు. 

దేవదేవి తల్లికి 'విటకంటకి' అనే. ఖ్యాతిని చిన్నన్న, తిమ్మరాజు, మల్లన్నలు 
ముగ్గురూ వ్రాశారు. 'కడుకోప మెసగి రోకలి మూపుమీద నిడుకొని' ఆ వేశ్యమాత 
వచ్చిందని చిన్నన్న వ్రాశాడు (పుట 299). 'బుజముపై నొక్క రోకలి పూనిపట్టి 
గదరుకొనుచును గసరుచు బెదవులదర' దానిని మల్లన ప్రవేశపెట్టాడు (4-19), 
సారంగు తమ్మయ్య గిన్నె తెచ్చిన వటునికి “బాగాలు, తెల్లనాకు, కైరవళ్లు, గంధాక్షతలు' 
ముందు ఇప్పించాడు. 

తొలి ముగ్గురు రచయితలూ విప్రనారాయణుని సహజ భక్తివైరాగ్యాలను 
తొలినుంచి చూపించారు. అతని దృఢచిత్తాన్ని చూపించారు. తమ్మయ్య సృష్టిలో 
విప్రనారాయణుడు మానవమాత్రుడు, .మల్లన సృష్టించిన విప్రనారాయణుడు 
వానవచ్చినరా త్రి, తన తోట ఏమైపోతుందోనని ఇలా భయపడతాడు: 


296 సమగ్రాంధ్ర సాహిత్యం - ర0డవ సంపుటి 


కావేరి పూర మెక్కడ వెల్లివిరిసెనో యొద్దీగాలువయెద్ది యుర్గ్లబడెనొ 

ఆసదైన చ్రకులెయ్యెవి పెల్లగిల్లెనో యాకు లేవంక జీ కాకుపడెనొ 

కలిగొట్లు చిన్న రెమ్మల... బెట్టెనో మడిసి యే కొమ్మలు బడలుపడెనొ 

గాడ్పుచే నూటాడి కారె యేమయ్యెనో లతికల చెలువ మేగతినిజనెనో 

తెలియ నింతయు వర్ణంబు వెలియదాయె 

మొగులు మొత్తంబు లెప్పటి పగిదితోడ 

గారు క్రమ్ముచు నున్నవో కాక కొంత 

పలుక బారెనొ కనుగొనవలయుననుచు. (విప్ర. 3-67) 
తోటలోనికి వెళ్లి మొక్కలను చూడాలనుకొంటాడుగాని ఆ తోటలోనే తోటమనిషి ఒకర్తె 
ఉరదనే జ్ఞాపకమే మల్లన పాత్రకు లేదు. ఇక సారంగు తమ్మయ్య చిత్రించిన 
విప్రనారాయణుడు ఆదిలోనే ఆమెను ఉపేక్ష చేయగూడదని భావిస్తాడు. దానికి 
కారణాలివి: 

"ఏ బసాపడి తోటకేతెంచునందాక బనిసీయు దా బసాపడనుబోదు 

నే జేత బనిపట్టితీ జూచి ముందుగా దానందుకొను నొడల్‌ దాచుకొనదు 

నే మేల్కనకమున్న తా మేలుకొకి దేహశుద్దియై తిరుమాళ్ల శుద్ధిచేయు 

నేనిద్రబోవుదాకా నిద్రబోవ, దేవని చెప్పునోయని పాయకుండు 

విరతిమై నింట వేపుర విడిచివచ్చి 

తోటపనిపాటుకొదిగి నాతో బయాస 

పడుచునున్నది పరదేశిపడుచుదీని 

సాకకున్న ను పిక్షాపచార మొదవు. (వైజయంతి. 2-126) 
ఉపేక్ష చేయకూడదనే తమ్మయ నాయకుడు తనకు పెరుమాళ్ళ కోవెల ప్రసాదము 
కట్టడివస్తూ ఉంటుందని ఆ తళియ ప్రసాదం ఆమెకు ఇస్తాడు. తమ్మయ పాత్ర భక్తుడైన 
మనిషి. ఇతరుల విప్రనారాయణులు ఎప్పుడూ మహనీయులు, కొంతవరకు చిన్నన్న 
పాత్రచిత్రణే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. వానలో తడిసిన దేవదేవిని 
విప్రనారాయణుడు .చూశాడు. “కటకటా! కడునొచ్చె దీనినిటకు రమ్మందునో,. యేల, 
యిష్వాళ నేకాంతమునవచ్చి యెలనాగలున్న నేకాంతులకు కూడునే' అనుకొంటాడు. 
'దయమాలి ఎలా ఉండడం అనుకొంటాడు. “తడయనేటికి రమ్ముతరళాయతాక్షి! 
జడియక మాపర్ణశాలలోనికి!' అంటాడు. ఇప్పుడు దేవదేవి తడియార్చు చందాన కొంత 
సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. “బడలితి రొక్కింత పదములొత్తుదునె?' అని కాళ్లు 
పడుతుంది. చలిగాలికొరకు వీచింది, ఆ మోహనాంగి చేయి అంటడం వల్ల 
విపనారాయణుడు 


a 


హరికుబ్దమున్ను నెయ్యంబునంగలయు - కరణి నాలేమ నంగజకేళిదేల్చె 
FF (ద్విపదపరమ-4, పుట 295) 
చిన్నన్న, చేసిన కథనాన్న సిద్ధరాజు తిమ్మరాజు కుదించాడు. మల్లన పెంచి కొన్ని 
మెరుగులు పెట్టాడు. తడుస్తున్న దేవదేవిని మల్లన విప్రనారాయణుడు దయడలచి 


చదలువాడ మల్లన 297 


పిలుస్తాడు. అమె లోనికి వస్తుంది. ఆ తరువాత ఆమెను “ఇది ముట్టుకోకు, అది 
ముట్టుకోకు’ అని హెచ్చరిస్తాడు. 

తడికాళ్ళతో ద్రొక్కెదవుచుమీ యిదె కుశా స్తరణ మాత్మధ్యానసమయమయ్యె 

నెడలేదు వేష్టవ-లిటురమ్ము ముట్టెదు గనుక ప్రాతస్స్నానమునకు వలయు 

బీఠంబుపై తీర్థ పెరుమాళ్లు వేంచేసి యున్నవా రపచార మోసరిల్లు 

పెట్టినారము పట్టిబుట్టిలో దులసిని జతన6౭ ము భానువాసరము రేపు 

వల్ల మామూల వలపిరిచల్లు నిచట 

నురియు నీఛాయ నిద్రమై నుందునచట 

మహితరామానుజోదీర్యమాణభాష్య 

ముఖబహు [గ్రంథ సామీష్యమునకు జనకు, (విప్ర. 3-77) 
దేవదేవి సామాన్యురాలా? 'ఈచలికతంబున నిద్దుర రాదు, విష్ణుగాథా పదలీలలం 
గడపెదం దగుప్రొద్దు' అని కోకిల ధ్వనితో ఆలాపన చేసిందట. 

తలిరుంబోడి దొడంగి మాధవుడు రాధంగూడి క్రీడించు గా 

థలు కుబ్బం గయికొన్న వార్తలను సత్యావాంఛ లీడేర్చుసు 

ద్దులు నాభీరవధూటులందుగల పొందున్‌ రుక్కిణీదేవిపై 

చెలిమిం గ్రొన్నన యిచ్చులాగు వినిపించెన్‌ మాధురీ వైఖరిన్‌. (విప్ర. 3-82) 
శృంగారరస ప్రధానమైన కథలు చెప్పిన తరువాత “బడలినవార లిందనుక బాదులు 
ద్రవ్వ్చియుగారమెత్తియున్‌'' అని కాళ్లు ఒత్తుతుంది. అతనికి పులకలెత్తాయి. రంగస్వామి 
ప్రేరేపగా విప్రనారాయణుడు ఆమెతో క్రీడించాడని మల్లన మనకు చిన్నన్న మాటలనే 
జ్ఞాపకం చేస్తాడు. అయితే మల్లన గారి విప్రనారాయణునకు దేవదేవే సమస్తం నేర్చవలసి 
వచ్చింది. 

చక్కెర కమ్మోవి చవిచూచిచవిచూడనొయ్యన గొనగోరనొత్తియొత్తి 

కివకివ బారువా క్రియబల్కి పల్కంగ నలకళాదేశంబు లంటియంటి 

చుంబన క్రియలను జొక్కించి చొక్కింపగడునోయారముగాగ గవిసికవిసి 

బిగియారు కౌగిట సాగియించి సాగియింప జిట్టంటుచేతల జెనకి చెనకి 

యుచితబంధానుబంధత - నుండియుండ - సశగపుంభావరీతుల ననగి పెనగ 

దపసికిని నేర్చియతని మౌగ్ధ్యంబునెల్ల - రమణివిడనార్చెనతను ప్రొఢిమ చెలంగ 

(విప్ర. ౩-90) 

మల్లన వర్ణించినా దేవదేవీ విప్రనారాయణుల శృంగారంలో చెలగిన. “అతను 
ప్రాఢీమ' ఎలాంటిదోగాని ఇతని కావ్యంలోచూపిన ప్రొఢిమ పూర్తిగా స్వతంత్రం కాదు. 
తిమ్మరాజూ, మల్లనా, తమ్మయ్యల్ల రచనలు పరిశీలించాక “కథాసన్నివేశకొశలమందీ 
ముగ్గురు కవులలో దారతమ్యము  నిరూపించవలసినచో గొన్నిపట్ల దమ్మకవియే 
యధికుడని చెప్పదగినను ననేక ప్రధాన విషయంబుల మల్లనయే మేలనిపించుకొను నని 
జయంతి రామయ్యగారూ, మల్లాది సూర్యనారాయణశాస్త్రీగారూ అభిప్రాయపడ్డారు. 
అయికీ ఆ ప్రధాన విషయాలు కొన్ని చిన్నన్నకు ప్రతిధ్వనులు. 
4. విప్రనారాయణ చరిత్ర (పరిషత్స చురణ) కీరిక, పుట 12. 


పింగళి సూరన్న 


అప్పటికి ఆంగ్ల సాహిత్యంలో షీక్సుపియరు అడుగుపెట్టలేదు. ఎడ్మండ్‌ స్పెన్సరు కూడ 
తన ప్రథమ కావ్యం రచించలేదు. నేటి బృహత్కథలకు వాడే 'నావెల్లా' అనే పదంతో 
ఇటాలియన్‌ భాషలో సరికొత్త సాహిత్యరూపం ప్రభవించలేదు. హాలెండు దేశంలో 
డచ్చి కవితాసార్వభౌముడు వాండెల్‌ జన్మించలేదు. అలాగే ఈనాటికీ కొత్త 
వ్యాఖ్యానాలూ, అర్జాలూ, ఆలోచనలూ రేపే 'డాన్‌ కీ హోటే*ను రచించిన 'సర్వాంటెజ్‌ 
స్పెయిన్‌ సాహిత్యంలో ప్రవేశించలేదు. ఫ్రాన్సు దేశంలో మాత్రం అప్పుడప్పుడే 
“గర్లాంటువ' అనే విడ్డూరమైన పాత్రను సృష్టించి 'రబెల్లి నవలల వంటి రచనలు చేశాడు. 
ఇటలీలో కూడ అఆఅర్గండో 'ప్యూరియానో' అనే మహాప్రతిభావంతమైన కావ్యాన్ని 
అప్పుడప్పుడే వ్రాశాడు. ఇది క్రీశ. 1532 నుండి 1585 దాకా ఉన్న సువర్ణయుగం. 
విశ్వ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచే ఈ తారలతోబాటు మన తెలుగు సాహిత్యంలో 
ఒక మహాకవి ఇదే యుగంలో జన్మించాడు. అతడు పింగళి సూరన్న ఈ విశ్చకవి 
తొలినుంచి తన కవితా వైభవాన్ని నిథిలసూరిలోకం అంగీకరిస్తుందన్న ఆత్మవిశ్వాసంతో 
తన రచనలు చేశాడు. సమకాలిక లాక్షణికులూ, వ్యాఖ్యాతలూ ఈ సౌజన్యాజేయుణ్ణి 
సూరపరాజు గారనే పేరుతో గౌరవించారు. 


పింగళివారిది విద్వత్కుటుంబం. నేటి మన నిజామాబాదు జిల్లాకు ప 
మహారాష్ట్రంలో పింగళి అనే గ్రామం ఉంది." బహుశా అది ఈ కుటుంబానికి ఆదిలో 
ఉనికిపట్టు అయివుండవచ్చు. పింగళి గ్రామంలో గోకనామాత్యుడనే కవి ఉండేవాడు. 
అతడు 'నందకస్తవం' అనే కావ్యం వ్రాశాడు. ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గాన్ని 
వర్ణించాడు. ఈ గోకనామాత్యునికి చాలాకాలం దాకా సంతానం లేదు. అతని భార్య 
సూర్యనారాయణుణ్లీ సేవించింది. ఆ దేవుడు కలలో కనబడి ఒక దొండచెట్టు ఇచ్చాడనీ, 
నాటినుంచి పింగళి గోకన్నగారి సంతానం దొండపాదులాగ విస్తరించిందనీ జనులు 
కథలో చెప్పుకొంటారు. ఈ గోకన్నగారిని గురించి మరో విడ్డూరమైన కథకూడ 
ప్రచారంలో ఉంది. “పింగళివారి పీకి అనే సామెత సైతం పుట్టింది. 


గోకన్నగారు ఒకనాడు అడవిలో పోతూవుంటే ఒక గాజుపూస దొరకిందట. 
దానిని ఆయన ఏ మణిశలాకగానో భావించి పెటో దాచుకొన్నాడు. ఆ తరువాత 
వాళ్లింట్లో పీకి అనే పనికత్తి కుదురుకొంది. ఒకనాడు అది పురిటి గదిలో, కూర్చున్న 
చోటినుంచే నాలుక చాపి దీపాన్ని ఎగసనతోసిందట. “ఇది ఎవరో దేవాంతకురా' లని 
ఇంటివాళ్లు దానిని వదిలించుకో జూశారు. ఎవరూ చేయలేని పనులు అది చెప్పింది తడవు, 
అవల చేసివేసేది. దాని బాధపడలేక పింగళివారు ఉన్న ఊరు విడిచి దేశాంతరం 
పోయారు. వాళ్లు విడిచిపెట్టిపోయిన పెద్ద రుబ్బురోలును-నలుగురు మనుష్యులైనా 
ఎత్తలేనిదాన్ని - అవలీలగా నెత్తిమీద పెట్టుకొని అది ఆ కొత్త ఊరులోనూ సిద్ధమైంది. 


1 మన్మాడ్‌- పూరా రెలుదారిలో పూర్ణాకు దగ్గరలో “పింగళి రై లుసీష్టన్‌ ఉంది. సీకిందరా బాడదుకు, 
దీనికి 321 కిలోమీటర్లు. 


పింగళి సూరన్న 299 


““ఏం చేస్తే నువ్వు మమ్మల్ని వదిలిపెడతావ్‌?'' అని గోకన్నగారు విసుగెత్తి అడిగారు. 
“ఈ ఆ పూస ఇచ్చి వేస్తే పోతానని అది చల్లగా చెప్పింది. ఆయన ఇచ్చాడు. అది 
కథతోపాటు కంచికి వెళ్లింది. ఈ కథకు కాళ్లూ చేతులూ ఉన్నాయో లేదోగాని 
సూరపరాజుగారే ఒక గ్రంథంలో తమ తాతగారు పీకి అనే గంధర్విని ఏలినట్లు కొన్ని 
పద్యపాదాలతో ఈ కథనే నడిపించారు. 


పేర్పల'యంగ నాఘనుడు పింగళి గోకబుధోత్తముండు గం 

ధర్వి నొకరు బేకి యనుదానిని దాసిగ నేలె యోగితా 

గుర్వనుభావుడై నెరపె గోపకుమారుని ఖడ్గవర్జనం 

బర్వపు నిండువెన్నాలలపై నెరి జూపెడు కీర్ణిసంపద౯. (ప్రభా. 1-14) 


ఈ గోకన్నగారి వంశంలో నాలుగైదు తరాలు పోయాక రామయ్యగారు మొదలైన 
వ్యక్తులు గోదావరీ ప్రాంతాలకూ, కృష్టాతీరానికీ, గాదయగారిలాంటివాళ్లు పల్నాడుకూ 
పాకనాటికీ వలస వెళ్లారు. కృష్ణా జిల్లాలోని నిడుమానూరులో కొందరూ, కృష్ణరాయ 
సముద్రంలో కొందరూ అగ్రహారాలు సంపాదించి జీవితం గడుపుతూండేవారు. 


కృష్ణదేవరాయలవారు భువనవిజయాన్ని నెలకొల్పి అందులో అష్టదిగ్గజాలను 
ప్రతిష్టించే బంగారుకాలంలో ఫింగళివారి వంశంలో సూరపరాజుగారు జన్మించి 
ఉంటారు. క్రీ.శ.1530 ప్రాంతాలలో వారు విద్యాభ్యాసం ముగించుకొని ఉంటారు, 
అనన్యసామాన్యమైన పాండిత్యాన్నీ, చాటుప్రబంధ రచనా పాటవాన్నీ అలవరచుకొని 
ఆయన సత్కావ్యరచనా విశారదులయ్యారు. సూరపరాజుగారు చిన్నప్పుడు వివభక్తులు. 
తాము “లలాటేక్షణభక్తితీలుర మని చెప్పుకొన్నారు. ఈ శివభక్తిని ప్రకటించే 'గిరిజా 
కల్యాణం” అనే కావ్యాన్ని సూరపరాజుగారు నూనూగు మీసాల నూత్న్సయావనంలో 
వ్రాశారు కాబోలు. ఆ కృతి నేడు కాలగర్భంలో కలిసిపోయింది. అందులో నుంచి ఒకే ఒక 
పద్యాన్ని అనంతర లాక్షణికులు ఉదాహరించారు. 

సంస్కృతంలో 'లప' అనే ధాతువుకు ఘణ్‌ ప్రత్యయం చేర్చినప్పుడు 'లాప' అనే 
రూపం వస్తుంది. ఇందులో వచ్చిన 'ఆ'కారానికి విడిగా యతిని చెప్పవచ్చునట. ఈ 
“ఘణ్‌* యతికి ప్రమాణంగా పింగళి సూరన్న గారి గిరిజాకల్యాణం నుంచి ఈ ప్రయోగం 
కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్బందంలో (3-234)లో చూపించారు. 


కోపాటోపంబున ధర- ణీపాలకచంద్రముడు మునిశిఖామణులక 
ద్రోపించిన వారు దురా- లాపము లాడుచును బోయి రా సమయమున. 


సూరపరాజుగారి ఇతర కృతుల నుంచి కూడ ఉదాహరణలిచ్చిన కస్తూరిరంగకవి 
పారబడడానికి ఆస్కారం లిదని, మొన్న మొన్నటిదాకా వారి గిరిజాకల్యాణం ప్రచారంలో 
ఉండేదని చెప్పవచ్చు. తమ లలాటేక్షణభక్తిశీలాన్ని గిరిజాకల్యాణంలో ప్రదర్శించాక 
సూరపరాజుగారు గరుడ పురాణాన్ని తెలిగించారు. ఇది అష్టాదశ పురాణాలో ఒకటైనా 
సూరపరాజుగారి కాలందాకా దీనిని తెలిగించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇది 
విష్ణుసంబంధమైన పురాణమేగాని ఉత్త “ఓఘాయిత్యపు' పురాణంగా లోకం భావిస్తుంది. 


300 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎవరింటనైనా పీనుగు లేచినప్పుడుగాని దీనిని చదవరు. ఇది సాక్షాత్తూ విష్ణుమూర్తి 
గరుత్మంతునికి చెప్పినది. ఇందులో జీవుడు బొందిని విడిచిపెట్లాక ఎన్ని యాతనలు 
అనుభవిస్తాడో, ఏయే అందెలు దాటుతాడో మొదలైన వివరాలు ఉన్నాయి. శ్రాద్యాలు, 
కర్మలు ఎలా జరపాలో ఇది విశదపరుస్తుంది. ఈ పురాణాన్ని ఎవరి కోరికమీద ఎందుకు 
తెలిగించారోగాని సూరపరాజుగారు తమ కవితా జీవితపు తొలిరోజులలోనే ఇది 
రచించారు. దీనిని వ్రాసినట్టు వారు తమ అనంతర రచనలలో చెప్పుకోవడమేగాని ఈ 
గ్రంథాన్ని లాక్షణికులు గూడ చూసినట్టు లేదు. ఎవరూ ఇందులోనుంచి ఉదాహరణలు 
ఇవ్వలేదు. 


సూరపరాజుగారు సాహిత్యరంగంలో ప్రవేశించి “మహితప్రబంధరచనా 
ఘనవిశ్రుతి బొందే కాలంనాటికి కృష్ణదేవరాయలవారు అస్తమించారు. రాయసా చ్రూజ్యం 
అంతఃకలహాలతో ఉంది. కవులూ విద్వాంసులూ చెట్టుకోపిట్టలాగ చెదరకపోయినా 
చిల్లరరాజులను అశ్రయించవలసి వచ్చింది. కృష్ణదేవరాయలవారిని రాజమంత్రి 
యుద్ధంలో తమ ఖర్చుతో సేవించుకొన్న 'అకునీటి' ఇమ్మరా జువంశం వారు ఆ రోజులో 
రాజధానిలో మంచి పలుకుబడి గలవారు. ఈ ఇమ్మరాజు మనుమడు పెదవెంకటా డ్రి 
ప్రాభవం విజయనగరంలో చాలా ఎక్కువగా ఉండేది. ఈ పెదవెంకటాద్రి బహుశా 
క్రీ.శ. 1545 ప్రాంతాలలో సూరపరాజుగారిని చేరదీశారు. 


పంపానదీ తీరాన ఉండే ఆకువీడు పట్టణంలో కవీ, అతని పోషకుడూ ఉండేవాడు. 
సూరపరాజుగారు 'నవ్యప్రకారం'గా ఏదైనా 'భవ్యకావ్యం' వ్రాయాలని కుతూహల 
పడుతూ ఉండగా ఆకువీటి పెదవెంకటాద్రికి మరో కుతూహలం కలిగింది. తెలుగులో 
కూడ అసమాన పాండిత్యాన్ని పకటించడానికీ, శేషలో ఎన్నిరకాలు వీలున్నాయో అన్నీ 
ప్రదర్శించడానికీ అనువైన రచనలు ఎవరిచేతనైనా వాయించాలని అతడు ఉబలాట 
పడ్డాడు. ప్రతి పద్యంలోనూ రెండర్గాలు వచ్చేటట్టు ద్విసంధాన కావ్యం వినాలని 
ఉత్సాహపడ్డాడు. 


రెండర్ధాలతో ఒక్క పద్యం చెప్పడమే సాధారణంగా కష్టమైన వని, 
అటువంటప్పుడు కావ్యమంతా రెండర్భాలకో వ్రాయడం గగనమే. అయితే అలా 
వ్రాసినవాని పాండిత్యానికి ఎవరైనా జోహారు చేస్తారు. ఆ కావ్యం సంస్కృతంలోకాక 
తెలుగులో అయితేనా, ఇక చెప్పేదేముంది? బ్రహ్మరథం పట్టవలసిందే! అయితే 
రామాయణభారతాలు రెండూ జోడించి చెప్పగల మొనగాడెవరు అని ఆకునీటి 
పెదవెంకటాది సూపరాజుగారితో ఇలా అన్నాడు: 


రండర్థంబుల పద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా 

కుండుం దద్గతి గావ్యమెల్ల నగునే నోహో యనంజేయడే 

పాండిత్యంబున నందునుం దెనుగుకబ్బం బద్భుతం బండ్రు ద 

క్షుం డెవ్వా డీల రామభారతకథల్‌ జోడింప భాషాకృతిక? (రాఘవ. 1-10) 


పింగళి సూరన్న 301 


అయితే రెండు ఇతిహాసార్థాలనూ జోడించిన దక్షుడు తెలుగులోనే ఇంతకుముందు 
లేకపోలేదు. వేములవాడ భీమకవి మన భాషలోనే పూర్ణం రాఘవపాండవీయమనే 
ద్వ్యర్థికావ్యం వ్రాసినట్టు లోకులు చెప్పుకొంటారు. అయితీ అందులోని ఒక్క పద్యమైనా 
ఎవరూ చూసినట్టు లేదు. “ఇంతకు ముందు ఎవరు చెప్పారో ఏమిటో మనకెందుకు? 
రకరకాల గొప్ప ప్రబంధాలు చెప్పగలవన్న మంచికీర్తి నీకు ఉంది కాబట్టి రెండర్గాల కావ్యం 
నువ్వు వ్రాయగలవనుకొంటాను”' అని ఆకువీటి సూరపరాజుగారితో ఇలా అన్నాడు: 


భీమన తొల్లి చెప్పె నను పెద్దల మాటయెకాని యందు నొం 

డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరు గాన రటుండనిమ్ము, నా 

నామహిత ప్రబంధరచనాఘనవిశ్రుతి నీకు గల్లుటక 

నీమది దద్ద్వయార్థకృతి నైపుణియుం గలదంచు నెంచెదక. (రాఘవ. 1-11) 


తెలుగులో అప్పటికి రెండర్దాల కావ్యాలు చదవుకోవడానికి ఏమీ లేకపోయినా 
సంస్కృతంలో కోకొల్లలు. క్రీశ 6వ శతాబ్దంలోనే సంస్కృతద్వ్యర్థి కావ్యాలు 
ప్రారంభమైనాయట. సుప్రసిద్ధ అలంకారికుడైన ఆచార్య దండి ఒక ద్విసంధానం 
వ్రాశాడట. ఆ తరువాత ఒక నిఘంటువు వ్రాసిన రచయిత ద్వ్యర్థి కావ్య రచయితగా పేరు 
పొందాడు. పింగళి సూరపరాజుగారి కాలంనాటికే సంస్కృతంలో రకరకాల గారడీ 
రచనలు బయలుదేరాయి. రెండర్భాల కావ్యంలోనే విలోమ రచనలు చేసినవాళ్ళూ ఉన్నారు. 
క్రీ.శ 14వ శతాబ్దం చివర దైవజ్ఞ సూర్యపండితుడు రామకృష్ణ విలోమకావ్యం అనే రచన 
చేశాడు. ఇందులో రామకృష్టులిద్దరి చరిత్రలూ సంగ్రహంగా చెప్పడమేకాక శోకం 
మొదటి నుంచి చివరకూ, చివర నుంచి మొదటికి ఒకలాగే నడుస్తుంది. ఈ కావ్యంలోని 
నలభై శోకాలు అచ్చుపడ్డాయని మల్లాడి సూర్యనారాయణశాస్త్రిగారు. ఒకటి 
ఉదాహరించారు.? 

తం భూసుతాము క్షిముదారహాసం వందే యతోలవ్యభవం దయాడ్రీః 

శ్రీయాదవం భవ్యలతోయదేవం సంహారదాముక్తి ముతాసుభూతం. 


క్రీశ 14వ శతాబ్దపు చివరిరోజులలో ఇటువంటి పాండిత్య ప్రకర్ష కనబడడం 
విడ్డూరం కాదు. అంతకు రెండు వందల సంవత్సరాలకు ముందు మరీ ఉడోలంగా 
బహుళార్థ రచనలు చేసినవాళ్ళు ఉన్నారు. క్రీ.శ.1177లో సోమ ప్రభాచార్యుడనే మహాను 
భావుడు ఒక్క శోకమే వ్రాసి దానికి నూరురకాల అర్థాలు చెప్పాడట. అదే శోఠంలో 24 
గురు జైనతీర్ణంకరుల వృత్తాంతాలు ఉన్నాయట. అందులోనే |బహ్మవిష్ణునారదాది వైదిక 
దేవతల ప్రస్తుతులూ ఉన్నాయట. అందులోనే జైనమతాచార్వులు, నలుగురు 
చాళుక్యరాజులు, ఒక కవి, ఒక నాగరకాగ్రణి, కవిగారి గురుదేవులు మొదలైనవాళ్ళకు 
విడివిడిగా అన్వయించే అరాలున్నాయట. ఇంతమందికి అన్వయించిన ఆ శోకం 

థి ణు 


2. సంస్కృతవాజ్యయచరిత్ర - డ్వితీయసంపుటం, పుట 308 


302 - సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పుష్పకవిమానం కదా! చివరకు కవిపరంగా అన్నయించినా అర్థమైందట. ఈ కావ్యాన్ని 
శతార్థక కావ్యమనీ, ఈ కవిని శతార్థ కవి అనీ తరువాతివాళ్లు పిలువజొచ్చారు. 


ఈ గారడీ రచనల్నీ ఒక యొత్తూ, రెండర్యాల నాటకం ఒక ఎత్తూను! సంస్కృత 
సాహిత్యంలో ఒక ద్వ్యర్థినాటకం కూడ ఉందట. శ్రవ్యకావ్యం అయితీ ఇంటిదగ్గర ఇన్ని 
నిఘంటువులూ, వ్యాఖ్యలూ దగ్గర పడేసుకొని పాఠకుడు రెండర్యాల రచనను అర్థం 
చేసుకొనడానికి ప్రయత్నం చేయవచ్చు. డ్రామా హాలులో కూర్చొని దృశ్యం 
చూస్తున్నప్పుడు ఒకే సంభాషణను రెండు రకాలుగా అర్థం చేసుకొనడం చాలా ఇబ్బందే. 
సంస్కృతంలో ఈ రెండర్భాల నాటకాన్ని ఎవరు వ్రాశారో, ఎప్పుడు వ్రాశారో, దాని 
ఇతివృత్తం ఏమిటో ఎవరికీ తెలియదు. స్కెర్మన్‌ దొరగారి సంస్కృత గ్రంథాల పట్టికలో 
దీని ప్రసక్తి ఉంది. మొత్తంమీద సూరపరాజుగారి కాలంనాటికి సంస్కృతంలో 
బహుళార్థక రచనలు చాలా ఉన్నాయి. రామాయణభారతార్థాలను జోడించిన రచనలు 
కూడ ఎక్కువ. వాటి వివరాలు చూద్దాం. 


క్రీ.శ. 6వ శతాల్లి | ద్విసంధానం 


క్రీ.శ. 9660-1000 | ద్విసంధానం 
ఇందులోని ఇతివృత్తం. 
క్రీ.శ. 11వ శతావ్లీ | రామచరితం వంగదేశాన్ని పాలించిన 
రామపాలుని చరిత్రనూ, 
శ్రీరాముని చరిత్రనూ 
జోడించాడు. 
కీ.శ. 1104 రాఘవపాండవీయం 13 సర్గల కావ్యం. 
668 శోకాలున్నాయి. 

. | &్రీ.శ.1182-89 పార్వతీరుక్మిణీయం పార్చతీ పరిణయం. 
రుక్మి౭కీకల్యాణం 
జోడించి చెప్పాడు. 

క్రీ.శ. 12వ శతాన్టీ | శతార్థక కావ్యం ఒకే శోకానికి నూరర్గాలు 
వచ్చేటట్టు వ్రాసి 

అర్దాలు వివరించాడు. 

క్రీ.శ. 14వ శతావ్లీ | రామకృష్ణవిలోమం రమారమి 40 శోకాలు 

చివర అచ్చయినవి. | 
మొదటినుంచి చివరకు, 
చివరి నుండి మొదటికి 
శోకం ఒకలాగే నడుస్తుంది. 


3. 'ద్యత్రర్థికావ్యములు'- ఈయుణ్ణి వెంకటవీరరాఘవాచార్యులుగారు, ఆం ధ్రసాహిత్యపరిషత్ప త్రిక, 
సంపుటీ 24, సంచిక 2 
4. ఆం.సా.ప.పత్రిక - సంపుటి 24, సంచిక 2 ; ఈయుణ్ణి వారి వ్యాసం, పుట 61. 


పింగళి సూరన్న 303 


తన కాలంనాటికి సంస్కృతంలో కొన్ని ద్వ్యర్థి కావ్యాలున్నా సూరపరాజుగారు 
తెలుగులో అటువంటి రచన మొదలుపెట్టేటప్పుడు తమకు తామే మార్గదర్శకులు. 
శక్యాశక్యవిచారం లేకుండా ఈ రచనకు అంగీకరించినట్టు ఆయన చెప్పినా అన్నివిధాలా 
ఆయన శక్యులే. తమ కృతిలో చమత్కృతి చూపిస్తామని చెప్పి తెలుగు భాషలో రెండర్థాల 
కావ్యాలు వ్రాసవాళ్లైవరైనా పాటించవలసిన నియమాలు కొన్ని తయారుచేసి మొదటే 
వాటిని బేరీజు వేశారు. 


ఆంధ్రభాషాసంస్కృతా ఖి భాషాశ్లెష యొక్కొక్కచోట నొక్కొక్కచోట 

నుచితశబ్ద్లేష యొక్కొక్కచోట నర్హోష యొక్కొక్కతరిని ముఖ్య 

గౌ ణవృత్తోషఘటన యొక్కొకతరి నర్ధాన్స్వయము వేం యగుచు నునికి 

శబ్దాన్వయవిభేదసంగతి యొకొక్కక్క తరి నివి యొక్కొక్క తరిని రెండు 

మూడు గూడుటయు నన సముజ్వలముగ 

నాకు దోచిన గతి బెక్కుపోక లమర 

రామభారతకధథధలు పర్యాయదృష్టి 

జూచు సుమతుల కేర్చడ నాచరింతు. (రాఘవ. 1-17) 
ఈ పద్యంలో చెప్పిన నియమాలు ఆరు రకాలు. వాటిని ఒక్కొక్కటీ చూద్దాం. 
1. మాట విరుపువల్ల సంస్కృతంద్వారా ఒక అర్థం, తెలుగులో వేరొగ అర్థం పుట్టించడం: 

దీనిని సూరపరాజుగారు ఎలా సాధించారో ఒక ఉదాహరణవల్ల చూద్దాం. 
దశరథుడు మునిబాలుణ్తి ఏనుగనుకొని చంపాక అతణ్జి తీసుకొని తల్లిదండ్రులకు 
అప్పగిస్తాడు. ఆ ఘట్టంలోనిది ఈ పద్యం: 

విని యతనిం దనపై నిడు-కొని యేగి నియమికి దగని ఘోరార్తి యొన 

ర్చినవాడ మీకు దండ్యుడ-నని తను దెలుపుచును వారి కప్పనసీసె౯. 

(రాఘవ. 1-28) 

భారతార్థంలో ఇదే పద్యంతో పాండురాజు మాటలను సాధించాలి. ఒక ముని తన 
భార్యతో లేడిరూపాన క్రీడిస్తున్నపుడు పాండురాజు వాళ్లను చంపుతాడు. తరువాత 
పశ్చాత్తాపం పొందుతాడు. పై పద్యంలో "విని, యతనిం. దనపై' అనే తెలుగు మాటలనే 
కలిపితీ 'వినియతనిందన' అనే సంస్కృత పదం వస్తుంది. "మిక్కిలి నియతమైన నిందను 
పై పడవేసుకొని' అని భారతార్గంలో అర్థం చెప్పుకోవాలి. 
2. ఉచితశబ్దడ్తేష, ఏ ఖాషలోని పదాలకు అ భాషలోనే శేషు 


పై ఉదాహరణలో ఒక భాషలోని మాటనే గడుసుగా విరవడంవల్ల వేరే అర్థం 
సాధించడం జరిగింది. ఇప్పుడు ఏ భాషలోని పదాలను ఆ భాషలోనే రకరకాలుగా విరిచా 
రెండేసి అర్భాలు సాధించేమార్గం. పై పద్యానికి తరువాత, _ దశరథుడు బాణం తీశాక 
మునిబాలుడు మరణించాడు. కొడుకు పోయాక ముని భరించలేని బాధతో ఇలా 
శపించాడు అని కవి ఇంకో కథగా చెప్తున్నాడు: 


304 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చేసి మనుజేశ్చరుండు తచ్చాసనమున 

నాత్మశరసముత్సా టనమాచరించె 

దానబట్టి ప్రాణంబు లెంతయు జలింప 

నసుతతో గ్రార్తి కోరక యతివరుండు. (రాఘవ. 1-29) 


ఈ పద్యంలో చలింప౯్‌ + అసుతతా + ఉగ్రర్తి అనే పదవిభాగాలు రామాయణార్థంలో 
చేసుకోవాలి. భారతార్థంలో పాండురాజు బాణానికాహుతైన ముని స్వయంగా 
శపించబోతున్నట్టు అర్దం చెప్పుకొందుకు వీలుగా అసు+తత+ఉగ్రారి అని అరం 

తి య =రి ® 
చెప్పుకోవాలి. 


ఈ పద్యంలో సంస్కృత భాషలోని పదాలను రెండు రకాలుగా విరవడంవల్ల 
వచ్చే సభంగక్లేషను చూశాం. ఇంక తెలుగులో సభంగ్లోష చూద్దాం. తన బాణం వల్ల 
పడిపోయిన వ్యక్తిని చూడగానే మొట్టమొదట దశరథుడూ, - పాండురాజూ ఇలా 
విలపిస్తారు : . 


ఏనుం గనికర మరయక - పూనితిగా కిట్టియెడల బొసగునె యేయం 
గానమె కాలనియమగతి-తో నావేట మునియుగము ద్రుంగించె దుదన్‌. 
(రాఘవ. 1-25) 

రామాయణార్థంలో ఏనుంగు+అని, కరము + అరయక - ఏనుగనుకొని ఏమీ 
చూడకుండా అని అర్థం చెప్పుకోవాలి. భారతార్థంలో ఏనుక్‌ + కనికరము + అరయక 
అని విరుచుకోవాలి. 
3, అర్జన్తేష. మాటలను వాడినప్పుడు నానార్గాల వల్ల వివిధార్థాలను సాధించవచ్చు: 

పైన చెప్పిన “ఏనుం గనికర మరయక' అనే పద్యంలో “మునియుగము' అనే 
మాటలో యుగము అంటే ఆయుషు అనీ, జోడీ అనీ అర్థాలున్నాయి. 
రామాయణార్థంలో ఆయుర్హాయమనీ, భారతార్థంలో ద్వయమనీ అర్థం చెప్పుకోవాలి. 
ఇది సంస్కృతంలో అర్జ్లోష. తెలుగులో అర్థ్లోషకు కూడ ఉదాహరణలు పై పద్యాలలోనే 
ఉన్నాయి. “చేసి మనుజేశ్చరుడు' అనే పద్యం మూడవ పాదంలో 'దానబట్టి' అనే మాటకు 
రామాయణార్థంలో దాన౯+పట్టి అని బోధపరచుకోవాలి, “పట్టి, అంటే కుమారుడు, 
చేత అని రెండర్గాలు. 


4. ముఖ్యగౌ ణువృత్తివ్రేష. ప్రపంచంలో రూఢిగా ఉన్న పదాలకు తెలివితేటలతో వేరే అర్థాన్ని 
సాధించడం: 


లోపాముద్ర ఆగస్తుుని భార్య అని అందరీకీ తెలుసు. ఈ మాట వాడినప్పుడు 
భారతంలో వేరే అర్థం సాధించడం కష్టం. వనవాసంలో రాముడు అగస్త్యుజ్ణి చూశాడు. 
అర్జునునికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ ఘట్టంలో ఈ పద్యం చెప్పాడు: 

భద్రగతి నరుగ లోపా-ము ద్రానందస్వరూపమునిదర్శితని 

ర్లిద్రప్రసన్నతాసం-పద్రురత మెరయ నేత్రపర్వ మొనర్చె౯ (రాఘవ. 3-53) 


పింగళి సూరన్న 305 


భారతార్థంలో భద్రగతి౯+ అరుక్‌ + అలోప+ఆముద్ర + ఆనంద అని విరుచుకొని 
అర్థం చెప్పుకోవాలి. 


ఈ ముఖ్యగౌణవృక్తోషకు రాఘవపాండవీయంలోని రెండవ పద్యంలోనే 
ఉదాహరణ దొరుకుతుంది. 


ఆ పట్టణ మేలెడి పృథి-వీపాలుడు భుకుటిమా త్రవిముఖితసమదా 
టోపారి పంక్తిరథుడు-ద్లీపించు నుదారనీతి ధృతరాషు డనన్‌. (రాఘవ. 1-2) 


ధృత - ధరింపబడిన, రాష్టుడు = దేశము గలవాడు అనే అర్థం దశరథునికి 
అన్వయించుకోవాలి. 


ఈ శ్లేషలు కాక అర్యాన్వయ్సేష, శబాన్వయత్తేష ఈ చెప్పిన శ్లేషల సాంకర్యాలు 
కలిపితే రకరకాల మార్గాలు దొరుకుతాయి. వీటన్నిటినీ ఉపయోగించి సూరపరాజుగారు 
తెలుగులోని ఈ తాలి ద్వ్యర్థికావ్యాన్ని వ్రాశారు. ఇది రచిస్తున్నప్పుడు సంస్కృత 
రాఘవపాండవీయాలు చదివి కథల జోడింపులో పూర్వూలను ఎంతవరకూ 
అనుకరించారో తెలియదు. ఇప్పటికీ ఎవరూ ఈ పరిశోధన చేసినట్టు లేదు. 
రామాయణభారతాలను జోడించడం కోసం ప్రసిద్ధ కథలలో కొన్ని మార్పులు చేయక 
తప్పుదు. సూరపరాజుగారు చేసిన మార్పులు ఏమేమిటో పండితులు పేర్కొన్నారు. 
అయితే బుద్దున్నవాళ్లైవరూ ద్వ్యర్థి కావ్యాలను కథకోసం చదవరు. కవిగారి తెలివితేటలు 
ఏమాత్రమో చూద్దామని పాఠకుడూ, చదివేవాడు ఏమాత్రం ఆర్థం చేసుకోగలడో అని 
రచయితా పరస్పరం ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అయితే ఈయూణ్ణి వెంకట 
వీరరాఘవాచార్యులవారు చెప్పినట్లు బహుళార్థక కావ్యాల రచనలో రచయిత మనసూ, 
చదవడంలో పాఠకుని మెదడూ క్లేశపడతాయి. వారన్నట్టు “పదములకు లేని యర్ధములు 
దన పాండిత్య ప్రొఢిచేగాని, నైఘంటుక సాహాయ్యమునగాని సాధించి, భావసంపదగాని 
రససంపదగాని లేని తన గారడీ కవిత చేతను, దన పాండితీ కౌశలముచేతను నీ కవి 
పరితల నాశ్చర్యనిమగ్నులనుగా జేయునుగాని రసపరవకులనుగా జేయజాలడు"”.6 


అయితే పింగళి సూరపరాజుగారు ఆడంబరాలను అఫఖిలషించే చౌకబారు 
కళాకారులు కారు. పోషకుడు వాంఛించి ప్రస్తుతించినప్పుడు తన కుశా గ్రబుద్ధిని 
ప్రకటించడానికి ఇటువంటి. ద్వ్యర్థికావ్యం వ్రాశారేగాని శ్లేషకన్నా ధ్వనికి 
ప్రాముఖ్యమివ్వాలని వారికి తెలుసు. కళ అంటే ఏమిటో, అది ఎలా పూర్ణంగా 
ఉదయిస్తుందో వారికి బాగా తెలుసు. సాహిత్యంపట్ల వారికి కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. 
వాటిని ప్రకటించడానికి 'నవ్యప్రకార' రచన అవసరమేగాని ప్రోత్సహించేవాడు పూర్తిగా 
అత్మపూర్వ రచన చేయమని ఉత్సాహపరిస్తేనేగాని మహారచనకు ఆస్కారముండదు. 
సూరపరాజుగారికి తగిన విధంగా ప్రోత్సాహమిచ్చి, వారిచేత సరస ప్రబంధనిబంధనం 


5. _హరిశ్చంద్రనలోపాఖ్యానం - పీఠిక, వజ్ఞల చినసీతారామస్వామి శాస్త్రిగారు. పుట 78. 
6. ఆం.సా,ప.పత్రిక, సంపుటం 23, సంచిక 5. 


306 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చేయించిన రాజు నంద్యాల కృష్ణంరాజు. ఈయన ఆరవీటి వంశంలోనివారు, అళియ 
రామరాయల బంధువు. ఎలాంటి బంధువో చెప్పవచ్చు గాని విన్న వెంటనే బంధుత్వం 
ఠక్కున తెలియదు. ఈ నంద్యాల కృష్ణంరాజు అలియ రామరాయల ముత్తాతగారి ఒక 
మనుమని మునిమనుమడు. అళియ రామరాయల ముత్తాత ఆరవీటి బుక్కరాజు. ఇతని 
వంశం తామరతంపర. ఇతని కొడుకులు, మనుమలు చిన్న మండలాధిపతులై నంద్యాల 
వారుగా, _ పొట్లపాడువారుగా. కోనేటివారుగా ప్రసిద్ధులయ్యారు. ఆరవీటివారు 
వంశవృక్షం పద్యవ్యూహంలాగా కనబడుతుంది. ఐనా కృష్ణదేవరాయలవారి అల్లుడుగా 
దక్షిణ భారతదేశపు రాజకీయాలలో గొప్ప వ్యక్తిగా పేరుపొందిన అళియ 
రామరాయలకూ, నంద్యాల కృష్ణంరాజుకూ గల సంబంధం చూసీచూడగానే తెలిసే 
టూకీ వంశవృక్షం ఒకటి వేసి చూద్దాం. 


ఆరవీటి బుక్కరాజు 
అబ్బలమ్మ వలన బల్లాదేవివలన 
క ls 
wl Ws 
షు 
నరసింగరా జు 
వష్తనాం 


అళలియరామరాయలు తిరు మలదేవరాయలు 


నంద్యాల కృష్టంరాజుగారి తాత నారపరాజు క్రీశ, 1515లో కొండవీటి వద్ద 
జరిగిన యుద్ధంలో కృష్ణదేవరాయల వారికి సహాయం చేశాడు. నంద్యాల కృష్ణంరాజు 
కూడా అళియ రామరాయలకు ఏవో యుద్దాలలో కొద్దిగానో, గొప్పగానో 
తోడ్చడివుంటాడు. బహుశా శాంతియుతంగా దేశం వరిల్లినప్పుడు కేరళదేశానికి వెళ్ళిన 
అధికారులలో ఈ నంద్యాల కృష్ణంరాజు కూడా ఒకడ్డై పాకు కృష్ణదేవరాయలవారి 
సోదరుడు అచ్యుతదేవరాయలు మరణించిన కరత తలము క్రీశ. 1542లో 
సదాశివరాయలకు పట్టం కట్టాడు. వెనువెంటనే కొంత సైన్యాన్ని ద్రావిడ రాజ్యాలపైకి 
పంపవలసి వచ్చింది. తిరువనంతపురం పాలించే రాజు తిరుగుబాటు చేశాడు. అతణ్ణి 
అదుపులోకి తీసుకురావడానికి అశియ రామరాజు సాక్షాత్తూ తన పెదతండ్రి కుమారులైన 
చినతిమ్మ విట్టలరాజులను పంపించాడు. వాళ్లు గొప్పసేనతో వెళ్లారు. తిరువాన్కూరు 
రాజు పాదాక్రాంతుడయ్యాడు. విజయనగరం సేనలు అనంతశయనం (తిరువనంతపురం) 
దాకా వెళ్లి అక్కడ అనంతపద్మనాభుణ్ణి సేవించుకున్నారు. విట్టలరాజు చూపిన శౌర్యాన్ని 


పింగళి సూరన్న 307 


మెచ్చుకుని అశలియ రామరాయలు అతణ్జి ద్రావిడ, కేరళ రాజ్యాలపై రాజప్రతినిధిగా 
నియమించాడు. క్రీ.శ. 155కిదాకా - కనీసం 15 సంవత్సరాలు విట్టలరాజు ఈ 
అధికారంలో ఉన్నాడు. ఈ కాలంలో నంద్యాల కృష్ణ్టంరాజూ, అతడు చేరదీసిన పింగళి 
సూరపరాజుగారూ కూడ కేరళదేశం వెళ్లి ఉంటారు. 


రాఘవపాండవీయం ద్రాసిన తరువాత సూరపరాజుగారి దృక్పథంలో చాలా 
మార్పులు వచ్చాయి. ఆయన పూర్వం లలాటేక్షణ భక్తిశీలుడు. ఇప్పుడు విశిష్టాద్వైతిగా 
మారారు. ఆయన కేరళనుంచి కాళ్ళీరందాకా భారతదేశాన్ని మనఃఫలకంపై చిత్రించుకొని 
ఒక సమైక్యత ఆనాడే ఊహించుకోగలిగారు. పూర్వం పాండిత్య ప్రకర్ష చూప సంసిద్ధులయే 
వారు. ఇప్పుడు భాషలో సుపరిచితమైన పదాలే వాడాలనీ, ఆవి సుకుమారంగా 
ఉండాలనీ, అభిప్రాయాలు సరళంగా ఉండాలనీ భావింపసాగారు. ఈ మహాకవిలో 
వచ్చిన మార్పులు గుర్తించిన నంద్యాల కృష్ణంరాజు వారీ మాధుర్యమైన ఉరువాగ్వైచిత్రిని 
సఫలం చేయడానికి వారిచేత నిర్హిద్రసారస్యలీలాచిత్రమైన మహాప్రబంధం ఒకదానిని 
చేయించుకోదలిచాడు. సూరపరాజుగారుకూడ సకలలక్షణలక్షితమైన మహాప్రబంధమే 
కీర్షికారకమని భావిస్తున్నారు. ప్రభువు కోరిక మేరకు కళాపూర్లోదయం అనే ప్రబంధం 
చేయదలిచారు. ఈ మహాకావ్యంలో మూడు పోషాలు ఉంటాయని చెప్పారు 
1. అత్మపూర్వకథాసంవిధాన వైచిత్రి, 2. శృంగారప్రాయత, 3. పుణ్యవస్తువర్ణనా. 
కర్ణనీయత, 


సూరపరాజుగారు చెప్పిన ఈ మూడు పోషాలూ అక్షరాలా ఈ మహాకావ్యంలో 
ఉన్నాయి. సూరపరాజుగారి కాలందాకా తెలుగు కవులందరూ తమ కావ్యాల ఇతివృ 
త్రాలను పురాణాలలోంచో, ఇతిహాసాలలోంచో తీసుకున్న వాళ్ళీగాని స్వయంగా ఒక 
కథను కల్పించి సజీవ పాత్రలను సృష్టించి స్వతంత్ర రచన చేయలేదు. సూరపరాజుగారే 
ఓం ప్రథమంగా ఈ కళాపూరోదయంలో అటువంటి ప్రయత్నం చేశారు. అందుచేత ఈ 
కథ అతి అపూర్వం. ఈ కథా సంవిధానంలో ఉన్న వైచిత్రి నిజంగా మహనీయమే. ఈ 
ఇరవయ్యో శతాబ్దంలో సహితం తెలుగు నవలలు నిజమైన నచలల్లాగా లేవు. 
అటువంటిది 1550 ప్రాంతాలలో సూరపరాజుగారు కళాపూర్జోదయాన్ని నవలలాగా 
వ్రాశారు. కవి సయంగా చెప్పే కథకన్నా పాత్రల సంభాషణల ద్వారా పూర్వకథలు 
తెలిపీ పద్ధతి చాలా మంచిది. కళాపూర్లోదయంలో సూరపరాజుగారు ఈ పద్ధతినే 
వాడారు. కొంత నవలలాగ, కొంత నాటకంలాగ, కొంత ఈనాటి సినిమాచిత్రంలాగా 
ఈ రచన సాగింది. జీవితంలాగే కళాపూర్లోదయం వెంటనే అర్థం కాదు. అర్థం స్ఫురించినా 
అంతరార్థం అవగాహన చేసుకోవడానికి చాలా వ్యవధి పడుతుంది. అయితే ఉత్త 
కథమాత్రమే కావలసిన వాళ్ళకు సైతం ఈ కావ్యం కమ్మని విందు చేస్తుంది. 


కలాపూర్లోదయ కథాసం గ్రహం 


ప్రథమాశ్వాసం : శ్రీకృష్ణుడు ద్వారకానగరం పాలిస్తూ ఉండిన రోజులలో ఆ ఊరి 
చివరనున్న ఉద్యానవనంలో కలభాషిణి అనే చిన్నది చెలికత్తెలతో ఉయ్యాల లూగుతూ 


308 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉంది. ఆ జవరాలు వెలబాలిక. ఆమె అందం అ ఊరిలోని విటులను ఉవ్విళ్లూరిస్తూ 
ఉంటుంది. ఆ పిల్ల చాకులాంటిది. కుశా గ్రబుద్ది. కలభాషిణి ఉయ్యాల ఊగుతూంటే అదే 
సమయంలో ఆకాశంలో ఇటు విష్యసమేతంగా నారదుడూ, అటు ప్రియునితో రంఖా 
వస్తున్నారు. నారదుని శిష్యుడు చాలా గొప్ప కవి. ఒకసారి దండకం ఒకటి చెప్పి కృష్ణుణ్ణి 
మెప్పించి ఒక మణిహారాన్ని బహుమానంగా పుచ్చుకున్నాడు. అతని పేరు 
మణికంధరుడు. సానిపాపలు ఉయ్యాల లూగుతుంటి ఆ కవి వర్చించకుండా 
ఉండలేకపోయాడు. ఇలా పొగిడాడు: 


తమి బూదీగెల తూగుటుయ్యెలల బంతా లాడుచుం దూగునా 
కొొమరుంబాయపు గబ్బిగుబ్బెతల యంమఘు ల్బక్కగా జాగి మిం 

టిమొగంజై చనుదెంచు ఠీవి గనుగొంటే దివ్యమౌనీంద్ర నా 

కమృగీనేత్రలమీడ గయ్యమునకుం గాల్లాచులా గొప్పెడుక (కళా. 1-44) 


ఇది విని నారదుడు మెచ్చుకొన్నాడు. “దేవతాస్త్రీలతో కయ్యానికి కాలు చాచడం 
అంటావేమిటోయ్‌, వాళ్ళ తలదన్నడాని కన్నా తప్పులేదు అన్నాడు దేవముని. ఈ 
మాటలు అంటూ ఉంటే విమానంలో అటునుంచి వస్తున్న రంభ విన్నది. దానితో ఆమె 
మనసాకలాగా అయింది. అయితే భావాలు మనసులోనే దాచుకుని నారదుణి 
పలకరించినట్టు పలకరించి రెండు ఎక్తిపొడుద్దామనుకుంది. నలకూబరునికి నారదుణ్ణి 
చూపి 'నమస్కరించిపోదాం' అన్నది. ఆ ప్రేయసీ ప్రియులు నమస్కరించారు. 
“ఒండొరులపై వదలని ప్రేమకలిగి భాసిల్లండి' అని నారదుడు దీవించాడు. రంభ ఒక మాట 
అంటించింది. 'అయ్యా, మీ దీవన చేత మా ప్రేమ కొంత చెడకుండా నిలుస్తుందేమోగాని 
ఇతడు మానవకాంతల అందానికి ముగ్గుడవకుండా ఉంటాడా' అన్నది. “మాతలదన్నే 
మానవకాంతలు' అని ఆమె ఎత్తిపొడుపు. నారదుడు “ఏమిటి నీ ఉద్దేశ్యం' అన్నాడు. “రండి, 
మా విమానంలో క్రిందికి. దింపుతాం. మాట్లాడుకొంటూ వెళ్ళవచ్చు' అని రంభ 
ఆహ్నానించి, లెఫ్ట్‌ ఆఫర్‌ చేసీ ఉపచారాలు చేసింది. 


విమానం దిగి వస్తూ ఉంటే, ఈ శతాబ్దంలో మనమే తలెత్తి చూస్తాం. ఆ రోజులో 
వాళ్లు చూడరా? కలభాషిణి చూసింది. ఆమె కళ్ళకు నలకూబరుని అందం కనిపించింది. 
ఆమె అలాగే చూస్తున్నది. విమానంలో వాళ్లు తమలో తాము మాట్లాడుకొంటున్నారు. 
నారదుడు “ఏమిటి నీ ఉద్దేశ్యం?' అని రంభను అడిగాడు. “మానవకాంతలు మాతల 
దన్నుతారని మీరన్నారుగాని, ఎవ్వరూ మమ్మల్ని సరిపోలరనడానికి కుబేరుని 
కుమారుడైన నలకూబరుడే సాక్ష్యం' అన్నది రంభ. “రోజు లొక్కలాగే ఉండవని 
నారదుడిలా అన్నాడు: 


నిను బోలు వనిత నీకును - వనజముఖీ, యితని బోలువా డితనికి నెం 

దును గల్లి కలచునో! యి-ట్టి నిగాఢపుముదము సొంపు రీవులు చనునే? 
(కళా, 1-61) 
నారదుని వంటి యుని నవ్వులా టకన్నవి సైతం నిజమై ఇబ్బంది పెడతాయి. ఆ సంగతి 
రంభకు తెలుసు. అందుచేత “స్వామీ, చాలించండి' అన్నది. అంతట విమానం తోటలో 


పింగళి సూరన్న 309 


దిగింది. నారదుణ్ణీ, అతని కిష్యుణ్ణీ దింపి విమానం మళ్ళీ ఎగిరింది. నలకూబరుని 
అందాన్ని కళ్ళతో తాగేస్తున్న కలభాషిణి చెవులు రిక్కబొడుచుకుని, విమానంలోని వారి 
మాటలేమైైనా వినబడతాయేమో అని వినగలిగినవన్నీ విన్నది. ఆ మాటలవల్ల వాళ్లు 
రంభా నలకూబరులని నిర్ణయించుకున్నది. ఆ విమానం కనిపించేదాకా అతని అందాన్ని 
చూసి వెనక్కి తిరిగి వచ్చింది. 


నారదుడు నిష్యసమేతుడై వెడుతున్నాడు. అతల్లో కలభాషిణి కలుసుకుంది. ఆమెకు 
వీళ్ళిద్దరూ కొత్త కానేకారు. శ్రీకృష్ణుని కొలువులో ఆమె స్వామివారిని సేవిస్తూ 
ఉంటుంది. మణికంధరుడు చెప్పిన దండకాన్ని ఏక సంధన (గహించినా అప్పచెప్పి 
అందరినీ ఆశ్చర్య నిమగ్నులను కావించింది. కలభాషిణి నారదుణ్ణి కలుసుకొని 
నమస్కరించింది. “వాళ్లు రంభానలకూబరులేనా?' అని అడిగింది. “అవును, నీకెలా 
తెలుసు? విమానంలో అనుకున్న మాటలు విన్నావా?” అని ప్రన్నించాడు. 'చిత్తం' 
అన్నదామె. రంభకు సవతికయ్యంలో గర్చమణుగుతుందని మాటల సందర్భంలో 
నారదుడన్నాడు. “ఎవరా సవతి?” ఆని కుతూహలంతో కలభాషిణి అడిగింది. నారదుడు 
ఇలా అన్నాడు: 


సవతియన నింక నొకతిన్‌- భువిలోపల వేర వెదకబోవలయునె! యో 
ధవళాక్షి! నీవ కానే-రవె దైవనియుక్తి గొంత ప్రాప్తి గలిగినన్‌? (కళా, 1-74) 


ఈ మాటలు విని 'నాకంతటి అదృష్టమా? రంభలాంటి రూపం నాకెలా వస్తుంది?! 
అన్నది కలభాషీణి. “దానికేం?” అని నారదుడు మాటల ధోరణి మార్చేశాడు. 'మా 
శిష్యుడు చెప్పిన దండకం చదువు' అన్నాడు. ఆమె చదివింది. మణికంధరుని కవిత్వాన్ని 
మెచ్చుకుంది. కవిత్వమంటే ఎలా ఉండాలో సూచించింది. “మునీంద్రా, అంతఃపురంలోకి 
మీ శిష్యుడు ప్రవేశించలేడుకదా. అప్పుడు మీ వీణ మీరే మోసుకొని వెడుతున్నారు. నన్ను 
కనికరించి ఆ సేవ నాకు ప్రసాదించండి” అని వేడింది. 'అలాగే' అని నారదుడు 
అంగీకరించాడు. అమె ఏదో రహస్యంగా అడగాలనుకుంటున్నదని గ్రహించి 
మణికంధరుడు కొంచెం దూరంగా వెళ్ళాడు. అప్పుడు కలభాషిణి “మునీంద్రా! 
విమానంలో తిరిగి వెళ్ళిపోతున్న రంభానలకూబరులు తమలో తాము మాట్లాడుకోవడం 
విన్నాను. అతడు 'కళాపూర్తుని విషయం చెప్పు’ అని ఆమె నడిగాడు. రంభ “చెప్పకూడదు' 
అంది. దయచేసి ఆ కళాపూర్ణుని కథేమిటో చెప్తారా?'' అని అడిగింది. నారదుడు దివ్య 
దృష్టితో చూశాడు. 'ఆ కథ నేను కూడా చెప్పకూడ'దన్నాడు. 'ఎందువల్ల?' అని 
కలభాషిణి కుతూహలంతో అడిగింది. ఆ కథ చెప్పి నవాళ్లు భూలోకంలో 
పుత్రపౌ త్రాభివృద్ధిగా చిరకాలం ఆయురారోగ్యాలతో ఉంటారు. దేవతలం ఆ కథ చెప్పితే 
మానవలోకంలో పుట్టాలిగా, అందుచేత అది మాకు శాపం; చెప్పం' అన్నాడు. 


ద్వితీయాశ్వాసం : నారదుడు శ్రీకృష్ణుని దగ్గరికి వస్తూ పోతూ ఉండటానికి కారణం 
ఒకటుంది. అతనికి తుంబురుణ్ణి గానంలో ఓడించాలనే కోరిక ఒకటుంది. శ్రీకృష్ణుడూ, 
అతని భార్యలూ తప్ప మరెవ్వరూ తనకు దివ్యగానం నేర్చలేరని నారదునికి తెలుసు. 
అందుకే ఏళ్ళతరబడి వాళ్ళదగ్గర నేర్చుకొన్నాడు. అతనితోపాటు మణికంధరుడూ, 


310 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కలభాషిణీ అంతటి గానకళా ప్రపూర్ణులయ్యారు. విద్య పూర్తికాగానే శ్రీకృష్ణుని భార్యలు 
నారదుణ్ణి మెచ్చుకొన్నారు. బయటికి వచ్చాక అతనికి అనుమానం వేసింది. ఆ పొగడ్త 
నిజమా? ముఖస్తుతా? 'కామరూపం ధరించగల శక్తి గనుక నాకుంటే నేను వాళ్ళ 
చెలికత్తెవేషంలో వెళ్ళి నిజం తెలుసుకొందును కదా?' అని కలభాషిణి అన్నది. “ఆ శక్తి నేను 
ప్రసాదిస్తాను. వెళ్ళి తిలుసుకొని రా' అని నారదుడు ఆమెకు ఆ సామర్శా గన్ని శాశ్వతంగా 
ప్రసాదించాడు. ఆమె తెలుసుకొని వచ్చి విన్నవించింది. నారదుడామెనిలా దీవించాడు: 


కొమ్మ మున్ను నీ వాత్మలో గోరినట్టి కాంతు రంభామనోహరాకారు డగుచు 
మెరయువానిని గూడి రమించగలవు నమ్ము, పౌమ్మిక నీ భవనమున కనియె 
(కళా. 2-48) 


కలభాషిణిని యిలా దీవించి, మణికంధరుణ్ణి తీర్థయాత్రలు చేయమని, హరిని 
కీర్తించమని ఉపడేశించి నారదుడు వెళ్ళిపోయాడు, ఆ తరువాత చాలాకాలానికి 
కలభాషిణి తన గృహారామంలో కూర్చుని వీణ వాయిస్తుంటే ఒక సిద్ధుడు ఆకాశంలోంచి 
సింహారూడుడై దిగివచ్చాడు. అతని పీరు మణిస్తంభుడు. ఈ సిద్ధుడు అమె పాట వినడం 
కోసమే వచ్చాడట. ఆమెతోపాటు సరిసమానంగా విద్య నేర్చుకొన్న మణికంధరుడు 
గానం కట్టిపెట్టి ధ్యానంలో పడ్డంవల్ల సంగీతం అంటే చెవికోసుకునే ఈ సిద్ధుడు, పాపం, 
పాట-పస్తులు. పండుకొంటున్నాడు. అయితే అదృష్టవశాత్తూ అతనికి "దూరదృష్టి 
దూరశ్రవణం మొదలైన సిద్దులు ఉన్నాయి కనుక మణికంధరునిలాగా పాడే ఈ 
కలభాషిణిని దివ్యదృష్టీవల్ల తెలుసుకొని కీలుసింహంమీద ఎక్కి యెకాయెకి వచ్చాడు. 


మజిస్తంభుడు చెప్పే విషయాలన్నీ కలభాషిణి ఆశ్చర్యంతో విన్నది. అతడు తన 
సిద్ధులను ప్రత్యక్షంగా ప్రయోగించి ఆమెకు చూపించాడు. అమె చెలికత్తిలను దూరంగా 
'పంపించి, వాళ్లు ఆడుకొనే మాటలు, చేసిన చేష్టలు చెప్పాడు. అతడంటే ఆమెకు నమ్మకం 
కలిగింది. తనతోపాటు విద్య నేర్చుకొన్న మణికంధరుని విషయాలు తెలుసుకోవాలని 
అనుకుంది. అతని తీర్థయాత్రలను, తపస్సును సిద్ధుడు చెప్పాడు. ఈ మణిస్తంభుడు 
చెప్పున్నవన్నీ నిజమేనని ఆ దారంట పోతున్న ఒక చిలుక చెప్పింది. అది దేవలోకంలోని 
దట. మణికంధరుడు చేస్తున్న తపస్సుకు భయపడి దానిని చెడగొట్టడానికి ఇంద్రుడు 
రంభను పంపించినట్టు ఆ చిలుక చెప్పింది. కలభాషిణి సంతోషించి ఆ చిలుకను 


పంపించింది. 


మూడో ఆశ్వాసం: 'అమ్మా కలభాషిణీ, నీదగ్గరకు నేను రావడం నీ పాట వినడానికి, వీణ 
తీసుకొని పాడు' అన్నాడు సిద్ధుడు. ఆమె కొంత పాడి 'ఇప్పుడు మణికంధరుడెలా 
ఉన్నాడు? రంభ ఏం చేస్తూంది?' అని అడిగింది. సిద్ధుడు దివ్యదృష్టితో చూసి. 
కనిపించేదంతా చెప్పాడు. మణికంధరుడెలా రంభకు లోబడిందీ పూసగుచ్చినట్టు 
చెప్పాడు. అతని శక్తులకు ఆశ్చర్యపడి, కలభాషిణి, “మహాత్మా, మీరు మాయింట 
ఒకటీరెండు పూటలేనా ఉండాలి అని ప్రార్థించింది. అతడుంటానన్నాడు. 
కొంతసేపయాక మళ్ళీ “దివ్యదృష్టితో చూస్తారా, వాం చేస్తున్నారు?' అని అడిగింది. 


పింగళి సూరన్న 311 


“ఎన్నిసార్లయినా చూస్తాను. నాకేం శంకల్లేవు. రాతిప్రతిమకు చక్కలిగింతలా?' అని 
సిద్ధుడు చూశాడు. రంభామణికంధరులు రతిక్రీడలో ఉన్నారట. ఆమె పరవశంలో 
“నలకూబరా విడువిడురా' అని పలవరిస్తోందట (సిద్దుడీ సంగతులు చెప్పగానే 
కలభాషిణిలో oo పుట్టింది. ఆమె నలకూబరుని అందానికేనాడో 
ముగ్గురాలైంది. మోహించింది). 'ఇప్పుడు నలకూబరుడెక్కడున్నా'డని నోరు విడిచి 
అడిగేసింది. “రంభ ఉన్న, వనందగ్గిరే ఒకచోట కనిపెట్టుకొని ఉన్నా'డని చెప్పాడు. చెప్పి 
ఊరుకోలేదు. “నీ మనస్సు నలకూబరునిపై వుంది. ఇంకేం పాడుతావు? వెడతా' అన్నాడు. 
“వెడతారా? నన్నేం చేసి పోతారు' అని బాధపడి, "ఎలాగైనా నన్ను నలకూబరుని దగ్గరకు 
చేర్చండి' అని ప్రాఢేయపడింది. “సరి, నన్ను ముట్టుకోకుండా ఈ కీలుసింహం మీద 
దూరంగా కూర్చో, అక్కడకు చేరుస్తాను” అన్నాడు మణిస్తంభుడు. ఆమె అలాగే 
కూర్చుంది. సింహం ఎగిరిపోయింది. 


మేఘాలదారిలో వారికి రంభ చెలికత్తెలు ఎదురుపడ్డారు. “ఏం, మీ ప్రియసఖిని 
వదలివస్తున్నారేం? ఆవిడగారు మణికంధరుణ్ణి మరికొన్నాళ్లు అనుగ్రహిస్తుందా? అని 
సిద్ధుడు ప్రశ్నించాడు. “ఇంకేమి మణికంధరుడు? ఆయనగా రెటు పోయాడో ఎవరికి 
తెలుసు? ఇప్పుడు రంభమ్మ నలకూబరునితో కులుకుతూంది” అని చెలికత్తెలు చెప్పారు. 
కలభాషిణి గుండెలు ఒక్కక్షణం ఆగిపోయాయి. వాళ్లు పయనిస్తున్న సింహం నిజంగానే 
ఆగిపోయింది. ఎంత మొత్తినా కదలలేదు. దానికి కారణం ఉంది. వాళ్లు మృగేంద్రవాహన 
అనే శక్తి ఆలయంమీదుగా పయనిస్తున్నారు. ఎలాంటి సింహాలేనా ఆ చుట్టుప్రక్కల 
పయనించడానికి భయపడతాయి. కాబట్టి, “దిగి ఆ శక్తిని సేవించుకొని వెళ్ళడం మంచిదని 
సిద్ధడు చెప్పాడు. దేవాలయందగ్గర కలభాషిణిని వదలి మణిస్తంభుడు పువ్వులకోసం 
వెళ్లాడు. ఆ గుడిలో ఒక పండుముసలమ్మ ఉంది. ఆమె పేరు సముఖాసత్తి. కలభాషిణి 
గుడిలోకి రాగానే ఆ ముసలమ్మ గాభరాపడింది. “అయ్యో, ఆ సిద్ధునితో ఎందుకు 
వచ్చావు తల్లీ! వీడు నిన్ను బలివేయడానికి తీసుకువచ్చాడు” అని చెప్పింది. కలభాషిణి 
నివ్వెరపోయింది. "నిజం తల్లీ, ఈ శక్తి చాలా సత్యమున్న దేవత. ఇక్కడ వ్రాసీన శాసనాలు 
చూడు' అని చెప్పింది. “ఇక్కడ రెండేళ్లు. జితీంద్రియత్వంతో తపస్సు చేస్తే. కోరికలు 
సిద్ధిస్తాయి. తొందరగా వెంటనే ఈడేరాలంటే ఆ గోరు గల్లుతో కళ్లు తోడుకొన్నవాళ్ళకు 
దివ్యదృష్టి ఆ నారసంతో చెవులు పొడుచుకుంటే దూరశ్రవణశక్తులు వస్తాయి. ఆ 
సురియతో నాల్క కోసుకొన్నవాళ్ళకు సారస్వాతప్రాఢి సిద్ధిస్తుంది. ఈ గండకత్తెరతో తల 
ఉత్తరించుకొంటే అది మళ్లా అతుక్కొని తనను చంపదలచినవాళ్ళనే చంపే శక్తులు వస్తాయి. 
గానవిద్యలో ఆర్‌కేరిన వారకాంతను - అందమైన దానిని - బలియిస్తే మహారాజ్య పదవి - 
వస్తుంది. అని వేరువేరు శాసనాలు అక్కడ ఉన్నాయి. “ఈ మణిస్తంభుడు నాముందే 
దూరదృష్టి, దూరశ్రవణ శక్తులు సంపాదించాడు. నేను కాశ్మీరదేశంనుంచి వచ్చాను. నాపేరు 
సముఖాసత్తి. ఈ సిద్ధుడు నిన్ను బలివేస్తాడు' అని అవ్వ చెప్పింది. 

అంతలో సిద్ధుడు వచ్చాడు. కలభాషిణిని నిజంగానే బలివేయబోయాడు. అవ్వ 
దేవిమీద ఒట్టుపెట్టింది. “తల్లీ నామాట నిజమయేటట్టు చూడు' అని మొక్కుకుంది. 


312 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అయినా వాడు లక్ష పెట్టక కత్తి ఎత్తి అడ్డువచ్చిన అవ్వను నరికి కలభాషిణి శిరస్సు 
ఖండించబోయాడు. అవ్వ పెట్టిన ఒట్లు ఫలించి, వాడు కలభాషిణితోసహా దూరంగా 
ఎక్కడికో ఎగిరిపోయాడు. వాళ్లు ఎగిరిపోవడం అవ్వ చూసింది. అయితీ ఇప్పుడామె 
అవ్వ్నకాదు. యువతి అయింది. ఆమె ఆ దేవాలయంలోనే యోగాభ్యాసం చేస్తూ 
ఉండిపోయింది. 


కొంతకాలం గడిచాక కలభాషిణ్‌ ఆ గుడిలోకి సురక్షితంగా వచ్చింది. 
“బైతికొచ్చావా తల్లీ' అని యువతి అడిగింది. 'నువ్వెవరమ్మా' అంది కలభాషిణి. “నేను ఆ 
అవ్వనే. దేవి దయవల్ల బతకడమేగాక యౌవనంకూడా పొందాను' అంది సముఖాసత్తి. 
అంతలో మణికంధరుడు అక్కడకు వచ్చాడు. తనతోపాటు గానవిద్య నేర్చుకొన్న 
కలభాషిణిని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళిద్దరూ యోగక్షేమాలు ప్రన్నించుకొనేలోగా 
ఆ గుడిలోకి మణిస్తంభుడు కత్తిపట్టుకువచ్చాడు. “నీకోసం అన్నిచోట్లా గాలించాను' అని 
కలభాషిణితో చెప్పి “ఈమె ఎవరు?” అని సముఖాసత్తిని అడిగాడు. తెలుసుకొని 
ఆశ్చర్యపోయాడు. “ఇక్కడనుంచి వెళ్ళాక ఏం జరిగింది?" అని సముఖాసత్తి అడిగింది. 
మణిీస్తంభుడు ఇలా చెప్పాడు: “దేవి నన్నూ ఈమెనీ ఎగరగొట్టగా వెళ్ళి ఎక్కడో ఒక 
పూలపాన్నుపై పడ్డాం. భయంతో ఆమె వణుకుతూంటే నాకు కామోద్రేకం కలిగింది. 
నేనామెను బలాత్కరించబోయాను. ఆమె 'రక్షించండి' అని కేకలు వేసింది. ఎక్కడినుంచో 
నలకూబరుడు వచ్చాడు. నన్ను తరిమితరిమి కొట్టాడు. నా కత్తి లాక్కొన్నాడు. అప్పుడు 
రంభ వచ్చి నలకూబరుణ్ణి తనతోపాటు తీసుకుపోయింది. నేను వాళ్ళ వెనుకనే వెళ్ళాను. నా 
కత్తి చాలా గొప్పది. దానికి మహిమలున్నాయి. దానిని పోగొట్టుకోవడం ఇష్టం లేక 
వెళ్ళాను. ఒక పొదరింట్లో రంభానలకూబరులు క్రీడిస్తున్నారు. కొంతసేపటికి అక్కడికీ 
ఇంకో రంభ వచ్చింది. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. నలకూబరుడు 
నివ్వెరపోయాడు. ఎవరు అసలు రంభో తేల్బుకోలేకపోయాడు. రంభ లిద్దరూ 
మాట్లాడుకొన్నారు. ఎంతకీ తెగలేదు. అక్కడకు నారదుడు వచ్చాడు. అతడు ఈ 
కలహభోజనం కడుపునిండా ఆరగించి చక్కాపోయాడు. సవతుల కయ్యం సాగుతూనే 
ఉంది. ఒక రంభ 'పద ఇంద్రలోకానికి, అక్కడ తేల్చుకుందాం’ అంది. రెండోది 
“రా'నన్నది. రానన్న రంభ నకిలీ రంభ అని తేలిపోయింది. అసలు రంభ దానిని శపించింది. 
కత్తితో దాని తల. తెగాలని శపించింది. కపట రంభ పోయింది. అసలు రంభ 
నలకూబరునితో క్రీడిస్తూంది. కొంతసేపు పోయాక మరో నలకూబరుడు వచ్చాడు. 
ఇందాకా జరిగినదానికిప్పుడు పుంభావ కలహం జరిగింది. ఎవరు సత్యనలకూబరుడో 
తేలలేదు. మల్లయుద్ధం చేశారు. చివరకు రంభకో ఉపాయం తట్టింది. 'మిమ్మల్ని ఓ ప్రశ్న 
వేస్తాను. ఎవరు సమాధానం చెప్పే అతడే నిజమైన నలకూబరుడు' అన్నది. ఆమె అడిగిన 
ప్రశ్న ఏమిటంటే “మనకు కళాపూర్ణుని ప్రసక్తి ఎప్పుడు వచ్చింది? నేనేం చెప్పాను? ఈ 
ప్రశ్నకు కొత్తగా వచ్చినవాడి సమాధానం చెప్పాడు. మొదటివాడు తెల్లముఖం వేశాడు. 
వాడు మోసగాడని గ్రహించి అల్బా వశిష్టాయువుగా శపించాడు. “ఎవరు నువ్వు?” అని 
ప్రన్నించి తేల్చుకొనేలోపల రంభ నిజమైన నలకూబరుణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది. నా కత్తి 


పింగళి సూరన్న 313 


నాకు దొరికింది. అది తీసుకు ఇలా వచ్చాను." ఇలా చెప్పి మణిస్తంభుడు కలభాషిణీని 
చూసి ఇంక నీ కథ చెప్పు అన్నాడు. 


నాలుగో అశ్వాసం! 'నా కథ చెప్పడాని కేముంది? అంతా నుష్వే చెప్పావు. ఆ కపట రంభను 
నేనే' అంది కలభాషిణి. 


అందరూ ఆశ్చర్యపోయారు. కలభాషిణి విచారించింది. తాను క్రీడించింది సత్య 
నలకూబరునితో కాదన్నమాట. శాపగ్రస్తురాలైనా ఫలితం దక్కలేదన్నమాట. ఈనగాచి 
నక్క లపాలు చేసినట్టు ఇన్నాళ్లు దాచిన నీలాన్ని ఏ దుర్మార్గుని పాలు చేశానో ఆని 
వగచింది. “విచారించకు. ఆ కపట నలకూబరుణ్ణి నేనే అన్నాడు మణికంధరుడు. ఆమె 
ఆశ్చర్యపోయింది. 'నిజం. నా తపస్సు చెడకొట్టి, రంభ నాతో మొదట క్రీడించింది. 
పారవశ్యంలో నలకూబరుని పేరు పలవరించింది. నాకు రోత పుట్టింది. ఆమెను వదలి 
వెళ్ళిపోయాను. ఆ దేవవేశ్యకు బుద్ధి చెప్పాలని నా తపో మహిమలన్నీ ధారపోసి 
నలకూబరుని రూపు పొంది ఆమెకు తెలియకుండా ఆమెతో క్రీడించాను. నీ ఆర్హనాదం 
విని రక్షించడానికి వచ్చాను. తరువాత నీకు తెలుసు' అన్నాడు మణికంధరుడు. “పోనీలే, 
నా అందం కృతార్థమైంది. నువ్వంటే నాకు తొలినుంచి ఇష్టమే. ఆ ప్రేమను 
బయటపెట్టలేదు. అయినా ఇప్పుడు నామాటలు ఎవరు నమ్ముతారు' అంది కలభాషిణి. 
“ప్రేమలో కొన్ని వింత తత్త్వాలుంటాయిలే' అని మణికంధరుడు కాశ్మీర దేశంలోని 
సుగా త్రీశాలీనుల కథ చెప్పాడు. 


“కాశ్మీరదేశంలో శారదాపీఠం ఉంది. శంఖంలో పోసినటే తీర్ధం. అక్కడివాళ్లు 
మెచ్చుకొన్నదే కవిత్వం. నా సాహిత్యస్థాయిని తేల్చుకొనడానికి కాశ్మీరం వెళ్ళాను. 
అక్కడో వేదగురువు ఇంటికి వెళ్తాను. అతని శిష్యుడొక పుస్తకం తెచ్చాడు. ఏమిరా ఇంత 
ఆలస్యమేం?* అని గురువు ఆడిగాడు. 'కారణం ఉంది. నేను పూలతోటకు వెళ్ళి శాలీనుణ్ణి 
పుస్తకం అడిగాను. ఆయన సుగాత్రి తొడలమీద కాళ్లు పెట్టుకొని ఉన్నాడు. ఆ 
భార్యాభర్తలు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఉన్నట్లుండి ఆయనకు కోపంవచ్చి 
నూరుతాళ్ళ కోనేటిలో పడిపోయాడు. ఆవిడకూడ అతనితోబాటు ఉరికింది. నేను 
పుస్తకం తెచ్చాను' అని శిష్యుడు చెప్పాడు. ఆ దంపతుల మరణానికి అందరూ 
రోదించారు. 


ఆ పుస్తకంలో సుగాత్రీశాలీనుల కథ ఉంది. దానిని శారదాదేవి స్వయంగా 
వ్రాసిందట. శారదాపీఠం పూజారికి సుగాత్రి అనే కూతురు ఉంది. ఆమెను శాలీనుడనే 
అబ్బాయి కిచ్చి పెళ్ళి చేశారు. ఇల్లరికం ఉంచుకున్నారు. శోభనం గదిలో భార్య 
సర్వాలంకార శోభితర్దై వస్తే అతడు కన్నెత్తి చూడలేదు. ఇలా ఒకనాడు కాదు, పలునాళ్లు. 
ఈ సంగతి బహిరంగ రహస్యం. అత్తగారీ సంగతి విని అల్లుణ్నీ ఏవగించుకొంది. 
తోట పనులను పెట్టింది. ఒకనాడు వర్ణం వచ్చింది. భర్త తోటలో తడిసిపోతున్నాడేమో 
అని సుగాత్రి బాధపడింది. తన ఆభరణాలన్నీ తీసేసి భర్ద్హతోపాటు తోటలో పనిచేసి 
అలిసిపోయింది. అమె సహజ సౌందర్యానికి ముగ్గుడై శాలీనుడామెను ఏలుకొన్నాడు. ఆ 


314 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రాత్రి పడకటింట్లో ఆమె మళ్ళీ ఆభరణాలతో అడుగుపెడితే కన్నెత్తి చూడలేదు. చివరకు 
కొన్నాళ్లకు శాలీనుని వింత ప్రేమతత్వం అందరికీ అర్థం అయింది. సుగాత్రి పాతివ్రత్యానికి 
శాంరదాదేవి ప్రత్యక్షమైంది. వాళ్ళ చరిత్రను తానే వ్రాసి కాశ్ళీరదేశంలో వ్రాయడం, 
చదవడం వచ్చినవాళ్ళందరికీ ఇచ్చింది. ఏ కారణంవల్లనో ఆ దంపతులు కోనేటిలో ఉరికి 
చచ్చిపోయారు.'' 


ఈ కథ చెప్పి మణికంధరుడు 'ఆ శాలీనునిలాగే నువ్వూ నీ ప్రేమలో ఒక తరహాకు 
చెందినదానివి అన్నాడు. అన్నాక సముఖాసత్తిని చూసి “ఏమమ్మా, నువ్వు కాశ్మీరదేశం 
నుంచి వచ్చానన్నావే. ఈ సుగాత్రీ శాలీనుల కథ నీకు తెలియదా?' అని ప్రశ్నించాడు. 
“తెలియకేం? ఆ సుగాత్రిని నేనే అంది సముఖాసత్తి. అందరూ ఆశ్చర్యపోయారు, 
“నూరుతాళ్ళ కోనేటిలో పడి ఎలా బతికావు' అన్నారు. 'నన్నో మొసలి మింగి 
అరిగించుకోలేక మరునాడు బయట పారేసింది. నన్ను నా పతితో చేర్చడం నీ భారమని 
వాణీకి మొక్కుకుని తీరయాత్రలు చేస్తూ ముసలిదాన్ని అయ్యాను. సుముఖులు అంటే 
శాస్త్రవిదులు, వాళ్ల సమీపంలో ఎప్పుడూ వర్తించడంచేత సముఖాసత్తి అని పిలిచేవారు. 
ఇక్కడకు చేరాక నా కథ మీకు తెలుసు’ అంది. నేను బ్రతికానుగాని నా భర్త ఏమయ్యారో ' 
అని బాధపడింది. 


నీ భర్ణమాత్రం ఎందుకు జీవించడు? నేనే నీ భర్తను అని మణిస్తంభుడు అన్నాడు. 
ఆమె నమ్మలేనంత ఆశ్చర్యపడింది. అతడు వివరించాడు. ఆ మడుగులో ఒక యోగి 
జలస్తంభన విద్యతో సమాధిలో ఉన్నాడు. అతడు కనికరించి శాలీనుణ్ణి కాపాడి 
యోగవిద్యలు నేర్పి వయస్తంభనపు. మణి, మహిమలున్న కత్తి, ఎగిరే సింహం' ఇచ్చాడు. 
స్తంభనపు మణీవల్ల అతనికి మణిస్తంభుడనే క వరు వచ్చింది. 


ఈ నలుగురూ ఒకరి నొకరు పరస్పరం గుర్తించుకున్నాక కలభాషిణీ మణికంధరులు 
వారివారి శాపాలు తలచుకొన్నారు. “అయ్యో, కళాపూర్ణుని ప్ర ప్రసక్తి ద్వారక దగ్గిర వచ్చిందని 
చెప్పలేకపోయావా, వాంనుం తప్పేది” అన్నది కలభాషీజీ నాకేం తెలుసు' అన్నాడు 
మణికంధరుడు. 'జౌనౌను, నేను నారదమునీంద్రుణ్ణి అడిగినప్పుడు నువ్వు దూరంగా 
వెళ్ళావు. ఆ కళాపూర్ణుని కథ చెప్పే, చెప్పినవాళ్ళూ విన్నవాళ్లూ భూలోకంలో పుత్రపొత్రాఖి 
వృద్ధిగా ఆయురారోగ్య ఐశ్చర్యాలతో తులతూగుతారట!' అంది కలఖాషిణీి. 


అప్పుడే అలఘువ్రతుడనే ఒక మలయాళ బ్రాహ్మణుడు ఆ గుడిలోకి వచ్చాడు. | 
అంత చక్కని మాహాత్మ్యం కల కథను వినాలనుకున్నాడు. రెండేళ్లు ఈ గుడిలో తపస్సు 
చేస్తే కోరికలు తీరుతాయి కనుక, ఆ విధంగా యిష్టసిద్ధి పొందాలనుకున్నాడు. 


“నేనెలాగా కత్తిచేత చావవలసినదానను. నన్ను ఈ దేవికి బలివెయ్యి. . మ్‌ 
మహారాజువి అవుతావు అని కలభాషిణి మణీకంధరునితో చెప్పింది. . అతడు 
తటపటాయించి బలివేశాడు. 'విలంబనం చేసినందువల్ల, వచ్చే జన్మలోగాని నీకు 
మహారాజపదవి లభించదు. పుట్టిన వెంటనే సద్యోయౌవనం పొంది రాజువి అవుతావు” 
అని దేవి ప్రత్యక్షమై చెప్పింది. ప్రియునికోసం ప్రాణాలు అర్పించిన కలభాషిణిని బతికీంచి 


ర్‌ 


పింగళి సూరన్న 315 


ద్వారకలో ఆమె ఇంట పడవేసింది. మణీకంధరుడు తన వీణను ఆ గుడిలో భద్రంచేసి 
కృష్ణుడు తనకు ఇచ్చిన మణిహారాన్ని అక్కడ తపస్సు చేసుకుంటున్న మలయాళ 
బ్రాహ్మణునికి కృష్ణార్చణం అని దానం చేసి శ్రీశైలం కొండమీంచి క్రిందపడి చావడానికి 
వెళ్లాడు. 

సముఖాసత్తి మణిస్తంభులైన మాజీ సుగాత్రీశాలీనులు తమ కీలు సింహంమీద 
ఎక్కి దేశం విహరించడానికి వెళ్ళారు. పూర్వం శాలీనుడు అంత కోపించుకొని చెరువులో 
పడడానికి కారణం ఏమిటంటే, ఆమె తనకు బిడ్డలు పుట్టకుండా దేవిచేత వరం 
పొందిందట. ఆ దేవే అతనికి బిడ్డలు పుడతారని వరం ఇచ్చిందట, నాకు తెలియకుండా 
ఇటువంటి వరం పుచ్చుకొంటావా అని చెరువులో పడ్డాడు. ఇప్పుడు భార్యాభర్తలు మళ్ళీ 
కలుసుకున్నాక అతడు స్త్రీ రూపం ధరించుతానన్నాడు. ఆమెను పురుషరూపం 
ధరించమన్నాడు. ఆమె “సరే, నేను మగవాణ్ణి అవుతాను, మీరు సీ స్త్ర అవండి అంది. ఆమె 
అన్నమాట నిజమయే వరం దేవత యిచ్చింది కనుక ఆలాగే జరిగింది. 


ఐదో ఆశ్వాసం: రెండేళ్ళూ గడిచాయి. మలయాళ బ్రాహ్మణుడు ఉన్నట్టుండి మణిహారంతో 

హా పోయి ఒక రాజసభలో పడ్డాడు. ఆ సభలో మధ్య ఒక ఉయ్యాల తొట్టిలో 
రెండునెలల శిశువు ఉంది. బ్రాహ్మణుడు తన చేతిలో ఉన్న హారాన్ని రాజుకు 
సమర్పించాడు. “ఇక్కడి కానుకలన్నీ దీని సొమ్ములు' అని ఆ హారాన్ని శిశువు మెడలో 
చేశారు. 

“రెండేళ్ళ తరువాత మళ్ళీ ఈ హారాన్ని చూశా'నని ఆ నెలల బిడ్డ అందరూ 
ఆశ్చర్యపడేలా చెప్పింది. ఆ పిల్ల తన కథ ఇలా చెప్పింది: 

“పోయిన జన్మలోకాక, అంతకు ముందు జన్మలో నేను re 
భారతీదేవి పెంపుడు చిలుకను. ఒకనాడు సరస్వతీ చతుర్ముఖులు ఒక చెరువువద్ద 
విహరిస్తున్నారు. ఆ చెరువులో ఒక మణిస్తంభం ఉంది. దాని గట్టుమీద పూలపాన్చుపైన 
చతుర్ముఖుడు సరస్సువైపు ముఖం పెట్టుకొని పడుకున్నాడు. సరస్వతీదేవి ఆయన 
పాదాలు ఒత్తుతూ వుంది. ఉన్నట్లుండి ఆయనకు వాంఛలు పొడమి ఆమె ముఖాన్ని 
తనవైపు తిప్పుకొని, నాల్గు ముఖాలతోనూ ముద్దుపెట్టుకోబోయాడు. ఆమె ఇదేమిటని 
పెదవికి చెయ్యి అడ్డుపెట్టుకొని వెనక్కి ఒరిగింది. ఆయనామెను దగ్గరకు లాక్కొని 
నాల్గుముఖాలతోనూ 'అధరపానం చేశాడు. ఒక నోటోని పన్నువల్ల అమె పెదవి 
గంటుపడింది. ఆమె పరవశించి అపూర్వమైన మధురధ్వని చేసింది. తన సుఖావస్థను 
కప్పిపుచ్చడానికి ఆమె పెడమోమై కాళ్లు ముడుచుకొని పడుకొంది. అప్పుడామె ముఖం 
కొలనులో ఉన్న మణిస్తంభంలో ప్రతిఫలించింది. చెట్టుమీద ఉన్న నేను ఆమె లక్షణాలన్నీ 
కామశాస్త్రంలో చెప్పినవే అని గుర్తించాను. సరిగ్గా ఆదే సమయానికి చతుర్ముఖుడు 
“చిలుకా, ఊసుపోవడం లేదు, ఏదైనా కథ చెప్పు” అన్నాడు. “దేవగవారిముందు నేను 
చెప్పడమా? మీరు చెప్తే వింటాను” అన్నాను. ఆయన ఇలా చెప్పాడు. 

“అనగనగా కాసారపురం అనే నగరాన్ని కళాపూర్ణుడనే రాజు పాలిస్తున్నాడు. అతడీ 
లోకంలో ఉన్న రాజులందరినీ జయించాడు. ఆ రాజు పుట్టుకతోనే యువకుడయాడు. 


316 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్వభావుడనే సిద్ధుడు అతనికి విల్లు బాణాలు, ఒక మణిశలాక తయారుచేసి ఇచ్చాడు. 
ఒకనాడు మదాశయుడు అనే రాజు రూపానుభూతి అనే తన భార్యతోనూ, ధీరభావుడనే 
మంత్రితోనూ కళాపూర్తునివద్దకు వచ్చాడు. అతడు విల్లెత్తి ధీరభావుణ్ణి తరిమివేసి ఆ 
దంపతులను తనకు దాసులను చేసుకొన్నాడు.” 


బ్రహ్మదేవుడు ఇంతదాకా కథ చెప్పేసరికి అమ్మవారికి ఆసక్తి పుట్టింది. 
'కళాపూర్ణుడేమయ్యాడో? అతని తల్లితండ్రులివరో అడగవే చిలుకా' అని ఆపై నవ్వుతూ 
పురమాయించింది. నేను అడిగాను. 

“అతడు అఖినవకౌముది అనే కాంతను వరించాడు. అతని తల్లి మణిస్తంభుడు, 
తండ్రి సముఖాసత్తి అని చతుర్ముఖుడు చెప్పగానే ఆమె ఆయనను కౌగలించుకొని 
“ఇంతలోనే తబ్బీబ్బులా? తల్లి మగవాడు, తండ్రి ఆడదా? సరే, తరువాత కథ చెప్పండి' 
అని వీపు చరచి అడిగింది. ఆయన ఆ చేష్టకు ఆనందించి మళ్ళీ ముద్దుపెట్టుకొన్నాడు. ఒక 
పన్ను నాటింది. అమె కోపం నటించి “తరువాత కథ చెప్పండి అంది. అతని కౌగిలి 
విడిపించి రెండు చేతులతో అతని ముఖాలు పక్కకు తోసింది. ఆమె వక్షోజాల పొంగు, 
నడుము అందం చూసి మళ్ళీ ఆయన ఆమెను చుంబించాడు. “ఇది నేర్చుకున్నారు, బాగానే 
ఉంది, ఆ రాజేమయ్యాడు' అని ఆమె అడిగింది. 

“ఏమవుతాడు? మహారాజులా ఉన్నాడు. అతని మంత్రి సత్వదాత్ముడు 
పట్టాభిషేకం చేస్టే క్రముక కంఠోత్తరం అనే పట్టణాన్ని దివ్యంగా ఏలుతున్నాడు. 
మదాశయుడాపురికి పసిడికోటలు పెట్టాడు. ఆ మదాశయుడు, ఆతని భార్య కళాపూర్దుణ్ణి 
సీవించుకొంటున్నారు. ఆ రాజు వద్దనున్న మణిశలాక మహిమవల్ల దాన్ని చూడగానే 
వాళ్ళకు మధురలాలస కల్లి మధురలాలస అనే అమ్మాయి పుట్టింది. మదాశయుని 
పురోహితులు నలుగురున్నారు. వాళ్ళు ఆ మణిశలాకను మెచ్చుకొంటున్నారు. అందులో 
ఒకడా మణిని గట్టిగా నొక్కేసరికి కళాపూర్తునికి కోపం వచ్చి, ఆ పురోహితులనూ, వాళ్ళ 
ఏలిక అయిన మదాశయుణ్ణీ కూడా తరిమివేశాడు. మదాశయుడు కట్టించిన పసిడికోటను 
ఒల్లక పడగొట్టించాడు. మదాశయుడు తన భార్యతో, బిడ్డతో, పురోహితులతో క్రముక 
కంఠోత్తరపురం వదలిపోయాడు. వాళ్లు చుధ్యదేశంలోనికి వెళ్ళగానే మధురలాలస 
చిక్కిపోసాగింది. ఆ బిడ్డ బ్రతికి ఉంటే చాలు అని మళ్ళీ అందరూ కళాపూర్ణునివద్దకే 
చేరారు. మణిశలాకను చూశాక మధురలాలస కోలుకొంది.' 


ఇలా చతుర్ముఖుడు కథ చెప్పగానే అమె దొంగ కోపంతో బొమలు ముడిచి 
“నామీదనా మీ కవిత్వం' అంది. “ఇప్పుడేమైం'దని చతుర్ముఖుడు అడిగాడు. 'ఈ కొలని 
దగ్గిర మన విహారవిలాసాలనే మీరు కథగా చెప్పారు. ఈ కొలనే కాసారపురం. ఇందులోని 
మణి స్తంభంలో ప్రతిఫలించిన నాముఖమే కళాపూర్ణుడు. నా చిరునష్వే అభినవకౌముది. 
మీ అశయమే మదాశయుడనే రాజు. మీ నాల్గు ముఖాలే నలుగురు పురోహితులు. నా 
కనుబొమలే కళాపూర్ణుని విల్లు. నా చూపురతే అతని బాజాలు. నా పెదవే అతనివద్ద ఉన్న 
మహిమగల మణిశలాక. ఇవి అందరికీ స్వభావసిద్ధంగా ఉంటాయి కనుక వీటిని 
స్వభావుడనే సిద్ధుడు ఇచ్చాడు ఆన్నారు” అవి ఆయన చెప్పిన కథలో ప్రతి వాక్యానికీ, 


పింగళి సూరన్న 317 


ప్రతి పదానికి తమ శృంగారలీలను సమన్వయం చేసింది. ఆయన నిజమేనని 
ఒప్పుకున్నాడు. ఆనంద పారవశ్యంలో సరస్వతి చేసిన ఆ మధురధ్వని నేను సాధకం చేసి 
చూసుకొంటున్నాను. అప్పుడొకసారి రంభ ఇంద్రునితోపాటు బహ్మదేవునిసేవకు 
వచ్చింది. నేను సాధకం చేస్తున్న ధ్వని విని “ఆది అయ్యగారి సేవలో అమ్మగారు 
ఉగ్గడించిందా?' అని ప్రన్నించింది. నేను 'అవునని కళాపూర్ణుని కథ చెప్పాను. అంతలో 
సరస్వతి వచ్చి నామీద మండిపడింది. తన రహస్య క్రీడ “బయటపెట్టినందుకు నన్ను 
వారకాంతగా పుట్టమని శపించింది. సమయానికి చతుర్ముఖుడు వచ్చి “ఆ తరువాత 
జన్మలో మధురలాలసవై కళాపూర్ణుని రాణి వవుతావులే!? అని దీవించాడు. “ఇంకా అదే 
పలవరింతా?' అని అడిగింది సరస్వతి. “తప్పకుండా. ఈ కళాపూర్జుని కథ చెప్పినవాళ్లు, 
వినినవాళ్లు భూలోకంలో పుత్రపొ త్రాభివృద్దిగా చిరకాలం సంపదలతో తులతూగుతారు' 
అని ఆయన దీవించారు. సరస్వతి మండిపడింది. 'ఈ కథ ఎలా బయట పడుతుందో 
చూస్తాను. ఆ చిలుక వల్ల భయం లేదు. రంభ చెప్పదు. రంభేదీ? రంభా, నా సంగతి 
తెలుసా?' అని గద్దించింది. స్తంభం చాటున ఉన్న రంభ వణికిపోయింది. నేను ద్వారకా 
నగరంలో కలభాషిణి అనే వారకాంతనై జన్మించాను. ఆ జన్మ తరువాత ఇలా పుట్టాను. 

ఇలా ఆ రెండునెలల బిడ్డ చెప్పేసరికి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ పిల్ల చెప్పిన కథ 
అక్షరాలా జరిగింది. ఆ లిశువే మధురలాలస. ఆ సభ కళాపూర్తుని సభ. అందులో 
మదాశయుడు, రూపానుభూతి మొదలైన పాత్రలందరూ ఉన్నారు. ఆ విడ్డూరపు నీశువు 
అందులో ఉన్న ప్రతి ఒక్కరి పూర్వజన్మగాథా వివరించి చెప్పింది. మణికంధరుడే 
కళాపూర్ణుడై పుట్టాడు. సుగాత్రి తండ్రే స్వభావసిద్దుడు. 

ఇప్పటికి ఐదో ఆశ్వాసం కూడా పూర్తికాలేదు. సూరపరాజుగాదీ కావ్యాన్ని 
ఎనిమిది ఆశ్వాసాల మహాప్రబంధంగా వ్రాశారు. కళాపూర్లోదయం గొప్పతనాన్ని 
లోకానికి చాటిన ఆధునికులు కట్టమంచి రామలింగారెడ్డిగారు. వారు 
'కవిత్తుతత్త విచారం” అనే గ్రంథంలో టన కాపా ప్రతిభను బాగా శ్లాఘించారు. 
లోపాలను దాచకుండా చూపించారు. రెడ్డిగారి ఉద్దేశంలో కళాపూరోదయంలోని కథ 
6వ ఆశ్వాసంలోని 189వ పద్యం తరువాత ప్రాఢంగా లేదు.” కళాపూరోదయానికి 
“భావప్రకాశిక అనే వ్యాఖ్యానం వ్రాసిన మల్లాడి సూర్యనారాయణశాస్త్రి గారి 
ఉద్దేశంకూడా అదే. అయితే కళాపూరోదయంపై గొప్ప కృషి చేసి డాక్టరేటు పట్టం 
పొందిన జి.వి. కృష్ణారావుగారు మాత్రం దానిని ఖండించి సూరపరాజుగారు వ్రాసిన 
ప్రతి పద్యంలోనూ అర్థం వుందని రుజువు చేశారు. విమర్శకులు లోపాలను 
ఆపాదించినవాటిని పూర్వపక్షం చేశారు, కళాపూరోదయంలోని అంతరార్జాన్ని 
విశదీకరించారు.” వారి వివరణ నా మాటలలో చెప్తాను. . 

సూరపరాజుగారి ఉద్దేశంలో కళాపూరోదయంలోని ఇతివృత్తం కళయొక్క 
పూరోదయమే. ఈ సిద్ధాంతాన్ని ఒకటీ కాదు, రేండు కాదు, తొమ్మిది దృష్టాంతాలతో 
బలపరచవచ్చు.: 1. కావ్యంలోని కథాసంవిధానవైచిత్రి, 2. కవిత్వనిర్వచనానికి కావ్యంలో 
7. కవిత్వుతత్త్యవిచారం, పుట 179, 
8. కళాపూర్ణోదయం, (“సరస్వతీ గ్రంథమండలి" ప్రచురణ) పీఠిక, పుట 37. 
9. Studies in Kalapumodaya by Dr. G.V. Krishna Rao, ౧. 252 


318 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


చేసిన ప్రయత్నాలు, కావ్యంఫలశ్రుతి, 3. మణికంధరుని పూర్వగాథ, ఉత్తరచర్యలు, 
4. మణిస్తంభ సుముఖాసత్తుల పేర్లు, వాళ్ల స్వదేశం, ఆరాధ్యదైవం, 5. సరస్వతీచతుర్ముఖుల 
రహస్యకథ, 6. కళాపూర్తుడు, అఖినవకౌముది, మధురలాలస, వారి సంతానమైన 
సుప్రసాదుడు, సరసుడు అనే పేర్లు, 7. కావ్యంలో తాత్త్విక విషయాలను చెప్పడం, 
8. శాస్త్రవ్యసనాతి ధన్యమగు సబజ్జనకోటి అనుగ్రహంవల్ల తన కావ్యానికి ప్రచారం 
ఆశించడం, 9. కావ్యానికి కళాపూరోదయం అనే పేరు పెట్టడం. 


ఈ తొమ్మిది సత్యాలను కృష్ణారావుగారు చాలా బాగా దీర్థంగా వివరించారు. 


సూరపరాజుగారి ఉద్దేశంలో కళ ప్రకృతికి ప్రతిబింబమూ కాదు; అనుసరణా 
కాదు. కళాకారుడు ప్రపంచానికి దర్పణం కాడు. అతడు సార్వజనీనమైన విషయాలనే 
ఏరుకొని తన శిల్పంతో వాటికి శాశ్వతత్వాన్ని. ప్రసాదించాడు. వాస్తవికవాదిమాత్రమే 
కాక స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నందుకు కళాకారుడు తన బహిరంతర ప్రపంచాలకు 
స్పందించినందువల్లనే కళ ఉదయిస్తుందని సూరపరాజుగారి విశ్వాసం. వ్యక్తిత్వంతో 
స్పందించి సృ జించకపోతే కళ అన్నదే ఉండదు. అయితే వ్యక్తిగత స్పందనే పూర్తిగా 
కళ కాలేదు. ఇది కళాసృష్టికి ప్రథమ దశ. రెండవ దశ పరిణామం. కళాకారుని 
వ్యక్తిగతమైన అనుభవానికీ, అతని విశ్వాసాలకూ, సంప్రదాయాలకూ లోనై మార్పులు 
పొందుతుంది. మూడవ దశలో కళ స్వయంమవ్యక్తమవుతుంది. 


సరస్వతీచతుర్ముఖుల కథలో కళ ఇలాగే పూర్ణంగా ఉదయించింది. చతుర్ముఖుడు 
దివ్యకళాకారుడు, అతని వ్యక్తిగత విలాసలీల అనుభూతిగా ఉన్నప్పుడు ఒకటి; దానిని 
మాటలోనికి మార్చి కథ చెప్పినప్పుడు వేరొకటైంది. అది భూలోకంలో జరిగినప్పుడు 
చిలవలు పలవలు చేరాయి. సూరపరాజుగారీ కళాపూరోదయంలో కళను గురించి తమకు 
గల సిద్ధాంతాలను చెప్పడానికే మణికంధరుణ్ణి కవిని చేశారు. కాళ్ళీరం పంపించారు. 
జి.వి. కృష్ణారావుగారు చెప్పినట్లు మణికంధరుణ్ణి కాశ్మీరు పంపడంలో ఏదో అర్థం వుంది. 
సంస్కృత భాషలోని అలంకారికులందరూ రమారమీ కాశ్మీరువాళ్లీ. నిజానికి కాక్మీరమే 
శారదాపీఠం. కళాపూర్ణోదయం కళ గురించి కవి సిద్ధాంతాలను చెప్పే గ్రంథం కనుక 
కళాపూర్జుని తల్లితండ్రులను శారదాపీఠం పూజారి ఇంట సూరపరాజుగారు పుట్టించారు. 
కృత్రిమ అలంకారాలను ఏవగించుకొనేవాడు తల్లి అనడంలో అంతరార్థం లేకపోలేదు. 
శాస్త్ర విదుల సమీపాన ఉండడం కూడా అవసరమే. 


డాక్టర్‌ జివి, కృష్ణారావుగారు చెప్పిన అఆర్థాలూ, చూపించిన సొగసులేకాక 
కళాపూర్ణోదయం కొత్త దృష్టితో చదివితీ ఎన్నో విషయాలు స్ఫురిస్తాయి. మృగేంద్రవాహన 
ఆలయం కేరళదేశంలోనే ఉందనడంలో సూరపరాజుగారు కేరళకు వెళ్లడమేగాక వేరే 
అంతరార్థం ఉంది. మంత్రశాస్త్రం అక్కడ వికసించింది. అలంకారశా స్తానికి కాశ్మీరమెంతో. 
మాంత్రికులకు కేరళ కూడా అంత ప్రసిద్ధమే. కలభాషిణి జీవితంలో రంభానలకూబరులే 
ఎందుకు ప్రవేశించాలి? బ్రహ్మ లోకంలో ఆమె చిలుకగా ఉన్నప్పుడు ఆమె జీవితంలో 
రంభ ప్రవేశించింది కనుక, కలభాషిణిగా చిలుక పుట్టనప్పుడు జరగని సంఘటనలు ఏమీ 


పింగళి సూరన్న " 319 


బహ్మరహస్య కథలో చెప్పలేదు, అయినా అవి అలా ఎందుకు జరిగాయి? బ్రహ్మవాకత్యమే 
కాదు; బ్రహ్మకుమారుని వాక్కుకూడా అమోఘం. ఉత్తమకళాకారుని సృష్టిలో కళ 
పూర్ణంగా ఉదయిస్తుంది, అసూయా గ్రస్తుడైన ప్రతిభావంతుని శిల్చం వల్ల తప్పుల 
తమాషాలు జరుగుతాయి. 

కళాపూర్లోదయంపైనా, సూరపరాజుగారిపైనా  ప్రత్యీకంగా  పుస్తకాలనే 
వ్రాయవచ్చు. వారు కళాపూర్ణోదయం వ్రాశాక ప్రభావతీ ప్రద్యుమ్నం అనే ప్రబంధం 
వ్రాశారు. అయితే రచనా దోషాలు లేకపోయినా ఇది కళాపూర్చోదయంకన్నా నికృష్టమని 
కట్టమంచి రామలింగాంెడ్డిగారి అంచనా, ఈ పతనానికి కారణం భావలోపాలని 
చెప్పారు.19 కళాపూరోదయంవంటి శిఖరాగ్రం చేరాక సూరపరాజుగారిలాంటి 
ఉదాత్త మనీషి సైతం క్రిందికి దిగారు. ఎంత స్వతంత్ర రచనావిధానాన్ని చూపినా, 
ప్రభావతీ ప్రద్యుమ్న ప్రబంధాన్ని రొటీను ప్రబంధాల చట్రంలో ఇరికించారు. 
కళాపూర్లోదయాన్ని వేనోళ్ల పాగడిన రెడ్డిగారివంటి సహృదయులే ఈ దిగుమతికి 
బాధపడక తప్పలేదు. అయితే రెడ్డిగారి సహృదయతను అర్థం చేసుకోలేని సనాతనులు 
ప్రబంధములలో వెర్రివికారములుండునని తలంచుట పొరపాటు యొక్క లక్షణమనీ, 
ప్రబంధ స్త్రీల సుగుణాలను రెడ్డిగారు గ్రహీంచలేదనీ, మహాకవుల రచనలలో 
దోషాలుండవనీ సమర్గించసాగారు."* ప్రభావతీ ప్రద్యుమ్నంలోని సాగసులను వెంపరాల 
సూర్యనారాయణశాస్త్రిగారు వ్యాఖ్యానించారు. !2 సూరపరాజుగారి ఇతర రచనల గురించి 
కూడా చెప్పారు. మల్లాది సూర్యనారాయణశాస్రిగారు ఒక వ్యాసంలో సూరపరాజుగారి 
మూడు రచనలను గురించి చక్కగా సింహావలోకనం చేశారు. రాఘవపాండవీయం 
ఉభయభాషా పాండిత్యంలో బుద్ధిచాతుర్యానికీ, కళాపూర్టోదయం అద్భుత విచితకళా 
కల్పనలో ప్రతిభా చాతుర్యానికీ, ప్రభావతీ ప్రద్యువ్నుం సారవత్తరకవిత్స కళలో 
ప్రజ్ఞాచాతుర్యానికీ సాక్ష్యమిస్తున్నాయట.] 

స్వతంత్రంగా కథానిర్మాణ కౌశలం ఉన్న సూరపరాజుగారు సుప్రసిద్ధ కథనే. 
తీసుకొని ప్రభావతీ ప్రద్యుమ్నూన్ని రచించారు. దీనికి హరివంశం విష్ణుపర్వంలోని కథ 
ఒక్కటే కాక క్రీ.శ. 12వ శతాబ్దిలో తిరువనంతపురం పాలించిన రవివర్మ అనే కేరళకవి 
వ్రాసిన  'ప్రద్యువ్నూభ్యుదయం' అనే నాటకం కూడా ఆధారం. అయితే 
సూరపరాజుగారు తెలుగు సాహిత్యంలో చిరకాలం నిలిచిపోయే పాత్ర నొకదానిని 
ఇందులో సృష్టించారు. దాని పేరు శుచిముఖి. అది హంస. బ్రహ్మదేవుని రథచోదకుడైన 
సారంధరుడనేవాని కూతురు. దానిని భారతీదేవి పెంచింది. దీనికి శుచిముఖి అని పేరు 


10. కవిత్వ తత్తప్షవిచారం, పుట 103 

11. కవిత్వ తత్త్వవిచార విమర్శనం, కాళూరి వ్యాసమూర్తిగారు. 

12. ప్రభావతీ ప్రద్యుమ్నం, వెంకట్రామ గ్రంథమాల ప్రచురణ. 

13. కళాపూరోదయం, సరస్వతీ గ్రంథమాల ప్రచురణ, పీఠిక, పు. 20 

14. The sources of Prabhavathi Pradyumnam అనే వ్యాసంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు 
ఈ కథకు ఆధారాలను సమగ్రంగా చర్చించి శుచిముకిపాత్రను బాగా సమీక్షించారు. Oriental 
Research Institute Publication, University of Madras, 1933. 


320 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి. 


పెట్టిందామె. దాని కవిత్వానికి మెచ్చి ఉపమాతిశయోక్తి కామధేనువు అనే బిరుదు 
ఇవ్వడమేకాక, దానిని సరస్పత్తీదేవి స్వయంగా దాని కాలికి తొడిగింది. 


ఈ శుచిముఖి ప్రభావతీప్రద్యుమ్నుంలోని కథను మొత్తం నడుపుతుంది. 
ఇంద్రోపేంద్రులకు ఉపాయాలు చెప్తుంది. ప్రభావతీప్రద్యుమ్నులను కలుపుతుంది. 
వజనాభుణ్ణి చంపించి దేవతలకు మేలు చేకూరుస్తుంది. దీని కవిత్వాన్ని ఇంద్రుడిలా 
మెచ్చాడు: 


శబ్దసంస్కార మెచ్చటను జారగనీక పదమైత్రి యర్ధసంపదల బొదల 

దలపెల్ల సక్షిష్ట్రనుబదీపితముగా బునరుక్తిదోషంబు పొంత బోక 
యాకాంక్షితస్నూర్తి యాచరించుచును శాఖాచం క్రమ క్రియ గడపజనక 
ప్రకృతార్థభావంబు పాదుకో నదుకుచు నుపపత్తి యెందు నత్యూర్థితముగ 

నొకట బూర్యోత్తరవిరోధ మొందకుండ 

దత్తదవయవవాక్యతాత్స ర్య భేద 

ములు మహాళావ్యతాత్పర్యమునకు నొనర 
బలుక నేర్చుట బహుతపఃఫలముగాదె! (ప్రభా. 2-3) 


మహాకావ్యానికి కావలసిన వేమేమిటో ఈ పద్యంలో సూరపరాజుగారు చక్కగా 
విశదీకరించారు. కళాపూరోదయంలో  కలభాషిణిచేత మణికంధరుని కవిత్వాన్ని 
ప్రస్తుతింపజేస్తున్నప్పుడు కవిత్వ నిర్వచనాలు చెప్పించారు. 


పౌసగ ముత్తెపుసరు ల్పోహణించినలీల దమలోన దొరయు శబ్దములు గూర్చి 

యర్గంబు వాచ్యలక్ష్యవ్యంగ్య భేదంబు లెరిగి నిర్వోషత నెసగజేసి 

రసభావములను న్రర్గంబుగ వైదర్శి మొదలైన రీతు లిమ్ముగ నమర్చి 

రీతుల నుచితంబులై తనరారెడు ప్రాణంబు లింపుగా బాదుకొల్పి 

నమర నుపమాదులును యమకాదులు నగు 

నట్టి యర్థశబ్దాలం క్రియలు ఘటించి 

కవిత జెప్పంగ నేర్చు. సత్కవివరునకు 

వాంచితార్థంబు లొసగనివారు కలరె? (కళా, 1-82) 

కవిత్తాలి ఎలా ఉండాలో ఇంకా ఇంకా వివరించారు. వెన్నెలకు కమ్మదనం 
ఉంటే, కమ్మదనం, చల్లదనం ఉన్న కర్పూరపు పలుకులకు నున్నదనం వస్తే, కమ్మగా 
చల్లగా, నున్నగా ఉండే చల్లగాలికి తీయదనం అబ్బితే అప్పుడు కవి పలుకులకు సాటికల 
దనవచ్చునని కలభాషిణి మణికంధరుణ్ణి ప్రశంసించింది. 

సూరపరాజుగారికి కూడా ఇది వర్తిస్తుంది. డచ్చి కవితాసార్వభౌముడైన 'వాండెల్‌ 
శైలికూడా అలంకార భరితమైన పదాడంబరమెరుగని లాలిత్యానికి పేరు పడింది. శైలిలో 
వాండెల్‌ను పోలిన సూరపరాజుగారు కథాసంవిధానంలో ఫ్రెంచి మహారచయిత 'రెబెలె'ను 
సరిపోలుతారు. శైలీ, కథాసంవిధానాలలో, సునిశితమైన హాస్యపోషణలో “రెబెలే వ్రాసిన 
“గార్జంటువ వ పంటాగుయెక్‌' తో సాటివచ్చే కావ్యాలు . కొద్దిగానే ఉంటాయి. ఆ 


రామరాజ భూషణుడు 321 


శతాబ్దాన్ని ఉర్రూతలూగించిన నవ్యాదర్శాలకు అది ప్రతిబింబం. అలాగే ఇటలీదేశపు 
మహాకవి లాడవికో అరిముస్తో వ్రాసిన ఆరోండో పూరియానో అనే కావ్యం ఆ 
యుగంలోని ఉత్తమోత్తమ కావ్యం. స్పెయిన్‌ దేశపు దిగ్గజం సర్వాంటెజ్‌ వ్రాసిన 
డాన్‌ కి హోటేలోని అంతరార్థం బోధపరుచుకోడానికి ఇప్పటికీ ప్రయత్నాలు 
జరుగుతున్నాయి. ఆంగ్ల కవులలో స్పెన్సరు 'కవీనాం కవిః. షేక్స్సియరు వంటి నాటకకర్ణలు 
అరుదు. విశ్చ్వసాహిత్యంలోని ఈ కోవకు చెందిన సూరపరాజుగారు కృష్ణరాయలవారి 
అష్టదిగ్గజాలలో ఒకరు కాకపోతినేం। 


రామరాజ భూషణుడు 


ఆంధ్ర సాహిత్యంలో అప్పుడప్పుడు మంచికో చెడ్డకో మార్పులు తెచ్చిన యుగపురుషులు 
కొందరున్నారు. చెప్పుకోదగిన మార్పులు తెచ్చిన ప్రాచీనులలో రామరాజభూషణుడు 
కడపటివాడు. అనుసరించడమే అన్నిటికన్నా మించిన ప్రశంస అనే సూక్తి నిజమైతే మన 
ప్రాచీనులలో ఇంతటి ప్రశంసలు పొందిన కవి ఇంకొకడు లేడని చెప్పవచ్చు. పద్యరచనా 
ఫిల్పంలో పరాకాష్ట పాందిన సిద్ధహస్తం రామరాజభూషణునిదే. అతడు తెలుగు 
పద్యానికి పాట నేర్చడమేకాక దానిచే ఆటలాడించాడు. మాధుర్యానికి మారుపేరుగా 
చలామణి అయే పద్యాలకు అతని లేఖిని జలసూత్రస్తంభం. తెలుగు పద్యాలను రచించడమే 
కాక వాటిని చదవడం కూడా ఒక కళి అన్న సంగతి రామరాజభూషణునితోనే 
మొదలైంది. అతడు ప్రబంధ పఠన, రచనాధురంధరుడు. 


అసలు రామరాజభూషణుని ఇంటిపేరే 'ప్రబంధాంకం'వారు. మధురప్రబంధాలను 
పఠించడమే వాళ్ళ కులవృత్తి. కృష్ణదేవరాయలవారు సుఖసంకథా వినోదాలతో 
విద్యానగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చల్లని రోజులలో భట్టుపల్లె అనే గ్రామాన్ని 
పబంధాంకం వారికీ ఇచ్చారట. ఆ దానానికి కారణం వాళ్లు కవితా ప్రవీణులవడమే. 
కృష్ణదేవరాయలవారి కాలంలో ప్రబంధాంకం సింగరాజూ, అతని కుమారుడు 
తిమ్మరాజూ ప్రఖ్యాతులై సన్మానాలు పొందారని ఊహించవచ్చు. కృష్ణదేవరాయల 
తరువాత వారి సోదరుడు అచ్యుతదేవరాయలు క్రీ.శ. 1531 నుండి 1542 దాకా పన్నెండు 
సంవత్సరాలు రాజ్యం చేశాడు. అతని కుమారుడు వెంకటపతిదేవ మహారాయలు ఒక్క 
ఏడాదిపాటే సింహాసనమెక్కాడు. ఇతడు అర్పకుడనీ, ఆనాటి రాజకీయాల తుపానులో 
కొట్టుకుపోయిన అమాయకుడనీ చరిత్రకారులు భావిస్తారు. అయితే ఈ వెంకటరాయలు 
విద్వన్నిధి అనడానికి శాసన ప్రమాణాలున్నాయి. ఒక శాసనంలో ఇలా ఉంది.* 

1. కర్నూలు జిల్లాలోని పులివెందలకు దగ్గరో ఒక భట్టుపల్లె ఉంది. నేటి మైసూరు రాష్ట్రలో మన 
కర్నూలు జిల్లాను ఆనుకొని హోలాలగుండికి రెండున్నరమైళ్ళలో ఒక “భట్టరహళ్ళి' ఉంది. 
వీటిలో ఏదైనా కావచ్చు. 

2. “వసుచరిత్ర విమర్శనము'లో వజ్ధల చినసీతారామశాస్త్రిగారు ఉదాహరించారు. పుట 13 


322 " | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


క్షితి ప్రతిష్యాపిత కీర్తిదేహీ ప్రాప్తేపదం వైష్టవమచ్యు తేంద్రే, 
అధాస్యభద్రాసన మస్యసూనుర్వీరో బభౌ వేంకటదేవరాయః 
ప్రశాస్యరాజ్యం 'ప్రసవాస్తరూపే విద్వన్నిధౌ వేంకటరాయభూపే 
అభాగధేయా దచిరాత్రజానాం అఖండలావాసమథాధిరూడఢే. 
(ఎపిగ్రాఫియా ఇండికా - ౧౧) 


ఈ శోకంవల్ల వెంకటరాయలు వీరుడు, నవమన్మథుడు, విద్వన్నిధి అని 
తెలుస్తున్నది. పెదతండ్రి కృష్ణదేవరాయలవారిలాగా, తండ్రి అచ్యుతదేవరాయలలాగా 
ఇతడు గూడ కవులను సన్మానించి ఉంటాడు. ప్రబంధాంకం సూరప్ప అనే భట్టు ఇతని. .. 
కొలువుకు అలంకారప్రాయంగా ఉండేవాడు. ఆ కవి తాను వెంకట రాయభూషణుడనని 
చెప్పుకొన్నాడు. ఇతడు ఏ సరస కవిత్వం చెప్పాడో తెలియదు గాని చాలా ప్రసిద్ధడైనట్లు 
మాత్రం అతని కుమారుని పద్యం వల్ల తెలుస్తున్నది. వెంకట రాయభూషణునికి 
మూర్తిరాజు అనే కుమారుడున్నాడు. ఇతణ్జే భట్టుమూర్తి అని కూడా పిలిచేవారు. 

భట్టుమూర్తి చిన్నప్పుడు అల్లసాని పెద్దనగారి వద్ద చదువుకొన్నాడని పండిత 
లోకంలో ప్రతీతి ఉంది. ఆంధ్ర కౌముది అనే లక్షణగ్రంథాన్ని మండ లక్ష్మీనరసింహా 
చార్యులు రచించాడు. ఇతడు భట్టుమూర్తికి నూరేళ్ళ అర్వాచీనుడు. ఈయన తాతగారి 
ముత్తాత భట్టుమూర్తి కాలంవాడే. ఈ లక్ష్మీ నరసింహాచార్యులు తన ఆంధ్రకౌముదిలో ఒక 
ప్రయోగం చూపిస్తూ, “ముప్రత్యయాభావస్య అల్లసాని పెద్దనార్యశిష్యిణ భట్టుమూర్తికవి 
నావిరచితీ వసుచరిత్రీ'” అని వ్రాసి ఉదాహరణ ఇచ్చాడు. అందుచేత పెద్దనగారికి 
భట్టుమూర్తి అనే శిష్యుడున్నాడని, అతడు వసుచరిత్ర వ్రాసిన మహాకవే అని 
నిస్సందేహంగా ఊహించవచ్చు. అయితీ పెద్దనగారి దగ్గర భట్టుమూర్తి ఎప్పుడు 
చదువుకొన్నాడన్నది ఒక ప్రశ్న, 

రాయలవారి అష్టదిగ్గజాలలో భట్టుమూర్తి ఒకడని పండితలోకం 
చెప్పుకొంటుందిగాని అందుకు ఆధారాలు తక్కువ. భట్టుమూర్తి వ్రాసిన తొలి గ్రంథం 
పేరు నరసభూపాలీయం. ఇందులో కృతిపతి వంశాన్ని వర్ణిస్తూ చెప్పిన చారిత్రక 
విషయాలు క్రీ.శ 1557కు పూర్వం జరిగినవి. అందుచేత నరసభూపాలీయాన్ని 
భట్టుమూర్తి ఆ సంవత్సరానికి పిమ్మటనే వాసి ఉండాలి. లేకపోతే అంతటి మహోన్నత 
స్థానం లభించదు. క్రీ.శ, 1530 లోనే గొప్ప రచనలు చేసిన కవి క్రీశ 1557 దాకా, అంటే 
రమారమీ ఒక పావు శతాబ్దం పైచిలుకు వేరే ఇంకేమీ రచనలు చేయకుండా ఒక 
అలంకారశా స్తాన్ని అనువదించాడన్నది నమ్మలేని విషయమే. కాబట్టి భట్టుమూర్తి 
రాయలవారి కొలువులో లేకపోవచ్చు. 


అల్లసాని పెద్దనగారు కృష్ణదేవరాయలతో దివికేగలేక కొన్నేళ్లు జీవించారు. 
క్రీ.శ 1540 ప్రాంతాలలో బహుశా భట్టుమూర్తి పెద్దన్నగారి శిష్యరికం చేశాడేమో, 
క్రీశ. 1550 ప్రాంతాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మరో ఏడేళ్ళకు రాజాశ్రయం" ' 
పొందాడని ఇంవించవచ్చు. ఇతడు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండడానికి 


రామరాజ భూషణుడు 323 


చారిత్రకంగా అవకాశం లేకపోతే రాయలవారికన్నా వృద్ధుడైన తిమ్మరుసు మీద ఇతడు 
చెప్పాడని లోకులు చెప్పుకొనే చాటువుల కథలకు కూడా ఆస్కారముండదు. 
తెలుగుదేశంలోని ముప్ఫయి ఇద్దరు మంత్రుల గురించి తెలిపే సీసపద్యాన్ని ఒక భట్టుకవి ఏ 
కాలంలోనో రచించాడు. అందులో 21వ మంతి గురించి ఇలా ఉంది. 


భట్టుమూర్తికి గిన్క రెట్టింప బచ్చల హార మర్చించె డిమ్మరసమౌళి 
ఈ సీసపాదంలోని తిమ్మరసు విజయనగర సాచమాజ్యానికి శిరణప్రధానిగా శాశ్వతకీర్తిని 


పొందిన అప్పాజీ సాళువ తిమ్మరసయ్యే అని ప్రతీతి. ఒక భట్టుమూర్తికి ఒకనాడు ఒకలాంటి 
కోపం వచ్చి తిమ్మరసుగారి పాత జీవితాన్ని కెలికి ఇలా తిట్టడం మొదలుపెట్టాడట: 


గుత్తింబుల్లెలుకుట్టి చంద్రగిరిలో గూడెత్తి పెనొండలో 

హత్తికసత్రమునందు వేడి బలుదుర్వాధీశు తాంబూలపుం 

దిత్తుల్మోసి పదస్థులైన ఘనులక్‌ దీవింస... 
భట్టుమూర్తి ఇంతదాకా పద్యం చెప్పేసరికి అంత శిరఃప్రధానీ భయపడి తన మెడలోని 
పచ్చలహారం తీసి కవికి ఇచ్చుకొన్నాడట. అప్పుడు కవి ఇలా పూరించాడట: 


మత్తారాతి యయాతి నాగమసుతు[ మంత్రీశ్వరు౯' తిమ్మరు౯. 


ఈ చాటువు ఏ సందర్భంలో పుట్టిందోగాని శిరఃప్రధానిగా వెలుగుతున్న తిమ్మరసయ్యను 
ఇలా ఒక కవి “బ్లాక్‌మెయిల్‌ చేశాడనడం అసందర్భం. 


ఈ భట్టుమూర్తి ఈ పద్యం చెప్పడానికి పూర్వం “శే దిట్టకమాని నంటూ ఒక 
ఉత్సలమాలిక చెప్పాడట. ఇది అల్లసాని పెద్దనగారి “పూతమెరుంగులక౯ొ అనే ప్రఖ్యాత 
మాలికకు పూర్వమే రచితమైందని కొందరు పరిశోధకుల అభిప్రాయం.* తాను ఎలా 
తిట్టగలడో, ఎలా దీవించగలడో కవి బెదరగొడుతూ చెస్తున్నాడు: 


లొట్ట యిదేటిమాట పెనులోభులతో మొగమోట మేల తా 
గుట్టకయున్న వృశ్చికము గుమ్మడిపుర్చని యందు రేకదా 
పట్టపురాజుపట్టి సరిపల్లి సరాసరి యీయకున్న నే 
దిట్టకమాన నామతము తీవమహో గ్రభయంకరంబుగా 
దిట్టితినా మహాగ్రహమతి౯ మకర[గ్రహజర్దరీభటూ 

పట్టపు దట్టఫాలఫణి భర్తృ బహూకృత పర్జటస్ఫుటా 
ఘట్టన దట్టణాలక విఘట్టనిరర్లళ రాజభ్యృత్యకీ 
చట్టచటార్భ టీనయన జర్జరకీలలు రాలగావేలెE 


3. చాయిపద్యమణీమంజరి-! వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట. 73 
4. వసుచరిత్ర విమర్శనం - వజ్ఞలవారు, పుట. 161 


324 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జుట్టరికంబునక బొగడజూచితినా రజతా ద్ర ధిత్యకా 
పట్టణమధ్యరంగగత భవ్య వధూవదనానుషంగసం 
హట్టనిరస్థగాంగరురహల్లకజాల సుధాతరంగముల్‌ 
చుట్టుకొనన్వలె౯ భువనచోద్యముగా పయదంబుగా మరిన్‌ 


దిట్టితినా సభాభవన ధీంకృత భీమనృసింహరాడ్ధవ్షజా 
తాట్టమహాట్టహాసచతురాస్య సముదుకుటీ తటీనటీ 
కోట్టణ రోషజాల హృతకుంరిత కంఠగభీరనాద స సం 
ఘట్టవిజ్ఞంభమాణగతి గావలె, దీవనపద్యమిచ్చి చే 


పట్టితినా మణీకనక భాజనభూషణభాసురాంబరా 
రట్టతురంగగంధగజరా జదమూల్యఘనాతప త్రభూ 
పట్టణ భర్మహర్మ ౪ భటపంక్టిచిరాయురనామయంబు నై 
గట్టిగ దోడుతో వెలయగావలె నెక్కువ ఠీవి జూడుడీ 


యట్టిటు మందెమేలముల నందరనుంబలె జుల్క జూచి యే 

పట్టునైన గౌరవము పల్కకుడీ పయిపెచ్చు నందుల౯ 

గొట్టుదు దుష్కవిద్విరదకోటుల బంచముఖోదృటాకృతి౯ 

బెట్టుదు దండముల్‌ సుకవిబ్బందము కే నతిభక్తి సారెకు! 

గట్టితి ముల్లె లేబదియు గాగల నూటపదారు లెయ్యెడ౯ 

రట్టడి భట్టుమూర్తికవిరాయని మార్గ మెరుంగ జెప్పితిన్‌. 

(చాటుపద్యమణిమంజరి 1, పుట 103) 

ఈ ఉత్పలమాలిక కందుకూరిరుద్రకవి “తిట్లూదీవనల' పద్యాలను జ్ఞాపకం 
చేస్తుంది. దీనివల్ల భట్టుమూర్తిని ఎవరో కేరడమాడారని తెలుస్తున్నది. పట్టపురాజుగారి 
“పట్టి సరిపల్లె అనే ఊరు సరాసరి ఈయకపోతీ తిడతానని ఈ కవి తిడుతున్నాడు. ఈ 
పట్టపురాజుగారి పట్టికీ, తిమ్మరసయ్యగారికీ సంబంధం ఏమిటో ఇప్పటికి ఎవరూ 
పరిశోధించినట్టు లేదు. 'సరిపల్లెకూ, భట్టుమూర్తికీ ఏమిటి సంబంధమో కూడ తెలియదు. 
ఈ మాలిక వల్ల భట్టుమూర్తి 'యాఖైముల్లెలు' కట్టాడనీ, నూటపదార్లు సిద్ధం చేశాడనీ 
తెలుస్తున్నది. ఈ ఉత్పలమాలికకూ, తిమ్మరసయ్యకూ సంబంధం ఉన్నట్టు తోచడం 
లేదు. ఇది ఏ భట్టుమూర్తి చెప్పినదోకూడ నిర్ణయించలేము. భావిపరిశోధనవల్లగాని ఈ 
భట్టుమూర్తికీ, తిమ్మరసుకూ గల జగడాన్ని తెలుసుకోలేము. 

ప్రస్తుతానికి అల్లసాని పెద్దనగారి వద్ద భట్టుమూర్తి శిష్యరికం చేశాడని మాత్రమే 
నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రకవితాపితామహునివద్ద శుశ్రూష చేసి భట్టుమూర్తి 
గొప్ప వైదుష్యాన్ని సంపాదించాడు. సంస్కృతాంధ్ర గ్రంథాలన్నీ కాచి వడపోసి 
నట్టున్నాడు. ప్రఖ్యాత కవులలో ఉండే సుగుణాలన్నీ తనలో ఉన్నట్లు ఇతడు తన తొలి 
గ్రంథంలోనే చెప్పుకొన్నాడు. కృతిపతి ఇతణి ఇలా ప్రశంసించాడట: 
5. మలిరాయల యుగం, సమగ్ర ఆంధ్రసాహిత్యం, మొదటి సంపుటి 2002 


రామరాజ భూషణుడు 325 


బాణవేగంబును, భవభూతిసుకుమార తయుమాఘ్యూూత్యంబు దండిసమత 

యల మయూర సువర్ణకలన చోరుని యర్థ సంగ్రహమ్ము మురారిశయ్య నేర్చు 

సోము ప్రసాదంబు సోమయాజుల నియమంబు భాస్కరుని సన్మార్గఘటన 

శ్రీనాథుని పద ప్రసిద్ద్ధధారాశుద్ధి యమరేశ్వరుని సహస్రముఖదృష్టి = 

నాక కల దటుగాన ననేకవదన 

సదనసంచారఖేదంబు సడలుపరిచి 

భారతీదేవీ నీజిహ్వ బాదుకొనియె 

మూర్తికవిచం ద్ర! విఖ్యాతకీర్తి సాంద్ర! (నరస. 1-15) 

ఈ పద్యంలో సంస్కృతాంధ్ర సాహిత్యాలలోని పన్నెండుమంది ప్రఖ్యాతకవుల 
పేర్లను, వాళ్ళ ప్రత్యేకతలను శ్లేషించాడు. తెలుగు కవులలో నన్నయ్యగారూ, ఎర్రయ్యగారూ 
లేరు. బహుశా శ్లేషలు అడ్డురావడంవల్ల విడిచి పెట్టాడేమో! ఇతనిలో ఉన్న అయాకవుల 
ప్రత్యేకత లివి: 


1. బాణుడు-వేగం 7. మురారి-శయ్య నేర్చు 

2. భవభూతి- సుకుమూరత 8. సోముడు- ప్రసాదగుణం 

3. మాఘుడు- చల్లదనం 9. తిక్కన-నియమం 

4. దండి- సమత 10. భాస్కరుడు- సన్మార్గఘతున 

5. మయూరుడు- సువర్ణకలనం 11. శ్రీనాథుడు- పద ప్రసిద్ధధారాశుద్ధి 
6. చోరుడు- ఆర్థసం గ్రహం 12. అమరేశ్వరుడు- సహ స్రముఖదృష్టి 


ఇంతమంది ప్రసిద్ధుల సిద్ధుల్ని వంటపట్టించుకొన్నాడు. కాబట్టే భట్టుమూర్తి చాలా 
కవిత్వ విద్యలలో ఆరితేరాడు. తన ప్రజలను ఒక్క పద్యంలో ఇలా చెప్పుకొని తనను 
కృతిపతి పిలిపించాడని విశదం చేశాడు: 


శతలేకినీపద్యసంధానధౌరేయు ఘటికాశత గ్రంథకరణధుర్యు 

నాళు ప్రబంధబంధా భీ జ్ఞా నోష్ట్యనిరోష్ట్యజ్ఞ నచలజిహోోక్సి నిపుణు 

దత్సమభాషావితానజ్ఞు బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణు 

నేకసంధోదితశోక భాషాకృత్యచతురు నోష్ట్య నిరోష్ట్యసంకరబ్ఞా 

నమితయమకాశుధీ ప్రబంధాంకసింగ 

రాజసుతతిమ్మరాజపు త్ర ప్రసిద్ధ 

సరసవేంకటరాయభూషణసుపు త్రు 

నను బుధవిధేయు శుభమూర్తి నామధేయు (నరన. 1-13) 
ఈ పద్యం వల్ల భట్టుమూర్తికి పది ప్రజ్ఞులున్నట్లు విశదమవుతున్నది: 


1. శతలెఖినీపద్య సంధానధౌరేయత! అంటే నూరుగంటాలకు పద్యాలను చెప్పే నేర్చు; 
శతావధానం, 


326 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి . 


2. ఘటికాశత గ్రంథకరణశ్తక్తి: అంటే గడియకు నూరు అనుష్టుప్‌ శోకాలను చెప్పగల 
ప్రజ్ఞ. 

3. ఆశు ప్రబంధబంధా భిజ్ఞత: ఆశువుగా ప్రబంధాలను, బంధ కవిత్వాన్ని చెప్పడం. 

4. ఓష్ట్యనిరోష్ట్యజ్ఞత న అచ్చులతో హల్లులతో పెదవులు మూసుకొనేటట్లూ, 
మూసుకొననట్లూ పద్యం చెప్పడం. 

5. అచలజిహ్యోకనెపుణ్యం: నాలుక కదలనక్కరలేని అక్షరాలతో పద్యం చెప్పడం 

6. _ తత్సమభాషావితానజ్ఞత: పూర్తిగా తత్సమపదాలతోనే కవిత్వం చెప్పడం 

7.  బహుపద్యసాధిత వ్యస్తాక్షరీధురీణత : పద్యాలలోని అక్షరాల స్థానాలకు అంకెలువేసి 
తారుమారు చేసి చిత్తం వచ్చిన క్రమంలో అంకెలతో అక్షరాలను చెప్తే జ్ఞాపకం 
పెట్టుకొని పద్యాన్ని చెప్పడం. వ్యస్తాక్షరి. ఏకకాలంలో అనేక వ్యస్తాక్షరి పద్యాలను 
జ్ఞాపకం పెట్టుకోగలడట. 

8. వకసంధోదిత శ్లోకభాషాకృత్యచతురత : ఒక్కసారి వినగానే శ్లోకమంకా 
అప్ప జెప్ప గలగడం. 

9. _ ఓష్ట్యనిరోష్ట్యసంకరజ్ఞత: పెదవులు మూసుకొన్న వెంటనే తెరుచుకొనేటట్టు వీలుగా 
అక్షరాలను పరుస్తూ పద్యం చెప్పడం 

10. _అమితయముకాశుధీశక్టి: అమితమైన యమకంతో ఆశువుగా పద్యాలను చెప్పడం. 


ఇన్నిరకాల ప్రజ్ఞలున్నాయని చెప్పిన ఈ పద్యంవల్లనేకాక ఇతని తొలి గ్రంథంలోని 
గద్యవల్ల మరికొన్ని విశేషాలు తెలుస్తున్నాయి: 


ఇతడు (1) సారస్వతాలంకారుడు; (2) నిరంకుశప్రతిభా బంధురుడు; (3) ప్రబంధ 
పఠన, రచనాధురంధరుడు; (4) సకలభాషా హోష నిరుపమావధాని. 


ఇటువంటి అసాధారణమైన ప్రజ్ఞలను ప్రకటించడానికి పైలాపచ్చీసే అనువైన 
వయసు. శతావధానులుగా విఖ్యాతి పాందిన తిరుపతి వెంకటకవులు తమ పందొమ్మిదవ 
యేటనే శతావధానం చేయడం నేటి పండితులకు తెలిసిన విషయమే. వయసు ముదిర్‌తే 
ధారణ పట్టి ఏకాగ్రత సడలుతుంది. అందుకే నూనూగుమీసాల నూత్నయౌవనంలోనే 
ఎన్ని అవధానాలు చేసినా “నువ్వా నేనా” అన్నట్టు చేయవచ్చు. భట్టుమూర్తి కూడా ఆ 
వయసులోనే చేసి ఉంటాడు. ఇంతటి ఉడోలమైన పాండిత్యమున్న వాడిని ఏ రాజైనా 
చేరదీస్తాడు. భట్టుమూర్తిని పోచిరాజు వంశంలోని నరసరాజు ఆదరించాడు. ఇతడు 
కృష్ణరాయలవారి అల్లుడైన అళియ రామరాజుగారి మేనల్లుడు. క్రీ.శ. 1557 ప్రాంతాలలో 
ఈ నరసరాజు తొరగంటి దుర్గాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఇతడు భట్టుమూర్తిని సత్కరించి 
తన పేరుమీదుగా కావ్యాలంకారసంగ్రహం అనే అలంకార శాస్త్రాన్ని వ్రాయించాడు. 
దీనినే సాహితీపరులు నరస భూపాలీయం అని పిలుస్తారు. ఈ పేరు కూడ భట్టుమూర్తి 
పెట్టినదే. గద్భలో చివర చెప్పాడు. 

ఇది అయిదాశ్వాసాల అలంకారశాస్త్రం. పతా విద్యానాథుడు రచించిన 
ప్రతాపరుద్రయశోభూషణానికి ఇది అనువాదంలా కనబడుతున్నదని విజ్ఞులు 


రామరాజ భూషణుడు . 327 


- భావిస్తున్నారు. ఇది “మహాకవివాజ్మ్యయా లకు ఉపకారావహమై' ఉండాలని కృతిభర్త 
ఆశించాడు. అలంకారనికరాలను ఇరవుకొలిపి చమత్రియాభిళోభితమతితో కృతికర్త 
రచించాడు. వివిధ నాయికానాయకుల లక్షణాలు, కావ్యస్యరూపం, వృత్తులు, రీతులు, 
. ధ్వనులు, రసాలు, దోషాలు, శబ్లాలంకారాలు, అర్జాలంకారాలు మొదలైనవాటిని గురించి 
వివరంగా చెప్పినన్ని చెప్పి “'ఈరీతి కొన్నియలంకారము లేర్చరచినాడ, గడమ 
' తడవనేనేరక వర్ణించుట గాదు. అరయ విస్తారభీతి' చేతనే అన్నాడు (5-242). ఇతడు 
కావ్యమంటే ఏమిటో ఇలా వివరించాడు: 

ఇంక గావ్యస్పరూపంబు నేర్చరింతు _ 

విగతదోషంబులునుగుణాన్వితము లధిక 

లసదలంకారభావో లక్షి తములు 

వైన శబ్బార్థములు కావ్య మనగజుల్లు. (నరస. 2-52) 


శబ్దార్థాలే కావ్యమైనా అది శరీరం మాత్రమే. వాటికి ముస్తాబు అవసరం. 


తగువగు శబ్దార్ధంబులు - ధ్వని జీవ మలంక్రియావితానము సొమ్ముల్‌ 
తనరు గుణంబులు గుణములు - ఘనవృత్తులు వృత్తులౌర! కాష్యేందిరకు౯ 
(నరస. 2-53) 


ఈ రంథంలో భట్టుమూర్తి తన అసాధారణ ప్రజ్ఞలను కొన్నింటిని ప్రదర్శించాడు. 
నాలుక కదలనక్కరలేని అక్షరాలతో వ్రాసిన 'అచలజిహ్వాం' చూడండి: 


ఇోగాంబువాహవాహవి- భాగేహాభావుకాంగ భావభవమహా 
భాగమహీ భాగమహా- భోగావహబాహు భోగిపుంగవభోగా! (నరస. 3-160) 


ఈ పద్యంలో అన్నీ కంఠంతోనూ, పెదిమలతోనూ పలికే అక్షరాలే ఉండడంవల్ల 
నాలుకను కదపనక్కరలేదు. ఇలాగే అంతస్థాలతోనూ, ఊమ్మాలతోనూ ఒక పద్యం 
వ్రాశాడు. ఇందులో కాఖాలు, చాచ్చాలు మొదలైన వర్గపంచకాలు లేవు. అన్నీ యరలవల 
వర్గంలో అక్షరాలే. 


హారహీరసారసారిహారైల వాసవో 

ర్వీరుహాహిహార శేష వేషహాసలాలస 

శ్రీరసోరుయాశసాంశుశీల వైరివీరసం 

హారసార శార్భ్యసూర్యహర్యవార్యసాహనసా। (నరస, 5-245) 

ఇటువంటి ప్రజ్ఞలే కాక గర్భకవిత్వ్సం, బంధకవిత్సం మొదలైనవికూడ ఇందులో 
ప్రదర్శించాడు. అయికే ఇటువంటి గారడీలు ఎన్ని చేసినా, అలంకారం, ధ్వని 
లక్షణాధికారరసాలంకారాలు ఎన్ని చెప్పినా లక్షణ గ్రంథం కావ్యమనిపించుకోదు. చక్కని 
కావ్యాలు చెప్పగల నేర్పున్న భట్టుమూర్తిని నరసరాజు చేరదీసినా మేనల్లుడు ఆదరించిన 
6. కావ్యాలంకార సంగ్రహం (మూడవకూర్చు) పీఠిక, బులుసు వెంకటరమణయ్యగారు, పుట 11. 


328 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కవిలోని అసాధారణ శకులను చూసి అళియ రామరాజు స్వయంగా భట్టుమూర్చికి 
ఆశ్రయమిచ్చాడు. అతజ్జి భట్టుమూర్తి బహుసంస్కృతాంధ్రకృతులతో పలుమార్లు, 
మెప్పించాడు. అతని కారుణ్యంవల్ల రత్నహారాలూ, గుర్రాలూ, ఏనుగులూ, 
అగ్రహారాలూ మొదలైన సత్కారాలు పొందాడు. ధన్యుడయ్యాడు. రామరాజు సభకు 
భట్టుమూర్తి భూషణమయ్యాడు. ఆతనికి రామరాజభూషణుడనే బిరుదు వచ్చింది. 
అందరూ అతణ్ణి ఆ పేరుతోనే వ్యవహరించసాగారు. 


అఆశియరామరాయలు క్రీ.శ. 1565లో జరిగిన రక్షసి తంగడి యుద్ధంలో 
మరణించాడు. అప్పటిదాకా రామరాజభూషణుడు అతని కొలువులోనే ఉండి ఏవేవో 
కృతులు రచించాడు. అయితే వాటిలో ఏ ఒక్కటీ మనకు దక్కలేదు. రామరాయలు 
మరణించాక అతని తమ్ముడు ఎర తిమ్మరాజు విజయనగర సామాజ్యానికి పట్టం 
కట్టుకొన్నాడు. తిరుమల డేవరాయలనే పేరు పెట్టుకొన్నాడు. ఇతడు తన అన్నగారు 
పోషిస్తున్న రామరాజభూషణుని ఆదరించి అతని చేత వసుచరిత్ర అనే కృతిని అంకితం 
పుచ్చుకొన్నాడు. నరసభూపాలీయంలో తన ప్రజ్ఞలను చాలా విపులంగా చెప్పుకొన్న కవి 
ఇందులో వాటిని కొన్నిటిని, మరికొన్నిటిని చెప్పుకొన్నాడు. కృతిపతి తనను పిలిపించిన 
సందర్భంలో ఈ పద్యం వ్రాకాడు: 


నను శ్రీరామపదారవిందభజనానందున్‌ జగత్రాణనం 

దన కారుణ్యకటాక్షలబ్బకవితా ధారాసుధారాశిసం 

జనిత్రెకైదిన ప్రబంధఘటికా సద్యశ్ళ తగ్రంథక 

ల్పను సంగీత కళారహస్యనిధి విల్చంబంచి పల్కెం గృపన్‌. (వసు. 1-16) 


ఈ పద్యంవల్ల రామరాజభూషణుడు రోజుకొక ప్రబంధాన్నీ, గడియకు నూరు 
శోకాలనూ చెప్పడమే కాక సంగీతకళారహస్యనిధి అనే బిరుదును సంపాదించాడని 
తెలుస్తున్నది. ఈ ప్రజ్ఞను అతడు నరసభూపాలీయం వ్రాస్తున్న రోజులలో చెప్పలేదు. 
నరసభూపాలీయ రచన క్రీ.శ. 1557 తరువాత; వసుచరిత్ర రచన క్రీ.శ. 1580 తరువాత, ఈ 
పాతిక సంవత్సరాలలో రామరాజభూషణుడు సంగీతంలో చాలా కృషి చేశాడని 
చెప్పవచ్చు. దానికి రామరాజు సంగీత పియుడవడంకూడా కారణం కావచ్చు. అళియ 
రామరాయల ఆదరణలో ఉండే రామయామాత్యుడనే విద్వాంసుడు 'స్వరమేళకళానిధి' 
అనే సంగీత గ్రంథం వ్రాశాడు. కొండవీటి దుర్గాధిపతిగా మంచి పదవిలో ఉన్నాడు. 


అసలు కృష్ణదేవరాయలవారి కాలంనుంచీ కవులు సంగీతంపట్ల కొంచెం ఎక్కువ 

శ్రద్ధ వేహించసాగారు. ఆదిలో పాల్కురికి సోమనాథుడు తన రచనలను చిన్న సైజు విజ్ఞాన 

సర్వస్వాలుగా రూపొందించడంలో తన కాలంనాటి సంప్రదాయాల నన్నిటిని చెప్పాడు. 

అతని రచనలలోని సంగీత సంప్రదాయం గురించి పరిశోధనే జరిగింది.” అయితే 

సోమన్న చెప్పిన విషయాలు “లక్షణము, లక్ష్యము లేని వట్టిపట్టీలు' అని సంగీతవేత్తలు 

7.._ సోమననాటీ సంగీతసంప్రదాయం- బాలాంత్రపు రజనీకాంతరావుగారు (పరిశోధన, 1355 ఆగస్తు - 
నవంబరు ఉమ్మడి సంచిక, పుట 99) 


రామరాజ భూషణుడు 329 


భావిస్తారు. కవిత్రయంలో ఒక్క ఎర్రయ్యగారు తమ సంగీత రసికత్వాన్ని, విజ్ఞానాన్ని 
చూపించారు. కృష్ణరాయలవారు స్వయంగా వీణ వాయించగలరు. ప్రబంధ కవులు ఏదో 
ఒక వంక పెట్టుకొని తమ సంగీత రసికత్వం పద్యాలలో కనబరచసాగారు. మిగతా కవులు 
ఒకటి రెండు పద్యాలలో అక్కడక్కడ ఈ పాటవాన్ని చూపితీ రాధామాధవ కవి 
అడపాతడపా చాలాసార్లు చూపించాడు. సాక్షాత్తూ సరస్వతీదేవిచేత పద్మాసనం వేయించి 
వీణయందలి పట్టుగవుసెన తీయించి చేలాంచలాలతో కాయలు తుడిపించి 'కొలదిగ రాగ 
భఖిదములకుక దగుసారెలు సార కొత్తి తంత్రులు కొనగోళ్ళ' మీటించాడు (రాధా. 2-62, 
63). మండలాకృతిలో కూర్చోపెట్టి మధుపానం చేయించి విలాసవతులచేత చిరుబూతు 
లాడించి వాళ్ళకు పసిడివీణ లిచ్చి రాధామాధవ కవి పాడించాడు. 


సరిగుండ క్రియ విస్తరించె గరగన్‌ సౌధా గ్రరత్నావళుల్‌ 
తరుణీరత్న మొకర్తు కొక్కతె వసంతశ్రీ పచారించి భా 
స్వరగిహాంగణదారుతోరణలతా స్తంభంబులం బల్లవో 
తృరసంశోభులజేనె నుల్లసిలి రాగజ్ఞుల్‌ ప్రశంసింపగన్‌. (రాధా. 4-121) 


పంచతంత్రం వ్రాసిన బైచరాజు వెంకటనాథుడు చం దో పాలంభనలో తన 
సంగీత రసికత్వాన్ని చూపాడు: 


కందళితానురాగములు గావు మనంబులు విన్నయంతలో 

నందరు పారవశ్యపద మందురు చల్లదనం బొకింత లే 

దిందున శంకం-ంభరణ మెట్లయి తీవు శశాంక నీపదం 

బుం దుది నంత శూన్యమగు బో వివరింపగ మాటలేటికి౯ (పంచ. 4-170) 


పెద్దనగారూ, తిమ్మనగారూ, రామకృష్ణుడూ మొదలైనవాళ్లు సరేసరి, సంగీత ప్రసక్తి 
వచ్చినప్పుడు సూక్ష్మపరిశీలన ప్రస్ఫుటం చేశారు. పింగళి సూరపరాజుగారు 
వాగ్గేయకారుణ్ల్ణే కథానాయకుణ్ణి చేశారు. తెలుగు సాహిత్యంలో సంగీతం ఇలా చోటు 
చేసుకొంటున్నప్పుడు సంగీతం పైన ప్రత్యేకం కృషి చేసిన రామరాజభూషణుడు “సంగీత 
కళారహస్యనిధి' అనే తన బిరుదును సగర్వంగా చెప్పుకోవడం అవసరమే. 


అప్పటి తెలుగు సాహిత్యం ఒక రకమైన విప్లవ దశలో ఉంది. పురాణాలు, 
స్థలపురాణాలు, ఇతిహాసాలు మొదలైన కావ్యవస్తువులన్నీ రమారమ్‌ నిండుకొన్నాయి. 
స్వకపోలకల్పితమైన కథలను వ్రాయడానికి కొందరు ఉత్సహిస్తున్నారు. అత్యపూర్వ 
కథాసంవిధానంతో పింగళి సూరప రాజుగారు 'కళాపూర్తోదయం' వ్రాసి పేరుకెక్కారు. 
సంప్రదాయాలను పాటించేవారు ఇటువంటి సాహసాలను సహించలేరు. రామరాజ 
భూషణుడు కేవలం సనాతనుడు కాడు. పాత కల్పనలకు కొత్త కల్పనలను జోడించాలనే 
వాడు. అందుకే తిరుమలదేవరాయలచేత ఈ మాటలు చెప్పించి వసుచరిత్ర రచనకు 


ఉపక్రమించాడు. 


8. భాషాసమితివారి విజ్ఞానసర్వస్వం-[2 సంగీతం; రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి వ్యాసం, పుట జ. 


, 330 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కేవలకల్పనాకథలు కృత్రిమరత్నము లాద్యసత్కథల్‌ 

వావిరి పుట్టురత్నము లవారిత సత్కవికల్పనావిభూ 

షావహపూర్వవృత్తములు సానలదీరిన జాతిరత్నముల్‌ 

గావున నిట్టి మిశ్రకథగా నొనరింపుము నేర్పు పెంపునన్‌. (వసు. 1-19) 


అందుకే వసుచరిత్రను మిశ్రకథగా వ్రాశాడు. ఈ కావ్యంలో మిశ్రమే ఎక్కువగాని 
కథ తక్కువే. మహాభారతం ఆదిపర్వంలో ఉపరిచరవసువు కథ ఉందీ. నాలుగు 
ముక్కలలో ఆ కథ చెప్పుకోవచ్చు. 

చేది దేశాన్ని వసురాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు ఒకనాడు వేటకు వెళ్ళి విరక్తి 
గలిగి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై ఆ తపస్సుకు మెచ్చుకొని 
ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగే ఒక విమానాన్ని, ఇంకా మరికొన్ని మహిమలున్న 
కానుకలు ఇచ్చి వసురాజు చెలిమి చేశాడు. ఆ విమానంలో వసురాజు ఉపరిలోకాలు 
చరించడం వల్ల అతనికి ఉపరిచర వసువు అనే పేరు వచ్చింది. అతడు ఏటేటా చేసి 
ఇంద్రోత్సవాలు ప్రారంభించాడు. ఇతని రాజ్యంలో శుక్తిమతి అనే నడి పారుతూ ఉంది, 
దానికి కోలాహలుడు అన్న కొండ ఒకసారి అడ్డంపడితే వసురాజు కాలి కొనగోటితో ఆ 
కొండను తొలగించి నదికి ఆటంకం తీర్చాడు. ఈ మేలు మరవలేక శుక్తిమతి తనకు 
కోలాహలునివల్ల పుట్టిన వసుపదుడనే కొడుకునూ, గిరిక అనే కూతుర్నీ వసురాజుకు 
సమర్పించింది. అతడు గిరికను పెండ్లి చేసుకొని, బావమరిదిని సేనాపతిగా చేసుకొన్నాడు. 
ఈ వసురాజు మళ్ళీ ఒకనాడు వేటకు వెళ్లాడు. ఈసారి ఆయనకు కలిగినది విరక్తి కాదు; 
రక్తి. గిరిక మీద మోహం ఉండబట్టలేక ఆయనకు రేతస్కలనమైంది. అది అమోఘమని 
బంగీకట్టి ఒక డేగ ద్వారా గిరికకు బట్వాడా చేయించాడు. ఈ డేగకు ముక్కున 
మాంసముందని ఇంకో డేగ దారిలోనే అడ్డం తగిలింది. బంగీ కాస్తా యమునా నదిలో 
పడీంది. దాన్ని ఓ చేప మింగింది. అది ఒక ఆప్సరస. పేరు అద్రికు అది శాపంవల్ల ఆ 
నదిలో చేప అయింది. వసువీర్యబిందుద్వయంవల్ల దానికి ఒక ఆడపిల్ల పుట్టింది. దానిని 
జాలరులు వలలువేసి తీసి దాశరాజు కిచ్చారు. ఈ పిల్లీ మత్స్యగంధి. వ్యాసులవారి తల్లి, 


ఇదీ మహాభారతంలో ఉపరిచర వసువుకు సంబంధించిన కథ. దానిని 
నన్నయ్యగారు పట్టుమని పన్నెండు గద్యపద్యాలలో వ్రాశారు. (ఆదీ 1:22-33). ఇందులో 
నాలుగే నాలుగు గద్యపద్యాలలోని కథను తీసుకొని రామరాజభూషణుడు 800 పైచిలుకు 
గద్యపద్యాలలో సాటిలేని ప్రబంధంగా రూపొందించాడు. రెండోసారి వసురాజు వేటకు 
వెళ్ళడం, రక్తి కలగడం మొదలైన విషయాల జోలికి రామరాజభూషణుడు పోలేదు. పెళ్లితో 
కథ ఆపాడు. చిన్న ఇతివృత్తంలోని కొద్దిభాగాన్ని తీసుకొని ఆరాశ్వాసాల మహా 
కావ్యంగా నగిషీలు చెక్కాడు. భారతకథలో క్రమాన్ని మార్చాడు. 


ప్రథమాశ్వాసం: చేది దేశంలో అధిష్టానపురం ఉంది (దీనిని రామరాజభూషణుడు 
24 పద్యాలలో రకరకాల శ్లేషలతో వర్ణించాడు). ఆ పురాన్ని వసురాజు పాలిస్తున్నాడు. 
ఆతడు పూర్వం శుక్తిమతిని కోలాహలుని బెడదనుంచి తప్పించాడు. ఈ సాహసాన్ని మెచ్చి 


రామరాజ భూషణుడు "1 


ఇంద్రుడు అతని చెలిమి చేశాడు. బహుమతులు ఇచ్చాడు. కోలాహలుణ్జీ మన్నించి 
వసురాజు అతణ్జీ తన క్రీడైలంగా చేసుకొన్నాడు. ఇంతలో వసంతం వచ్చింది. ఎలాగ? 
దానిని కవి ఇలా వర్ణించాడు: 


లలనా జనాపాంగవలనావసదనంగతుల నాఖికా భంగదోఃవప్రసంగ 
మలసానిలవిలోలదళసాసవరసాలఫలసాదరశుకాలవనవిశాల్న 
మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీ నుఖితకోకకులవధూక 
మతికాంతసలతాంతలతికాంతరనితాంతరతికాంత రణతాంతసుతనుకాంత 
మకృతకామోదకురవకావికలవకుల 

ముకులసకలవనాంత ప్రమోదచలిత 

కలితకలకంఠకులకంఠకాకలీవి 

భాసురము వొల్చు మధుమాసవాసరంబు. (వసు. 1-126) 


స్త్రీ పురుషులు వసంతోత్సవం చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు. ఎలాగ? ఇలాగని కవి 
ఇెప్పున్నాడు: 

అరిగా బంచమ మేవగించి నవలా లష్టేళ హిందోళవై 

ఖరి సూపం బికజాతి మాత్మరవభంగవ్యాకులంబైవనీ 

ధర నాలంఖితపల్లవ వ్రతవిధుల్హాల్పం దదీయధ్వనిన్‌ 

సరిగా గైకొనియెన్‌ వసంతము మహాసంపూర్ణభావోన్నతిన్‌. (వసు. 1-130) 


ఈ పద్యంలో రామరాజభూషణుడు తన సంగీతకళా రహస్యనిధులను విప్పాడు. 
స్త్రీలు హిందోళరాగం పాడికి కోయిలలు బాధపడ్డాయట. ఆ రాగంలో తమ స్వారమైన 
పంచమం లేదని వ్యాకులత చెంది ఆకులూ అలములూ తింటూ తపస్సు చేశాయట. ఆ 
వ్రతవిధులను మెచ్చి వాసంతం మహాసంపూర్ణభావంతో పంచమస్వరాన్ని స్వీకరించిం 
దట. పద్యకల్చ్పనలో రెండువిషయాలు కవికితోడ్చడ్డాయి. పిందోళరాగంలో పంచమం, 
రిషభం ఉండవు. ఈ రండూ ఉన్న రాగాన్ని హిందోళవసంతం అంటారు ఈ వాస్తవిక 
లక్షణాలను తీసుకొని శ్లేషించాడు. 'అరిగా* అంటే 'శత్రువని భావించి' అని ఒక అర్థం. అ 
“రగా అని మరొక అర్థం ఉద్దేశించాడు. ఈ పద్యానికి జాతర వాస్తూ శొంఠి 
భద్రాద్రిరామశాస్తులుగారూ, శేషాద్రిరమణ కవులూ “సప్తస్వరసహీతమయి సంపూర్ణ 
సంజ్ఞ గల వసంత రాగమును బాడిరని యాశయము” అని వ . కర్ణాటక 
వాసంతంలో పంచమం ఉండదు. రామరాజభూషణుని ఉద్దేశం క స్త్రీలు పూర్వం రీషభ 
పంచమాలు లేని హిందోళం పాడారు; ఇప్పుడు అవి ఉన్న హిందోళవసంతం 
పాడుతున్నారని చెప్పడమే. సంగీతంలో సరదా ఉన్న పరిశోధకులు పూనుకుంటే 
రామరాజభూషణుని రహస్యాలు మరికొన్ని తలుస్తాయి. 

9. హిందోళకు “సమగమదనిస-సనిదమగరిన అని ఆరోహణ, ఆవరోహణక్రమాలు ఉన్నాయి. 
హిందోళవసంతం అనే రాగానికి సగమపదనిదన - సనిదమగరిగసి' అని ఆరోహణ, 


అవరోహణలు. (గానకళాబోధిని - యన్‌.సి. పార్థసారథి దంపతులు) 
10. వసుచరిత్ర - వాపిళ్ళముద్రణ (1962), పుట 120 


332 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్త్రీలు హిందోళవసంతం పాడగా వనం బాగా పూచింది. వచ్చి చూడమని 
వనపాలకులు వసురాజుతో విన్నవించారు. రాజు తన నర్మసఖునితో తోటలోకి వెళ్ళాడు. 
అక్కడ రెండు పిట్టలు ఆ రాజుకు ఆసన్నమయ్యే శుభాన్ని విన్నవించాయి. అతడు తన 
క్రీడాశైలానికి వెళ్ళాడు. 

దీనితో ప్రథమాశ్వాసం ముగిసింది. ఈ మాత్రం కథను రామరాజభూషణుడు 71 
గద్యపద్యాలలో చెప్పాడు. 

రెండో ఆశ్వాసంలో రాజుగారూ, అతని సఖుడూ ఒక పాట వింటారు. ఆ నాదం 
పరమానందానుసంధానం. అది ఎవరి పాటో తెలుసుకొని వస్తానని నర్మసఖుడు 
వెడతాడు. వెళ్ళి వెళ్ళి కొండమీద పగడాల మంజూరులు, వజ్రాల తిన్నెలు గల 
మణిమందిరం చూశాడు. అందులో ఒక అమ్మాయి వీణ వాయిస్తున్నది. ఈమెను 
-చూడడానికి రాజుగారిని తీసుకురావాలని ఆ సఖుడు వెళ్ళాడు. వెల్లి రాజుదగ్గర ఆ 
అమ్మాయిని నఖశిఖపర్యంతం వర్ణించసాగాడు. ఇది 17 పద్యాలు. ఆ యువతి ముక్కు 
ఇలా ఉందని వర్ణించాడు: 


నానాసూనవితానవాసనల నానందించు సారంగ మే 

లా నన్నొల్ల దటంచు గంధపలి బల్కాకం దపం బంది యో 

షానాసాకృతి బూని సర్వసుమనస్సారభ్యసంవాసమై 

మానెం (బేక్షణమాలికా మధుకరీపుంజంబు నిర్షుంకలE. (వసు. 2-47) 


ఈ పద్యం ముక్కుతిమ్మనగారు వ్రాస్తే దానిని రామరాజభూషణుడు కొనుక్కొని 
తన కావ్యంలో పెట్టుకొన్నాడని ఒక కట్టుకథ ప్రచారంలో ఉంది. ఇది నైషధంలోని ఒక 
కల్పనకు మెరుగుపెట్టడమని వసుచరిత్ర మీదా, రామరాజభూషణుని మీదా సమగ్ర 
పరిశోధనలు చేసిన వజ్ఞల చినసీతారామస్వామి శాస్త్రిగారు చెప్పారు." పద్యం తపస్సు 
చేసి దమయంతీదేవి పాదరూపంలో జన్మించిందని శ్రీహర్షుడు వర్ణించాడు (నైషధం, 
2-40). దీనిని శ్రీనాథుడు అనువదించలేదు. సంస్కృత నైషధమంటే ఎంతో అభిమాన 
మున్న రామరాజభూషణుడు సంపంగి పువ్వుచేత తపస్సు చేయించి దానిని కథానాయిక 
ముక్కుగా పుట్టించాడని వారంటే దీనికి సరియైన మూల సంస్కృతశోకం విద్యానాథుని 
నలకీర్తికొముదిలో ఉందని, దానిని పెండ్యాల సుబహ్మణ్యశ్రాస్త్రిగారు ఆంధ్రసాహిత్య 
పరిషత్స త్రికలో ప్రకటించారు.!2 

కన్నార చూసిన కన్యను సఖుడు అపాదమస్తకం వర్ణించాక ఆ యువతిని తానూ 
చూడాలని రాజు వెడతాడు. ఆ మందిరం బయట రాజు ఆగుతాడు. సఖుడు ఒక 
యతివేషం వేసుకొని లోనికి వెడతాడు. యోగక్షేమాలు అడిగి ఆ యువతి 
11. వసుచరిత్ర విమర్శనం, పుట ఓ. | 
12. భృంగానవాప్తి ప్రతిపన్న ఖేదాకృత్యాపనేగంధఫలీతపో లం, 

తన్నాసికాభూదనుభూతగంధా స్వపార నేశ్రీకృతభృంగసేవ్యా. 
ఈ శోకాన్ని నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. (వసుచరిత్ర) వావిళ్ల ముద్రణ, 
చతుర్ధముద్రణపీరిక, పుట 24) 


రామరాజ భూషణుడు 333 


పుట్టుపూర్వోత్తరాలు అడుగుతాడు. చెలికత్తె మంజువాణి తన సఖి జన్మవృత్తాంతం 
చెప్తుంది. శుక్తిమతి నదిని కోలాహలుడు ఎలా మోహించినదీ, వాళ్లు ఎలా 
సంభాషించుకొన్నదీ చెప్తుంది. అతని ప్రేమను శుక్తిమతి నిరాకరించింది. అతడు 
బలాత్కరించాడు. ఆమె ఎలుగెత్తి ఆరనాదం చేసింది. వసురాజు వచ్చి కాపాడాడు. 
కోలాహలుణ్ణి కాలిగోటితో ఎగమీటాడు. తరువాత ఆ కొండను క్రీడాశైలం 
చేసుకొన్నాడు. 

దీనితో రెండో ఆశ్వాసం ముగిసింది. ఇందులో శుక్తిమతీకోలాహలుల కథను కవి 
చాలా శ్లేషమయంగా చెప్పాడు. వాళ్ళను నదీపర్వతాలుగానూ, మానవరూపంలోని 
వ్యక్తులుగానూ కూడ ౬కే పద్యంలో చూపించాడు. 


మూడో ఆశ్వాసంలో మంజువాణి పూర్వకథను పూర్తి చేస్తుంది. శుక్తిమతిని 
కోలాహలుని బారినుండి ” కాలిగోటితో రక్షించినందుకు అబ్బురపడి ఇంద్రుడు 
వసురాజుతో. చెలిమిచేస్తాడు. టెలివిజన్‌ నెట్టు ఉన్న ఒక ఎయిర్‌ కండిషన్లు విమానం 
బహూకరిస్తాడు. దాన్ని ఇంద్రుడు ఇలా వర్ణించాడు: 


మాననీయానంత మణికాంతధామమై యిది హిమానీవేళ నింపునింపు 

శో౭ ప్రవాళమంజులతానిశాంతమై యలరించు నిది వసంతాగమమున 
తరళముక్తాదీప్తి ధారాధివాసమై వేసవి నిడి మహోల్తాస మొసగు 

ప్రబలవజ్రో ప్రాసాదభాసమై తొలుతరి నిది కుతూహలము నిలుపు 

జనవరోత్తమ, యిది సర్ట్వృసమయసాఖ్య 

జనక మిందలి యాలేక్యసాధ్యసిద్ధ 

కిన్న రాంగన అవిగీతగీతనృత్య | 
వాద్యములు సూపి నిలుతురు వలయుయెడల. (వసు. 3-15) 


ఈ శుభవిమానంలో వసురాజు తిరిగేవాడని మంజువాణి చెప్తుంది. శుక్తిమతికి 
సంతానం కలగడం, కుమార్తి పేరు గిరిక అని చెప్తుంది. ఆ గిరికీ ఈ యువతి. 
చిన్నప్పట్నుంచి వసురాజు అంటే ప్రీతీ అని మంజువాణి కథ ముగిస్తుంది. యతివేషంలో 
ఉన్న చెలికాడు 'ఇప్పుడారాజు ఇక్కడికి వస్తా'డని అంటాడు. ఠక్కున రాజు ప్రవేశిస్తాడు. 
నాయికానాయకులు చూచుకొంటారు. విడిపోతారు. ప్రేమలో పడిపోతారు. గిరిక విరహం 
ఓర్వలేకపోతుంది. చెలికత్తెలు తోటలోకి తీసికళతారు. తాము పుష్పాపచయం, జల క్రీడలు 
చేసి ఆమెకు శైత్య|ోపచారాలు చేసి కేళీభవనానికి తీసుకువెళతారు. దీనితో మూడో 
అశ్వాసం అయింది. 


నాలుగో ఆశ్వాసంలో సూర్యుడస్తమించాడు. చంద్రుడు వెలుగసాగాడు. విరహాన్ని 
గిరిక తట్టుకో లేకపోయింది. ఉపాలంభనలు అయ్యాయి. వెన్నెల వెల్లువను ఆమె 
భరించలేకపోయింది. 

ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయక్‌ లేక రాకానిశా 

రాజశ్రీసఖమైన మోమున బటాగ్రం బొత్తి యెల్లెత్తి యా 


334. సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


.. రాజీవానన యేడ్చె గిన్నరవధూరాజత్కరాంభోజకాం 
.. భోజీమేళవిపంచికారవసుధాపూరంబు తోరంబుగా!. (వసు. 4-52) 


"ఈ పద్యంలో కాంభోజీరాగానికి మేళవించిన వీణామృతంగాలాగ గిరిక 
ఏడిచిందని చెప్పాడు. అళియ రామరాయల వారి కాలం దాకా వీణలు ఒకేరకంగా 
ఉండేవనీ, వాటిని రామరాజభూషణుడే మార్చాడనీ ప్రతీతి. అంతదాకా ఆయా 
రాగములకు తగినట్లు వెనుకముందులుగా సర్దుకోవలసిన వీణయెదమీడి చలసారికలను 
అచలసారికలుగా మైనమతికించు పద్ధతిని కనిపెట్టి రామరాజభూషణుడే ఆచరణలోకి 
తెచ్చినట్లు ఆంధ్రదేశంలో సంప్రదాయం. అయితే ఈ ప్రఖ్యాతమైన ఏడుపు పద్యం వల్ల 
క్రీ.శ. 1580 దాకా రామరాజభూషణుడు ఆ చలసారికల వీణను ఆచరణలో పెట్టలేదని 
తెలుస్తున్నది. | 

గిరిక ఇలా వెన్నెలలో వెక్కివెక్కి రోదిస్తూ ఉంటే వసురాజు విరహంతో 
వేగుతున్నాడు. గిరిక చెలికత్తె రాయబారానికి వెళ్ళింది. చల్లని వార్తతో వచ్చింది. ఆనవాళ్లు 
తెచ్చింది. తూరుపు తెల్లవారింది. నాలుగో ఆశ్వాసం అయింది. 


ఇలాగే రెండాశ్యాసాలు పెళ్లిమాటలు, నానాదేశపురాజులు రావడం మొదలైన 
వర్ణనలతో కావ్యాన్ని పెళ్లిదాకా నడిపించి, మూడుముళ్ళూ వేయించి మూడు నిద్రలూ 
తీయించి, వాళ్లు సుఖంగా ఉన్నారని చెప్పి కవి మనల్ని సుఖపెడతాడు. ఈ కావ్యంలో 
పద్యాలు నడిచినంత చక్కగా కథ నడవదు. అసలు కావ్యం వ్రాయడానికి కథ కూడా 
కావాలా అన్న ప్రశ్న వేయడానికి అస్కారం కలిగించేటంత తియ్యగా దీనిని 
రామరాజభూషణుడు రచించాడు. అడుగడుగునా శ్లేష ప్రతిపద్యంలోనూ ఏదో 
గడుసుదనం, ఏదో గమ్మత్తు. అయితే ప్రతిపద్యంలోనూ శ్లేష ఉన్న కావ్యం పార్సెల్‌ 
పాసెంజరుబండిలాంటిది. అన్ని స్టేషన్లలోనూ ఆగాలి. విసుగెత్తుతుంది. 

వ్యాఖ్యానం లేకుండా, నిఘంటువులు చూడకుండా, పెద్దలు చెప్పకుండా నిజానికి 
వసుచరిత్ర అర్థం కాదు. నరసభూపాలీయంలో ““వరవృత్తములు మాని వాణి యెవ్వానికై 
వలచి నానాళ్లేషములకు జిక్కె” (1-8) అని భట్టుమూర్డే సుబంధుజ్జీ స్తుతించాడు. ఈ 
సుబంధుడు తాను ' ప్రత్యక్షర శ్లేషమయ ప్రపంచవిన్యా సవిదగ్గుడ'నని చెప్పుకొన్నాడు. 
రామరాజభూషణుడు కూడ అంతే. వాణి ఇతని కవిత్వంలో నానాశ్లేషముల జిక్కింది. 
“భాషాపాండిత్యమును విచారించినచో నీ భట్టుమూర్తికి సంస్కృతమున నున్నంత 
స్వాతంత్ర్యము తెలుగులో నున్నట్లు కనబడదు. ఇతని గ్రంథమునందలి శ్లేష 
లించుమించుగా నూటికి తొంబదిపాళ్లు సంస్కృత భాషకు సంబంధించినవే” అని వేదాల 
తిరువెంగళాచార్యులుగారు చెప్పిన మాటలు తెలుగు . సాహితీపరులందరూ గుర్తు 
పెట్టుకోవాలి." 


13. గురజాడ శ్రీరామమూర్తిగారు - “కవిజీవితములు”, పు. 373-74. 
14, ఆంధ్రసాహిత్యుపరిషత్ప త్రిక, సంపుటి 2, సంచిక $6. ఈయూ శ్లీవారు ఉదారీంచారు. 
16. తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం m ద్వ్యుర్థికావ్య కవులు పుట 851. 


రామరాజ భూషణుడు 335 ల 


సంస్కృతం చదువుకొన్న పండితులే తెలుగు సాహితీపరులుగా ఉండేకాలంలో 
వసుచరిత్రకు ఎక్కడ లేని ఆధికృతా రావడంలో ఆశ్చర్యం లేదు. అందుకే తెలుగు 
వేసుచరిత్రను సంస్కృత పండితులు ఆ భాషలోనికి వెనువెంటనే అనువదించారు. 
అప్ప యదీక్షితులవారి శిష్యుడు కాళహస్తికవి (క్రీ.శ. 1554-1626) దీనిని చాలా మటుకు 
యథాతథంగా అనువదించాడు. ఈ సంస్కృత వసుచరిత్రను మిత్రులు డాక్టరు 
వ, రామరాజుగారు పరిష్కరించి ప్రచురించారు. రామరాజభూషణుని (గ్రంథాన్ని 
అనువదించినా కాళహస్తికవి ఆ సంగతి ఎక్కడా చెప్పలేదు.1 వసుచరిత్ర సంస్కృతం 
లోనికి కేవలం చంపూకావ్యంగానేకాక నాటకుగా కూడా వెలసిందట. దాన్ని 
"పేరుసూరి' అనే కవి వ్రాశాడు.ే వసుచరిత్ర ఒక్క సంస్కృతంలోనికే కాక తమిళ భాష 
లోకికూడా క్రీ.శ. 1600 ప్రాంతాలలోనే పరివర్తన చెందిందని మానవల్లి రామకృష్ణకవి 
గారు తెలియపరిచారట. క 


వసుచరిత్ర అనతికాలంలోనే ఇంత ప్రచారం పొందడంతో అనంతర కవులందరూ 
దాని ననుసరించడం మొదలుపెట్టారు. అసలు వసుచరిత్రలో 800పై చిలుకు పద్యాలుంటే 
వాటిలోనుంచి 287 పద్యాలను ఏరి, కథ చెడకుండా పిల్లవసుచరిత్రను ఏకాశ్వాస 
ప్రబంధంగా రామరాజభూషణుడే వ్రాసి ఉండాలి. వసుచరిత్రను అనుకరిస్తూ బయల్దేరిన 
కొందరి కావ్యాలను కూడ పిల్లవసుచరిత్రలంటారు. వాళ్ళను గురించి తరువాత 
చెప్పు కొందాం. 

నసుచరిత్రను వ్రాశాక రామరాజభూషణునికి జీవితమంతా రామమయంగానూ, 
కవిత్వమంతా శ్లేషమయంగానూ కనిపించసాగింది. అతడు ఉత్త శ్లేషతో తృషప్తిపడలేదు. ' 
ద్వ్యర్థికావ్య రచనకు పూనుకొన్నాడు. పింగళి సూరపరాజుగారు రాఘవపాండవీయం 
వ్రాస్తే ఇతడు హరిశ్చంద్రనలోపాఖ్యానం వ్రాశాడు. రామాయణభారతాలకు ఎక్కడేనా 
పోలికలు దొరుకుతాయిగాని హరిశ్చంద్రుని కథకు, నలుని కథకు సమాన ఘట్టాలు 
తక్కువే. అయినా రామరాజభూషణుడు తన అసాధారణ ప్రతిభతో రెండు కథలనూ 
జోడించాడు, ఈ ద్వ్యర్థి కావ్యాన్ని అతడు శ్రీరామునికి అంకితమిచ్చాడు. చిన్నప్పట్నించి 
భట్టుమూర్తి హానుమద్భక్తుడు. వార్థక్ళంలో తానూ ఆంజనేయునిలాగా రామభక్తుడ 
య్యాడు. తన సంతానంలో చాలామంది కుమారులకు రాముడనే పేరుపెట్టాడు. 
దానమిచ్చిన అగ్రహారానికి రామచంద్రపురం అనే పేరు పెట్టాడు. కూతరు 
ప్రతిష్టించాడు. చెరువులకూ రాముని పేరే. పెట్టాడు. పింగళి సూరపరాజుగారు 
బ్రాయకపోతి రాముని పేరు మీద ద్వ్యర్థి కావ్యం ఈయనే వ్రాసి ఉండేవాడు. 

మామూలు ఏకార్థకావ్యాలలోనే రెండేసి అర్దాలు వచ్చే పద్యాలు వ్రాసే వాడు 
_ రెండరాల కావ్యాలలో ఇంకా “విజ్బృంథించడా? శ్రీనాథుడు శృంగారనైషధంలో 
16. వసుచరిత్ర - కాళహస్తికవి, పీఠిక, పుట 21. 
17. వసుచరిత్ర (వావిళ్ళప్రతి) చతుర్ధముద్రణ పీఠిక - అనుబంధంలో నిడుదవోలు వెంకటరావుగారు 

చెప్పారు, పుట 29. 


18. Journal of Sri Venkateswara Oriental Institute, Tirupati, VoL.ILNo.2 నిడుదవోలువారు పై 
పీఠికలోనే (పుట 31) చెప్పారు. 


336 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అనువదించని శ్లోకాలనూ, చూపెట్టని నైపుణ్యాన్నీ ఈ ద్వ్యర్థికావ్యంలో రామరాజ 
భూషణుడు ఎలా పచరించినదీ వజ్ఞలవారు సోదాహరణంగా రుజువు చేశారు. 
వసుచరిత్రకు 162 పేజీల సుదీర్హ విమర్శ వ్రాసినట్టే హరిశ్చంద్రనలోపాఖ్యానానికి కూడా 
వజ్ఞలవారు 170 పేజీల విమర్శ వ్రాశారు. ఇతర కవులు వర్ణించిన వర్ణనలకు మెరుగులు 
పెట్టడం భట్టుమూర్తి స్వభావమట. అందుకే ఎక్కువగా పెద్దనగారి పద్యాల పోలికలు 
ఇతని గ్రంథాలలో ఉంటాయి. అయితే అని పరార్థవంచనలు కావు. ఇతని కావ్యాలు 
“రసోచితచమ క్రి యాకల్చనాకల్ప భవ్యాలుగా' ఉంటాయి. కనుక సమకాలికులు సైతం 
మెచ్చుకొన్నారు. ఇతరుల కవిత్వానికి వంకలు పెడతాడని పేరు మోసిన తెనాలి 
రామకృష్ణుడే వసుచరిత్రను తన కావ్యంలో స్మరించాడు. పాండురంగని దేవాలయంలోకి 
ఒక పాము వచ్చిందట. అది గిరికమీద మరులుకొన్న వసురాజులాగా ఉందని కేవలం 
వసుచరిత్రపై గల గౌరవం కొద్దీ పోల్చాడు. 


గిరికానుషక్తబుద్ధిను -పరిచరునిం బోలు నొక్క పన్నగ మొకనా 
డురవడి నెచ్చటనుండియొ - మురమర్దను గివ్యభవనమున కేతెంచె౯. 
(పాండు. 4-242) 


వసుచరిత్రను పేర్కొన్న, వెనువెంటనే రామకృష్ణుడు ఆముక్టమాల్యదను కూడ 
చెప్పాడు. వసురాజులాంటి పామును చూసి భయపడ్డ ఎలుకపిల్ల ఆముక్షమాల్యదగా 
దేవుని పాదాల చేరిందట. 


యమదంతచండమగు భుజ-గమునకు వెరచరచి యాఖుకన్యక కమలా 
రమణాంమఘ్రిజేరె గురుభీ - తమతి యగు నాముక్టమాల్యదకు నెనయగుచు౯ 
| (పాండు. 4-244) 

రామకృష్ణుడు పేర్కొన్న ఈ రెండు కావ్యాలూ, ఆంధ్ర సాహిత్యంలోని 
కావ్యపంచకంలో ప్రొఢతరాలు, రామరాజభూషణుని రచనతో ఆంధ్ర పంచకావ్యాల 
జావీతా పూర్తయింది : (1) పెద్దనగారి మనుచరిత్ర (2) భట్టుమూర్తి వసుచరిత్ర, 
(3) పింగళి సూరపరాజుగారి రాఘవపాండవీయం (4) శ్రీనాథుని శృంగారనైషధం 
(5) రాయలవారి ఆముక్తమాల్యద. 

ఈ పంచకావ్యాల పఠనం సాహిత్య విద్యార్థులకు చాలా అవసరమేగాని 
బహుళాంధ్రోక్తిమయ ప్రపంచంలో ఇంకా చాలా ఉంది. దానిని రామరాజభూషణుడే 
ఇలా శ్లేషించాడు: 

మహిము౯ వాగనుశాసనుండు సృృజియింపం గుండలీంద్రుండు ద 

న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవ న్మహా 

యహులై సోముడు భాస్కరుండు వెలయింపక్‌ సొంపు వాటించు నీ 

బహుళాంధ్రోక్సి మయప్రపంచమున దత్ర్పాగల్భ్బ ౪ మూహించెదన్‌, (వసు. 1-10) 


ఆంధ్రసాహిత్యష్ఫృథ్వి ఎంత విపులమైనా దానిని కేవలం వసుమయం చేసినవాడు 
చిరస్మరణీయుడే. 


మరింగంటి సింగరాచార్యులు 


భావసంపదనుగాని, రససంపదనుగాని చూడక కేవలం పాండీత్యప్రకర్షకే జనం చప్పట్లు 
కొట్టేటప్పుడు పింగళి సూరపరాజుగారి వంటి ఉదాత్తశిల్పి సైతం ద్విసంధానాల వంటి 
గారడీ రచనలు చేశాడు. రామరాజభూషణుడు సరేసరి: నూరుగంటాలకు కవిత్వం 
చెప్పేవాడు; ఘడియకు నూరు గ్రంథాలు రచించగలనన్నాడు; ఆశుకవిత్వంలో 
ఆరితేరినవాడు. అతడు అచ్చులలో ఉఊలూ, ఒఓలూ, హల్లులో పఫబభమాలూ, 
వకారం లేకుండా నిరోష్ట్యంగా పద్యాలు చెప్పగలడు. 


ఏదో ఒక పద్యంలోనైతే ఇటువంటి నియమం పాటించవచ్చుగాని పూర్తిగా ఒక 
కావ్యమే నిరోష్ట్యంగా వ్రాయడం కష్టమే. సంస్కృతంలో శాకల్య మల్లన ఒక 
నిరోష్ట్య రచన చేసినట్టు చెప్పుకొంటారుగాని మరింగంటి సింగరాచార్యులుగారు 
దశరథరాజనందన చరిత్ర రచించేదాకా తెలుగులో నిరోష్ట్యకావ్యం లేనేలేదు. ఈ సంగతి 
ఆయనే ఇలా చెప్పారు: 


మును రామాయణమ్‌ నిరోష్ట్యముగ నింపు ల్మీర శాకల్యమ 

ల్లన తా సంసృ్ర్రతభాష జేసె నన నా లావుల్‌ జెవు ల్షిండగా 

వినుటేకాని ధరిత్రిపై నిజముగా వీక్షింపలే, దట్టి దే 

దెనుగుంజేనెద నెల్లడం గవులకున్‌ దృష్టాంతమై యేర్చడన్‌. (దశరథ. 1-32) 


ఒక ప్రక్రియలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకొన్నా ఈ కవికి తృప్తి చాలలేదు. 
మరొక విభాగంలో ప్రప్రథమ స్థానం అభీలషించి సాధించాడు. అప్పటికీ అచ్చ తెనుగులో 
ఒక కావ్యాన్ని పొన్నికంటి తెలగన్న రచించాడు. అయితే అచ్చ తెనుగులో ఇంకా ఎవరూ 
నిరోష్ట్యరచన చేయలేదు. అందుకని సింగరాచార్యులు ఇలా తలపోశాడు. 

ఇల కవితాప్రయాసమగు నెన్నికమై యుభయార్థ కావ్యముల్‌ 

గల విపుడిట్ల విన్న యది గద్దిక ముందర గల్లనేర్చునే 

దెలుగు నిరోష్ట్యపుం గృతి యిదే మజిదక్కగ నిప్పటందులన్‌ 

గలుగదు వింటలేదె యిక కాగల జాడలు నెన్ననేటికిన్‌. (సీతాకల్యాణం - 131) 

కవితా ప్రయాసయగు కావ్యాలు చెప్పిన ఈ సింగరాచార్యులు నవాబుల యుగం 
లోని పండితులు. కుతుబ్‌షాహీల కొలువులో మరింగంటి కవులు పేరు మోశారు, 
ఆసూరివారనే ఇంటి పేరుండేది. అయితీ ఆసూరి రామానుజాచార్యులవారు 
కూరేశభట్లారకుల వారితో శ్రీరంగం వెళ్ళినప్పుడు దేవుడే అన్న మాటలవల్ల 
ఆసూరివారికి ఆ యింటిపేరు వచ్చిందట. 

కంటిమి మిము కూరేశుల 

గంటిమి మీ వెంట వచ్చు ఘనులెవరొ మరిం 

గంటిమని పల్కనది మా 

యింటికి పేరుంట నా మహిన్‌ రహికెక్కెన్‌. 


338 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి. 


అని మరింగంటి కవులు తమ రచనలలో చెప్పుకొంటారు. అయితే వాస్తవానికి ఈ వంశం 
వారు ఆదిలో 'మరికల్లు' అనే గామవాస్తవ్యులు కావడం వల్ల 'మరికంటి మరింగంటి" అని 
ఇంటి పేరు రూపాందీ ఉండవచ్చు. తెలంగాణాలో దేవరకొండ, నల్లగొండ, . 
మహబూబ్‌నగర్‌ తాలూకాలలో 'మరికల్లు' అనే పేరుగల గ్రామాలు ఉన్నాయని 
పరిశోధకులు చెప్పున్నారు.! గోలకొండను మల్కిభరాముడు పాలించే రోజులలో 
మరింగంటి వారి వంశంలో ఎనమండుగురు అన్నదమ్ములు చాలా ప్రసిద్ధులు. వీళ్ళను 
గురించి సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర అనే నిరోష్ట్య రామాయణంలో 
ఇలా చెప్పాడు. 

ముగురు రాజులచేత మొక్కులు గన్నటి భగవత్సమాను డప్ప లగురుండు 

వేదవేదాంగాదివివిధార్థసంపత్తి తిశయిల్లిన వేంకటార్యమౌళి 

కలిత సౌందర్యరేఖావిలాసంబుల జంగలించెడి శ్రీనృసింహవిభుడు 

కుపితమాయావాదిగురుశాస్తహరణపారగుడైన కోనేటి రాయశౌరి 

సరసశతపద్యలేఖ నావిరచనోక్తి 

గల జగన్నాథసూరు లగ్రజులు గాగ 

నలరి రంగప్ప నరసింగరప్ప దమ్ము 

లై మెరయువాడ భువి సింగరాహ్వయుండ. (దశరథ. 1-30) 


ఈ పద్యంలోని తొలిపాదంలో చెప్పిన మరింగంటి అప్పన్నగారే పాన్నికంటి 
తెలగన్నను అచ్చ తెనుగు కావ్యాన్ని వ్రాసిన అమీనుఖానుకు అంకితమిమ్మని చెప్పారు 
(యయాతి. 1-9). రెండు, మూడు, నాలుగు పాదాలలోని వ్యక్తులను గురించి వివరాాల్లు, 
తెలియవుగాని జగన్నాథసూరి మాత్రం చాలా ప్రసిద్దుడు. అతణ్ణి నేబతి కృష్ణయా 
మాత్యుడు తన రాజనీతిరత్నాకరమనే పంచతంత్రంలో ఇలా ప్రస్తుతించాడు. . 


గురుమూర్ధన్యు శతావధానబిరుదాంకుక ద్రావిడామ్నాయ త 

త్హ్వరసజ్ఞున్‌ వటుసంస్క్రృతాంధ్రరచనాదక్షుక్‌ హయాదీశకం 

ధరసంలబ్బసువర్యవృష్టియుతు కర్జాటక్షమాభృత్స భాం 

తరపూజ్యూన్‌ మరుగంటివెంగళజగన్నాథార్యు గీర్పించెదన్‌. (రాజనీతి. 1-38) 

ఈ పద్యంవల్ల మరింగంటి జగన్నాథసూరి కనకాభిషేకం పొందిన పండితుడనీ, 
శతావధాని అనీ, బహుగ్రంథకర్త అనీ తెలుస్తున్నదిగాని అతని గ్రంథాల వివరాలే 
తెలియవు. నేబతి కృష్ణమంత్రి తన కావ్యంలో సింగరాచార్యులను కూడ ఇలా 
నుతించాడు: 

ఆంధ్రభాషానిరోష్టకమహాప్రబంధ - రాజిరచనాధురీణు కర్ణాటరాయ 

లబ్ధకవిసార్వభౌమకల్యాణబిరుద - శాలి మరిగంటి సింగరాచార్యు దలతు. 

(రాజనీతి. 1-9) 


1. శ్రీ రంగాచార్య (పరిష్కర్త) దశరథరాజనందన చరిత్ర, పీరిక పుట 7. అధోజ్ఞాపికలో. న్యూ 
2. నేబతి కృష్ణమంత్రి పద్యాలను డా॥ వి. రామరాజుగారు ' ఖుతుబ్‌షాహీసుల్లానులు - ఆంధ్రసంస్కృతి 
అనే గంథంలో ఉదాహరించారు. పుటలు ౪7 నుండి 112 దాకా. 


మరింగంటి సింగరాచార్యులు 339 


ఈ పద్యంచల్ల సింగరాచార్యునికి కవిసార్వభౌమ బిరుదును విజయనగర పాలకులే 
ఇచ్చారని తెలుస్తున్నది. బహుశా అళియ రామరాయలు కాకపోవచ్చు. సింగరాచార్యులు 
తన గద్యలో తాను సకలైశ్చర్యధురీణుడనని చెప్పుకొన్నాడు. అయితే ఆ సిరులు తనకు 
దేవుడిచ్చినవే అని చాటుకొన్నాడు. 


“ఇది శ్రీమల్లక్ష్మీ నృసింహావతార వేంకటేశ్వర వర ప్రసాద లబ్ధ సకలైశ్చర్యధురీణ 
హాంధ్రభాషా నిరోష్థాది వింశతిప్రబంధ నిర్మాణ మౌద్గల్య గోత్రపవిత్ర తిరుమల దేశిక 
పౌత్ర వేంగళాచార్యపుత్ర మరింగంటి సింగరాచార్య ప్రణీతంబైన దశరథరాజ నందన 
చరిత్రంబునందు సర్వంబును షట్కాండ పంచమాశ్వాసంబు.' 

ఈ గద్యవల్ల ఇతడు ఇరవై గ్రంథాలను వ్రాసినట్టు తెలుస్తున్నది. కొన్ని రచనల పీర్లు 
మాతం తొలిపండితులు సేకరించారు. మరికొన్నిటిని ఆధునికులు సంపాదించ 
గలిగారు. తాను రచించిన శుద్ధాం ధ్ర నిరోష్ట్య సీతాకల్యాణం అనే కావ్యంలో 
సింగరాచార్యులే ఏయే వయసులో తాను ఏయే రచనలు చేసిందీ 5 పద్యాలలో విశదం 
చేశాడు. (1-14 నుండి 18 దాకా). 

9వ యేట (1) వరదరాజస్తుతి, (2) శ్రీరంగశతకం; 10వ యేట (3) చక్రలాంఛనవిధి; 
11వ యేట (4) కవికదంబం; 12వ యేట (5) శతసంహిత ఆంధ్రీకరణ; 13వ యేట 
(6) రామకృష్ణవిజయం అనే రెండర్థాలకావ్యం; 14వ యేట (7) నాటకశాస్త్రం; 15వ యేట 
(8) ధనాభిరామం (9) ప్రేమాఖిరామం; . 16వ యేట (10) నలయాదవరాఘవ 
పాండవీయం అనే నాలుగర్భాల కావ్యం; 17వ యేట (11) సకలాలంకారసంగ్రహరాధా 
సుధాపూరణం; 18వ యేట (12) ఆంధ్రభాషాభూషణం; 19వ యేట (13) దశరథ 
రాజనందనమనే నిరోష్ట్యరామాయణం; 20వ యేట (14) నిరోష్ట్య శుద్ధాంధ్రసీతా 
కల్యాణం (15) తారక బ్రహ్మరామ శతకం; ఆ తర్వాత ఎప్పుడోగాని (16) శ్రీకృష్ణ 
శతానందీయం, (?) (17) కృష్ణతులాభారం, (18) _ రతిమన్మథాభ్యూదయం, 
(19) రామాభ్యుదయం. 

సింగరాచార్యులు ఇన్ని కావ్యాలు వ్రాసినట్లు తెలుస్తున్నా ఇందులో రెండే 
ముద్రితమైనాయి - దశరథరాజనందన చరిత్ర, శుద్ధాంధ్రనిరోష్ట్యసీకాకల్యాణం. ఇవి 
అచ్చుపడినా దొరకడం లేదు. దొరికిన సాక్ష్యాలవల్ల పెట్టుకొన్న నియమాల పరిధిలో 
ఇతడు ఉద్దండకవి అని భ్రమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇతణో అశ్వ్నపతులు, 
నరపతులు, గజపతులు సమానంగా సత్కరించారు. 'నరనాగాశ్శనృపాల 
సభ్యగణితుడ' నని సింగరాచార్యులు స్వయంగా చెప్పుకొన్నాడు (దశరథ. 1-33). ఇతనికి 
మల్కిభరాముడు మదపుటేనుగులు, వెల్లగొడుగులు, ముత్యాలహారాలు, గుర్రాలు, 
అందలాలు, అ(గహారాలూ ఇచ్చాడట. ఏ వయస్సులోనో తెలియదు. 

సింగరాచార్యులు తన ఇరవయ్యోయేట “చెప్పరానట్టి కావ్యంబు చెప్పబూనినాడ'' 
అని తన వాంఛను ఇలా చెప్పాడు. 


౩. _గోలకొండసంచిక, పుట 415. 
4. అంధ్ర విజ్ఞానసర్వస్వం - విశ్చసాహితి, పుట 755. 


340 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తెనుగన గొన్ని గావ్యములు దెల్లముగా రచియింపవచ్చు బె 
ర్కొనగ నిరోష్ట్య కావ్యములు గొన్ని యొనర్చగ వచ్చుగాక చ 
క్కననివి రెండు చందములు గచ్చఅ గూఆిచి నేర్చు చేతనె 
వ్వనికి రచింప శక్యమగు వాంఛ యొనర్చితి దాని సేయగన్‌. 
(సీతాకల్యాణము - 1-27) 
మునుపెవ్వరూ ఇలాంటి పని ఎందుకు చేయలేదంటే తనకు కీర్ణి తెప్పించడం 
కోసమే. 
తొలుతటి సుకవులు ఘనులై 
యిలనాం[ధ నిరోష్ట్యకావ్యమేలాసీయం 
దలచరొ! నాకు బ్రసిద్ధము 
గలుగగ నొనరించు కొజకు గావలె వచరయన్‌. (సీతాకల్యాణము - 1-29) 


సింగరాచార్యులు నిజంగా కబ్బాల సింగం అనిపిస్తాడుగాని ఇతని కావ్యాలను 
పరిశీలించినవారు ఇలా చెప్తారు. “మనకు లభ్యమైన రెండు కృతులలో శుద్ధాంధ్ర నిరోష్ట్య 
సీతాకల్యాణ రచన బాగుగానున్నది. అట్లనినచో దశరథరాజనందన చరిత్ర రచన 


బాగులేదని కాదు. కవిత్స్వమంత ప్రాఢముగా లేకున్నను సులభగ్రాహ్యముగానూ లేదు” 
అని చెప్పక తప్పదు. 


సింగరాచార్యులు దశరథరాజనందన చరిత్రలో రామకథనే చెప్పాడుగాని 
పెట్టుకున్న నియమాల ప్రకారం రామలక్ష్మణ శబ్బాలలో ఓష్టా్యాలున్నాయి కాబట్టి వాటిని 
యథాతథంగా వాడలేకపోయాడు! 


అస్తికులకు పరమపవిత్రమైన రామనామము ఈ కబ్బంలో వాడడానికి కవిగారికి 
ఇబ్బందికరమైంది!! 


5. శ్రీరంగాచార్య దశరథరాజనందన చరిత్ర పీఠిక పుట 62. 


ముగ్గురు లాక్షణికులు 


అష్టాదశ వర్ణనలతో ప్రబంధాలు విరివిగా రచించే కాలంలో ఏకవైనా సర్వలక్షణలక్షితంగా 
కాన్యాన్నే వ్రాయాలనుకొంటాడుగాని కేవలం లక్షణగ్రంథాలనే వ్రాసి తృషప్టిపడడు. ఈ 
యుగంలోనూ ఇతర కృతులను చెప్పినా లాక్షణికులుగా మాత్రమే చెప్పుకోదగ్గ కవులు 
చాలామంది ఉన్నారు. వాళ్ళలో కొందరిని గురించి అక్కడక్కడ ముచ్చటించుకొన్నాం. 
ఇంకో ముగ్గురిని గురించి చెప్పు కొందాం, 

1. నైషధం తిమ్మమంత్రి: ఇతడు 'లక్షణమంజరి' అనే గ్రంథాన్ని ఏకాశ్వాసంగా 
రచించి గరళపురీశ్చరునికి అంకితమిచ్చాడు. అందుకే దీనిని “గరశపురీఛంద' మని 
పేర్కొంటారు. ఇది అముద్రితం. గ్రంథాంతాన ఇలా ఉంది: 
యతిగణప్రాసంబు అలతులాంధ్రవిస్ఫూర్తివర్గ ఫలంబులు వరుసదత్త జేయుదుచిత 
గ్రహంబులు ప్రచురమౌ సంధులు తెలియ సంస్కృ తమును దెనుగు విధములు గణకూట 
భేదంబులను భాషదోహశంబును దశదోషములను కలితప్రబంధమున్‌ ఘటియించు 
శుభకాలమను మాతృ కార్చనంబును విచిత్ర 

కవేనలు ప్రత్యయము నలంకారగతుల 

చందములు తతప్రభావృత్తజాలములును 

జాతులుద్దరమాలికా జాతివృత్త 

లక్షణము లేర్పరించితి దక్షవైరి! (R. 559) 


అప్పకవి 41 యతిఖేదాలను చెప్పాడు; ఇతడు 50 చెప్పాడు. అందుచేత ఇతడు 
అర్వాచీనుడని భావించనక్కరలేదు. అప్పకవికి తరువాతివాడైన కూచిమంచి తిమ్మకవి 28 
మాత్రమే చెప్పాడు. నైషధం తిమ్మకవి 16వ శతాబ్ది చివర ఉండవచ్చు. 

2.. విశ్వేశ్చరకవి: ప్రాచీనలక్షణ గ్రంథాలలో విక్చేశ్చర ఛందం ఒకటి ఉందని కస్తూరిరంగ కవి 
తన ఆనందరంగరాట్బందంలో కొన్ని పద్యాలను ఉదాహరించాడు. ఆవైనా రాసులు, 
ఫలాలు మొదలైన ప్రకరణంలోనివేగాని వేరేవీ వివరించలేదు. అ్లేషపునర్వసులు పిల్లులు, 
మఘపుబ్బలు ఎలుకలు, ఉత్తరపూర్వాభాద్రలు గోవులు అంటూ ఏవేవో చెప్పాడు. 
మొదట చెప్పినవి పోతులు, తరువాత చెప్పినవి పెంట్లు అని యోనిపాంతనాలు చెప్పాడు 
(రంగ. 2-241). ఈ కవి ఏకాలం వాడో, ఎక్కడివాడో వివరాలేం తెలియవు. తెలుగు 
సాహిత్యంలో పిశ్వేశ్చరనామధారులు ఇద్దరున్నారు: ఒకరు శివతత్త్వరసాయనం వ్రాసిన 
విశ్విశ్చరదేశికులు; రెండోకవి శేషధర్మం ఆంధ్రీకరించిన వెణుతురుబల్లి విశ్చనాథకవి. 
వీళ్ళకూ, ఈ విశ్వేశ్చరఛందానికీ ఏమీ సంబంధం లేదు. 

3. చిత్రకవి పెద్దన: తెలుగులో ఎన్ని లక్షణగ్రంథాలున్నా ఎందులోనూ నాటకానికి లక్షణం 
కనబడదు. మొదటిసారిగా నాటక లక్షణాన్ని చెప్పినవాడు చిత్రకవి పెద్దన్న. ఇతడు 
కడప జిల్లా గండికోట తాలూకాలోని వెల్లలూరు నివాసి. ఆ గ్రామంలోని హనుమంతుని 
భక్తుడు. కందాళ ఆజ్జగారి శిష్యుడు. ఈ అన్నగారి కుమారుడు ప్రసిద్ధుడైన కందాళ 
అప్పపండితుడు. అతడు క్రీశ. 1580 తరువాత పాండురంగ మాహాత్మ్యం అంకీతం పొందిన 


342 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విరూరి వేదాద్రికి గురువు. అందుచేత కందాళ అణ్ఞగారూ, ఆయన శిష్యుడూ క్రీ.శ. 1560 
ప్రాంతాల ఉంటారు. చిత్రకవి పెద్దన చిన్నప్పుడే ఒక శతకం వ్రాసి హనుమంతునికి 
అంకితమిచ్చాడు. తరువాత లక్షణసారసంగ్రహం అనే లక్షణ [గ్రంథం వ్రాశాడు. ఇందులో 
తనకు ముందున్న లాక్షణికులను ఇలా నుతించాడు: 


త్రక్షవరప్రసాదకవితాఢ్యుని వేములవాడ భీము న 

య్యక్షతభక్తివిస్సురదనంతు ననంతు గవిత్వులక్షణా 

ధ్యక్షుల గాచిరాజు బసవార్యుని ఖైరవు నూత్నదండివా 

గ్వీక్షణకర్ణ నేత యగు వెల్లకి తాతబుధేంద్రు నెన్నుదున్‌. (లక్షణ. 1-3) 
పూర్వలాక్షణికులను నుతించడమేకాక వాళ్లను ఇతడు అనుసరించాడు. “ఈ కవి 
ఛందోభాగము అనంతుని ఛందము ననుసరించి - రచించెనని పరిశీలన వలన 
తెలియుచున్నది” అని పరిశోధకులు చెప్తున్నారు.! ఇతర భాగాలలో ఎవరిని 
అనుసరించినా చిత్రకవి పెద్దన నాటక లక్షణం స్వయంగా చెప్పాడు: 

తెలుగున నాటకలక్షణ - మిల నెవ్వరు జేయలేదు వృషదశ్చసుతా 

లలితమతి నీదు కృపచే - దెలిసిన యంతయు నొనర్తు దితిజధ్వంసీ. 

(లక్షణ. 3-57) 

49 పద్యాలలో నాటక లక్షణాన్ని ఇతడు విపులంగానే చెప్పాడు. 
చివర ఇలా అన్నాడు: 


వివిధలక్షణలక్ష కసంవిదు లొనర్చు 

నాటకములు పదార్వన్నై హాటకములు 

లక్షణజ్ఞులు గాని ప్రల్లదు లొనర్చు 

నాటకంబులు భువి నారకూటకములు, (లక్షణ. 3-99) 
నాటక లక్షణం చెప్పాక పెద్దన తనకు ఇంటిపేరుగా నిలిచిన చిత్రకవిత్వ లక్షణాలను 
ఏవరించాడు. “కల్పితకల్చ్పవల్లికా బంధం' అని ఒకటి చెప్పాడు. నాలుగు చంపకమాలల 
నుండి పదిహేడు వృత్తాలు పుడతాయట. 

ఇటువంటి ఫీట్సు చేసినవాడు నిజంగా చిత్రకవి! 


1. తెలుగు భాషలో ఛందోరీతులు - రావూరి దొరస్వామిశర్మగారు, పుట 395. 


పన్నెండు మంది వేదాంతులు 


మన ప్రాచీనులు ధర్మార్థకామ మోక్షాలు నాలుగింటికీ సరిసమానమైన ప్రాముఖ్యమే 
ఇచ్చినా, భారతదేశం కేవలం ఆధ్యాత్మిక విద్యకే అంకితమై, ప్రతి ఒక్కడూ పరంలో 
బాగుపడడానికే ఇహంలో బ్రతుకుతున్నట్టు భావించవలసిన తాత్త్వికనిర్వేదం మన 
రక్తంలో జీర్ణించుకుపోయింది. దానికి కారణం కలగాపులగపు వేదాంతమే. భారతీయ 
దార్శనికులు ప్రతిపాదించిన వివిధ దర్శనాలలోని అంశాలను చిత్తం వచ్చినట్టు 
కలగలుపు చేసి ప్రబోధం చేసినవాళ్లు చాలామంది ఉన్నారు. ఉపనిషత్తులలోని 
"ట్రహ్మపదార్థం, హఠయోగంలోని కుండలిని, భగవద్గీతలోని కర్మవాదం మొదలైనవన్నీ 
"ఒక మూసలో కరిగి సామాన్యులకు వేదాంతమైంది, ఇది బోధించే గురువులు ఎక్కువగా 
నవాబుల యుగంలో కనబడతారు. పద్యరచన చేయగలిగిన యోగులందరూ ఈ 
కాలంలో వేదాంత గంధాలు వ్రాశారు. కాకతీయయుగంలో ధర్మశా స్రాలూ, 
పురాణాలూ, పద్మనాయకయుగంలో అర్థశా స్ర్రాలూ, రెడ్డిరాజుల యుగంలో అలంకార 
గ్రంథాలూ, తదనంతర యుగాలలో కామశాస్రాలూ, ప్రబంధాలూ ఏ చారిత్రక 
కారణాలవల్ల విరివిగా వ్రాయడం జరిగిందో ఆ చారిత్రకమైన అవసరాలవల్లనే 
నవాబులయుగంలో వేదాంత [గ్రంథాల రచనలు అధికంగా జరిగాయి. దేశంలో 
కొంతభాగాన్ని పరమతాలను అభిమానించేవాళ్లు పాలిస్తున్నపుడు స్వీయమతాన్ని 
రక్షించుకోవడానికి జరిగిన వివిధ 'పయత్నాలలో ఈ రచనలు కూడా చేరతాయి. ఈ 
యుగంలోని వేదాంత కవులను గురించీ, రచనల సంగతీ తెలుసుకొందాం. 


1. వటమూలుడు' ఇతడు 'వటమూలమందిరా!' అనే మకుటంతో ఒక శతకం 
వ్రాశాడు. అందులోని కొన్ని పద్యాలు మాత్రమే లభించాయి. క్రీ.శ.1580 ప్రాంతాలలో 
. ఉన్న జంటకవులు తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతీ తమ నాగరఖండంలో ఈ 
__కవిని పేర్కొన్నారు. వటమూలుడు తన గురువులలో ఒకడని వేమన కూడ చెప్పాడు. 
వటమూలుడు క్రీ.శ.450 ప్రాంతాలలో ఉండి ఉంటాడని నిడుదవోలు వెంకటరావుగారు 
నిర్ణయించారు.? అయితే ఇతడు ఎప్పుటివాడో తీల్చక క్రీ.శ.1580కి పూర్వుడై ఉంటాడని 
చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు.” ఈ వటమూలుడు నిజంగా వేమనకు గురువే 
అయితే అతడు 16వ శతాబ్దపు ఉత్తరార్థంలో ఉండి ఉంటాడని నేను భావిస్తున్నాను. ఈ 
కవి యోగవిషయాలను స్పష్టంగా తేటమాటలలో చక్కగా చెప్పినట్టు ఉదాహరించిన 
పద్యాలవల్ల తెలుస్తున్నది. వీటిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తమ చాటుపద్య 
మణిమంజరి-॥[లో ప్రచురించారు. 


చూపులు రెండు ముక్కుతుద జొన్పియు జూచిన చూపు వెంటనే 
లోపల జూచి చండకరులో శశిగూర్చి చతుర్దళంబుపై 


1. భారతి, సంపుటి 13-భాగం 1, పుట ట. 
2. శతరకమవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, అనుబంధం, పుట 735. 
3. అఆంధ్రకవి తరంగిణి ౬ పుట 8. 


344 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దీపము వెట్టి దాని తుదితేజము తానయి విశ్వమంతయు౯ 
వ్యాపకుడైన పుణ్యుడు మహాత్ము డగు౯ణ వటమూలమందిరా?! 
(చాటు ॥ పుట, 22) 
యోగంలో కుండలినీ శక్సీ ముఖ్యమైనది. దానిని తెలిసినవాడే యోగి. ఆ సంగతి 
ఇలా చెప్తున్నాడు : 
వాలిన యింద్రియాలయ కవాటము లన్నియు మూసి నెమ్మది౯ 
దాళము వెట్టి లో వెలుగు తత్వము గనొని తట్టి సుందరి౯ 
లాలితనాగకన్య నుపలాలనచేసిన వాడె యోగియౌ 
మాలిన వేషముల్‌ జముని మార్కొనునే వటమూలమందిరా! (చాటు 1, 23) 


ఈ కవి వ్రాసిన శతకం పూర్తీగా దొరికితే యోగశాస్త్రంపై చక్కని సంకలనం అవుతుంది. 


2. నామయోగి; వటమూలకవిలాగే వేదాంతవిషయాలను ప్రతిపాదించే పద్యాలను 
రచించిన మరొకకవి నామయోగి. ఇతడు పంచచామరాలలో వేంకటేశ్చ్వరశతకం వ్రాశాడు. 
ఎలాంటివాడు యోగో ఇతడు కూడ విశదం చేశాడు. 

గొప్పకన్నులున్న మంచి గొప్పసిగ్గు చన్నులుక 

గొప్పలా పిరుందులున్ను గొప్ప గొప్పు గల్లిన౯ 

ఒప్పు మోహనాంగి రతికి నొప్పుమంచు వేడినక౯ 

ఒప్పుకున్నవాడే రాజయోగి వెంకటేశ్వరా! 


రతికి ఒప్పనివాడే రాజయోగి అని చెప్పినా ఈ నామయోగి ఒకనాడు కాముకుడు. ఆ 
సంగతి అతడే ఇలా చెప్పుకొన్నాడు: 


పామరుండనై మదించి బ్రహ్మజాతకుండనై 

కాముకుండ నైతి నిన్ను గాననైతి నయ్యయో 

తామసంబు మాన్ని నన్ను ధన్యుజియుమీ భువి౯ 

నామయోగి హృన్నివాస! నాథ! వెంకటేళ్ళరా! 
ఇతడు వ్రాసిన 40 పంచచామరాల ప్రతి ఒకటి తంజావూరు సరస్వతీ మహల్‌ 
గ్రంథాలయంలో ఉంది. | 


3. సదానందయోగి , తెలుగులో శతకాలను రచించిన యోగులలో 
సదానందుడొకడు. 'నవ్యతరభోగి శ్రీ సదానందయోగి' అనే మకుటంతో ఇతడు 90 
పద్యాలు చెప్పాడు. ఇతడు క్రీ.శ 1450-1500 ప్రాంతాలవాడని నిడుదవోలు వెంకట 
రావుగారు ఊహిస్తున్నారు. శతకకవుల చరిత్రలో వంగూరి సుబ్బారావుగారు ఈ కవి 
క్రీశ. 1800-1900 మధ్య ఉండి ఉంటాడని మొదట ఆభిప్రాయపడ్డారు. ఈశ్వర ఫణిభట్టు 


4. తంస.మ. గ్రంథాలయం క్యాటలాగు (ఆంధ్ర విశ్చవిద్యాలయం ప్రచురణ), గంథం నెంబరు 410, 
పుట 14. _ ' 
5. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, అనుబంధం, పుట 739, 


పన్నెండు మంది వేదాంతులు 345 


అనే కవికి సదానంద యోగి అనే గురువు ఒకడున్నాడు. అతడే ఇతడిని భావించడంవల్తా, 
ఫణిభట్టు బహుశా పోతరాజుగారికి అర్వాచీనుడూ, పెద్దనగారికి ప్రాచీనుడూ అయి 
ఉంటాడనుకోవడం వల్లా ఫణిభట్టుకాలమూ, అతని గురువుకాలమూ క్రీ.శ. 1450-1500 
అయి ఉంటుందని పరిశోధకులు భావించారు. అయితే శైలివల్ల సదానందయోగీ, 
అనుసరణాలవల్ల్తా, ప్రబంధపద్ధతివల్లా ఫణిభట్టూ పెద్దనగారికి అర్వాచీనులనిపిస్తున్నది. 
సకలతత్వార్థ సంగతులు సంగ్రహించి “నవ్యతరభోగి శ్రీ సదానందయోగిః అనే 
మకుటంతో సదానందయోగి ఒక గీతశతకం రచించాడు. ఇందులో ఒకటి తక్కువ నూరు 
పద్యాలున్నాయి. ఇతడు అనుభవం ముఖ్యమంటాడు. 

'వేదశాస్త్రపురాణాది విద్యలెల్ల చదివి పాండిత్యములు సేయు" జనులకెల్ల 
ననుభవజ్ఞాన మెక్కడి దరసిచూడి” అని ప్రశ్నించాడు (68). ''అనుభవజ్ఞానియైనట్టి 
యమలమూర్షి తన్ను |బకటన సేయడు ధాత్రిలోన నివురు నుముకయు నిండిన నిప్పు రీతి'' 
అని చెప్పాడు (69). ద్వైతం, అద్వైతం అనే విభేదాలు ఇతనికి ఇష్టం లేదు. “ఏ మతంబున 
నుండిన నేమి తప్పు? ముక్తి గనువారికొక్కటి ముద్రపదము, తాను సంకల్చరహేితు డైతీను 
చాలు” అన్నాడు (98). ఇతడు నిత్యనైమిత్తికాలను పాటించక్కర్లి దన్నాడు. 
““నిత్యనైమిత్తికాదులు నెరవకున్న పాతకంబని వెరచునే పరమయోగి? పోతురాజుకు 
భయమేల భూతసంఖ్య?”” (55) అని చెప్పాడు. ''బంధముక్తులు రెండూ భ్రమే” అన్నాడు 
(82). ““ఆలువిడ్డల విడిచినందువల్ల మోక్షమబ్బునె?”” అన్నాడు (91). 


ఈ యోగి కవిత్గం చాలా నిరాడంబరం. 


4. ఈశ్వరఫణిభట్లు : భారతంలోని అనుశాసనిక పర్వంలో హరసనత్కుమార 
సంవాదం ఉంది. దానిని అంపశయ్యమీద నున్న భీష్ములవారు ధర్మరాజుకు చెప్పారు. 
దీనిని ఆధారంగా ఈశ్వర ఫణిభట్టు పరతత్వరసాయనం అనే వేదాంత గ్రంథం వ్రాశాడు. 
ఇందులో కర్మయోగం, సాంఖ్యయోగం, యోగతంత్రం, రాజయోగం మొదలైనవి గురువు 
తనకు ఎలా ఉపదేశించాడో అలాగే కవి రచించాడట. ఇతని గురువు సదానందయోగి. 
ఆయన కవికి బ్రహ్మోపదేశం చేశాడు. ఈ సంగతి కవి కృత్యాదిని చెప్పాడు. గురువుకే అది 
అంకితమిచ్చాడు. ఇది వేదాంత విషయాలను చెప్పే గ్రంథమైనా ప్రబంధధోరణిలో 
వర్ణనలు ఉన్నాయి. అల్లసాని పెద్దనగారిలాగా గణపతిబా ల్యాంకచేష్టను వర్ణించి 
విఘ్నేశ్చరపూజ చేశాడు. మహాభారతంలోని హరసనత్కుమార సంవాదాన్ని మొదట 
'తిక్కనగారు అనువదించారు. ఫణిభట్టు తిక్కనగారిని పూర్వకవిస్తుతిలో నుతించాడు. 
అర్వాచీనులలో ఇంకెవరినీ పేర్కొనకపోవడంవల్ల ఇతడు ఎప్పటివాడో చెప్పలేని సమస్య 
ఏర్పడింది. ఇతని గ్రంథాన్ని మద్రాసు విశ్చవిద్యాలయంవారు ప్రచురించారు. మంచి శైలి. 


5. ముమ్మడి మల్లన్న: కృష్ణానదికి దక్షీణాన కొప్పురావూరు అనే గ్రామం ఉంది. 
అందులో క్రీశ 16వ శతాబ్ది ఉత్తరార్థపు తొలిరోజులలో కృష్ణమంత్రి ఒకాయన 
ఉండేవాడు. ఇతడు శృంగారనిధి. ఇతని తాతపిరు ముమ్మడిరాజు, అందుచేత ఈ 
యింటివారికి ముమ్మడీవారనే పేరు వచ్చింది. ముమ్మడి కృష్ణమంత్రికి మల్లన్న అనే 


346 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పుత్రుడు పుట్టాడు. ఇతడు బాల్యంలోనే వేదాంతంవైపు మొగ్గాడు. ధేనువుకొండ 
గ్రామంలో ఉన్న తిమ్మయాచార్యుని శుశ్రూష చేశాడు. ముమ్మడి మల్లన్న చిన్నప్పుడే 
తత్వచంద్రోదయం అనే డ్విపదకావ్యాన్ని, వ్రాశాడు. ద్వారకలో శ్రీ కృష్ణపరమాత్ముడు 
రుక్మిణీదేవి కోరితే లోకాను గ్రహకాంక్షచే అద్వైతమార్గం ఉపదేశించాడట. 

ఒక యిచ్చయును లేక యుండెడి బయలు 

సకలంబు తానైన చక్కని బయలు 

లోకంబు లన్నియు లోగొన్న బయలు 

రాకపోకలు లేక రంజిల్లు బయలు 


అంటూ సుమారు 100 ద్విపదలలో 'బయలు' వర్ణించాడట. ఈ తత్వచంద్రోదయం ప్రతి 
ఒకటీ కాకినాడలో ఆంధ్రసాహిత్య పరిషత్తులో ఉంది (గ్రంథసంఖ్య 77). శ్రీకృష్ణుడు 
రుక్మిణికి ఉపదేశించిన ఈ గ్రంథాన్ని కవి శ్రీరామునికి అంకితమిచ్చాడు. తరువాత 
శ్రీరామమంత్ర ప్రభావాన్ని చాటే ఒక గ్రంథాన్ని వ్రాసి శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు. 
దీని పేరు శ్రీరామస్తవరాజం. ఇది మూడాశ్వాసాల కావ్యం. కవి దీనిని *[పబంధనాయక 
రత్నం' అన్నాడు. వ్యాసులవారు శ్రీరామమంత్ర ప్రభావాన్ని, వేదాంతవిషయాలను 
ధర్మరాజుకు ప్రభోదించిన వివరాలను ఈ గ్రంథంగా కవి రచించాడు. ఇది చాలా 
ప్రచారం పొందింది. దీనికి చాలా ప్రతులు లభిస్తున్నాయి. “ఇతని కవిత్వం అంత మంచిది 
కాదని చాగంటి శేషయ్యగారు అభిప్రాయపడ్డారు.” ముమ్మడి మల్లన్న వ్రాసిన 
రెండు శతకాలు బయటపడ్డాయని నిడుదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు. ఒకదాని 
మకుటం “కృష్ణసచివునిమల్తా!', రెండవదాని మకుటం “ముక్తికాంతాప్రియా!' అని. 
ప్రణవాంగనను అంగజుకేళికో తృప్తిపరచాలని కవి చెప్తున్నాడు: 


బంగరునిగ్గుంబలె ప్రణ-వాంగన భ్రూమధ్యమందు సణువగుదానిక 
అంగజు కేళిం దనిపిన - సంగతి ముక్తెల్ల గృష్టసచివుని మల్లా! 


ఈ ముమ్మడి మల్లయ్యకు చాలామంది శిష్యులున్నారు. అందులో కొందరు 
కవులు, 

6. ఢిల్లీ వెంకటకవి: ఇతడు ముమ్మడి మల్లయ్య శిష్యుడే. శ్రీ సీతాదేవి ప్రార్థిస్తే 
శ్రీరాముడు బోధించిన విషయాలను ఇతడు 'జ్ఞానసూర్యోదయం'. అనే ద్విపదకృతిగా 
వ్రాసి తన గురువుకు అంకితమిచ్చాడు. దీని ప్రతి కాకినాడ ఆం ధ్రసాహిత్యపరిషత్తులో 
ఉంది. గ్రంథసంఖ్య 77. ఈ కృతిలోని కొంతభాగాన్ని పరిషత్తువారు ఉదాహరించారు. 


. భాగంబు లానందపదలక్షణములు 
ప్రాగను నొక్కటి ప్రధ్వంస మొకటి 
పరిషత్సుస్తక భాండాగారం క్యోటలాగు 1, పుట 36. 


ఆంధ్రకవితరంగిణీ -౫ పుట 193. 
శతకకవులచరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, అనుబంధం, పుట 744. 
పరిషత్సుస్తకభాండాగారం క్యాటలాగు 1, పుటలు 37, 38. 


అ wT 4 6 


పన్నెండు మండి వేదాంతులు 347 


అన్యోన్య మొకటి.యత్యంత మొకటి 
శూన్యముల్‌ నాలుగు సొరిది నిత్యమును 
వెలయును దీనిని వివరింతు నినుము 
కలుగు మృత్తికయందు ఘటయులు మొదట 
పరికింపగా నిది ప్రాగభావంబు 

వెరవైన ఘటములు వెనుక తేదనుట 
పటువుగ బ్రధ్వంస భావశూన్యంబు 
కుటములు పటమందు బటము లాఘటము 
కణగిలేదనుటయె కణగి యన్యోన్య 

మన యభావం బింక నాకాశపుష్ప 
మనుట యత్యంతమౌ నల యభావంబు 
ఘన నిత్యపద మిది కంజాక్షి మరియు. 


కిషమెన విషయాలు ద్లాలా సరళమైన పద్ధతిలో చెప్పగల ప్రతిభ ఇతనికి ఉన్నట్టు 


కనబడుతుంది. ల 

7. మారేపల్లి వెంకటయోగి: ఇతడుకూడ ముమ్మడి మల్లయ్య శిష్యుడే. అలమేలు 
మంగమ్మ అర్థిస్తే తిరుపతి వెంకటేశ్వరుడు కరుణించి చెప్పిన వేదాంతాన్ని ఇతడు 
“తత్వదీపిక బోధ' అనే ద్విపద కృతిగా వ్రాసి వెంకటేశ్చరునికే అంకితమిచ్చాడు. ఇది 
అముద్రితం. దీని ప్రతికూడ ఆంధ్రసాహిత్యపరిషత్తువారి గ్రంథాలయంలో ఉంది. 


8. సిద్ధరామకవి : వేదాంత విషయాలను పద్యాలలోనూ, ద్విపదలుగానే కాక 
వచనగ్రంథాలుగా కూడ రచించినవారు లేకపోలేదు. (క్రీ.శ. 1560 ప్రాంతాలలో ఉన్న 
సిద్ధరామకవి 'ప్రభుదేవర వాక్యం' అనే శైవవేదాంత గ్రంథాన్ని వ్రాశాడు." దీనికి 
'పిండచక్రనిర్ణయం' అనే నామాంతరముంది. ఇతడు కేదారదేవర శిష్యుడు. శంకరకవి 
వ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం అంకితం పుచ్చుకున్న బాచయ్యకూ, తపతీసంవరణో 
పాఖ్యానం వ్రాసిన అద్దంకి గంగాధరునికీ కూడా ఈ కేదారదేవరే గురువు. అందుచేత 
సిద్ధరామకవికూడ  కక్రీశ.1530-1580 మధ్య ఉండి ఉంటాడని నిర్ణయించవచ్చు. 
చిత్కళోద్భామ శ్రీగురు సిద్ధరామ!' అనే మకుటంతో ఇతడొక శతకం వ్రాశాడు. 
ఇందులో లోకంపోకడ bis చక్కగా చెప్పాడు. 


9. యోగానంద అవధూత : ధేనువుకొండ తిమ్మయ్యగారికి ముమ్మడి మల్లయ్యేకాక 
చింతలపల్లి లింగావధాన్లు అనే శిష్యుడు కూడా ఉన్నాడు. ఈ లింగావధాన్లు ఏమైనా 
కృతులు వ్రాశాడో లేదోగానీ ఈయన శిష్యుడు మాత్రం వ్రాశాడు. అతని పేరు 
యోగానందావధూత. అత్మైకబోధము (2.478), గురుశిష్య సంవాదం (R.98, R 883) అనే 
ద్విపద కృతులు ఇతడు రచించాడు. వ్యాకరణం, ఛందస్సు పటించుకో లేదు. 


నల “కారా మద. ఎలు లం 2. అణాల. 


10. ఆంధ్రకవినష్పశతే - బులుసు వెంకటరమణయ్యగారు, . పులు 3; 


348 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అనుభవార్థం బంత యది లెస్స తెలిసి అనుదిన మీబోధ నరయుడు మీరు 
యతిప్రాసముల గొడవ యేలను మాకు గతి గురుడని తలచు గతి యది మాకు. 


అని కచ్చితంగా చెప్పాడు. యతిప్రాసల గొడవ అక్కరలేదన్న పాదంలోనే మాత్రాధిక్క్యం 
ఉంది. సబబే! 

10. అఖండసచ్చిదానంద అవధూత : ఇతడు మరో అవధూత. ఈయన 
పురూరవచరిత్రమనే పద్యకావ్యం వ్రాశాడు. విషయం వేదాంతమే. పురూరవ చక్రవర్తికి 
నారదుడు చేసిన తత్వోపదేశాన్ని ఈయన వ్రాశాడు. ఈ పుస్తకంలో ఒక్క ఆశ్వాసం 
మాత్రమే లభించింది (౧.604). ఆయనకు సాంఖ్యయోగం అభిమానమని చెప్పవచ్చు. ఈ 
అవధూత వివరాలేమీ తెలియవు. 


11. కంభంపాటి నారప్ప: యతిప్రాసల గొడవ పట్టించుకోని యోగానంద 
అవధూతకు తిమ్మయ్య అనే శిష్యుడు ఒకడున్నాడు. ఆయనకు రామబ్రహ్మం ఆనే ఆయన 
శిష్యుడు. రామబ్రహ్మోనికి కంభంపాటి నారప్ప శిష్యుడు. ఈయన భగవద్గీత 
అనువదించాడు. మహాభారతంలో గీతను తిక్కనగారు తెనిగించలేదు. ఆ భాగాన్ని 
ఆంధ్రీకరించి కంభంపాటి నారప్ప హరిహరనాథునికే అంకితమిచ్చాడు. ఇదీ ఆరాశ్వాసాల 
గ్రంథం. దీని అసమగ్రప్రతి ఒకటి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (2.227. 
తిక్కనగారిలాగే హరిహరనాథుణ్ణీి ఆదిలో నుతించాడుగాని తిక్కనగారు “శ్రీయన 
గౌరినా బరగు చెల్వ అని లక్ష్మీపార్వతులకు అభేదం చెప్పారు. ఇతడు “శ్రీయును పార్వతీ 
సతియు' అన్నాడు. 

శ్రీయును పార్పతీసతియు జిత్తము చెల్వుగ సంతసింప వి 

శ్వాయత దేహియై హరిహరంబగు మూర్షియు దాల్చి విష్ణురూ 

పాయ నమ శివాయ యని ప్రాజ్ఞ లహర్షిశము౯ నుతింపగా 

మాయ కతీతమైన పరమాత్ముని వేడెద గార్యసిద్ధికై. 

ఇతడు భగవద్గీతను ఆంధ్రీకరించివాళ్ళలో ప్రథముడు. ఇతని గ్రంథం అచ్చుపడడం 
అవసరం. 1 


12. పరమానందతీర్థులు : ఈ యుగంలోని యోగులు ఒకటీ అరా శతకాలో, 
గంథాలో వ్రాస్తే అయిదారు పుస్తకాలు వ్రాసిన ఘనుడు పరమానందయతి. 


ఇప్పటిదాకా చర్చించిన వేదాంత కవులందరికీ ఇతడు గురుస్థానంలో ఉన్నవాడు. 
ఇతనికి దత్తాత్రేయ యోగి గురువు. 


ఈ గురుపరంపర పట్టిక చూడండి. 


పన్నెండు మంది వేదాంతులు 349 


దత్తాశత్రయ యోగి 


పరమానందయతి 


ధేనువుకొండ తిమ్మరాజయోగి 


గక ైకకక 2 కక? 


చింతల లింగావధాన్లు ముమ్మడి మల్లయ్య 
(శ్రీరామస్తవరాజ రచయిత) . 


యోగానంద ఆవధూత 
(యతిప్రాసల గొడవలేనివాడు) 


తిమ్మయ్య ఢిల్లీ వెంకటకవి మారేపల్లి వెంకటయోగి 
(జ్ఞానసూర్యోదయ (తత్వదీపికాబోధ 
రామబ్రహ్మం కర్త రచయిత) 
కంభంపాటి నారయ్య 


(భగవద్గీత అనువాదకుడు) 


క్రీ.శ.1586 నుండి కర్ణాటక రాజ్యాన్ని పాలించిన వెంకటపతిరాయల ఆక్రితుడైన 
తరిగొప్పుల మల్లన్నకూడ దత్తాత్రీయయోగి శిష్యుడే. అందుచేత పరమానందయతి కాలం 
పదహారోశతాబ్బపు ఉత్తరార్థం అవుతుంది. ఇతడు వ్రాసిన పుస్తకాలు పదకొండు 
ఉన్నాయి. ఆవి (1) అనుభవదర్చణం, (2) ఉత్తరగీతవ్యాఖ్య, (3) ఉపదేశక్రమం, 
(4) గోపాలశతకం, (5) దత్తాశ్రేయశతకం, (6) పరమానందశతకం, (7) బ్రహ్మవిద్యా 
సుధార్జవం, (8) ముక్తికాంతాపరిణయం; (9) వివేకచింతామణి, (10) శివజ్ఞానసుందరి 
అనే ద్విపదకావ్యం, (11) 'సంపరగి మన్న శతకం. వీటిలో ఉపదేశక్రమం, బ్రహ్మవిద్యా 
సుధార్థవం వచనకావ్యాలు అందులోనూ చక్కని వ్యావహారికవచనం. “విమల తత్వార్థ 
రహస్యవేత్తలైన పరమానందతీర్థులు సమస్తలోకోపకారార్థంగానున్న... శ్రీమద్దత్తాప్రేయ 
గురుకృపాలబ్ధస్వాను భవంవల్లనున్ను పరమానందమగ్న చిత్తుండనై ఒక అనుభవ గ్రంథం 
రచియింప నిశ్చయిస్తిని. అయితే అనుభవం వాక్కుననుచ్చరింపశకృ్యమౌనా అంటే శక్యమే 
కాదు. సత్యం; అయినాగాని చెరువునిండి పూర్ణమైతే అలుగు పారినట్లు నాయందు నిండిన 
సచ్చిదానందమే బహిఃప్రసారియై లోకులకు ఉపకరిస్తున్నది. అలుగులనున్ను మడుగుల 
నున్ను పారిన ఉదకాలు సమస్తమైన సస్యాదులకున్ను ఉపకరించినట్లే ఉపకరిస్తున్నది'' అని 
ఈయన బ్రహ్మవిద్యాసుధార్దనంలో వ్రాశారు." ఇది పదమూడు ప్రకరణాల అముద్రిత 
(గంథం. 


11.R.789 టై కేటలాగు, మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, సంపుటి 5, పుట 1890. 


350 


సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పరమానందయతి 'వ్రాసిన గ్రంథాలలో అచ్చుపడి లోకులకు ఉపకరిస్తూన్నవి 
అతని శతకాలు. శివకేశవుల కభేదం కల్లించిన “శివముకుంద పరమానందా' అనే 
శతకంలో 111 కందపద్యాలున్నాయి. 


ls 


కన్నది కన్నట్లే చేనె 

విన్నది విన్నట్టై యణగె వినకే కనకే 

యున్నది యే నై యుంటిని 

బన్నుగ నిక శివముకుంద పరమానందా। (86) 
అంతా నేనై యుండగ . 

నింతిన£ మాయకునికి యెక్కడిదయ్యా, 

యంతట దొలగక నాతో 

బంతంబా కివముకుంద పరమానందా! (28) 
తాటాకులు త్రిప్పుచు పది 

కోటులు చదువంగ నేమి? గురువాక్యంబుల్‌ 

పాటించి తెలియ కది యే | 
ర్వాటౌనా శివముకుంద పరమానందా! (14) 
తనయింటం దానుండిన 

తనయిల్లే తనకు చేటు దా తెచ్చునయా 

తన యిల్లు కాలమేసిన 

పని మేలది ఇివముకుంద పరమానందా!। (51) 


ఈ పరమానందశతకం కన్నా ఇతని సంపంగిమన్న శతకం అధికంగా ప్రచారం 
పొందింది. కవిచౌడప్పకు మార్గం చూపే మాటలతో తూకంగా ఈ శతకం సాగింది. 


వానలు పస పైరుల కఖి-మానము పస వనితలకును 'మరి యోగులకున్‌ 

ధ్యానము పస యామీదట- జ్ఞానము పస సుప్రసన్న 'సంపంగిమన్నా (17) 
అని దేనికేది పసో చెప్పాడు. "మేదిని గల విద్యలెల్ల మెతుకుల కొరకే” అన్నాడు (78). 
“మనస్సన్యాసము దొరకని సన్యాసము కూటికే'' అని చెప్పాడు (9). తనది కూరగాయల 
కవిత్వం బనక కృపామతి గైకొనమన్నాడు (3) 


పరమానందయతిది కూరగాయల కవిత్సం కాదు “విద్యానిధి యగునతడి 
సద్యోముక్తుడు'' అని ప్రబోధించే కవిత జ్ఞానామృతమీ. ఆందుకే ' ఇతని శతకాలు 
పదికాలాలపాటు నిలబడుతున్నాయి! ' 


పచ్చకప్పరవు తిరువేంగళరాజు 


తెలుగుదేశంలోనేకాక ఇతర రాష్ట్రాలలో కూడా తెలుగు సాహిత్యం చాలా అఖివృద్ధి 
చెందింది. ముఖ్యంగా అది ద్రావిడ దేశంలో ఒకనాడు గొప్ప వెలుగు వెలిగింది. 
పదిహేడవ శతాబ్దంలో నాయక రాజుల దోహదం వల్ల ఆంధ్రసాహిత్యం తమిళ గడ్డమీద 
మూడు పువ్వులూ ఆరు కాయలూ కాచింది. అయితే ఆ పువ్వులు పదహారో శతాబంలోనే 
మొగ్గ తొడిగాయి. గోళ్ళ పెద్దరామప్ప అచ్యుత దేవరాయలవారు విజయనగరంలో 
కొలువుండి పృఢ్వీరాజ్యుం చేస్తున్నప్పుడు వారికి కుడిభుజమై, వారి ద్రావిడ భూములలో 
రామనాడు తిరుపత్తూరు సీమలను ఏలుకొంటూ ఉండేవాడు. ఇతని తమ్మునిపేరు 
చినరామప్ప. ఈ తలుగు నాయకులకు తమ భాషన్నా, తమ సాహిత్యమన్నా చాలా 
మక్కువ. తమిళదేశంలో ఉంటున్నా తెలుగు కవులను ఆదరించి గ్రంథాలు చెప్పించారు. 


పచ్చకప్పురపు తిరువేంగళరాజనే కవిని పిలిపించి చినరామప్ప తన అన్నగారిపేర 
చొక్కనాథ చరిత్ర అనే ద్విపద కావ్యాన్ని చెప్పించాడు. పెదరామప్ప శాసనాలు 
సదాశివరాయల కాలంలో కూడా కనబడుతున్నా అతజ్జి తిరువేంగళరాజు 'అచ్యుత 
దేవరాయ ప్రతాపదక్షిణ బాహుదండాంకు' డని చెప్పడంచేత ఈ కావ్యం క్రీ.శ 1540- 1542కు 
పూర్ణం ప్రభవించి ఉంటుంది. చినరామప్ప శాసనాలు క్రీశ 1540లో కొన్ని కనబడతాయి. 
అందుచేత ఈ మధ్యకాలంలో వేంగళరాజు దీనిని వ్రాశాడని భావించవచ్చు. 


తిరువేంగళరాజు భటవంశంలోనివాడు. ఇతని తాత తండ్రులు కూడా కవులే. 
ప్రాఢదేవరాయల కాలంలో ఈ కవి తాతా, పినతాతా ఉండేవారు. తాతపిరు తిమ్మరాజు. 
అతడు తన చదువులతో ప్రొఢదేవరాయలను మెప్పించి పచ్చకర్పూరం అందుకొన్నాడు. 
నాటినుండి ఈ వంంవాళ్ళకు  'పచ్చకర్పూరంవా' రనేదీ యింటిపేరయింది. 
అనంతపురానికి ఏడుమైళ్ళ దూరంలో ఉన్న చెయ్యేరు ఈ కవుల వంశానికి స్వగ్రామం. ఆ 
ఊళ్ళో ఉన్న ఓరుగంటమ్మ అనే శాంభవీదేవికి తిరువేంగళరాజు భక్తుడు. ఇతడు 
కవిత్వంలో తన శక్తిని తాను గుర్జెరిగినవాడు. 


మరి గాళిదాసభీమనతిక్కయజ్బ- లరయ నన్నయ్య శ్రీనాథుడగాను 
ఏ నెంతవాడను....... (చొక్కనాథ. 1 పుట 5) 


ఇంత వినయమున్న అతడు “పద సంధు లర్థముల్‌ ప్రాసంబు యతులు పదిలమై 
లక్షణప్రామాణ్యముగను' కల్పాంతస్థాయిగా చొక్కనాథచరిత్రను రచించదలచాడు. 


తమిళ దేశంలోని మధుర సు ప్రసిద్ధక్షే త్రం. సుందరేశ్వరుడనే చొక్కనాథుడు అక్కడి 
దైవం. పాండ్య దేశానికి మధుర రాజధాని. ఆ రాజులకు చొక్కనాథుడు ఇలవేల్పు. తమిళ 
సాహిత్యచరిత్రలో సంగకాలంనుంచి మధురకు ప్రాముఖ్యముంది. ఇక్కడ కవిసంఘాలు 
వెలిశాయి. 'సంగపలక'ను చొక్కనాథుడే ప్రసాదించాడు. అది “నాల్మూర మూండు విరివి 
చదరం.' ఇంత చిన్న పలక మధురలోని కవులందరికీ ఎలా సరిపోతుంది? అయితే 
అది | దివ్యమైన సుజ్ఞానపలక కనుక నిజమైన విద్యాధికునికి చోటు ఇస్తుంది. 


352 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


“ప్రజ్ఞాపోషులు, పండితోత్తములు, ఘనమైన ద్రావిడకావ్యులు' నలఖై ఎనమండుగురు 
దానిని అధిష్టించేవారు. వాళ్ళలో ముగ్గురు ప్రసిద్ధులు. నక్కీరుడు, భరణుడు, కపిలుడు అనే 
ఈ ద్రావిడ కవిత్రయం శ్రేష్టమైన కావ్యాలు వ్రాశారు. చొక్కనాథుని లీలలలో, తమిళ 
కవుల పాటలలో చిరకాలం నుంచి ద్రావిడ దేశం విరాజిల్లుతూంది. 


చొక్కనాథుని లీలలు లెక్కకు అరవైనాలుగు. వాటినన్నింటిని క్రమంగా నెంబర్లు 
వేసుకొంటూ తిరువేంగళరాజు కథనం చేశాడు. ప్రతిలీల చివరా ఇది ఇన్నో లీల అని 
అంకె చెప్పాడు. ఈ అరవైనాలుగు కథలనూ తిరువేంగళరాజు తొమ్మిది ఆశ్వాసాలలో 
రచించాడు. కృతయుగంలో ఒక పదహారు, క్రీతాయుగంలో మరో పదహారు, ద్వాపర 
యుగంలో ఇంకో పదహారు, కలియుగంలో వేరే పదహారు లీలలు జరిగాయట. 
యుగానికి పదహారు చొప్పున నాలుగు పదహార్లు అరవైనాలుగు లీలలు చొక్కనాథుడు 
జరిపాడని గ్రంథంవల్ల తెలిసినా అన్నీ భారతదేశ చరిత్రలోని ఆదిమయుగంలో 
జరిగాయని భావించవచ్చు. 


ఒక లీలలో సుందరేశ్వరుడు తన నాట్యుకౌశలాన్ని పతంజలికి చూపిస్తాడు. 
పతంజలి క్రీ.పూ.185 ప్రాంతాలవాడు.. అప్పటి నుంచే మధురకు ప్రాముఖ్యం 
వచ్చిందనుకోవచ్చు. అసలు ఈ నగరానికి హాలాస్యపురం అనే పేరు జైనులు చేసిన 
చేతబడివల్లనే వచ్చింది. వాళ్లు ఒక విషసర్పాన్ని ౭వులపైన పంపారట. అది ' జొహ్షగ్రమున 
నగ్నిశిఖలు పర్వ్షగను, సంహారకారియై సంభ్రమాన' వచ్చింది. దాని “విషమంటుకతన 
బొలు పొందహాలాస్యపురమనబరిగ (27వ లీల). అందుచేత జైనుల రోజులలోనే ఈ 
లీలలు ఎక్కువగా జరిగాయని చెప్పవచ్చు. 


ఈ చొక్కనాథచరిత్రనే మధురా పురాణమని, చౌషష్టిలీలావిలాసమని కూడా 
పిలుస్తారు. సంస్కృతంలో హలాస్యక్షే త్రమాహాత్మ్యం అనే గ్రంథం ఉంది. దానినే 
తిరువేంగళరాజు మొదటిసారిగా తెనిగించాడు. ఇతని తరువాత కొందరు దానిని 
చంపూకావ్యంగానూ, వచనకావ్యంగానూ రచించారు. తిరువేంగళరాజు వ్రాసిన ద్విపద 
కావ్యంలోని ''ఆఖ్యాన్లైలియు, వర్ణనాథైలియు బ్రౌఢములనుటకన్న బ్రసన్నములనుట 
మేలు” అని యీ పుస్తకాన్ని ప్రకటించిన తి. చంద్రశేఖర్‌గారు చెప్పారు. 

తిరువేంగళరాజు చెప్పిన కవిత్వం ఎలా ఉన్నా, కవిత్వం ఎలా ఉండాలో అతడు 
చెప్పిన కథ వినదగ్గది. 


మధురలో ఉండే నలఖైఎనిమిది మంది సంఘకవులు ఒకసారి కలహించారు. తమ 
కావ్యసత్యాలు చెప్పడానికి శివుడే తప్ప ఇంకెవరూ తగరని భావించారు. దేవుని దగ్గరకు 
వెళ్ళి ఇలా అడీగారు: 


వరద మా మా కవిత్వములన్నియును - నరసి వేర్వేరుగా నందరిచేత 
విని తదర్ధములు వివరించి తెలిసి - ఘనముగా హీనాధికమ్ములు సర్వ 


1. చొక్కనాథ చరిత్ర - మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయ ప్రచురణ నెం. 35 (1954) 


దోనూరి కోనేరునాథుడు 353 


సమ్మతిగాగ లక్షణము లేర్పరచి - మమ్ము రక్షింపు మంబర కేశ యీశ! 
(54వ లీల, పుట 272) 
అప్పుడు ఈశ్వరుడు మధుర సంఘానికి వెళ్ళి అందరి కవిత్వం విన్నాడు. “ఈ 
ఊళ్ళో కళానాధుడనేవాడున్నాడు. అతడికి రుదశర్మ అనే కారణజన్ముడున్నాడు. వాడికి 
వినిపించండి" అని ఆదేశించాడు. అయితీ ఆ రుద్రశర్మ మూగవాడు; వెర్రివాడు. అందుకే 
కవులు ఆశ్చర్యపోయారు. “మీ గద్యపద్యములలో మీ కావ్యములను బాగుగా మీకు 
నేర్చరుపంగగలడు'' అని శివుడు చెప్తే వాళ్లు ఇలా ప్రశ్నించారు: 


Sess వినవయ్య యా మూగ వెరివాడెట్లు 

మా కావ్య తారతమ్యంబులు దెలిసి- ప్రాకటమ్ముగ నేర్చి భాషింపగలడు?'” 

అప్పుడు శివుడు వివరించాడు. “ఎవరి కావ్యం విన్నాక ఆ రుద్రశర్మ కళ్ళంట నీళ్ళు 
కారి ఒళ్ళు పులకరిస్తుందో, అతడు గొప్పకవి'' అన్నాడు. కవులు వెళ్ళి చదివి వినిపించారు. 
రుద్రశర్మ కవిత్రయం వాళ్ళ కావ్యాలకే పులకించాడు. 

ఏ భాషలోనైనా, ఏకాలంలోనైనా మాటలు రాని పామరులను సైతం 
కదిలించగలిగేదే నిజమైన కవిత్వం! 


దోనూరి కోనేరునాథుడు 


అళియ రామరాయలకు పొట్లపాడి తిమ్మరాజు అనే పెదతండ్రి ఉన్నాడు. ఈయనకు 
నలుగురు భార్యలు, పదముగ్గురు కుమారులు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇతని 
- మూడవ భార్యకు పుట్టిన నలుగురు కుమారులలో పెద్దవాడి పేరు నల్లతిమ్మరాజు. ఈయన 
దోనూరి కోనేరునాథుడనే కవిని పిలిపించి తన తండ్రి పేర బాలభాగవతాన్ని చెప్పించాడు. 

కోనేరునాథుడు సంస్కృత ప్రాకృతాదిక భాషామయ కావ్యకర్త. పృథ్వీ 
నాయకాస్థాన రత్నకలాపం. అష్టభాషాకవిమిక్రుడు. సాహిత్యమార్గ నిశ్ళంకుడు. 
వినయలక్ష్మీసనాథుడు. ఈ సంగతులన్నీ అతడు బాలభాగవతమనే పద్యకావ్యంలో 
చెప్పుకొన్న పద్యాలవల్లా, గద్యవల్లా తెలుస్తున్నాయి. నల్లతిమ్మరాజు ఇతబ్బీ పిలిచి ఇలా 

సకలక్ష్యాకవినాథయూధములు మెచ్చ! సంస్కృతప్రాకృతా 

ధికభాషా మయ కావ్యకర్తవయి పృఢ్వీనాయకాస్థానర 

త్నకలాపంబన బేరు గాంచిన కృతార్ధ్థశ్రేష్టు దోనూరి కో 

నకవీంద్రోత్తమ! నీమహామహిమచందం బద్భుతం బిద్ధర౯. 


అని పొగిడాడు. కవిని పొగిడాక అతడు భాగవతాన్ని ప్రస్తుతించాడు. తరువాత ఇలా 
అన్నాడు: 


354 .సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి. . 


అట్టి భాగవతంబునం దలరుచున్న - ద్వాదశస్కంధకథలును వరుసగూర్చి 
కావ్యమొక్కటి బాలభాగవతమనగ- జెప్పి లో కోపకారంబు సేయవలయు. 


పోషించే రాజు లోకోపకారం చేయమన్నప్పుడు ఏ కవికి ఉత్సాహం పుట్టదు? 
ఆయినా పోతరాజుగారి భాగవతం ప్రచారం పొంది సు ప్రసిద్ధమయ్యాక తన కావ్యం 
మొఖం ఎవరు చూస్తారనే భయం కలుగకమానదు. కోనేరునాథుడు ఇలాగ సరి 
పెట్టుకొన్నాడు: 
భాగవతముగల్ల బాలభాగవతంబు - ప్రియముసేయగలరు పెద్దలెల్ల 
' జగతితల్లి సరస జవ్వనియగుపిన్ని - జూచువార లాత్మజొక్కునట్లు. 


కోనేరునాథుడు సంపూర్ణంగా వాశాడుగాని అది నేడు కొంతవరకే 
లభ్యమవుతున్నది. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక అసమగ్ర ప్రతి ఉంది. 
దానిలో ఆరవ ఆశ్వాసంలో కొంత భాగందాకా మాత్రమే (గంథముంది. అయిదవ 
ఆశ్వాసంలో దశమస్కంధం పూర్తవుతున్నది. “పోతరాజాగారు తినిగించిన భాగవతానికి 
ఇది సంగ్రహంగా ఉందని పరిశీలించిన పండితులు చెప్తున్నారు.! తల్లి భాగవతం 
విశేషంగా ప్రచారం పొందడంవల్ల ఈ పిల్ల భాగవతాన్ని ఎవరూ అచ్చువేసినట్లు . 
కనబడదు. ఈ బాలభాగవతాన్ని కోనేరునాథుడు ఎప్పుడు వ్రాసినదీ కృత్యాది * 
ఆరవీటివాళ్ళ వంశావళిని వర్ణిస్తూ అశియరాయలను గురించి చెప్పిన ఈ పద్యంవల్ల ' 
తెలుసుకోవచ్చు: 

ఏపున దోహిభావము వహించిన సల్కయతిమ్మరాజు ద 

తాపసహాయు సల్కయయుతంబుగ శెర్యముమీర ద్రుంచి వి 

ద్యాపురియందు జాలఘనుడయ్యె సదాశివరాయ రాజ్యసం 

స్థాపకుడై సిరంగవనుధావరు రామనరేంద్రుడున్న తి. 


అళియ రామరాయలు క్రీ.శ. 1543లో సకలరాజు తిమ్మరాజును వధించి సదాశివ 
రాయలకు పట్టం కట్టాడు. ఈ చారిత్రక సంఘటనను పేర్కొనడంచేత బాలఖాగవత రచన 
క్రీ.శ. 1543 తరువాత జరిగిందని చెప్పవచ్చు. బాలభాగవతాన్ని కోనేరునాథునిచేత 
పద్యకావ్యంగా చెప్పించి తన తండ్రికి అంకితమిప్పించిన నల్లతిమ్మరాజే ఆ కవిచేత అదే 
పుస్తకాన్ని ద్విపదకావ్యంగా చెప్పించి తన చిన్నతమ్ముడు చినతిమ్మరాజుకు అంకిత 
మిప్పించాడు. ఆ రాజు ఇలా అన్నాడని ద్విపద బాలభాగవతంలోని ఈ పాదాలు 
చెపాయి: 


మాకు నాశ్రితుడవు మహనీయలీల లోకులు మెచ్చ బల్కుదు మేలుకవిత 
ధరగల్లు సప్పసంతానంబులందు నరుదైనయదినిల్చు నదియునుగృతియె 
జనపతి మణికి మజ్జనకుడౌ రామ జననాథు తిమ్మభూజానికి మున్ను 
వచియించితౌనన వచన కావ్యముగ బచురంబుగా బాలభాగవతంబు 


1. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం డిస్క్రిప్టివ్‌ క్యాటలాగు 1, గ్రంథసంఖ్య 27, పుట 52. 


దోయారి కోనేరునాథుడు 355 


వాసికి నెక్కి యివ్వసుధాతలమున భాసిల్లు నా బాలభాగవతంబి 

యరుదుగా నడిచిన యన్ని మార్గముల దిరముగా మా చిన తిమ్మయ్య పేర 

ద్వొపద కావ్యుంబుగా వెలయంగ జేయు మిపుడు మా కెంతయు హితమిదియనుచు. 

(స్కంధం, 1 135-148) 

ఈ పై ద్విపదలలో పూర్తి కావ్యాన్ని వచన కావ్యమని కవి పేర్కొనడం 
గమనించదగిన విషయం. పద్యకావ్యాన్ని వచన కావ్యయని ఎందుకన్నాడో? గాన 
యోగ్యమైన చంపూకావ్యాలని వచన కావ్యమని పేర్కొనడం హరిభట్టు కాలంనుంచీ 
కనబడుతూంది. బహుశా ఈ సంప్రదాయం చేతనే కాబోలు కోనేరునాథుడు ద్విపదగా 
వ్రాసిన బాలభాగవతం కూడ పూర్తిగా అచ్చుకాలేదు. తంజనగరం దేవరాజసుధీమణి 
గారు పరిశోధించి పన్నెండు ఫారాల సంపుటంగా ఈ ద్విపద బాలభాగవతాన్ని 
ప్రచురించారు.* ఇందులో చతుర్ధ స్కంధం చివరిదాకా ఉంది. దేవరాజసుధీమణిగారు ఈ 
కృతిని ఇలా పొగిడారు: 


ఇది పండితులు మెచ్చుకొను కావ్యము; ముముక్షువులు పారాయణము చేయు 
పురాణము; స్త్రీ లింపుగాబాడుకొను పాట; బాలురుసులువుగా జదువుకొను కథ. ఇది 
సకల పురుషార్థములకును సాధనము. దీని మాధుర్యమును, మహత్వమును జదివిననే 
తెలియును. శబ్దరత్నాకరకారులైన శ్రీమాన్‌ సీతారామాచార్యులవారు దీనినుండి ప్రయోగ 
ములను దమనిఘంటువునందుదాహరించియున్నారనగా దీని ప్రామాణీకత్వమును, 
ట్రౌఢిని వేర వర్ణింపనక్కరలేదుగదా!కే 


బహుజనపల్లివారు కోనేరునాథుణ్జి అయిదవతరగతి కవిగా పరిగణించారు. 
బాలభాగవతం ద్విపదలు చదివితే ఈ అంచనా నిజమేననిపిస్తుంది. 


తల్లిఖాగవతంలో శ్రీకృష్ణనిర్యాణఘట్టం చాలా కదిలిస్తుంది. శోకిస్తూ వచ్చిన 
అర్జునుణ్ణి చూసి ధర్మరాజు ప్రశ్నిస్తాడు: 

ఓడితివో శత్రువులకు? - నాడితివో సాధుదూషణాలాపంబుల్‌? 

గూడీతివో పరసతులను? - వీడితివో మానధనము వీరులనడుమ౯? 

తప్పితివో యిచ్చెదనని? - చెప్పితివో కపటసాక్షి? చేసిన మేలుం 

దెప్పితివో? శరణార్థుల - రొప్పితివో ద్విజుల బసుల రోగుల సతుల౯? 

అడిచితివో భూసురులను? - గుడిచితివో బాలవృద్ధ గురువులు వెలిగా? 

విడిచితివో యాజ్రితులను? - ముడిచితివో పరుల విత్తములు లోభమున౯? 


పోతరాజుగారు వ్రాసిన ఈ పద్యాలలోని భావాలను దోనూరి కోనేరునాథుడు ఎలా 
చెప్పాడో చూద్దాం: 


2. బాలభాగవేతం - వేదం అండ్‌ కంపనీ (మద్రాసు వారి ప్రచురణ, 1914. 
"౩. అదే పుస్తకం, పీఠిక, పుటలు5, 6 


356 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వగచెదేమిటికిట్లు వరధైర్యమహిమ - జగతిపై నొరుల మెచ్చనివాడవయ్య 
- అర్భలకిచ్చెదనని యొడంబడిన - యర్థ మీ లేక యొండాడితో కాక 
శరణాగతుల విప్రజనవృద్ధ బాల - తరుణుల గావక తరమితో విడిచి 
కొడిబడ బంధు మిత్రుల దిగనాడి - యొడబడి భోగంబు నొందితో నీవ 
యో పార్థ యటుగాక యున్న నిక్కముగ - దాపంబు నీకిట్లు దగుల దే వేళ 
(బాల. ప్రథమ. 1186-1193) 


పోతరాజుగారి భాగవతంలో అర్జునుడు కన్నీరు తుడుచుకుంటూ, గద్గదస్వరంతో 
చెప్పిన సమాధానమిది: 


మన సారథి మన సచివుడు - మననెయ్యముమనసఖుండు మనబాంధవుడు౯ 
మన విభుడుగురువుదేవర - మనలను దీగనాడి చనియె మనుజూధీశా 
(భాగ. 1-356) 
దీనికి కోనేరునాథుని ద్విపదలు ఇవి: 


అని పలుకునన్నతో నాధనంజయుడు - కనుగవనీరు చక్క గనొత్తుకొనుచు 

నెట్టకేలకు మనం బించుక నిలువ - బట్టి గద్గదము బైపడగ నిట్లనియె 

తల్లియు దండ్రియు దాత దైవంబు - నెల్ల బంధువులు నధీశుండు దానె 

యైయుండుహరినన్నునట మోస పుచ్చి - పోయె నేమందునో భూనాథచంద! 
(జాల. ప్రథమ. 1194-1201) 


తల్లి భాగవతంలో పోతరాజుగారు అర్జునుని విషాదాన్ని ఇరవై రెండు పద్యాలలో 
వ్రాశారు. అందులో ఈ క్రింది పద్యం మకుటాయమానం: 


చెలికాడ రమ్మని చీరునన్నొకవేళ మన్నించు నొక వేళ మరిదియనుచు 

బంధుభావంబున బాటించునొకవేళ దాతయై యొక వేళ ధనములిచ్చు 

మంత్రియై యొకవేళ మంత్రమాదేశించు బోద్ధయై యొకవేళ బుద్ధిసెప్పు 

సారథ్య మొనరించు జనవిచ్చునొకవేళ గ్రీడించు నొకవేళ గేలిసేయు 

నొక్కశయ్యాసనంబున నుండు గన్న 

తండ్రికై వడి జేసిన తప్పుగాచు 

హస్తములు పట్టి పొత్తున నారంగించు 

మనుజవల్లభ! మాధవు మరవరాదు. (భాగ. 1-367) 
ఈ పద్యానికి కోనేరునాథుడు వ్రాసిన ద్వాపదలు ఇవి: 


మందహాసంబుతో మాటికి నన్ను - నందంబుగా శౌరి యంకించి పిలుచు 
చనవులు దలచిన జననాథయేమి - యనవచ్చు గుండెజల్లనియెడునిపుడు 
నాహారశయ్యాసనాదుల బొత్తు - మోహంబు నెరపు నమ్మురశాసనుండు 
తనతనూజుని యెడ దండ్రియపోలె - మనములో నా తప్పుమరచిమన్నించు. 
(బాల. ప్రథమ. 1226-1233) 


దోనూరి కోనేరునాథుడు 357 


పోతరాజుగారి భాగవతం చదివాక దీనిని చదవమనడం తేనెలు తాగిన నోటికి 
నీళ్ళు అందించినట్లు అవుతుంది. అయితే కాకిపిల్ల కాకికి ముద్దు: తన బాలభాగవతాన్ని 
కోనేరునాథుడు ఇలా ప్రస్తుతించాడు: 


ఇదియ వేదము శాస్త్రమిదియపురాణ - మిదియయలంకారమిదియయటంచు 
సకలవిద్వజ్ఞనుశ్‌ సన్నుతిసేయ - బకటమౌ భువి బాల భాగవతంబు. 
(బాల. ప్రథమ. 591-594) 


తెలుగులోనే కాక సంస్కృతంలో కూడ ఒక బాల భాగవతం ఉంది. దానిని 
వారణాసి ధర్మసూరి అనే ఆంధ్రుడే రచించాడు. ఇతడు క్రీ.శ, 1414- 1625ల మధ్య ఉండి 
ఉంటాడని ఈయూణి వెంకటవీర రాఘవాచార్యులుగారు ఊహిస్తున్నారు. అయితే 
వారణాసి ధర్మసూరి క్రీశ 1700 ప్రాంతాలవాడని మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారు 
చెప్పారు.” సంస్కృత బాలభాగవతానికీ, తెలుగు బాలభాగవతాలకూ గల పోలికలను 
ఎవరూ చర్చించలేదు. కోనేగునాథుడు పద్య బాలభాగవతాన్ని క్రీ.శ. 1543 తరువాత , 
వాశాడని ఇందాక చెప్పుకున్నాం. చ్నాపద బాలభంగవతాన్ని వాసీన తారీఖు క్రీశ, 1547 
అని అతడే ఇలా చెప్పుకొన్నాడు: 

అరుదుగా శాలివాహనశలా బ్బములెన్న నిధానతర్కసా 

గరశణిసంఖ్యలే వెలయు గల్లు ప్లవంగ మనంగ వించు వ 

త్సరమున బల్మె దిమ్మవసు ధాపతికి౯ గవిసార్వభౌముడీ 

హరిహితబాలభాగవత హారిపద ద్వాపదప్రబంధము!. 


ఈ పద్యంచల్ల కోనేరునాథునికి కవిసార్వభౌముడనే బిరుదుగూడ ఉన్నట్లు 
తెలుస్తున్నది. ఈ '“కవిసార్వభౌముని' [గంథాలు పూర్తిగా అచ్చుపడితీ విపులమైన అంచనా 
వేయడానికి వీలవుతుంది. కోనేరునాథుని గ్రంథాలు ఇప్పటిదాకా చరిత్రకారులకు చాలా 
పనికి వచ్చాయి. విజయనగరసామాజ్య చరిత్రలో ఆరవీటివారి వంశం పాత్రను ఈ 
పుస్తకాలవల్ల బాగా తెలుసుకోవచ్చు. ద్విపద బాలభాగవతం చివర కోనేరునాథుడు 
పరీక్షిత్తు మొదలు పొట్లపాడి తిమ్మరాజు దాకా 45 పురుషాంతరాల వంశచరిత్ర 
వర్ణించాడు." దీనిలో తూర్పు చాళుక్యులలో రాజరాజును గురించి వ్రాసిన అముద్రిత 
ద్విపద భాగాలను నిడుదవోలు వెంకటరావుగారు ప్రచురించారు.” 

అతనికి దగవిమలాదిత్యుడొదవె - రతికి నీడనజాలు రత్నాజియందు 

నా జగతీశుతొయ్యలి భానుమతికి - రాజరాజనరేంద్ర రాజన్యూడొదవె 

అతడు వేంగీదేశమనుహారమునకు - నతులనాయకమణియనదగునట్టి 

రాజమహేంద్రవరంబను పేరి - రాజధాని మనోహరముగ గట్టించె 
4. తెలుగుభాషా సమితి వారి విజ్ఞాన సర్వన్వం-[॥ సంపుటం, పుట 856. 

5. సంస్కృతవా జయ చరేత్ర-॥, పుట 266. 
6. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో గ్రంథసంఖ్యు, 972. డీస్కిప్టివు క్యాటలాగు N. పుటలు 126 


నుంచి 126 దాకా. 
7. దక్షిణదేశీయాంధ్ర వాబ్బయము - నిడుదవోలు వెంశటరావుగారు (1%0), పుట 58. 


3568 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నారాజమణి కార్యుడగు పెద్దకొడుకు - సారంగధరుడతి శాంతుగ్జయుండి 
యాసక్తి బినతల్లియైన చిత్రాంగి - చేసిన యాపద జెచ్చెర గడచి 
యనుఘడై 'చౌరంగి' యనుసిద్ధుడయ్యె - జననాథ నేడును జగతిపై నిలిచె 
నాతడె యాభారతాఖ్యానమందు - బ్రతిలేని మొదటిపద్యంబులు మూట 
నందె తెనుంగున నా నన్న పార్యు - డందర వెరగొందునట్లుగా నొడువ. 


ఈ ద్విపదలలో చరిత్ర లేదుగాని సారంగధరుని కట్టుకథ 'తెలుగులో వ్యాపించిన 
వైనాన్ని ఇది తెలియజేస్తుంది. ఈ ద్విపద భాగాలను కోనెరునాథుడే వ్రాసి ఉంటి 
క్రీ.శ 1547కు ముందే ఈ కట్టుకథ పుట్టిందని చెప్పవచ్చు. చరిత్రనూ, కుహనా చరిత్రనూ 
చెప్పే కోనేరునాథుని గ్రంథాలు పరిశోధకులకు చాలా అవసరమైనవే. 


సిద్దిరాజు తిమ్మరాజు 


అహోబల నరసింహుడూ, తిరుపతి వెంకటేశ్వరుడు ఆంధ్రదేశమంతటా చాలా ప్రసిద్ధ 
దైవాలు. మంగళగిరి పానకాలస్వామి కూడా అంతటి కీర్తి గలవాడే. అయితే ఇతడి పేరిట 
కు చెప్పిన కృతులు చాలా అరుదుగా కనబడతామి. క్రీ.శ. 1548 ప్రాంతాలలో సిద్ధి 
(సిద్ధ) రాజు తిమ్మరాజు అనే రాచకవి పరమయోగివిలాసం అనే కావ్యాన్ని ఈ దైవానికీ 
అంకీతమిచ్చాడు. పానకాలు రోజూ తాగుతూండడంవల్ల నోరు తియ్యనైన మంగళగిరి 
నరసింహుడు ప్రసన్నులను రక్షించాలని ఇలా ము ఆ చేశాడు: 


శ్రీ రంజిల్లగ బానకం బనిశము!£ సీవింపగా దద్దుణం 

బారూడిం బొలుపొందెనో యనగ యోగానందమాధుర్యల 

క్ష్మీరమ్యాకృతి నొప్పు మంగళగిరి శ్రీమన్హ్హృసింహుండుస 

త్కారుణ్యామృతవృష్టిచే దనువు నిత్యంబుం |బ్రపన్నావళి౯ (పరమ. 1-1) 

ఈ పద్యంలో ' ప్రపన్నులు' అనే మాటలో విశేషముంది. వైష్ణవ మతంలో భక్తులను 
ప్రపన్నులు అంటారు. విశిష్టాద్వైత మతంలో కర్మజ్ఞానభక్తిప్రపత్తులనే నాలుగు విధాల 
యోగాలు చెప్పి భక్తిప్రపత్తులకు ప్రాముఖ్యమిచ్చారు. శరణాగతి వల్లనే మోక్షం 
కలుగుతుందంటారు. అందుకే ఆత్మసమర్చణ చేసే శరణాగతిని అనుసరించే భక్తులను 
ప్రపన్నులంటారు. ఈ ప్రపన్నులకు అమృతప్రాయంగా దివ్యసూరుల చరిత్రలు ఉంటాయి. 
వైష్టవ మతంలో పన్నెండు మంది ఆళ్వారులున్నారు. వీళ్ళనే దివ్యసూరులనీ, పరమ 
యోగులనీ వ్యవహరిస్తారు. “ఆళ్‌ అనే పదానికి తమిళ భాషలో “ఏలు' అని అర్థం. 
“ఆళ్వారు' అంటే 'ఏలువారు' లేక “ఏలినవారు' అని అర్థం చెప్పవచ్చు. ఈ పన్నెండు మంది 
ప్రభువులూ ద్రావిడ వేదాన్ని శ్రీమంతం చేశారు. వేదమనేది గీర్వాణ భాషలోనే 
ఉండాలిగాని ఇతర భాషలో ఉన్నదానికి ఆ గౌరవం ఎలా వస్తుంది అన్నది చిక్కు ప్రశ్న. 
ఈ సమస్యను పరిష్కరించడానికి దివ్యసూరుల చరిత్రను వ్రాసినవాళ్లు ఒక కథ 
చెప్తారు. 


శిదిరాజు తిమ్మరాజు 359 
(my 


వైకుంఠంలో ఒకసారి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ప్రశ్నించింది: 


“స్వామీ, మీరు దశావతారాలు ఎత్తారు. వేదశాస్తాలు బోధించారు. అయినా 
జీవులు పాపంలో పడుతున్నారు. 'సర్వశేషివైన నీకు భేదంబుగలదె? కొందరను భవ 
ముక్తులను, కొందరను భవబద్దులను జేయు టెల్ల, 'నీకు బాగుందా?” అని ఆమె అడిగింది. 
దేవుడు ఆమె ప్రశ్నలోని కరుణను అర్థం చేసుకొన్నాడు. అడిగిన శ్రీడేవినీ, భూదేవినీ, 
నీళాదేవినీ, తన శంఖచక్రాది ఆయుధాలనూ, భూలోకంలో అవతరించి అన్ని వర్ణాల 
వారికీ అందుబాటులో ఉండడానికి ద్రావిడ భాషలో వేదార్గాన్ని ప్రవచించమన్నాడు. 
ద్రావిడ భాషలోనే బ్రాయమనడానికి కారణముందని చెప్పాడు. 


పూర్ణం గౌరీకల్యాణం జరిగేటప్పుడు అది చూడడానికి అందరూ ఎగబడ్డారు. 
మునులు, దేవతలు అందరూ ఉత్తరానికి చేరుకొనడంవల్ల ఆ దిక్కున భూభారం హెచ్చి 
'బాలన్సు' తప్పింది. దీనికి ఉపాయం ఏమిటని దేవతలు పెద్ద 'ఇంజనీయరు' విశ్వకర్మను 
అడిగారు. “' అగస్త్యుణ్ణి దక్షిణాదికి పంపించండి, బరువు సర్గుకొంటుంది'' అని అతడు 
సలహా చెప్పాడు. అందరూ సంతోషించారుగాని అగస్త్యుడు మండిపడ్డాడు. “ఎన్నాళ్ళ 
నుంచో చూద్దామని ఎదురుచూసిన గౌరీకల్యాణం చూడడం పడనిచ్చావుకాదు. కాబట్టి 
నీ కులం వాళ్లకు ఇకపైన పని ఎక్కువ, కూలి తక్కువ లభించాలి” అని అగస్త్యుడు 
_విశ్చకర్మను శపించాడు. “అయితే నీ వేదాలు ద్రావిడ భాషలో ఉండుగాక” అని విశ్శకర్మ 
ప్రతిశాపమిచ్చాడు. ఈ శాపాలను నిజం చేయడానికి దేవుడు లక్ష్మీదేవినీ. పరివారాన్ని 
దివ్భసూరులుగా జన్మించి ద్రావిడ భాషా ప్రబంధాలను రచించమన్నాడు. ప్రపన్నులను 
రక్షించమన్నాడు. ఆ ఆజ్ఞ మేరకు దేవుని కుటుంబపరివారాలు ఆళ్వారులుగా జన్మించారు. 


భూదేవి అంశతో జన్మించిన గోదాదేవిని ఆళ్వారులలో చేర్చిన వైష్ణవులు శ్రీదేవి 
అంశతో, నీళాదేవి అంశతో జన్మించినవాళ్లను చేర్చలేదు. వైష్ణవ సంప్రదాయంలో 
ఆళ్వారులు పన్నెండుమందేగాని, సిద్ధిరాజు తిమ్మరాజు 15 మంది పరమయోగుల 
చరిత్రలను కథనం చేశాడు. తాళ్లపాక చిన్నన్న కూడా పరమయోగివిలాసాన్ని ద్విపద 
కావ్యంగా వ్రాశాడు. చిన్నన్న కాలం క్రీ.శ. 1545 ప్రాంతాలు, సిద్ధిరాజు తిమ్మరాజు ఇతనికి 
సమకాలికుడే. చిన్నన్న ద్విపద కావ్యాన్ని చూసి ఇతడు పద్యకావ్యంగా వ్రాశాడని 
కొందరు అభిప్రాయపడుతున్నారు." సిద్ధిరాజు తిమ్మరాజు సుప్రసిద్ధుడైన అళియ 
రామరాయల మేనల్లుడు. క్రీ.శ 1544 ప్రాంతాలలో కొండవీటికి ప్రభువయ్యాడు. ఇతడు 
తన గురించి కావ్యంలో ఆట్టే వ్రాసుకోలేదు. తన వంశాన్ని కూడా వర్ణించలేదు. ఒకే ఒక 
“పద్యంలో తనను గురించి, తన బంధువుల గురించి చెప్పుకొన్నాడు. 


ఏరాజుముత్తాత భూరిసా మా జ్యలక్ష్మీధురీణభుజుండు సిద్ధనృపతి 

ఏ నరాధిపుతాత నానార్థిసంతానసంతానశాఖి యనంతశాొరి 

ఏ విభుం డళిరామభూవరు తిరుమల ప్రభు వేంకటేండ్రుల భాగినేయు 
డే గుణాఢ్యుని తండ్రి భోగవైభవనూత్నసుత్రాము డౌ భళక్షో ణిభర్హ 


1. విప్రనారాయణచరిత్ర (చదలవాడమల్లన) పీఠికలో నిడదవోలు వెంకటరావుగారు. 


పరమయోగి విలాసం నుంచి తెలిసే దివ్యసూరులు 


తిమ్మరాజు పుస్తకంలో 


అంశ ద్రావిడనామం పంస్కృతనామం పతం 
పాంచజన్యం పొయిరై ఆళ్వారు సారయోగి 1:61-68 
కెమోదకి బూదత్తాళ్వారు భూతయోగి 1:69-75 
నందకం పేయాళ్వారు మహాయోగి 1:76- 107 
సుదర్శనం తిరుమాళిసియాళ్వారు భక్తిసారయోగి 1:108-2:156 
విష్వక్సేనుడు నమ్మాళ్వారు శరగోపయతి 2:157-211 
కుమయుదుడు మధురకవి ఆళ్వారు 3 2:212-241 
కౌస్తుభం కులశేఖరాళ్వారు వ 3:3-92 
నీళాడేవి '| నీళాదేవి (కులశేఖరుల కుమూర్త 3:93- 118 
లక్ష్మి పద్మినీకన్య వ . 3:120-159 
శ్రీవత్సం తిరుప్పాణియాళ్వారు యోగివాహయతీ 3:161-180 
వనమాలిక (వైజయంతి) తొండరడిప్పాడియాళ్వారు | భక్తాంఘిరేణువు 3:181-309 
వైనతీయుడు పెరియాళ్వారు విష్ణుచిత్తుడు 4:1-46 
భూదేవి చూడికుడుత్తనాంచారు గోదాదేవి 4:47-123 
కార్ముకం తిరుమంగైయాళ్వారు పరకాలయతి 4:124-5:102 
విష్నుక్సేనమంత్రి నాథముని ఖీ 5:103-156 
(గజాస్యుడు) 
సింహముఖుడు యామునాచార్యులు జ 5:157-203 
శేషుడు ఎంజెరుమానారు రామానుజాచార్యులు 5:204 - చివరిదాకా 


09౯ 


భారం బలం - ంకల్యూంపై foal 


సిదిరాజు తిమ్మరాజు 361 
ధి 


అట్టి తిమ్మనృపుం డాజిహతతురుష్క 

రక్తకో ణనదీకృ త ప్రబలనలిల 

వితతకృష్ణానదీయశోర్జితుడు కోన 

మాంబపుతుండు రంగరాజానుజుండు. (పరమ. 1-7) 

ఈ పద్యంలోని “ఆజిహతతురుష్కరక్త శోణనది' అనే సమాసంలో అతిశయోక్తి 
లేదు. సిద్ధరాజు తిమ్మరాజు తన మేనమామ అళియ రామరాయలు నియోగించినప్పుడు 
50 వేల ఫౌజాతో కొండపల్లి మచిలీపట్టణాలపై దండు వెళ్ళాడు. గోలకొండపై రామరాజు 
చేసిన దండయాత్రలో పాలొన్నాడు. ఇతడు లేని వేళలో కొండవీటిని తురుష్కులు 
ముట్టడించారు. అప్పుడు ఆ దుర్గ రక్షణ కోసం రామరాజు ఎగర్రతిమ్మరాజును 
నియమించాడు. వెలుగొటి చినతిమ్మనాయకుడు అనే దళపతి కొండవీడును కాపాడాడు. 
గోలకొండ సైన్యాల రక్తంతో కృష్ణానది ఎర్రబడింది.” ఈ దండయాత్రలు క్రీ.శ. 1557 
తరువాత జరిగాయి. పరమయోగి విలాసాన్ని బహుశా క్రీశ. 1557 తరువాత రక్షస 
తంగడి యుద్దానికి పూర్వం సిద్ధిరాజు వ్రాసి ఉంటాడు. తన కావ్యం 
ఉద్యన్నవభావబంధురమనీ, రసాన్వయమనీ, సన్నుతశబ్బశుద్ధి గలదనీ కవి ఇలా 
చెప్పుకొన్నాడు: 

ఉన్నతి మీరగా బరమయోగివిలాసము పేరి కావ్య ము 

ద్యన్నవభావబంధుర రసాన్నయ సన్నుతశబ్దశుద్ధి సం 

పన్నత నట్లు సిద్ధనరపాలుని యౌ భశళతిమ్మ భూ వరుం 

డెన్నిక జేయబూని మది నెంతయు సంతస మందె ధన్యత?౯. (పరమ. 1-10) 

ఈ పద్యంలో చెప్పిన శబ్బశుద్ధి సంపన్నత నిజమే అనిపిస్తుంది. సుప్రసిద్ధ 
లాక్షణికుడైన అప్పకవి ఈ గ్రంథంలో నుంచి ఒక ప్రయోగాన్ని ప్రమాణంగా అంగీకరించి 
ఉదాహరించాడు (అప్ప. 3-66). 

తాళ్ళపాక చిన్నన్న గ్రంథంలో లేని భావాలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. 
“సామీ, నీకు పక్షపాతం తగునా?' అని ప్రశ్నించి, లోకంలో అందరికీ మోక్షం ఇమ్మని 
లక్ష్మి ప్రార్థించిన ఘట్టంలో చిన్నన్న ఇలా వ్రాశాడు: 

నిఖిలజీవులు నెన్న సీశేషభూతు - లఖిలజీవులకు నీవయ్య వట్లయ్యు 

గొందరి విగతదుఃఖుల జేసి మరియు - గొందర విహితదుఃఖుల జేయదగునె? 

జాడతో దేవర సకలజీవాళి - నీడేర్చువిధము నా కెరిగింపుమయ్య 

యన విని లేతన వ్యాననాబ్దమున్త-ననలొత్త దన ప్రాణనాయిక జూచి 

యల్లన దన కేల నాపద్మహస్త- పల్లవం బొనగూర్చి బళిబలీ యనుచు 

దలిరుబోడిరొ నీవు తలచిన గతినె - తలపులో నేనును దలచుచున్నాడ 

ననయంబు నీవు నన్నడిగినందులకు- వినుము చెప్పెద నది వివరంబుగాగ. 

(పరమ. ద్విపద. పు. 22,23) 


2 Further Sources of Vijayanagar 010%. K. Nilakantha Sasbi and N. Venkataramanayya 
p.p. 260-261. 


.362 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ ఘట్టంలో తిమ్మరాజు ఇలా వాకాడు : 


... ఇందిర పలుకులు విని యయ్యంబుజాక్షుండు ఇచ్చమెచ్చుచు నత్యాదరంబున 
నత్తరుణీమణీ నవలోకించి - 


తండ్రికంటెను దల్సికి దనయులందు 

బరమవత్సలతాధర్మగరిమ మిగుల 

నధిక మని పల్కుదురు గాన నబ్బవదన 

యిట్టి కారుణ్య ముచితమ యెందు నీకు! (పరమ. 1-45, 46) 


శ్రీదేవి కారుణ్యంలోనే కాక సిద్ధరాజు తిమ్మరాజు కావ్యంలోనూ జౌచిత్యం ఉంది. 


రామరాజు రంగప్పరాజు 


ఆరవీటి రాజులలో స్వయంగా పుస్తకాలు వ్రాసిన, కవులు. ఇద్దరున్నారు. ఒకడు 
పరమయోగివిలాసం వాసిన సిద్ధిరాజు తిమ్మరాజు రెండో రామరాజు రంగప్పరాజు. 
ఇతడు పొట్లపాటి తిమ్మరాజుగారి మనమడు. ఈ తిమ్మఠాజుగారు అళియ రామరాజుకు 
పెదతండ్రి. ఈయనకు నలుగురు భార్యలూ, పదముగ్గురు కొడుకులూ అని ఇంతకు 
ముందు చెప్పుకొన్నాం. అందులో పెద్ద భార్య పెద్ద కొడుకు పేరు పిన్న కొండ్రాజు. అతని 
కొడుకే ఈ రంగప్ప రాజు. ఈయన తండ్రీ పేరుగాని, తాత పేరుగాని, ఇంటి పేరుగాని 
వాడక ముత్తాత పేరును తన పేరుకు ముందే జోడించాడు. సాంబోపాఖ్యానం అనే. 
అయిదాశ్వాసాల కావ్యం వ్రాసి దాని గద్యలో అది 'సకలకళాభోజ రామ రంగప్ప 
రాజప్రణీతం' అని చెప్పాడు. తన సూక్తిప్రపంచంలోని కాంచనకమలాల మాలికతో 
కమలాకళత్రుడైన శ్రీరంగనాథుణ్ణి పూజించడం కోసం ఇతడు ఈ కావ్యాన్ని వ్రాశాడు. 
“వచోరచనాచమత్రియాసన్న *హనాభిముఖ్య శుభ సంపదవాప్తికలాభిలాష తో 
బ్రహ్మను ప్రార్థించాడు (1-6). శివుణ్ణి శ్రీ వైష్ణవాన్వయశేఖరునిగా భావించాడు. పరిమళం, 
రసం, పదబంధర్రచన, శబ్లానుశాసనం మొదలైన లక్షణాలు గల కవిత్వాన్ని శివుడే 
ప్రసాదించగలడని విశ్వసించి ఇలా ప్రార్థించాడు: 


నిజశిరస్సింధునీరజరా జగంధసంభారంబు దలపించు పరిమళంబు 
నిజోఖరసుధాంశునిస్స రద్ధారాళసుధ బిసాళించు మెచ్చుల రసంబు 
నిజశరీరార్థమానితమానినీతనూ బంధ బంధుపద బరిధరచన 

నిజపాణికటకాహి నేత్రస్స్ఫుటోక్తుల వాంసించు శబ్లాను వాంసనంబు 

గలుగ హరిభక్తీఘనమైనఘనుల కవిత 

తను దలంచినయంత మాత్రనె ఘటింప 

జేయ శ్రీవైష్ణాన్సయ శేఖరంబు . 

శివుడు మత్కృతి గొనసాగజియుగాత. (సాంబో,1-7) 


రామరాజు రంగప్పురాజు 363 


రంగప్పరాజు కోరుకున్నట్టే అతని కృతి కొనసాగింది. అందులో నన్నయ్యగారి 
మార్గం కొంత పరిఢవిల్లిందట. తిక్కనగారి సూక్తిఫక్కి కొంత పెంపాందిందట. ఎర్రనగారి 
ఫణితి, నాచనసోముని గీర్చిభవం, రావిపాటి తిప్పన్నగారి వచస్థిమం, శ్రీనాథుని ఉక్తి 
మొదలైనవి తన కవితలో రాణిస్తాయని రంగప్పరాజు సగర్వంగా, షష్ట్యంతాల తరువాత 
ఇలా చెప్పుకొన్నాడు. శ్రీరంగనాథునకు -_ ' 


అభివందన సహస్ర మమరించి నన్నయ్య భట్లు మార్గము కొంత పరీఢవిల్ల 
దిక్కనమభి సూక్తిఫక్కిక యొకకొంత పెనుపొంద నెర్రన పగడ ఫణితి 
యొకకొంత తిలకింప నొకకొంత నాచన సోము గీర్విభవంబుసాగసు మీర 
త్రిపురాంతకునివచస్థీమంబు నొకకొంత కొరల శ్రీనాధోక్తి కొంత నిగుడ 
మరియు దక్కిన సుకవుల మధురవచన 

రచనలును గొంత రాణింప రసనిబంధ 

బంధురముగాగ నే నిచ్చు భవ్యకావ్య 

హీరమునకు గథా క్రమం బెట్టిదనిన. (సాంబో. 1-57) 


ఇంతమంది ప్రథమశ్రేణి తెలుగుకవుల సుగుణాలన్నీ ఉట్టిపడే కవిత్వం చెప్పాలన్న 
ఆశయం గొప్పదే! రంగప్పుకొజా ఈ కవులను అనుసరించడం మటుకు స్ఫుటంగా 
కనబడుతుంది. నాచనసోముణ్ణీ. శ్రీనాథుణ్జీ మరీ ఎక్కువగా అనుకరించాడు. శ్రీకృష్ణునికీ, 
జాంబవతికీ పుట్టిన కొడుకు పేరు సాంబుడు. ఈ కుమారుడు దుర్యోధనుని కుమార్తె 
లక్షణను ప్రేమించాడు. తన తండ్రి రుక్కిణీదేవిని పెళ్లాడినట్టు సాంబుడు ఎవరికీ 
చెప్పకుండా లక్షణను ఎత్తుకొనిపోయాడు. కౌరవులతో తగాదా వచ్చింది. బలరాముడు 
సాయపడ్డాడు. కయ్యంమాని కౌరవులు వియ్యానికి ఒప్పుకొన్నారు. సలక్షణంగా లక్షణ 
పెళ్ళి జరిగింది. ఈ కథను రంగప్పరాజు అష్టాదశ వర్ణనలతో చెప్పాడు. సాంబుడు 
పుట్టడానికి ముందు జాంబవతి కల్యాణం, దానికి ముందు శ్యమంతకమణి కథ, అంతకు 
ముందు ప్రద్యుమ్న జననం, దానికి ముందు రుక్మిణీకృష్ణుల శృంగారక్రీడలు, దానికి 
ముందు ద్వారక వర్ణన, అన్నింటికీ ముందు గ్రంథాదిని శ్రీకృష్ణుని బాల్యక్రీడలు కవి 
వర్ణించాడు. ఇన్నోటి చేర్చడం వల్ల ఈ గ్రంథం 1224 గద్యపద్యాల కావ్యమైంది. 
సాంబోపాఖ్యానాన్ని పరిష్కరించిన కర్రి సాంబమూర్తిగారు చెప్పినట్టు '“ఈ ప్రబంధ 
రచనమునందు కవికి ముఖ్యోద్దేశము రసప్రకటనమేగాని కథాసంవిధానము గాదు" 


కథకు సాంబోపాఖ్యానం అని పేరుపెట్టినా చతుర్భాశ్వాసంలో గాని సాంబుడు 
జన్మించడు. శ్రీకారం చుట్టి 580 గద్యపద్యాలు చెప్పాక జాంబవతి తనకు సంతానం 
ప్రసాదించమని కృష్ణుణ్ణి అడుగుతుంది. మరోమారు గద్యపద్యాలు చెప్పాక సాంబుడు 
పుడతాడు. సత్రాజిత్తు కథలో సైతం గడియారం మోగడం, భోజనాలకు లేవడం, 
'సరసకవిహృదయంలాగ యుక్తాయుక్తా పదర్శావివేకకలితమైన భోజనశాలకు వెళ్ళడం 
(2-52), భోజనానంతరం విహారప్రదేశంలో విశ్రమించడం మొదలైన వివరాలు 


1, సాంబోపాఖ్యానం (ఆంధ్రసాహిత్య పరిషత్తు ప్రచురణ) పీఠిక పుటలు 10, 11. 


364 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెప్పుకుంటూపోవడంవల్ల కథ యింత పెరిగింది. ప్రబంధమన్నాక అష్టాదశ వర్ణనలు 
ఉండాలి కదా, అందుచేత వాటివల్ల కూడా గ్రంథం శ్రీమంతమైంది. 


నిజానికి రంగప్పరాజు చేసిన వర్ణనల వల్ల మంచి కావ్యం చదువుతున్నామనే తృప్తి 
కలుగుతుంది. కవికిగల స్వతంత్రభావనాశక్తి కనబడుతుంది. వైశాఖపూర్ణిమనాటి 
రాత్రులను ఇలా వర్ణించాడు: | 


పెనముపై నట్టువోసినలీల జుయ్యంచు బొల సె వెన్నెల తప్తభూ ధ్రశిఖల 
నుహ్హహ్హున ముఖానలోద్ధతి జల్లార్చి తేటి చెందొవపూవు దేనె లాసె 
నఖిలావదాతాంగి యై చురుక్కున నిసుమడుగంట ద్రీయునింటి కరిగి జార 
కబళించె నురక యాకటి కోర్వకచకోరి నిష్టప్తరోహిణీ నేతృకళలు 

మల్లియల పూవుదుమ్ము ముమ్మరము ముర్ము 

రాగ్ని శిఖ లంచు విరహి యారాటమందె 

'గలువ వికసించియును గసుగంది మొగము 

వాల్చె వైశాఖపూర్ణిమారా త్రులందు. (సాంబో. 2-100) 


సంపెంగలు, తుమ్మెదలు, మల్లెలు మొదలైన ప్రకృతి సరంజామాను తీసుకొని 
సమకాలిక విషయాలను చెప్పగలగడం భావనాశక్తికి మంచి నిదర్శనం. తుమ్మెదనే 
మహమ్మదీయుడు సంపెంగతావిని విడిచి ఉపవాసమున్నాడట. మల్లెపూవులనే చంద్రుణ్ణి 
చూసి రెండు నమాజులు చేశాడట. మహమ్మదీయుల ఆచారాలను తెలుసుకొన్న కవి ఈ 
కింది కల్పన చేశాడు: 


చనుపకముల తావి గొనక రోజా లుండి - తేటి మలక మల్లెతెల్ల విరుల 
చందు చూచి ఏరహజయకాంక్ష మైదుగా - నాయొనర్చనుత్తరాయణమున 
(సాంబో. 2-103) 


రోజూ అంటీ రంజానులో ఉండే ఉపవాసం. మలక అంటే మహమ్మదీయ 
ప్రభువు. దుగానా అంటే రెండు మారులు (నమాజులు). చంద్రుణ్ణి చూస్తేనేగాని రంజాను 
నెలలో మహమ్మదీయులు భోజనం చేయరు. ఈ పద్యంలో చూపిన కల్ప నాశక్తిని 
రంగప్పరాజు చాలాచోట్ల ప్రదర్శించాడు. . అయితే కొన్ని చోట్ల జౌచిత్యం 
లోపించిందనాలి. ముఖ్యంగా పెళ్ళిభోజనాల ఘట్టాన్ని వర్ణిస్తూ విందు భోంచేసి 
బంధువులు వాడిన ముతకమాటలన్నీ ఇతడు గ్రంథస్థం చేశాడు. పైగా అవి ఇరువంక 
సరసులు ఆడిన జాణతనములంటాడు, చూడండి. 


చిరునగవులతో గన్నుం - గిరుపులతో సాళగంబు గేరడములతో 
దరచయ్యె జాణతనయములు - నెరతన మిరువంక బంధునివహంబులకు౯్‌ 
గుహ్యకేశశ్రీల గోరగింపుము నీవు పరమభద్రము ప్రజాపతి యొసంగ 
సర్వేంద్రియప్రీతి చామ కియ్యది యిచ్చె గురుతరగుణరత్నకోళ మీవు 
లలితశప మలం విచ్తాలువ కొపు కామపాలకవృది గలుగు నీకు 
SIE నే మ. మ లలితంబు ae నీకు 


రామరాజు రంగప్పరాజు 365 


నవ్వబిందు త్రికోణార్చనార్రుస్తి 

శాశ్శతంబగు గాకంచు జూణజనము 

లాడి రిరువంక సరసు లా మేడితముగ 

భుక్తి గృహకాయామానాగ్రభూములందు. (సాంబో. 5-288, 289) 


విందు భోజనాలలో మేలమాడడం శ్రీనాథుని శృంగార నైషధంలో ఉంది. తన 
సాంబోపాఖ్యానంలో శ్రీనాథోక్సి కొంత నిగుడించినట్టు రంగప్పరాజు చెప్పాడు. 
శ్రీనాథోక్తులను మనసులో పెట్టుకొని పై 'జాణతనములు' చొప్పించాడు! 


రంగప్పరాజు ఒక్క ఈ విషయంలోనే కాక ఇతరచోట్ల కూడ శ్రీనాథుణ్ణి 
అనుసరించాడు. నలుడు దమయంతితో గృహప్రవేశం చేయడం, తరువాత దినచర్యలో 
వైతాళికగీతలు మొదలైనవి శ్రీనాథుడు వ్రాశాడు. రంగప్పరాజు కూడ లక్షణతో గృహ 
ప్రవేశం, వైతాళికులు సాంబుని లేపడం మొదలైనవి గ్రంథం చివర వ్రాశాడు. 


“శ్రీనాథోక్తిని తన కావ్యంలో పొందుపరచినట్టే నాచనసోముని గీర్విభవాన్ని 
కూడా రంగప్పరాజు ప్రదర్శించాడు. ఉత్తరహరివంశంలో రుక్మిణి ప్రార్థిస్తే సంతానప్రాప్తి 
కోసం కృష్ణుడు తపస్సు చేయడానికి వెళతాడు. ఇందులో జాంబవతి కోరితే వెళతాడు. 
ఉత్తరహరివంశంలో కృష్ణుణ్ణి చూసి మునులు చాలా అన్నారని నాచనసోముడు 
వాకాడు : 


నీవారము నీ విచ్చితీ - నీ వారము భోగనియతసుఖంబుల్‌ 
గావింపుము మా ప్రియములు - గావింపుము నీవు భక్తి గమ్య మురారీ. 
(ఉత్తరహరి, 2-116) 


ఈ సాంబోపాఖ్యానంలో కృష్ణుడే మునులతో ఇలా అన్నాడని అవే మాటలను 
గహర్చి రంగప్పరాజు వ్రాశాడు. 

నీ వారంబని యాదితత్వము మది న్నిత్యంబు భావించుచు[ 

నీవారంబులు నీరము ల్ఫ లదళానీకంబు లీకంబులు౯ 

దైవారం గొని మీరు సేయు తపము ల్లత్తకృల ప్రాప్తులం 

గైవారంబులు సేయగాదగునె యీకైలాసవాసంబునక? (సాంబో. 3-201) 

ఈ ఒక్కచోటనేకాక : ఇతర ఘట్టాలలో కూడా రంగప్పరాజు నాచనసోముణ్ణి 
అనుకరించాడు. సోముణ్ణి, ఇతర కవులను రంగప్పరాజు ఎలా అనుకరించాడో 
కర్రి సాంణమూర్తిగారు సోదాహరణంగా చూపించారు. 


ఈ కావ్యాన్ని రంగప్పరాజు ఎప్పుడు వ్రాశాడో తెలుసుకోవడం ఒకందుకు చాలా 
అవసరం. ఈ కావ్య రచనాకాలాన్ని నిర్ణయించగలిగితీ తెలుగు సాహిత్యంలో తారీఖు 
తెలియని చాలామంది కవుల ప్రబంధంలోనూ సాయంసంధ్యను, ' అంధకారాన్ని, 
తారలను వరించడం ఉంటుంది. ఈ సాంబోపాఖ్యానంలోనూ ఉంది. రంగప్పురాజు ఇలా 

(-—) 
వర్ణించాడు: 


366 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కాలధనంజయుం డదను గాంచి దివాకరమత్స ియం|త్రముం 

గీలెడలించి సంధ్య యును కృష్ణ నుద్దంచిత రాగవి బ్రమ 

శ్రీలలితాంగి గైకొనుడు జేరి తమఃపటలీవిరోధిభూ 

పాలక సేన లేయు సితభల్లములంబలె బర్వె దారకల్‌. (సాంబో. 5-17) 


ఇదే పద్యాన్ని పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో ఉదాహరించాడు. 
అయితే అతడు ఇది సాంబోపాఖ్యానంలోని పద్యమని చెప్పలేదు. తెనాలి రామలింగయ్య 
వ్రాసిన హరిలీలావిలాసం అనే పుస్తకంలోనిదని ఉదాహరించాడు (ప్రబంధ.434). 
హరిలీలావిలాసంలోనుంచి 21 పద్యాలను జగ్గన్న స్వీకరించాడుగాని ఈ ఒక్క పద్యం 
మాత్రమే సాంబోపాఖ్యానంలో కనబడుతుంది. ఈ పద్యాన్ని జగ్గన్న రంగప్పురాజు వ్రాసిన 
గ్రంథంనుంచే ఎంచుకొన్నాడని విశ్చసించవచ్చు. సాంబోపాఖ్యానం రచన ఎప్పుడు 
జరీగిందో మనం నిర్ణయించగలిగితే పెదపాటి జగ్గన్న కాలాన్ని అంచనా వేయవచ్చు. 
“తాటితోనే దబ్బనం' అని అతనితోపాటు అతడు ఉదాహరించిన కొందరు కవుల 
కాలాలనూ చెప్పవచ్చు. 

సాంబోపాఖ్యానంలో  రంగప్పరాజు తన పినతండ్రిని వర్ణిస్తూ ఆయన 
బాలభాగవతాన్ని అంకితం పుచ్చుకొన్నాడని ఇలా చెప్పాడు: 


సరసము బాలభాగవతచంపువు దోనురి కోనసత్కవీ 

శ్వ్చరరచితంబు రామనృపచంద్రునితిమ్మయ చిన్న తిమ్మభూ 

వరు డభిలావనీజనశివంకరముం గయికొంట యొప్పు శం 

కరుడు శశాంక రేఖయును గౌస్తుభ చుంజునాభుడుంబలెక. (సాంబో. 1-23) 


ఈ పద్యంలో చిన్న ఇబ్బంది ఉంది. పద్య బాలభాగవతాన్ని పొట్లపాడి 
తిమ్మరాజుకూ, డ్వొపద బాలభాగవతాన్ని చినతిమ్మరాజుకూ _ కోనేరునాథుడు 
అంకితమిచ్చాడు. ఈ పద్యంవల్ల ఈ చంపువును చినతిమ్మరాజుకు అంకితమిచ్చాడని 
స్ఫురించడానికి అవకాశముంది. అయితే పొట్లపొడి తిమ్మరాజూ, చిన తిమ్మరాజూ ఈ 
కృతులను శంకరుడు శశాంకరేఖనూ, విష్ణువు కౌస్తుభాన్నీ'స్వీకరించినట్టు అందుకొన్నారనే 
అర్థం వచ్చేటట్టు కవి పద్యం చెప్పి ఉంటాడు. విలేఖరులు తప్పు వ్రాయడంవల్ల పద్యం 
ఇలా రూపొందింది కాబోలు. సవరించడానికి ఆస్కారముంది. “భూవరు లఖిలా వనీజన 
కివంకరముల్‌ గయికొంట”' అని మూడవ పాదాన్ని మార్చవచ్చు. ఈవిధంగా 
పరిష్కరించకపోయినా, చినతిమ్మరాజు పేరుండడంవల్ల ఈ పద్యం ద్విపద 
బాలభాగవతాన్ని ఉద్దేశించినదని భావించవచ్చు. కోనేరునాథుడు ద్విపద కావ్యాన్ని 
క్రీ.శ.1547లో వ్రాశాడు. బాలభాగవతాన్ని అంకితమిచ్చిన పదిపన్నెండేళ్ళకు 
సాంబోపాఖ్యాన్ని రంగప్పరాజు వ్రాశాడని ఊహిస్తే తప్పు లేదు. అందుచేత క్రీ.శ. 1560 
ప్రాంతాలలో ఈ గ్రంథ రచన జరిగిందని అంచనా వేద్దాం. ఇది (గ్రంథంలోని ఆంతరంగిక 
సాక్ష్యానికి విరుద్ధం కాదు. సాంబోపాఖ్యానంలో కవి అళియ రామరాజును, సజీవునిగానే 
వర్ణించాడు. తిరుమల దేవరాయలను ఎరతిమ్మరాజని పేర్కొన్నాడు. అంటే అప్పటికి రక్షస 
తంగడియుద్ధం జరిగి ఉంటుంది, 


రామరాజు రంగప్పురాజు 367 


ఇంకొక ఆకరంవల్ల కూడ సాంబోపాఖ్యానం రచనాకాలాన్ని నిర్ణయించవచ్చు. ఈ 
రంగప్పరాజుగారి గురువు పీరు తిరుమల శ్రీనివాసాచార్యులు. ఈ సంగతిని కవి గద్యలో 
చెప్పాడు. ఈ శ్రీనివాసాచార్యులవారే నంద్యాల కృష్ణమరాజుకు కూడా గురువు. 
పింగళి సూరపరాజుగారు కళాపూర్ణోదయం రాసి ఈ కృష్ణమరాజుకే అంకితమిచ్చారు. 
కళాపూర్లోదయాన్ని వారు క్రీ.శ. 1550 ప్రాంతాలో వ్రాశారని మనం ఇంతకుముందు 
గుర్పించాం. కళాపూరోదయంలోని కొన్ని వర్ణనలు మెచ్చుకొన్నాకనే రంగప్పరాజు 
సాంబోపాఖ్యానం వ్రాశాడని భావించవచ్చు. కళాపూరోదయంలో మణిస్తంభుడు 
సుముఖాసత్తితో కలిసి సముద్రాన్ని చూశాక వారిలో కామోడ్రేకం కలిగిందనీ, ఆ 
తరువాత పుత్రజననం జరిగిందనీ సూరపరాజుగారు వ్రాశారు. 

సరిగ్గా ఇదే పద్ధతిలో రంగప్పరాజు సాంబోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు 
రుక్కిణీదేవితో కలిసి ఉప్పుకడలిని చూడడానికి వెళ్ళినట్టూ, ఆ తర్వాత ప్రద్యుమ్నుడు 
జన్మించినట్టూ వ్రాశాడు. ఈ ఘట్టంలో 9 పద్యాలను వ్రాసి రంగప్పరాజు సముద్ర వర్ణన 
చేశాడు (సాంబో.1:193-201). 

పింగళి సూరపరాజుగారు ప్రప్రథమశ్రేణి రచయితలు. వారిని చూచే ఇతరులు 
అనుకరించారని తలచవచ్చు. అందుచేత కళాపూర్ణోదయం రచన జరిగాకనే 
సాంబోపాఖ్యానాన్ని రంగప్పరాజు వ్రాశాడని భావించవచ్చు. ఈ విధంగా కూడా 
క్రీ.శ.1560 ప్రాంతాలలో ఈ కావ్యం ప్రభవించిందని నిర్ణయించవచ్చు. 


రంగప్పరాజు ఎవరిని అనుకరించినా, అతని కవిత్వంలో కొన్ని సొగసులు 
లేకపోలేదు. 
ద్వారకానగరంలోని భటులను వర్ణిస్తూ అతడు సత్కవిత్వం ఎలా ఉండాలో 
చెప్పాడు. 
వడి గలిగి ప్రాససంపద - నడరి పదన్యాసలీల నతిచిత్రగతుల్‌ 
గడలుకొని సత్కవిత్వము- వడుపున భటకోటి వీట వాలుంజాలక. 
(సాంబో, 1-157) 


ఇవన్నీ రంగప్ప రాజు కవిత్వంలో ఉన్నాయి. 


జక్కరాజు వేంకటకవి 
అయ్యలరాజు కవులు 


(పబంధాలను అంకితం పుచ్చుకొనే కాలంలో శాస్త్రీయ గ్రంథాలను వ్రాయించి ఆ 
కృతులను స్వీకరించడం చెప్పుకోదగ్గ వోోషమే. అందులోనూ సామాన్య ప్రజలకు 
బోధపడేటట్టు రాజనీతినీ, వ్యవసాయానికి పనికివచ్చే వర్షశాస్తాన్నీ అనువదింపజేయడం 
నిజంగా 'లోకోపకారమని చెప్పాలి. కొండ్రాజు వెంకటాద్రి అనే మహనీయుడు రెండు 
శాస్త్ర గ్రంథాలను వ్రాయించాడు. జక్కరాజు వేంకటకవి అనే కవి చేత క్రీ.శ. 1584వ 
సంవత్సరంలో ఇతడు కామందకాన్ని తెనిగింపజీశాడు. తెలుగులో అంతకుముందు 
కామందకం ఉండేదీ. క్రీ.శ. 1355 ప్రాంతాలలోనే ఒక ప్రాచీన కవి వ్రాసిన కామందకం 
ప్రచారంలో ఉండేది. దానిలోనుంచి 308 పద్యాలను స్వీకరించి మడికి సింగన్న తన 
సకలనీతి సమ్మతంలో ఉదాహరించాడు. రెండు వందలా యాభై సంవత్సరాలలో ఈ 
ప్రాచీన గ్రంథం పాతబడడంవల్లనో, దొరకకపోవడంవల్లనో దీనిని మళ్ళీ అనువదింప 
జేయాలని కొండ్రాజు తిమ్మరాజు భావించాడు. 'సర్వహితంబుగా బుజువుగా భూపాల 
యోగ్యంబు'గా జక్కరాజు వేంకటకవి దీనిని తెనిగించాడు. 


సంస్కృతంలో నీతిసారం అనే 36 ప్రకరణాల గ్రంథం ఒకటి ఉంది. దీనిని 
కామందకుడు వ్రాశాడు. ఇతడు ఏ దేశంవాడో, ఏ కాలపువాడో తెలియదు, అయినా 
ఇతని గ్రంథం పుట్టిననాటినుంచీ పండిత సంప్రదాయంలో పఠనపాఠ వ్యవహారంలో 
ఉంది. మల్లినాథసూరి మొదలైన వ్యాఖ్యాతలందరూ దీనిని స్మరించారు.! ఈ గ్రంథానికే 
“ఉపాధ్యాయనిరపిక్ష', 'నయపప్రకాశం' అనే రెండు వ్యాఖ్యానాలున్నాయి. ఈ 
కామందకాన్ని జక్కరాజు వేంకటకవి 1006 గద్యపద్యాలలో చక్కగా అనువదించాడు. 
“ఇది ప్రాచీన కామందకమంత రసవంతం కాదేమోకాని శబ్దశుద్ధియు, విషయ 
వైశద్యమును, ఉత్తమ రచనము మొదలగు సుగుణములతో నొప్పుచున్నది'' అని వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు చెప్పిన మాటలు నిజం.? ప్రాచీన కామందకానికీ, దీనికీ గల పోలికలు 
చూద్దాం. చారులున్నరాజు నిద్రపోతున్నా చూస్తూ ఉంటాడని ప్రాచీన కామందక రచయిత 
ఒర గీతపద్యాన్ని వ్రాశాడు. 

సూక్ష్మసూత్ర ప్రచురణముల్‌ సులభవృత్తి- బొ లపకరివీరచేష్టలజూచుచుండు 

చారచక్షులు గలిగిన జనవరుండు - నిద్రపోవుచునైనను నెలమిజూచు. 

(సకలనీతి. 381) 

ఈ భావాన్నే జక్కరాజు వేంకటకవి ఇలా చంపకమాలలో చెప్పాడు : 

చెలగెడు సూక్ష్మసూత్రములచేత బలెం దన వేగువారిచే 

నిగల సర్షవార్తలు మహీపతి దా నెరుగంగ నొప్పుని 


1. సంస్కృతవాజ్బయచరిత్ర, 1 మల్లాది సూర్యనారాయణశాస్తిగారు, పుట 168. 
2. ఆంధ్రకామందకం (మద్రాసు గవర్నమెంట్‌ ఓరియంటల్‌ సీరీస్‌ ప్రచురణ- 1950) పీఠిక, పుట 11. 


జక్కరాజు వేంకటకవి - అయ్యలరాజు కవులు 369 


ట్లఅవున జారచక్షుడయి యందమునొందిన రాజు నిద్రచే 
నలరినవేళ మేల్క నినయట్టివిధంబున మించు నెంచగక.(ఆంధ్రకామందకం, 5-82) 


తల్లి యింటికి వెళ్ళినా రాజు ఆ భవనాన్ని శోధించాలనీ, ఎక్కడికి వెళ్ళినా 
అంగరక్షకులు వెంట ఉండాలనీ, ధూళిలోనూ వానలోనూ ఉండకూడదనీ ప్రాచీన 
కామందక రచయిత ఒక సీసపద్యంలో చెప్పాడు. (సకలనీతి : 279) 


ఈ భావాలనే బక్కరాజు వెంకటకవి మూడు పద్యాలలో వ్రాశాడు: 


తన తల్లి యింటికైనక - జనపతి యెచ్చరిక జనగాదగు గా 
వున నడవికి జనియెడిచో- దనరగ నెచ్చరికె లేక తగునా యరుగక? 
ధూళిజల్లుచు విసరడి దొడ్డగాలి - కాలమందును జడివానకాలమందు 
మండువేసవియందును మబ్బులోన-నరుగరా దెందు సుస్థిరుడైన పతికి 
కలకల ముల్లసిల్ల నల కట్టికవా రిరువంక సంటదడీ౯్‌ 
దలగ నొనర్చి దూరముగ దారు భజింప బలంబు పెంపు సాం 
పులుడగ రాజవీధులనె పోవుచు వచ్చుచు నుండగా దగు 
జెలగి నిజోన్నతుల్‌ జనులు చెంతల జూడ నృపాలమాౌళికి౯. 
(ఆంధకామందకం, 3-125, 127) 


జక్కరాజు వేంకటకవి చేసీన అనువాదంలో ఆనాటి రాజకీయ పరిభాష బాగా 
కనబడుతుంది. 'ఆయుధహస్తులు' అనే చోట 'కట్టికవారు' అని వాడాడు. ఇలాగే 
నగరులలో ఉండే నపుంసకులను “అన్నగాం' డ్రని చెప్పాడు (3-129). సీనలలో ఉండే 
విభాగాలను తెలుగు మాటలలో చెప్పాడు. కైజీతపు మూకలు, ప్రాత మూకలు, కూటపు 
మూకలు, అడవి మూకలు అనే నాలుగు తెలుగు పదాలలో ఉన్న మూకలతోపాటు 
మిత్రబలాలనూ, శత్రుబలాలనూ చేరిస్తే ఆ కాలంనాటి ఆరు విధాల సేనలు తెలుస్తాయి. ఏయే 
బలాలను ఎవరెవరిపైన పంపాలో చక్కగా చెప్పాడు. అధర్మ యుద్ధమైనా తప్పు లేదట. 


మోసపు పోరిచే రిపుల మూక నవశ్యము నొంచగా నగు౯ 
వేసటలేకయుండు పృథివీపతి యీగతి శత్రు గెల్చుటల్‌ 
దోసముగాదు మున్నిటుల ద్రోణసుతుండును ద్రౌపడేయులం 
(బాసము బూని యేమరిన పట్టున నొంపడె నిద వేళలక్‌ 
(ఆంధ్రకామందతం, 8-50) 


ఎన్ని యుద్ధాలలో గెలిచినా మగవాడు ఆడదాని దగ్గర ఓడిపోతాడు. ఈ సంగతిని 
జక్కరాజు వేంకటకవి ఇలా తెనిగించాడు: 


వలపుల సొంపు కెంపుజిగి వన్ని వాల్లడకన్నులంగనం 

గలకల మంచు మించు మృదుగధ్గదభాషలు నేకంతపు చ 

రులు వెలలేని మెచ్చుల యొయారితుటారిమిటారి యొప్పులుం 

గల కలవాణి యేనరుని గాకలబెట్టదు గుట్టుముట్టగన్‌? ( ఆంధ్రకామందకం, 1-48) 


370 సమగ్రాంధ్ర సాహీత్యం - రండవ సంపుటి 


వేంకటకవిచేత కామందకాన్ని తెనిగింపజేసిన వెంకటాద్రి ఆ తరువాత కొన్నాళ్ళకు 
అయ్యలరాజు కవులను పిలిపించి రెట్టమతకశ్లా స్తాన్ని తెనిగింప జేశాడు. కన్నడ భాషలో 
రెట్టడు అనే శాస్త్రజ్ఞుడు వ్రాసిన గ్రంథాన్ని అనువదించి తనకు అంకితమిమ్మన్నాడు. 
గ్రంథమేకాక గ్రంథంలోని “ప్రతి పద్యమును మదంకితముగాగ నాంధ్రభాషానిరూఢి 
గావ్యంబు జేయు డభిలజనులకు నుపకారమై చెలంగ' అని ఆదేశించాడు (రెట్టమత, 
1-15). జంటకవులు అలాగే చేశారు. ప్రతి పద్యంలోనూ వెంకటాద్రి పేరు వచ్చేటట్టు 
చూశారు. లేకపోతే రెట్టడి పేరైనా చెప్పారు. 


ఈ జంటకవులు సుప్రసిద్ధమైన అయ్యలరాజువారి వంశంలో పుట్టినవాళ్లు. 
ఒంటిమిట్ట రఘువీర శతకం చెప్పిన అయ్యలరాజు తిప్పయ్యగారి కోవలో పిన్నక్కయ్య 
గారికి అయ్యలయ్య పుట్టాడు. నాగన్నకు భాస్మరకవి పుట్టాడు. ఈ కవిద్వయం 
రెట్టమతాన్ని వ్రాసి వెంకటాద్రికి అంకితమిచ్చారు. అయితే కొందరు పరిశోధకులు ఈ. 
వెంకటాద్రి ఆంధ్రకామందకం అంకితం పుచ్చుకొన్న వెంకటాద్రి కాడనీ, అతనికి". 
వరుసకు మనుమడైన మరో వెంకటాద్రి అనీ అంటారు. రెట్టమతశాస్త్రం క్రీ.శ. 1770లో 
రచితమైందని చెప్తారు. అయితీ ఇది పొరపాటు అభిప్రాయం. గ్రంథాన్ని సరిగా చూడక 
చెప్పిన మాటలు. రెట్టమతశాస్త్రంలోనే గ్రంథంలోని సంబోధనలలోనూ, ఆశ్వాసాంత . 
పద్యాలలోనూ దానిని అంకితం పుచ్చుకొన్న రాజుయొక్క వివరాలు ఉన్నాయి. 
రెండు గంథాల వివరాలనూ జోడిస్తే తెలుస్తుంది, ( 


ఆం అరా ఖందకం రెటమతశాన్త్రం కృతిపతి 
కృతిపతి జ్‌ 


తండ్రిపేరు రసికమందార! పెదతిమ్మరాట్కుమార! 
పెదతిమ్మరాజు వేంకటక్ష్మాప! సర్వదిగ్గానతభూప। (3-28) 
క్షమాధృతక్షమా! మహాభుజాపరా[కమ క్రియా 

కుమూరకల్ప! దానకల్బ! కుంభినీశ పాప సం 
గమావధూమణీకుమార! కాంతిపంకజాహితా! 
సమానకౌరవాధినాధ! సప్తసంతతీశ్చరా! (3-58) 
కామందకకావ్యనాయక। కవీం ద్రేష్టారసంధాయకా! (5-74) 
అని జంటకవులు చెప్పారు. 


ఈ వివరాలను తోసిరాజని గంథాంతంలో ఉన్న ప్రక్షిపపద్యంలోని 
రచనాకాలాన్ని నమ్ముకో కూడదు. ఆ పద్యం ఇది: 

కలియుగప్రథమభాగము నాల్నువేల యెన్మిదినూర్లపయిని డెబ్బదియు నొకటి 

ఇ లీివాహూనళకసమలిల వేయునాన్నూటతొంబది రెండు రూడిగాగ 

బ్రభవాదిగతములు పరగనిర్వదిమూడు నేండ్తయ్యె నెన్న విబుధు 

లట్టికాలంయిన నయ్యలు భాస్కరకవివర్యులలరా జకమలహితుని 


3. రెట్టమతశాస్త్రం (వావిళ్ళ ప్రచురణ, 1964) పీరిక- నిడుదవోలు వెంకటరావుగారు. 


తల్లిపేరు 
సంగమ్మ 


(1-23) (1-25) 


కృష్ణంరాజు 
(1-48) 


రెట్టమతశాస్త్రంవల్ల తెలిసే కొండ్రాజువారి వంశవృక్షం 
[! కొండ్రాజు (1-19) 
1 తిమ్మరాజు (1-21) 


Im పెద్దతిమ్మరా జు : భార్య పాపసంగమ్మ IV 


తిరుపతిరాజు వి. వెంకటరాజు కృష్ణమరాజు కొండమరాజు 
(క్రీ.శ.1584) (1-35) (1-36) 
ఖార్య రెండవభార్య చిన్నకృష్ణమ్మచవల్ల 
విరూపాక్షరాజు 
(1-53) 
మల్లయ్య బసవయ్య వీరన్న నీలకంఠ ఓబలరాజు 


(1-49) (1-50) (1-51) (1-52) (1-41) 
(పేర్ల తరవాత బ్రాకెట్లలో ఉన్న సంఖ్యలు అవతారికలోని పద్యాల సంఖ్య) 


వెంకటరాజు 
(1-41) 


తిరుముల 
(1-41) 


రఘునాథ 


(1-41) 


cg ఆల౦౧క్కింలు - Cgmgop 20౫ 


LLE 


372 సమగ్రాంధ్ర సాహిత్యం - "రండవ సంపుటి 


యాజ్ఞ బూర్వోక్తరెట్టమతాఖ్య కావ్య 

మును నొనర్చిరి యాచంద్రముగను గీరి 

వక్సృశ్రోతలకును గల్ల వసుధమీద 

నల యహోబలనృహంరికి నర్చణముగ. (రెట్ట. 5-73) 

ఈ పద్యం ప్రకారం రెట్టమతశాస్త్ర రచనాకాలం క్రీ.శ. 1770 అవుతుంది. కాని 
గ్రంథంలోని కృతిపతి వంశం క్రీ.శ.1600 ప్రాంతాలదాకానే కవులు కథనం చేశారు. 
మిగతా 170 సంవత్సరాల మాట ఏమిటి? రెట్టమతశాస్త్రం వల్ల తెలిసే కొండ్రాజువారి 
వంశ వృక్షాన్ని వెంకటరాజుకుమారుల తరంతో వంశావళి కథనం పూర్తవుతుంది. 


1. కొండ్రాజువారి వంశంలో ముగ్గురే వెంకటరాజులను కవులు చెప్పారు. వీళ్ళలో 
V నంబరు వెంకటరాజే రెట్టమతం కృతికర్త అనడానికి ఆస్కారముంది. 

2. ఈ వెంకటరాజు మాతామహుని పేరు మంగయగారి గురవరాజు. ఈ గురవరాజుగారి 
పెద్ద కొడుకు పెదసంగభూపాలునివద్ద విరూరి వేదాద్రి వ్రాయసంగా ఉండేవాడు. 
గురవరాజువద్దనే వేదాద్రి వ్రాయసమని విద్యారత్న నిడుదవోలు వెంకటరావుగారు 
చెప్పడం (రెట్టమతశాస్త్రం పీఠిక 6వ పుట, అధోజ్ఞాపిక) ప్రమాదజనితం. 

3. తెనాలి రామకృష్ణుని గురువుగారైన భట్టరు చిక్కాచార్యులే ఈ వెంకటాద్రికి గురువు. 

4. క్రీశ 1584లో కామందకం వెంకటాద్రి ఉన్నాడు. అతని తరువాత ఒక్కతరాన్నే 
రెట్టమతం కవులు చెప్పారు. అందుచేత రెట్టయతశాస్త్రం రచన క్రీ.శ. 1770లో అనడానికి 
ఆస్కారం లేదు. 


ఈ వంశావళిలోని వివరాలవల్ల కొండ్రాజు వెంకటాద్రి తెనాలిరామకృష్ణుని 
సమకాలికుడని తేలుతుంది. రెట్టమతశాస్త్రం క్రీ.శ. 1584 తరువాత కొద్ది సంవత్సరాలకు 
అంకితం పుచ్చుకొని ఉంటాడు. ఇతడు “పొడవిద్వత్క వీశ్చర ప్రకరవినుతగాఢసత్మృతా 
విభుడు' ఆని అయ్యలరాజు కవులు చెప్పారు. కృతిపతి గురించి ఇన్ని వివరాలు చెప్పినా, 
కవులు తమను గురించి వివరాలేం చెప్పుకోలేదు. వీళ్లు తెనిగించిన వివరాలున్నాయి. ఇది 
ఒక రకంగా దోనయామాత్యుని సస్యానందంలాంటిది. ఈ గ్రంథంలో చివరి భాగం 
జ్యోతిషం. ప్రభవ, విభవ మొదలైన అరవై సంవత్సరాలకు ఫలితాలు ఉన్నాయి. 

వానలు ఆకాశంలోని మేఘాలవల్ల కాక ప్రశ్న అడిగేవాళ్లు పట్టుకొన్న 
వస్తువులనుబట్టి, ప్రక్కనున్న శకునాలను బట్టి కురుస్తాయో, కురవవో చెప్పవచ్చునన్న 
మూఢనమ్మకం ఈ గ్రంథంలో ఉంది. ' ప్రజాప్రస్టలక్షణం' అనే ప్రకరణంలోని ఈ పద్యం 
చూడండి: 

” విరులయిన ఫలములయినను - బరువడి యక్షతలనైనబట్టుక నగుచు౯ 
సరసులు వానకు నడిగిన - విరివిగ వర్షంబు గురియు వేంకటనృపతీ! 
(రెట్టమత. 2-2) 
ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎవరైనా వల, నిప్పులు మొదలైనవి పట్టుకొంటే వానలు 
పడవట! (2-15) 
ఇటువంటి శాస్త్రీయ గ్రంథాల వల్ల నేడు ప్రయోజనం చాలా పరిమితం. 


చక్రపురి రాఘవాదారి 


సంస్కృత పంచకావ్యాలలో శ్రీహర్టుని నైషధీయ చరిత్రను అన్ని సంప్రదాయాలవాళ్ళూ 
ఏకగ్రీవంగా చేర్చకపోయినా ఆ ప్రొఢకావ్యానికి శ్రీనాథుడు చేసిన అనువాదాన్ని మాత్రం 
తెలుగువాళ్లు తమ పంచకావ్యాలలో లెక్కించారు. నైషధం విద్వదౌషధం అయింది. 
ప్రొఢతరంగా శ్రీనాథుడు ఈ కావ్యాన్ని అనువదించాక అనంతర కవులందరూ దానిని ఒక 
శతాబ్దిన్నర చదువుకొన్నారేగాని నలచరిత్రను మళ్ళీ రచించాలని భావించినట్టు లేదు. 
శ్రీహర్షని కావ్యంలోని మంచి శోకాలనూ, చక్కని శ్లేషలనూ శ్రీనాథుడు విడిచిపెడితే 
వాటిలో కొన్నింటిని రామరాజభూషణుడు అనువదించి అనుసరించి తన వసుచరిత్రలో 
పెట్టుకొన్నాడు. అంతతో _తనివితీరక ఏకార్థకావ్యంలో _ శ్రీహర్షుడు చూపిన 
చమత్కారాలు ద్వర్థికావ్యంలో చూపాలని అతడు హరిశ్చంద్రనలోపాఖ్యానం అనే 
రెండర్భాల కావ్యాన్ని వ్రాశాడు. భట్టుమూర్తి ఇలాగ మళ్ళీ నలచరిత్రను వ్రాయడానికి 
ఉపక్రమించిన కాలంలో ఇతర కవులు కూడా ఈ చక్రవర్తి కథను సీదాగా రచించడానికి 
పూనుకొన్నారు. వాళ్ళలో చక్రపురి రాఘవాచారి ఒకడు. ఈయన నలచరిత్రను 
ద్విపదకావ్యంగా వ్రాసి ఘటికాచలంలోని నరసింహస్వామికి అంకితమిచ్చాడు. మద్రాసు 
రాష్ట్రం ఉత్తరార్కాటు జిల్లాలో ఉన్న షోలింగర్‌ అనే చోళలింగపురాన్నీ ఘుటికాచల 
మంటారు. ఇది 108 దివ్యతిరుపతులలో ఒకటి. ఈ క్షేత్రంలో కందాళవారిది ఆచార్యపీఠం. 
క్రీశ 1517లో కందాళ దొడ్డయాచార్యులవారనే ఒక గురువుగారు ఉండేవారు. ఆయనకు 
తన పేరిటివాడే ఒక శిష్యుడున్నాడు. శిష్యుని ఇంటిపేరు చక్రపురివారు. వీళ్ళది 
పండిత కుటుంబం. చక్రపురి దొడ్డయాచార్యులకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పీరు 
రంగయ్య; రెండోవారి పేరు తిరువెంగశయ్య. రంగయ్య రాజపూజితుడు; సంగీత సాహిత్య 
సత్కళావిదుడు: సరససత్కవి. తిరువెంగళయ్య ఆంధ్రవిద్యా ప్రవీణుడు. ఈయన 
కుమారుడే రాఘవాచార్యులు. ఇతడు విద్యావిశారదుడు. ఈ వివరాలన్నీ 
రాఘవాచార్యులు వ్రాసిన ద్విపద నలచరిత్రలోని “గద్యల' వల్ల తెలుస్తున్నాయి. దీనిని కవి 
రెండుభాగాలుగా వ్రాశాడు.! అయితే పూర్వార్ధం చివర చెప్పిన సాంతవిషయాలకూ, 
ఉత్తరార్థం చివర చెప్పినవాటికీ కొంచెం తేడా ఉంది. పూర్వార్థ్ణంలో కవి తనకు 
రంగనామాత్యుడనే పెదతండ్రి ఉన్నట్లు చెప్పాడు (2-877). ఉత్తరార్థం 'గద్య'లో ఈ పేరు 
కనబడదు. పెదతండ్రి పేరుండవలసిన ద్వాపదలను విలేఖరి వ్రాసినట్టు లేదు.? అందువల్ల 
అన్వయంలో ఇబ్బంది కూడా కనబడుతుంది. చక్రపురి రాఘవాచార్యులు తన పెదతండ్రీ, 
తండ్రీ కవులని చెప్పాడేగాని వాళ్ళు వ్రాసిన గ్రంథాల వివరాలు చెప్పలేదు. అయితే తన 
కావ్యానికి ఎటువంటి ఖ్యాతి రావాలో మాత్రం చెప్పుకొన్నాడు. 


జలధివంద్యునకు భూజనసేవితునకు- నలువగు ఘటకా ద్రినారసింహునకు 
నంకితంబుగ జేసి యవనిలోపలను- గొంకక యీకథ గోదిక సభల 


1. దీనినే బ్రౌనుదొరగారు అయిదాశ్వాసాలుగా విభజించి ప్రచురించారు. 
2. నలచరిత్ర (వావిళ్ళవారీము ద్రణ), పుటలు 127 & 318. 


374 = సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వెలయ బఖ్యాతిగా వేడ్క చెన్నొంద- సలలితసారాం ధ్రశబ్దసంగతుల 
దెలిపెద నీకథ ద్వొపదకావ్యమున... (నల.ఉపోద్దాతం. 55-61) 


ఈ కవి ఈ కథను 'అవనిలో కవిరాజు లైనట్టి సరసకవుల సత్మృప తనకు 
కలగబట్టి వ్రాశానని చెప్పాడు. అయితే కవిరాజయిన శ్రీనాథుణ్ణి అనుసరించలేదు. 
శృంగారనైషధంలోని రసవంతమైన భాగాలను ఇందులో చేర్చలేదు. భారతం అరణ్య 
పర్వంలో నన్నయ్యగారు కథను ఎలా కథనం చేశారో దానినే రాఘవాచార్యులు మూడు 
వంతులా ముప్పాతిక అనుసరించాడు. నన్నయ్యగారి నలచరిత్రలో స్వయంవరానికి 
వచ్చిన రాజులను పెళ్ళికూతురుకు పరిచయం చేయడానికి ఎవరూ లేరు. శృంగార 
నైషధంలో సాక్షాత్తూ భారతీదేవి పరిచయం చేస్తుంది. ద్విపదకావ్యంలో 
రాఘవాచార్యులు ఈ పనిని రాజపురోహితుడు వసుదేవునికి అప్పగించాడు. 
(నన్నయ్యగారి భారతంలో పురోహితుని పేరు సుదేవుడు (అరణ్య. 2-142).) 
తొలిభాగంలో  శ్రీనాథుణ్ణేకాదు. మలిభాగంలో నన్నయ్యగారినికూడా మంచి 
ఘట్టాలలో రాఘవాచార్యులు అనుసరించలేదు. సైరంధ్రివేషంలో సుబాహుపురానికి 
వస్తున్న దమయంతిని రాజమాత చూస్తుంది. ఆమె దాసితో ఇలా అన్నదని నన్నయ్యగారు 


వ్రాశారు. 


జీర్ణమై కడుమాసిన చీర గట్టి - ధూళిధూసరాలకములు దూలుచుండ 
నబల యున్మత్తవేషిణియైన లచ్చి- కరణి నిటువచ్చుచున్నది కంటె దాసి? 
(అరణ్య. 2-116) 

ఒక చిన్న సమాసంలో బ్రహ్మాండమైన అర్జాన్ని మహాకవులే చెప్పగలరు. పండు 
ముసలియైన సుముఖాసత్తిని వర్ణిస్తూ పింగళి సూరపరాజుగారు ఆమె 'భావజుడు 
వెళ్ళిపోయిన పాడుమేడ పగిది కన్పిస్తున్నదన్నారు (కళా. ౩-89). బెక్షువర్తీ యసినివర్ణిస్తూ 
శ్రీశ్రీ ఇలా అన్నాడు: 

ముగ్గుబుట్టవంటి తల - ముడుతలు దేరిన దేహం 

కాంతిలేని గాజుకళ్లు - తనకన్నా శవం నయం, 

ఇటువంటి వర్ణనలకు నన్నయ్యగారి “ఉన్మత్తవేషిణియైన లచ్చి నాయనమ్మ. 
సథసకవుల సత్మృప తనకు ఉన్నదన్న చక్రపురి రాఘవాచార్యులు ఈ ఘట్టంలో చాలా 
పేథవంగా వ్రాశాడు. రాజమాత తన చెంత నుండిన తరుణంలో ఇలా అందట. 

ano వనజాక్షి జూచితే వచ్చెడుదాని 


నలినారి బోలు నాచనకాంతి మించి - వలనొప్ప శ్రీలక్షివడుపుననున్న 
దీ యింతి యెవ్వరో యెరుగంగ రాదు... (నల, 4: 710-713) 


కవిభాజులైన సరసకవులు సత్మృపతో అందించిన భావాలను కూడా స్వీకరించ 
లేకఫోవడం లోపమే. నన్నయ్యగారు దమయంతి ముఖకాంతి నలినారి కాంతి అనలేదు. 


చక్రపురి రాఘవాచారి 375 


“దినకరప్రభాపటలధూసరితచంద్రరేఖలాగ దీప్తి విహీనయై డస్పినా కడురమ్యంగా 
ఉం' దన్నారు (అరణ్య. 2-116). ప్రసన్న కథాకలితార్థయుక్తి స్ఫురింపజీసీ మహాకవుల 
రచన ముందు రాఘవాచార్యుల రచన తీసికట్టేగాని దేనితోనూ పోల్పక చదివితే 
అక్కడక్కడ చక్కదనాలు కొన్ని కనబడతాయి. మాటవరసకు నలుని ధర్మరాజ్యాన్ని 
వర్ణిస్తూ కవి తన సమకాలికులు ఎటువంటి రాజ్యం సుఖిక్షమను కొంటారో 
' తెలియజేశాడు. 


నూరుమాడలకు మున్నుగ రూకవడ్డి- యేరుకిర్వదినాలుగెద్దులు దున్ను 

పదిపాళ్ళ కొకపాలు పార్టివేంద్రునకు- గొదవతొమ్మిదిపాళ్లుకొను బంటకాపు 
లొలయుచు బుట్టికి నొక రూక పన్ను- గలిగి వర్షించు కాలంబునందు 

ఇల నవగ్రహదోషమెన్నడు లేదు. (నల.;157-63) 


ఇలాగ సమకాలిక విషయాలనైనా వేరే చోట్ల చెప్పకపోవడం విచారకరమే. కథ 
చెప్పడంలో కూడ అక్కడక్కడ 'పిదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడకా, కొడుకు చేతి 
గొడ్డలీ' అని చెప్పిందే, చెప్పిందే చెప్పడం విసుగెత్తిస్తుంది. అయినా నడక బాగుంది, 
నష్రాసటు అంత్యప్రాసలు కొంచెం ఎక్కువగానే వాడినా శ్రావ్యంగా ఉంటాయి. 
నలచరిత్ర వ్రాసిన రాఘవాచార్యులు విష్ణుభక్తి చరిత్ర అనే ద్విపదకావ్యం రచించాడు. ఇది 
విష్ణుపురాణమనే పేర అచ్చుపడింది.* కాని కవి నిర్దేశించిన పేరు భక్త చరిత్రే. 


వలనొప్పఘటికా ద్రివాసు డైనట్టి - నలినాక్షుడోంకారనారసింహునికి 
వెలయు నంకితముగా ద్వాపదరూపమున - బలువైన శ్రీవిష్ణు భక్టచరి త్ర 
విరచింతు నా నేర్చువిధమెల్ల దెలియ. . . (D-1182) 


మద్రాసు ప్రాచ్యలిఖిత గంధాలయంవారు ప్రచురించిన వర్ణనాత్మక క్యాటలాగులో 
"ఈ నీరసడ్విపదప్రబంధమున ఆళ్వార్లు మొదలగు విష్ణుభక్తుల చరిత్రములు 
వర్ణితములైనవి'' అనె వ్రాశారు. ఈ కావ్యాన్ని కూడా రాఘవాచార్యులు రెండు 
భాగాలుగా వ్రాశాడు. మొదటి భాగంలో యమలోక వర్ణనం, అక్కడకు వచ్చే 
పాపాత్ములు చేసీ పాతకాల వివరాలు ఉన్నాయట. రెండోభాగంలో రామానుజుల 
ప్రభావం, ఆ మతస్థాపన, దాని మాహాత్మ్యాలు వర్ణించాడట.్‌ 


నీరసమైన ద్వాపద కావ్యాలు వ్రాసిన ఈ ప్రథమేతరశ్రేణి రచయిత ఒక్క 
విషయంలో ప్రథమ సానాన్ని నోచుకొంటున్నాడు. ఇంతవరకూ మనకు లభించిన 
యక్షగానాలలో కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవవిజయం మొదటిదనుకొంటున్నాం. 
రుద్రకవికాలం శ్రీ.శ.1520 ప్రాంతాలా, లేక 1620 ప్రాంతాలా అన్నది తేలదు. 


3. _ఆంధ్రవాబ్బయసూచిక - కాశీనాథుని నాగేశ్చ్వరరావుగారు, పుట 193. 
4. మద్రాసు ఓరియంటల్‌ లైబ్రరీ - డి. క్యాటలాగు, ౫” ద్విపదకావ్యాలు, పుట 1505. 
క ఆంధ్రకవితరంగిణి - చాగంటి శషయ్యగారు, పుటలు 19, 134. 


376 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ నూరేళ్ళ కాలంలో ఇద్దరు ముగ్గురు రుద్రకవులు ఉన్నారనుకోవడం, వాళ్ళలో 
రెండో రుద్రకవి సుగ్రీవవిజయం వ్రాశాడనుకోవడం భావ్యం. అప్పుడు అతని కాలం 
కీ.శ.1558 ప్రాంతాలు అవుతుంది. సరిగ్గా ఈ కాలంలోనే చక్రపురి రాఘవాచార్యులు 
కూడా యక్షగానం వ్రాసిన సాక్ష్యాలు కనబడుతున్నాయి. మద్రాసు ప్రాచ్యలిఖిత 
[గ్రంథాలయంలో “విప్రనారాయణ చరీత్ర' మనే యక్షగానం ఒకటి ఉంది. దాని నెంబరు 
౦0.1939. కర్ణ పేరు తెలియదు. ఇది అముద్రితం. ఈ యక్షగానాలపై పరిశోధనలు జరిపిన 
డా! యస్‌.వి. జోగారావుగారు ఈ యక్షగానాన్ని చక్రపురి రాఘవాచార్యులే వ్రాశాడని 
నిరూపించారు. కర్తకాలం క్రీ.శ.1545 ప్రాంతాలు కావచ్చునని ఊహించారు. అందుచేత 
కందుకూరి రుద్రకవి సుగ్రీవవిజయంకన్నా ఈ విప్రనారాయణ చరిత్ర ప్రాచీనమని 
రాఘవాచార్యులకే లభిస్తున్న మొదటి యక్షగాన రచయితగా తొలిపీట వేయాలని 
చెప్పారు. “రాఘవాచార్యుల రచన సలక్షణముగా నున్నది కాని యింత ప్రొఢముగా లీదు'' 
అని డాక్టరు జోగారావుగారు తేల్చారు. అయినా విప్రనారాయణ చరిత్రే దొరుకుతున్న 
యక్షగానాలలో మొదటిదైతే ఆ కారణంచేతనైనా అది అచ్చుపడాలి. తొలి యక్షగాన 
రచయితగా చక్రపురి రాఘవాచార్యుల రచనలను సమీక్షించి స్మరించాలి. 


ఏకామనాథుడు, చరిత్రకారులు 


కథలంటే చెవి కోసుకోని జాతి ఉండదు. కట్టుకథలు, పిట్టకథలు విన్నాక ఎప్పుడో 
ఒకప్పుడు ప్రతిఒక్కడూ తన జాతి చరిత్రను వినాలనుకొంటాడు. తన దేశాన్ని పాలించిన 
రాజుల కథలు, వాళ్ల జీవిత పోషాలు తెలుసుకోవాలనుకొంటాడు. 'ఈ రాణీ ప్రేమ 
పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు' తూచా తప్పకుండా చెప్పమంటాడు. సాంఘిక 
చైతన్యం మేల్కొన్న పాఠకుడు 'సామ్రూజ్యపు దండయాత్రలో సామాన్యుని 
సాహసమెట్టిది?' మొదలైన ప్రశ్నలు వేస్తాడు. 


వాస్తవానికి మన పురాణాలన్నీ అత్యంత ప్రాచీనకాలంలో దేశ చరితలుగా 
ప్రారంభమైనవే. ప్రతి పురాణంలో వంశం, మన్వంతరం, వంశానుచరితం ఉండాలి. 
ప్రక్షిప్తాలతో కల్తీకాని రోజులో, మన ఆదిమజీవనంలో, తొలి పురాణాలు చరిత్రల 
స్థానాన్ని భర్తీ చేసేవి. సత్యం కన్నా మహిమలకే ప్రాధాన్యమిచ్చే మన పూర్వులు యథార్థ 
గాథలకు అభూతకల్పనలు జోడించి, భారతీయులు 'చరిత్రహీను'లనే అపఖ్యాతిని 
తీసుకొచ్చారు. 


సంస్కృత వాజ్బయంలో ఎన్నో శాఖలున్నాయి. కాని, చరిత్ర రచన వాటిలో 
కనబడదు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా కల్లణుని రాజతరంగిణి తప్ప మరో చారిత్రక గ్రంథం 
కనబడదు. ఇది సంపూర్ణదేశ చరిత్ర కాదు. ఒక్క కాళ్ళీరుకే పరిమితం. సంస్కృత 


6. యస్వీ జోగారావు, ఆంధ్రయక్షగానవా జ్మయచరి త్ర - ద్వితీయభాగం - పుట 2. 


ఏకాయమనాథుడు, చరిత్రకారులు 377 


వాజ్మయంలో కనీసం ఈ ఒక్క పుస్తకమేనా కనబడుతున్నది. “అల్లుడికి నెయ్యా లేదు, 
అల్లుడితో వచ్చినవాడికి నూనే లేదు' అన్నట్టు సంస్కృతంలో సిసలైన చారిత్రక గ్రంథాలు 
లేవు; ఆ వాజ్మయాన్నే అనుకరించే తెలుగులో ఆంధ్రదేశానికి సంబంధించిన కట్టుకథల 
పుట్టయినా లేదు. | 


మహమ్మదీయుల ఆగమనంతో మనవాళ్లు చరిత్ర విషయంలో మూసుకొన్న కళ్లు 
కొద్దిగా తెరుచుకొన్నారు. అరబ్బీ పారసీక భాషలలో మహమ్మదీయులు వ్రాసిన చారిత్రక 
గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళతో సంపర్కం ఏర్పడ్డాక హిందువులు కూడా చరిత్రలు 
వాయసాగారు. అయితే మాతృ భాషలలో వ్రాసిన పాపానపోలేదు. మాతృదేశం గురించి 
వ్రాసి పుణ్యం కట్టుకోనూ లేదు. లక్ష్మీనారాయణ, చంద్రభాను మొదలైన హిందూ చరిత్ర 
కారులు మహమ్మదీయ భాషలో వ్రాసిన గ్రంథాలలో మహమ్మదీయ రాజ్యాల 
చరిత్రీగాని హిందూ సంస్థానాల చరిత్ర' ఎక్కడా కనబడదట." 'తల్లికిలేని ముద్దు దాడికి 
వస్తుందా? అని సామెత చెప్పినట్టు హిందూ చరిత్రకారులే వ్రాయకపోతీ విజయనగర 
సామ్రాజ్య చరిత్రను ఫెరిస్తావంటి ముస్లిం చరిత్రకారులు వ్రాస్తారా?? 


కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక, ఓరుగల్లు మహమ్మదీయుల వశమయ్యాక, 
బహమనీరా జ్యం విస్తరిల్లుతూ వచ్చాక అరవ్పీ పారసీక భాషలను అభ్యసించి ఆ 
వాజ్బ్మయంలోని ప్రాచీన, నవీన చరిత్రలను చదివే తెలుగువాళ్ళలో కనీసం ఒక్కడికైనా 
తాను పుట్టిన గడ్డను పాలించిన రాజవంశాల చరిత్రను రచించాలనే సంకల్పం కలగకపోతే 
మన జాతంత నిర్వీర్యమైన జాతి, నిస్టీజమైన జాతి ఇంకొకటి లేదని ఒప్పుకొని, వంచిన 
తల ఎత్తుకొనేవాళ్ళం కాదు. అయితే క్రీశ 1600 ప్రాంతాలలో కొంత లేటుగానైనా, 
కాకతీయుల ఘనవైభవాన్ని గ్రంథస్థం చేసిన చిరస్మరణీయుడు ఒకడు మనకు ఆ 
అవమానం కలుగకుండా చేశాడు, అతని పేరు ఏకామనాథుడు. అతడు వ్రాసిన చారిత్రక 
రగంథంపీరు ప్రతాపచరిత్ర. దానిని గురించి తెలుసుకొందాం. 


““ఏకాయమనాథుండనువాడు ఒక పుణ్యకథ  పలుకందలంచి'”” కాకతిరాజులు 
“వెయ్యేండ్లు భూమి పాలించి యేకశిలానగరంబు కట్టించి మరియు పెక్కుసాహసంబులు 
చేసి శాత్రవుల గెల్చిన చరిత్ర సంగ్రహీంచుక ఇన్నూరు ఇరవదేనుకథలుగా అనుక్రమణిక 
సర్వంబు”' తెలుపుతానన్నాడు. ప్రతాపచరిత్ర వ్రాశాడు. 


చంద్రవంశంలో ఎందరో గొప్పరాజులు పుట్టారు. వాళ్ళలో సోమదేవరాజు ఒకడు. 
ఆయన కందారం రాజధానిగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు కటక వల్లభునితో 
విరోధమొచ్చింది. గజయుద్ధంలో గజపతిచే సోమదేవరాజు మరణించాడు. అతని భార్య 
సిరియాలదేవి అప్పటికి గర్భిణి. ఆమె శత్రువుల బారి నుండి తప్పించుకొని 
హన్మకొండకు పోయి తలదాచుకొంది. ఆ ప్రాంతాలను ఒక ఎరుకలరాజు పాలిస్తున్నాడు. 
1. చరిత్ర రచన: ప్రథమభాగం - డా॥ నేలటూరి వెంకటరమణయ్యగారు, పుట... = 


2. ఖాసిం ఫెరిస్తా 'తారీఖ్‌-ఉల్‌-హింద్‌' అనే గ్రంథం వ్రాశాడు. అందు హీందూదేశంలోని అన్ని 
" మహమ్మదీయరాజ్యాల చరిత్రా ఉంది. 


378 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అతని పురోహితుడు మాధవశర్మ ఆమెకు ఆశ్రయమిచ్చాడు. సిరియాలదేవి 
హనుమకొండలో ఉంటున్నట్టు కటకవల్లభునకు తెలిసింది. అతడు దండెత్తి వెళ్లాడు. 
సిరియాలడేవి కోసం వెతికించాడు. 


“రాజగృహంబులకు రాజస్త్రీజనంబులను, విప్రగృహంబులకు విప్రవరులను... 
నానాజాతిగృహంబులకు నానావర్గంబులవారిని నియోగించి” వాళ్ళతో “నాకు 
సిరియాలదేవిని వెతకి తెచ్చినవారికి నా రాజ్యుంబులో అర్థరా జ్యంబు ఇచ్చెద'' నాకు 
నతండునే చెలికాడు. నాకు ప్రాణబంధుండు. ఇందుకు తప్పను'' అన్నాడు. వాళ్లు అట్లు 
రాజుచే అనుజ్ఞాతులై హన్మకొండజొచ్చి రాజగృహంబులును మేడలును రాణివాన 
గృహంబులను బండార గృహంబులును నేలిమాలియును పనులుగాపిళ్లును నూతులును 
తోటలును నానావర్ణగాడంబులును వెతకి వచ్చిన ఠావుకు మగిడి వచ్చుచు చూచిన 
యెడల మగుడ చూచుచుపోయిన వీథికి మగుడపోవుచు ఎక్కిన మేడలు తిరుగ ఎక్కుచు ఆ 
విధంబున సిరీయాలదేవిని కానక పురంబును నొక్కకడకు రావించి చూచునెడ 
కందారంబు ప్రజల నొక్కరైన గానక యేడు దినంబులు వెతకి బ్రాహ్మణ స్త్రీలలో 
సిరియాలదేవిని చూచి కొందరు ఇడి రాజపత్ని యగుదునని తలంచి “బహుజనంబులతో 
వచ్చినది, ఒంటిగా నుండ నేర్చునే? యిది విప్రాంగనయే కదా కాబోలు'నని 
మగుడువారును; 


అందులో నొక్క ధూర్తు ఆ యింతిని వీక్షించి “యీ యింతి ముఖంబు 
పూర్ణబింబంబు తిరస్కరించుచున్న ది, యీ కుటిలకుంతలంబులును, ఈ మంద 
యానంబులును, ఈ విశాలనేత్రంబులును సింగిణి బొమ్మలున్ను సంపెంగ నాసికంబును 
ఈ బాహువులును, జక్కవస్తనంబులున్ను యీ రంభోరుహదంతలును హరి మధ్య 
నడుమును అష్టదళపద్మంబులచేతులు, వజంబుల పలువరుసయు, ఇందనీలంబుల 
కురులును ఈ పాద పద్మంబుల మెరుంగులును తక్కిన యితర జనకాంతలకు గలుగ 
నేర్చునే? యిది రాజపత్నియగు సిరియాలదేవియని తప్పదని నిశ్చయించి తన వారల 
కెరింగించిన: 


ఎరుకులరాజు యనుమతిని కటకవల్లభుని సముఖమునకు దోడుకొని పోవు 
సమయంబున ఆ పురి విప్రులు సిరియాలదేవిని మరల తీసుకొని హాహాకారంబులు 
చేయుచు “ఈ సతి రాజకాంత కాదు; ఇది విప్రకాంత; మా మాధవశర్మ ఈూతురు. ఈ 
చెలియ పెనిమిటి వారణాసికి పోవుచు గర్చ్భంబుననున్న మాతగృహంబున నుంచి చనియె, 
ఇది నిజంబు. ఎట్టి ప్రమాణంబు అయిన చేసెదము'' అన్నారు. 


కటకవల్లభుడు వాళ్ళను చూసి “ఈమె వడ్డించిన అన్నం మీరు తింటే ఈమె 
బ్రాహ్మణకాంత అని నమ్ముతాము” అన్నాడు. ఆమె వడ్డించింది. వాళ్లు తిన్నారు. ఆమె 
మాధవశర్మ కూతురని అంతా నమ్మారు. ఆమె కూడా ఆ బ్రాహ్మణుని కన్నకూతురు లాగే 
కృతజ్ఞతతో వర్షించి తన కొడుక్కు మాధవవర్మ అని పెరు పెట్టుకొంది. 


౩. ఆంధ్రసాహిత్యపరిషత్ప త్రిక, 6వ సంపుటి, పుటలు 341, 342. 


ఏకాయనాథుడు, చరిత్రకారులు 379 


మాధవవర్మ ““శాలివాహనశకవర్షంబులు ఇన్నూట ముప్ఫయి ఆరగు తారణనోమ 
సంవత్సర మాఘశుద్ధపంచమీ గురువారంబున శవణానక్షత్రంబున”' సింహాసనమెక్కా జని 
ఏకామనాథుడు వాటు ఈ మాధవవర్మ లగాయతు ప్రతాపరుడ్రునిదాకా ఓరుగల్లు 
ఏలిన 15 మంది చరిత్రలు కథనం చేశాడు. ఏకామనాథుడు చేసిన ఈ కథనం పట్నంలో 
ర్ఫుమ్లీ వెంకన్నగారు, ఖండేరావుపంతులుగారు లెక్కచేసి కాకతి రాజుల సేర్షు వాళ్లు 
ఎన్నేళ్ళు పాలించారో ఆ వివరాలు ఇలా ఇచ్చారు.* 


wan 


నెం. రాజుపేరు పరిపాలనకాలం శాలివాహనశకం 
1.  మూధవరాజు 175 సంవత్సరాలు శకం 230 నుండి 
2. పద్మసేనరాజు 80 సంవత్సరాలు 
3. _వెన్నమరాజు 72 సంవత్సరాలు 
4. దుండమరాజు 75 సంవత్సరాలు 
5. కుంతలదేవి 9 సంవత్సరాలు 
6. _ ఎరుకదేవరాజు 76 సంవత్సరాలు 
7, భువవైకమల్లుడు 76 సంవత్సరాలు 
8. త్రిభువనైకమల్లుడు 74 సంవత్సరాలు 
9. కాకతిపోతరాజు 72 సంవత్సరాలు 
10. రుదమరాజు 74 సంవత్సరాలు 
11. మహాదేవరాజు 3౩ సంవత్సరాలు 
12. గణపతిరాజు 77 సంవత్సరాలు 
13. రుద్రమదేవులు 38 సంవత్సరాలు 
14. అన్నమదేవుడు 12 సంవత్సరాలు 
15. శ్రీముత్రతాప 76 సంవత్సరాలు శకం 1229 దాకా 
వీరరుద్రమహారాజు 
మొత్తం 999 సంవత్సరాలు 


ఈ 15 మంది రాజుల పట్టికలో 8వ వ్యక్తి అయిన త్రిభువనైకమల్లుని దగ్గర నుంచి 
అందరూ చారిత్రక వ్యక్తులే. ఈ త్రిభువనైకమల్లుడే కాకతి బేతరాజు. ఇతడు పశ్చిమ 
చాళుక్యులకు సామంతుడై వాళ్ళ బిరుదులను వహించాడు. ఇతడు ఆధునిక చరిత్రకారులు 
చెప్పే రెండవ బేతరాజు అని గుర్జించవచ్చు. ఇతని కాలం కీ.శ. 1075-1110. ఇతని 
కుమారుడు కాకతి ప్రోలరాజు. ఇతడే ఓరుగల్లు నిర్మింగాడని ఏకాచునాథుడు చెప్పాడు. 
తారీఖులు కూడ ఇచ్చాడు. ''శాలివాహనశక వర్గంబులు తొమ్మిదినూట తొమ్మిదియగు 
'శుభకృత్‌నామ సంవత్సరం కార్తీకశుద్ధ పంచమి గురువారంబున రోహిణీ నక్షత్రంబున 
వొరంగల్లుకట్టియు'' అని ఏకామైనాథుడు వ్రాశాడు." క్రీ.శ. 1087లో ఓరుగల్లు నిర్మాణం 


4. ఆంధ్రసాహిత్యపరిషత్ప త్రిక, 7వానం.'పుట 312. 
5. అంధ్రసాహిత్యపరిషత్ప్స త్రిక, సం. 7 పుట 134. 


380 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జరిగిందని ఇతడు చెప్పినా ఆధునిక చరిత్రకారులు మాత్రం క్రీశ. 1158-1145 మధ్య 
పాలించిన రుద్రదేవరాజే ఓరుగల్లు నిర్మించినట్టు చెప్తారు.* 


ఈ విధంగా ఏకామయనాథుడు చాలా చారిత్రకవిరుద్ధాలైన విషయాలను చెప్పాడు. 
రుద్రమదేవి గణపతిదేవచకక్రవర్తి కన్నకూతురు. అయితే ఈమె గణపతిదేవుని భార్య అని 
ఏకామనాథుడు పొరపడ్డాడు.” కృష్ణదేవరాయలవారి సమీపకాలంలో ఉండే మొల్ల 
తిక్కన సోమయాజి కాలం నాటిదనుకొన్నాడు. అమె తన రామాయణాన్ని ప్రతాప 
రుద్రుని కంకితమివ్వబోయిందని చెప్పాడు.* ఇటువంటి చారిత్రక లోపాలు ఎన్ని ఉన్నా 
ప్రతాపచరిత్రకు మన సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. తన కాలంనాడు 
ప్రచారంలో ఉన్న విషయాలను ఏకామనాథుడు గ్రంథస్థం చేశాడు. 


అయితే ఏకామనాథుడు ఎప్పటివాడు అన్నది ప్రశ్న. ఈ సమస్యను ప్రతాపచరిత్ర 
లోని ఆంతరంగిక సాక్ష్యాలతో పరిష్కరించాలని ఖండవల్లి లక్ష్మీరంజనంగారు 
ప్రయత్నించారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వీరనరసింహరాయల్ని ఏకాము 
' నాథుడు పేర్కొన్నాడు. కాకతీయ రాజులలో ఏడవవాడైన భువనైకమల్లుడు “చతురంగ 
బలంబులతో విజయనగరంబుపై వెడలి యప్పురంబేలు వీరనరసింహరాయల గెల్చి 
అతనితో అప్పనంబులుకొన్నా”డని ఏకామనాథుడు వ్రాశాడు.” వీరనృసింహరాయలు 
కృష్టదేవరాయలవారి అన్నగారు. ఇతడు క్రీశ 1505-1509 మధ్య విజయనగరాన్ని 
పాలించాడు. ఏకామ్రనాథుడు మొల్లను కూడ పేర్కొన్నాడు. ఈ అంశాలను చర్చించిన 
ఖండవల్లివారు ఏకాద్రునాథుని ప్రతాపచరిత్ర క్రీ.శ.1550 ప్రాంతాలలో రచించిన 
గ్రంథమని భావిస్తున్నారు. 19 


అయితే ఏకామనాథుడు అంతకన్నా అర్వాచీనుడని చెప్పవచ్చు. ఆతని 
ప్రతాపచరిత్రకు చాలా ప్రతులు ఉన్నట్టున్నాయి. తలుగు రాజుల చరిత్రము అనే పీర 
మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఒక ప్రతి ఉంది. (2.749) దానిలో చివర ఇలా 
ఉంది: 


ప్రతాపరుద్రుడు ఏకశిలానగరంబు ఏలి నిరిచారణపోయిన వెనుక ప్రతాప 
వీరభద్రయ్య సులతానివశాన యేలిన యేండ్లు 3. ఆ వెనక ఢిల్లీశ్వరుని వశంబు చేసుకొని 
యేలిన యేండ్లు 48. వారు చాలించుకొని పోయిన తర్వాతను ఓరుగల్లు అంతరమన్నీలు 
వెమానుములుకు మొదలైనవారు హనుమకొండ ఠాణా చేసి యేలిన యేండ్లు 14. 
తర్వాతను గజపతి రాయలు వెనక రేచర్తవారు రాజ్యము చేసిన యేండ్లు 53. ఆ తర్వాతను 
చితాపఖానుడు ఓరుగంటిలో చెట్టు నరికి కుంచాలు పోయించి పయిన గట్టించి యేలిన 
యేండ్లు 18. అతని కుమారుడు దముసరమలక యేలిన యేండ్లు 7. తర్వాతను విభరాము 
తెలుగుభాషాసమితివారి విజ్ఞానసర్వస్వం, సం.ఐఐఐ, పుట 230 
ఆంధ్రసాహిత్య పరిషత్స త్రిక, సం. 7, పుట 139. 
కంధ్రగోహోత్య పరిషత్స తిక, సం. 7, పుట 208. 
అదే పత్రిక, సం. 6 పుటలు 447, 448. 
10. సిద్ధేశ్టరచరి త్రము (ఆంధ్రరచయితల సంఘం, హైదరాబాదు వారి ప్రచురణ) ఇంగ్లీషు పీఠిక, పుట 5. 


0 0 6౮ 


ఏకామునాథుడు, చరిత్రకారులు 381 


కొమారుడు యేలిన యేండ్లు 6 నెలలు. ఇటు యివతలను రుధిరోద్దారినామ సం॥ పుష్య బ 
5 శనివారంనాడు మహమ్మదు ఖుల్లీపాదుషాహ మహావైభవదేవేంద్రుడై యేలుచున్నాడు. 

ఈ వివరాల ప్రకారం ప్రతాపరుద్రుని కాలంనుండి తెలుగు రాజుల చరిత 
రచనందాకా రెండువందలా ఏడున్నర సంవత్సరాలు జరిగింది. 


ప్రతాపరుద్రుని నిర్యాణం (కీ.శ. 1326 
ప్రతాపచరిత రచనదాకా జరిగిన కాలం 207-6 
రచనాకాలం క్రీశ. 1533-06 


అయితే ఈ లెక్క తప్పు అని చెప్పాలి. మహమ్మదుకులీ క్రీ.శ. 1582 నుండి 1611 
దాకా పాలించాడు. తెలుగు రాజుల చరిత్రలో మహమ్మదుకులీ పాదుషా పరిపాలనలో 
ఒక రుఢిరోదాారి వచ్చిందని తెలుస్తున్నది. క్రీ.శ. 1564లో ఒకసారి, క్రీ.శ. 1623లో ఒకసారి 
రుధిరోద్గారి వస్తున్నది. అయితే ఈ శకనర్లాలలో పుష్యబహుళ పంచమి తిధి శనివారంనాడు 
రాదు. తిథీవారాలు సరిపోయిన రుధిరోద్దారి రెండుసార్లు కనబడుతుంది. ఆ వివరాలు ఇవి: 


6-1-1504రుధిరోదాారి పుష్య బహుళపంచమి శనివారం 
3-1-1564రుధిరోదాారి పుష్య బహుళపంచమి సోమవారం 
31-12-1623 రుధిరోద్దారి పుష్య బహుళపంచమి బుధవారం 
28-12-1683 రుధిఠోద్దారి పుష్య బహుళపంచమి శుక్రవారం 
24-12-1743 రుధిరోద్నారి పుష్య బహుళపంచమి శనివారం 


తెలుగు రాజుల చరిత్ర చివర ఇచ్చిన వివరాల ప్రకారం సరిపెట్టుకోవాలనుకొంటే 
క్రీ.శ. 1623లో రుధిరోద్దారి కొంచెం దగ్గరోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అప్పటికి 
మహమ్మదు కులీ రాజ్యం అంతమై ఒక పుష్కరం దాటింది. క్రీ.శ 1612 నుండి 1626 
దాకా సుల్లాE మహమ్మదు పాలించాడు. ““మహావైభవదేవేంద్రులై యేలుచున్నాడు'' అని 
రచయిత చెప్పిన పాదుషా ఈ సుల్తాన్‌ మహమ్మదు అని భావించవచ్చు. రచయిత చెప్పిన 
రాజ్యకాలం లెక్కలో ఇభరాముని ముప్పయి సంవత్సరాలు కలియలేదు. ఏమయినా 
ఇభరాముని కాలంలోనో, లేక అతని తరువాతనో ప్రతొపచరిత్ర రచన జరిగిందని 
మాత్రం చెప్పవచ్చు. ఇభరాముని కాలంలో అయితే క్రీశ. 1564 రుధిరోద్దారి అనీ, 
ఇభరాముని తరువాత వచ్చినదైతి క్రీశ.1623లో రుధిరోద్దారి అనీ చెప్పుకోవాలి. 
బహుశా ఏకామ్రనాథుని కాలం ఈ రెంటిమధ్యదని చెప్పుకోవడం భావ్యం. 


అది దోనూరి కోనేరునాథుని కాలం. ఆయన రాజరాజనరేంద్రునికి సారంగధరుడనే 
కుమారుడున్నాడని చాలా ప్రచారం చేశాడు. ఏకామనాథుడు కూడా '“విజయాంశునకు 
విష్ణువర్ధనుండు జన్న్మించె. అతనికి రాజరాజనరేంద్రుడు జన్మించే. రాజ నరేంద్రునికి 
సారంగధరుడు జన్మించె'” అని వ్రాశాడు. మన రాజమహీం ద్రవరాన్ని పాలించిన 
రాజరాజనరేంద్రునికి సారంగధరుడు కుమారుడని తొలిసారిగా చెప్పిన తెలుగుకవి 


11. ఆంధ్రసాహిత్య పరిషత్స త్రిక, సం.6, పుట 336. 


382 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దోనూరి కోనేరునాథుడ్లు అని ఇంతకు ముందు అతని చరిత్రలో చెప్పుకొన్నాం. 
అందుచేత ఏకాద్రునాథుడు దోనూరి కోనేరుకవికీ సమకాలికుడని చెప్పవచ్చు. 

' ఏకామనాథుని 'ప్రతాపచరిత్రవల్ల ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి. ప్రతాపరుద్రుని 
ఆస్థానంలో ఉండే మంత్రులు, కవులు, పండితులు మొదలైనవారి వివరాలూ, ఆనాటి 
వైభవాన్ని సూచించే లెక్కలూ మొదలైనవి ఏకామ్రనాథుడు ఇచ్చాడు. నాటి రాజకీయ 
చరిత్రను కాకపోయినా సాంఘిక చరిత్రను ఏకామనాథుని రచనవల్ల బాగా 
తెలుసుకోవచ్చు. చారిత్రక గ్రంథాలను వ్రాసేవాళ్లకు ఏకామునాథుడే నిజంగా 
మార్గదర్శకుడు. అతని రచనను ఆధారం చేసుకొని కాసె సర్వప్ప అనే కవి సిద్దేశ్వర చరిత్ర 
ఆనే పేర కాకతీయుల చరిత్రను ద్విపదకావ్యంగా వ్రాశాడు. ఏకాత్రునాథుడే తనకన్నా 
ముందు ఈ కథ చెప్పాడని సర్వపష్ప తన గ్రంథంలో చెప్పాడు. 


Em TOD నాగనాథుని యడ్లులకు మొక్క చాల 
యతని యనుమతి నేకామ్రనాథుండు - మతిమీర జెప్పిన కత వచించెదను. 
(సిద్ధేశ్వర. 2.6-9, పుట 22) 

సర్వప్ప మాటలవల్లనే అతడు ఏకామ్రనాథునికి అర్వాచీనుడని తెలుస్తున్నది. 
ఒకతరం తేడా ఉండవచ్చు. సర్వప్పు ముత్తాత పేరు మల్లన. ఇతడు “బయకారములు పెక్కు 
పద్యకావ్యములు నయమొప్ప జెప్పిన నాగరకుడు.'' సర్వప్ప తండ్రిపేరు కూడా 
మల్లప్పరాజే. అతడు కూడా గాన విద్యలలో ఆరితేరినవాడు. సర్నప్ప తాను అట్టే 
చదువుకోలేదని చెప్పాడు. 


శబ్దసంగతులును శా స్రాదివిమల- శబ్దలక్షణములు చర్చించి యెరుగ 

నాటకాలంకారనవ్యరీతులను- కూటువలుంకువల్‌ గుణదోషథంద 

వాటంబులేమియు వరుసతో నెరుగ............ (సిద్ధేశ్వర. 6-22, 7-1) 
ప్రతిభ లేకపోవచ్చు. వ్యుత్పత్తి అభ్యాసం కొరవడవచ్చు. కాని ఉత్తమాదర్శంతో 
పూర్వరాజుల కథలను చెప్పడంలో కాసె సర్వప్ప చిత్తశుద్ధిమాత్రం ప్రశంసనీయం. 
వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు, మాత్రాధిక్యాలు ఉన్నా “సిద్దేశ్వర చరిత్రవల్ల వేరే 
ప్రయోజనాలు “ఉన్నాయి. దీనినీ కవిత్వం కోసం చదువుకోనక్కల్లేదు. _ చారిత్రక 
సంప్రదాయం కోసం చదవాలి. సిద్ధేశ్చర చరిత్ర చరిత్రకారులకు చాలా విషయాలను 
ఇచ్చింది. 

సగ్నప్పు డ్నిపదలను వ్రాస్తున్నా ఏకామనాథుని ఒరవడిలో వచనంలోనే చారిత్రక 
గ్రంథాన్ని బ్రాసీనవాడు మరొకడున్నాడు. అయితే అతని పేరీిమిటో తలియడు. మధుర 
నేలిన నాయకరాజులలో ఒక విశ్చనాథనాయనయ్యగారి స్థానాపతి తన ప్రభువుకు వ్రాసిన 
విన్నపం 'రాయవాచకం' అనే పేర ప్రసిద్ధమైంది. కృష్ణదేవరాయలవారి కాలంలో 
మధురనాయక రాజ్యాన్ని కటికం విశ్వనాథనా యకరసయ్య స్థాపించాడు. అయితే 
రాయవాచకాన్ని వ్రాసినది ఇతని స్థానాపతి కాదు. క్రీ.శ 1595 నుండి 1601 దాకా 
మధురను రెండవ కృష్ణప్ప అనే నాయకరాజు పాలించాడు. అతనికీ విశ్శనాథుడనే 


ఏకాయనాథుడు, చరిత్రకారులు 383 


తమ్ముడున్నాడు. ఈయన స్థానాపతీ రాయవాచకాన్ని వ్రాశాడని సుప్రసిద్ధ చరిత్రకారులు 
నేలటూరి వెంకటరమణయ్యగారు నిశ్చయించారు. 

రాయవాచకం ఆనాటి వ్యావహారికంలో వ్రాసిన చక్కని వచనగ్రంథం. ఇందులో 
కర్ణాటక రాజుల దినచర్య, విద్యారణ్య ప్రశంస, విద్యానగర నిర్మాణం, శంకుస్థాపన 
ముహూర్తం, కృష్ణరాయల పట్టాభిషేకం, కృష్ణరాయనికి యంత్రులు రాజనీతి 
ఉపదేశించడం, లోకవార్తలు తేవడానికి వేగర్లను నియమించడం, కోశాది వివరణ, కృష్ణ 
రాయలు పట్టణ శోధనకు వెళ్ళడం, హత. సేన వివరణ, సాళువ తిమ్మరుసు ప్రశంస, 
విజయాపుర “వృత్తాంతం, అశ్చపతి, గజపతి, నరపతుల తారతమ్యం, తురుష్కుల శీలం, 
అహమ్మదాబాదు గోలకొండల వృత్తాంతం, తురుష్కరాజ్యంలో దండనవిధం, 
గజపతివారికి విరోధులు విషప్రయోగం చేయించడం, రాయలు తురకలమీదకు యుద్దానికి 
వెళ్ళడం, వివిధ విజయాలు మొదలైనవి ఉన్నాయి. ఇది ఒకవిధంగా కృష్ణరాయచరి త్ర 
దీనిని వచనంలో వ్రాసినా స్టానపతి మొదటి నాలుగు పద్యాలు వ్రాశాడు. 


విజయనగరవృత్తాంతము - సుజునులచే విన్నయట్టి సూనృత వాక్కుల్‌ 

ప్రజలకు దేటపడంగా - సృజియించితి గృష్టరాయశేఖరు చరితల్‌ (రాయ. 1) 

తన ప్రభువైన విశ్చనాథనాయకరసయ్యవారికి చేసుకొన్న విన్నపం ప్రజలకు 
చెప్పుకోవడం గమనించదగ్గది. తన గ్రంథాన్ని వ్రాయసాలు చదవాలని స్థానాపతి 
ఆశించాడు. : 

రాయలకు రాజనీతులు- నాయుడు నప్పాజి చెప్పినవి యన్నియు దా 

బాయక మనసున నునిచిన-రాయసములు వ్రాయ జదువ రసికత గలుగున్‌. 


(రాయ. 3) 
తన రాయవాచకాన్ని బాలురు కూడా చదవాలని స్థానాపతి కాంక్షించాడు. ఇలా 
చెప్పాడు: 
బాలురు చదివిన బుద్దిని- శాలురు గావలయు శాస్త్రజాలంబులలో 
లోలురు నరవధచింతా- కీలురు గావలయు భక్తిీలత నెపుడున్‌. (రాయ. 4) 


చరిత్ర గంథాల ప్రయోజనాలలో కొన్నిటిని 'స్టానాపతి బాగా వివరించాడు. తన 
కాలంనాటి వ్యావహారిక భాషలో బ్రాయడంవల్ల ఇవాళ్టి వాళ్ళకు కొంచెం ఇబ్బంది పెట్టే 
రచన ఇది. దీని గురించి నేలటూరి వెంకటరమణయ్యగారు ఇలా అన్నారు." 

రాయవాచకము 16వ శతాబాంతమున రాయసొమాజ్యమున రాజకార్య 
వ్యవహారములను నడుపు అధికారవర్గమునందు చలామణి యందుండిన భాషయందు 
వ్రాయబడినది. పార్సీభాష సంపర్కమువలన ఆ భాషనుండి రాజకీయ పారిభాషికపదము 
లనేకము లిందుజొచ్చినవి. తత్కారణమున నది సులభగ్రాహ్యము గాక పాఠకులకు 
క్లేశము కలిగించుచున్నది. అతి దీర వాక్ళములును ప్రాతవచన రచనావిధానమును 
అచటనచట భావవైశద్ధమునకు బంధకములై వ్యథాజనకము లగుచున్నవి. కాని, 
మొత్తముమీద నిందలిభాష పొల్గుమాటలుగాని, యనావశ్యక వర్ణనలుగాని లేక, 
పటుత్వము గలిగియున్నది. 
12. భుధుర తంజావూరు నాయకరాజుల నాటీ 'ఆంధ్రవాబ్బయ చరిత్ర - దాక్షీణాత్యాంధ్రసాహీత్యం', 

పుట 74 

13. దాక్షి ణాత్యాంధ్రసాహిత్యము, పుట 74,75. 


384 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇటువంటి చరిత్రలు రమారమి పాత శాసనాలవంటివి. చరిత్రకారుల శ్రమ ఊరికే 
పోదు. ఎన్నో విషయాలు చెప్పుంది. దేశ చరిత్రకేకాక సాహిత్య చరిత్రకు కూడ 
రాయవాచకం ఉపయోగపడుతుంది. కృష్ణదేవరాయలవారి పట్టాభిషేకకాలంనాటికి నగరి 
విద్వాంసులలో చతుర్వేది రామాదీక్షితులు, అష్టభాషాకవిత్వ కృష్ణావధానులు, శాబ్దిక 
పాండిత్యం వెంకటరామశాస్తుర్లు సహస్రావధాని ప్రభాకరశాస్తుర్లు ఉండేవారట. వీళ్ళ 
పేర్లు ఇతరచోట్ల కనబడవు. రాయవాచకం రచనాకాలంనాటికి ఇరవై యతిభేదాలే ఉండేవి. 
వాటి వివరాలు ఇవి: “స్వరపడి, ప్నతపడి ఉభయపడి .హృద్యనుస్వరవికల్ప 
ప్రాగృవసంశయ ప్రభువిభాగంబుల కాకు అదేశనిత్యఆర్య అఖండవర్గతక్కటి యెక్కటి 
సరసలాటవకుళలను ఇరవైవళ్ళభేదముల...'' (రాయ. పుట 24) 

ఆనాడు మంత్రులు రాజులకు ఎలా విన్నపం చేసేవారో రాయవాచకం 
విశదపరుస్తుంది: “అపూర్వమైన మనుష్యులు దొరికితే సకలమును సంతరించవచ్చును”' 
అని రాయలవారు పలకరిస్తే అయ్యమరసుగారు ఇలా విన్నపం చేశారట, 


సింహాసనస్థునకు స్త్రీలున్ను రత్నములున్ను గలిగినది అయితే అంతకన్నా అధికం 
మహీపతుల కనగా నీతి పద్యం. 

పత్ని ధరిత్రియు బురుషులె - రత్నములెప్పుడు బురంధ్రి రత్నములు శిలా 

రత్నము లవనీపతులకు- బత్నులెరత్నములు వగవబద్దెనరేం ద్రా (నీతిశాస్తు 


అని అన్నారు గనక రాజులైనవారలు అనువైన పురుషరత్నాన్ని సంతరిస్తే ఆయనా 
నవరత్నములున్ను చతురంగబలములనున్న సంతరించగలడు. అటు గనక అప్పాజీ 
సాధారణనియ్యోగిగా యెంచవద్దు. ఆయన అసాధారణ నియోగి. ఆఘటనఘటనా 
సామర్థ్యం ఆయనకే గలదు. అవి యేలాగంటేను - అందరున్ను మనుష్యులు. అందరీకిన్ని 
అవయవాలు సరి, ఇందులో ఉత్తములు మధ్యములు అధములు అని యెరిగి 
యేర్చరచవలెను. అది యేలాగంటేను - గుణాధిక్యమువల్లను యెక్కువ. మరిన్ని 
పంచలోహములున్ను అన్నియు సరి. అందున బంగారు హెచ్చింది. యేంది అంటే 
వొరియకకు రాంగా వన్న్మై హెచ్చించినట్టు గుణాధిక్యంవల్ల మనుష్యులలోనున్ను 
అప్పాజిని అధికుడని యెరుగవలెను. అది యేలా గంటేను - 
శ్లో॥ శతేషు జాయతే శూరః సహస్రషుచ పండితః 
వక్తా శతసహసీషు దాతా భవతివా నవా. 

అనే నీతి ప్రకరణకు నూటికి వక బంటును వెయ్యింటికిఒక పండితుడున్ను లక్షకు వఖడు 
వక్తుండై సభాస్థలిని మాట పలుకులాడును. శీమలో వఖడు దాత అనేది కలండో లేడో 
అన్నట్టు వొఖరు గాక అందరికిన్ని ఆ గుణములు యాల వచ్చీని అని అయ్యమరసు 
విన్నపంజేసి. (రాయవాచకం, పుటలు 45, 46) 


అందరూ మనుష్యులే అయినా ఉత్తములు వేరైనట్లు అన్నీ గ్రంథాలే అయినా 
పనికొచ్చేవి వేరు. రాయవాచకం మనకు చాలా విధాల ఉపకారం చేస్తుంది. కాకతీయుల 
చరిత్రను ఏకాయనాథుడు వాసినట్లే విజయ నగర రాజుల చరిత్రను స్థానాపతి చక్కని 


పెదపాటి జగ్గన్న 389 


వచనంలో వ్రాశాడు. సర్వప్ప ఆ చరిత్రను ఛందో బద్దం చేసినట్లే కుమారధూర్ణటి తరువాతి 
యుగంలో ఈ చరిత్రను గణబద్ధం చేశాడు. అయినా చరిత్రలు వచనంలో వుంటేనే 
మంచిదని అనంతర రచయితలు గుర్పించారు. 

ఏకాద్రనాథుని ప్రతాపచరిత్ర, స్థానాపతి వ్రాసిన రాయవాచకం తొలి చారిత్రక 
గ్రంథాలే కాక మనకు లభించే తొలి వచన రచనలుగా కూడ మన సాహిత్యంలో విశిష్ట 
స్థానాన్ని ఆక్రమిస్తాయి. 


పెదపాటి జగ్గన్న 


ఆంధ్రసాహిత్యంలో కొన్ని గ్రంథాలు కేవలం నామమాత్రావశిష్టం కాకుండా కవీంద్ర 
కావ్యనామాలు తెలుపుతూ ఎన్నో కొన్ని పద్యాలను ఉదాహరిస్తూ ఒక సంకలన 
గ్రంథాన్ని రచించి దేశానికి ఉపకారం చేసిన చిరస్మరణీయుడు పెదపాటి జగ్గన్న, 
ఈవిధమైన సాహిత్య సేవ చేసినందుకు ఇతనికి తెలుగుదేశం ఎంతగానో బుణపడి ఉందని 
నిస్సందేహంగా చెప్పవచ్చు. సంకలన గ్రంథాలను రచించినవారిలో ఇతను మూడవవాడు. 
ప్రప్రథముడు మడికి సింగన. తన కాలంనాటికి సుప్రసిద్ధమైన కావ్యాల నుండి నీతులను 
సేకరించి 'సకలనీతి సమ్మతము' అనే నీతిశాస్త్రాన్ని సింగన సంతరించాడు. ఇతడు క్రీ.శ. 
14వ శతాబ్ది చతుర్ధపాదంలోనివాడు.! 


ఈ సింగన తరువాత చెప్పదగిన సంధానకర్త పేరు దురదృష్టవశాత్తూ మనకు 
తెలియదు. అతడు పెదపాటి జగ్గన్నకు కొద్దిగా ఒక తరం ప్రాచీనుడు కావచ్చు. అతని 
సంకలన గ్రంథం ఆంధ్రసాహిత్యపరిషత్తువారి గ్రంథాలయంలో “ఉదాహరణ పద్యములు’ 
అనే పేరుతో అసంపూర్ణంగా ఉంది. మొదలూ తుదీ లేని ఈ సంకలన గ్రంథంవల్ల 
ఏభైముగ్గురు కమల రచనలు దేశానికి దక్కాయి. ఇందులో ముప్ఫ్పయ్యొక్కటుంది పద్యాలు 
ప్రత్యేకం ఈ _ గ్రంథకర్త సంకలనంలోనే దొరుకుతున్నాయి. వీటిని జగ్గన్న 
ఉదాహరించలేదు. 


పెదపాటి జగ్గన్న ఇంటిపేరు రామాప్రెగ్గడవారు. పెదపాడులో ఉండబట్టి ఆ 
కుటుంబాన్ని పెదపాటివారని వ్యవహరిస్తున్నాం. జగన్న కావ్యలక్షణగణితాది సత్కళా 
ప్రజ్ఞావిశేషవైభవాలు కలవాడు. రాజసభలలోనూ, విద్వత్సభలలోనూ రసికబాంధవులచే 
ప్రస్తుతింపదగిన ధర్మాచారనియతి గలవాడు. అతడు జననుతులైన కవీశ్వరుల సత్కృతి 
సారాన్ని 'కావ్యసారవర్ణనం' అనే గ్రంథంగా చేయదలిచాడు. ఈ సంకల్పం కలగగానే 
ఇతనికి జగన్నాథుడు కలలో ప్రత్యక్షమై ఇలా అన్నాడట. 

ఆరయ రామప్రైగడ కులాగ్రణి గంగయమం;తిజగ! మూ 

పేరిటివాడ వెప్పుడును బ్రేమ ఘనంబగు మాకు నీపయిక్‌, 

గౌరవలీల నీవు సమకట్టిన మేలిమి కావ్యసార మిం 

పారగమత్సమర్పణము నన్వహకీర్ణిగజీయునావుడున్‌. (ప్రబంధ. అను.4) 
1. పద్మనాయకరెడ్డిరాజుల యుగాలు, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి, 2002 


386 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


మనసులో ప్రమోదాయత్తుడై పెదపాటి జగ్గన్న ఇలా అనుకున్నాడట: 


జననుతులౌ కవీశ్చరుల సత్కృతిసారము కావ్యసారవ 

ర్లన మనిచేసి నీలగిరినాథుని కర్చణసియు టొప్పు జ 

కని పడియారువన్నె కనకంబున వాసనకమ్మకస్తురిన్‌ 

గనదురుకాంతియున్‌ జెరకునన్‌ ఫలమబ్బుట భాగ్యమేకదా 

ఈ మేలిమి కావ్యసారాన్ని జగన్నాథునికి అంకితమివ్నడం జగ్గన తన భాగ్యమని 
భావించినా అది నిజంగా ఆంధ్రుల భాగ్యం. తెలుగు సాహిత్యంలోని కొన్ని మణిపూస 
లను అతడు భద్రపరిచాడు. 60 మంది కవులపేర్తూ, 78 గ్రంథాల నామాలూ చెప్పి కొన్ని, 
వందల పద్యాల గుత్తులను గుచ్చాడు. ఆతడు చేసిన విభాగాలవల్ల ఆంధ్రసాహిత్యాన్ని 
ఎన్ని అంశాలుగా కేటాయించవచ్చో తెలుస్తున్నది. ఏ ప్రబంధంలోని పద్యమైనా ఈ 


(ప్రబంధ. అను.6) . 


విభాగాలలో ఏదో ఒకదానిలో ఇమడక తప్పదు. చూడండి : 


ప్రథమాశ్వాసం 26. ఉద్యానవనాలు 
స్ట 27. సరోవరాలు 

1. నారాయణస్తుతి 
2. శంకర ప్రభావం 28. మట తల 
3. త్రిపురవిజయాఖిరామం హర రులు 
4. అరనా రీశ్చరం కు తాకు 

ర 31. పదాతివర వరన 
5. హరిహరాత్మకం గ అ ల 
6. బహ్మస్తుతి ద్వితీయాశ్వాసం 
7... త్రిమూర్తిస్తతి 1. నాయకోత్కర్ణ 
8. లక్ష్మీగౌరీసరస్వతీ ప్రభావం 2 సభావర్ణన 
9. అష్టదిక్సా లకా దిదేవతా ప్రార్థన 3. నృత్తగీతవాద్య సాహిత్య సమంజసం 
10. వినాయకషణ్ముఖమైలార నీణోత్కర్హ 4. ఆశీర్వాదం 
11. చంద్రాదిత్యుల ప్రభావం 5. వీరాజనవిధానం 
12. వైనతీయశేషప్రశంస 6. చప్పన్న దేశాల పేరుల) 
13. వ్యాసవాల్మీకిసుకవి ప్రశంస 7. రాజ్యపరిపాలన 
14. కవిత్వలక్షణం 8. స్త్రీవర్దన 
15. కుకవినిరసనం 9. కొత్తచూపులు 
16. మన్మథవిభమం 10. అన్యోన్యవీక్షణం 
17. పురవర్ణన 11. దశావస్థలు 
18. ప్రాకారాలు, పరిఖలవర్హన 12, స్త్రీ పురుష విరహాలు 
19. ప్రానాదాలు, ధృజాలు, సాలభంజికలు, 13. విరహ భ్రాంతి 

గోపురాలు, దేవాలయాలు, గృహాలు 14. శిరిరోపచారాలు 

వర్ణించడం 15- సభీవాక్యాలు 
20. బ్రహ్మక్షత్రియవైశ్యశూ ద్ర (వర్ణన) 16. మన్మథచంద్రాదిప్రార్హనలు 
21. పుష్ప లావికలవర్ణన 17. వాగివి దూషించడం" 
22. వారాంగనేలు 18. వైవాహికపతివ్రతాలక్షణాలు 
ఒం. వావదళారిపోల్లు 10. అభ్యంగనవిధి 
:4.  దుంబుతరెర 20. సూపకారదిరాజితాలు 


పుణా్యంగనల విశేషం 


విషాలు, నిర్విషాల విశేషాలు 


పెదపాటి జగ్గన్న 


భోజనమబజ్జనతాంబూలాదులు 
కేళీ గృహాలు 

సురత ప్రకారం 
సురతాంత్య శ్రమ 
సంతానవాంఛ 

గర్భ లక్షణం 

పుత్రోదయం 

బాలెంత లక్షణం 

బాల కీడ 


. శెశవం 


“యౌవన ప్రాదుర్భావం 
సాముద్రికం 

తీయాశాాసం 
రాజనీతి త ను 
సెవకనీతి 
లోకనీతి 
సుజనప్రవర్తన 
కుజనవ్యప్తి 
అన్యాపదేశాలు 
సూర్యాస్తమానం 
సాంధ్యారాగం 
సాయంకాలసమీరణం 
దీపకళికావిధానం 
విదియచందుని చందం 
తారకావర్ణన 
చక్రవాకవియాగం 
విటవిడంబన, లక్షణశ్చంగారాలు 
విటలక్షణం 
వేశ్యాలక్షణుం 
కుటీవేశ్యాచేష్టలు 
వేశ్చమాత ద్రగల్ప్బాలు 
భద్ర, దత్తక, కూచిమార 
పాంచాల లక్షణాలు 
చిత్తినీ, హస్తినీ, శంఖినీ, పద్మినీ జాతులు 
బాల, యౌవన, ప్రొఢ, లోల 
అనే విభేదాల లక్షణాలు 
కూట ప్రకారం 
రతివికేషం 
రతివర్ణనం 
కళాస్థానవిశేషాలు 
ప్రణయకలహం 
అందులోనేకూర్మి 
అంధకారం 


“కై 


కి[ జివి ణి [౯2 దిసి! 


మీ 
జ్‌ 


26, 
27. 


(9: ౧౯9 Rh OY I SO, 


387 


నిశివిడంబనం 
జారసంచారలక్షణం 
చంద్రోదయం 
చంద్రకిరణలాంఛన చందికా విభమాలు 
చకోరికావి భమాలు 
చకోరికావిహారాలు 
వేగుచుక్క పాడవడం 
కోడికూత 
చంద్రతారకాస్తమానాలు 
ప్రత్యూషం 
ప్రభాతమారుతం 
అరుణోదయం 
ప్రభాతరాగోదయం 
మిగిలిన ఆశ్వాసాలు 

మధ్యాహ్నసూర్యవిడంబనం 
గ్ర్‌ష్మం 
వానాకాలం 
శరత్కాలం 
హేమంతం 
వొతిరం 
వసంతం 
వనవిహారాలు 
దశదోహదాలు 
తుమ్మెదలు పక్షులు మొదలైనవాని 
విరామ సంచార లక్షణాలు 
జలకేళి 
వస్తాభరణ వర్తన 
మధుపానం 
సిదపురుషప్రభావం 

© 
యోగినీ ప్రభావం 
ద్యూతలక్షణం 
వేట 
మయృగలక్షణాలు 
సము ద్రవర్ణన 
దాన్ని దాటడం 


._ సీతుబంధం 


నదీవర్ణన 

పుణ్యక్షేత్ర ప్రభావం 
ద్రతమాహాత్మ రం 
నారదుడు అగస్త్యుడు 
మొదలైన బుషుల ప్రభావం 
వైరాగ్యయోగతపోలక్షణాలు 
తపోవిఘ్నుం 


388 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


28. దేవతా ప్రత్యక్షం 45. రోదనం 
29. దండయాత్ర 46. శకునాలు 
3. శంఖభిరీరావాలు 47. స్వ్పపష్నఫలాలు 
31. గుణధ్చ్బని 48. దిగ్విజయం 
32. రథాస్త్రవేగాలు 49. ధర్మోపదేశం 
33. బాణపాతం 50. సట 
3 చత J 51 ఖా న్‌ ఈ 
2 ర్ట 52. కీరి 
35. వీరాలాపాలు 3 
౩6. దూతవాకాళ్లాలు కక నాలా 
' . కా క్‌ి, గాంభీర్యధైర్యగుణాలు 
we 55 దానపోషాలు 
పత నా 56. ధాటీచాటు ధారావికేషాలు 
ఈ. 3] (© గ రో 
౧ © 5?. ఎ క్షం 
40: చరణ భలం " 58. కల్పితకల్పవల్లి 
41. రణాంత్యం * 59. చక్రబంధం, నాగబంధం, మొ॥ 
42. లోభదైన్యగుణాలు 60. పాదగోపనం, పాద భ్రమకం మొదలైనవి 
43. మనోవ్యథ 61. నిరోష్ట్యం 
4. ధనికులు, దరిద్రులు, క్షుధార్తులు 6. ద్య్యక్షరి 
మొదలైనవారి లక్షణాలు 6. నవరసోత్పత్తి 


తన కాలం నాటికి ప్రచారంలోనికి వచ్చిన గ్రంథాలన్నిటినీ కాచి వడబోయడం 
వల్ల పెదపాటి జగ్గన్న ఈవిధంగా విషయ శీర్షికలను పేర్కొనగలిగాడు. సుప్రసిద్ధ 
(దంథాలనుండి ఎన్నదగిన పద్యాలను ఈ ఫీరికలలోనికి చేర్చుకొని అయిదాశ్వాసాల 
కావ్యంగా అతడు సంతరించాడు. అయితే, దురదృష్టవశాత్తూ ఈ సంకలన గ్రంథంలోని 
మూడు "ఆశ్వాసాలు మాత్రమే మనకు దక్కాయి. దీని వ్రాతప్రతి తంజావూరు 
సరస్వతీమహలు గ్రంథాలయంలో ఉంది.2 ఈ మూడు ఆశ్వాసాల వల్లా తెలియవచ్చే 58 
మంది కవులలోనూ తెనాలి రామలింగడు ప్రసిద్ధలలో అర్వాచీనుడు. పింగళిసూరన, 
రామరాజభూషణుడు మొదలైనవారి గ్రంథాల నుంచి ఉదాహరించకపోవడంవల్ల పెదపాటి 
జగ్గన్న వాళ్ళకు సమకాలికుడని, ఆ గ్రంథాలీసంకలనం తయారయ్యేనాటికి ప్రచారం 
పాందలేదని భావించవచ్చు. 


కచ్చితమైన ఆకరాలు దొరికేదాకా ఏ కవి కాలాన్నయినా నిర్ణయించకూడదు. 
పెదపాటి జగ్గన్న గురించి రాస్తూ “ఈ కవి కాలనిర్ణయమనేక కవుల నిర్ణయమునకు దోడు 
యగుటచే జగ్గకవి కాలమును సరిగా దెలుసుకొనుటకై భావిపరిశోధకులకు 
సాహాయ్యమగునను తలపు” సాహిత్య చరిత్రకారులు తెలియజేస్తూ కొంత చర్చించారు. ' 
ఈ కవి క్రీ.శ. 1550-60 ప్రాంతాలవాడని అప్పటికి దొరికిన అకరాలతో నిర్ణయించారు. 

అయితీ తదనంతర పరిశోధనలు కొన్ని కొత్త విషయాలను విశదం చేస్తున్నాయి. 
పెదపాటి జగన్న తన సంకలనంలో తెనాలి రామలింగయ్య. రచిగాన 
2. తంజావూరు గ్రంథాలయం వర్ణనాత్మక కేటలాగు (ఆంధ్రవిశ్చవిద్యాలయ ప్రచురణ), సంఖ్య 

184,పుట 47. 

౩౨. చాగంటి శేషయ్య, ఆం(ధ్రకవి తరంగిణి - 10వ సంపుటి - పుట $2 నుండి 


పెదపాటి జగ్గన్న 389 


హరిలీలావిలాసంలోనివని చెప్తూ 21 పద్యాలను ఉదాహరించాడు. వాటిలో ఒకటి 
మాత్రం రామరాజు రంగప్పురాజు రచించిన సాంబోపాఖ్యానంలోనిదని తేలింది. 
సాంబోపాఖ్యానాన్ని రంగప్పరాజు క్రీ.శ1560 ప్రాంతాలలో రచించి ఉంటాడని కూడ 
అంచనా వేశాం. (176) 


ఫణిధవుమాధవుడు అనే కవి రచించిన ప్రద్యుమ్నవిజయం అనే కావ్యంలోనిదని 
చెప్తూ పెదపాటి జగ్గన్న ఈ క్రింది పద్యాన్ని ఇచ్చాడు. 

అత్రిముని కంటి పసుదిడ్డ డాకసమున 

నుడుగుణములాడకడకు నొడ్డగిలిన 

బాలభానుండు నలుగడ ఒర్వమీటు 

వెండిగుండన నుదయించె వేగుజుక్క (ప్రబంధ - 350) 


అయితీ ఈ పద్యం అద్దంకి గంగాధరుడు రచించిన తపతీ సంవరణం అనే 
కావ్యంలోనిది (తపతీ-3-3104). కవుల పేర్లూ, కావ్యాల పేర్లూ చెప్పడంలో పెదపాటి 
జగన్న అక్కడక్కడ పారబడటం జరుగుతూనే ఉంది. అద్దంకి గంగాధరుడు తన కావ్యం 
ఎప్పుడు రాశాడో తెలుసుకొనడం ముఖ్యం. “తపతీ సంవరణము 1550 ప్రాంతమున 
సంకల్పింపబడి, రచింపబడీ 1565 ప్రాంతమున ఇభరామునకు అంకితము చేయబడినది” 
అని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. 


కవి పేరు రమారమి సరిగానే చెప్తూ పెదపాటి జగ్గన్న ఇంకొక కోవ్యనాయర్‌ 
పొరపడి ఒక పద్యాన్ని ఉదర 


తెలతెలవాట నొయ్య నరుదెంచు నిశాంత రతాంతతాంతలౌ 

చెలువల కింపుగా మెలగు జెక్కుల గూరిన చూర్ణకుంతలా 

వళి సరసంబుగా జడియు వాడిన నెజ్జల మీది ప్రావిరుల్‌ 

దొలగగజేయు నూడిగపు దొయ్యలులంబలె వేగుదెమ్మెరల్‌ (ప్రబంధ-4339) 


ఇది తెనాలి రామలింగయ రచించిన హరిలీలావిలాసంలోనిదని జగ్గన్న చెప్పాడు. 
అయితే ఇది _ తెనాలిరామకృష్ణుని పాండురంగమాహాత్మ్యంలోని పద్యం అని 
పరిశోధకులు గుర్తించారు (పాండురంగ 1-119). పాండురంగ మాహాత్మ్యం రచనాకాలం 
కూడా ఉజాయింపుగా నిర్ణయించవచ్చు. రామకృష్ణుడు తన కావ్యంలో ఒకచోట 
వసుచరిత్రను స్మరించాడు. భట్టుమూర్తి ప్రభావం దట్టంగా ఉండేరోజులో ఆ 
ప్రబంధం పట్ల తన గౌరవాన్ని చూపెట్టడానికే ఈ పని రామకృష్ణుడు చేశాడు 
(పాండురంగమాహాత్మ రం 4-242). వసుచరిత్ర క్రీశ.1570 తర్వాత తిరుమల రాయలకు 
అంకితం చేయబడిందని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. పాండురంగమాహాత్మ్యం 
రచన బహుశా 1575లో జరిగి ఉండవచ్చు. 


4, పాటిబండ మాధవశర్మ - తపలీ సంవరణం - పీఠిక పుట [/ 
5. ఆడే పుస్తకంలో - అదే పుటలో 


390 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇటీవలి పరిశోధనలవల్ల తేలిన కాల నిర్ణయాలను బేరీజు వేద్దాం. 


రామరాజు రంగప్పరాజు రచించిన సాంబోపాఖ్యాన రచనాకాలం క్రీ.శ. 1560 
అద్దంకి గంగాధరుని తపతీ సంవరణ అంకితకాలం (క్రీ.శ. 1565 
తెనాలిరామకృష్ణుని పాండురంగమాహాత్మ్యం రచన క్రీ.శ. 1575 


ఈ ముగ్గురు కవుల గ్రంథాలలోంచీ పద్యాలను తీసుకొన్న పెదపాటి జగ్గన ఆ మూడు 
కావ్యాల పేర్లనూ తప్పుగా పేర్కొన్నాడు. దీనికి బహుశా ఒకటే కారణం కనబడుతుంది. 
ఈ పద్యాల విడివిడి కమ్మలేగానీ కావ్యాల పుత్రికలు ఇంకా ప్రాచుర్యం పొందని 
కాలంలో వినికిడిని బట్టి జగ్గన్న ఆ గ్రంథాల పేర్లను చెప్పడంలో పొరబడి ఉండవచ్చు. 
జగ్గన్న ఈ కవులకు సమకాలికుడే కావచ్చును లేక ఒక తరం అర్వాచీనుడని భావించినా 
తప్పు లేదు. ప్రబంధరత్నాకరాన్ని పెదపాటి జగ్గన్న బహుశా క్రీశ. 1600 ప్రాంతాలలో 
సంకలనం చేసి ఉంటాడు. 


| ఇంతటితో ఈ కాలనిర్ణయ సమస్య పరిష్కారమైపోయిందని మనం నిట్టూర్చలేము. 
దీనిని జటిలం చేయడానికి కొన్ని మడతపిబీలు ఉన్నాయి. వాటిని కూడా కూలంకషంగా 
చర్చించాలి. అప్పుడే చిక్కుముళ్ళన్నీ విడిపోయి విషయం తిన్ననవుతుంది. 


జగ్గన్న ఇంటి పేరు రామాప్రగడవారు. ఈ వంశీయులు ఆదిలో పాత కృష్ణా 
మండలం కైకలూరు తాలూకాలోని ప్రత్తిపాడులో ఉండేవారు. తమ తాతగారు 
రామా ప్రగడ రామయ్య ప్రత్తిపాటి పురధాముడని జగ్గన్న ప్రబంధరత్నాకరం అవతారికలో 
చెప్పాడు (పద్యసంఖ్య 11). తన కాలంలో ఈ కుటుంబంవారు ఏలూరు తాలూకాలోని 
సిద్ధపాడుకు చేరుకున్నారు. తాను “శ్రీ పెదపాటి పురీ బాలగోపాల కృష్ణప్రసాదిత శ్రీల 
వెలసినవాడినని జగ్గన్న చాటుకొన్నాడు (పద్యసంఖ్య 21). అక్కడే “కావ్య 
లక్షణలక్ష్యగణితాది సత్కళా డప్రజ్ఞావోషవైభవాలు'' అతనికి కలిగాయి. దీనికి 
“రాజవిద్వత్సభా రసిక బాంధవ మాననీయ ధర్మాచారనియతి'” కారణం. పెదపాటి 
జగ్గన్న రసికబాంధవులలో ఆ పెదపాటి కాపురస్తులే అయిన ఇద్దరు సమకాలిక 'కవులు 
చెప్పుకోదగ్గవారున్నారు. ఒకరి పేరు పెదపాటి సోమయ్య, ఇంకొకరి పేరు పెదపాటి 
ఎర్రాపైగడ లేక ఎర్రన్న. ఈ కవిమిత్రుల గ్రంథాలలోంచి కూడా చాలా పద్యాలు 
స్వీకరించి జగ్గన్న తన సంకలన గ్రంథంలో చేర్చాడు. 


పెదపాటి సోమయ్య గురించి చాలా టూకీగా మలిరాయల యుగంలో ఇతరకవుల 
ప్రకరణంలో చెప్పుకొన్నాం. ఇతడు బహుకావ్యకర్ష, లాక్షణికులు ఇతజ్లి ప్రామాణిక 
కవిగా అంగీకరించి ఇతని ప్రయోగాలను తమ లక్షణ గ్రంథంలో పేర్కొన్నారు. 
కూచిమంచి తిమ్మకవి ఈ పెదపాటి సోమయ్యను కవిలోకబ్రహ్మ అని పేర్కొన్నాడు. 
ఇతని నాలుగు కావ్యాలనుండి పెదపాటి జగ్గన్న. ఇతనికి ఒక తరం ప్రాచీనుడైన 
అజ్ఞాత గ్రంథ సంధాత విడివిడిగా స్వీకరించిన ప పద్యాలు మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి. 
వాటి వివరాలు చూడండి. 


పెదపాటి జగ్గన్న 391 


CCR 


అరుణాచలపురాణం దు 

కేదారఖండం క్ష 6 పద్యాలు 
తిపురవిజయం 1 ee 
లివజ్ఞాన దీపిక 


CT rt CEE 

ఇద్దరు సంకలన కర్ణలూ, ఒక es మాత్రమే కాక సమకాలికులు 
ఆనుసరించేటంత మంచి పద్యాలను సోమయ్య చెప్పాడు. ఇతనికి ఎటువంటి బంధువూ, 
అసలు బంధుత్వం ఉందో లేదో తెలియదుగాని పెదపాడులోనే పెదపాటి ఎగర్రాప్రెగడ 
క్రుమారనైషధం, మల్లణ చరిత్రలనే రెండు కావ్యాలను రచించాడు. మొదటి గ్రంథంలోంచి 
ఒకటీ కాదు, రెండు కాదు పదిహేడు పద్యాలను స్వీకరించి పెదపాటి జగ్గన్న తన 
ప్రబంధరత్నాకరంలో చేర్చాడు. మల్లణ చరిత్ర నుండి మూడు పద్యాలను మాత్రమే 
స్వీకరించినట్లు లెక్క తేలింది. 


పెదపాటి సోమయ్య రచనలను ఎర్రన్న చదివాడని, మెచ్చుకొని అనుసరించాడని 
కచ్చితంగా చెప్పవచ్చు.. ఇద్దరూ ఒకే ఇంటిపీరువారు, బహుశా ఒకివంశంవారూ, ఒకే 
ఊరివారు అని చెప్పడానికి ఈ సంవాద రచన దాఖలా. పెదపాటి సోమన తన 
అరుణాచలం పురాణం పురవర్ణనలో ఈ పద్యం చెప్పాడు. 


అంగయుక్తంబుగా నామ్నాయములు నాల్లు చదువంగ నేరని సద్ద్విజాతి, 

బ్రాహ్మపాద్మాదిపురాణాగమేతిహాసములెయుంగని బ్రహ్మసంభవుండు, 

భాట్ట వైషిక ప్రాభాకరాది శాస్తములాజు చూడని ధరణిసురుడు, 

స్పకులోచితములైన సప్పతంతువులెల్ల బారమెయింపని బాడబుండు, 

కావ్యనాటకలసదలంకార ముఖ్య 

విద్యలన్నియు నెలుగని విప్రవరుడు 

పంచయజ్ఞములును లేని బాహ్మణుండు 

వెదకి చూచిన బొడమండు వీటిలోన (ప్రబంధ. 493) 

ఈ పద్యంవల్ల ప్రభావితుడై పెదపాటి ఎర్రాప్రగడ తన మల్లణ చరిత్రలో 
కథానాయకుని విద్యాభ్యాసం గురించి ఇలా చెప్పాడు. 

అంగయుక్తంబుగా నామ్నూయములు రెండు బల్లి పారుంబుగా బరిచయించె 

బ్రహ్మాండ శై శెవాది బహుపురాణంబులు కరతలామలకంబుగా నెతింగి 

భాట్ట హైైషిక ప్రముఖ శాస్త్రంబులు నవగతంబులుగాగ నభ్యసించె 

శుకుల  వ్యాసాది దేకికుల తతా కా ప్వర్థముల్‌ శోధించె నామూల చూడముగను 

వాదవహ్ని జలస్తంభనాదులరనె 

నంజనాకర్షణ క్రియ లలవిగనియె 


392 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సరససంగీత సాహిత్య సరణి దెలిసి 
నఖిల విద్యావిశారదుండయ్యె నంత (మల్లణ- 1-62) 
.. పెదపాటి ఎర్రాప్రెగడ రచించిన కుమారనైషధంలోనిదని చెప్తూ జగ్గన్న ఈ క్రింది పద్యాన్ని 
ఇచ్చాడు. 

కురువింద వజమయగో 

పురకాంతుల వలన బొద్దు పోకలు రాకల్‌ 

పరికింపనరిడి యయ్యును 

సరసిజకైరవ వికాస సంపద దెలియున్‌ (ప్రబంధ. 79) 

వాస్తవానికి ఈ పద్యం కుమారనైషధంలోనిది కాకపోవచ్చు. ఇదే పద్యం అదే 
పెదపాటి ఎర్రాప్రెగడ రచించిన మల్లణ చరిత్రలో కనబడుతుంది (1-36). బహుశా ఈ 
పద్యాన్ని ఎర్రాప్రెగడ రెండు కావ్యాలలోనూ వాడుకొని ఉండవచ్చు. అందుచేత 
పెదపాటి జగ్గన్న పొరబడినట్లు భావించకూడదు. | 


ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పెదపాటి ఎర్రాప్రెగ్గడ 
కుమారనైషధం రచించడానికి గల చారిత్రక కారణాలు. ఈ యుగంలో రామరాజ 
భూషణుడు తన హరిశ్చంద్రనలోపాఖ్యానం రచనలో అంతకుముందు. శ్రీనాథుడు 
శృంగార నైషధంలో అనువదించని శోకాలనూ, చూపెట్టని నైపుణ్యాన్ని ప్రదర్శించడం 
గురించి చెప్పుకొన్నాం. ఇదే యుగంలో రామరాజు రంగప్పరాజు తన సాంబో 
పాఖ్యానంలో శ్రీనాథుని అనుసరిస్తూ చేసిన కల్పనలను గురించి కూడా తెలుసుకొన్నాం. 
ఆ రోజుల్లో నైషధం మీద కొత్త మోజు మళ్ళా తలఎత్తినట్టుంది. రామరాజు రంగప్ప రాజు 
గాలి పెద్దపాడుదాకా వీచి ఉండవచ్చు (లేకపోకే పెదపాటి జగ్గన్న సాంబోపాఖ్యానంలోని 
పద్యాన్ని తన సంకలనంలో చేర్చడానికి ఆస్కారం ఉండదు; కవి పేరుగానీ, కావ్యం 
పేరుగానీ సరిగ్గా ఇవ్వలేదనుకోండి. అది వేరే విషయం). 


యుగధర్మంవల్ల ఆనాటి సాహిత్య ఫ్యాషన్లకు ఆకర్షితుడై పెదపాటి ఎర్రాప్రైగడ 
కూడా నైషధం రచించదలిచి ఉంటాడు. వసుచరిత్రకు పిల్ల వసుచరిత్రలూ, తల్లి 
భాగవతానికి పిల్లగా బాలభాగవతం; మూల భారతానికి సంక్షేపంగా బాలభారతం 
పుట్టుకొస్తున్న ఆ రోజుల్లో నైషధానికి ప్రతిధ్వనిగా కుమారనైషధం ప్రభవిస్తి ఆశ్చర్యం 
లేదు. తన గ్రామంలోనే ఉన్న ఎగ్రాప్రైగడ రచించిన ఈ గ్రంథం నుంచి పదిహేడు 
పద్యాలను జగ్గన్న స్వీకరించడం సహజమే. ఎర్రాపైగడ ఇతర కృతి మల్లణ' చరిత్రనుండి 
మూడంటే మూడే పద్యాలను రెండే రెండు ఆశ్వాసాల నుంచి జగ్గన్న ఎంచుకొనడానికి వేరే 
కారణాలుండవచ్చు. బహుశా ప్రబంధరత్నాకరం సంకలన కాలానికి అది రెండాశ్వాసాల 
అసమగ్ర రచనగానే ఉండి ఉంటుంది. 


ఇప్పటిదాకా చెప్పుకొన్న విషయాల సారాంశం ఏమిటంటే, కొంచెం వయస్సులో 
. తేడాలున్నా పెదపాటీ సోమయ్య, పెదపాటి జగ్గన్న్రా పెదపాటి ఎర్రాపైగడా ఒకే 
ఊరువారు, ఒకే కాలంవారు అని నిస్సందేహంగా భావించవచ్చు. జగ్గన్న సంకలన గ్రంథ 


పెదపాటి జగ్గన్న 393 


రచన క్రీశ 1600 ప్రాంతాలలో జరిగి ఉంటుంది. ఈ కాల నిర్ణయ వ్యవహారం చాలా 
సరళంగా సాగి ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడుతుందిగాని దీన్ని జటిల సమస్యను చేసే 
నూతనాంశాలు కొన్ని బయటకొచ్చాయి. 


పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో పేర్కొన్న అన్ని గ్రంథాలూ దేశానికి 
దక్కలేదు. కొన్ని లభ్యమయ్యాయి. అటువంటివాటిలో మల్లణచరిత్ర ఒక కావ్యం. 
ప్రబంధరత్నాకరంలో ఉదాహరించిన మూడు పద్యాలూ ఈ గ్రంథంలో ఉండడంచేత 
అది జగ్గన్న పేర్కొన్న కావ్యమే అని భావించడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. 
మల్హణచరిత్ర వ్రాతప్రతి ఒకటి ప్రాచ్యలివిత గ్రంథాలయంలో ఉంది (౫.653). ఇది 
శృంగార కావ్యం కనుక రెండుసార్లు ఇద్దరు విభిన్న ప్రచురణకర్తలు దీనిని ముద్రించారు. 
పెదపాటి జగ్గన్న తాను ఉదాహరించిన మల్లణ చరిత్ర కావ్యకర్ణ పేరు పెదపాటి ఎర్రా ప్రెగడ 
అని చెప్పాడు గాని గ్రంథంలో లభిస్తున్న వివరాలను బట్టి కవిపేరు ఎడపాటి ఎర్రన అని 
ప్రచురణకర్ణలూ, సాహిత్యలోకమూ విశ్వసిస్తున్నారు. 

ఎడపాటి ఎర్రన్న తన కావ్యాన్ని చుండి కాళయ్య అనే గామకరణానికి 
అంకితమిచ్చాడు. ఇది “కృష్ణరాయ జనకాంతున కీయకదాచినట్టి' కృతిగా అంకితం 
పద్యంలో చెప్పాడు. సర్వసాధారణంగా సాహిత్యలోకంలీ * భీమన అన్న పేరు చెప్పగానే 
వేములవాడ వీమకవి జ్ఞాపకం వచ్చినట్టు, కృష్ణరాయలనగానే సాహితీ సమరాంగణ 
సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలవారే జ్ఞప్తికి రావడం సహజం. ఎడపాటి ఎర్రన్న 
పేర్కొన్న 'కృష్ణరాయజనకాంతుడు' రాయలవారు కాక మరొక రాజై ఉంటాడన్న భావం 
తర్వాత ప్రచారంలోనికి వచ్చింది. ఆ రాజు ఎవరై ఉంటాడు? 


ఆంధ్ర సాహిత్య చరిత్రలో నంద్యాల కృష్ణంరాజు కవిపోషకుడు. ఈయన ఆరవీటి 
వంశంలోనివాడు. రాయలవారి అల్లుడైన అశియ రామరాయల బంధువు, పింగళి 
సూరపరాజుగారి కళాపూరోదయాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. ఇది క్రీశ 1558 
ప్రాంతాల జరిగింది.” ఎడపాటి ఎర్రన్న నంద్యాల కృష్ణంరాజునే 'కృష్ణ్ణూయ జనకాంతుడు' 
అని ఉద్దేశ్‌స్తే కవికాలం రాయలవారికి ఒక తరం అర్వాచీనం కావాలి. ' 


మల్లణ చరిత్రను బందరు శృంగార కావ్యమండలివారు 1940లో ముద్రించారు. 
దీనికి చోడవరపు జానకిరామయ్యగారు కీరిక రాస్తూ ఈ కావ్యాన్ని అంకితం 
పుచ్చుకొన్న “చుండికాళుడు పదునారవ శతాబ్హానికి చెందినవాడు మాత్రముకాదు. 17వ. 
శతాబ్దముననుండి యుండవచ్చును అని రాశారు (పుటలు 12-13). ఈ ఊహను 
సమర్థించే ఉపపత్తులు వారు చూపెట్టలేదు. అయితే ఊహ కరక్టి, ఉపపత్తులు మనం 
సేకరించాలి. 


6. శృంగార మల్హణ చరిత్ర - ప్రకాశకులు జియన్‌. శాస్త్రి అండ్‌ కో. మద్రాసు 1527లో మొదట 
ప్రచురించారు. తర్వాత శృంగార కావ్య గ్రంథమండలి మచిలీపట్నంవారు 1940లో మల్లణచరిత్ర అనే 
పేఠుతో ప్రచురించారు. 

7. చూ. ఈ సంపుటిలోనే పింగళి సూరన్న పై ప్రకరణం. 


394 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చుండి కాళయను పొగిడి తన కావ్యాన్ని అంకితమిస్తూ ఎర్రన్న చెప్పిన పద్యం ఇది: 
ఇట్టిమహాప్రధాన పరమేశ్వరమూర్తివిగాన నీవుచే 
పట్టితి। మేలు! చుండిపురపాలక! కాళనమంత్రిచంద్ర! మున్‌ 
గట్టిగ గృష్టరాయ జనకాంతుని కీయక దాచినట్టి యా 
రట్టడియైన యెజ్జకవిరాజిత మల్లణ కావ్య కన్యకన్‌ (మల్లణ 1-19) 


ఈ పద్యంలో చాలా అనుమానాలకు ఆస్కారముంది. ఎరగ్రకవికి “రట్టడి' అనే 
్వవోోషణ ప్రాసస్థానంలో ఎందుకు వాడినట్టు? రట్టడి పదం గామాధికారనే అర్థంలోనే 
వాడినట్లా? కావ్యకర్త ఎర్రన్న ఎడపాటి పురాధివుడన్నది వాస్తవమే (మల్లణ 1-19). 
అయితే రట్టడి పదానికి ముందు తచ్చబ్బార్థ్ధకమైన “ఆ” అనే అక్షరాన్ని ఎందుకు 
వాడినట్టు? న. కృష్ణరాయజనకాంతునికీయక దాచిన రట్టడి ఇంకొక ఎర్రన్నా? 

రట్టడి అనే పదానికి నింద, అపఖ్యాతి అనే అర్ధాలు కూడా ఉన్నాయి. 'రట్టడియైన' 
అనే మాటవల్ల ఈ కావ్యంగానీ, కావ్యకర్తగానీ అపఖ్యాతి పాలైనారన్న సూచన ఉందా? 
మల్హణచరిత్ర అవతారికలోనే ఇంకొక పద్యం అటువంటి అనుమానానికి ఆస్కారమిస్తోంది, 
ఎడపాటి ఎర్రన్నతో చుండికాళయ్య ఇలా అన్నాడట. 


పాటిగలట్టిమేటి యెడపాటి పురాథిప యెల్డనార్య, నీ 
సాటిగ జెప్పినట్టి కృతి సాటువయై విలసిల్లుగా కిటన్‌ 
జూటుచు హీనమానవుల చాటునమాటున వ్యర్థక్తూటకా 
రాట కథల్‌ వినంగ నగు బాటగుగాక రుచింపనేర్చునే? 


ఈ కావ్యాన్ని అంకితమివ్వమంటూ చుండి నాగయ్య అడగడానికి ముందు 
వ్యర్థకూట కార్చాటక కథలు ఏవైనా చాటుమాటున హీనమానవులు ఎడపాటి ఎర్రన్న 
గురించి అతని కృతి గురించి చెప్పుకొనేవారా? చుండి కాళయ్య చెవిని పడ్డ ఆ కూటక 
కతలు ఆర్భాటం ఏమిటి? ఈ కావ్యాన్ని ఎడపాటి ఎర్రన కాక ఇంకెవరో పూర్వులు 
రచించారన్న విషయమా? 


పెదపాటి జగ్గన్న తన సంకలన గ్రంథంలో చెప్పిన కావ్యకర్త ఇంటిపేరూ, పేరూ 
పెదపాటి ఎర్రాప్రగడ, లోకులు సర్వసాధారణంగా ఎర్రాప్రెగ్గడ అనే వ్యక్తిని ఎర్రన్న అని 
వ్యవహరించడం కద్దు. మల్హణ చరిత్రను పూర్వుడైనా, అర్వాచీనుడైనా ఒక ఎర్రన్న 
రచించాడని ఒప్పుకొన్నా జగ్గన్న చెప్పిన పెదపాటివారే ఆ తరంలోనే ఎడపాటి 
వారయ్యారనడానికి దాఖలాలు ఏమిటి? 


మల్హణ చరిత్రలో ఎడపాటి ఎర్రన తన వంశం గురించి వివరాలు ముక్తసరిగా కూడా 
చెప్పుకోలేదు. తాము ఒకనాడు పెదపాటి వారమని సూచన ప్రాయంగానైనా చాటలేదు. 
పాత కృష్ణామండలం ఏలూరు తాలూకాలోని పెదపోడునుంచి ఎర్రాప్రైగడగారి కుటుంబం 
పాకనాడులోని చుండి పరిసరాలలోనున్న ఎరపాడుకు ఎప్పుడు వెళ్ళారు. వెళ్ళగానే ఆ 
ఉరి గ్రామకరణీకం ఎర్రన్నకు లభించి “ఎడపాటి పురాధిపుడయ్యాడా?' 


పెదపాటి జగ్గన్న - 395 


ఈ అనుమానాలన్నింటినీ ఒకే ఒక్క సంజాయిషీ తీర్చగలదు. క్రీశ 1600 
ప్రాంతాలలోని పెదపాటి ఎరగ్రాపెగడ రచించిన మల్లణ చరిత్ర ఆనే అసంపూర్ణ కావ్యం 
రెండుమూడు తరాల తర్వాత పాకనాటిలో వున్న ఎడపాటి ఎర్రన్న, చేతికి దఖలుపడి 
ఉంటుంది. అతడు కూడా కవే. మూడవ అశ్వాసాన్ని అతడు పూరించి వుంటాడు. మొత్తం 
గ్రంథానికి తన కర్ణృత్వం చెప్పుకొని వుంటాడు. లేక కొంత సత్యం చుండి కాళయ్యకు 
విశదపర్చి ఉంటాడు. ఎడపాటి ఎర్రన్న ఈ కృతిని ఒక కృష్ణరాయజనకాంతునికి ఇవ్వాలనే 
భావించాడు. ఆ రాజు ఎవరై ఉంటారన్న విషయంపై ఇప్పటికీ కొన్ని పరిశోధనలు 
జరిగాయి. 


“ఎడపాటి ఎర్రన్న చెప్పిన కృష్ణరాయలు శ్రీకృష్ణరాయలు కాదు. చుండీ వేజళ్ళ, 
తెట్టు సంస్థానాధీశ్వరులలోని కృష్ణరాయలు. ఈ వివరాలు గురజాడ శ్రీరామమూర్తి 
పంతులుగారు “కవి జీవితముల'లో వెన్నెలకంటి వెంకటాచలం కవియొక్క చరిత్రలో 
రాశారు'' అంటూ పాత సంగతి నొకదాన్ని శ్రీనిడుదవోలు సుందరేశ్చరరావుగారు ఇటీవల 
జ్ఞాపకం చేశారు.క్‌ 


కవి జీవితాలలో గురజాడ శ్రకముమహాకాు విష్ణుపురాణాన్ని ఆంధ్రీకరించిన 
వెన్నెలకంటి సూరన్నగారి మునిమనవడి యొక్క మునిమనవడని వెంకటాచలాన్నీ 
గుర్తించారు. గురజాడ వారి లెక్క ప్రకారం ఈ వెంకటాచలం క్రీశ.1678 నుండి 1728 ' 
హారాల మధ్య ఉన్నవాడు. ఇతడు కృష్ణవిలాసమనే కావ్యాన్ని చెప్పాడు. ఇందులో 
సంస్థానాధీశ్చరులైన వేజళ్ళవారీ శ్రుస్తావన ఉంది.!° వేజళ్ళవారి వంశంలో ఇద్దరు కృష్ణమ 
రాజులు ఉన్నారు. 


వీళ్ళలో మొదటి కృష్ణమరోజు క్రీశ. 1600 నుండి 1630 దాకా పాలించాడు. ఇతని 
మనుమడు కృష్ణమరాజు కీ.శ. 1678 నుండీ 1693 దాకా పాలించాడు. 


ఈ తెట్టు కృష్ణమరాజులలో ఏ ఒక్కరితోనైనా ఎడపాటి ఎరన్నకు 
సంబంధమున్నట్టు గురజాడవారు ఎక్కడా చెప్పలేదు. నిడదవోలు సుందరేశ్చరరావుగారు 
మరేవిధమైన సమాచారాన్నీ భారతి వ్యాసంలో ఎర్రన్న గురించి చెప్పలేదు. ఇతర 
వ్యాసాలలో చెప్పి నట్టయితే ఆ విషయాన్ని అధోజ్ఞాపికలో కూడా సూచించలేదు. 
ఎగర్రన్నకూ ఈ తెట్టు సంస్థానాధీశులకూ ఏదైనా బాదరాయణ సంబంధాన్ని మనమే 
ఊహించుకోవాలి. 

తెట్టు ప్రభువులలో మొదటి కృష్ణమరాజు రాజ్యానికి వచ్చినప్పుడు అతని ఈడు 
సుమారు మూడు సంవత్సరాల ముక్కుపచ్చలారని వయసు. 

ఇతణ్జీ వెంటపెట్టుకొని ఇతని మంత్రివర్గం కందుకూరులో లప్కరుతోపాటు 
ఉంటున్న వు: దర్శించుకొంది. అప్పుడా ఫాజుదారు కృష్ణమరాజు బాలుడనే 


8. ఖారతి - జనవరి 1%? పుట టి. 
9. గురణాడ శ్రీరామమూర్తిగారి కవిజీవితములు (5వ ముద్రణ) పుట - 692 
10. చూ., ఆచార్య తూమాటి దొణప్పగారి "ఆంధ్ర సంస్థానములు - సాహిత్య పోషణ' పుట 173. 


396 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కారణం వల్ల గుడ్లూరు పరగణా మాత్రమే అతనికిచ్చి ఏడువందల వరహాలు పేష్కస్సు 
నిర్ణయించి తతిమ్మా పరగణాలు సర్కారులో దాఖలు చేసుకొన్నాడు. తర్వాత 
కృష్ణమరాజు గుడ్డూరులో కోట కట్టుకొని నలభై రెండేళ్లు రాజ్యం చేశాడు.!! 

ఎడపాటి ఎర్రన్న మల్లణ చరిత్ర రచనాకాలం బహుశా ఈ కృష్ణమరాజు 
రాజ్యారంభంగానీ లేక రాజ్యాంతకాలంగానీ అయివుంటుంది. రాజు ముక్కుపచ్చలారని 
వాడు కాబట్టి “కృష్ణ్ణాయ జనకాంతుని కీయక' తన కావ్యాన్ని దాచి పెట్టుకొనడానికి 
ఆస్కారముంది. లేక రాజ్యాంతకాలం అయితీ కృతి ఇద్దామని కావ్యం రాసి అనుమతి 
పుచ్చుకొని కృత్యాది పద్యాలు రాసీలోపున రాజు మరణించి వుంటాడు. ఎడపాటి 
ఎర్రన్న, రెండో కృష్ణమరాజు కాలం వాడైతీ (కీ.శ. 1678-1693 సంవత్సరాల వాడవుతాడు. 
మల్హ్లణ చరిత్ర కావ్యాన్ని కూలంకషంగా పరిశీలిస్తే రెండో కృష్ణంరాజు రాజ్యాంత 
కాలంవాడని నిరూపించవచ్చు. 


చుండి కాళయ్యకు అంకితమైన మల్హణ చరిత్ర అవతారికలో కవి చేసిన స్తుతివల్ల 
కూడా ఈ కృతి క్రీశ.1600 ప్రాంతాలలో కాక రెండు మూడు తరాల తర్వాత రచించిందని 
చెప్పవచ్చు. ఆ పూర్వకవిస్తుతిని చూడండి. 

వినుతులొనర్హు నాంధ్ర సుకవి ప్రభునన్నయ్య భట్టు దిక్కయ 

జ్వను శివదేవు భాస్కరుని జక్కన నాచన సోము సర్వదే 

వుని భవదూరువేము నల పోతన బిల్లలమళ్డి వీర భ 

ద్రుని శరభాంకు వీరకవి ధూర్జటి గేతన భట్ట బాణునిఛ్‌. (మల్లణ 1-9) 


ఈ పద్యంలో ఒక కాలక్రమాన్ని ఎడపాటి ఎర్రన్న పాటించలేదు. నుతించిన 
పూర్వ్షకవులలో ఒక్క ధూర్జటి కాలం. స్పష్టంగా తెలుస్తున్నదని పూర్వ పరిశోధకులు 
భావించారు. రాయలవారి రాజ్యాంతకాలానికి గాని ధూర్జటీ, రామకృష్ణుడు యువకవులై 
రాణించలేదు. ఇటీవలి పరిశోధనల వల్ల వేమనగారి కాలం అసందిగ్గంగా 
తెలియవస్తూంది. ఆయన క్రీశ. 1627-1697 ప్రాంతాలలో ఉంటారని నేను చాలా 
దాఖలాలలతో ధ్రువీకరించాను.12 


వేమనగారి పూర్వకవిగా నుతించిన కవివారి సమకాలికుడో, ఆర్వాచీనుడో అయి 
ఉంటాడు. తెట్టుప్రభువులలో రెండవ కృష్ణమరాజు (1678-1693) పాలిస్తున్న రోజులలో 
ఈ కావ్య రచన పూర్తయి ఉంటుంది. ఈ కృష్ణమరాజుకే తన కృతిని ఇద్దామని ఎర్రన్న 
మొదట భావించి సాటి గ్రామకరణమైన చుండీ కాళయ్యకు ఇవ్వవలసి వచ్చి ఉంటుంది. 
“కృష్ణరాయ జనకాంతుని కీయక దాచినట్టి” అనే ప్రకటనకు ఒక పాఠాంతరం కూడా 
కనబడుతుంది. “కృష్ణరాయ జనకాంతుని కీయగ గూర్చినట్టి' అన్నదే ఈ కొత్తపాఠం. దీనికి 


నెలూరు పరిశోధకులు విద్వాన్‌ నవులూరి మాలె మాలెకొండయ్యగారు చూపించారు. ** 


11. గురజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు పుట 689. 
12. మన వేమన పుట-44 


13. విత్రమసింహపురి మండల సర్వస్వంలో ప్రాచీనాంధ్ర కవులు. పుట 235. 


పెదపాటి జగ్గన్న 397 


ఈ వినూత్న పాఠం వారికి ఎక్కడ దొరికిందో వారు సూచించలేదు. అయితే ఇప్పటిదాకా 
అందరూ ఎర్రన్న ఇంటిపేరు ఎడపాటి” అని విశ్వసిస్తూ ఉంటే ఇది తప్పనీ, ఈ పేరులో 
రెండో అక్షరం ట వర్గంలోని తృతీయాక్షరం కాదనీ శకటరేఫ ఆనీ వారు సరిచేశారు. 
ఎఆపాడు, చుండీ దగ్గర (గ్రామాలు, వేజెళ్ళ ప్రభువుల రాజ్యుకేంద్రమైన తెట్టుకు 
సమీపమైనవే. 


పూర్వకవి స్తుతిలో వేమనగారిని నుతించిన కావ్యకర్త మీద వేమనగారి 
ప్రభావంగాని, ఆటలవెలదులమీద అభిమానంగ"నె ఉండి తీరుతుంది. మల్హణచరిత్ర 
ప్రథమాశ్వాసంలో మచ్చుకైనా ఒక్క ఆటవెలదీ లేదు. సీసపద్యాల ఎత్తుగీతిలోనైనా 
కనీసం ఒక్క ఆటవెలదీ ప్రథమాశ్వాసంలో లేదు. ద్వితీయాశ్వాసంలో మాత్రం అయిదు 
ఆటవెలదులు విడిగానూ మూడుసీసాల ఎత్తుగీతి స్థానాలలోనూ కనబడతాయి. తృతీయా 
శ్వాసంలో పదహారు ఆటవెలదులు విడిగానూ మూడుసీసాల ఎత్తు గీతిస్థానాలలోనూ 
కనబడతాయి. తృతీయాశ్వాసంలో పదహారు ఆటవెలదులు ఉన్నాయి. ఇవి వేమనగారి 
బాణీలోనే ఉన్నాయి. మచ్చుకు రెండు చూడండి: 


సౌఖ్య మనుభవింప సంతతి పుణ్యంబు 

బోవు మూలధనము పోయినట్లు 

వరుస పుణ్య ధనము వరిల్లునట్టుగా 

నిత్య సౌఖ్యమంద నేర్చుటురవు. (మల్హణ ౩3-45) 

కన్ను విచ్చినప్పుడు కన్సింతు మనసున 

కన్ను మూయ నెదుటి'కదలకుందు 

పట్ట జిక్కు పడవు ప్రాణేశ్చరీ యింత 

యింద్రజాలవిద్య యెరిగి తెట్లు (మల్హణ ౩-97) 

ఎర్రన్నకు వేమనగారి మీది భక్తి మూడో అశ్వాసం రాస్తున్నప్పుడు బాగా 
ముదిరింది. అందుకే దాచినట్టి ఈ కావ్యానికి కృతిపతి దొరికాక, కృత్యాది పద్యాలు 
రాస్తూ పూర్వకవి స్తుతిలో వేమనగారిని నుతించాడు: ఈ ప్రగాఢ భక్తికి కారణం ఇద్దరూ 
శేవులు కావడమే. ఒకప్పుడు వేమనగారు వీర్ణువాన్ని ఉడోలంగా ప్రబోధించారు. 

ఎరపాటి ఎర్రన్నమీదనేగాని జగ్గన్న పేర్కొన్న పెదపాటి ఎర్రాపైగడమీద వేమనగారి 
ఆటవెలదుల ప్రభావం లేదని రుజువు చేయవచ్చు. ఎర్రాపైగడ కుమారనైషధం అనే 
కావ్యాన్ని రచించాడనీ, ఆ గ్రంథం నుంచి పెద్దపాటి జగ్గన్న 17 పద్యాలను స్పీకరించాడనీ 
ఇంతకు ముందు చెప్పుకొన్నాం. ఈ పదిహేడు పద్యాలలో పదమూడు సీసపద్యాలే 
(శ్రీనాథుని అనుసరించి కుమారనైషధం చెప్తున్న కవి సీసాలను రచించడంలో ఆశ్చర్యం 
లేదు). ఈ పదమూడు సీసాలలో ఒక్కటంటే ఒక్కటే పద్యం ఎత్తుగీతిలో పెద్దపాటి 
ఎర్రాపైగడ ఆటవెలదిని చెప్పాడు. మిగతావన్నీ తీటగీతులే. 

ఇంతే సుదీర్థచర్చవల్ల తేలినదేమిటంటే పెదపాటి ఎర్రాపైగడా, ఎరపాటి ఎగ్రన్నా 
విభిన్న వ్యక్తులు. "పీర8లో మొదటి కవి రచించిన రెండాశ్వాసాల మల్లణచరిత్రను రెండో 


398. 


వ్యక్తి పూర్తిచేసి తన పేరుమీదుగా చుండి కాళయ్యకు అంకితమిచ్చాడు. పెదపాటి 
ఎగర్రాప్రైెగడకు, ఎరపాటి ఎర్రన్న రెండు తరాల అర్వాచీనుడు. పెదపాటి ఎర్రాప్రెగడా, 
పెదపాటి జగ్గన్నా సమకాలికులు. ఒక ఊరివారే. వీరు క్రీ.శ. 1600 ప్రాంతాలలోని వారే. 


జగ్గన్న పేర్కొన్న 60 మంది కవులలో ౩7 మంది గూర్చి ఇంతదాకా ఆయా 


సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


యుగాలలో చర్చించడం. జరిగింది. వాటి వివరాలు చూడండి. 


నెం. 


“ప్ర టై సై వా 


కవి పేరు 
నన్నయభట్టు 
నన్నెచోడుడు 
అప్పనమం త్రి 
మూలఘటిక కేతన 


భాస్కరుని కేతన 

తిక్కన సోమయాజీ 
రంగనాథుడు 

చిమ్మపూడి అమరేశ్వరుడు 


ఎర్రాప్రగడ 


రావిపాటి |త్రిపురాంతకుడు 


హుళక్కి భాస్కరుడు 
నాచన సోముడు 
విన్నకోట పెద్దన 
వల్లభరాయడు 
శ్రీనాథుడు 

మడికి సింగన 


నిశ్శంక కొమ్మన 
జక్కన 

దగ్గుపల్లి దుగ్గన్న 
బమ్మెర పోతరాజు 
కూచిరాజు ఎర్రన 


., ఛంద్రమౌళి 
.4 భైరవుడు 


నంది మల్లన 
నందిఘంటల జంట 
పీల్లలమ ర్రి పినవీరయ్య 
మలయమారుతం సర్వన్న 
ఏర్పూరి సింగన్న 
నూతనకవి సూరన 


యుగం 


చాళుక్యయుగం 
చాళుక్యయుగం 

కారతీయయుగం 
కాకతీయయుగం 


'కాకతీయయుగం 


కాకతీయయుగం 
కాకతీయయుగం 
పద్మనాయక యుగం 
పద్మనాయక యుగం 
పద్మనాయక యుగం 


పద్మనాయక యుగం 


పద్మనాయకయుగ్భు.. 


రెడ్డిరాజులయుగం ' 
రెడ్డిరాజులయుగం 
రెడ్డిరా జాలయుగం 
రెడ్డిరాజులయుగం 


గజపతులయుగం 
గజపతులయుగం 
గజపతులయుగం 
గబపతులయుగం 
తొలిరాయలయుగం 
తొలిరాయలయుగం 
తొలిరాయలయుగం 
తొలిరాయలయుగం 
తొలిరాయలయుగం 
తాలిరాయలయుగం 
తొలిరాయలయుగం 
తొలిరాయలయుగం 
తొలిరాయలయుగం 


గ్రంథాలు 
భారతం 


కళావిలాసం, కుమార సంభవం 


చారుచర్య 
ఆంధ్రభాషాభూషణం 
దశకుమారచరి త్ర 
కాదంబరి 
విజయసేనం 


' చాటువులు 


వి క్రమసీనం 
నృసింహపురా ణం 
తారావళి 
అంబికాశతకం 
ఉదాహరణం 
రామాయణం 
ఉత్తరహరివంశం 
“కావ్యాలంకారసం [గ్రహం 
వీధీనాటకం 
వల్లభాభ్యుదయం 
జ్జా నవాసిష్టం 
పద్మపురా ణం 
వివలీలావిలాసం 
విక్రమార్క చరిత్ర 
నాచికేతో పాఖ్యానం 
భాగవతం 


కొక్కోకం, సకలపురాణసారం 


హరిశ్చంద్ర కథ 
శ్రీరంగమాహాత్మ రిం 
మదనసేనం 
ప్రబోధచండ్రోదయం 
శాకుంతలం 

షష్టస్కంధం 
కువలాశ్వచరి త్ర 
భాగవతం; ధనాఖిరామం 


ఒక అజ్ఞాత గ్రంథసంధాత 399 


3. ముక్కు తిమ్మన మలిరాయలయుగం పారిజాతాపహరణం 
౩1. చరిగొండ ధర్మయ్య మలిరాయలయుగం  చిత్రభారతం 
౩2. ప్రొఢకవి మలయ మేలిరాయలయుగం  రుక్మాంగదచరిత్ర. 
౩3. పెదపాటి సోమయ్య మలిరాయలయుగం కేదారఖండం మొదలైనవి 
34. మాదయగారి మల్లన మలిరాయలయుగం రాజశేఖర చరిత్ర 
అరుణాచలపురాణం 
శివజ్ఞాన దీపిక 

౫. హరిభట్టు మలిగాయలయుగం ఉత్తర నృసింహపురాణం 
౩5. అంగద బసవయ్య మలిరాయలయుగం ఇందుమతీ కళ్యాణం 

' కందర్భకేతు విలాసం 
౩7. తెనాలి రామలింగయ్య మలిరాయలయుగం హరిలీలా విలాసం 


చాలామంది “కమల కాలనిర్ణయాలు పెదపాటి జగ్గన్న కాలనిర్ణయంతో 
ముడీవేసుకుని ఉండడంవల్ల ఇతను ఎప్పటివాడో, ఏ విధమైన అనుమానాలకూ 
తావులేకుండా తేల్చడం సాహిత్య చరిత్రలో చాలా ముఖ్యమైన కార్యం. 


ఒక అజ్ఞాత గ్రంథసంధార 


పెదపాటి జగ్గన్నతోపాటు మన కృతజ్ఞతలు నోచుకొన్న ప్రాచీన గ్రంథసంధాత 
మరొకాయన ఉన్నాడు. దురటృష్టవశాత్తూ అతని పీరు మనకు తెలియదు. అయితే ఇతని 
సంకలన గ్రంథమే లేకపోతే కొంతమంది ప్రాచీన తెలుగు కవుల పేర్లూ, వాళ్ళ రచనల 
గురించి కొద్దిపాటి వివరాలూ మనకు తెలిసేవే కావు. పెదపాటి జగ్గన్న ఉదహరించని ౩5 
కావ్యాల పేర్లు చెపుతూ ఇతడు ౩2 కవుల పద్యాలను సేకరించాడు. ఇతడు తన సంకలన 
గ్రంథానికి ఏ పేరు పెట్టాడోగాని ఇప్పుడు అది 'ఉదాహరణ పద్యములు' అనే పేరిట 
ఆంధ్రసాహిత్యపరిషత్తు వారి కార్యాలయంలో ఉంది. ఈ అసంపూర్ణ గ్రంథాన్ని తీసుకొని 
దీనిలోని కవులను, పద్యాలను పెదపాటి జగ్గన్న ప్రబంధరత్నాకరంలో కలిపే 
అకారాదిక్రమంలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు వింగడించారు. ఈ నూతన సంకలనాన్ని 
“ప్రబంధరత్నావళి' అనే పేరిట 1918లో మొదట ప్రచురించారు. 

వేటూరివారి ఉద్దేశంలో పెదపాటి జగ్గన్నకన్నా అజ్ఞాతసంధాత ఒక ఇరవై 
సంవత్సరాలు ప్రాచీనుడైనా అవుతాడు.! అయితే వారు మొదట ఊహించినట్టు ఇద్దరూ 
కొంచెం ఇంచుమించు సమకాలం వాళ్ళే అనుకోవచ్చు. 

ఈ సంధాత ఉదాహరించిన 32 మంది కవులలో అందరి గురించి కొద్దిగానో. 
గొప్పగానో ఇప్పటివరకూ వచ్చిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం మొదటి సంపుటిలోనూ, 
ఈ సంపుటిలోనూ చెప్పు కొన్నాం, 


1. ప్రజంధరత్నావళి - పీరిక - పుట ౩. 


400 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 
ఇవి ఆ వివరాలు : 
వ.నేం. కవి పేరు కావ్యంపేరు యుగం 
శ పద్మకవి జినేంద్రపురాణం ఆదిమయుగం 
2. సర్వదేవుడు ఆదిపురాణం; విరాటపర్వం ఆదిమయుగం 
అధర్వణాచార్యులు భారతం కాకతీయ యుగం 
4. కేతన కువలయాశ్లు చరిత్ర 
6. మారన్న మార్కండేయ పురాణం 
6. చిమ్మపూడీ అమరేశ్చరుడు విశ్రమసీనం పద్మునాయక, రెడ్డిరాజుల యుగం 
7. వర్రాపైగడ హరివంశం న్‌ 
8. _చెన్నమల్లు శ్రీగిరన్న నృసీంహపురాణం 
శ్రీరంగ మాహాత్మ్యం 
9. నాచన సోముడు వసంత విలాసం 
10. పుపతి నాగనాథుడు శ్రీవిషుపురాణం 
11. నిశ్శంక కొమ్మన వీఠమాహీశ్చరం 
12. దగ్గుపల్లి దుగ్గన శివకాంచీ మాహాత్మ రిం 
13. అనంతుడు ఛందం గజపతుల, తొలిరాయల యుగాలు 
14. ఆంధ్రకచి రామయ్య విష్ణుకాంచీ మాహాత్మ్యం స్‌ 
15. తాళ్ళపాక అన్నమయ్య వెంకటేశ్వర శతకం 
16. దేవరాజు భట్టు హరిశ్చంద్ర 
17... పిల్లలమర్రి పినవీరయ్య _ పురుషార్థసారం, శాకుంతలం 
18. అల్లసాని పెద్దన మనుచరిత్ర మలిరాయల యుగం 
19. పెదపాటి సోమయ్య తిపుర విజయం 
20. చందలూరి చిక్కయ్య నాసికేతోపాఖ్యానం (1 
21. కానుకొలను అన్నమరాజు అమరుకం శ 
22. వాసీరాజు రామయ్య బృహన్నారదీయం 
23. కాకమాని గంగాధరుడు బాలభారతం 
24. రాయసం గణపయ్య సౌగంధికాపహరణం 
25. కుడిదెర్ల తిప్పరాజు కాంచీవాహాత్మ్యం 
28. కుంటుముక్కల తిమ్మయ్య శైవాచార సంగ్రహం 
27. రాపరది దేచిరాజు పేరు తెలియదు 
26. పోతరాజు భేతాళపంచవింశతి 
29. భీమన్న దశావతార పద్యాలు 
30. రెడ్డిపల్లె ముద్దమరా బు అష్టమహిషీ కల్యాణం 
31. పోతరాజు వీరయ్య త్రిపుర విజయం ss 
32. సిద్ధన ప్రగడ శాకుంతలం 
33? ఇంద్రసీనము నవాబుల ఆరవీటి రాజుల యుగం 
34. 2 పురాతన చరిత్రము 


రంగనాధ శతకం 


ఒక అజ్ఞాత గ్రంథసంధాత 401 


అజ్ఞాతసంధాత కావ్యాల పీర్లు మాత్రమే చెప్పి, కవుల పిర్లు ఇవ్వకుండా 
ఉదహరించిన పద్యాలు మూడు ఉన్నాయి. ఒకటి “ఇందసినము” అనే ప్రబంధంలోని 
పురవర్ణన. 


పుడిసిటిలోన డొంకి కడు బొల్పరి యమ్మున నింకి చల్లీన౯ 

గడపల గానవచ్చి వెస గైకొని త్రచ్చిన రొల్ల జొచ్చి య 

జ్ఞడనిధి భంగపడ్డ గని స్రష్ట యపాయము లేని వార్థిగా 

గడగి యొనర్చెనో యన నగడ్త పొగడ్తల నొప్పు నప్పురిన్‌. (ప్రబంధ. 516) 
పురాతన చరిత్రము అనే గ్రంథంలోని పురవర్ణనా విభాగంలోనుంచే మరొక పద్యాన్ని 
అజ్ఞాతసంధాత ఉదహరించాడు. 

చీటికి మాటికి వెలువడి - హాటకమయవప్ర మెక్కి యహి కన్యలు మి 

న్నేట విహరింతురనినను - గోటపొడవుబరిఖలోతు గొలదియె పొగడక౯ 

. (ప్రబంధ. 522) 

మూడవ పద్యాన్ని అతడు రంగనాథశతకంలో నుంచి ఉదహరించాడు. 


కురులుతుంపెసలాడ గ్రుమ్ముడియరవీడ గుచకుంభయుగళంబుగునిసియాడ 
గటియుగంబు నటింప గౌను కంపముబెంప సరులురంబునగల్లుచౌ కళింప 
గనుజంకెలొరపెక్కగ గురంగముల నిక్క గర్హపత్రములాటగతులకెక్క 
గంకణంబులు (మోయ గలనాద మోసపోయ రసనాకలాపంబురట్టు సేయు 
నటుని రీతి వీరభటుని చందంబున 

గమ్మవిలుతు కీలుబొమ్మకరణి 

నుపరిభాగకేలి నొప్పెదా గావేరి 

రంగవిభునిగూడి రాజవదన. ( పబంధ. 523) 


పుస్తకం పేరు చెప్పి ఉదహరించిన ఈ మూడు పద్యాలూ కాక మరో 47 పద్యాలను 
ఈ అజ్ఞాతసంధాత ఉదహరించాడు. వాటి రచయితలెవరో, అవి ఏ రంథాలలోనివో 
తెలియదని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రబంధరత్నావళిలో ప్రచురించారు. వీనిలో 
ఒకటి శ్రీనాథుని భీమఖండంలోనిది (ప్రబంధ. 535). 8 పద్యాలు “రామా! 
రాజచూడామణిీ!” అనే మకుటంతో ఉన్నవి. ఇవి ధూర్జటి శైలిని జ్ఞాపకం తెప్పిస్తాయి. 


తినదే చెట్టుల యాకు మేక, గుహగ్వొందిక్‌పాము నిద్రింపదే, 

పనవానుటున బక్షులు౯ మృగములు? వర్తింపవే, నీటిలో 

మునుగం జూడవె మత్స న్రకచ్చపములు౯, 'మోక్షార్టులై యుక్తికిక 

మనసేమూలము నీదుభక్తికిని రామా! కాపాడా ఎనీ (ప్రబంధ. 594) 

ఈ సంధాత సేకరించిన ఈ చిల్లరపద్యాలలో కొన్ని ఎవరు వ్రాకారో, ఏ 
గంథంలోనివో తిలియనందుకు మనసు వస్తు చుంంంట మాటవరుసకు భృంగి 
ఆటపాటలను చెప్పీ ఈ గీతపద్యం ఎవరిదో, ఏ గ్రంథంలోనిదో తెలిస్తే ఎన్నో జాతీయ 
సంప్రదాయాలను బోధపరుచుకోవచ్చు ననిపిస్తుంది. 


402 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గజ్జపరిద్రొక్కె జూపె భాగడవిధంబు- గీతమున కాడెజేనె సంకీర్ణనంబు 
పాడెసూళాదిగీతప్రబంధవితతి- భృంగిపంచాంగకంబైన పేరణమున. (ప్రబంధ. 549) 


ఈ పద్యాలు ఎవరివో తెలియవన్న బాధకన్నా ఈ సంధాత పీరు తెలియదే అన్న 
విచారం కూడ ఎక్కువే. ఇతని సంకలనగ్రంథం సాహితీపరులకు చెప్పలేనంత గొప్పగా 
పద్యాలతోపాటు రామా పెగడ జగ్గన్న ప్రబంధరత్నాకరాన్ని జోడించి ప్రబంధరత్నావళిని 
సమర్సించినందుకు వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి తెలుగుజాతి ఎంతగానో బుణపడింది. 
వేటూరివారి కృషిపైన ఆధారపడి అభివృద్ధి చెందుతున్న సాహిత్య పరిశోధన చక్రవృద్ధిగా 
వారికి అభివందనాలు చెప్పుకోవాలి. 


కొందరు సరణీయులు 


ర పెట్టుకోదగ్గ ఒక్క పద్యం చెప్పిన కవినైనా సాహిత్యలోకం సర్వసాధారణంగా 
విస్మేరించదు. సంకలన గంథాలలోనో, లక్షణ గ్రంధాలలోనో కవినామాన్నీ, అతని ' 
కావ్యనామాన్ని లేక చాటువునూ భద్రం చేయడం చక్కని సంప్రదాయం. మడికి సింగన 
తరువాత పెదపాటి జగ్గన్న ఈ మంచిపని ఎంత చక్కగా చేశాడో చెప్పుకొన్నాం. అతడు '. 
ఇచ్చిన 60 పేర్లలో ౩7 మందిని. గూర్చి కాలనిర్ణయాలతోపాటు ఇంతకుముందు 
యుగాలలో తెలుసుకొన్నాం, 


జగ్గన్న సమకాలికుడైన పెదపాటి ఎర్రాప్రైగడ గురించి కూడా ఇంతకు ముందు 
ప్రకరణంలో జగ్గన్న కాలనిర్ణయం తీల్చడం కోసం సుదీర్ణంగా చర్చించాం. పెదపాటి". 
ఎరగ్రాపైగడతో కలుపుకొని ౩8 కవుల గురించి తెలిసినన్ని భోగట్టాలు |క్రోడీకరించాం. 
ఇంక 22 మంది కవులలో జగ్గన్న జాబితాలో మిగిలారు. ఈ కవుల వైనాలు కొద్దిగానో, 
గొప్పగానో చెప్పుకొనడం సాహిత్య చరిత్రకు అవసరం. ఈ స్మరణీయులు పెదపాటి 
బగ్గన్నకు ఒక తరం ప్రాచీనులో లేక సమకాలికులో ఆయి ఉండాలి. 


1. తేళ్ళపూడి కసవరాజు: ఇతడు కళావతీశతకం వ్రాశాడు. ఇందులో తన 
ప్రియురాలైన కళావతి శృంగారచేష్టలను కవి. మెచ్చుకొనడమే కావ్యవస్తువులాగా 
కనబడుతుంది. ఈ శతకంలోని ఒకపద్యాన్ని పెదపాటి జగ్గన్న ఉదాహరించాడు. 


ప్రకటితలీల గీలెదలి పాపటముత్తెపు జేరు మోముపై 

దకపీకలాడ గ్రక్కదలుదంతపుగమ్మల కాంతి మొత్తమై 
వికచకపోలభాగముల వెన్నెల గాయుచునుండ నీవునన్‌ 
Se లాగులు మెత్తుగదేకళావతీ। (ప్రబంధరత్నావళి, 94). 


ఈ పద్యంలోని నాల్గవ పాదంలో చుక్కలుపెట్టిన భాగం శిథీలమైందో లేక మరీ: 
సళ్ల ఉందని పరిష్కర్తలు చాటుచేశారో తెలియదు. కసవరాజు వ్రాసిన శతకం: 
సుప్రసిద్ధమైనదనడానికి నిదర్శనంగా ఇందులోని ఇంకో పద్యాన్ని పూర్వసంధాత కూడా 
తన ఉద పద్యంలో చేర్చుకొన్నాడు. చూడండి: ee 


కొందరు స్మరణీయులు 403 


గురుకుచకుంభముల్లదల (గొమ్ముడి వీడగ రాల గ్రొవ్విరుల్‌ 

కరమణి కంకణక్చణనకాచనగధ్వను(?) లుల్లసిల్లగా 

భరతపుబిట్ట కైవడిని బాదికి జేరెడి వెల్చెలాగునన్‌(?) 

బరిపరిరీతులం జెలగుభంగులు మెత్తుగదే కళావతీ! (ప్రబంధ. 93) 
ఈ కళావతీ శతకానికి బహుశా ఈ క్రింది పద్యం భరతవాక్యం కాబోలు. 


ఆ కంజాననయుపరతి - కాకాశమువడకె దార అటునిటువడియెన్‌ 
బోకైనగిరులుకదలెను- భీకరమగు తమము చంద్రబింబము గప్పె౯. 

(ప్రబంధ. పుట 185) 
చంద్రవింబాన్ని తమం కప్పిందో లేదోకాని ఈ కావ్యంపై మటుకు కాలాంధకారం 


కమ్ముకొంది. ఈ మూడు పద్యాలూ తప్పించి కసవరాజు వ్రాసిన కళావతీ శతకంలోని 
మరేమీ మనకు మిగులలేదు. 


2. బొడ్తపాడి కొండయ్య: ఇతడు 'అంగభవభంగతిరుకాళహస్తిలింగు అనే 
మకుటంతో శతకం చెప్పినట్టు కనబడుతుంది. ఈ శతకంలోనుంచి మూడు పద్యాలను . 
తీసుకుని జగ్గన్న ఉదాహరించాడు. ఈ మూడూ త్రిపుర సంహారాన్ని ప్రస్తుతించేవే. 
బెజవాడకు 15 మైళ్ళ దూరంలో బొడ్డపాడు అనే గ్రామం ఉంది. ఈ కవి ఆ ఊరివాడు 
కావచ్చు. 

3. గౌరనకవి: ద్విపద కావ్యాలుగా హరిశ్చంద్రుని కథ, నవనాథచరిత్ర వ్రాసిన 
గౌరన్న చాలా సుప్రసిద్ధుడు. ఇతడు సంస్కృతంలో లక్షణదీపిక కూడా వ్రాశాడు. ఇతని 
గురించి గజపతుల యుగంలో చెప్పుకొన్నాం. ఈ ద్విపదకవే “నతుగ్రహస్తవం' చేశాడో, 
లేక మరొక గౌరనకవి తొమ్మిది పద్యాలను చెప్పాడో తెలియదు. ఈ స్తవంలోని రెండు 
చ జగ్గన్న ఉదాహరించాడు. 

- మొక్కుల యిక్క కాంతిగల మువ్వురు వేల్పుల మూర్తి చీకటి౯ 

మెక్కెడి మిత్తి పద్మముల మేలు నవగ్రహరాజు మింటిై 

నెక్కెడు మానికంబు దీన మేలిక సింహవిభుండు ముక్తి పెన్‌ 

జక్కెర యిందుమిత్రుడు ప్రసన్నత మాకు ప్రసన్ను డయ్యెడిన్‌ 

హరుతలవూ చకోరముల యామని పాల్కడలుబ్బ మందు శ్రీ 

వరుని మరంది తారకల వల్లభు డిందిరతోడబుల్లు పం 

బురుహముదాయి కల్పలత ప్రోది యనంగుని మామ రేవిభుం 

డరయగ గర్భ టేశు డమృతాంశుడు మాకు |ఏసన్నుడయ్యెడు౯. 

(ప్రబంధ. 134, 135) 

నన్నయ్యగారు మహాభారతంలో వ్రాసిన ఉదంకునినాగస్తవంలో 'మాకు 

ప్రసన్నుడయ్యెడున్‌' అనే మకుటం నాలుగుసార్లు కనబడుతుంది tes 1:105-108). ఈ 

అత్యంత ప్రాచీన మకుటాన్ని గౌరన వాడణం "గమనించదద్గది. అయితీ నన్నయగారు 

తత్సమాలు ఎక్కువ వాడారు. గౌరన దేశ్యాలపై మొగ్గుతున్నాడు. పెదపాటి జగ్గన్న తన 

ప్రబంధరత్నాకరంలో చంద్రాదిత్యుల వహ మాత్రమే వీర్గికలలో చేర్చడం వల్ల 
మిగతా గ్రహాల స్తవం ఉదాహరించలేదు. అవీ దొరికికే బాగుండును. 


404 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


4. చిరుమూరి గంగరాజు: తిక్కనగారు వ్రాసిన నిర్వచనోత్తర రాళోగాయణంతో - 
ఆం[ధదేశంలో మొదటిసారిగా కుశలవుల చరిత్ర గ్రంథస్థమైంది. అయితే ప్రత్యేకంగా 
'కుశలవోపాఖ్యాంం' అనే పేరుతో కావ్యం వ్రాసిన వారిలో చిరుమూరి గంగరాజు 
ప్రాచీనుడు. ఇతని కావ్యంలోని ఒక పద్యాన్ని మాత్రమే జగ్గన్న ఉదాహరించాడు. అది 
శ్రీరాయుని వర్ణన. చక్కని రచన. 


పదపద్మరజమున బాషాణపు త్రిక బూబోడి జేసిన పుణ్యుడితడు 

బాలుడై హరధనుర్భంగంబు సీతకు నుంకువసేయు నిశ్శంకుడితడు 

మణిమయంబైయున్న మాయాకురంగంబుగడగి జంపిన వేటకా డితండు 

కట్టాణిముత్యంబు కైవడి మున్నీరు బాణాగ్రమున నిల్బు ప్రొఢు డితడు 
ప్రబణదశకంఠపటుకంఠనివిడవిపిన 

దహశకీలాయమాన దోర్దండచండ 

చటులకో దండనిర్ముక్తశరనికాయు 

-డితడుగాకుత్‌ స్థవంశాబ్టిహిమకరుండు (ప్రబంధ.117) 

ఈ కావ్యంలోని సుకవిప్రశంసలో వ్యాసనుతిని ఉదాహరణ పద్యాల సంధాత 
ఉదాహరించాడు. 

5. గంగరాజుచౌడయ్య: ఇతడు “సాముద్రిక శాస్త్రం, “నందనచరిత్ర' అనే రెండు 
గ్రంథాలు వ్రాశాడు. మొదటిదానిలోనుంచి రెండు పద్యాలను, రెండవ (గంథం నుంచి ఏడు 
పద్యాలను సంకలనకగ్గలు ఉదాహరించారు. ఇష్టదేవతా ప్రార్థనలో “ఉద్యన్నవభావశబ్ద 
భావరసతత్వాన్ని' తన కృతికి వాణి ఎప్పుడూ ఇవ్వాలని చౌడయ్య కోరుకున్నాడు 
(ప్రబంధ. 151). వేగుచుక్కునిలా వర్ణించాడు. 


దొడ్డముత్తియంబు టోరంపు బటికంబు-వెండిగుండు మొల్ల విరుల చెండు 

రసముగుళిక కప్పురంబునకరుడు నా-సొంపు మిగిలి వేగుజుక్క వొడిచె. 
(పబంధ. 147) 
ఉదాహరించిన పద్యాలవల్ల నందనచరిత్రలోని కథ, నాయకుని వివరాలు 
తెలియవు. చౌడయ్య వ్రాసిన నొొముద్రికశాస్త్రం ఎవరికి అంకితమో కూడా తెలియదు. 
'కసవామాత్యునికి అంకితంగా ఒక! సాముద్రిక మున్నది. అది ఈతని దగునో? ఈత 
డేనాటివాడో?' అని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రశ్నించారు.! కసవామాత్యునికి 
అంకితంగా ఉన్న సాముద్రికాన్ని అన్నామాత్యుడనే కవి వ్రాశాడు. మద్రాసు ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో అన్నామాత్యుని సాముద్రికానికి నాలుగు ప్రతులున్నాయని, నెం, 
2391లో దాని కర్త అన్నామాత్యుడని, తండి పేరు మారయ్య అని ఉన్నదట. ఈ సంగతులు 
తంజావూరు లైబరీ కేటలాగు రెండవ భాగంవల్ల తెలుస్తున్నాయి.” అందుచేత చౌడయ్య 


1. ప్రబంధరత్నావల్సి పీఠిక, పుట 9. 
2. A Descriptive Catalogue of Telugu Manuscripts. T.M.S.S.M. Library, Tanjore, ౪౦1.2. No. 882, 
Pp.144, 


కొందరు స్మరణీయులు 405 


సాముద్రికం, కసవమంత్రికి అంకితమైన సాముద్రికం విభిన్నమైనవే. చౌడయ్య నందనచరిత్ర 
లాగే సాముద్రికం కూడా నష్టమైంది. 


6. ఆమడూరి నరసెంహభట్టు : గజపతుల యుగంలో వెన్నెలకంటి అన్నయ్య 
ఇడశకుమార చరిత్రను వ్రాసినట్టు మనకు తెలుసు. ఆ గ్రంథంకాక షోడశరాజ చరిత్ర అనే 
దాన్ని ఆమడూరి నరసింహభట్టు అనే కవి వ్రాసినట్లు పెదపాటి జగ్గన్న ఉదాహరించిన ఈ 
ఒకే ఒక పద్యంవల్ల తెలుస్తున్నది. 

జంఘాలప్రతిభాను లార్షకవితాసంఘాతులాశు క్రియా 

సంఘస్రష్టలు సంఘళఃకలశజుల్‌ సాహిత్యసర్వంకషుల్‌ 

సంఘర్హార్డులు కాక కాఠవులు లక్ష్యంబే హలిగామఘా 

ణం ఘాణ్ల్యైకశరణ్యు బల్బ్చ జ(?) నిబంధల్‌ మత్కటాక్షేక్షకున్‌. (ప్రబంధ. 182) 


సంప్రదాయం ప్రకారం మనకు షట్చక్రవర్తులు, షోడశమహారాజులు ఉన్నారు. 16 మంది 
రాజుల పట్టికను ఒక శోకం విశదం చేస్తుంది. 


గయోంబరీషో శిబింద్వనంగౌ - షృధుర్మరుత్వన్మరుతౌ సుహోత్రః 
రామా దిలీపో నృగ రంతిదేవౌ - యయాతిమాంధాతృ భగీరథాశ్చ. 


ఈ శ్లోకంలో చెప్పిన 16 మంది చరిత్రలను ఆమడూరు నరసీంహభట్టు బహుశా 
షోడశరాజచరిత్ర అనే పేర రచించి ఉండవచ్చు. ఈ [గంథం నేడు లభ్యం కాదు. ఈ 
సందర్భంలో షోడశరాజుల చరిత్రను విడివిడిగా ఏయే కవులు రచించారో తెలుసుకొనడం 
సముచితమే. 


1. గయుడు గయోపాఖ్యానాలు 
తెలుగులో ఉన్నా అవి 
గంధర్వుని చరిత్ర గాని 
మహారాజు చరిత్ర కావు 
2, అంబరీషుడు అంబరీషోపాఖ్యానం మహాభాగవతంలో 
3. శెనవిందుడు శశిటిందుచరి త్ర సు ప్రసిద్ధం చరిగొండ 
నరసింహకవి క్రీ.శ. 1600 
(అప్పకవి దీనిని పేర్కొన్నాడు). 
4, అనంగుడు _ ... 
5. పృథువు పృథుచరిత్రము పట్టమట్ట సరన్వతీ 
సోమయాజి (1670) 
6. మరుత్వంతుడు అ. 
7. మరుత్తు మరుత్తరాట్చరిత్ర శ్రీనాథుడు 
8. సుహోత్రుడు అ 


406 'సమగ్రాంధ సాహిత్యం - రెండవ సంపుటి 


10. శ్రీరాముడు వివిధ రామాయణాలూ, 
. ప్రబంధాలూ ఉన్నాయి 
11. దిలీపుడు సుదక్షిణాపరిణయం తెనాలి అన్నయ్య 
(నవాబుల యుగం) 
దిలీప చరిత్ర ' కొటికెలపూడి వెంకట కృష్ణకవి 
12 నృగుడు srs బు 
13. రంతిదేవుడు. 
14. యయాతి యయాతిచరిత్ర పొన్నిగంటి తిలగన్న 
+ (నవాబుల యుగం) 
15. మాంధాత కవికర్ణరసాయనం సంకుసాల నరసయ్య 
- (మలిరాయల యుగం) 
16. భగీరథుడు 


అమడూరి నరసింహభట్టు వ్రాసిన షోడశరాజుచరిత్ర లభిస్తే ఈ పదహారుమంది 
చరిత్రలూ ఒక్కచోట చదువుకొనే అవకాశం కలిగేది. ఇతని గ్రంథంలోంచి ఒకే ఒక 
పద్యమైనా దొరికినందుకు సంతోషించాలి. 


7. పొన్నాడ పెద్దిరాజు: పింగళి సూరన్నగారు ప్రభావతీప్రద్యుమ్నాన్ని వ్రాయడానికి 
ముందే తెలుగుదేశంలో ప్రద్యుమ్నుని కథ ప్రచారంలో ఉండేదని చెప్పవచ్చు. పొన్నాడ 
పెద్దిరాజు వ్రాసిన ప్రద్యుమ్న చరిత్రనుండీ 22 పద్యాలను సంకలనకర్పల ఉదహరించారు. 
అయితే ఇందులో 18 పద్యాలు పురవర్ణనకు సంబంధించినవే. మిగిలిన మూడింటిలో 
ఒకటి నాయకవర్ణన. ఇంకొకటి నాయకీ నాయకులు కలుసుకొన్నప్పటి చూపుల వర్ణన, 
మరొకటి పురుష విరహం. నాలుగవది చకోరికావిరహాన్ని వర్ణిస్తుంది. పొన్నాడ పెద్దిరాజు 
చకోరికను గంపెడు సంతానమున్న తెలుగు యిల్లాలిలాగ వర్ణించాడు. 


బ్రాతియే యిక గల్లు లేత వెన్నాలనిగ్గులుగ్గు పెట్టెద నీకు నూరకుండు 

మునువుగా నీ కిత్తు ముదురు వెన్నెలపోగు సంతసంబున నుండు జాలి మాని 
వేగిరింపకు నీకు వెలది వెన్నెల కొవ్వు గుడిపింతు చిన్నారికడుపునిండ 

నిట్టి ముచ్చట వాయనీదింతు బండువెన్నెల వెల్లి బలుమారు నిన్ను జేరి 
కూయకుడు మీరు సంతుష్టి గూరినపుడు 

కీశలంబగు వెన్నెల చిగురుబాన్సు 

నందు నిడినిడ్రపుచ్చెదననుచు నాద 

రించె విడ్డలనొక చకోరీపురంధ్రి. (ప్రబంధ. 203) 


ఈ ప్రద్యుమ్న చరిత్రలోని పద్యాలవల్ల నాయిక పేరేమిటో తెలియదు. ప్రభావతి 
కాదేమో. ఈ గ్రంథం దొరికితే పింగళి సూరన్నగారి ప్రభావతీ ప్రద్యుమ్నంలో ఎంత 
సంప్రదాయసిద్ధమైన కథో, ఎంత ఆ మహాకవికల్పనో తెలుస్తుంది. 


8. ఫణిధచు మాధవుడు ; ఇతడు ప్రద్యుమ్న విజయం అనే కావ్యాం రచించాడు. 
ఇందులోంచి 13 పద్యాలను జగ్గన్న ఉదాహరించాడు. వీటీలో మూడు వేగుచుక్కను 
వర్ణిస్తాయి. ఒకటి సూర్యోదయ వర్ణన. ఆరు పురవర్ణన లోనివి. ఒకటి చంద్రకిరణాల 


కొందరు స్మరణీయులు 407 


వర్ణన. మిగిలిన రెండూ చెంచు భామలను చిత్రిస్తాయి. ఈ కథలో చెంచెత ఒక పాతలాగా 
ఉంది. ఆమె యౌవన విజృింభణాన్ని ఇలా వర్ణించాడు. 


చెంచెతగుబ్బ చన్నుగవ వీఘతరంబుగ నంతనంతవ 

రించిన యౌవనోపగమజృంభణ మెక్కిన నంతకంత శో 

షించెను దాని నెన్నడుము జీవితనాధుడు వాని విల్లునున్‌ 

జెంచులరాజులున్‌ సవతిచేడియపిండును బక్కణంబులన్‌. (ప్రబంధ. 353) 


చెంచువాళ్ళలాగే జక్కులవాళ్లు కూడా మాధవుని చిత్రణలో కనబడతారు. 
సూర్యోదయాన్నిలా వర్ణించాడు. 

నవకవు దెల్ల ముగ్గు జతనంబున గూర్చి వియధ్గ్ధృహంబునన్‌ 

దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చగా 

సవరగ దీర్చి కాలమను జక్కుల ముద్దుడు వేడ్కడో దివా 

యవనిక బాయదట్టెనన నంచితలీల వెలింగె దామరల్‌. (ప్రబంధ. 356) 
ఈ ప్రద్యుమ్న విజయం పూర్తిగా దొరికినా కొన్ని చిక్కులు విడతాయి. 

9, భావన పెమ్మన: ఇతడు అనిరుద్ధ చరిత్రను అష్టాదశ వర్ణనలతో సలక్షణప్రబంధంగా 
చెప్పాడు. ఈ గ్రంథం నుండి 684 పద్యాలు సంకలనకర్తలిద్దరూ ఉదాహరించారు. పెదపాటి 
జగ్గన్న 7 పద్యాలనే స్వీకరించాడు. మిగిలిన 57 పద్యాలనూ పూర్వ్ణసంధాత సేకరించాడు. 
పెమ్మన కాలాన్ని ఒక రకంగా నిర్ణయించడానికి ఈ పద్యాలలోని సరస్వతీ ప్రార్థన పనికి 
వస్తుంది. | 

చీటికి మాటికీన్‌ మొగువు జేతులు మౌళి ఘటించి మొక్కెద౯ 

హాటకగర్సు బోటికి మహాకవికాంక్షి తకల్పకాటవీ 

వాటికి దారకాహృదయవల్లభమంజులపుసష్ప మంజరీ 

జూలీ క్రీ పల్లకీస్సు రితశుద్ధవరా టికి వాగ్వధూటికిన్‌. (ప్రబంధ. 236) 


ఇది పోతరాజుగారికి అనుకరణ, అంచేత ఈ కవి పోతరాజుగారికి అర్వాచీనుడు. 
అంటే క్రీ.శ.1500 తరువాత ఎప్పుడైనా ఉండవచ్చు. ఇతని గ్రంథంలోంచి ఇన్ని పద్యాలను 
పూర్వసంధాత సేకరించడానికి కారణమేమిటో తెలియదు. సర్వసాధారణంగా అన్ని 
- ప్రబంధాలలో కానవచ్చే పద్ధతిలోనే కవిత్వముంది. ఇతర కావ్యాలలో అరుదుగా కనబడే 
పద్యాలు ఒకటిరెండు ఉన్నాయి. శివుని ముందు ప్రమథులు చేసిన నాట్టుంలో 
భృంగినర్దనాన్ని పెమ్మన ఇలా వర్ణించాడు: 


క్షామక్షామము గీకట ప్రకటవక్షఃపీఠమున్‌ బాండుర 

క్షామిశావయవంబు నైన వికటాకారంబుతో నవ్వుకై 
చాముండాకరతాళకుక్షీవలయస్థానంబుగా నుజ్జిత 

హీము ద్రంబుగ బేరణీవిధము నర్తించెన్‌ మహాభృంగియున్‌. (ప్రబంధ. 231) 


408 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పెమ్మన గొప్పతనం ఒకలాగా చెప్పవచ్చు. ఈ సంకలన [గ్రంథంలో ఇతని పద్యాలే 
ఎక్కువ. అమరేశ్వరుని పద్యాల సంఖ్య తరువాత చెప్పుకోతగ్గది. చిమ్మపూడి 
అమరేశ్చరుని నుతించిన కవులు మనకు కనబడతారుగాని అతణ్ణి అనుసరించిన వారెవరో 
తెలుసుకొనడం కష్టం. అమరేశ్వరుని గ్రంథం సంపూర్ణంగా లభ్యం కానందువల్ల ఈ 
పరిస్థితి ఏర్పడింది. అయినా పెమ్మన కవిమాత్రం అమరేశ్వరుని అనుసరించినట్లు 
చెప్పవచ్చు. “ముత్తాకేకుజముల్‌ సడల్చె మొగడల్‌ మున్నేమహీజంబులందొత్తెక? (ప్రబం. 
57) అని ఈవిధంగా ప్రశ్నలతో అమరేశ్వరుడు తన విక్రమసేనంలో వనాన్ని వర్ణించాడు." 
పెమ్మనకవి ఇదే ఒరవడిలో వసంతాన్ని వర్ణించాడు. 


తలిరులు దోచెనే తరుల దట్టములై? నన లే ధరారుహం 

- బులదలసూపె మున్ను? పలిమొగ్గల నొప్పెడినే యనోకహం 

ములు? నవగుచ్చరా జినగముల్విలసిల్లెడు నెవ్వి? యన్నియున్‌ 

గలుగుట నే మహీజములు గన్నులపండువులయ్యె నామనిన్‌ (ప్రబంధ. 240) 

అమరేశ్వరుని కావ్యంలాగే పెమ్మన ప్రబంధం కూడా సంపూర్ణంగా 
దొరకకపోవడం దురదృష్టమే. 

10. బొడ్డపాటి పేరయ్య! ఇతడు బహుగ్రంథకర్ణ. కనీసం నాలుగు కావ్యాలను, రెండు 
శతకాలను వ్రాసినట్టు జగ్గన్న ఉదాహరించిన పద్యాలవల్ల తెలుస్తున్నది: 1. అనంత 
మహత్తం, 2. పద్మినీవల్లభం, ౩. మంగళగిరివిలాసం, 4. శంకరవిజయం అనేవి ఇతని 
కావ్యాలు. సూర్యశతకం, మల్లికార్డునలింగశతకం అనేవి ఇతర రచనలు. పద్మనాయక 
యుగంలో ఉన్న రావిపాటి తిప్పన్న 'చంద్రా రోహిణీవల్లభా' అనే మకుటంతో ఓక 
తారావళి వ్రాశాడు.* బహుశా దీనినే అనుకరిస్తూ బొడ్డపాటి పేరయ్య “సూర్యా! 
పద్మీనీవల్లభా' అనే మకుటంతో సూర్యశతకం వ్రాశాడు. దీనిలోని ఒకే ఒక పద్యం 
మనకు లభిస్తున్నది. 


ఈగల్పోలె వ్రణంబులే వెదకుచు న్నీర్ల్యం బరున్‌ మెచ్చకే 

మూగల్యోలె నిరంతరాస్యులగుచున్‌ మూర్గించి తర్కించినన్‌ 

వీగన్నేరని దుష్కవుల్‌ బ్రతుకనీ విక్రాంతులై వారినో 

రాగంబోవగ నేల సత్కవులు సూర్యా! పద్మీనీవల్లభా! (ప్రబంధ. 292) 

బొడ్డపాటి పేరయ్యకు సూర్యుడు ఇష్టదైవం. సూర్యశతకంగాక “పద్మినీ వల్లభం' 
అనే ప్రబంధమే వ్రాశాడు. ఈ [గ్రంథంలోని ఆరు పద్యాలు మాత్రమే లభిస్తున్నాయి. 
వాటివల్ల కథ తెలియదు. అయినా ఇందులో సూర్యుని మహత్త్వం చాటాడేమో? అయితే 
“అనంతమహత్త్వం' అనే కావ్యంలో సూర్యుణ్ణే నుతించాడు. “పద్మినీవల్లభుడు తనపాలి 
వేల్పు అని చెప్పాడు. ఈ అనంత మహత్త్వంలోని ఒకే ఒక పద్యం . జగ్గన్న 
ఉదహరించాడు. అలాగే మంగళగిరి విలాసంలోంచి కూడా ఒకటే పద్యాన్ని 


3. పద్యనాయకయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, మొదటీ సంపుటి 2002 
4. అదే పుస్తకం, అదే సంపుటి. 


కొందరు స్మరణీయులు 409 


స్వీకరించాడు. పేరయ్య వ్రాసిన శంకరవిజయంలో 7 పద్యాలను చూస్తే ఇది జగద్గురు 
శంకరాచార్యులవారి జీవితచరిత్ర కాదనిపిస్తుంది. ఇందులోని నాయిక మేనాపుత్రి. 
చూడండి ఆమె వర్ణన. 


సమలావణ్యము వన్నెగూడిరసముల్‌ సంధించి శృంగారవే 

షముతో జొక్కపుజూపు నవ్వొలయ నిచ్చాతూలికన్‌ భావచి 

(తముగా బంచశకరుండు రాగరతి జంతం జూచుచున్‌ వ్రాసి ప్రా 

ఇయు నాగీశ్వరు వేడి నించె నన మేనాపుత్రి యొప్పెం గడున్‌. (ప్రబంధ. 291) 


విజయవాటి మల్లికార్జునలింగంపైన పేరయ్య మరొక శతకం వ్రాశాడు. ఇందులోని 
మూడు పద్యాలను జగ్గన్న ఉదహరించాడు. ఆ మూడు త్రిపుర సంహారానికి 
సంబంధించినవే. ఈ కవికి బంధువో కాడో తెలియదుగాని ఇదే ఇంటిపేరు గల బొడ్డపాటి 
కొండయ్య వ్రాసిన కాళహస్తి వింగశతకంలోకూడా కిపురసంహారాన్ని వర్ణించే మూడు 
పద్యాలనే సంకలనకర్త గ్రహించడం గమనించతగ్గది. బొడ్డపాటి గ్రామంలో ఉండే ఈ 
ఇద్దరు కవులూ ఒకే రకపు భావాలతో శతకాలను చెప్పడంవల్ల ఒకరిని ఒకరు 
అనుకరించారనడం స్పష్టం. 


11. పోలమరాజు! ఇతడు పర్వతపురాణం అనే ప్రబంధం రచించాడు. దీనిలోంచి 
రెండు పద్యాలను జగ్గన్న ఉదాహరించాడు. ఒకటి సూర్యాస్తమయాన్ని వర్ణించేది. రెండోది 
రాజనీతికి సంబంధించినది. పాలకుడు తెలుసుకోవలసిన పదహారురకాల సంధులను ఇది 
వివరిస్తుంది. తెలుగుదేశంలో పర్వతం అంటే శ్రీశ్రైలమే సంప్రదాయసిద్ధంగా స్పురిస్తుంది. 
కనుక ఈ పురాణం శ్రీశైలమహత్త్వం తెలియజేస్తుందని భావించవచ్చు. 


12. తులసి బసవయ్య : ఇతడు సావిత్రి కథను ప్రబంధంగా నిర్మించాడు. ఈ 
కావ్యంలోంచి 26 పద్యాలను పెదపాటి జగ్గన్న ఉదాహరించాడు. ఇతర ప్రబంధాలలో 
కనపడని వర్ణనలుగాని, కల్చనలుగాని ఇందులో లేవు. కోడికూతనిలా వర్ణించాడు. 


మాయపు దుంటవిల్లు మానినులార! ప్రాణముల్‌ 

వోయెడు నాడునాటి కిక బోవిడు డీయలుకల్‌ నివేశులన్‌ 

బాయకుడీ యటంచు బరిభాషల జూటెడు భంగి గోక్కోరో 

కోయని కూత వేసె దొలికోడి పురాంతరగేహదేహళిన్‌. (ప్రబంధ. ౩28) 


13. నండూరి మల్లయ్య : ఇతడు హరిదత్తోపాఖ్యానం అనే ప్రబంధం వ్రాశాడు. 
దీనిలోంచి ఒకే ఒక పద్యాన్ని పెదపాటి జగ్గన్న ఉదాహరించాడు. అది పురవర్ణనలో 
తోటల గురించి చెప్పినది. 

నవరుచిపల్లవస్థితి దనర్చి లసత్సు మనస్స మృద్ధివై 

భవమున బొంది గంధబహుబంధురతం దగి యాశ్రితద్వీజో 

తృవముల బొల్చి వారవనితామణిరీతి ద్రివిష్టపంబురే 

వ వరగజంబుమాడ్కి గ్రతువాటిగతిన్‌ బురితోట లొప్పగన్‌. (|ప్రబంధ.342) 


410 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


14. మద్దికాయల మల్లయ్య: ఈ కవి వ్రాసిన రేవతీపరిణయం అనే కావ్యంలోంచి 
మూడు పద్యాలను జగ్గయ్య ఉదాహరించాడు. ఒక పద్యంలో పుళిందవిభుడు తెచ్చిన 
కానుకలను చెప్పాడు. దీనివల్ల కావ్యంలో వేటను బాగా వర్ణించాడని ఊహించవచ్చు. 
మన కావ్యాలలో కానుకలు తెచ్చిన చెంచులు రాజును వేటకు ఆహ్వానించడం మామూలే. 
ఇంకో పద్యం సూర్యాస్తమయ వర్ణన. మూడో దానిలో దీపాలను వర్ణించాడు. పద్యం 
బాగుంది. 


నిలయతమః ప్రతానము గణింప మరుంగులు సొచ్చినట్టుగా 

నలరు పిరింది నీడలు రతాంతదుకూలపరి[గ్రహత్వరా 

కలితవిలాసినీనివహకౌతుక హేతువులై చెలంగ ను 

జ్ఞవ్షలరుచి మించె గేహముల సంపెంగ మొగ్గల వంటి దీపముల్‌. _ (ప్రబంధ. ౩45) 


15. ఘటసాసి మల్లుభట్లు: కవులు తమ స్వగ్రామాలలో దైవాల మహత్స్వాలను 
చాటడానికి స్థలపురాణాలు రచించడం పరిపాటి. ఘటసాసి మల్గుభట్టు జలపాలి 
మహత్త్వం అనే కావ్యం వ్రాశాడు. ఏలూరులో జలపాలీశ్చరుడనే దేవుడు ఉన్నాడట.్‌ 
బహుశా ఈ దైవమహత్వాాన్ని మల్లుభట్లు ra ప్రస్తుతించాడు కాబోలు. ఈ . 
కృతిలోంచి పెదపాటి జగ్గన్న మూడు పద్యాలను స్వీకరించాడు. పతివ్రతల మహిమను చెప్పే 
అనసూయ కథను ఒక సీసపద్యంలో వ్రాశాడు. మరో సీసపద్యంలో వారకాంతలను 
వర్ణించాడు. ఇంకో సీసపద్యంలో గర్భచిపస్తోలను పేర్కొన్నాడు. _ శివుడు 
వేరమిచ్చినందువల్ల కథానాయకుని తల్లి గర్భవతి అయినట్టు తోస్తుంది. కవిత్వం మరీ 
సాధారణంగా ఉంది. 


16. జైతరాబా ముమ్మయ్య: ప్రతికవీ తన కృతి చమత్కృతిపట్టుగా ఉండాలను 
కొంటాడు. జైతరాజు ముమ్మయ్య అలాగే భావించాడు. ఇతడు విష్ణుకథానిధానం అనే 
గ్రంథాన్ని వ్రాశాడు. ఇందులోని 43 పద్యాలను సంకలనకర్తలు ఉదాహరించారు. కావ్యం 
పేరువల్ల ఇందులో విష్ణుకథలే ఉంటాయని స్ఫురించినా కవికి హరిహరరూపం అంటే 
చాలా ఇష్టం. బాలకృష్ణుని ఆ విధంగా వర్ణించాడు. 


అరుణజటాచయంబును దిగంబరభావము సాంద్రధూళిధూ 

సరితశరీరమున్‌ వెరపుచంద మెరుంగమి యెల్ల చోటులన్‌ 

దీరుగుచు నున్కి యున్‌ గలిగి తెల్లముచేసె యశోదపట్టి దా 

హరిహరు లేకమౌటదనయందతి శెశవవిభ్రమంబునన్‌._... (ప్రబంధ. 367) 


ఇంకొక పద్యంలోకూడా హరిహరులను కలిపి వర్ణించాడు. (ప్రబంధ. 395). మూడు 
పద్యాలలో శివతాండవాన్ని కీర్తించాడు. చక్కని ధార. 


ఆడెన్‌ దాండవ మార్చటిన్‌ బటహలీలాటోపవిస్ఫూర్జిత 
క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రీవుండు జూటాటవీ 
5. ఆంధ్రకవితరంగిణీి, ౫ పుట 26. 


కొందరు స్మరణీయులు 411 


క్రోడాఘాటకరోటికోటరకుటీకో టీలుఠత్సంధువీ 
చీడోలాపటలీపరిస్స్ఫు టతరస్పీ తధ్వని ప్రొఢిమన్‌ (ప్రబంధ. ౩71) 


ఆడగ గెంజడల్‌ దొలకి యాడగ జాహ్నవి దిక్కులెల్ల న 

ల్లాడగ భూతధాత్రి యసియాడగ నాకము నాకసంబు మా 

టాడగ ముజ్జగంబు గొనియాడగ నిచ్చట నీవు తాండవం 

బాడగ గౌరినిర్‌ సరసమాడగ జేరు నటా మహానటా। (ప్రబంధ. 370) 
ముమ్మయ్యకు పూర్వకవులంటే. భక్తిభావమేగాని వర్షమానకవులెవరికీ _ తీసిపోరనే 
విశ్వాసమున్నవాడు. : 

పూర్వ్ణకవీండ్రులం గొలుచు పూనికి నిప్పటివారి గొల్లు ని 

ర్గర్వత నిక్కవీంద్రులు పురాణకవీంద్రులకంటె దక్కువే 

యుర్చాని నేటివారగుట యొచ్చె మె? నేడును దాచుపర్షిలో 

బూర్వపుముత్తియంబులను బోలిన మౌక్తికరాజి లేదోకో? (ప్రబంధ. 39%) 
ముమ్మయ్య పద్యాలన్నీ ముత్యాలే! 

17. నెల్లూరి ముత్తరాజు : కృతి చమత్కృతికి ఆటపట్టుకావాలని జైతరాజు 
ముమ్మయ్య కోరుకున్నా నిజంగా ఆ అదృష్టం నెల్లూరి ముత్తరాజుకు పట్టిందేమో అని 
తోస్తుంది. ఇతడు పద్మావతీ కళ్యాణం అనే కావ్యం వ్రాశాడు. గీనిలోంచి ఒకే ఒక 


పద్యాన్ని జగ్గన్న న అయితే అది వెలలేని వజ్రం, విరహంలో ఉన్న 
కథానాయికను సఖి ఊరడిస్తున్న ఘట్టంలోనిది. 


నీవెంత వేడుకొన్నను - గేవలపాతకుల కేల కృపపుట్టు మదిన్‌ 
దేవుడు 'నహి' గురువున్‌ “నహి' - భావజచంద్రులకు వికచపద్మదళాగ్షీ! 
(ప్రబంధ. 362) 
'డేవూనై గురువూనై' అనే సామెతను వాడి ఇంత చక్కగా చమత్కరించిన తొలికవి 
గ్రంథంలోని ఇతర పద్యాలు దొరకకపోవడం నిజంగా విచారింపదగిన విషయమే. 


18. ఎలకుర్తి రానుయ్య : ఇతడు రామలింగశతకం రచించాడు. దీనిలోంచి ఒక 
పద్యాన్ని జగ్గన్న ఉదాహరించాడు. అర్థనారీశ్వర రూపాన్ని కవి చక్కగా వర్ణించాడు. 


గంగా ప్రవాహంబు కన్నె గేదగి రేకునమృతాంశురేఖ ముత్యాలసీస 
యురగేంద్రహారంబు కురువిందములపిరువిసముకప్పురముతో వీడియంబు 
ప్రాతకంకటికాలు పంకసంజాతంబుజింకపిల్లయు రాచబిలుక బోడ 

యిభ చర్మచేలంబు నింద్రగోపపుబట్టు భూతిపుంజము నవ్యపుష్పరజము 
హేమగోత్రకోదండంబు నిక్షుధనువు 

గలుగునర్థనారీశ్చరాకారమునను 

భువనజాలంబు భక్తుల (బోవుమయ్య 

రాజహంసరథాంగ శ్రీరామలింగ. (ప్రబంధ. 424) 


412 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


19. నాగలూటి శేషనాథుడు : పోలమరాజులాగే ఇతడూ '“పర్వతపురాణం' 
రచించాడు. దీనిలోంచి ఒకే ఒక పద్యాన్ని జగ్గన్న ఉదాహరించాడు. అది ముక్కంటి 
ప్రశంస. 

తత్తరపాటుతో నిరులు తద్దయు మాన్సగ జాలు కన్నును 

ష్టాత్తున వేల్చుమూకలకు విందులు వెట్టెడు కన్ను దమ్మియున్‌ 

మొత్త మొలర్ప లచ్చకిని ముద్దుగ బుట్టిన ముద్దుపట్టి మే 

నెత్తిన జూచు కన్ను గల యిట్టిడి వేలుపు గొల్తు నిచ్చలున్‌. (ప్రబంధ. 456) 
సంస్కృత స్కందపురాణంలోని శ్రీశైలఖండాని కిది తెలిగింపు. దీని ప్రతి ఒకటి 
మద్రాసు ప్రాచ్యలిభిత [గ్రంథాలయంలో వుంది (1.39). ఇది ఆరాశ్వాసాల కావ్యం. 
శేషనాథుడు చక్కని వ్యాకరణశాస్త్ర పండితుడు. కవితాధారగలవాడు. తన సంగతి ఇలా 
చెప్పుకొన్నాడు: 

ప్రణుతశ్రీ గిరినాథలబ్ధకవితా ప్రజ్ఞాకళా భిజ్ఞుడన్‌ + 

గణభు గ్రంథమత ప్రయోగవిలుఠద్గాడార్థసంవేత్తద 

తృ ణీభాష్యాయుతఫక్కి కాదృ ఢపరప్రాఢీసమాడఢౌకిత 

ప్రణివత్సస్ఫు టశబ్దశాస్త్రనివహ ప్రావీణ్యపారీణుడన్‌. 

రెండు భాషలూ క్షుణ్ణంగా చదువుకున్నాడు కనుక ఆ భాషల తారతమ్యాలు ఇలా 
చెప్పాడు. “జనని సమస్తభాషలకు సంస్కృతభాష ధర్హాతలంబులోన్‌ ఘనలలితార్థగౌరవ 
వికాస్‌,” 


తెనుగైన నేమి కవితా - జనికాలంకారచి త్రసంగతపదవ 
ర్రనవచనరచనచతురత - విన యోగ్యంబైన కృతియ నిండ్రు మహాత్ముల్‌. 


'మహాత్ములు' వినే కృతిని యితడు తెలుగులో వ్రాసి శ్రీశైల మల్లికార్జున స్వామికి 
అంకితమిచ్చాడు. అతడంటే ఈ కవికి చిన్నప్పటి నుంచీ భక్తి. 
నావారున్‌ కడు చిన్న ప్రాయమున నోనామక్కులుం బ్రేమతో 
శీవాయక్కులుజెప్ప నాటగొలె నే సీవింతు నీయాన నా 
భావంబందున నిన్నె యెన్నుదును విభా జద్బవద్చక్తిస 
ద్భావజ్ఞానసుధానుభావరమగా భావింతు మల్లేశ్టరా! 


అని అక్షరాభ్యాసం నాటినుండి అతనంటే భక్తి అని మల్లేశ్వరునికి చెప్పాడు. ఈ దేవునికి ఈ 
పేరెలా వచ్చిందో వివరించే కథ ఒకటి ఈ పర్వతపురాణం నాల్గవ ఆశ్వాసంలో ఉంది. ఆ 
కథ వింటే మహాత్ములు ఎలా భావిస్తారోగాని మామూలు వాళ్లు ఏవగించుకుంటారు. 


పూర్వం చంద్రగుష్పడనేరాజు ఉండేవాడు. అతని కూతురి పేరు చంద్రవతీదేవి. 
ఆమె అందాలబరిణె. ఆమె నానారసప్రాయభంగీలలో ప్రొడరీతుల గీతాలు పాడితే తండ్రే 
అమెను చూసి మోహించాడు. మన్మథుడు మహాదారుణం చేయించాడు. ఈ పాపానికి 


కొందరు స్మరణీయులు 413 


ప్రాయశ్చిత్తంగా ఆమె శ్రీశైలక్షేత్రానికి వెళ్ళి తండ్రి పగ సాధించడానికి మదనాంకుని 
మల్లికాపుష్పాలతో పూజించింది. ఆ దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. 
మల్లికలతో నిన్ను పూజించాను గనుక మల్లికార్జున నామాన్ని వహించమంది. 


దేవతల ప్రభావాన్ని, క్షేత్రాల మహిమలను ఆకాశానికి ఎత్తడానికి మన కవులు 
ఎంతటి పాపాలనైనా క్షణంలో ప్రక్షాళనం చేయించగలరు. మనకున్న సానుభూతి పరులకు 
ఇటువంటి గ్రంథాలపై ఉండదు. తెలుగు భాషకు ఎంతో ఉపకారం చేసీన సి.పి, బౌర్‌ ఈ 
పుస్తకంపై ఇలా అభిప్రాయం ప్రకటించాడు: 


"lt is a silly stupid book utterly worthless yet written by a man of learning and in 
a good style of poetry’. 


నాగనాథుడు చెప్పుకోదగిన కవి కనుకనే ఉదాహరించడానికతని గ్రంథాన్ని జగ్గన్న 
ఎన్నుకొన్నాడు. భద్రకవి లింగకవిలాంటి అనంతర కవులు నాగనాథుణ్ణి నుతించారు. 


20. కంచిరాజు సూరయ్య: ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యంలోని 
కన్నప్పచరిత్ర ఒక భాగమే. దానినే సవిస్తరంగా ఒక సంపూర్ణకావ్యరూపంలో కంచిరాజు 
సూరయ్య వ్రాసినట్టు కనబడుతుంది. ధూర్జటి శివభక్తుడు. సూరయ్య విష్ణుభక్తుడు. ఇతని 
కన్నప్ప చరిత్రలోని నాల్గు పద్యాలనే జగ్గన్న ఉదాహరించాడు. అందులో రెండు విష్ణువును 
కీర్ణించే పద్యాలు. ఒకటి వినాయకస్తుతి. నాల్గవది పుళిందగ్రామణిని కాంతలు ఎలా 
చూశారో చెప్పీ పద్యం. సామెతలను వాడి పద్యాలను చమత్కరించడం సూరయ్యకు 
బాగా తెలిసినట్టుంది. కృత్యాదినే వాడాడు, 


కారణమేమి? రక్కసు నఖంబుల వ్రచ్చితి నాడు నీకు బెం 

పార గుఠార మబ్బదొ? పురారివిరించులు చేరియేటికిం 

గోరున బోవు సేతలకు గొడ్డలి యన్న దొరంగితో? వినం 

గోరెద నన్న యిందిరకు గోర్కుల నిచ్చుర ముకుందు గొల్బెద! (ప్రబంధ. 478), 
ఇతడు దేవుణ్ణి కరుణావిధేయుణ్ణి చేస్తున్నాడు. 


21. దామరాజు సోమయ్య: వివిధ శాస్త్రాలను పద్యరూపంలో వివరించడం మన 
పూర్వులకు అలవాటే. దామరాజు సోమయ్య భరతశాస్తాన్ని వ్రాశాడు. ఈ గ్రంథంలో 
నుంచి 5 పద్యాలను జగ్గన్న ఉదాహరించాడు. మూడు పద్యాలు ఆశీర్వచనాలు. ఒకటి 
రాజు ఎలా కొలువుండాలో చెప్పేది. అయిదోది నటుల లక్షణాన్ని తెలిపేది. 


మొదలి పుష్పాంజలి ముడేమున గావించి కరబాళి మొగబాళి సరవులెక్తి 
యురుపృధుబాశము లొగి బిల్లమురువును హస్తప్రకరణములేననువుచరచి 
కడకట్టుశబ్దంబు కడగి దర్వును జిందు బాగైన గీత ప్రబంధములును 
కుండలి బహురూప దండలాస్యవిలాస దేశిమార్గంబుల తెరువు లెరీగి 
నయము వీరుసును నరిగతుల్‌ కడిదిగాను 

తెరువు మురువును నిలుకడ తిన్ననగుచు 


414 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాత్ర గొనిపించ గొనగను బౌఢియైన 
వాడె నటు డనబరగు నీ వసుధయందు (ప్రబంధ. 487) 


భరతనాట్యాన్ని విశదపరిచే తెలుగుగ్రంథాలలో ఇది మొదటిది, 


22. పాలపర్తి సోమేశ్వరుడు : ఇతడు వ్రాసిన గ్రంథం పేరేమిటో తెలియదుగాని 
త్రిపురసంహారాన్ని వర్ణించే ఇతని రెండే పద్యాలను జగ్గన్న ఉదహరించాడు. తొలి 
పద్యంలో 'చిరశుభాంక! సోమశీఖరాంక!' అనేది మకుటంలాగా చివర కనబడుతోంది. 
రెండోదానిలో “శరభలింగ అని ఉంది. బహుశా ఈ రెండూ రెండు శతకాలేమో. 
ఈ పద్యాలలో మంచి నడక ఉన్నట్టు ఉదహరించిన రెండూ సొక్ష్యమిస్తున్నాయి. 


తలకమ్మికొండయువిలుకమ్మకొండయుగడయును నడుముగా గలుగుతీరు 

.సరసిజముకుళంబు సద్వాక్యసకలంబు మాతయు నాలగు మాతలియును 

మిన్నుల జనువాడు కన్నుల వినువాడ నంకపర్య్భంకంబులైనశరము 

చల్లని పవనంబు నెల్లయిన భువనంబు మేపుశు మోపుగా మెలగు నారి 

కాకకోర్చు విల్లు గరిగల గుర్రాలు - పగలు రేయు దిరుగు బండి కండ్లు 

గలుగ బురజయంబు గైకొన్న నినుగొల్తు - చిరశుభాంక! సోమశీఖరాంక! 

(ప్రబంధ. 511) 

ఇంతవరకూ పెదపాటి జగన్న పేరు చెప్పి ఉదాహరించిన కావ్యాలనూ, ఆ 
కవులనూ కొద్దిగా తెలుసుకున్నాం. ఏ గ్రంథంలోనివో, ఎవరు వ్రాసినవో చెప్పకుండా 
ఇతడు ఉదాహరించిన ఇంకో పన్నెండు పద్యాలున్నాయి. వీటిలో ఒకటిరెండు చాలా 
బాగున్నాయి. పీనసరోగి కస్తూరిని తెలకపిండితో సరీపోల్చాడు. అందుచేత అది 
విచారిస్తుంది. వద్దని కవి చెప్తున్నాడు. . - 

పీనసరోగి నిన్ను దిలపిష్టసమానము చేసినంతనే 

వాని వివేకహీనతకు వందురనేల కురంగనాభమా . 

మానవతీకపోలకుచమండల మండిత చిత్రపత్రికా 

నూనవితాన వాసనల నుండుట లోకముని న్నారుంగదే? (ప్రబంధ. 568) 


ఇంకొక కవి, బహుశా కుకవినిందలో కాకిని నిందిస్తున్నాడు: 


ఈకలు -నల్లనైన వని యెంచి విశాలరసాలశాఖయు 

త్సీకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్‌ 

గోకిలరీతి నుందు ననుకొన్నను నంటివికాక పాపపుం 

గాకమ! నీకు నమ్మధురగానము గల్లునె యెన్ని పల్కినన్‌? (ప్రబంధ. 534) 


దురందులను నిందించే శీర్షికలో ఇంకొక పద్యంకూడా చక్కనిది ఉంది. 


అతిమాధుర్యమనోజ్ఞ చూతఫలమాహారంబుగా గల్లియున్‌ 
మతి గర్వింపక కోకిలంబు పలుకున్‌ మంజూక్తి, జంబాలదూ 


మట్ల అనంతరాజు 415 


షితనీహారము గ్రోలిభేక మరచున్‌ జృంభించి యాకర్ణ (న) 
స్థితి గారిన్యము దోపగా బెకబెకస్ఫీతాకులారావముల్‌. (ప్రబంధ, 525) 


ఇంకొక ఘట్టంలో మరొక విలక్షణమైన విధంగా ఆశీర్చదిస్తున్నాడు. 


పదియు బదియు నింక బదియేను బదియేను 
నిరువదేను నూట యిరువదేను 

నూరు నూరు నూరును న్నూరు నన్నూరు 
తలలవాడు నిన్ను ధన్యుజేయు (ప్రబంధ. 561) 


ఈ కవి ఎవరో తెలియదు గాని ఇతని మాటలలోనే సహస్రశీర్షుడైన 
విరాట్పురుషుడు పెదపాటి జగ్గన్నను ధన్యుణ్ణి చేయగలడని ఆస్తికులు దీవించగలరు. 


ప్రాచీన ప్రబంధాలనుండి ఎన్నో రత్నాలను సీకరించిన ఈ సంకలనకర్త బుణాన్ని 
దేశం తీర్చుకోలేదు. 


మట్ల అనంతరాజు 


(క్రీస్తుశకం పదహారో శతాబ్దపు చివరిపాదంలో తెలుగుదేశ చరిత్రను సృష్టించిన ఆరవీటి 
రాజుల సామరతులలో మట్లవారు చాలా ప్రముఖులు. నిజానికి విజయనగరరాజ్యాపు 
దీపం కొడిగట్టకుండా స్నేహపూర్వకమైన సహాయం చేసి సింహాసనం నిలబెట్టినవాళ్ళలో 
మట్లవారు ప్రథమశ్రేణిలో ఉంటారు. సాధారణమైన అమరనాయకులుగా ఉండే వీళ్లు 
మహామండలేశురులె ప్రసిదుల రు. మటవారి చరితా, పదహారో శతాబపు 
ప. ర. స ్‌ : 


వసుచరిత్రను అంకితం పుచ్చుకొన్న తిరుమలదేవరాయలకు ముగ్గురు కుమారులు. 
రాజ్యాన్ని మూడు ముక్కలుగా విభాగించి వాటికి ముగ్గురు కుమారులను పాలకులుగా 
నియమించి క్రీ.శ. 1572లో తిరుమలదేవరాయలు మరణించాడు. (1) శ్రీరంగపట్టణం 
కేంద్రంగా కన్నడదేశాన్ని రామరాజు ఏలుకొంటున్నాడు. (2) పెనుకొండ రాజధానిగా 
శ్రీరంగదేవరాయలు తెనుగుదేశాన్ని క్రీశ 1572 నుండి క్రీ.శ. 1585 దాకా పధ్నాలుగేళ్లు 
పాలించాడు. (3) చంద్రగిరి ముఖ్యపట్నుంగా దక్షిణదేశాన్ని 1572 నుండి వెంకటపతి 
రాయలు పాలిస్తున్నాడు. 


క్రీ.శ.1585లో శ్రీరంగరాయలు మరణించగానే పెనుకొండ రాజ్యంలో ప్రతిష్టంభన 
వచ్చింది. శ్రీఠంగరాయల కుమారులు అర్చకులు. రాజ్యం అసలే అల్లకల్లోలంగా ఉంది. 
ఒకవైపు నుంచి గోల్కొండవాళ్ళూ, మరొకవైపు నుంచి విజాపురంవాళ్ళూ దాడులు 
చేస్తున్నారు. శ్రీరంగరాయలు పాలించిన పధ్నాలుగేళ్లూ ప్రజల గోడు అరణ్యరోదనమే. 
ఇప్పుడు పసిపిల్లలు పట్టం కట్టుకొంటే పరిషాలన సుస్థిరంగా ఉండదు. అందుచేత 
అమురనలంతా కలిసి చంద్రగిరి నేలుతున్న వెంకటపతిరాయలనే పెనుకొండ 


416 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విభాగాన్ని కూడా కట్టుకొని పాలించమని కోరారు. సామంతుల కోరిక మన్నించి 
వెంకటపతిరాయలు రెండు భాగాలకూ అధినేత అయ్యాడు. తన కేంద్రాన్ని చంద్రగిరి 
నుండి పెనుకొండకు మార్చాడు. తన తండ్రి తిరుమలదేవరాయలవల్ల తరిగిపోయిన 
వైభవాన్ని మళ్ళా రాయసామ్రూజ్యానికి తీసుకురావడానికి ప్రయత్నించి చాలా కృత 
కృత్యుడయ్యాడు. ఈ ప్రయత్నాలలో అతనికి సహకరించిన అమరనాయకులలో 
మట్లవారు చాలా ప్రముఖపాత్ర వహించారు, 

కర్నూలు మండలంలోని సిద్ధవటం పౌత్తపిసీమలలో మట్లవారికి పొందలూరు, 
సెనగలూరు, పొన్నంపల్లె గ్రామాలలో అమరభూములు ఉన్నాయి.! ఈ మండలానికి 
కొండాజు తిరుపతిరాజు ఏలిక. ఇతడు వెంకటపతిరాయల అధికారాన్ని 
ప్రతిఘటించాడు. ఈయనకు నంద్యాల కృష్ణమరాజు తోడ్చడ్డాడు. ఈ కృష్ణ్టమరాజే 
కళాపూర్జోదయం కృతిభర్హ, కొండ్రాజు తిరుపతిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి 
రాయలకు సాయపడుతున్న అమరనాయకుల భూములను ఆక్రమించుకొన్నాడు. 
మట్లవారు రాయలకు విశ్వాసపాత్రులు. అందుచేత వాళ్ళ మాన్యాలను మండలాధిపతి 
తిరుమలరాజు హస్తగతం చేసుకొన్నాడు. 

అప్పుడు మట్లవారిలో ఎల్లమరాజు ప్రముఖుడు. ఇతనికి నలుగురు భార్యలు; | 
ఎదిగివచ్చిన కొడుకులు, మనుమలు ఉన్నారు. తన అమరభూముల్ని స్వామి ద్రోహి 
ఆక్రమించుకొంటే ఏ అమరనాయకుడు ఊరుకొంటాడు? మట్ల ఎల్లమరాజు రాయలకు 
ఈ సంగతి విన్నవించాడు. తన అధికారాన్ని ప్రతిఘటించిన నంద్యాల కృష్ణంరాజునూ, 
కొండ్రాజు తిరుపతిరాజునూ లొంగదీయాలని రాయలు నిశ్చయించాడు. తానే స్యయంగా 
యుద్దానికి కదిలాడు. మట్ల ఎల్లమరాజూ, పెమ్మసానివారూ, మరికొందరు నాయకులూ 
సేనలు నడిపించారు. కొండ్రాజు తిరుపతిరాజు ఊటుకూరుగవను కాచుకొంటున్నాడు. 
కళాపూరోదయం కృష్ణమరాజు జంబులమడుగులో రాయల్ని ఎదిరించాడుగాని 
యుద్ధంలో నిలువలేకపోయాడు. తిరోగమించి నంద్యాల కోటలో తలదాచుకొన్నాడు. . 
కృష్ణమరాజును వెంటాడి బంధించమని మట్ల ఎల్లమరాజునే వెంకటపతిరాయలు 
పురమాయించాడు. కోటను ఎల్లమరాజు మూడు నెలలు ముట్టడి వేశాడు. కళాపూరో 
దయం కృష్ణమరాజు విసుగెత్తిపోయి సంధికి ప్రాకులాడాడు. మట్ల ఎల్లమరాజు అతనికి 
ప్రాణభిక్ష మాత్రం పెట్టించాడు. నంద్యాలవారి భూములను వెంకటపతిరాయలు 
పెమ్మసానివారికి, తదితరులకు పంచి పెట్టాడు. కళాపూర్ణోదయం కృష్ణమరాజును 
చంద్రగిరి కోటలో ఆమరణాంతం బంధించారు. 


నంద్యాలవారి భూములను రాయలు పెమ్మసాని వారికీ, ఇతరులకూ ఇచ్చాడే, మరి 
మట్లవారి మాటేమిటి? వాళ్ళ అమరభూములను ఆక్రమించుకొన్న కొండ్రాజు 
తిరుపతిరాజును పట్టుకొని ఓడించి ఆ సీమ సీమనంతటినీ కట్టుకోమని రాయలు మట్ట 
ఎల్లమరాజుకు అనుజ్ఞ ఇచ్చాడు. ఊటుకూరు దగ్గర కొండ్రాజు తిరుపతిరాజు 
సేనలున్నాయి. ఎల్లమరాజు వాటిమీదికి తన బలాలు నడిపించాడు. సంకుల సమరం 
జరిగింది. కొండ్రాజు తిరుపతిరాజు యుద్దంలో మరణించాడు. యుద్ధభూమిలో శత్రువును 


1. Further Sources of Vijayanagare History Vol.ll, No.214, ౧.328. 


మట్ల అనంతరాజు 417 


చంపడంతో ఎల్లమరాజు తృప్పిపడలేదు. ఆ రాత్రి రణము కుడిపించాడు. శత్రువుల 
తలపునకలో వారి రక్తంతోనే కలిపిన అన్నాన్ని పెట్టి భుంతభేతాళాలకు బలి పెట్టాడు.* 


కొండ్రాజు తిరుపతిరాజును ఇలాగ సంహరించి మట్ల ఎల్లమరాజు సిద్ధవటం 
సీమకు అధిపతి అయ్యాడు. పులుగులనాడు, చెన్నూరు, దువ్వూరు, కామలాపురం, 
పోరుమామిళ్ల బద్వేలు మొదలైన భూములన్నింటికి మట్లవారు మహామండలేశ్చరు 
లయ్యారు. ఎల్లమరాజుకు ఈ యుద్ధంలో అతని కుమారుడు అనంతరాజు ఎంతగానో 
తోడ్చడ్డాడు. అతడు నేక యుద్ధాలలో ఆరితేరిన ప్రొడుడు. |క్రీ.శ.1598-99లో జరిగిన ఈ 
జంబులమడుగు, ఊటుకూరు సంగ్రామాలలోనేకాత వీటికి పదేళ్ళలోపున - క్రీ.శ.1589 
తరువాత జరిగిన పెనుకొండ యుద్ధంలో మట్ల అనంతరాజు విజయాలను సాధించాడు. 


క్రీ.శ.1586లో అన్నగారు మరణించాక వెంకటపతిరాయలు పట్టం కట్టుకొని తన 
రాజధానిని చందగిరినుండి పెనుకొండకు మార్చాడని చెప్పుకొన్నాం, తన రాజ్యాన్ని 
సుస్థిరం చేసుకొని, పరరాజుల చేతిలో చిక్కిన భూభాగాలను వెంకటపతిరాయలు 
విడిపించుకొనసాగాడు. క్రీ.శ. 1589 నాటికి అతడు ఉదయగిరిని గోలకొండ సైన్యాల 
నుండి స్వాధీనం చేసుకొన్నాడు. అప్పుడు గోలకొండను మల్కిభరాముని కుమూరుడు 
మహమ్మదు కులీ కుతుబ్‌షా పాలిస్తున్నాడు. విజయనగరంవాళ్లు విజ్బృంభించడం అతడు 
సహజంగా సహించలేకపోయాడు. తాను స్వయంగా సేనలు నడిపించుకొని కదిలాడు. 
ఇది బహుశా క్రీ.శ. 1590-93ల మధ్య జరిగి ఉంటుంది. అప్పుటికే గోలకొండ సైన్యాలకు 
రాయభూములు కొన్ని దాసోహమన్నాయి. కడప, కర్నూలు, అనంతపురం సీమలు 
పాదాక్రాంతమయ్యాయి. సుల్తాక్‌ స్వయంగా వస్తున్నాడని విని గోలకొండ సేనలు 
ఉబ్బిపోయాయి. పెనుకొండను ముట్టడించారు. 

వెంకటపతిరాయలు ఇంతలో రాజధానిపైన ముట్టడి వస్తుందని భావించలేదు. 
సామంతుల సైన్యాలను దక్కించుకొనడానికి వ్యవధి కావాలి. అందుచేత రాయలు 
రాజనీతిని ప్రయోగించాడు. సంధి బేరాలు పెట్టి కాలయాపన చేశాడు. ఈలోగా నెలల 
తరబడి వాడుకోవడానికి సంభారాలు కోటలో చేర్చాడు. ముప్ఫయివేల పదాతిబలా 
లతో, నాలుగువేల తుపాకిఫాజుతో జగదేకరావు, తంజామోరు రఘునాథనాయకరయ్య, 
మట్ల అనంతరాజు మొదలైన సామంతులు కోటలో ప్రవేశించారు. బలాలు 
కూడదీసుకొన్నాక ఈ వీరులను ఎవరు గెలువగలరు? ఒకపక్కనుంచి మట్ల అనంతరాజు, 
మరొక పక్కనుంచి తంజావూరు రఘునాథనాయకరయ్య, ఇంకోపక్కనుంచి జగదేకరావు 
గోలకొండ సైన్యాలను ఊచకోత కోశారు. సుల్హా్‌ ఈ పరాజయాలు 
తట్టుకోలేకపోయాడు. రానున్నది వర్గాకాలం. కృష్ణ పాంగవచ్చు. అందుచేత ముట్టడి 
ఎత్తివేసి పలాయనం చిత్తగించాడు. ఇలాగ బహుశా క్రీ.శ. 1593లో ఇతర నాయకులతో 
కలిసి మట్ల తాకా పెనుకొండను నిలబెట్టాడు. 


2. ఫాలదృగగ్నిదృర్ధ్వలనభాపరి భావిభుజాసిదర్భనో 
న్మీలితసా ధ్వసస్థగితనిష్ణరలో చనవైరివీరభూ 
పాలక పాలరళ్తరసపానపలాశనతుష్టభూతబే 
తాశపరీతభైరవపత ద్రణమార్గనటద్భట చ్రజా. (కకుత్‌ స్థ. 3-166) 


418 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పారిపోతూ పారిపోతూ కడప, కర్నూలు, అనంతపురం సీయమలలో తమ అధికారం 
ఉన్న దుర్తాలనైనా రక్షించుకోవాలని గోలకొండ సైన్యాలు భావించాయి. అయితే 
పెనుకొండలో జయలక్ష్మిని చేపట్టిన రాయరాణువ ఊరుకొంటుందా? పెనుకొండ సేనలు 
గుత్తిని స్వాధీనం చేసుకొన్నాయి. గండికోటను ముట్టడించాయి. మట్ల అనంతరాజూ, 
కస్తూరి రంగప్పనాయకుడూ సుల్తాన్‌ సేనలను వెంట తరిమాడు. కొచ్చెర్లకోట దాకా 
వెళ్ళగొట్టాడు. మట్ల అనంతరాజు మరొకపక్క విక్రమించాడు. గోలకొండ సైన్యాలకు 
స్థానిక నాయకులు కొందరు సాయపడ్డారు. గురగ్రంకొండలో _ రావెళ్ళవారు 
పెనుకొండసేనలను ప్రతిఘటించారు. గుర్రంకొండ బలమైన దుర్గం. దానిని ఎలాగైనా 
పట్టుకోవాలని మట్ల అనంతరాజు సంకల్చించుకొన్నాడు. కార్చిచ్చులాగా మందుతిత్తులు 
కాలుతున్నా, తుపాకులు నిప్పులు కక్కుతున్నా చిత్తవానలాగా రాళ్లుపడుతున్నా 
లక్ష ్యపెట్టకుండా మృత్యువును ధిక్కరించి గుర్రంకొండకోటను మట్ల అనంతరాజు 
పట్టుకొన్నాడు. రావెళ్ళవారిని నిర్జించాడు. ఇది అతని ఘనవిజయం. దీనిని భట్రాజులు 
ఇలా పొగిడారు.* 


కార్చిచ్చు కరణి పెంగాక లాకసమందు మందు తిత్తులకును సందడిలక 

ఘూర్జిల్లు చిచ్చులు గ్రుమ్మరించు తుపాకి డబ్బుడిబ్బునకు తబ్బిబ్బుగాక 

జడిగొని పెనుచిత్తజల్లుగా జోరున దుమికించు రాళ్లకు దొట్రుపడక 
ప్రతిశబ్దములదిశల్‌ పగుల నార్భటిసీయు బలుఫిరంగీగుండ్ల కళుకులేక 
ఆహువముచేసి పాదుశాహారుతెంచ 

గూలద్రోయకె గుర్రము కొండబురుజు 

మట్ల యల్ల ధరాధిరాణ్మణియనంత 

రాజదేవేంద్రవిక్రమ రాఘవేంద్ర. (భటాజు చాటువు) 


ఈ విజయానికి తోడు అతని కోలారు ముట్టడి కూడా గొప్పది. వెంకటపతి 
రాయల అధికారాన్ని కళాపూర్లోదయం కృష్ణమరాజూ, కొండ్రాజు తిరుపతి రాజూ 
మొదలైనవాళ్లు ఎలా ప్రతిఘటించారో అలాగే కన్నడభూములలోని కోలారు ప్రాంతాలకు 
అమరనాయకుడైన తమ్మనగౌడకూడా ధీక్కరించాడు. ఈ విద్రోహికి కూడా బుద్ధి 
చెప్పాలని వెంకటపతిరాయలు నిశ్చయించాడు. మట్ల అనంతరాజు, వెలుగోటి కస్తూరీ 
రంగప్ప.' తంజావూరు రఘునాథ నాయకరయ్య మొదలైన మహావీరులతో 
వెంకటపతిరాయలు దండు వెళ్లాడు. కోలారు ముట్టడిలో కోటపై నడవడం బాధ్యత మట్ల 
అనంతరాజుకే అప్పజెప్పారు. కస్తూరి రంగయ్య, తంజావూరు రఘునాథనాయకరయ్య-? 
మొదలైనవాళ్లు విక్రమించి తమ్మన గౌడను బంధించారు. మట్ల అనంతేరా జు విజృంభించి 
కోలారును స్వాధీనం చేసుకొన్నాడు. 


ఈ విజయయాత్ర ఇక్కడితో ఆగలేదు. దక్షిణానికి మళ్ళింది. మధురను పాలించే 
పాండ్యరాజులు రాయసామ్రూజ్యానికి చాలాకాలంనుంచి అణకువగా ఉండడం లేదు. 


i నతమలఅవలన ననన నావ నవనవ 
3. Further sources of Vljayanagara history. K.A. Neelakantha 5250 & గె. Venkataramanavya, 
Vol.I.No.216 (a) P.336 


మట్ల అనంతరా జు 419 


అందుచేత వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఈ మురసునాడు యుద్ధాల తరువాత మట్ల 
అనంతరాజును మధురమీదికి వెంకటపతిరాయలు పంపించాడు. అప్పుడు మధురను 
వీరప్పనాయకుడు పాలిస్తున్నాడు. రాయలు తనకు ఆదేశించిన పనులను మట్ల 
అనంతరాజు సక్రమంగా నిర్నర్హించాడు. మధుర వీరప్పనాయకుణ్ణి సంహరించి స్వామి 
కార్యం జయప్రదం చేశాడు. 

మధురను ఒక వీరప్ప నాయకుడు క్రీ.శ1572 నుండీ 1595 దాకా పాలించాడు గనుక 


మట్ల అనంతరాజు మధుర నాయకుణ్ణి సంహరించిన సంవత్సరం క్రీ.శ1535 
అయివుంటుందని చరిత్రకారులు నిర్ణయించారు. 


క్రీశ.1598-99లో కళాపూర్లోదయం కృష్ణమరాజును బంధించడానికీ, కొండ్రాజు 
తిరుపతిరాజును నిర్జించడానికీ ముందు మట్ల అనంతరాజు ఇలా ఎన్నో యుద్ధాలలో 
పాలొని విజయాలు సాధించాడు. సిద్ధవటంసేమకు, పులుగులనాడుకు మహామండలేశ్వరు 
లయ్యాక మట్లవారు మరొక పెద్ద యుద్ధంలో పాలొన్నారు. 


గోలకొండ సైన్యాలను తరిమికొట్టి, మురసునాడును అణచిపెట్టి, మధుర 
నాయకులను మట్టుపెట్టి, నంద్యాల రాజును బంధించి, కొండ్రాజువారిని నిర్జించి దేశాన్ని 
ఒక కొలికికి తెస్తున్నా కొందరు వెంకటపతిరాయల అధికారాన్ని ఇంకా 
అంగీకరించలేదు. నేటి చెంగల్పట్టు జిల్లా వేలూరును పాలించే లింగమనాయకుడు 
ప్రతిఘటించాడు. దక్షిణాది దొరలను-ముఖ్యంగా మధుర, తంజావూరు, చెంజీ 
నాయకులను తనకు సహాయం రమ్మన్నాడు. లింగమ నాయకుడు గొప్పు సైన్యాన్ని 
సేకరించాడు. తన బావమరిది దావుల పాపయ్యను సర్షసైన్యాధిపతిని చేశాడు. నూరు 
ఏనుగులు, అయిదువందల జతల గుర్రాలు, వెయ్యిమంది అందలాల సామంతుల, పదివేల 
విలుమూక, పన్నెండు వేలమంది తుపాకి మూక, ముప్పయి వేలమంది పదాతులతో 
పాపయ్య కదిలాడు. ఉత్తరమల్లూరువద్ద క్రీ.శ. 1601లో సంకులసమరం జరిగింది. ఈ 
యుద్ధంలో ముట్లు అనంతరాజేకాక అతని కుమారుడు తిరువెంగళరాబుకూడ 
పాలొన్నాడు. దామెర్ల చెన్నయ్య మొదలైన రణవీరుల తోడ్పాటుతో మట్ల అనంతరాజు 
వేలూరు లింగనా యకుణ్ణి ఓడించాడు. వేలూరు కోటను రాయలకు స్వాధీనం చేశాడు. 
నాటీనుంచి అడి తోళైనే తోడ అయింది. 


ఇటువంటి మహత్తర విజయాలను సాధించి మట్ల ఆనంతరాజు క్రీ.శ.1606 నాటికి 
వెంకటపతిరాయలను 'సకలహిందూరాజ్టాసార్వభొముణ్జి' చూడు. తాను మహామండలేన్చరుడై 
సిద్ధవటం రాజ్యాన్ని పాలించాడు. ఎన్నో దానాలు చేశాడు. ఎందరో కవులను 
పోషించాడు. తండ్రీ పేర తటాకాలు తవ్వించాడు. తనే స్వయంగా కావ్యాన్ని వ్రాసి 
తండ్రికి కృతి యిచ్చాడు. 

మట్ట అనంతరాజు ఎంతటి కదనవీరుడో అంతటి కావ్యలోలుడు. 'మేధావైశద్య 
నిరీక్షాపేక్ష తో ప్రబంధనిబంధన చేయాలని కుతూహలపడ్డాడు.. ఆ రోజులో మట్లవారి 


4, _ రఘునాథనాయకాభ్యుదయం, ఇంగ్లీషుపీఠిక - నేలటూరి వెంకటరమణయ్యగారు, పుట 26. 


420 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కొలువులో ఒక '"ఆంధ్రకవితాపితామహుడు' ఉండేవాడు. ఆయన పేరు ఉప్పుగొండూరు 
వెంకటకవి. ఆయన 'ఉభయచ్చుత్రచామర శంఖసంఘాతాంకు' డట. ఈ వెంకటకవిగారిని 
చూచి మట్ల ఎల్లమరాజు శాశ్వతమైన ధర్మమేమిటి?' అని ప్రశ్నించాడు. ఆయన కృతి 
శాశ్వతం” అని చెప్పి, 'నీ కుమారుడే సత్కవి' అని ఇలా విశదపరిచాడు. 

మహినీపుత్రుడనంతుడు- బహుమహిమల జెప్ప నేర్చు భవమౌళిధునీ 

లహరీఘుమఘుమితవచో- మహీతంబులు కృతులు స్పరమాధురి నవురా. . 

| (కకుత్‌స్థ.1-12) 

ఇలా ఆంధ్రకవితాపితామహుడు చెప్పాక మట్ల అనంతరాజు తన తండ్రి 
అభిప్రాయాన్ని గుర్తించి తాను వ్రాయబోతూన్న కకుత్‌స్థవిజయాన్ని తండ్రికే 
అంకితమిచ్చాడు. ఇది అయిదాశ్వాసాల కావ్యం. ఇందులో 936 గద్యపద్యాలున్నాయి. 
అయితే ముప్పాతికామూడువంతుల పుస్తకం అయ్యేదాకా అసలు కకుత్‌స్థ విజయం 
మొదలవదు. 587 గద్యపద్యాలయ్యాక నాలుగో ఆశ్వాసం 35వ పద్యంలో కకుత్‌స్టుడు 
జన్మిస్తాడు. ఇతడు పురంజయుడనే పేరుతో ఇంద్రవాహనుడై దీపకేతుడనే రాక్షసుణ్ణి 
జయిస్తాడు. ఈ విజయాన్ని ఆధారంగా చేసుకొని మట్ల అనంతరాజు పెద్ద కథ చెప్పడానికి 
ప్రయత్నించాడు, కకుతీస్టుని తండ్రీ సుకుమారుని కథా, అతని తండ్రి ఇక్షాకుని కథా 
మొదట చెప్పాడు. నారదసఖుడైన పర్వతుడు ఉపదేశం చేయడంవల్ల ఇక్ష్వాకు 
బదరికావనంలో తపస్సు చేస్తున్నాడు. ఆ ఉగ్రతపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు 
ప్రతి వసంతమాసంలోనూ అప్సరసలను పంపించాడు, వాళ్లు “నాట్‌ పెయిడ్‌' ఉత్తరాలలాగ 
తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడు కర్పూరతిలక అనే అప్సరస పంతం పట్టింది. మన్మథుడు 
వసంతుడు మొదలైనవాళ్ళతో తపోవనానికి వెళ్ళింది. ఆమెకూడ ఇక్ష్వాకు తపస్సును 
భంగం చేయలేకపోయింది. ఇక్ష్వాకు కళ్లు తెరచి, నవ్వు నవ్వి తనకు అపకారం చేయడానికి 
వచ్చినవాళ్ళకు ఉపకారాలు చేసి సాగనంపాడు. తన అందం ఏమీ పని చేయలేదని 
కర్పూరతిలక చిన్నబుచ్చుకుంది. “వంచిన తల యొత్తుట మనసింఛిక ఆమె యింటికి 
పోయింది. తాను తపస్సు చేసైనా ఇక్ష్వాకును పొందాలనుకొంది. కణ్జామహామునిని 
ఆశ్రయించింది. అతడు వరంలాగ మారిన శాపమిచ్చాడు. ఇది జరగడానికి ముందు 
బ్రహ్మాదులు తల్లడిల్లి ఇక్ష్వాకు తపస్సు ఫలించే మార్గం చూశారు. అతడు కోరేదలా 
రంగధామం తనకు లఖించాలనే. దేవుడు ఆ సంకల్పాన్ని సిద్ధింపజేశాడు. | 


ఇక్ష్వాకు ఇంటికి వచ్చాడు. రంగశాయిని పూజిస్తున్నాడు. అతనికోసం విశ్వకర్మ 
రాతిప్రతిమలతో దివ్యాలయం నిర్మించాడు. ఇక్ష్వాకు పెళ్లాంబిడ్డలతో హాయిగా ఉన్నాడు. 
అతనికి నూరుగురు కుమారులు. పెద్దవాడి పేరు వికుక్షి. అతణే మహర్షులు 
సుకుమారుడంటారు. ఒకనాడు ఇక్ష్వాకు కొలువులో ఉండగా అతనివద్దకు ఒక వడ్రంగి 
వచ్చాడు. 

సిరసున నొక చాయ జిలుగురుమాలుతో జీరణం బొక చెంప బిక్క జెక్కి 

చికిలినిగ్గులు చిమ్ము చిన్నారి క్రొవ్వాడి చేబాడిద భూజాూ గ్రసీమజేర్చి 

పసిడికట్టుల బొల్బు పవడంపుబిడితోడి యులిదట్టిపారవెంట మొల నమర్చి 

పదను దప్పక లోహపాషాణముల బట్టు చిత్రికపల్లు డాచేత బూని 


మట్ల అనంతరాజు 421 


నిగనిగని కెంపీముక్కును నీలినయన 

కాంతులును బచ్చరెక్క లకైపు గల్లు 

కృతకకీరంబు వలకేల నతిశయిల్ల 

వచ్చె వడ్రంగియొకడుభూవరునికడకు. (కకుత్‌స్థ. 2-23) 


ఆ మాయచిలుక 'విద్దాలు' చేసింది. ఆ వడ్రంగి చక్కని గుర్రాలతో, హేషతో ఉన్న 
దివ్భరథాన్ని రప్పించి రాజుకు ప్రదర్శించాడు. ఈ వడ్రంగి మారువేషంలో ఉన్న దేవశిల్పే. 
ఒక పనిమీద వచ్చాడు. ఇక్ష్వాకు ఈ రథాన్నెక్కి ఆకాశసంచారం చేయడం దేవతలు 
వాంఛించారు. తేరిచ్చి దేవశిల్సి సెలవు తీసుకొన్నాడు. తన పెద్దకొడుకు రథం నడుపుతూ 
ఉండగా ఇక్ష్వాకు గగనసంచారం చేశాడు. బండి తోలడం కూడా ఒక ఆర్జు. 
సుకుమారుడు ఇలా అనుకొన్నాడు: 


ఒక వేల్పుతో మాటలకు నిల్చ్బవలసిన బగ్గముల్‌ గదియంగ బట్టకున్న 

గెలని వింతలు చూడదలపుగల్లిన చోట నెప్పుడప్పటివాగె త్రిప్పకున్న 
ముంచిపోవు విమానములు కూడగోరిన గేలెత్తి ధేయని తోలకున్న 

జగదంతర ప్రజాసమ్మర్థపథముల హాధిరాయని వేగ మాగకున్న 

మసలు గేడించు దిరుగు సమ్మతిగ నరుగు 

రటిక హృదయం జెరింగి యౌరాగురాలు 

నొగల నొక్కండలంకార మగుటకాక 

యేను సారథి నని వాని బూననేల? (కకుత్‌స్థ. 2-42) 


ఈ రథం ఆకాశంలో పోతూ ఉండగా కొత్త ఎలమితో నారదుడు ఆ దారంట 
వస్తున్నాడు. ఆ దేవమౌనికి ఇక్ష్వాకు నమస్కరించాడు. రథం ఆపి ఎక్కించుకొన్నాడు. 
వీణను అంది పుచ్చుకొన్నాడు. “ఏమి స్వామి! వీణ ఇలా ఉంది? దుమ్మయినా 
దులపలేదు. తీగలు ఊడి ఉన్నాయి. తమ కండ్లు బడలికను సూచిస్తున్నాయి” అని 
ఇక్ష్వాకు అడిగాడు. “కలహాలు లేక కళ్లు కాయలు కాచాయి” అని నారదుడు చెప్పాడు. 
జగడాలు చూడ్డంకోసం ఆ రథంలో బైతాయించాడు. ఎన్నో వింతలూ విడ్డూరాలు 
జరిగాయి. తన వంశం వాళ్లే అయినా ఇక్ష్వాకునూ, అతని కొడుకు వికుక్షిని చూసి 
కరుణించి సూర్యభగవానుడు వికుక్షి కడుపులో తన అంశను దాచాడు. ఉత్తరోత్తరా ఇతని 
కడుపున ఒక కాయ కాయడానికి విత్తు దాచాడు. రథం సాగుతూ ఉండగా అకాశంలో ఒక 
కాసారం ఏర్పడింది. ఎక్కడలేని పక్షులూ వచ్చి వాలాయి. అది చెరువూ కాదు; అవి 
పక్షులూ కావు. కాసారం ఒక రాక్షసుడు; పిట్టలు ఆతని అనుచరులు. తండ్రీకొడుకులు 
యుద్ధం చేసి వాళ్ళను ఓడించారు. రథంలో నారదుడు ఇది తీరుబాటుగా చూశాడు. 


తన తండ్రితో పాటు యుద్ధాలలో పాలొన్న మట్ల అనంతరాజు ఆ యుద్దాన్ని ఇలా 
వర్ణించాడు. 


జనకుండు దుమికి కచుని గీటడంచిన దనయుండుష్పధురోముతలయదల్పె 
గురుడు భేక గ్రీవు కుత్తుక దునిమిన నురుడు రోహితుని జీవితము గొనియె 


422 సమగాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


దండ్రి యధ్యరవిఘాతకు బారిసమరిన గొడుకు శంఖనఖాఖ్యుగోలుమసగె 
నయ్య రాజీవబాహాసురు బొలిగొన్న బిడ్డండు కునఖుని విలుకుమార్చె 
దివిజరాజూది దిక్సాలదేవతాక 

విశిఖముల నిట్లు దై తేయవిశసనంబు 

సలిపి రీక్షాకకుసుకుమారులలయకెలమి 

గొంతవడి వంతువడి మరుతో టివొ గడ. (కకుత్‌స్థ. 2118) 


తన తండ్రితో కలిసి తానెలా యుద్ధం చేశాడో అలాగే మట్ల అనంతరాజుతో కలిసి ఆతని 
కొడుకు తిరువెంగళరాజు కూడా “యుద్దాలలో పాలొన్నాడు. ఈ కఠుతీస్థ విజయాన్ని 
వ్రాస్తున్నప్పుడు అనంతరాజుకు తన జీవితంలోని ఈ ఘట్టాలు జ్ఞాపకం వచ్చాయి 
కాబోలు, తండ్రికొడుకుల ఉమ్మడి యుద్దాన్ని వర్ణించాడు. ఈ ఆకాశ సమరం జరుగుతూ 
ఉండగా నారదుడు ఒకపక్కనుంచి పాత కథలు చెప్పసాగాడు. 'కొలువో ఇది రణమో 
ఇష్టాగోష్టీ కథకుం తల సూపె' అని మెచ్చుకొన్నాడు. గగనకాసారకథను, ఆ రాక్షసుని 
జననవేళ, వాడికా పేరు ఆన్వర్థమని సరస్వతి పలకడం మొదలైనవి నారదుడు చెప్పాడు. ఈ 
యుద్ధం ముగిశాక తండ్రీకొడుకులు దేవముని లోకాలన్నీ తిరిగారు. 


చివరకు నారదుడు కథనం చేశాక కర్పూరతిలకం కథకూడా ఇక్ష్వాకు విన్నాడు. 
ఆమె విరహాన్ని తెలుసుకొన్నాడు. ఆమెను అనుగ్రహించాడు. ఇక్ష్వాకుగాకడలు ఒక తెల్ల 
తుమ్మెద నాయికకు చెప్పింది. 

చెప్పిన తేటి గాంచి ముని చెయ్ది మనోజునకు నృహాయ మీ 

యప్పచి కొండపుట్టె సకియా యిక నోకడుమన్న యన్ను లం 

దెప్పిరి చూచె నప్పుడొక తీరున నున్న విరాళి బాల యీ 

త్రిప్పుల నన్ను బెట్ట డిక దెచ్చు విభున్మరుడంచు వేడుక౯. (కకుతీస్థ. ౩-144) 

ఇక్ష్వాకు తన పెద్దభార్య అనుమతి తీసుకొని ఈ కొత్తపిల్లను పెళాడాడు (3-148). 
ఈ వివరం కవి వ్రాయడానికి కారణముంది. మట్ల అనంతరాజు తన తండ్రికి నాలుగో 
భార్య కొడుకు. బహుశా తనకు తెలియని ఏదో మానసికమైన కాంప్లెక్సు ఈ మాట 
వ్రాయించి ఉంటుంది. ఇక్ష్వాకు పెళ్ళి చేసుకొని గృహప్రవేశం చేశాడు. లజ్ఞాభారం వదలి 
దంపతులు క్రీడించారు. 

అధరాధరామృతం బాస్వాదనముసియు మోహ మందగ జేసి ముద్దు బెట్లు 

దరహాసమాననాంబరసీమ ఘటియించు మునిపంట నొయ్యన మోవినొక్కు 

నెడనెడ గీల్లంటు సడలిన ముడిగొల్పు జేలాంచలంబున జెమరు తుడుచు 

నసదు లేబల్కుల గొసరి పేరున బిల్చుగను దోయి సౌఖ్యసం క్రమము డేల్బు 

 గుబ్చిగుబ్బల నెదనాట గౌగలించు 

బారువములకు గళరవాఖ్యాస మొసగు 

జేరి కొనగోట మక్కువ జెక్కు నొక్కు 

యువతిసురతంబు జల్ఫు నయుత్పలాక్షి. (కకుత్‌స్థ. 4-18) 


మట్ల అనంతరాజు - 423 


ఈ పద్యంలోని 'పారువములకు గళరవాలు నేర్చడం' అనే మాట పింగళి 
సూరపరాజుగారీ ప్రభావమే. కళాపూరోదయంలో సరస్వదిమణితాన్ని చిలుక 
నేర్చుకొంటుంది. దానినే అనంతరాజు ఇలా ప్రతిధ్వనింపజేశాడు. ఈ కకుత్‌స్థ 
విజయంలో కథ చెప్పే తీరంతా కళాపూరోదయానికి అనుసరణమే. ఎటొచ్చి అక్కడి 
కథలో శృంగారముండి రక్తి కట్టింది. ఇక్కడి కథలో వీరరసమే ముందుకు వచ్చింది. 
కళాపూర్చోదయం పుట్టాక నారదునికి తిలుగు కావ్యాలలో గిరాకీ హెచ్చింది. అయితీ 
. _కళాపూరోదయంలో అతడు ఒక లోకంలోని కథకు సూత్రధారి. ఈ కకుత్‌స్థ 
ః విజయంలో ఉత్త కథకుడే. 


అప్పుటికే నూరుగురు బిడ్డలను కన్న ఇక్ష్వాకుని 'భావభవబ్రహ్మానుభవా 
" విషృతహృదయుణ్జ్డి' చేశాక మట్ల అనంతరాజు తాను వ్రాస్తున్నది కకుత్‌స్థ విజయమనీ, 
ఇంకా కథానాయకుడు జన్మించలేదని గుర్తుచేసుకొన్నట్టుంది. ఇక్ష్వాకుచేత పెద్ద కొడుక్కు 
" పట్టం కట్టించాడు. ఆ సుకుమారుడికి కకుత్‌స్థుడు పుట్టాడని చెప్పాడు. ఆ కుర్రాడు పెరిగి 
వీరుడయ్యాడని చెప్పాడు. కకుత్‌స్థుడు వేటాడి రాక్షస సంహారంలో తన ప్రజ్ఞను 
చూపాడు. ఆ నేర్చు వేయికళ్లు పెట్టుకొని చూడాలని బోయరాజన్నాడు. 'నేను అంతే 
చేశా'నని ఆ మాటలో ఇంద్రుడు ప్రవేశించాడు. తాను వాహనమై కకుత్‌స్థనిచే దీపకేతుణ్జి 
సంహరింపజేశాడు. 

చెప్పే తీరు ఎంత బాగున్నా చెప్పిన కథలో పసలేకపోవడంచేత ఈ కావ్యం అంత 
రాణించదు. అయితే కొన్ని విషయాలలో కకుత్‌స్థ విజయం సాహిత్య చరిత్రలో ఒక 
ఫర్గాంగురాయి. మన యక్షగానాలలో కొరవంజిపా త్ర కనబడుతుంది గాని ప్రబంధాలలో 
అది అరుదు. మట్ల అనంతరాజు ప్రత్యీకించి కొరవంజిని ఈ కావ్యాలలో కర్పూరతిలక 
ప్రణయఘుట్టంలో * పేర్కొన్నాడు. 

కుంచియదోయి మూపులకు గోపులకు న్నెరి చూపజోటిజో 

డంచు లలంకరింప గురుతైన కిరీటము వెట్టి జక్కి ణీ 

సంచున కబ్దగంధి జలజాతసుంగంధిమణీమయ క్రియ 

ల్లాంచిన బుట్ట బుట్టె డెరుక ల్నెరపెం గొరవంజి యాటలన్‌. (కకుత్‌స్థ. 3-86) 

ఈ “చెలువ కొరవంజియెరుకచే' చిన్నబోయిందట (3-86). మన ప్రబంధాలలో 
కొరవంజిని పేర్కొనడం ఇది తొలిసారి.. కకుత్‌స్థ విజయం క్రీ.శ. 1598 తరువాత, 1600కి 
పూర్ణుం వ్రాసినది కావడంవల్ల పదహారో శతాబ్దపు అంతంలో కొరవంజులు 
తెలుగుదేశంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ కావ్యంలో మట్ల అనంతరాజు కొన్ని విశేష 
ప్రయోగాలు చేశాడు. మ. మండి అని చెప్పడానికి “ముప్పండ్రు' అనే మాట యతి 
స్థానంలో వాడాడు. ''అప్పని ద్వీపధ్వజు డెవ్వ డాప్పులుగ ముప్పం డ్రైవ్వరెచ్చో 
గనుం-గొనగల్లెక'” (4-138). ఇతని ప. ఇప్పుడిప్పుడే నిఘంటువులను 
ఎక్కుతున్నాయి.* 
5. శబ్ద్బరత్నాకరం : 'సవరణలు-వివరణల'తో ప్రచురించిన అనుబంధంలో నిడుదవోలు వెంకటరావు 

గారు కకుత్‌స్థవిజయంలోని ప్రయోగాలు స్వీకరించారు. 


424 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అనంతరాజు విశషపదప్రయోగాలనే కాక అపురూపమైన వృత్తాలను కూడా 
ముద్రాలంకారలతో వాడాడు. కొన్ని మరే పుస్తకాలలోనూ ఇప్పటిదాకా ఎవరూ 
వాడనివే. ముద్రాలంకారాల వివరాలు ఇవి: 


కవిరాజ విరాబితం 3-54 మధుర గతిరగడ 2-222 
తరళ 3-57, 4-139 మానిని 3-137. 5-13 
త్వరితపదగతి వృత్తం 5-15 మాలిని 3-130 
పణవవృత్తం 5-146 రధోద్దవృత్తం 5-147 
పద్మనాభవృత్తం 3-31 వేనమయూరం 1-217 
పహరణకలిః 5-104 సుగంధి 4-179 
బంధురవృత్తం 5-25 


ఈ విశేషవృత్తాలన్నీ అప్పకవీయంలో కనబడతాయి. అయితే కొన్నింటికి 
నామాంతరాలు కూడా ఉన్నాయి. 


మట్ల అనంతరాజు ముద్రాలంకారాలను వాడడంవల్ల పదహారో శతాబ్దం చివరి 
రోజులలో ఏ పేర్లు ఈ వృత్తాలకు ఎక్కువ ప్రచారంలో ఉండేవో తెలుస్తుంది. పై వేష 
వృత్తాలలో వేరే పేరులున్న వృత్తాల వివరాలు చూడండి : 

1. త్వరితపదగతి: (పాలాశదలము) 17వ ఛందంలో 32768వ వృత్తం 

2. రధోద్ధతము: (పరాంతిక) 11వ ఛందంలో 699వ వృత్తం 

౩. సుగంధి: (శాలిని, చామర, ప్రశాంతి 15వ ఛందంలో 10923వ వృత్తం 


మట్ల అనంతరాజు చేసిన వ్యాకరణ ప్రయోగాలపై కూడా పరిశోధన చాలా 
అవసరం. “ఈ కవికి సంస్కృత భాషయందలి పాండిత్యము మిక్కుటమైనదని కొన్ని 
ప్రయోగములవలన తెలియవచ్చుచున్నది. మాటలు కూర్చుటలో గూడ నీతడు మిక్కిలి 
తెలివిగలవాడు'' అని ఇతని గ్రంథాన్ని ప్రకటించిన సరస్వతీపత్రికాధిపతులు చెప్పిన 
మాట నిజం. | 


ఆలివితీటల గురించి మట్ల అనంతరాజుకు కూడ కొన్ని అభిప్రాయా లున్నాయి. 
మామూలు దృష్టికన్నా జ్ఞానదృష్టి ఎక్కువని ఇలా చెప్పాడు: 
దర్భణంబు లేక తన మోము గనరాదు 


దాననైన వెన్ను గానరాదు 
కన్నులొప్ప నెంత గననోపు జెప్పుడా 
యెరుక చూప కాంచు నెల్లయవియు. (కకుత్‌స్థ. 1-199) 


మట్ల అనంతరాజు గ్రంథం ఆంధ్రసాహిత్యంపట్ల మన ఎరుకచూపును మరికొంత 
స్పష్టపరుస్తుంది. 


8. కకుత్‌స్థవిజయం - మొదటికూర్చు (1904) పీఠిక - కొ.రా.వేం. కృష్ణారావుగారు. 


కవి చౌడప్ప 


ఎ౦డలో ఎండనివాడూ, వానలో తడవనివాడూ లేనట్టే తన నీతి విననివాడు కూడా 
లోకంలో లేడని సగర్వంగా చెప్పుకొన్న కవి కుందవరపు చౌడప్ప. ఇతని కందాలలో 
కనీసం ఒకటిరెండైనా నోటికిరాని సాహితీపరుడు ఉండడు. చౌడప్ప తాను నీతిపద్యాల 
రచయితననే ఎక్కువగా చెప్పుకొన్నా బూతుకవిగానే అతనికి ఎక్కడలేని పేరూ వచ్చింది. 
నిజానికి మన తెలుగు సాహిత్యంలో అసలుసిసలు తొలి బూతుకవి అనే పేరుకు 
నోచుకొన్నవాడు చౌడప్ప. అయితీ ఇతనికి బూతంటే భయమేం లేదు. అందరూ ఎప్పుడో 
అప్పుడు బహుశా తెలుగుదేశపు నడివీథులో అప్పుడప్పుడు బాహాటంగా వినబడే 
రెండక్షరాల క్రియాపదాన్నీ, బహుశా అతని ఉద్దేశంలో ఉత్తమాంగాల నామవాచకా 
లనూ పద్యాలలో వాడడానికి వెనుదీయడు. మానవ జీవితంలో బూతు సహజమని 
అతని ఉద్దేశం. ఇతడు తన శతకంలో ఇలా ప్రశ్నించాడు: 


బూతని నగుదురు తమతమ - తాతలు ముత్తాత మొదలు తరతరములవా 
రేతీరున జన్మించిరొ - ఖ్యాతిగ మరి? కుందవరపు కవి చౌడప్పా! 


బూతును ఇంత సమర్ధించినా, చౌడప్ప బూతుకోసం బూతు చెప్పలేదు. అతని 
కాలంలో “పది నీతులు పది బూతులు - పది శృంగారములు గల్లు పద్యములు సభం- 
జదివినవాడే యధికుడు.” నీతిమాటకేం, కొద్దిగా బూతాడకపోతీ దొరకు సభలో 
నవ్వుపుట్టదట. 

నీతుల కేమి యొకించుక - బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో 

నీతులు బూతులు లోక - ఖ్యాతులురా కుందవరపు కవి చౌడప్పా! 


చౌడప్ప నవ్వు పుట్టించడానికి ప్రయత్నించిన దొర మట్ల అనంతరాజు, ఇతడు 
కకుత్‌స్థ విజయం వ్రాసిన ప్రభువే. ఇతని గురించి ఇంతకు ముందు మనం చెప్పుకొన్నాం. 
ఈ క సభలో ఘంటన, చౌడన్నలనే హాస్యగాళ్లున్నారు. వాళ్ళలో 
రెండవవాడే కవి చౌడప్ప. ఈ హాస్యగాళ్ళ గురించి ఈ (కింది పద్యం వినవస్తుంది. 


అన్నిట మంచివారు విమలాత్ములు హాస్య కళాధురంధరుల్‌ 

సన్నుతనీతిపాలకులు జాణల నైపుణు లెవ్వరంటిరా 

పన్నుగ మట్లనంతనరపాలుని గొల్చి మహానుభావులై 

వన్నెకు నెక్కి నట్టి గుణవంతులు ఘంటనచౌడగాండ్లురా! 

చౌడప్పతోపాటు అనంతరాజుగారి కొలువులో హాస్యకళాధురంధరుడుగా 
పేరుపడ్డ ఘంటన ఎవరో తెలియదు. చౌడప్ప మాత్రం చాలా ప్రసిద్దుడై, 


ధరణీనాయకకోటిని తన కవిత్సప్రాఢితో మెప్పించిన సరసా గ్రేసర చక్రవర్ది అయ్యాడు. ఈ 
సంగతులను ఈ క్రింది పద్యం విశదం చేస్తుంది: 


కరుణాసాగర హాస్యనాయక తపోగాంగేయ గోపాల త్వ 
చ్చరణాంభోరుహభృంగ కుందవరవంశ గ్రామణీ ధీమణీ! 


426 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


ధరణీనాయకకోటి నెప్పుడు కవిత్వప్రాఢి మెప్పించగా 
సరసా గ్రేసరచక్రవర్తివి గదా చౌడా బగన్మోహనాః! 


చౌడప్ప మెప్పించిన ధరణీనాయకకోటిలో తంజావూరి రఘునాథ నాయకరయ్య 
స్‌ు ఒకరు. అయితే వారి సభలో చౌడప్ప కొంచెం. ఒళ్లు దగ్గర పెట్టుకొని నవ్వు 
పుట్టించడానికి ప్రయత్నించినట్టుంది. దానికి ఈ క్రింది పద్యం సెక్షి 


నేరుతు నని మాట్లాడగ - వారిజభవునంతవాని వశమా తంజూ 
వూరి రఘునాథనాయని - గారెరుగగ గుందవరపు కవి చౌడప్పా! 


రఘునాథనాయకరయ్యగారు చాలా విషయాలలో దిట్ట. గొప్ప విద్వాంసులకే 
గురువులు. సంగీతసాహిత్యాలలో పండిపోయినవారు. చౌడప్ప కూడా గాన 
విద్యాప్రవీణుడు. అయితే తన గానవిద్య గురించి చౌడప్ప నేర్చినట్లు వారి ముందు 
మాట్లాడి ఉండడు. తన శతకంలోకూడా అక్కడక్కడే గానం గురించి చెప్పాడు. 


అంభో జాక్షులలోపల - రంభయె కడు నందగత్తె; రాగంబులలో 
గాంభీర్యము గల రాగము - కాంభోజియె కుందవరపు కవి చౌడప్పా! 


రఘునాథనాయకరయ్యగారు తమ వాల్మీకి చరిత్రలో రంభను ఆటసానిగా, 
ఊర్వశిని పాటసానిగా ప్రస్తుతించారు. రంభ ఆడిన ఆటకు వాల్మీకి చలించకపోతే ఊర్వశి 
పాట పాడుతుంది. కొత్త రాగాలు సృష్టించిన నాయకరయ్యగారి దగ్గర కవి చౌడప్ప తన 
గానవిద్యను ప్రదర్శించాడో లేదోగాని తన గురించి చెప్పుకొన్న ఒక సీసపద్యపు చివరి 
ఎత్తుగీతిలో ప్రత్యేకం ఈ ప్రజ్ఞను పేర్కొన్నారు. 

లోభికి సాడ్డులోయని కేకవేస్తినా బ్రహ్మాండభాండంబు పగిలిపోవు 

గట్టిగా నొకసారి లొట్టలు వేస్తినా కుంభకర్ణుడు మేలుకొనగవలయు 

కూర్చుండి యొకసారి కూతలు వేస్తినా ధర రెండు వ్రక్కలై యురలితీరు 

వెడగు లుబ్బుని బట్టి విషయింపజొస్తినా వరుసనిద్రియము తేమరకపారు 

" ననెడు గాంగేయకుందవరాన్వ్నవాయ 

హాస్యకవి జాణ గాన విద్యా ప్రవీణ 

నాగధీమణీ సత్పుత్ర నయచరిత్ర 

సకలసాభాగ్యగుణధుర్య చౌడయార్య! 


చౌడప్పకు లోభులంటే మంట; అసహ్యం. “'తినజాలక, ఏ ధర్మము గనజాలక 
పరమలోఖి కష్టుడుగూర్చే ధనమెల్ల నేలపాలని కనుమప్పా!'' అని హెచ్చరించాడు. చౌడప్ప 
ఇచ్చేవాడిపైననే పద్యం చెప్తాడు. 
ఏమియ్యని దొరపద్యము - నామంబిడి చదువు టెల్ల నాలుకతీటా 
రామకథా భారతమా - కామింపగ కుందవరపు కవిచౌడప్పా! 
వ నిజం చెప్పడంలో కవి చౌడప్ప మొగమాటపడడు. అతడి దృష్టిలో ఇచ్చేవాడే 
డు. 


కవి చౌడప్ప 427 


దేవుడు దేవుండనగా - దేవుం డాదివమునుండి దిగివచ్చేనా? 

ఈవిగల దొరయె దేవుడు - కావంగను గుందవరపు కవిచౌడప్పా! 
అయినవాళ్ళతో కలిసి హాయిగా తినడమే వైభవమని అతని నమ్మకం, 

తనపతి యిడగా మనుమలు - తనయులు తలిదండ్రు లన్నదమ్ములు బంధుల్‌ 

దినదినమును భుజియించుట - ఘనవిభవము కుందవరపు కవి చౌడప్పా! 
పండుగకు ఇతడు ఇచ్చిన నిర్వచనం కూడా గమనించదగ్గది, 

పండుగ పండుగ యందురు - పండుగదిన మేది వయసుపడుచుల ప్రక్కల 

పండిన దినమే పండుగ - ఖండితముగ కుందవరపు కవిచౌడప్పా! 
“బుణం కృత్వా ఘృతం పిబేత్తన్న చార్వాక సూత్రాన్ని సైతం ప్రచారం చేస్తాడు. 

అప్పయిన దీసీ తినవలె - బప్పును వరికూడు, వయసు భామా మణుల౯్‌ 

మెప్పింపగవలె, జలువలె - కహ్పగవలె కుందవరపు కవిదౌడప్పా! 


కడుపునిండా తినడమేకాదు, అప్పుడప్పుడు తాంబూలం వేసుకొనడం కూడా అవసరం. 
ఎప్పుడెప్పుడు వేసుకోవాలో ఇలా చెప్పాడు: 
పరగడుపున సభలోపల - తరుణులయెడ భుక్తమైనతరి నొక విడెముం 
దొరకని నరునకు సౌఖ్యము - కరువప్పా కుందవరపు కవిచౌడష్పా! 
తాంబూలంతోపాటు ఒకప్పుడు పొగాకు కూడా అవసరం అంటాడు. కొన్ని కొన్ని వెచ్చ 
వెచ్చని పదారాలుంటే చలి యేదీ అని ప్రన్నిన్తాడు. 
థ 0 


గుడిసెయు మంచము కుంపటి - విడియమును బొగాకుదన్ను విడనొల్లని నేల్‌ 

పడతియు గల్గిన జలి యె - క్కడి దప్పా కుందవరపు కవి చౌడప్పా! 

మొత్తంమీద చౌడప్ప చాలా చక్కని భౌతికవాది. తాను తింటాడు: ఇతరులు 
తినాలంటాడు; సుఖంగా ఉండాలంటాడు. ఇయ్యలేనివాళ్లు కనీసం ఇప్పించగలగా 
అంటాడు. ను 

ఇయ్యా ఇప్పించంగల - యయ్యలకేగాని మీసమన్యుల కేలా? 

రొయ్యకు లేవా బారెడు - కయ్యానికి కుందవరపు కవి చౌడప్పా! 

“తగుపాటి కవులకియ్యని - మగముండల మూతి మీద మంగలి యేలా 
దిగగొరగడయ్యె మీసము” అని ప్రశ్నిస్తాడు. అతని కాలంలో మూతిమీద మీసంకోపాటే 
రాజులు భుజంమీద జందెం కూడా ఒకటి ముఖ్యమనుకునేవారు. దానిని 
విమర్శించాడు: 

రాచతనానకు జందెపు - బోచటరా గురుతు? రిపుల బొరిగొనుటయు జే 

జాచిన నిచ్చుట శరణన - గాచుట రా గుందవరపు కవివౌడప్పా! 

ఇతనికి జీవితానుభవం జాస్తి. ప్రపంచాన్ని కాచి వడబోశాడు. ఇతని బూతు 
పద్యాలలో సైతం భాష మితిమీరినా భావం సూటిగా నిజాన్నై చెప్తుంది. దానిని కూడా 
కటువుగాకాక కమ్మగానే చెప్తాడు. తన కవిత్వాన్ని ఇలా పొగడుకొన్నాడు. 


428 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చొక్కంబైన సుధారసంపు ఘుటికల్‌ చోద్యంబు నీ కావ్యముల్‌ 
స్రుక్కంబోవని గోస్తనీఫలతతుల్‌ శుంభదృవత్కావ్యముల్‌ 
నిక్కం బన్నిట జాణు డౌదువు భళీ! నీ కెప్పుడుం జెల్లు నీ 
ఢక్కా వాద్యపు పద్దు కుందవర చౌడా! శ్రీకవీంద్రోత్తమా! 


ఇతడు వృత్తాలు, సీసాలు ఎన్ని చెప్పాడో గాని శతకాన్ని మాత్రం కందాలలోనే 
చెప్పాడు. తిక్కనగారి తరువాత కందపద్యానికి తనే ఘనుడని లోకం మెచ్చుకొంటుందని 
ఆత్మస్తుతి చాలా నమ్మకంతో చేసుకొన్నాడు. 


ఈ శతకాన్నే కాక ఒక నిఘంటువు కూడా ఇతడు వ్రాసినట్టుంది. 'చౌడప్పుసీసాలు' 
అని ఒక శుద్ధాంధ్ర నిఘంటువులోని ౩0 పద్యాలు దొరికాయి." ఇవి శతకం వ్రాసిన 
చౌడప్పే చెప్పాడో, లేక ఇంకెవరు చెప్పారో! బహుశా వీటిని 'చౌడప్పు రచించాడేమో। ఈ 
సీసాల వ్రాతప్రతి చివర ““చోడప్ప సీసములు సంపూర్ణముగా కొత్తపల్లి లక్ష్మయ్య 
వానెను” అని ఉంది. 


తాను హాస్యగాళ్లనే చెప్పుకొన్నాడు. ఇతని పద్యాలు ““గామీణులకు 
హృదయరంజకములుగా నుండును గాని పండితజనపఠనయోగ్యములని చెప్పుటకు 
వీలులేదు” అని కొందరు భావిస్తారు.? ''లోకోత్తరమైన చిన్న చిన్న పద్యములను 
గోరుముద్దలతోబెట్టి కవ్వించుచు మింగజేయు కవి శక్తి వర్గనాతీతము. ఇంత గుణము 
కలచోట నించుక దోషమన్నది క్షంతవ్యము” అని మరికొందరు భావిస్తున్నారు. 


చౌడప్ప మాత్రం తానెప్పుడూ నీతి తప్పనని రొమ్ము విరుచుకొని ఇలా చెప్తాడు: 


శరనిధి మేరదప్పినను శంకరు డిచ్చు వరంబు దప్పిన౯ 
సురగురు నీతి దప్పినను సూర్యుడు చంద్రుడు క్రోవదప్పిన౯ 
పరుసతనాన రాఘవుని బాణముదప్పిన హాస్యకాండ్రలో.' 
సరసుడు జాణ కుందవరచౌడుని పద్యము నీతి తప్పునే? 


ఇంతటి ఆత్మవిశ్వాసం లేనివాడు కవి కాలేడు. 
చౌడప్ప పద్యం రోమబాణమే! 


1. శతకకవుల చరిత్రము - వంగూరి సుబ్బారావుగారు, పుట 221. 


2. _శతకవాజ్బయసర్నస్వాము - వేదము వెంకటకృష్ణశర్మగారు, పుట 113 
3. శతకకవుల చరిత, పుట 216. 


తరిగొప్పల మల్లన 


ఇద్దరు అసాధారణ ప్రజ్ఞావంతులు ఒకేతరంలో రెండు విఖిన్నమైన బాణీలను క్రొత్తగా 
ప్రపోపెట్టి సాహిత్యంలో చెరగని ముద్రలు వేసినప్పుడు ప్రథమేతర శ్రేణి రచయితకు ఏ 
ప్రతిభావంతుజ్జి అనుసరించాలన్న సమస్య కలుగుతుంది. పదహారో శతాబ్దపు 
చివరిరోజులలో ఇటువంటి పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా ఏర్పడింది. కళాపూరోదయం 
సృష్టించి పింగళి సూరపరాజుగారు ఒక నవ్యరీతికి నాంది పలికారు. వసుచరిత్ర రచించి 
భట్టుమూర్తి ఒక బాణీకి బోణీ చేశాడు. కొత్త కథ కల్పించి, గమ్మత్తుగా నడిపించి మెత్తగా 
వినిపించడం అనే పద్ధతి సూరపరాజుగారిది. చిన్నమెత్తు పాత కథను తీసుకొని చింతాకు 
పతకంలాంటి కావ్యాన్ని నగిషీలు చెక్కి అడుగడుగునా తన పాండిత్యాన్ని 
జిగేలుమనిపించడం భట్టుమూర్శి తత్వం. పాత్ర స్వభావాల రాగప్రస్తారం చేసీ కథను 
ఆలపించడం సూరపరాజుగారి ఆయువుపట్టు. ఎక్కడికక్కడ యమకాల గమకాలు 
పలికిస్తూ అనుప్రాసల, చిట్టస్వరాలు కల్పిస్తూ శ్లేషల తానం వాయిస్తూ కచ్చేరీ చేయడం 
భట్టుమూర్తి స్వభావం, అయితే ఇద్దరూ పాఠకులను ముగ్గుల్ని చేయగలరు. ఇద్దరూ 
సమకాలిక కవులపైన ప్రగాఢమైన ప్రభావాన్ని ప్రసరించినవాళ్లి. 

ఈ రెండు ధోరణులనూ హర్షించి, అధ్యయనం చేసి, సుగుణాలను ఒంట 
బట్టించుకొని సమన్వయ నిల్చంలో సాహిత్యాన్ని సృష్టించడానికి ఎవరైనా కొంతకాలం 
పడుతుంది. ఈ ఇద్దరు మేధావంతుల సమకాలికులు మాత్రం తమ రచనలలో ఒకచోట 
ఒకరిని, ఇంకొకచోట ఇంకొకరిని అనుసరించడం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ 
పరిస్థితిని ప్రతిఫలించే దర్పణం చంద్రభాను చరిత్ర అనే కావ్యం. దీనిని తరిగొప్పుల 
మల్లన రచించాడు. 

కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకాలో తరిగొప్పుల అనే గ్రామం ఉంది." 
ఆ ఊళ్ళో శ్రీవిద్యోపాసకుల కుటుంబంలో నరసన్నగారనే విద్యావంతుడున్నాడు. 
ఆయనకు అప్పయ్య, దత్తన, మల్లన అనే ముగ్గురు కుమారులున్నారు. వీళ్ళలో రెండవవాడు 
వ్రాయసం. “రాజాధిరాజ రాజపరమేశ సకల కర్ణాటకాంధ్రరా జధౌరేయ తిరుమల 
రాయతనయ చంద్రుడగు వేంకటపతిక్షితీంద్రమణికి ఈ దత్తన్న అనుపమకార్యకర్త.'” ఇతని 
వ్రాతలు ద్వీపాంతర నృపులను' సైతం ఆకర్షించేవి. అన్నగారిలాగే మల్లన కూడా 
వేంకటపతిరాయలవద్ద వ్రాయసం. ఇతనికి గండభేరుండ బిరుదు ఉండేది. ఇతడు ఆశు, 
విస్తర, చిత్ర. మధుర కవిత్వాలను చెప్పగలడు. తను చెప్పే విస్తర రచనలు సూరి 
హృదయాలను, ఆశువులు రసజ్ఞులను, యమకాదిచిత్రాలు మాన్యసత్కవులను, 
మధురకవితలు ప్రాజ్ఞులను మెప్పిస్తాయని మల్లన ఇలా చెప్పుకొన్నాడు. 

వరగంధచర్చిక ల్వాగ్నిస్తరమచర్చికలు సూరిహృదయభాగముల గూర్చు 

గర్పూరమయవీటికవనాశువదధాటికలు రసజ్ఞసుహృన్ముఖముల జేర్చు 
1. కృష్ణా జిల్లాలో బందరు - బెజవాడల మధ్య కూడా ఒక తరిగొప్పుల ఉంది. 

2. సీసంలోని నాలుగవ పాదంలో “మధురసద్భంధవర్ణములు' అనే పాఠం కవి ఉద్దేశించాడనిపిస్తుంది. 
ఆశు, విస్తర. చిత్ర, బంధ కవిత్వాలు ప్రసిద్ధాలు. 


430 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నతిచిత్రనే త్రముల్‌ యమకాదిచి త్రముల్మాన్యసత్కవిజనాత్మల ఘటించు 
మహితసువర్ణము ల్మధురసందర్భ వర్ణములు ప్రొజ్ఞమహాశయముల నించు 
గండభేరుండవిరుదవిఖ్యాతమతికి 

రాయసము మల్లనికి గవిరాయనికిని 

మహిని గవిమానులును మంత్రిమాత్రులును స 

మానమే యన వెలసిన మానఘనుడ. (చంద్రభాను. 1-44) 


అసమానమైన ఈ కవిరాయడు వెంకటపతిరాయల సభాసదుల తలలో 
నాలుకలాగా ఉండేవాడు. ఇతనికి చాలా పలుకుబడి ఉండేదని ఈ క్రింది పద్యం వల్ల 
తెలుస్తుంది: 


నా కుపకర్ణ నాకు జెలి నాకు సహాయుడు నాకు బా పిల 

న్నాకు బహుప్రదుండని మనంబున వేంకటరాట్సభాజనా 

నీకము సంస్మరింప మహనీయగుణోన్నతి గన్న యుత్తమ 

శోకుడ మల్లనాహ్వయుడ సువతు మత్కృతి నాథు నెన్నెదక్‌ (చంద్రభాను. 1-45) 

మల్లన ఎన్నుకొన్న రృతినాథుడు దత్తాత్రేయుడు, ఆ దేవుడు తరిగొప్పుల వాళ్ళ 
కులదైవం. అందుకే నరసన్నగారు తన రెండో కొడుక్కు దత్తన్న' అనే 'పేరు పెట్టారు. పితృ 
సన్నిభుడు, హితదేశికుడు అయిన దత్తన్నగారిమాటను పాటించి మల్లన తన కావ్యాన్ని 
ఇలవేల్పుకు అంకితమిచ్చాడు. ఈ కావ్యాన్ని సత్కవిప్రకరాల కర్టాలకు సుధాపరిపూరణ 
క్రియాభవ్యాంగా వ్రాయాలని మల్లన తలచాడు. 

26 పద్యాలలో విపులంగా వర్దించదగిన వైభవంతో ద్వారకానగరం విరాజిల్లుతూ 
ఉండేది. శ్రీకృష్ణపరమాత్ముడు పాలించే ఆ రోజులో కూడా గవనిసందులలో 
జొరబడేవాళ్ళకు రక్షకవర్గంవాళ్లు సిక్కాగుర్తులు వేసీవాళ్ళట. 

సారెకుసారెకుE గవనిసందుల నప్పురిసొచ్చి యేగువా 

డై రజనీకళత్రుడు తదగ్రతల స్థిరరక్షివర్గముం 

జేరి మెయి౯ సికాగురుతు చేకొనబోలును గాక యున్నచో 

బేరిన వెన్నవంటి శిబింబమున న్నారకందు దోచునే? (చంద్రభాను. 1-630 


మేటికిరీటిపచ్చ రామళిగలతో మెరసిపోయే ద్వారకను పాలించే కృష్ణమూర్తికి 
ఆుంచరికీ తెలిసినవిధంగా ఎనమండుగురు దేవేరులు. అందులో పెద్ద భార్యకు ముందుగా 
Dr పుట్టాడు. భర్థ తన మందిరానికి వచ్చాక పూర్వ్షంలాగా కాలదన్నక “చిన్న దొక్క 
నునవి గలదు. ఆలకించ'మని రెప్ప తుదలక్‌ నునుసిగ్గు దొలంకి భర్తను చూసింది. అతడు 
ముద్దుభార్య ముచ్చట ఏమిటో తెలుసుకొని కనికరించాడు. పుట్టిన విడ్డకు చంద్రభానుడనే 
పేరు పెట్టారు. చంద్రభానుడు చంద్రునిలాగా ప్రవర్గమానమవుతూ, భానునిలాగా 
వెలుగుతున్నాడు. 

దబ్బలు పట్టుకొన్న కంచుకులు 'సముఖా' అని హెచ్చరించి పేరుపేరున 
వక్కాణించగా ప్రవేశించిన రాజన్యులు సేవించుకొంటున్న జగాహజారంలో ఒకనాడు 


తరిగొప్పుల మల్లన 431 


కృష్ణుడు కొలువున్నాడు. అక్కడకు దివినుండి ఉట్టిపడ్డట్లు నారదుడు వచ్చాడు. 
'సవసవగా నేర్చినపాటియొక్క గీతము వినిపించెద' అని వీణ మీటి పాడాడు. కృష్ణుడు 
మెచ్చుకొన్నాడు. “మునీంద్రా! కొన్నాళ్ళపాటు మా ద్వారకలో ఉండి మా అబ్బాయిలకు 
సంగీతం చెప్పుండి”' అని కోరాడు. మౌని అంగీకరించాడు. 

కళాపూరోదయంలో పింగళి సూరపరాజుగారు నారదునికే కృష్టునిచేతా, ఆయన 
ఖార్యలచేతా సంగీత పాఠాలు చెప్పించారు. ఈ కావ్యంలో ఆ బాకీ చెల్లుపెట్టడానికి 
కాబోలు తరిగొప్పుల మల్లన శ్రీకృష్ణుని పుత్రులకు నారదునిచేత చదువు చెప్పించాడు. 
అయితే ఆ గయ్యాళి తపసి పక్షపాతం చూపించాడు. చంద్రభానునికి సరిగ్గా చెప్పలేదు. 
పాపం, సత్యభామగారి అబ్బాయి చదువు చెప్పమంటే నారదుడు ఇలా ప్రవర్తించాడు: 


పారెలు బెళికిన జక్కదేయు మటన్న నిదెవత్తు నిలుమని నదికి నేగు; 
దంత్రులూడినవితగ గట్టియిమ్మన్న జపవేళ యనుచు నిశ్చలత నొందు; 

శ్రుతలెల్ల డిగ్గినచో గూర్చియిమ్మన్న డేవపూజానిధి దీర్చెదనను; 

నాలాపరక్తికి మేళవింపుమటన్న ధ్యానవేళ యొకింత తాళు మనును; 

మరియు నేమాట యడిగిన మమత లేక 

చెంగి చెంగి చరించు నా చేష్టలెల్ల 

మౌనివరు పక్షపాతంబుగా నెరింగి 

చంద్రభానుడసూయావిచారుడగుచు. (చంద్రభాను. 1-135) 


కలిగిన విచారాన్ని కప్పిపుచ్చుకొని మృదూక్తులతో ఆ చంద్రభానుడు “అయ్యా; 
నేనపకారినే? తెలపరాదా నాకు నా చందముల్‌?”' అని ప్రార్థించి, చివరకు “సవతి బిడ్డల 
కీట్లు మత్సరము బెంచి చివ యొనరింప నింత చేసితివిగాక!' అని నారదుణ్ణీ తిట్టాడు. 
ఆయన తెచ్చికోలు కోపంతో ఇలా అన్నాడు: 

తగునయ్యా! నను నిట్లు పల్కుటకు సత్యానందనా! నీవు ము 

న్నుగ నీ వీశియ మీటి యీ శ్రుతుల సంధుల్లూర్చి యీ శుద్ధసా 

శగభిదంబు లెరింగి యీ సకలమేళా ప్రాప్తము ల్నేర్చి యుం 

టిగదా పెక్కులు పల్కనేల? బళిరే! నీ శిష్యతల్‌ చేకురెక! (చంద్రభాను. 1-140) 
అంతతో ఊరుకోక ''రొమ్మున అమ్ము కట్టుకొని'' షష్టగడియలూ తిండీ నిద్రా లేకుండా 
నేర్చినా నీ దుర్చుద్ధి ఇలా ఉంది” అన్నాడు. చంద్రభానుడు మరింక సహించలేక 
పోయాడు. ''ఈయక కాకపోతే తుంబురుడు లేడా? అతని దగ్గర నేర్చుకొంటాను” అని 
నిశ్చయించాడు. సాత్యకి కొడుకుతో కలిసి తుంబురుని కోసం బయలుదేరాడు. అంతలో 
ఎండాకాలం వచ్చింది దానిని 16 పద్యాలలో కవి వర్ణించాడు. ఒక పద్యంలో 
బాటసారులను ఇలా చిత్రించాడు: 


చక్కెరచింతపం డొడిన సందిట నేలకి చద్దీ మౌళిపై 
జెక్కిన కానుగాకు వలచే జలకుండిక వీజనంబు వే 
రొక్క కరంబునందు బదయుగ్మమునం బిగివాళ్లు గల్సిన 
రటి కడింది యెండలక. (చందఖాను. 1-161) 
ల్లిక్కుల నధ్వగుల్బడలి త్రిమ్మరి రట్టు కడం ండల (చం 


432 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వేసవిలో వేట మంచిదని కాబోలు “ఒక ఎరుకుపాశెగాడు' వచ్చి చంద్రభానుణ్జి 
వేటకు ఆహ్వానించాడు. ఆ వేటను మల్లన 50 పద్యాలలో వర్ణించాడు. దానిని 
ముగించుకొన్నాక చంద్రభానుడు ఒక పూపొద దగ్గర సుఖంగా ఉన్నాడు. అతని దగ్గరకు 
ఒక సిద్ధుడు వచ్చాడు. ““తాము ఎక్కడ నుండి ఎక్కడకు వెళ్తున్నారు?” అని చంద్రభానుడు 
ఉకిరడు “అన్ని పుణ్యక్షేత్రాలూ తిరిగి కుండినగరానికి వెళ్లాను. అక్కడ సంగీతంలో 
నారదుణ్ణీ జయించిన తుంబురుడు కనబడితీ కొన్నాళ్లుండి, “ఇప్పుడు ఇలా శ్రీరంగం 
సివించుకొనడానికి పోతున్నాను?" అని సిద్ధుడు చెప్పాడు. చంద్రభానునికి కుతూహలం 
కలిగింది. *“తుంబురుడు అక్కడేం చేస్తున్నట్టు?” అని ప్రన్నీంచాడు. “ఆయన ఆ ఊరి 
రాజకుమార్తికు సంగీతం చెప్తున్నాడు. ఆ పిల్ల సామాన్యురాలు కాదు. శాపం వల్ల పుట్టిన 
దేవకాంత!'' అన్నాడు సిద్ధుడు. “ఆ శాపమేమిటో వివరించ” మన్నాడు చంద్రభానుడు. 
సిద్ధుడు చెప్పాడు. ' “భరద్వాజుని తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు చంద్రకళ అనే 
అప్సరసను పంపాడు. ఆమె అందం 'చట్రాతిమీద వాన' అయింది. చివరకు ఆమెకీ శాపం ' 
వచ్చింది. “ఈ కథను సిద్ధుడు 108 గద్యపద్యాలలో విపులంగా చెప్పాడు. తన వల్ల శాపం 
వచ్చిన చంద్రకళకు మానవజన్మలో పాఠాలు చెప్పడానికి ఇంద్రుడు తుంబురుణ్జి పంపాడు. 
అందువల్ల ఇప్పుడు అతడు కుండినపురంలో ఉన్నాడు, 


సిద్ధుడు ఇలా అయాచితంగా వచ్చి తుంబురుని అడ్రసు ఇవ్వడంవల్ల చంద్రభానుడు 
ఆ ఊరికే వెళదామని నిశ్చయించాడు. స్నేహితుడు విజయలోలునితో కలిసి 
బయలుదేరాడు. దారిలో దూర్వాసుని శాపంవల్ల వీళ్లు విడిపోవలసి వచ్చింది. 
విజయలోలుడు తిరుపతి యాత్ర చేశాడు. చంద్రభానుడు కుండిననగరం చేరాడు. 
తుంబురుని ద్వారా రాజకుమార్తెను చూశాడు. అమె చెలికత్తెలతో వనవిహారం, జలకేళి 
వగైరాలు చేసింది. ప్రబంధనాయికల చెలికత్తెలు ఎలా ఓలలాడుతారో మల్లన విపులంగా 
వర్ణించాడు: 


కలోలమున నన్ను గదిసి యీదుటకు నో యుద్వేల కచజాల యోలయోల 
నూటి గొమ్మూని నాసాటి వ్రేయుటకు నో యులోల కరనాళ యోలయోల 
చేపట్టి నావెంట జేరిపట్టుటకు నో యుద్దామకటిసీమ యోలయోల 

దగలేక నాతోడ దడవు గ్రుంకుటకునో యుజ్ఞృంభకుచకుంభ యోలయోల 
యోయువిద యిందు రాకున్న నోలయోల 

యోచెలియ యూరకుండిన నోలయోల 

యోసకియ యెందుబోయిన నోలయోల 

యనుచు నుద్దుల గూడి పోరాడి రపుడు. (చంద్రభాను. 4-35) 


రాజకుమార్తె కుముదిని నాయకుణ్ణి చూశాక విరహబాధ పొందింది. చెలికత్తెను 
ఈరపపారర పంపింది. ప్రబంధ లక్షణాలన్నీ, మినహాయింపులు లేకుండా మల్లన 
పూరించాడు. అయితే అతని ప్రజ్ఞ వర్ణనలలో కనబడుతుంది. విడిపోయిన చాలాకాలానికి 
చంద్రభానుడు తన స్నేహితుణ్జి కలుసుకొంటాడు. అప్పుడు విజయలోలుడు తాను చేసిన 
తిరుపతి యాత్రను ఇలా వర్ణించాడు: 


తరిగొప్పుల మల్లన 433 


అనశనవ్రతముచే నతుల కార్య ింబున గనుపట్టు నోరివీగములవారు 

మొక్కు దీర్చుటకునై మూక మూకలు గూడియే తెంచు తల మోపుటిండ్లవారు 
ప్రాణముల్సిడికీట బట్టుక యిట్టట్టు దెమలని శిరసుకోడములవారు 
దైహికాయాసంబు దలపక దొర్లుచునడతెంచు పారలుదండములవారు 
నామటామట మొక్కు వారడుగునడుగు 

దండములవారు మిగుల సందడి యొనర్ప 

నడరి పన్నగసార్వభౌమాచలేంద్రు 

గొలువ గోటాను కోట్లు పెన్లూట మరుగ 


ఏను వారలతో గూడి యెలమి దిగువ 

తిరుపతికి నేగి యాళ్వారితీర్థవారి 

దానములు సల్పి యుచిత కృత్యములు దీర్చి 

సంతసంబున నప్పురాభ్యంతరమున. (చంద్రభాను. 5-41, 42) 

కావ్యాన్ని చాలా మట్టుకు సూరపరాజుగారి ప్రభావంలోనే వ్రాసిన మల్లన 
చివరలో భట్టుమూర్తి ధోరణులు సైతం తాను వ్రాయగలనని ప్రకటించడానికి ఇలా 
“లలనా జనాపాంగ' బాణీలో తిరుపతిని వర్ణించాడు: 


నాళీకకాసారకేళీకలితసా రనాళీకనత్తీరనాళికేర 
మాలీనమకరందధూళీనతమిళిందకేళీనవానందశాలికుంద . 
మేలాలతాదోలదోలాలసమరాళబాలాలఘుముదాలవాలసాల 
మాలాపయుగనంగఖేలాపరవశాంగలీలా పరవిహంగజాలరంగ 
మమరవరతనుకరతనునమితసుమిత 

ముదితకలరవకులరవము ఖరశిఖర 

తిలకసురుచిరతరుచరగళితలలిత 

మధురమధురసపాళి యాకుధరమౌళి (చంద్రభాను. 5-51) 


ఈ ఒక్క పద్యంలోనే కాదు, మిగతా కొన్ని పద్యాలలో భట్టుమూర్తి బాణీ 
కొట్టవచ్చినట్లు కనబడుతుంది. చూడండి: 
వనితాజనతావినుతా - ననతామరసంబుమలచి నను నాచెలి భా 
వినితాంతావనితాంతా-వన తాంతాపాంగ కోణవైఖరిగనుచు౯ 
(చంద్రభాను. 5-68) 
ఇటువంటి పద్యాలలో వసుచరిత్ర రచనాతైలి కనబడ్డా, మల్లన శ్లేషలకు కాక కథకు 
ప్రాముఖ్యతమిస్తాడు. కర్రి సాంబమూర్తిశాస్త్రిగారు చెప్పినట్టు మల్లన ““పరకారినృమున 
కంతగా సహీంచువాడు కాడు.” ఈ చంద్రభాను చరిత్రకూ, సురభి మాధవరాయలు 
వ్రాసిన చంద్రికాపరిణయానికీ పోలికలున్నాయని చెప్పి కర్రివారు చాలా విపులంగా 
వాటిని పొందుపరిచారు. సురభి మాధవరాయలు ఈ మల్లనకు సమీపకాలంలోని 
3. చంద్రభానుచరిత్ర ( అంధ్రసాహితృపరిషత్తు ప్రచురణ 14, 1922) పీఠిక, పుట 9 


434 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి ' ' 


అర్వాచీనుడు. మల్లన పుస్తకాన్ని చూసి మాధవరాయలు _ అనుసరించాడని 
కర్రి సాంబమూర్షిశాస్త్రిగారు నిరూపించారు. ఆ గ్రంథాల పోలికలు ఇవి: 


చంద్రభాను చరిత్ర చంద్రికాపరిణజయం 

1. నాయకుని పేరు చంద్రభానుడు 1. కథానాయకుడు సుచంద్రుడు 

2. నాయికపేరు కుముదిని. 2. నాయిక చంద్రిక 

౩. ఈమె పూర్వజన్మలో చంద్రకళ ౩. చంద్రిక కూడా పూర్వజన్మలో 
అనే అప్సరస చిత్రలేఖ అనే అప్పరస. 

4. చంద్రకళ భరద్వాజుని తపస్సు భగ్నం 4. ఈమె వసంతుడనే ముని తపస్సు 
చేయబోయి శాపం పొందుతుంది. చెరపబోయి శాపం పొందుతుంది. 

5. చంద్రభానుడు వేటలో సిద్దుణ్ణి కలుసుకొని 5. సుచంద్రుడుకూడా ఏదో పని మీద వెళుతూ 
నాయికావృత్తాంతం వింటాడు. దారిలో ఒక శాపగ్రస్తుడైన గంధర్వునివల్ల 

నాయిక సంగతి తెలుసుకొంటాడు. 


ఈ కథలు మల్లనా, మాధవరాయలూ స్వయంగా కల్పించుకొన్నవే. మల్లన తన 
కావ్యం 'నవీనతర సుధారసమధురతా బంధుర'మన్నాడు. “విచిత్రానల్చచమ క్రి యా 
నిబంధన” మన్నాడు. 

కిరీటిపచ్చ లంటే ఇష్టపడే మల్లన కావ్యం ఆంధ్రసాహిత్యభూషణాలలోని రాయి 
కాకపోయినా ఉరోభూషణంలోని రవ్వ కాకపోదు. 


బమ్మెరకవులు, పేరయలింగం 


భాగవతాన్ని జగద్ధితంగా చెప్పిన బమ్మెర పోతరాజుగారి వంశంలో వారి తరువాత 
కూడా కవులు పుట్టారు. వాళ్లు చెప్పుకొన్న విషయాలవల్లనే పోతరాజుగారి జీవితం 
గురించి కొన్ని సంగతులు మనకు తెలిశాయి. పోతరాజుగారి కుమారుని పేరు కేసన అని 
కొందరంటారు. కాదు మల్లయ్య అని కొందరంటారు. పోతరాజుగారి వంశంలో వారి 
కొడుకో, మనవడో తెలియదుగాని ఒక మల్లయ్య ఉన్నాడు. ఆయన . కొడుకు పేరు 
మాత్రం కేసన. ఇతడు చాలా గొప్ప పండితుడు. కృతులు చెప్పాడు. ఇతనికి ప్రొఢసరస్వతి 
అనే బిరుదు ఉంది. ఈయనకు ఇద్దరు భార్యలు. ఒకామె పేరు అప్పలమ్మ; మరొక భార్య 
పేరు వీరమ్మ. ఈ సవతులిద్దరూ చెరో కొడుకును కన్నారు. వాళ్ళలో ఒకరి పేరు కేసకవి;. 
మరొకరి పేరు మల్లకవి. ఈ సవతి బిడ్డలు చాలా సఖ్యంగా కలిసిమెలసి కవిత్వం 
చెప్పారు. (/ 

బమ్మెరవారి వంశం తెలంగాణాలో పాలకుర్తికి దగ్గరలో నున్న బమ్మెర గ్రామంలో 
ఉండేవారు. అయితీ కొన్నాళ్ళకు వాళ్లు గోదావరి జిల్లాలోని ఆచంట ప్రాంతాలకు 
వచ్చారు. అజ్జరం గ్రామంలో వియ్యమందారు. ఆ చుట్టుప్రక్కల మోతుబరులైన పెనుమత్స 
వారి ఆశ్రయాన్ని సంపాదించారు. ఈ క్షత్రియుల పూర్వులు కూడా స్వయంగా కవిత్వం 


బమ్మెరకవులు, పేరయలింగం 435 


చెప్పారు. చాలా కృతులను అంకితం పుచ్చుకొన్నారు.! పెనుమత్స నారపరాజుగారు ఈ 
బమ్మెర కవులను పిలిపించి విష్ణుభజనానందం అనే కావ్యం చెప్పమన్నారు. తమ తండ్రి 
కావ్యాలను వ్రాసినట్టు ఆ కవులు కృతిపతినోట ఇలా పలికించారు: 


చెప్పె గృతుల్‌ సుధారసము చిప్పిల మీ జనకుండు రూడి చె 

ల్వొప్పగ శబ్దశుద్ధిగ మహోన్నతి బౌఢసర్వతీంద్రు డా 

చొప్పున మీరలుక గృతులు చోద్యముగా రచియింప నేర్తుగా 

యెప్పుడు గేససత్కవి సమిద్ధ గుణాకర మల్లసత్కవీ! (680) 


ఈ ప్రొఢసరస్యతిగారి అబ్బాయిలకు పెనుమత్స నారపరాజు కర్పూర 
తాంబూలంతోపాటు అంబరభూషా గ్రహారాదులు ఇచ్చి అంకితం పుచ్చుకొన్నాడు. ఇది 
ఎన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. బహుశా ఆరు ఆశ్వాసాలు ఉంటాయి. ఇందులో 
విష్ణుసీవామాహాత్మా్యాన్ని ప్రశంసించారట. ఈ- ప్రబంధం అచ్చుపడలేదు. ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో ఒక సమగ్ర ప్రతి ఉంది. (R. 680) “ఈ కవుల కవిత్వం రసవంతమై 
ద్రాక్షాపాకమున మనోహరముగ నున్న''దని చెప్పి చాగంటి శేషయ్యగారు అయిదు 
పద్యాలను ఉదాహరించారు.? 


ఈ సోదరకవులు విష్ణుభజనానందాన్నేకాక దాక్షాయణీపరిణయమనే మరొక 
కావ్యాన్ని కూడా వ్రాశారు. అది కూడా అముద్రితమీ. అందులోని పద్యాలను 
కొన్నింటిని కందుకూరి వీరేశలింగంగారు _ బమ్మెరపోతరాజుగారి చరిత్రలో 
ఉదాహరించారు.. ఈ దాళ్లాయణీపరిణయం గురజాల మల్లన సోమయాజికి 
అంకితమైంది. కృతిపతి మనుమడి కాలం (క్రీ.శ.1756) దాకా దీని ప్రతులు వ్రాసుకొంటూ 
ఉండేవారు. అయితే ఇది ఇప్పుడు దొరకదు. 


ఈ బమ్మెర కవుల బావమరిది పేరు అజ్జరపు పిరయలింగం. ఇతడు కూడా కవే. 
ఆచంట రామేశ్చరస్వామి భక్తుడు. ఒడయనంబివిలాసం అనే ఆరాశ్వాసాల శృంగార 
ప్రబంధాన్ని వ్రాసి ఆచంటలో దేవునికి అంకితమిచ్చాడు. ఈ అజ్జరపువాళ్ళ 
మూలపురుషుడు గజపతులను వేదశాస్తాది బహువిద్యలతో మెప్పించి అజ్జరపు 
గ్రామాన్ని ఆగ్రహారంగా పొందాడు. గజపతులు తెలుగు విద్వాంసులను గౌరవించారన్న 
సత్యం ఈ గ్రంథంవల్ల తెలుస్తున్నది. 

పిరయలింగం తన ప్రాంతాలలో ఉండే ఆచంటకు ఆ పిరు ఎందుకు వచ్చిందో 
చెప్పే కథను . ఒడయనంబివిలాసంలో వ్రాశాడు. ఒడయనంబి మహాభక్తుడేగాని 
వేశ్యాలోలుడు. పరమనాచి అనే వేశ్య యింట్లో అతడున్నప్పుడు శివపూజకు పోంది. 
అప్పుడు ఒడయనంబి ఆమె కుచాన్నే శివలింగంగా భావించి పూజించాడట. పరమనాచి 
వెటకారం చేస్తే అతడు “దేవా! ఇందులో నీవు లేవా?'' అని ప్రశ్నించాడు. 


1. నవాబుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
2. ఆంధ్రకవితరందగిణి - వి.ఎ. పుటలు ౪, 10. 
౩. ఆంధ్రకవుల చరిత్ర, ప్రథమభాగం, పుటలు 557, 558. 


436 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉన్నాడనుఉన్నాడను- ఉన్నాడటంచుపల్కిహో హోయనుచు౯ 

విన్న మహాత్ములు మెచ్చగ- జన్నున రామేశ్చరుండు సంభవ మొంద౯ 

తన భక్తుడు “చన్ను బూజింప శంభు డాచందమెరిగి చంట బలుకంగ గామ 
మాచంటమయయ్యె' అని అజ్జరపు పేరయలింగం చెప్పాడు. ఒడయనంబి చారిత్రక 
పురుషుడు. ఆచంటకూ, అతనికీ సంబంధం లేదు. ఒడయనంబికే సుందరనాయనార్‌ అనే 
నామాంతరం ఉంది. ఇతణ్ణి గురించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఇలా వ్రాశారు: 


సుందర నాయనారు : నంబినాయనారని, ఒడయనంవియని యితని 
నామాంతరములు. సుజ్ఞూనిని, జటీశ్వరుడు ఈతని తల్లిదండ్రులు. నదివరపు నరసింహ 
వర్మ (నరసింహ మునయర్‌) ఈతని బెంచుకొన్నాడు. ద్రవిడ భాషలో నీతడు గొప్పకవి. 
తిరుకొండర్‌ తొష్టొయని యీతడు రచించిన శైవస్తోత్రమును బపంచించి సోమనాథుడు 
కొంత తెనిగించినాడు. ఒడయనంవివిలాసమని యాతని చరిత్రమే తెలుగు బబంధముగా 
రచితమైనది.* 


ఈ తమిళకవి క్రీ.శ.8-వ శతాబ్దపు తొలిరోజులవాడని చరిత్రకారుల అభిప్రాయం. 
ఇతడు 38,000 పదిగములు పాడాడట. అయితే నేడు ఒక్క శతకం మాత్రమే దొరుకుతోంది. 
సుందరర్‌ 18 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఈ స్వల్ప వయస్సులో అతడు 
రెండుసార్లు పెళ్తాడాడు- ఒకసారి కులీనుల పిల్లను, రెండోసారి 'తిరవారూరు' గుడిని 
సేవించుకొనే సానికూతురును చేసుకొన్నాడు. సుందరర్‌ కాలంనాటికి ద్రావిడ శెవంలో 
వేడి తగ్గింది. జనుల బెడద లేదు. పవిత్రవిషయాలను శైవులే అవహీళనం చేసే స్థితి 
ఏర్పడింది. నాయనారులు సైతం విషయవాంఛలకు లోనయ్యారు. దేవుణ్ణి స్నేహితునిగా 
పరిగణించేవారు. శివుడు తన భక్తులకు, భక్తురాండ్రకు మధ్య కుంటెనగాడుగా 
తయారయ్యాడు. 


ఒడయనంబి దేవాలయానికి సైతం విటునిలాగే వోోవాడు. “విర్రవీగుతూ ఎక్కుడు 
విటచేష్ట లేపారగా, ఎదుట నున్న వాళ్ళను లెక్కచేయకుండా' అతడు వాల్మీకేశుని 
గుడికివెళ్ళిన వైనం పాల్కురికి సోమనాథుడు వర్థించాడు (బసవ. 4:1452-1454). 
ఒడయనంబి చేష్టలను కొందరు సమకాలికులు గర్లించారు. మిరుమిండనైనారు అనే భక్తుడు 
అభ్యంతరం చెప్పాడు; వెలివేశాడు. మిరుమిండనైనారుకు భయవడి శివుడు సాకారుడై 
ఒడయనంబితో కలిసి పారిపోయాడట. తరువాత వాల్మీకేశుడు ఒడయనంబికి శివభక్తుల 
కథలు చెప్పాడు. ఇతని “పాటలకు మెచ్చియో, భక్తికి మెచ్చియో నిత్యపడి వేయిమాడలు' 
దేవుడు ఇచ్చేవాడు. పైగా 

కొడుకని మన్నించు గడు ముద్దు జేయు - నెడవోవు లంజియయింటికి దాన 

యనురాగహీతు సర్వార్థసంపదల.- దనిపి నంబికి ఏటత్వంబు సెల్లించు 
4. _బసవపురాణము (అఆంధ్రగ్రంథమాల ప్రచురణ - 3926) పీరిక - వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, 

పుటలు 58, 59, 

5. History of Tamil Language & [1౮266 - by Prof. 5. Vaiyapuri Pillar, P.110. 


బమ్మెరకవులు, పేరయలింగం 437 


నిల విదూషకుభాతి నిరువుర వలపు- లలర నన్యోన్యగుణాంకనల్‌ సేయు 

గరమర్థి దాన నాగరకున ట్లతని- సరసోచితాలాప సంపద దనువు 

ధర దాన పీఠమర్థకులీల నెల్ల 

పరిచర్యలును బడి పనులను జేయు 

వన్నియు నననేల మమ్ముడువోయి 

యున్నాడు శివుడు నంబన్నకు.... (బసవ.4: 1481-1492) 


ఈ ఒడయనంబి ప్రీయసిరిపైనే పరమనాచికూడా శివభక్తురాలే. అరవై ముగ్గురు 
నాయనార్లలో ఈమె ఒకర్తె. ఈమెకు “వెల' యివ్వడానికే శివుడు ఒడయనంబికి రోజుకు 
వెయ్యేసి మాడలు మంజూరు చేశాడు. ఈ కథను పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య 
చరిత్ర మహిమప్రకరణంలో సుదీర్ణంగా కథనం చేశాడు. ఇందులో సుందరనంబి 
వెలయాలి స్తనాన్ని శివలింగంగా భావించి పూజించే వైనం ఉంది. 


పాల్కురికి సోమనాథుడు చెప్పిన ఒడయనంబి చరిత్రను పేరయలింగం ఆరాశ్వాసాల 
ప్రబంధంగా వ్రాశాడు. ఇందులో భక్తికన్నా ర్తీ ఎక్కువ. ఈ కావ్యం గురించీ, కవిగురించీ 
కొందరు పండితులు ఇలా అభిప్రాయపడుతున్నారు.! 


ఈ కవి యొడయనంబివిలాసమును సారంగుతమ్మయ్య వైజయంతీ విలాసమును 
చూచి రచించినట్లు తోచుచున్నది. ఇందలి కథ దానికంటెను నీతిబాహ్యమైనది. 
కవిత్వమునకు దానియందున్న సారస్యము గూడ లేదు. ఇందు తండ్రియే యొడయనంబికి 
వలసినంత ధనమిచ్చి, వేశ్యలపాలు చేసి దానినెప్లు విడువవలదని కొడుకునకు 
బోధించును, మరియు నిందు పాతివ్రత్యము కంటే వేశ్యావృత్తియే మేలని ఈశ్వరుడు 
బోధించును. ఇందులో వేశ్యావాటికలో రంకని పలికినవారిని యముడు దండించునని 
వ్రాయబడినది. ఇంతకంటే నీతిబాహ్యమైన గ్రంథము లేదు. 


చాగంటి శీేషయ్యగారు మాతం “ఈతని కవిత్సయు లలితమై సరసజన 
హృదయంగమముగానున్న'' దని చెప్పారు.” 


'ఒడయనంబివిలాసం' ఇంతకుముందు ఒకసారి అచ్చుపడింది. కాని ఇప్పుడు 
దొరకడం లెదు. 


పేరయలింగం వ్రాసిన శృంగారకావ్యం, అతని బావమరదుల కృతులూ 
అచ్చుపడవలసిన అవసరం ఉంది. 


a mm 

6. వీర్ణౌవాంధ్ర వాజ్మయం - శిష్టారామకృష్ణకాస్త్రీగారు, తిరుపతి దేవస్థానంవారి ప్రచురణ (1952), 
పుట 26. 

7. ఆంధ్ర కవితరంగిణి - ౫ పుట 108. 


బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు 


కావ్యేషు నాటకం రమ్యం అని మన పూర్వులు నాటకాలకెంతో ప్రాముఖ్యమిచ్చారు. 
చెయ్యి. తిరిగిన రచయిత మాత్రమే నాటకం వ్రాసి రక్తి కట్టించగలడు. ఎందరు 
సిద్ధహస్తులున్నా, మన ప్రాచీన తెనుగు సాహిత్యంలో నాటకాల ప్రసక్షీగాని నాటకాలు 
- కనబడవు. నన్నయ్యగారి కాలంలో తెలుగువాళ్ళు నాటక ప్రదర్శనలు చూసేవారని 
చెప్పడానికీ ఆధారాలున్నాయి. రాజరాజనరేంద్రుడు “ఉదాత్త రసాన్వితకావ్య నాటక 
క్రమాలు చాలా చూశాడు (ఆది. 1-10). ఆదిపర్గంలోనే కద్రూవినతలు చూసిన 
గుర్రాన్ని వర్ణిస్తూ, అది “నాటకప్రయోగంబునుం బోలె ఘనరసపాత్ర శోఖిత రంగ 
రమ్యంబైన'' దని నన్నయ్యగారు చెప్పారు (ఆది.2-27). నన్నెచోడుని కుమార 
సంభవంలోకూడా నాటక ప్రదర్శన గురించి ఒక ముచ్చట ఉంది. కుమారస్వామి 
తారకాసురునితో యుద్ధం చేసే ఘట్టంలో కలహాన్నీ చూసి కడుపునింపుకొంటున్న 
నారదుణ్ణి చోడరాజుగారు ఇలా వర్ణించారు! 


సంగరాంగణంబు రంగంబుగా దన్ను - బలసి యాడు నురుక బంధములకు 
దాన మొదలి సూత్రధారుడై నాట్యాభి- నయము లెసగ నాడె నారదుండు 
(కుమార. 12-147) 


తెలుగు సాహిత్యంలోని ప్రథమ కావ్యాలలో ఈ నాటకప్రసక్తులుండే తొలి 
యుగాలలోని ఒక రచయిత సంస్కృత నాటకకథను స్వీకరించి కావ్యాన్ని వ్రాశాడు. 
రాజశేఖరుడు వాసిన విద్ధసాలభంజిక అనే దృశ్య కావ్యాన్ని వీసుకొని కాకతీయ 
యుగంలో మంచెన కేయూరబాహుచరిత్రను రూపొందించాడు. అదేయుగంలో 
పాల్కురికి సోమనాథుడు తెలుగుదేశంలోని నాటక ప్రదర్శనాలను ప్రదర్శించాడు. 
తోలుబొమ్మలూ, కీలుబొమ్మలూ, గంధర్వయక్ష విద్యాధర పాత్రలున్న నాటకాలూ 
అతడు చెప్పాడు. నాచన సోముడు కూడా తన ఉత్తరహరివంశంలో తెరలెత్తి ఆడే గొండ్లీని 
పేర్కొన్నాడు (4-216). పద్మనాయకయుగంలో ఉన్న రావిపాటి తిప్పన్న ఓక దృశ్చ 
కావ్యాన్ని వ్రాశాడు. ఇతని ప్రీమాభిరామం తెలుగువాడు వ్రాసిన సంస్కృత రూపకం. 
దశరూపక భేదాలలోని వీథిని రావిపాటి తిప్పన్న వ్రాస్తే భాణాన్ని పశుపతి 
నాగనాథుడనే మరో తెలుగు కవి వ్రాశాడు. ఇతని మదనవిలాస భాణం రెడ్డిరాజుల 
యుగంలో ప్రభవించింది. రావిపాటి తిప్పున్న సంస్క తంలో త్రాసీన వీథిని అనుసరించే 
శ్రీనాథుడు క్రీడాభిరామాన్ని వ్రాశాడు. ఇది కొద్దిగానో, గొప్పగానో రూపలక్షణాలున్న 
తొలి తెలుగు కావ్యం. శ్రీనాథుని కాలానికి యక్షగానాలు కూడా ప్రచారంలో ఉండేవని 
అతని పద్యాలవల్లనే తెలుస్తున్నది (భీమ. 2-65). శ్రీనాథుని కాలం నుంచీ నాటకాల 
గురించీ, నాట్యాల గురించీ తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా సూచనలు 
కనబడతాయి. 


కాకతీయయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002 
2. పండితారాధ్య చరిత్ర (పాల్కురికి సోమనాథుడు) - పర్వత ప్రకరణం, పుటలు 45. 436 


బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు 439 


గజపతుల యుగంలోనే మొట్టమొదటిసారిగా తెలుగులో నాటకాలను వ్రాసిన కవి 
పేరు మనకు తెలిసీంది. కొలని గణపతి దేవుడు దేశి తెనుగున నాటకాలు వ్రాసినవాడు.* 
ఈ తెలుగు నాటక రచయిత పేరే గాని అతని దృశ్యకావ్యాల పేర్లు మనకు తెలియవు. 
తొలిరాయల యుగంలో తొలి యక్షగాన రచయిత పేరు, అతని కావ్య నామంతోపాటు 
మనకు తెలిసింది. ప్రోలుగంటి చెన్నుయ్యమం ప్రి వ్రాసిన సౌభరిచరి త్రమే ఇప్పటికి మనకు 
తెలిసిన ప్రాచీన యక్షగానం. ఈ తొలిరాయల యుగంలోనే ప్రథమశ్రేణి రచయితలు 
కొందరు ప్రఖ్యాత సంస్కృత రూపకాలను ప్రబంధాలుగా తెనిగించసాగారు. పిల్లలమర్రి 
పినవీరయ్య తన శృంగార శాకుంతలంలో “కాళిదాసుని నాటకక్రమము కొంత 
సంతరించుకొన్నాడు (1-27). మన భాషలోని ప్రసిద్ధ జంటకవులు నందిఘంటలకవులు 
కృష్ణమిశ్రుని ప్రబోధ చంద్రోదయాన్ని చంపూకావ్యంగా అనువదించారు. 


మలిరాయల యుగంనుంచీ తెలుగునాటకాల గురించి బోలెడన్ని వివరాలు 
దొరుకుతాయి. ఆనాటి నాటకాలు దొరక్కపోయినా కొన్ని పేర్లూ, వాటిని ఆడేవాళ్ళ 
గురించి భోగట్లాలూ తెలుస్తాయి. తరువాతి యుగంలో నాటకరచనా శిల్పాన్ని పాటించి 
వ్రాసిన శ్రవ్య కావ్యాలు కనబడతాయి. పింగళి సూరపరాజుగారు రచించిన 
కళాపూర్లోదయం, వచించిన ప్రభావతీ ప్రద్యుమ్నం ఆనాటి నాటక ప్రదర్శనల గురించి 
చాలా సంగతులు విశదపరుస్తాయి. ఆనాటి నాటక బృందాలు, వాళ్ళ కీనరీలు, పరికరాలు, 
వాటిని ప్రదర్శించే పద్ధతులూ, ఆ ప్రదర్శనలు జరిగేటప్పుడు సహృదయులు జల్లే 
మెచ్చులు మొదలైన వాటితోపాటు సంఘంలో నటులకుండే స్థానం కూడా 
విశదమవుతుంది. 


ఇప్పటిదాకా చేసిన సింహావలోకనం వల్ల తెలుగు సాహిత్యంలోని దృశ్య కావ్యాల 
ప్రాథమిక దశ గురించి కనీసం కొంత అస్పష్ట చరిత్రయినా తెలుస్తున్నది, ఇది సంస్కృత 
రూపకాలను యథాతథంగా అనువదించని ఘట్టం. ఆంధ్రభాషలో స్వతంత్రదృశ్య 
'కావ్యాలు ఎలా ఉండేవో తెలియని ఘట్టం. ఈ దశనుండి తెలుగు నాటకాలు ఇంకో దశకు 
'పమోషను పొందాయి. సంస్కృత నాటకాలను నూరుపాళ్ళ నాటకాలుగా గాకపోయినా 
ఆ దృశ్య కావ్యాన్నే శ్రవ్య కావ్య రూపంగా కొద్ది కొద్ది మార్పులతో కొందరు 
.రూపొందించారు. తెలుగు నాటకాల ఈ రెండవదశ మనకు బెడ్డుచర్లవారి పుణ్యమా అని 
తెలియవస్తున్నది. పదహారో శతాబ్దపు చివరి రోజులలో బొడ్డుచర్ల తిమ్మన్న అనే 
_స్మరణీయుడు ఒక నాట్యప్రబంధాన్ని అనువదించాడు. దాని పేరు ప్రసన్న రాఘవం. ఈ 
(గంథం ఇన్నాళ్లూ మరుగునపడింది. ప్టాదరాబాదు ఆంధ్రరచయితల సంఘంవారి ధర్మమా 
అని ఇదీ వెలుగు చూసింది. ఆంధ్రసాహిత్యంలోని దృశ్యకావ్య విభాగంలో ఒక 
విలక్షణమైన దశను తెలియజేసే ఈ కావ్యాన్ని మిత్రులు డాక్టరు వీ. రామరాజుగారు 
' సంపాదించారు. వారే పరిష్కరించి దేశానికి సమర్పించారు, 


3. గజపతుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002 


440 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రసన్న, రాఘవాన్ని సంస్కృతంలో జయదేవుడు రచించాడు. గీత గోవిందాన్ని 
బాసిన జయదేవునికీ, ఇతనికీ సంబంధం లేదు. ఇతడు నాటకంతోపాటు సీతావిహారం, 
చంద్రాలోకం, రతిమంజరి మొదలైన ఇతర కృతులు వ్రాశాడు. జయదేవుడు ఎప్పటివాడనే 
ప్రశ్నకు తలొక సమాధానం దొరుకుతుంది. సంస్కృత ప్రసన్న రాఘవాన్ని ప్రచురించిన 
మహారాష్ట్ర పండితులు ఇతడు క్రీ.శ.1485 ప్రాంతాల వాడని తీల్చారని ఖండవల్లి 
లక్ష్మీరంజనంగారు వ్రాశారు. వాళ్లే ఇతడు క్రీ.శ.1500- 1577 నడుమ ఉన్నవాడని చెప్పినట్టు 
రామరాజుగారు వ్రాశారు. అయితే క్రీ.శ. 13వ శతాబ్దంనుండి 16వ శతాబ్దం మధ్యభాగం 
దాకా జయదేవుని కాలం ఊగులాడుతూందని రామరాజుగారు వ్రాశారు. మన భాస్కర 
రామాయణంకన్నా జయదేవుని ప్రసన్న రాఘవం ప్రాచీనమని నిడుదవోలు 
వెంకటరావుగారు సప్రమాణంగా రుజువు చేశారు. రావణుడు సీతమ్మను ఎత్తుకొని 
పోయాక రాముని విరహాన్ని తెలియజేసే ఈ క్రింది శోకం ప్రసన్న రాఘవంలో ఉంది: 


సౌమిత్రీ! నను సేవ్యతాం తరుతలం చండాంశు రుజ్జృంభతే; 

చండాంశోర్ని శి కా కథ రఘుపతి! చంద్రోయ మున్మీలతి; 

వత్రైత ద్విదితం కథన్ను భవతో? ధత్తే కురంగం యతః 

క్వాసీ ప్రేయసి! హా కురంగనయనే! చంద్రాననే! జానకి! (ప్రసన్న, 6-1) 


ఈ శోకానికి యథాతథంగా భాస్కరరామాయణంలో .అనువాదమున్నదని 
నిడుదవోలువారు ఈ క్రీంది పద్యాన్ని (అరణ్య. 2-264) చూపించారు: 


'తపనుడు వేపజొచ్చె నను దమ్ముడ। వృక్షము క్రింద బెట్టు నా 

“తపనుడు రేయి లేడు వసుధాకర। చంద్రుడు గాని? చంద్రుని 

నృపసుత! ఎట్లెరింగితివి, సీవు?' “మృగాంకము చూడనున్న్మి” “హా! 

చపలమృ,గాక్షి! చంద్రముఖి, జానకి! యెచ్చట నున్నదానవే? 

ఇందువల్ల ప్రసన్న రాఘవ కర్ణ క్రీ.శ1300 ప్రాంతాలకు - పూర్వుడి అని 
నిస్సందేహంగా నిర్ణయించవచ్చు. ఈ జయదేవుడు పీయూషవర్ష బిరుదాంచితుడు. ఇతడు 
తన ప్రసన్న రాఘవాన్ని నాట్యప్రబంధం అని పేర్కొన్నాడు. ఒక శోకంలో తన కావ్యం 
పేరును గుప్తంగా పొందుపరిచాడు. 

ప్రత్యంక మంకురిత సర్వరసాభఖిరామం 

నవ్యోల్ల సత్కుసుమ రాజి విరాజిబంధం 

ఘర్మేతరాంశుమివ వక్రతయాపి రమ్యం 

నాట్యప్రబంధ మతిమంజుల సంవిధానం. 


మూలంలో ఇలా నామగోపనమయుంది కనుక తిమ్మన తన అనువాదంలో కూడ అలాగ 
కావ్యానామాన్న్ని కొంత పొందుపరిచాడు. 


4. ప్రసన్న రాఘవ నాట్యప్రబంధం (తెలుగు) - ఇంగ్రీషు పీఠిక, పుట ?. 
5. అదే పుస్తకం - తెలుగు ప్రరోచన, పు. 10, 2. భారతి, మార్చి 194. 


బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు 441 


ప్రతిరసంబును నిఖిలాంకపంక్తీ నెగడ 

నలిన రాజివినూత్నబంధంబు నెలగ 

ఘటితవ క్రతశశొరేఖకరణి రమ్య 

మగుచు నుతికెక్కు నాటకం బద్భుతముగ. (ప్రసన్న. 1-101) 


యూలంలో బంధకనిత్వం ఉన్నచోట బంధం, శ్లేషలున్న చోట్ల శేషలుమాత్రమేకాక 
నాటకాన్ని రమారమీ నాటకంలాగే తిమ్మన్న అనువదించాడు. ఎటొచ్చీ పాత్రల 
ప్రవేశనిష్రమణాలు, ఆహార్యవర్ణనలు, రంగస్థల సూచనలు అన్నీ పద్యాలలో ఉన్నాయి. 
ఇందులో ఇటు నాటక లక్షణాలూ, తట ప్రబంధ లక్షణాలూ ఉన్నాయి. దీనిని 
ఆకశ్నాసాలుగాగాక ఆంకాలుగానే తిమ్మన విభజించాడు. ఇది ఏడంకాల కావ్యం. ఏ 
అంకంలో కథ ఎలా నడిచిందో టూకీగా చెప్పు కొందాం. 


ప్రథమాంకం: (1-3) నాంది. (4-148) ప్రస్తావన. 'నాందంతంబున సూత్రధారుడు” 
ప్రవేశించి కృతిపతివంశాన్ని 78 పద్భందాకా ప్రస్తుతిస్తాడు. తరువాత 80 నుండి 148 దాకా 
సంస్కృత నాటకంలోని ప్రస్తావనను కవి అనువదించాడు. (149-175) విష్కంభము, 
దాల్ఫాకియనుడనే ముని రెండు గండు తుమ్మెదల సంభాషణ వింటాడు. వాటిమాటల 
వల్ల సీత స్వయంవరానికి రావణుడు, బాణాసురుడు వస్తున్నారని తెలుస్తుంది. (176-327) 
స్వయంవర మంటపం, మంజీరకుడు, నూపురకుడు అనే ఇద్దరు వందిమాగధులు 
స్వయంవరానికి వచ్చిన రాజులను కొద్దిగా వర్ణిస్తారు. శివధనుస్సును చూపుతారు. 
అక్కడకు మారువేషంలో రావణుడు వస్తాడు. కొంత సంభాషణ జరిగాక తెర 
మరుగునకు వెళ్లి నిజరూపంతో ప్రవేశిస్తాడు. శివధనుస్సూ వంచకుండానే సీతను 
తెమ్మంటాడు. అంతలో బాణాసురుడు చస్తాడు. ఇద్దరు రాక్షసులూ వాదులాడు 
కొంటారు. బాణుడు నిక్కమిస్తాడు. రావణుడు విజృంభించేలోపున ఆకాశంలోంచి 
మారీచుని ఆర్హనాదం వినబడుతుంది. వాణ్ణి రక్షించడానికి రావణుడు వెళ్ళిపోకాడు. సీతకు 
భయం తప్పిందని ఆనందిస్తూ అంతా నిష్కమిస్తారు. 


ద్వితీయాంకం: (1-37). విష్కంభం. ఒక దొంగ సన్యాసీ, మరొక కపటఖిక్షకుడూ 
సంభాషించుకొంటారు. వాళ్లు రాక్షసులు, వాళ్ళ సంభాషణవల్ల విశ్వామిత్రునితోపాటు 
రామలక్ష్మణులు యాగ రక్షణకు వెళ్ళడం, తాటక వధ, మారీచసుబాహుల ఉదంతం, 
మిథిలకు రావడం మొదలైనవి తెలుస్తాయి. (38-182) ఉద్యానవనం. విశ్వామిత్రుడు 
యాజ్ఞ్యవల్క్యమునితో మాట్లాడుతున్న సమయంలో పువ్వులు కోద్దామని 
రామలక్ష్మణులు తోటలోకి వస్తారు. అదే సమయంలో చెలికత్తెలతో సీత వనంలోకి 
వస్తుంది. పరస్పర వీక్షణ. అనురాగ జననం, 


తృతీయాంకం: (1-37) ప్రపోశకం. జనకుని అంతఃపురంలో కుబ్బుడు, వామనకుడు 
అనే కావలివాళ్లు విశ్వామిత్రుని రాక గురించి సంభాషించుకొంటారు (38-48). 
రామలక్ష్మణునితో విశ్వామిత్రుని ప్రవేశం. దివాణంబు ముంగిటికి ప్రయాణం (49-171). 
దివాణం. శతొనందుడూ, జనకుడూ కలిసి విశ్వామిత్రునికీ, రామలక్ష్మణులకూ స్వాగతం 


442 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెప్పడం శివధనుస్సును రామునికి చూపమని ఏశ్వామితుడు అడగడం. రాముడు దానిని 
చూడడానికి వెళ్ళిన సందర్భంలో పరశురామునివద్ద నుండి సందేశం రావడం, జనకుడు 
సమాధానం చెప్పి పంపడం, నివధనుర్చంగవార్త, పెళ్ళిమాటలు. 


చతుర్ధాంకం: (1-40). జనకుని మంటపం, కోపంగా వచ్చిన పరశురామునితో 
తాండ్యాయనుడనే ముని శివధనుర్భంగ విషయం చెప్పడం, రావణుడే దానిని 
భంగపరిచాడని పరశురాముడు ముందు భమపడడం, తరువాత నిజం తెలియడం, 
(41-120) అదేచోట, రామలక్ష్మణులు ప్రవేశించడం, వివాదం, రాముని జయం. 


పంచమాంకం : (1-60) రెండు ప్రదేశాలు, గంగాయమునలు మాట్లాడుకొంటు 
న్నారు. రామలక్ష్మణులు సీతతో వనవాసానికి వెళ్ళీ దృశ్యం గురించి చెప్పుకొంటారు. 
దానికి గల కారణాన్ని సరయూనది వచ్చి చెప్తుంది. భరతుడు తిరిగి వచ్చి తల్లిని 
నిందించడం దాకా ఆ నది కథ చెప్తుంది. (61-120) ఒక హంస వచ్చి అక్కఃుంచి 
సీతాపహరణందాకా కథ చెప్తుంది. (121-125). ఈ మూడు నదులూ సముద్రుని వద్దకు 
వెళ్ళి ఈ విషాదగాథ చెప్పాలని వెళ్ళాయి. గోదావరి ఏదో కథ సాగరునికి చెప్తున్నది. ఆ 
మూడు నదులూ అక్కడకు వస్తాయి (129-148). రామాయణ కథలో రాముడు 
బుశ్యమూకాన్ని చేరడందాకా గోదావరి వినిపిస్తుంది. (149-163) వానరులు సీతను 
వెదకడానికి వ్ళీ ఘట్టందాకా తుంగభద్ర రామాయణ గాథను చెప్తుంది. 


షష్టాంకం: (1-14) బుశ్యమూకం. రామలక్ష్మణులు ప్రవేశిస్తారు. రాముని విరహం, 
లక్ష్మణుని ఊరడింపు. తెరలో రత్నశేఖరుడు, చంపకాపీడుడు అనే విద్యాధరులు 
కలుసుకొంటారు. రత్నశేఖరుని కళారచన చూడాలని చంపకాపీడుడు అడుగుతాడు. 
రావణుని కథను అతడు అఖీనయిన్తాడు. ' ఈ విద్యాధరుల ఇంద్రజాల విద్య వల్ల 
సుందరకాండమంతా _ ప్రదర్శితమవుతుంది. మధ్య మధ్య రాముడు విలాపిస్తాడు. 
ఆంజనేయుడు విజయుడై రాబోతున్నాడని చివర తెలుస్తుంది, 


సప్తమాంకం : (1-27). విష్కంభం. పులస్త్యశిష్యుడూ, కరాళకుడూ మాట్లాడు 
కొంటారు. రావణుని విరహం గురించి ప్రస్తావన. (28-78) లంక. రావణాసురుడు, 
ప్రహస్తుడు ప్రవేశిస్తారు. సీతుబంధనం చిత్రాన్ని ప్రహస్తుడు తెస్తాడు. దాని గురించి చర్చ. 
మండోదరి రాక, రణారంభం, (79-257). విద్యాధర మిథునం మిగతా కథను 
చెప్పుకొంటాయి. శ్రీరామవిజయం, అయోధ్యా ప్రవేశం. 

ఈ నాట్టుప్రబంధాన్ని బొడ్డుచర్ల తిమ్మన్న అక్కడక్కడ స్పాతంత్రిస్తూ 
అనువదించాడు. ద్వాతీయాంకంలో సీతను నఖశిఖపర్యంతం 24 పద్యాలలో వర్ణించాడు. 
(2-62 నుంచి 2-85 దాకా). సప్తమాంకంలో పురవర్ణన చేశాడు, ఇది 22 పద్యాలలో 
సాగింది (7-224 నుంచి 7-245). ఇందులో ప్రబంధధోరణి కనబడుతుంది. మిగతాచోట 
అనువాదం బాగా సాగింది. ఉద్యానవనంలో సీత మొదట లక్ష్మణుణ్ణి చూస్తుంది. 
అప్పుడు ఆమె మాటలు ఇవి; 


బొడ్డువర్ల తిమ్మన, వీజ్ఞల తిమ్మరాజు 443 


కాకరపండు వంటి కనకంబున బోలెడువాడు ముద్దు పెం 

గూకటివాడు సోగనిడుగోపుల చూపులవాడు పింఛపుం 

జీకటిమాని క్రొంజివురు చెర్టిన వీనులాడు కంతుపీ 

రాకలి మాన్పువాడు చెలువా! చెలువొందెడువాని జూచితే? (2-110) 

లక్ష్మణుణ్ణి చూడంగానే ఆమె చిత్తం 'వత్సలతావీచీ ప్రక్షాళనమున వేచెలు' 
వందిందట. ఊర్మిళ అమె మనసులో తోచింది (2-112). రాముజ్జీ కవి ఇలా వర్ణించాడు 
(2-135): 


చిప్పకూకటివాని చిన్నారిపాన్నారి శీతాంశుమంతుని చెలువుమాని 
వెడదకన్నులవాని వికచోత్చలము నేలు మెరుగుజామనఛాయమేనివాని 
కలభయానమువాని వలుదలై జానువుల్‌ గడచిన భుజపరిఘనులవాని 
వెలది నవ్వులవాని విజయంపు సిరి యింటి తలుపుబోలెడు నురస్థలమువాని 
భద్రకరమూర్తి మరుదండ బరగువాని 

తరుగువోవని గుణములు తరచువాని 

జమునినేనియునని వెన్నుజరచువాని 

రఘువరునిజూచెసీత విభమసమేత. 


ఈ నాట్యప్రబంధంలో నుంచి సుమారు 41 ప్రయోగాలు ఉదాహరించి 
రామరాజుగారు వాటి అరాలను వివరించారు. శబ్దరత్నాకరంలోనూ, సూర్యరాయాంధ్ర 
నిఘంటువులో నూ Gh ప్రయోగాలు కొన్ని ఇందులో ఉన్నాయి. ఈ విధంగా కూడా ఈ 
గంథం చాలా పనికి వస్తుంది. 


ఇంతకూ ఈ గ్రంథాన్ని రచించినది బొడ్డుచర్ల తిమ్మన్నేనా అన్నది ఒక కొత్త 
సమస్య. గ్రంథంలో ఉన్న 1371 గద్యపద్యాలలో కవి తన గురించి ఒకే ఒక పద్యం 
చెప్పాడు. 

ధీరుడు బొడ్డుచెర్ల చినతిమ్మయమం త్రికుమారు డంచితా 

కారుడు సత్కళావిదుడు కౌనికగోత్రుడు పద్మనేత్ర సే 

వారతబుద్ది నందవరవంశ్యుడు ప్రాకవిలోక నాథు డా 

చారసమ గ్రవర్హనుడు 'సారవచోనిధి యున్నవాడొగి౯. (ప్రసన్న, 1-7) 

ఈ పద్యంవల్ల ప్రసన్న రాఘవాన్ని బొడ్డుచర్ల చిన తిమ్మయ్య రచించాడని డాక్టరు 
రామరాజుగారు నిర్ణయించారు. ఈ పద్యాన్నే ఆధారం చేసుకొని ఖండవల్లి 
లక్ష్మీరంజనంగారు ఈ కవి తిమ్మయ్యకాడనీ, అతని కుమారుడు లోకనాథుడనీ 
భావించారు. ఈ పద్యం మూడవపాదంలోని 'ప్రాకవిలోకనాథు'డనే మాటలకు 
'సత్కవిలోకనాథు'డనే పాఠాంతరముంది. ఇది మెకెంజీ రికార్డులలో కనబడుతుంది.” ఈ 


6. ప్రసన్న రాఘవనాట్యప్రబంధం - ఇంగ్లీషుపీరిక, పుట ౩. 
7. మెకంజీ రికార్డులు - 135వ సంపుటం, పుట 80లో ఇదీ ఉందని నిడుదవోలు rome 
ఉదోహారదా టు. (భారతి, మార్చి 1963) 


444 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాఠమే సరియైనదని ఖండవల్లివారి వాదం. వారి అభిప్రాయంప్రకారం బొడ్డుచర్ల 
లోకనాథుని కాలం క్రీ.శ. 1580-85. 


బొడ్డుచర్లవారు విజయనగరసామాజ్యంలో సుప్రసిద్ధులు. కృష్ణదేవరాయలతో 
చదరంగమాడి మెప్పించిన బొడ్డుచర్ల తిమ్మయ్య అనే మేధావి ఒకడున్నాడు. ఇతణ్ణి గురించి 
ఈ చాటువు (చాటు. ! పుట 155) ప్రచారంలో ఉంది. 

శతసంఖ్యు లొక్కటైనను - సతతము శ్రీ కృష్ణరాయ జగతీపతితో 

చతురంగ మాడి గెలిచెను - ధృతిమంతుడు బొడ్డుచర్ల తిమ్మన భలిరే! 


కొప్పోలు శకైఫీయతుప్రకారం బొడ్డుచర్ల పెదతిమ్మన్న, చినతిమ్మన్న అనే ఇద్దరు 
ఆన్న్రదమ్ములుండేవారు. వాళ్ళలో _ చినతిమ్మన్న కవీశ్వరుడు. ఇతడు 'కవీశ్వరదిగ్గంతి' 
అసిసించుకొని _ శ్రీకృష్ణదేవరాయలవద్దకు పోయి రాయలతో చదరంగమాడుతూ 
ఉండేవాడు; ఆట గెలిస్తే వెయ్యారులవరకూ పందెంవేసి గెలుస్తూ వుండేవాడు. అప్పుడు 
_ “శ్రీకృష్ణదేవ మహారాయలు చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా 
ధారవోసి ఇచ్చి కొప్పోల్కు ప్రతినామం కృష్ణరాయపురం అని నామం ఏర్పరిచిరి' అని 
స్తానిక చరిత్ర చెప్తుంది. దీనివల్ల ఒక బొడ్డుచర్ల తిమ్మయ్య కృష్ణదేవరాయలవారి కాలంలో 
ఉండేవాడని విశదమవుతున్నది. ఇతడే ప్రసన్న రాఘవం ఆంధ్రీకరించాడని, ఇతడు 
శ్రీశ. 1550 ప్రాంతాలదాకా జీవించి ఉంటాడని నిడుదవోలు వెంకటరావుగారు 
భావిస్తున్నారు. చదరంగం ఆడిన బొడ్డుచర్ల తిమ్మయ్య మనువుడే చినతిమ్మయ్య అని 
రామరాజుగారి అభిప్రాయం. చదరంగం ఆడిన తిమ్మయ్య మునిమనుముడు లోకనాథుడు 
దీనిని వ్రాశాడని ఖండవల్లివారి ఉద్దేశం. ఈ మూడు ఊహలూకాక చదరంగం ఆడిన 
చినతిమ్మయ్య కుమారుడు లోకనాథుడు వ్రాశాడేమో అని నాదొక అనుమానం ఉంది.” 
ఇతడు క్రీ.శ.1530లో పుట్టి 1575 ప్రాంతాలలో ఈ రచన చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఈ కవి 
గురించి ఉన్న భిన్నాభిప్రాయాలను క్రోడీకరిద్దాము. 


పరిశోధకుడు నాక్యుప్రబంధం చదరంగం కాలం 
వ్రాసిన కవిపేరు ఆటగానితో సంబంధం 

నేడుదవోలువారు చినతిమ్యయ్య అవీన్నుడు కీ.శ. 1550దాకా 

ఆరుద్ర లోకనాథుడు కొడుకు క్రీ.శ.1575 ప్రాం. 

రామరాజు చినతిమ్మయ్య మనుమడు శ్రీ.శ1600 ప్రాం. 

భండవల్లివారు లోకనాథుడు " మునిమనువడు క్రీశ 1580-13 


ఇంతకూ నాట్యప్రబంధ రచయిత కాలాన్ని నిర్ణయించడానికి కృతిపతి కాలం ఏదై 
వుంటుందని కూడా ఆలోచించాలి. నాట్యప్రబంధాన్ని బొడ్డుచర్ల కని నంద్యాల 
తిమ్మరాజుకు అంకితమిచ్చాడు. కళాపూర్ణోదయాన్ని అంకితం పుచ్చుకొన్న నంద్యాల 


8. భారతి మార్చి 1963, పుట 7౫. 

9. నాట్యుప్రబంధ రవయిత పేరు లోకనాథుడే అని నేను ఖండవల్లివారితో ఏకీభవిస్తున్నా, 
భావిపరిశోధనలవల్ల స్థిరపడేదాకా రామరాజుగారి నిర్ణయాన్నే స్వీకరించి, కవిపేరును చినతిమ్మయ్య 
అని పాఠకులకు నివేదిస్తున్నాను. 


బొడ్డుచర్ల తిమ్మన, బిజ్జల తిమ్మరాజు 445 


కృష్ణమరాజుకు ఈ తిమ్మరాజు వరుసకు సోదరుడవుతాడు. ఈ ఇద్దరి తాతలూ 
అన్నదమ్ములు, కళాపూర్ణోదయం కృష్ణమరాజు రాయసింహాసనానికి ఎదురుతిరిగి 
[క్రీ.శ.1599-1600లో జరిగిన యుద్ధంలో వెంకటపతి దేవరాయలకు పట్టం కట్టాడు. 
ఈ కృష్ణమరాజుకు సోదరుని వరుసవాడైన నంద్యాల తిమ్మరాజు అప్పటిదాకా జీవించి 
ఉండవచ్చు. అయితే ఇతడు క్రీశ.1560 ప్రాంతాల జరిగిన యుద్ధంలో పాలొన్నట్టు 
బొడ్డుచర్లకవి ప్రసన్న రాఘవంలో చెప్పిన పద్యాల వల్ల ఊహించవచ్చు. కవికృతిపతిని 
ఇలా ప్రశంసించాడు (1-75): 

యవనసైన్యవిభాళభువనై కమల్లకల్యా ణపు రాధ్యుక్ష రిక్షితుండు 

బిరుదుమన్నావిభాళధరుణీవరాహసారాసిదుర్గవిభాళభాసితుండు 

ఘనతరాత్యంబరగండ నానావర్గమండలీకరగండమండితుండు 

సంగీతసాహిత్యసంగరాంగణసార్వభొ మనిళ్ళంకాకం బంధురుండు 

భండనార్దునచెలువరగండమన్నా 

బెబ్బు లిఖ్యాతసంజ్ఞాతపృథుల జయుడు 

రాజమాత్రుండె నరసింగరాజసుతుడు 

“దీప్తి దినరాజు నందేల తిమ్మరాజు. 


ఈ పద్యం .మొదటి పాదంలో కల్యాణదుర్గ ప్రసక్తి ఉంది. ఇది అనంతరపురం 
జిల్లాలో ఉన్న కల్యాణదుర్గమా లేక గుల్చర్గదగ్గర ఉన్న కల్యాణదుర్గమా అన్నది ప్రశ్న. 
,_ యవనుల ప్రసక్తికూడ ఉంది కనుక గుల్బర్గ దగ్గరిదే కావచ్చు. నంద్యాల తిమ్మరాజు 
కల్యాణిపై జరిగిన ముట్టడుల్లో పాలొన్నాడని చెప్పవచ్చు. క్రీశ. 1557 తరువాత జరిగిన 
ఒడ యుద్ధంలో విజయనగరం సేనలు కల్యాణిని ముట్టడించాయి. అప్పుడా 
దుర్గరక్షణభారాన్ని హుసేక నిజాంషా తన భృత్యుడు భూపాలరాయడి భుజాలపైన పెట్టి 
పైఠాకకు పారిపోయాడు. కల్యాణి దుర్గాన్ని సాధించమని కొంతమందిని నియమించి 
అళియ రామరాయలు అహమద్‌ నగరువేపు పురోగమించాడు. విజయనగరం వాళ్ళే 
ధాటికి ఆగలేక భూపాలరాయడు కల్యాణిదుర్లాన్ని శత్రువులకు స్వాధీనం చేశాడు.! ఈ 
సంఘటన క్రీ.శ. 1560 ప్రాంతాలలో జరిగిందని ఊహించవచ్చు. 

ఈ నంద్యాల తిమ్మరాజు పరాక్రమాన్నీ, సాహీత్యపోషణనూ సరిసమానంగా 
పింగళిసూరపరాజుగారు తమ కళాపూర్లోదయం పీఠికలో ౩ పద్యాలలో ప్రశంసించారు. 
ఇతడు 'కవిత్వప్రముఖబహుకళాపారంగు' డన్నారు (1-46). 

ఏ సీమ నెదురులేక వి- భాసిలు నంద్యాలతిమ్మపార్థివు బలముల్‌ 

వాసిగల యతివిభాసి- ప్రాసాదులతోడ దత్త బంధముల గతిక, (1-49) 

సూరపరాజుగారు చెప్పిన ఈ పద్యాలవల్ల కళాపూర్ణోదయం అంతిఆముచ్చేనా టీక 
నంద్యాల తిమ్మరాజు అనేక కృతులు అంకితం పుచ్చుకొన్నాడని భావించవచ్ళు. వాటిల్‌” 
ప్రసన్న రాఘవనాట్య ప్రబంధం ఒకటి కావచ్చు. 


- 


10. Further Sources of Vijavanagara History - K.A. Neelakantha Sastri & N. Venkataramaneya 
Voll, P. 256. 


446 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సంస్కృతంలో జయదేవుడు వ్రాసిన ప్రసన్న'. ఠాఘవాన్ని “పిల్లమురారి' 
అంటారు. సంస్కృతంలోనే మురారి వ్రాసిన అనర్హరాఘవానికి ఇది అనుకరణ. 
పిల్లమురారిని బొడ్డుచర్ల కవి అనువదిస్తే, అసలు మురారి 'ఆనర రాఘవాన్ని బిజ్జల 
తిమ్మరాజు అనే కవి తెనిగించాడు. ఇతడు కృష్ణానది పరిసరాలలోని ఆలంపూరు, 
ప్రాకటూరు సీమలవాడు. గద్వాల సంస్థానంలోని బీచిపల్లి గ్రామానికి దేశాయి. ఇతడు 
క్రీ.శ.1600 ప్రాంతాలకు ప్రాచీనుడేగాని 'అర్వాచీనుడు కాదు త బిజ్జల తిమ్మరాజుకు 
కృష్ణకవి అనే విద్వాంసుడు సహాయం చేసేవాడు. ఈయన అసదృశంగా అఖిలవిద్యలలో 
ప్రౌఢగన్నవాడు. పేరయ్యగారి మనుమడు. పేరయ్యగారిని ఒక పద్యంలో పొగిడి ఆ 
తరువాత తిమ్మరాజు ఇలా చెప్పాడు: 

అతనికి బౌత్రుడై యసదృశాభిలవిద్యల బౌడిగన్న యా 

యతమతి కృష్ణసత్కవి సహాయ కవిత్సమనస్సమాజ సం 

తతభజనాదరుండ నగు నాకు నశేషవిశేషవైదుషీ 

ప్రతిభ కరస్థలామలకభా స్వరమై తనరారుట(బమే? (R.629) 


ప్రతిభ కరతలామలకంగా ఉన్న ఈ తిమ్మరాజు అనర్హరాఘవాన్ని అయిదాశ్వాసాల 
. ఫ్రబంధంగా అనువదించాడు. ప్రాకటూరి రామేశ్చరస్వామికి అంకితమిచ్చాడు. 
సంస్కృతంలో అనర్ల రాఘవం చాలా ప్రసిద్ధమైన నాటకం. దీనిని వ్రాసిన మురారి 
విలక్షణమైనవాడు. ఇతడు క్రీ.శ. 790-840 ప్రాంతాల మధ్య ఉన్నాడని పండితుల ఊహ. 
ఇతని గురించి 'మురారే స్టృృతీ యఃపంథాః అనే నానుడి పుట్టింది. భవభూతి 
నాటకాలకన్నా చక్కగా ఉండాలనే ఉద్దేశంలో మురారి అనర్హ రాఘవాన్ని వ్రాశాడు. 
తక్కిన నాటకాలలాగా కాక భాషాజ్ఞానం కోసం దీనిని భాషాభధిమోనులు' చదువుతారు. 
మురారి తన బహుశాస్త్రవిజ్ఞానం ప్రదర్శించడానికి ఈ నాటకంలో పారిభాషిక పదాలను 
ఉపయోగించాడు. ఇది 'పఠనపాఠరరమ్యమైనట్లు ప్రదర్శన రమ్యముకాజాల' దని మల్లాది 
సూర్యనారాయణశాస్త్రీగారు చెప్పారు.!? మురారి విజ్ఞానానికి కొరత రాకుండా అనర్హ 
రాఘవాన్ని బిజ్జల తిమ్మరాజు అనువడించాడని చాగంటి శేషయ్యగారు పరిశీలించి 
వ్రాశారు. 13 తెలుగు అనర్జ రాఘవం అచ్చుపడలేదు. 


పిల్ల మురారి నాటకమైన ప్రసన్న రాఘవానికి అనువాదం ము తల్లి యురారి 
నాటకమైన అనర్హ రాఘవం తెనిగింపు అచ్చుపడకపోవడం అన్యాయమే. 


11. సంస్కృతవాజ్యయచరిత్ర -1, మల్లాది సూర్యనారాయణశాస్రిగారు, పుతు 418. 
12. సంస్కృతవాజ్మయచరెత్ర-1, పుట 4. 
13. ఆంధ్రకవితరంగిణి -X1, పుట 116, 


ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు 


మన తెలుగు సాహిత్యంలో రెండర్భాల కావ్యాలూ, మూడు నాలుగర్భాల పద్యాలూ 
ప్రవేశించాక వాటికి అర్థాలు వివరించవలసిన వ్యాఖ్యాతలు కూడా అవసరమయ్యారు. 
కవి హృదయాన్ని ఆవిష్కరింపజేసీ వ్యాఖ్యానాలు చేయడంలో తెలుగువాడిదే పెట్టింది 
పేరు. సంస్కృతంలో ఎన్నో కావ్యాలున్నాయి; ఎందరో వ్యాఖ్యాతలున్నారు. అయితే 
వ్యాఖ్యాత చక్రవర్సిగా మల్లినాథసూరిగారే పట్టం కట్టుకొన్నారు. ఆయన పదవాత్య 
ప్రమాణ పారావార పారీణుడు; మహామహోపాధ్యాయుడు;. చుళుకీకృతకాస్తజలధి, 
ఆయన వ్యాఖ్యానాలు రచించాకనే సంస్కృత పంచకావ్యాలకు అధిక ప్రచారం 
లభించిందని లోకం చెప్పుకొంటుంది. మల్లినాథసూరి ఇంటి పేరు కోలాచలంవారు. 
వీరిది తెలంగాణా మెదకు జిల్లాలోని కొలచెలమగ్రామం. మల్లినాథసూరి క్రీ.శ. 14వ 
శతాబ్దీవాడు. ఈయన సంస్కృత కావ్యాలకు వ్రాసిన వ్యాఖ్యానాల ఒరవడీలోనే తెలుగు 
కావ్యాలకు తెలుగువాళ్లు వ్యాఖ్యానాలు వ్రాశారు. వాళ్లలో ముద్దరాజు పెదరామన 
మొదటివాడు. Sa ay | 


స 

ముద్దరాజు వారిది ఏ గ్రామమో కచ్చితంగా తెలియదుగాని ఆ వంశంలో 
గణపయ్యగారనే ఒకాయన క్రీ.శ16వ శతాబ్దిలో ఉండేవాడు. ఆయనకు ముగ్గురు 
కొడుకులు. ఆ ముగ్గురికీ ఆయన శ్రీరాముని పేరే పెట్టుకొన్నాడు. వ్యవహారంలో వాళ్లకు 
పెదరామన, చినరామన, రామన ఆనే పేర్లు వచ్చాయి. వీళ్ళలో చినరామన పండీతుడో 
కాదో తెలియదుగాని పెదరామన వ్యాఖ్యాత. రామన లాక్షణీకుడు. 


ఈ అన్నదమ్ములు మదనగోపాల భక్తులు. ఇద్దరూ ఆ దేవుని కృపాకటాక్షాలవల్ల 
ప్రాప్తమైన 'సారసారస్వత సంపదానందుల'మని వ్రాసుకొన్నారు. పెదరామన తాను 
సుథీమణినని చెప్పుకొన్నాడు. పింగళి సూరపరాజుగారి రాఘవపాండవీయానికి 
ఆదర్శాన్ని ప్రదర్శించాడు. ఆ వ్యాఖ్యానం మొదట ఇలా చెప్పుకొన్నాడు: 


అమరయ సూరయార్య రచితాంచిత రాఘవపాండవీయ కా 
వ్యమహిత మాధురీమదుభయార్థ విబోధిక టీక జేసెద౯ 
గమల 'నివాసినీచరణ కాంచననూపుర శింజితార్భ టి౯ 
సమమతి సంస్కృతాంధ్ర కృతిసాధన లక్షణ లక్షితంబుగాక. 


ఈ పద్యంలో చెప్పినట్టే పెదరామన సంస్కృతాంధ్ర గ్రంథాలను ప్రమాణాలుగా 
చూపెట్టి రాఘవపాండవీయా నికి అర్థాలు వ్రాశాడు. ఈ వ్యాఖ్యానంలో అతడు పేర్కొన్న 
(గ్రంథాలు సుమారు నలఖై ఒకటి. ఇందులో సంస్కృత రంథాలు ౩2; తెలుగు పుస్తకాలు 9. 
వాటి వివరాలివి: 


448 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పెదరామన వాడిన సంస్కృత (గ్రంథాలు 


1 అమరం 17. మాఘం 

2. అమరుకశతకం 18. యాదవ నిఘంటువు 
3. కామందకం 19. యోగశాస్త్రం 

4. కాళిదాసు రఘువంశం 20. రతి రహస్యం 

5. కాళిదాసు శాకుంతలం 21. రాజపుతీయం 

6. చంద్రాలోకం 22. రామాయణం 

7. ధాతుమాల 23. లక్షణశాస్త్రం 

8. నానార్థ రత్నమాల 24. వార్జికం 

9. న్యాయాలు (వివిధాలు) 25. _విశ్శనిఘంటువు 

10. న్యాసకారులనుండి 26. వేదాంత, సిదాంతాలు 
11. నీతిసారం 27. వైజయంతి నిఘంటువు 
12. నైషధం 28. శంకరాచార్యుల శోకాలు 
13. హపాణినీయం 29. శాశ్వత నిఘంటువు 
14. బాలభారతం 30, స్మృతి 

15. బ్రహ్మాండ పురాణం 31, హయలీలావతి 

16. భారవి ౩32. హలాయుధం 


పెదరామన వాడిన తెలుగు పుస్తకాలు 


1. అనంతుని ఛందం 6. నాచనసోముని ఉత్తర హరివంశం 

2. ఆంధ్రభాషాభూషణం 7, పిల్లలమర్రి వీరయ్యగారి ప్రయోగాలు 
3. కవిత్రయ భారతం 8. భీముని ఛందం 

4. కవిలోక చింతామణి 9. మనుచరిత్ర 

5. కావ్యాలంకార చూడామణి 


ఇన్ని గ్రంథాల ప్రమాణాలతో చక్కని వ్యావహారిక భాషలో పెదరామన 
వ్యాఖ్యానం వ్రాశాడు. ఉదాహరణకు కావ్యంలోని మొదటి పద్యానికి అతడు ఎలా 
వ్యాఖ్యానం చేశాడో చూద్దాం. 


వెలయు నఖిలభువనములలోనవారణ - నగరిపురమతల్లి నాదనర్చి 
రాజలక్ష్మి మిగుల బబలనయోధ్యనా-రా జవినుతిగనిన రాజధాని. 


ఈ, పద్యానికి రామాయణార్థం: 

“అభిలభువనములలోను - సకలజగత్తులలలోపలనున్ను,  *విష్టపంభువనం 
జగదిత్యమరః. అవార్ల - అనర్గళమైన, నగరిపు - ఇంద్రుని యొక్క, రమ - సంపదకు 
(అవారణపదము రమావికేషణము), మతల్లి - పోషించేది, నా - అనంగాను, “శ్రీయన 
గౌరినా బరగు చెల్వల' అని సోమయాజి ప్రయోగము. తనర్చి - ప్రకాశించినదై, 
రాజ్యలక్ష్మి మిగులబబలగాను, అత్యుక్తి ఇందుకు లక్షణం. చంద్రాలోకమందు 


ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు 449 


''అత్యుక్తి రద్భు తాత్యర్థశార్యాచార్యాదివర్ణనం, 

త్వయిదాతరిరాజేంద్ర! యాచకాః కల్చకా ఫీన౯' 

భువనములలోను అవారణ అనే దిక్కున సంధికి ఆంధ్రభాషాభూషణమందు 
“మానుగ విభక్తులందుక్‌ పూనిన(ను) రులులకు వచ్చుబోయిన బోవు౯' అనే 
లక్షణంవల్లను ఉకారలోపము. రమతల్లి అనే దిక్కున “క్షమ నకారాంతప్రకాశితంబులైన 
పుల్లింగములు దక్కనన్నిటికిని, పరగ సంబంధషష్టిపై ప్రథమయగును. దంతికొమ్ములు 
రమ పల్కు తరువుకొమ్మ' అనే లక్షణం, షష్ట్యర్థమందు ప్రథమాంతరూపం. అయోధ్యనా 
- అయోధ్యనే పేరు కలదై, రాజవినుతిగనిన రాజధాని. వెలయును - సర్వోత్కృష్టమై 
వర్తించును. 


““కృతిముఖమున దైవనమ- స్మృతి యొండె నభీష్టవస్తుకీర్ణన మొండెన్‌ 
వితతాశీఃపద మొండెను- ప్రతిపాదింపంగవలయు భద్రాపేక్ష౯'' 

అనే న్యాయాన వస్తు నిర్దిశరూప మంగళము. 
“శుభసుఖరుక్‌ క్షయధనకన- కభయ్రైశ్చర్యముల జేయు కవు లిడ గావ్య 
ప్రభులకు గను గృతుల మొదలక- మభజసనయరతగణాళి మల్లయరేచా..' 


అని భీముని ఛందమందు జెప్పినది గనక ఆదియందు నగణప్రయోగము. వెలయు అనేది ' 
శుభపదము. వకారం అమృతబీజమున్ను. 


భారతార్థం: 


అఖిల భువనములలోన వారణనగరి - 'హస్తినగరము, పురమతల్లి- పుర శ్రేష్టమైనది, 
నా-అఆనగాను, (వ్లుతల్లికా మచ్చర్చికా ప్రకాండముద్దతల్లజౌ, ప్రశస్తవాచకాన్యమూని'). 
వారణనగరి పురమతల్లి అనే దిక్కున పొసగం బల్కెడునెడ పా-ల్చెసగిన ప్రథమాంతము 
లపయిం గదిసి కడుంబ నారు కచటతపలను- గసడదవల్‌ ద్రోచివచ్చు కవిజన మిత్రా! 


అని ఆంధ్ర భాషాభూణముమందును, 

ప్రథమాంతవిభక్తులపై- గథితములగు కచటతపలు గసడదవ లగు౯ 

పృథివి నవి గజడదబలగు- ప్రథమపు సున్నలుగ నాంతపదములమీదక€. 
అని అనంతుని ఛందమందున్ను చెప్పిన లక్షణంవల్లను వకారమునకు వకారం 
రావలసినందుకు తాతంభట్లుగారు కవిలోకచింతామణిలో 

భిన్నపద ప్రథములపై- నున్న వకారంబు సత్య మొందును రళుల౯ 

మున్ని జరూపము ప్రాసము- నన్నరూపంబు దాల్చు నాళీకాక్షా! 
అని వోకేషవిధులుగా జెప్పి 

ఆ వాలుంగనుదోయి యా నగుమొగం బా గుబ్బపాలిండ్ల పెం 

పా వేణీభర మాయోవిలసనంబా యొప్పులం జప్పినక£ 

గైవారం బగుగాని యయ్యెడ శిరఃకంపంబుతో గూడ హ 

హాపుట్టింపవె పుష్పధన్వునకు నయ్యబ్లాక్షి వీక్షించిన౯. 


450 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అని పిల్లలమర్రి వీరమరాజుగారి ప్రయోగమున్ను, “భూనుతకీర్ణి బాహ్మణుడు పుట్టగ 
తోడనె పుట్టు నుత్తమజ్ఞానము' అని యిది మొదలైన కవిత్రయంవారి ప్రయోగాలున్ను 
వ్రాసినందువల్లను "ప్రథమాంత విభక్తిమీది వకారానికి వకారాదేశము ప్రాసస్థానమందు 
నిత్యముగా వచ్చును. యతిస్థానమందు రాదు. యితరత్రా యెందైనం జెప్పవచ్చు. 
సంసట్లాయగనక వారణపురమతల్లి అని చెప్పవచ్చును. నొంగానే సూరపరాజుగారు 
యీమీదటి పద్యమందున్న 'విముఖితసమదాటోపారిపంక్తి రథుడు అని 
రామాయణార్థమందు చెప్పినారు. ప్రకృతము, తనర్చి- ప్రకాశించినదై. అయోధ్య - 
యుద్ధంచాయ “క్యంకానిది. యోద్దుమశక్యా అయోధ్యా అనే అర్థమందు .' “బుహలోర్ల ర్ద్యత్‌ 
అనే సూత్రాణ్ణరత్‌ ప్రత్యయాంతము. 'నిడువు లుడప తెనుగగు'. నా-అనగాను, 
రాజ- దిగ్గేశరా జులచేతను వినుతిగనిన రాజధాని సింహాసనస్థలమైనది. 

పెదరామన ఇలా చక్కగా తన కాలంనాటి వ్యావహారికంలో వ్యాఖ్యానం వ్రాస్తే 
ఈనాటి ముద్రాపకులు దానిని మార్చేసి కృతకగ్రాంథికంలో అచ్చువేశారు.! పెదరామన 
మాత్రమే కాదు పూర్వులు వ్రాసిన వ్యాఖ్యానాలు వ్యావహారికంలోనే ఉంటాయన్న 
సంగతి వ్రాతపతులను చూస్తే తెలుస్తుంది. మద్రాసు ప్రాచ్యలికథిత గ్రంథాలయంవారి 
పట్టికలలో ఈ టీక గురించి ఇలా వివరించారు.* 

ఈ వ్యాఖ్యానమన్నిటివలె వ్యావహారీక భాషయందే వ్రాయబడియున్నది. ఇందు 
బిక్కు లక్షణ [గ్రంథము నుండియు, నితరప్రాచీన గ్రంథములనుండియు, నిఘంటువుల 
నుండియు దరచుగా వ్యాఖ్యాన సమర్గ్థనార్థము ప్రమాణములు. గైకోబడినవి. ఈ గ్రంథము 
నకు గల యెల్ల ప్రాచీనవ్యాఖ్యానములలో నిదియ మేలైనది. 

తయ పాలతపీటూనికి ఇంత మేలైన వ్యాఖ్యానం వ్రాసిన ముద్దరాజు పెదరామన 
మన సాహిత్య చరిత్రలలో ప్రత్యేకస్థానాన్ని పొందలేకపోయాడు. ముద్దరాజు గణపయ్య 
గారికి ముగ్గురు కొడుకులనీ, అందులో పెద్దవాడే వ్యాఖ్యాత అని" స గుర్తించక 
వీరేశలింగంగారు తమ కవుల చరిత్రలో పొరపాటున ఇలా వ్రాశారు”' “ముద్దరాజు 
రామన్న కవిసంజీవని యను లక్షణ[గంథమును రచించెను. మరియునితడు 
.రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమును గూడ జేసెను వీరేశలింగంగారి చరిత్రలో 
పడిన ప్రమాదం చాలామంది పుస్తకాలలో అలాగ దొర్హుకుంటూ వస్తూంది. దీనిని 
రావూరి దొరస్వామిశర్మగారు సవరించారు. 

తెలుగు కావ్యాలకు మొదటి వ్యాఖ్యాతగా ఇప్పటికి తలియవస్తున్న ముద్దరాజు 
పెదరామన ఇతర గ్రంథాలేమైనా వ్రాశాడ్లో లేదో తెలియదు. ఇతని తమ్ముడు చినరామన 
సంగతికూడ బొత్తిగా తెలియదు. ఈ అన్నదమ్ములలో మూడోవాడు మాత్రం 
ఉద్దండపండితుణ్ఞని చెప్పుకొన్నాడు. తన గురించి కవిజనసంజీవనిలో ఇలా చెప్పాడు : 


అందమౌ నీకి మహాసుధొనిధి నిరాఘాటలాక్షణికతా కౌశలంబు 
దొరయు నీకే కవిస్తోమస్తుతానేక నాటకాలం క్రియాపాటవంబు 
రాఘవపాండవీయం - పట్టిక (వావిళ్ళ ముద్రణ) 
డి. కేటలాగు ॥ భాగం 1, పుట 869 


తెలుగుకవులచరిత్ర (1898) రెండవభాగం, పుట 145. 
ఆంధ్రసాహిత్యపరిషత్చ త్రిక, సంపుటి 38, సంచిక 1-3, పుట 25. 


వా wD గ ~~ 


ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు 451 


తగునీకె శాబ్దిక స్తవనీయ భాహ్యకైయటముఖ్య శబ్దవిద్యానిరూడి 

చెల్లు నీకే లసక్టేగీయమానకవిత్వవైశారాధ్య విలసనంబు 

ననుచు బుధులెల్ల వినుతింప నలరు ముద్ద శ 

రాజు గణపయ్య గర్భవారాశిపూర్ణ 

చంద్రపెదరామపినరామసచివేమణుల 

కనుగుదమ్ముడ రామభద్రాఖ్యకవిని. (కవిజన. 1-3) 


ఈ జేగీయమాన కవిత్వ విశారదుడు వ్రాసిన లక్ష రగ్రంథాల సంగతి తెలియదుగాని , 

. ఇతని లక్షణగంథం చాలా ప్రామాణికమైనది. ఇందులో నాలుగు తరంగాలున్నాయి. 
యతి పద్ధతి, విభక్తి పద్దతి, సమాస పద్ధతి. సంధి పద్దతి అని వాటిని విభజించాడు. 

ప్రథమశ్రేణి కవుల (గ్రంథాల నుండి ప్రమాణాలను స్వీకరించాడు - 1. అనంతుని ఛందం, 

2. అముక్టమాల్వ3, 3. కవిత్రయ భారతం, 4. కావ్యాలంకారచూడామణేి, 5. చంద్రభాను 

చరిత్ర, 6. నైషధం. 3 పాండురంగ మాహాత్మ్యం, 8.భాస్కర రామాయణం, 9. మనుచరిత్ర, 


10. యయాతివ%ఆ  ... రంగనాథరామాయణం, 12. రాఘవపాండవీయం. 13. వసంత 
విలాసం, ॥1.; రాయాపురాణం, 15. శృంగారషష్టం మొదలైన గ్రంథాల నుండి 


ఉదాహరణల. . చు. యయాతి చరిత్రనుండి “వలబడ్డజక్కవల్‌ వలెనున్న జిలుగు 
పయ్యెదలోని ) బృపాలిండ్లు మెరయ' అనే ప్రయోగం చూపించాడు. దీని' కర్త 
సూరపరాజు అసి కపిజనసంజీవని అచ్చు ప్రతిలో ఉంది (1-120), అయితే ఈ పద్యపాదం 
నిజంగా పొన్నిగంటి తెలగన్న వ్రాసిన యయాతి చరిత్రలోనిది (3-84), ముద్దరాజు 
రామన చూపించిన ప్రయోగాలను అనంతర లాక్షణికులు యథాతథంగా స్వీకరించారు. 
అప్పు కవి, అహోబల పండితుడు. చిత్రకవి, అనంతుడు, కూచిమంచి తిమ్మన, అడిదం 
సూరకవి, లింగమగుంట తిమ్మన మొదలైనవాళ్ళందరూ. ముద్దరాజు రామనకు 

అయి శ 'మరదృష్టవశాత్తూ ఇతని కవిజనసంజీవని సమగ్రప్రతి లభ్యం కావడం 
లేదు. అన్ను ఉగాలూ అసమగాలే. మధ్యలో కొన్నిచోట్ల పద్యాలు పోయాయి. 
ఉన్నుంతవ.* 5 [గ్రంథాన్ని వావిళ్ళవాళ్లు వేశారు (1930. దీనిపైన రావూరి 


దొరస్వామి 2గ- ౫, సరిశోధనలు చేసి సమగ్రంగా విమర్శించారు. ముద్దరాజు' రామన 
వ్రాసిన ఈ కక గంథం సమగ ప్రతి దొరికితే, అది అచ్చువడితీ మన సాహిత్యానికి 
చాలా ఉపా"... డుతుంది. వాస్తవానికి దీనిని రామన వ్రాసీవ్రాయగానే సమకాలికులు 
వాడుకొన్సా”.. సోత్రకవి అనంతకవి రామరాజభూషణుని హరిశ్చంద్రనలోపాఖ్యానానికి 
వ్యాఖ్య్యాఎ.. "ఇ ముద్దరాజు రామన్న లక్షణంలోనుంచి ప్రయోగాలను చూపించాడు. 
అనంతకని .*... కం ప్రాంతాలవాడని పరిశోధకులు నిర్ణయించారు. కాబట్టి రామన్న 
తూడా ఆఐ*౭:౫వక అవుతాడు. అతని గంథం కొంత ముందు పుట్టి ఉంటుంది. 

5. పరిశో" ౨: (ఆగస్టుసెప్టెంబరు 1954), సం. (ఫిబ్రవరి-మార్చి 1965), సం.౫ (ఏప్రిల్‌ మే 


1955) 
6. ఉదాబాంణ బొజ్బయం - నిడుదవోలు వెంకటరావుగారు. పుట 140. 


452 : సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ముద్దరాజు పెదరామన ఒక రెండర్భాల గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాస్తే, చిత్రకవి 
అనంతకవి మరోద్వ్యర్థ కావ్యానికి టీక చేశాడు. ఈ అనంతయ్య కఠినమైన ప్రబంధాలకు 
అర్థం చెప్పడంలో 'ప్రత్యేకత సాధించాడు. హరిశ్చంద్రనలో పాఖ్యానానికీ వ్రాసిన 
వ్యాఖ్యానపు గద్యలో తాను 'పురాతనాధునాతన కఠిన ప్రబంధార్థబో ధనసమర్థమాన 
సాంభోజుణ్జి' అని చెప్పుకొన్నాడు. ఇతడు లక్షణసార సంగ్రహం వ్రాసిన చిత్రకవి 
పెద్దన్నగారి కుమారుడు. ఈ అనంతయ్య కుమారుడు వెంకటరమణ కూడా కఠిన 
ప్రబంధాలకు అర్ధాలు చెప్పే పండితుడే. అతడు సాంబవిలాసం అనే గ్రంథం వ్రాశాడు. 
అందులో తన తండ్రి హరిశ్చంద్రనలోపాఖ్యాన వ్యాఖ్య మాత్రమేకాక ఇందుమతీ 
పరిణయం, హరిహర్లోషోదాహరణం, సకలజీవనసంజీవనం, వంశావళి అనే గంథాలు 
వ్రాసినట్టు చెప్పాడు. తన తండ్రి ఆముక్టమాల్యద, హరిశ్చంద్రనలోపాఖ్యానాలకు మా త్రమే 
అర్దాలు చెప్తే తాను 'రాఘవపాండవీయవిష్టుచిత్తీయ వసుచరిత్ర ప్రముఖదివ్యత్కా.వ్యార్ధ 
బోధన సమర్శణ్జి'”' అని గద్యలో వ్రాసుకొన్నాడు (౧.123) ఇతడు వసుచరిత్రకు వ్రాసిన 
వ్యాఖ్య దొరికితీ అదే ఆ గ్రంథానికి మొదటిదవుతుంది. 


ముద్దరాజు పెదరామనలాగే చిత్రకవి అనంతయ్య కూడా వ్యావహారిక భాషలోనే 
హరిశ్చంద్రనలోపాఖ్యానానికి వ్యాఖ్యానం వ్రాశాడు. అయితే దీనిని పండితులు కృతక 
భాషలోకి తర్జుమా చేశారు. ఎలా మార్చివేశారో వజ్ఞల చినసీతారామస్వామి శాస్త్రీగారు 
ఉదాహరణలతో సైతం చూపించారు.” అయితే వారు ఇలా చూపించిన పీరికతో వెలువడ్డ 
హరిశ్చంద్రనలోపాఖ్యానం కూడా పండితులు “అన్యాయంగా దిద్దిన'' కృతకటీకతో 
అచ్చుపడడం శోచనీయం. చిత్రకవి అనంతయ్యలాంటి ప్రామాణిక పండితుడు 
వ్యావహారికంలో వ్రాసిన వ్యాఖ్యానాన్ని కాకరపర్తి కృష్ణకవి అనే మరో పండితకవి 
వ్యావహారికంలోనే స్వయంగా 'సౌమ్యముగ వ్రాసుకొనె, చిత్రకవి అనంతయ్య 
వ్యాఖ్యలో వాడిన వ్యావహారిక రూపాలు రొమరాజభూషణుని ప్రయోగములవతె మనకు 
బమాణములె యనకతప్పదు అని వజ్ఞలవారు చాటారు. 


అనంతయ్య వ్రాసిన ఇతర [గంథాలు దొరకకపోవడం దురదృష్టమే. అతని 
“సకలజీవన సంజీవనం' బహుశా లక్షణ గ్రంథమేమో అని నా అనుమానం. అలాగే అతని 
కొడుకు వెంకటరమణ వ్రాసిన “త్రిలోకసంజీవని' కూడా లక్షణ గ్రంథమే కావచ్చు. 
ముద్దరాజు రామన 'కవిలోక సంజీవని. అనే లక్షణగ్రంథం రచించాడు కనుక ఈ చిత్రకవి 
పండితులలో తండ్రి 'సకలజీవన సంజీవనం, కొడుకు 'త్రిలోకసంజీవనం' వ్రాశారని 
భావించవచ్చు. ముద్దరాజు పెదరామన మొదటి ద్య్యర్థికావ్యానికి వ్యాఖ్యానం వ్రాస్తే 
దానిసి చూసి రెండవ ద్వ్యర్థికావ్యాన్ని అనంతయ్య ద్రాశాడనీ పండితులు భావిస్తున్నారు. 
ముద్దరాజు వారిని చూసి చిత్రకవివారు గ్రంథాలు వ్రాయడంవల్ల ఈ రెండు పండిత 
కుటుంబాలు ఒక ప్రాంతంలోనివే అని చెప్పవచ్చు. చిత్రకవివారి నివాసం వెల్లటూరు. ఇది 


7. హరిశ్చంద్రనలోపాఖ్యానం (వావిళ్ల ముద్రణ) పీఠిక, పుటలు 82-65. 
8. పరిశోధన, ఆగస్సు-నెప్టెంబరు, 1954: ముద్దరాజు రామన-కవి సంజీవని - రావూరి 
దోరస్వామిశర్మగారి వ్యాసం, పుట 47. 


కామినేని కవులు, ఆశ్రితులు 453 


కడస జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట చేరువలో ఉంది. ముద్దరాజు 
వారు కూడా గండికోట ప్రైంతాలవాళ్ళీ అని భావించవచ్చు. మొత్తంమీద ఈ రెండు 
విద్వత్కుటుంబాలవాళ్లూ మంచి సాహిత్య సేవ చేశారు. తరువాతి లాక్షణికులకు 
ఎంతగానో తోడ్పడ్డారు. 


అప్పకవి తన గ్రంథంలో చిత్రకవి వెంకటరమణ వ్రాసిన సాంబవిలానంలోని 
ప్రయోగాలను రెండు ఉదాహరించాడు. ఈ (గంథం అచ్చుపడలేదు. ఇదేకాదు, ఇతడు 
వ్రాసిన ఇతర గ్రంథాలు కూడా అముదితాలే. ఇతడు త్రిలోకసంజీవని కాక 
రామాయణం, కుమారగురువిలాసం, అభిమన్యు విలాసం అనే గంథాలు వ్రాశాడు. 
వెంకటరమణ రచించిన రామాయణానికి 'విద్వత్కవికర్ణరసాయన' మనే నామాంతర 
ముంది. ఇది సకలవర్ణనాపూర్త రామాయణమని కవి చెప్పాడు. దీనిని సుబ్బరాయడికి 
అంకితమిచ్చాడు. ఈ రామాయణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది పిండిప్రోలు లక్ష్మణకవి 
వ్రాసిన రావణదమ్మీయం లాంటిదని చాగంటి శేషయ్యగారు చెప్పారు. వారు ఇంకా ఇలా 
వ్రాశారు; “ఈ కవిపై నెవ్వరో యభియోగము తీగానాతనిని రావణునిగాను (...) 
రామునిగను బోల్చి యీ గ్రంథము రచించెనట. ఇందు రామాయణ మేడుకాండలును 
గలవు. ఈతనిపై అభియోగము దెచ్చిన యాతడెవ్వడో, యా యభియోగము నీతని 
పక్షమున దీర్మానించిన న్యాయకర్త యెవ్వడో తెలిసినగాని యాతని పద్యములయందలి 
శ్లేషను. గ్రహించి యానందింపలేము. గ్రంథము శిథిలావస్థయందుండుటచే నావిషయము 
లను సంపూర్ణముగ గ్రహింపననువుగా లేవు ఈ విషయాలు పరికోధించాలి, 


ముద్దరాజు సోదరులు, చిత్రకవి పండితులు ఏమేమి వ్రాశారో క్రోడీకరిద్దాము. 


గ్రంథాలు 
రాఘవ పాండవీయానికి ఆదర్శ వ్యాఖ్య 


కవిజన సంజీవని (దీనికే కవిలోక సంజీవని, కవిసంజీవని, 
కవిజీవ సంజీవని అనే పేర్లున్నాయి.) 


ముద్దరాజు పెదరామన (క్రీశ 1675 


ముద్దరాజు రామన (క్రీశ 1575 


చిత్రకవి అనంతయ్య | క్రీశ, 1580 | (1) విష్ణు చిత్తీయానికి అర్థం చెప్పాడు. 
(2) హరిశ్చంద్ర నలోపాఖ్యానానికి ప్రకాశిక వ్యాఖ్య 
వ్రాశాడు. (3) హరిహర శ్లేషోదాహరిణం. (4) సకలజీవన 


సంజీవనం. 

(1) రాఘవ పాండవీయం, వసుచరిత్ర, ఆముక్టమాల్యదలకు 
ఆర్థాలు. (2) త్రిలోక సంజీవని, (3) రామాయణం, 

(4) కుమార గురువిలాసం (5) అభిమన్యు విలాసం 

(6) సాంబవిలాసం 


చితకవి వెంకటరమణ 


తెలుగువాళ్ళ కోసం తెలుగు కవులు వ్రాసిన కావ్యాలకు టీకాతాత్పర్యాలు 
వ్రాయవలసిన స్థితి ఏర్పడిన రోజులలో ఇటువంటి పండితకవుల అవసరం ఉండనే 
ఉంటుంది. మన సాహిత్యంలోని ఈ తొలిన్యాఖ్యాతలు మరువరాని వాళ్లు. 


9. ఆంధ్రకవితరంగిజి -౫1 పుట 94 


కామినేని కవులు, ఆశితులు ' 


పదిహేనో శతాబ్దపు చివరిరోజులలో కృష్ణానదీ తీరంలో కర్ణాటక రాజ్యానికి 
సంబంధించిన ఒక దుర్గాన్ని కామినేని కాచారెడ్డి అనే యోధుడు పాలిస్తూ ఉండేవాడు. 
అతని థైర్యస్థిర్యాలను మెచ్చుకొని గోలకొండ సుల్తాను పిలిపించాడు. ఘనసన్మానం చేసి 
మెతుకు సీజీ మీద అధికారమిచ్చాడు. దీనినే మనం నేడు (తెలంగాణాలో) మెదకు జిల్లా 
అంటున్నాం. కులీ కుతుబ్‌షా మెతుకు దుర్గాన్ని ఆక్రమించిన వైనం మనకు అద్దంకి 
గంగాధరకవి రచించిన తపతీసంవరణోపాఖ్యానంలో కనబడుతుంది. '“ఉత్తరంబున 
బరీదోడి పారగద్రోలి మెతుకుదుర్గం బాక్రమించి మిఐచె” అని గంగాధరుడు కులీ 
కుతుబ్‌షాను వర్ణించాడు! (1-24). ఈ దుర్గాన్ని ఇలా ఆక్రమించాక దానిపై ఆధిపత్యాన్ని 
సుల్తాను కామినేని కాచారెడ్డికి ఇచ్చి ఉంటాడు. కులీ కుతుబ్‌షా క్రీ.శ 1496 నుండి 
గోలకొండను బహమనీసుల్తానుల తరపున వ్యవహరించాడుగాని క్రీశ.151 నుండి 1543 
దాకా స్వతంత్రుడై పరిసాలించాడు. చక్కని పునాదులపై తన రాజ్యాన్ని 
నిర్మించుకొనేందుకు సుల్తాక్‌ కులీ ఎందరో తెలుగువీరులను కూడగట్టుకొన్నాడు. 
కామినేని కాచారెడ్డి వాళ్ళలో ఒకడు. 


ఇతడు మదకు దుర్గానికి అధిపతి అయ్యాక అడవులు కొట్టించి, క్రూర 
జంతువులను, దారీదొంగలను వేటాడి మండలాన్ని భయరహితం చేసి విక్కనవోలు అనే 
నగరాన్ని కట్టి పాలించసాగాడు. సుల్తాను అనుజ్జలో ఇది సీమకు రాజధాని అయింది. ఈ 
కామినేని కాచారెడ్డి మనుమడి పెరు కూడా కాచారెడ్డే. అతడు తాతతండులకు 
చేదోడువాదోడుగా ఉండి ఊరు వర్ణిల్లేటట్టు చేశాడు. ఈ చిన్న కాచారెడ్డి కాలందాకా 
కామినేని కవులు సాహిత్య పోషణ చేసినట్లు ప్రత్యక్ష ప్రమాణాలు ఏమీ లేవుగాని ఇతని 
కుమారుడు ఎల్లారెడ్డి కవులను పోకి కదా. బాలభారతం, కిరాతార్జునీయం అనే రెండు 
(గ్రంథాలను తత పుచ్చుకొన్నాడు, ఈ గ్రంథాలను ఎవరు న్రాః కారో తెలియదు. 
కొకమాని గంగాధరుడనే కవి వ్రాసిన బాలభారతంలోని పద్యాలను పెదపాటి జగ్గన్న 
ఉదాహరించాడని ఇంతకు ముందు ఈ సంపుటిలోనే చెప్పుకున్నాం. తొలి యక్షగాన 
రచయితగా పేరుపొందిన ప్రోలుగంటి చెన్నయ్యమం త్రి కూడా ఒక బాలభారతాన్ని 
వ్రాశాడు. అది వచనకావ్యమట. కామినేని ఎల్లారెడ్డి అంకితం పుచ్చుకొన్న 
బాలభారతాన్ని బహుశా కాకమాని గంగాధరుడే రచించాడేమో!: ఆ గ్రంథం 
సంపూర్ణంగా లఖిస్తేనేగాని ఏదీ తీల్చలేం. 

బాలభారత, కిరాతార్జునీయాలు అంకితం పుచ్చుకొన్న ఎల్తారెడ్డికి నలుగురు 
మనుమలున్నారు. వీళ్ళలో ముగ్గురు కృతిభర్హలు. అందులో ఇద్దరు స్వయంగా కృతికర్తలు. 

1. కామినేని కామిరెడ్డి: ఇతడు ఎల్లారెడ్డి రెండవ మనుమడు. క్రీ.శ. 1580-1611 మధ్య 
గోలకొండ రాజ్యాన్ని పాలించిన మహమ్మదు కులీ కుతుబ్‌షా కాలంలోనివాడు. ఇతని 
వైభవాన్ని ఇతని తమ్ముడే ఇలా వర్ణించాడు: 


1. తెలుగుభాషాసమితి వారి విజ్ఞాన సర్వస్వం-10. మెదకు జిల్లా చరిత్రలో ఆదిరాజు వీరభద్రరావు. 
(పుట1373) . 


కామినేని కవులు. ఆభ్రితులు 455 


భవ్యసులతానుమహమ్మదుషాహ- లబ్ధభూషణలలితపల్యాంకికాంక 
పత్రచామరసా మూజ్యభరితవిభవ- రమ్య గుణశాలి శ్రీరామరెడ్డిమౌని 
(శివధర్మోత్తరం) 


ఈ కామిరెడ్డి వుడు, మల్లికార్డున పండితారాధ్యుల వారి వంశంలోని 
లింగారాధ్యులవారి శిష్యుడు. ఈ గురువుగారికి మరో శిష్యుడున్నాడు. అతడు కవి, పీరు ' 
పట్టమట్ట సోమనాథుడు. ఈయన రాజమహేంద్రవరం దగ్గరి వెలవలి పల్లి గ్రామంవాడు. 
ఘడియకు నూరు అనుష్టుప్పు శోకాలు చెప్పగల దిట్ట. వివిధ అవధానాలు చేస్తాడు. 
వ్యాకరణం బాగా చదువుకొన్నాడు. తర్కవేదాంత ధర్మశాస్త్రక్రమాలు తెలిసినవాడు. 
ఇంతెందుకు? సాహిత్య సర్వంకషత్న్స మహిమ గలవాడు. ఈ పట్టమట్ల సోమనాథుడూ. 
కామినేని కామిరెడ్డి ఒకే గురువుల శిష్యులవడంవల్ల స్నేహితులయ్యారు. సతీర్భ్యుడు, 
అనురక్తుడు, ఆగ్రితుడు, అఖిలజ్ఞుడు అయిన సోమనాథునిచేత కామిరెడ్డి స్కాందపురాణం 
లోని సూతసంహితను ఆంధ్రీకరింపజేసి అంకితం పుచ్చుకొన్నాడు. కవిత్వం 
గంగాప్రవాహం లాగా ఉండాలని సోమనాథుడు ఈ క్రింది పద్యంలో చెప్పాడు: 


సర్వజ్ఞమౌళిభూషణలీల జెన్నొంది శబ్దగుణారూడి చౌకళించి 
ఘనమహీభ్య ద్రాజకటకస్థలుల మించి యలఘుధారాశుద్ధి నౌాఘళించి 
గంభీరనవరసోజ్ఞృ భణంబున బొంగి ధ్వనివిశేషముల చందమున మెరసి 
యఖిలలోకైక ప్రియంకరస్థితి బూని యన్ని దోషంబుల నపయించి 
బహుముఖుతరంగితంబయి పరిడవిల్లి 

పొదవి సారస్వతావాసపూర్తి దనరి 

వాసివహియించుగంగా ప్రవాహమట్ల 

విశదరీతిగవిత్వంబు వెలయవలయు. 


గంగాప్రవాహంలాగా అనర్గళంగా సూతసయోతనే కాక అకలంక క్రియావాక్యాలు 
చెప్పి అందలాలూ అశ్వాలూ పుచ్చుకొని ధనమార్జించి పట్టమట్ట సోమనాథుడు యజ్ఞం 
చేశాడు. సోమయాజి అయ్యాడు. తిక్కనగారి తరువాత తెలుగు సాహిత్యంలో మళ్ళీ 
ఇతడే సోమయాజి. యజ్ఞం చేశాక సోమనాథుడు స్కాంధపురాణంలోని బ్రహ్మోత్తర 
ఖండాన్ని అనువదించాడు. దీనిని కామిరెడ్డి తమ్ముడు ఎల్లారెడ్డికి అంకితమిచ్చాడు. 

2. కామినేని (అమ్మడి) ఎల్లారెడ్డి ; “భవ్యసుల్తాక్‌ మహమ్మదుపాదుసాహి కలము 
లోపల గననింత కాపుగలడె?' అని ఈ ఎల్లారెడ్డి వాసికెక్కాడు. పట్టమట్ట సోమనాథ 
సోమయాజి రచించిన బహోత్తరఖండాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. వాస్తవానికి అది 
తెనిగించమని ఇతడే ప్రోత్సహించాడు. ఇతడు సమరవీరుడే కాక సాహిత్తీపరుడు. 
స్యయంగా గ్రంథాలు వ్రాశాడు. వాసిష్టలైంగధర్మము అనే గ్రంథాంజలిని 
రామలింగేశ్చరస్వామికి అర్పించాడు. ఇతడు వ్రాసినవి వాసిష్టం, వైంగకధర్యం అనే రెండు 
గ్రంథాలా, లేక ఒకటేనా అన్నదీ తేలని ప్రశ్న. ఇతడు ఈ కావ్యకర్ణ అన్న విషయం 


456 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తెలుస్తున్నదేగాని అతని కృతులు వెలుగు చూడలేదు. ఎల్లారెడ్డి కృతిభర్తే కాక కృతికర్త అనే 
సంగతి అతని తమ్ముడు మల్లారెడ్డి వ్రాసిన గ్రంథాలలో ఒకటైన శివధర్శోత్తరం వల్ల 
తెలిసింది. 

3. కామినేని మల్తారెడ్డి : ఇతడు చాలా (గ్రంథాలు వ్రాశాడు. అయితి మూడు 
పుస్తకాలు మాత్రమే లభించి అచ్చుపడ్డాయి. అవి '- 1. షట్బక్రవర్తి చరిత్ర, 
2. శివధర్మోత్తరం, ౩. పద్మపురాణం. వీటిలో షట్చక్రవర్షి చరిత్రలో అవతారిక లేదు. 
శివధర్మోత్తరంలో కవి తన ప్రతిభను సభాసదులచేత ఇలా చెప్పించాడు: 

శంఠరవిసమంచద్చూతిరీతియు గవిరాజసత్కళాగౌరవంబు 

శ్రీహర్హసాత్వికస్థిరగుణమహిమంబు స్తుతధనంజయుని నిరోషతయును 
శబ్దశాసనబహుచాతురీవృత్తియు సూరనార్యుని మహౌజోనిరూడ్సి 

యల వీరభద్రుని యారభటధ్నని యమరేశ్వరుని విభావానుభావ 

ములు విచితంబులగుచు భాసిలెభవత్ర్ర 

కలితోభయభాషాధికప్రబంధ 

సంఘములయందుగాచభూ జానిమల్ల 

రడ్డిసత్కవిరాజసర్వజ్ఞభో జ. 

ఇంతమంది ప్రథమశ్రేణి తలుగు కవుల ప్రత్యీకతలను పుణికి పుచ్చుకొన్నానన్న 
ఆత్మవిశ్వాసంలో -అతడు శివధర్మోత్తరం వ్రాశాడు. ఆ తర్వాత పద్మపురాణంలో ఒక 
భాగాన్ని తెనిగించాడు. ఈ రచనకు కారణం గణేశ్చరుడనే మరో కవి. అతడు 
కుతుబ్‌షాహీల ఆస్థానకవి. ఆయన ఒకసారి కామినేని కామిరెడ్డిని చూడడానికి వచ్చాడు. 
ఆయనకు కామిరెడ్డి స్వాగతం చెప్పాడు. 


ధీనిధి సాహితీయుతు బ్రతీతయశుం డతిపావనీశ్వరా 
స్థానమహాకవీం ద్రునిజదర్భనకౌతుకవైభవాగతు౯ 

శ్రీనరసింహపండితవరేజ్యకుమారు గణోడీరుస 

న్మానముతో నెదుర్కొని నమస్క్రృతిజేసి వసింపజియుచు౯. 

కామిరెడ్డి ' ఇలాగా ప్రశ్నించాడు - ““గణనాథసత్కవీ! నువ్వు సంస్కృతాంధ్ర 
భాషావరకావ్యకల్పన విచక్షణ గలవాడివి. సకలపురాణాలను తెలుగు సత్కవులు 
ఆంధ్రీకరించారు. పద్మపురాణంలోని శివరాఘవుల కథ చెప్పలేదు. ఇది రచించడానికి 
తు సమర్ధులు?” ఈ ప్రశ్నకు గణనాథకవి వెంటనే ఇలా జవాబు చెప్పాడు: 

_ చొటవొట తేనియల్‌ వడియు సూక్తులు ప్రాక్తనజన్మపుణ్యసం 

ఘటితములై కవీంద్రుల కఖండముదంబు హృదంబుజంబున౯ 

బొటమగజేయ గచురసపూరములౌమహిత ప్రబంధముల్‌ 

సటుమతి సల్పగాదగిన ప్రాజ్ఞుడు మల్లనృపాలు డెంతయు౯ (పద్మ 

ప్రాజ్ఞుడైన మల్లారెడ్డి అనువదించిన పద్యపురాణభాగంలో శివుడే బ్రాహ్మణ 
వేషంలో అయోధ్యకు వెళ్ళి శ్రీరామునికి కథలు చెప్పిన వైనముంది. ఈ కావ్యం మల్లారెడ్డి 


\ 


కామినేని కవులు. ఆథ్రితులు - 457 


వ్రాసిన కావ్యాలన్నిటిలోనూ పరిణతకావ్యమని ఖండవల్లి లక్ష్మీరంజనంగారు 
చెప్తున్నారు:? “మల్తారెడ్డికి శ్లేషకవిత్వముమీదను, శబ్బాలంకారచిత్రరచన మీదను దృష్టి 
యధికము. ఈతని శ్లేషకవనము నాతికఠినమై చక్కని కల్పనలు కల్లియున్నది. ఈతడు 
మంచి సంస్కృతాంధ్ర పాండిత్యము గలవాడు. తన శబ్దశాస్త్రపరిచితిని చూపించుటకై 
వ్యాకరణ పదములను, అలంకారములను. రీతులను కూడ శ్లేషలలో కూర్చి పద్యములు 
రచించెను.”” మల్లారెడ్డి తాను శ్లేషకవినని సగర్వంగా తన గ్రంథం ఒక దాంట్లో ఇలా 


చెప్పించుకొన్నాడు: 

శేషకవి నీవుభాషా - శేషాహివి నీవు చంద్రశేఖరపూజా 

భూషణుడ నీవు కవుల - న్వేషించిన సవతు నీకు నేరీ ధౌత్రి౯? 

తొలి రచనలలో శ్లేష వైపు మొగ్గినా, మల్లారెడ్డి తన చివరి గ్రంథంలో మృదు 
భావాలకే ప్రాధాన్యమిచ్చాడు. ఇతడు వ్రాసిన ఇతర గ్రంథాల పేర్లు కూడా తెలియవు. 
ఇతడూ, ఇతడి అన్నలూ మంచి సాహిత్యుసీవ చేశారు. 


కామినేని చౌదర్లూ వారి ఆశ్రితులూ ఎవరెవరో ఒక పట్టికగా వేసుకొని 
నెమరువేద్దాం. 


1. కామినేని మొదటి ఎల్లారెడ్డి బాలభారత, కిరాతార్జునీయాలు అంకితం పుచ్చు కొన్నాడు. 


2. కామినేని కామిరెడ్డి పట్టమట్ట సోమనాథుడు వ్రాసిన సూతసయితకు కృతిపతి. ' 


3. కామినేని ఇమ్మడి ఎల్లారెడ్డి పట్టమట్ట సోమనాథ సోమయాజి వ్రాసిన బ్రహోత్తరఖండానికి 
కృతిభర్త. స్వయంగా వాసిష్ట లైంగధర్మరచన చేశాడు. 
శ్లేషకవి. ఇతని మూడు గ్రంథాలే దొరుకుతున్నాయి. అవి - 
1. షట్పతక్రవర్తి చరిత్ర, 2. శివధర్మోత్తరం, ౩. పద్మపురాణం. 
'నూతనసంహితము కామిరెడ్డికీ, బ్రహ్మోత్తర ఖండాన్ని ఇమ్మడి 
ఎల్లారెడ్డికీ అంకితమిచ్చాడు. 
కుతుబ్‌షాహీల ఆస్థానకవి. కామినేనివారిని దర్శించాడు. 
మల్తారెడ్డిని పద్మపురాణం రచించమని ప్రోత్సహించాడు. 


4. కామినేని మలారెడ్డి 


om 


స పట్టమట్ట సోమనాథ సోమయాజి 


6. రణేశకవి 


ఈ పట్టికలోని ఒక్క గణేశకవి రచనల గురించి మాత్రమే మనకు కొద్దిగానైనా 
తెలియదు. మిగతావాళ్ళ గ్రంథాల పేర్లూ, రచనల తీరూ తెలుస్తున్నాయి. వీళ్లు 
పరిగణింపవలసినవాళ్లే. వ 


2. ఆంధ్రసాహిత్యచరిత్ర సంగ్రహం, పుట 144, 


మారన వెంకయ, మరి కొందరు శతకకవులు 


ప్రబంధాలు కేవలం పాండిత్యప్రకర్షకే స్థానమ్రైనప్పుడు కవులు తమ వ్యక్తిగతమైన 
భావాలూ, బాధలూ ప్రకటించుకొనడానికి శతకాలు ఆలంబనమైనాయి. దేవునిపట్ల భక్తి 
జీవితంపైన విరక్తి వెల్లడించడానికి అవే పనికివస్తాయి. లోకానికి నీతిబోధ, మనసుకు 
ప్రబోధం శతకాల మూలంగా జరిగినంత వేరే సాహిత్య ప్రక్రియవల్ల జరగదు. మన 
చీతిశతకాలలో భాస్కరశతకం చాలా ప్రచార్యగ,పౌందింది: దానంత ప్రఖ్యాతి 
గువ్వలచెన్న శతకానికి కూడ ఉంది. శతకకవుల రచనల్రను కూడా ప్రమాణాలుగా 
స్వీకరించి మన లాక్షణికులు ఈ వాజ్మయ విభాగాన్ని గౌరవించారు. అప్పకవి 
(క్రీ.శ.1656) తన లక్షణ గ్రంథంలో భాస్కరశతకం, మరున్నందనశతకం, వజపంజర 
శతకం మొదలైనవాటి నుంచి ప్రయోగాలను ఉదాహరించాడు. ఆరవీటిరాజుల 
యుగంలోనూ. _అప్పకవికి పూర్వం ఉండిన కొందరు శతక కవుల గురించి కొంచెం 
ముచ్చటించుకొందాం. 


1. మారన వెంకయ: ప్రఖ్యాతమైన భాస్కరశతకాన్ని ఇతడే రచించినట్లు కొన్ని 
తాళపత్ర ప్రతులపై కనబడుతుంది. ఈ శతకంలోనుంచి ఈ క్రింది పద్యాన్ని 
ఉదాహరించినా, దీని కర్ణ ఎవ్వుడో అప్పకవి చెప్పలేదు. 


దక్షతలేని యింటికి బదార్థము వేరొక చోటనుండి వే 

లక్షలు వచ్చుచుండిన బలాయనమై చను; గల్లకాదు; ప్ర 

త్యక్షము వాగులుక్‌ వరదలన్నియు వచ్చిన నీరు నిల్చునే 

యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కరా; (అప్ప. ౩-149) 

ఈ పద్యంలోని 'పదార్థం' అనే మాటను నిత్య సమాసవిశ్రాంతులలో ఒక 
ఉదాహరణకు అప్పకవి చూపించాడు. అప్పకవినాటికే ఈ శతకం ప్రచారతలో ఉందంటే 
కవి కనీసం ఒక యాఖై సంవత్సరాలు పూర్వుడవుతాడు. ఈ శతకంలో ఒక ప్రత్యేకత 
ఉంది. ప్రతి పద్యంలోనూ మొదటిపాదాలలో కవి ఒక సత్యాన్ని ప్రకటిస్తాడు. కడపటి 
పాదాలలో దానిని సమర్థ్ధించడానికి ఒక దృష్టాంతరం చెప్తాడు. ఈ శతకంలో 106 పద్యాలు 
ఉన్నాయి. వీటిని బౌనుదొర అకారాదిగా వ్రాయించినట్టుంది. ఈనాడు ప్రచారంలో 
ఉన్న ముద్రిత ప్రతులలో పద్యాలు అకారాదిగానే ఉన్నాయి. ౨1635 సంఖ్య గల 
వ్రాతప్రతిలో అక్షరక్రమంలో లేవు. ముద్రితప్రతిలో శ్రీకారంచుట్లాక తొలిపద్యం- 


అంగన నమ్మరాదు తన యంకెకు రాని నుహాబలాడ్యు వే 
_ భంగుల మాయలొడ్డీ చెరువం దలపెట్టు వివేకియైన సా 
రంగధరుం ప... కరంబులు గోయగజేసె దొల్లి చి 
త్రాంగి యనేకముల్‌ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా. (2) 


ఈ పద్యంలోని చిత్రాంగీసారంగధరులు తెలుగువాళో, లేక నవనాథచరిత్రలో 
గౌరన చెప్పిన కథలోని వాళ్లో కవి వివరించలేదు. దోనేరు కోనేరునాథుడు తన కావ్యంలో 


మారన వెంకయ, మరి కొందరు శతకకవులు 459 


వీళ్ళను గురించి చెప్పినట్టు తలుసుకొన్నాం. వీళ్ళనే వెంకయ్య కూడా దృష్టాంతరంగా తన 
పద్యంలో చూపించినందువల్ల బహుశా భాస్కరశతకకర్త కోనేరునాథుని సమకాలికుడని 
చెప్పవచ్చు. 

ఇది నీతిశతకంగా ప్ర ప్రసిద్ధమే కావచ్చుగాని ఇందలి భావాలు మాత్రం ప్రగతిశీలం 
కావే. భాగ్యరేఖ, పూర్వజన్మ సుకృతం. కర్మ, అదృష్టం మొదలైన వాటినే 
చాటుతుందిగాని, ఈ శతకం కృషి చేయమని బోధించడం అరుదు. ధనికవర్గాల 
మనస్తత్వాన్ని ఇది బాగాగోప్రతిబింబిస్తుంది. శ్రమజీవుల కష్టఫలాన్ని ఎవడో 
ఎత్తుకుపోవడం ఒప్పుకొంటురది. 

ఊరక వచ్చు బాటుపడకుండిననైన ఫలం బద్భష్ట మే 

పారగగల్లువానికి బ్రయాసమునొందిన దేవదానవుల్‌ 

వార లటుండగా నడుమవచ్చిన శౌరికి గల్లెగాదె శృం 

గారపు బోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా! (17) 


మారన వెంకయ్య జీవితంలో చాలా నైరాళ్యాన్నే అనుభవించినట్టు కనబడుతుంది. 
తనకన్నా తక్కువ పాండిత్యమున్నవాళ్లు గద్దెనెక్కి పెద్ద పదవులలో ఉన్నందువల్ల అతని 
హృదయం గాయపడింది కాబోలు! చూడండి: 

పండితులైనవారు దిగువం దగ నుండగ నల్పు డొక్కడు 

ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబుల కేమి యెగ్గగు౯ 

గొండొక కోతి చెట్టకొనకొమ్మల నుండగ గ్రింద గండభే 

రుండమదే భసీంహనికురుంబము లుండవె చేరీ భాస్కరా! - (61) 


ఈ శతకకర్ణ తాను మదేభసింహాల కోవలోని వాణ్జనుకోవచ్చునుగాని. ఇతనికి 
విద్యమీద కూడ పూర్తి నమ్మకమున్నట్టు లేదు. 'సుకవితా యద్యస్తి రాజ్యేనకిం' అనలేడు. 
చూడండి: 

వానికి విద్యచేత సిరి వచ్చె నటంచును విద్య నేర్వగా 

బూనిన బూనుగాక తన పుణ్యము చాలక భాగ్యరేఖకుం 

బూనగ నెవ్వడోపు సరిపో చెవి పెంచునుగా కదృష్టతా 

హీనుడు కర్ణభూషణము లెట్లు గణింపగనోపు భాస్కరా (94) 

మారన వెంకయ్య అదృష్టహీనులను గురించే ఎక్కువగా వ్రాసినా అతడు 
అదృష్టవంతుడే. తెలుగు సాహిత్యంలో జీవిస్తున్నాడు. న. మెరుగు భావాలను 
చెప్పిన భాస్కరకవి మరుగున పడ్డాడు. 


2. శ్రీపతి భాస్కరకవి: ఇతని పేరు ఖాస్కరుడైనా ఇతడు చెప్పిన శతకం పేరు 
చిత్తశతకం. వేదశాస్రాల పేరు చెప్పి లోకులను మోసపుచ్చేవాళ్ళను ఎదిరించాడు; 
బౌద్ధధర్మంలోని మంచిని గ్రహించాడు; వేదవిహిత కర్మలను నిరసించాడు. 


460 సమగ్రాంధ్ర నాహిత్వుం - రెండవ సంపుటి 


వేదంబుల్‌ మనుజుల్‌ రచించ ంతిప్రావీణఖ్యంబుతో శాస్త్రముల్‌ 

తాదృక్పద్ధతి నుదృఎల్లే దపముల్‌ దానంబులు౯ ధర్మముల్‌ 

మోదం బబ్బుసు డేయుడంచు నరులక్‌ బోధీంతు త్ర 

కాదూ జంబుకియో కు లొల్లకు వివేకానందమా చిత్తవూ (19) 


తన కాలంనాటి సంఘంలోని నక్క జిత్తులను mes శ్రీపతి భాసన్మ_రకవికి మత 
విభేదాలు కిట్టవు. నమాచరజమి యుద్ధ రావాలంటాడు, 


అర్య్భగుతంబు లిట్టివి సమాహితయుక్తిని జూడు శంకా 

చార్యుడు మధ్వరాయుడును సన్నుత ఈ న్షణయోగివర్యుడు! 

ధైర్యముతో మెలంగగ మతంబు లొనర్సిరిగాని వేరు గా 

దర్భమతేజ మన్నిట సమాదరణంబగు జూడు చిత్తమా! (80) 


శ్రీసతికవికి విగ్రహారాధన ఇష్టంలేదు. వేదపారాయణం ఒప్పుకోడు. భజనలలో, 
సూర్యనమస్కారాలలో నమ్మకం పటే  తత్వజిజ్ఞా జ్ఞాస చెయ్యమంటాడు. 'నిన్ను 
నీవు తెలుసుకో' అంటాడు. 


* నను రాబొమ్మల వేడుమంటిన? శ్రుతుల్‌ నిత్యంబు పారాయణం 
బును గావింపు మటంటినే? యల జనంబుల్‌ మెచ్చగా పాడుమం 
టినె? ప్రాద్దుంగని మొక్కుమంటినటె? వింటి, నిన్ను నీలోన గ 
నొని సౌఖ్యంబును బొందున్రంటి నిక సంకోచింపకే చిత్తమా! (52) 


ఇతడు నాస్తికుడైనంతమా త్రాన దుర్దనుడు కాదు. మంచి పౌరునకు కావలసిన నీతులన్నీ 
బోధిస్తాడు. 

బీదల కన్నవస్త్రములు పేర్మి నొసంగుము, తుచ్చసౌఖ్యసం 

పాదనకై యబద్దముల బల్కక్సు వాదము లాడబోకు, మ 

రాళ్టిగు నతిక్రమింపకు, పరస్పరమైత్రి మెలంగు, మిట్టివే 

పదము లంచెరుంగుము, వివేకధనం విది నమ్ము చిత్తమా! (76) 


ఇటువంటి వివేకధనవంతుడు మన శతకకవులలోనే కాదు, ప్రాచీన సాహిత్యంలోనే 
అరుదు. ఆదిమ యుగాలలో ఇటువంటి కవిత్వం మనభాషలో కోకొల్లలుగా ఉండేదేమో 
అన్న అనుమానం ఈ శతకం రేకెత్తిస్తున్నది. ఇటువంటి హేతువాదుల రచనలు బహుశా 
తమ కాలానికి ఎదురీది కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. ఈ శ్రీపతి భాస్కరకవిని 
గురించి ఏ వివరాలూ దొరకలేదు. ఇతడు 17వ శతాబ్దికి పూర్వుడని పరిశోధకులు 
భావిస్తున్నారు. ఆదిమ చాళుకయుగంలో నెర్టైవ మతాన్ని ఆచరించి ప్రచారం చేసిన 
శ్రీపతి పండితుడు సుప్రసిద్ధుడు. బహుశా ఈ భాస్కరకవి ఆ శ్రీపతి పండితుని 
వంశంలోనివాడే కావచ్చు. 


1. శతకకవుల చరిత్ర - వంగూరి సుబ్బారావుగారు, పుట 42, 


చూరన వెంకయ. మరి కొందరు శతకకవులు 461 


౩. కొండా రామకవి,: కాచ్యకవుటే తడు వ్యక్తిగత వివరాలను చెప్పురొనని 
రోజులలో కొండా రామకవి అనే శతకకర్త తాను విజయనగరంవాడననీ, ఆరవీటి 
తిరుమలరాయలు తనచేత 'శ్రీగవిరంగనాథ' శతకం వ్రాయించాడనీ కావ్యలక్షణాలతో 
శతకారంభం చేశాడు. ఇష్టదేవతా ప్రార్థన. పూర్చకఏస్తుతి, కుకవినింద యథావిథిగా 
సీసపద్యాలలో వరసగా చేసుకొంటూపోయాడు. తుంగభద్రాతీరంలో విజయనగరాన్ని 
పేర్కొన్నాడు. ' “వివిధ శృంగారముల్‌ వెలయునట్టి కోటలు. పేటలు, నాటకశాలలు”' 
మొదలైనవి చెప్పాడు. ఆ పురాన్ని ఆర్వీటివంశాాబ్లి యమ తకిరణుడైన డల 
దేవరాయలు పాలిస్తూ ఉండేవాడని చెప్పాడు. ఆ ప్రభువు మీద .2౨బు పంచరత్నాలు 
శ్రీకరంబులునైన సీసపద్యాల డ్రగుశానేని ఎమ = ఎలరాయలవారు ఇతణ్జీ చూసి 
'రామకవి శ్రేష్ట! రంగనాథుని పేర న్‌. తడ శఆంమొక్కుటి రచియింపు” మన్నా న. 
'కజపురంధామ శృంగారకలితసోమ - మః... ఫోద్దామ శ్రీగవిరంగధామ!? అనే యకుః 
రామయ్య శతకం చెప్పాడు. దీన్ని పురమా ఎంచిన రాయలు (క్రీశ 1571-15721 నె మ. 
వసుచరిత్ర కృతిభరే. రక్క సితంగడి యుద్దం ముగిశాక, రాజధానిని తురకలు కొల్లగొట్టాక 
ఇతడు కొన్నాళ్లు ' విజయనగరంలో పాలించినా పూర్వవైభవంతో వెలగలేమని 
పెనుగొండకు పోయాడు. రామకవి క్రీశ. ':7:-72ల మధ్య ఈ శతకం 1హైసే ఉంటాడు. 


రామరాజభూషణుడంత ఉఊద్దండసండితుని చేత వసుచరిత్ర చెప్పించి కృతి 
పుచ్చుకొన్న తిరుమలదేవరాయలు రామకవిలాంటివాళ్ళను పోషించాడంటే ఆశ్చర్యం 
కలుగుతుంది. భట్టుమూర్తి తానెంత పండితుణ్ణని ప్రకటించుకొన్నాడో ఈ రామకవి అంత 
పామరుణ్లని చెప్పుకొన్నాడు. 

సరసిజాపతి నీదు చరితంబు వర్ణింప నలినగర్శుకైన నలవికాదు 

నరుడ నేనిన్నెన్న దరమౌనె నాకును బంచకావ్యంబుల పఠన లేదు 

అమరనైషధముల నభ్యసింపగలేదు, ఆంధ్రగీర్వాణంబు లరయలేదు 

గణలక్షణప్రాసక్రమము తెలియగలేదు. వేదపురాణముల్‌ వెదుకలేదు. 
గురుకృపాలబ్ధవరముచే గూఢభక్తి-నిన్ను నుతిచేయబూనితి నీరజాక్షః 
గజపురంధామ శృంగారకలితసోమ- మంగళోద్దామ శ్రీగవిరంగధామ! 

ఈ శతకం నిజానికి అంత ప్రొఢం కాదని పండితుల అభిప్రాయం. 
అచ్చుతప్పులకంటె రచయిత తప్పులే వపోషముగా కనబడుతున్నాయని పరిశోధకులు 
వ్రాశారు. అయితే ఈ కవిశతకాన్ని సైతం అనంతరకవులు అనుసరించారు. 
నరసింహశతకంలో దీని భావాల పోలికలు, పదాల దొంతరలు ఉన్నాయి. 

4. శతానందయోగి: ఇతడు ఒక రామశతకం వ్రాశాడు. ఇందులో. 168 
కందపద్యాలున్నాయి. మకుటం “రావ.” అప. ఉంముంది. ఇలడు దడా క్రయ య 


rm బి చ నాట ల వటట టల. కతత ల అద కాల వం ను యాతు. 


2. ఈ కవి క్రీ.శ 1860 ప్రాంతాలవాడని నిడుద..' -* చంంచురాప్పుగారు వ్రాశారు (శతకకవులచరి న - 
అనుబంధం, పుట 845), అయితే వేదం -ముళబుళ్ళ షశర్మగారు మాత్రం ఇతడు ఆరవీటిరాజుల 
కాలంలోనివాడేనన చెప్పారు (శతకవాబ్మం?.* సన్నం సతు వన్న) 

3. శతకడాజ్యయసర్వస్నం - శ్రీవేదం వెంకటక్క- శర ఇ. 2 


462 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్ట 'శపరంపరలోని వాడట. అందుచేత ఇతని కాలం క్రీ.శ.1600 ప్రాంతాలని చాగంటి 
శేషయ్యగారు నిర్ణయించారు. కవిచౌడప్ప రచనాపద్ధతి దీనిలో కనబడుతుంది. 


వెన్నెల కందము పున్నమ - కన్నుల కందంబు జూపుకనుటయు మిగుల౯ 

కన్నాలకందము సుగుణము- వెన్ను లకందంబె జొన్న వేడుక రామా! (86) 
ఈ శతకంలో లోకం పోకడ చెప్పాడు. వేదాంతం బోధించాడు. ఆడవాళ్ళను 
నమ్మవద్దన్నాడు. 

పురుషు సుషుప్తుని జేసియు - బరపురుషుని సన్నజేసి పడకకు రాదీ 

సి రమించి సుఖముపొందెడి- తరుణుల నమ్మంగదగునె దశరథ రామా! (62) 

అయితీ మగవాడికి కీర్ణయినా, అపకీర్ణయినా ఆడదే తెస్తుందని చెప్తూ ఆడవాళ్ళవల్లనే 
తెలివి చెడుతుందన్నాడు. 

వనితలచే శృంగారము-వనితలచే గలుగు కీర్షి వంశంబునకుక 

ననితలచే నపవాదము- వనితలచే జెడును తెలివి వసుధను రామా! (5) 


ఈ శతానందయోగిని గురించి వెరే వివరాలిం తెలియవు. 


5. పట్టాభిరామకవి : అప్పకవి ఉదాహరించిన మరున్నందన, వజపంజర శతకాలను 
పట్టాభిరోమకవి వ్రాశాడని వైయాకరణము గోపాలజయదేవరాజుగారు ఆంధ్రపత్రిక 
పదో సంవత్సరాది సంచికలో వ్రాశారట.్‌ ఈ రెండు శతకాలనే కాక గువ్వలచెన్న 

"శతకం. మలరాజు గుండారాయణోపాఖ్యానం, శమంతకోపాఖ్యానం, కవిసర్పగారుడం, 
కవిమూషకమార్హాలం మొదలైన ఆనేక గ్రంథాలను ఈ పట్లాభిరామకవి వ్రాశాడని ఆయనే 
చెప్పాడట. గువ్చోలచెన్నుడి "మీద పద్యాలను అల్లసాని పెద్దన చెప్పినట్టు బ్రౌనుదొరగారి 
పండితులు భావించేవారు. మద్రాసుప్రాచ్య లిఖిత ప్రభాలతుంలో ఒక చాటుపద్యాల 
సంకలనం ఉంది. దాని నెం. 14-1-18. అందులో 5 గువ్వలచెన్న పద్యాలు ఉన్నాయి. 
వాటిముందున్న వివరణతోపాటు ఆ పద్యాలు చూడండి. 


“అల్లసాని పెద్దన యింటికి గువ్వలచెన్నుగాడు ఆన్న బోయవాడు యేడాదికి 
పుణ్యానికి కట్టెలు మోసుకొస్తూంటే పెద్దన్నగారు మెచ్చి చెప్పిన కందపద్యములు. 
(ఫోలియో.19-B) 

కలిమిగలవాడె మనుజుడు- విలసితసత్కీ ర్థిచేత వెలయగవలదా? 

కలిమేమియెల్లకాలము- కులగిరులా కదలకున్న గువ్వలచెన్నా! 

కలవిద్య లెన్నియైనను- కులవిద్యకు డీటురావు కుంభినిలోన౯ 

వెలకాంత లెందరైనను- కులకాంతకు దీటురారు గువ్వ్చలచెన్నా! 

విలువరుస దానగుణములు- కలవానికిగాక లోఖభిగాడ్జెల కేల౯. 

తలుపేల చాపడిసెకు- వలపావనమూర్తివన్న గువ్వలచెన్నా! 

4. లంధ్రకవితరంగిణి-%, పుట 204. 
5. శతకఠవుల చరిత్ర వ వేంగూరి సుబ్బారావుగారు, పు.256. 


మారన వెంకయ. మరి కొందరు శతకకవులు 463 


సారాసారము లెరుగని- బేరజముల బుద్ది దెలుప బెద్దలవశమా? 
నీరెంత యెత్తిపోసిన-కూరౌనా నేలవేము గువ్వలచెన్నా!”' 


ఈ పద్యాలను అల్లసాని పెద్దనగారు చెప్పినట్టు కీ.శ.1700 ప్రాంతాలలో పండితులు 
చెప్పుకొనేవారని బ్రౌనుదొరగారి సంకలనంలోని పై వివరణ చెప్తుంది. ఈ పద్యాలను 
ప్రకటించిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఎందుచేతనో మరి ఈ వివరణను 
ప్రచురించలేదు. 


(బౌనుదొరగారి పండితులు ఈ పద్యాలను సేకరించేనాటికే వీటిని పట్టాఖిరామకవి 
వ్రాశాడన్న సంగతి మరుగున పడి ఉంటుంది. ననా. ఒక గువ్వలచెన్న శతకం 
ప్రకటించారు (నీతిశతక సంపుటం-1928). అందులో “ప్లీడరు” అనే ప్రయోగం ఉంది. 
చూడండి (వావిళ్ళ. 64). 


ప్లీడరులమని వకీళ్ళీ- వాడుకచెడ స్వేచ్చ దిరిగి పాడు మొగములక 
గూడనివారిం గూడుచు- గూడెముల జరింత్రు ముందు గువ్వలచెన్నా! 


ఇది నిజంగా ప్రక్షిప్తం కాకపోతే ఈ గువ్వలచెన్న శతకాన్ని పట్లాధిరామకవిగాని, అతని 
కాలంవాడుగాని వ్రాసి ఉండడానికి వీలులేదు. వావిళ్ళవారి సంపూర్ణశతకంలో వకీళ్ళ 
మీద విసురులు చాలాసార్లు వస్తాయి. వేమన శతకంలో ఆధునికులు ప్రక్షిప్తాలను చేర్చినట్టే 
ఇందులోనూ చేర్చారని భావించాలి. ప్రాథమికంగా పట్టాఖిరామకవో, మరొకడో 
గువ్వలచెన్న శతకాన్ని క్రీ.శ1600 ప్రాంతాలలో చెప్పాడనుకోవచ్చు. ఈ చెన్నడు 
బోయవాడుకాక “విజనవేముల' వంశంలో వాడని భావించడానికి ఆస్కారం ఉంది. ఈ 
శతకంలో శైలి సరళంగా ఉంది. వ్యావహారిక ప్రయోగాలున్నాయి. అయితే వజపంజర, 
మరున్నందన శతకాలలో భాష చిక్కగా ఉంది. లుప్త విసర్గవళికి ఉదాహరణంగా 
అప్పకవి చూపించిన పద్యం ఇది: 

కోపాటోపము గుప్పిగంతులు నిజాకుంరీభవచ్చౌర్యరే 

ఖాపాండిత్య మయారె! నీకును నమస్కారంబు లంకాపురీ 

పాష్మగంథికులాంగనా కుచతటీ పైళోపతద్రాహబా 

హాపాటచ్చర! రామదాస! తన దాసోహ మ్మరున్నందనా! (అప్పు. ౩-19) 

ఈ రెండు ప్రొఢశతకాల నుండి కొన్ని పద్యాలైనా లభిస్తున్నాయిగాని పట్టాఖిరామ 
కవి వ్రాసిన ఇతర కృతుల నుండి మచ్చుపద్యాలైనా దొరకవు. అయితే రత్నంలాంటి ఒక్క 
పద్యం కలకాలం నిలిచినా చాలు! సప్తసంతానాలలో ఏది పోయినా చెడనిది 
పద్యమొక్కటే. 

గుడి కూలును, నుయి పూడును, వడినీళ్ళన్‌ జరువు తెగును, వనమును థిలమౌ 

జెడనిది పద్యం బొకటియె కుడియెడమల గీర్తిగన్న గువ్చాలచెన్నా! 


అక్షరాలా నిజం! 


ర్‌. చాటుపద్యమణిమంజరి - (రెండవ కూర్చు) పు. 200 


కులపురాణాలూ, స్థలపురాణాలూ, సినలు పురాణాలూ 


జనసముదాయాలు, గుంపులుగా, తెగలుగా, ముఠాలుగా జీవిస్తూ జాతిగా ఏర్చడ్డాక, 
సజాతీయ సమూహాలు తమ వర్షమాన, భావిజీవితాలకు మార్గదర్శకులుగా తమ పూర్వుల 
అనుభవాలనూ, జ్ఞాపకాలనూ, జీవిత పోషాలనూ అడుగడుగునా జ్ఞాపకం చేసుకొంటూ 
ఉంటాయి. అవే పురాణగాథలు, ఒకజాతికి సంబంధించిన జీవన విధానాల మౌలిక 
రూపాలను గుర్తించాలంటే ఆ జాతి పురాణాలను పరిశీలించాలి. వాటిలో ఆ జాతి ఆచార 
వ్యవహారాల ప్రాథమిక స్వరూపాల ఆకారాలలో పురాతన సత్యం సాక్షాత్కరిస్తుంది. 

ఆటవిక దశనుండి పురోగమించి మానవులు టోటమిక దశలో అడుగుపెట్టగానే 
ఆలోచించసాగారు. సృష్టిలో తమతోపాటు జీవిస్తున్న సకల చరాచర ప్రాణికోటి గురించి 
కూడా ఆలోచించసాగారు. వాటిలో కొన్నింటితో సాజాత్యాన్ని, కొన్నింటితో 
వైజాత్యాన్ని భావించుకొన్నారు. సృష్టి ప్రారంభం, విశ్వోదృవం, వివిధ జీవుల పుట్టుక, 
వస్తుసముదాయాల ఉత్పత్తి, ఆదియ దంపతుల కలయిక, వంశవిస్తరణ మొదలైనవన్నీ, 
తమకు అవగాహన అయినంత మట్టుకు ఎలా సాధ్యమైందో ఊహించుకొన్నారు. భాష 
ఉన్న ప్రతి మానవ సంఘానికి ఒక పురాణముంటుంది. అది లిపి. బద్ధం కాకపోవచ్చు 
గానీ, 'అనంతకాలాలనాటి' నుంచి అదీ వాగ్రూపంలో ఆ కులంలో దానిని 
చెప్పుకొంటూ ఉంటారు. 


మానవులకు జీవనోపాధి ముఖ్యం. ఆ అవసరాలకు లోనుగా కొన్ని విలువలు 
ఏర్పాటు చేసుకొని ఆచారవ్యవహారాలను పాటిస్తూ కలిసికట్టుగా ఒకటిగా జీవించే 
కుటుంబాల కూటము కులముగా' ఏర్పడుతుంది. వ్యక్తిగా సాధించలేనిది సమష్టిగా 
సమకూర్చు కోగలమన్న గుర్తింపు సహజీవనానికి పునాది. “ఒక్కరికోసం అందరూ, 
అందరికోసం ప్రతిఒక్కరూ" జీవించడం, మరణించడం అధిలో కులధర్మం. వివిధ 
కులాల వారు ఒకే గ్రామంలో జీవిస్తూ విభిన్న వృత్తులలో ప్రావీణ్యం సంపాదించి సమిష్టి 
జీవనానికి. అలవాటుపడినా, తమ కులాల ఆదిమ చరిత్రలను వారు విస్మరించలేదు. 
వాటిని కథనం చేసే గాయకులకు ప్రత్యేకంగా జీవనోపాధిని కల్పించారు. శిష్టుల 
పురాణాలను కథనం చేసే సూతునిలాగా జానపదుల పురాణాలను చెప్పే “సూతులు 
చాలామంది ఉన్నారు. 


అఆసాదులు, కొమ్ములవారు, గరుడస్తంభం దాసరులు, చిందులవారు, జంగాలు, 
జక్కులవారు, జోగులవారు, డక్కలవారు, దాసరులు, పంబలవారు, పిచ్చుకుంట్లవారు. 
పూసల బలిజలు, బవనీలు, బాలసంతులవారు, వీరన్నలవారు, మాష్టీలు, వీరముష్టులు, 
ధీరవిద్యావంతులు, శారదకాండ్రు, హట్కరులు మొదలైనవారు మన జానపద 
గాయకులలో కొన్ని వర్గాలవారు. వీరిలో కొందరు కొన్ని కులాలవారి కథలనే గానం 
చేస్తారు. అవి వారి వారి ప్రత్యేకతలు. ఈ కథలలో కొన్నిటిని మాత్రమే పురాణాలన్న 
పేరుతో వ్యవహరిస్తున్నారు. ఈ లభ్యమైన తెలుగు జానపద పురాణలలో ఆఅదిపురాణం, 
గౌతమపురాణం, చోడుపురాణం, జాంబపురాణం, మాతపురాణం అనేవి ప్రముఖ 


కులపురాణాలూ, స్థలపురాణాలూ, సీసలు పురాణాలూ 465 


మైనవి. ఇది శక్తికథాచక్రంలోని వివిధ భాగాలుగల సంహితలు గ్రామదేవతలైన అంకమ్మ, 
ఎల్లమ్మ చౌడమ్మ మొదలైన అమ్మవాళ్ల కథలను ఇవి తెలియజేస్తాయి. 

ఈ జానపద పురాణాలను పరిశీలించితి అవి గామజీవనానికి సంబంధించిన 
విషయ సర్వస్వాలని (ఎన్‌సైకోపీడియాలు) చెప్పవచ్చునని, వీటిని విపులంగా పరిశీలించి 
విశ్లేషణా చేసిన విదుషీమణి డాక్టరు (శ్రీమతి) నాయని కృష్ణకుమారిగారు సాధికారంగా 
చెప్తున్నారు. సంప్రదాయ సాహిత్యంలోని భారత. భాగవత పురాణాదులలో దీటు ' 
వచ్చే పురాణం గౌతుపురాణ సంహితం. ఇందులో జమదగ్ని తల్లిదండ్రులయిన 
గౌతమ(బ్రహ్మ, జలగన్న అహల్యల కథలీగాక వారి తల్లిదండ్రుల కథలూ, రేణుకా 
ఎల్లమ్మ తల్లితండ్రులయిన గిరిరాజూ జమిలకా పార్వతుల కథలూ, వారి తర్వాత తరాల 
కథలూ ఉన్నాయి, ఇది చాలా కుటుంబగాథధల సంకలనంలాగ కనబడుతుంది. 
అంకాళమ్మ, ఈదెమ్మ, ఎల్లమ్మ మొదలైన మాతృ దేవతల కథలన్నీ ఈ పురాణ సంహితం 
లోని విభాగాలుగ భావించవచ్చు. 

జానపదుల పురాణాలలో జాంబపురాణం చాలా విశిష్టమైనది. దీనిని 
ఆసాడివారు, బైండ్లవారు, పంబలవారు అనే విభిన్న పర్యాయనామాలు గల చిందు 
మాదిగలు చెప్తారు. వారి కులానికి మూలపురుషుడైన తాత జాంబవంతుడు 
అనంతకాలాలనాటివాడు. అందరికన్నా ముందు పుట్టినవాడు. అన్ని కులాలవారికీ 
అవసరమైన పనిముట్లను ఇతడే తయారు చేశాడు. విశ్వకర్మ కోరగా 'కొలిమితిత్తి' 
చేయడానికి జాంబవంతుడు తన కుమారుని చంపి డొక్కను కొలిమి చేశాడు. చర్మాన్ని 
తిత్తి చేశాడు. హస్తాలు పట్టుతెరలుగా, పాదాలు బాడిశలుగా, బొటనవేళ్ళనే ఉలులుగా 
చేసీ ఇచ్చాడు. ఒక్క విశ్శకర్శకేకాక, వివిధ కులాలవారికి వాళ్ళ వాళ్ళ వృత్తులకు 
అవసరమైన పరికరాలన్నీ మాదిగలు పెట్టిన భిక్షే అని జాంబపురాణం సాహంకారంగా 
చాటుకొంటుంది.* 

ఈ కులాలలో కాపు, మున్నూరుకాపు, బొందిలి, భోగము, తెలుగుముత్తరాసి, 
వడ్రంగి, కంసాలి, కంచరి, కోమటి, అల్కురి, కమ్మరి, మేదరి. పిచ్చుకుంటు, గౌండ్ల, 
కుమ్మరి, మంగలి మొదలైన వృత్తులవారిని జాంబపురాణం పేర్కొంటుంది. 


పాతరాతియుగం ప్రారంభదశలోనే పనిముట్లను తయారు చేసుకొనడం 
ప్రయత్నించ గానే మానవకథ వికాసం సాధ్యమైంది. ఉపకరణాలు ఏర్పడి ఉత్పత్తి 
సౌకర్యాలు మెరుగుపడ్డాక నాగరికతకు నాంది పలకడం జరిగింది. ఉత్పత్తి సాధనాల 
అభివృ ద్ధిమీదనే సమాజ సంక్షేమం ఆధారపడి ఉంది. మన జానపద పురాణాలు ఈ 
పనిముట్ల ఆవశ్యకతను ఆదిలోనే గుర్తించడం వారి సామాజిక స్పృహకు గుర్తు. ఈ 
పురాణాలను ఆద్యంతం వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్నవాటిని సేకరించితే 
“గ్రామ జీవన సంబంధీయగు ఆంశాల నెన్నింటినో వాజ్బయరూపంలో' భద్రపరచు 
కోవచ్చు నని'' విజ్ఞులు భావిస్తున్నారు. 


1. నాయని కృష్ణకుమారి - తెలుగు జానపదగేయగాథలు, పుట. 376. 
2, అదే పుస్తకంలో పుట. 323. 


466 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి. 


జానపదుల పురాణాలన్నీ వాగ్రూపంలో ఆదిలో ఉన్నా కొన్ని అర్వాచీన 
యుగాలలో అవి తాటాకులకు ఎక్కాయి. ఇతర కులాలవారి పురాణాలు కావ్యాలుగా... 
రూపొందుతున్న ఆరవీటిరాజుల యుగంలోనే బహుశా కొన్ని జానపద పురాణాలు 
కూడా తాళపత్రాలలో లిపిబద్ధం చేయడం జరిగి ఉంటుంది. ఈ ప్రజ్ఞాకావ్యాలను 
పరిశోధకులు సేకరించారు. ఇతర కుల, స్థల పురాణాల గురించి చెప్పుకొనడానికి.. 
ముందు జానపదుల పురాణాల అవటు తెలియవచ్చినంత మట్టుకు తెలుసుకొని, 
తర్వాత శిష్టసాహిత్యంలోని (గ్రంథాల గురించి చెప్పుకొందాం. 

1. బడబాగ్ని రామచంద్రుడు: తరతరాలుగా బైండ్లవారనే 'బవనీండ్రు కథనం చేసీ 
శక్తికథొచక్రంలో మాహురమ్మ అనే దేవత కథ ఉంది. ఈమెనే రేణుకా ఎల్లమ్మ అనీ, 
అక్కిలి దేవి అని కూడా పిలుస్తారు. ఈ అమ్మవారి కథను 'మాతపురాణం' అనే పేరుతో 
బడబాగ్ని రామచంద్రుడనే కవి మంజరీ ద్విపదగా రచించాడు. ఓరుగల్లును ఏలే 
నరరుద్రరాజు వీర్ణావుడు. ఆడదైన దైవాన్ని కొలవనన్నాడు. “ఇలలోన దాన్ని పూజించేటి' 
వార్ని తలపక ముత్తింతు ధరణి కంపింపి అని ప్రతిజ్ఞ చేశాడు. రేణుకాశక్తి వరువను' ' 
చెడగొట్టాడు. అమ్మవారు పగపట్టి 'నరరుద్రుని రాజ్యంబు నాది వ్యాధులకు లోనుచేసి : 
రాజును రోగగ్రస్తుణ్ణి చేసి అతని అహంకారాన్ని అణచింది. రాజు దేవి మహత్తును గుర్తెరిగి 
తాను బవనీడయ్యాడు. అతని భార్య జేగంట పట్టి వాయించింది. అతని కొడుకులు 
అమ్మవారి .కోలకాండ్రు అయ్యారు. రాజు కుమార్తెలు బొట్లవన్నై చీరలు కట్టి 
మాతంగులయ్యారు. 

బడబాగ్ని రామచంద్రుడు చెప్పిన ఈ కథాకావ్యాన్నే చాలామంది లేఖకులు 
వ్రాసుకొన్నట్టుంది. ఒక తాళపత్రప్రతిని డాక్టరు నాయని కృష్ణకుమారిగారు 
రూపొందించారు. ఇందులోని కొంతభాగాన్ని 'జానపద గేయాలు- సాంఘిక చరిత్ర' అనే 
గ్రంథంలో ప్రచుగించారు.* ఈ బడబాగ్ని రామచంద్రుడే. 'గిరిరాజు కథను కూడా 
మంజరీద్వాపదగా రచించాడు (గిరిరాజు అంటే రేణుకా ఎల్లమ్మ తండ్రి). గిరిరాజు కథలో 
కవి “తరెక్రయకుడు' అని చెప్పుకున్నాడు. అంటే క్రవాళ మనం రచయిత అన్న అర్ధంలో 
వాడే మాట అనుకొందాం. గిరిరాజు కథ ప్రారంభంలో ఇలా ఉంది. 

శ్రీ శారదంబకు చేతులు మోడ్చి లోకపావని సకలలోకైకమాత 

ఏకవీరాంబకు వేడ్కతో మొక్కి ప్రాకటంబుగ శక్తి ప్రార్థన చేసి 

వీర వైష్ణవులకు వీర్దువులకు కడు వేడ్క విప్రులకు కరములు మోడ్చి 

ధరగల జనులెల్ల తగుసంతసిల్ల కరమర్థి చెప్పిన ఘను డెవ్వడనిన 

ప్రభవించు నతివేడ్క భైరవమంత్రి అలరు భైరవమంత్రి అంబకాంబకును 

అతివేడ్క నుదయించె నన్నయమంత్రి మతిమంతుడైనట్టి సుతుని కల్చ్పకము 

వినుతింప శ్రీ ఏకవీర మెప్పించి రచకుడు బడబాగ్ని రామచంద్రుడు 

చెప్పంగ దొడగిన చతురుడై యంత 
ఈ గిరిరాజు కథ అసంపూర్ణం. ఇందులో కొంత భాగాన్ని వాచవిగా సాహిత్య అకాడమీ. 
వారి సంకలనంలో చేర్చారు. 


3. డా| బి. రామరాజు; డా॥ నాయని కృష్ణకుమారి సంపాదకులు. 'జానపదగేయాలు - సాంఘిక చరిత్ర' 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ, హైదరాబాదు, 1974, 


కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ 467 


2. కసకదండి గోపాలు : మాతపురాణంలాగే శక్తి పారమ్యూన్ని ఇంకొక కథ “ఈదెమ్మ 
కథ' చెబుతుంది. ఇది తాళపత్ర గ్రంథరూపంలో డాక్టరు నాయని కృష్ణకుమారిగారికి 
లభించింది. దీనిని పెనుగొండ పల్లెలోని యదువంశ పూజ్యుడు, యాదవఘనుడు, కన్నెసిరుల 
గోత్రుడు, కనకబండి వంశవర్థనుడు కొండయ్య కుమారుడు 'గోపాలు చెలునొప్ప గట్టిగ 
చెప్పిన కథ కవికాలం ఏమిటో నికరంగా చెప్పలేం. ఇదే కథ ఒంగోలు ప్రాంతమున 
“మాంధాత కథ' అను పేరిట ప్రచారంలో ఉంది. 


ఈదెమ్మ కథలో నాయకుని పేరు మాంధాత. ఇతడు సూర్యునికి మొక్కడు; 
చుక్క బొట్లు పెట్టడు; ఆడ దైవాలను గొల్వుడు. హస్తమెత్తి మొక్కడు. ఇతని మంత్రులు 
ఒకనాడు ఈ రాజుకు 'ఉత్తర కాంభోజి వీరమాంకాళి శివాదేవి' గొప్పతనం చెప్పారు. 
ఆమె 'అనంత కాలాల నాటీ అకాల విది' అనేటి శక్తి. మాంధాత ఈ విధమ్మ (ఈదెమ్మ ను 
ధిక్కరించాడు. అమ్మవారు పండ్లు కొరికింది. 'భద్రేసు ఆయుధాలు పట్టిన చేతుల' 
రాజుచేత “కొడవలి పట్టించి కూలి చేయింతు' అని శపథం చేసింది. లలువిడ్డల నుండి 
దూరం చేయించింది. అడవులు పట్టించింది. ఈ సుదీర్ణ కథలో చిట్టచివర ఈశ్వరుడు 
" మాంధాతను రక్షిస్తాడు. విధికూడ అక్కడికి వచ్చి మాంధాతను మెచ్చుకొంటుంది. 


“మాత్రారాధన యుచ్చస్థితిలో నుండగా దానిని అణచి శివపారమ్యము 
నిరూపించుటకై వీర్ణావులు కల్పించుకొన్న గాథలలో నొకటిగా” ఈదెమ్మ కథను 
ఉదాహరించవచ్చునని డాక్టరు నాయని కృష్ణకుమారిగారు భావిస్తున్నారు.్‌ 


ఆమె ఆదిలోనే ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ““వీరైవ మతోజ్ఞృంభణమున 
కెంతో ముందు కాలమునుండియు జన జీవితమునందు పాదుకొనియున్నవి మాతృదేవతల 
గాథలు. అందువలననే ఈ కథ గేయ నిర్మాణములో వీర్ణొవమునకును, మాత్రారాధన 
కును మధ్య స్పర్థయు, నందొక్క పక్షము నెగ్గుటయునను వంశమునకు ప్రాధాన్యమీయబడి 
దాని చుట్టును కథలల్లబడినవి'' అని చెప్పాక మాతప్పురాణం-మా త్రాధిక్యము; ఈదెమ్మ 
కథ - వైవాధిక్యము అని ఉదాహరణలిచ్చారు. 


వాస్తవానికి ఈ కథలు శాక్తానికి, వానికి మధ్య స్పర్థలులాగ కనబడుతున్నా 
మాతృస్వామ్య వ్యవస్థలోని ఆచారవ్యవహారాలకూ, పితృస్వామ్య వ్యవస్థలోని 
పురుషాధిక్య మనస్తత్వానికీ మధ్య నున్న సంఘర్షణలను ఇవి తెలియజేస్తాయి. 
ప్రపంచంలోని చాలా నాగరికతలు ఆదిలో మాతృస్వామ్యం ప్రధానమైనవే. అనాటి 
గాథలను పితృస్వామ్య వ్యవస్థలో పునఃకథనం చేస్తున్నప్పుడు సంఘర్షణ సర్దుబాట్లు 
తప్పవు. గ్రీకు నాగరికతలోని కథాగేయ నిర్మాణం జార్జి థాంప్పున్‌ చెప్పిన విషయాలు 
మన మహాభారతానికీ, తెలుగు జానపదుల శక్తి కథాచశ్రానికీ సరిగ్గా నప్పుతాయి. 


4. దీనిని ఆచార్య తూమాటి దొణప్పగారు సంపాదించారు. 

5. తెలుగు జానపద గేయగాథలు, పుట-21। 

6. George Thomson - Prehistoric Aegean ఈ గ్రంథంలో చాలా సందర్భాలలోనూ, ముఖ్యంగా 
The Clash of Cultures అనే పదమూడవ ప్రకరణంలోనూ సంస్కృతుల సంఘర్షణ గురించి థాంప్సన్‌ 
విశదపర్పారు. 


468 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


3. రేటూరి భావన: జానపదులు విభిన్న నామాలతో వివిధ గ్రామదేవతలను 
కొలుచుకొంటారు. జాతరలు చేస్తారు. (1) అంకాళమ్మ (2) అంకమ్మ (3) ఎల్లమ్మ 
(4) ఐసోధమ్మ (5) గంగమ్మ (6) గంటలమ్మ (7) చమలమ్మ (8) చల్లమ్మ (9) చిన్నమ్మ 
(10) చిన్నింటమ్మ (11) తలుపులమ్మ (12) నూకాలమ్మ (13) పరదేశమ్మ (14) పెద్దమ్మ 
(15) పోలమ్మ (16) పైడమ్మ (17) బండ్లమ్మ (18) మామిళ్ల్షమ్మ (19) మారమ్మ 
(20) ముత్యాలమ్మ (21) మైసమ్మ (22) యాపారమ్మ (23) వనమాలమ్మ (24) సీతలమ్మ 
(25) సుంకలమ్మ మొదలైనవి కొన్ని గ్రామదేవతల పీర్లు. ఇందరు దేవతలు లెక్కకు 
తీలుతున్నాా ఏ వేల్పుకైనా ఆదిలో గుళ్ళు లేవు. చిన్న చిన్న రాళ్ళే చిల్లర దేవతలయ్యారు. 
గ్రామాలు వెలిశాక గ్రామదేవతలు వెలిశారు. ఆహారోత్పత్తి సాధనాలు మెరుగుపడి 
పంటను నిలువచేసుకొనడం, పొరుగు ఊళ్ళతో సరుకులు మార్పిడి చేసుకొనడం 
వ్యాపారాలు చేయడం మొదలైన పరిణామాలు వచ్చాక కొత్త దేవతలు పుట్టుకొచ్చారు. 
మనుషులకు, మచ్చిక జంతువులకూ తెగుళ్ళు వస్తి పోలేరు, వాంతి, భ్రాంతి, చలి జ్వరాలు 
ఏకకాలంలో చాలామందిలో కనబడితే దానికి అమ్మవారి ఆగ్రహమే కారణమని 
భయపడే జాతరలు వచ్చాయి. 


గ్రామ సంక్షేమం కోసం ఈ కొలుపులు అవసరమైనా సంతాన ప్రాప్తికి వేరే 
ఆరాధనా పద్ధతులు అవసరమయ్యాయి. వృక్షాలకూ, యక్షిణీ దేవతలకు సంతానమిచ్చే 
శక్తులున్నాయని ఆదిలో మానవులు గ్రహించారు. అందుకే ఆ ఆరాధనలు ప్రారంభ 
మయ్యాయి. బౌద్ద గ్రంథాలలో పలురకాల చైత్యాల క్ర పసక్తులున్నాయి. బుద్ధఘోషుడు - 
వీటిని ' 'యక్కచేతియాలని'' అన్నాడు. యక్కలు అంటే యక్షులు. ఆదిమ చైత్యాలలో 
నరబలులు, జంతుబలులు ఉండేవి. పాళీగంథాలవల్ల వైశాలినగరంలో చపలచైత్యం, 
ఉదేనచైత్యం, సప్తాంబికా చైత్యం, బహుపుత్త చైత్యం మొదలైనవి ఉన్నట్టు తెలుస్తుంది. 
సంతానం లేనివారు సప్పాంబికాచైత్యంలో బహుపుత్ర చైత్యంలో కొలుపులు 
కొలిచేవారు.” 

పాళీలోని '“సష్తాంబిక అన్న పదమే సంస్కృతంలో సప్తమాతృకలయ్యారు. 
బౌద్ధగ్రంథాలలో ' బుద్ధఘోషుడు పేర్కొన్న 'యక్క'లను ఆలుగువాళ్ళు అక్కలని 
వ్యవహరించసాగారు. అక్కలు లెక్కకు ఏడుగురు. ఈ అక్కల కొలుపులు మనకి 
సింధునడీ నాగరికత రోజుల నుంచీ ఉన్నాయని చెప్పవచ్చు. మొహంజూదారో 
త్రవ్వకాలలో ఒక పెద్ద మడుగు బయటపడింది. దీనిని పుష్కరిణి అని పేర్కొని ఇందులో " 
అప్సరసలు కొలనాడి కూటం చేసేవారని పరిశోధకులు ప్రతిపాదించారు. సింధు 
నాగరికత ముద్రికలు ఒకదానిలో ఏడుగురు స వరుసగా నిలబడడం కూడా 
చిత్రించారు. వీళ్ళు అక్కలేమో. 

సంతానం కోసం నోచడాన్ని తెలుగువాళ్ళు “చల్లదనం చేసుకొనడం' అంటారు. 

అందుకు అక్కలను కొలుచుకుంటారు. 


7. Shbaradpatil - Dasa - Sudrasalvery. 
8.. D.D. Kosambi-Myth and Reality - p.78 


కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ . 469 


వారింటి అక్కల్లు కొలనాడ రండి వీరింటి పేరంటాళ్ళు కొలనాడ రండి 
వారింటి దేవతలు కొలనాడ రండి వీరింటి కామన్న కొలనాడ రమ్మి 


అంటూ ఆహ్వనిసారు. ఇందులో వారూ, వీరూ అనే మాటలతో నోము నోచి కాపును, 
అతని అతివను సూచించడం జరుగుతున్నట్టుంది. అక్కల కొలుపులు తెలుగుగడ్డమీద 
శ్రీనాథుని కాలానికి ముందే జరుగుతూ ఉండేవి. క్రీడాఖిరామంలో ఇలా చెప్పాడు. 


“ఇదె యీ యింటి యజమానుండు సంతాన కాంక్షియై ప్రతి బంధనోదనార్థంబు 
యక్షకన్యలంబరీక్షారాధనంబు సేయుచున్న వాడు గావలయు మాని భద్రకులోద్వహులైన 
దేవతలు కామవల్లి శ్రీమహాలక్ష్మితో గూడి యపేక్షిత కార్యంబు మనకు నవ్యాక్షేపంబునం 
జియుదురుగాక'' (క్రీడాభిరామం - 139) 


అక్కల కొలుపు. ఇళ్ళలోనే చేస్తారు. ఆనాడు ఏడుగురు ముత్తిదువులకు అర్చనం 
జరుగుతుంది. వీరవాద్యాలతో ఉడ్రేకజనకమైన గానఫణతిని కామేశ్వరి పాటను 
పాడుతారు. ఏడుగురు అక్కలూ ఉంగరాల చేతులతో పించె కుంచెలు పట్టుకొని 
పీటలమీద కూర్చొని ఉంటారు. ఉరుకు చప్పుళ్ళకు అదురులమోతకు వాళ్ళకు సేటు 
ఆవహిస్తుంది. ఏడుగురు అక్కలలో ఒకామె ముందు శివమెత్తి ఆడుతుంది. మెల్లగా 
మూర్చల జిత్సములుబ్బి అక్క:లేడుగురు అవలగ్నములైన తనువుల నృత్యం చేస్తారు. "ఇదీ 
క్రీడాభిరామంలోని పద్యాల వల్ల తెలియవస్తున్న ప్రాచీన సంప్రదాయం. 

ఈ ఏడుగురు యక్షకన్యలూ అనంతకాలాల నాటి అక్కలైనా కొన్నాళ్ళకి వీళ్ళు 
పార్వతీదేవి కుమార్గెలన్న విశ్వాసాన్ని జనం కల్పించుకొన్నారు. మన గ్రామదేవత 
లందరూ పార్వతీదేవి రూపాంతరాలే. అయితే ఈ అక్కలను మాత్రం కూతుళ్ళను చేయక 
తప్పదు. వీళ్ళలో కడగొట్టు దానిపేరు కామన్నం. తక్కిన అక్కలందరూ బరువేరు శరీర 
భాగాల నుంచి పార్వతికి పుట్టినా కామన్న మాత్రం కన్నులలోంచి పుట్టింది. ఈమెకే 
కామేశ్చం అన్ను పేరు మాత్రమేకాక శ్రీనాథుని కాలానికి ముండే 'కామవల్లీ మహాలక్ష్మీ 
అనే పేరు కూడ ఉంది. పార్వతి కూతురుగా పుట్టడానికి ముందు మహాలక్ష్మీ 
వైకుంఠంలోని ఆదిలక్ష్మి ఆమె రామావతారంలో ఉన్న విష్ణువును చూసి మోహించి ఆ 
రూపంలోనే తనను రహిగూర్చు కౌగిట చేర్చమని మరులుకొంది. విఫల ప్రేమికురాలైంది. 
రాముడు, ఈమె పరస్పర శాపాలు ఇచ్చుకొన్నారు. ఈ కథ శ్రీనాథుని కాలానికే ప్రచారం 
లోనికి వచ్చింది కాబోలు. ఓరుగల్లు వీరులలో *కామవల్లీమహాలక్షీకైటభారి వలపు 
వేడుచు వచ్చె జక్కుల పురంధ్రి' అని చెప్పాడు (క్రీడాభిరామం పద్య సంఖ్య- 136). 

ఇప్పటికీ కొన్ని తెలుగు ఇళ్ళలో కామేశ్చరీ వ్రతం నోచుతున్నారు. ఆ సందర్భంలో 
పాడే పాటలో “కామవల్లీ మహాలక్ష్మీ మధుకైటభారి వలపు” ప్రసక్తి ఏమీ కనబడదు. 
అయితీ కొన్ని కావ్యాలలో ఈ కథ సవిస్తరంగా ఉంది. ఆరవీటి రాజుల కాలంలో 
9. 4-10-1987 తేదీనాడు శ్రీగాడేపల్లి కామేశ్చరరావుగారి ఇంటో కామేశ్వరీ వ్రతం జరిగింది. ఆ 

సందర్భంలో ఎనఖైనాలుగు సంవత్సరాల వయసుగల వారి తల్లిగారు పాడీన పాటను క్రీడాభిరామం 


నాలుగవ ముద్రణ (1988) ప్రతిలో వేటూరి ఆనందమూర్తిగారు పొందుపర్చారు. దీనిలో ఈ వలపు 
కథ కనబడదు. 


470 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంప 


రేటూరి భావన అనే కవి 'కామేశ్వరీ చరిత్రము అనే ద్వాపదకావ్యం రచించాడు. 
శ్రీ మహాలక్ష్మి ఒకనాడు తన కలలో కనబడింది. 


కామేశ్చరి ననంగ గల మహావేల్ప 
శ్రీ రామచంద్రుని చేతి శాపమున 
ధారుణి పుట్టితి తప్పదీ మాట 

శ్రీ కృష్ణ దేవుని చెలిమి కోరుచును 
నాకు దోడైన కన్యలు మరి కలరు 


ఇలా విశదం చేసి “నా కథను నీ కవిత్వ ప్రొఢి నెలకొని” చెప్పమంది. రేటూరి 
భావన, చెప్పాడు. ఈ కావ్యం కాగితం ప్రతి (0.1045) ఒకటి చాలా ప్రాచీనమైనది. 
ప్రాచ్యలిఖిత [గ్రంథాలయంలో ఉంది. ఈ కథాసారాంశాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 
తమ ' క్రీడాఖిరామం' పీఠికలో విశదం చేసి చర్చించారు (క్రీడాభిరామం మొదటి ముద్రణ 
1928). డాక్టరు బిరుదురాజు రామరాజుగారు రేటూరి భావన చెప్పిన కథను ద్విపద 
పంక్తులను ఉదాహరిస్తూ పూసగుచ్చినట్టు సవిస్తరంగా తమ “తెలుగు జానపద 
గేయసాహిత్యం' అనే సిద్ధాంత గ్రంథంలో కథనం చేస్తూ వ్యాఖ్యానించారు.!9 డాక్టరు 
నాయని కృష్ణకుమారిగారు కర్నూలు జిల్లా రుద్రవరంలో ఒక బైండ్లవాడు పాడగా 
“అక్కల కథ' పేరిట ఈ కామేశ్వరి కథనే విన్నారు. ఇందులోని కథకూ, (బ్రాహ్మణుల 
ఇండ్లలో పాడుకొనే కథకు తేడాలు ఉన్నాయని చెప్పారు.!! తమకు లభించిన ఈ కథలను 
తైపారు వేశారు. క్రీడాభిరామంలోని కామవల్లి కథా, ఈ అక్కలకథా ఒక్కటవుతాయో 
కాదో చెప్పతేమన్నారు. లిష్ణులు చెప్పుకొనే కామేశ్వరి కథకూ, జానపదులు పాడుకొనే 
కథకూ భేదాలు సహజం. రామావతారం, కృష్ణావతారం ప్రజలలో ప్రాచుర్యం నొందాక 
ఆదిమ మాతృసప్తకాన్ని ఆ అవతారపురుషులతో ముడి పెట్టడానికి ప్రయత్నాలు 
శ్రీనాథుని కాలానికి ముందే జరిగి జనులలో వ్యాపించి ఉండవచ్చు. ఆ కథనే రేటూరి 
భావన ద్వాపద కావ్యంగా చెప్పారు, . 

ఈ (గ్రంథంలో కవి తన గురించి ఆట్టే చెప్పుకోలేదు. ఇతని తాత పేరు పైగడయ్య, 
తండ్రి పేరు రామయ్య. వీరిది శ్రీవత్సగోత్రం. రేటూరి భావన ఎర్రగుంట చెరువు అనే 
గామంలో ఉండే .కుంచెకామేశ్వరికి తన కావ్యాన్ని అంకితం చేశాడు. అనంతపురం 
జిల్లాలోని రెండు తాలూకాలలో ఎర్రగుంట గ్రామాలు ఉన్నాయి. “ఒకటి అనంతపురం 
తాలూకాలోనిది, ఇంకొకటి హిందూపురం తాలూకాలోనిది. కడప జిల్లా కమలాపురం 
తాలూకాలో' ఎర్రగుంట్ల ఉంది. రాజంపేట తాలూకాలో ఎర్రగుంట్లకోట గామముంది, 
గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో ఒక ఎర్రగుంట్లపాడు అనే గ్రామముంది. రేటూరి 
భావన ఈ గ్రామాలలో ఏ ఒక్కదానికైనా చెందినవాడు కావచ్చును. కావ్యంలో కొన్ని 
చోట్ల తన గ్రామం పేరు 'గుంటచెరువు' అని కూడా చెప్పాడు. ఈ కవి ఎక్కడివాడైనా 
అక్కల కథలు ఆం(ధ్రదేశమంతటా ప్రచారంలో ఉన్నాయి. భారతదేశమంతటా 


10. తెలుగు జానపద గేయసాహిత్యం - పుటలు 423 నుండీ 427. 
11. తెలుగు జానపద గేయగాథలు - పుట 214. 


“కులపురాణాలూ, స్థలపురాణాలూ, సీసలు పురాణాలూ 471 


అష్టోత్తరశక్తి పీఠాలు ఉన్నాయని సంప్రదాయం. అక్కల స్థానకాలు డెబ్బయి రెండు 

ఉన్నాయని కామేశ్వరి చరిత్రలో రేటూరి భావన చెప్పాడు. ఏ ర్రగుంట చెరువు, కుంచె 

కామేశ్చరి గురించి ఈ సానకాలలో ఉందో లేదో, పరరాష్టాలలో ఉన్న సానకాల గురించి 
థి శ టో 

విశదం చేయలేదేమో! కుల పురాణాలు ఆ కులంవారు తామెక్కడున్నా చెప్పుకొంటారు. 

కవుల చేత చెప్పిస్తారు, 


4. భద్రకవి లింగ కవి: పరభాషా సీమలో ఉంటూ మాతృభాషను సేవించిన తెలుగు 
నాయకుడు ఒకడున్నాడు. క్రీ.శ. !532 ప్రాంతాలలో అచ్యుతదేవరాయల వారి కాలంలో 
'పడవీగు'ను కాళహస్తి నాయకుడు పాలిస్తూ ఉండేవాడు. ఇది “ద్రావిడ మధ్య దేశం'లో 
ఉంది. 'పట్టణంబుల కెల్ల బరగిన తల్లిపట్టణం బయినట్టి పడవీటిలో నూలిపౌర్ణమినాడు 
పదివేలమంది దేవాంగులు రామేశ్వరస్వామి ముఖమంటపంపై కూర్చొని దేవాంగ 
మునీశ్వరుని చరిత్రను వ్రాయగల కవులెవరున్నారాయని చర్చించుకొంటూ ఉంటే 
కాళహస్తి నాయకుడు భద్రకవి లింగకవి పేరు చెప్పారు. ఈ కవి “తెలుగుకు నెరవాది- 
ద్విపదకు రాజు.' ఇతని తండ్రీ 'వివధర్మశాస్త్ర కోవిదుడు”; “పరమశివజ్ఞానభరితాత్ముడు'. 
ఈ కవిచేత దేవాంగులు తమ కులదైవం చరిత్రను వ్రాయించుకొన్నారు. ఇది ఏడాశ్వాసాల 
ద్విపద కావ్యం. మొదటి ఆశ్వాసంలో దేవాంగబుషి జననం, దేవతావస్తనిర్మాణం ఉంది. 
మిగతా ఆరాశ్వాసాలలో ఆ బుషి ఎత్తిన విద్యాధర, పుష్పదంతబేతాళ, వరరుచి, దివసాళి, 
దేవదాసి అనే అవతారాలున్నాయి. ఈ దేవరదాసయ్య దేవాంగ కులంలో జన్మించాడు. 

. జైనులను ఖండించి శ్రవమతాన్ని స్థాపించాడు. 


దేవాంగపురాణాన్ని వ్రాసిన లింగకవి ఈ దేవరదాసయ్య కులంలోనే 
జన్మించాడు. ఇతడూ శైవుడే. తన ద్విపదలలో శివకవులనే నుతించాడు. ఇతడు 
సానందచరిత అనే మరొక ద్విపదకావ్యం వ్రాశాడు. సానందుడనే బుషి 
యమలోకవాసుల్ని నరకబాధల నుండి తప్పించే కథ వినడానికి ఆశ్చర్యమై ఉంటుంది. 
అది తన పేర ద్విపదగా వ్రాయించి అంకితం పుచ్చుకోవాలని శివయోగి వీరభద్రయ్య అనే 
జంగమడేవర భావించాడు. ఇతడు అరుణాచలానికి ఉత్తరంగా ఉండే “అరుణాద్రి 
=మంగలం' అనే ఊళ్ళో ఉంటాడు. 'వెన్న చేతిలో ఉంటే నెయ్యి కోసం వెదకడం ఎందు' కని 
లింగయ్యను పిలిపించి ఈ చరిత్ర చెప్పించాడు. ఇది మూడాశ్వాసాల కావ్యం. 

లింగయ్య తాను 'ద్విపదకు రాజునని చెప్పుకొన్నాడు 'నవరసాకరంగా, 
' చారుతరం' గా, 'జనమనోహరం'గా కృతి చెప్పమని ఇతని కృతిపతి ఇతణ్ణి ఆదేశించాడు. 
నిర్దేశించిన విధంగా మనోహరంగా ఇతని కృతి ఉంటుందని నిడుదవోలు 
వెంకటరావుగారు సాక్ష రమిస్తున్నారు."? | 

5. ఎలకర నరసింహకవి: దేవాంగుల ప్రేరణలవల్ల భద్రకవి లింగకవి ఒక 
పురాణానికని' వ్రాసినట్టే పద్మసాలెల  ప్రోత్సాహంవల్ల _ ఎల్లకర నరసింహకవి 
చూర్కండేయ పురాణాన్ని ద్విపద కృతిగా చెప్పాడు. ఈ కవి తిరుమల లక్ష్మణార్యుని 


12. దక్షిణదేశీయాంధ్ర వాజ్మయం (ద్వితీయ ముద్రణ), పుట 13. 


472 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


శిష్యుడు క్రీశ. 1511-1568 మధ్యనున్న వైష్టవచార్యుడు. 'వావీరి ముల్లోకవాసుల కెల్ల, 
నెనరొప్పు పంచవన్నెల వస్త్రసమితి, నిన చంద్రసాక్షిగా' ఇచ్చినవాళ్లు, ఒంటికంబపు మేడ 
సాధించినవాళ్లు, కాలువసీనుణ్ణి యుద్ధరంగంలో ఓడించినవాళ్లు, బుషి వంశంలో వాళ్లూ 
అయిన పద్యసాలెలు ఈ కవిని పిలిపించారు. సంస్కృతంలో ఉన్న మార్కండేయ 
పురాణం అందరూ చదువుకోలేరు కాబట్టి ద్విపదగా చెప్పమన్నారు. నరసింహకవి ఆ 
కృతిని రచించి కొమరవోలు రాజగోపాలస్వామికి అంకితమిచ్చాడు. దీని అముద్రితప్రతి 
మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (1.132. దీన్ని వ్రాయడానికి ముందు 
నరసింహకవి 'భారతసావిత్రి రచించాడట. ''ప్రచుర వాకయములచే భరతసావిత్రి 
రచియించితివి కవిరాజులాననగ'' భారతసావిత్రి సంస్కృత గ్రంథం. రాయబారానికి 
వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుని యింట విందుభోజనం చేయడం ఇందులో ఉంటుంది. 
దీనిని. ఎల్లకర నరసింహకవి ద్విపదగా అనువదించాడో, వచనంగా వ్రాశాడో తెలియదు. 
అయితే వచనరచనగా భారతసావిత్రి మంచి ప్రచారంలో ఉంది. మద్రాసు ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో దీనికి నాలుగు ప్రతులున్నాయి. (1.447 (6. 2801, R.910 (0) ౧.979 (౭). 
ఈ వచనకావ్యం రచయిత ఎవరో తెలియదు. బహుశా ఎల్ల నరసింహమే కావచ్చు. 


6. భాస్మరాచార్యులు: స్థలపురాణాలేకాక ఈ యుగంలో కుల పురాణాల రచనలు 
కూడా మొదలైనట్టు గమనించాం. వీటిలో చాలా ప్రసిద్ధమైనది వాసవీమాహాత్మ్యం 
వైశ్యులకు అంకితమిచ్చాడు. ఈ భాస్కరాచార్యులు వైశ్యుల కులగురువు. నేటి పశ్చిమ 
గోదావరి జిల్లాలోని పెనుగొండలో నగరేశ్చరుని ముఖమంటపంలో అష్టాదశ 
పట్టణాలలో నున్న నూటయాఖైమంది నగరస్వాములు సమావేశమైనారు. ఆ వైళ్ళ సంఘం 
తమ కులగురువుకు సాగిలపడి మొక్కి వైశ్ళ పురాణాన్ని రచించమన్నారు. మునుపు 
నైమిశారణ్యంలో సాలంకాయనమహార్షి వైశ్యవరులకు చెప్పిన కథను భాస్కరాచార్యులు 
“చిప్పల అమృతంపుసోనచిలికిన మాడి, కప్పురమున విరిపొట్లము విప్పిన క్రియ" 
రనించాలని మనసులో అనుకొన్నాడు. వైశ్యులు మళ్ళీ ప్రార్థించారు. 

ఆనుగుంగాన్యము జెప్పవయ్య మృదువై.దేశీయమై భవ్యమై 

విననింపై సరస్వతమై విరళమై విఖ్యాతమై కీర్తిమై 

జనతామోదక హృద్యపద్యయుతమై సద్ధర్మమై చోద్యమై 

తనరం బల్క వె చింతలయేలయనుచు౯ ధర్మజ్ఞభాషింపవే. (వైశ్య. 1-360 

వాళ్లు కోరినట్టే భాస్కరాచార్యులు వ్రాసిన పురాణం విఖ్యాతమైంది. ఈ 
పురాణంలో మొదటి నాలుగాశ్వాసాలలో సృష్టి నిర్మాణం, వైశకుల సంభవం, బ్రహ్మ 
కుడితొడనుంచి 714 గురు వైశ్యులు సతీయుతులై జనించడం, వాళ్లు కైలాసానికి వెళ్ళడం, 
చిత్రకేతుడనే గంధర్వుడు వైశ్యులను శపించడం, వాళ్లు అతనికి ప్రతిశాపమివ్వడం, 
కామదహనం, రతీవిలాపం, గిరిజాకల్యాణం మొదలైన కథలున్నాయి. పంచమాశ్వాసం 
నుంచి వాసవీ చరిత్ర గౌతమితీరాన ఉన్న పెనుగొండలో కుసుమ్మట్టి అనే 
వైళ్ళుడున్నాడు. అతనికి ఒక కుమారునితోపాటు వాసవి అనే పుత్రిక జన్మించింది. ఈమె 
యుక్తవయసుకు వచ్చిన తరుణంలో ఆ వూరికి రా జమహేం ద్రవరాన్ని పాలించే 


కులపురాణాలూ, స్థలపురాణాలూ, సి సలు పురాణాలూ 473 


విష్ణువర్ధనుడు అనే రాజు వచ్చాడు. అతనికి హారతి యిచ్చిన స్త్రీజనంలో వాసవీకన్య కూడా 
వుంది. ఆ అందాన్ని చూసి మోహించి రాజు ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకొన్నాడు. 
కూతురి నిమ్మని కుసుమకెట్టిని అడిగాడు. ఈకపోరాదు. ““ఈకున్న ఎగ్గుపుట్టు"'. 
ఇవ్వకపోతే రాజు బలవంతం చేస్తాడు. కనుక అతడు కులంవాళ్ళతో సంప్రదించాడు. 
అపకీర్షికన్నా అగ్నిప్రవేశం మేలనుకొన్నారు. 714 గోత్రాలవారిలో 102 ఇళ్ళవారు ఈ 
త్యాగం చేశారు (వైశ్ళ. 8-172). 

మాకులమునందు జక్కని -యీకన్నియ పుట్టుకతన నిటు గావలనెక్‌ 

లోకేశ యింతనుండియు - జేకొని యిటువంటి సతుల సృ జియింపకుమీ. 


అని వాళ్ళు బ్రహ్మదేవుజ్ణి ప్రార్ధించారు. కులంలో చక్కదనం వద్దు, గుణమే కావాలి అని 
వాసవి కూడా ప్రార్థించింది. 102 గోత్రాల వారితో గుండంలో దూకింది. ఆమె 
ఇలవేలుపైంది. ఈ గాథ చారిత్రక సత్యం కాదని చిలుకూరు వీరభద్రరావుగారు ఆంధ్రుల 
చరిత్రలో వ్రాశారు. అయితే ఈ గాథ ఆధునికులను ఉత్తేజపరుస్తూనే ఉంది. గురబాడ 
అప్పారావుగారు కన్యకచరిత్రను ముత్యాలసరాలలో కథనం చేశారు. ఇటీవల కొందరు 
బుర్రకథలు వ్రాసి ప్రచారం చేశారు. కన్యకను కోరిన రాజు ఎవరో గాని గురజాడ 
అప్పారావుగారు చెప్పినట్టు 'పద్యంపద్యం పట్టి నిలిచెను కీర్తులిపకీర్తుల్‌' కన్యక కీర్తినీ, 
రాజు అపరకీర్తినీ [గ్రంథస్థం చేసిన భాస్కరాచార్యులు తన గ్రంథాన్ని ఏ న ఒక్క రికోకాక ఓక 
సంఘంలోని ప్రజలందరికీ అంకితమిచ్చిన ఈ గాథ నేటికీ ప్రజా కవిత్వమవడం 
గమనించదగ్గదే. 


7. మల్లారెడ్డి దేశాయి: కాకిపిల్ల కాకికి ముద్దు. ఎవరి ఊరు వాళ్లకు గొప్ప. 
స్వగ్రామానికి మహత్వం ఆపాదించి రచనలు చేసిన వాళ్లు కోకొల్లలు. సుల్లా 
కులీ కుతుబ్‌షా గోలకొండరాజ్యాన్ని పాలిస్తున్న రోజులో (క్రీ.శ.1518-154) ఆ 
సీమలో గంగాపురం అనే గ్రామంలో మల్లారెడ్డి అనే మోతుబరి ఉన్నాడు. కుతుబ్‌షా 
అతణ్జి మెచ్చుకొని, అందలాలు మొదలైనవి బహూకరించి “'పట్టణచౌదరి'ని చేశాడు. ఈ 
మల్లారెడ్డి తమ్ముని మనుమని పేరుకూడా మల్తారెడ్డే. ఇతడు కవి. స్వస్థానమైన గంగాపురం 
గొప్పదని, దాని “సుక్షేతమహింబు' తెలిసి క్‌ దరమె శంభుని కైన విధాతకైన' అని 
భావించి తానే “గంగాపుర మాహాత్మ్యం' అనే కావ్యం వ్రాశారు. ఇది అముద్రితం 
కాదుగానీ అసమగ్రం. 


1946లో. వివేకవర్ధినీ పరిషత్తువారు గంగాపురమాహాత్మ్యం గురించి ప్రచురిస్తున్న 
ప్పుడు సురవరం ప్రతాపరెడ్డిగారు 27 పుటల సుదీర్హమైన పీఠికను వ్రాశారు. అందులో 'కవి 
తనకన్న పూర్వులగు తెనుగు కవులను స్మరించినాడు. అందు బమ్మెర పోతన తుదివాడు. 
కుతుబ్‌షాహీల రాజ్యమేర్చడకమున్నే పోతన యుండెను. కాన అది మనకు కవికాల 
నిరయమున కుపయోగించదు'' ఆని రాశారు (పుట 22). అయితే కవి చేసిన పూర్వకవుల 
స్తుతి పూర్తి పాఠం మాత్రం ఉంది. 


424 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 
తెనుగు సత్కృతులను దెరువున బెట్టిన యట్టి. నన్నయభట్టు నభినుతింతు 
సాబగొందు తిక్కన సోమయాజికి మొక్కి శంభుదాసు దలంచి జృంభణోక్తి 
నాచనసోముని ధీచర్య గొనియాడీ శ్రీనాథసుకవి వరిష్ణగొలిచి 
రామాయణాఖ్యూనరంజితు భాస్కరు పింగళి సూరయ్య రంగనాథు 
భీమనాథ దయాధాము భీమనార్యు 
పుణఇగుణ ధుర్యు బమ్మెర పోతనార్యు 
సరసమహితాంధ్ర వివిధభాషా కవిత్వ 
పట్టభద్రుల వరభక్తి బ్రస్తుతింతు. (గంగాపురమాహాత్మ్యం 1-9) 
ఈ సీసపద్యంలోని నాలుగవ పాదం ఉత్తరార్థంలో ఉన్న “పింగళి సూరయ్య' అనే 

పేరు ప్రతాపరెడ్డిగారి దృష్టిలో ఎందుకు పడలేదో దురూహ్యం. పింగళి సూరయ్య కవికి 

సమకాలికుడో ఒక తరం అర్వాచీనుడో కావచ్చు. 

గంగాపురం చాలా ప్రాచీన గ్రామం. ఎంతలేదన్నా ఇది 1500 సంవత్సరాల కింద 
నిర్మితమై ఉంటుంది. అప్పుడు దాని పేరు మాయాపురం. గంగేశ్చరలింగ ప్రతిష్టవల్ల పేరు 
మారి ఉంటుంది. పశ్చిమ చాళుక్క శాసనాలలో ఈ ఊరు పలుమార్లు ప్రసక్తమైంది. 
మాయాపురీ, మత్స్యపురి, దురిత కోలాహలం, గంగాపురీ అనే పే లర్లు ఈ గామానికి 

"నాలుగు యుగాలలో ఉన్నాయట. గంగాపురమాహాత్మరం స్కాందపురాణం 

. తీర్థఖండంలో ఉందని ఆదిలోనే చెప్పాడు. ఈ సంకుల. సురవరం ప్రతాపరెడ్డిగారు 

ఇచ్చిన వివరణ గమనించదగ్గది. 


భారతదేశంలోని తీర్గస్థలాలకు పుట్టినిల్లు స్కాందపురాణము. "అది యీనాటికి 
పెరుగుతూనేయున్నది. ఏ “స్థలమైనా ఎక్కువగా భక్తుల నాకర్షించినచో ఎవ్వరైనా 
పనిలేనివాడు సంస్కృతములో ఆ స్థలమాహాత్మ్యమును గురించి కథలు కల్పించి 
. వ్రాయించి యుంచి అది స్కాంద పురాణాంతర్గతమంటే సరిపోతుంది.” (పుట -18). ఇది 
ఈ కావ్యానికి కూడా వర్తిస్తుంది. కవిని మల్లారెడ్డి దేశాయి అని స కటుబపు అతని 
పేరు రెడ్రెడ్డివారు. 


8. కలిదిండీ భావనారాయణ: పుక్కిటి పురాణాల సంగతి అలా ఉంచి అసలు 
సిసలు పురాణం గురించి తెలుసుకొందాం. అష్టాదశ పురాణాలలో కొన్నింటిని మన. 
కవులు తెనిగించారు. ఒకే పురాణాన్ని ఇద్దరు ముగ్గురు అనువదించడం కూడా పరిపాటే. 
వెన్నెలకంటి సూరన్న విష్ణుపురాణాన్ని తెనుగుచేశాడు. అతనికి కొద్దిగా అర్వాచీనుడు 
కలిదిండి భావనారాయణ కూడా దీనిని” ఆంధ్రీకరించాడు. విష్ణు పురాణంలోని 
ఆరంశాలనూ సూరన్న, అనువదించాడు. భావనారాయణ నాలుగే తెనిగించాడు. ఇతడు 
కృష్టా జిల్లా కలిదిండి నివాసి. ఇతని గురువు కందాళ శ్రీరంగగురుడు. సరసత, 
మృదుత్వం, చక్కదనం, అలంక్రియాస్ఫురణ ఊన్న కావ్యం దేవునికే అంకితమిస్తే సాధ్వి 
అవుతుందిట. ఆ గుణాలే ఉన్నా పరులకిస్తే దుషృతి అవుతుందట. ఇతడు తన 
విష్ణుపురాణాన్ని పూరీజగన్నాథస్వామికి అంకితమిచ్చాడు. ఇతడు జగన్నాథంలోని 


కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు పురాణాలూ 475 


సుభద్రాదేవి భక్తుడు. ఈ క్షేత్ర మాహాత్మా్యాన్ని చాటే 'పురుషోత్తమఖండాన్ని' కూడా 
ఆంధ్రీకరించాడు.. "అది నష్టమయిందిగాని' విష్ణుపురాణం దొరుకుతున్నది. es 
విశ్చవిద్యాలయంవారు ప్రచురించోరు. 

9. పొన్నతోట ఓబళకవి: ఇతడు వామనపురాణాన్ని అనువదించి రాణా 
జగదేవరాయనికి అంకితమిచ్చాడు. ఈ కవే అంతకుముందు మార్కండేయ పురాణాన్ని 
కూడా ఆంధ్రీకరించి ఆ ప్రభువుకే కృతి యిచ్చాడని వామనపురాణంలోని అవతారికవల్ల 
తెలుస్తున్నది. ఇతడు అనువదించిన మార్కండేయపురాణం కాలగర్భంలో కలిసిపోయింది. 
వామనపురాణం పది ఆశ్వాసాల కావ్యం. అముద్రితం. ఈ కవి గురువు పేరు కందాళ 
శ్రీరంగగురుడు. ఈ కవి వల్ల మార్కండేయ, వామనపురాణాలు అంకితం పుచ్చుకొన్న 
రాణా. జగదేవరాయలు అన్నిటోనూ సరసుడు. సాహిత్య సార్వభౌముడు. అతడు 
అధ్యాత్మ రామాయణాన్ని తెనిగించాడట. ఓబళకవి ఇలా చెప్పాడు: 

అమిత మధ్యాత్మరామాయణము తెనుంగు 

కబ్బము గూర్చిపట్టి యక్కట్సి రేడు 

పరుల కవితా ప్రవీణత లయ నేర్చు 

నని వచింపగలవయుశే యద్చుతముగ?3 (౧.607) 


ఓబళకవి పురాణాలూ, జగదేవరాయల అధ్యాత్మ రామాయణం వెలుగు 
చూడకపోవడ దురదృష్టమే. 

10. రాజలింగ కవి; అష్టాదశపురాణాల్లో ప్రధానమైన వాటిని పూర్వులు ఆనిగిస్తే 
కూర్మపురాణాన్ని ఈయన తెనిగించాడు. ఇతడు కొరపుట్లపురంవాడు. ఇది బహుశా 
కోరాపుట్టి కావచ్చు. ఈ పురానికి చెరుకు లక్ష్మణమంత్రి అధికారిగా ఉండేవాడు. 
అతనికి రాజలింగకవి మేలువాడై, ఆప్పుడై, సచివుడై మహాహితవ్రై సఖుడై చరించేవాడు. 
ఇద్దరూ ఎప్పుడూ ఎడబాయకుండా ఉండేవారు. రాజలింగకవి వీర్ణావశా స్రాగమమార్గ 
నిర్ణయరిరంసుడు. లక్ష్మణమంత్రికి ఎప్పుడూ మృదూక్తులతో శివకథాకథనాలు చేసేవాడు. 
ఆయన ప్రోదృలంతోటే కూర్మపురాణాన్ని తెనిగించి శ్రీశైలమల్లికార్డునునికి 
అంకితమిచ్చాడు. ఇది తామసపురాణాలలో ఒకటి. ఇందులో 17000 శోకాలున్నాయి. 
దీనిని రాజలింగకవి అఆరాశ్వాసాల కావ్యంగా తెనిగించాడు. ఇది అముదితం. ఇందులో 
కవి శివకవులను, ఇతర కవులను వేరువేరుగా నుతించాడు. శివకవులలో శరభాంకుడు, 
ఘటిక సిద్దేశుడు ఉన్నారు. ఇందులో చివరి కవి గురించి అట్టే తెలియదు. రాజలింగకవి 
నుతించిన ఇతర కవులలో పింగళి సూరపరాజుగారు, ప్రొఢకవి మల్లన అర్వాచీనులు. ఈ 
పద్యం ౧.11) చివర కొంతపోయింది. 

నన్నయ్యభట్టు దిక్కన్నను నెర్రయ్య కవిని భీమయను భాస్కరుని బోత 

రాజును శ్రీనాథు రామలింగయ్యను రంగనాథుని రామలింగకవిని 

సూరపరాజును గౌరపాహ్వయు ప్రౌడకవిమల్లుగుకవి భైరవుని బెద్ద 

నార్యుని ముక్కుతిమ్మన్నను జిన్నన్న యాదిగారసికులొనాంధ్రకవుల... 

13. మదాసు టైక్యాటలాగు, సం.౪ పు. 1538 


476 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ కవి తన గురించి 'మరే వివరాలూ చెప్పుకోలేదు. కూర్మపురాణంలో నుంచి అప్పకవి 
ఒక దోదకవృత్తాన్ని అభేద ప్రాసానికి ప్రమాణంగా చూపించాడు. (అప్ప. ౩3-371) 


తాలిమీ దూలిన తాపసపత్నుల్‌ - వ్రీడ మనంబున వీడ్కొని జార౯ 
లోలమదాలసలోచనపంకి౯ - జాల దలిర్చిరి శంకరలీలల్‌. 


రాజలింగకవి అనువదించింది పురాణమైనా, కవిత్వం ప్రబంధ ధోరణిలోనే ఉంది. 
వీరేశలింగంగారు ఉదాహరించిన పద్యం చూడండి. !* 


భంబుగేదే నఖావళి నభంబుగదే నడుము మదద్విరే 
భంబుగదే కచంబు దిగిభంబుగదే నడతీరు హేమకుం 
భంబుగదే కుచంబు కరభంబుగడే తొడ పూర్ణచంద్రికా 
భంబుగదే స్మితం బురుశుభంబుగదే వచనంబు బోటికి£౯ 


ఈ కవి వచనంబులు కూడా శుభంబులే. మన సాహిత్యంలో కూర్మపురా ణాన్ని 
అనువదించిన తొలికవిగా ఇతనికి ప్రథమస్థానం ఉంటుంది. +. 


11. ఒడ్డెపూడి పెద్దయ్య : బెజవాడ దగ్గరో ఉన్న కొండపల్లి వద్ద పురుషోత్తమ పట్నం 
అనేధి ఒకటి ఉంది. దీనిని కటకం గజపతులు నిర్మించారు. క్రీ.శ 1550 ప్రాంతాలలో ఈ 
పట్టణానికెల్లా మోతుబరిగా, కమ్మచౌదరీ పట్టభద్రుడుగా దాసరి చినగంగన్న 
ఉండేవాడు. ఈయన బాగా చదువుకొన్నాడు. పురాణాలు విన్నాడు. శాగ్త్రీతిహాసాలూ, 
నాటకకావ్య లక్షణాలూ, లక్షణ (గ్రంథాలూ, జ్యోతిషాగమ సంగీత రహస్యాలూ 
సమబుద్ధి ప్రతిభతో విమర్శించాడు. కటకగజపతుల సామంతుడు, సైనికోద్యోగి అయిన 
బాహుబలేంద్ర హరిశ్చంద్రుడు ఈ చినగంగన్నను బహుమతులతో సత్కరించాడు, ఈయన 
ఒడ్డెపూడి పెద్దయకవిని పిలిపించి వాయుపురాణంలో ఉన్న మాఘ మాహాత్మ్యాన్ని 
చమత్కృతికృతిగా చెప్పించాడు. ఇదే గ్రంథాన్ని ఇంతకు ముందు పిల్లలమర్రి పినవీరయ్య 
రచించాడు. అయితే బహుశా అది పురాణైలిలో ఉండడంవల్లనేమో చమత్కృతికృతిగా 
చెప్పించడానికి మళ్ళీ చినగంగన్న ప్రయత్నించి ఉంటాడు. పెద్దయ్య చినఒడ్జెపూడి 
గ్రామానికి కరణం. సింహాచల నరసింహస్వామి భక్తుడు. కృతి వారకాంతలాగ 
ఉండాలని భావించే రోజులలో పతివ్రతలాగ శోఖించాలని భావించే కవి. 


లక్షణయుక్తమై కనదలంకృతితో నతులార్థ సంగ్రహో 

ద్వీక్షణ గల్లి భర్షకు సుచీర్ణయశంబును గల్గజేయుచున్‌ 

దక్షతతోడుతన్‌ వినిన దారితకల్మషయే పతివ్రతా 

బ్బాక్షి యనంగ నొప్పవలదా కృతి సర్వసభాంతరంబులన్‌? (౧.409) 


14. ఆంధ్రకవుల చరిత్రము, 1 (18%) పుట, 131 


ఇతర కవులు '477 


పతివ్రతలాంటి కావ్యం సభాంతరాలలో బాగా ఒప్పాలని కవి ఆశించినా ఈ 
గ్రంథం ఇంకా వెలుగుచూడలేదు. దీని తాళపత్ర ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 
ఉంది. (R.409) 

కులపురాణాలూ, స్థలపురాణాలూ, పురాణాంతర్గతమాహాత్మా కాలూ కవిత్వంలో 
సత్తా ఉంటే ఏనాటికైనా వెలుగు చూస్తాయి. లేదా పవకల మాతా 
ప్రయోజనకారులుగా మిగులుతాయి. 


ఇతర కవులు 


మలిరాయల యుగంలో సాహిత్యం ఏనుగుపాడి అయితే ఆరవీటిరాజుల హయాంలో 
అది తామరతంపర. పూవులకన్నా ఆకులే ఎక్కువనిపిస్తుంది. కొన్ని రేకులూడిన 
కమలాలు, కొన్ని బాగా విడనివి. అన్నింటినీ కొద్దిగా పరిశీలిద్దాం. 


1. పెదకెంపరాయడు : మైసూరు రాష్ట్రంలోని బెంగుళూరును తెలుగువాడైన 
పెదకెంపరాయడు క్రీ.శ.1537లో నిర్మించాడు. ఇతని పూర్వులు కంచినుండి కన్నడదేశానికి 
వెళ్ళి బెంగుళూరుకు 8 మైళ్ళ దూరంలో ఉన్న ఎలహంకలో స్థిరపడ్డారు. వీళ్ళ ఇలవేల్పు 
కెంపమ్మ. కృష్ణదేవరాయలవారి కాలంనుంచి పెదకెంపరాయడు ఎలహంక ప్రాంతాలు 
పాలించేవాడు. విద్యానగర నిర్మాణానికి చెప్పే 'కుందేళ్ళు కుక్కను తరిమే కథ' ఈ నగర 
నిర్మాణ చరిత్రలో కూడ చెప్పుకొంటారు. ఈ బెంగుళూరు కోటను కట్టేప్పుడు 
సింహద్వారపు కోటలు పడిపోతూ ఉంటే కెంపరాయని కోడలు లక్ష్మమ్మ నరబలిగా 
ఆహుతయిందట. కెంపరాయడు క్రీ.శ, 1569 దాకా పాలించాడు. అతడు తెలుగులో మంచి 
కవిత్వం చెప్పగలడు. , 

సుకవులకు సారమై బహు కుకవుల కెదకూలమై యకుంఠితధారై 

చకితచకిత వాద్యములై వికసించును బెద్దకెంపవిభు సత్కవితల్‌. 


చకితచకితవాద్యాలై వికసించే కవిత్వాన్ని చెప్పేవాడు, ఆడడానికి వీలైన యక్షగానం 
వ్రాయడంలో ఆశ్చర్యం లేదు. ఇతడు 'గంగాగౌరీవిలాసం' ఆనే యక్షగానం వ్రాశాడు. 
ఇది పూర్తీగా లభించలేదు. ఇందులోని రెండు పద్యాలను, రెండు పదాలను ఉదాహరిస్తూ 
నిడుదవోలు వెంకటరావుగారు ఈ కవి గురించి విపులంగా వ్రాశారు. ఇతని పదాలలో 
ఆదిప్రాసలతోపాటు అంత్య ప్రాసలు చక్కగా ఉన్నాయి. 

“కేల ముమ్మొనవాలు, నీ_కేలనే వానిమీద మోజు 

పూనెను దలపై నొక యన్ను, యట్టి- వానిపై నేలనే కన్ను 

జడలలోన నెలవంక, వాని-కడియాస లేలనే యింక 

తెలిమేనిపైని విభూతి, వాని-చెలువము నీకేమి బ్రాతి 

అన్నింట కొరగానివాడు, ఓ-కన్నెరో! నీ కీడు గాడు. 


478 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


యక్షగాన రచయితలలో ప్రోలుగంటి చెన్నయ్య ప్రథముడు. అతని తరువాత 
పెదకెంపరాయడు చెప్పదగిన యక్షగానకర్ణ. ఇతని రచన కొంతైనా లభ్యమయింది. 
అందుకు సంతోషించాలి. 


2.'కావూరి ఎల్లయ్య: గుంటూరు జిల్లా నరసారావుపీట తాలూకాలో కావూరు అనే 
గామం ఉంది. బహుశా ఈ గ్రామానికి చెందిన ఎల్లయ్య రెండు కావ్యాలు రచించాడు; 
మిత్రవిందాపరిణయం; బ్రహ్మాండపురాణం. దీనిలో మొదటి కావ్యంలో తన 
వంశచరిత్రను విస్తరంగా చెప్పాడట. అందుచేత ఆ విషయాలన్నీ రెండవ గ్రంథంలో 
చెప్పక్కర్లేదని వ్రాశాడు. అయితే మొదటిది కాలగర్భంలో మరుగుపడింది. 
(బ్రహ్మాండపురాణం ఆరాశ్వాసా లకావ్యం. ఇందులో పరకురామ, బలరామ, కృష్ణావతారాల 
చరిత్ర ఉందట. ఈ కవి నన్నయగారిని నుతించడంలో గుర్తించదగిన మాటలు వాడాడు. 
“ఆంధ్ర కవీంద్రులకాదిరపైన శబ్బానుశాసను చరణముల్‌ సేవించి” అన్నాడు." 
రామరాజభూషణుడు తన వసుచరిత్రలో నన్నయ్య గారిని “వాగను శాసనుడు' అనడానికి 
తగినంత సంప్రదాయం కనబడుతున్నది. సంస్కృత బ్రహ్మాండ పురాణంలోని క్రమానికీ, 
ఇందులో వరుసకూ సంబంధం లేదట.” ఈ కావ్యం అర్థపంచక వివరణఖండానికి 
మాత్రమే తెనిగింపు. 


3. గూలికల్లు వేంకటరమణకవి : ఇతడు హరీవంశాన్ని పూర్తిగా ఆంధ్రీకరించి 
ఏడుకొండలవారికి అంకితమిచ్చాడు. అయితే ఆ పుస్తకం నామామాత్రావశిష్టమయింది. 
ఇతడు ఒకనాడు ఏదైనా “ప్రబంధ రచనా చమత్కృృతి' నెగడించాలని తలచాడు. ఆ రాత్రి 
నిద్రపోయాడు. కలలో ఏడుకొండలవాడు ప్రత్యక్షమయ్యాడు. 


మునుపు హరివంశమంతయు దెనుగు చేసి 

యంకిత మొనర్చితివి; విక్రమార్క చరిత 

మీక బ్రబంధ మొనర్చి మాకిమ్ము సిరులు 

శుభము లొసగెద నని పల్కి సుముఖుడగుచు 5 (D.431) 


a 3 న్లో! 


దేవుడు అంతర్థానమయ్యాడు. ఏడుకొండలవాడు కావ్యవస్తువును నిర్జిసించినా 
గూళికల్లుకవి దానికి “కనకరంజిత శిఖామణీపరిణయం' అని పేరు పెట్టాడు. ఇది 
ఆరాశ్వాసాల ప్రబంధం. విక్రమార్కునికి భట్టి అనే వైశ్య సోదరుడున్నాడు. అతడు 
కనకరంజితకిఖామణిని పెళ్ళి చేసుకోవడం ప్రబంధంలో ప్రధాన కథను చేసి 
వెంకటరమణయ్య వర్షించాడు. ఈ కావ్యం ఆసమగం; :అముదితం. “కటకటా! ఇట్టి 
కుసుమ కోమలిందెగజూడుండని యా తలారులకు రా జెట్లు నోరాడి సెలివిచ్చె...?” అనే 
ప్రశ్నతో ఈ కావ్యం అసంపూర్ణంగా ఆగిపోతుంది. నేటి సినిమా కరపత్రాలలో సినిమా 
కథల్లాగా మంచి కుతూహలం రేకెత్తించే ఘట్టంలోనే కథ ఆగిపోయి ప్రశ్న మొదలైంది. 
సీనిమా కథలో తరువాయి. తెరపైన చూసే అవకాశమైనా ఉరటుంది. ఈ 


1. ఆంధ్రకవి తరంగిణీ, ౫. పుట 240 
2. మద్రాసు టైక్యాటలాగు, 13, ౫. 201, పుట 615. 


ఇతర కవులు : 479 


“కనకరంజితశిఖామణి పరిణయం" లో కథ ఏమైందో, ఎలా చెప్పాడో మనకు తెలియదు. 
అసలు చెప్పినంత మట్టుకైనా కథ వెలుగుచూడలేదు. 

ఈ కవి 'సుమతీంద్ర సమ్మనీంద్ర' ప్రియశిష్యుడట. ఈ సుమతికీ, సుమతీశతక కవికీ 
బాదరాయణ సంబంధమో, లేక మరేదైనా సంబంధముందో తెలియదు. గూళికల్లుకఐ 
పూర్షకవులను నుతించడంలో (0.431) రామలింగణ్జీ, తిమ్మనగారినీ పిర్కొన్నాడు. 
కాబట్టి ఇతడు క్రీ.శ. 1600 ప్రాంతంవాడు కావచ్చు. . 


వల్మీకసం భవ్యాస జైమిని భరద్వాజ విల్లణకాళిదాసదండి 

భవభూతి జయదేవబాణధోయిమయూరచోరభారవిమాఘవీరఖీమ 
నన్నయాధర్వణాచార్య తిక్కన పోతరాజు శ్రీనాథ గౌరన్న రంగ 

నాధ భాస్కర పెద్దనార్యసూరన్నా యెర్రా ప్రైెగడసోమరామభద్ర ' 
రామలింగనతిమ్మన ప్రముఖులగుచు- వేదవేదాంగబహుకళావితతి సంస్కృ 
తాంధ్రభాషా కవీంద్రులైనట్టి ఘనుల- భక్తిసీవింతు సుకవితల్‌ పట్టువడగ. 


సుకవితలు పట్టుపడడానికి యింతమందిని తలచుకొన్నా ' విక్రమార్క చరిత్రను 
వ్రాస్తున్నప్పుడు ప్రాచీనుడైన జక్కన్నను పేర్కొనకపోవడం వింతే! 


4, తామరపల్లి తిమ్మయ్య: హరివంశంలో ఆశ్చర్యపర్వం అని ఒకటుంది. అందులో 
ధర్మబోధలు చేసే కథలున్నాయి. వాటిని శేషధర్మాలు అంటారు. సంస్కృత 
హరివంశంలోని కొన్ని పర్వాలను ఎర్రయ్యగారు ఆంధ్రీకరించలేదు. వారు విడిచిన 
వేజ్రనాభవధ మొదలైన కథలను పింగళి సూరపరాజుగారి వంటి కవులు ప్రబంధాలను 
చేశారు. శేషధర్మాన్ని ఈ తిమ్మయ్య అనువదించాడు. పాండవులు వనవాసం 
చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముణ్ణి వెంటపెట్టుకొని కామ్యకవనానికి వెళ్ళాడు. అక్కడ 
ధర్మరాజుకు తాను స్వయంగా కొన్ని కథలు చెప్పాడు. భీష్ముడు మరికొన్ని చెప్పాడు. 
భూదానం, అన్నదానం, జలదానం, కన్యాదానం మొదలైన దానాలవల్ల వచ్చే పుణ్యం 
తిరుపతి, సింహాచలం, హేమకూటం, కుంభకోణం మొదలైన క్షేత్రాలను దర్శించినందువల్ల 
కలిగే మేలు, శివరాత్రి మొదలైన కొన్ని వ్రతాల లక్షణాలూ ఈ కథలు బోధిస్తాయి. 
ప్రబంధయుగంలో ఉంటున్నా ఈ శేషధర్య్మాన్ని చాలావరకు పురాణ ధోరణిలోనే 
తిమ్మయ్య అనువదించాడు. ఇతని తండ్రి పేరు శరణుమంత్రి. ఆయన సభాఖిరామం అనే 
కావ్యం వ్రాశాడట. ఆ సంగతి అవతారికలో తిమ్మయ్య చెప్పాడు. తామరపల్లివారికీ 
పూర్వం పైడిగంటంవారనే ఇంటిపేరు ఉండేది. తిమ్మయ్యకు ఏడవతరంలోని అబ్బమంత్రి 
ఆనే పూర్వీకుడు ప్రొఢడేవరాయలను (క్రీ.శ3423-1450) మెప్పించి పైడిగంటం 
బహుమానం పుచ్చుకొన్నాడు. అబ్బమంత్రి ప్రొఢదేవరాయల కాలంలో ఉంటే, తరానికి 
పాతికేళ్ళు లెక్కిస్తే తిమ్మయ్య క్రీశ.. 1575 ప్రాంతాలవాడవుతాడు. తిమ్మయ్యను 
ఇందుపురేమి భర్మాజీవారు పిలిపించి శేషధర్మాలు అనువదింపజేసి శ్రీరామునికి ఆంకితం 
ఇప్పించాడు. ఈ ధర్మాజీగారి పెదతండ్రి నారాయణరావు: గోలకొండ నవాబులవద్ద 
ఉద్యోగి. “ప్రబల సుల్తాక్‌ మహమ్మదు పాదుషాయ మహిమ సామా జ్యవైభవమజుందారు 


480 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రాయహీళి నారాయణరాయమౌళి'' అని కవి ఇతణ్జి వర్ణించాడు (1-50). కుతుబుషా 
క్రీ.శ. 1580 నుండి పాలించాడు. ధర్మాజీ కూడా గోలకొండ నవాబుల వద్ద ఉద్యోగి 
కావచ్చు. “ఇందుపురేమి' గ్రామానికి అధికారి. ఇది తెలంగాణాలో ఉండవచ్చు. కవి 
గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకావాడు. అక్కడ తామరవల్లి అనే 
గ్రామముంది. తిమ్మయ్య ట్రాశాక. శేషధర్మం చాలా ప్రచారం పొందింది. దాత కోసం 
పూర్వ్చపురాణ కథలు చెవుల కింపుగా చెప్పడం కూలి ఇచ్చి చెరుకులు తినడమంత 
సుఖమైనదంటాడు ఇతడు. 


పొర దెరలించుక మిరియపుం బొొడి శర్చర దార్చి చేతికిం 

జెరకులు కూలికిందినగ జేతము దార్చుట గాదె దాతయు 

క్కర గని బూర్వపుణ్భుకథ కర్ణసుఖ క్రియ డేల్చి వారిచే 

బొరసిన యర్ధసిద్ధి నిహముంబరముంగనే నేర్చు గల్లుటక్‌. . (శేష 1-28) 


ఐతే తిమ్మయ్య కూలికి దిన్న చెరుకులో పుచ్చులు హెచ్చుగా లేవు. 


5. మోచర్త నన్నయ్య : . ఆదికవి నన్నయ్య తరువాత మళ్ళీ ఆ పేరింటి కవి 17 చ 
శతాబ్దంలో కనబడుతున్నాడు. నన్నయ్యభట్టుది ముద్గలగోత్రం. ఇతనిది భారద్వాజస 
గోత్రం; మోచర్ల మాధవయ్యగారి కుమారుడు. ఈ నన్నయ్యకూ, పింగళి సూరపరాజు 
గారికీ బంధుత్వం ఉంది. పింగళివారు ఇతని మాతామహునలు. ఆ సంగతి క్రింది పద్యం 
వల్ల తెలుస్తున్నది. (R.495) 


థరనాంధ్ర కవితాపితామహనన్నయ్య భట్టు సద్భక్తితో బ్రణుతిజేసి 
భారతసాశరోత్తరణనిపుణు దిక్కనసోమాయాజుల వినుతిజేసి 
హరివంశభరతా ఖ్యానావధానసజ్ఞనను నెర్ర ప్రెగ్గడను భజించి 

ప్రేమ మడీయమాతామహవంశవిహారు బింగళిసూరపార్యు దలచి 

వెలయ శ్రీనాథభట్టారకులను బోత-రాజకవివర్యులను మొక్కి రామలింగ 
పెద్దనార్యుల గొనియాడి విరుదులైన-వర్తమాన కవీండ్రుల వరుస దలచి. 


ఆంధ్రకవితా పితామహవిరుదు అల్లసాని పెద్దనగారికి సుప్రసిద్ధం. అయితి దానిని 
ఈ నన్నయ్య ఆ నన్నయ్యగారికి సమర్పించాడు. మోచర్ల వారిది నెల్లూరు జిల్లా తుమ్మిడి 
గ్రామం. ఆ గ్రామంలోని బాలగోపాలుని వరప్రసాదంవల్ల నన్నయ్య కవిత్వాచాతుర్య 
ధుర్యుడయ్యాడట. ఇతడు కాశీఖండాన్ని ద్వాపద కావ్యంగా చెప్పి నరాంకితం చేశాడు. 
అయితే దానివల్ల లాఖించలేదు. అందుచేత సర్వలక్షణాలూ లక్షించి సాంబోపాఖ్యానం 
అనే అయిదాశ్వాసాల ప్రబంధథాన్ని చెప్పి దేవునికే అంకితమిచ్చాడు. 


కాశీఖండము వేడ్కతో ద్విపదగావింపగా నేర్చితి౯ 

వాసి న్మీర నరాంకితంబుగ దానక లాభమేమంచును 

ల్లాసం బొప్పగ సర్వలక్షణముల౯ లక్షించి సాంబోదయం. 

బాసర్వేశ్చరు కంకితంబుగను జేయంబూని యున్నట్టిచో౯. (R.494) 


ఇతర కవులు 481 


సర్వలక్షణాలూ లక్షించి చెప్పిన లాక్షణికులు గుర్పించారనే చెప్పాలి. అప్పకవి ఒక 
సాంబోపాఖ్యానంలోంచి రెండు ప్రయోగాలు స్వీకరించాడు. అయితే తర్పపీరు చెప్పలేదు. 
ఒక పద్యాన్ని అభేదవర్ణయతులలో ఫకారానికి ఉదాహరణగా ఇచ్చాడు (3-102). 


మురసంహరు నాటోప-స్ఫురణమ్మునకు౯ సదాశివుండైనరణ 
స్థిర నిలువగలడె బాణా-సురునకు దోడుపడ వచ్చి సాలయుట వినరే? 


ఇంకో పద్యాన్ని 'యుష్మదస్మచ్చబ్ద్బ్దయతులను' పేర్కొన్న సందర్భంలో ఉదాహరించాడు 
(అప్పు. 3-123) 


చతురానననందనది- వ్యతపోధనవర్యయుష్మదాగమనమున౯ 
గృతకృత్యుడనైతిని నే- నతిపావనమయ్యె నస్మదన్వయ మెల్ల, 


సాంబోపాఖ్యానాన్ని ఈ నన్నయ్య ఒక్కడేకాక రామరాజు రంగప్పరాజు కూడా 
వ్రాశాడు. అయితే ఈ పద్యాలు రంగప్పరాజు వ్రాసిన కావ్యంలో లేవట. అందుచేత 
నన్నయ్య గ్రంథంలోనివే అని చెప్పవచ్చు. నన్నయ్య వ్రాసిన ద్విపద కాశీఖండం 
బయటపడలేదు. సాంబోపాఖ్యానం అచ్చుపడలేదు, 


6. కంచెర్ల అయ్యన్న : ద్విపదకావ్యాలను పద్యకావ్యాలుగా రూపొందించడం, 
పద్యకావ్యాలను డ్వొపదలుగా మార్చడం మన సాహిత్యంలో మామూలే. ఈ కవి 
కాశీఖండాన్నీ ద్విపదగా చెప్పాడట. ఇతని మనుమడు అధ్యాత్మరామాయణం వ్రాశాడు. 
అందులో తన తాత గురించి (కవిత) రచనలు కుల్కెడు పల్కు అమర, శబ్దనాటకాలంకార 
సరణులొప్ప, జెలుపు మొరయ కాశీఖండామెలమి ద్విపదజేసె గంచర్ల యయ్యనశ్రీలు 
ప్రబల'' అని చెప్పాడు. కావ్యాన్ని రచించడమే కాక ఈ కవి ఇతర సత్కార్యాలు కూడా 
చేశాడు. వడుగులూ, పెళ్ళిళ్ళూ చేయించాడు. అన్న సత్రాలు పెట్టించాడు. నూతులు 
తవ్వించాడు. మధురకు మో త్రోవలో రావిచెట్లు పాతించాడు. దేవ ప్రతిష్టలు చేశాడు. 
ఇతని ముత్తాత మేడూరి కరణం. శ్రీకాకుళ ఆంధ్ర విష్ణువు సేన కోసం అయ్యన్న ముత్తాత 
క్రీశ1438లో భూదానం చేశాడు. ఈ కంచెర్లవారు నాటినుండి స్థితిమంతులు. కొందరు 
కవిత్వం చెప్పారు. ద్విపద కాశీఖండం అలభ్యం. 


7. నారన్నగారి సూరన్న: అళియ రామరాయల వద్ద బయకార రామప్పయ్య అనే 
సంగీత విద్వాంసుడు దండనాయకుడుగా ఉండేవాడు. అతని వద్ద ముడియం భాస్కరుడనే 
వ్యక్తి సైనికోద్యోగిగా ఉండేవాడు. ఈ భాస్కరుడు ఏదైనా కావ్యాన్ని అంకితంగా 
పుచ్చుకోవాలనుకొన్నాడు. నారన్నగారి సూరన్న అనే కవీ “ఉదయనోదయం' అనే 
కావ్యాన్ని వ్రాసి మరణించాడు. అతని కొడుకు నారన్న ఈ కావ్యాన్ని ఎవరికైనా కృతి 
ఇవ్వాలనుకొంటున్నాడు. అప్పుడు భాస్కరుడు కవిగారి కొడుకును పిలిపించి 
ఆ పుస్తకాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. నారన్నగారి సూరన్న ఇం ద్రేశ్వరేశ్చరభక్తుడు. 
గజరావుబిరుదాంకులైన రాచవారికి హితుడు. 'ఉదయనోదయం'లో వత్సరాజు కథను, 
అతని తండ్రి చరిత్రను చెప్పాక వర్ణించాడు. ఈ [గ్రంథం ఆముద్రితం. తంజావూరు సరస్వతీ 


482 సమగాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మహల్‌ గ్రంథాలయంలో ఒక ప్రతి ఉంది. ఈ ఉదయనోదయం వ్రాయడానికి ముందు 
.నారన్నగారి సూరన్న వనమాలివిలాసమనే కావ్యం వ్రాశాడు. ఇందులో మిత్రావిందా 
పరిణయం వర్జించాడు. ఇదికూడా అముద్రితమే. ఇతని కవిత్వం 'సలక్షణమై మృదువుగా' 
ఉందని కందుకూరి వీరేశలింగంగారూ,* ప్రొఢమైన సరసహృదయానురంజకముగా 
ఉందని చాగంటి శషయ్యగారూ అభిప్రాయపడ్డారు. 

8. రాయసం వేంకటపతి: వసుచరిత్ర అంకితం పుచ్చుకొన్న తిరుమలరాయలకు 
శ్రీరంగరాయలనే కుమారుడుస్నాడు. ఇతడు తండ్రి జీవితకాలంలోనే ( క్రీ.శ. 1574-1581) 
రాజ్యభారం వహించాడు. ఈ శ్రీరంగరాయల వద్ద రాయసం ఉద్యోగిగా వేంకటపతి 
ఉండేవాడు. ఇతడు రాయలచిత్తం చిగురింపగా రాయసం వ్రాయడమేగాక మంచి 
పద్యాలు కూడా చెప్తాడు. ఇతనికి ఇష్టదైవం తిరుపతి వెంకన్న కలలో కనపడి ఇలా 
ఆనతిచ్చాడట: 

ప్రతిపద్యశిరః కంపము - ప్రతిపదచిత్రార్థగోచరము ప్రతి వాక్య 

స్థితిరసబంధురమైయు-న్నతి గాంచ బ్రబంధమివొ నర్చుముహరికిన్‌ 


ఆ మాట శిరసావహించి ఈ కవి లక్ష్మీవిలాసమనే 5 ఆశ్వాసాల ప్రబంధాన్ని వ్రాశాడు. 


క్షీరసాగరమథనం, హాలాహలం, అమృతం పుట్టడం, మోహీనీరూపంలో విష్ణువు 
బంతిలో వలపక్షం చేయడం, లక్ష్మి ఆవిర్భవించడం, సముద్రుడు ఆమెను విష్ణువుకు 
మీదుకట్టడం, ఆమె విరహం, లక్ష్మీనారాయణుల కల్యాణం ఇందులో ఉన్నాయి. 


ఈ లక్ష్మీవిలాసంలోని 650 గద్భపద్యాలలో వాణీవిలాసమే ఎక్కువ. 


9. ఉప్పుగుండూరి కవులు: మట్ల అనంతరాజుగారి కాలంలో సిద్ధవటసీమలో ఒక 
'ఆంధ్రకవితాపితామహు' డున్నాడని 'తెలుసుకొన్నాం, అతని పేరు వెంకటకవి. ఆయన 
వ్రాసిన ర్రంథాలేమిటో తెలియవు. అయినా ఇంకొక ఉప్పుగుండూరి కవి సంగతి 
తెలుస్తున్నది. ఎవరో వెంకటకవికుమారుడు పెరియన్నకని 'మీనకేతనాభ్యుదయం' అనే 
కావ్యాన్ని వ్రాసి అళియ రామరాయల మనుమడు _ పెదవేంకటరాయలకు 
అంకితమిచ్చాడు. (రామరాయల 5వ కుమారుడు శ్రీరంగ రాయలు. ఈయన కొడుకే. 
పెదవెంకటరాయలు) మట్లవారి కొలువులో ఉన్న ఉప్పుగుండూరి వెంకటకవి. 
ఆంధ్రకవితా పితామహుడైతే, ఈ ఆరవీటివారికి కృతి అంకితమిచ్చిన పెరియన్న 
'సత్కవివేశ్యాభుజంగుడు.' తిక్కన కాలం నుండి రాజులను 'రాయవేశ్యాభుజంగు' లనడం 
ఆనవాయితేగాని కవుల పట్ల ఈ బిరుదు వాడడం అరుదు. 'మీనకేతనాభ్యుదయం' 
అచ్చుకాలేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఈ కావ్యానికి రండు 
ప్రతులున్నాయి. ఆంధ్రకవితాపితామహుడైన  ఉప్పుగుండూరు. వెంకటకవీ, ఈ 
సత్కవివేశ్యాభుజంగుడూ బహుశా తండ్రీకొడుకులు కావచ్చు. 

3. డి. క్యాటలాగు, పుట 24, నెం.139 


4. అఆంధ్రకవుల చరిత్ర. 
క. ఆంధ్రకవితరంగిణి, ౫%, పుట 64. 


ఇతర కవులు 483 


10. కుందుర్తి పండితులు: ఆరవీటిరాజులు దేశాన్ని పాలించే రోజులో సు ప్రసిద్ధమైన 
పండిత కుటుంబాలలో కుందుర్తివారిది ఒకటి. అహోబల మంత్రి అనే పండితుడు 
ఆశ్చపతులను, గజపతులను తన పాండిత్యంచేత మెప్పించాడు. ఈ సంగతి ఇతని 
మునిమనమడు వ్రాసిన మిత్రవిందాపరిణయంవల్ల తెలుస్తున్నది. అహోబల మంత్రి 
గురించి అందులో ఇలా ఉంది: 


మెప్పించె గటకాధాపాశ్శపతిభూమిపండిత శ్రేణి దా 

నిప్పించెక విఖికర్ణఖేదరుఅయట్లిష్టార్థ మర్తా g98E 

గప్పి ంచెన్ని జకీర్ణిచం డ్రికలు దిక్కాండంబు యజ్ఞంబుల౯ 

రప్పించెక హవిరంశభుక్తికి హరిబ్రహ్మాదుల న్నిచ్చలు౯. (0.645) 


ఈ విద్యక్కిసరికి గోవిందయ్య అనే కుమారుడు పుట్టాడు. ఇతడు కవి. 
భారతీపరిణయం అనే కావ్యాన్ని వ్రాసిన వీరవేంకటపతి రాయలకు ( క్రీ.శ. 1586-1664) 
అంకితమిచ్చాడు. 'విశ్చపరితోషకారి గోవిందశౌరి' గురించి అందులో ఇలా ఉంది: 


పటుతరగోస్తనీ మధురపాకసమంచిత మైరసోర్మిప 

ర్యటమగు భారతీపరిణయం బను కావ్య మొసంగి వీరవేం 

కటవతిరాయలందనిపి కాంచె మజీకనకాఖిషేక ము 

తృటగతి నమ్మహామతి సుఖస్టితి శోభి యశోభిరాముడై, (0.645) . 

వేంకటపతి రాయలచేత కనకాభిషికం చేయించుకొన్నా గోవిందయ్య కావ్యం నేడు 
అలభ్యం. 

11. రేటూరి కవులు : గుంటూరు జిల్లా బాపట్లకు 8 మైళ్ళ దూరంలో రేటూరు ఆశే 
గ్రామం ఉంది. బహుశా ఈ గ్రామంలో పూర్వం ఉండడంవల్ల ఒక కవి కుటుంబానికి 
రేటూరివారని పేరు వచ్చింది. రేటూరి రంగరాజు అనే కవి ఆరవీటిరాజుల కాలంలో 
ఉండేవాడు. చాలా గట్టివాడు. అష్టావధానాలూ, శతావధానాలూ చేసీవాడు. వెలుగోటి 
వారికి ఆశ్రితుడు. భానుమతీపరిణయం అనే నాలుగాశ్వాసాల కావ్యం వ్రాసి వెలుగోటి 
రాయప్ప నాయనికీ అంకితం చేశాడు. ఈ కావ్యంలోని నాయిక శ్రీకృష్ణుని 
పినతండ్రికూతురు భానుమతి. ఈమె పాండవులో కడగొట్టువాడు సహదేవుణ్ణి 
పెళ్ళిచేసుకొంది. 'ఇతివృత్తంలో విశేషం లేదు! అని చాగంటి శేషయ్యగారు వ్రాశారు. 
ఈ కావ్యాన్ని వ్రాసిన రంగరాజు తన గురించి చెప్పుకొన్న పద్యంలో మాత్రం ఒక 
పోషముంది. అందులో తన ప్రజ్ఞలను కృతిపతి చేత ఇలా ప్రశంసింపజేసుకొన్నాడు: 

వ్యస్తాక్షరీధుర్య విస్తీర్ణభావంబు క్రముకసంఖ్యాఖ్యానకౌశలంబు 

నారోహణావరోహణలేఖనప్రొడీ యగ్రపద్య గ్రహణాల భిరక్తి 
యనవలోకితశారికాభిఖేలనరీతి వరసమస్యాస్ఫూర్హి వైభవంబు 

సముదగ్ర నేక్షితచతురంగబలకేళివిలాసము నేకకాలముననె 


6. ఆంధ్రకవితరంగిణి-౫], పుట 171 


484 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


యలర బకటింప నేర్చు వష్టావధాన 

కవితశతలేఖినీ .పద్యగద్యశక్తి 

బాటిమిరితి నాంధ్రకర్ణాటకచోళ 

రాజసభలను రేటూరి రంగనార్య। (0.602) 

ఈ పద్యంవల్ల ఆనాటి అష్టావధానాలలోని అంశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. 
నేటి అష్టావధానాలలో కావ్యపాఠం, కవిత్వం, శాస్త్రార్థ, ఆకాశపురాణం, లోకాభి 
రామాయణం, వ్యస్తాక్షరి, చదరంగం. పుష్పగణనం అనే అంశాలున్నాయి. ఇందులో 
కొన్నింటికి మారుగా దత్తపది, నిషిద్ధాక్షరి, పదహరుగళ్లున్న చదరంగంలో ఎటుకూడినా 
ఒకే అంకె వచ్చే యాం ్రికచి త్రం, చదరంగంలో అన్ని గళ్ళలోనూ గుర్రాన్ని దాటించడం, 
గంటలు లెక్కపెట్టడం మొదలైనవి చేరుస్తారు.” రంగరాజు చెప్పిన ఎనిమిది అంశాలూ మన 
అష్టావధానాలలో కొన్నింటికి సరిపోతాయి. శౌరికాభిఖేలనం ఏమిటో తెలియదు. 

ఈ ప్రాచీన అష్టావధానిచేత అంకితం పుచ్చుకొన్న రాయప్ప నాయడు 
వెలుగోటివారి వంశంలోని ఇరవయ్యోతరంవాడు. వెంకటపతి రాయలవారి కాలంలో 
సుప్రసిద్ధుడైన కస్తూరి రంగప్పనాయనికి ఈ రాయప్ప పెదతండ్రి మనుమడు. క్రీ.శ. 1580 
ప్రాంతాల నుంచి రంగప్ప ఆరవీటి రాయలకు తోడ్చడ్డాడు. అతని తరువాతి తరంలోని 
రాయప్ప (కీ.శ. 1600 ప్రాంతాలలో గ్రంథాలు అంకితం పుచ్చుకొని ఉండవచ్చు. కనుక 
రంగరాజుకాలం నిస్సందేహంగా 1575-1600 ప్రాంతాలని భావించవచ్చు. 


ఈ రంగరాజుకు ఏవిధంగా బంధువో తెలియదుగాని ఈ ఇంటిపీరుతోతే 
భావనామాత్యుడనే కవి ఒకడు కనబడుతున్నాడు. ఇద్దరూ శ్రీవత్సగోత్రులే. ఇద్దరూ 
అద్దంకీ సింగరాచార్యుల శిష్యులే. అందుచేత వీళ్ళు ఒక కుటుంబంలోని వాళ్ళూ, ఒక 
కాలంలోని వాళ్ళు అని నిర్ణయించవచ్చు. రంగరాజ శతావధానికి ఈ భావన పినతండ్రి 
కావచ్చు. ఇతడు కామేశ్వరి చరిత్రం అనే డ్విపదకావ్యం వ్రాశాడు. 

ఈ కావ్యం గురించీ ఈ కవి గురించీ 'కులపురాణాలూ, స్థలపురాణాలూ, సిసలు 
పురాణాలూ” అనే ప్రకరణంలో ఇంతకుముందు చెప్పుకొన్నాం. 

12. ఎలుగంటి పెద్దన ; తొలి యుగాలలో పూర్వులు అనువదించిన శాస్త్ర గ్రంథాలను 
ఆకవీటీకాహాల యురకలో మళ్ళీ కొత్తగా తెనిగించడం జరిగింది. కామందకం మొదలైనవి 
అలాగే తిరిగి తర్జుమా చేశారు. వీరాచార్యుల సారసంగ్రహగణితాన్ని చాళుక్కయుగంలో 
పావులూరి మల్లన్న అనువదించాడు. ఈ యుగంలో ఎలుగంటి పెద్దన తెనిగించాడు. ఈ 
క్రింది కారణం చెప్పాడు ; 

వీరాచార్యులు సంస్క్కృతాన గణితాల్‌ విఖ్యాతిగా జేసెదా 

నారూఢిం బది పావులూరికవి మల్లామాత్యు తెల్సించె న౯ 

పిరేగాని' గుణించలేరు గణకుల్‌ భిన్న ప్రకీర్ణంబు లీ 

తీరైన౯ ఎలుగంటి పెద్దన యవి౯ దెల్బె౯ గుణించక్‌ ధర౯. (2.114) 


7. తెలుగుభాషాసమివివారి విజ్ఞానసర్వస్వం-౪1, (విశ్చసాహితి), పుట 622. 
8. వెలుగోటివారి వంశావళి - నేలటూరి వెంకటరమణయ్యగారి పరిష్కరణ, పుట 60 తర్వాత వంశవృక్షం. 


ఇతర కవులు 485 


ఈయన ఏ ఊరివాడో, ఎప్పటివాడో సరిగ్గా తెలియదు. ఇతడు సకలగణిత పద్ధతులో 
పారీణుణ్ణి అని చెప్పుకొన్నాడు. రాజసభలలో ధీరుడు. ఇతని భిన్న ప్రకిర్ణగణితాల ప్రతీ 
ఒకటి మద్రాసు ప్రాచ్యలిఖిత (గ్రంథాలయంలో అసమగంగా ఉంది. 


13. బద్దెవీటి దత్తప్ప: ఎలుగంటి పెద్దన్న ఏ రాజు సభలో ధీరుడో చెప్పలేంగాని 
దత్తప్ప అనే మరొక గణితశాస్త్రవేత్త మాత్రం సుగుటూరి చిక్కరాయల కొలువులో 
ఉండేవాడు. ఆ ప్రభువు ఆజ్ఞాపిస్తే “గణీతదీపిక' అనే గ్రంథాన్ని పద్యాలలో వ్రాశాడు. ఇది 
కూడా అముద్రితమే. దీని ప్రతి అడయారు గ్రంథాలయంలో ఉంది. చిక్కరాయల కాలం 
1510-75 ప్రాంతాలు కనుక ఈయన కూడా అప్పటివాడేనని పండితులు లెక్కించారు. 

14. నెప్పలై అప్పన్న | ఇతడు శ్రైవాగమశిఖామణీ అనే 5 ఆశ్వాసాల మత గ్రంథం వ్రాసి 
శ్రీశ్రైలమల్లికార్డునునికి అంకితమిచ్చాడు. విభూతి, రుద్రాక్షలు, శివలింగం మొదలైనవి 
ఎలా ధరించాలో, ధరిస్తే ఏమిటి ఫలమో, శివపూజలో ఎంత మహత్వం ఉందో 
ఈ గ్రంథంలో కవి వివరించాడు. ఇతడు ఇవలూరి వామనారాధ్యుల శిష్యుడు. ఈ 
శెవాగమకశిభఖామణి అముద్రితం (1.462). దీని గద్యలో కవి తాను సరస కవితాచాతుర్యం 
గలవాడనని చెప్పుకొన్నాడు. ఆ చాతుర్యం ప్రకటించే కావ్యాలు ఇతడేం వ్రాశాడో! 


15. మల్లవరపు వీరేశ్వరుడు : అప్పన్నలాగే సరసకవితాచాతుర్భం గలవాడు 
మరొకడున్నాడు. అతడు కూడా ఇవటూరి వామనారాధ్యుని శిష్యుడే. భల్లాణ చరిత్ర అనే 
5 ఆశ్వాసాల పద్యకావ్యం వ్రాసి మల్లవరంలోని నాగేశ్చరునికి అంకితమిచ్చాడు. ఈ 
మల్లవరం కృష్ణా జిల్లా గుడివాడ కావాలో ఉంది. భల్లాణుడనే ఒక రాజువద్దకు 
ఒకనాడు ఈశ్చరుడు మిండజంగం వేషంలో వచ్చి తనకు వారకాంత కావాలని 
అడుగుతాడు. ఈ కథను మరికొన్ని గాథలతోనూ, విభూతిధారణఫలం, పంచాక్షరీ 
మహిమ మొదలైనవాటితోనూ కలిపి పీరేశ్చరుడు రచించాడు. ఇతని రచనలో 
''దేవతామాహాత్మ్యములే కాక కవితా లక్షణమైన చమత్కారముగూడ కలుగుటచే 
కావ్యసిద్ధియు నేర్చడినది. మరియు ధారాశుద్ధి గలిగియుండుటచే వివిధ కవులు రచించిన 
భల్లాణచరిత్రములలో నిది యుత్తమమైనదనియు చెప్పవచ్చును”. అని పరిశోధకుల 
అభిప్రాయం." ఈ భల్లాణచరిత్ర అచ్చుపడలేదు (0.598) 

16. పెనుమర్తి వెంకటార్యుడు | లాక్షణికులు అనేకులు “అనేకదార్ల' ఛందాలు 
చెప్పారని, స్వేద్భాయుతబుద్ధితో లక్షణ విలాసమనే గ్రంథాన్ని ఈయన వ్రాశాడు. 
ఇందులో 'ఇరువదార్యతు లిర్వది ప్రాసభేదముల్‌' చెప్పాడు. ప్రాచీన లక్షణగ్రంథాలు 
ఎన్నింటినో చూచి లక్ష్యలక్షణాలను చేర్చాడు. ఈ 'లక్షణవిలాసం' అసమగగ్రం; 
అముద్రితం. దీనిని అప్పకవి తన పుస్తకంలో పేర్కొన్నాడు. లక్షణ విలాసంలో 
ఉదాహరించిన కొన్ని గ్రంథాలు నేడు దొరకవు. అవి ఇవి: 1. ఆదినారాయణవిలాసం, 
2. ఆదిపురాణం, 3. కవికంఠాభరణం, 4. నీతిభూషణం, 5. మర్రికంటివారి ప్రయోగం, 
6. విజయసేనం. 

9. “ఆంధ్ర కవిసప్తశతి' - బులుసు వెంకటరమణయ్యగారు. పుట ౪. 
10. వీర్టైవాంధ్ర వాజ్మయం - శిష్టా రామకృష్ణశాస్త్రిగారు, పుట 245. 


486 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విజయసీనంలోనిదని చెప్పి అప్పకవి ఒక పద్యాన్ని (3-254) ఉదాహరించినాడు. 
బహుశా దానిని ఈ లక్షణవిలాసంనుంచే స్వీకరించి ఉంటాడు. వెంకటార్యుడు చూపించిన 
మర్రికంటీవారి ప్రయోగం ఒకవేళ మరింగంటి వారి ప్రయోగమేమో అని 
అనుమానించవచ్చు. ఆయితే “మర్రిఛందం' అనే పుస్తకం ఒకటి ప్రాచ్యలిఖిత 
[గ్రంథాలయంలో ఉంది ౧.130858). ఇది చదలువాడ రామునికి అంకితం. లక్షణవిలాసాన్ని 
మర్రిఛందాన్ని చైపారువేయాలి. 


17. కోట శివరామకవి; శృంగారవీరరసాలకే పెద్దపీటలు వేసి ప్రబంధాలు నిర్మించే 
కాలంలో భయానక, వీభత్సరసాలకు ప్రాముఖ్యమిచ్చి శాంతరసాన్ని దృష్టిలో పెట్టుకొని 
రచించడమనేది వింతగానే ఉంటుంది. ఇది కోట శివరామకవి చేశాడు. ఇతడు అభినవ 
ధూర్జటి శిష్యుడు. ఈ ధూర్జటి అష్టదిగ్గజాలలో ఒకడైన కవిధూర్దటే కావచ్చు. తన గురువు 
సారచిత్ర కవిత్వగరిమ ప్రబంధసంఘాలు చేసినవాడని శివరామకవి చెప్పాడు. ఇతడు 
కాళీభక్తుడు, ఆమె వరప్రసాదలబ్ధ సాహిత్యవైభవుడు. కాళహస్తీకి దగ్గరి కోట గ్రామానికి 
కరణీకమొనగించినవాళ్ళ వంశంలో పుట్టాడు. ఇతని తాత పేరును బట్టి చూస్తీ ఇతడు 
తమిళుడేమో అనిపిస్తున్నది. అరవవాళ్ళలో అన్నయ్య ఆనడానికి “అణాచ్చి' అంటారు. 
లీవరామకవి తన తాత పేరు “అణాచ్చి' అని చెప్పాడు. అయితే తండ్రీపేరు మాత్రం 
బాపనయ్య. | 

సానందోపాఖ్యానం అద్భుతలోకోత్తరమైన ఇతిహాసమని ధూర్జటే చెప్పినట్టు కవి 
విశదం చేశాడు. ధర్మప్రసంగుడనే ముని ఒకనాడు చెప్పిన కథలు చెప్పాడు. “పుణ్య 
మొనరించువారలు వొందుగతులు, బాప మొనరించువారలు పడెడు వెతలు” అని ఆయన 
చెప్పాడు. వీటిని సానందుడనే బుషి విన్నాడు. బాధపడ్డాడు. "'కొందరిట్లా 
మహనీయవైభములంది. సుఖించుటేమిటికి? కొందరీబాములు బొందు టేమిటికి?”' అని 
వితర్కించుకొన్నాడు.- సర్పజీవదయాపర్వతం, సర్వదేవవిభుత్వం గల దేవుడు ఇలా 
పక్షపాతం చూపడం బాగులేదనుకొన్నాడు. 


కపటనాటకసూ త్రాధికారి శివుడు - వసుధలోపల జన్మించువారి కెల్ల 
జిన్మయానందనిర్మలచిత్త మొసగ- దనదు బండార మేమైన దరగిపోనొ? 


అని సానందుడనుకొన్నాడు. నరకాన్ని కళ్లారా చూడాలనుకొన్నాడు. చూశాడు. అతని 
గుండె కరిగింది. శివపంచాక్షరీ మంత్రంతో అక్కడి పాపులందరికీ విమోచనం 
కలిగించాడు. ఈ కావ్యంలో యమయాతనలను, నరకబాధలను కవి కళ్ళకు కట్టినట్లే కాక 
_ కలలోకి వచ్చేటంత భయంకరంగా చిత్రించాడు. యమలోకానికి వో దారిలోనే 
వీలైనన్ని 'చిత్రహింసలూ వర్ణించాడు. ఆ దారిలో రొంపిగలిసిన కొత్త సున్నంపుటేళ్ళూ, 
పెద్దచీకట్లు గ్రమ్మెడు పెద్దపాదలూ ఉంటాయట. గ్రామ గంగ జాతరకు దామెనలు కట్టి 
కొంచుబోవు దారిగొర్రెలట్లు పాపమతులను బట్టి బల్మిగా యమభటులు 
తీసుకుపోతారట. వీడికి పువ్వులదండలు వేడుక అని తేళ్ళదండలు వేస్తారట. మానవుడు 
చెయ్యగలిగినన్ని పాపాలనూ, వాటికి వెయ్యగలిగినంత దుర్భర  కరఠినశిక్షలనూ 


ఇతర కవులు 487 


నివరామకవి వర్ణించాడు. కొందరికి మంచి గతులు, కొందరికి ' పాడువెతలు ఎందుకు 
కలగాలి? అని సానందునిలాగ ఆలోచించడం ప్రతియుగంలోనూ అవసరమే. 


18. కొటికలపూడి సోమనాథుడు, నవాబుల పాలనలో వినుకొండ పరగణాను 
రామలింగభాస్కరుడు పరిపాలించేవాడు. ఇతనికి ముద్రమంత్రి అనే దత్తపుత్రుడున్నాడు. 
ఈ ముత్తయ్య జనక తండ్రి గుంటుపల్లి పెదవీరరాజు; పినతండ్రి గుంటుపల్లి తిప్పయ్య. 
కొటికెలపూడి సోమనాథుడనే కవి విష్ణుమిత్రోపాఖ్యానం అనే 5 ఆశ్వాసాల 
ప్రొఢకావ్యాన్ని ఈ తిప్పమంత్రికి అంకితమిచ్చాడు. తన కవిత్వం ఎలా ఉంటుందో 
కృతిపతి నోటంట కని ఇలా చెప్పించాడు: 


సరసాగ్రేసర కోటనార్యుని తనూజా! సోమః విద్వత్సురం 
దర! నీ చాటువచోవిజృంభణములుద్దాటించు నర్ధిందుశే 
ఖరకోటీరకుటీరకో టరలురఠద్గంగో ర్మిధారాశివం * 
కరఘంఘంఘమచ కమచత్కారప్రగల్పార్చటి౯. 


ఈ కవి తండ్రి కోటయ్య గొప్ప. పండితుడు. కుకవికుంజరఘటాపంచాననుడు. 
తండ్రిలాగే సోమనాథుడు కూడా కుకవులపాలిటి గొడ్డలి. కృతిపతి ఇలా చెప్పాడట. 


కొటికెలపూడి సోమవిధు కోటయసోమ సరస్వతీశిరః 
కటకకిరీటరత్న ఘటికామహనీయధగద్ధగప్రభా 

పటలతిర స్కి యాధిగతపాటవముల్‌ భవదీయవాకృముల్‌ . 
కుటిలవిరోధియోధకవిలోక కఠోరవనీకుళారముల్‌ 


ఈ కవికి 'శారదాభరణాంకు' డనే బిరుదు కూడా ఉంది. ఆంధ్రదేశంలో రెండు 
కొటికలపూడి గ్రామాలున్నాయి - ఒకటి గుంటూరు జిల్లా ఒంగోలు తాలూకాలో; 
ఇంకొకటి కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో. కవి ఏ గామంవాడో చెప్పలేం. ఇతడు 
వ్రాసిన విష్ణుమిత్రోపాఖ్యానం ముద్రితమే. తిప్పయ్యలాగే అతని అన్న కొడుకు 
ముత్తమంత్రి కూడా విద్యాపోషకుడు. దాశ్తార్హచరిత్ర అనే కృతిని అంకితం 
పుచ్చుకొన్నాడు. ఇతనిపై ఎందరో కవులు చాటువులు చెప్పారట. వాటిలో కొన్నిటిని 
కొణిదెన బాలకృష్ణయ్యగారు శ్రీముఖసంవత్సరాది సంచికలో ఉదాహరించారు. 


నావిద్వత్క వితావిశ్ళంఖలవచో పుణ్యాధారాశధా 
రావష్టంభ విజృంభణమ్మునకు నౌరా! వీరముత్త ప్రధా 
నావిర్భూ తవితీర్ణిగల్లవలె, లేదా యన్యుల౯ వేడనా? 
ఛీ; వాచార్భటి! ఛీ! కవిత్వము! చి ఛీ ఛీ యర్థకాంక్షగతుల్‌! 


ఈ ముత్తమంత్రి అంకితం పుచ్చుకొన్న దాశార్హచరిత్ర ఎవరు వ్రాశారో తెలియదు. 


19. నేబది కృష్ణమంత్రిః ఇతడు నిజంగా మంత్రే. ఏదో చిన్న గ్రామానికి అధికారిగా 
ఉండే ఉద్యోగి దగ్గర కరణీకపు లెక్కలు వ్రాసే మంత్రి కాడు. క్రీశ. 1580- 1612ల మధ్య 
గోలకొండ రాజ్యాన్ని పాలించిన ఖులీ కుతుబ్‌షా ప్రధాని మండలిలో ఒకడు. 'ఇతని 


488 సమగాంధభ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వంశంలో 6వ తరంలోని తాతగారు బెడందకోట సుల్తాక్‌ షా వద్ద 'నేబతి వదవిలో 
ఉన్నాడు. నేబతి అనే మాట '“నియాబత్‌ అనే పదానికి తెలుగురూపం. దీనికి రాయబారి, 
స్థానాపతి అని అర్థం. కృష్ణమంప్రి తండ్రి కమల మంతి. పానుగంటి పట్టణాధ్యక్షుడు. 
కృష్ణమంత్రి పంచతంత్రాన్ని వైష్టవప్రబంధంగా మార్చి రచించాడు. దానికి రాజనీతి 
రత్నాకరమనే పేరు పెట్టాడు. కథను శ్రీరంగంలో మొదలుపెట్టాడు. విష్ణుశర్మ ఆ ఊరిలో 
రాజాగారి విడ్డలకు కథలు చెప్తాడు. సంజీవుకుణ్ణి బేహారి తిరుపతి వెంకన్నకు సమర్పించి 
అచ్చుపోసి విడిచివేస్తాడు. కృష్ణమంత్రిని చరిత్రకెక్కని చరితార్జునిగా ఆంధ్రదేశానికి 
పరిచయం చేసినవారు మిత్రులు డా॥ బి, రామరాజుగారు. “పంచతంత్రముపై వైష్ణవ 
ముద్రయు, మరియు నాంధ్రత్చ ముడ్రయు నచ్చొత్తి రాజనీతిరత్నాకరమును 
వెలయించినాడీ గోలకొండ నియోగి మంత్రి” యని వారు చెప్తున్నారు. ఈ కవి కవిత్వాన్ని 
అతని గురువు కందాళ రంగాచార్యులుగారు ఇలా మెచ్చుకొన్నారట. 


పరువపు బొండుమల్లియల బంతులొకో మరి జూజులో యనన్‌ 

విరవిరవాది పువ్వు లన వెన్నెలలో కుముదంబులో యనన్‌ 

సరసిజకర్ణికా కృతులు చల్లని తావుల పిక్కటిల్లుచున్‌ 

నెరనె భవత్కవిత్వములు నేబతి కృష్ణకళాధురంధరా! , (రాజ, 1-37) 
ఈ కళాధురంధరుని కృతి అచ్చుపడడం అవసరమే. 


26. _పెద్దరాజుగారి రామరాజు: ఇంద్రాణీ, రుద్రాణి అని ఎవరో కొందరు 
ఆడవాళ్ళను భర్తల భార్యలుగా వ్యవహరించినా మన దేవతలలో చాలామంది వాళ్ళ 
భార్యల భర్తలుగానే మనం గుర్తిస్తాం. ఉమాపతి, లక్ష్మీపతి, సీతాపతి మొదలైన పేర్లు దానికి 
నిదర్శనం. అయితే దేవతా స్త్రీలలో చాలా కొద్దిమందిమీద విడిగా మనవాళ్లు శతకాలు 
చెప్పారు. తాళ్ళపాక అన్నమయ్య లాంటి కవి ప్రతిపద్యంలోనూ అలమేలుమంగను 
పేర్కొన్నా శతకాన్ని వెంకటిశ్చరా అన్న మకుటంతోనే రచించాడు. శ్రీరామునిపై దేశంలో 
ఉన్న శతకాలకు తక్కువలేదుగాని, సీతమ్మపైన ప్రత్యేకంగా శతకమున్నట్టు కనబడదు. 
అయితే ఈవని రామరాజు అనే కవి చెప్పిన రెండు చాటుపద్యాలలో సీతమ్మను 
సంబోధించడం జరిగింది. వ్యక్తుల నామాలలో ఉన్న సంధుల వల్ల వచ్చే 
అఖండయతులను పేర్కొంటూ “అమ్మా అనుటకు ఈవని పెద్దిరాజు రామరాజు 
చాటుధార అని అప్పకవి ఈ క్రింది పద్యాలను ఉదాహరించాడు. (అప్ప. 3-232, 233); ' 


ఇమ్మహిలో మహనీయగు- అమ్ముల నీ పాటి గలరె నానావిధదే 

శమ్ముల శ్రీరాముని సీ-తమ్మా మాయమ్మ నిత్య వర్గములిమ్మా 

ఇమ్మా మదధీష్టంబులు- కొమ్మా మా మొక్కులెల్ల గురమతితో మా 

యమ్మా రఘునందను సీ-తమ్మా సౌభాగ్యసిద్ధిదాయిని వమ్మా! 

ఈ రెండు చాటుధారలని అప్పకవి చెప్పాడు. అయితే ఇవి ఒక శతకంలోనివేమో 
అన్న అనుమానం కలుగుతున్నది. 3, 4 పాదాల ప్రాసల మలుపులో “సీతమ్మా! అనే 
మకుటం ఉందేమో! శతకమయితీ ఆ సంగతి అప్పకవి చెప్పనే చెప్పేవాడు. ఏమైనా 


ఇతర కవులు 489 


అప్పకవిలాంటి లాక్షణికుడు ప్రమాణంగా స్వీకరించిన కవి తక్కువవాడు మాత్రం 
కాదు. ఏవో మంచి పుస్తకాలే రచించి ఉంటాడు. అయితే వ్రాసిన కావ్యాలేమిటో 
తెలియవు. ఇతని ఇంటిపేరు 'ఈవని' వారని మాత్రమే అప్పకవి చెప్పినదానివల్ల 
విశదమవుతున్నది. 


21. పలకలూరి గోపన్న: అళియ రామరాయల వద్ద ఉన్న బయకార రామప్ప అనే 
సంగీత విద్వాంసుడు 'స్వరమేళకళానిధి' అనే కృతి రచించాడు. ఇతడు దండనాథుడుగా 
కూడా పనిచేశాడు. ఈ రామప్పకు బాచమరుసయ్య అనే పినతండ్రి ఉన్నాడు. ఇతడు . 
అచ్యుతదేవరాయలవారి వద్ద మంత్రిగా ఉండేవాడు. ఎన్నో దానధర్మాలు చేశాడు, పొదిరి 
కుప్పం ఇతని స్వగ్రామం. తిరుపతి దేవస్థానానికి ఎన్నో దానాలు చేశాడు. ఇతని 
శాసనాలు క్రీ. శ.1534 నుండి 1547 దాకా కనటడతాయు. కొండవీడులో గోపీ పనాధథస్వామిని 
ప్రతిష్టించాడు. గోపీ పనాథపురాన్ని నిర్మించాడు. ధైర్యసాహసాలతో యవనుల బలాన్ని 
గెలిచాడు. అయితే ఉద్యోగరీత్యా బాచమరుసయ్య కొందరు బ్రాహ్మణులను హింసించి 
నట్టుంది. ఆ బాధ పొందినవాళ్లలో ఈ గోపన్న, ఒకడు, ఒక చాటుపద్యం చెప్పాడు, 


' గోలకొండమలకగోవుల భక్షించు - గొంవీటి విప్రకులము నెల్ల 

బాచమరుసు చేరి భక్షించుచున్నాడు - మలకమేలో? బాచమరుసు మేలో? 
గోపన్న చెప్పిన ఈ పద్యాన్ని అప్పకవి ప్రమాణంగా స్వీకరించి నామాఖండ విశ్రమాలు 
చెప్పి సందర్భంలో (3-231) “అరుసు' అనే మాటను పేర్కొంటూ ఉదాహరించాడు. 
గుంటూరు తాలూకాలో పెద్ద పలకలూరు, చిన్న పలకలూరు అనే గ్రామాలున్నాయి. 
గోపన్న బహుశా వీనిలో ఒకదానికి చెందినవాడవుతాడు. నవాబుల యుగంలో ఈ 
పలకలూరు కొండవీటి మండలంలో ఉండేది కాబోలు. గోపన్న కేవలం ఒక చాటువు 
చెప్పిన కవి కాడని, ఏవైనా గ్రంథాలు రచించి ఉంటాడని, అందుకే అతణ్ణి అప్పకవి 
ప్రామాణికుణ్జిగా స్వీకరించాడని చాగంటి శేషయ్యగారు భావించారు." గోపన్న వ్రాసిన 
కావ్యాలు పేరైనా తెలియకపోవడం దురదృష్టమే. 

22. ఎడవల్లి పర్వతన్నః అప్పకవి ధర్మమా అని కొంతమంది కవుల పుస్తకాల పిర్లు 
కాకపోతే కనీసం చాటుధారలైనా దొరుకుతున్నాయి. అతడు ఎడవల్లి పర్వతన్న పద్యాలు 
రెండు ఉదాహరించాడు. ఒకటి తిట్టుపద్యం. ఆరింట 'త'కారం పెట్టి పద్యంతో ఎవరినైనా 
తిడితే అది పాముకాటే అని మనవాళ్ళ విశ్వాసం. అలాగే అయిదింట “హః కారం కూడా 
ప్రమాదకరమే. ఎవరో బంగారు కామయ్యను పర్వతన్న ఇలా తిట్లాడట (అప్ప. 2-377). 

అంగజసంహారుండగు - సంగరభీముండు ప్రశయసమయోగ్రుండై 

యింగలపుగంట జూచిన - బంగరు కామయ్య మేను భస్మం బయ్యE్‌. 
ఇటువంటి తిట్టుపద్యం చెప్పిన పర్వతన్న దీవనపద్యాలు గూడ చెప్పగలడు. కర్నూలును 
పాలించిన గోపాలరాజుగారి కత్తిమీద అతను చెప్పిన పద్యాన్ని బువశికి చూపించిన 
ప్రామాణిక ప్రయోగాలలో అప్పకవి ఉదాహరించాడు. 

రణరంగంబున నీ శితాసి యరినోరం బూరిగైకొన్న దా 

నణు మాత్రంబును వానిపైన దెగ దాహా! చిత్ర మూహింపగా 
11. ఆంధ్రకవితరంగిణీ-0 పుట 87. 


490 సమగాంధ సాహిత్యం - రెండవ సంపుటి 


దృణమే కవలె దారికట్టు మొనకట్టిద్దారుణీ మండలి౯ 
బ్రణుత ప్రాభవకందనోలిపురగోపాలా! క్షమావల్లభా! (అప్ప. ౩-3) 


ఈ గోపాలరాజుగారు అళియ రామరాయల తమ్ముని మనుమడని చాగంటి 
శేషయ్యగారు ఊహించారు.!? పర్వతన్న వ్రాసిన గ్రంథాలేమిటో తెలియవు. 


23. పొట్లూరి గోపన్న: ఏ గ్రంథం బ్రాశాడో తెలియదుగాని ఈ కవిని 
ప్రామాణికునిగా ఎంచి, అప్పకవి, నామాఖండ విశ్రమాలను చెప్తూ, ఇతనిదో పద్యం 
ఉదాహరించాడు. 


అన్నలుడు రూపమున సిరి- యన్న కళాయుక్తి భరతునన్న కరుణచే 
నన్న సముద్ర పెద చి-న్నన్న కుమారుండు వేంగళామాత్యు డిలన్‌. (అప్ప. ౩-224) 


అప్పకవి కొన్ని గ్రంథాల పేర్లు చెప్పాడుగాని వాటి కవుల పేర్లు తెలియవు. అవి 
చమత్కార రామాయణం, చారుధేష్టచరిత్ర, దేవీ విజయం, మధుసేనం, శారదాదర్చ ణం. 
వీటిలో కడపటిది లక్షణ గ్రంథం. వీటిలో ఒకటో, లీక మరేదో గోపన్న వ్రాసినది. 
ఈ పద్యంలో చెప్పిన వెంగళామాత్యునికో, అతని వంశంవాళ్ళకో బహుశా అంకితమై 
ఉంటుంది. పాటూరు. గుంటూరు తాలూకాలో ఉంది. కవి ఆ ఊరివాడే కావచ్చు. 


24. వణుకూరి గురవరాజు: అప్పకవి కవి పేరూ, (గంథం పేరూ చెప్పి 
ఉదాహరించిన పద్యాలు కూడా కొన్ని లేకపోలేదు. నామాఖండా విశ్రాంతుల 
ఘట్టంలోనే. వ్యక్తుల పేర్ల చివర “ఆయి' అని చేర్చితీ యతి నిల్పడానికి ప్రయోగాలు 
చూపెట్టాడు. గురవరాజు వ్రాసిన శమంతకమణిచరి త్ర కావ్యంలోని కృత్యాది పద్యాన్ని 


ఉదాహదించాడు. 

కాయవచోమనస్థలన కల్పిత దోషములెల్ల బాయగ 

నాయెదలోన నిత్యము సనాతనధర్మము బూని యర్మిలిన్‌ 

బాయక కొల్లు రామనరపాలనిరంతర సౌఖ్యదాయి శ్చ 

తాయిసమస్త శోభనవిధాయి మహతృలసిద్ధిదాయిగన్‌ (అప్ప. ౩-237) 
ఈ శమంతకమణి చరిత్ర దొరకడం లేదు. 

25. రాచపూడి వెంకటయ్య : గురవరాజులాగే పేరు చివర “ఆయి' చేర్చి పద్యం చెప్పిన 
మరొక కవి ఈయన గంగానదిని గంగాయి అన్నాడు. (అప్పకవి. 3-236) 

వ్యాయామజనితమాయో- పాయసమస్తాఘములు నివారణమగు దు 

ష్కాయంబు పూతమగు గం-గాయిని బొడగన్న దానమాడిన మాత్రక. 

ఇది ఫలానా గ్రంథంలోనిదని అప్పకవి చెప్పలేదు. “రాచపూడి వెంకటయ్య 
చాటుధారి అని పేర్కొన్నాడు. రాచపూడీ గ్రామం ఒంగోలు తాలూకాలో ఉంది. కవి ఆ 
. ప్రాంతంవాడై, అప్పకవినాటికి అతని పేరు సుప్రసిద్ధమైందనుకోవాలి. 


12. ఆంధ్రకవితరంగిణి, “ పుట 252. 


ఇతర కవులు 491 


26. గౌరరాజు : వెంకటయ్యలాగే అప్పకవి కాలంనాటికి ప్రసిద్ధుడైన మరొక కవి 
గౌరరాజు. ఇతని చాటుధారగా అప్పకవి ఈ పద్యాన్ని, నిత్యసమాసవిశ్రాంతుల 
సందర్భంలో 'నాక' శబ్దానికి ఉదాహరణగా చూపెట్టాడు (అప్పు. ౩-158) 


ప్రాకటదర్పులై సకలరాయని లక్క నృపాలు వాజిలో 
దాకు విరోధిసైన్యము మదం బొదవన్‌ వరియింపవచ్చుచో 
నాకస మెల్ల గ్రమ్ముకొను నంచిత దివ్య విమానసంచర 
న్నాక విలాసినీ చరణ హంసకభూరి రుణం రుణధ్వనుల్‌. 


కడప జిల్లా రాజంపేట తాలూకా గుండ్లూరులో లక్కనృపాలుని శాసనా 
లున్నాయని, అవి క్రీశ.15 శతాబ్ది ఉత్తరార్థంలోనివని చాగంటి శేషయ్యగారు వ్రాశారు.]3 
అక్క య్యదేవమహారాజు పొత్తపి నాటికి అధిపతి. అందుచేత గౌరరాజు ఆ 
ప్రాంతాలవాడని చెప్పవచ్చు. క్రీ.శ1600కు పూర్వుడని కచ్చితంగా అనుకోవచ్చు. 


27. కంచి వీరశరభయ్య : ఆద్యసత్కథలనే కావ్యాలుగా రచించాలనే పట్టింపులున్న 
ఏ సాహిత్యంలోనైనా ఒకరు వ్రాసిన కావ్యాలనే ఇంకొకరు వ్రాయడం పరిపాటే. అయితే 
ఈ కవులలో ఎవరు ప్రాచీనులో, ఎవరు ఆర్వాచీనులో కేల్చుకోవడం కొంత 
ఇబ్బందికరమే. మన కవులు తమకు పూర్ణం ఈ గ్రంథాలు వ్రాసిన వాళ్ళ పీర్లు వివరాలు 
చెప్పరు. తన కన్నా ముందు కొందరు హరిశ్చంద్రుని కథ వ్రాశారనీ; వారికి 
మెరుగుపెట్టేటట్టు దాన్ని వ్రాస్తున్నాననీ కనీసం ఒక కవి చెప్పాడు. అతడు కంచి 
వీరశరభయ్య. ఇతని తల్లి పండితారాధ్యుల వంశంవాళ్ళ ఆడపడుచు. వీరశరభయ్య తన 
హరిశ్చంద్రోపాఖ్యానాన్ని శ్రీశ్రైలమల్లికార్డునస్వామికి అంకితమిచ్చాడు. తన కావ్యంలో 
ఇలా చెప్పాడు : 

“హరిశ్చంద్ర మహాసార్వభౌమోత్తముసద్దుణసంఘాతంబు లెక్కింప విధాతకైన 
శత్యంబు గాదని మనంబున గణియించి యందందు గొందరు కవిజనోత్తములందంబు 
వాటిల్ల రూపించి, తమయోపిన విధంబుతోడ ననవద్యగద్య పద్యాధిక ప్రబంధ 
బంధురంబుగా రచియించిన తెరంగు కంటె మెరుంగు పెట్టినట్లు భవ్యాంబగు 


నిమ్మహాకావ్యంబు...'' (D.932) 

ఇతరకవుల రచనలకు ఇతడు ఎలా మెరుగుపెట్టాడో తెలియదు. శంకరకవి 
కవిత్వంకంటె ఈ కావ్యంలో మరీ అధికమేంలేదని చాగంటి శేషయ్యగారు చెప్పారు.!* ఈ 
కవి కంచివాడని, ఇతని గ్రంథాన్ని కంచికావ్యం అంటారనీ బ్రౌక్‌దొరగారు వ్రాసి 
పెట్టారు.15 వీరశరభయ్య వ్రాసిన హరిశ్చంద్రోపాఖ్యానం ముద్రితమైనా దొరకడంలేదు. 
దీనికి వ్యాఖ్యానం కూడా ఒకటి అముద్రిత గ్రంథాలలో ఉంది (0.936) బ్రౌనుదొరగారు 
త శరభయ్య కవిగ్రంథాన్న్ని ఇలా మెచ్చుకొన్నారు. 
13. ఆంధ్రకపతరంగిణి, V1 పుట 5౪. 


14. ఆంధ్రకవితరంగిణీ, ౫, పుట జి 
15. మద్రాసు ప్రాచ్యలిథిత గ్రంథాలయం డి. కేటలాగు, 1, పుట 1228, 


492 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


The tale of Hanschandra by Veerasarabhayya is exceedingly popular. It is 
composed in a beautiful classical easy style; it is an original Telugu poem and is full of 
amusing incidents {(D.935). 


ఈ కంచికావ్యంలోని కథ కంచికి పోకుండా సాహితీపరులు కొంచెం 
జాగ్రత్తపడాలి. 

28. సర్ప్వజ్ఞ పద్మనాయకభూపాలుడు : క్రీ.శ.1475 ప్రాంతాలలోనే తెలంగాణాను 
పాలించిన పద్మనాయకుల రాజ్యం అంతరించింది. గోలకొండ నవాబులు గద్దె ఎక్కారు. 
అయితే 'చాపచిరిగినా చదరంత' అని పద్మనాయకుల వంశంలోని కొందరు చిన్న చిన్న 
భూభాగాలపై అధికారం చలాయిస్తూ పాత బిరుదులన్నీ ధరిస్తున్నట్టుంది. పద్మనాయక 
రాజ్యాన్ని స్థాపించడానికి ముందు ఈ వంశీయులు శ్రీశైలానికి ఉత్తరాన ఉన్న 
ఉమాచలంలో ఉండేవాళ్లు. సామ్రాజ్యం పోయాక పద్మన్తాయకులలో ముగ్గురు 
నూరేళ్ళకాలంలో ఒక సర్వజ్ఞ పద్మనాయకభూపాలుడు సారంగధర చరిత్రను యక్షగానంగా 
వ్రాశాడు. పద్మనాయకులలో ముగ్గురు సర్వజ్ఞ సింగభూపొలురు ప్రసిద్ధులు. వాళ్ళ ముగ్గురి 
తల్లుల పేర్లూ పోచమదేవులే! యక్షగాన రచయిత అయిన సర్వజ్ఞుడు కాచమనేని 
గారాబు సుతుడు. అందుచేత ఆ సర్వజ్ఞులలోని ఏ ఒక్కడూ ఈ సర్వజ్ఞుడు కాడు. ఇతనికి 
ఆగమ పురాణేతిహాసాలు ఇష్టం. వీణాది సంగీతవిద్యావినోది. వాణీ వివేకాది వరచ క్రవర్షి. 
సహజ విక్రమకీర్తి. సర్పజ్ఞమూర్తి. ఇతడు సనాతన “గానశాస్త్ర ప్రబంధకర్తల కరుణపడసి' 
“కడునొప్ప సారంగి. కత దిగంతముల _ పుడమీశ్చరులు మెచ్చ బుధులు 
చరియింప-సరసులు గొనియాడజాణలౌననగి రచించాడు. సారంగధరుని చరిత్రను 
మొట్టమొదట తెనుగు దేశానికి పరిచయం చేసినవాడు గౌరన. మన రాజమండ్రిని 
పాలించిన రాజరాజుకూ ఈ కథకూ గౌరనకాలంలో ఏమాత్రం సంబంధం లేదు. అయితే 
సర్వజ్ఞ పద్మనాయకుడు వాసిన యక్షగానంలో అక్షరాలా ఈనాటి కథే ఉంది. 
రాజమహేందదవరం, రాజరాజ నరేంద్రుడు, రత్నాంగి, చిత్రాంగి. సారంగధరుడు మొదలైన 
వివరాలతో పద్యకావ్యంగా ఈ గాథను వ్రాసినవాడు చేమకూర వెంకటకవి (17వ 
శతాబ్ది. ఇతని యక్షగానం అముద్రితం. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి 
కార్యాలయంలో దీని ప్రతి ఉంది. ఈ కవిని 'మరుగుపడిన మాణిక్యం'గా డాక్టరు 
వి. రామరాజుగారు తొలిసారి ఆంధ్రదేశానికి పరిచయం చేశారు. 


29. వెణుతుర్త ఒడ్డెయ్య : కర్నూలు జిల్లాలో వెణుతుర్ల అనే గ్రామం ఉంది. ఆ 
ఊళ్ళో అనుపమ బ్రహ్మవిద్యావిహారుణ్ణి, ఆంధ గీర్వాణ భాషాద(భ్ర కోవిదుణ్ణి, 
నాటకాలంకార నయవిశారదుణ్ణి, మేదుర శృంగారమృదు కవిత్వధురీణుణ్జి, వరవచళ్ళు భ 
నికాయుణ్ణి అనుకునే ఒక కవి ఉండేవాడు. ఆయన పేరు ఒడ్డెయ్య. ఇతడు “శృంగార 
రసాలవాలం' అనే పేర మూడాశ్వాసాల అలంకారశా స్తాన్ని, “బాలగోపాల విలాపం* అనే 
పేరుతో మూడాశ్వాసాల ప్రబంధాన్ని వ్రాశాడు. నగ్నజిత్తు అనే కోశల రాజు కుమార్తె 


16. “మరుగుపడిన మాణిక్యాలు': గోలకొండ పత్రిక ప్రచురణ, పుట. 69 


ఇతర కవులు 493 


నీలను శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడమే ఇందులోని ఇతివృత్తం. దీనికి హరివంశమే 
మూలం. ఈ కథనీ కూచిమంచి తిమ్మకవి ఉత్తరోత్తరా నీలాసుందరీ పరిణయం అనే అచ్చ 
తెనుగు కావ్యంగా ఈ కవి బహుశా సేలం కృష్ణభూపాలుని మం;తిగారి ప్రోత్సాహంతో 
బాలగోపాల విలాసాన్ని రచించాడేమో అని చాగంటి శేషయ్యగారు భావించారు."” ఇతని 
కాలం క్రీ.శ. 1600 ప్రాంతాలని అభిప్రాయపడ్డారు. 


ఒడ్డెయ్యకవి తన గ్రంథాలను దేవునికే అంకితమిచ్చాడు. శృంగారరసాలవాలంలో 
కృష్ణదేవుడు సల్పిన క్రీడలు ఆంధ్రభాషలో శృంగారరసంలో ఏర్పరిచాడు. దీనిని 
“పూర్చసత్కవిని కాయ కావ్యాలక్షణ లక్ష్య్యసంగతులు ఎరింగి' రచించాడు. అయితీ ఇతని 
లక్షణాలు విలక్షణాలుగా కనబడుతున్నాయని, ఇతనిలో స్వతంత్రత కనబడుతున్నదని 
పరిశోధకులు భావిస్తున్నారు. 

ఒడ్డ్జెయ్య కవి తాను కవితాచమత్కారుణ్జని గద్యలో చెప్పుకొన్నాడు. ఇతని 
చమత్కారాలు ప్రచారం పాందలిదు. 

30. ముడియం వెంకటరమణకవ : తెలుగు కవులు తెలుగులో నాటకాలు 
వ్రాయకపోయినా సంస్కృతంలో వ్రాసీవారని చెప్పడానికి ఈయన కావ్యమొకటి పనికి 
వస్తుంది. ఇతడు సంస్కృతంలో రాధామాధవం అనే నాటకం వ్రాశాడు. ఇదీ నేడు 
దొరకదు గాని ఇతడు తెలుగులో వ్రాసిన కళాధరోపాఖ్యానమనే కావ్యంలో (434) ఈ 
సంగతి తెలుస్తుంది. అందులో తన గురించి ఇలా చెప్పుకొన్నాడు: 


చేసితి రాధామాధవ - మా సంస్కృత ధాటి నాటకాగమనంబు౯ 

వ్యాసక్తి నింక నాంధ్రము - చేనెద నొక కావ్య మతివిచిత్ర కథాప్తిన్‌. 
ఈ కావ్యంలో కళాధరుడు నాయకుడు అతడు శ్వేతద్వీపంలో పుట్టాడు. సాక్షాత్తూ 
శ్రీమహావిష్ణువు కంట జన్మించాడు. ఇతని చరిత్రను కూడా నాటకచ్చాయలు వచ్చేటట్టు 
ఒక విష్కంభంగా కవి వ్రాశాడని ఈ కావ్యాన్ని పరిశోధించిన పండితులు చెప్పారు. ఇది 
అముద్రితం. ఈయన _ పెమ్మసానివారి ఆస్థానంలో ఉండేవాడు. పెమ్మసాని 
తిమ్మానాయకుడు క్రీశ. 1580 ప్రాంతాలవాడు. అందుచేత ఈ కవి కూడా ఆ కాలంవాడే. 
ఇతడు దత్తాత్రేయ భక్తుడు. తన కావ్యాన్ని ఆ దైవానికి అంకితమిచ్చాడు. బహుశా 
దత్తాత్రీయయోగి శిష్యుడు కూడా కావచ్చు. 


31. వేగినాటి కొండన్న: వెంకటరమణయ్యలాగే మరొక దత్తాత్రేయ శిష్యుడు కూడా 
ఈ యుగంలో ఉన్నాడు. అతని ఇంటిపేరు బళ్ళపల్లివారు. పేరు కొండన్న. ఇతడు 
“వేగినాటివంశపయః పారావారనిశాకళత్రుణ్ణి' అని గద్యలో చెప్పుకో బట్టి ఇతణ్ణి వేగినాటి 
కొండయ్య అని చరిత్రకారులు పేర్కొనసాగారు. ఇతడు వివేకసింధువు అనే వేదాంత 
గ్రంథాన్ని దత్తాత్రేయునికి అంకితమిచ్చాడు. 'దత్తయోగీంద్రకావ్యం' అనే సీస శతకాన్ని 
కూడా ఇతడు వ్రాసినట్టుంది. ఇది అముద్రితం. ఇందులో వేదాంత విషయాలూ, 
వీతివిషయాలూ ఉన్నాయి. 


17. ఆంధ్రకవితరంగిణి-%, పుట 209. 
18. ఆంధాలంకార వాజ్యయచరి త్రము - బులుసు వెంకటరమణయ్యుగారు. 


/ 


494 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కొండన్నకు పూర్వమే వివేకసింధువు వచన కావ్యంగా ఉండేది. దానిని 
ముకుందయోగి రచించి, సజ్జనులను బ్రోచాడని కొండన్న ఇలా నమస్కరించాడు. 


వినుతింప౯ భవరోగవైద్యమగు నీ వేదాంత శాస్త్రంబు పా 
వనమై యుండ |బ్రవీణత౯్‌ వచన కావ్యం బొప్పగాదేసి స 
జ్ఞనులం బోచిన పుణ్యమూర్తి విమల స్వాంతుండు విజ్ఞానశా 
సనుడైనట్టి ముకుందమౌనికి నమస్కారంబు గావించెదక. 


ఈ పద్యంలో కే ఎర్కొన్న ముకుందయోగి మహారాష్ట్ర భాషలో వివేకసింధువును 
రచిస్తే దానిని కాశీ చెన్న బసవేశ్వరుడనే కవి తెలుగులో వచన గ్రంథంగా వ్రాశాడు. 


"కొండన్న బహుశా మహారాష్ట్ర భాషనుంచే పద్యకావ్యాన్ని అనువదించి ఉంటాడు. 


చెన్నబసవ కాలం క్రీ.శ 1600 ప్రాంతాలని బులుసు వెంకటరమణయ్యగారు చెప్పారు." 
కొండన్న కూడా అప్పటివాడే కావచ్చు. 


32. చెన్న బసవయ్య ః వివేకసింధువును వచనకావ్యంగా వ్రాసిన ఈయనే, బహుశా 
సాంఖ్యావిచారం అనే తత్వశాస్త్ర గ్రంథాన్ని కూడా వచనరూపంలో వ్రాశాడు. ఇది 


వాడుక భాషలో ఉంది. సాంఖ్య సూత్రాలు. వాటికి అనుగుణమైన ఇతర శోకాలూ 


ఉదహరించి అదైక్షైత సిదాంతాన్ని బాగా విశదపరిచాడు. 
a ధి 


33. ముకుందయోగి | వివేకసింధువును మహారాష్ట్ర భాషలో వ్రాసిన ముకుందుడు 
కాక తెలుగులో ఒక ముకుందయోగి ఉన్నాడు. కోవిల్‌ కందాళ అన్నంగారి కుమారుడు 
అప్పలాచార్యుల వారికి ఈ ముకుందుడు శిష్యుడు. వైష్టవమతం తెలుగుదేశంలో బాగా 
ప్రచారం పొందాక తెనుగు కవులు చేపట్టిన కథావస్తువులలో “శ్రీరంగమాహాత్మ్యం' 
ఒకటి. రంగనాథునికీ తమ గ్రంథాన్ని అంకితమిచ్చి ఆ దేవునిలీలనే కృతిపతివంశంలాగ 
వర్ణించిన కవులు కూడా ఉన్నారు. పద్యకావ్యంగా శ్రీరంగమాహాత్మా్యన్ని వర్ణించిన 
వాళ్ళలో భైరవుడు, చెన్నమల్లు శ్రీగిరన్న ప్రథములు. ఇదే స్థలపురాణాన్ని 
ముకుందయోగి ద్విపదగా రచించాడు. ఇది అముద్రితం. తంజావూరు సరస్వతీమహల్‌ 
గ్రంథాలయంలో రెండు ప్రతులున్నాయి (నెం.362, 363). 


34. చరిగొండ నరసింహకవి, ఇతడు శశెదిందు చరిత్రం అనే పద్యకావ్యం వ్రాశాడు. 


దీనిలోంచి ౩ పద్యాలను ప్రమాణాలుగా స్వీకరించి అప్పకవి ఉదాహరించాడు. 


శనివిందుడు ఒక రాజు. ఇతనికి లక్షమంది భార్యలున్నారట. ఒక్కొక్కత్తికూ చాలామంది 
బిడ్డలట. ఈ రాజు చాలా యాగాలు చేశాడట.*% లక్షమంది భార్యలలో ఎవరి వివాహాన్ని 
వర్ణించాడో గాని నరసింహకవి శశివిందుచరిత్రలో శృంగారాన్ని మరీ పచ్చిగా 
వ్రాసినట్టుంది. చూడండి ఈ పద్యం. 

పయ్యెద బాపి గుబ్బలను బాహుల బట్టగనిచ్చి మోవిపై 

దియ్యని మోవియు౯ మనసుదీరగ గ్రోలగనిచ్చి యిప్పుడో 


19. ఆంధ్రకవి సప్తశతి, పుట 69. 
20. పూర్ణుగాథాలహరి, పుట 449. 


ఇతర కవులు 495 


తొయ్యలి నీవి ముట్టినను ద్రోచెద వేనుగునిచ్చి యంకుశం 
బియ్యక కయ్యమిడదగునే? నను నీగతి నేచబాడియే? (అప్ప. 2-227) 


ఈ కావ్యానాయిక అందాన్నీ నఖశిఖపర్యంతం వర్ణిస్తున్న ఘట్టంలోనిది కాబోలు 
మరొక పద్యాన్ని అప్పకవి ఉదాహరించాడు (2-254). 


నూవుంబువ్వును సంపెంగ-పూవు గెలిచి బిరుదుముత్తిపుంజల్లి దగ౯ 
దా వైచెననగ ఘుంగర-తో వనరుహనేత్రనాసతుల లే కొప్పు౯. 


ఈ కవికాలాన్ని ఉజ్బాయింపుగా చెప్పవచ్చు. ఇతడు కందుకూరి రుదయ్యకు కొద్దిగా 
పూర్వుడనుకోవచ్చు. “వెలగ” అనే మాటకు “వెల్ల అనే రూపాన్ని చరిగొండకవి 
ప్రయోగించాడట. ఇది చూసి “మొలక' అనే మాటకు 'మొల్క” అనే రూపాన్ని రుద్రకవి 
పుట్టించాడని అప్పకప' ఇలా నవ్వుకొన్నాడు (అప్ప. 5-112). 

కొలదిగ మున్ను జెప్పె జరిగొండ నృసింహుడు వెల్లయంచు నీ 

వేల నగసాలిరు ద్రపనువాడును మొల్క లటంచు గూరిచెం 

దెలియక కొందరిట్లు వికృతిం బదమధ్యమునక లకారరే 

ఫలదలపై యకారమును బాపుదు రార్యులు నవ్యునట్లుగ౯. 


అప్పకవికన్నా ముందుగానే ఎవరో రుద్రకవిని ఈ ప్రయోగానికి అక్షీపిస్తే అతడే చరిగొండ 
నృసింహకవి ప్రయోగాన్ని చూసి వినుకొండలో గుంటిపల్లి భాస్మరయ్యగారి 
సముఖంలో ఇలా చెప్పాడట: 

వెలగకు వెల్ల యంచు సరవిం జరికొండ నృసింహుడాడగా 

మొలకకు మొల్క యంచు గవిముఖ్యుడు రుద్రప వల్క దోసమే 

భళిభళశి। మంచి మాటయె ప్రబంధమునా జలరాశి యందులో 

వేల నెరసుల్‌ గ్రహింతురె యపారములౌ మణులెల్ల నుండగ? (అప్పు. 5-114) 


నిజమే. మణులే స్వీకరించాలి. ప్రబంధమే కాదు, ప్రబంధాలు కోకొల్లలుగా 
విరిసిన ఈ యుగంలోని సాహిత్యం కూడా జలరాశే. దానిలోని కొన్ని రత్నాలే 
బయటపడ్డాయి. అయితి ఎన్నో మాణిక్యాలు మరుగునపడ్డాయి. అదే బాధ. ' 


నిజమైన మాణిక్యాలు ఎన్నట్‌ికైనా బయటపడతాయి! అదీ ఆశ! 


నాయకరాజుల యుగం 


శ్రీకృష్ణదేవరాయలవారు షృథివీరాజ్యం చేస్తున్నప్పుడు దక్షిణాన కన్యాకుమారి దాకా 
తమ రాజ్యం విస్తరింపజేసుకొన్నారు. తమిళ దేశంలో చోళ పాండ్య, చేర మండలాలు 
అనాది నుంచి ప్రసిద్ధాలు. చోళ రాజ్యానికి తంజావూరు, పాండ్య రాజ్యానికి మధుర, 
చేర మండలానికి తిరువనంతపురాలు రాజధానులు. వీటితోపాటు తుండీర మండలం 
కూడా రాయలవారి కాలంలో ప్రముఖమైంది. దానికి చెంజి ముఖ్యదుర్గం. ఒక్క చేర 
దేశంలో తప్ప మిగతా మూడు మండలాలలో రాజప్రతినిధులుగా ఆంధ్ర నాయకులు 
తొలినుంచి ఆధిపత్యం వహించారు. క్రమంగా మండలేశ్చరులయ్యారు. నాయకరాజ్యాలు 
స్సాపి ంచు కొని రాయసింహాసనానికి అణకువగా ఉంటూ కప్పాలు చెల్లించేవారు. 
& శ.1564లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధంలో రాయసామాజ్యం ఓడిపోయింది. క్రమేపీ 
చాపచిరిగి చదరంత అయింది. న స్వతంత్రులవజొచ్చారు. 


మధుర, తంజావూరు, చెంజి మండలాల నాయకరాజులలో ఒక్క తంజావూరు 
తప్ప మిగతా రెండు రాజ్యాలూ రాయసింహాసనాధికారాన్ని ప్రతిఘటిస్తూనే వచ్చారు. 
ఈ రెండూ సఖ్యంగా ఉండి చక్రవర్షిపై తిరగబడుతూ ఉండడం, ఓడిపోవడం, మళ్లా కాళ్లు 
నిలదొక్కుకోవడం, తిరుగుబాటు చేయడం సుమారు ఒక శతాబ్బ్దంపాటు జరిగింది. ఈ 
రాజ్యాల రాజకీయ చరిత్రను స్పష్టంగా అర్థం చేసుకొంటేనేగాని క్రీశ.1600 నుంచి 1675 
దాకా నడిచిన సాహిత్య చరిత్రను అర్థం చేసుకొనడం కష్టం. మధుర, తంజావూరు 
నాయకరాజుల చరిత్రలను విపులంగా చరిత్రకారులు వ్రాశారుగాని, చెంజి చరిత్ర 
స్పష్టంగా ఇంతవరకూ ఎవరూ వ్రాయలేదు. ఎంతమంది రాజులు ఎప్పటి నుండి ఎప్పటి 
దాకా చెంజిని పాలించారో ఇప్పటి దాకా ఏ చరిత్రకారుడూ ఒక క్రమంలో చెప్పలేదు. 
దీని గురించి తరువాత విపులంగా చర్చించుకొందాం. ప్రస్తుతం ఈ యుగంలోని 
రాజకీయ చరిత్రను అవగాహన చేసుకొనడానికి రాయసింహాసనంపై ఏయే వ్యక్తులు పట్టం 
కట్టుకొన్నప్పుడు మూడు దక్షిణ రాజ్యాలలో ఏయే నాయకరాజులు పాలించారో 
ఏకకాలంలో కనబడేటట్టు క్రోడీకరించుతాను. 


ఈ యుగం ప్రారంభమైనప్పుడు, అంటే క్రీ.శ.1600లో రాయ సింహాసనంపై రెండవ 
వెంకటపతిరాయలు ఉన్నాడు. మధురలో కుమార కృష్ణప్ప, తంజావూరులో రఘునాథ 
రాయలు, చెంజిలో కృష్ణప్ప నాయకుడు రాజ్యం చేస్తున్నారు. ఒక్క మధుర తప్ప, మిగతా 
రెండు నాయకరాజ్యాలలో సాహిత్య పోషణ అంతకు ముందే ప్రారంభం అయింది. 
తంజావూరు అచ్యుతప్పనాయకుడి కాలంలో సంస్కృత వాజ్మయ రచన విరివిగా 
సాగింది. 


చెంజిలో క్రీ.శ.1550లో ఒక సూరప్పనాయకుడు ఉండేవాడు. అతనికి రాజ 
కుటుంబంతో ఏమి సంబంధమో తెలియదు. సూరప్పనాయకుడు చక్కని సాహిత్య 
పోషకుడు. సంస్కృత వాజ్మయంలో క్ర ప్రసిద్ధుడైన రత్నఖేట శ్రీనివాసదీక్షితులు చెంజిలో 


1509- 1530 


1530- 1542 


1542-1543 


1543-1576 


1576-1585 


1666-1614 


1614-1619 


1619-1629 


రృష్టదేవరాయలవారు 


అచ్యుతదేవరాయలు 


వెంకటపతిదేవరాయలు 


పేరుకువమూత్రం సదాశివరాయలు 
1543-64 అళియ రామరాయల 


నిర్యాణం 


1571-72 తిరుమలదేవరాయలు 


1572-76 శ్రీరంగదేవరాయలు 


శ్రీరంగదేవరాయలు 


రెండవ వెంకటపతిరాయలు 


'రెండవ శ్రీరంగరాయలు 


రామదేవరాయలు 


1529 దాకా నాగమ 
నాయకుడు 


1529- 1564 విశ్చానాథ 
నాయకుడు 


1564-1572 పెద 
కృష్ణప్ప నాయకుడు 


1572-1595 పెదవీరప్ప 
నాయకుడు 
1595-1601 కుమార 
కృష్ణప్ప 

1601-1609 
ముద్దుకృష్ణప్ప 
1609-1623 
ముద్దువీరప్ప 
1623-1669 తిరుముల 
నాయకుడు 

1569 చినముద్దువీరప్ప 


1659- 1682 చొక్కనాథ 
నాయకుడు ) 


1550-1580 పినచెవ్వప్ప 
నాయకుడు 


1580- 1600 అచ్యుతప్పు 
నాయకుడు - 


1600-1631 రఘునాథ 
నాయకుడు 
163-1673 విజయ 
రాఘవ నాయకుడు 


1674 మధుర 
ముద్దళగిరి 


1490-1520 తుపాకుల 
కృష్ణప్ప 

1520- 1540 అచ్యుత. 
విజయరామచండ్ర 


1540- 1550 ముత్యాల 
నాయకుడు 


1570-1600 వెంకటప్ప 
నాయకుడు 


1620 కృష్ణప్ప 
నాయకుడు 


1625 వెంకటరాయ 
నాయకుడు 


1645 త్ర్యంబక మల్లు 
కృష్ణప్ప నాయకుడు 


1555 వేరదప్ప 


నాయకుడు 


౦౪౧౫౦ GRanggOaD 


1630- 1642 మూడవ వెంకటపతిరాయలు 
1642-1675 మూడవ శ్రీరంగరాయలు 


46 


498 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సూరప్పనాయకుని ఆథ్రితుడు. ఆయన భావనా పురుషోత్తమం అనే అయిదంకాల 
నాటకాన్ని వ్రాసి సూరప్పకు అంకితం ఇచ్చాడు. రత్నఖేట శ్రీనివాస దీక్షితులు 
భైష్మేపరిణయం అనే చంపువు కూడా రచించాడు. తంజావూరులో నాయకరాజ్య స్థాపన 
జరుగుతున్నప్పుడే చెంజిలో సాహిత్యపోషణ జరిగిందని చెప్పవచ్చును. 


ఏ. కాలంలో వ్రాశాడో తెలియదుగాని చెంజిలో ఉండే బాలశయన వెంకటకవి 
కూడా సంస్కృతంలో “విబుధానంద ప్రబంధం' అనే చంపూకావ్యం వ్రాశాడు." 
క్రీ.శ. 1600 తరువాత చెంజిలో పాలించిన తుపాకుల కృష్ణప్పమీదనే బహుశా క్షేత్రయ్య 
పదాలు చెప్పాడు. క్రీ.శ1630 ప్రాంతాలలో ఉండే సవరం చిననారాయణ నాయకునికి 
చెంజితో సంబంధముంది. అతడు కువలయాశ్వచరిత్ర వ్రాశాడు. గణపవరపు వెంకటకవి 
తాను తుండీర మండలాధిపతి చేత బహుమానాలు పొందినట్లు చెప్పుకొన్నాడు. 
శృంగార గాధేయోపాఖ్యానం వ్రాసిన రేవూరి అనంతయజ్య కూడా చెంజి రాజుల - 
సన్మానాలు అందుకున్నాడు. చెంజి పాలకులలో కడపటివాడైన వరదప్పు నాయకుని 
అస్థానంలో తిరువెంగళకవి : ఒకాయన ఉండేవాడు. ఇతడేం వ్రాశాడో తలియదుగాని 
ఇతని శిష్యుడు బుగ్వేదకవి వెంకటాచలపతి తరువాతి యుగంలో చంపూరామాయణం 
వ్రాశాడు. తన గురువుగారు 'చెంజివరదేంద్రు నాస్థాన వసుధయందు మంతుకెక్కి' నట్టు 
చెప్పాడు (చంపూరామాయణం, 1-31). ఈ వివరాలన్నీ చూస్తే సాహితీపోషణలో 
మూడు నాయకరాజ్యాలలో చెంజి రాజులే సీనియర్లు అని చెప్పాలి. క్రీ.శ.1550 నుంచి 
1650 దాకా. వాళ్లు చేసిన సేవ కనబడుతున్నది. చెంజి నాయకరాజుల చరిత్ర గురించి 
విపులమైన పరిశీలన అవసరం. భావి పరిశోధనవల్ల చాలా విషయాలు 
బయటపడతాయనే దృడంగా నమ్మవచ్చు. 


చెంజి తరువాత సాహిత్య సేవలో పతతి? రాజ్యం తంజావూరే. 
క్రీశ 1550లో తంజావూరు నాయకరాజ్యు స్థాపన జరిగినా రఘునాథుడు ప్రాజ్ఞుడయ్యే 
దాకా ఇక్కడి సాహిత్య లత మొగ్గ తొడగలేదు. అయితే, అడే ఒకసారి పూయడం 
మొదలుపెట్టాక గుత్తులు గుత్తులుగా. విరియబూచి గుబాళించసాగింది. ఈ పరిమళాల 
మత్తులో. పరిసర రాజ్యాల వాసనలు మునిగిపోయాయి. నాయకరాజుల యుగం అనగానే 
యుగకర్తల కింద తంజావూరి ప్రభువులనే . ఎవైనా గౌరవించక తప్పదు. ఈ 
నాయకరాజ్యంలో నలుగురే నలుగురు గద్దెఎక్కి పాలించసాగారు. కాని వాళ్ళలో కడపటి 
ఇద్దరే తెలుగు సాహిత్యాన్ని. రెండుచేతులా పోషించారు. తంజావూరు ప్రభువులలో 
మొదటివాడు చినచెవ్వప్ప నాయకుడు. ఇతడు క్రీ.శ.1540 ప్రాంతాలలో ఉత్తరార్కాటు 
జిల్లా ఆర్నిజాగీరులో ప్రముఖుడుగా ఉండేవాడు. "ఈయన కృష్ణదేవరాయలవారి 
సోదరునికి తోడల్లుడు. క్రీ.శ. 1530లో కృష్ణదేవరాయలు మరణించాక అచ్యుతదేవ 
రాయలు రాజ్యానికి వచ్చాడు. అతడు తన మరదలు మూర్దిమాంబ భర్చకు ఒక 
మండలాధిపత్యం ఇవ్వాలని తంజావూరిపై' అధికారాన్ని ఇచ్చినట్టుంది. ఇది క్రీశ 1542 
తరువాతనే జరిగి ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు. 


1. A Descriptive Catalogue of the Sanskrit Mss, Madras Oriental Mss Library, No.12351. 
2. _ రఘునాథనాయకాభ్యుదయం, తెలుగు పీఠిక. మల్లంపల్లి సోమశేఖరశర్మగారు. 


నాయకరాజుల యుగం 499 


కృష్ణదేవరాయలవారూ, వారి తమ్ముడు అచ్యుతదేవరాయలవారూ దక్షిణ 
మండలాలపై రాజప్రతినిధులను నియమించడంలో ఒక ప్రత్యేకమైన పాలిసీని 
అవలంబించినట్టు కనబడుతూంది. మన రాజుల దగ్గర మంత్రులు, దండనాధులు మొదలైన 
ఉద్యోగులలాగే మరికొందరు ఆంతరంగికులు ఉండేవారు. వాళ్లలో 'ఆడపం' ఒకడు. 
ప్రభువు తాంబూలం వేసుకొనేటప్పుడు ఆకు మడుపులు అందిస్తూ హమేషా తాంబూలం 
పేటికను పట్టుకొనేవాళ్ళను 'అడపకాళ్లు', 'అడపకత్తెలు' అని పిలుస్తారు. వీరాధివీరులైన 
ప్రముఖులు చక్రవర్తి దగ్గర అతత ల ఉతటవారు. కృష్ణదేవరాయలవారు తమవద్ద 
అడపకాళ్ళుగా ఉండే ' నమ్మకస్థులకు మండలాధిపత్యం ఇవ్వడం ప్రారంభించారు. 
క్రీశ 1529కి ముందు విశ్చనాథనాయకుడనే ఉద్యోగి కృష్ణరాయలవద్ద అడపంగా ఉండేవాడు. 
అతడు మహావీరుడు. ఒకసారి దేవీనవరాత్రులలో అమ్మవారికి బలివేయడానికి ఒక 
అడవిదున్నను తీసుకువచ్చారు. దాని తలను ఒక్కవేటులో తెగగొట్టే బలశాలి ఎవరూ 
కనబడలేదు. అంతా తటపటాయిస్తున్నప్పుడు విశ్వనాథనాయకుడే ముందుకు వచ్చి ఒక్క 
వేటున తల ఎగురగొట్టాడు. ఈ అడపకాడే ఉత్తరోత్తరా మధుర నాయక రాజ్యానికి 
అధిపతి అయ్యాడు. దానికో రసవత్తరమైన కారణాన్ని కథగా చెప్తారు, 


కృష్ణడేవరాయలవారు రాజ్యంచేసే రోజులలో మధుర రాజధానిగా పాండ్యుడూ, 
తంజావూరు రాజధానిగా చోళుడు పాలిస్తూ ఉండేవారు. పాండ్యుని ఓడించి ఆ రాజ్యాన్ని 
చోళుడు కట్టుకొన్నాడు. తన రాజ్యం తనకి ఇప్పించమని పాండ్యుడు రాయలవారిని 
ప్రార్థించాడు. వారు తమ కోశేఖానా అధికారి నాగమనాయకుణ్ణి దండుతో పంపించి, 
ఎవరి రాజ్యాలు వాళ్లు పాలించుకొనే బందోబస్తు చేయమన్నారు. అయితే నాగమ 
నాయకుడు ఆ రెండు రాజ్యాలూ తానే కట్టుకొని ఏలుకోసాగాడు. ఇది రాజద్రోహం, ఈ 
నేరగాణ్జి ఎవరు బంధించి తీగలరు? అడవిదున్న తలగొట్టిన విశ్చ్వనాథనాయకుడే 
వెడతానన్నాడు. అతడు సాక్షాత్తూ నాగమనాయకుని కుమారుడు. “మీరు వెళ్ళి మీ 
తండ్రిగారితో చేరుదామనుకుంటున్నారా?' అని రాయలు అనుమానించినా 
విశ్వనాథనాయకుణ్ణి రాచకార్యంమీద పంపారు. కొడుకు తండ్రిని ఓడించి బంధించి 
రాయలవారి సన్నిధిలో హాజరుపెట్టాడు. ఈ విశ్వాసానికి ప్రతిఫలంగా రాయలవారు 
విశ్వనాధనాయకుణ్ణి దక్షిణ సింహాసనాధిపతిని చేశారు. చోళపాండ్య రాజ్యాలు రెండూ 
తమ యేలుబడికిందనే పెట్టుకొని విశ్వనాథనాయకుడు చాలాకాలం పాలించాడుగాని 
కృష్ణరాయలవారి తరువాత రాజ్యానికొచ్చిన అచ్యుతదేవరాయలు చోళరాజ్యాన్ని 
స్రీధనంగా తన మరదలు మూర్తిమాంబకు ఇచ్చి తన తోడల్లుడు చెవ్వప్పనాయకుణ్ణి 
తంజావూరు అధిపతిని చేశారట. 

ఈ కథ కొద్దిగానే నిజం. దానిని మధురనాయక రాజులు కల్పించారు. 


చెవ్వప్పనాయకుడు వాస్తవానికి అచ్యుతదేవరాయల తోడల్లుడే అయినా ఈ రాజ్యాన్ని 
స్త్రీధనంగా రాయలు ఇచ్చినట్టు ఎక్కడా సాక్ష్యం కనబడదు. చెవ్వప్ప నాయకుడు కూడా 


3. A Forgotten Empire, R. Sewell, ౧.230 
4. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాపరెడ్డిగారు, పు.288 


500 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విశ్చనాథనాయకునిలాగే ఆడపంగా ఉండేవాడని భావించవచ్చు. అతని తమ్ముడు 
మల్లప్ప నాయకుడు అడపం అని చెప్పడానికి సాక్ష్యం ఉంది." చెంజి నాయక రాజులలో 
కూడా కొందరు బంధువులు అడపాలే. రత్నఖేట శ్రీనివాసదీక్షితులను పోషించిన 
సూరప్పనాయకుడు అడపకాడే.* అచ్యుతదేవరాయలు తనకు నమ్మకస్థులైనవారిని దక్షిణ 
మండలాలకు అధిపతులను చేశాడని భావించవచ్చు. 

చెవ్వప్పనాయకుడూ, అతని తండ్రీ తిమ్మప్ప నాయకుడూ కృష్ణదేవరాయలవారి 
కాలం నుంచీ సార్వభౌముల కొలువులో ఉన్నారని రుజువు చేయడానికి శాసన 
ప్రమాణాలు ఉన్నాయి. తిమ్మప్ప నేటి ఆర్కాటు జిల్లాలోని కొంత భాగానికి అమర 
నాయకుడే కాక రాయలవారి హజారాన్ని హమేషా సంరక్షించవలసిన దక్షుడు. 
రాయలవారే ఒక శాసనంలో తిమ్మప్ప ద్వారపాలకునిగా తమ్ము నంసీవించుకొని 
అత్యున్నత గౌరవానికి నోచుకొన్నాడనీ, అంతేకాక రాయచూరు ముట్టడిలో 
తమతోపాటు ఉన్నాడనీ ప్రకటించారు.” రాయలవారి వాకిలి కాచే తిమ్మప్ప 
ఒకడున్నాడని చాటుపద్యం కూడా కనబడుతుంది. రాయలవారు ఇచ్చిన పచ్చడాన్ని 
కప్పుకొని తిమ్మప్ప ఒకనాడు మొగిలి వాకిట ఉండగా అష్టదిగజాలలో కొందరు కవులు 
లోనికి వెళుతూ ఒక్కొక్కరు ఒకపాదం చొప్పున ఒక కందపద్యం చెప్పారట.కి 

పెద్దనగారు: వాకిటి కావలి తిమ్మా 

భట్టుమూర్తి: ప్రాకటముగ సుకవివరుల పాలిటి సామ్మా 

ముక్కుతిమ్మన: నీకిదె పద్యము కొమ్మూ 

రామలింగడు: నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా, 
ఈ చాటువులో సత్యమెంతో తెలియదుగాని తిమ్మప్ప నాయకుడు రాయలవారి 
కొలువులో ఉన్నత పదవులు పొందినవాడే. తమిళంలో వాకిలిని వాసల్‌ అంటారు. 
తిమ్మప్పనాయకుని 'వాసల్‌ తిమ్మప్ప' అని వ్యవహరిస్తారు. ఇతని కుమారుడు చెవ్వప్ప 
నాయకుడు రాయలవారి కాలంలోనే రాణువలో రాణించిన యోధుడు. దళవాయిగా ఆ 
కాలంలోనే గణన కెక్కాడు.” తొండ మండలంలో అమరనాయంకారం సంపాదించాడు. 
అత్యున్నత _పదవులలోనున్న అత్యంత విశ్చసనీయులనే ' చక్రవర్తులు తమకు 
తాంబూలమందించే అడపాలుగా నియమించుకొంటారు. 

చినచెవ్వుప్ప నాయకుడు తొండమండలంలోని దేవికాపురం ప్రాంతాలవాడు. ఇది 
కృష్ణదేవరాయలవారి పూర్వీకులకు కూడా జన్మస్థలమే. తుళువవారు, సాళువవారు 
దేవికాపురంలో అమ్మవారికి చాలా దానాలు చేశారు. చెవ్వప్ప నాయకుడు తంజా 


5. ARE 38 of 1912. 

6. History of Gingee and its Rulers. C.S. Srinivasachari, Pp.89-90. 

7. 1906వ సంవత్సరపు 455వ నెంబరు శాసనం, 1932 నొటి 182వ నెంబరు శాసనం ఈ సంగతులు 
చెప్తాయి. చూ॥ A. KRISHNA SWAMY - The Tamil Country under Vijayanagar - పు. 257. 

8. చాటుపద్యరత్నాకరం - పుట 17. 

9. 1924వ సంవత్సరపు 145వ నెంబరు శాసనం. కృష్ణస్వామిగారి పైన పేర్కొన్న పుస్తకంలో అదే పుట. - 

10. గజపతుల యుగం, సమగ్రాంధ్రసాహిత్యం, మొదటి సంపుటి 2002 


నాయకరాజుల యుగం 501 


వూరికి రాజుగా వెళ్ళినా తొండమండలంలోని నెడుంగున్రం గ్రామాన్ని మరచిపోలేదు. 
చాలా దానధర్మాలు చేశాడు. క్రీ.శ.1550 ప్రాంతాలలోనే అతని శాసనాలు 
తంజావూరులో కనబడుతున్నాయి. అతడు క్రీ.శ.1500 దాకా పాలించాడు. అతని 
తరువాత అతని కొడుకు రాజయ్యాడు. చెవ్వప్ప తన తోడల్లుని పేరే కుమారునికి 
పెట్టుకొన్నాడు. అచ్యుతప్ప నాయకుడు 1580 నుండి 1600 దాకా తంజావూరు 
పాలించాడు. ఈ తండ్రీకొడుకులు చాలా పుణ్యకార్యాలు చేశారు. పినచెవ్వప్ప 
అరుకకాచలంలో నూ, వృద్ధాచలంలోనూ గోపురాలు కట్టించాడు. తిరువణ్తామలైలోని 
గోపురం పదకొండు అంతరువులది. దీని నిర్మాణాన్ని ప్రశంసించుతూ కవులు వ్రాసిన 
పద్యాలు సంస్కృతంలోనూ, తమిళంలోనూ కనబడుతాయి. అచ్యుతప్ప నాయకుడు 
శ్రీరంగంలో బంగారుసజ్ఞలు, ప్రాకారాలు కట్టించాడు. శృంగార వనాలు వేయించాడు. 
కిరీటరాజ్యాన్ని సమర్పించాడు. ఈ తండ్రీకొడుకులు తెలుగు సాహిత్యాన్ని పోషిస్తే 
ఆ సంగతి ఇంకా వెల్లడి కాలేదు. 


సాహిత్య పోషణ చేసినట్టు సాక్ష్యాధారాలు లఖించకపోయినా అచ్యుతప్ప 
నాయకుడు నాట్యకళకు శాశ్వతమైన స్థానాన్ని తంజావూరు రాజ్యంలో నెలకొల్పాడని 
చెప్పడానికి ఎన్నో దాఖలాలు నేటికీ కనబడుతున్నాయి. తంజావూరు రాజ్యపాలకునిగా 
చెవ్వప్ప నాయకుడు తన నాయంకరం నుండి సకుటుంబ సపరివారంగా తరలివచ్చి 
నప్పుడు అతనితోపాటు కవులు, గాయకులు, నట్టువమేళాలవారూ, భట్టులూ, 
బ్రాహ్మణులూ వచ్చి కావేరీ ప్రాంతాలలో స్థిరపడినా, కర్ణాటక సామ్రాజ్యం నుండి 
నాట్యమేళాల వారు మాత్రం అచ్యుతప్ప నాయకుని కాలంలోనే వలస వచ్చినట్లు 
కనబడుతుంది. నాటి నెల్లూరు మండలంలోని పిశుపాడు పరిసరాలలోని కొన్ని 
బ్రాహ్మణ కుటుంబాలు బహుశా నాట్యవిద్యాపారంగతులు, తంజావూరు సీమకు 
బ్రతుకు తెరువుకోసం వచ్చారు. వారికి అచ్యుతప్ప నాయకుడు ఒక అగ్రహారాన్ని దానం 
చేశాడు. ఈ దానానికి ఒక ప్రత్యీకమైన కారణం ఉంది. అచ్యుతప్పనాయకుడు ఒకనాడు 
పరాకుగా ఎడమ చేతితో తన అడపం నుండి ఆకుమడుపులు పుచ్చుకొని నోట 
పెట్టుకొన్నాడు. తాంబూలం సేవిస్తూ ఉంటే తాను చేసిన తప్పు తెలిసింది. ఆచార 
విరుద్ధమైన పని తెలిసి చేసినా తలియక చేసినా పాతకమే. ఈ పాపపరిహారార్థం అప్పుడే . 
పిశుపాడు నుండి వచ్చిన బ్రాహ్మణ కుటుంబాలకు ఒక అగ్రహారాన్ని దానం చేశాడు. ఆ 
' వూరికి మేలట్టూరు అని పేరు. తమిళంలో మేల్‌ అంటే ఎగువ, ఉన్నతం అని అర్థం. ఈ 
గ్రామాన్నే 'ఉన్నతపురి' అని సంస్కృతీకరించి పిలువసాగారు. దానమిచ్చాక దానిని 
అచ్యుతపురమనీ, 'అచ్యుతాబ్దిపురమనీ వ్యవహరించసాగారు. అచ్యుతపురి అగ్రహారం 
తంజావూరుకు పన్నెండు మైళ్ళ దూరాన ఈశాన్య దిశలో, ఆఊవేరపాయ అయిన వెట్టారు 
నదీతీరాన ఉంది. అచ్యుతప్ప నాయకుడు గ్రామాన్ని 510 ఖండాలుగా విభాగించాడు. 
500 భాగాలను పిశుపాడు బ్రాహ్మణులకూ, మిగతా 10 భాగాలను కోమట్లూ, 
గ్రామశిల్పులైన ఇతర కులాలవారికీ ఇచ్చాడు. బ్రాహ్మణ కుటుంబాలలో ప్రతిఒక్కరికీ 


11. రఘునాథనాయకా భ్యుదయం, 'తెనుగుపీరిక, పుటలు 5-6 


502 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఒకటిన్నర ఎకరాల పాలమేకాక, ఒక్కొక్క కుటుంబానికి పెరట్లో బావి తవ్వించిన 
ఒక్కొక్క యిల్లూ అచ్యుతప్ప నాయకుడు ప్రసాదించాడు. దాన శాసనాన్ని ఇచ్చాడు. 
శాసనాన్ని స్వీకరించిన వారి ఇంటిపేరు పిశుపాటికి బదులుగా అరక్కొండవారని ఆనాటి 
నుంచీ మారింది. రాజముద్రికను అరక్కు అంటారు. దానిని పుచ్చుకొన్నవారు 
“అరక్కొండ”వారు. ఈ ఇంట్‌పీరు గలవారు ఇప్పటికీ మేలట్లూరులో ఉన్నారు. తెలుగు 
మాట్లాడుతారు.!2 


అచ్యుతప్పు నాయకుడు ఈ ఒక్క గ్రామాన్నే కాదు మరికొన్ని అగ్రహారాలను కూడా 
ఆ సీమలోనే నాట్యవిద్యాకోవిదులకు ఇచ్చాడు. శాలియ మంగళం అనే గ్రామములోని 
నాట్య కుటుంబాలవారు తమ గ్రామానికి అచ్యుతపురమనే పేరు ఉందని, వాస్తవానికి 
తమ అగ్రహారమే ఆ నాయకుడిచ్చిన దానాలలో మొదటిదనీ చెప్పుకొంటారు. 
ఉత్తరోత్తరా మేలట్లూరులో భాగవతమేళా నాట్యనాటక ప్రదర్శనలు ఎలా 
విస్తరించాయో, అలాగ శాలియమంగళంలో కూడా పల్లవించాయి. ఈ గ్రామంతోపాటు 
" శూలమంగళం, నల్లూరు, ఊత్తుకాడు, తప్పెైరుమనల్లూరు అనే అగ్రహారాలు కూడా 
వెలిశాయి. భాగవతమేళా నాటకాలకు ఆలవాలయ్యాయి. ఇది అచ్యుతప్ప నాయకుని 
ఆదరణవల్లనే సాధ్యమైంది. ఇంకా ఎన్ని మంచి పనులు ఇతడు చేశాడో? 


'అచ్యుతాభ్యుదయ ప్రబంధం” అనే ద్విపద కావ్యాన్ని రఘునాథనాయకుడు 
రచించాడు. ఇందులో తన తండ్రి జీవిత పోషాలను కథనం చేసి ఉంటాడు. దురదృష్ట 
వశాత్తూ ఈ గ్రంథం నష్టమైంది. లేకపోతే చాలా విషయాలు వెలుగులోనికి వచ్చేవి. 
ఆచ్యుతప్ప నాయకునికి ౩70 మంది భార్యలట. ఈయన క్రీ.శ. 1600లో మరణించినప్పుడు 
ఆ భార్యలందరూ సహగమనం చేశారట."ే 


అచ్యుతప్ప నాయకుని తరువాత రఘునాథుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు రెండో 
కృష్ణదేవరాయలు; మరో భోజుడు. స్వయంగా రసపుష్టిగల రచనలు చేయగల, జాణ. 
కవిత్వం చెప్పి ఇతణ్జి మెప్పించడం ఒక గౌరవమే. అందుకే ముక పకా ఆరాకీకో 
అన్నారు. 
తారసపుష్టిమై ప్రతిపదంబున జాతియు వార్డయున్‌ జమ 
త్కారము నర్గగౌరవము గల్లు ననేకక్ళతుల్‌ ప్రసన్నగం 
భీరగతిన్‌ రచించి మహి మించినచో నిక శక్తులెవ్వర 
య్యా! రఘునాథభూప రసికా గ్రణికిన్‌ జెవి సోక జెప్ప గన్‌. 
(విజయవిలాసం, పీరిక 31) 
12. కృష్ణా జిల్లా దివిసీమలోని నేటి కూచిపూడినుండే ఆదిలో నాట్యమేళాల కుటుంబాలు తంజావూరు 
ఈ దానాలు పొందినట్టు కూచిపూడివారు చాటుకొంటారు. వారి మాటను కొందరు 
= నాట్టుకళాఖిమానులు బలపరుస్తారు. అయితే ఇందుకు వారివారి ప్రగాఢవాంఛలేతప్ప ప్రబలమైన 


చారిత్రక ప్రమాణాలు ప్రస్తుతం ప్రచారంలో లేవు. మేలట్టూరులో పిశుపాటి వారితోపాటు 
“కోమండూరు' వారు కూడా వచ్చి స్థిరపడ్డారు. 


చూ॥ “శ్రుతి” ఆంగ్ల పత్రికలో వ్యాసం. స (శ్రుతీ సంచిక నెంబరు 22) 
13. HERAS- ARAVIDU DYNASTY - పు. 400 


నాయకరాజుల యుగం 503 


కవిత్వం ఎలాగ ఉండాలో రఘునాథనాయకునికి బాగా. తెలుసు. కప్పురాలు 
కుప్పలు పోసినట్లు, కుంకుమ పై పై గుప్పిన క్రియ, విరీపాట్లము విప్పినగతి కవిత్వం 
ఘుమ్ముమనాలట. చెవులకు చవులై చల్లగా కవులను తవులై నమస్త కావ్యకళా బంధువులై 
రసికసింధువులై 'అవురా!' అనిపించాలట. తన రచనలలో 'కవితాలక్షణాలు చెప్పి 
రఘునాథుడు రసవంతమైన రచనలే చేశాడు. అతని తరువాత రాజ్యానికి వచ్చిన 
విజయరాఘవ నాయకుడు కూడా కమ్మని రచనలు కావించాడు. ఈ తండ్రీ కొడుకులు 
చేసిన సాహిత్యసేవ అపారం. పోషించిన కవులు, చెప్పిన కావ్యాలూ, అందిన కృతులూ 
అసంఖ్యాకాలు. ఈ ఇద్దరి జీవిత చరిత్రలూ ప్రత్యేక వ్యాసరూపంలో విపులంగా 
తెలుసుకొందాం. 


తంజావూరు తరువాత చెప్పుకోవలసిన సాహిత్యపీఠం మధుర. క్రీశ. 1529లోనే 
మధురలోనే నాయకరాజ్యం స్థాపన జరిగినా క్రీ.శ. 1623 దాకా, అంటే రమారమి వంద 
సంవత్సరాల దాకా, ఈ నాయకరాజులు ఆదరించిన కవుల పేర్లు అయినా తెలియవు. 
క్రీ.శ.1623లో రాజ్యానికి వచ్చిన తిరుమలనాయకుడు సాహిత్యపోషణ చేశాడు. ఈయన 
మీద క్షేత్రయ్య రెండువేల పదాలు చెప్పి మెప్పించి మంచి బహుమానాలు పొందాడు. ఈ 
తిరుమలనాయికుడు లింగనమఖి తిరుకామయ్య అనే కవిని కూడా ఘనంగా 
సత్కరించాడు. ముత్యాల గుత్తులున్న వెల్లగొడుగులు, వింజామరలు, సీకుదాన, బంగారు 
. పల్లకీ మొదలైన బహుమానాలు ఇచ్చాడు. తిరుకామయ్యను యింత గొప్పగా 
సన్మానించడానికి, అతడు ఏవో రచనలు తిరుమలనాయకునికి అంకితం ఇచ్చి ఉంటాడు. 

' అయితే వాటి వివరాలు తెలియవు. తిరుమలనాయకుడు 1659లో మరణించాడు. 
తరువాత అతని కొడుకు చినముద్దు వీరప్ప . ఆర్నెల్లపాటే. పాలించాడు. ఆ పిమ్మట 
తిరుమలనాయకుని పెద్ద మనుమడు చొక్కనాథుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడూ, ఇతని 
తమ్ముడూ సాహిత్యపోషణ చేసినవారే. చినముద్దు వీరప్పకు నలుగురు భార్యలు. నలుగురు 
పెళ్ళాలకు నలుగురు కొడుకులు. వారి పేర్లూ, సాహిత్యసీవా విపులంగా తెలుసుకొందాం. 


1. చొక్కనాథుడు: ఇతడు మీనాక్షమ్మ పుత్రుడు. 1659 నుండి 1682 దాకా మధుర 
పాలించాడు. తన తాతగారిలాగే ఈయన కూడా 'లింగనమఖి తిరుకామయ్యను 
పోషించాడు. వచన గ్రంథాలు, రచనలు ప్రోత్సాహించాడు. ధేనుమాహాత్మ్యం అనే 
వేచనకావ్యాన్ని వ్రాసీ తిరుకామయ్య చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు. ఇతని తమ్ముల 
చేత సత్కారాలు పొందిన కవులందరూ ఇతని చేత కూడా బహుమానాలు పొంది 
ఉంటారు. 

2. ముదు అళగిరి: మధుర నాయకరాజులందరిలో ఇతడే ఎక్కువగా 
సంగీతసాహిత్య వీనోదాలలో కాలం గడిపాడని చెప్పవచ్చు. ఈయన చొక్కనాథుని 
సవతి తమ్ముడు. లింగమ్మగారి కొడుకు, 'తంజావూరిలో విజయరాఘవ నాయకుడెంత 
భోగలాలసుడో మధురలో అళగిరి అంత" శృంగార పురుషుడు. ఈయనను కలియుగ 
గోపాలుడని జనులు పిలిచేవారు. మంచి వయసులో ఉన్న సాగసుకత్తెలెప్పుడూ ఇతని 
చుట్టూ క్రిక్కిరిసి ఉండేవారు. ఇతడు సకలవిద్యాప్రాడి, సర్వజ్ఞుడని కవులు పౌగిడేవారు. 


504 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈయన స్వయంగా కవిత్వం చెప్పేవాడు. ముద్దళగిరి సాహిత్యరచన ఎలా చేసేవాడో అతని 
ఆస్థాన విద్వాంసుడు ఇలా వర్ణించాడు. 


చల్లని మల్లెపూజల్లు లెత్తిన భాతి, ననతీనెసోనలు నునుచురీతి 

గమ్మక పువు దుమారమ్ముల చందాల, వింతకస్తురి వీణ విప్పులీల 

బన్నీటి చిట్టేట పరిఢవిల్లిన జాతి, బల్కు నెచ్చెలి వీణ పల్కురీతి 

జల్లదన ముల్లసిల్లంగ నెల్లవారు-నౌర సెబాసు మేలు మజ్ఞారె యనగ 

బౌఢీ మరయంగ సాహిత్యరచన సేయు- నెపుడు ముద్దళఘరిశౌరి రిపువివారి 
(సత్యభామాసాంత్వనం, 1-112) 


అందరు సెబాసు, మేలు, మజ్జారె అనేటట్టు సాహిత్య రచన చేసే ముద్దళగిరి వ్రాసిన 
కావ్యమేమిటో దొరకలేదు. కనీసం వాటి పేర్లయినా తెలియవు. అయితే అతడు అంకితం 
పుచ్చుకొన్న గ్రంథాల వివరాలు తెలుస్తున్నాయి. లింగనమఖి తిరుకామయ్య చేత రుక్మిణీ 
పరిణయం, సత్యభామా సాంత్వునం అనే కావ్యాలు వ్రాయించి అంకితం పుచ్చుకొన్నాడు. 
గణపవరపు వెంకటకవి ఇతని పోషణలో ఉండి విద్యావతీదండకం వ్రాశాడు. ముద్దళగిరి 
క్రీ.శ,1674లో తంజావూరుకు ప్రభువయినప్పుడు అతనితోపాటు వెంకటకవి కూడా 
వెళ్లాడు. అతని తాత్కాలిక విజయాలను ఘనంగా ప్రశంసించాడు. 


3. అచ్యుతప్పనాయకుడు!: ఇతడు చొక్కనాథునికి మరో సవతి తమ్ముడు. చినముద్దు 
వీరప్పగారి మూడవ భార్య నాజమ్మకు పుట్టినవాడు. ఇతడు సర్వవిద్యా నిపుణుడని, 
కవితాచతురుడని లింగనమఖి తిరుకామయ్య చెప్పిన ఒక పద్యంవల్ల తెలుస్తోంది (సత్య. 
1-100). “మృదువెరుంగక మున్న పాదలెను సాహిత్యఖేలనంబు కవీంద్రలాలనంబు' అని 
మరో పద్యంవల్ల తెలుస్తోంది (1-101). అయితే అచ్యుతప్ప నాయకుడు వ్రాసిన 
రంథాలుగాని, పోషించిన కవుల వివరాలుగాని తెలియవు. 


4. నరసింహనాయకుడు: ఇతడు ముద్దువీరప్ప నాయకుని నాల్గవభార్య కొడుకు. 
ఆమె పీరు మధురనాయకి. నరసింహుడు “కవివచనజాతహర్హుడు' అని లింగనమఖి 
తిరుకామయ్య చెప్పాడు (సత్య. 1-103). ఇంతకు మించి ఇతని సాహిత్యప్రీతి మనకు 
తెలియదు. 


. ఈ విధంగా చొక్కనాథుడూ, అతని ముగ్గురు తమ్ములూ తరువాత తిరుమల 
నాయకునిలాగే కవులను పోషించి సన్మానించి తెలుగు సాహిత్యాన్ని మధురలో 
వెలయించారు. ఈ అన్నతమ్ములు తిరుమలనాయకుని మనుమలని సత్యభామా 
సాంత్వనంనాటి సమకాలిక గ్రంథాలవల్లా, ప్రసిద్ధ చరిత్రకారుల పరిశోధనవల్తా 
తెలుతున్నా నేలటూరి వెంకటరమణయ్యగారు మాత్రం వేరుగా చెప్పారు. తిరుమల 
నాయకుని గురించి చెప్పి '“ఇతనివలె ఇతని తమ్ముని పుతులు చొక్కనాథనరపతియు, 
ముద్దళగిరియు భాషాపోషకులు'” అని వ్రాశారు.!ే తిరుకామయ్య వ్రాసిన ధేను 
మాహాత్మ్యాన్ని అంకితం పుచ్చుకొన్నా “చొక్కనాథుడు కామేశ్శరకవి కాశ్రయమొసగెనే 
14. దక్షిణాంధ్రసాహిత్యం, పుట 10. 


నాయకరాజుల యుగం , 505 


కాని గ్రంథరచనకు బురికొల్బినట్టగపడదు'' అని ఏ కారణంవల్లనో నేలటూరివారు 
వ్రాశారు. మధురనాయకరాజుల గురించి ఇంకా విస్పష్టమైన పరిశోధనలు అవసరమని 
ఇందువల్ల తేలుతుంది. 


దక్షిణాన వున్న నాయకరాజ్యాలలో ఈ విధంగా [గ్రంథ రచన సాగుతూ ఉంటే 
తక్కిన ఆంధ్రదేశంలో బహుముఖాల సాహిత్య రచనలు సాగాయి. రాయసింహాసనంపై 
పాలించిన మూడవ వెంకటపతిరాయలు (కీ.శ.1630- 1642) కవుల కాశ్రయమిచ్చి 
పోషించాడు. తనపేర కృతులు చెప్పించుకొన్నాడు. సత్కవివేశ్యాభుజంగుడనే విరుదుగల 
ఉప్పగుండూరు పెరియన్న 'మీనకేతాభ్యుదయం' ఆనే గ్రంథాన్ని వెంకటపతిరాయలకి 
అంకితమిచ్చాడు. బుగ్వేది తిరువేంగళయ్య అనే కవిని 'కొలకులాయపు డేజిబలురౌత' ని 
వెంకటపతిరాయలు మెచ్చుకొని సత్కరించాడు. బహుశ గణపవరపు వెంకటపతిని 
కూడా సన్మానించి ఉంటాడు. 


వెంకటపతిరాయల దండకం అని ఇతని పేర ఒక దండకం కూడ ఉంది. ఈ 
యుగంలోనే, నేటి నెల్లూరు జిల్లాలో చాలామంది ప్రముఖ కవులు కనబడతారు. పుష్పగిరి 
తిమ్మనగారు, వారి కవిమిత్రులు ప్రశస్తమైన రచనలు చేశారు. పల్నాడులో అప్పకవి, 
జటప్రోలు, బోరవెల్లి మొదలైన తెలంగాణా సంస్థానాలలో ఎలకూచి బాలసరస్వతి, 
మాధవరాయలు వంటి మహోపాధ్యాయులు, కవులు కనబడుతారు. నూజివీడు, 
పెద్దాపురం వంటి సంస్థానాల సాహిత్య పోషణ కూడా ఈ యుగంలో చిగురించింది. 
గోలకొండ సుల్తానులు కూడా క్షేత్రయ్య పదాలను మెచ్చుకొనడం కాక “ముషైరా'ల 
"వాదాలు పెట్టించినట్టుంది. 

ఈ యుగంలో భారత భాగవత రామాయణాలు మూడు ద్విపద కావ్యాలుగా 
రూపొందాయి. భాగవతం వవనరూపం కూడా సంతరించుకొంది. యక్షగానాలు, 
నాటకాలు, శృంగారపదాలు మొదలైన దేశిరచనలు ఇనుమడించాయి. ఒకపక్క పండితులు 
వ్యాకరణ శాస్త్రాలను పకడుబందుగా నిర్మిస్తూ ఉంటే, మరోపక్క యథేచ్చగా కవులు 
రచనలు చేస్తూవచ్చారు. జాతివార్తాచమత్కారాలు గుప్పించే కావ్యాలు కొందరు వ్రాస్తే, 
చిత్రబంధగర్భ కవిత్వాల ఫీట్లు మరికొందరి దృష్టిలో ప్రజ్ఞ అనిపించుకొంది. రాజును 
పొగడిన చిల్లర కవులు సహితం అందలాలెక్కారు. పుష్పగిరి తిమ్మనలాంటి సజ్జనులు 
దరిద్రంతో బాధపడ్డారు. సామాన్య ప్రజల బాధలు ఈ యుగంలోని సాహిత్యంలో 
అంతగా కనబడవు. అయికి ప్రజాజీవితం సుఖవంతంగా ఉందనుకోడానికి ఆస్కారం 
లేదు. ప్రభువుల భోగలాలసత్వాన్ని పరిపరివిధాల ప్రస్తుతించే కవుల పద్యాల హోరులో 
జనసామాన్యం గోడు వినబడలేదు. శృంగార కావ్యాల పరిమళం చివికిన ప్రజాజీవితపు 
వాసనలను బయటపడనీయడం లేదు. దక్షిణాది కవిత్వంలోని మాధుర్యం మిగతా 
చేదునిజాలకు పంచదార పూత అయింది. నూజివీటి ప్రభువులు చెప్పినమాట అక్షరాలా 
నిజం. తన ప్రాంతాల వారి కవిత్వాన్ని నరసింహ అప్పారావుగారు ఇలా మెచ్చుకొన్నారని 
కుమారధూర్జటి చెప్పాడు. 


15. దక్షిణాంధ్రసాహిత్యం, పుట 10. 


506 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దాక్షిణాత్యకవులు ద్రాక్షేక్షుమధురస- మాధురీధురీణమహిత దివ్య 
భవ్యకావ్యనవ్యపటువాక్పమత్కార- పటిమ దనరినట్టి ప్రొఢులంద్రు 
(ఇందుమతి. 1-32) 
ఈ పద్యంలో చెప్పినట్టే నాయకరాజుల యుగంలోని ద్రాక్షాసవం, చెరుకుపానకం 
వెల్లువలుగా పారుతాయి. వాళ్య్ళచమత్కారాలు కోకొల్లలుగా కనబడుతాయి. ఈ 
మాధుర్యాలు విడివిడిగా ఆస్వాదించుదాం. 


అసు 
( దుకు 
మెతుకు కర్వుగ్గలు సింహాచల 
కల్యాణీ ™ అ ఇ 
గుల్చర (es గోలకొండ పెద్దాపురం 
విజాపురము శూ 
ous కొండపల్లి 
ముదుపల్లి రాయచూరు అ ్రీశెలం Ye 


నాయకరాజులనాటి దక్షిణదేశము 


ద్విపద భారత కవిత్రయం 


గాసటవీసటే చదివి గాథలు తవ్వుకొనే తెలుగు జాతికి కవిత్రయంవారు సంపూర్ణమైన 
భారతాన్ని ప్రసాదించారు. పంచమ వేదాన్ని స్వీకరించి ఆంధ్రులు కళ్ళకు అద్దుకొన్నారు. 
అది పరమ ప్రామాణికం అయింది. సంస్కృతంలోని భారతం తెలుగులో పద్యరూపంలో 
వచ్చాక, ఈ పద్య కావ్యమే ద్వ్చిపదగా, ప్రజలకు మరింత దగ్గరకు వేస్తీ బాగుంటుందనే 
అభిప్రాయం కొందరికి కలిగింది. పద్యభారతం సంపూర్ణ స్వరూపాన్ని సంతరించుకొన్న 
పాకనాటి సీమలోనే ఈ ఆశయం మొలకెత్తి కొనసాగి ఫలించింది. 


నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలో ఆత్మకూరు, బట్టేపాడు అనే రెండు 
గ్రామాలున్నాయి. ఈ జంట గ్రామాలు ఉదయగిరి రాజ్యలక్ష్మికి పాదపద్మాలని మన 
పూర్వులు భావించేవారు. 


ఉదయగిరి రాజ్యలక్ష్మికి - సదనము నెల్లూరు, అట్టి సాధ్వీమణికిన్‌ 
వదనంబు కందుకూరగు - పదయుగళము ఆత్మకూరు బట్టేపాడున్‌. 


అనే చాటువు కూడా ప్రచారంలో ఉంది." బట్టేపాడు గ్రామంలో తిరుమలభట్టు అనే కవి 
ఒకాయన ఉండేవాడు. అతని తండ్రి పేరు వల్లభసూరి. ఈ తిరుమల భట్టుగారినే తిమ్మన్న 
అని పిలిచేవారు. ఇతని కవిత్వం ప్రొఢోక్టులతో నిండి ఉండేది. క్రీ.శ.1600 ప్రాంతాలలో 
బట్టేపాడు పరిసరాల్లో నరసయ్యగారి చౌడయ్య అనే ఉద్యోగి ఉండేవాడు. ఆయన 
'అసమాన దాన విద్యావినోదాలతో దెసల కీర్ణిల్లే మంత్రి. అంతీకాదు, “పంచమవేద 
ప్రబంధసత్కీర్ణిని మించిన సత్యధర్శ్మి' ఈ నరసయ్యగారి చౌడయ్య కర్గావతారుడు; 
శాస్త్రపురాణార్థసారవివేకుడు. ఇతడు బట్టేపాటి తిమ్మయ్యను ప్రోత్సహించాడు. 
భారతాన్ని ద్వాపదగా రచించమన్నాడు. : 


బట్టిపాటి తిమ్మయ్య సహజంగా సదాశివభక్తుడు అయినా, నలభై ద్వొపద 
పాదాలలో శ్రీరాముణ్ణీ రామాయణ[క్రమంలో నుతించాడు. 


జయజయగుణధామ జయజయరఘురామ- జయనిత్యకళ్యాణ చకితసంతాణ 
నీకునే చెప్పబూనిన కథాక్రమము-చేకొని విన్నవించెద చిత్తగింపు. 
(ద్వి.భా.ఆది. పుట 2) 


అని ఆదిపర్వాన్ని 8 ఆక్వాసాలుగా వ్రాశాడు. తొలి మూడు ఆశ్వాసాలు శ్రీరామునికీ 
అంకితం ఇచ్చినట్టు కనబడుతుంది. నాలుగో అశ్వాసం నుంచి నరసయ్య చౌడుడే 
కృతిపతిగా కన్పిస్తాడు. ఆయనని తిరుమలభట్టు 'పంచమ వేద ప్రబంధైకనాధు' డని 
నాలుగో అశ్వాసం చివర సంభోధించాడు. వాస్తవానికి _ఆదీపర్వమంతా 
తిరుములభట్టువారు నరసయ్యేచౌడునికే అంకితం . యిస్తే లేఖకులు ఆశ్వాసాల 
ఆద్యంతాలలో మార్పులూ కూర్పులూ చేసినట్టుంది. 

ఉదాహరించారు. ద్నొపద భారతం, తొలిసంపుటం, పుట 4. 


508 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తిరుమలభట్టుగారు ఆదిపర్వం రాస్తున్నప్పుడు వారీ శిష్యుడో, మిత్రుడో 
బాలసరస్వతి సభాపర్వాన్ని రెండాశ్వాసాల ద్విపద కావ్యంగా వ్రాశాడు. ఈ బాల 
సరస్వతి తాను అసమసాహిత్యవిద్యా చతుర్ముఖుణ్లే అని చెప్పుకొన్నాడు. ఆయన చాలా 
రసికుడు. సభాపర్వాన్ని పసగా చెప్పినట్టు అతడు భావించాడు. తిరుమలభట్టుగారు 
ఆదిపర్యాన్ని నరసయ్యచౌడునికి అంకితం యిస్తే, సభాపర్వాన్ని బాలసరస్వతి 
రంగయ్యగారి ఆనంతయ్యకి అంకితం ఇచ్చాడు. ఈ అనంతుడు దానకర్ణావతారుడట. 

బాలసరస్వతి సభాపర్వాన్ని దడ్విపదగా చెప్పాడని, దానిని విడిచిపెట్టి 
తిరుమలభట్టుగారే అరణ్యపర్వాన్ని వ్రాశారు. అక్కడక్కడ కొన్ని కథలను విడిచిపెట్టి 
అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి రామునికే అంకితం ఇచ్చాడు. అరణ్యపర్వం 
వ్రాసేనాటికి చౌడుడు ఏమయ్యాడో తెలియదు. రాజకీయ పరిస్థితుల మార్పువల్ల బహుశా 
ఎక్కడికైనా కదలిపోయాడో, మరణించాడో తెలియదు.? పోషకుడున్నా లేకపోయినా 
తిరుమల భట్టు భారత రచన కొనసాగించాడు. 


ఆయన విరాటపర్వం మొదలుపెట్టేసరికి బట్టేసాడులోనే ఉండే జంగాల ముమ్మయ్య 
అనే పంటరెడ్డి ప్రభువు ద్విపద కావ్యాన్ని అంకితం పుచ్చుకొని కవిని పోషింపదలిచాడు. 
విరాటపర్వం తనకు అంకితం ఇవ్వమన్నాడు. ఈ పంటరెడ్డే బహుశా బట్టిపాడు పాలకులు 
కాబోలు. ముమ్మయ్య తండ్రిపేరు దానయ్యరెడ్డి; తాత పేరు మలింెడ్డి. వాళ్ళకు చలమర్హి 
గండ, కర్ణాటక తిలక మొదలైన బిరుదులున్నాయి. 


విరాటపర్యాన్ని ముగించాక మళ్ళా ఏ కారణాల చేతనో తిరుమలభట్టుగారి 
పోషకులు తరువాతి పర్వాలను అంకితం పుచ్చుకోలేదు. ఉద్యోగభీష్మద్రోణ పర్వాలు 
మూడింటినీ ముగించి తిరుములభట్టుగారు దేవునికే అంకితం ఇచ్చారు. పోషకులు 
తప్పుకొన్నట్టి, సాయం చేసే శిష్యులు కూడా జారుకొన్నారేమో తెలియదు. బాలసరస్వతి 
ఒక్క సభాపర్వం మాత్రమే రచించాడు. ఆ తరువాతి పర్వాలను గురువుగారికి 
వదిలివేశాడు. ఆదిలో ఇద్దరూ చెరోపర్వం చొప్పున చెప్పుకుంటూ పోదామనుకున్నా 
రేమో, సభాపర్వం చెప్పాక, ఏ అవాంతర కారణాలవల్లనో బాలసరస్వతి భారత రచన 
కొనసాగించలేదు. తిరుమలభట్టుగారు ద్రోణపర్వందాకా ఒక్క చేతిమీద ద్విపద భారతం 


వ్రాశారు. 


ఆ తరువాత ఆత్మకూరు సోమన్న అందుకొన్నాడు, భారతాన్ని తుదముట్టా 
రచించాడు. ఇతని తండ్రి పేరు కూడా తిమ్మయ్య. బట్టేపాడు తిమ్మయ్యగారూ, ఈయనా 
విభిన్నులు. బట్టేపాడు తిమ్మయ్యగారు సదాశివ భక్తులు; సోమన్న తిరుపతి వేంకటిశ్చర 
ఆరాధకుడు. తన తండ్రి పేరు ఆతుకూరి తిమ్మయ్య అనీ, తాను వెంకటాచలాధీశుని 
2. ఈ నరసయ్య చౌడుడెవరో ఇదమిత్సంగా తెలియకపోయినా ఆయన జంగాల ముమ్మయ్యగారి అ 

అయిఉంటాడని కొమ్మనమంచి జోగయ్య శర్మగారు ఊహించారు... జంగాల ముమ్మయ్యగారి 
ఆశ్రయం సంపాదించడానికి తిరుమలభట్టుగారు ముందు నరసయ్య చౌడుని మంచి చేసుకొని కొన్ని 


ఆశ్వాసాలు అంకితమిచ్చాడని కొమ్మనమంచివారి ఊహ. చూ॥ పరిశోధన - సంచిక 12. ఫిబవరి 
1956 పుట 26. ఆధో జ్ఞాపిక. 


ద్విపద భారత కవిత్రయం 509 


భక్తుజ్జనీ మాత్రమే సోమన్న చెప్పుకొన్నాడు. కర్ణపర్వం దగ్గిర నుంచి స్పర్గారోహణపర్వం 
దాకా పదకొండు పర్వాలు వ్రాసినా వాటిలో సోమన్న ఎక్కడా తనని గురించి 
చెప్పుకోలేదు. ఈ పదకొండు పర్వాలే కాక సోమన్న భారత రచనలో మరికొంత పాత్ర 
వహించాడు. తిరుమలభట్టుగారు అరణ్యపర్వంలో కొన్ని కథలను విడిచిపెట్టారు. ఆయన 
వదలిన కథలను సొంతంగా చెప్పి అయిదాశ్వాసాల పర్వాన్ని సోమన్న ఏడాశ్వాసాలు చేసి 
ఈ సంగతి చివరి గద్యంలో చెప్పాడు. 


అరణ్యపర్వంలో కొన్ని కథలను విడిచిపెట్టడానికి తిమ్మయ్యగారికో కారణం 
ఉంది. భారతాన్నే కాక వారు ఇతర ద్విపద కావ్యాలను కూడా వ్రాశారు. భారత గాథలనే 
తీసుకొని ప్రత్యేక గ్రంథాలుగా వ్రాయదలచినట్టుంది. మూడాశ్వాసాల ద్విపద కావ్యంగా 
బట్టేపాటి తిమ్మయ్యగారు నలచరిత్రను చెప్పారు. ఇది అముద్రితం. దీనికి 7 ప్రతులు 
యదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి. (౫.166 0, ౨ 1070, 1071, 1072, 
1074, 1075, 1076). వీటిలో 0 1070 ఒక్కటే సమగ్రంగా ఉందీ. దానిలో గద్య ఇలా 
ఉంది: 

ఇది సదాశివ భక్తహిత గుణాసక్త - సదయస్వరూప కాళశ్యపగో త్రదీప 

జ్రుతిపా త్రవల్లభసూరిసత్చు త్ర - మతి మడ్యిధేయ తిమ్మననామధేయ 

విరచిత నలచక్రవిభు సుచరిత్ర (0D 1070) 


ఇది శ్రీరామునికే అంకితం ఇచ్చారు. 'కాకుతీస్థకులసోమకళ్యాణనామ, నీ కర్పితంబుగా 
నే రచియింతు' అని మొదట చెప్పారు. తరువాత ఇలా అన్నారు: 


భారతకథలోన పంచమవేద - సారంబు కీర్పిగా సాధించెగాన 
వార్తగా నలచక్రవర్తి చరిత్ర - కీర్ణీంప హరికి నంకితముగా ద్వాపద గావింతు... 
(0 1070) 


ఈ నలచరిత్ర చాలా ప్రచారం పొందిందని చెప్పవచ్చు. ఎందరో వీటికి ప్రతులు 
వ్రాసుకొన్నారు. అక్కడితో ఆగక సాంతపాఠాలు కూడా చొప్పించారు. మదరాసు 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్న ఏడు ప్రతులలోనూ పాఠాలు చాలా భేదిస్తాయి. ఒక 
ప్రతిలో కవి తాను రంగనాథుని భక్తుడని, ఉభయ కావేరీ మధ్యవాడని ఇలా ఉంది: 


చారణసిద్ధఖేచరశు భాకారు - గారుణ్యగుణధాము ఘను రంగధాము 
నిష్కళంకోన్నతి నెరనొప్పు చంద్ర-పుష్కరణీతటంబున మహోన్నతిని 

విలసిల్లు ఉభయకావేరిమధ్యమున - జెలువొందు గోవిందు జిరతరానందు 
పరమమౌని నిజవేల్పు ఫణిరాజతల్పు - మరవక భావించి మదిని సేవించి (0 1072) 


అఆళ్వారులను, రామానుజులను, తెరుమలాచార్యుల వారినీ కూడా సీవించి “ఈ 
చరిత్రముమను వొప్ప రంగనాథుని కటాక్షమున వివరింతు' అని కవి వ్రాశాడు. అయితే ఈ 
ప్రతిలో కవి పేరు లేదు. కాని కావ్యం తిమ్మయ్యగారి రచనే. పాఠభేదాలు చాలా ఉన్నాయి. 
కావేరీతీరం వారెవరో గ్రంథచౌర్యం చేసినట్టు కనబడుతుంది. బట్టేపాటి వారి రచనలు ఇటు 


510 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తంజావూరు దాకా, అటు తెలంగాణా దాకా బాగా వ్యాపించాయి. ద్వాపద భారతానికి 
శాహాజీమహారాజు (క్రీ.శ. 1684-1712) పుత్రికలు వ్రాయించాడు. వ్రాయసకాడు తన 
గద్యను కూడా ద్విపదభారతంలో సుదీర్ణంగా చొప్పించాడు. అసలు కవులు నాలుగైదు 
పంక్తులతో ముక్తసరిగా తమ సంగతి చెప్పుకొంటే, వ్రాయసకాడు సుమారు 72 
పంక్తులలో తన గద్య వ్రాసుకొన్నాడు. ఇతని పేరు కుప్పయ్య. ప్రతులు వ్రాస్తున్నప్పుడు 
ఇతగాడు ఆదిపర్గుంలో కృతిపతి విషయంలో కొంచెం వంచన చేసినట్టుందని పింగళి 
ల క్మైకాంతంగారు భావించారు, ఈ ద్విపదభారత ప్రతులు తంజావూరు 
గంథాలయంలో ఉన్నాయి, వాటికి నకళ్లు వ్రాయించి తెప్పించి ఆం ధ్రవిశ్ళవిద్యాలయం 
వారు నాల్లు సంపుటాలుగా ప్రచురించారు. పింగళి లక్ష్మీకాంతంగారీ గ్రంథాన్ని 
పరిష్కరించి విపులమైన పీఠిక వ్రాశారు. అందులో ఆంధ్ర సహృదయులకు వారొక 
మనవి చేశారు. “ఈ భారతమును గవిత్రయ భారతముతో బోల్చి చూచి యిందు 
'అవిలేవివిలే'వని యీసడింపకుందురుగాక. దాని స్వరూపము వేరు; దీని స్వరూపమే 
వేరు. దాని ప్రయోజనమొకటి; దీని ప్రయోజనమింకొకటి. అది పుట్టిన దొక జాతిపాఠక 
లోకమునకు; ఇది పుట్టిన దింకొక జాతివారికి. కావున నొకజాతి వాజ్మయమునకు 
చెందిన యీ గ్రంథమును వేరొక జాతిదైన కవిత్రయ భారతముతో బోల్చ యత్నింపక దీని 
గుణమును బట్టియే దీని నాదరింపజూచు సరసులకు ఇది మెచ్చుగొల్బునేగాని నిరసన 
భాజనము గాదు”.5 


లక్ష్మీకాంతంగారీ మాటలు సబబైనవేగాని సరిపోల్చడం సాహిత్యంలో సహజం. 
మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుని జననఘట్టంలో నన్నయ్యగారు ఎలా వ్రాశారో, 
బట్టేపాటి తిమ్మయ్యగారెలా వ్రాశారో కొంచెం చూద్దాం. పరాశరుడు యమున 
దాటదలిచాడు. మత్స్యగంధి ఆయనను పడవలో ఎక్కించుకొంది. ఆమె లావణ్యానికీ 
ఆయన ముగ్గుడయ్యాడు. దానియందు మదనపరవశుడయ్యాడు. 


ఈ ఘట్టంలో తిమ్మయ్యగారు ఎత్తుగడ బాగా చేశారు. పరాశరుణ్ణి చూసిన 
మత్స్యగంధి 'దట్టపు భవవార్ధి దాటెడు నీకు ఇట్టి కాలువ లెంత యేతెంతుగాక' అని 
పడవ ఎక్కించుకొంటుంది. ఆమె కుడిచేయి పట్టుకొని ఆయన పడవ ఎక్కి ఉచితాసనంపై 
కూర్చున్నాడు. పడవ ఎక్కేముందు పాణిగ్రహణం చేయడం చాలా బాగుంది. ఓడలో 
ఉచితాసనం పై కూర్చుని - 

““అంగజు సాక్షిగా నబల, యిచ్చోట- సంగమ మగుగాక సరి నీకు నాకు 

ఉత్తమసతితోడ యోగమౌనేని-హత్తిన బ్రహ్మచర్యము చెర్గిపోదు 


3. ద్విపద భారతం, మొదటి సంపుటం, పీఠిక, పుట 13. 

4. ఈ ద్విపద భారతంలోని ఏరాటపర్వం మాత్రం 1911లోనే అచ్చుపడింది. పనప్పాకం 
శ్రీనివాసాచార్యులుగారు పరిష్కరించారు. “ఈ గ్రంథమును ముద్రజకై సంస్కరించునెడ కొన్ని 
పాదములను మార్చియు ననేకములగు క్రొత్త పాదముల జేర్చియు సమగ్రమొనర్చి ముద్రించి 
యున్నాడ''అని వారు వ్రాశారు. ఇది చెన్నపురి శ్రీ “వైజయంతి” ముద్రాక్షరశాలలో అచ్చువేశారు. 

5. ద్విపద భారతం! పీఠిక, పుట 41. 


ద్విపద భారత కవిత్రయం 511 


చెరిగిపోయిన బోయె జెప్పెడి దేమి? - తెఅవ, నీపొత్తు సంధిలవలదె నాకు 

చూచితి శర్వాణి, చూచితి రతిని- జూచితి హరిరాణి, జూచితి రంభ 

వింత పుట్టియెరుంగ, వేయేల నేడు-కాంత నీయెడల నయ్యెగన్నుల మరులు” 
(ద్విపద భారతం, ఆది. పుటలు 105. 106) 


తాను చూచిన వాళ్ళలో లక్ష్మీపార్చ్వతులున్నారని, వాళ్ళని చూసినప్పుడు మరులు 
కలుగలిదని పరాశరుడు అనడం నేటి మర్యాదల దృష్టా ఏదోలా ఉంది. ఇటువంటి 
ఘట్టాలలో నన్నయ్యగారిలాగా మితంగా రాస్తేనే కథ ప్రసన్నమవుతుంది. మంచి 
ఎత్తుగడతో కథనం మొదలుపెట్టి తిమ్మయ్యగారిలా వ్రాసినందుకు సనాతనుల మనసు 
చివుక్కుమంటుంది. అయితే విచ్చలవిడిగా శృంగారాన్ని కవులు వ్రాసే కాలం. ఆయన 
కొంత నిగ్రహంతోనే ఇతర చోట్ల రచన చేసినందుకు హర్షించాలి. 


బట్టేపాటి తిమ్మయ్యగారి కాలాన్ని ఇదమిత్ధమని నిర్ణయించడానికి ఆధారా 
లున్నాయి. భారతాన్ని ద్విపదగా వ్రాసిన ఈయనని భాగవతాన్ని ద్విపదగా చెప్పిన 
టేకుమళ్ల రంగశాయి ఇలా స్తుతించాడు: 

రామాయణంబు భారతము ద్విపద-లై మీర చేసిన యా రంగనాధు 

గీరు బట్టేపాటి తిరుమలభట్టు- గారి ప్రొఢోక్తులు గలుగ స్మరించి. (R. 765) 


టేకుమళ్ళ రంగశాయి తన ద్విపద భాగవతాన్ని పుష్పగిరి తిమ్మనగారి సాయంతో 
వ్రాశాడు. పుష్పగిరి వారి కాలం క్రీశ, 1625-50 అని చెప్పవచ్చు. బట్టేపాటి 
తిమ్మయ్యగారు వీరికి ఒకతరం ప్రాచీనులు కావచ్చు. ద్విపద భారత కవిత్రయంలోని 
మిగతా ఇద్దరూ ఇదే కాలంవాళ్లు అవుతారు. ఆత్మకూరి సోమన్న క్రీ.శ. 1600-1650 
ప్రాంతాలలోను, బట్టేపాటి తిమ్మయ్య 1550-1600లోను ఉండి ఉంటారని పింగళి 
లక్ష్మీకాంతంగారు నిర్ణయించారు. “ఈ కవిత్రయంలోని బాలసరస్వతి ప్రొఢుడు కాడు. 
బాలసరస్పతీశ్చరుని సభాపర్వమందలి రచన కేవలం బాలకవిత్వంవలె ఉన్నది. గ్రంథ 
సంపూర్ణతకు వెలితి లేకుండుటకై సభాపర్వము ప్రకటింపక తప్పినది కాదు” అని 
లక్ష్మీకాంతంగారన్నారు. బాలసరస్వతి రచన పేలవమే. సోమన్న ఘటికుడే. చక్కగా 
వ్రాస్తాడు. ఉదాహరణకు ఒకటి చూద్దాం. మడుగులోంచి బయటకు వచ్చిన 
దుర్యోధనుడు భీమునితో ఇలా అన్నాడని తిక్కనగారు వ్రాశారు. 

వ్యూహాభావముసూచి నన్ననదుగా నూహించెదో భామ మ 

ద్బాహాచండిమసారదుర్గమగదాదండంబు దీవ్యద్బవ 

ద్దేహోల్లాసము నెట్టు దీనదశకుందెనోపునో చూడుమీ 

యాహాపుట్టెడు లాతి చూపరకు హాహాపుట్టు మీవారికిన్‌ (శల్య. 2-248) 
ఈ ఘట్టంలో సోమన్న దుర్యోధనుని చేత ఇలా అనిపించాడు: 


ఈ. ద్వొపద భారతం, పుట 8. పీఠిక. 
7. అదే. పుట 44 


512 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చపలారితిమిర ప్రచండ మార్తాండ - నిపుణుండ నాకు దా నీ వన నెంత 
పలుకుల వెరచునే ఫణికేతనుండు - కలదు ఒక్కటి నన్ను' గడునెన్నమీకు 
గొలను జొచ్చిన యిది కొరగాదుగాక - అలసుగా జూచెద, వట్లు జూడకుమయు 
కలన నిన్నేటికి కొందు భీమ - కలితారివిక్రమ గర్వాపహారి 
నా గదాదండంబునకు బలిగాగ - నీ గర్వమడచి యెంతీ నొంతు నిన్ను 
తగ జోద్యపరతు బృందారకావళిని - వగపు పుట్టింతు నావార్‌కెల్ల 
నీవనగా నెంత నిర్ణరేంద్రాది - దేవతలు నన్నుదృష్టింప లేరు 
నీవెట్లు నాతోడ నెగడుదు గదను - ఈ వేళ నీ సత్త్వమిది ఎంత గలదు 
అడరంగ నీదు ఫాలాక్షరశ్రేణి - తుడిచెద నాతోడ దొడరు మాజికిని. 
(ద్విపద భారతం. శల్య. 2. పు 61, 62) 


దుర్యోధనుడు భీమసేనుని ఫాలాక్షర శ్రేణిని తుడుస్తానన్నా, తుడవలేకపోయాడు. 
ద్విపద భారత కవిత్రయం అక్షరాలను గూడా కాలం తుడవలేదు. 


ఎలకూచి బాలసరస్వతి - సురభి మాధవఠరాయలు 


నిజమైన పండితుడు ఏదైనా బీరుదు ధరించడానికి ముందు అందుకు తనకు తగిన అర్హతలు 
ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాడు. అన్ని బిరుదులూ ఒక ఎత్తు. 'మహామహోపాధ్యాయ' 
అనేది మరో ఎత్తు. ఇదెంత భీకరమైనదో అంత బరువైనది. 'కింకవీంద్రఘటా పంచానన' 
వంటి సవాలు వీరుదులనే ధరించిన తిరుపతి వేంకటకవుల పాండిత్యం అపారమైన సంగతి 
అందరికీ తెలిసిన విషయమే. అయితే చెళ్ళపిళ్ళ _ వెంకటశాస్త్రిగారంతటివారు 
మహామహోపాధ్యాయ అనిపించుకోడానికి వెనక తీశారు. ఆయన ఒకసారి ఇలా 
వ్రాశారు: “మన వీరుదాల విషయంలో ప్రభుత్వం జోక్యం కలిగించుకోదు. 
మహామహోపాధ్యాయ బిరుదం మాత్రమే వారి అధికారానికి లోబడేది. ఆ విరుదాన్ని 
వారు (ఆయాచితంగానే అనుకుందాం) యిచ్చినా, తన పాండిత్యమెంతో తెలిసిన 
వెంకటశాస్త్రి దానికి ఒక దండం పెడతాడు.”'! విద్య వినయాన్ని ప్రసాదిస్తుందనడానికి 
యింతకన్న నిదర్శనం అక్కర్లేదు. మహామహోపాధ్యాయ అంటే  ప్రాఫెసర్లకు 
ప్రొఫెసరన్నమాట. అడిగిందల్లా చెప్పగలిగే సర్వతోముఖ పాండిత్యం ఉన్నవాడే ఆ 
బిరుదు పెట్టుకోడానికి అర్హుడు. మన తెలుగు సాహిత్యంలో మొదటి కవి 
మహోపాధ్యాయుడు ఎలకూచి బాలసరస్వతి అనే పండితుడు. 


ఎలకూచివారిది పాకనాటిలో పండిత కుటుంబం. అందులో తిరుమలయ్య అనే 
ఉద్దండపండితుడు ఉండేవాడు. ఆయన అళియ రామరాయలు .రాయసాచూజ్యం 
నిర్వహించే రోజులలో, అంటే క్రీ.శ.1543 నుండి 1564 మధ్యనుండే పాతికేళ్ళలో ఎప్పుడో 
ఒకసారి అళియ రామరాయలను దర్శించి మెప్పించాడు. వెల్లగొడుగులు, పసిడి 


1. నేటి వీరుదుల పరమ రహస్యం కథలు, గాథలు - ౩వ భాగం, పుట 538. 


ఎలకూచి బాలసరస్వతి - నురభఖి మాధవరాయలు 513 


చామరాలు, పల్లకీలు, మణిహారాలు మొదలైనవాటితోపాటు బహుశా నెల్లూరు జిల్లా 
పాదిలి తాలూకాలో ఎడవిల్లి అనే అగ్రహారాన్ని బహుమానంగా పొందారు. ఈ 
తిరుమలయ్యకు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళలో రామన్న పెద్దవాడు. ఆయన మనవడి పేరు 
కృష్ణయ్య. ఇతడు పాకనాటి సుకవిపండితముఖ జనాచార్యుడు. ఈయనకు వెంకట 
కృష్ణయ్య, ఆదిత్యుడు అనే కుమారులు పుట్టారు. వీళ్ళలో పెద్దవాడు చిన్నప్పుడే విద్యలో 
పెద్దవాడయ్యాడు. ఇతడిలా చెప్పుకొన్నాడు: 

బాల్యమున బల్క ప్రవిముగ్గభాషణముల 

తోడనె కవిత్వ పద్య సూక్తులును ఐల్క 

నేర్చెవిఖ్యాతి మెజసి పండితవరుండ 

నైతి, నిది శారద యనుగ్రహంబుగాదె? (D 509) 


బాల్యంలోనే గొప్ప పాండిత్యం చూపడం వల్ల ఎలకూచి వెంకటకృష్ణయ్యను 
బాలసరస్వతి అని అందరూ పిలిచేవారు. బిరుదే వ్యవహారనామం అయింది. ఆరు 
భాషలలో పాండిత్యం సంపాదించడమేకాక “షడ్భాషావివరణం' అనే (గ్రంథాన్ని ఇతడు 
ప్రత్యేకంగా వ్రాశాడు. ఇటువంటి శాస్త్ర గంథాలనే కాక రంగకౌముది అనే నాటకాన్ని, 
కార్టికేయాభ్యుదయం, వామనపురాణం, బాహాటం అనే ప్రబంధాలు రచించాడు. 
భ్రమరగీతలు వ్రాశాడు. ఇతడు వామనపురాణాన్ని తెనిగిస్తే ఇతని తమ్ముడు ఆదిత్య 
పురాణాన్ని రచించాడు.? ఎలకూచివారిది పాకనాడేగాని వారు కొన్నాళ్లు 
విజయనగరంలో ఉండేవారు. బాలసరస్వతీ విజయనగరంలో నివసించేటప్పుడు 
వీవయోగి అనే అచింత్యకారణో పాగమ స్నేహసాహచర్యుడు ఒకాయన వచ్చాడు. ఆయన 
సిద్ధుడు. మతంగపర్వత నివాసి. విజయనగరానికి ఎందుకొచ్చినా బాలసరస్వతి చేత 
లోకోపకారం చేయించాలని శతాబ్దాల తరబడి అంతర్భూతమైన ఒక తెలుగు 
వ్యాకరణాన్ని సిద్ధుడు ఇచ్చాడు. దాని పేరు ఆంధ్రశబ్ద చింతామణి. దాన్నే బాలసరస్వతి 
శబ్బానుతాసనం అనీ పిలిచేవాడు. ఇది స సంస్క తంలో రచించిన చిన్న గ్రంథం. ఇందులో 
5 పరిచ్చేదాలున్నాయి. అన్నీ కలిపి 88 ఆర్యావృత్తాలలో వ్యాకరణాన్ని ఎవరో వ్రాశారు. 
అది నన్నయభట్టుగారు విరచించారని సిద్ధుడు చెప్పాడు. బాలసరస్వతి ఆశ్చర్యపోయాడు. 


ఏమి మహాద్చుతం విది హరీహరి! యెక్కడి యాంధ్రశబ్దచిం 

తామణీ ఫక్కి యెక్కడి మతంగనగంబు యుగాది సంభవుం 

డై యని చన్న నన్నయమహాకవఏ యెవడు సిద్ధు డెవ్వడా..... 

హా! మదగణ్య పుణ్యసముదగ్రత జేకురెగాదె యిన్నియున్‌? 
(బాలసరస్వతీయం, అవతారిక 8) 
2. బాలసరస్వతి తన తమ్ముని పేరు ఆదిత్యుడని చెప్పాడు. ఇతడినే పిన్నయ ప్రభాకరుడని 
వ్యవహరించేవారు. బాలసరస్పాతి పెదతండ్రి ఒకాయన ఆదిత్యుడున్నాడు. అంచేత చిన్న ఆదిత్యు ణ్లీ 
పిన్నయ ప్రభాకరం అని పిలిచేవారు కాబోలు. పిన్నయ భాస్కరుడు చతుర్విధ కపెత్వం చెప్పగలడు. 
ఈ ఆదిత్యపురాణం ప్రతి ఒకటి పరిషత్తువారి గ్రంథాలయంలో ఉందీ. ప్రతి బాగా శిథిలమైనదని 


గోలకొండ సంచికలో శేషాద్రి రమణకవులు వ్రాశారు (పుట 403). ఇది 8 ఆశ్వాసాల గ్రంథం. దీనిని 
పౌంపూరి గురవమంత్రికి అంకితం ఇచ్చాడు. 


514 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ గ్రంథం తన పుణ్యంకొద్దీ లభించిందని బాలసరస్వతి తలపోయడంలో ఆశ్చర్యం లేదు. 
దీనిని నిజంగా నన్నయగారే రచిస్తే ఇన్నాళ్లు ఎందుకు అంతర్పూతమైంది? దీనికి టీక 
వ్రాయడానికి లోకంలో ఇంకెవ్వరూ లేరా? పుస్తకాలు వ్రాయలేదా? తన నొసటనే ఈ 
పొద్దు ఎందుకు పొడిచింది? ఈ ప్రశ్నలు బాలసరస్వతి తనకు తానే వేసుకొన్నాడు. 

ల సిద్ధుడు తన ఇష్టదైవమైన విరూపాక్షుడే అని ఎంతగా నమ్మాడో అంతకన్నా 
ఎక్కువ నమ్మకంతో ఆంధ్రశబ్దచింతామణిని నన్నయగారే వ్రాశారని బాలసరస్వతి 
భావించాడు. అతని తరువాత చాలామంది లాక్షణికులు, సాహితీపరులు అదే 
విశ్వాసంతో ఈ వ్యాకరణానికి వివరణలూ, వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఆధునికులు 
మాత్రం దీన్ని సందేహిస్తారు. ఈ వ్యాకరణాన్ని బాలసరస్టూడే వ్రాసి దానికి గౌరవం 
కల్గించడం కోసం నన్నయగారి పేరు పెట్టాడని కందుకూరి వీరేశలింగంగారు 
భావించారు. ఈ వాదాన్ని డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు మొదలైనవారు 
ఆమోదించారు. వజ్ధల చిన సీతారామస్వామి శాస్త్రిగారు దీనిని ఖండించారు. ఆంధ్ర 
సాహిత్యలోకంలో కొందరిటూ, కొందరటూ మొగ్గుతున్నారు. ఇప్పటికీ వాదోపవాదాలు 
సాగుతున్నాయి. కొందరు మధ్యేమార్గం అనుసరిస్తున్నారు. “ఈ సూత్రాలు నన్నయగారి 
కాలం నాటి వేంగీ విద్వత్సభలలో జన్మించాయి. తరతరాలుగా పండితులు వాటిని 
వాడుకొనేవారు. చెల్లాచెదురుగా ఉన్న ఈ సూత్రాలను గ్రంథస్థం చేసి కర్షృత్వం 
నన్నయగారికెవరో ఆపాదించారు. ఆ పుస్తకమే బాలసరస్వతికి సిద్ధుడు ఇచ్చాడు” అని 
కొందరు భావిస్తున్నారు. వేంగీ విద్వత్సభలు నిజంగా సంస్కృతంలో తెలుగు వ్యాకరణ 
సూత్రాలను రచిస్తే వేంగీ దేశంలోని వెంటిరాల గ్రామంవాడైన మూలఘటిక కేతనకు ఈ 
సంగతి ఎందుకు తెలియదు అనే ప్రశ్న జనిస్తుంది. ఆయన మొట్టమొదటి తెలుగు 
వ్యాకరణంలో ఇలా అన్నాడు; 

మున్ను తెనుగునకు లక్షణ 

మెన్నడు నెవ్వరును జెప్పరే జప్పెద వి 

ద్వన్ని కరము మది మెచ్చగ 

నన్నయభట్టాదిక విజనంబుల కరుణ౯. 

సంస్కృత ప్రాకృతాది లక్షణము జెప్పి 

తెనుగునకు లక్షణము జెప్పకునికి యెల్ల 

గవిజనంబుల నేరమి గాదు నన్ను 

ధథన్యు గావింప దలచిన తలపుగాని. (ఆంధ్రభాషాభూషణం, 6,7) 
ఈ పద్యాలవల్ల కేతనకు పూర్ణం ఎన్నడూ ఎవ్వరూ తెలుగు వ్యాకరణ సూత్రాలను 
వ్రాయలిదని చెప్పాలి. అందుచేత, బాలసరస్పుతికి లఖించిన గ్రంథం, మూలఘటిక కేతన 
కాలానికి, ఆంటే క్రీ.శ.1260కి అర్వాచీనమే అని తేలుతుంది. ఈ పుస్తకం బాలసరస్పతికి 
౩. ఆంధ్రకవుల చరిత్ర, మొదటి భాగం, పుట్‌ 


4. కవిశిరోభూషణం. ఆంధ్రరచయితల సంఘం, హ్వైదరాబాడు ప్రచురణ. ఇంగ్లీషు ఉపోద్దాతంలో 
ఖండవల్లి లక్ష్మీరంజనంగారు, పుట 10. 


ఎలకూచి బాలసరస్పతి - నురఖి మాధవరాయలు 515 


క్రీ.శ. 1608లో దొరికింది. అది కీలకనామ సంవత్సరం. ఈ సంగతి అప్పకవి తన 
పుస్తకంలో చెప్పాడు. ఆంధ్రశబ్బచింతామణి నన్నయగారు వ్రాయడమేకాక సారంగధరునికి 
పాఠం చెప్పారట. ఆ శిష్యుడే సిద్దడయ్యాడట. అతడే ఎన్నివందల సంవత్సరాలో బ్రతికి 
బాలసరస్పతికి ఈ గ్రంథాన్ని ఇచ్చాడని అప్పకవి విశ్వాసం. 
ఆలోకనుతుడు మున్నటి- కీలకసమమున మతంగగిరికడ నొసగె౯ 
బాలసరస్వతు లనునత- డోలి దెలుగుటీక దాని కొప్పుగ జేనె౯. 
(అప్పుకవీయ పీఠిక, 50) 


గ్రంథం దొరికినా బాలసరస్వతి వెంటనే దానికి టీక వ్రాయలేదు. కొన్నాళ్ళు ఆగి, 
మననం చేసుకొని, అఖ్స్‌లబుధనుతంగా వ్రాశాడు. 'సత్కవీంద్రమస్తకమాణిక్యమొచు 
ప్రశస్త్వమై విభాసిలుత' అని ఆశించాడు. అతడు లోకానికి ప్రకటించిన ఈ ఆంధ్రశబ్ద - 
చింతామణి ఈ వ్యాకరణ సూత్రాలను నన్నయగారో, మరో ప్రాచీనుడోకాక, 
బాలసరస్వతో రచించి ఉంటే అతడు చాలా ప్రజావంతుడని చెప్పాలి. అయితే ఎంతటి 
వ్యాకరణ పాండిత్యమున్నా ఆ ప్రతిభకు కావ్యమే సాక్ష్యమవుతుంది. ఒకనాడు 
బాలసరస్వతి ఇలా ఆలోచించాడు: 


ప్రజ్ఞకు సాక్షియరయగ గబ్బంబుగాన - నద్భుతంటైన నా ప్రజ్ఞ కనుగుణంబు 
గా నితరదుష్కరంబైన కబ్బమెద్ది - సేయువాడవొ యంచు యోచించి మదిని. 
(D. 637) 


ఇంకెవళ్లూ వబ్రాయలేని కావ్యం ఏమిటి? తన భాషా జ్ఞానమంతా ప్రదర్శించుకొనే 
మార్గమేమిటి? అని ఆలోచిస్తే మూడర్భాల కావ్యం రచించడమే అని అతనికి తట్టింది. 
ఆదికవుల గ్రంథాలకన్నా ఎక్కువ కీర్తి సంపాదించాలని రాఘవయాదవ పాండవీయం అనే 
కావ్యాన్ని వ్రాయదలచినట్లు ఈ క్రింది పద్యంలో చెప్పాడు. 

మెండైనట్టి విచిత్రవైఖరులచే మీదౌ మహాకావ్యముల్‌ 

దండిం దొల్లియ చేసి రాదియులు తత్కావ్యాధికశణాఘమై 

నుండక రాఘవకృష్ణ్టపాండవకథా యుక్తప్రబంధంబు వా 

క్పాండిత్యం బలరార శ్లేషరచనైక పొడి నే జిసెద౯. (D. 687) 
వాక్సాండిత్యం అలరారే ఈ కావ్యం నాలుగాశ్వాసాల గ్రంథం. దీనిని తిరుపతి 
వెంకటేశ్చరునికి అంకితం ఇచ్చాడు. ఈ త్యర్థికావ్యం అముదైతం. మద్రాసు ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో సమగ్రమైన ప్రతి ఒకటి ఉంది. (౫.687) దీనిలో కొన్ని చోట్ల 
శబ్దశ్లేషాధికరచనా, కొన్ని చోట్ల అర్థశీషక్టప్తి ఉందని కవే చెప్పుకొన్నాడు. ఈ కావ్యం 
బ్రాశాక బాలసరస్వతి పర్గియాల సంస్థానానికి వెళ్ళాడు. అది బెజవాడకు దగ్గరలోని 
తెలంగాణాలో ఉంది. ఆ సంస్థానాన్ని 17వ శతాబ్ది ప్రథమపాదంలో జూపల్లి వెంకటా ద్రి 
పాలిస్తూ ఉండేవాడు. ఆ వంశంలోని వాళ్ళందరూ “వివిధ శాస్త్రకవితా సంగీతరహస్యాలు' 
తెలిసినవాళ్ళు. శారదపైన భక్తికలవాళ్ళు. అందుచేత బాలసరస్వతిచేత జూపల్లి వెంకటాద్రి 
ఒక కావ్యం చెప్పించి, సరస్వతీదేవికే అంకితం ఇప్పించాడు. శృంగారవీర 


516 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


అద్భుతరసాలలో ప్రయాగార్లమైన పదాలనే వాడుతూ బాలసరస్వతి చంద్రికాపరిణయం 
అనే కావ్యం వ్రాశాడు. నాయిక కాశీరాజు కూతురు. నాయకుడు పాండవవీరుడు భీముడు. 
ఈమెను స్వయంవరంలో భీముడు పెళ్ళిచేసుకున్నట్టు ఆదిపర్వంలో ఉందట. దానికి 
కల్పనా కథలు జోడించి బాలసరస్వతి ప్రబంధాన్ని వ్రాశాడు. ఇది ఎన్ని ఆశ్వాసాల 
:కావ్యమో తెలియదు. రెండో ఆశ్వాస ప్రారంభంలో ఒక ప్రతి నిలచిపోయింది. ఈ 
అసమగ్ర ప్రతి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (0.508. ఈ తాటాకుల 
పుస్తకాన్ని పురుగులు బాగా కొట్టివేశాయి. శిథిలమై పోయేటట్టు ఉంది. 'సర్వపురుషార్థ 
కరియగు వాగీశ్వరి కీవిశ్చంబున భవ్యకావ్య ప్రదానరూప కైంకర్ణంబునం బరితోషంబు' 
కావించాలని బాలసరస్వతి వ్రాసిన ఈ కావ్యంలో దొరికినంత భాగంకూడా 
నష్టమైపోకముందే ఎవరైనా అచ్చువేస్తే బాగుండును. ప్రథమాశ్వాసంలో జూపల్లివారి 
వంశచరిత్ర చాలా విపులంగా ఉంది. 


జూపల్లివారి చేత సన్మానాలు పొందాక బాలసరస్వతి జటప్రోలు సంస్థానానికి 
చేరాడు. దానిని సురభి ముమ్మడి మల్లానాయుడు అప్పుడు పాలిస్తూ ఉండేవాడు. ఈ 
సురభి వారు రేచర్ల గోక్రీకులు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి తాలూకాలోని 
సురభిగ్రామం ఈ వంశీయుల జన్మస్థానం. దానిని 'గోదలు' అని పూర్వం పిలిచేవారు. 
ఇప్పుడు 'గోడల్‌ అంటున్నారు. ఈ సురభివారు విజయనగర రాయసింహాసనానికి 
అణకువగా ఉండి గోలకొండ సుల్తానులతో యుద్దాలు చేస్తూ ఉండేవారు. ముమ్మడి 
మల్లానాయని తండ్రి ఇమ్మడి మల్లానాయుడు ఒక యుద్ధంలో విజయం పొంది 'బింకోలు 
గండ' అనే బిరుదాన్ని ఆర్థించాడు. బిక్కనవోలు ఫురాన్ని పాలించే కామినేనివారు 
గోలకొండ సుల్తానుల తరపున యుద్ధం చేసినప్పుడు సురఖి ఇమ్మడి మల్లానాయుడు 
వాళ్ళను వీరవెంకటపతి రాయల పక్షాన జయించాడు. క్రీ.శ.1591లో (ఫసలి 1000) 
వీరవెంకటపతిరాయలు బింకోలుగండ ఇమ్మడి మల్లానాయనికి జటప్రోలు సంస్థానాన్ని 
ప్రసాదించాడు. ఈయనకు అయిదుగురు భార్యలు. పెద్ద భార్య లింగమ్మకు పుట్టిన 
పెద్దవాడికి మల్గానాయుడని పీరు పెట్టారు. ఇతణ్ణీ ముమ్మడి మల్లానాయుడంటారు. తండ్రి 
తరువాత ఇతడు రాజ్యం చేశాడు. ఈయనకు నలుగురు భార్యలు. ఐదుగురు కుమారులు. 
పెద్దభార్య చెన్నమ్మకు ముగ్గురు పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడి పేరు 
రామానాయుడు. ఇతనికి కటారిరామానాయుడనే విరుదు ఉంది. రెండోవాడు 
మల్లానాయుడు. ఇతడు ఒక యుద్ధంలో గెలిచి, 'చేకోలు గండడు' అనే బీరుదాన్ని 
పొందాడు. మూడవవాడు మాధవరాయలు. ఇతడు గొప్ప పండితుడు. ఎంతసీపూ 
వాజ్మయ ప్రపంచంలో విహరించే మనిషి. ఈ మాధవరాయలే ఎలకూచి బాలసరస్పతిని 
5. జటప్రోలు సంస్లానాన్ని అళియ రామరాయలు ఫసలి 1000లో సురఖివారికి ఇచ్చాడని ప్రతీతి. ఇది 
అసంభవం. అప్పటికి అళియ రామరాయలు లేడు. తిరుమలదేవరాయల కుమారుడు రామరాజు 
రాజప్రతినిధిగా బహుశా ఈ సంస్థానాన్ని సురఖివారికి వాగ్దానం చేశాడని, దానిని వీరవెంకట 


రాయలు చెల్లించాడని ఖండవల్లి రిక్ష్మీరంజనంగారు చాలా సమంపసంటో నిర్దారణ చేశారు. 
ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహం, పుట 147, 148. 


ఎలకూచి బాలసరస్వతి - సురభి మాధవరాయలు 517 


ఆదరించాడు. భర్హ్రహరి సుభాషితాలను తెనిగించి తన తండ్రికి అంకితం ఇవ్వమని 
అడిగాడు. ప్రతిపద్యంలోనూ సురభి మల్లానాయుడి పేరు వచ్చేటట్టు సుభాషితాలను 
బాలసరస్వతి తెనిగించాడు. నీతిశతకంలో 'సురభిమల్లా నీతివాచస్పతీ' అనే మకుటం 
ఉంది. శృంగారశతకంలో 'సురభిమల్లా, మానినీమన్మథా' అనే సంభోధన చేశాడు. 
వైరాగ్య శతకానికి 'సురభిమల్లా వైదుషీభూషణా' అనే మకుటం పెట్టాడు. మన 
సాహిత్యంలో భర్హృహరి సుభాషితాలను తొలిసారిగా తెనిగించిన ఘనత బాలసరస్పతికి 
చెందుతుంది. ఇతని అనువాదానికి 'మల్లభూపాలీయం' అనే పేరు వచ్చింది. ఇది చాలా 
ప్రొఢంగా ఇతడు వ్రాశాడు. ఇంతకన్నా సులభంగా అనంతర కవులు అనువాదం 
చేయడంవల్ల ఇతని అనువాదం అంతగా ప్రచారం పొందలేదు. తెలుగుతనాన్ని 
' అనువాదంలో అక్కడక్కడ తెచ్చాడు. 'కూపేపశ్య పయోనిధావపి ఘటోగ్భహ్లోతి తుల్యం. 
జలం'* అనే పాదాన్ని చక్కగా సామెతలాగ తెనిగించాడు. 

దేవుండిచ్చినయంత గల్లు నడవి£ దేవా ద్రినైన౯ జడుం 

డై వితాఢ్యుల కీకరక్‌ వలదు తోయం బిద్దరక్‌ కుండకు! 

బావిక్‌ ముంచిన గుండెడుక జలధి ముంప౯ బుట్టెడుక్‌ బుట్టునా 

లావణ్యాపరమన్మథా సురఖిమల్లా నీతివాచస్పతీ. (నీతి. 40) 


ఈ అనువాదంలో అక్కడక్కడ పూర్వకవుల ప్రసిద్ధ పదాలను వాడుకొన్నాడు. 
శృంగారశతకంలో ఈ క్రింది శోకాన్ని చూడండి: 


దన్యాస్త ఏవ ధవళాయత లోచనానాం-తారుణ్యదర్చ ఘనపీన పయోధారణాం 
క్షామోదరోపరిలస త్రవళీలతానాం- దృష్టా్యకృతింవికృతి మేతిమనొన యేషాం. 
(శృంగార. 61) 


దీనిని బాలసరస్వతి ఇలా అనువదించాడు: 


పంచారించిన గుబ్బచన్ను గవతో భాస్వాద్వళుల్‌ మీదగ 
న్పించ౯ బొల్బు నలంతి నెన్నడుముతో బెంపొందు నేభటవుక 
మించు౯ బోడి బెడంగు జూచి మది గంపించంగ నీకుండువా 
డంచద్దెర్యఘమండిల సురఖిమల్లా మానినీ మన్మథా. 


ఈ పద్యంలో పంచారించడం శ్రీనాథుని మగువల “కాపీరైటు, శ్చంగారశతకం 
తెనిగించేటప్పుడు బాలసరస్వతికి శ్రీనాథుడు జ్ఞాపకం రావడంలో ఆశ్చర్యం లేదు. 
బాలసరస్వతి ఇతర రచనలు లభ్యం కావడం లేదు కాని ఇతడు ఎక్కడెక్కడ 
పూర్ణకవులను అనుసరించాడో పరిశీలించాలి. ఇతని రచనలలో దేని తరువాత ఏది 
వ్రాశాడో ఎంత పరిశోధించినా తేల్చలేం. ప్రస్తుతం ఇతని పుస్తకాలు మూడు 
దొరుకుతున్నాయి. వాటిలో చెప్పిన గ్రంథాల జాబితాను చూస్తే గ్రంథాల పూర్వాపరాలు 
నిర్ణయించలేం. - వ ' 


518. సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎలకూచి బాలసరస్వతి రచనలు 


అంధ్రశబ్ద చింతామ ణీ రాఘవయాదవ 
(ఖ్యలో చెప్పినవి పాండవీయంలో చెప్పినవి ! 


చంద్రికాపరిణయంలో 
చెప్పినవి 


1. భాష్యాదిక రంథాలు 1. కార్తికేయా భ్యుదయం 1. రంగ కౌముది 

2. కౌముదీ నాటకం 2. ఆంధ్రశబ్ద చింతామణి 2. చంద్రికాపరిణయం 

౩. ఖామావీవరణం 3. వామనపురాణం 3. ఆంధ్రశబ్దచింతామణి వ్యాఖ్య 
4. బాహాటం 4. బాహాటం 4. భాషావివరణం 

5. చంద్రికాపరిణయం 5. షడ్చాషావివరణం 5. వేదశాసపురా ణాలు 

6. వామనపురాణం 6. రంగకౌముది 

7. (భ్రమరగీతి 

6. రాఘవేయాదవ పొండవీయం 


ఈ పట్టిక ప్రకారం ఆం ధ్రశబ్దబింతామణిలో చంద్రికా పరిణయం, రాఘవయాదవ 
పాండవీయాలను చెప్పాడు. అందుచేత ఆవి వ్రాశాక చింతామణి వ్యాఖ్య వ్రాశాడను 
కోడానికి వీల్లేదు. వాటిలో చింతామణి సంగతి చెప్పాడు. ఈ మూడింటిలోనూ 
భర్తృహరి సుభాషితాల ప్రసక్తి లేకపోవడం వల్ల అదే అతని కడపటి రచన అని 
భావించవచ్చు. మల్లభూపాలీయం తన తండ్రికి అంకితంగా వ్రాసినందుకు 
మాధవరాయలు రెండువేల దీనారాలు బాలసరస్పతికి ఇచ్చాడట. మాధవరాయలు 
స్ప్వాయంగా కవి, పాండిత్య ప్రకర్ష చాలా ఇష్టం. అటువంటివానికి మహోషపాధ్యాయునికి 
ప్రజ్ఞ పట్ల గౌరవం ఉండడంలో ఆశ్చర్యం లేదు. బాలసరస్వతి ఒక చంద్రికాపరిణయం 
వ్రాస్తే మాధవరాయలు ఇంకొక చంద్రికాపరిణయం వ్రాశాడు. 

మాధవరాయల గ్రంథంలో సుచంద్రుడనే రాజు తమిస్రాసురుణ్ణి సంహరించి 
చంద్రికను పరిణయం ఆడాడు. ఈ కథను ఆరాశ్వాసాలలో, 902 గద్యపద్యాలలో కవి 
చెప్పాడు. అడుగడుగునా శ్లేషలు. ప్రతిపద్యంలోనూ పాండిత్య కర్షణ ' ప్రయత్న 
పూర్వకమైన క్లిష్టత వెల్లివిరిసే ఈ కావ్యం కడు పాండిత్యాన్ని ప్రదర్శించడానికి వ్రాసిన 
నిష్కండైకరచన. మన సాహిత్యంలో రామరాజభూషణుడు ప్రవేశపెట్టిన శ్లేషము, 
ప్రాసభూయిష్టమైన రచన ఇందులో ఘనీభవించింది. ఈ కావ్యంలోని కథానాయకుడు 
తొలిసారి నాయికను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె హరి వసుపీఠికాసీనయై విపంచి 
గలసి గానము చేస్తోందట (చంద్రికా. 3-44). రామరాజభూషణుని వసుచరిత్రలో గిరిక 
కూడా గానం చేస్తున్నప్పుడే వసురాజు చూస్తాడు. వసుచరిత్రలో నాయికా నాయకులు 
మాట్లాడుకొనడం కొంతసాగాక తల్లి కబురుపెట్టింది. ఒక చెలికత్తి వచ్చి చెప్తుంది (వసు. 
3-72). చంద్రికాపరిణయంలో కూడా 'చెలియా నిన్ను రమ్మనె నిప్పుడు వీణియన్‌ విన 
జనయిత్రి” అని చెలికత్తె చెపుతుంది (చంద్రికా. 3-89). గిరికాదేవి వెళ్లగానే వసురాజామె 
వెళ్ళిన దారిలో వెడుతూ 'కాబోలు నివి బాల కమనీయపదలీల లిచట బల్లవజాల 
మినుమడించె' అని వరుసగా ఒక సీసపద్యంలో భావించాడు (వసు. ౩-80). 
చంద్రికాపరిణయంలో తొలిసారి నాయికను చూసినప్పుడు సుచంద్రుడు 'కాబోలు నీ 
హేమగాత్రి కొత్తగ సానదీరిన కాలరేని చారుహేతి' అని తలపోస్తాడు (చంద్రికా 6-53). 


ఎలకూచి బాలసరస్వతి - సురఖిమాధవరాయలు 519 


ఇలాగ పోలికలు చాలా చూపవచ్చు. అయితే కవి అనుకోని జౌొచిత్యం ఒకటి 
కనబడుతుంది. చంద్రికాపరిణయంలో నాయిక వసుపీఠరికాసీనయై మొదట మనకు 
కనబడుతుంది. ఈ కావ్యంలో నాయికే కాదు; కవిత్వమంతా వసుపీరికాసీనమే. కాని 
“వసుచరిత్రకారుని భాషామార్దవం, సంగీతానుకూలమైన పద్యరచన, జౌచిత్యపరిజ్ఞానం 
చంద్రికాపరిణయమందు లేవు” అని ఖండవల్లి లక్ష్మీరంజనంగారు చెప్పిన మాటలు 
అక్షరాలా నిజం. అయితే ఇందులోని వైదుష్యం అపారం. '“'వసుచరిత్రకన్న శ్లేష 
గాంభీర్యము గల్లి రసనిష్యందనంబున విజయవిలాసముం బురణించుచు, కల్పనా 
ప్రొడియందు ఆముక్తమాల్యదను దలపించుచు నటనట కావ్యవైశేషికాది శాస్త్రమర్యాదలను 
సంధించుచు నుండు నీ యతిప్రొఢ ప్రబంధము.... అర్థమును భేదించుట సామాన్య 
పండితులకును, అశాస్త్రజ్ఞులకును శక్యము కాదు” అని వేదం వెంకటరాయశాస్రిగారు 
అభిప్రాయపడ్డారు.” ఈ  (గంథానికి అవధానం శేషశాస్తిగారు, వెల్లాల సదాశివ 
శాస్తులుగారు కలిసి టీక వ్రాశారు. శరదాగమ సమాఖ్య వ్యాఖ్య జతచేశారు. ఎన్నో 
“సొగసులు చూపించారు. అవన్నీ అద్బుతంగా కనబడతాయి. ఈ బ్రంథంలోనే 
నాయకుడు తమిస్రాసురుణ్ణీ చంపడానికి వెడుతూ హేమకూటంలో మజిలీ చేస్తాడు. 
అక్కడ ఒక మణిమయమండపంలో నాయకుడు కూర్చుంటాడు. అప్పుడు ఆ 
మండపంలోని బొమ్మలు ఇలా అద్భుతమైన ఉపచారాలు చేశాయట. 


ఒకమణిపుత్రిక యొయ్యారమునజేరి కపురంపువలపు బాగా లొసంగె, 

నొక సాలభంజిక యుదిరిపువ్వుల కెంపుబావడనేరు పిర్చడగ వీచె 

నొక వసుప్రతిమయింపూన్న్చు తెల్లని తావిబొదివించెడు కలాచి పూని నిలచె 

నొక చొకాటపుబొమ్మ యొయ్యనొయ్యన పొన్నవిరిదాలుగూర్చిన సురటి వినరె 

నిటులు పొంచాలికామణిపటల మూడి 

గము లుచితరీతిదార్భ నాయమరకేళి 

మండవ శ్రీ నుతించుచు మనుజ భర్థ 

దండ జెలిగొల్వ సుఖలీల నుండె నంత. (చంద్రికా. 2-25) 

ఈ పద్యంలో ప్రాణం లేని బొమ్మలు చేసిన చర్యలలాగే ఈ కృతిలో సుఖం లేని 
కవిత్వం చూపిన ప్రజ్ఞలు కూడా అపురూపంగా ఉంటాయి. కృతి సప్తసంతానాలలో 
ఒకటి. మాధవరాయలు ఇతర సంతానవంతుడు. పండితులకెందరికో అగ్రహారాలిచ్చాడు. 
జటప్రోలులో మదనగోపాలమందిరం కట్టించాడు. మాంచాలకట్టలో మాధవస్వామి 
ఆలయాన్నీ, సింగపట్టంలో నృసింహాలయాన్ని నిర్మించాడు. జటజ్రోలులో నాయనిపేట 
సింగపట్టంలో మాధవరాయపేట ఇతడు కట్టించినవే. ఈయన చేసిన ప్రజోపయోగ 
కార్యలకల్లా గొప్పది నరసింహసాగరమనే తటాకం. ఇది సింగపట్టంలో నిర్మించాడు. ఈ 
మహాతటాకంవల్ల ఎంతో వ్యవసాయాభివృద్ధి జరిగిందట. సురభి మాధవరాయలు 
తవ్వించిన ఈ చెరువులోని నీళ్లు ఇప్పటికీ వాడుకొంటున్నారో లేదో తెలియదుగాని 
ఇతని కృతిలోని జలాలను ఏ సాధారణ సాహితీపరుడూ ఆచమించడం లేదు. 


6. అంధ్ర సాహిత్య చరిత్రసంగ్రహం, పుట 19. 
7. చందికాపరిణజయం - జటప్రోలువారి ప్రచురణ, 1904, గ్రంథాదిని ఇచ్చిన అభిప్రాయం. 


భట్ల పెనుమర్తి కోదండరామయ్య 


మనం ఆంధ్రులం. అయినా మన జాతి ప్రాచీన చరిత్రను చెప్పే గ్రంథాలు మన భాషలో 
లేనే లేవు. ఎన్నో అవతారాలు, ఎన్నెన్నో, పేర్లు ఉన్న విష్ణువుకు 'ఆంధ్రవిష్ణువు' అనే పీరు 
పెట్టుకొని అతణ్జీ మనవాణ్ణి చేసుకొన్న మన పూర్వులు అతని పేర శ్రీకాకుళంలో గుడి 
కట్టించారేగాని ఆయన చరిత్రను చెప్పీ కావ్యాలు వ్రాయించలేదు. కాకతీయుల 
కాలంనుంచి శ్రీకాకొలని వల్లభుని పీరు శాసనాలలో కనబడుతూంది. భోజరాజీయం 
వ్రాసిన అనంతమాత్యుని తండ్రి “ప్రత్యక్ష పరమపదం' అయిన శ్రీకాకుళాన్ని 
సేవించుకొంటూ తన వంశాన్ని పాలించాడు." అయినా కొడుకు చేత ఆంధ్రవిష్ణువు 
చరిత్రను వ్రాయించలేదు. శ్రీకాకొలను తిరునాళ్ళను క్రీడాఖిరామంలో శ్రీనాథుడు 
వర్ణించినా ఆ దేవుని చరిత్రను కావ్యంగా వ్రాశాడో లేదో తెలియదు. శ్రీనాథుని 
వల్లభాభ్యుదయంలోనిదంటూ పెదపాటి జగ్గన్న తన ప్రబంధరత్నాకరంలో పద్యం 
ఉదాహరించాడు. 


రజనీవధూకర్ణరజతతాటకంబు వలరాజుధవళోష్టవారణంబు 

ప్రోషితయువతి హృత్పుటభేదదాత్రంబు బహుచకోరకుటుంబపానపా త్ర 

మధుకైటభాసురమథను. దాపటికన్ను చక్రవాకమ్ముల చల్లచేపు 

దుగ్గపాథోరాశి తొలిచూలిసంతతి రోహిణీదేవి తారుణ్యఫలము 

చంద్రకాంతశిలానునిలనృపీట(?) - నిర్ణరాంధోవ్యధామోక్షనియమవైద్యు 

డంధకారచ్చటాహలహలహరుండు- చంద్రు డొప్పారె గాంతినిస్తంద్రుడగుచు. 

| (ప్రబంధరత్నావళి, 461) 

చంద్రవర్ణన చేసీ ఈ పద్యం ఏ రకం కావ్యంలోనిదో చెప్పలేం. క్రీశ. 1432 
ప్రాంతాలలో ములికినాటి మోపూరును పాలించే వల్లభరాయని పేర క్రీడాభిరామం వ్రాసి 
అందులోనే ఆయన వంశాన్ని శ్రీనాథుడు ప్రశంసించాడు. దానినే వల్లభాభ్యుదయం 
అనడానికి ఆస్కారం చాలదు. అయినా పెదపాటి జగ్గన్న ఉదహరించిన పై పద్యం 
క్రీడాభిరామంలో లేదు. కనుక శ్రీనాథుడు వేరే కథనే వల్లభాభ్యుదయం పేరిట వ్రాసి 
ఉండాలి. అది శ్రీకాకుళ ఆంధ్రదేవుని చరిత్రీ అయి ఉంటే అది నష్టం కావడం ఆంధ్రుల 
దురదృష్టాలలో మొట్టమొదటిది అవుతుంది. శ్రీనాథుడంతటివాడు వ్రాసిన ఆంధ్రవిష్ణువు 
కథ దక్కకపోవడం దౌర్చాగ్యమే. 


ఆంధ్రవిష్ణువు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలవారి కలలో కనబడి ఒక కావ్యం 
వ్రాయమని పురమాయించాడు. - అయితే కన్నడరాయడి చేత ద్రవిడదేశపు కథ 
వ్రాయించాడే గాని ఈ తలుగు వల్లభుడు తన కథ చెప్పమనలేదు. ఎన్నో పురాణాలు 
తెనిగించిన ఆంధ్రకవులు బ్రహ్మాండపురాణంలో ఉత్తరఖండంలో ఉన్న శ్రీకాకుళక్షేత్ర 
మాహాత్మా్యన్ని ఎంతకాలానికీ తెనిగించలేదు. చివరకు వేచివేచి విసుగెత్తి, మరేకవీ ఈ కథ 
వ్రాయడని నిశ్చయించుకుని దేవుడు భట్ల పెనుమర్షి కోదండరామయ్య అనే కవి 


1, భోజరాజీయం, 1-40 


భట్ల పెనుమర్షి కోదండరామయ్య 521 


స్వప్నంలో కనబడి 'నీవు ఆంధ్ర కావ్యరచనాసామర్థ్యం కలవాడివి' అని ప్రశంసించాడు. 
అతనికి ఒక సంస్కృత కోశం ఇచ్చి ఇందులో శ్రీకాకుళక్షే త్రమాహాత్మ రం వ్యత్యస్తంగా 
ఉంది; యథాక్రమంగా రచించమన్నాడు; ఒకటి రెండుసార్లు కలలో కనబడి 
హెచ్చరించాడు. పాపం, కోదండరామయ్య సంస్కృత వ్యాకరణం కౌముది కూడా 
చదువుకోలేదు. దేవుడు వరమిచ్చినా పూజారి మంజూరు చేయనట్టు దేవుడే వ్రాయమన్నా 
పండితులు ఒప్పుకొంటారా? 


కౌముదియైన౯ చదువకకరచియించె నటంచు జిత్తముల్‌ 
కోమలమేల(?) శబ్బచయగుంభన లక్షణ లక్ష్య వైఖరీ 
బేమదలిర్భ జేసెద గరిష్టబుధా గ్రణులార వల్లభ 
. స్వామి వరప్రసాద విభవం విది సతృతిగా దలంపుడీ. (వల్లభా. 1-9) 


ఈ పద్యంవల్ల కోదండరామయ్యది సహజ పాండిత్యం అని తెలుస్తూంది. లక్షరలక్షణ 
జ్ఞానంతో వల్లభాభ్యుదయాన్ని ఆయన 593 గద్యపద్యాలలో చెప్పాడు. ఆదిలో బ్రహ్మ 
గంగాతీరాన తపస్సు చేశాడట. దేవుడు ప్రత్యక్షమై. కృష్ణానదీ తీరాన తపస్సు 
చేయమన్నాడు. బ్రహ్మ తెలుగుడేశానికి వచ్చి ఆ అందాన్ని చూసి ముగ్గుడ్డె ఒక్కరూపంలో 
చూడడంవల్ల తనివితీరక పలురూపాలో సందర్శించాడు. తపస్సు చేశాడు. ఒకచోట 
దేవుడు మళ్లా ప్రత్యక్షమైనప్పుడు, స్వామి సాక్షాత్కరించినచోట వారి విగ్రహాన్ని ప్రతిష్టించి 
బ్రహ్మ ఇలా ప్రార్థించాడు: 

అప్పుడు నిన్ను గూర్చి యిట నేనొకడం దపమాచరింప నీ 

చొప్పుగ సర్వదేవతలు నూరెల రాజని నిల్చినట్టి యీ 

దెప్పరపు న్నివాసము విధిప్రవరాకులమయ్యెగావున౯ 

దప్పక కాకుళాహ్వయ మొనర్చితి దేవ యనుగ్రహింపవే, (వల్లభా 1-105) 


"సంస్కృత ఏకాక్షరనిఘంటువులో 'క' అంటే బ్రహ్మ అని అర్థం - క = బ్రహ్మచేత, 
ఆకుల = వ్యాప్తమైైనది కాబట్టి ఆ చోటుకు శ్రీకాకులం అనే పేరు వచ్చిందని సంస్కృత 
పండితులు అర్థం చెప్పారు. అయితే నిజానికి శ్రీకాకుళం అనే పేరు ద్రవిడ భాషాపదం. 
బ్రహ్మ అనగా ఆర్యులు మన ప్రాంతాలకు వచ్చిన తొలిరోజులో కృష్టా జిల్లాలో 
మహారణ్యాలు ఉండేవి. అడవి మధ్య 'ఒకచోట పెద్ద కొలను ఉండేది. దానిని “కారుకొళం' 
అనేవారు. కారు అంటే అడవి అని, కొళం అంటే కొలను అని అర్థం. దానినే చక్రతీర్థం అని 
వ్యవహరించేవారు.? కారుకొళం ఉచ్చారణలో కార్‌కొళంగా మారి క్రమేణా కాకుళం 
అయింది. ఇక్కడ స్థిరపడ్డ ప్రాచీన ఆంధ్రులలో మొదటి రాజు ఆంధ్రవిష్ణువు. అతని 
విగ్రహానికే తరువాత వారు గుడి కట్టారు. ఎన్నో శతాబ్దాలు పూజాపునస్కారాలు 
నడిచాయి. హారీతి పుత్రశాతకర్ణికాలం నుంచి, అంటే క్రీ. పూర్వం నుంచి క్రీ.శ.1145 
ప్రాంతాలలో కళింగాన్ని పాలించిన అనంగభీముని కాలం దాకా కాకొలను దేవుణ్ణి వివిధ 
రాజులు పూజించి అఖీష్టాలు నెరవేర్చుకొన్నారు. వాళ్లలో శాతవాహనుని వంశంలోని 
2. వల్లభాభ్యుదయం, 2-26 


522 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సుమత్‌, ముక్కంటి కాడువెట్టి అని పేరుపొందిన త్రిలోచన పల్లవుడూ,* కళింగులసేనాని 
అనంతపాలుడూ ప్రముఖులు. ఈ చారిత్రకవ్యక్తుల గాథలను పూర్తిగా కాకపోతే 
కొద్దిగానైనా పొందుపరిచే ప్రాచీన ఆంధ్రచరిత్రగా వల్లభాభ్యుదయాన్ని వ్రాసిన భట్ల 
పెనుమర్తి కోదండరామయ్య ప్రశంసనీయుడు.* 


ప్రాచీనుల చరిత్రను వ్రాసినా ఈ కవి పుస్తకంలో తన చరిత్రను ఏమీ వ్రాసుకోలేదు. 
తెలుగు సాహిత్యంలో స్టావిషయం చెప్పుకోని కవులు ఎందరో ఉన్నారుగాని, ఇతనిలాగ 
తన వంశాన్ని వర్ణించడం దండుగ అని భావించినవాళ్ళు లేరు. 


తొలిజన్మసంప్రదాయము- లెలమి వితర్కించి చూడ నెయ్యెయ్యవియో = 

తెలియవు ఇక ముందర రా-గల తత్తత్సంప్రదాయకథ యెయ్యెదియో। 

"వ యని వితర్కించి చూడ బ్రకృతి నన్మదీయతనుబంధనంబంధా 

నయపరంపరా భివర్ణనము చేయుట వృథానులాపంబని మనంబున నిశ్చయించి... 

(వల్లభా, 1-14, 15) 

తన కథ ఏమీ చెప్పుకోకుండా ఆంధ్రవిష్ణువు అభ్యుదయాన్నే వర్ణించాడు. అందుచేత ఈ 
కవి ఎప్పటివాడో ఏమిటో సరిగ్గా చెప్పలేము. అయితే ఇతడు తన గురువుగారి పేరు 
తిరుమల తాతాచార్యులవారని చెప్పాడు. 17వ శతాబ్దిలో ప్రసిద్ధులైన తిరుమల 
తాతాచార్యులున్నారు. కోదండరామయ్య కూడ బహుశా అప్పటివాడే కావచ్చు. 
ఈ కాలాన్ని నిర్ణయించడానికి మరొక డొంకతిరుగుడు మార్గం ఉంది. ఏ ముహూర్తాన 
తిక్కనగారి కలలో హరిహరనాథుడు కనబడ్డాడోగాని ఆంధ్రకవుల స్వప్నాలలో 
సాక్షాత్కరించడం కూడా భగవంతుని పనులలో ఒకటైంది. అయితే అపురూపం అయిన 
మూలగ్రంథాలను కవులకు అందించడం మటుకు ఎలకూచి బాలసరస్పతి కాలంలోనే 
మొదలైంది. ఈ కోదండరామయ్యకు కూడా దేవుడు ఒక పురాతన సంస్కృత శ్రీకోశం 
బట్వాడా చేయించాడు. అందుచేత ఎలకూచి బాలసరస్వతి. కితడు సమకాలికుడో' 
కొద్దిగా అర్వాచీనుడో అని భావించవచ్చు. అంటే, ఇతడు 17వ శతాబ్ది తొలిభాగంలో 
ఉంటాడు. 


కోదండరామయ్యకు ఈ దేవుడు స్వయంగా పురాణం అందచేసినా నేడు 
ప్రకటితం అయిన సంస్కృత బ్రహ్మాండపురాణంలో శ్రీకాకుళ మాహాత్మ్య కథలు ఏమీ 
లేవు. “వ్యత్యస్తముగా చిరకాలమునుండి దేశమున వ్యాపించియున్న స్థలమాహాత్మ్యమును 
గూర్చిన గాథలన్నిటిని ప్రోగు చేసి యీతడే యొక ప్రణాళిక నేర్చరచుకొని 
రచించియుండుని'ని పండితులు అఖిప్రాయపడుతున్నారు.! ఇదే నిజం కావచ్చు. ఈ 
కావ్యంలో స్థలపురాణాన్ని బాగా క్రోడీకరించాడు. ఇందులో 593 గద్యపద్యాలున్నా 
సుమారు 500 పద్యాలలో ముక్తసరిగా కథ చెప్పడమే గాని ముచ్చటగా కవిత్వం ' 


౩. చొళుక్యయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, మొదటి సంపుటి 2002 

4. ఈ కావ్యంలోని చారిత్రకాంశాలను కోరాడ రామకృష్ణయ్యగారు, శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రీగారు చాలా 
చక్కగా సమన్వయం చేశారు. చూ॥ వల్లభాభ్యుదయపీఠిక, మద్రాసు యూనివర్సిటీ ప్రచురణ. 

5. వల్లభా భ్యుదయపీఠిక, పుట 9. 


భట్లు పెనుమర్హి కోదండరామయ్య 523 


వ్రాయడానికి కోదండరామయ్య ప్రయత్నించలేదు. నాలుగో ఆశ్వాసంలో కడపట 
ఆంధ్రవిష్ణువు ఊరేగేటప్పుడు ఉప్పరిగ లెక్కి చోద్యం నిక్కిచూసే కాంతలను ఒక పది 
పద్యాలలో వర్ణించాడు. వాళ్ళా దేవుని దశావతారాలు కీర్ణించడం మరొక పడ్‌ 
పద్యాలున్నాయి. ఆ తరువాత కొంచెం ఆహ్హాదకరంగా లక్ష్మీక్రీహరుల సంవాదం 
వ్రాశాడు. స్వామివారు తిరువీథుల కేగి తిరిగి వేచ్చేటప్పుడు అమ్మవారు తలుపులు 
బిడాయించింది. చెలికత్తెను 'వారెవరో కనుక్కో'మంది. ఆయన డస్వవిషయం 
చెప్పుకొన్నారు. అమ్మవారు చాలా ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేసింది. 

కాముకవృత్తి నింత కనికారము లేక భవత్రసీవక 

స్తోమయుతంబుగా రజని దొంగలు ద్రిమ్మరునట్టి ప్రొద్దునం 

బామరురీతిగా దిరిగి పాయని కూరిమితోడ వచ్చి తౌ 

. నేమము గల్లు నీదు కరుణీయము తీటపడన్‌ జనార్దనా! (వల్లభా. 4-137) 


“నీ శరీరంనిండా ఆ గోళ్లనొక్కులేమిటి?'' అని అడిగింది. “అడవిలో తిరిగినప్పుడు 
మండ్రస కొంకిముళ్లచేత ఒడలు జీరలయ్యాయి; ఇవి గోళ్ల గుర్తులు కావని ఆయన 
సంజాయిషీ చెప్పుకొన్నాడు. అప్పుడామె 'నీ పెదవిమీది ఈ పంటినాక్కు లేమి'టని 
ప్రశ్నించింది. 
దానికి స్వామివారిలా సమాధానం చెప్పారు. 


సురసముదాయమాన్యము వచోపరుషాసురనైన్యదైన్యమున్‌ 

బరువడి నొందజేయు శిభాసురపాండురపాంచజన్యమున్‌ 

ఉరవడి నొత్తియూద నధరోష్టతలంబున నిట్లు గంట్లుగా 

నొరసిన యట్టి నొక్కు లివి యో కలశాంబుధికన్యకామణీ! (వల్లభా. 4-156) 


ఆమె ఎంతకీ నమ్మలేదు. కావాలంటే సాక్షులున్నారన్నాడాయన. ఇంద్రుణ్ణి, చంద్రుణ్ణి, 
మన్య్మథుణ్ణి అడుగు అన్నాడు. 'ఆహాో! ఏం సాక్షులు?” అని ఆమె వాళ్ళే సంగతులు కడిగింది. 
మునిగారి పంచన కోడికూత కూసి కానిచేత చేసిన పెద్దమనిషి ఇంద్రుడు. ఇక చంద్రుడా? 

జనకుని వెల్లబుచ్చి సహజాగృహవాటికి జేటొనర్చి పం 

చన గురుపత్ని జెందియు నిశాచరుడైన కళంకదేహి పు 

ట్లిన సుతుతోడ వైరము కడిందిగ బూనుచు౯ బ్రదోష మం 

దున నవతారమైన బహుదోషి నిశాపతి సాక్షి కర్లమా? (వల్లభా, 4-169) 
ఆమె దృష్టిలో కర్మసాక్షీ ఒక్కడే తగిన సాక్షి. సూర్యునిచేత సాక్ష్యమిప్పిస్తి 'తిరుక్కావులు' 
తీయిస్తానంది. భాస్కరుణ్ణి శ్రీహరి తలచుకొన్నాడు. తూర్పు ఎర్రగా కావిరి పారింది. 
దాంతో ప్రణయకలహం తెల్లవారింది. 


తెలుగు సాహిత్యంలో పాటల రూపాల తలుపుల దగ్గర సంవాదం చేసే సంప్రదాయ 


ఉంది. దేవాలయాలోని రంగభోగాలలో ఈ తలుపు దగ్గర పాటలను గుడిసానులు పాడే 
ఆచారం ఉంది. అర్వాచీనుడు, గోగులుపాటి కూర్మనాథుడు ఇటువంటి రచనలు చేశాడు. 


524 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


భట్ల పెనుమర్తి కోదండరామయ్య కావ్యంలో కూడా సుదీర్ణంగా ఇది వ్రాశాడు. తెలుగు 
వల్లభుని చరిత్రలో తెలుగుదనం సముచితమే. 


ఆంధ్రవిష్ణువు కథను తొలిసారిగా ఇలాంటి కావ్యరూపంలో వ్రాసిన 
కోదండరామయ్యకు మన సాహిత్యంలో ప్రముఖస్థానం కాకపోయినా ప్రత్యేకమైన ప్రశంస 
మాత్రం లభిస్తుంది. 


రఘునాథ నాయకుడు 


పదిహేడో శతాబ్దంలో ఇంకో కృష్ణదేవరాయలు, ఇంకో భోజుడు తెలుగు గద్దెమీద 
పాలించారు. ఆ ఇద్దరి గొప్పదనం ఒకే వ్యక్తిలో మూర్తీభవించి మూడు పువ్వులై పూచి ఆరు 
కాయలై కాచి నూరు హ్హా పండింది. ఆ చిరస్మరణీయుని పేరు రఘునాథ నాయకుడు. 
అతడెప్పుడు పుట్టాడో నికరంగా చెప్పలేం, కాని అతని తాతగారు చెవ్వప్ప నాయకుడు 
మనవళ్ణీ చూసి మహదానందం పొందాడు.! ముక్కుపచ్చలారని బిడ్డగా ఉన్నప్పుడే 
రఘునాథుడు, ముద్దులు మూటకట్టడంతోబాటు “ముందు ముందు నా ప్రతిభ ఇలా 
వికసింపబోతోం'దన్నట్టు ఆటపాటలలో తన వ్యక్తిత్వం ప్రదర్శించేవాడట. అచ్యుతప్ప 
_ నాయకునికి ఇద్దరో ముగ్గురూ కుమారులు. వాళ్లలో రఘునాథుడొకడు. నాయకుని 
"- హయాంలో దీక్షితులవారు మంత్రిగా, మార్గదర్శిగా ఉండేవారు.? వారు సర్వతంత్ర 
'- స్వతంత్రులు. శ్రీపదవాక్ళ ప్రమాణ పారావారపారీణులు. అదై్వ్యైతవిద్యాచార్యులు. వారి 
మిత్రులు కూడా ఉద్దండ పండితులు. 108 [గంథాలు రచించి సంస్కృత వాజ్మయంలో 
అచంచలమైన స్థానాన్ని ఏర్పరచుకొన్న అప్పయ్య దీక్షితులుగారు ఒకసారి తంజావూరు 
వచ్చారు. చెవ్వప్ప నాయకునిచేత సత్కారాలు పొందారు. ఈ మహాపండితుల అసమాన 
ప్రతిభ బాల రఘునాథుని హృదయంలో బాగా ముదవేసుకొని ఉంటుంది. వారి 
_ అడుగుజాడలలో నడిచి రఘునాథుడు కొత్త దారిని వేసుకొన్నాడు. మంత్రి గోవింద, 
దీక్షితులవారు 'శాస్త్రపారీణులు. తండ్రి అచ్యుతప్ప శాస్త్రవిద్యా పారంగతుడు. ఈ ఇద్దరి 
గురించి ఒక చాటువు ఉంది. 

తేనామాద్యంత నామానౌ మహీక్షిద్దీక్షి తాపుభౌ 

శస్త్రే.-శాస్త్రే చ కుశలా అహవేషు హవేషుచ 

అచ్యుత, అనంత, గోవింద అనే మూడు పేర్లలో ఆద్యంతనామాలున్న రాజు 
గురించి, అతని మంత్రి గురించి చెప్పిన శోకం అది. శస్త్రశాస్రాలలో, ఆహవహవాలలో 
కౌశల్యం గల ఈ అచ్యుతగోవిందులిద్దరినీ మించి మెప్పించిన మేధావి రఘునాథుడు. 
అతడు సంగీత సాహిత్యాలలో ఎంత అందెవేసిన చెయ్యో సమరవిద్యలలో అంత 
1. రఘునాథుడు క్రీ.శ. 1575లో జన్మించి ఉంటాడని వి. వృద్ధగిరీశంగారు భావిస్తున్నారు 


(The Nalks of Tanjore-Annamalal University Historical Series, No.3, ౧.119) 
2. కొందరు తంజావూరు కవులు, పండితులు- కురుగంటి నీకా కానాల పుట 31. 


3. Aravidu Heras, J.O.R. Madras, ౪012. 159 - 


రఘునాథ నాయకుడు 525 


సిద్ధహస్తుడు. ఎటువంటి యుద్ధంలోనైనా అతడు రేకమోపక చూస్తే మెచ్చుకొనేవారు. 
'మన ప్రతిష్ట నిలబెట్టగల సమర్ధుడు వీడే. అని చెవ్వప్ప చెప్పడం ఆనాటి 
రాజోద్య|ోగులందరూ విన్నారు.* నిజానికి రఘునాథుని సామర్థ్యం చిన్నప్పుడే 
వెల్లడయింది. మొగ్గ విరియకముందే అతని మెదడు పరిమళింపసాగింది. అంతఃపురంలోని 
" మిగిలిన పిల్లలు ఆటపాటలాడుకొనే అతి చిన్న వయసులో రఘునాథుడు ఆసక్తితో అన్నీ 
చదువుకొనేవాడు. ఇది చూసి తండ్రి అచ్యుతప్ప చాలా పొంగిపోయేవాడుగాని తల్లి 
మూర్తిమాంబ మాత్రం సహజంగా ఆరాటపడేది. చెక్కులు చిదిమితీ పాలుగారే చిన్న 
వయసులోనే తన బిడ్డను చదివిస్తున్నందుకు ఆ తల్లి బాధపడ్డ సంగతి సమకాలికులకు 
బాగా తెలుసు. నవరత్న ఖచితమైన పలకమీద ఓనమాలు దిద్దిన రఘునాథుడు 
ఉత్తరోత్తరా సాహిత్యరత్నాలన్నిటికి నికషోపలమయ్యాడు. మహాపండితులు గోవింద 
దీక్షితులుగారి తర్భీదులో అతడు నీతికోవిదుడయ్యాడు. 

గోవింద దీక్షితులవారు మూడు తరాల నాయకులకు ముఖ్యమంత్రిగా, 
కుడిభుజంగా ప్రవర్తించినవారు. వారు చెవ్వప్ప నాయకుని కొలువులో బహుశా క్రీ.శ. . 
1565లో చేరారు. క్రీ.శ 1580లో రాజ్యానికి వచ్చిన అచ్యుతప్ప గెలిచే సమర 
నిశ్శంకుడు.ీ ఒంటిమీద కత్తిగీట్లు పడకుండా యుద్ధం చేయగల సామర్ధ్యం ఎంతో 
సాధనవల్లగాని రాదు. బాలరఘునాథుడు ఏరకమైన ఆయుధంతోనైనా యుద్ధం చేయగల 
విధ్యను నేర్చుకొన్నాడు. మెరుపులాగ కత్తి తిప్పే చేత్తోనే ఒడుపుగా వీణమీద గమకాలు 
పలికించడం కూడా రఘునాథునికి చిన్నప్పుడే అలవడింది. 


యుద్దాలంటే చెవి కోసుకొనే రఘునాథునికి చెవినిల్లు కట్టుకొని సంగీతం ఎవరు 
నేర్చారో తెలియదుగాని రఘునాథుని యుద్దప్రీతిని, వాద్య ప్రతిభను కలిపి ఒక కవి 
చమత్కరించాడు. కలహభోజనుడైన నారదుడే సాక్షాత్తూ రఘునాథుని వీణగురువై 
ఉండాలి. లేకుంటే యుద్ధప్రియుడైన రాజకుమారునికి విపంచికావాదనంలో ఇంతటి 
సామర్థ్యం రావడానికి అవకాశం లేదు అని సమకాలికులు చెప్పారు.” 


సమర, సంగీత వైదుష్యాల సంగతి అలా ఉండగా సాహిత్యంలో రఘునాథుడు 
చక్కని ప్రతిభ చూపించాడు. చతుర్విధ కవిత్వాలలో చాతుర్యం సంపాదించాడు. తాను 
నేర్చుకొన్నంత విద్యను ఇతరులకు బోధింపగల నైపుణ్యం కూడా రఘునాథునిలో ఉంది. 
షడ్డర్శనీ పారంగతుడైన యజ్ఞనారాయణ దీక్షితులంతటివాడు రఘునాథుని శిష్యరికం చేసి 
సంస్కృత పండితుడయ్యాడు. ఈయన గోవిందదీక్షితులవారి పెద్ద కొడుకు. ఇతడు తన 
గురువు రఘునాథ నాయకుడు సర్వజ్ఞుడని, కావ్యాలంకృతి నాలక కల్పనాపాండిత్యం 
అద్భుతమని తన అలంకారరత్నాకరంలో చెప్పాడు. తన గుతువుగారికి తోనెంతో 


4. _లస్మాకమేతేనభవేత్ప త్రిషా; ధర్తుంచమర్థశ్చన ఏవరాజ్యం' అని చెవ్వప్ప అన్నట్టు 'సంగీతసుధ' 
అవతారికలో గోవింద దిక్షితులవారు వ్రాశారు. 

_ 5. ఇది యజ్ఞనారాయణ దీక్షితులవారు తమ సాహిత్యరత్న్నాకరంలో చెప్పారు. 

6. విజయవిలాసం, అవతారిక, 40 

7. _సాహిత్యరత్నాకరం, 5-8 


526 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


బుణపడి ఉన్నానని చాటుకొన్నాడు. తాను గురుదక్షిణ ఇవ్వడానికి బదులు శిష్యుడే తన 
కర్ణాలంకారాలు, పతకాలూ, పాదాంగదాలు, కంకణాలూ ఇచ్చాడని యజ్ఞనారాయణుడు 
వివరించాడు. ఈయన అలంకారరత్నాకరం అనే లక్షణ గ్రంథాన్ని, సాహిత్యరత్నాకరం 
అనే కావ్యాన్ని, రఘునాథ భూపాలీయం అనే నాటకాన్ని ఉత్తరోత్తరా రచించాడు. 

విష్యుడు సంస్కృతంలో అటువంటి గ్రంథరచన చేస్తే గురువు తెలుగు కావ్యాలను 
రచించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడు. అత్యాశుకవిత్వం ఆయనకు ఒకప్పుడు సరదా. 
ఒకనాటి రాత్రి చుట్టూ లేఖకులను కూర్చోపెట్టుకొని రఘునాథుడు పారిజాతాపహరణం 
అనే ప్రబంధాన్ని ఆశువుగా చెప్పుకొంటూపోయాడు. ఆ శైలి మాకందకందళం, మరంద 
బంధురం. మొదలుపెట్టిన రెండు యామాలలో, అంటే ఆరు గంటలలో ఆ కావ్యాన్ని 
రఘునాథుడు ముగించాడు. అతడెంత త్వరితంగా చెప్పుకొనిపోయాడంటే అతికష్టంమీద 
తప్ప వ్రాయసకాళ్లు లిథించలేకపోయారు.క ఒక్కరాత్రిలో ఇంతటి కావ్యం తన కొడుకు 
రచించాడని అచ్యుతప్పనా యకుడు పొంగిపోయాడు. దానిని విబుధులంతా విని 
మెచ్చుకొన్నారు. ' కుమారుని నైపుణ్యాన్ని తగినరీతిగా గుర్తించి సత్కరించాలని 
అచ్యుతుడు నిండుసభలో రఘునాథునికి కనకాఖిషికం చేశాడు. 

తన ప్రతిభను అలా ఎన్నికచేసిన తండ్రికి రఘునాథుడు అమోఘమైన సేవ చేశాడు. 
అచ్యుతప్పు నిర్మలసత్కీర్ణీ నిఖిలదేశాల నెగడేటట్లు కొడుకు అచ్యుతాభ్యుదయం అనే 
ద్విపద కావ్యాన్ని వ్రాశాడు. చారిత్రక పురుషుల జీవిత వోషాలను పొందుపరుస్తూ వ్రాసే 
కావ్యాలను అభ్యుదయ కావ్యాలుగా మన పూర్వులు పేర్కొనేవారు. సాళువ తుళువ 
వంశాలవారు రాయసింహాసనం ఎక్కి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే రోజులలో 
రాబనాథ డిండిముడు అనే కవి సంస్కృతంలో రెండు అభ్యుదయ కావ్యాలు వ్రాశాడు. 
ఒకటి సాళ్వాభ్యుదయం. ఇందులో సాళువ నరసింహదేవరాయలు ప్రతాప వితరణాల 
చరిత్ర ఉంది. ఇది పదమూడు సర్గల మహాకావ్యం. ఈ సాళువ నరసింహదేవరాయలు 
క్రీశ 1485-90 దాకా రాయసింహాసనంపై పాలించాడు. ఇతడు స్వయంగా కవి. 
రామాభ్యుదయం అనే కావ్యాన్ని వ్రాశాడు. అనేక కృతులు అంకితం పుచ్చుకొన్నాడుి 
ఈ సాళువరాయల పేర సాళ్వాభ్యుదయం వ్రాసిన రాజనాథ డిండిముడు మరి కొన్నాళ్ళకు 
అచ్యుతరామాభ్యుదయం అనే కావ్యం వ్రాశాడు. ఈ కావ్యసందర్భంలో ఒక విషయం 
ప్రస్తావించాలని నిడుదవోలు వెంకటరావుగారు ఇలా వ్రాశారు. ““అచ్యుతరామాభ్యుదయ 
' మనగా శ్రీకృష్ణదేవరాయల తండ్రియగు నచ్యుతదేవరాయలేకాని వేరు కాదు. 
కృష్ణదేవరాయల తండ్రి చరిత్రమునే నచ్యుతదేవరాయల యాస్థానకవి రాజనాథ 
డిండిముడు రచియించెను.”' ఈ వాక్యాలతో నిడుదవోలువారు కొత్త చరిత్ర సృష్టించారు. 
జగత్రసిద్ధుడైన కృష్ణదేవరాయలవారి తండ్రి పీరు నరసనాయుకుడు. ఇతణ్జి నరసింహు 
డంటారు అని మిడిల్‌ స్కూల్‌ పాఠ్య గ్రంథాలలో సైతం కనబడుతూంది."! అయితే 
8. సాహిత్యరత్నాకరం, 5-30 
9. తాలిరాయలయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటం 2002 
10. దక్షిణదేశీయాంధ్ర వాజ్బయము, ద్వాతీయముద్రణ, పీఠిక, పుట 4. 
11. తెలుగువాచకము, ఆరవతరగతి,. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణము, పుట 25. 


రఘునాథ నాయకుడు 527 


“పరిశోధనా పరమేశ్వరు'లైన నిడుదవోలు వారు మాత్రం కృష్ణదేవరాయల తండ్రి 
అచ్యుతరాయలని ఒకటికి రెండుసార్లు ఒకే పేరాలో చెప్పి చరిత్రనే ఎందుకు మార్చారో 
తెలియదు. అచ్యుతరాయలు వాస్తవానికి కృష్ణదేవరాయలకు సవతి తమ్ముడు. 
క్రీ.శ.1530-1542 దాకా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతని మరదలినే తంజావూరు 
చెవ్వప్పనాయకుడు పెళ్లాడాడు. తన ప్రభువూ, తోడల్లుడూ అయిన అచ్యుతరాయల పేరునే 
చెవ్వప్ప తన కుమారునికి పెట్టుకొన్నాడు. సంస్కృతంలో ఆ అచ్యుతరాయల 
అభ్యుదయాన్ని రాజనాథ డిండిముడు వర్షిస్టే తరువాత ఇంకోతరానికి ఈ అచ్యుతుని 
అభ్యుదయాన్ని రఘునాథుడు తెలుగులో ద్వాపదగా వ్రాశాడు. 


ఈ అచ్యుతాభ్యుదయాన్ని ఆనాడు తంజావూరు కొలువులో అప్పుడప్పుడు 
కొందరు చదివి విన్సిస్తూ ఉండేవారు. అయితే ఇది ఇప్పుడు అలభ్యం. ఈ కావ్యం దొరికితి 
ఆనాటి చారిత్రక పోషాలు చాలా సప్రామాణికంగా దొరికేవి. రఘునాథుడు వ్రాసిన ఈ 
కావ్యంలాగే మరికొన్ని కూడా నేడు దొరకవు. అలా నష్టమైన కావ్యాల పేర్లయినా 
తెలుస్తున్నందుకు కొద్దిగా సంతోషించాలి. గజేంద్రమోక్షం, జానకీ పరిణయం, రుక్మిణీ 
కృష్ణవివాహం అనే మూడు కావ్యాలు రఘునాథుడు వ్రాసినట్టు తెలుస్తున్నా అవి 
కాలగర్భంలో కలిసిపోయాయి. ఆయన రచించిన నలచరిత్ర అనే ద్విపదకావ్యం, 
వాల్మీకిచరిత్ర అనే పద్యకావ్యం, రామాయణ బాలకాండలో కొంతభాగం 
దొరుకుతున్నాయి. వీటిలో నలచరిత్ర ఎనిమిడి ఆశ్వాసాల రచన, దానిని సుఘటితమైన 
నవరసస్సుట శబ్దాలతో రమ్యవాగ్గాలం గల రఘునాథుడు రచించాడు. నవరసాలపై 
' అతనికి ప్రత్యేకమైన మక్కువ ఉన్నట్టుంది. శ్రీనాథుణ్ణి ఆయన నవరసనాథుడన్నాడు. 
ద్విపద నలచరిత్రలో ఆయన కవిత్రయం వారిని చాలా చక్కగా వినుతించాడు. 

కిలలోపల వెన్న చిలికిన కఈరణి- నలఘసంస్కృతముల యర్థంబు లెల్ల 


దెలుగుమాటల దేట తెల్లంబు గాగ - జెలువొంద బల్కనేర్చిన 
నన్నపార్యు దిక్కయజ్వను నెల్డ ధీమణి దలచి (నలచరిత్ర 1-295 నుండి 209) 


ఈ కావ్యాన్ని వ్రాశాడు. ఆయన చెప్పినట్టు కవిత్రయంవారు శిలలలో వెన్న చిలికిన వాళ్లే! 
రఘునాథునికి శ్రీనాథుడంటే ప్రత్యేకమైన అభిమానం. తన రచనలన్నిటిలోనూ అతణ్ణి 
ప్రత్యేకం ప్రస్తుతించాడు. నలచరిత్రలో ఇలా భూషించాడు: 


అక్కజంబుగ నిటులౌన ననుభయ- భాషల నానార్థభంగు లింపార 
వైషధాది ప్రబంధంబుల లెన్నేని - భువినిల్పిసత్కీర్హి బొందిన యట్టి 
నవరసనాథు శ్రీనాథునిబొగడి. (నలచరిత్ర 1-110 నుండి 114) 


దీని తరువాత వ్రాసిన వాల్మీకిచరిత్రలో కూడా శ్రీనాథుని రసశ్రీలను 
రఘునాథుడు మెచ్చుకొన్నాడు. 


సందర్భంబున వార్గగర్భమగుచుం జాటుక్రియక మించగా 
జిందుల్‌ద్రొక్కుచు నిండి యంతట రసశ్రీమెచ్చు గొల్బంగ నా 


528 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


నందాంభోదితరంగముల్‌ వలె బ్రబంధమ్ముల్‌ భువిక నిల్పి దా 
నం డెల్లంబుగ గీర్తిగాంచి మను శ్రీనాథుక మదిం గొల్బెదకE. 
' (వాల్మీకి చరిత్రము, 1-12) 
ఈ పద్యంలో సందర్భానికి తగిన రీతిగా వైదుష్యాన్ని ప్రకటించే శ్రీనాథుని ఆయన 
మెచ్చుకొన్నాడు. ఇదే సుగుణాన్ని మళ్ళా రామాయణంలో చేసిన స్తుతిలో కూడా 
రఘునాథుడు పేర్కొన్నాడు. 
నానాశాస్త్రపురాణ- జ్ఞానము సందర్భమున బొనంగగ గృతు లె 
న్నేని యెనరించి మించిన - శ్రీనాథుని వచనవైఖరిన్మది దలతు౯. 
(రఘునాథరామాయణము, 1-12) 


శ్రీనాథుణ్ణి ఇలా మెచ్చుకొనే రఘునాథుడు చిన్నప్పుడే శృంగారనైషధాన్ని చదివి 
అందులో నలచరిత్ర సగమే ఉంది కాబట్టి పూర్తిగా చెప్పాలని భావించి ఉంటాడు. అయితే 
అప్పటికే ఇద్దరు కవులు ద్విపదకావ్యంగా నలచరిత్రను వ్రాశారు. చక్రపురి 
రాఘవాచార్యులు, బట్టేపాటి తిమ్మయ్యల ద్విపదల చరిత్రలు ఒకనాడు బాగా ప్రచారంలో 
ఉన్నాయి. అయినా వాళ్ళ రచనలు రఘునాథుడు చూడలేదు కాబోలు. చూసినా నచ్చలేదు , 
కాబోలు. సొంతంగా దానిని రచించాడు. చక్రపురి రాఘవచార్యుల రచన పేలవంగా 
ఉంది. శ్రీనాథుడు చూపిన సొగసు లతడెక్కడా వాడుకోలేదు. అందుకే రఘునాథుని 
మనసు చివుక్కుమని తానే స్వయంగా వ్రాశాడు. తొలుత నలుడు హంసను 
పట్టుకొన్నప్పుడు అది నలునితో “మామీద దండనీతిం బ్రయోగింప నీక్షుం దగునె? 
అదియుం గాక అని తన సంగతి చాలా విపులంగా చెప్పుకొన్నట్టు శ్రీనాథుడు ఒక 
సీసంలో చిత్రించాడు. అది చాలా తెలుగుతనం ఉట్టిపడే పద్యం. 

తల్లి మదేకపు త్రక పెద్ద కన్నులు గాన దిప్పుడు మూడు కాళ్ళ ముసలి 

యిల్లాలు గడుసాధ్వినే మియు నెలుగదు పరమపాతివ్రత్య భవ్యచరిత 

వెనుకముందర లేరు నెనరైన చుట్టాలు లేవడి యెంతీని జీవనంబు 

గానక కన్న సంతానంబు శిశువులు జీవన స్థితి కేన తావలంబు 

కృప దలంపగదయ్య యో నృపవరేణ్య 

యభయ మీవయ్య యో తుహినాంశువంశ 

కావగదవయ్య యర్యార్థికల్పశాథి 

నిగ్రహింపకుమయ్య యో నిషధరాజ (శృంగారనైషధం, 1-109) 


ఈ పద్యాన్ని రాఘవాచార్యులు తన ద్విపదలో స్మరింపనేలేదు. రఘునాథుడు 
చాలా చక్కగా మరింత తెలుగుతనం వెల్లివిరిసీటట్లు వ్రాశాడు. చూడండి. 

ఒంటిగాడనె నాకు నూరంత బలగ - మింటికెల్లను గర్హ నే నొక్కరుండ 

నాతల్లి యెంతర్టైనను గలదయ్య - నాతల్లికూటికి నవయదెన్నడును 

నూరేండ్లపండు కన్నులుగానవిపుడు - గారంబుపట్టి నొక్కరుడ నేనరయ 

నిల్లాలు కడుగోల నెండకన్నారుగ - దల్లడిల్లగనుండు నట్టిది యేను 


రఘునాథ నాయకుడు 529 


కొడుకులుగుడ్డలో కూనలు నన్ను - నెడబాయరెన్నడు పెంచినమమత 
బిసఖండములు దెచ్చి పెట్టునందాక-దెసలచూచుచు నోరు దెరచి యుండుదురు 
కన్నవారికి బోలె కాన్సించునయ్య - విన్నవారల కట్టివెడనలెల్ల 
దయచూడుమయ్యనంతపనీయచరిత - నయమెంచవయ్య యో నవనీతభావ. 
(నలచరి త్ర) 


శ్రీనాథుని పద్యానికీ ద్విపద నిజంగా మెరుగుపెట్టడమే. శ్రీనాథుని హంస తన 
తల్లి “పెద్ద' అని చెప్పినచోట రఘునాథుని హంస ఆమెను 'నూరేండ్లపండు' అంటుంది. 
శ్రీనాథుని హంస 'కడుసాధ్వి యేమి యెరుగదు' అంటే రఘునాథుని హంస తన ఇల్లాలు 
'కడుగోల' అంటుంది. శ్రీనాథుడు “కానక కన్న సంతానంబు శిశువులు అంటే 
రఘునాథుడు వాళ్ళను 'గుడ్డలో కూనలు' అని చెప్పాడు. బొత్తిగా పొత్తిళ్ళలో ఉండే 
బిడ్డలు కనుకనే కూటికోసం నోరు తెరచుకొని ఉంటారు. శ్రీనాథుని హంసకు వెనక 
ముందర నెనరైన చుట్టాలు లేరుగాని, రఘునాథుని హంసకు బోలెడంత బలగం. అయితే 
ఇద్దరి హంసలూ రెక్కాడితీగాని డొక్కాడదంటాయి. శ్రీనాథుని హంస 'జీవనస్థితి కేన 
తావలంబు' అని రమారమి చివరను అంటే రఘునాథుని హంస “ఇంటీికెల్లను గర్హ 
నేనొక్కరుండ' అని మొదటే చెప్తుంది. ఇద్దరి హంసలూ 'నిగ్రహింపకుమయ్య' అని 
ఏకగ్రీవంగా అంటాయి. ఈ విధంగా శ్రీనాథుని రచనతో రఘునాథుని ద్విపదను 
పోల్చుకుంటూ వెడితే చాలా సారస్యాలు కనపడవచ్చు. మన సాహిత్యంలో ఉన్న 
నలచరిత్రలన్నింటిలో రఘునాథుని కావ్యానికి ఒక విశిష్టస్థానం ఉంటుంది. అయితే ఇది 
విరివిగా ప్రచారంలో లేకపోవడమే శోచనీయం. ఈ ద్విపదను ఆదిలో చెలికాని 
లచ్చారావుగారు తమ “ఆంధ్రభాషా విలాసిని పత్రికలో అచ్చువేశారు. ఆ తగువాత ఇది 
క్రీ.శ. 1929లో (గగంథరూపంలో వచ్చింది.!2 


అయినా నిడుదవోలువారు చెప్పినట్టు ఈ కావ్యాన్ని సమీచీనంగా మళ్లా 
ముద్రించాలి.!* ఇదీ రఘునాథుని తొలిరచనలలో చేరినది. దీని గద్య చాలా 
సాధారణంగా ఉంది. 


ఇదీ రామచంద్రమహితదయా సాంద్ర-విదితసౌహిత్య నవీనసాహిత్య 
చినచెవ్యయాద్యుతక్షి తపాలతనయ- రఘునాథ భూపాలరమ్యవాగ్గాల 
సుఘటిత నవరసస్ఫు టశబ్దమహీమ- దనరెడునలచరి త్రమను ప్రబంధ 
మున బ్రథమాశ్వాస మనదగు శ్రీల 


ఈ గద్యలో ద్విపదకావ్యాన్ని ప్రబంధమనడం గమనించతగ్గది. రఘునాథుడు ఆరు 
గంటలలో చెప్పిన పారిజాతాపహరణం కూడా ప్రబంధమే అని సమకాలికులు 


12. ఈ సంగతులను చెప్పి రఘునాథుని నలచరిత్రనుండి సుదీర్దమైన ఉదాహరణలను నిడుదవోలువారు 
ఇచ్చారు. (దక్షిణదేశీయాంధ్ర వాజ్బయము- ద్వితీయ ముద్రణం, పుటలు 36-41). వారి 
ఉదాహరణలే నేను వాడినవి. అందుకు కృతజ్ఞత తెల్పుతున్నాను. 

13. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రచురణగా ఇది 198లో వెలువడింది. డాక్టర్‌ రామాపంతుల 


ల క్ష్మీకా మేశ్చరరావుగారు పరిష్కరించారు. 


530 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అన్వారు.ే* ఇది కూడా ద్విపద కావ్యమే కాబోలు. నలచరిత్ర గద్యలో రఘునాథుడు 
తాను భూపాలుణ్ణని చెప్పుకొన్నాడు. విరుదులేం వేసుకోకుండా నిరాడంబరంగా 
స్వవిషయం తెలియజేయడంవల్ల. ఆ రచన చేసేటప్పటికి అతడు యువరాజైనా అయ్యాడో 
లేదో చెప్పలేం. రఘునాథుని యువరాజ పట్టాభిషేకం చాలా అసాధారణమైన రాజకీయ 
పరిస్థితులలో క్రీ.శ.1594లో జరిగింది. అప్పటికతనికి పట్టుమని ఇరవై సంవత్సరాలు 
ఉండవచ్చును. అతని తండ్రికి మటుకు ఏళ్ళు మీరాయి. అచ్యుతప్పనాయకుడు తన 
తండ్రితో కలసి క్రీ.శ.1561నుంచి పాలిస్తున్నాడు. క్రీ.శ.1594 నాటికి ఏభయిఎనిమిడి 
సంవత్సరాలు పైబడి ఉంటాయి. రమారమి ముప్పయి మూడేళ్ళ సుదీర్ణ పాలన చేశాడు. ఆ 
వయసులో సైన్యాలను నడిపించుకుని యుద్ధంలో అతడు. పాలొనలేడు. అయినా 
తప్పనిసరిగ యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. 1594-95లో గోల్కొండ సైన్యాలు 
పెనుకొండపై దాడి చేశాయి. కోటను ముట్టడించాయి. అప్పుడు రాయసామాజ్యాన్ని 
రెండవ వెంకటపతిరాయలు పాలిస్తూ ఉండేవాడు. రక్షసి తంగడి యుద్ధంలో పాతికేళ్ళ 
క్రిందట పతనమైన ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టి కూలిపోయిన రాజ్యాన్ని కూడదీసు 
కొనడానికి ఇమ్మడి వెంకటపతిరాయలు ప్రయత్నించాడు. అందుచేత గోల్కొండ 
సుల్తానులకు కన్నెర్ర అయింది. ముట్టడించారు. తన సామంతులందరికీ సేనలతో వచ్చి 
సహాయం చేయమని రాయలు కబురు పంపించారు. 


ఆదినుంచీ రాయసింహాసనాన్ని తంజావూరు చాలా అణకువగా 
సేవించుకుంటూంది. సార్వభౌముడు సహాయం చేయమన్నప్పుడు తప్పనిసరిగా సైన్యాలు 
తరలించుకొని వెళ్ళాలి. అదనుకు దళాలు తేవాలన్న షరతులోనే అమరభూములను 
చక్రవర్తి ప్రసాదిస్తాడు. తాను స్వయంగా సేనలను తీసుకొని వెళ్ళలేక, ఏం చెయ్యాలో అన్న 
డోళాందోళనలో అచ్యుతప్పనాయకుడు పడ్డాడు. అప్పుడు మహామంత్రి గోవింద 
దీక్షితులువారు రఘునాథుణ్ణి సేనలతో పంపమన్నారు. అయితే రఘునాథుడు 
రాజకుమారులలో ఒకడు మాత్రమే. అతని శక్తిసామర్థ్యాలు తండ్రికీ, మంత్రికీ 
తెలియవచ్చును గాని ఇతరులకెలా తెలుస్తాయి? చక్రవర్తి చాలా కష్టాలలో ఉన్నప్పుడు 
ఎవడో పసివాడికి సైన్యాలిచ్చి పంపడం ఏం బాగుంటుంది? ఇది విషమ సమస్యే. దానిని 
గోవింద దీక్షితులువారు చక్కగా పరిష్కరించారు. రఘునాథునికి యువరాజ పట్టాభిషేకం 
చేసి పంపిస్తే ఎవరి గౌరవానికీ భంగం ఉండదు. ఈ ఏర్పాటుకు రఘునాథుని అన్నగారు 
మాత్రం బాధపడి ఉంటాడుగాని మిగిలినవాళ్ళంతా సంతోషించారు. 


తంజావూరు దళాలను తీసుకొని రఘునాథుడు పెళ్ళికి వెళ్ళినట్టు తరలి వెళ్లాడు. 
అతడు వస్తున్నాడని వినగానే పెనుగొండను ముట్టడిస్తున్న గోల్కొండ సైన్యాలలో 
కలవరం ఏర్పడింది." ఒక పక్కనుంచి రఘునాథుడు, మరొక పక్కనుండి మట్ల 
అనంతరాజు, ఇంకొకవైపునుంచి వెలుగోటివారు నైన్యాలు తరలించుకొని వచ్చారు. 


14 శ్రీ పారిజాతాపహరణాఖిధానో- యేనైకరా క్రేణకృతఃప్రబంధః' అని రాజచూడామణి దీక్షితులు 
తన రుక్మిణీ పరిణయంలో రఘునాథుని రచనలను గురించి చెప్పాడు. 

15. పెనుగొండముట్టడి 1594-95లో జరిగిందని ఇటీవల చరిత్రకారులు నిర్ణయించారు. 
చూ! రఘునాథనాయకాభ్యుదయం, నేలటూరి ఇంగ్లీషుపీరిక, పుట 26. 


రఘునాథ నాయకుడు 531 


. ఇమ్మడి వెంకటపతిరాయలకు ధైర్యం ఇనుమడించింది. కోటలోని సైన్యాల ఉత్సాహం 
పెరిగింది. గోల్కొండ సైన్యాలను తరిమికొట్టారు. అఖండవిజయాన్ని సాధించారు, 
పరరాజ్యపు సైన్యాలను ఓడించాక ఇమ్మడి వెంకటపతిరాయలు తనకు సహాయం చేయని 
సామంతులను శిక్షింపదలిచాడు. నేటి కోలారు ప్రాంతాలను ఆనాడు మురసనాడు 
అనేవారు. భళ్ళాలపురం కోటలోని తమ్మయ్య గౌడుడనే సామంతుడు సార్గాభౌముని 
ధిక్కరించాడు. అతనికి గుణపాఠం చెప్పమని మట్ల అనంతరాజును, తంజావూరు 
రఘునాథుణ్ణీ, వెలుగోటి కస్తూరి రంగప్పను ఇమ్మడి వెంకటపతిరాయలు పంపించాడు. ఈ 
వీరాధివీరులు అవలీలగా ఆ పని సాధించారు. తమ్మయ్య గౌడుని బంధించి రాయల 
పాదాక్రాంతుణ్ణి చేశారు. వయసులో చిన్నవాడైనా, ఎంతో అనుభవజ్ఞునిలాగ తనకు 
తోడ్చడ్డ రఘునాథుణ్ణి నిండు సభలో రాయలు ప్రశంసించారు. రాజ్యం నిష్కంటక 
మైనందుకు సంతోషించి సముచిత సత్కారాలు చేశాడు. సార్వభౌముని దృష్టిలో పడి 
ఇంత గౌరవాన్ని నోచుకున్న రఘునాథుని పలుకుబడి ఇతరులు ఉపయోగించుకోవా 
లనుకొన్నారు. ఇమ్మడి వెంకటపతిరాయలకు తొలినుంచీ తంజావూరు విధేయంగా 
ఉన్నా మధుర చెంజీ రాజ్యాలు మటుకు. ప్రతికూలంగా ఉండేవి. చెంజిని పాలించే 
కృష్ణప్పనాయకుణ్ణి అంతకుముందే. ఎప్పుడో ఓడించి వెంకటపతిరాయలు చెరలో 
ఉంచాడు. కారాగారంలో మగ్గుతున్న చెంజి కృష్ణప్పను ఎలాగైనా విడిపించాలని అతని 
అంతఃపుర స్త్రీలు ప్రయత్నించారు. రఘునాథుని వద్ద మొరపెట్టుకున్నారు. ఆ యువకుని 
మనసు కరిగింది. సాటి సామంతుడు చెరలో బాధపడడం సహించలేకపోయాడు. 
సార్వభౌముని కోరాడు. సాంతానికేం కోరుకొనక, పరోపకారం చేస్తున్న రఘునాథుణ్ణీ 
ప్రశంసించి సార్వభౌముడు వెంటనే చెంజి కృష్ణప్పను విడిచిపెట్టాడు. తనకు స్వేచ్చను 
ప్రసాదించిన రఘునాథుని బుణం తీర్చుకొనడానికి వేరేమార్గం లేని కృష్ణప్ప తన 
కూతురినిచ్చి పెళ్ళిచేశాడు. పెళ్ళికి వెళ్ళినట్టు యుద్దానికి వెళ్ళిన రఘునాథుడు పెళ్ళి 
చేసుకుని వచ్చాడు. 

ఈ చెంజి రాకుమార్తె పీరు లక్ష్మమ్మ. ఈమె కాక ఠఘునాథునికి మరి ముగ్గురు ' 
ఖార్యలున్నారు. వెంపరాజుగారి కుమార్తె “కళావతి' అతని పెద్ద భార్య. పిరేమిటో 
తెలియదుగాని పేరయ్యగారి కుమార్తె రెండవ భార్య. మూడవ భార్యపేరు వెంకటమ్మ. 
పెనుకొండ ముట్టడిలోను, మురసనాడు యుద్ధంలోను పాల్గొని విజయాలను సాధించిన 
రఘునాథుడు విజయలక్ష్మికోపాటు లక్ష్మమ్మ అనే పెళ్ళికూతురుతో సహా వస్తున్నాడని 
తెలిసి అచ్యుతప్పనాయకుడు సంబరపడ్డాడు. స్వయంగా ఎదురేగి స్వాగతం చెప్పాడు. 
రఘునాథునికి ప్రజల ఆదరాభిమానాలు లభించాయి. తండిీకి ఇష్టుడయ్యాడు. ఇదంతా 
చూసిన అతని అన్నగారికి అసూయ కల్గింది. రాజ్యం తనకు రాకుండా పోతుందని 
భయపడి ఏదో కుట్రపన్ని ఎదురుతిరిగినట్టుంది. రఘునాథునిపై పక్షపాతంతో అచ్యుతప్ప 
తన పెద్దకొడుకుని కారాగారంలో బంధించాడు. రాజ్య భారమంతా రఘునాథునికే 
అప్పచెప్పి అచ్యుతప్ప నాయకుడు వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. తన 370 మంది 
భార్యలతో అతడు శ్రీరంగంలో నివాసం ఏర్పరచుకొన్నాడు. అచ్యుతప్ప నాయకుని 


532 ॥ సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కడపటి శాసనం క్రీ.శ. 1596లో ఉంది. అది రఘునాథుడు పెనుకొండ, మురసనాడు 
యుద్దాలనుండి తిరిగివచ్చిన ఏడు, క్రీ.శ.1597లో మన దేశానికి వచ్చిన నికలాయ్‌ 
పెమంటా అనే జెసూట్‌ ఫాదరీ వ్రాసిన వ్రాతలవల్ల ఆ దరిమిలాని అచ్యుతప్ప నాయకుడు 
రాజ్యపరిత్యాగం చేసినట్టు తెలుస్తూంది.!క 

తండ్రీ వానప్రస్తానికి వెళ్ళిన తరువాత రఘునాథుడు మూడేళ్ళు అధికారాన్ని 
నిలదొక్కుకున్నాడు. మంత్రివర్గమంతా అతని పక్షమే. మొదట ఎవరైన సుముఖంగా 
లేకఫోతి ఈలోపున రఘునాథుడు వాళ్ళను తనవైపు తిప్పుకొన్నాడు. క్రీ.శ. 1600లో 
అచ్యుతప్పనాయకుడు మరణించాడు. అతని 370 మంది భార్యలూ అతనితో సహగమనం 
చేశారు. తండ్రి మరణించగానే రఘునాథుడు చెరలో ఉన్న సోదరుణ్ణి హత్య చేయించాడన్న 
సంగతి విదేశం నుండి వచ్చిన సమకాలికులు గ్రంథస్థం చేశారు."” అయితే, స్థానికులెవ్వరూ 
ఈ సంఘటన గురించి ఏమీ చెప్పకపోవడం అటుంచి అచ్యుతప్పనాయకుని కీతర 
పుత్రసంతానమున్నట్టు కూడా తప్పిజారైన పేర్కొనలేదు. ఆస్థాన కవులెందరో 
రఘునాథుని జీవిత విశేషాలను వ్రాశారు. వాళ్లందరూ అతడపర శ్రీరాముడని చిత్రించారు. 
ఫాదరీల సాక్ష్యం 'త్రోసిపారేయలేని చరిత్రకారులు ఇంకేవైనా బలవత్తరమైన ఆకరాలు 
దొరికేదాకా రాజ్యంకోసం రఘునాథుడు భాతృహత్య చేయించాడో తేదో ఇదమిత్సం అనీ 
తెల్చరాదంటారు.!క 


క్రీశ.1600లో రఘునాథుడు పట్టం కట్టుకొన్నాడు. గోవింద దీక్షితులవారు 
సాయంగా అభిషేకం చేశారు. రాజ్యానికొచ్చిన పది సంవత్సరాలదాకా రఘునాథునికి 
పరరాజులవల్ల ఏ బెడదా రాలేదు. పెనుగొండ యుద్ధంలో అతడు సాధించిన ఘనవిజయం 
వల్ల అతని శౌర్యప్రతాపాలు వెల్లడి అయ్యాయి. అందుచేత పొరుగు నాయకరాజులు 
అతనితో ఎటువంటి ఘర్షణా పెట్టుకోలేదు. అయితే క్రీ.శ. 1609లో కొన్ని మార్పులు 
జరిగాయి. ఆ యేడు మధురను పాలించే కృష్ణష్పనాయకుడు మరణించాడు. మొదటి 
ముద్దువీరప్ప నాయకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు తన తండ్రిలాగ తంజావూరుతో 
విధిలేక సర్దుకుపోదలచలేదు. తన సామంతులలో ఒకడైన ఎరుకై మట్లె నాయకుణ్ణి 
తంజావూరిపై తోలాడు.** అతడు తంజావూరు సరిహద్దులు దాటి కొన్ని గ్రామాలను 
పట్టుకొన్నాడు. దానితో యుద్ధం చెలరేగింది. రఘునాథనాయకుడు 1611 అక్టోబరులో 
మధురను ఓడించి వీరప్ప నాయకుబొమ్మ పెట్లాడు. 


బొమ్మ పెట్టడం అన్నది మన వీరసాంప్రదాయాలలో చాలా ప్రాచీనమైనది. 
విజయవీరుడు తాను ఓడించిన శత్రువుల చిన్నసైజు బొమ్మలు చేయించి తన కాలి 
గండపెండేరానికి కట్టి తొడుక్కుంటాడు. బొమ్మ పెట్టడాన్నే బొమ్మ కట్టడం అని కూడా 
అంటారు. రఘునాధుడు మధురనాయకుణ్ణి ఓడించి బొమ్మకట్టడాన్ని రఘునాథుని 


16. Aravidu ౧౭56 by Rev. ౧. Hears, ౧.399 

17. Aravidu Dynasty by Rev. H. Hears, P.401-2 

18. రఘునాథాభ్యుదయం, నేలటూరివారి ఇంగ్లీషు పీఠిక, పుట 27 
19. The Nayaks of Tanjore, P.46 


రఘునాథ నాయకుడు 533 


కొడుకే వర్ణించాడు. తన తండ్రి ప్రతిరోజూ చేసుకొనే కొలువుసింగారాన్ని పేర్కొనే 
సందర్భంలో విజయరాఘవ నాయకుడు ఇలా వ్రాశాడు: 


అకలంసూత్నరత్నాం గుళీయములు- చిలికివైడూర్యంపుజేయంబుబూని 
పరగపాండ్యనృపాలఫాలపట్టమున- మురువైననవరత్నములదీర్చినట్లి 

బిరుదు పెండేరంబు పెరమదీపింప- జరణాంబుజంబున సవరించి యట్లు 
కొలువుసింగారమై.......... (రఘునాథనాయకాభ్యుదయం నుండి 611) 


శత్రువులను అవమానించడంలో కూడా యథోచిత గౌరవాన్ని రఘునాథుడు 
పాటించేవాడు. పాండ్యదేశాధిపతి అంతస్తుకు తగినట్టు ముత్తువీరప్ప ఫాలభాగాన 
నవరత్నాలు తాపడం చేసిన పెండేరాన్ని తన తండ్రి ధరించేవాడని విజయరాఘవుడు 
చెప్పాడు. రఘునాథనాయకునికితడొక్కడే సంతానం కాదు. ఇతనికి ముందు ఇద్దరు 
పుత్రులున్నారు. పెద్దవానికి అచ్యుతప్ప అని తండ్రిపేరే పెట్టుకొన్నాడు. రెండోవానికి 
అచ్యుతరామభద్రుడు అనే పేరు పెట్టాడు. ఏదో యుద్ధంలో జయించిన సందర్భంలో 
పుట్టడంవల్ల మూడో కొడుకుకి విజయరాఘవుడని నామకరణం చేసి ఉంటాడు.?” ఈ 
మూడో కొడుకే తండ్రి తరువాత రాజ్యానికి వచ్చి రఘునాథుని జీవిత విశేషాలను 
కొన్నిటిని తన కావ్యాలలో చెప్పాడు. పాండ్యరాజ్యాధిపతి అయిన ముత్తువీరప్పకు 
బె మృపెట్టడాన్ని ఇలాగ స్పష్టంగా ఇంకెవరూ చెప్పలేదు. 


క్రీ.శ.1611లో మధురపై విజయం పొందిన నాలుగైదేళ్ళలో మళ్ళీ రఘునాథుడు పెద్ద 
యుద్ధాలలో పాలౌనవలసి వచ్చింది. లోగడ అతడు చెంజి రాజకాంతలు ప్రార్థిస్తే 
కృష్ణప్పనాయకుని చెరనుండి విడుదల చేయించాడు. బహుశా ఆ ఉదంతం విని, ఆపదలో 
ఆదుకొంటాడని. ఈసారి నేపాళ ౮ాజకాంతలు రఘునాధుని నద్దకు వచ్చి 
మొరపెట్టుకొన్నారు. నేపాళమంటే హిమాలయపర్వత ప్రాంతాలలో ఉన్న నేటి నేపాల్‌ 
కాదు. సింహళంలోని జాఫ్నాను మనవాళ్ళు యార్చాణం అనేవారు. అదే ఉచ్చారణలో 
నేపాళం అయింది. క్రీశ. 1615లో యార్వాణం పాలించే ఎడిర్‌ మణ్జసింగఆర్యుడనే 
పరరాజశేఖరుడు మరణించాడు. 


అతని కుమారుడు మూడేళ్లవాడు. ఆ పసిబిడ్డ తరపున అరసకేసరి పండారుణ్ణి 
సంరక్షకునిగా నియమించే పరరాజశేఖరుడు మరణించాడు. ఈ నియామకాన్ని 
పోర్చుగీసువారు ఆమోదింపవలసి ఉంది. క్రీశ. 1597లో సింహళప్రభువైన 'డాంజాన్‌ 
ధర్మపాలుడు' మరణించాక ఆ ద్వీపానికి పోర్చుగీసువారు ఏలికలయ్యారు. నేపాళ 
సింహాసనాన్ని ఎక్కే పాలకులను గోవాలోని పోర్చుగీసు వైస్రాయి ఆమోదించడం ఒక 
లాంఛనం. ఆయేడే, అంటే క్రీ.శ. 1615లోనే పోర్చుగీసు వైస్రాయి కూడా మరణించాడు. 
నేపాళరాజ్యంలోని వారసత్వం అంగీకరించేలోపున మరొక విప్లవం జరిగింది. ఒక 
కుట్రలో పసివిడ్డా, అతని సంరక్షణకుడూ మరణించారు. ఆ తరువాత సంకిలికుమారుడనే 


20. రఘునాథనాయకాభ్యుదయం, యక్షగానం (పుట 54)లో “విజయ కారణముగ వెలసిన పుత్రునికి 
విజయరాఘవనామకరణముచేసీరొ”' అనే చరణం ఉంది. 


534 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


రాజబంధువు గద్దెకిక్కాడు. అయితే రాజ్యంలోని కొందరు వీరనాయకులూ, 
పోర్చుగీసువారూ ఇందుకు సమ్మతించలేదు. సంకిలిని రాజ్యభ్రష్ణుని చేశారు. అతని 
భార్యలు తంజావూరు చేరారు. రఘునాథుణ్ణి ఆశ్రయం ఇవ్వమని ప్రార్థించారు. అతడు 
అభయమిచ్చాడు. సంకిలి కూడా తంజావూరు వచ్చాడు. 


ఈ నేపాళరాజుని గద్దెమీద నిలుపవలసిన బాధ్యత ఒకటి వుండగా మరొక 
అవాంతరం వచ్చింది. కావేరి సముద్రంలో కలిసేచోట చాలా పాయలుగా చీలింది. 
ఒక పాయను కోలరూను అంటారు. దీని లోపలి గట్టున సముద్రం వద్ద దేవకోట అనే ఒక 
దుర్గం ఉంది. దీనిని చోళగుడు అనే మహాభయంకరుడు పాలిస్తూండేవాడు. వాడు అపర 
రావణాసురుడు. వాడి దుర్గం చుట్టూ నదిలో పెంపుడు మొసళ్లు ఉండేవి. తన శత్రువులను 
బ్రతికి ఉండగానే సంచులపెట్టి కట్టివేసి రోకళ్లతో కొట్టి మొసళ్లకు పడేసీవాడు. తన 
శత్రువులను కాక మిత్రులను పొరపాటున భక్షిస్తీ మొసళ్ళను కూడా శిక్షించేవాడు. తన 
ప్రజలను పొట్టపెట్టుకొన్న దొంగమొసళ్ళను ఏరి బురదనీళ్లలో పడేసి తిండిపెట్టక 
చంపేవాడు.?! ఈ చోళగుడు వాస్తవానికి చెంజినాయకరాజులకు సామంతుడు; పోర్చుగీసు 
వాళ్లకు మిత్రుడు. ఈ రాక్షసుణ్ణి ఓడిస్టీగాని దేశంలో శాంతి ఉండదని, పోర్చుగీసుల 
కోరలు పీకడం పడదని రఘునాథుడు భావించాడు. 


ఇంతలో మరోపెద్ద రాచకార్యం వచ్చిపడింది. క్రీశ. 1614లో ఇమ్మడి వెంకటపతి 
రాయలు మరణించాడు. అతనికి చాలాకాలంవరకూ సంతతి లేదు. అందుచేత అతని 
అన్నకొడుకు శ్రీరంగరాయలు రాజవుతాడని అందరూ ఆశించారు. అయితే ఇమ్మడి 
వెంకటపతిరాయల అవసాన కాలంలో అతని పట్టమహిషి వెంకటమ్మ ఒక కుమారుని 
కన్నది. అమె గొబ్బూరు ' జగ్గరాజుగారి కూతురు. తన మనుమడే 'రాయసింహాసనం 
ఎక్కాలని జగ్గరాజు సహజంగా పట్టుపట్టాడు. అయితీ అది దొంగ కాన్చని, ఎవరిబిడ్డనో 
తీసుకొనివచ్చి తనకు పుట్టాడని రాణి నటించిందనిన సంగతి ఆనాటి బహిరంగ 
రహస్యం. చివరకిది ఇమ్మడి వెంకటపతిరాయలకు కూడా తెలుసు. ఆయన పోతూపోతూ, 
తన అన్నకొడుకే రాజవాలని నియమించి కన్నుమూశాడు. శ్రీరంగరాయలని, ఆతని 
కుటుంబాన్ని మొదట చెరలో పెట్టాడు. తరువాత పొట్ట పెట్టుకున్నాడు. అయితే 
అదృష్టవశాత్తూ శ్రీరంగరాయల కొడుకును వెలుగోటి యాచమనాయకుడు రక్షించ 
గలిగాడు. ఆ శిశువును మాసిన బట్టలమూటలో దాచిపెట్టి చాకలివాడు చెరలోనుంచి 
బయటకు తెచ్చివేశాడు. వెలుగోటి యాచమనాయకుడు కాపాడిన బాలరామదేవ 
రాయలను సింహాసనంపై ఎక్కించాలని కొందరమరనాయకులు సంకల్పించుకొన్నారు. 
గొబ్బూరి జగ్గరాజుగారి దొంగమనవజ్ణే గద్దె ఎక్కించాలని కొందరు పట్టుపట్టారు. 
సామ్రాజ్యంలోని వీరులంతా రెండు పక్షాలుగా చీలిపోయారు. రఘునాథుని సహాయాన్ని ' 
వెలుగోటి యాచమనాయకుడు అర్థించి బాలరాయలని తీసుకొని తంజావూరు వచ్చాడు. 
రఘునాథుడు తన సమ్మతిని తెల్పి దిగ్విజయ యాత్రకు కదిలాడు, 
21. Aravidu Dynasty, Pp. 407408 


రఘునాథ నాయకుడు 535 


అతడు తన దిగ్గొజయంలో మూడు ఘట్లాలుంటాయని నిర్ణయించుకొన్నాడు. 
చోళగుని ఓడించడం, నేపాళరాజుకు పట్టం కట్టడం, రామరాయలని సింహాసనంపై 
నిలబెట్టడం అనే మూడు మహత్తర కార్యాలు సాధించాలని తీర్మానించుకొన్నాడు. 
అసమాన కదనపాండిత్యాన్ని ప్రదర్శించి తొలిరెండూ సాధించాడు. పడవల మీద 
వంతెనలు కట్టి జలదుర్గంపై దాడి వెళ్ళాడు. అదే ప్రయోగాన్ని వినియోగించి 
పోర్చుగీసువారిని వెళ్ళగొట్టి నేపాళంలో సంకిలి కుమారునికి పట్టం కట్టాడు. ఈ రెండు 
విజయాలను ముగించుకొని 1616 జూన్‌ 8వ తారీకునాటికి పలమనేరు ప్రాంతాలకు 
రఘునాథుడు తన సైన్యాలను తరలించుకువచ్చాడు. అప్పటికి గొబ్బూరి జగ్గరాజు తన 
దండుతో; తంజావూరు పరిసరాలకు వచ్చాడు. అతనికి మధుర చెంజినాయకుల మద్దతు 
ఉంది. సామాజ్యంలోని సామంతులందరూ తాము బలపరచేపక్షాలకు సహాయం 
చేయడానికి సేనలతో తరలివచ్చారు. క్రీ.శ. 1616 డిసెంబరు 12 తేదీనాటికి తోపూరు 
మైదానంలో ఇరుపక్షాలూ మోహరించాయి.*£ తరువాత సంకుల సమరం జరిగింది. ఆ 
యుద్ధంలో గొబ్బూరి జగ్గరాజు మరణించాడు. చెంజినాయకుడు పారిపోయాడు. 
మధురవాళ్ళు సిగ్గుతో తలవంచారు. రఘునాథుడూ, యాచమనాయకుడూ అఖండ 
విజయాన్ని సాధించారు. యుద్ధభూమిలోనే రఘునాథుడు రామదేవరాయలకు 
పట్టాభిషేకం చేశాడు. 

ఈ మహత్తర రాచకార్యాన్ని సాధించాక ఆ విజయ సూచకంగా తోపూరులోనే 
రఘునాథుడు ఒక స్తంభం నాటాడని చెప్పుకొంటారు. కాని అదెక్కడా కనబడదు. అయితే 
ఈ విజయాలను గురించి రఘునాథుడు సగర్వంగా తన గడ్యలో చెప్పుకొన్నాడు. 
క్రీ.శ. 1617 తరువాత అతడు వ్రాసిన పుస్తకాల గద్యలలో చోళగునిపై విజయాన్ని 
సూచిస్తూ 'సాధితసముద్రాంతరద్వీప' అనే బిరుదు వుంది. సంకిలికి పట్టం కట్టినదానికి 
నిదర్శనంగా 'నేపాళభూపాలస్థాపనాచార్య' అనే సమాసం ఉంది. రామరాయల చేత 
ప్రశంసలు పొందినందుకు సాక్ష్యంగా 'కర్షాటక రాజపూజనీయధౌరంధర్య' అనే బిరుదు 
కనబడుతుంది. ఈ సోషణాలన్నీ రఘునాథుడు వ్రాసిన రామాయణంలో మొదట 
కనబడుతాయి. ఆయన ఒకనాడు ఇలా అనుకున్నాడు. 


మాటికి రసపరిపాటికి - మేటికవులు మెచ్చి మేలుమేలన గూర్తుం 
దేటగ రామాయణకథ- మాటల పొందికలు గుమగుమ బిసాళింపన్‌. 
(రఘునాథరామాయణం, 1-18) 
ఇది చాలా కష్టసాధ్యమైన పని ఆని ఆయనకు తెలుసు. ఇది 'లోయలన్నియు 
నొక్కట జేయూతగ నీద తలపుసేయుట' అని ఆయనకు తెలుసు. అయినా ఆయన 
గట్టెక్కాడు. రామాయణాన్ని సంపూర్ణంగా రచించి తన ఇష్టదైవం రామునికే అంకితం 
ఇచ్చాడు. రఘునాథుడు దీనిని పూర్తిగా రచించినా ప్రస్తుతం బాలకాండలోని కొంత 
మాత్రమే దొరుకుతూంది. మూడు సంపూర్ణ ఆశ్వాసాలూ, నాలో ఆశ్వాసంలోని 26 


" 22. The Nayaks of Tanjore, p.69 


536 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


పద్యాలూ కలిపి మొత్తం 467 గద్యపద్యాలు లభించాయి. వీటిలో బుష్యశృంగచరిత్ర 
రమారమి నాలోవంతు. మొదట 13 గద్యపద్యాలలోనూ, తరువాత సవిస్తరంగా 101 
గద్యపద్యాలలోనూ రసవత్తరంగా రఘునాథుడు రచించాడు. 

సం[గహంలో మొదట ఒక సంగతి చెప్పడం రఘునాథునికి ఇష్టమే. ఈ 
రామాయణంలో గ్రంథాదిని అవతారిక తరువాత సంగ్రహరామాయణాన్ని 50 
పద్యాలలో వ్రాశాడు. ఈ పద్యాలలో రామరాజ్యాన్ని చివర ఇలా వర్ణించాడు: 

శ్రీధాన్యకటకమై చెన్నొందె నగరంబు; రాష్ట్రంబు సౌరాజ్యరమ్యమయ్యె 

నయమొప్ప బ్రబలెల్ల జయవెట్టసాగిరి; నెలమూడువానలు నింగిగురిసె, 

(రఘునాథరామాయణం, 1-95) 

రఘునాథుడు తన రామాయణంలో కోసలదేశంలోని రకరకాల ధాన్యాలను 
పేర్కొని పురవర్దన చేశాడు. వొస్తవానికాయన తన కాలంలో ఉన్న 22 విధాల ధాన్యాలను 
చెప్పాడు. 

పుష్పమంజరు లిప్పపువ్వు రాజనములుకస్తూరినిగరాలు గంధసరులు 

గంగాజలంబులు బంగారుతీగియలేనుంగు దంతముల్‌ దీనసరులు 

నన్నవంకెలుముత్తెసరులు ప్రాసంగులు రాయమెచ్చులు నీశ్చ్వరప్రియములు 

నయములు రామబాణములు సీతాభోగములు బాలకేసరుల్‌ మోసనములు 

కళీయమేనులు సన్నబంకవూండ్ల మజయు 

గలుగు ధాశ్యంబులెల్ల ముక్కాయుిబండి 

నిండి యెలైెడజూచిన నెగడుచుండు 

క్లామమనుపిరు నెలుగ రాభూమి ప్రజలు. (రఘునాథరామాయణం, 2-11) 

ఈ పద్యం అంతా బాగుంది కాని కథ మొదలుపెట్టడానికి ముందు శ్రీరాముని 
జన్మానికి పూర్ణమే దేశంలో 'రామబాణాలు, సీతాభోగాలు అనే ధాన్యాలున్నాయని 
చెప్పడంలో కవిగారి సమకాలిక జీవితచిత్రణాసక్తి కనపడ్డా సమయవిరోధం ఉంటుంది. 
ఈ పద్యంవల్ల ఆనాటి తంజావూరు ఎంత సుభిక్షంగా ఉందో తెలుస్తుంది. అయితే 
క్షామాలు కూడా ఆనాటి ప్రజల అనుభవంలో ఉన్నట్టున్నాయి. బుష్యశృంగుని రాకకు 
పూర్వం రోమపాదుని రాజ్యంలో చినుకు బంగారమైందట! 

మినుకుమినుకున నొకనాడు మెఅపుగనయు 

గగనమున నెంద జేటంత మొగులు లేదు 

చినుకుబంగారమయ్యెనేమనగ దూర్చు 

గాడ్పు నొక్కింత మెదల దే కారణంబొ? (రఘునాథరామాయణం, 2-92) 

ఈ దుర్చరక్షామాన్ని తొలగించడం ఒక్క బుష్యశ్ళంగునికే చేతనౌను; అతణ్ణి 
తీసుకురమ్మని రాజు సానికూతుళ్ళకు పురమాయించాడు. “మీఅంతవారికి అలమనీంద్రుని 
వలపించుట అంటి ఎంత? అని రోమపాదుడు ఇలా చెప్పాడు: 


నేలకుమింటికిన్‌ దొడరి నేర్చున సూత్రమువన్న మంచు గుం 
చాలను గొల్వ ద్రాళ్ళిసుకచాలునబేనగ జుక్కలెన్న జ 


రఘునాథ నాయకుడు 537 


టాలనునారలొర్చి నెగడ న్వడగండ్లను గుళ్లుగట్టగా 


జాలిన మీకు నిచ్చటికి సంయమి దెచ్చుట యేమి చోద్యమో? 
(రఘునాథరామాయణం, 2-112) 

రఘునాథుని రాజ్యంలో అందరూ భోగపరాయణులే. ఎవరిని చూసినా జవ్వాది 
బుగబుగలే. ఎవరిని చూసీనా పూలరంగ్లే. ఎవరిని చూసినా సీమసీమంతినులను గూడి 
కాముకేశి వేడుకల జెందువారలే. ఆ రాజ్యంలోని గణికలు ఈనాటి వన్నాలవిసనక ర్రలలాగే 
పయ్యెదలు కవలసురటులకొని విసురుకొంటూ ఉంటారు.2ే మేకప్‌ చెడిపోకుండా 
ఫిస్‌పొడరు అద్దుకొనే నేటికాలపు వాళ్ళలాగే నిద్దంపుటద్దంపు బిళ్ళలు కొని 
యప్ప టప్పటికి సింగారంబులు చెదరకుండ జూచుకుంటారు. ఆ ఊరి వేశ్ళనాటి 
మదనతంత్రసిద్ధాంతమణిపిటి. కొందరు వీణలు పల్కిస్తూ ఉంటారు. కొందరు 
ప్రబంధాలు చదువుతూ ఉంటారు. కొందరు పక్షి విశేషరవాలు సాధన చేస్తూ ఉంటారు. 
రఘునాథుడు తంజావూరులోని వేశ్యవాటికను కన్నులకు కట్టేటట్టు చి క్రించగలడు.?* 
వేశ్యవాటికనే కాక యజ్ఞవాటికను కూడా అంత సహజంగా చిత్రించాడు. దశరథుడు 
అశ్వ్నమేధాన్న్ని, తరువాత పుత్రకామేష్టిని చేశాడు. వాటిని రఘునాథుడు 3-25 నుండి 
చివరిదాకా 75 గద్యపద్యాలలో వర్ణించాడు. ఈ రెండు యాగాలనే కాక జ్యోతిష్టోమం, 
ఆప్తోవ్యామం, అభిజిత్తు, విశ్చజిత్తు మొదలైనటువంటి ఉత్తర క్రతువులను పేర్కొన్నాడు. ఈ. 
యాగాలు చాలా రఘునాథుడు చూసినవే. 

తంజావూరు రాజ్యానికి మహామంత్రి గోవిందు దీక్షితులవారు సాగ్ని చిత్యం, 
వాజపీయం, సర్వతోముఖస త్రయాగం మొదలైన క్రతువులు ఎన్నో చేశారు. ఈ యజ్ఞాలను 
వారు చేస్తున్నప్పుడు రఘునాథుడు స్వహస్తాలతో వారికి వెల్లగొడుగులు పట్టాడు. 
దీక్షితులవారు చేసిన దానాలన్నింటికీ ధనం రఘునాథుడే ఇచ్చాడు. ఆయన ఒక్కొక్క తిథి 
పేరిట ఒక్కొక్క గ్రామాన్ని దానం చేయదలిస్తే, ఆ పదిహేను అగ్రహారాలను రఘునాథుడే 
ఇచ్చాడు. అనాడు ఇచ్చిన ఏకాదశ అగ్రహారాన్నే నేడు ఎచ్చంగూడు అంటారు. తన మంత్రి 
చేసిన యాగాలను, దానాలను చూశాడు కనుక రఘునాథుడు తన రామాయణంలో 
చాలా వాస్తవికంగా యాగశాలను చిత్రింపగలిగాడు. 'హవి ర్గంధాలు, వేద గానాలు, 
కోలాహలాలు, బ్రాహ్మణుల బోజనాలు, వేశ్యల నాట్యాలు, అగ్నిచయనాలు యూపాలు, 
పశువిశసనాలు, కప్పలమూటలాటి బాహ్మణగణాలకు దానాలు ఇవ్వడాలు మొదలైన 
దృశ్యాలన్నింటిని తైలవర్ణ చిత్రంలాగా రఘునాథుడు చిత్రించాడు. ఉప్పులేకే ముష్పందుం 
అని అసమగ్రమైన ఈ కావ్యంలోనే సమకాలిక విషయాలు వీన్నో తెలుస్తున్నాయి. 
పూర్తిగా గ్రంథం దొరికితే ఇక చెప్పాలా? ఎన్నెన్ని అపూర్వమైన సంగతులు తెలిసేవో! 
ఆంధ్రుల సాంఘిక చరిత్రలో పెద్ద ప్రకరణానికి రఘునాథుని రామాయణం తోడ్పడేది. 

ఈ రామకథ నతడు పూర్తిగా వ్రాశాడని లోకులు చెప్పుకొంటారు. అతని రచనలే 
మధురవాణి అనే అస్థాన కవయిత్రి సంస్కృతంలోనికి పరివర్ణనం చేసిందంటారు. ఆమె . 
వ్రాసిన 14 సర్గల కావ్యం మాత్రం దొరికింది. అందులో 1500 శోకాలు ఉన్నాయి. ఈ 


23. రఘునాథరామాయణం, 2-13. 
24. రఘునాథ రా. 2-105 


538 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


శ్రీరామాయణసార కావ్యతిలకాన్ని దొరికినంతవరకూ రఘునాథుని రామాయణంతో 
తైపారు వేసినవారు రెండూ రెండు సొంత కావ్యాలని చెప్తారు. పూర్ణ గ్రంథం లభించాక 
పరిశోధించితీ బహుశా రఘునాథుని రామాయణాన్ని నిజంగా మధురవాణి 
సంస్కృతంలోకి పరివర్తనం చేసిందనే విషయం తీలవచ్చు. ఆయన తెలుగులో తాను 
వ్రాసిన తన రామాయణాన్ని ఎవరు సంస్కృతీకరించగలరా అని ఆలోచనలో 
పడినప్పుడు సాక్షాత్తూ శ్రీరాముడే కలలో కనపడి సలహా యిచ్చాడు. మధురవాణి 
అందుకు నియోగించాడని సంస్కృతంలో గ్రంథస్థమైన సాక్ష్యం ఆంది, 


రామాయణాన్ని వ్రాశాక నవ్యోద్యమయనవ్యార్థచమత్కా రభవ్యమైన కావ్యాన్ని 
రఘునాథుడు వ్రాయదలచాడు. ఆయన పుస్తకాలన్నింటినీ గుత్తగా అంకిం పుచ్చుకొన 
డానికి ఇష్టపడే శ్రీరాముడే కలలో కనపడి ఇలా అన్నాడు. 


నీ కవితావిలాసము గణింప సుధారసధారకంటె నిం 

పై కనిపించు దానగృతియైనను మిక్కిలిసాంపు నింపడే 

నాకథ దొల్లి యర్ధరచనారుచిమంచగ జప్పి కట్టె వా 

ల్మీకిచరిత్రము౯ నొడుపుమచ్చుగ నీవిపు డచ్యుతాత్మ జా (వాల్మీకి చరిత్ర, 2-21) 


దైవమే ఇతివృత్తం కూడా నిర్ణయించాడు. ఆ సలహాని పాటించి రఘునాథుడు 
మూడాశ్వాసాల కావ్యంగా వాల్మీకి చరిత్రను రచించాడు. ఇందులో 450 గద్యపద్యా 
లున్నాయి. వాస్తవానికి ఇన్ని పద్యాలు ఈ కథకు అక్కరలేదు. అయినా రఘునాథుడు 
విసుగు పుట్టించకుండా ఇంత గ్రంథం పెంచాడు. బదరికావనంలోని మునులు ఒకసారి 
నారదుని చూసి శ్రీవిష్ణుస్మరణకథ నొకదాన్ని చెప్పమన్నారు. ఆయన 'నాకు తీరిక 
ఎక్కడిది? నా నేస్తం పర్వతుడా కథ చెప్తాడు' అని పురమాయించాడు. పర్వతుడు చెప్పడం 
మొదలుపెట్టాడు. 


పూర్వం కొంతమంది మునులు పాలకడలిలో దీపించే శ్వేతద్వీపానికి వెళ్లి 
విష్ణుమూర్తిని దర్శించి అక్కడినుండి తీర్ధయాత్రలు చేసుకుంటూ దారి తప్పి ఒక. 
బోయపల్లి పరిసరాలకు వచ్చారు. ఈ సంగతి రఘునాథుడు ప్రథమాశ్వాసం మొదలుపెట్టి 
రెండో ఆశ్వాసంలో సగం దాకా చెప్తూనే వచ్చాడు. మొత్తం 160 గద్యపద్యాలలో ఈ 
పూర్ణయాత్రలను రషునాథుడు నడిపించాడు. దారి తప్పిన ఈ మునులను ఒక పచ్చిబోయ 
అడ్డగించాడు. పశువులని బాదినట్లు బాదినా వాళ్ళ దగ్గిర 'పచ్చపైకం' కనబడలేదు. 
“మాలాంటి వాళ్ళను 'హింసించావు, పాపం కదట్రా?' అన్నారు మునులు, 'ఆలివిడ్డల 
కోసం అంపకోలపట్టిన నాకేం పాపం అంటుకుంటుంది?” అన్నాడు వాడు. “నీ పాపాలలో 
వాళ్ళు పాలు పంచుకొంటే సరేసరి. అది తీల్చుకొన్నావా?” అని మునులు అడిగారు. వాళ్ళ 
ముఖావలోకనం చేయగానే జ్ఞానం పొడిమిన ఆ బోయ “ఇది నిజంగా తీల్చుకోవలసిన 
మస్వే' అని భావించాడు. “ఇక్కడే ఉండండి, ఇప్పుడే వేస్తాను” అని తన తాటింటికి 
వెళ్తాడు. అది తాటాకుపాకే అయినా లోన చందనపు రోలున ఏనుగుకొమ్ము రోకలితో 
వాని భార్య వెదురుబియ్యం దంపుతోంది (2-114. దానిని పిలిచి 'తన పాపంబుల దలప 
నీకు పనిగలదో?' నాకే పనియొ? “కాక చెరిసగమై పరగునో” చెప్పమన్నాడు. “నువ్వు 


రఘునాథ నాయకుడు 539 


తెరువుదోచుకు తెత్తువో, జూదమాడి తెత్తువో, నాకు నేటి కా ఠవఠవ?'' నీవు తెచ్చినవి 
దాచక వండగ బాడి నిచ్చలు౯' అని చెప్పింది (2-119). కొడుకులూ అంతీ అన్నారు. 
పాపాలలో పాలు పంచుకోమన్నారు. దానితో ఆ బోయకు విరక్తి కలిగింది. 'దోసములకు 
బని లేదట! నాసొమ్ములు వారికి దినం బనికలదె' అని సంసారాన్ని పరిత్యబించాడు. ఆ 
మునుల వద్దకు వెళ్లి చెప్పుకొన్నాడు. వాళ్లు కనికరించి 'మరమరా' అనే మంత్రం చెప్పారు. 
దానిని జపిస్తూ ఆ బోయ అక్కడే ఉండిపోయాడు. పల్లెలోని కులం వాళ్లంతా వాడు 
ఇంటికి రాకపోవడం చూసి వెతుక్కుంటూ వెళ్లారు. వాడి ప్రవర్గన చూసి 
ఆశ్చర్యపోయారు. ఆ రావిచెట్టుకింద బాపన దెయ్యం వాణ్ణి పట్టుకొంది అనుకున్నారు 
(2-134). చెడామడా చివాట్లు పెట్టారు. చెప్పవలసినవి చెప్పారు. ప్రార్థించారు. పెళ్లాం 
బిడ్డలకోసం రమ్మన్నారు. ఆప్పుడాబోయ ఇలా అన్నాడు: 


సతులెవ్వరు సుతులెవ్వురు-హితులెవ్వా, రేటివజద నెందేనొకచో 
జతగూడిన కాష్టంబుల - గతి నించుక గూడి విచ్చి కదులుదు రవల౯ 
(వాల్మీకి చరిత్ర, 2-153) 

ఈ సమాధానంతో కులంవాళ్ళు ఆశలు వదలుకున్నారు. వెళ్ళిపోయారు. అతడు జపం 
చేసుకొంటూ అచలుడయ్యాడు. ఈ ఊగ్రతపస్సు సంగతి దేవేంద్రునికి తెలిసింది. “అతని 
వల్ల నీకు భయం లేదు. గుండెలపై చెయ్యి వేసుకుని సుఖంగా ఉండ'మని నారదుడు 
చెప్పాడు. అయినా ఇంద్రుడు వెంటనే రంభకు కబురు పెట్టాడు. ఆమె రతనాల మేడలో 
కెంపు రాళ్ళ అంచులున్న అరుగుమీద కూర్చుని నలకూబరునితో నెత్తాలాడుతున్నది. ఇ 
"వల్ల ఒక ఘనకార్యం జరగాలి' అన్నాడు దేవేంద్రుడు. “చిత్తం, నామీద మీరుంచిన 
నమ్మకానికి కృతజ్ఞారాలను. మీరు నన్ను బహుమానం చేస్తే సమస్త దిక్చతులూ 
మెచ్చుకుంటున్నారుగాని ఆ ఊర్వశి ఉంది చూశారూ, అది లోగడ మీరు నాకిచ్చిన 
విరుదుచూసి ఏమందో తెలుసా?" అని ఇలా చెప్పింది. 


విరుదెవ్వరిచ్చిరే యీ - దొరకున్నీకు నిక గీర్తి దొరకుంగద నా 
సరిపాత్రవె నీకెక్కడి - బిరుదుని కళలగలమేలుచూపంగ వలయుగాక 
(వాల్మీకి చరిత్ర, 3-24) 


తనను తిడికి రంభ బాధపడదు. తనను స్వీకరించిన వానిని కూడా ఊర్వశి తిట్టిందంట! 
“సభనిన్ను భంగమొనర్హు, నీపయిన్‌ దయగలయట్టి యర్థపతినందనుండుం దలవంచ' అని 
ఊర్వశి శపథం చేసింది. ఈ సంగతి కొలువులో చెప్తూ “ఇండ్లనున్న దొరబిడ్డల నాడుదురే 
సురేంద్ర? అని ఫిర్యాదు చేసింది. ఈ పల్కులన్నీ విని దేవేంద్రుడు పకపక నవ్వాడు. 

“కౌరా ఊర్వశి గర్వం' అనుకున్నాడు. ఆ తెంపరిని పిలిపించాడు. అప్పుడు ఊర్వశి ఇంద్ర 
నీలమణులున్న ఇంటి నాట్యుమందిరంలో నాట్యం నేర్చుతోంది. కబురు రాగానే నృత్త 
వేషంతోనే కొలువుకు వెళ్ళింది. వచ్చి జోహారు చేసిన ఊర్వశిని చూసి “రంభతో 
మచ్చరమేటికిన్‌, విరుదుమాటల పనియేమి అన్నాడు. ఊర్వశి మర్యాదగా 
“యెదురాడడం చనవైన విన్నవింతు' నని తన కథ చెప్పింది. 


540 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఏలినవారు మెచ్చి బీరుదిచ్చిన వార్తలు విన్న దానవై 

తాళితిగాక తా వీరుదుదాల్చితి నంచు మహించెనొక్కొనా 

వేళనీ యందుగనగవే విరుదుల్‌ తెగగోసి దానిచే 

వ్రాలన నీడిపించి కొనివత్తుజుమీ యిటకుకసురోత్తమా! (వాల్మీకి చరిత్ర, 3-37) 


నాట్య సంగీతకళలు రెండూ నాకు వచ్చు; ఆ రంభ నాదగ్గిరే నేర్చుకొంది; నావద్ద 
దిద్దుపడిన పొలతి యెన్నటికిని నన్ను బోలగలదే అని ప్రశ్నించింది. ఆ తరువాత ఒక్క 
ఇరవై పద్యాలలో రంభాఊర్వశులు చెడామడా కలహించారు. ఇది నిజానికి ఇంద్రసభ 
కాదు. వాళ్ళు దేవవేశ్వలూ కారు. తంజావూరులో తన కొలువులో కీచులాడుకొనే 
విదుషీమణులనే రఘునాథుడు ఇలా సజీవంగా చిత్రించాడు. వాళ్ళ నోట తనకు తెలిసిన 
సంగీత నాట్య కళారహస్యాలు పలికించాడు. ఈ ఘట్టం చదవితీ నాట్యసభ 
కళ్ళకుకడుతుంది. 


తమ విద్యలో పరస్పరాధిక్యన్యూనతలు ఎంచి చెప్పుమని ఆ వన్నెలాడులడిగారు. 
అడి హరికూడా తేల్చి చెప్పలేడు. అప్పుడు తమసానదీ తీరాన ఒక బోయ తపస్సు 
చేసుకొంటున్నాడు. అతణ్ణి ఎవరు చలింపజేస్తే వాళ్ళు గొప్ప అని దేవేంద్రుడు పందెం 
పెట్టాడు. రంభా ఊర్వశులు వెంటనే ప్రయాణమయ్యారు. భూలోకంలో యజ్ఞయాగాలు 
చేసిన సోమయాజులు, పొండరీకులు మొదలైన వాళ్ళు రంభ ఇంట సుఖం మరిగారు. ఆమె 
ఊరికి ప్రయాణం అవుతుంటే వాళ్ళ సంరంభం చూడండి. 


నడచిరి యంత రంభ భవనంబుననుండెడు సోమయాజులు లె 

క్కుడు తమిబాయలేమి వడి గూడగ రండిటు బాజపేయుల 

కడి పయనంబువచ్చె మనకర్మము లీగతినుండె నేటికి౯ 

జడిసెడు పౌండరీకులని సారెకు బల్కుచునెండకల్కుచు!. (వాల్మీకిచరిత్ర, 3-83) 


ఎండకు తాళలేని వాళ్ళకు పెంజెమటలు జారుతున్నాయి. ధోవతి పింజెలు కాళ్ళకు అడ్డం 
పడుతున్నాయి. రంభ ప్రయాణానికా వేదమూర్తులిలా వెట్టిచాకిరి చేశారట. 


రత్నకంబళమతిరాత్రులు గొంచురా సర్వతోముఖులు వేసరగనేల 
తాళవృత్తంబుమీపాలిది చయనులు జగడంబులాడకచనుడుకడకు 
గవురంబుబెట్టె మీకట్టడయెయిగరా సతయాజుల కింత చలముగలదె 
" ముత్యాల చౌకట్ల మూటమోపొటతెలియదే వాజపేయులకు నెపుడు 
నాడెక్రతువులు రామార్భణముగజేయ 
కునికియేపాటు వాటిల్లెమనలకనుచు 
సొరిది జనుదెంచు యజ్బలజూచి నవ్వి 
యవ్విబుధకామినులు వారిననిపియచట (వాల్మీకిచరిత్ర, ౩-85) 
పిచ్చికాముకులు నవ్వులపాలు కాక తప్పుదు. ఆ శోత్రియులను వారించి రంభా, 
ఊర్వశీ భూలోకానికి వెళ్లారు. (పన్నెండు పద్యాలలో ప్రయాణం) తరువాత 
- మిట్టపల్లాలు లేనిచోట గుడారాలు పాతారు. ఆటలు, పాటలు, తీరుబాటుగా విహారాలు 
(రగడ). ఆ తరువాత మునిని చలింపజేయడానికి విడిగా ప్రయత్నాలు. రంభ నాట్యం 


రఘునాథ నాయకుడు 541 


చేసింది. అయినా రాయిలాగా బోయ కదలలేదు. రంభ చిన్నబోయింది. ఊర్వశి 
ఊరంతగా ప్రయత్నం చేసి వీణ వాయించింది. అతడు చలించలేదు. ఇద్దరూ 
ఏకాభిప్రాయానికి వచ్చారు. 'ఘనుల తపంబుల చెరుచంబనిచిన నిక చనగవలదు 
పదివేలైనన్‌' అని చెంపలు వేసుకున్నారు. అప్పాచెల్లెళలాగ ఉందామని కూడ బలుక్కుని 
పాశం ఎత్తి వెళ్లిపోయారు. ఈ కథను 144 గద్యపద్యాలలో రఘునాథుడు సొంపుగా 
చెప్పాడు. 

ఆ తరువాత ఇంక కథ లేదు. పాతిక పద్యాలలో తీల్చివేశాడు. తపస్సు 
చేసుకొంటున్న వాని చుట్టూ వున్న పుట్ట పెరిగింది. ఆదిలో ఉపదేశం చేసిన మునులు 
వచ్చి చూసి ముక్కుమీద వేలేసుకున్నారు. తరువాత ఆ వల్మీకం నుండి జనించినందుకు 
అతడు వాల్మీకి అయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. రామాయణం వ్రాయమని 
ఆదేశించి అంతర్థానమయ్యాడు. కథ కంచికి వెళ్ళినా మనం ఇంటికి రావాలనిపించదు. 
ఆర్యసత్కథలను తీసుకొని వాటిని సానపెట్టాలనే చాదస్తాన్ని పెట్టుకోకుండా 
రఘునాథుడు సొంతంగా తన కాలంనాటి కథను తీసుకొని చెప్పి ఎంత బాగుండును 
అనిపిస్తుంది. అరుదుగా కనిపించే మంచి కవులలో రఘునాథుడు ఒకడు. వాల్మీకి 
కవిత్వాన్ని ఒకచోట ఇలా మెచ్చుకున్నాడు: 


ఈనయమిట్టిసోదయ- మీ నుడికారముతెఅంగునిట మునుపెచటం 
గానమసాధారణమీ- మౌని గ్రామ ణీకఏత్వమహిమ దలంప౯.(రామాయణం, 1-24) 


రఘునాథుని రచనలో కూడా నయం. రసోదయం, నుడికారం అను మూడు 
త్రివేణిలాగా ప్రవహిస్తూ ఉంటాయి. అతను వ్రాసిన గ్రంథాలన్నీ లభించకపోవడం 
దురదృష్టమే. రఘునాథుడు చేసిన రచనలను సమకాలికులు చాలామంది పేర్కొన్నారు.2్‌ 
అవి యక్షగానాలు, ప్రబంధాలు, ద్విపదలు అని చెప్పారు. ఏ భాషలో ప్రాశాడో కూడా 
వివరించారు. ఈ తబ్సీళ్ళవల్ల రఘునాథుడు మొత్తం 11 రచనలు చేశాడని తెలుస్తూంది. 


సంస్కృతం: (1) భారతకథాసంగ్రహం, (2) రామాయణకథాసారం, (3) సంగీతసుధ. 

తెలుగు: ప్రబంధాలు : (1) పారిజాతాపహరణం (2) రామాయణం (3 వాల్మీకి 
చరిత్ర. 

ద్విపదలు: (1) అచ్యుతాభ్యుదయం (2) గజేంద్రమోక్షం (3) నలచరిత్ర, 

యక్షగానాలు: (1) జానకీపరిణయం (2) రుక్మిణీ కృష్ణ వివాహం. 


అతని సమకాలికులు ఎవరూ చెప్పని మరొక రచన రఘునాథుడు చేసి ఉంటాడని 
ఇటీవలివారు కొందరు భావిస్తున్నారు. తంజావూరు సరస్వ్పతీ మహల్‌ గ్రంథాలయంలో 


25. సాహిత్యసుధలో యజ్ఞనారాయణదీక్షితులు రఘునాథుని రచనలను గురించి ఇలా చెప్పారు : 
శ్రీపారిజాతాపహరణ ప్రబంధచిత్రంచ, వాల్మీకిచరి త్రకావ్యం 
కథాచ్యుడింద్రాభ్యుదయం గజేంద్రమోక్షం చరిత్రం చ నలస్యచరితం 
శ్రీరుక్మిణీకృష్ణవివాహయక్షగానం ప్రబంధానటీనైకభేదాన్‌ 
నిర్మాయవాద్చీర్నిపు ణార్ధర్చాద్వత్కవీనాం విదధాపి హర్షం 
{Sources of Vijayanagara History - రి. Tae een lyyangar : p. 269) 


542 ్‌ సమగాంధ సాహిత్యం - రెండవ సంపుటి 


సావిత్రీకల్యాణం అనే అసమగ్రకావ్యం ఒకటి ఉంది. ఆంధ్రవిశ్చవిద్యాలయం వారి 
తంజావూరు కేటలాగు గ్రంథ సంఖ్య 283. ఈ ప్రబంధానికి అవతారికగాని, గద్యగాని 
ఏమీ లేవు. ఎవరు ట్రాశారో తెలియదు. దీనిని మానవల్లి రామకృష్ణకవిగారు 
స్వహస్తాలతో వ్రాసుకొని తెచ్చుకొన్నారు. దానిని శృంగారగ్రంథమాల సంపాదకులు 
గంటి సూర్యనారాయణశాస్త్రిగారు తీసుకొని అచ్చు వేయదలచారు. ఆ ప్రయత్నాన్ని 
హర్షించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు పీఠిక విషయాలు చెప్పారు. శృంగార గ్రంథమాల 
వారి ప్రచురణ కనుక దానికి శృంగారసావిత్రి అని పేరు పెట్టి దానిని రఘునాథనాయకుడు 
వ్రాశాడని ప్రకటించారు. గ్రంథాంతాన ఈ కందపద్యాన్ని పొందుపరిచారు. 


తంజాపురి రఘునాథుని-లంజేయొ యితడో వచోవిలా సమెఅయ౭౯ 
రంజిల్లబుధులు రచనా- మంజిమ సావిత్రిచరిత మహిరచియించెక. 


ఈ వివరణ మానవల్లివారో, ప్రభాకరశా స్తులవారో, లేక ప్రకాశకులో ఎవరో 
వ్రాసుకొని ఉండాలి, ఈ పద్యం తంజావూరి మూలప్రతిలో లేదట. ఈ కందంలోని 
సాక్ష్యం తప్పిస్తి సావిత్రిచరిత్రకీ, రఘునాథునికీ ఏవిధమైన సంబంధం లేదు. శ్రీ రఘునాథ 
నాయక మహాకవి రచించిన రామాయణమునందలి పద్యములు (బుష్యశృంగ 
తపో భంగము పట్టున నున్నవి. ఈ (గంథమునందున నుండుటచే తత్కర్హయే యేతత్కర్థ 
యగునని మే మూహించితిమి అని ప్రకాశకులు చెప్పారు.?* కాని బుష్యశ్చంగ 
ఘట్టంలోని ఒక్క పద్యం కూడా శృంగారసావిత్రిలో లేదని పరిశోధకుల అభిప్రాయం.?” 
తంజావూరి రఘునాథుడుగాని, అతని లంజలుగాని వాడని ఉర్తూ పదాలు శృంగార 
| సావిత్రిలో ఉన్నాయి.*కి 


ఇది ఎన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదుగాని ప్రకాశకులు రెండు ఆశ్వాసాల 
క్రింద విడగొట్టి ప్రచురించారు. కాని మూడుగా విభజించవచ్చును. 'అవధరింపుము 
పాండవేయా గ్రజునకు' అనే ఎత్తుగడతో ' బుషివరుడు మార్కండేయుడిట్టులనియె అనే గీత 
పద్యం మూడుసార్లు ఈ గ్రంథంలో కనబడుతుంది (1-1, 2-1, 2-99), పుట 79). 
అందుచేత నిజానికది మూడాశ్వాసాల కావ్యం అనుకోవచ్చు. ఇందులో 426 
గద్యపద్యాలున్నాయి (1-999, 2-227). దీనినెవరు వ్రాసినా ఇదొకసారి చదువదగ్గ 
కావ్యమే. అక్కడక్కడ మంచి పద్యాలున్నాయి. తెలుగు సాహిత్యంలో ఇద్దరు సావిత్రి 
చరిత్ర వ్రాసినట్టు తెలుస్తుంది. ఒకడు కుమార ధూర్జటి, ఇంకొకడు తులసి బసవయ్య. 
కుమార ధూర్జటి వ్రాసిన సావిత్రి చరిత్ర దొరకలేదు. అతని గురించి ఇదే సంపుటంలో వేరే 
ఒక చోట వ్రాశాను. తులసి బసవయ్య వ్రాసీన సావిత్రికథలో ఒకి పద్యాన్ని పెదపాటి 
26. శృంగారసావిత్రిపీఠిక, పుట 8 
27. దక్షీణదేశీయాంధ్రవాబ్బ్యయము, పుట 48 
28. హుజూరు 1-4; హుజూరుపాత్ర 1-47; నిఖా 1-93; పరమాణుపర్మానా 1-94; ఫిరాదు 1-94; 
జులబులు; సాహెబూపంపు 2-50; వజీరు 2-61; బరవనము 2-110. (బరవనము అంటే బరోసా. ఇది 


హిందూస్తానీ అని సూర్యరాయాంధ్రనిఘంటువు చెప్తోంది. తిక్కనగారి ప్రయోగం ఉంది మరి? _ 
ఉద్యోగ. గా -203) 


రఘునాథ నాయకుడు 543 


జగ్గన్న ఉదహరించాడు.” ఆ పద్యం శృంగారసావిత్రిలో కనబడలేదు. దీనిని పింగళి 
సూరపరాజుగారు బిడారంలో ప్రయాణం చేసిన కవి యెవడో వ్రాశాడని చెప్పవచ్చు. కథ 
చెప్పడంలో నాటకీయత ఉంది. కళాపూర్లోదయంలో మణిస్తంభుడు తపస్సు చేస్తున్న 
సంగతిని ఒక తోటమాలి ఇంద్రునితో చెప్తాడు. (కళా. 2-174). అలాగే ఇందులో 
పాకశాసనుడు - నిండోలగంలో ఉన్నప్పుడు అతని 'హుజూరునందొక చారుడొక్కడు 
విరబిర పారుదెంచి తాను బదరికాశ్రమం నుంచి వచ్చానని, అక్కడెవడో 
నృపుడు ఉగ్రతపస్సు చేస్తున్నాడని చెప్తాడు. ఇంత ఉగ్రతపస్సు చేసేవాళ్లు ఇద్దరే ఉన్నారు. 
ఒకడు విశ్వామిత్రుడు. ఆయన దేవలోకంలోనే మేనక ఇంట భోగలాలసుడై ఉన్నాడు. 
మేనకకోసం చేసిన గుజరాతి మేలుకోపులువచ్చి చూడమని ఇంతసేపు పట్టుపట్టాడు. ఇక 
ఉగ్రతపస్సు చేసే రాజు మద దేశాధిపతి కావాలి' అని ఇంద్రుడనుకొన్నాడు. ఆయన 
తపస్సు చెడగొట్టడానికి మేనకను పంపించాడు. బదరికావనానికి వెళ్ళడానికి మేనక 

విమానం ఎక్కుతూ ఉంటే విశ్వామిత్రుడు వెంటపడ్డాడట. 


తానును చెలికత్తెలు - బూనుకొని విమాన మెక్కబోవగ నిలుమో 
మేనకయని కౌకికముని- తోనరిగెను బొజ్జగదల ధోవతివదలక్‌. 
(శృంగారసావి క్రి, 1-25) 
వాల్మీకి చరిత్రలో రఘునాథుడు రంభా ఊర్వశులు తపోభంగం చేయడానికి 
వెడుతున్నపుడు వైదికులకు వర్ణించిన తీరు గమనించాలి. 
పెంజమట జార దోవతి-పింజెలు మాటీకిని గాళ్ళ బెనగొన గడుపుల్‌ 
గుంజెలు వెట్టగ వేలుపు - లంజల గూడంగ జనిహళాహళి మెరయున్‌ 
(వాల్మీకి చరిత్ర ౩-84) 
వాల్మీకి చరిత్రలో ఈ సోమరాజులకేంగాని సావిత్రి చరిత్రలో విశ్వామిత్రుడంతటి వాడు 
బొజ్జ్బకదల ధోవతి వదల వెంటపడి విలపించాడు. 


అక్కట నీవు నన్ను విడనాడి చనం బదమెట్టులాడు, నే 
నెక్కడనిల్తు, నిల్చిమణీ యెవ్వరిజూతును, చూసి ప్రాణమే 


నిక్కముగాగ నేకరణినిల్పుదు, నిల్బినలాభమేమి నీ 

వక్కరకైనదానవని హా మదినమ్మితి దేహమమ్మితిక్‌ (శృంగారసావిక్రి. 1-28) 

విశ్వామిత్రునికి తనమీద ఇంత వ్యామోహం అని మేనకకు తెలుసు, లోకానికీ 
తెలుసు. అతనికి ముక్కుమీద కోపం ఉంటుందని కూడా అందరికీ తెలుసు. ఈ రెండు 
సంగతులనూ జోడించి మేనక బ్రహ్మాండమైన కట్టుకథ ఒకటి కట్టి మద్రదేశాధిపతిని 
బుట్టలో పడేస్తుంది. తపస్సు చేసుకొంటున్న ఆ పెద్దమనిషి దగ్గరకీమె వచ్చింది. 
ఒయ్యారాలు ఒలకపోసింది. అతడు కన్ను తెరచి గోరంత ప్రపంచం చూసేసరికి ఆమె 
తళుక్కున కనబడింది. 'ఎవరు నువ్వు" అన్నాడు. 'నేను మేనకను శరణార్థినై వచ్చా' నని తన 
కల్పిత కథ చెప్పసాగింది. “నా గొప్ప నేను చెప్పుకోకూడదుగాని ఇంద్రుని హుజూరు 


29. ఆరవీటి రాజులయుగం, సమగ్రాంధ్రసాహీత్యం, ఇదే సంపుటి. 


544 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాత్రలందరికీ నేను గుండెలో గాలాన్ని వాళ్ళు మచ్చరంతో ఒకసారి నాకు, తుంబురునికి 
మాట జగడం పెట్టారు. నుష్టాంత అంటే నువ్నోాంత అనుకున్నాం. నేను ఇంటికి వచ్చేశాను. 
అతడు నావెంట వచ్చాడు. గాయకుడవడంచేత రతులం గాయకుడై నన్ను కరిగించాడు. 
ఈ సంగతి విశ్వామిత్రునికి తెలిసీ ఇలా బెదిరించాడు: 


నేడు మొదలుగ నెవ్వని తోడనైన- బలికిడినిబాణానకలుగువాడ 
గాకయొకడుమహించుకో గలిగెనేని- యెన్ను మా బ్రహ్మనైన నిట్టట్టు సేతు. = 
(శ్చంగారసావిత్రి, 1-56) 


ఈ మాటలు వినగానే తుంబురుడు దొంగబంటులాగా పారిపోయాడు. అయితే బయట 
అతని విరహం అగ్గలమైంది. ఇంటో విశ్వామిత్రుని పోరు ఇనుమడించింది. 


గడియసే పింద్రు కొలువున దడయరాదు- చెట్టపట్టుకబాసలు సీయుమనును 
కంటికితవైనవారితో గలయకుండ- నొంటిమరికాపురానకు నుండవలనె. 
(శృంగారసావిత్రి, 1-58) 

ఎక్కడకు వెళ్ళినా వెంటపడుతున్నాడు. ఇది భరింపలేకపోయాను. అప్పుడు తుంబురుడు 
ఇలా సలహా ఇచ్చాడు: 

కొడబడి యేడకేగినను దోడన వాడును రాకపోవ డె 

య్యెడ జన్నియున్న నిన్ను వహియించుకొనంగలవానిగా నమా ' 

పుడమిభరించునశ్చపతిపొంతకు బొమ్మతడైన బూనిని౯ 

విడువక వీకతో వెనుకవేసుకొనంగల డెంచి చూచినక (శృంగారసావిత్రి, 1) 


ఆ ఉపాయం విని నీదగ్గరకు వచ్చాను అని మేనక చెప్పిన ఈ కట్టుకథ 
మద్రదేశాధిపతి విన్నాడు. మెల్లగా మరులుకొన్నాడు. తుంబురుని తెప్పించడం తప్ప 
నువ్వేంకోరినా చేస్తానన్నాడు. అతని వ్రతం చెడగొట్టాక ఇంద్రుడు సిఖ్రావేసి ఒక లేఖ 
పంపించాడు. దానిలో ఇలా ఉంది: 

శ్రీమన్మహాదేవసింహాసనా ధ్యక్షచక్షుస్సహ స్రకటాక్షజూల 

వీక్షణాలంకారదక్షరా జశిక్ష ణభువన త్రయరక్షణప్రభావ 

వైభవనిధియైన వాసవుండు వీరుదుపా త్రనీమేనకపాలికనువు _ 

పరమాణువిధి నిన్న బ్రహ్మవిశ్వామి త్రునాడకుపిలిపించినతని మీద 

ముట్టినపిరాదుచేదనముదలలేక 

రాకమునకేగవలవదన్నాడుకనుక 

జూలుజులికగూడదీలే( రోఖా) ఖజూచి ) 

నపుడు పడిగమీపాదమాన రావలయునీవు. (శృంగారసావి త్రి, 1-94) 


పద్యాలలో కమ్మవక్కణాలు వ్రాసే రివాజు నాయకరాజుల యుగంలో జాస్తి 
అయింది. కుమార ధూర్జటి ఇందుమతీపకిణయంలో ఒక శుభలేఖలో ఇలా పద్యం 
వ్రాశాడు. ఈ శృంగారసావిత్రి అతను వ్రాసీనదే అని అనుమానించవచ్చు. కాని 


రఘునాథ నాయకుడు 545 


కుమార ధూర్జటి ఇందుమతీపరిణయం ఈ సావిత్రిలో శైపారువేసి చూశాక అతడు 
ప్రాయలేదని చెప్పవచ్చు. రెండు రచనలలో కొట్టొచ్చే పోలికలు లేవు. 

రఘునాథుడు తాను సొంతంగా ఇన్ని గ్రంథాలు బాయడమే కాకుండా ఎన్నో 
కృతులు అంకితం పుచ్చుకొన్నాడు. అతని కొలువులో ఉద్దండపండితులు, 
మధురకవులు, సంగీత విద్వాంసులు, చిత్రకారులు ఎందరో ఉండేవారు. తన విజయాలను 
చిత్రపటాలుగా వ్రాయించి తన మందిరాలలో పెట్టుకొనేవాడు.* తెల్లవారుజామున 
లేచీలేవగానే రఘునాథుని సాహిత్య గోష్టి మొదలయ్యేది. నామతీర్థమనడానికి ముందు 
ఆయన మెరుపులమంచంపై కూర్చుంటే బిరుదు పాత్రలు విజృంభించేవారు. రూపవతి 
పదచారిక వినిపించేది. చంద్రలేఖ పేరణి, శళరేఖ జక్కణి - ఇలా ఒక్కొక్కరు 
ఒక్కొక్కరకంగా నాట్యం చేసేవారు. మరణి రచాయి తంబురా స్వరమండలం 
రావణహస్తం మొదలైన వాద్యాలు వాయించేవారు. కొందరతని కావ్యాల నుంచి మంచి 
ఘట్టాలు చదివి వినిపించేవారు. కొంతమంది విదుషీమణులకు కవులు సమస్యలు 
ఇచ్చేవారు. 

వేకువజామునే ఇంతటి సాహిత్యపోషణ చేసే నాయకుని హయాంలో కళలన్నీ 
సంపూర్ణంగా ఉదయించడంలో ఆశ్చర్యం లేదు. రాజు స్వయంగా కవి. రాజకుమారులు 
గంథసాంగులు. మంత్రి మహాపండితుడు. యాగాలు చేయడమేకాక రాగాలు పాడడం 
తెలిసినవాడు. సంగీతసుధ అనే గంథం రఘునాథునితో కలిసి రచించాడు. 
గోవిందదీక్షితులవారి కుమారులంతా విద్వాంసులు. దీక్షితులవారి కుటుంబంలో 
అందరూ సంస్కృత గంధాలే వ్రాశారు. అయితే వాటి అవతారికలన్నీ నాయకరాజుల 
చరిత్రకు చాలా అవసరం. మంత్రి కుమారులే కాక మరెందరో పండితులు రఘునాథుని 
ఆస్థానంలో ఉండేవారు. వారంతా తెనుగు సాహిత్యాన్ని ఎంతో శ్రీమంతం చేశారు. వాళ్ళ 
గురించి విడివిడిగా తెలుసుకొందాం. రఘునాథుని సభలో మెప్పుపొందడం అర్హత 
ఉన్నవాళ్ళకే సాధ్యమవుతుంది. కవి చౌడప్పలాంటివాడే ఇలా అన్నాడు. 

నేరుతునని మాట్లాడగ - వారిజ భవునంతవాని వశమా తంజా 

వూరి రఘునాథనాయని - గారెరుగగ కుందవరపు కవిచొడప్పా! 

నిజమే, కవిత్వంపట్ల రఘునాథునికి కొన్ని విశ్వాసాలూ, కొలబద్దలూ ఉన్నాయి. 
ఆయన రామాయణంలో ఇలా చెప్పాడు: 

పలుకగవల నవరసములు - కులుకంబద్యములు చెవులకుక హృద్యముగా 

నళుకక యటుగాకున్నం- బలుకకయుండుటయెమేలు బహుమానముగ౯ 


కళాకారునికి ఎక్కడ మొదలుపెట్టాలో మాత్రమే కాదు; ఎప్పుడు మానెయ్యాలో 
కూడా తెలియాలి! 


30. రఘునాథనాయకాభ్యుదయం, ద్విపద 1,446-456 దొకా. 


చేమకూర వెంకటకవి 


చదువుకొన్నవాళ్ళకు మచ్చరం, రాజులకు గర్వం, మిగతావాళ్ళు తెలివితక్కు వవాళ్ళు: 
నేను చెప్పే మంచిమాటలు కాస్తా నాలోనే జీర్ణించుకుపోయాయి - అని భర్హ్చృహరి 
బాధపడ్డాడు. కీర్తి రాకముందు ప్రతి ప్రథమశ్రేణి రచయితా ఇలాగ కుమిలిపోక తప్పదు 
కాబోలు. నాయకరాజుల యుగంలో అగ్రతాంబూలం పుచ్చుకోడానికి అన్నివిధాలా 
తగినవాడు చేమకూర వెంకటరాజుగారు. 'ఏ గతి రచియించిరీని సమకాలము వారలు 
మెచ్చరేకదా' అని ఆదిలో ఆయన నొచ్చుకొన్నారు. అయితే ఆయన వ్రాసిన 
విజయవిలాసం అనే కావ్యం దిగ్విజయం చేయగానే సమకాలంవారే మెచ్చుకొన్నారు. 
రసికులు ఆనందించారు. లాక్షణికులు దాన్ని ప్రామాణికగ్రంథంగా వెనువెంటనే 
ఆమోదించారు. ఇప్పటికీ తెలుగు భాషలో 'పంచదారవెనుతీయగ' తీయగా చెప్పిన కొద్ది 
కావ్యాలలో అదే మొదటిది. అక్షరాలా అద్వితీయమని చెప్పగల మార్గం చేమకూర 
వెంకటరాజుగారిదే. 


తెలుగు దేశంలోని కొన్ని క్ర ప్రసిద్ద కుటుంబాలలో చేమకూరవారిదొకటి. 
చెప్పుకోతగ్గ విశీషాలతో ము మంత్రులు మన చరిత్రలో గణన కెక్కారు. 
వాళ్ళలో చేమకూర అప్పరాజుగారొకరు. ఆయన ఏ రాజుదగ్గిర మంట్రిత్వం నెరపాడో 
తెలియదుగాని అతనిపై రెండు చాటువులున్నాయి. 


దాతతో నర్గుల తారతమ్యమము జెప్పి యిప్పింపనేర్చు, దానీయనేర్చు. 
నవరసాలంకార నయకవిత్వప్రాడి దెలియనేర్చును, నన్యు దెలుపనేర్చు 

భట్టు వాగ్గట్ట సంఘట్ట తవిత్వ్సంబు చదువగా విన నేర్చు, జదువనేర్చు 
మానవోత్తములైన మహితలాధీశుల మెప్పింపనేర్చు, దా మెచ్చనేర్చు 

దాతకవి భట్టురాజును దానయగుచు 

మహిమనుతికెక్క ధారుణీమండలమున 

వీరరిపుదంతి మథనకంఠీరవుండు 

రమ్యశ్రీ చేమకూరప్ప రాజు మంత్రి! (చాటుపద్యమణిమంజరి 1, పుట 1059) 


ఈ చాటువువల్ల చేమకూర అప్పరాజుగారు స్వయంగా దాత, కవి, భట్టురాజు అని , 
తెలుస్తోంది. ఈయన వితరణం చాలా అబ్బురమైనదీ. నీడ తొక్కినవేళ దానమిస్తాడట. 
నీ దొత్కిడువేళ నెరి నర్ధి కథిమతం బిప్పించె చేమకూరప్పరాజు' అని ముష్ఫయిరెండు 
మంది మంత్రుల సీసమాలికలో ఉంది.! మరొక చాటువులోనూ ఈ సంగతి ఎవరో 
కీర్ణించారు. 

అనుదినము నీడద్రొక్కగ-నొనరగ సురభూజ మీయ దొక కానైనన్‌ 

దినదినము సుకవి జనులకు- ననయము శ్రీ చేమకూర యప్పన యిచ్చున్‌. 

(చాటుపద్య. 1 పుట 106) 

ఇంత ప్రసిద్దులైన అప్పరాజుగారికి బంధువులో కారో చెప్పలేం కాని, 

6 తంజావూరులో కీ.శ. 1600 ప్రాంతాలలో ఒక చేమకూర వారి కుటుంబం ఉండేది. 


1. చాటుపద్య మణిమంజరి, 1వ భాగం, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, పుట 73. 


చేమకూర వెంకటకవి 547 


అప్పరాజుగారిలాగే ఈ కుటుంబంలోవాళ్లు కూడా మంత్రులే. చేమకూర లచ్చన్నగారనే 
మోతుబరికి చాలాకాలం పిల్లలు లేరు. అతడు సూర్యనారాయణ భక్తుడు. ఆ దేవుని 
వరంవల్ల ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డకు తన తండ్రి పేరో, తాత పేరో 
పెట్టుకున్నాడు. అతడే సుప్రసిద్ధకవి చేమకూర వెంకటరాజుగారు. ఈయన తరువాత 
లచ్చన్నగారికి మరికొందరు కొడుకులు పుట్టారు. ఈ అన్నదమ్ములంతా తంజావూరు 
కొలువులో ప్రవేశించారు. రాణువలో చేరి “క్షత్రధర్మం' ప్రదర్శించారు. వెంకటరాజాగారి 
తమ్ముశేకాక ఆయన కొడుకులు, చుట్టాలు కూడా రాచకొలువులో ఉండేవారు. 
క్షత్రధర్మాన్ని పాటించిన వెంకటరాజుగారు సేనలో, బహుశా ఏ పడవాలుగానో ఉండి 
యుద్దాలలో పాలొని ఉంటారు. కదనపాండిత్యంతో పాటు కమ్మని కవిత్వం కూడా 
చెప్పడం ఆయన నేర్చుకొని, విజయవిలాసాన్ని రచించారు. అర్జునుడు తీర్ణయాత్రలకు 
బయలుదేరి ఉలూచిని, చిత్రాంగదను, సుభద్రను వివాహమాడే కథను మూడాశ్నాసా 
లలో చెప్పారు. దీనిని తన ప్రభువు రఘునాథనాయకునికి అంకితం ఇచ్చారు. ఆ కృతిని 
స్వీకరిస్తూ రఘునాథుడు ఇలా అన్నాడు: 

క్షత్రధర్మమె కద నీకు గలది మొదల 

దమ్ములు సుతుల్‌ హితులు గూడ మమ్ము గొలిచి 

తిపుడు కృతియును జెప్పి మా కింపొనర్చి ' 

తొకటగా వన్నిటనుబయోజకుడ వీవు. (విజయ. పీఠిక 51) 


అన్నిటిలోను ప్రయోజకుడైన వెంకటరాజుగారిమీద రఘునాథునికి “ఇంతింత 
అనరాని వత్సలత్వం' ఉంది. ఆ ప్రభువు పట్ల ఆయనకు కూడా చెప్పలేనంత భక్తి 
విశ్వాసాలున్నాయి. రఘునాథుని కొలువులో తప్ప యింకెవరి సేవలోనూ ఉండకూడదని 
వెంకటరాజుగారు దీక్ష పూనారు. తాము వ్రాసిన కావ్యాలు మరెవ్వరికీ అంకితం 
ఇవ్వకూడదని ప్రతిజ్ఞ పట్టారు. “పలికిన ప్రతిజ్ఞ చెల్లింపవలదెయిట్లు వాజ్నియమరూడఢి నీ 
యంతవాడికేడి?' అని రఘునాథనాయకుడే మెచ్చుకొన్నాడు (విజ. పీఠిక 48). 
భక్తివిశ్వాసాలతో తనను సేవించుకొంటున్నాడన్న ఆగ్రితపక్షపాతంతో కాక 'వెలితిపడని' 
కవిత్వం చెప్పగలవాడన్న నమ్మకంతోనే రఘునాథుడు చేమకూర వెంకటరాజుగారిని 
మెచ్చుకొన్నాడు. 

అనితరసాధ్యమైన మార్గంలో పయనించే ఈ ఏకైక కవిని రఘునాథుడు గొప్పగా 
మెచ్చుకొని ఘనంగా సత్కరించాడు. మంజుల పదార్థాలూ, భూషణాంబరాలూ, 
ఏనుగులూ, గుర్రాలూ మొదలైన వాహనాలూ యిచ్చి అసాధారణంగా రఘునాథుడు 
మన్నన చేసినట్టు వెంకటరాజుగారే చెప్పుకొన్నారు (విజయపీఠిక 52). ఈ సన్మానాలన్నీ 
ఒక ఎత్తు, రఘునాథుడు సాంతచేతులతో ఇచ్చిన ముత్యాల కడియం మరొక ఎత్తు. 
సకలకళా ప్రవీణుడైన ఆ రాజు యిచ్చిన హస్తముక్తాకటకం సగర్వంగా ధరించి చేమకూర 
వెంకటరాజుగారు నిజంగా అందెవేసిన చెయ్యి అయ్యారు. 


రఘునాథుని మెప్పుపొందడం సామాన్యం కాదు. అతడు రసపుష్టితో అలరారు 
రచనలు చేయగల జాణ. ఈ సంగతి వెంకటరాజుగారు ఇలా చెప్పారు: 


548 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తారసపుష్టిమై ప్రతిపదంబున జాతియు వార్తయుక జమ 

త్కారము నర్గగౌరవము గల్లు ననేకకృతుల్‌ ప్రసన్నగం 

ఖీరగతెన్‌ రచించి మహిమించినచో నికశక్తులెవ్వర 

య్యా! రఘునాథభూపరసికా[గణికిక జెవిసోక జప్పగాన్‌? (నిజ. పీరిక 31) 


ఈ పద్యంలో చెప్పిన శుభలక్షణాలన్నీ చేమకూరవారి కావ్యంలో కూడా ఉన్నాయి. 
ఒకరకంగా చూస్తే మంచి కవిత్వానికి ఈ పద్యంలో వెంకటరాజుగారు నిర్వచనం చెప్పారు. 
రసపుష్టితోపాటు ప్రతిపదంలో జాతి, వార్త, చమత్కారం, అర్థగౌరవం ఉండాలి. కావ్యం 
ప్రసన్నగంభీరంగా ఉండాలి. ఈ లక్షణాల గురించి కొంత ముచ్చటించుదాం. జాతివార్తా 
చమత్కారాలనే మాటలకు అర్గాలేమిటో తెలుసుకొందాం. చేమకూరవారి పుస్తకాలకు 
పేరుమోసిన పండితులు టీకలు వ్రాశారు. జాతి అనే మాటకు స్వభావం అని వేదం 
వెంకటరాయశాస్త్రిగారు అర్థం చెప్పారు.” బులుసు వెంకటరమణయ్యగారు తమ 
ముకురటీకలో జాతి అంటే స్వభావోక్తి అన్నారుే నాయకరాజుల యుగంలో జాతి 
అంటే హాస్మోక్టి అని అర్థం. జాతి చెప్పి నవ్వించడం అప్పుడు పరిపాటి. సవరం 
చిననారాయణ తన కువలయాశ్వచరిత్రలో మదాలస మదనవేదన వర్ణించే ఘట్టంలో ఈ 
పద్యం వ్రాశాడు: 


మనవులు విన్నవించిన వినునోయంచు జేరుకన్నియమిన్న చిన్నబోవ 

నవబంతి కానుకిచ్చిన జూచునో యంచు 'వచ్చునెచ్చెలి తలవంచుకొనగ 

నెనరుతో హెచ్చరించిన బల్కునోయంచు గదియుపైదలిసిగ్గుగాంచి యొదుగ 

గనిపించి జూతిచెప్పిన నవ్వునో యంచు నరుదెంచు నలినాక్షి యివలికరుగ. 

వినకచూడక పలుకక వేదనాప్తి 

నవ్వ్నకాపద్మనయన కాంతవోరాగ్ని 

తప్తకిసలయ ముక్తనూతన పునఃప్ర 

వాళకృతశయ్య బొరలాడు వేళయందు (కువల. 4-4) 
ఈ పద్యంవల్ల ఆనాటి 'జాతి'కి ఈనాటి “జోక్‌ అని అర్థం చెప్పవచ్చు. కవిత్వంలో 
నవ్వించే గుణాలుండాలని జాతి అనే మాటతో చేమకూర వెంకటరాజుగారు 
భావించారని నికరంగా నిర్ణయించవచ్చును. ఇక 'వార్త' అంటే ఆయన ఉద్దేశంలో సామెత 
అని అర్ధం. విజయవిలాసంలోని అర్జునుడు సౌభద్రతీర్శానికి వస్తాడు. అక్కడ అయిదు 
మడుగులున్నాయి. ప్రతి మడుగులోనూ ఒక మొసలి ఉంది. వాటికి భయపడి, క్షేత్రానికి 
వచ్చిన వాళ్ళివరూ తీర్థమాడరు. అర్జునుడు మడుగులో దిగబోతీ అక్కడీవాళ్ళు 
వారించారు. ఈ విషయం వెంకటరాజుగారిలా చెప్పారు: 

మోక్షమునకు బోవ మొసలెత్తుకొనిపోయె- ననెడు వార్త నిక్కమగు నటంచు 

గ్రుంకవెరతు రెవ్వరు మీరలటుపోకు- డనిన నవ్వుకొనుచు నర్జునుండు. 

(విజ. 2-43) 


2. విజయవిలాసం- సవ్యాఖ్యానం, వేదం వారి ప్రచురణ 1911, పుట 14. 
క విజయవిలాసం- వావిళ్ల ప్రచురణ (1852) పుట 23, 


చేమకూర వెంకటకవి ర5్‌కీర్రి 


ఈ పద్యంలో “మోక్షానికి పోతీ మొసలి ఎత్తుకు పోయిం'దనే సామెతను వాడుతూ దానిని 
వార్త అని వెంకటరాజుగారు అన్నారు. రసపుష్టిగల కావ్యంలో జాతితోపాటు వార్త 
ఉండాలనడంలో వారి ఉద్దేశ్యం సముచితమైన సామెతలు వాడడమే అనవచ్చును. అయితే 
వార అంటే వృతి అని వ్రార్ణతలు వేరే అరం చెప్తున్నారు. ఇక చమతా,రమంటే 
ఏమిటో న ము. స్త్ర . వ. అరాలు న స 
కనబడుతాయి. బహుశా ఈ రెండూ వెంకటరాజుగారు నిర్దేశించి పా వారి దృష్టిలో 
నేర్చు అంటే శ్లేష అని చెప్పాలి. సౌభద్రతీర్ధంలోని మొసళ్ళు నిజంగా శాపగ్రస్తలైన 
అప్సరసలు. ఈ శాపానికి ముందు వాళ్ళయిదుగురూ ఒకతోటలో విహరిస్తూ ఆ వనాన్ని 
ఇలా మెచ్చుకొన్నారు: 


విహరించుE మలయానిలం విచట దావింబిల్కి నెమ్మేనియా 

విహరించుక వికనాదముల్‌ చెవికి గావించుక జవుల్‌.... పోదమా 
సహకారాళిపదంబు జూడగ వయస్యా హాళివాటిల్లెడున్‌ 

సహకారాళిపదంబు జూడగ వయస్యా హాళియాౌనే కదా! (విజ. 2-53) 


ఈపద్యంలో కొన్ని చమత్కారాలున్నాయి. ఆ తోటలో విహరించే మలయానిలుడు 
తావిచిల్కి ఒంటిమీది అని హరిస్తాడు అని ఒక అప్సరస అంది. తావింజిల్కి అనే మాటను 
“తాన్‌+'వి'న్‌+చిల్కి? అని విరిస్తే తాను “వి అనే అక్షరాన్ని త్యజించుకొని - అని అర్థం 
వస్తుంది. అప్పుడు “విహరిస్తున్న మలయానిలుడు' హరిస్తున్న మలయానిలుడు' 
అవుతాడు. ఒక అప్సరస ఇలా చమత్కరిస్తే ఇంకొకామె మరో మాట నేర్చు చూపింది. 
“తియ్యమామిడితోపు చూడాలని మనసౌతోంది' అనే అర్థంలో 'సహకారాళిపదంబు 
చూడగ వయస్యా హాళి వాటిల్లెడున అని ఒక చెలి అంది. సహకారం అంటే 
తియ్యమామిడి; హాళి అంటే ఆసక్తి. ఆళి అంటే నానార్భాలున్నాయి. కాని ఇక్కడ 
సమూహం అని అర్థం. హాళి, సహకారాళి అనే పదాలను తన చెలికత్తె వాడితే ఆమెకన్నా 
రెండాకులెక్కువ చదివిన అప్పరస 'హ' కారంతో కూడుకొన్న ఆశివల్లర హాళి అనే మాట 
వాటిల్లుతుందని '-సహకారాళి పదంబు చూడగ వయస్యా హాళియౌనేకదా! అంది. 
ఈపద్యంలో ఇతరేతర చమత్కారోక్తి నిగుంభన ఉందని తరువాతి పద్యంలో 
వెంకటరాజుగారే అన్నారు. అబ్బురమైన కొత్త విరుపులకు ఆస్కారముండే రచనే ఆయన 
చమత్కారం క్రింద భావించారు. . 

నవ్వు పుట్టించే జాతి, నలుగురికీ తెలిసే నానుడిలాంటి వార్త, నవ్యార్థాల 
చమత్కారాల ఉన్న కావ్యంలో నిజానికి పొల్లుమాటలు ఉండకూడదు. ప్రతిపదం 
సముచితంగా ఉండాలి. దానినే అర్థగౌరవం అన్నారు. ఈ లక్షణాలున్న కావ్యాలు 
తెలుగులో లేకపోలేదు. శ్లేషకు పట్టంకట్టిన రామరాజభూషణుని వసుచరిత్రలోని 
ప్రతిపద్యం చమత్కారాల పుట్ట. అయితే ఆ కావ్యం చదిపీచదవగానే ఏపుట్టలో ఏ 
పాముందో తెలియదు. శ్లేషప్రధానమైన కావ్యాలు గంభీరంగా ఉండకతప్పదు. 
గంభీరమంటే లోతని అర్ధం. 'దిగితేగాని లోతు తెలియదని సామెత. అయితే గట్టుమీద 


6. వేదంవారి విజయవిలాసం - పుట 14; బులుసువారి టీక, పుట 23. 


550 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నిలబడితే లోతు తెలియాలని వెంకటరాజుగారి అభిమతం. అందుకే కావ్యంలో 
“ప్రసన్నగంఖీరత' ఉండాలని ఆయన చెప్పారు. 


ఈ _ సద్గుణాలన్నింటితో కావ్యం నినదించాలన్న ఆశయం చేమకూర 
వెంకటరాజుగారికి తొలినుంచి ఉంది. విజయవిలాసం వ్రాయడానికి ముందు ఆయన 
సారంగధర చరిత్రను కూడా మూడాశ్వాసాల కావ్యంగా వ్రాశారు. అయితే దానిని 
అంకితమివ్వలేదు. అవతారిక వ్రాయలేదు. ఇవాళ సారంగధర చరిత్రలోని కథ అందరికీ 
తెలిసినదే. నాయకరాజుల యుగంలో కూడా అది ప్రచారం పొందిందిగాని మన 
రాజమండ్రిని పాలించిన రాజరాజనరేంద్రునికీ, ఈ కథకూ ఆనాడు సంబంధం లేదు. ఇది 
మాళవదేశంలో జరిగింది. సారంగధర కథను మొట్టమొదట తెలుగు సాహిత్యంలో కథనం 
చేసినవాడు గౌరన. అతని నవనాథచరిత్రలోని చౌరంగి వృత్తాంతమే ఈ కథ. గౌరన 
వ్రాసిన ద్విపద కావ్యాన్ని చడివాడో లేదోగాని దోనేరు కోనేరునాథుడు సారంగధర 
కథను తెచ్చి తెలుగుదేశానికి ముడిపెట్టాడు. చేమకూరవారు మాత్రం అది మాళవదేశంలో 
జరిగినదేనని చెప్పారు. ఆ దేశంలో ఒక రాజమహేంద్రవరం కట్టారు. 


మహిని రాజనరేంద్రుడు మాళవపతి - రాజరాజనరీంద్రుండు రాజరాజు 
ననగబేరెన్నికకునెక్కి యతిశయిల్లు - నింద్రవిభవుండు రాజమహేంద్రవిభుడు. 
(సారంగ. 1-5) 


ఈ పద్యంవల్ల మాళవపతి రా జమహేందవిభుడని 'తెలుస్తోంది. ఈ సమాసాన్ని 
రాజమహేంద్రుడనే విభుడు అని సంభావనాపూర్వపదకర్మధారయం కింద 
జమకట్టుకొనవచ్చును గాని రాజమహేంద్రం యొక్క విభుడు అనే షష్టీతత్పురుషాన్నే 
చేమకూరవారు ఉద్దేశించారని భావించాలి. ఎందుకంటే ఈ కావ్యంలోనే సారంగధరునిపై 
చిత్రాంగి నేరారోపణ చేశాక రాజనరేంద్రుడు ఆమె మేడనుంచి బయటకు మ్మో 
సందర్భంలో ' 'అచ్చోటు వాసి, మాటవాసిగల రాజమహీంద్రవాసి' అని అనుప్రాసాన్ని 
వాడారు (2-238). దానివల్ల రాజమహేంద్రం చేమకూరవారి దృష్టిలో ఒక ఊరనేదీ 
| తేలుతోంది. గౌరనమాతం మాళవదేశంలోని మాంధాతపురమే రాజమహేంద్రముని 
' రాజధాని అని చెప్పాడు. ఏవో ఇలాంటి చిన్నచిన్న పేర్లలో మార్పులు చేశారేగాని 
వెంకటరాజుగారు నవనాథ చరిత్రలోని కథలో ఏం మార్పులు తెచ్చిపెట్టలేదు. 
చేమకూరవారి తరువాత సారంగధర వ్రాసిన ప్రతి ఒక్కరూ ఈ కథ ఆంధ్రదేశంలోనే 
జరిగినట్టు చెప్పారు. తెలుగు సాహిత్యంలో సారంగధరుని ప్రసక్తికల రచనల వివరాలు ఇవి: 


(1) గౌరన తన నవనాథ చరిత్రలో సారంగధరుని కథ పూర్తిగా చెప్పాడు. 


(2) దోనేరు- కోనేరునాథుడు బాలభాగవతం అనే ద్విపదకావ్యంలో చిట్టచివర 
చంద్రవంశపురాజుల జాబితా ఇస్తూ వేంగీదేశంలోని రాజరాజనరేంద్రుని 
కుమారునిగా సారంగధరుణ్ణి పేర్కొన్నాడు. సవతితల్లివల్ల కాళ్ళూ చేతులూ 
పోగొట్టుకున్నట్లు చెప్పాడు. 


చేమకూర వెంకటకవి ర్‌5్‌1 


(3) భాస్కర శతకకర్త 'అంగననమ్మ రాదు” అనే పద్యంలో పే ఎరొన్నాడు. 

(4) చేమకూర వెంకటరాజుగారు చిన్న మార్పులతో గౌరన చెప్పిన కథనే చెప్పారు. 

(5) అప్పకవి తన లక్షణ గ్రంథంలోని అవతారికలో సారంగధరునికి నన్నయగారి 
శిష్యరికం కటాక్షించారు. 

(6) బాణాల శంభుదాసు సారంగధర చరిత్ర అనే డ్విపదకావ్యంలో ఒక వరం 
ప్రసాదించి చేమకూరవారి రాజమహేంద్రాన్ని రాజమహేంద్రవరం చేశాడు. 

(7) కూచిమంచి తిమ్మకవి సారంగధర చరిత్ర అనే డ్విపదకావ్యం వ్రాసి చిత్రాంగిని 
రాజకుమార్దెను చేశాడు. సాగంగధరుని కోసం వెతికిన పెండ్లికుమార్జెలలో 
చిత్రాంగిని కలిపాడు. నేడు ప్రసిద్ధమైన కథ తిమ్మకవిగారి ద్విపదలోనే 
సాక్షాత్కరిస్తుంది. 

ఈ ఏడుగురు ప్రాచీనుల కాక అర్వాచీనులు చాలామంది ఈ కథను వివిధ 
ప్రక్రియాభేదాలతో వ్రాశారు. వాటి వివరాలివి: 


1. యక్షగానాలు: (1) సిరిప్రగడ సుబ్బారాయుడు (1700-1750) (2) కోదండరాయ 
కవి (3) వారాల కృష్ణయ్య (1886 ప్రచురణ) (4) ముషీరాబాద్‌ ప్రచురణ (1951 
ప్రతి) (5) సిద్ధనగౌడు (ఎన్‌.వి. గోపాల్‌ ప్రచురణ) 

2. నాటకాలు: (1) ధర్మవరం కృష్ణమాచార్యులు (2) పానుగంటి లక్ష్మీనరసింహారావు 
(3) కాకరపర్షి నృసింహం (4) శ్రీపాద సుబమణ్యశాస్త్రి (రాజరాజు అను పేర) 

3. వచన కావ్యాలు: (1) సముఖం వెంకటకృష్ణప్ప నాయకుడు 

4. గేయాలు: (1) కుప్పుస్వామి ముడలియారు ' 


ఈ కథ ఇంత సుప్రసిద్ధమైనా దానిని మొట్టమొదట పద్యకావ్యంగా బాసిన 
చేమకూరవారి ప్రబంధం మాత్రం తగినంత ప్రచారం పొందలేదని చెప్పాలి. 
విజయవిలాసంలోని సొౌగసులన్నీ మొదట ఈ కావ్యంలోనే మొలక ఎత్తాయి. సామెతల 
మీద చమత్కరించడం చేమకూరవారికి సరదా. బిడ్డడులేని రాజమహేంద్రుడు సంతానం 
కోసం శివుణ్ణి ఆరాధిస్తాడు. అతడు పెట్టిన నైవేద్యాలు ఆరగించిన దేవుడు భక్తుణ్ణి 
మెచ్చుకొన్నాడు. అప్పుడు పార్వతి “సారెకు గుత్తుక విషము, నాలుక బెల్లము వెట్టి 
యాడుటల్‌ మేరలటయ్య సామి'' యని 'మేలము' లాడిందట (సారంగ. 1-23). లోకానికి 
సామెత అయినా శ్రీకంఠుని విషయంలో ఇది సార్థకమే. పార్వతి చమత్కారం ఇక్కడ 
రాణిస్తుంది. ఇలాగ అతికేటట్టు సామెతలు కాక చేమకూరకే తగును. తలప్రాణం 
తోకకు రావడం అనేదిలా తాజా 

సకలము కాలకూటసహజన్మిసుధాకర దండు నిక్కమౌ 

నొకొ యిది యంచు నో సితమయూఖ నినుం దెలియంగ గోరి యూ 

రక యిటు చేరినంత దలప్రాణముదోకకువచ్చె లెక్కసే 

యక దిగమింగెనేని యకటా యిలరాహువుమన్మ్కి గాంచునే? (సారంగ. 2- 175) 


552 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఇది చితాంగిని ఎడబాసి వేటకు వెళ్ళిన రాజరాజు చేసీ చందదూషణ ఘట్టంలోనిది, 
చంద్రుడు కాలకూటం తోడబుట్టిన వాడన్న సంగతి నిజమో కాదో తేల్చుకోవాలని 
సర్పరూపమైన రాహువు కొద్దిగా దగ్గరకు చేరగానే ప్రాణం తోకకు వచ్చిందట. అందుకే 
దిగమింగక వదలి వేసిందట. సామెతలపై చమత్కరించడం సారంగధర చరిత్రలో ఒకసారి, 
రెండుసార్లు కాదు - కొన్ని డజనుసార్లు చేమకూరవారు చేశారు. తొలి కావ్యంలో వారు 
వాడిన సామెతలు, జాతీయాలు, పలుకుబళ్లు మొదలైనవాటి పట్టిక వేస్తే రమారమి 
నూరుదాకా తేలుతున్నాయి. అయితి ఇలా సామెతలు లెక్కపెట్టిచూస్తే చాలదు. వాటిని 
వాడడంలో వెంకటరాజుగారు చూపించిన ప్రజ్ఞను గమనించాలి. సామెతల ఆమెతలేకాక 
మాటల విరుపులు కూడా ఈ సారంగధర చరిత్రనిండా ఉన్నాయి. తన మేడమీదికి వచ్చిన 
సారంగధరుణ్ణి చిత్రాంగి పడకగదిలోనికి తీసుకువెళ్ళి బొమ్మలు చూపెట్టసాగింది. 
అప్పుడు వాళ్ళ సంభాషణలను వెంకటరాజుగారిలా నడిపించారు. 


అల్లన గాధిరాజసుతుడర్మిలి మేనక ముందొనర్చ రా 

గిల్లి కుచంబులాన దమకించుట గంటివె రాకుమార యౌ 

నల్ల నగాధిరాజసుతుడర్మిలి మేనక ముందొనర్చ రా 

గిల్లికుచంబులాన దమకించుట బాల్యముగాదె మానినీ. (సారం. 2-79) 


గాధిరాజసుతుడైన విశ్వామిత్రుడు మేనకప్రియుడు. నగాధిరాజసుతుడైన 
మైనాకుడు ఆమె కుమారుడు. చిత్రాంగి మునినీ, సారంగధరుడు బిడ్డనూ ఉద్దేశించారు. 
అతడు “ఆ కామిని యనువాక్యము లెల్ల వేరె యర్థముగా నేర్చున విరిచి మాటలాడా' డని 
చేమకూరవారు చెప్పారు (సారంగ. 2-82). ఇటువంటి నేర్చు విరుపులేకాక 
వెంకటరాజుగారికి వెన్నతోపెట్టిన యమకాలూ, అనుప్రాసలూ నల్లేరుమీద బండిలాగా 
సారంగధర చరిత్రలో సాగుతాయి. అయితే “అన్నీ ఉన్నాయి. అయిదోతనమే తక్కువి అని 
ఈ కావ్యంలో పెద్ద లోపం ఒకటి ఉంది. ఇది స్వతంత్ర కావ్యం కాదు. గౌరన 
నవనాథచరితను యథాతథంగా వెంకటరాజుగారు పద్యరూపంలో వ్రాశారు. అతడు 
వాడిన మాటలే వాడారు. అతడు చెప్పిన భావాలే చెప్పారు. అతడు చూపిన సామ్యూలే 
చూపారు. గౌరనగారి రాజు పాదరసంలాంటి గుర్రాన్నెక్కీతే, వెంకటరాజుగారి రాజు 
కూడా పాదరసంలాంటి గుర్రాన్నే ఎక్కుతాడు. గౌరనగారి పావురం జగవిరుదువేసి 
పెంచినదైతి వెంకటరాజుగారిదీ అంతే. గౌరనగారి చిత్రాంగి “ఛాయలపిడి' బాకు చూస్తీ 
వఎెంకటరాజుగారి చిత్రాంగీ అంతీ చేస్తుంది. రెండు కావ్యాలనూ శ్రద్దగా తైపారు 
వేసినవాళ్ళకు వందలాడి పోలికలు కనబడతాయి. 


గౌరనకు అచ్చంగా అనుసరణమైన సారంగధర చరిత్రను సమకాలంవారు 
మెచ్చుకోకపోయేసరికి వెంకటరాజుగారు నిరుత్సాహపడలేదు. స్వకపోల కల్పితమైన 
కావ్యాన్ని వ్రాయాలని కంకణం కట్టుకొన్నారు. ఇంతటి ప్రతిభావంతుణ్ణి ఆ స్థాయిలోవాశ్లే 
అర్థం చేసుకోగలరు. వెంకటరాజుగారు అకుంఠిత రాజభక్తి సరు 
భక్తివిశ్వాసములు ఆయన సొమ్ములు. అయితే సారంగధర చరిత్రలో రాజులను నిందించే 
సామెతలుగాని, అర్థాంతరన్యాసాలుగాని పన్నెండు ఉన్నాయి. చూడండి. 


చేమకూర వెంకటకవి 553 


1. రాజుల చిత్తము ల్లెలియరా దెటుపోయెటు వచ్చునో కదా (2-7) 
2. రాజునకుందమ్ములమీద కాంక్షలవి యెచ్చోబుట్టగా నేర్చునో . (2-273) 
3. కోపమే చూతురుగాని బిడ్డడని చూడరుగా. ధరణీతలాధిపుల్‌ (3-22) 
4. మనుజాధీశుడు నట్ల సేయదగునే మందుల్లదా భూపతుల్‌ (3-30) 
5. ధరణీపతి ననుట వెజ్టితనము 

6. ఏ యెడ గోపగించి ధరణీశుడు గొల్చినవారి నేక్రియం 


జేయుడటన్న గాదనక చేయవలెం గద (3-37) 
7. చెవులె కన్నులు రాజులకుం దలంపగన్‌ (3-52) 
8. _ రాజ్యూంతీ నరకం ధ్రువం (3-65) 
9, _ వెదుళ్ల పందిరియు రాజుల మాటలు చిక్కనౌ గదా (3-72) 
10. ఎంత కఠినాత్ముల్‌ రాజులూహింపగన్‌ (3-75) 
11. రాజు మొత్తగా నలమొగసాలకున్మాఅ . (3-80) 
12. దొరల చిత్తంబు లీకరణ బాటిల్లు (ae) 


ఛాయాచోరుడనే నిందతోపాటు స్వామిభక్తి లేనివాడనే వాదుకూడా ఈ సామెతల 
వల్ల వెంకటరాజుగారిపై ఆనాటి అసూయా గ్రస్తులు పడవేసి ఉంటారు. రాజుతో కొండేలు 
చెప్పి ఉంటారు. అయితీ రఘునాథుడు వేయి తప్పులున్నా మన్నిస్తాడు. నమ్మినవారిపట్ల 
మాట చెల్లిస్తాడు. 'ఒకొండొరుమీద కొండెముల్‌ సెప్పిన వానికై మనవి చెప్పిన రీతిగ' 
ఎంచుతాడు (విజయ, పీఠిక 26). సారంగధర రచనలో నిజానికి చేమకూరవారి 
జారుపాట్లు లేకపోలేదు. కాని ఆయనలో ఉన్న మంచినే రఘునాథుడు మెచ్చుకొన్నాడు. 
ఈ సంగతినే విజయవిలాసంలోని ఒక అర్భాంతరన్యాసంలో 'జొ, నెయ్యెడ మేలె జూతురు, 
గ్రహింపరు జాణలు జారుపాటులన్‌' (1-107) అని వెంకటరాజుగారు చెప్పారు. మేలు 
చూశాడు కనుకనే రఘునాథుడు చేమకూరవారికి 'బహుళసన్మానం' చేశాడు. (పీఠిక 30). 
తన కృతజ్ఞత చెప్పుకోడానికి వెంకటరాజుగారు విజయవిలాసం కృతిగా ఇచ్చారు. 
“సభల గణింప మన్నన యొనర్చ” ప్రబంధాన్ని సూడిద చేశారు. 


ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. విజయవిలాసాన్ని గణించని సభ 
లేదు; మన్నన చేయనివాడంటూ కనబడడు. అది విలక్షణమైన కావ్యం. అడుగడుగునా కవి 
ప్రతిభ చల్లగాలిలాగా వీస్తుంది. ఇతర ప్రబంధకవులలాగే లాక్షణికుల శాసనాలకు 
లోబడి రచించినా, ఇందులో కవి నిరంకుశుడనే సత్యం కనబడుతుంది. నిజానికి 
కావ్యప్రణాళికనుగాని, కవిసమయాలనుగాని చూస్తీ విజయవిలాసం అన్ని ప్రబంధాల 
లాగే ఉంటుంది. పురవర్ణన, బుతువర్ణన, నాయిక అంగవర్ణన, వనవిహారం, విరహం, 
ఉపాలంభనలు, వివాహం, పుత్రోదయం మొదలైన పడికట్టు సన్నివేశాలన్నీ ఇందులోనూ 
ఉన్నాయి. అయితే వీటిని సముచితంగా, ఉదాత్తంగా చెప్పడంలోనే చేమకూర ప్రతిభ 
కనబడుతుంది. 


554 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మన కవులు స్త్రీలను వర్ణించేటప్పుడు అతివ, ఇంతి, పౌలతి, రమణి అని ఎన్నో 
పర్యాయ పదాలు వాడుతారు. విజయవిలాసంలోని ౩ ఆశ్వాసాలలో మొత్తం 683 
గద్యపద్యాలున్నాయి. వీటిలో 375 సార్లు ఈ పర్యాయ పదాలను వెంకటరాజుగారు 
వాడారు. ఆయన ఉపయోగించిన పదాలు 174. అవి ఆయన ప్రయోగించినప్పుడు 
అతికినట్టు ఉంటాయి. విజయవిలాసంలోని మొత్తంమీద 71 పద్యాలు నాయికానాయకుల 
వర్ణన. అన్నిటిలోనూ పాత కవిసమయాలనే వాడారు. అయితే చేసిన వర్ణన మళ్లా 
చేయనట్టు స్ఫురించేవిధంగా రచించబట్టి ప్రతి పద్యం కొత్తగానే ఉంటుంది. స్త్రీల 
- వక్షోజాలను కొండలతోనూ, నూగారును పాముతోను, కురులను మేఘాలతోనూ 
సరిపోల్చడం సనాతన కవిసమయమే. ఈ పోలికలతోనే పద్యం వ్రాస్తూ వెంకటరాజుగారు 
ఎంత చమత్కరించారో చూడండి. అర్జునునితో గదుడు సుభద్రను గురించి ఇలా చెప్పాడు: 


అతివకుచంబులు న్మెలుగుటారును దేవలియున్‌ ధరాధిపో 

న్నతియు నహీనభూతికలసంబు ఘనాభ్యుదయంబు నిప్పుడొం 

దితిమని మాటిమాటికిని నిక్కిడు నీల్లెడు విల్హవీగెడున్‌ 

క్షితినటుగాదె యొక్కొకరికి న్నడుమంత్రపు గల్మి కల్లిన౯? (విజయ. 1-34) 


ఆడవాళ్ళకు కుచకచాలు, మెరుగుటారు మధ్యలో వచ్చేవే. నడమంత్రపుసిరి వస్తే ఎవరైనా 
నిక్కుతూ నీల్లుతూ విర్రవీగుతారు. కుచాలు నిక్కడం, నూగారు నీల్లడం, కొప్పు 
విర్రవీగడం చాలా అందంగా ఉంటాయి. సముచితమైన చోట చక్కగా అతికేటట్టు 
జాతీయాలను, కవిసమయాలను జోడిస్తేనే ఆహ్లాదం కల్గుతుంది. చూడండి. 


పురవర్ణన చేస్తున్నప్పుడు ఆ ఊళ్ళో ఆకాశాన్నందుకొనే సౌధాలున్నాయని చెప్పడం 
పరిపాటి. ఒకానొక ఊళ్ళోని మేడలమీద ఆడుకొనే ఆడపిల్లలకు చంద్రుడు అడ్డమొస్తాడని, 
ఆ చంద్రునిలోని మచ్చకు ఏవోపేర్లు పెడతారని చిమ్మపూడి అమరేశ్వరుడు తన 
కావ్యంలో వ్రాశాడు. వెంకటరాజుగారు కూడా ఇంద్రప్రస్థంలోని మేడలమీద 
ఆడపిల్లలచేత ఆటలాడించారు. చంద్రుణ్ణి అడ్డంగా ప్రపోపెట్టారు. ఈ పద్యం చూడండి: 


రేలమృతాంశులో శశము రెమ్ముదమంచు దలంచి జాళువా 

మేలి పసిండిసోయగపు మేడల గుజ్జెనగూళ్ళ సందడి! 

బాలికలుండి యావల జనంగని చింతిలి 'వంటయింటి కుం 

దేలిది యెందు పోగలదు నేటికినేమని యుందురందులన్‌ (విజయ. 1-6) 

అమరేశ్వరుని పద్యంలో లేని సౌగసులు కొన్ని, ఈ పద్యంలో ఉన్నాయి. ఇద్దరి 
పద్యాలలో మేడమీద ఆడపిల్లలు ఆడుకొంటారు. చంద్రులోని చెవులపిల్లిని చూస్తారు. ' 
అయితే చేమకూరవారి ఆడపిల్లలు దాన్ని వంటయింటి కుందేలంటారు. ఈ సామెత 
వాడినందువల్ల పద్యానికి అందం వచ్చింది. నిజమే. అయితే మేడ వంటిల్లు ఎలా అయింది? 
ఈ సందేహం వచ్చి నవాళ్లకు సమాధానంగా వెంకటరాజుగారు ఆ ఆడపిల్లలచేత మేడమీద 
గుజ్జనగూళ్ళు వండించారు. అందుచేత అది వంటిల్లే అవుతుంది. సామెత చక్కగా 
అతుకుతుంది. . 
6. పద్మనాయక యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం మొదటి సంపుటం, 2002 


చేమకూర వెంకటకవి 555 


ఏ పద్యంలో జాతి వాడాలి, ఏ ఘట్టంలో వార్త చెప్పాలి; ఎక్కడ చమత్కరించా 
లన్న దడి వెంకటరాజుగారికే తెలుసు. జాతివార్డలతో అర్జాలంళారాలు, అక్కరలేనిచోట 
శబ్లాలంకారాలను వాడి చమత్కరిస్తారు. గంగలో స్నానం "చేస్తూ దానాలిస్తున్న అర్జునుణ్ణి 
ప్రత చూచింది. ఈ సంగతి కథనం చేయడానికి అర్జాలంకారం అక్కరలేదు. అందుచేత 
“...కలకలన్‌ నగుచుండెడి సవ్యసాచి నిందోపలరోచిజూచి తలయూచి యులూచి 
రసోచితంబుగన్‌'' అని అనుప్రాసం వాడుతారు (1-63). కథాకథనంలోనేకాక పాత్రల 
సంభాషణలో కూడా సాధారణ ప్రశ్నలు వేయించేటప్పుడు కూడా అనుప్రాసాన్నే 
వెంకటరాజుగారు ఉపయోగిస్తారు. మాయా ముని వేషం వేసుకొని అర్జునుడు ద్వారకలో 
కూర్చున్నాడు. ఆయన తీర్ధయాత్రలు చేశాడని సుభద్రకు తెలుసు. ఈ ముని తన మేనత్త 
కొడుకును ఎక్కడైనా చూశాడా అని అడగాలి. కొన్ని ప్రశ్నలు వేశాక “మీరందందు నరుగ 
నరు గా నరుగా?”* అని సుభద్రచేత వెంకటరాజుగారు అడీగిస్తారు (విజయ. 2-165). 


శబాలంకారాలలో అనుప్రాస తరువాత వెంకటరాజుగారు తరుచుగా వాడేది 
యమకం. కథాకథనంలో, పాత్రల సంభాషణలో, వర్ణనలలో ఇది సాక్షాత్కరిస్తుంది. 
సుభద్ర ఆందాన్ని తలచుకొంటున్న అర్జునుడు ఇలా అనుకొంటున్నాడు. 


' అర చందమామ నేలిన - దొరగా నెన్నుదురు నెన్నుదురు బిత్తరికిన్‌ 
బరువంపు మొల్లమొగ్గల- దొరగా సమర బల్కుదురు జవ్వనికిన్‌ 
(విజయ, 2-78) 


సుభద్ర నెన్నాదురు అర్ధచంద్రాకారాన్ని ఏలుతుందని ఎంచుతారు. ఆమె పళ్ళవరుస 

మొల్లమొగ్గలను పాలించుతుందని పల్కుతారు. ఈ అర్హాన్ని ' 'నెన్నుదురు నెన్నుదురు'', 
“పల్కుదురు పల్ముదురు'” అనే యమకంతో చక్కగా చెప్పాడు. పాత కవిసమయాలనే 

తీసుకొన్నా చెప్పడంలో కొత్తదనం ఉంది. విజయవిలాసంలో వెంకటరాజుగారు 50 
పద్యాలలో స్త్రీ వర్ణన, 21 పద్యాలలో పురుష వర్ణన చేశారు. ఇతర ప్రబంధకవులు చేసినట్టే 
అంగాంగ వర్ణన చేశారు గాని అన్నీ ఒక్కసారే, ఒకే ఘట్టంలో చేయలేదు. మొట్టమొదట 
ఇంద్రప్రస్తానికి వచ్చి గదుడు సుభద్ర అందాన్ని అర్జునుని ముందు వర్ణిస్తాడు. 9 పద్యాలు 
అయ్యాక - 

ఎక్కడ జెప్పినాడ దరశేక్షణ చక్కదనంబు? లింకన 

మక్క! యదేమనంగ నిపుడందు శతాంశము దెల్బలేదు నే 

నొక్కొక యంగ మెంచవలయుం బడివేల ముఖంబు లాయెబో 

చొక్కొపు జూపులో సౌలపు జూచినగాక యెరుంగవచ్చునే (విజయ. 1-41) 


అని శతాంశం చెప్పులేదంటాడు. ఈ పద్యం ద్రాశాకః ఈ ఘట్టంలో స్త్రీ వర్ణన 
చేమకూరవారు ఆపుచేసి కథలోనికి వెళ్ళారు. మరే ఇతర కవైనా ఆగి “పదివేల ముఖంబుల 
నొక్కొక్క యంగం' ఎంచేవాడు. తన సరదాకోసం పాఠకుణ్ణి విసిగించగలడు. 
వెంకటరాజుగారు ఈ పొరపాటు చేయరు. కథాకథనంలో “'టైంపో'' చెడగొట్టరు. ఈ శిల్ప 


556 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రహస్యం వారికి బాగా అలవడ్డది. ఈ విద్యలో వెంకటరాజుగారు ఇతరులను 
తోసిరాజంటారు. 

విజయవిలాసంలో 'తోసిరాజు', “తెరచిరాజు అనే చదరంగ పరిభాషను వాడారు. 
గదుడు సుభద్రను వర్షించడంలో 'కలికి ముఖారవింద మలకల్వలరాయని తోసిరాజనున్‌' 
అంటాడు (1-37). చంద్రుని గెలిచేటంత అందమైన ముఖం అమెది. చంద్రుణ్ణి “రాజు 
అంటారు. అందుచేత 'తోసిరాజు' అనే ప్రయోగం ఇక్కడ రక్తికడుతుంది. సుభద్ర పెదవులు 
అమృతం చిందుతాయి. ఆమె చూపులు కలువలను, చకోరాలను ఏలుకొంటాయి. ముఖం 
కమలాల కళలు గ్రహిస్తుంది. ఇవి చంద్రుని లక్షణాలు. కాబట్టి ఆమె ముఖవీంబం 
చంద్రబింబమే. అయితే పెళ్ళిలో వధూవరుల మధ్య తెర ఉంది. దానిని తొలగిస్తే 


అమృత మొలుకు నధరంబున - గుముదచకోరముల నేలుకొను శుభదృష్టి౯ 
గమలముల కళలు పైకొను - రమణీ మణి ముఖము దెరచి రాజనవలయున్‌. 
(విజయ. 3-114) 


తెరచి చూస్తే తరచి చూస్తీ దొరికే సాగసులెన్నో విజయవిలాసం నిండా ఉన్నాయి. 
సమర్థులు వ్యాఖ్యానిస్తే విజయవిలాసం ఎంతో ఆహ్హాదమిస్తుంది. చేమకూరవారి రెండు 
కావ్యాలను వేదం వెంకటరాయశాస్రిగారు తొలిసారి టీకావ్యాఖ్యానాలతో ప్రచురించారు. 
“ఈ చేమకూర చక్కెరమడిలో అమృతము పారించి పెంచినదిగాని మట్టిలో నీరుపారించి 
పెంచినది కాదు. ఇందు పూ మొగ్గలు పోలెతామే విడు శ్లేషలును, ద్రాక్షాపాకంబున నోరూర 
రసమొల్కు రచనలును” ఉన్నాయని మెచ్చుకొన్నారు.” వేదంవారి పరిష్కరణలో 
లోపాలున్నాయని, వ్యాఖ్యానంలో సౌగసులు లేవని భావించి విజయవిలాసంలోని 
అసలైన అందచందాలను వూరూరా తిరిగి తాపీ ధర్మారావుగారు ప్రదర్శించారు. 
విజయవిలాస వ్యాఖ్యాన విధానం ఎలా ఉండాలో చెప్తూ వ్యాసపరంపర వ్రాశారు. 
ఆహా అనిపించే కవిత్వాన్ని వెంకటరాజుగారు వ్రాస్తే ఓహో అనిపించే వ్యాఖ్యానాలను 
ధర్మారావుగారు చేశారు. ఉదాహరణకు ఒక మాటవిరుపు చూడండి. చిత్రాంగదను 
చూసి అర్జునుడు మోహించాడు. రాత్రల్లా విరహవేదన అనుభవించాడు. ఆమెను 
పెళ్ళాడదలిచాడు. తెల్లవారి పెద్దలవద్దకు తన చెలికాణ్ణీ పంపాడు. ఆ ఘట్టంలోని పద్యం 
ఇది. 
అపుడునృపుడు ప్రఫుల్ల నవాంబుజప్ర-సన్న ముఖుడయి 'మలయధ్వజక్షి తీశ 
కమలహితునకు మామకాగమనవార్త-దెలుపు'మనుచు విశారదు విలిపనిచె. 
(విజయ. 1-52) 
ఈ పద్యంలోని 'మామకాగమనవార్త' అనే చోట “మామక+ ఆగమన వార్త' అనీ, 
'మామకున్‌+ ఆగమన వార్త' అనీ రెండు విరుపులున్నాయని జూలూరు అప్పయ్యగారూ, 
వేదం వెంకటరాయశాస్త్రిగారూ మొదలైనవారు వ్యాఖ్యానం చేశారు. ధర్మారావుగారు 


7. సారంగధర చరిత్ర, వేదంవారి ప్రచురణ, (1910) విజ్ఞప్తి, పుట 2. 
8. భారతి 1932 - సంపుటి 9, సంచికలు ౩ నుండి 7 వరకు 


చేమకూర వెంకటకవి 557 


మాత్రం “మామ+కాగా+మన+వార్డ' అని తెలుగు విరుపులు చూపించారు.” ఇటువంటి 
ఆహ్లాదకరమైన చతుర వ్యాఖ్యానం చేమకూరవారి అన్ని పద్యాలకూ అవసరం. విజయ 
విలాసానికి సంపూర్ణమైన వ్యాఖ్యానాన్ని తాపీ ధర్మారావుగారే రచించి ప్రచురించారు. 
వారు బయట రత్నాలు భాషా సరస్వతి తలమీద పెట్టుకుంది. 


పూర్వకవులను అనుసరించినా చేమకూర వారు బయటపడకుండా అనుసరిస్తారనీ, 
అనుకరణలో కూడా తన స్వాతంత్ర్యాన్ని ప్రదర్శిస్తారనీ తాపీ ధర్మారావు గారు 
నిరూపించారు."! ఆయితే తాళ్ళపాక తిమ్మక్కగారి సుభద్రా కళ్యాణానికీ, విజయవిలాసం 
లోని కొన్ని పద్యాలకూ పోలికలున్నాయి. !2 ఇక్కడ చేమకూరవారు దొరికిపోతున్నారు. 
అయితే సుభద్రాకళ్యాణం ద్విపద ఆర్యాచీనమని తాము భావిస్తున్నట్లు తాపీవారు నాతో 
చెప్పారు. తిమ్మక్కగారి సుభద్రాకళ్యాణం - వేటూరివారు పరిష్కరించినది - 1950లో 
తిరుపతి దేవస్థానంవారు ప్రచురించారు. ఇందులో చివర - 


“అవనిలో తాళ్ళపాకయ్యగారి - తరుణి తిమ్మక్క చెప్పె తాను సుభద్ర కళ్యాణము పాట' 
అయితే ఈ ద్విపదకావ్యం 1910లో ఒకసారి ఆభ్బుడంది. కాకినాడలో మంగువారు 
ప్రచురించారు. దానిలో చివర - 


“ఫరకవి తాళ్ళపాక తిమ్మప్ప 
చెప్పెను విష్ణుకథను జగతిలోపలను”' 
అని ఉంది. తాళ్ళపాకవారి వంశంలో ఎవరో తిమ్మప్ప అనే పురుషుడు - బహుశా 


చేమకూరవారికి అర్వాచీనుడు - ఈ ద్విపద వ్రాసి ఉంటాడని తాపీవారు తలపోస్తున్నారు. 
అయితే తిరుపతివారి ప్రచురణకు మూలమైన తాళపత్ర ప్రతిలో.చివర ఇలా ఉంది:!3 


ధరలోను తాళ్ళపాక అన్నయ్యగారు - ధరణి తిమ్మక చెప్పెధరలోను వెలయ 


“దీనిని తరుణితిమ్మక్క' అని. ప్రభాకరశాస్త్రిగారు పరిష్కరించారు. సుభద్రా కళ్యాణం 
ద్వాపదగా వ్రాసినది ఎవరో అర్వాచీన పురుషుడే అని అనుమానించిన తాపీవారిని 
బలపరచడానికి నాకు కొన్ని ఆధారాలు దొరికాయి. శాలివాహన శకవర్లాలు 1662 
నళనామ సంవత్సర పుష్యశుద్ధ సప్తమీ బుధవారంనాడు ఒక తాళ్లపాక తిమ్మాచార్యులవారు 
పంజ వెంకటెడ్డిగారికి ఏడుకొండల రంగనాథ రామాయణం కాపీచేసి ఇచ్చారు. ఈయన, 
క్రీ.శ.1740లో ఉన్నాడు.]* ఇతడే ద్విపద “ree వాళ్ల ఇమ అన్న అనుమానం 
భావిపరిశోధనవల్ల తేలాలి. 


9. భారతి, అంగీరస ఆమాడం, 9 సంపుటి, సంచిక 7. 

10. విజయవిలాసం - హృదయోల్లాసవ్యాఖ్య, ష్టాదరాబాద్‌-1%8 

11. తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం, సంపుటీ ౩, పుటలు 1106, 1107 

12. గజపతుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002 

13, వెంకటేశ్చర ప్రాచ్యలిథిత గంథాలయం సంఖ్య తె. 7627 

14. ఆంధ్రసాహీత్య పరిషత్తులో 2610 సంఖ్యగల మైరావణచరిత్ర ఒకటి ఉంది. ఆ గంథం చివర ఈ 
సంగతులు ఉన్నాయి. చూ॥ పరిషత్స త్రిక సంపుటి 6, పుటలు 238-240. 


558 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అయితే ఈ సమస్యను ఇంకొంచెం చిక్కుపెట్టడానికి ద్విపద సుభద్రా కళ్యాణం 
రచయిత మరొకరు కావచ్చుననే అనుమానం కలుగుతుంది. ఆంధ్ర సారస్వత పరిషత్తువారు 
ప్రచురించిన స్త్రీల పాటలలో ఒక సుభద్రా కళ్యాణం ఉంది. కొద్ది పాఠఖిదాలతో అది 
అచ్చంగా వేటూరివారు ప్రచురించినదే. దానిలో చివర ఇలా ఉంది: 


ధరణిలో హేమాద్రి తనయుడప్పన్న- గురుభక్తితిమ్మక్క మధుభక్తిరతియు 

మలయుపూర్తా సుభద్రావివాహ- యివ్వరు పాడినాయవ్వరు విన్న....!క్‌ 
ఈ హేమాద్రిగారి అప్పన్న పులిమీద పుట్రలాగ వచ్చాడు. ఇతనికీ, తిమ్మక్కకీ ఏమిటి 
బంధుత్వమో। ' 
సమగ్రాంధ్ర సాహిత్యంలో తాళ్ళపాక తిమ్మక్కగారిపై రాసిన లో 
సుభద్రాకళ్యాణం-స్ర్రీలపాట తాళ్ళపాక వారింటనే పుట్టిందనీ అది తంజావూరు దాకా 
పాకిందని నిరూపించాను. తాళ్ళపాకవారి సంకీర్ణనలు ముఖ్యంగా తోడయమంగళంలోని 
అయిదు పాటలు నేటికీ తంజావూరు భజన సంప్రదాయంలోనూ భాగవత మేళా 
ప్రదర్శనల ప్రారంభంలోనూ సజీవంగా ఉన్న సంగతి తెలియచేశాను. తమ ఇళ్ళలో 
ఆడవాళ్ళు పాడుకొనే పాటలోని సాగసులను, వర్గనలనూ చేమకూరవారు వాడుకొని 
ఉండొచ్చని చెప్పాను. 

విజయవిలాసంలో తిమ్మక్కగారిని కాకపోయినా ఇతరులను స్పష్టంగా 
వెంకటరాజుగారు అనుసరించారు.!* అయితే అందువల్ల వారికి వచ్చిన న్యూనత ఏమీ 
లేదు. ఎక్కడ నుంచి ముడిసరుకు తీసుకున్నా దానిని పుటంపెట్టి శుద్ధిచేసి ఎన్నో నగిషీలు 
చెక్కందే వెంకటరాజుగారు కావ్యంలో పాదగరు. సారంగధర చరిత్రలో మక్కికిమక్కి 
అనుసరిస్తున్న తావులలో కూడా తావులు విరజిమ్మిన ప్రతిభాశాలి. చేమకూర 
వెంకటరాజుగారి విజయవిలాసంలోకన్నా సారంగధరలోనే ప్రాఢమైన శ్లేషాది 
చమత్కృతులున్నాయని దీపాల పిచ్చయ్యశాస్త్రిగారు భావిస్తున్నారు.” వేదంవారి 
సారంగధర వ్యాఖ్యానంలో 'పాదపాదమునా పాఠదోషం, అడుగడుగునా అర్ధదోషం' 
ఉండడంవల్ల కొత్తగా 'జితకాశి' అనే విపుల వ్యాఖ్యానంతో పిచ్చయ్యశాస్రిగారు 
సారంగధర 'వరిత్రను ప్రచురించారు. ఎన్నో సౌగసులు చూపించారు. 

చేమకూరవారి కవితాగుణాల గురించి ఎవరికీ err తనే 
ఆయన కులం గురించే వాదోపవాదాలు ఉన్నాయి. ఆయన కులం తక్కువవాడనే వదంతి 
ఒకటి చిరకాలం నుంచీ ప్రచారంలో ఉంది. వాసిరెడ్డి వెంకటాద్రిగారి ఆస్థానంలో 
బుచ్చివెంకు అనే కవి ఉండేవాడు. అతణ్ణి ' బుధజనాటవ్యటన్న్యంకు పువ్వివటు అని 
వెంకటాద్రిగారు మెచ్చుకొన్నారు. “న్యంకు' అంటే జింక అని స ంస్కృతంలో అర్థం ఉంది, 
బుధజనులనే అరణ్యంలో చరించే జింక అని ఆ ప్రశంసకు అర్థం. 'న్యంకు' అనే పదమే 
15. స్త్రీల పొఠాణీకపు పాటలు (భారత భాగవత కథలపాటలు), ఆంధ్రసారస్టాత పరిషత్తు ప్రచురణ, పుట 

226. . 


16. దక్షిణ దేశీయాంధ్రవాజ్బయం, నిడుదవోలు వెంకటరావుగారు, పుట 67. 
17. సారంగధర చరిత్ర, జితకాతి టీకాసహితం, పీరిక పు. ఆ 


చేమకూర వెంకటకవి 559 


కాక 'రంకు' అనే పర్యాయపదం కూడా బింకకు ఉంది. “కృష్ణసారరు రన్యంకురంకుశంబర 
' రౌహితాళ అని అమరంలో పర్యాయపదాలు ఉన్నాయి. బుచ్చివెంకును ప్రభువు 
'న్యంకు'తో ప్రశంసించితే తోడిపండితులు 'రంకు'తో ఈసడించి ఇలా చెప్పారు: 


కొంకక తమవాడిన యిది- బొంకేలగు? వెంకటాదిభూపాలక యీ 
న్యంకేల? వానికింగల-రంకే యిచ్చోట నిల్బరసవంతమగున్‌. 
(చాటుపద్యరత్నాకరం, 156 పద్యం) 
అసూయాపరులైన పండితులు గుణాన్ని కాక కులాన్ని చూడడంవల్ల బాధపడి 
బుచ్చివెంకు ఈ క్రింది పద్యం చెప్పాడు. 
పన్నిన సత్ర బంధమున బాగును నోగును చూడ కీసుచే 
మన్నన మాలి మాకులము మాట దలంతురె? చేమకూరి వెం 
కన్నకు లోపమేమి? కులమా కవనానకు? వెంకటా ద్రిరా 
జన్ను గణించి వారలు దయామతి జూచిన నాకుజాలదే? 
(చాటుపద్యరత్నాకరం, 157) 


ఈ పద్యం చెప్పిన బుచ్చివెంకు వేశ్యాపుత్రుడట. అతడు చేమకూర వెంకన్నగారి 
ప్రసక్తి తేవడంవల్ల ఆయన కూడా ఇటువంటి కులంలోనివాడేనని పాతకాలపు పండితుల 
అభిప్రాయం. 

బ్రాహ్మణుల పుస్తకాలలోంచి తప్ప ప్రామాణిక ప్రయోగాలు స్వీకరించని 
అప్పకవి చేమకూరవారి రెండు (గ్రంథాలలోంచి పదిపద్యాలు ఉదాహరించాడు. ఈ 
గ్రంథాల గద్యలో తాము లక్ష్మణామాత్యుని కుమారులమని వెంకటరాజుగారు 
చెప్పుకొన్నారు. అందుచేత వారు నియోగి బ్రాహ్మణులని అప్పకవి పొరపడ్డాడని 
సనాతనుల భావం. 


చేమకూరవారు నాయుళ్ళలో ఇప్పటికీ ఉన్నారని. ఆడవాళ్ళ పేరు బయటికి 
రానీయని ఆ శూరవంశంలోనే వెంకటరాజుగారు పుట్టారని తాపీధర్మారావు గారి 
ఉద్దేశం.]ేకి 

ఇంతకూ ఏ తల్లి కన్నదోగాని, వెంకటరాజుగారు తమ తల్లి కడుపు చల్లగా, 
కలకాలం (బతికే కవి. ' 


ఏ వనంలోనైనా చెట్లుచేమలుంటాయిగాని తెలుగు సాహిత్య వనంలో ఎన్ని 
చెట్టున్నా చేమ ఒక్కటే ఉంది! 


16. తెలుగు భాషాసమితివారి విజ్ఞాన సర్వస్వం, సంపుటం, పుట 110%. 


కొందరు తిట్టు కవులు 


అనుగ్రహిస్తే దీవించడం బాగా ఉంటుంది గాని ఆగ్రహిస్తే శపించడం - మంచిది 
కాకపోయినా మానవనైజం. సహజంగా కోపంవచ్చిన మనిషికి మాటలు రావుగాని కవికి 
మాత్రం అవి పిలిస్తే పలుకుతాయి. తిట్టడం అందరికీ చేతనవుతుందిగాని కవి తిట్టిన 
తిట్టుమాత్రం గట్టిగా పనిచేస్తుందని జనం నమ్ముతారు. శాపానుగ్రహ సమర్ధులైన కవుల 
గురించి రకరకాల కట్టుకథలు ప్రచారంలో ఉన్నాయి. ఇటువంటి మహానుభావులలో 
వేములవాడ భీమకవి ఆద్యుడు. అతని తిట్లూ, దీవనపద్యాలు మాత్రం మనకి దక్కాయి. 
తిక్కనగారి తాతగారు మంత్రి భాస్కరుడు కూడా శాపానుగ్రహ శక్తియుతుడని కేతన 
వ్రాసిన పద్యాలవల్ల తెలుస్తున్నది. 1 అయితే మంత్రి భాస్కరుని చాటువులేమైనా ఉంటే 
అవి కాలగర్భంలో కలిసిపోయాయి. 


చాళుక్య కాకతీయ యుగాలలో ఇటువంటి కవులున్నారని చెప్పుకోవచ్చునుగాని 
తిట్టుకవుల ప్రభ తరువాత యుగాలలో బాగా ఉంది. కందుకూరి రుద్రకవి ఈ విద్యలో 
ఘటికుడు. రామరాజభూషణుడతనికేం తీసిపోడు. కుట్టని తీలును చూసి కిట్టనివాళ్ళు 
పురుగుక్రింద భావిస్తారని బాధపడి, అతను తిట్టకమాననన్నాడు. “తాకుట్టకయున్న 
న ॥ pa గతి 2 

వృశ్చికము గుమ్మరిపుర్వని యందురేకదా' అన్న అతని పద్యాపాదం చాలా ప్రసిద్ధమైనది. 


లోకంలో బాగా ప్రచారం పొందిన ఇటువంటి పద్యాలను కొన్నింటిని అప్పకవి 
సేకరించాడు. తిట్టుకవిత్వానికీ, ఇతర పద్యాలకూ తేడా ఏమిటి? రెండింటిలోనూ 
యతిప్రాసలూ, గణాలూ సమానమే. రెండింటినీ చెప్పేవాడు కవే. మామూలు పద్యానికి 
లేని ఫోర్సు దీనికెలా వస్తుంది అని సహజంగా ఎవరైనా ఆలోచిస్తారు. 


తిట్టుపద్యాలలో ఫలానాచోట ఫలానా అక్షరం వాడినందువల్లే ఇది సాధ్యం అని 
లాక్షణికుల విశ్వాసం. పద్యంలోని మూడు, అయిదు, ఆరు, ఏడు సంఖ్య స్థానాలలో 
కొన్ని విషమాక్షరాలు నిలపకూడదట. పదకొండో స్థానంలో రూడా కొన్ని వాడకూడదు. ' 
ఇతరచోట్ల వాడినప్పుడీ అక్షరాలవల్ల ప్రమాదం లేదు. ఆ ప్రమాదభరితమైన స్థానాలూ, 
అక్షరాలూ అప్పకవి లెక్క ప్రకారం ఏమిటంటే - 


1. పద్యంలోని 3-5-6-7-11 స్థానాలలో * అకారం, కచటతపలలో మొదటి 
అక్షరాలు, దంత్యోష్మాలూ వాడకూడదు. (అప్ప. 2-36) 

2. మూడవచోట మొదటి మూడు సరళాలూ, మూడవ అచ్చు మూడవ ఉఊష్మాక్షరం 
వాడకూడదు. (అప్పు. 2-368) 


3, ఆరవచోట షోడశాకారం - అంటే తకారం పెట్టి పద్యం చెప్తే తిట్టు తినేవాడు 
చస్తాడు. (అప్ప. 2-369) 


1. _ దశకుమారచరిత్ర, 1-32 
2. నవాబులయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటం 


కొందరు తిట్టు కవులు 561 


కీలక స్థానాలలో విషమాక్షరాలు ప్రయోగించి శపించిన తిట్టుకవులు పదిమందిని 
అప్పకవి ఉదాహరించాడు. వాళ్ళీపేర్లు, యుగాలు చూడండి. 


1. వేములవాడ భీమకవి చాళుక్యయుగం 

2. బడబానలభట్టు రెడ్డిరాజాలయుగం 

3. మేధావిభట్టు తొలిరాయలయుగం 
4. _ప్రాఢకవి మల్లన మలిరాయలయుగం 
5. తెనాలి రామకృష్టయ్య మలిరాయలయుగం 
6. ఎడవల్లి పర్వతన్న ఆరవీటిరాజులయుగం 
7. రంగరాజు లింగయ్య అప్పకవికి పూర్వం 
8. ఏలూరి శేషయ్య అప్పకవికి పూర్వం 

9. పింగళి రామరాజు అప్పకపికి పూర్వం 
10. నెల్లూరి తిరుమలయ్య అప్పకవికి పూర్ణం 


ఈ కవులలో కొందరి గురించి ఇంతకుముందు ఆయా యుగాలలో చెప్పుక" నాకర 
అప్పుడు విడిచిపెట్టినవాళ్ళ గురించి ఇప్పుడు ముచ్చటించుకొందాం. 


1. బడబానల భట్టు: ఇతడేకాలంవాడో, ఏ ఊరివాడో కచ్చితంగా చెప్పలేం. కాని 
ఒకసారి ఈయన త్రిపురాంతకం నుంచి శ్రీశైలానికి వెళుతున్నాడు. ఒకచోట మకాం 
చేశాడు. తెల్లవారుజామున స్నానం చేసి సూర్యునికి ఆర్హ్యం యిస్తున్నప్పుడు అతని చేతి 
ఉంగరం జారి చెరువులో పడిపోయింది. వెంటనే అతడు ఏడింట టకారం పెట్టి ఈ పద్యం 
చెప్పాడు: 


బడబానల భట్టారకు - కుడిచేయుంగరము రవికి గొబ్బున నర్హ్యం 
బిడువేళ నూడి నీలో-బడియె దటాకంబ! నీటి బాయుము వేగన్‌. (అప్ప. 2-374) 


ఈ పద్యం చెప్పిన నాలుగు గడియలకు చెరువు ఎండిపోయిందట. కవిగారు తన 
ఉండ న్ని తీసుకొని చక్కాపోయాడు. ఇతడు ఎండబెట్టిన తటాకాన్ని తెలుగు రాయలు 
కట్టించాడు. వేములవాడ భీమకవి ఒక తెలుంగాధీశుణ్ణి పచ్చకర్పూరం ఇచ్చి లాలించ 
మన్నాడు. శ్రీనాథుడింకొక తెలుంగాధీశుణ్ణి కస్తూర్సికై ప్రస్తుతించాడు. ఈ ఇద్దరిలో ఏ 
తెలుగురాయడు కట్టించిన తటాకంలో బడబానలభట్టుగారి ఉంగరం పడ్డదో తెలియదు. 
బహుశా రెడ్డిరాజుల కాలంలోనివాడు కావచ్చు. ఈ బడబానలభట్టు ఇదికాక ఇంకా 
ఏ పద్యాలు చెప్పాడో, ఏ పుస్తకాలు వాశాడో ఏమీ తెలియదు. 

2. మేధావి భట్టు: ఇతడు సాళువ పెదతిమ్మరాజుగారి కాలంవాడు. ఒకసారి 
రాజుగారు కవిగారున్న ప్రాంతాలకు వచ్చారట. అప్పుడు పద్యం రాయడానికి 
మేధావి భట్టు చేతిలో ఒక తాటాకు కూడా లేకపోయింది. అయిజీ ఎదుట తాటిచెట్టు 
ఒకటుంది. ఎక్కి ఆకులు కోయడానికి అవకాశం లేదు, అందుచేత మేధావి భట్టు తక్షణం 
ఆరింట తకారంపెట్టి ఈ పద్యం చెప్పాడు: 


562 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


సాళువ పెదతిమ్మమహీ- పాలవరుడు వీడె వచ్చె బద్యము వ్రాయన్‌ 
గేలను లే దాకొకటియు- దాళము తుత్తునియలగుచు ధరపై బడుమీ.( అప్ప. 2- స్టే 


ఈ పద్యం చెప్పిన గడియకు. తాటిచెట్టు మూడు ముక్కలై కిందపడిందట. సాళువరాజుపై 
కపి పద్యం వ్రాశాడు. ఈరాజు తొలిరాయల యుగంవాడు. 


3. ప్రొఢకవి మల్లన: ఇతని గురించి మనం మలిరాయలయుగంలో చెప్పుకొన్నాం. 
అయినా ఇతడు తిట్టిన చాటుధార గురించి కొద్దిగా చెప్పుకొన్నాం. ఈయన ఒకసారి 
కొండపల్లినగరం పడమటికి గుడి అన్నంరాజుగారిని కలుసుకొనేందుకు వెళ్తాడు. అక్కడో 
బ్రహ్మదండిచెట్టు ఉంది. దాని ముళ్లు కవిగారి కుడిపాదానికి గుచ్చుకొన్నాయి. ఆ 
బాధలో మూడింట అకారం నిలిపి ఆయన ఇలా తిట్టాడు: 


గుడిఅన్న నృపతిబొడగన - నడవంగా గొండపల్లి నగరిపడమటన్‌ 
గడియడుగమడమగాడిన- చెడుముండులు బ్రహ్మదండిచెట్టున డుల్లుక 
(అప్ప, 2-372) 
ఇలా తిట్టిన రెండు గడియలకు ఆ చెట్టు ముళ్ళన్నీ రాలిపోయాయని ప్రతీతి. ఈ 
పద్యాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ప్రొఢకవి సంధినియమాన్ని పొటించలేదని చెప్పాలి. 'గుడి 
అన్ననృపతి' అని విసంధిగానే, యడాగమం లేకుండా, చదవకపోతే మూడింట 
“అ'కారానికి బదులు “య'కారం వస్తుంది. విసంధి చాలా శక్షివంతమైనదని ఇందలి నీతి. 


4. రంగరాజు లింగయ్య: మూడింట అకారం పెట్టి ప్రాఢకవి మల్లన్న' తిడితే 
అదేచోట కకారం నిలిపి రరగరాజు లింగయ్య గూఢంగా జూపల్లి లింగణ్ణి తిట్టాడు... 
ఈయన చేసిన నేరమేమిటో కవిగారికి ఎందుకు ఆగ్రహం వచ్చిందో తెలియదు. జూపల్లి 
లింగడి భవనంలో నక్కలు తిరగాలని శేషగా తిట్టాడు. “నివా? అనే ఆకారాంత స్త్రీలింగ 
పదానికి నానొర్ధాలున్నాయి. ఒకటి పార్వతీదేవికి పర్యాయపదం. ఇంకొకటి నక్కకి పేరు 
ఉసిరిక చెట్టుకి కూడా “వివి అని పేరు ఉంది. ఈ నానార్థాలలో నక్కను మనసులో 
పెట్టుకుని “నీయిల్లు నక్కల పాలుగాను' అని తిడుతూ రేంగరాజు మ. ఇలా 
తో పద్యం చెప్పాడు: 

'రవికోటిధామమయమై- నవకాంచనయుతము నగుచు నానాటి కొగి౯ 

భువిని కివాన్విత మగు నీ- భవనము జూపల్లిలింగ: భవగుణసంగా! 

(అప్ప. 2-380) 

జూపల్లి లింగని భవనం శివాస్టాతమైందో లేదో, అసలీయన ఎవరో తెలియదు. 

ఎలకూచి బాలనరస్వతి తన చంద్రికాపరిణయాన్ని జూపల్లి వెంకటాద్రికి అంకితం 

ఇచ్చాడు. ఈ వెంకటాది వంశంలో ముగ్గురు లింగన్నలున్నారు. బహుశా వాళ్ళలో ఒకరిపై 
రంగరాజు లింగయ్యపై తిట్టుపద్యం చెప్పి ఉంటాడు. జూపల్లి తెలంగాణాలో ఉంది. 


5. ఏలూరి శేషయ్య: ఈయన శ్రీశైలంవాడు. ఒకసారి తుక్కరసు అనే మంత్రిగారు 
గడ్డపారలు పెట్టి శ్రీశైలాన్ని తవ్వించసాగారు. ఏ నిర్మాణం కోసం ఆయన రాళ్లు 


కొందరు తిట్టు కవులు 563 


తీయించాడో తెలియదుగాని ఏలూరి శేషయ్య దానిని అపచారంగా భావించి, ఇలా 
దోచుకుపోవడం సహించలేకపోయాడు. అందుచేత ఐదింట 'కికారం నిలిపి ఇలా 
తిట్టాడు: 

మునుపొక కేల రావణుడు మోదమున న్రజతాద్రి నెత్తినం 

తనె హరు డప్పుడే తనపదంబున ద్రొక్కి మదం బడంచె గా 

వనమయగోరి తుక్కసచివా యిల శ్రీగిరి గడ్డపారల౯ 

గనలుచు ద్రవ్వి సర్వమును గైకొని నీకిపు డాత డోపునే? (అప్ప, 2-375) 


ఈ తిట్టు తిన్న మూడు రోజులకు తుక్కరసు చచ్చిపోయాడట. 


6. పింగళి రామరాజు: శ్రీశైలాన్ని దోచుకున్న తుక్కరసు ఎలాంటివాడో ఏమో 
చెప్పలేంగాని తంగెడ కొండడు అనే వాడొకడు బకాసురునిలాగా పింగళి గ్రామంలో 
పెచ్చురేగాడు. ఈ ఎంగిలిముచ్చును చంపడానికి ఎవరికీ దమ్ములు లేకపోయాయి. 
అప్పుడు పింగళి రామరాజు అనే కవి అయిదింట క కారం, ఆరింట చకారం పెట్టి ఇలా 
పద్యం చెప్పాడు: 

పింగళి ఏకచక్రపురి, పెంపుగ నందు వసించియున్న యా 

తంగెడ కొండడే బకుడు, తథ్యము, .మానవులార! వాని బా 

ధం గడముట్టజేనె లమును ధర్మజుతమ్ముడు భీము, డిప్పుడీ 

యెంగిలిముచ్చు జంపుటకు నీశ్చరు వేడుడు భీము డయ్యెడిక్‌ (అప్ప. 2-378) 


ఈ పద్యం చెప్పిన తరువాత తంగెడ కొండణ్ణి ఈశ్చరుడెలా చంపాడో, ఎన్ని గడియలకు 
తిట్లు ఫలించిందో, ఎన్నిరోజులకు బకుడు చచ్చాడో అప్పకవి వివరించలేదు. అయితే ఆ 
ప్రజాకంటకుణ్ణి ఏ ఏ భీముడో చంపి ఉంటాడు. ఈ పింగళి రామరాజు ఇతర గ్రంథాలేమైనా 
వాశాడో లేదో తెలియదు. ఈయన కళాపూర్లోదయం వ్రాసిన సూరపరాజుగారికిగాని, 
తోభ్యచరిత్ర రచించిన పింగళి ఎల్లన్నకుగాని పంక కాడో కూడా తెలియదు. 


7. నెల్లూరి తిరుమలయ్య: తమకొచ్చిన కష్టాన్ని రామరాజు భారత కథతో పోలిస్తీ, 
నెల్లూరి తిరుమలయ్య తన బాధని రామాయణంతో అన్వయించాడు. ఈయనకొక గుల్జిం 
ఉండేది. దానిని శ్రీపతిరాజు పోతరాజనే దుష్టుడు అపహరించాడు. అప్పుడు 
కడుపుమండి తిరుమలయ్య ఇలా తిట్టాడు: 


హయ మది సీత, పోతవసుధాధిపు డారయ రావణుండు ని 

శృయముగ నేను రాఘవుడ, జాహ్నవి'వారిధి, మారు డంజనా 

ప్రియతనయుండు. లచ్చన విభీషణు, డా గుడిమెట్ట లంక, నా 

జయమును బోతరక్కసుని చావును నేడవనాడు సూడుడీ. (అప్ప. 2-376) 


ఈ పద్యంలో ఆరింట తకారం ఉంది. ఈ తిట్టుపద్యంలో అశించినట్టు ఏడవనాడు శ్రీపతి 
పోతరాజు మరణించాడని అప్పకవి చెప్పాడు. అయినా గుడిమెట్ల పాలకుడు త్యాగి 
పోతరాజుగారేగాని శ్రీపతిరాజు పోతరాజు .కాడు. త్యాగి పోతరాజు క్రీశ.1199 


564 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రాంతాలలో ఉన్నాడు. ఆయనమీద ఈ పద్యాన్ని వేములవాడ భీమకవి చెప్పినట్టు 
లోకంలో ప్రతీతి. 


8. కవి భానుడు: వేములవాడ భీమకవే చాళుక్య చొక్క భూపాలుని చూసినప్పుడు 
ఈ క్రింది పద్యం చెప్పాడని కొందరు ఖావిస్తారు* 


గడియలోపల దాడి కడిగి ముత్తునియగా దిట్టిన మేధావిభట్టుకంటె 

రెండుగడెల [బహ్మదండిముండ్లన్నియు డుల్లదిట్టిన కవిమల్లుకంటె 

మూడుగడెలకు దా మొనసి యెత్తిన గండి పగులదిట్టిన కవి భానుకంటె 

నరజాములోపల చెరువునీళ్లినుకంగదిట్టిన బడబాగ్ని భట్టుకంటె 

నుగ్రకోపి నేను నోపును శపియింప- గ్రమ్మరింప శక్తి కలదు నాకు 

వట్టిచ్రూన జిగురు బుట్టింప గిట్టింప - బిరుదు వేములాడ భీమకవిని. 
'(కవిజీవితములు, పుట 18) 


ఈ పద్యంలోని మూడవ పాదంలో 'కవిభాను' డనే తిట్టుకఏి 'మొనసియెత్తినగండి' 
పగిలించాడని తెలుస్తూంది. ఈ భానుడు శాపాను గహశక్షియుక్సుడైన భాస్కరమంత్రో లేక 
పంచతంత్రాన్నీ వ్రాసిన భానుకవో తెలియదు. తెలుగు సాహిత్యంలో భానుకవి ఒక్కడే 
ఉన్నాడు. భాస్కరులు నల్నురున్నారు. వాళ్ళ వివరాలివి: 


1. మంత్రిభాస్కరుడు ._ తిక్కనగారి తాతగారు 
2. హుళక్కి భాస్కరుడు రామాయణ రచయిత 
3. శ్రీపతి భాస్కరుడు చిత్రశతకం వ్రాశాడు 

4. భాస్కరాచార్యుడు వైశ్ళుపురాణకర్త 


ఈ నల్లురిలో మంత్రిభాస్కరుడు మాత్రమే శాపానుగ్రహదక్షుడు. భీమకవి చెప్పాడన్న ఈ 
సీసపద్యం వల్ల కవిభానుడనే తిట్టుకవి పేరు మాత్రం తెలుస్తోంది. మిగతా పాదాలలోని 
కవులందరి గురించి మనం ముచ్చటించుకొన్నాం. ఈ కవి భానుని సంగతి అప్పకవి 
ఎక్కడా చెప్పలేదు. అందుచేత బహుశా ఇతడు అప్పకవి సమకాలికుడు కావచ్చు. 


విషమస్థానాలలో దుష్టాక్షరాలు పెట్టి పద్యం వ్రాసినా, లక్షణం తెలియక తిడితే 
తిట్టు దీవన అవుతుందట; దీవిస్తే తిట్టు అవుతుందట; ఇంతకీ ఏడింట చకారం 
పెట్టకూడదని లాక్షణికులు భావించినా నన్నయ్యగారు ఆంధ్రమహాభారతంలోని 
మంగళాచరణంలో ఏడింట చకారం వాడారు. “శ్రీవాణీ గిరిజా న్చీరాయ' అనే 
సమాసంలో ఏడింట చకారం ఉంది. అయితే నన్నయగారు దానికేం భయపడలేదు. ఆంధ్ర 
సాహిత్యంలోని తొలి పద్యంలోనే విషమాక్షరం ఉంటే, భారతీయ సాహిత్యంలోని తొలి 


3. గురజాడ శ్రీరామమూర్తిగారు వేములవాడ ఫీమకవి గురించి వ్రాస్తూ “కవిజ్రీవితములు' ప్రథమ 
భాగంలో ఈ పద్యం మొదట ఉదహరించారు. 


కొందరు తిట్టు కవులు 565 


శోకం తిట్టుకవిత్వమే! ఏటికి స్నానానికి వెళ్లిన వాల్మీకి కళ్ళకు నిషాదుడు చేస్తున్న దారుణం 
కళ్ళబడింది. కొంచపిట్టల జంట ఒక చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే బోయవాడు బాణం వేసి 
ఆందులో పోతుపిట్టను కొట్టివేశాడు. ఈ దారుణం చేసిన దుర్మార్గుడు అట్టేకాలం 
([బతకకూడదని వాల్మీకి వెంటనే, అనుకోకుండా ఈ శోకం చెప్పాడు: ' 

మా నిషాద! ప్రతిష్థాం త్వ మగమ శాశ్వతీ స్పమాః 

యత్రాంచమిథునా దేక మవధీ: కామమోహితం. (1-15) 

ఈ శోకంలో ఆరింట తకారం ఉంది!! వాల్మీకి బుషి కాబట్టే అతని శోకం 
శోకమైందని సాహిత్యలోక విశ్వాసం. బుషికానివాడు కావ్యం రచించలేడు (నానృషిః 
కురుతేకావ్యం). వేదకాలంలో కవులంతా బుషులే. బుషులందరూ కవులే. బుషి 
దైవసమానుడు. బుగ్వేదంలో అగ్ని ఆదిమ దైవం. అగ్నిని కవిగా, పురోహితునిగా, 
హోతగా భావించారు. సత్కవి వాక్యం రిత్తపోదని జనం నమ్ముతారు. కవి భవిష్యం 
చెప్పగలడు కాబట్టి ఆడినమాట మంచైనా, చెడయినా నిజమవుతుందనే నమ్మకం అత్యంత 
ప్రాచీనకాలం నుండి అన్ని మానవ సమాజాలలోనూ ప్రచారంలో ఉంది. గ్రీకు కవుల 
గురించి జార్జి థాంప్పన్‌ ఇలా వ్రాశాడు. 


ons at this level the poet merges into the priest. The minstrel's person was 
sacred. Being inspired by Appollo, possessed, he was a prophet as well as a poet. 
He claimed to know the future. So with Apollo himself. He combined prophecy 
with music because in primitive society music is the vehicle for all forms of psysical 
dissociation, including the prophetic trance. He was at once poet, prophet, priest 
- the male priest of a female cult'* 


గ్రీకు కవుల గురించి థాంప్సన్‌ చెప్పిన మాటలు మనకూ వర్తిస్తాయి. మాతృ స్వామ్య 
వ్యవస్థలోనే ఆదిమ మంత్రచర్యలు ప్రారంభమైనాయి. అప్పుడు స్త్రీలే తంతు నడిపించేవారు. 
భవిష్యం చెప్పేవారు. రాగల మేలు కీడుల గురించి రాగ వరుసలో సుదీర్హంగా చెప్పేవారిని 
“ గద్దె చెప్పేవారని'' ఇప్పటికీ తెలుగువారు గుర్తిస్తారు. ఈ విద్యను ఎరుక, గద్దె, తల, రంగం, 
సవాలు, సోది అని కూడా పిలుస్తారు. 


సర్వసామాన్యంగా స్త్రీలే ఈ విషయాలలో మేటివారు. పురుషాధిక్యం పెరిగాక 
మగవాడు మగువల మంత్రవిధుల స్థానాన్ని ఆక్రమించుకొన్నాడు. అడకట్టు కట్టుకొని 
అడిపాడసాగాడు. కైగట్టి గట్టివాడయ్యాడు. 

ఆదిమ యుగాలలో సంఘంలోని వారందరూ సమష్టిగా జరిపి కొలుపులూ, 
చెల్లించే మొక్కులూ, ఫ్యూడల్‌ వ్యవస్థలో కొన్ని కొన్ని కుటుంబాల సభ్యులు 'నోచుకొనే 
నోములూ, చేసే వ్రతాలూ అయ్యాయి. ప్రతి వ్రతానికీ ఒక కథ ఉంటుంది. ఈ కథలను 
ఆదిలో గానం చేసేవారు. 


4. George Thomson - The Prehistoric Aegean. (Studies in Ancient Greek society) ౧485 


566 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


'మధ్యతరగతి ఇళ్లలో చేసే కొన్ని వ్రతాలలో పాటలు ఉన్నా నోములలోని కథలను 
వచన రూపంలో కూడా చెప్పుకొంటారు. చిట్టచివర ““కథలోపమైనా వ్రతలోపం 
కాకూడదు. భక్తి తప్పినా ఫలం తప్పదు” అనే హెచ్చరిక స్త్రీల వ్రతకథలలో సర్వత్రా 
కనబడుతుంది. 


వ్రతానికెంత మహత్తు ఉందో కవిత్వానికి కూడా అంత. మహత్తు ఉంటుందని 
ప్రజల నమ్మకం. అందుకే వ్రతాల గురించి చెప్పినట్టే మత విషయంలో కూడా “సరము 
తప్పయినా ప్రాసం తప్పకూడదు” అనే సామెత పుట్టింది. 


కవిత్వానికి గణాలూ, యతిప్రాసల్లూ ముఖ్యం. సాధారణ ప్రజలు గణాలనూ, 
గూఢ యతులనూ గుర్తించలేకపోవచ్చునుగానీ ప్రాసలను పోల్చుకోగలరు. అందుకే జనం 
'కైగట్టడాన్ని ప్రాసం పెట్టడంతో కూడా వ్యవహరిస్తారు. 


అందరూ కవిత్వం చెప్పలేరు గనుక చెప్పగలిగే వారిలో ఏదో మహత్తు ఉండి 
ఉండాలని భావిస్తారు. కోపగించిన కవి ప్రాసంపెట్టి చంపేస్తాడన్న భయం కూడా 
కొందరిలో కనబడుతుంది. అందుకే తిట్టు కవుల ప్రభ ఒకప్పుడు వెలిగింది. 


అయితే జన సామాన్యంలోనే “శాపాలకు చచ్చేవాడూ లేడు, దీవనలకు 
బతికేవాడూ లేడు?” అనే ధైర్యం కూడా క్రమేణా వచ్చి సామెత స్థిరమైంది. 


ఇది శుభసూచకం. 


5. కన్యాశుల్కం నాటకంలో పూజారి గవరయ్య ఒకచోట పోలిశెట్టి మీద పద్యం చెప్పాడు ''పోలొట్టి 
ముఖము. పోలిరొట్టెను బోలు, పోలొట్టి ముక్కు పొడుముడొక్కు”' అని పద్యం ఎత్తుకోగానే 
భయపడి పోలొట్టి “వొద్దు! వొద్దు వొద్దు నామాటిను ప్రాసం పెట్టి సంపేస్తావా యేటి" అని 
మొత్తుకొంటాడు. 'ఎంత శేడ్డా శాపనాకారం మాశెడ్డది'' అని నమ్ముతాడు (కన్యాశుల్కం - 
పంచమాంకం రెండో స్థలం - పీకాట సీను.) 


పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 


ఓ యుగంలో ఒ విద్వాంసుడు నజీవ విద్వాపీఠంగా పసిదుడవుతాడు. 
ae గౌరవంతో టి. వ్రాసిన క పట్‌. అయనకే చదివి 
వినిపించి అభిప్రాయం అడుగుతారు. చేయమన్న మార్పులు చేస్తారు. చెప్పిన సలహాలు 
పాటిస్తారు. ఆయన ఇచ్చిన బిరుదులు ధరిస్తారు. ఆయన మెచ్చుకొంటే పొంగిపోతారు. 
కాకతీయ యుగంలో తిక్కనగారికి కవిమిత్రుడనే బిరుదు ఉంది. మళ్ళీ నాయకరాజుల 
యుగంలో అలా కవిమిత్రుడనే ప్రశంసకు తగినవాడొకాయన ప్రసిద్ధడయ్యాడు. ఆయన 
పేరు పుష్పగిరి తిమ్మన. ఆయన కవిత్వ మహత్వవిదుడు. సరసార్థగౌరవంలో భారవి 
అంతటివాడు. ఉదారవాక్చతురత కలవాడు. ఆధ్యాత్మిక విద్య, పరతత్తకమార్గ విచారం 
తెలిసినవాడు. కవిత్వ తత్వంలో కూడా నేర్చరి. ఈయనేకాక ఇతనితోపాటు 
చదువుకొన్నవాళ్లంతా మంచి కవులయ్యారు. వాళ్లకీయన గ్రంథరచనలో తోడ్పడ్డారు. ఆ 
సంగతి వాళ్ళు గర్వంగా చెప్పు కొన్నారు, 

నన్నయగారు తమ భారత రచనకు నారాయణభట్టు మాట సహాయం చేసినట్టు 
చెప్పుకొన్నారు. “పాయక పాక శాసనునికి భారత ఘోరరణమ్మునందు నారాయణు' డట్లు 
నారాయణభట్టు తనకు తోడ్పడినందుకు నన్నయగారు కృతజ్ఞత చెప్పుకొన్నారు (ఆది. 
1-25). చాళుక్యయుగంలో తాము బుణపడ్డవారి పేర్లు (గంథంలో పేర్కొనడం 
మొదటిసారిగా జరిగింది. మళ్లా నాయకరాజుల యుగంలో పుష్పగిరి తిమ్మనగారి మిత్రులే 
తమకు తోడ్చడ్డవాళ్ళను పేర్కొన్నారు. కంకంటి పాపరాజుగారు విష్ణుమాయావిలాసం 
అనే యక్షగానాన్నీ, ఉత్తరరామాయణాన్నీ వ్రాశాడు. ఆ రచనలో పుష్పగిరి తిమ్మనగారి 
సలహాలున్నాయి. టేకుమళ్ళ రంగశాయి భాగవతాన్ని ద్చాపదగా రచించాడు. ఈయన 
కూడా తిమ్మనగారి సహాయాన్ని స్వీకరించాడు. పాపరాజుగారి తమ్ముడు కంకంటి 
నరసింహం విష్ణుమాయా విలాసాన్ని తిమ్మనగారి తోడ్చాటువల్లనే ద్విపదగా రచించాడు. 
ఈ ముగ్గురూ తమ కృతజ్ఞతలలా చెప్పు కొన్నారో చూడండి: 


కంకంటి పాపరాజు చెప్పినవి: 


1. మదీయహితకార్యఘటనాది ముఖ్యులైన కవి తిమ్మనార్య ప్రముఖులు... 
(విష్ణుమాయావిలాసం, యక్షగానం, పుట 3) 


2. _ అనేకాంధ్రకృతి ప్రకల్పన సమర్ధుడు... నా సహశ్రోత (ఉ.రా. 1-24) 
3. కిరీటికి శౌరి తోడైనట్టు లమ్మహాకవి సాహాయ్య మాచరింప. (ఉ.రా. 1-26) 
టేకుమళ్ల రంగశాయి చెప్పినది : 


1. . నా సహక్రోత - చారుకవిత్వ సుజ్ఞానరహస్యపారుజ్ఞు దిమ్మనసత్కవి బిలిచి అతని 
సహాయతనతులోక్తియుక్తీ.... (ద్వా. భాగవతం, R.765) 


568 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కంకంటి నరసింహం వ్రాసినది: 

అనఘుని పుష్పగిర్భప్పన్న తనయు-ఘను సంస్క ప్రతాంధైైక కపవాతిదక్షు 

యాయన్నసఖుని తిమ్మనకవి కృతిస-హాయుని బిలిపించి యమ్మేటి కూడ. 

( ద్విపదవిష్ణువిలాసం) 

ఈ ముగ్గురేకాక ధరణిదేవుల రామమంతి అనే కవి కూడా తిమ్మనగారి సహాయం 
వల్లనే దశావతార చరిత్ర రచించినట్లు సాహిత్యలోకం చెప్పు కొంటుంది. నిజానికి కంకంటి 
పాపరాజుగారి ఉత్తరరామాయణాన్ని, ధరణిదేవుల రామమంతి వ్రాసిన దశావతార 
చరిత్రను పుష్పగిరి తిమ్మనగారే వ్రాసి వాళ్ళ పేరు పెట్టారనే అపవాదొకటి ప్రచారంలో 
ఉంది. ఈ పాపరాజుగారి రచనలో చాలాభాగం తిమ్మనగారు చెప్పి ఉండవచ్చునుగాని 
ధరణిదేవుల రామయ్యకూ, తిమ్మనగారికీ సంబంధం ఉన్నట్టు లేదు. దశావతార 
చరిత్రలో తిమ్మనగారిని రామయ్య పేర్కొనలేదు. ఈ విషయాలు చర్చించేముందు ఈ 
కవుల జీవితాలు తెలుసుకొందాం. 

1. పుష్పగిరి తిమ్మన: కడప జిల్లాలో పుష్పగిరి చాలా సుప్రసిద్ధమైనది. 
ఆదిశంకరులు ఇక్కడ తమ మఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి తెలుగుదేశంలోని అద్వైత 
మతానికి పుష్పగిరే పట్టుకొమ్మ. ఈ శంకరమరం వల్లనే బహుశా ఆ మండలంలో 
వేదాంతబోధకులు, అవధూతలు, అంతర్ముఖులు ఎందరో ఉద్భవించారు." పుష్పగిరి 
గ్రామంలో ఉండే ఒక శోత్రియ కుటుంబంలో అప్పన్నగారనే గృహస్థుకు ముగ్గురు 
కొడుకులు పుట్టారు. పెద్దవాడు వెంకటకృష్ణయ్య (ట్రహ్మవేత్త. రెండవవాడు వెంకటయ్య 
కవి. ఇతడు ఏ గ్రంథాలు వ్రాశాడో తెలియదు. మూడవవాడు తిమ్మన్న. ఈయనే 
చాలామంది కవులకు మిత్రుడై అనేక కావ్యాలు వ్రాశాడు. 

తిమ్మన్నగారు చిన్నప్పటినుండీ ఆంజనేయభక్తుడు. ఆయనకు హనుమంతుడే 
“తత్లుమసి' మొదలైన వాక్యాల అర్యాన్ని కలలో బోధించిన గురువట. ఆంజనేయుణ్జి 
ఆర్నెల్లు ఆరాధిస్తే సత్కవిత్వం వస్తుందని తిమ్మనగారి నమ్మకం. 'షణ్మాసజపమున 
పత్కవిత్వము నేర్పు, నొకయేట సుజ్ఞానయుక్తి నలరు' అని సమీరకుమార విజయంలో 
వ్రాశారు (6-83). హనుమంతుడు కేవలం కపీంద్రుడే కాదు - కవులలో ఉత్తమ 
కవివరుడు; విద్వజ్ఞనులలో విద్వచ్చిరోమణి అని తిమ్మనగారి విశ్వాసం. ఆయన భక్తితోనే 
ఆంజనేయుణ్ణీ త్రిమూర్తులుగా, పరమహంసగా నుతిస్తారు. 

సరసభాషాసక్తి సత్యవైభవయుక్తి భావింపంకజభవప్రభుతదోవ 

గనకాంగదస్స్ఫూర్హి దనుజాపహృత్కీర్తి దన హరిత్వము యథార్లముగ దోప 

స వ మ. దోప 

తా 

బుష్కరాశ్రయరీతి బోధహీతుఖ్యాతి హంసత్వమును దనయందె దోప 

స్వప్నమున మున్ను నాకు సాక్షాత్కరించి 

““తత్వమస్యాదివాక్యసంతతికి నర్థ 

మెలుకచేసిన గురుడనేనే' యటంచు 

నానతిచ్చిన హనుమంతు నభినుతింతు. (సమీరకుమార విజయం, 1-7) 
1. సంగ్రహాంధ్రవిజ్ఞానకోశం, 2వ సంపుటి, పుట 451. 


పుష్పగిరి తిమ్మున్ను, అతని కవిమిత్రులు 569 


కృత్యాదిని ఆంజనేయుణ్జి ప్రత్యేకంగా నుతించడం పుష్పగిరి తిమ్మనగారి 
పుస్తకాలతోనే మొదలవుతున్నది. ఆయన కవిమిత్రులు, సమకాలికులు అందరూ 
ఆంజనేయుజ్తి ఇష్టదేవతా ప్రార్ధన.గో కీర్తించారు. వాళ్లందరికన్నా బాగా నుతించినవాడు 
జ కు థి 3 ౧ 
తంజావూరు రఘునాథనాయకుడు. 


యత్ర యత్ర రఘునాథకీర్ణనం - తత్ర తత్ర కృతమస్తకాంజలిం 
భాప్పవారి పరిపూర్ణలోచనం - భావయామి పవమాననందనం 


అనే శోకం చాలా సుప్రసిద్ధం. దానిని రఘునాథనాయకుడు తన వాల్మీకి చరిత్ర 
కృత్యాదిని ఇలా అనుకరించాడు: 


ఎక్కడ రామకీర్ణన మొకించుక యే విననైన వేడ్కదా 

నక్కడ వచ్చి రంజిలి కృతాంజలియై ప్రమదా శ్రుపూరముల్‌ 

పిక్కటిలంగ మైబులకబృ్బందము బాదుకొనంగ బాడుచున్‌ 

జొక్కుచు నాడు నయ్యనిలసూను ప్రభానత భావు గొల్చెదన్‌. (వాల్మీకి. 1-3) 


రామకీర్ణన జరిగే చోటల్లా హనుమంతుడలాగ తియ్యని కన్నీళ్లు పెట్టుకొంటే, 
ఆంజనేయుడంటేనే పుష్పగిరి తిమ్మనగారు పరవతశిస్తారు. ఆయన హనుమంతుని దయవల్ల 
అబ్బిన కవిత్వంతో జననమంది మనుటకెల్ల ఫలము గల్ల గృతియొక్కటి రచింపదలచారు. 
అప్పుడు [బహ్మవేత్త అయిన ఆయన అన్నగారు వెంకటకృష్ణయ్యగారు, తాడిపర్షీ 
_ కేశవపెరుమాళ్ళు, ప్రబల రఘుపతయ్య అనే మిత్రులు ఇష్టాగోష్టిలో ఉండి 'నీవు 
అపరబహ్మవు, అందుకే వాణి నీ జిహ్వాగాన ఉంటుం'దని ఇలా అన్నారు: 


రసికుడవై భావించిన - ప్రసవభవుని హృదయవీధి భావించుట నీ 
రసనాగ్రంబున బాయక - వసియించిన దజుని కొమ్మ పరకవి తిమ్మా. 
(సుర 14) 


ఇలా అన్నవాళ్ళు సామాన్యులు కారు. అంతర్ముఖులు. ముఖ్యంగా ప్రబల 
రఘుపతయ్య రాజయోగి. ఈ బీవబహ్మతత్వ - నిగూఢమనస్కులు ఇంకా . ఇలా 
అంటున్నారు: “ఈ రోజులో అష్టాదశవర్ణనలు ప్రారంభించి వర్ణించుకొంటూ మేమూ 
కృతులు బ్రాశామని కొందరంటారు. వర్ణనలు ఎందునా పొందవు. నీవు ఉభయలోక 
శ్రీకారంగా కృతి నిర్మించు” అని చెప్పి ఇలా నిర్దేశించారు: 


నీవు కవిత్వతత్వములు నేర్పరి వౌటకు సత్సలంబుగా 

బావని నీకు సద్గురుడు బ్రాణవిభుండు నభీష్టదైవము 

గావున దచ్చరిత్ర లొడికంబుగ గూరిచి సీయుమా జగ 

త్పావనమై ప్రవర్తిల బబంధము దుష్కృ తబంధముక్తికిన్‌. (సమీర. 1-14) 


ఆ పెద్దలు అలా చెప్పిన తరువాత పురాణేతిహాసాలలో హనుమంతుని గురించి 
ఎక్కడే ఘట్టమున్నదీ వెదికి, అవన్నీ ఒక ప్రబంధంగా తిమ్మనగారు నిర్మించదలిచారు. 
వివాలయం దగ్గిర ఒక తెల్లవారుజామున కూర్చుని, “ఈ కృతికి ఎవరిని అధిపతిని 


570 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చేద్దామా” అని భావిస్తూ స్వ్నస్తికాసనం వేసుకొని పవనం బంధించి యోగనిద్రలో 
కూర్చున్నారట. ఆ వింత సుష్తిలో శతకోటి మదనశ్చంగారమూర్తి కనిపించాడట. అతడు 
శ్రీరాముడు. తన బంటుమీద అతని బంటు చెప్పే కావ్యాన్ని అడగడానికి ధర్మపత్నీ 
సమేతంగా వచ్చాడు. తిమ్మనగారు బ్రహ్మానంద భరితులై ఇలా భావించారు: 


మో మటు ద్రిప్పబోడు కయిమోడ్చిన మెచ్చును మెచ్చి మ్రింగడే 
కామితమైన నీకలడు కాదన నొప్పును దప్పు గల్లినన్‌ 
రామనరేంద్రు డట్టి ప్రభురత్నము శాశ్వతకీర్తి కల్గగా 
' నేమిటి కీనరాధములు కిత్తురొ యుత్తమకావ్యముల్‌ కవుల్‌ (సమీర. 1-27) 


తన ఉత్తమ కావ్యాన్ని శ్రీరామాంకితంగా రచించాడు. ఇందులో 1602 గద్యపద్యా 
లున్నాయి. ఇది ఏడాశ్వాసాల కావ్యం. సమకాలికులందరూ తమ పాండిత్యాన్ని . 
ప్రదర్శించడానికి, సరదాలు తీర్చుకొనడానికీ ఏమాత్రం కథ లేని శృంగార ప్రబంధాలని 
నిర్మిస్తూంటే తిమ్మనగారు పెద్ద పురాణం వంటి ఇతివృత్తాన్ని "తీసుకొని 
ప్రయోజనాత్మకమైన రచన చేశారు. దీనినొక రకంగా హనుమత్పురాణం అనవచ్చు. ఏయే 
ఆశ్వాసాలలో ఏఏ కథ ఉందో చూడండి. 


ప్రథమాశ్వాసం: రావణుని చంపాక శ్రీరామచంద్రుడు షష్ట తతో. సుఖంగా 
రాజ్యం చేస్తున్నాడు. ఆయన దగ్గరకు అగస్త్యుడు వచ్చాడు. 'నువ్వు దశకంఠుని 
సంహరించావు, బాగానే ఉంది. ఇప్పుడు శతకంఠ రావణాసురుడు దాపురించాడు. నిన్ను 
గెలుస్తానని చిందులు తొక్కుతున్నాడు అని చెప్పాడు. ఈ పులిమీద పుట్రలాంటి 
శతకంఠుణ్ణి ఎలాగ చంపడం అని రాముడు ఆలోచించాడు. ఆంజనేయుణ్ణీ చూసి 'నీవు 
ఏకపాద రుద్రుడవు. నువ్వు చేయగల కార్యాన్ని ఇలా ఉపేక్ష చేయడం న్యాయమా? వెళ్ళి 
నా పగ దీర్చు' అని ఆదేశించాడు హనుమంతుణ్ణి. ఇలా ప్రస్తుతించుతున్న రాముణ్ణి సీతమ్మ 
చూసింది. “ఏకపాదరుద్రుడా ఈ కపీశ్చరుడు? అ కథేమిటో చెప్పండి” అని భర్తను 
అడిగింది. రామయ్య. కథ చెప్పసాగాడు. ఒకనాడు శివుడు వనవిహారం చేస్తున్నాడు. 

చల్లగాలి అల్లరి చేస్తూంది. ఆ వాయువుని చూపించి శివుడు పార్వతితో ఇలా అన్నాడు: 


చిగురాక పయ్యంట చెరగొకింత దెమల్బి' సముద్రగ్రమంజరీ స్తనములంటి 
కడగి పుప్పాడి గందవొడిమీద నించి కాసారనా ఖిప్రదేశములు పుణికి 
తమ్మిపూనెమ్మో ముతావుల సాంపొని బలురీతి బింబోష్టతలము నొలసి 
లవలీదళకపోలలాలితస్థితి గాంచి కడవన్నా యనటి పెందొడలనడరి 


రావి చిగురాకు మరుహజారము రమించి 
వసవనజగంధి నలరించె వాయువిటుడు 
కంటె? తలికంటి! యనుచు ముక్కంటినొాడువ . 
నాన నా ననబోడి యాసనము వంచె. (సమీర. 1-132) 
తి ప్రసక్తి తెచ్చి శివుడు పార్వతితో క్రీడించసాగాడు. అప్పుడక్కడొక మర్కటమిథునం 
కూడా రమిస్తోంది. అది చూసి పార్వతి సిగ్గుపడింది. “సరే, మనమూ ఆ రూపం ధరిస్తే 


పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు | 571 


సిగ్గుపడనక్కరలేదు' అని పార్వతీపరమేశ్వరులు చిగురుబంగరుకటారివజీరుని కేళిలో 
తేలారు. కివుని తేజాన్ని ఆమె భరింపలేకపోయింది. 


ఏడుైలము లేడు వారిధు లేడు దీవులు మోచినన్‌ 

వాడు చెందని నాకు దేవరవారి తేజము దాల్బ్పగా 

గూడనున్నది వానికంటెను ఘోరమైనది దీని నీ 

వేడనైనను నిల్పవే పరమేశ మొక్కెద నాపుడన్‌. (సమీర. 1-138) 


పార్వతీదేవే భరింపలేని ఈ తేజాన్ని ఎవరు భరించగలరని శివుడు వాయుదేవుణ్జి 
పిలిచాడు. దానిని భరించమన్నాడు. ఆ మహాబలుడు వెయ్యేళ్లు దానిని భరించి ఆ తరువాత 
' అంజనాదేవికి ఇచ్చాడు. 

ఈ ఘట్టంలో తిమ్మన్నగారు చాలా గొప్ప రచనా శిల్పం చూపించారు. శైవమైన 
తేజాన్ని వాయుడు ఉత్తరోత్తరా ధరించాలి కనుక శివపార్వతుల క్రీడకు ముందు, 
వాయువిటుణ్ణి వర్ణించాడు. ఉత్తమ కథాశిల్చం తెలిసిన రచయితలే ఇలాగ ప్రథాన 
పాత్రలను ముందే గడుసుగా పరిచయం చేస్తారు. శివతేజాన్ని అంజనకు వాయువు 
ఇచ్చాడని చెప్పాక - ఆమె ఎవరు? అని సీత ప్రశ్నించింది. రామయ్య కేసరి ఆనే వానరుని 
వృత్తాంతం చెప్పాడు. అతడు శంబసాధసుడనే రాక్షసుని చంపిన కథ తెలిపాడు. ఆ కేసరి 
అంతదాకా బ్రహ్మచర్యం ఆచరించాడు. ఇంక గృహస్థాశ్రమం స్వీకరించాలనుకొన్నాడు. 
ఇది ఇలా ఉండగా బ్రహ్మ అహల్య అనే కన్యను సృజించి గౌతమునికి భార్యగా ఇచ్చాడు. 
ఆమెను ఇంద్రుడు మోహించి దొంగతనంగా రమించాడు. గౌతముడు శపించాడు. 
అప్పుడు బ్రహ్మ కూతురిమీడి మమకారంతో వచ్చాడు. 


అల్లుణ్ణి చూసి “నామాట విని ఉవిద కిదిగాక నేరంబు లొకటి రెండు గావు'మని 
బ్రహ్మ ప్రార్థించాడు. గౌతముడు ఒప్పుకొన్నాడు. ఇంద్రుణ్ణి కూడడంవల్ల అహల్య ఒక 
కొడుకును కన్నది. తరువాత ఒక కూతుర్ని కన్నది. కొడుకు పేరు వాలి; కూతురి పేరు 
అంజన. ఆ తరువాత అహల్య ఒకనాడు తోటలో పువ్వులు కోస్తూంది. అప్పుడామె 
అందాన్ని సూర్యుడు చూశాడు. మక్కువ పడ్డాడు. చల్లని రూపు దాల్చి వచ్చాడు. 
"మన్మథునికి భయపడ్డాను. నీ చనుగొండలు రెండిపుడాశ్రయింపగా వచ్చితిని, 
శత్రుభీతుడగువాని నను గరుణించు కోమలీ' అన్నాడు. తన పగవాళ్లందరినీ ఆమె 
వెనకేసుకుని మన్నిస్తోంది. చాలా చమత్కారంగా ఇలా అన్నాడు. 


వెరపుమాలిచి నీవు వెనుకవైచికొనంగ వేణీయై తిమిరంబు వెలయలేదొ 
వగపుమానిచి నీవు మొగమాటసీయంగ ముఖలీల జంద్రుండు మురియలేదొ 
కలక జారిచి నీవు కనుసన్న గావింప దీక్షణోన్నతి గల్వ లెసగలేదొ 

రహిచూపి నీవాచరణయుక్తి మొనయింప బదనఖస్థితినుడుల్‌ బ్రబలలేదొ 

తమము చెలకల్వలుడులు నా దాయలయ్యు 

దెరవ నిను జెంది నేనన్న వెరవకున్న 

తెరువు నరిపూని నేను నీ మరుగుసాచ్చి 

చెరకువిల్కాని నొకయింత సరకుచేయ. (సమీర. 1-199) 


572 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ పద్యంలోని శిల్చం చేమకూర వెంకటరాజుగారి రచనకు సరిసమానంగా 
ఉంది. చీకటి, చంద్రుడు, కలువలు, చుక్కలు అనేవి సూర్యునికి శతువులు. అవి ఆమెను 
ఆశ్రయించాయి. చీకటిని వెనకేసుకుని రావడంవల్ల అది ఆమె జడ అయిందట. చంద్రునికి 
మొహమాటపడడంవల్ల అతడామె ముఖమయ్యాడట. కలువలకు కనుసన్న చేయడం వల్ల 
అవి కన్నులు అయ్యాయి. చుక్కలను కాళ్లవద్దకు చేరదీయడంవల్ల అవి కాళ్లగోశ్లయాయట. 
కవిసమయాలను జాతీయాలతో జోడించి చమత్కరించే కవులు అరుదు. పుష్పగిరి 
తిమ్మనగారు ప్రథమశ్రేణి కవులలో ఒకరు. “నా శత్రువులైన చీకటి, చంద్రుడు, కలువలు, 
చుక్కలు నిన్ను చేరాక నన్ను చూసి భయపడలేదంటే నేను నిన్ను ఆశ్రయించితీ మన్మథుణ్ణి 
సరకు చేయనక్కరలేదు' అని సూర్యుడు అహల్యతో అన్నాడు. అంత చమత్కారంగా 
మాట్లాడే అందగాణ్జీ అహల్య ఎలా పొమ్మంటుంది? 'ఉఊ' అంది. వాళ్లు లలిత 
రతికేశికానందలహరిలో తేలారు. 


అరగంటిసొక్కు లు చిరునవ్యుటెక్కులు మరులూను చెయ్వులు ముజీపములును 
గిలిగింతకైపులు మెలికొన్న రూపులు జిలిబిలిముచ్చటల్‌ కులుకునటలు 
నరసంపు మురుపులు సరిగాంచు హరువులు కళలంటు వెరవులు కలికివగలు 
రతిసూను సన్నలు రాకొట్టు చిన్నెలు కొదలేని మమతలు గూర్చు జతలు 


మీరి యొకయింత యరలేని వారిరువురి 

సురతసౌఖ్యాంబునిధి కీడుజోడుకలదె? 

యివ్విధం బెవ్వరైనచో నెతీగిరేని 

సిగ్గుచేటను వెఅపొండు చెరచెగాక. (సమీర.1-205) 


ఎవరేనా చూస్తే సిగ్గుచేటన్న సంగతి కవి గుర్తుచేస్తున్నప్పుడే గౌతముడు వచ్చాడు. సూర్యుణ్ణి 
చూసి 'కటకటా, ఎంతవాడవు, ఈ కిటుకుపనికి ఎటుల మొగ్గితివి అని రాహుగ్రస్తుడవై 
పొమ్మని. శపించాడు. సూర్యుడు ప్రార్థిస్తే గ్రహణ సమయాన్ని పుణ్యకాలంగా దీవించాడు. 
భార్భతో రమించినవాడిని శపించినా గౌతముడు భార్యను మటుకు క్షమించాడు. 
ఇంతకుముందు బ్రహ్మదేవుడు ఒకటికి రెండు తప్పులు మన్నించమని అడిగాడా మరి? 
మయామగారిమీది గౌరవంతో గౌతముడు ఊరుకొన్నాడు. సూర్యునితో క్రీడించడంవల్ల 
_ అహల్యకు ఒక కొడుకు పుట్టాడు. ఈ బిడ్డకు సుగ్రీవుడని పేరు పెట్టారు. 

భర్త ఊరుకొంటున్నాడని కాబోలు అహల్య మళ్లా చీకటి తప్పు చేసింది. ఈసారి 
ఇంద్రుడు అర్ధరాత్రి కోడై కూశాడు. గౌతముడు ఏటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేలోగా 
ఇంద్రుడామెను కూడడం, ఒక కొడుకు పుట్టడం కూడా జరిగింది. సూర్యుని 
కూడినప్పుడు ఎవరేనా చూస్తే సిగ్గుచేటని భావించిన అహల్య ఈసారి ఆ పట్టింపులేం 
పెట్టుకోలేదు కాబోలు. కన్నకూతురు అంజన కళ్ళపడేటట్టు రంకు సాగించింది. 
గౌతముడు తిరిగి రాగానే కూతురు ఇదంతా తండ్రికి చెప్పింది. గౌతముడిక 
ఊరుకోలేకపోయాడు. 'రాయివై పో అని పెళ్ళాన్ని శపించాడు. అహల్య సిగ్గుతో 
తలవంచుకొని, ఇంద్రునికి కొత్తగా కనిన కొడుకుని భర్డకి అప్పగించింది. గౌతముడా 


పుష్పగిరి తిమ్మన్న అతని కవిమిత్రులు ' 573 


బిడ్డకు శతానందుడని పేరు పెట్టి, నిజనందనులందరూ అన్యజాతులు అనే సిగ్గుతో 
వాలిసుగ్రీవులు కోతిరూపాన పుట్టి ఒకే ఇంతికి భర్తలై కొట్టుకుచావాలని శపించాడు. 
తమకీశాపం రావడానికి అంజనే కారణం అని, అది చెప్పకపోతీ ఏం జరిగేది కాదని 
కోపించి వాలి ఆమెను కూడా వానరకాంతవు కమ్మని శపించాడు. వాలి సుగ్రీవులు తమ 
తండ్రులలో లీనమైపోయారు. అహల్య రాయ్టైపోయింది. 


ద్వితియాశ్వాసం: శతానందుణ్ణి, అంజనను తీసుకొని గౌతముడు బయలుదేరాడు. 
కొడుకును జనకుని పురోహితుని చేశాడు. కూతురికి తగిన సంబంధాలు చేయాలని 
ప్రయత్నాలు చేశాడు. అంజనాదేవికి అన్నగారిచ్చిన శాపమేగాక పూర్వజన్మంలో మరో 
వాసం ఉంది. ఆమె తొలి జన్మలో ఒక విద్యాధరుని పుత్రిక. ఆమె ఒకసారి వాయువుని 
చూసి నవ్వింది. అతడు శంకరుని వీర్యం ధరించి భరించలేక 'యుగ్గుచు నగ్గుచుం బడుచు 
మూల్లుచు నీల్లుచు దూలబోవుచున్‌ వగ్గుతనం'తో నడుస్తున్నాడు. ఆ స్థితిలో నున్న తనని 
చూసి నవ్విన ఆ పిల్లను వాయువు శపించాడు. 


కొదమమిటారిగబ్బిచనుగుబ్బల నుబ్బెడు నిండుపాయవు౯ 

మదమున గన్నుగాన కవమానముచేసీతిగాన జాన! యీ 

యుదుటున నీశరీర మణి యొండొకరూపున కీశపత్నివై 

యిది భరియించి పుత్రు గనుమీ యని శాప మొసంగి పోవుట౯. (సమీర. 2-22) 


ఆ శాపమే ఈనాడిలా ప్రాప్తించింది. “అమ్మా నువ్వు కామరూపిణివై వానరుణ్ణి 
పెళ్ళిచేసుకో'' అని గౌతముడు చెప్పాడు. కుంజరుడనే వానరుడు సంతానం కోసం తపస్సు 
చేస్తున్నాడు. తన పుత్రిక నతనికి కుమార్తెగా యిచ్చాడు గౌతముడు. అంజనకు యౌవనం 
వచ్చింది. 

సంపూర్ణ యౌవనవతి అయిన అంజనాదేవిని కేసరికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ 
దంపతులు పిల్లల కోసం నోములు నోచారు. “అకైనదెల్ల పత్తిరి ఏకడ రాయ్టైన దెల్ల 
నీశ్చరు' డని పూజించారు. అంజన నోచిన నోములన్నీ తిమ్మనగారి కాలంలో 
తెలుగుతల్లులు నోచేవే. వాటీ వివరాలు చూడండి. 


జలధికట్ట వినాయకులు సూర్యచంద్రుల వరలక్ష్మీ నల మార్గశిరము లక్ష్మి 
గజగౌరి నుత్తరాగౌరి సాంవత్సరగౌరిని బదియారు గౌరి బమవు 

పట్టె మహాగౌరి నిట్టుప్పు గౌరి దంగేటిగౌరిని జల్లకూటిగౌరి 

సావిత్రిగౌరిని జల్లిగౌరి నయ్యాయదిత్యగౌరి గూర్చి 

నోచి విని మున్నుగాగ మున్నీటిమీద 

నరువది వ్రతంబు లాత్మజాతాభిలాష 

నంజనాదేవి నెవ్వ రేమాచరింపు 

మనిరొ యది యెల్ల దోడోడ నాచరించె. (సమీర. 2-61) 


ఇన్ని నోములు నోచినా ఆమె కడుపు పండలేదు. ఒడి నిండలేదు. అప్పుడు ధర్మదేవత 
ఎరుకలసాని వేషంలో వచ్చి ఎరుక చెప్పింది. అంజనాదేవి భర అనుమతితో వాయుదేవుని 


574 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ నంపుటి 


గురించి తపస్సు జేత్‌ందే! బుతువులు మారాయి. చివరకు ఉన్నట్టుండి ఆమెకు గర్భం 
వచ్చింది. తపస్సు చేసుకొంటున్నదానికీ కటికవేకటి ఏమిటి? 'మనసెరగిన కల్ల, ఒడలు 
మరచిన సివం' లేదన్నారు. భర్తకెలాగ ఇది చెప్పడం అని బాధపడుతున్నప్పుడు 
గగనభారతి అన్ని సంగతులూ చెప్పింది. వాయుదేవుడు కనికరించి శివుని వీర్యం ఆమెలో 
నిలిపి గర్భీకరించాడు. పిదప ఆంజనేయుడు జనించాడు. సూర్యుణ్ణి చూసి 
ఫలమనుకోవడం, ఇంద్రుడు ఆ బాలుణ్ణి వజాయుధంతో కొట్టడం, వాయుదేవుని కోసం 
దేవతలు వరాలు ఇవ్వడం, హనుమంతుడనే పేరు రావడం, సూర్యునివద్ద చదువుకోడం, 
సుగ్రీవునివద్ద చేరడం మొదలైన గాథలన్నీ తరువాత తిమ్మనగారు విపులంగా చెప్పారు. 


తృతీయాశ్వాసం : ఇందులో పూర్తిగా రామాయణగాథే వుంది. రామసుగ్రీవులు 
కలుసుకొనడం దగ్గిర నుంచి సంజీవి తెచ్చి లక్ష్మణప్రాణదానం చేయడం దాకా ఉన్న కథలను 
తిమ్మనగారు విపులంగా కథనం చేశారు. కొన్ని ఘట్టాలు చాలా రసోచితంగా ఉన్నాయి. 
సీతను ఎడబాసి విలపిస్తూ తిరుగుతున్న రాముడు తొలిసారి హనుమంతుణ్ణి దూరంగా 
చూశాడు. అప్పుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు: 


బంగారుపట్టుగోచి నునుపచ్చని ముంజియు నొంటిజందెము౯ 
ముంగయికంకణంబు జిగిమోహనహారము మండల ప్రభా 

భంగకపోలముల్‌ తరుణభానుసమానముఖాంబుజంబు మీ 

అంగ వటు క్రియ శివుడు రాడుగదా మన చింత దీర్చగక. (సమీర. ౩-22) 


ఈ పద్యంలో 'శివుడు రాడు గదా మన చింతదీర్చగన్‌' అనే మాటలో ఎంతో 
జొచిత్యం ఉంది. హనుమంతుడు ఏకపాదరుద్రుడు. అతణ్ణి ఎంతటి దూరంనుంచి చూసినా 
రామునివంటి అవతారపురుషుడు అవ్వక్తంగా గుర్ప్తించకమానడు. అందుకే ఈ మాటలు 
రాముని నోట తిమ్మనగారు పలికించారు. ఈ ఆశ్వాసంలో ధాన్యమాలి వృత్తాంతం 

చాలా విపులంగా, శృంగారవంతంగా చెప్పారు. మన్మథుడు విజృంభించాడని చెప్పడానికి 
“చిగురాకు బాకుతురకాయన కోయని యార్చిజానినే జా చెయిజాచి' వేశాడన్నారు. 
ధాన్యమాలిని మకరివికమ్మని ఒక ముని శాపమిచ్చాడు. ఆడవారు కొన్ని చోట్లనే 
మకరికా పత్రాలు ధరించకలరు. ఒళ్లంతా మకరరూపం దాల్చడం కష్టం. “ఒక్కొక్కచో 
. గదా మకరికోజ్జలతల్‌వహియిండు రెక్కడక. జక్కెర బొమ్మ లాగతి పొసంగదు', అయినా 
వాపంవల్ల కర్కశదేహం కల్గింది అని చెప్తారు. 


చతుర్గాశ్వాసం : ఇందులో పూర్తిగా మైరావణ కథ, రావణవధ, కత 
పోయి గంధమాదనుణ్ణి తీసుకురావడం, _ లింగప్రతిష్ట హనుమత్తీర్ధ మహత్త్వం, 
మాయాపుర ప్రవేశం, ఆ "సరోవర వర్ణన ఉన్నాయి. ఈ అఆశ్వాసంలో ఒక ప్రత్యేకత ఉంది. 
పుష్పగిరి తిమ్మనగారికి పాండిత్య ప్రకర్ష అంటే ఇష్టమే.. అయితే కథను సాగనివ్వని 
చిత్రబంధ కవిత్వాలని చూస్తూ చూస్తూ ఆయన వ్రాయలేదు. అందుచేత ఒక కొత్త టెక్నిక్‌ 
కనిపెట్టారు. తన పేరింటీ పెద్దకవి ఒకాయన ఇటువంటి ప్రజ్ఞను ప్రదర్శించిన మార్గం 
అనుసరించాలనుకొన్నారు. కథలోని పాత్రలేమైనా దైవప్రార్థనలు, స్తోత్రాలు చేయవలసి 


పుష్పగిరి తిమ్మన్న్య, అతని కగిమిత్రులు 575 


వ అక్కడ ఈ బంధగర్భకవిత్వాలను లోగడ ముక్కు తిమ్మనగారు పారిజాతా 

పహరణంలో వరసపె ట్టి వాడారు. 2 దానిని ఈ తిమ్మనగారు అనుసరించారు. రావణుని 
వధించి ఆ బ్రహ్మహత్యాదోషం పోవడానికి శ్రీరాముడు లింగప్రతిష్ట చేస్తాడు. అప్పుడు 
చేసిన స్తుతులలో చిత్రకవిత్వ ప్రక్రియలను తిమ్మనగారు ఇలాగ వాడాడు. 


- కందద్భాయగర్శితసరసిజవృత్తం (4-71) 


| 
2. కందద్న్వయగర్భితభాస్కర విలసితవృత్తం (4-72) 
3. స్రగ్విణీభుజంగప్రయాతగర్చి తవృత్తం (4-73) 
4. నాగబంధం (4-78) 
5. కందగర్శితమణిగణనికరం (4-79) 
6. అనులోమవిలోమకందం (4-80) 


ఇలాగే ఇంకో ప్రార్థనల ఘట్టంగా ఈ ఆశ్వాసంలోనే నిరోష్ట్యదండకం (4-145) 
వ్రాశారు. అయితీ చిన్నయసూరి శాసనంవల్ల ఇందులో ఓష్టాలను ముద్రాపకులు 
చొప్పించారు. సూరిగారు బాలవ్యాకరణములో 'ఆగమాస్యచ కారంబుల కద్పారుక్టంబు 
లకు ముత్తు పరంబగునపుడు పవలగు' అని ఒక సూత్రం చెప్పారు (క్రియ. 88). ఈ 
సూత్రంవల్ల 'ఘటించగా, నటించగా, క్రీడించగా, రక్షించగా' అనే క్రియలలోని 
చకారానికి వకారం వస్తుంది. చిన్నయసూరి శాసించారు గనుక పండితులు దాన్ని 
విరసావహించాలి. “మొర్రో నేను నిరోష్ట్యంకందం రాస్తున్నాను’ అని కవి మొత్తుకున్నాసరే 
అతడు 'హల్లకా స్త్రారిదారిక్‌ గ్రసించక్‌ హృసీకేశకాసక్తి రక్షించగంజానవాఖ్యం జగజ్ఞాత 
సృష్టిక్‌ ఘటించక, నటించక్‌' అని వ్రాసిన చోట్ల 'గ్రసింపక, రక్షింపక, ఘటింప౯, 
రక్షింప, ఘటింప, నటింప'ని పరిష్కర్తలు దిద్దిపారేశారు. ఈ దండకంలో పరిష్కర్తల 
పకారాలు చాలా అపకారాలు చేశాయి. చిత్రకవిత్వంలోని నియమాలు. ఉల్లంఘిస్తు 
న్నప్పుడైనా తాము వ్యాకరణ దోషాలనుకొనేవాటిని పరిష్కర్తలు దిద్దకుండా ఉంటే 
బాగుండేది. 

కావ్యంలోని పాత్రలు చేసే స్తవాలలో చిత్రకవిత్వాన్ని ప్రదర్శించడం తిమ్మన్నగారు 
తిరిగి మొదలుపెట్టాక చాలామంది దానిని అనుసరించారు. దామెర్ల _అంక్షన్న వీళ్లలో 
ఘనుడు. అయితే పుష్పగిరి తిమ్మనగారి స్తవాలలో కథ ఆగిఫోయినట్టు కనబడదు. 


పంచమాశ్వాసం : ఇందులో కపిలకాలకేయాది యుద్దాలు, పంచ ముఖావతారం, 
శతకంఠరావణుని చంపడం, అయోధ్యాపుర ప్రవేశం, రాముని రీనచర్య, అశ్వమేధ యాగం, 
అమృతం తెచ్చి భరత శత్రుఘ్నులను బ్రతికించడం మొదలైన కథలున్నాయి. 

షష్టాశ్వాసం : ఇందులో హనుమంతుని మాహాత్మ్యాన్ని వరించడం," తారకాసుర 
వేధ, తుంబురు నారదుల వివాదం, గరుడగర్వభంగం, ఆంజనేయుని సంగీతవిద్యా ప్రావీణ్యం 
మొదలైన కథలున్నాయి. ఈ 'ఆక్వాసంలో తిమ్మనగారు తమ సంగీత వైదుష్యాన్ని 
కనబరిచారు. 


2. మలిరాయలయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటం. 
3. వావిళ్ళవారి సమీరకుమూరవిజయం, పుట 122 


576 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సప్తమాశ్వాసం: ఇందులో అర్జున శరసీతుభంగం, సౌగంధికల కోసం వెళ్లే భీముని 
గర్వభంగం, పురుషామృగ ఆగమన మొదలైన కథలున్నాయి. 


ఆంజనేయుని కథలన్నిటిని ఒకచోట చేర్చాలనే ఉద్దేశంతో వ్రాయడంవల్ల 
సమీరకుమారవిజయం సుదీర్ణంగా అయింది. దీనిని వ్రాయడానికి ముందో, వ్రాశాకనో 
పుష్పగిరి తిమ్మనగారు భర్చృహంరి సుభాషితాన్ని తెనిగించారు. ఆంజనేయ భక్తులైనా వారికి 
శివపూజ ఇష్టమే. అందుకే కివాంఘిపూజలుగ సుభాషితాన్ని తెనిగించామని చెప్పారు. 


ఈ యుగంలో సుభాషితాన్ని తిమ్మనగారే కాక ఎలకూచి బాలసరస్వతి కూడా 
తెనిగించాడు. అయితే ఇద్దరి అనువాదాలకన్నా ఏనుగు లక్ష్మణకవి తెనిగింపే ఇంపుగా 
ఉందని సాహిత్యలోకం దానినే ఆదరించింది. కాని ఏనుగు కవికి పూర్వకవులిద్దరూ 
ఘంటాపథాన్ని ఏర్పరచారు. కొన్ని పద్యాల ఎత్తుగడలలో ఏనుగు లక్ష్మణకవి సరిగ్గా 
పుష్పగిరి తిమ్మనగారినే అనుసరించారు. “యద్దాత్రా నిజఫాలపట్ట లిఖితం' అనే 
సుభాషితాన్ని తిమ్మనగారు “వనజ భవుండు మున్నొసట వ్రాసిన దెంతయు' అని 
తెనిగించారు. ఏనుగు లక్ష్మణకవి 'వనజభవుండు నెన్నొసట . వ్రాసిన సౌమ్ము' అని 
ఎత్తుకొని తెనిగించాడు (నీతి 40). 'సుజనపద్దతి'లో 'విపది ధైర్య మధాభ్యుదయే క్షమా” 
అనే సుభాషితాన్ని తిమ్మనగారు 'ఆపదలందు ధైర్భగుణ' మని తెనిగిస్టే ఏనుగు లక్ష్మణకవి 
కూడా సరిగా 'ఆపదయందు ఛధైర్యగుణ'మని ఎత్తుకొన్నాడు. నిజానికి కొన్ని 
సుభాషితాలు తిమ్మనగారు వ్రాసినవే బాగున్నాయి. “సర్వే గుణాః కాంచన మాశ్ర యంతి' 
అనే శోకాన్ని ఇలా అనువదించారు: 


వాడె కులీను డుత్తముడు వాడె రసజ్ఞుడు వాడె యార్యుడు౯్‌ 

వాడె బహుశ్రుతుండు మతీ వాడె గుణాఢ్యుడు వాడె వక్తయు౯ 

వాడె సురూపి యంచు ధనవంతుని నంది నెంతు రెంతయు౯ 

బోడిమిగాన సర్వగుణముల్‌ గనకాశ్రయభూతముల్లదా (నీతిశతకము 32) 


సర్వగుణాలూ కాంచనాన్ని ఆశ్రయించినా తిమ్మనగారు దానినెప్పుడూ 
ఆశ్రయించలేదు. తన కావ్యాలు నరాంకితం చేయలేదు. ఏ రాజుకు కృతి ఇచ్చినా ఆయనకు 
డబ్బుకేం లోటు వచ్చేది కాదు. అయినా ఆయన నరాంకితంకన్నా దారిద్రుమే మేలని 
భావించారు. ఆయనకు గంపెడు సంతానమున్నట్టుంది. ఆడపిల్లల పెళ్ళి కష్టాలు ఆయనకు 
తెలిసినంత మరొకళ్ళకు తెలియవేమో. సమీరకుమారవిజయంలో అంజనాదేవికి పెళ్ళి 
చేయాలనే తాపత్రయంతో గౌతముడు పడే ఆవేదన వారు బాగా చిత్రించారు. ఆడపిల్లల 


తండ్రి కష్టాన్ని ఇలా చెప్పారు: 
వరుని పాలింతె యేపాటి వేడుకయంచు బుట్టినప్పుడె పుట్టు బెట్టగు నెగు 
లింతర్టై యంతయ్రై యెదుగగానే యెవ్వ డొడయుడో దీని కం చడరు జాలి 


యనువైనచో నిచ్చి యత్తవా రేలాగు నడిపింతురో యంచు బొడమునడలు 
మగడు లాలనసేయ మట్టుమీరి కుమారి యెటులగునో యంచునెనయువనట 


పుష్ట గిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 577 


యప్పటప్పటి కరిగి మేలరయకున్న 

వెచ్చ నూర్చునొ సుత యంచు జింత 

కన్యకను గాంచుటెల్ల దుఃఖంబు కొరక 

మానశాలికి ఓ తల్లి మాటలేల? (సమీర. 2-5) 


పుష్పగిరి తిమ్మనగారు మానశాలే! 'కుమారికన్‌ దగినవేళ యొసంగకయున్న 
తండ్రికిం జాల దురంతచింత యగు' అని వారికి తెలుసు (2-4). అందుకే ఆడపిల్ల 
పెళ్ళికోసం అప్పు చేసినట్టున్నారు. సాధారణంగా చేసిన అప్పులే తీర్చడం కష్టం. పెళ్ళికి 
చేసిన అప్పులు చెల్లుపెట్టడం కల్ల. బుణపడ్డవాడికెప్పుడూ కంగారే. చేసిన అప్పులు 
తీర్చలేక దేవతలమీద భారం వేశారు. ఆయన జన్మించిన ములికినాడులో (కడప, 
అనంతపురం ప్రాంతాలు) చిత్రావతి అనే చిన్న నది ఉంది. దీనికి కుశావతి అనే ఉపనది 
ఉంది. ఈ నది యొడ్తున ఎక్కడో సుగంధిపురం అనేది ఉండాలి. ఆ గామంలో 
తిరువడంబ అనే పేరిట పార్వతీదేవి ఉంది. పెళ్ళికోసం చేసిన అప్పుల బాధ తీర్చమని 
పుష్పగిరి తిమ్మనగారు ఆ దేవత నిలా ప్రార్థించారు ; 


కంబు లొనగూర్చు నుదకంబు గల శ్రీకుశాన దింబరిఘగగొనిస్టలంబులమహాశ్లా 
ఘ్యంబగు సుగంధినగరంబున గణేశసహితంబుగను జేరి వితతంబగు దయాశీ 
లంబున జెలంగెడు నిను బొగడితిం బరిణయంబునకు దీసిన రుణం బుడుపవే హీ 
'రంబజననీ తిరువడాంబ! ముఖరమ్య శశి బింబ! ప్రషితా శ్రితకదంబ జగదంబా! 
(నెం. 50) 


ఈ వృత్తంలో చెప్పిన కుశానది హిందూపురం తాలూకాలోని కుశావతి అని నేను 
గుర్తించాను. అక్కడ సుగంధిపురం ఏవైనా ఉందేమో స్థలజ్ఞులు చెప్పాలి. ఇది దేశ్యానికి 
తత్సమీకరణ కావచ్చును. కుశానదీ, సుగంధిపురాలెక్కడ ఉన్నాయో, అవి ఉన్నచోట 
గణపతితో కూడుకున్న తిరువడాంబ దేవాలయం ఉందో లేదో ఇంకా పరికోధించాలి. 
ఈ దేవతపై పుష్పగిరి తిమ్మనగారు ఒక శతకం చెప్పినట్టు మరొక వృత్తం వల్ల తెలుస్తోంది. 


ఈ తిరువడాంబ శతకంలోని 50 పద్యాలు మాత్రమే నేడు లభిస్తున్నవి. దీని గురించి 
మొట్టమొదట మిత్రులు విద్వాన్‌ నవులూరి మాలెకొండయ్యగారి. వ్యాసంవల్ల 
తెలుసుకొన్నాను.* వారు ఈ అర్థశతకాన్నే కాక తిమ్మనగారి మరికొన్ని రచనలను కూడ 
పుష్పగిరివారి కుటుంబం నుంచి సంపాదించి నాకు పంపించారు. ఈ తోడ్సాటువలననే 
తిమ్మనగారిపై విపులమైన పరిశోధనకు ఆస్కారం కల్లింది. తిరువడాంబ శతకంలో 
“ఇక్కాలంబున వదాన్యుడొకడుం బలుక'డని తిమ్మనగారు నిరుత్సాహపడినా ఆయనను 
మిత్రులు మరచిపోలేదు. వారితోపాటు చదువుకున్న టేకుమళ్ళ రంగశాయి, కంకంటి 


4. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో ఉంది. చూ॥ విజ్ఞానసర్వస్వం (భాషాసమితి), 4వ 
సంపుటి, పుట 1347. 

5. Alphabetical List of Villages - Madras Presidency, 1924 అనే సంచికలో సుగంధిపురం లేదు. 

6. విక్రమసింహపురిమండల సర్వస్వం, సుట 260 


578 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాపరాజుగారు అనే స్నేహితులు వారిని ఆదుకొన్నట్టుంది. అనంతపురం జిల్లాలోనే 
కొంకల్లు, కొక్కొంటి అనే పేర్లు గల గ్రామాలు ఉన్నాయి. కంకంటి గ్రామం కూడా 
ములికినాటగాని, _ పొత్తపినాటగాని ఉందేమో  పరిశోధించాలి. హిందూపురం 
తాలూకాలో టేకులేడు అనే ఊరు ఉంది. 


ఈ ఇంటిపేర్లు ఎలా వచ్చినా కంకంటి పాపరాజుగారు మాత్రం క్రీ.శ. 1610 
ప్రాంతాలలో నెల్లూరు జిల్లా గూడూరు తాలూకాలోని దుగరాజపట్నంలో చేరారు. 
అప్పుడప్పుడే మన దేశానికి డచ్చివారు వ్యాపారం కోసం వస్తున్నారు. డచ్చివారి తరువాత 
ఇంగ్లీషువారు అక్కడ నెలకొన్నారు. ఈ పరదేశీయులకు దుబాసీలు అవసరం అయ్యారు. 
పాపరాజుగారు విదేశీయులతో సంబంధాలు పెట్టుకొని బాగా శ్రీమంతులైనట్టుంది. 
ఆయన తన స్నీహితుణ్ణి రప్పించుకొని తన వద్ద పెట్టుకొని తన రచనావ్యాసంగంలో వారి 
సలహాలు తీసుకొని ఉంటాడు. ఉత్తర రామాయణంలో చాలా పద్యాలు తిమ్మనగారి 
సహాయంవల్లనే నడిచి ఉంటాయి. అందుకే రుణం తీర్చుకొనడానికి గాను తియ్మనగారు 
ఉత్తర రామాయణం వాసి పాపరాజుగారి పేరు పెట్లారనే వదంతి పుట్టింది. ఇది 
నిరాధారమైనదని కందుకూరి వీరేశలింగంగారు అన్నారు. '“పాపరాజుగారీ కవిత్వమునకు 
బుప్పగిరి తిమ్మన కవిత్వమునకు భేదమున్నందున ఈ యపవాదము సరియైనదిగా 
నుండదు” అని వ్రాశారు.” వీరేశలింగంగారి రచన చగివిన అనంతర పరిశోధకులంతా 
అలాగే భావించారు. 


“సమీరకుమారవిజయ శైలికిని, ఉత్తరరామాయణ శైలికిని పోషభేదమున్నదనియు 
నందుచే నా యుభయ గ్రంథకర్ణలు నొక్కరు గారనియు బండితు లభిప్రాయము 
నిచ్చియున్నారు. ఈ రెండు గ్రంథములు విమర్శనాపూర్వకముగా జదివినవారిట్లి 
తలచెదరుు అని చాగంటి శేషయ్యగారు వాశారు.! అయితే వారు 
విమర్శనాపూర్వకముగా ఆ రెండూ చదువలేదని చెప్పడానికి విచారిస్తున్నాను. రెండింటిని 
కైపారు వేసిన స్నేహితులు మద్దులపల్లి వెంకటసు బహ్మణ్యశాస్త్రిగారు ఎంత లేదన్నా 
ఉత్తరరామాయణంలో తిమ్మనగారి కవిత్వం ముప్పాతికపాలైనా ఉందిగాని లేకపోలేదు 
అని చెప్పారు. రెండింటి శైలికీ భేదమున్నా కొన్ని పద్యాలు యథాతథంగా ఉన్నాయి. 
కొన్ని భావాలు సరిగ్గా ఒకలాగే ఉన్నాయి. కొన్ని ఎత్తుగడలు, కొన్ని అలవాట్లు 
రెండింటిలోనూ సరిసమానమే. 


ఈ రెండు గ్రంథాల నుంచీ పది పోలికలను మద్దులపల్లివారు చూపించారు. నేను 
మరో పది గుర్తించాను. వీటన్నిటినీ ఒక పట్టికలో చూపిస్తున్నాను. చూడండి. 


7. _ ఆంధకవుల చరిత్ర, మూడవభాగం, పుట 14్‌. 
8. లఆంధ్రకవితరంగణి, 12వ భాగం, పుట 70. | 
3. _వావిళ్ళవారి సమీరకుమారవిజయం, ఉపోద్దాతం, పుట 15. 


పుష్పగిరి విమ్మన్న, అతని కవిమిత్రులు 


579 


స్నేహితుల రచనలలో పోలికలు 
తమున గారి సమీరకుమారవిజయం 


చక్రసంయుక్తి చక్రీవేషంబు బోలి 
కేతువిస్ఫూర్తి. జా 


ర్తి (1-53) 
పురిఖేయంబు పయోనిధింగని 


(1-56) 


వెనదన్నితివో ప్రసవించెనశోకంబు 
(సాంతంపోలికలు) (1-128) 
నేప్రయత్నంబుచేసి ఈ యిందువచన 
సృజనసేయుట 

మొదట రగడలోకాక సీసపద్యంలో 
పుష్పాపచయం చేయడం 

తరుజీరో ఈ సదాగతి సదా 
గతిగామదినుంచి (2-81) 
ఒంటీజందెమువాని నొరపుంచు నెరమించు 
మరపించు బంగారుమోౌంజి వాని మంచి 
మదివాని గ్రాంబట్టు పంచెవాని (2-118) 
ఈతడు సర్వలోకహితుడు (2-137) 
వేడిమి చూపకుండెనెనరు౯ (2-138) 


(1-163) 


(2-16) 


. శారదా భరీతి భీతి దెరలిన 


జంఖాఖీయాతికసలి (2-157) 


. సరస్వతీ లతాంగీ స్తనపద్మకో 


రక మృగీమద పత్ర విచిత్ర 
లేఖన ప్రస్తుత హస్తపద్మమున 


స్పర్శ మొనర్చిన... (2-175) 


. ననలకైనిక్కుగ్రన్నన నీవిసడ 


లిన.... (సాంతంపోలికలున్నాయి) (2-193) 


స మున్‌బలినర్థించి శ్రినిక్రమ స్ఫురణ జూపం 


బూను విష్ణుండను బలె (2-217) 


. భానుండద్భుతచిత్తుడెసలిక 


(ఎత్తుగడపోలిక) (2-222) 


. కొప్పాకచేతబట్టి తళుకు౯నును 


చెక్కిలి నొక్కి తేనియల్‌ చిప్పలు 


మోవిపంట (3-240) 


. ఆహారము భావిజిత సురాహారము (6-95) 


చెలువొందు నొకవేళ శ్రీరుక్మిణీ 
కుచప్రసవమంజరులపై భమరలీల (6-113) 
గవుసెనల్‌సడలించి కవవీణెలూని (6-200) 
స్వరసందర్చ్భ మయాం మేల్‌ శ్రుతులు 
(సాంతం) (6-202) 


. భానుతేజుండవని ప్రస్తుతించెదమన్న 


పుట్టినప్పుడె ఖాను పట్టినావు 


(సాంతం) (6-225) 


పాపరాజుగారి ఉత్తరరామాయణం 


కేతుస్థితిం గరమొప్పా రుటన బ్రమున్‌ 
బొరసి చక్రస్ఫూర్తి వర్ధిల్లుటన్‌ (1-18) 
వరిఖేయంబుపయోనిధింగని (యథాతథంగా 
సాంతం ఉంది) (1-49) 
గోరంట నెదనుంచి కొమ్మయశోకంబు 
తన్ని (అడుగడుగునా సమీరవిజయంలోని 
పద్యాన్ని జ్ఞాపకం చేస్తుంది) (6-38) 
నే ప్రయత్నంబుసేసి యన్నెలంతకన్ను 


(5-26) 


(1-120) 


సడాగతియ సదాగతియని 
యుగతపంబొనరించె 

మంజురుచి పుంజిగానహోన్నుమౌంజి 

వాని బసిమి గనుపట్టు నును బట్టు 

పంచెవాని 

జగదుపకారి ఈ ప్లవగచంద్రుడు 

భానుడు వేడిమిచూపడయ్యె 

శా రదాభంబులీలనభమువిభుండు 
దెరలజంభారికనలి 

పలుకువెలందితళుకువెక్కుల 
విచిత్రపత్రముల వ్రాయనేర్చినపాణీ 
ననిలసుతు నెమ్మేను నిమ్‌రిన 


(5-91) 


(5-85) 
(6-104) 
(5-104) 


(6-110) 


(5-15) 


నిగిడీ నిక్కిన జారు నీవి కనాను 
నాన (సాంతం పోలికలున్నాయి) 

మును హరి త్రివిక్రమాకృ తిగనిపిం 
చినయటుల 

భానుండద్భు తమందెనంత 


(6-65) 


(5-13) 
(5-137) 


కొప్పా కచేతపట్టి మదికోరికలీరిక 
లెత్త దేనియల్‌ చిప్పిలు మోవిగ్రోలి (4-199) 

ఆహారములోకైకమనుహారము 

శ్రీరుక్కిణీమకరికలు చెక్కుల వ్రాసి 


గవినెనతీసి హోన్ను జిగికాయలు 
స్వారములయారెః మేలుశ్రుతిచాగురె 


(5-306) 
(1-4) 


(6-134) 
(6-135) 


శైశవంబునె భాస్కరుమైంగె నితని 


తేజమున కేఘనుడింక సద్భశుడనుచు (1-9) 


580 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇన్ని పోలికలున్నాక ఉత్తరరామాయణ రచనలో ప్రధాన పాత్ర తిమ్మనగారిడే అని 
చెప్పక తప్పదు. శౌరి రథం ఎలా నడిపిస్తే కిరీటి అక్కడకు వెళ్ళాడు. ఎక్కడ 
గురిచూడమంటే అక్కడ విల్లెక్కు పెట్టాడు. అందుకే పాపరాజుగారంత కృతజ్ఞత 
చెప్పుకున్నారు. తిమ్మనగారు వారికి బుణపడ్డారో లేదోగాని పాపరాజుగారీ చాలా 
బాకీపడ్డారు. ఇదెప్పటికీ తీరని బాకీ. పాపరాజుగారు తమ మిత్రుణ్ణి ఆదుకున్నట్టే 
టేకుమళ్ళ రంగశాయి కూడా తిమ్మనగారిని పిలిపించి వారి సహాయంతో భాగవతాన్ని 
ద్వీపదగా వ్రాశాడు. ఈ రచనలో పుష్పగిరివారి పాలు ఎంత ఉందో తలియడుగాని 
తిమ్మనగారు భాగవతసారం అనే గ్రంథాన్ని వచనంగా స్వయంగా వ్రాసినట్లు 
పరిశోధకులు ఊహిస్తున్నారు. మదరాసు ప్రాచ్యలిఖిత [గగంథాలయంలో భాగవత 
సారమనే ఐదు స్కంధాల వచన గ్రంథం ఉంది. ద్వితీయం నుండి షష్టస్కంధం దాకా 
మాత్రమే ఉంది. (0. 1437). గ్రంధాంతాన “ఇది శ్రీమహాభాగవత మహాపురాణకవి 
తిమ్మనార్యుడు లోకోపకారముగా రచించిన వచనకావ్యం అని ఉంది. ఈ తిమ్మనార్యుడు 
పుష్పగిరి తిమ్మనగారే అని ప్రాచ్యలిథిత గ్రంథాలయ పండితులు భావించారు. 
అరవంలో కూడా ఒక భాగవతం ఉంది. దానిని పుష్పగిరి తిమ్మనగారి రచనను 
అనుసరించి వ్రాశానని తమిళ రచయిత ఇలా చెప్పాడు: “ఇంద పని రెండు స్కందంగళుం 
విష్ణుపియ తెలుంగిలె పుష్పగిరి తిమ్మయప్పన్‌ యెళిదినదై పారై యివ్వారే వాద్యార్‌ 
చిన్నయన్‌ తమిళవచనత్తినాల్‌ యెళిదినార్‌' అని తమిళ గ్రంథంలో ఉంది. (తమిళ 
కేటలాగు. 432) 


తెలుగు భాగవతసారం రచన చాలా సరళంగా ఉంది. “వింటిరా మునులార! 
సంసార మగ్నులకు ఈ తత్వము తెలియగూడదు. పశు శిశు భార్యాదుల మీది మోహము 
చేత కాలము క్రమించి కడపట చత్తురు. కాల మహిమ కనియు గానలేరు. విష్ణుతత్వము 
వినియు వినలేరు” అని సూతుడు చెప్పారు. ఈ భావాలకు, సమీరకుమారవిజయంలోని 
ఈ పద్యానికి పోలిక చూడండి: 


చనియెడువేళ భోజనము సల్పెడువేళ శయనించువేళ లే 

చినయెడ కామినీరతి వసించినవేళ కృతాంతు డీజగ 

జ్ఞగముల వెంబడి౯ విడువజాలక ద్రిమ్మరుచున్కి నిచ్చలో 

గనుగొనలేక లోకు లధికస్పృహ మాన రదేమొ మేనిపై! (సమీర, 4-103) 


తమిళ రచయిత తిమ్మనగారి పన్నెండు స్మంధాలనూ చూసి ప్రాశానన్నాడు. ఈ 
గ్రంథం అంతా దొరక్కపోవడం దురదృష్టం. చక్కని వ్యావహారికంలో సాగిన ఈ రచన 
దొరికినంతమట్టుకేనా అచ్చుపడాలి. 'మాతండ్రి వ్యాసులు భాగవతము నిర్మించి నాచే 
జదివించెను. నేనున్నూ హరిగుణములకు లోనై చదివితిని అని శుకయోగి వాడుక 
భాషలో చెప్పాడు. ఎవరైనా ఈ శైలికి లోనై అచ్చువేస్తే బాగుండును. 

నెల్లూరు మండలానికి వచ్చాక పుష్పగిరి తిమ్మనగారు తిరుపతికి వెళ్ళినట్టు 
కనబడుతుంది, శేష్టాలవిహార శతకాన్ని వారు చెప్పారు. క్షేతయ్య ఏ ఊరు వెళ్ళి ఏ 
10. డి-కేటలాగు సంపుటి 6, వచనకావ్యాలు, పుట 1756. ' 


పుష్పగిరి తిమ్మన్న అతని కవిమిత్రులు 581 


దేవునిమీద పదం చెప్పినా మువ్వగోపాలుణ్ణీ తలచుకొన్నట్టు తిమ్మనగారు హనుమంతుణ్ణి 
మరచిపోలేదు. వెంకటేశ్వరునిపై ఇలా చెప్పారు! 


శాంతుని మతిమంతుని హను-మంతుని నీబంటునెంతు మన్నింపుదృఢ 
స్వాంతతపశ్చింతిత పద-సంతత గంభీరశేష్టైలవిహారా. (నెం.55) 


ఈ శతకంలో అన్నీ ఏరిన పువ్వులే అని తిమ్మనగారే ఇలా చెప్పారు! 


ఏర్చిన వాక్కుసుమములు నొ-నర్చిన నీయర్చనంబునను విభవకళా 
వర్చస్విబేయుమి నజా- చర్చితాపాటీరశేష్రైలవిహారా. (నెం.54) 


ఇందులో సాంత బాధలు అట్టే చెప్పుకోలేదు. 'నా తలపులు, నాయలపులు నీతో 
వివరింపనేల నీకే తెలియు అని చెప్పారు (నెం.104). అయితే బావురుమని తన 
బాధలన్నీ దేవునితో చెప్పుకోవలసిన అవసరం తిమ్మనగారికి వచ్చింది. స్నేహితుల 
సహాయం అఆగినట్టుంది. ముసలితనం వచ్చింది. 'రఘునాథా సాధుమేధానిధీ అని ఒక 
శతకం ప్రాసి గోడు వెళ్ళబోసుకొన్నారు. 

తిరిగే ఓపికలేని ఈ వయసులో లేమివల్ల అడ్డమైన వాళ్ళనీ నుతించవలసి వస్తోంది. 
ఆ బాధ ఇలా చెప్పుకొన్నారు: 


దారిద్రుంబు ఘటించి తద్‌వ్యథలచే దైన్యంబు గల్పించి సం 

సారభ్రాంతి దనప్రమత్తుల నుతించంజేసీ యాశాగతుల్‌ 

మీరం జిక్కుల బెట్టె దేమిటికి స్వామీ నన్‌ కనద్వాక్సుధా 

ధారాయూధ యనాథనాథ రఘునాధా సాధుమేధానిధి. (నెం. 59) 


నరులను కొలిస్తే కోరికలు తీరుస్తారు; నువ్వెందుకు కనికరించవు అని దేవుణ్ణి ఇలాగ 
నిలబెట్టి అడుగుతున్నారు. 


అవురా యొక్క ధనాఢ్యు గొల్చిన నభీష్టార్థంబు లిప్పించి నా 

సవిధస్థుండని పక్షముంచి మనుచుక్‌; సర్వేశు నిక గొల్చి నీ 

కవినై నీకృతులే యొనర్చి పొగడంగా పల్కవేమయ్య! భ 

క్రవనీరాధ యనాథనాథ రఘునాథా సాధుమేధానిధీ. ' (నెం.6) 

ఈ శతకంలోని పద్యాలను చూస్తే తిమ్మనగారు అవసానకాలంలో దుర్భరమైన 
దరిద్రం అనుభవించినట్టు కనబడుతుంది. ఆయన ఏయే ఊళ్ళలో జీవితం గడిపారో గాని 
చివరకు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకాలో స్థిరపడ్డారు. చివరికీ తిమ్మనగారి 
వంశస్థులు వున్నారు. వారిచ్చిన వంశక్రమంవల్ల , తిమ్మనగారి నుండి నేటికి అక్కడే 8 
పురుషాంతరాలు కనబడుతున్నాయి. ఆ వంశవృక్షాన్ని పొందుపరుస్తున్నాను. చూడండి. 


(ఈ వంవృక్షంలో 8వ తరంలోని శ్రీ వెంకటకృష్ణయ్యగారు చిరంజీవులు. 
వ్యాకరణవిద్యా ప్రవీణులు. ప్రస్తుతం నెల్లూరు మూలపేటలో వేదసంస్కృత కళాశాలలో 
ఉన్నారు. వీరు దక్షిణామూర్తిగారికి 35వ ఏట జన్మించారు. ఈ వంశావళిలో తరానికి 40 


582 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సంవత్సరాల చొప్పున లెక్క పెట్టడం సమంజసమే అని తోస్తుంది. ఆ లెక్కన 
తిమ్మయ్యగారు క్రీశ. 1592లో జన్మించి ఉంటారని భావించవచ్చు.) 


పుష్పగిరి తిమ్మన గారి వంశవృక్షం 


తరం అప్పన భార్య ఓబళాంబ 
అ — నాననా 
1. వెంకటకృష్ణయ్య వెంకటకవి తిమ్మన్న 
(నిస్సంతు) (నిస్సంతు) 
2 లక్ష్మీపతి 
| 
3 వెంకటాచలమయ్య 
| 
4 అప్పయ్య 
| 
ర్‌ లక్ష్మీపతి 
నాయనా మనను 
6. వెంకటకృష్ణయ్య వెంకటాచలమయ్య రామయ్య సుబ్బయ్య 
?-19066 మరణం పురుషసంతతి లేదు పురుష సంతతి (నిన్సంతు) 
క్రీ. శ. 1646-1938 లేదు 
(92 సంవేత్సరాలు) 
7. దక్షిణామూర్తి సీతారామయ్య శంకరయ్య 
క్రీ.శ. 1877- 1947 (పురుషసంతతి లేదు) బ్రహ్మచారి 


70 సం॥ల వయసు 


8. వెంకటకృష్ణయ్య 
జననం; 
15-7-1912 


వేరే చారిత్రక ఆధారాలవల్ల తిమ్మన గారి రచనా కాలం క్రీ.శ.1630 అని కచ్చితంగా 
నిర్ణయించవచ్చును. ఆయన కంకంటి పాపరాజుగారి సహశ్రోత అనే సంగతి 
నిర్వివాదాంశం. పాపరాజుగారి ఉత్తరరామాయణాన్ని ఒక వేఖకుడు ' ప్రజోత్పత్తి నాయ 
సంవత్సర పుష్య బహుళ ఏకాదశీలు మందవారం వరకు” వ్రాసుకొన్నాడు (0.9). ఇది 
క్రీ.శ. 1632 జనవరి 6వ తేదీ శనివారం అయింది. అంటే ఉత్తరరామాయణ రచన కనీసం 
1630కి పూర్ణం అయి ఉండాలి. కంకంటి పాపరాజుగారూ, వారి సహశ్రోత 
తిమ్మన్నగారూ, టేకుమళ్ళ రంగశాయి మొదలైన స్నేహితులందరూ ఈకాలం వారేనని 
నికరంగా చెప్పవచ్చు.*! ఈ కవిమిత్రులలో మిగిలినవారిని గురించి తెలుసుకుందాం. 


11. ఈ కాలనిర్ణయాన్ని చేయడానికీ ఆధారాలను మిత్రులు యస్వీ జోగారావుగారు తొలిసారి 
గుర్తించారు. ఆంధ్రపత్రిక సారస్వకానుబంధం, ఆదివారం, 7-8-1955. 


పుష్పగిరి తిమ్మన్న. అతని కవిమిత్రులు 583 


2. కంకంటి పాపరాజు : ఈయన రాజనీతి గణిత శాస్త్రాలు బాగా చదువుకొన్నాడు. 
తను గణితశాస్త్ర రత్నాకరుణ్ణని గద్యలో చెప్పుకొన్నాడు. రాజయోగి, మదనగోపాల 
భక్తుడు. అతనీ దయవల్ల కలిగిన కవిత్వసాహిత్యశాలి. గోపాలుని భక్తుడు కనుక ఆ దేవుణ్ణి ' 
ప్రస్తుతించే గ్రంథాలు ఇష్టపడి చదివాడు. చింతపూడి ఎల్లన్న వ్రాసిన రాధామాధవం, 
విష్ణుమాయా నాటకాలను చదివి సంతోషించి ఉంటాడు. ఎల్లన్నగారు నాటకం అని పేరు 
పెట్టినా ప్రబంధమే వ్రాశారు. ఆ కథను ఎందుకు యక్షగానంగా మార్చకూడదు అనే ఉద్దేశం 
పాపరాజుగారికి కల్లినట్టుంది. వెంటనే విష్ణుమాయావిలాసం వ్రాయాలనుకొన్నారు. 
పుష్పగిరి తిమ్మన్న వంటి హితకావ్యా ఘటనావిముఖులకు చెప్పారు. వాళ్ళు ఆ యక్షగానం 
వ్రాసి 'భక్తి గృతి నిమ్ము మదనగోపాలునకు సద్గుణనిధాన పాపరాజ ప్రధానః!' అన్నారు. 
ఆయన అలాగే చేశాడు. 

ఈ యక్షగానాన్ని పాపరాజుగారు 1600 ప్రాంతాలలోగాని, అంతకుముందుగాని 
వ ఉండవచ్చు. రచనా ప్రక్రియ చూస్తే ప్రాచీనత కనబడుతుంది. కందుకూరి రుద్రకవి 

సుగ్రీవవిజయంలాగ పాత పద్ధతిలోనే నడుస్తుంది. ఇందులో విష్ణుమూర్తి మోహినీవేషంలో 
వివగర్వభంగం చేయడాన్నే కథనం చేశారు. 

మగతనంబున నుండి జగముల-మరులుగొల్చెడు వన్నె కానిని 

మగువతనముల (భ్రమలపెట్టుట- మరియు నరుదా! 

నలువనేర్చున సృ జనచేసిన - చెలువలకు బుధులెల్ల భమయగ 

నలువ తండ్రీయె చెలువర్చైడే- వలచుటెంత? (విష్ణుమాయానా టకం, పుట 6) 

ఈ యక్షగానాన్ని 1955లో వావిళ్ళవారు ప్రకటించారు. నేలటూరి వెంకట 
రమణయ్యగారు సుడీర్ణమైన ఉపోద్దాతం వ్రాశారు. చాలా చారిత్రక విషయాలను 
చర్చించారు. దీని ప్రాశస్తాాన్ని 'వివరించారు. ఈ యక్షగానాన్ని వ్రాశాక పాపరాజుగారు 
ఉత్తర రామాయణాన్ని తెనిగించాలని అనుకొన్నారు. మన _ సాహిత్యంలో 
తిక్కనగారంతటీ మహాకవి నిర్వచనంగా దీనిని వ్రాశారు. మళ్ళీ అదే కావ్యాన్ని 
వ్రాద్దామనుకోవడం సాహసమే. అయినా పాపరాజుగారు ఇలా జవాబు చెప్పారు: 

వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యుంబై తగం జేసె ను 

త్తరరామాయణ మందు మరి ప్రబంధంబూని నిర్మించుటే 

సరసత్వంబని ప్రాజ్ఞులార నిరసింపంబోకుడీ రాఘవే 

శ్వరు చారిత్రము నెంద రెన్నిగతుల౯ వర్ణించినం గ్రాలదే? (ఉత్తర. 1-14) 


తిక్కనగారు చివరలో వదలిపెట్టిన భాగాలను కూడా పాపరాజుగారు తెనిగించారు. 
'మృదువచోధారార్థ సందర్భ నిర్బరతత్తద్రసముల్‌ రహింపి ఇది రచింపబూనారు (1-13). 
పుష్పగిరి తిమ్మనగారి సహాయంతో తుదముట్లా రచించారు. కొంతమంది సాహితీపరుల 
దృష్టికి తిక్కనగారి ఉత్తరరామాయణం కన్నా పాపరాజుగారిదే చాలా బాగుంటుంది. ఆ 
మాటకొస్తే వాల్మీకికన్నా కొన్ని ఘట్టాలలో పాపరాజుగారే మిన్న అనేవాళ్ళు ఉన్నారు.!2 
హనుమచ్చాస్త్రిగారు పాపరాజుగారి సొగసులు చూపించారు. 


584 : సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి 


సీతమ్మను అడవులలో వదలిపెడుతున్నప్పుడు లక్ష్మణుడు వాల్మీకి ఆశ్రమాన్ని చూపించి 
“పుణ్యంచ రమణీయంచ మా విషాదం కృథాః శుభి'' అంటాడు. ఇది అస్వభావికం అని 
పాపరాజుగారి లక్ష్మణుడు “మితిలేని యీ మిడిమేలంపు మొకముల బలగమే జననినీకు”' 
అని ఏడుస్తున్నాడు (6-273). అసలు పాపరాజుగారి లక్ష్మణుడు ఆ వార్త చెప్పడానికి నోరు 
తెరవలేకపోతాడు. “నన్ను .శపించు” అని కాళ్ళమీద పడి ఏడుస్తాడు. పెదవులు 
తడుపుకొంటాడు. మహనీయుడు ఇంతటి దీనావస్థలో ఉండడం జానకి 
చూడలేకపోతుంది. కారణం ఊహించలేకపోతుంది. “తండ్రీ! జననిందిత కృత్యాలేమైనా 
చేశావా? అంటుంది. “అన్నపై ఉన్న భక్తి తొలగిందా?' అంటుంది. 


గురునింద యాచించితో- పరదూషణ చేసితో కృపారహితుడవై 
శరణన్నవారిద్రోచితో- యరులకు వెన్నిచ్చి వేగ యరుదెంచితో (ఉత్తర. 6-261) 


సరిగ్గా ఇలాగే ధర్మరాజు కూడా అర్జునుణ్ణి ప్రశ్నించాడు. కృష్ణ నిర్యాణం చెప్పలేక కన్నీళ్ళు 
పెట్టుకొన్న తమ్ముణ్ణి చూసి ధర్మరాజు వరసపెట్టి ప్రశ్నలు కురిపించాడు. (భాగవతం. 
1-352, 354) 


బమ్మెర పోతరాజుగారంత ఆవేశంతోనూ కంకంటి పాపరాజుగారు రచన చేస్తారు. 
అందుకే వెంటనే వారి పద్యాలు హృదయానికి హత్తుకుంటాయి. తిక్కనగారి కవిత్వం కన్నా 
పసందుగా ఉందనిపిస్తుంది. తిక్కనగారు ఒక మాట చెప్తే మనం పది ఊహించుకోవాలి. 
పాపరాజుగారు పది మనం ఊహించుకోమంటే పన్నెండు పదమూడు చెప్పేస్తారు. కొన్ని 
దృశ్యాలు చక్కగా చూపెడతారు. లక్ష్మణుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు మళ్ళీ 
వస్తాడేమో అని సీతమ్మ ఆ త్రోవనే చూస్తూ నిలబడిపోయింది. ఇక్కడ పాపరాజుగారు 
రెండు గొప్ప పద్యాలు వ్రాశారు. 


రమణి మరికొంత వడిదాక రథము. జూచు 
దరుణి మరికొంతసీపు కేతనము జూచు 
గాంత మరి మీద రథపరాగంబు జూచు 
బడతి మరి యంతటను పట్టి బయలుసూచు 


చూచి చూచి చొక్కి న్రుక్కి తాలిమదక్కి 

పగల బొగిలి యూర్చు సెగల నొగిలి 

దిగులు దిగులు గుండి పగజెంది బెగడొంది 

యలసి సాలసి మూర్చలొలసి తెలిసె. (ఉత్తర. 6,299-300) 
మూర్చతీరాక తాను అడవులకు వెడతానంటే రాముడు ఒప్పుకొనడాన్ని 
తలచుకొంటుంది. “కోరిన పనికియ్యకొనుటది కరుణా ప్రబంధమ్మునకు ఫల గ్రంథమేమొ' 
అని విలపిస్తుంది. పాపరాజుగారి సీతమ్మ నిజంగా కరుణా ప్రబంధమే. ఈ ఘట్టంలో వీరిని 
ఇంత మెచ్చుకొస్నా వేరే చోట్ల హర్షించలేం. రావణాసురుడు రంభను బలాత్కారం చేస్తాడు. 
౪ సందర్భంలో తిక్కనగారు 'అనంగా క్రీడా సంగతి నెంగిలి కావించె అని మర్యాదగా 
అన్నారు (ని. 6-74). పాపరాజుగారు అలా పోనిస్తారా? 


పుష్పగిరి తిమ్మన్న్య అతని కవిమిత్రులు 585 


కుసుమమంజరు లన మించు గుబ్బచన్ను లగడువడ బిట్టు కరముల నలమియలమి 
నీవి సడలించు బడలించె నెలత నపుడు కఠినరతుల నలంచె రాక్షసవిభుడు. 
(ఉత్తర. 4-217) 
ఒకవిధంగా చూస్తే ఇటువంటి వర్ణనలు కవికొలప్రభావం వల్ల 'చేశాడనిపిస్తుంది. 
అప్పుడప్పుడే పచ్చి శృంగారాన్ని పదాలుగా పాడడం, బహిరంగంగా మెచ్చుకోవడం 
మొదలవుతోంది. తంజామారి ప్రభావం ఉత్తరాదికి కూడా పాకసాగింది. ఇటువంటి 
పరిస్థితులలో ఏ కొద్దిమందో శృంగార ప్రబంధాలు వ్రాయకుండా విజ్ఞానసర్వస్వాలూ 
మొదలైనవి వ్రాస్తారు. అటువంటి అరుదైనవాళ్ళలో టేకుమళ్ళ రంగశాయి ఒకడు. 

3. టేకుమళ్ళ రంగశాయి: కంకంటి పాపరాజులాగే పుష్పగిరి తిమ్మనగారితో 
టేకుమళ్ళ రంగశాయి కలిసి చదువుకున్నాడు. ఆయన ధర్మపురి నివాసి. రామభద్రయ్యగారి 
శిష్యుడు. తిరువళ్ళూరు ప్రాంతంలో ఉన్నాడు. ఆ గ్రామంలో ఉండే దైవం 
వీరరాఘవస్వామి. ఆయనమీద రంగశాయి ఒక శతకం చెప్పాడు. కృష్ణరాజ దండకం ఒకటి 
విరచించాడు. పాపరాజుగారు విష్ణుమాయావిలాస నాటకం వ్రాస్తే ఇతడు జానకీ 
పరిణయం అనే యక్షగానం చెప్పాడు. తరువాత భాగవతాన్ని ద్విపద కావ్యంగా 
వ్రాయాలని అతనికి తోచింది. విద్యానిధేకాక తన సహశ్రోత అయిన పుష్పగిరి తిమ్మనగారి 
సహాయం తీసుకొని పన్నెండు స్కంధాలను వ్రాద్దామనుకొన్నాడు. 

'వ్యాసప్రోక్ట భాగవతము తూచాయ్దైన వదలిపోనీక' వ్రాసిన రసిక బమ్మెర 
పోతరాజుగారిని నుతించి రామాయణ భారతాలను ద్విపద కావ్యాలుగా వ్రాసిన 
రంగనాథుణ్జీ, చిట్టేపాటి తిరుమలభట్టుగారినీ స్తుతించి చారుకవిత్వ సుజ్ఞాన రహస్య 
సారజ్ఞుడైన తిమ్మనగారిని పిలిచి అతని సహాయత నతులోక్తియుక్తి చాతుర్భశాలియై 
టేకుమళ్ళ రంగశాయి భాగవతాన్ని డ్విపదగా వ్రాశాడు. పుష్పగిరి తిమ్మనగారు ఈ 
రచనలో తోడ్చడ్డ సంగతి కవి గ్రంథం ఆద్యంతాలలో స్పష్టంగా ప్రకటించాడు. 
పోతరాజుగారి గ్రంథాన్ని సరిగ్గా అనుసరించి రచించాడు. అతడు తుదముట్లా రచించినా ఈ 
ద్విపద భాగవతం నేడు పూర్తిగా దొరకడం లేదు. నాలుగు స్కంధాలు మాత్రమే 
లభిస్తున్నాయి. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో దీని ప్రతి ఒకటి ఉంది. (౧.765) 

రంగశాయి ద్విపదగా భాగవతాన్నే కాక వాణీవిలాస వనమాలిక అనే మరో 
గ్రంథాన్ని వ్రాశాడు. ఇది చాలా కొత్త తరహా రచన. వేదాలు, పురాణాలు, 
ఉపపురాణాలు, స్మృతులు, షడ్డర్శనాలు, శిక్ష వ్యాకరణం, నిరుక్తం, ఆయుర్వేదం - 
ఒకటేమిటి? అన్నింటి సారాన్నీ సేకరించి ఒక విజ్ఞాన సర్వస్వాన్ని క్రోడీకరించాడు. 2574 
గద్యపద్యాలను నాలుగాశ్వాసాలుగా వ్రాశాడు. ఇంకా చాలా గ్రంథం ఉండి ఉంటుంది. 
వేదశాఖా సూత్రకల్పాంగ సంఖ్యానంతో మొదలుపెట్టి వాస్తుశాస్త్రం దాకా వివరాలు 
సేకరించి దండ గుచ్చాడు. వనమాలలో అన్ని బుతువుల లా ఉండాలంట. 
వనమాలా లక్షణం ఇలా ఉంటుంది. 13 


13. వాణీవిలాసవనమాలిక, మద్రాసు ప్రాచ్యలిఖిత గంథాలయ ప్రచురణ, నెం.28, పీరిక పుట శత 
ఉదాహరించారు. 


586 సమగ్రాంధ సాహిత్యం - రెండవ సంపుటి 


అజానులంబినీ మాలా సర్వర్హు కుసుమోజ్జ్వలా 

మభ్యస్తూలకదంబాఢ్యా వనమాలేతి కథ్యతే. 

ఈ గ్రంథంలో వనమాలా లక్షణాలు ఉన్నాయి. నైమిశారణ్యంలో పూసిన వివిధ 
పురాణపుష్పాలన్నీ ఇందులో సూతుడు గుచ్చాడు. శౌనకాది మహామునులు ఎన్నో 
పురాణాలు వేరువేరుగా విన్నారు. అందుకే నారు సూతుణ్ణి ఇలా అడిగారు. 

మున్ను పురాణార్థములే - వున్నవి యేవర్లురీతి నమరగసంక్షే 

పోన్నతి విస్పష్టముగా - సన్నుతసారార్థమెల్ల జతురత జెపుమా (వాణీ. 1-53) 

ఈ ర్రంథంలో రంగశాయి అన్నింటినీ వర్గీకరించి సంక్షేమంగా స్పష్టంగా చెప్పాడు. 
అయితే ఇతడు చెప్పుకొన్న సొంత విషయాలలో కొంత అస్పష్టత ఉంది. వాణీవిలాస 
వనమాలిక వాద్దామనుకొన్నప్పుడు అతని బంధువులిలా అన్నారట. 


ఉరుశుభనన్మతి౯ దిరువళూరిపురాధిప వీరరాఘవ 

స్థిరశతకంబు కృష్ణగుణదీపితదండక మొప్పుజానకీ 

పరిణయ యక్షగానమును భాగవత ద్విపద ప్రబంధము! 

విరచన చేసినట్టు లిది వేడ్క నొనర్చుము రంగదీనిదీ. (వాణీ.1-26) 


ఈ పద్యం వల్ల అప్పటికే రంగశాయి భాగవత ద్విపద ప్రబంధ రచన చేసినట్లు 
తెలుస్తూంది. దాని తరువాతనే వాణీవిలాస వనమాలిక వ్రాశాడనుకోవాలి. కాని భాగవత 
అవతారికలో ఇలా ఉంది: 


సరసత రచియించి సకలశాస్త్రముల - వరసారములుగూర్చి వాణీవిలాస 
వనమాలికాఖ్యకావ్యము నొనర్చితివి- జననుతుండవు రంగశాయి మంత్రీంద్ర. 


అవతారికలో ఇలా చెప్పుకొనడమే కాక ద్విపద భాగవతం గద్యలో కూడా ఈ (గ్రంథాన్ని 
పేర్కొన్నాడు: 
కళ్యాణమయశుభంకరవాసు “పేరు - కల్యాణవెంకటాగనివాసు పేరు 
అంకితంబుగ తత్సదాంబుజధ్యాస - సంకీర్పనాదినిశ్చలభక్తితత్త 
వనజాతభాస్కరవాజీవిలాస - వనమాలికాకృతివరనిర్మాణ 
బంధురశేముషీపాండిత్యసత్య- సంధానభాషాప్రసంగప్రవీణ (౫.765) 


ఇలా వాణీవిలాస వనమాలికను భాగవతంలోనూ, భాగవతాన్ని అందులోనూ 
పేర్కొనడం వల్ల ఏది ముందు వ్రాశాడో, 'ఏది తరువాత వ్రాశాడో తెలియదు. రెండూ భారీ 
ఎత్తు రచనలే. ఒకటి పన్నెండు స్కంధాల కావ్యం; రెండోది సకల కాసస్తాల వరసారం. 
వీటిలో ఏది ముందు వ్రాశాడో తెలియదు. డ్వీపద భాగవత రచనకు పుష్పగిరి 
తిమ్మనగారు సహాయం చేసినట్టే వాణీవిలాస వనమాలికకు కూడా ఇంకొక కవి 
తోడ్పడ్డారు. అతని పేరు మహంకాళి వెంకటపతి. 


4. మహంకాళి వెంకటపతి: మొట్టమొదట వాణీవిలాస వనమాలికను వ్రాయాలనే 
సంకల్పం రంగశాయికి కల్గినప్పుడు దేవుడు కలలో కనబడి “నా భక్తుడొకడు నీకు 


పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 587 


ఇందులో సాయపడతా'డని చెప్పాడు. “అగణిత సుగుణుండును ప్రబంధ కల్పనా 
ధురంధరుండును నగు మద్దా సుండొకరుండు సహాయుండుగా” ఉండే ఆ కృతిని దేవుడు 
తనకు అంకితం ఇమ్మన్నాడు.!* ఈ కల సంగతి బంధువులకు చెప్తే వాళ్లు మహంకాళి 
వెంకటపతి సహాయం స్వీకరించమన్నారు. అతని గురించి ఇలా చెప్పారు: 


వరకవి బహుశ్రుతుడు శేషగిరినివాస- భక్తుడు వివేకియు బహు ప్రబంధకర్ణ 
విశదమతి శ్రీమహంకాళి వేంకటపతి-చెలిమికా డౌట దళు కార్యసిద్ధి నీకు 
(వాణీ, 1-28) 


ఈ చెలిమికాడు చతుర్వీధ రచనలు ఎరిగినవాడని, అతడు నీ కృతిని నిర్వహిస్తాడని 
చెప్పాడు. అతడు తుదముట్టా తోడ్పడి నిర్వహించాడు. రంగశాయి అందుకు కృతజ్ఞత 
చెప్పుకున్నాడు. గద్యలో ప్రతి ఆశ్వాసంలోనూ మొదట మహంకాళి వెంకటపతిని 
పిర్కొన్నాడు. వాణీ విలాస వనమాలికా గద్య ఇలా మొదలవుతుంది: 

“ఇది శ్రీమదలమేల్మంగా వేంకటేశ్చరవరప్రసాదకవితావిచిత్ర కుత్సగోత్ర పవిత్ర 
మహంకాళి అప్పకొండార్భపుత్రసకలకవిస్తోత్రపాత్ర వినయగుణసమేత వెంకటపతి 
సహాయటేకుమళ్లాన్నయ... రంగశాయి ప్రణీతంబైన వాణీవిలాసవనమాలిక'' 

మహంకాళి వెంకటపతి బహుగ్రంథకర్హ అని రంగశాయి చెప్పాడు. అయితే ఆయన 
వ్రాసిన కావ్యాల పేర్లు అయినా మనకు తెలియవు. అయితే టేకుమళ్ళ రంగశాయి నిజాయతీ 
ధర్మమా అని కనీసం ఇతని పేరైనా మనకు తెలిసింది. పుష్పగిరి తిమ్మనగారి 
సహక్రోతలందరూ చిత్తశుద్ధి కలవారు. తమకు చేయూతనిచ్చినవారి పీరు మరువరు. వారి 
సహతశ్రోతలే కాక సమకాలికులు కూడా అలాంటివారే. కంకంటి పాపరాజుగారి తమ్ముడు 
నరసింహరాజు కూడా తనకు తిమ్మనగారు తోడ్పడిన సంగతి విశదం చేశారు. 


5. కంకంటి నరసింహరాజు : ఈయన సరసవిద్వత్కవి. జనులకు తాను శరణ్యుడనని 
చెప్పుకొన్నాడు. ఇతడు కలం పట్టుకునేనాటికి పాపరాజు మరణించాడు. అన్నగారు 
విష్ణుమాయావిలాసం యక్షగానంగా రచించి పేరు పొందారు. ఆ యక్షగానంలో శివ 
గర్జ్భభంగమే ఉంది. విష్ణుమాయలు చాలా ఉన్నాయి. వాటినన్నింటినీ మలిరాయల 
యుగంలోని చింతపూడి ఎల్లన్న్మ అయిదాశ్వాసాల ప్రబంధంగా రచించాడు. 
విష్ణుమాయానాటకం అని పేరు పెట్టారు. అది చాలా రసవంతంగా ఉంటుంది. దానిని 
చదివిన నరసింహరాజుకు తాను కూడా అదే విషయాన్ని ద్విపదకావ్యంగా వ్రాయాలని 
సంకల్పం కలిగింది. అయితే ఎవరికి అంకీతం ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు 
అన్నగారు కలలో కనబడి ఆ సమస్యను పరిష్కరించాడట. 


అతులమౌె విష్ణుమాయానాటకంబు- వితతవాగ్ర్వఖరి ద్విపద గావించి 

యీ విశ్వహితకృతి కేవేల్చు నధిపు-గావింతు నని యాత్మ గణియించు నపుడు 
దురితసరోరుహతుహినభానుండు- సరసుండు పాపరాజప్రధానుండు 

నాకలలో నొక్కనాడు గాన్పించి-యేకతంబున గూర్మి నెనగ నిట్లనియె 


14. వాణీవిలాసవనమాలిక, 1-17 


588 | సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


నాకూర్మిసోదర నరసింహ నీవు-చేకొని డ్విపదగా జేసినయట్టి 

అనుపమవిష్ణుమాయానాటకమున- కనురూపవిభు డెవ్వడని తలంచెదవు 

దానికి విభుడు సీతామనోహరుడె-కాని తదన్యుడు కలడె లోకమున? 

(విష్ణుమాయా, ద్వాపద)]5 
కృతిపతిని వరించుకొన్నాక కంకంటి నరసింహం ఈ (గంథ రచనలో తనకు 
సహాయుడు కావాలని భావించాడు. అన్నగారి స్నేహితుళ్లే పిలిపించాడు. 

అనముని పుష్ప గిర్యప్పన్నతనయు-ఘను సంస్కృతాం[్రైక కపనాతిదక్షు 

మాయన్న సఖుని తిమ్మనకవి గృతిస-హాయుని బిలిపించి యమ్మేటితోడ. 

ద్విపద విష్ణుమాయానాటకాన్ని కంకంటి నరసింహం రచించాడు. అయితే ఇందులో 
నరసింహం ప్రజ్ఞగాని, ఉపజ్జగాని ఏం లేదు. చింతలపూడి ఎల్లన్న వ్రాసీవ పద్యకావ్యానికి 
నకలుగా వ్రాశాడు. అవే కథలు, అదే ప్రణాళిక సాధ్యమైనంత వరకు అవే మాటలు. 
ఎల్లనగారి వర్ణనలు, లోకోక్తులు అన్నీ నరసింహరాజు ద్విపదలోనికి దిగుమతి చేశాడు, 
పద్యాలకు పద్యాలు ద్విపదలుగా మార్చడానికి సహితం పుష్పగిరి తిమ్మనగారి సహాయం 
ఎందుకు కావలసి వచ్చిందో తెలియదు. ఈ ఉపకారం చేసినందుకు తిమ్మనగారి పేరు 
చెప్పిన నరసింహరాజు ఏ కారణం వల్లనో చింతలపూడి ఎల్లన్నను ఎక్కడా స్మరించనైనా 
లేదు. ఈ లోపం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దీనికన్నా చిత్రమైనది ఇంకొకటి ఉంది. 
పద్యకావ్యం వ్రాసిన చింతలపూడి ఎల్లన్నను కాక దానిని అనుసరించి ద్విపద వ్రాసిన 
నరసింహరాజునే నిఘంటుకారులు ప్రామాణికంగా పరిగణించారు. శబ్బరత్నాకరంలో 
బహుజనపల్లివారు ఇతణ్ణి అయిదో తరగతి కవిగా అంచనా వేశారు. ప్రయోగాలను 
స్వీకరించారు. చింతలపూడి ఎల్లన్నకు రావలసిన కీర్ణీ రాలేదు. కంకంటి నరసింహరాజు 
వ్రాసిన ద్వాపద ముందుగా అచ్చుపడడం దీనికి ఒక కారణం. ఈ కావ్యాన్ని క్రీ.శ. 1865లోనే 
విద్వన్మనోరంజని ప్రెస్సువారు ప్రకటించారు. పాలపర్తి నాగేశ్చర శాస్తులుగారు 
పరిష్కరించారు. ఈ ద్విపద కావ్యాన్నీ, చింతలపూడి వారి కావ్యాన్నీ తైపారు వేసి నేలటూరి 
వెంకటరమణయ్యగారు చాలా విషయాలు తెలియజేశారు. పుష్పగిరి తిమ్మన తానే చాలా 
విషయాలు తెలియజేశారు; పుష్పగిరి తిమ్మనగారే కంకంటి నారసింహము పేరిట ఈ 
గ్రంథాన్నీ రచించారేమో  విచారించవలసిందని నేలటూరివారు భావిస్తున్నారు. 
భావిపరికో ధకుల పరిశ్రమవల్ల దీనిలోని నిజం వెలువడవలసి ఉందన్నారు." వాస్తవానికి 
పుష్పగిరి తిమ్మనగారి గురించి, వారి కవిమిత్రుల గురించి ఎంతైనా పరిశోధన చేయవలసి 
ఉంది. 

6. ధరణిదేవుల రామయమం త్రి : పుష్పగిరి తిమ్మనగారు ధరణిదేవుల రామయ్య అనే 
మరొక కవికి కూడా ఒక కావ్యం వ్రాసి పెట్టారని లోకంలో పుకారుంది. ఆ కావ్యం పేరు 
దశావతార చరిత్ర. క్రీ.శ1600 ప్రాంతాలలో నెల్లూరి మండలంలో ధరణిదేవుల వారి 
15. ఈ పాదాలను నేలటూరి వెంకటరమణయ్యగారు ఉదహరించారు. విష్ణుమాయావిలాసం, 


యక్షగానం, కంకంటి పాపరాజు రచన, వావిళ్ళ ప్రచురణ, పుట 13. 
16. విష్ణమాయాపిలాసం, యక్షగానం, పీఠిక, పుటలు 14-15. 


పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 589 


కుటుంబం ఉండేది. నాగమంత్రి అనే ఆయన మంచి ప్రయోజకుడు. ఎందరికో రోజూ 
అన్నదానం చేసేవాడు. అతని కుమారుడి రామయ్య. ఈయన అష్టభాషాకవిత్వతత్త వై 
సంవేది. రోజుకో ప్రబంధం రచించగల దక్షత కలవాడు. శ్లేషపదాల చెలువాలు చూపిస్తూ 
పదకావ్యార్థ టోషాలు విసర్జించి సరసమైన రత్యాదిన్థాయీ భావాలు, శృంగారాది రసాలు 
లలితంగా సత్కవి మాత్రమే చెప్పగలడని రామయ్య నమ్మకం. ఇతడు మగదల కృష్ణయ్య 
అనే ప్రముఖునికి అప్పుడు. 


క్రీశ. 1630 ప్రాంతాలలో ప్రళయకావేరి పట్టణంలో మగదల వారిది చాలా 
పలుకుబడికల కుటుంబం. మగదల తిమ్మన్నగారు రాజభోగాలు అనుభవిస్తూ 
ఉండేవారు. వీరవెంకటపతిరాయలవారాయనకు ఉభయ చామరాలు, పట్టపేనుగు, 
దంతాల పల్లకి మొదలైనవి మంజూరు చేశారు. పూర్వకాలం రాజుగారు అనుమతి 
ఇవ్వకపోతీ ఇటువంటివి ఎంత ధనవంతుడైనా వాడుకోకూడదు. మగదల తిమ్మన్నగారికి 
పద్మనాభం అనే తమ్ముడున్నాడు. ఆయన గొప్ప పండితుడు. భర్హ్చృహరి సుభాషితాలు 
శతకత్రయంలోని ప్రతి శోకానికి వ్యాఖ్యానాలు చెయ్యగలడు. రామాయణాది అనేక 
గ్రంథాలలో సిద్ధాంత పూర్వపక్షాలు చేయగల విద్వాంసుడు. ఈ పద్మనాభంగారికి 
అయిదుగురు కొడుకులు. వారిలో రెండవవాని పేరు కృష్ణయ్య. మంచి పండితుడు. మేధావి: 
అయితే దుబాసీగా ఉద్యోగం చేసేవాడు. ప్రళయకావేరి పట్టణంలో డచ్చివారి గిడ్డంగులు 
ఉండేవి. స్థానికులతో వ్యవహరించడానికి వాళ్ళకి రెండు భాషలూ తెలిసినవాడు కావలసి 
వచ్చాడు. బహుశ వాళ్ళు అరబ్పీ, పారసీక భాషల్లో మొదట సంభాషించేవారేమో! మగదల 
కృష్ణయ్య క్రమేణా డచ్చివారి భాషను నేర్చుకొన్నాడేమో! ఈ వివరాలేం తెలియవుగాని 
మగదల కృష్ణయ్యకు బైగోవరక్కంగు పారసీ, మక్కా, మలాక మొదలైన రకరకాల 
అంతదడ్వీపాల ధరణీపతులు పట్టపు టేనుగులు, పట్టుబట్టలు, పచ్చకర్పూరాలు, పడమటి 
పన్నీరు చెంబులు, పరిచారికా జనాలను కానుకలుగా పంపేవారు. మగదల కృష్ణయ్య భోగం 
దేవేంద్రవైభవంలాగా ఉండేది. 


కృష్ణయ్య చాలా మంచి కవులను పోషించినట్టుంది. ఇతని మీద ఎందరో. 
““బిరుదావళీ, చక్రవాళభోగావళీ, త్యాగఘోషణాయక్షగానో దాహరణ తారావళీ శతకాది 
కవితా రచనా విశేషాలు” రచించేవారు. వాటిని మెచ్చుకొనే రసజ్ఞత కృష్ణయ్యకు ఉండేది. 
ఈయన ధరణిదేవుల రామయ్యను పిలిపించి కృష్ణుని దశావతారాలు కృతిగా రచించి 
అంకితం ఇమ్మని అడిగాడు. 'రసికజన కంఠాభరణ శ్రీకృష్ణ దశావతార చరిత్ర' అనే పేరు 
పెట్టి ఈ మహాప్రబంధాన్ని ధరణిదేవుల రామయ్య ప్రారంభించాడు. ఇది రసికజన 
కంఠాభరణం కనుక, అవసరం ఉన్నా లేకపోయినా అవకాశాలు సృష్టించి, అడుగడుగునా 
శృంగార వర్ణనలు చేశాడు. ఇది పది ఆశ్వాసాల సుదీర్ణ కావ్యం. ఇందులో 2477 
గద్భపద్యాలున్నాయి. 

కూర్మావతార కథను చాలా విపులంగా 643 గద్యపద్యాలతో చెప్పాడు. 
దూర్వాసుని పుట్టుక నుంచి అతనికి ఒక చిన్నది పువ్వులదండ ఇవ్వడం, దానినతడు 
దేవెంద్రునికి బహూకరించడం, ఆ మదాంధుడు దానిని ఐరావతానికి ఇవ్వడం, ఆ మదగజం 


590 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అపచారం చేయడం దగ్గిరనుంచి విపులంగా అన్నీ వర్ణించడంతో ఇంత కథ పెరిగింది. ఈ 
యుగంలోని కొన్ని కావ్యాలలో అన్ని అశ్వాసాలూ కలిపితీ 643 గద్యపద్యాలుండవు. 
అటువంటిది రామయ్య ఒక్క కూర్మావతారమే ఇంత వర్ణించాడు. 


అయితే ఈ దశావతార గాథలను బమ్మెరపోతరాజుగారు విపులంగా, ఉప్తేజ 
కరంగా, ఉద్రేకంతో తమ భాగవతంలో కథనం చేశారు. ఉదాహరణకు, కూర్మావతార 
ఘట్టంలో శివుడు హాలాహలం భక్షించే ఘట్టంలో పోతరాజుగారు ఈ పద్యం వ్రాశారు: 


(మ్రీంగెడీవాడు విభుండని- మింగెడిదియు గరళమనియు మేలని ప్రజలన్‌ 
మైంగుమనెడి సర్వమంగళ- మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో.(భాగ. 8-241) 


ధరణీదేవుల రామమంత్రి చిత్రించిన పార్వతి ఇంత ఉదాత్తంగా లేదు. సురాసురులు 
భయపడి వచ్చారు. వాళ్ళ భయం వారించాలని శివుడు అనుకొన్నాడు. అప్పుడు పార్వతి 
చిన్నపోయింది. ఆయన దరహాసం ఇగురులొత్త ‘భామా, ఏటికి చిన్నబోయెదవు* అని 
“ఏమయినగానీ దద్విషము భక్షింతు వినోదంబుగాన్‌ అని శివుడు అన్నాడు. ఇంకా ఈ 
పార్వతికి ఇలా హితోపదేశం చేయవలసి వచ్చింది: 


వచ్చినవారికి నాపద-వచ్చిన నది పరిహరించు వాని ప్రభుత్వం 
బెచ్చేనుగాని మరి పౌర-పొచ్చెము గావించినం బ్రభుత్న్వముగలదే? (2-223) 


ఈ ఒక్క ఘట్టంలోనే కాదు, ఇతర సన్నివేశాలలో కూడా పోతరాజాగారి ముందు 
రామయ్య పాలిఫోతాడు. భాగవతములోని వామనావతారఘట్టంలో “ఇంతింత 
వటుడింతై” అనే పద్యం సుప్రసిద్ధం (8-260). రామయ్య వ్రాసినది చూడండి. 


పెరిగంక వామన డంత దంతిపాడవై పృ ధ్వీధరంబంతయై 
శరదంభోరుహమి త్రశీతకరనక్ష త గ్రహస్వర్మహా 

స్ఫురింతుండై జనలోకమవ్వలిజగంబు నృత్యము న్మించుచు౯ 

హరిదంతంబులు నిండి మెండుకొనె నత్యాశ్చర్య మేపారగక (దశ, 5-112) 


పోతరాజుగారు వామనుణ్ణీి పెంచుతున్నప్పుడు ఏనుగులు, కొండలు మొదలైనవి 
ఎక్కడ కనబడతాయి? ధరణీదేవుల రామయ్య ఇతర ఘట్టాలలో కూడా భాగవతం 
చదివినవాళ్ళకు తృప్తి ఇవ్వడు. ప్రహ్హాదచరిత్రలో హిరణ్యకశిపుని చేత “చదువని 
వాడజ్ఞుండగు' అని చెప్పించారు (భాగ, 7-130). రామయ్య చండామార్కులచేత “దానవ 
నాయక, చదివినగాని వికేకంబురాదు గావున మేమే వాని చదివించి మతిగలవానిం జేసెద' 
అంటారు. (దశా. 4-149) 


పోతరాజుగారి భాగవేతంతో తులతూగకపోయినా దశావతార చరిత్రకు మన 
సాహిత్యంలో విలక్షణమైన ప్రత్యేక స్థానం ఉంది. ఈ కావ్యంతోనే పరకీయ శృంగారం పచ్చి 
దేరింది. రామావతారఘట్టంలో రామయ్య వర్ణించిన అహల్య చరిత్ర చదివితే 'రామ రామ' 
అనక తప్పదు. 120 గద్యపద్యాలలో విచ్చలవిడిగా ఈ ఘట్టం వ్రాశాడు. దీని గురించి 
సముఖం కృష్ణప్పనాయకుని అహల్యా సంక్రందనం చర్చించేటప్పుడు చెప్పుకొందాం. ఇక 


పుష్పగిరి తిమ్మన్న, అతని కవిమిత్రులు 591 


వరాహావతారకథలో దితికి పుత్రవాంఛ కలిగి భర్హవద్దకు వెళ్ళీ ఘట్టంలో రామయ్య 
విశ్చంఖల శృంగారమే వాశాడు. దితి తన చెలికత్తతో తన భర్త గురించి ఇలా 
చెప్పుకొంటుంది: 

తానయి చేరబిల్చి సురతప్రియుడై యొకనాటికైన స 

మ్మానము సేయగా నెరుగ, మానిని యేమని తెల్పుకొందునే 

నేనయి యెన్నడైన దమిహెచ్చినచో దను చేరి యెంత ప్రా 

ద్దైన బదంబులొత్త క్షణ మప్పటి కేమొ ఘటించు గోరికల్‌. (దశ. 8-25) 

ఈ కవి చిత్రించిన దితి రూడా అందరు భారతీయ స్త్రీలలాగే “భర దైవం' 
అనుకొంటుంది. కాని దానికి కారణం వేరే చెప్తుంది. అనవతరసాఖ్య సంధాతయైన 
నేతకంటె దైవంబు కల్లునె కామినులకు' అని అంటుంది. దితి ఒక్కర్తే కాదు. ఈ కావ్యంలోని 
వాళ్లంతా కామినులే. కృష్టావతార ఘట్టంలో సాక్షాత్తూ రాధ వారకాంతలాగ మజాగా 
ఉంటుందని వ్రాశాడు. 


కొప్పున జాజులుక్‌ బిగువుగుబ్బలకుంకుము తేనె మోవిపై 

గప్పురవీడియంబు జిగికస్తురిబొట్టును నిత్యచల్వయుం 

జోప్పడు వారకాంతవలె జూడ్కికి విందొనరించెగాని యొ 

కృపుడు మైల దోప నడయాడదు రాధ ముకుందముందటక. (దశ. 8-57) 

ధరణీదేవుల రామయ్య వ్రాసిన రాధామాధవుల శృంగారం గురించి కూడా చాలా 
చెప్పుకోవాలి. వెలిదండ్ల వెంకటకవి వ్రాసిన రాధామాధవ సంవాదం అనే కావ్యం గురించి 
చర్చించేటప్పుడు ముచ్చటించుకొందాము. రామయ్య ప్రభావం అనంతరకవులపై చాలా 
ముంది. 

ఇతడు చాలా గొప్ప పండితుడు. అష్టభాషా పాండిత్యమున్నవాడు. చిత్రబంధ 
కవిత్వాలు బాగా తెలిసినవాడు. సంస్కృతం పచరించే పట్టున శ్రీనాథుని జ్ఞాపకం 
తెప్పించగల దిట్ట. మంచి ప్రొఢప్రయోగాలు చేయగల జాణ. పండితయ్య పాల్కురికి 
సోమయ్యలలాగ ఎటువంటి సంస్కృత లోకోక్తినైనా, శ్లోకాన్నైనా తెలుగు పద్యంలో ఇట్టే 
యిమడ్చగల ప్రవీణుడు. సమకాలిక వ్యావహారిక ప్రయోగాలను యథేచ్చగా వాడుకోగల 
స్వతంత్రుడు. ఇతడి ప్రయోగాలలో చక్కని వ్యాకరణాంశాలు దొరుకుతున్నాయి. 

నన్నయగారు “కమ్మని లతాంతములకు మొనసి వచ్చు మధుపమ్ముల'' అని ఒక 
లయగ్రాహిలో లతాంతముకులన్‌+మొనసి అనే సంధిలో పమ్మెనసి అనే మకారపు బిడ్డతో 
ప్రయోగం వాడారు (భారతం, ఆది. 5-138). దీనికి చిన్నయసూరి తన వ్యాకరణంలో గతి 
కల్పించలేదు. ప్రొఢవ్యాకరణంలో బహుజనపల్లివారు సూత్రీకరించారు. “ప్రాసంబున 
మకారంబు పరంబగుచో ద్రుతంబునకు మకారాదేశంబగు' అని గతి కల్పించారు 
(ప్రాఢ.సంధి.22). నన్నయగారిడే మరొక ప్రయోగం (అరణ్య.3-113) కూడా 
బహుజనపల్లివారు ఇచ్చారు. ధరణిదేవుల రామయ్య కూడా మకారం ' పరమైనప్పుడు 
ప్రాసంతో ద్రుతంపై మకారపుజడ్డ ఒకటికి రెండుసార్లు వాడారు. కృతిపతి పెదతండ్రి 
తిమ్మయ్యగారిని ఇలా వర్ణించారు: : 


592 సమగ్రాంధ్ర సాహిత్యర - రెండవ సంపుటి 


తిమ్మన మట తీనియలు తేరగ బల్కగ నేర్చు బంధుజా 
" తిమ్మనజూచు బ్రోచు నతిధీప్రకరమ్ముల గైటభాభియా 
తిమ్మనసార గొల్బు నతిధీరత వెంకటమం త్రిపు త్రుడౌ 
తిమ్మనమం త్రిపాటి జగతీస్థలిలోపల మంత్రి గల్లునే? (దశ.పీరిక, 36) 


ఇందులో బంధుజాతిన్‌+మనజూచు అనే చోట, కైటభాభియాతిన్‌+ మనసార అనీ 
రెండు పాదాలలో రెండు చోట్ల ప్రయోగించాడు. జాగ్రత్తగా ఎదికితే రామయ్య రచనలో 
ఇలాంటీ వాడుకలు చాలా దొరుకుతాయి. రఘునాథనాయకుడు వాశాడనుకొనే శృంగార 
 సావిత్రిలో శికాచేయడం, పాదుషా, ఫరమానా పంపడం మొదలైన ప్రయోగాలు ఉన్నాయి. 
ఈ దశావతార చరిత్రలో చంద్రోదయ వర్ణన ఇలా సాగింది: 


ప్రాణనాయక యిదెచూడు పతులగూడి- పాయకుడటంచునతుల నుబల్ఫు, తేజి 
పాదుషాహొశికాచేసీపంపుకాగి- తంపుఫరమానువోలె సుధాకరుండు. 
(దశ. ౩-45) 

రామయ్యమం త్రికి పాదుషాలూ, వాళ్లు పంపే ఫర్మానాలు స్వయంగా తెలుసు. ఈ 
దశావతార చరిత్రను అంకితం పుచ్చుకొన్న మగదల కృష్ణయ్యగారి పినతండ్రి ఒకాయన 
'నవాబుసాహెబూవితీర్ణ సువర్య జాంబూనదాంబ రాసుసమ గ్రామ బహుమానాలు" 
పొందాడు (పీఠిక 58). ఈ నవాబు సాహెబు మరెవరో కాదు. క్రీ.శ. 1639లో ఒకసారీ, మళ్ళా 
పదేళ్ళకు క్రీ.శ.1649లో ఒకసారీ ప్రళయ కావేరీపై దండెత్తిన గోలకొండ నవాబు నేయ్యద్‌ 
మహమ్మద్‌ మీర్‌ జువ్లూ, ఈ నవాబు సాహెబును పేర్కొన్న ఈ కావ్యం క్రీ.శ 1650 తరువాత 
రచించడం జరిగిందని భావించవచ్చు. 


అయితే ఈ కావ్యాన్ని ఎవరు వ్రాశారు? లోకంలో కొందరనుకొనేటట్లు పుష్పగిరి 
తిమ్మనగారే వ్రాసి రామయ్య పీరు పెట్టారా అన్నది పెద్ద ప్రశ, పాపరాజుగారి 
ఉత్తరరామాయణంలో తిమ్మనగారి చేయి కనబడినంత దశావతార చరిత్రలో కనబడదు. 
శైలి, దృక్పథం అన్నీ విభేదాలే. అయినా భూతద్దం పట్టుకొని పరిశీలిస్తే అక్కడక్కడ కొన్ని 
పోలికలు కనబడతాయి. తిమ్మనగారు పూర్వకవి స్తుతిలో “మహాకవి రాజుల 
సంస్కరించెదన్‌' అన్నారు (సమీర.1-9). రామయ్యగారు కూడా విద్వత్కవిరాజుల 
వచన్షీల నెంచారు (దశపీఠిక 9). ఇలాంటి సమానపదాలు ఎంత విరివిగా ఇద్దరూ 
వాడారో తైపారు వేయడం కష్టసాధ్యమైన పరిశోధన. ఓపికతో ఈ కొండ తవ్వితే ఎలుకైనా 
దొరక్కపోవచ్చును. 

పుష్పగిరి తిమ్మనగారికీ, ధరణిదేవుల రామయ్యకూ నిజంగా స్నేహం ఉంటే ఆ 
సంగతి తిమ్మనగారి ఇతర మీత్రులలాగ రామయ్య చెప్పుకోకపోవడం ఆశ్చర్యమే... ఈ 
లోపంవల్ల తిమ్మనగారికి నష్టం రాదు. వారు స్వయంగా కవులు. జరామరణభయం లేని 
యశస్సు వారికుంది. భర్చృహరి ఇలా అన్నాడు: 

జయంతి తీ సుకృతినో రససిద్దాః కవీశ్వరాః 

నాస్తి యేషాం యశకాయే జరామరణజం భయం. (నీతి. 20) 

( 


కట్టా వరదరాజు 593 


దానిని పుష్పగిరి తిమ్మనగారు ఇలా అనువదించారు: 


చతురమతి ప్రసిద్ధియు పచఃపరిశుద్ధి ప్రబంధవర్దన 

స్థితికలనాసముృద్ధి రససిద్దియు హ్‌ యగణ్యపుణ్యభా 

గతులితకీర్ణిదేహధరులై సుకవీశ్వరు లెయ్యెడక౯్‌ జరా 

మృతిజనితో గ్రభీతులువహింపకయిప్పుడునున్నవారిల౯ (నీతి. 20) 


ఇది తిమ్మనగారి పట్ల నిజమే. 


. కట్టా వరదరాజు 


దక్షిణ భారతదేశాన్ని క్రీశ 485లో కరికాళ చోళుడు గొప్పగా పరిపాలించాడు. అతని 
వంశంలో జన్మించిన అనేకులు అటు తమిళదేశాన్నీ, ఇటు తెలుగుదేశాన్నీ పాలించారు. 
కరికాలుని రాజ్యం అంతరించిన 750 సంవత్సరాల తరువాత కూడా అతని సంతతివారు 
నెల్లూరిని పాలించినట్లు తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణం వల్ల తెలుస్తూంది. మరి 
నాల్లువందల సంవత్సరాలకు, అంటే క్రీ.శ.1650 ప్రాంతాలలో కరికాలుని వంశంలోని 
వాళ్లు తెలుగుదేశంలో ఉన్నారు. ఆదిలో కరికాలుడు కావేరికి ఆనకట్ట కట్టించాడు. 
అందుచేత అతని సంతతి వాళ్ళకు కట్టావారనే ఇంటిపేరు వచ్చిందట. ఈ సంగతి కట్టా 
వరదరాజనే కవి తన గ్రంథంలో ఇలా చెప్పుకొన్నాడు: 


ఆ కరికాళచోళాధీశు కీర్ణి- యాకర్ణనీయ మియ్యవని నెయ్యెడల 
నతడు కావేరి కల్లన కట్టగట్ట- నతిశయించెను తదీయాన్నయమున 
బుట్టిన రవివంశభూ భుజావలికి- కట్టాన్వయు లనంగ... 


ఈ వైనం నిజం అయితే కరికాళుని వంశం సుమారు పన్నెండువందల సంవత్సరాలు 
తెలుగునాట వర్ధిల్లుతూ ఉండేదని చెప్పవచ్చును. కట్టా వారికి ప్రాచీన చోళ వంశంతో 
సంబంధం లేకపోయినా, విజయనగర సామ్రాజ్యాధిపతులతో బాంధవ్యం ఉంది. 
వసుచరిత్రను అంకితం పుచ్చుకొన్న తిరుమల దేవరాయల మునిమనుమడి పేరు. 
రామడేవరాయలు. ఈయనా, కట్టా వరదరాజుగారి తండ్రీ తోడల్లుళ్ళు. పోచిరాజువారి 
ఆడపడుచులను చేసుకొన్నారు. వరదరాజుగారి తండ్రీ పేరు హరిదాసరాజు. ఈయన 
క్రీ.శ. 1636-37లో కడప జిల్లా మాధవాపురంలోని హనుమంతరాయని ఆలయంలో ఒక 
దానం చేసి శాసనం వేయించాడు. తండ్రి క్రీ.శ. 1636లో ఉన్నాడు. కనుక కుమారుడు మరో 
పాతికేళ్ళకు ప్రాజ్ఞుడయ్యాడనుకొంటే వరదరాజు క్రీ.శ 1660 ప్రాంతాలవాడవుతాడు.* 
ఈ కవి తాను 'సాహితీ భోజుడినని చెప్పుకొన్నాడు. తన చాటుధార 
నిరాఘాటంగా సాగుతుందనీ, సరస చతుర్విధ కవిత్వాలు చెప్పగలననీ, రచనా 


2. ఇతడి తాత శ్రీరంగరాజూ, ముత్తాత రంగప్పరాజూ తోపూరు యుద్దంలో పాలొన్నారు. అది 
క్రీ.శ. 1616లో జరిగింది. తాతముత్తాతలకు. మనవడికి 50 సంవత్సరాలు డా ఉండవచ్చు. 


594 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చమత్కారం తనలో ఉందనీ కూడా ఇతను చాటుకొన్నాడు. ఇతని తొలి రచన “పరమ 
భాగవత చరిత ఇది బహుశా 8 ఆశ్వాసాల ప్రబంధం. ఇందులో పధ్నాలుగు మంది పరమ 
భాగవతుల కథలను కవి రచించాడు. మన సంప్రదాయం ప్రకారం హరిభక్తులలో కొందరు 
మాత్రమే పరమభాగవతులు. వాళ్ళ పేర్లు శోకంలో ఉన్నాయి. 
ప్రహాదనారదపరాశరపుండరీక- వ్యాసాంబరీషశుకశౌ నకభీష్మదాల్బా ౪౯ 
రుక్మాంగదార్జునవసిష్టవిఖీషణా దీన్‌- పుణ్యానిమాన్‌ పరమఖాగవతాన్‌స్మరామి. 
(1) ప్రహ్లాదుడు, (2) నారదుడు (3) పరాశరుడు (4) పుండరీకుడు (5) వ్యాసుడు 
(6) అంబరీషుడు (7) శుకుడు (8) శౌనకుడు (9) భీష్ముడు (10) దాల్బా్యాయనుడు 
(11) రుక్మాంగదుడు (12) అర్జునుడు (13) వసిష్టుడు (14) విభీషణుడు. 
ఈ పరమ భాగవతుల చరిత్రను వరదరాజు సంగ్రహంగా రచించినా, ఈ 
గ్రంథంలోని రెండాశ్వాసాలు మాత్రమే నేడు లభిస్తున్నాయి. ఒకాశ్వాసంలో పుండరీక 


చరిత్ర ఉంది. దీని ప్రతి తంజావూరు గ్రంథాలయంలో ఉంది (సంఖ్య 188). 
జనమేజయునకు వైశంపాయనుడు ఈ కథలను చెప్పి నట్టు కవి రచించాడు. 


నినుబోలన్‌ రచియింప నొక్క ఘను డెందే కంటిమే కాన మ 
జ్ఞననంబున్‌ సఫలంబు సేయుమన వైశంపాయనుం డిట్లనున్‌ 
వినిపింతున్‌ ఘనుడమ్మహారథుని సద్హృత్తంబు నానాసభా 
జనసంభావన మిష్టకామితము లీజాలున్‌ విశేషించియున్‌ 
(తంజావూరు సంఖ్య. 188) 


నానా సభలోని జనులచేత సంభావనమయ్యే ఈ (గంధం 8వ ఆశ్వాసంలో 
రుక్మాంగద చరిత్ర ఉంది (తంజావూరు గ్రంథాలయం సంఖ్య 177). పరమ భాగవత చరిత్ర 
సంపూర్ణంగా దొరక్కపోవడం దురదృష్టమే. తెలుగు సాహిత్యంలో ఇతడొక్కడే కాక 
మరికొంతమంది కూడా పరమ భాగవత చరిత్రను రచించారు. ఆ గ్రంథాలలో కూడా ఏ 
ఒక్కటీ దొరకలేదు. ఆ రచయితల వివరాలు ఇవి; 


1. కట్టా వరదరాజు కీ.శ. 1660 ప్రాంతాలు 
2. గణపవరపు వెంకటకవి క్రీ.శ. 1674 ప్రాంతాలు 
3. ఆలూరి కుప్పన్న క్రీశ. 1730 ప్రాంతాలు 
4. శృంగారకవి తిరుమలనాథుడు క్రీశ. 1750 ప్రాంతాలు 


ఈ నలుగురూ వ్రాసిన పరమ భాగవత చరిత్రలలో వరదరాజు గ్రంథం నుండి 
రెండాశ్వాసాలైనా దొరుకుతున్నందుకు సంతోషించాలి. ఈ ప్రబంధాన్ని వ్రాసిన 
వరదరాజు తిరుపతి వెంకటేశ్వరునికి అంకితం ఇచ్చాడు. మరికొన్నాళ్ళకు ఇంకొక గ్రంథం 
వ్రాద్దామనుకొంటుండగా ఆ దేవుడే కలలో కనపడి ఇలా అన్నాడట. 


మున్ను నాపేర నంకితంబుగ నొనర్చి-తపని బొగడొంద బరమభాగవతచరిత 
మిపుడొనర్చు ప్రబంధమ్ము నిమ్ము నాకు- నంకితంబుగ నే వెంకటాదిపతిని. 


కట్టా వరదరాజు 595 


వరదరాజు కవిత్వాన్ని విన్నాక ఎంగటేక్చరునికి “పెరకవుల కృతులపై' అరుచి జనించిందంట. 
అందుకే వరదరాజును చూసి 'యుష్మ చీకర వాక్యంబులందు చిత్తము వొడమెన్‌ో అని 
దేవుడన్నాడు. గారుడ సంహితలోని శతాధ్యాయాన్ని శ్రీరంగచూహాత్మ్యంగా 
తెనిగించమన్నాడు. ఇలా కితాబు ఇచ్చాడు: 


చేయం తొల్లి సత్కవు లశేషపురాణములున్‌ దెనుంగునం 
దీయితిహాన మెందు రచియింపమి తావక పుణ్యమెంత యా 
మ్నాయ చతుష్కసారము సనాతనగారుడ సంహీతాశతా 
ధ్యాయి తెనుంగుసీయ నొక డర్లుడె నేటి కవీంద్రకోటిలోన్‌? 


తనకన్నా ముందు ముగ్గురు తెలుగు భాషలో శ్రీరంగమాహాత్మ్యం వ్రాశారని 
వరదరాజుకు తెలియకపోతే పోయింది. కలలో కనపడ్డ డేవునికీ ఆ సంగతి తెలియదు. 
చెన్నమల్లు శ్రీగిరన్న, భైరవుడు అనే కవులిద్దరు పద్యకావ్యాలుగా శ్రీరంగమాహాత్మా్యాన్ని 
వ్రాశారు. ముకుందయోగి ద్విపదగా చెప్పాడు. ఇంకా మరికొందరు పూర్వులు తమ 
గ్రంథాల కృత్యాదిని శ్రీరంగచరిత్రను వర్ణించారు. వీటినన్నింటిని కట్టా వరదరాజు 
చూడనేలేదు కాబోలు. తానే తొలిసారిగా శ్రీరంగమూహాత్మ్యాన్ని చెపుతున్నా'నని 
చాటుకొని పడి ఆశ్వాసాలలో దాన్ని రచించాడు. తాను పూర్వకవుల కవితావీధులను 
చూసి దానిలోనే పయనించడానికి ఉత్సహించినట్లు ఇలా చెప్పుకొన్నాడు: 


నన్నయభట్టు బెగడనునాచనసోమునిసార్వభౌము ది 
_క్కన్ననుబెద్దిరాజుమొదలై తగు నాంధ్రకవీంద్రముఖ్యులక్‌ 

సన్నుతిచేసి వారు రచనల్‌ పొసగించినత్రోవ గాంచి యా 

యెన్నిక నేను గొంత రచియించుటకు! మది నుత్సహించితిన్‌ 


పూర్వకవుల మార్గాన రచిస్తున్నా వరదరాజు వ్యావహారిక రూపాలను 
ప్రయోగించగలడు. ఇతని పెదతండ్రి పీరు కట్టరాజు. అతణ్జీ 'కట్రాజు' అని లోకులు 
పిలిచేవారు. పెదతండ్రిని నుతిస్తూ చెప్పిన పద్యపాదం చూడండి: 


చట్రాతిపై నార యెట్రా మొలిచె గట్టి 
కట్రాజనుచు రిపుల్‌ కంప మెసగ. 


పెదతండ్రి చటాతి నుండి నారను ఒలిచినట్టే వరదరాజు కూడా పురాణం నుండీ 
రసాన్ని పిండాడేమో పరిశీలించాలి. భైరవుని శ్రీరంగమాహాత్మ్యంతో ఇతని కావ్యాన్ని 
కూడా తైపారు వేయాలి. వరదరాజు వ్రాసిన గ్రంథం నుండి గణపవరపు వెంకటకవి ఒక 
పద్యాన్ని సంగ్రహించాడని నిడుదవోలు వెంకటావుగారు ఉదహరించారు.క 

ఎకతాళంబున వీరమద్దెలరవం బేకంబుగా నట్టువల్‌ 

ధికతోంతత్తకరుంకుర్ఫుంకుకి ణుతాంధిత్తాంగినా లో ధికం 

దికతత్తియ్యధిధిక్కు దిక్కు ధిక్షతాధికాదితాళంబులన్‌ 

కకుబంతంబుల మారుబల్కు కొనగోల్క శ్యాందమున్నాడగాన్‌. (4-161) 
3౩. శ్రీరామాయణం. ద్విపద. కట్టా వరదరాజు. బాల అయోధ్య కౌశలం, పీఠిక. పుట 26. 


596 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


మద్దెల మోతలాగా వృత్తాలను నడిపించే వరదరాజు పద్యాలను విడిచిపెట్టి 
ద్విపదను చేపట్టాడు. పరమభాగవత చరిత్రను, శ్రీరంగమాహాత్మ్యాన్ని రచించాక అతడు 
యథావాల్మీకంగా రామాయణాన్ని ద్విపదలలో రచించాడు. ఈసారి కూడా 
వెంకటేశ్చురుడు కలలో కనబడి పాత రచనలు జ్ఞాపకం చేసి ఈ ద్విపద కావ్యాన్ని 
"వ్రాయమని ఆజ్ఞాపించాడు. ఈ కల సంగతి తన కొలువులో ఉన్న వారితో వరదరాజు 
చెప్పాడు. వాల్మీకి అంతటివాడు రామాయణాన్ని వ్రాయగా సంతోషించక దేవుడు పని 
కట్టుకొని ఈ వరదరాజుగారిని ఎందుకు ప్రత్యీకంగా పురమాయించినట్టు? కట్టా వారి 
ఆగ్రితులు ఇలా అభిప్రాయపడి వరదరాజుతో అది విన్నవించారు: 


ఇనకులంబున వేంకటేశుండు మున్ను- జనియించి తన పుణ్యచారిత్రమెల్ల 
బోయకులంబునబుట్టువా ల్మీకి-సేయనందు బ్రమోదచిత్తుండుగాక 

ఆర్కవంశంబున నీవై జనించి- తార్కాణగాగనేతత్క థావిధము 
రచియింపుమనియె............... (బాలకాండ. 151-157) 


ఈ ఆదిమ కావ్యాన్ని అందంగా, తేటపుట్టేటట్లు, నేవరసాలు చిందేటట్టు, 
జల్లిమాటలూ, అపశబ్లాలూ, జబ్బు అల్లికలూ, ప్రాసల కోసం, యతుల కోసం కక్కుర్తి 
పదాలు అతుకులు వేయడం మొదలైన దోషాలు లేకుండా లక్షణ సమ్మతంగా, కర్పూరం 
వెదజల్లినట్టు, ధ్వనులు, వ్యంగ్యాలు, వంతలు, జాతి వార్తలు ఉపమలు గుప్పిస్తూ- 


ఒకమాట కన్నవేరొక మాట వింత-యొకపాదమున కన్న వొక పాదమొఅవు 
యొకదళంబుకన్ననొ కదళం బంద- మొకయుత్తరముమించనొ కయుత్తరంబు 
వెలయంగద్వాపదగావింప చిత్తమున- (బాలకాండ. 81-85) 


వరదరాజు తలచాడు. ఆరుకొండలూ తుదముట్టా 23,570 ద్విపదలలో వాకాడు. ఈ 
కావ్యాన్ని నాల్గు సంపుటాలుగా తంజావూరు సరస్వతీమహల్‌ (గ్రంథాలయం వారు 
ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావుగారు పరిష్కరించి ప్రతి సంపుటంలోనూ 
విపులమైన పీఠికలు వ్రాశారు. వరదరాజు వ్రాసిన రామాయణంలోని ద్విపదలు లేఖకులు 
రంగనాథ రామాయణంలో చేర్చి వ్రాసుకున్నారు. అన్నమాచార్యుల వారి ద్విపదలు కూడా 
అలాగే అందులోకి చేరాయి. వరదరాజు కావ్యం నుండి రంగనాథ రామాయణంలో చేరిన 
ద్విపదలను నిడుదవోలువారు విపులంగా గుర్పించారు. ఇప్పుడు రంగనాథ రామాయణాన్ని 
సరిగ్గా పరిష్కరించడానికి ఆస్కారం ఉంది. వరదరాజు రామాయణంలోని ఏఏ భాగాలను 
లేఖకులు మెచ్చుకొని ఇంకొకచోట వ్రాసుకొన్నారో కూడా తెలుసుకోవచ్చు. 


వరదరాజు యథావాల్మీకంగానే తన కావ్యాన్ని వ్రాసినా తన సమకాలిక సంఘాన్ని 
అందులో అక్కడక్కడ చిత్రించాడు. జాతివార్తా చమత్కారాలు చూపించాడు. కొన్నిచోట్ల 
ఒక శోకానికి పదిపదిహేను ద్వాపదలు కూడా వ్రాశాడు. ఉదాహరణకు బాలకాండలో 
శ్రీరామునికి విశ్వామిత్రుడు ఒక శోకంలో మేలుకొలుపు పాడాడు. అది చాలా సుప్రసిద్ధం. 

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే 

ఉత్తిష్ణ నరశార్దూల! కరవ్యం దైవమాహ్నికమ్‌. (బాల. 23.2) 


కట్టా వరదరాజు 597 


ఈ ఒక్క శోకాన్ని వరదరాజు పన్నెండు రెళ్లు ఇరవైనాల్లు ద్విపదలలో ఇలా 
వాశాడు: 

తృ ణఅశయ్యలందుని ద్రించివేగుటయు- గుణశాలియోకౌశికుడుకో సలేంద్ర 

కన్యకాగర్భముక్తాఫల! రాగ- దన్మయతను ప్రభాతంబయ్యెనిపుడు 

తావితోసురలుబృందారకాస్యముల- తో వికసిల్లెనిద్దురమేలుకొనుము! 

శ్రీరామ మునికోటిచింతతో దమము- దూరమైతొ లగెనిద్దురమేలుకొ నుము: 

బలరక్క సుల ప్రతాపంబుతోడ- దొలగెతారకలునిద్దురమేలుకొనుము। 

మొగిసెరక్కసిముదితలకన్ను- దొ గలతోదొ గలునిద్దురమేలుకొనుము! 

దశరథరాజసుధాపయోరాశి- శశిధర నిద్దురచాలింపవయ్య! 

భరతా దిసోదరభావమిశింద- సరసిజ నిద్దురచాలింపవయ్య;! 

మలసియగస్తా వ్టిశమయంబు జఖేదములు- తొలగింపవలయునిద్దురలేవవయ్య! 

మాయా నిశాచరమదవన్మరాళ- తోయదరామ నిద్దురలేవవయ్య! 

పర్ణన్యముఖదేనపాలనశార్య- దుర్ణయరామ! నిద్దురలేవవయ్య! 

సరణిలోనర్థయో జసమా త్రజిన్న- దురమున్నదొ కటినిద్దురలేవవయ్య; 

నకినాజన్నంబు చెరచుదానవుల- దునిమింపవలయునిద్దురలేవవయ్య! 

అనుచు మేల్కొలుప నొయ్యనలేచి.......... . (బాల. 2075-2101) 


ఈ మేలుకొలుపు వ్రాశాక ఒక జోల పాట కూడా వ్రాయాలని వరదరాజు 
భావించాడు. మూలంలో లేకపోయినా వ్రాశాడు. యాగసంరక్షణ చేశాక విశ్వామిత్రుడు 
రాములవారికి చాలా కథలు చెప్తాడు. కుశనాభుల వృత్తాంతం, బహ్మదత్తుని చరిత్ర, 
విశ్వామిత్ర కౌశికీనదుల గాథ చెప్తాడు. ఆ కథలతో ప్రొద్దుపోతుంది. అప్పుడు మూలంలో 
రాత్రిని వర్ణిస్తూ వరదరాజు ఇలా అనువదించాడు : 


ప్రాద్దగూకియు ప్రొద్దుబోయెను మీకు- నిద్దురలేకున్న నేరరు టేపు 
పయనమై రా నిందు పవళింపుడబ్ద-నయనముల్‌ ముగుడించి నాసమీపమున 
చూడుమల్లపుడె పక్షులుగూళ్లు చేరె-నీడద్రుమంబుల నిద్రింపవయ్య! 
గగనంబు మేనెల్ల కన్నులోయనగ-నెగడె తారకములు నిదురింపవయ్య 
మెండుగాదిశలనేమియు గాననీక- నిండెను చీకటుల్‌ నిదురింపవయ్య! 
ఎచ్చోట వెన్నెల లెసగించి కలువ-నెచ్చెలి పొడసూపె నిదురింపవయ్య; 
దుర్ణయులై చరింతురు రాత్రులెల్ల- నిర్ణరారాతులు నిదురింపవయ్య! 
ధారాళమకరంద ధారల నీల- నీరజంబులమించె నిదురింపవయ్య! 
పొగరు వెన్నెలలాని పొట్టల నిండ- నిగుడెజకోరముల్‌ నిదురింపవయ్య! 
పావనరఘురామ బడలికల్సీర- నీవును తమ్ముండు నిదురింపరయ్య. 

(బాల 2883-2994) 


పరిశో ధిస్తే వరదరాజు రామాయణంలో ఎన్నో విశేషాలుంటాయి. సాంఘీక 
విషయాలు, విశేష ప్రయోగాలు చాలా దొరుకుతాయి. వరదరాజు రామాయణంపై 


598 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రత్యక పరిశీలన అవసరం. తెలుగు సాహిత్యంలో లభ్యమవుతున్న ద్విపద 
రామాయణాలలో ఇది ద్వితీయమైైనా కొన్ని విషయాలలో అద్వితీయమే.* 


అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 


మహమ్మదీయ ప్రభువులు తమ పూర్వుల చరిత్రలను, తమ చరిత్రలను 
వ్రాయించుకోవడం చూశాక హిందూ రాజులు కూడా చారిత్రక కావ్యాలను 
వ్రాయించమని తమ ఆశ్రితులను_ ప్రోత్సహించసాగారు. సుప్రసిద్ధమైన ఆరవీటి 
బుక్కరాయల వంశంలోని కోదండరామరాజు క్రీ.శ.1680 ప్రాంతాలలో ఒక చారిత్రక 
గ్రంథాన్ని వ్రాయించాడు. దీని పేరు రామరాజీయం. దీనిని అందుగుల వెంకయ్య అనే కవి 
వ్రాశాడు. ఇందులో చంద్రుని దగ్గిరనుండి, కృతిపతి రామరాజు కొడుకుల దాకా ఆరవీటి 
రాజుల వంశక్రమం ఉంది. కృతిపతి కోదండరామరాజుకి రామరాజు అనే నామాంతరం 
ఉంది. ఇతడు ప్రసిద్ధుడైన అళియ రామరాయల మనుమడి మనుమడు. ఈ 
కోదండరామరాజు ఒకనాడు అందుగుల వెంకయ్యను సత్కరించాడు. రాజరాజనరేంద్రుడు 
నన్నయగారితో అన్నట్టే పంచమ వేదమైన భారతం తనకెప్పుడో ఇష్టమని కవితో చెప్పాడు. 
తరువాత ఇలా అన్నాడు: 


తారలెన్నవచ్చు, వారిధినవలీల- దాటవచ్చు, గిరుల మీటవచ్చు 
భారతార్థమెరిగి పలుకంగవచ్చునే- చిలువరేనికైన నలువకైన? 
(రామరాజీయం, 23) 


నన్నయగారు భారతాన్ని తుదముట్లా రచించకపోయినా ఆ మహాకావ్యం తరువాత 
పూర్తి అయింది. ఈ సంగతి కోదండరామరాజు అందుగుల వెంకయ్యతో ఇలా అన్నాడు: 


కన్నంతబుధులచేతను- విన్నంతయునాం ధ్రభాష వివరింపబడెన్‌ 
జెన్నలరగ భారత మా- నన్నయ భట్టాదికవిజనంబులచేతన్‌ 
(రామరాజీయం, 24) 
ఈ విద్వత్కవులందరూ మా వంశపు క్రమాన్ని ఏ విధంగా చెప్పారో ఇతర 
కృతులు చూసి నువ్వు సంక్షేపంగా ఆ పేర్లూ ఆ ఘనచర్యలూ ఒక కృతిరూపంలో 
చెప్పమని కోదండరామరాజు కోరాడు. అందుగుల వెంకయ్య మృదువచో బృందగరిమతో 
కావ్యాన్ని వ్రాశాడు. పురాణాలో చెప్పిన చంద్రవంశాన్ని విపులంగా కథనం చేశాడు. 


4. తెలుగులో ద్విపదరామాయణాల వివరాలు 


1. రంగనాథ రామాయణం 1340 ముద్రితం 
2. అన్నమయూ రామాయణం 1446 నష్టం 

3౩. వరదరాజుల రామాయణం 1660 ముద్రితం 
4. బోనక ఏకోజి రామాయణం 1735 అముద్రితం 
5 


. దూపాటి రాఘవరెడ్డి రామాయణం తెలంగాణ కవి 


అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 599 


కళ్యాణపురాన్ని పాలించిన విజ్జ్ఞలుడు ఆ వంశంలో పుట్టిన వైనాన్ని చెప్పాడు. ఈ విజ్ఞలుని 
నుండి ఆరవీటి బుక్కరాయలదాకా ఉన్న దొరల సంగతి కథనం చేశాడు. అక్కడినుండి 
తన కృతిపతి కొడుకుల దాకా ప్రతిరాజుని పేర్కొన్నాడు. వాళ్ళ భార్యల పేర్లు చెప్పాడు. 
విజయాలను తెలియజేశాడు. బిరుదుగద్యల నిచ్చాడు. ఇందులోని కొన్ని వింతగా 
ఉన్నాయి. కళ్యాణవిజ్ఞలుని బిరుదుగద్యు గమ్మత్తుగా ఉంది. 


జయజయ, స్వూస్థి, నమదగజపంచమమ హాశబ్ద, మహామండలేశ్చర, కళ్యాణపుర 
వరాధీశ ఆత్రీయసగో త్ర, క్షత్రియాచారకులపవిత్ర, చాళుక్శనారాయణ, చాళుక్యచక్రవర్తి, 
మండలీకరధరవరాహా,  వెంగిత్రిభువనీమల్ల, పాయికాఖణుపయతేజుజూరుబొల్లిలే 
జొల్లియాన్‌, _సాములామణివిలేమణినియాన్‌, సాములాజిక్కిడినరా జాయతెక్కి డీలు 
మన్నియాన్‌, సాములాఠరాకుఉత్సాయిబాహులలవీకోమన్ని యాన్‌, సాములాజాలు 
కాళుపడుకాయితీ మన్నియాన్‌, సాములాయబాలుతలెసలితెమన్నియాన్‌, సాములా 
బయత్సానైతవిసాపాణవితేమన్నియాన్‌, సాములాకాలేఖిడిప్రాడిపాతుకాయాతు మన్ని 
యాన్‌, సాములాభర్హరూదిగుడాకుంజ కాళా ఘోరా సాళా బహుత్తువర్న మన్నియాన్‌, 
సాములాపోడు ఉరగరాశిఉపరిదేఖతేయన్నియాన్‌, సాభర్తాలు, శ్రీరాజరాజ పరమేశ్వ్నట, 
శ్రీరాజరాజేశ్వర _ దివ్యశ్రీపాదపద్మారాధకాది మహాబిరుదుపదానోజ్వల కల్యాణ 
విజ్ఞలేశ్చర విజయీభవ, దిగ్విజయీభవ. (రామరాజీయం, 168) 


ఈ ఒక్క గద్యలోనే భాష ఇలా ఉందిగాని మిగిలిన బిరుదుగద్యలలో తత్సమపదాలే 
ఉన్నాయి. అందుగుల వెంకయ్య వ్రాసిన గ్రంథం చరిత్రకారులకు బాగా తోడ్పడుతుంది. 
దీనిని కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి సాయంతో 'గస్టోవ్‌ ఓపర్ట్‌' అనే తెల్లదొర 
క్రీ.శ.1893లో పరిష్కరించాడు.! ఈ చారిత్రక గ్రంథం దేశ చరిత్రకేకాక సాహిత్య చరిత్రకు 
కూడ ఒకటిరెండు చిన్న విషయాలను కానుక ఇస్తుంది. వ్రాస్తున్నది రాజుల వంశావళి. 
అయినా ఇందులోనే చిత్ర, గర్భకవిత్వాలను అందుగుల వెంకయ్య ప్రదర్శించాడు. కొన్ని 
అపూర్చవృత్తాలను వ్రాశాడు. వాటి వివరాలు ఇవి: 


బంధకవిత్వం: 
1. చక్రబంధం పద్యసంఖ్య 336 
2. నాగబంధం పద్యసంఖ్య 337 
3. గోమూ తికాబంధం పద్యసంఖ్య 338 
గర్భకవిత్వం: 
1. చతుశ్చరణగర్భ్బ కందం పద్యసంఖ్య 339 
2, ద్వాకందగర్ప క్రొంచపదవృత్తం పద్యసంఖ్య 342 
చిత్రకవిత్సం! 


1. నవగ్రహాలు, అష్టదిక్సాలక, దశావతారాలు ఉన్న కందం 345 


1. ఈ టఓవర్స్‌దొర మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత-తులనాత్మక భాషా శాస్త్ర శాఖలలో 
ఆచార్యుడు. 


600 : సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇవికాక, అందుగుల వెంకయ్య కొన్ని అపూర్వ వృత్తాలను వాడాడు. మొదట ప్రహరణ 
కలితవృత్తాన్ని వ్రాశాడు (385). దీనికి అప్పకవి లక్షణం చెప్పాడు. ఇదీ 14వ ఛందంలోని 
8128వ వృత్తం. దీని తరువాత అందుగుల వెంకయ్య పాలాశదలవృత్తం వ్రాశాడు. దీనినే 
త్వరితగతి అంటారు. ఇది 17వ ఛందంలోని ౩2768వ వృత్తం. దీనికి కూడా అప్పకవి 
లక్షణం చెప్పాడు. అయితే రామరాజీయాన్ని పరిష్కరించి అచ్చువేసిన వాళ్ళు దీనిని 
ఫలసదనవృత్తం అని పేర్కొన్నారు. అది 16వ ఛందంలోనిది. రామరాజీయంలోని 
పద్యంలో పాదానికి 17 అక్షరాలున్నాయి కనుక అది 17వ ఛందంలోనిదనే చెప్పాలి. 


నిటలతటమునబొమలునిచికలనియందా ర్వీటితిరుమ లన్న పశశివితతకరహీతి 
స్పుటతబఅపసరితతిపాలతు లడలంతంతటవనములకు జనిరిదడబడుచు భీతిన్‌ 
(రామరాజీయం. 386) 


ఈ _హోషవృత్తాన్ని వాడాక వెంకయ్య మరొకటి వ్రాశాడు. దీని పేరు 
కసుమితలతావేల్లితవృత్తం. ఇది 18వ ఛందంలోనిది. దీనికి కూడా అప్పకవి లక్షణం 
చెప్పాడు. 

ఈ విధమైన వివరాలేకాక రామరాజీయంవల్ల ఆరవీటివంశంలోని రాజులు, 
రాణులు ఏవిధమైన సాహిత్య సేవ చేశారో కూడా తెలుస్తుంది. రామరాజీయాన్ని 
చెప్పించిన కోదండరామరాజుగారి తమ్ముడు ఆర్సీటి తిరుమల రాజు ( తిమ్మరాజు) ఒక 
ద్విపద రామాయణ కావ్యం వ్రాసి విరూపాక్షునికి అంకితం ఇచ్చాడట. ఈ తిరుమలరాజు 
భార్యపేరు కోనేటమ్మ. ఆమె కవులను పోషించి కృతులను అంకితం పొందిందని 
అందుగుల వెంకయ్య ఇలా చెప్పాడు: 


దుర్ణయరా జన్యదోళ్ళక్తులుడిగించి సర్వసర్వంసహాచక్రభార 
భరణదక్షతమహాప్రొడులౌ శ్రీకృష్ణరాయలునార్వీటిరామరాజు 
తిరుమలరాయాదిధరణినాయకులును వారల దేవులు వసుధగీర్తి 

శనర యీక్రీర్తికి జననంబు పోషితకవిజనసన్నుతికాద యిట్టి 
కవిజనాధారవిఖ్యాతిగాంచి మిగుల 

గవులబోషించి తన్నుతికబ్బములను 

తింపవెలసెను నార్వీటితిరుమలక్ష 

మానవేంద్రుకోనేటమ్మ మహినిమిగుల (రామరాజీయం, 403) 


ఈ పద్యంవల్ల ఒక సరికొత్త విషయం తెలుస్తూంది. విజయనగర సామ్రాజ్యాన్ని 
పాలించిన కృష్ణదేవరాయలవారు, అళియ రామరాజు, తిరుమలదేవ రాయలు మొదలైన 
మగవారేకాక వాళ్ళ దేవేరులు కూడా కవులను పోషించి ' కీర్ణి పౌందారట. వాళ్ళలాగే 
కోనేటమ్మ పుస్తకాలు చెప్పించిందట. ఈమె పోషించిన కవులెవరో, వారు రచించిన 
గ్రంథాలేమిటో తెలియదు. భావిపరిశోధన వల్ల తీలవచ్చును. 


నిజానికి అందుగుల వెంకయ్య గురించి కూడా పరిశోధన చెయ్యాలి. ఇతని 
వివరాలు కూడా ఏమీ లభించలేదు. ఈ కవి తండ్రి పేరు సూరయ్య. అతడు కరణమో, 


అందుగుల వెంకయ్య, ధూర్దటి కవులు 601 


మంత్రో అయి ఉంటాడు. ఆరవీటి రాజుల చరిత్రను వ్రాసిన కవి తన చరిత్రను 
వ్రాసుకొనకపోవడం విచారింపతగ్గ విషయమే. అయితే అందుగుల వెంకయ్య కాలాన్ని 
నిర్ణయించడానికి కొన్ని డొంక తిరుగుడు మార్గాలు కనబడుతున్నాయి. ఇతని తండ్రి పీరు 
సూరయ్య. ఒక అందుగుల సూరయ్య శాసనాన్ని చాగంటి శేషయ్యగారు గుర్జించారు.? 
అయితే ఇది క్రీశ. 1546 ప్రాంతాలనాటిది. ఈ అందుగులవారు నందేలవారికి 
కావలసినవారు. నందేల తిమ్మరాజయ్య, నారపరాజయ్యల పుణ్యం కొరకు కడప .జిల్లా 
కమలాపురం తాలూకాలోని పోట్లదుర్ణి గ్రామంలో చెన్నకేశవాలయానికి అందుగుల 
సూరయ్య తన అన్నతోపాటు ఇంకొకరితో ఈ దానాన్ని చేశారు. ఈ అందుగుల సూరయ్య 
మనుమడే నరపతివిజయం కృతికర్ణ తండ్రి సూరయ్య కావచ్చునని చాగంటివారు 
భావించారు. అప్పుడు క్రీ.శ. 1546 నుండి రెండు తరాలు హెచ్చిస్టే ఈ సూరయ్య క్రీ.శ. 1606 
నాటివాడు అవుతాడు. కావ్యరచనాకాలం సరిపడదు. శాసనంలోని సూరయ్య మనుమని 
మనుమడే కృతికర్త తండ్రి సూరయ్య అనుకొనడానికి ఆస్కారముంటే కవి తండ్రి 
క్రీశ 1666 ప్రాంతాలవాడు కాగలడు. అపుడు అందుగుల వెంకయ్య క్రీశ. 1680 
ప్రాంతాలలో ఉండగలడు. 


ఈ కాలనిర్ణయం ఒక్క కృతికర్ణ విషయంలోనేకాక కృతిభర్త కోదండరామరాజుకు 
కూడా సరిపోతుంది. ఇతడు ఆశియ రామరాజు కడగొట్టు కుమారుని మనుమని 
కుమారుడు. 


1. అశళియరామరాజు క్రీశ.1585లో జరిగిన రక్షసి తంగడి యుద్ధంలో 
మరణించాడు. 

2. అశియరామరాజు అయిదుగురు కుమారులలో కడగొట్టు కొడుకు శ్రీ రంగరాజు 
క్రీ.శ. 1570 ప్రాంతాలవాడు అనవచ్చు. 

3. పై శ్రీ .రంగరాజు రెండో కుమారుడు చిన వెంకటరాజు క్రీ.శ. 1620 
ప్రాంతాలలో ఉండవచ్చు. 

4. చినవెంకటరాజు రెండో కుమారుడు వెంకటరాజు అప్పుడు 1650 
ప్రాంతాలవాడుగా తీలుతాడు. 

5. ఈ వెంకటరాజు రెండో కుమారుడే కృతిభర్హ కోదండరామరాజు. ఇతని తండ్రి 
కాలం కీ.శ. 1650 అని తేలింది. కనుక ఇతని కాలం క్రీ.శ. 1680 అని 
కచ్చితంగా చెప్పుకోవచ్చు. 

చాగంటి శేషయ్యగారు సూచించిన శాసన ప్రమాణం నుండి అందుగుల వెంకయ్య 

కాలం క్రీ.శ.1680 అని ఇంతకు ముందు ఊహించాము. కృతికర్త, కృతిభర్త ఒకే కాలంవారు 
అవుతున్నారు. “రామరాజీయం' కావ్యం 1680 ప్రాతాలనాటిది. ఈ రామరాజీయానికి 
నరపతివిజయం అనే నామాంతరం ఉంది. విజయనగర రాజులకు నరపతులనే పేరు 
సుప్రసిద్ధం. మహమ్మదీయులకు అశ్చపతులు, కటకం రాజులకు గజపతులు అనే పీర్లు 
2. అఆంధ్రకవితరంగిజి - 11వ సంపుటం - పుట 209 


602 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గజపతులను, అశ్చపతులను జయించిన కృష్ణదేవరాయలవారి విజయాన్ని గురించి 
కూడా ప్రత్యేకంగా ఒక కావ్యరూపంలో వ్రాయించాలన్న సంకల్పం రామరాజీయం 
చెప్పించిన కోదండరామరాజు కుమారుడు చినవెంకటరాజుకీ కల్లింది. తండ్రి అందుగుల 
వెంకయ్య చేత కావ్యం వ్రాయిస్తే కొడుకు కుమారధూర్ణటి అనే కవిచేత కృష్ణరాయ 
విజయాన్ని చెప్పించి శ్రీరామునికి అంకితం చేయించాడు. అష్టదిగ్గజాలలో ఒకడైన 
ధూర్షటి వంశంలో ఈ కుమారధూర్ణటి పుట్టాడు. బహుశా మొదటి ధూర్జటికి ఇతడు 
మనుమడి మనుమడై ఉంటాడు. 


అప్పటికి కుమారధూర్ణటికి అట్టే వయసు లేదు. కృతిపతి అతణ్జీ 'బాలుడవయ్యును 
విద్యాశీలుడవు' అన్నాడు. ఆ వయసులోనే అతడు గంభీర మధుర శృంగార కళాలాలిత 
చాతుర్భంగల కవి (కృష్ణరాయ విజయం 1-24) ఇంతకన్నా బాల్యం నుండీ 
కుమారధూర్జటి గ్రంథ రచన చేస్తూ వచ్చాడు. చిన్నప్పుడే సావిత్రి చరిత్రను, ఇందుమతీ 
వివాహాన్ని పద్యకావ్యాలుగా రచించాడు. ఈ సంగతి కోదండరామరాజుగారి 
చినవెంకటరాజు ఇలా చెప్పాడు: 


చిత్రముగాగ జిన్నపుడె చేసితివౌ రసముల్‌ చెలంగ సా 

విత్రిచరిత్రముక మిగులవేడుక నిందుమతీ వివాహము! 

స్తోత్రమొనర్చ న్వర్హమగు సూక్తిగతి౯ రచించితౌగదా 

ధాత్రిబసిద్ధిగాంచితివి ధన్యుడ వౌర కుమారధూర్ణటి (కృష్ణరాయ విజయం, 1-25) 


ఇలా ప్రసిద్ధిపాందిన కుమారధూర్ణటి అసలు పేరు వెంకటయ్య. అయితే ధూర్జటి 
వంశంలోని వాడు గాబట్టి కుమూరధూర్జటి అనే బిరుదనామం వచ్చింది. కృష్ణదేవరాయల 
వారు తొలి ధూర్జటిని మెచ్చుకొనేవారని చినవెంకటపతిరాజిలా ప్రశంసించాడు: 

స్తుతమతియైన యాంధ్రకవిధూర్దటిపల్కుల కెట్లు గల్లెనో 

యతులితమాధురీమహిమ నామును మీపెదతాత చాల స 

నున్నతిగనె కృష్ణరాయల మనోజ్ఞసభ౯ విను మీవు నట్టు మ 

త్మృతిబహుమానవైఖరుల గీర్పివహింపుము ధాత్రిలోపలక. 

(కృష్ణరాయ విజయం, 1-29) 


కుమారధూర్జటికి బహుమానాలిచ్చి వెంకటపతిరాజు కృష్ణరాయ విజయాన్ని 
చెప్పించాడు. ఇది ఇంతకు ముందు ప్రసిద్ధమైన రాయ వాచకానికి పద్యరూపమైన 
మార్పు. ఈ గ్రంథము చరిత్రకారుల కంతగా ఉపయోగపడదు. ఇది ప్రబంధ దృష్టితో 
రచింపబడినది. కాని చారిత్రక దృష్టితో వ్రాయబడినది కాదు” అని చాగంటి శేషయ్యగారు 
అభిప్రాయపడ్డారు అయితీ రాజకీయ చరిత్రకిది తోడ్పడక పోవచ్చునుగాని సాంఘిక 
చరిత్రకు కొంత పనికివస్తుంది. సురవరం ప్రతాపరెడ్డిగారీ గ్రంథాన్ని కొంత 
వాడుకొన్నారు.్‌ 
౩. _ ఆరవీటిరాజుాలయుగం, సమగగ్రాం ధ్రసాహిత్యం, ఇదే సంపుటి 


4. ఆంధ్రకవితరంగిణి, 12వ సంపుటం, పుట 86 
5. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, పుటలు 226-227 


అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 603 


చరిత్రకు సైతం అంతంత మాత్రంగా పనికివచ్చే ఈ [గంథం సాహిత్యంలో పెద్ద 
పీట నోచుకొనదు. కుమూరధూర్జటి బాల్యంలో వ్రాసిన గ్రంథం కాబట్టి ఇందులో ప్రతిభ 
రాణించలేదనుకోడానికి వీలులేదు. 

ఇంతకన్నా చిన్నతనంలో వ్రాసిన “ఇందుమతీ పరిణయం' చక్కగా ఉంది. దీనిని 
కుమారధూర్ణటి 'అభంగ శృంగార రససంగతం'గా వ్రాసి నూజివీడు పాలించిన మేకా 
వీరనరసప్పారావుగారికి అంకితమిచ్చాడు. ఈయన రెండవ విజయఅప్పారావుగారి 
మనుమడు. నూజివీడు ప్రభువులలో మొదటి విజయ అప్పారావుగారు గోలకొండ 
సుల్తానుల పక్షాన యుద్దాలు చేశారు. ఇబహీం కుతుబ్‌షాతోటీ, అతని కొడుకు 
మహమ్మద్‌ కులీ కుతుబ్‌షాతోనూ సఖ్యంగా ఉండేవారు. మొగలాయీ సైన్యాలను 
ఓడించి “విజయ” విరుదాన్ని పొందారు. ఈయన క్రీ.శ.1597లో గోదావరీ తీరాన జరిగిన 
సోనపుత్ర యుద్ధంలో మరణించారు. వీరి మనుమని మనుమడు నరసప్పారావుగారు 
బహుశా క్రీ.శ. 1700 ప్రాంతాలలో నూజివీడు పాలిస్తూ ఉండేవారని భావించవచ్చును. 


ఏ కారణంవల్లనో దక్షిణాదివాడైన కుమారధూర్ణటి నూజివీడు వచ్చాడు. అతణ్ణి 
నరసప్పారావుగారు ఇలా మెచ్చుకొన్నారు: 

దాక్షిణాత్యకవులు ద్రాక్షేక్షుమధురస- మాధురీధురీణమహితదివ్య 

భవ్యకావ్యనవ్యపటువాక్చమత్కార- పటిమ దనరినట్టి ప్రౌడులంద్రు. . 

(ఇందుమతీవిజయం, 1-32) 

ఈ ప్రొఢుణ్ణి మెచ్చుకొని తనకో పుస్తకం అంకితమివ్వమన్నారు. సాధారణంగా 
మన సాహిత్యంలో కవులకు కలలు రావడం, వాటిలో దేవతలు కనబడి కృతులు 
ఇమ్మనడం రివాజు. ఇక్కడ నరసప్పారావుగారికి కల వచ్చింది. అందులో హరిహరులు, 
సరస్వతి కనబడ్డారు. వాణి వారికి ఒక పుస్తకం ఇచ్చింది. మరునాడు తమ కల చెప్పిన 
అప్పారావుగారీకి ఒక పుస్తకం అంకితం పుచ్చుకోమని సభాసదులు సలహా ఇచ్చారు. 
ఆయన కుమారధూర్దటి విరచించిన ఇందుమతీ పరిణయం అందుకున్నారు. 

అది ఆరాశ్వాసాల ప్రబంధం. 964 గద్యపద్యాలున్నాయి. రఘువంశంలోని 5, 6 
సర్గలను ఆధారం చేసుకొనే కుమారధూర్ణటి దీనిని వ్రాసినా చాలా మార్చులు చేశాడు. 
రెండవ ఆశ్చ్వాసంలో అజ మహారాజు కీర్తిని విని ఇందుమతి అతణ్జీ ప్రేమిస్తుంది. కలలు 
కంటుంది. ఆమె విదర్భ దేశాధిపతి చెల్లెలు. వాళ్ళది కుండిన నగరం. ద్వాపర యుగంలో 
రుక్కిణి ఇదే కుండిన నగరంనుండి శ్రీకృష్ణుని వద్దకు ఒక బ్రాహ్మణుని రాయబారం 
పంపిన సంగతి కుమారధూర్ణటికి తెలుసు. అంతకు ముందు యుగంలో ఉన్న ఇందుమతి 
అలా చేయకుండా ఉంటుందా అనీ భావించాడు. శివశర్మ అనే బ్రాహ్మణుడి చేత 
ఇందుమతి రాయబారం పంపిందని కల్పించాడు. ఆ శివశర్మ ఇలా ప్రయాణం చేశాడట. 

వలిపెనీర్కావిదోవతి జుట్టి శిరముపైబూన్చినకా స్రెకపుస్తకంబు 

దావళి మడిపట్టుదోవతి దేవపూ జాపేటిగలమూటచంకతాళి 


6. “ఖుతుబ్బాహీలు - ఆంధ్ర సంస్కృతి" అనే పుస్తకంలో “గోలకొండ ఖుతుబ్దాహీలు - ఆంధ్రదేశపు 
సంస్థానాథీష్టరులు' - నిడుదవోలు సుందరేశ్వరరావుగారి వ్యాసం, పుట జ్‌. 


604 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వేలిమినమిదక్రోవియు వేణుదండంబు పలకేలడాలీను వ్యజనమొకటి 

యురమున రుద్రాక్షసరములు ముంజేత జపమాలికయుదాల్చి సత్సరముగ 

తండులాదికతా మ్రపా త్రములతో డ- నెనగుసంచియునగలబొక్క సముదాల్చి 

వెంటశిష్యుండుచనుదేర విప్రముఖ్యు- డజునిజూడ నయోధ్యకునరిగెనంత. 
(ఇందుమతీపరిణయం, 2-115) 


అయోధ్యలో ఆ బ్రాహ్మణుడు అజ మహారాజును దర్శించి ఇందుమతి 
రూపురేఖల్ని విపులంగా వర్ణించి చెప్పడమే కాక 'తాళగజాలవేని వనితామణి జూపెద 
చూడుమంచు గొమ్మేలిమిపల్కపై దమకు మించదదాకృతి వ్రాసి చూపాడు (2-183). ఈ 
బ్రాహ్మణుడు ఎంతకీ తిరిగి రాకపోవడంవల్ల ఇందుమతి ఆరాటం చెందింది. 


అల్ల ద్విజుండు రాడు తడవాయెగదా నరనాథనందనుం 

డుల్లమెలర్చనన్‌వినియెనో విని యుద్వహనేచ్చ యాత్మలో 

నుల్లసిలంగ నోచెనో మరొక్కతి నెవ్వతనైననెంచెనో 

పల్లవపాణులారా! యలభావజుబారిబడంగశకృమే? (ఇందుమతీ. ౩-13) 


ఇది పోతరాజుగారి పద్యాన్ని (భాగ. దశమ, 1-1724) చూసి వ్రాసిందేగాని, దాన్ని 
మించలేదు సరికదా దరిదాపులకు రాలేదు. అందులో రుక్మిణి 'నా భాగ్యమెట్లున్నదో' 
అని యీశ్వరుణ్ణీ, ఆర్యామహాదేవినీ తలచుకుంటుంది. ఇందుమతి ప్రబంధనాయిక్క 
అందుచేత ఆమెకు సవతి గురించే ఆలోచనలు పోతాయి. భావజుడే జ్ఞాపకమొస్తాడు. 
ఇందుమతీ పరిణయంలోని మన్మథోపాలంభనం ఇలా ఉంది. 


నీ బాణంబులు రాల, నీ ధనువుఖండీభూతమైపోవ, నీ 

జాబిల్లిక ఫణియంట, నీబలము లాశావీధీపాలైచనన్‌ 

నీ బంట్రౌతుతనంబు స్రీలయెడనే, నిన్నెవ్వరున్‌ నవ్వరే 

మాబాలామణినేచబోకు మకటా మర్యాదగా దాత్మజా! (ఇందుమతీ. 4-53) 


ఈ పద్యంలో కొంత చమత్కారం ఉంది. మన్మథుని బాణాలు పువ్వులు; అవి 
రాలిపోతాయి. అతని ధనుస్సు చెరకుగడ; దాన్ని ఎలాగా ఖండాలు చేస్తారు. సహజంగా 
లోకంలో జరిగే వాటినే తిట్ల కింద వాడి కవి చమత్కరించాడు. వాస్తవానికి ఈ 
కావ్యంలో ప్రతిపద్య చమత్కృతి చూపించాలని ధూర్జటి తలచాడు. 


ప్రతిపద్యచమత్కృతితొ- సతిహృద్యంబిదియటంచు నఖిలకవీంద్రుల్‌ 
మతిజోద్యలీలవినగా- గృ తిసద్యశమలరజేయ గృతనిశ్చయతక. (ఇందుమతీ. 1-43) 


_ ప్రతిపద్య చమత్కృతి. ఒక్క చేమకూరకే చెల్లు. ఇందులో కుమూరధూర్జటి 
అక్కడక్కడ చేమకూరని అనుసరించాడు. ఇతర కవులను ఎక్కడ అనుకరించినదీ కొంత 
తిరుపతి వేంకటకవులు తమ పీఠికలో చూపించారు. ఇందుమతీ పరిణయాన్ని 
నూజివీటివారు ప్రచురించారు. తిరుపతి కవులు సరిష్కరించారు. గుంటూరు చంద్రికా 
ప్రస్‌ వారు ప్రచురించారు. “ఈ ఇందుమతీ పరిణయమును మిక్కిలి చిన్నతనమునండే 
వ్రాసినట్లూహింపవలసియున్నను, నది నతిశయోక్షిగా భావించి మేమితడీ గ్రంథమును 


అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 605 


యౌవనదశలోనే వ్రాసినట్లభిప్రాయపడుచున్నాము”' అని తిరుపతి కవులు చెప్పారు.” 

అయినా దీనిని నూనూగు మీసాల నూత్నయాౌవనానికి ముందే వ్రాశాడని నేను 

భావిస్తున్నాను. ఇందుమతీ పరిణయం గద్యలో కుమార ధూర్జటి తాను 'కాళయామాత్య 
లక్ష్మాంబా కుమారుణ్ణి అని మాత్రమే చెప్పుకొన్నాడు. కృష్ణరాయ విజయంలో 

“కాళయామాత్యలక్షా]ంబికా దత్తప్రోలమం త్రి గురువమాంబికా కుమార ధూర్జటి'నని 

చెప్పుకొన్నాడు. ఇందుమతీ పరిణయం వ్రాశాక ఇతణ్జి ప్రోలమంత్రి దత్తత చేసుకున్నాడు. 

మరీ యౌవనంలో ఉన్నవాణ్ణి దత్తత చేసుకొనడం అరుదు. 

దక్షిణాదిని ఉండే కాళయ్యగారి ధూర్జటిని నూజివీటి ప్రాంతాలలో స్థిరపడిన 
ప్రోలమంత్రి దత్తత చేసుకోవాలనుకొన్నాడు కాబోలు. నూజీివీటికి వచ్చిన బాలకవికి 
రాజదర్శనం ప్రాప్తించింది. అంతకు ముందే పూర్తిచేసి ఎవరికీ అంకితం ఇవ్వని ఇందుమతీ 
పరిణయాన్ని రాజు పుచ్చుకొన్నాడు. కృతి స్వీకరణ తర్వాత దత్తత జరిగి ఉంటుంది. 
అందుకే గద్యలో కుమారధూర్ణటి తన జనక తండ్రినీ, తల్లినీ మాత్రమే పేర్కొన్నాడు. ఈ 
కృతి సమర్పణ క్రీ.శ. 1700 ప్రాంతాలలో జరిగి ఉంటుంది. ఈ ఊహకు కూడా సబవులు 

ఇందుమతీ పరిణయం కృతిభర్థ నరసప్పారావుగారు. ఈయన రాజ్యానికి వచ్చిన 
కాలం నిక్కచ్చిగా తెలియదు. అయినా ఈ వంశంలోని ఇతర వ్యక్తుల కాలాలనుండి 
దీనిని ఊహించవచ్చు. క్రీ.శ.1667లో రెండవ విజయఆఅప్పారావుగారు గోలుకొండ 
కుతుబ్‌షాహీల వల్ల బిరుదులు అందుకొన్నారు. ఆ సంవత్సరమే ఆయన గొల్లపల్లికి 
వచ్చారు. క్రీ.శ1680లో నూజివీడు కోటను కట్టారు.” ఈయన ఎంతకాలం పాలించారో 
తెలియదు. తర్వాత వెంకటాదిగారు, వారి తర్వాత నరసస్పారావుగారు రాజ్యానికి 
వచ్చారు. నరసప్పారావుగారు సప్త సంతానాలలో ఒకటైన కృతిని అందుకొన్నా 
నిస్సంతుగానే పోయారు. వీరి తర్వాత జ్ఞాతులలో ఒకరైన రామచంద్రయ్య 
నరసింహఅప్పారావు అనే పేరుతో రాజ్యం స్వీకరించారు. వీరి కాలంలోనే 
అసఫ్‌జాహీలతో తగువు వచ్చింది. క్రీ.శ.1707లో జౌరంగజేబు మరణానంతరం 
క్రీ.శ.1708- 1712 సంవత్సరాల మధ్య కలోలాలు జరిగాయి. ఈ కాలంలోనే ఫౌజుదార్‌ 
రుస్తుం ఆలీఖాన్‌ నూజివీడుపై దండెత్తి రామచంద్ర అప్పారావుగారి తలకొట్టి ఏలూరు 
కోటగుమ్మానికి కట్టాడు. 

ఈ చారిత్రక కారణాలవల్ల ఇందుమతీపరిణయాన్ని అంకితం పుచ్చుకొన్న 
నరసప్పారావుగారు క్రీ.శ.1708కి చాలాకాలం కిందనే, అంటే అయిదారు సంవత్సరాల 
పూర్వం గతించి ఉండాలి. కృతి స్వీకారం క్రీ.శ.1700 అనుకొంటే అభ్యంతరం ఉండదు. 
ఈ అంకీతం జరిగాకనే కుమారధూర్జ్దటిని ప్రోలమంత్రి దత్తుని చేసుకొన్నాడు. తర్వాత 
7. ఇందుమతీపరిణయం, అఖినవసరస్వతీ పునర్ముద్రితం, పీఠిక, పుట 3. 

8. Gordon Meackenzie-Krishna District Manual-1883 పుట 29. ఈ అప్పారావుగారికే *విజయ' అనే 
బిరుదు వాచకం లభించిందని సంప్రదాయం. నిడుదవోలు సుందలేశ్చరరావు ఇంతకుముందు చెప్పిన 
విషయాన్ని ఇంకా పరిశీలించి ఖరారు చేయాలేమో. 

9. = శ్రీ మదప్పారాయాన్నయ చరిత్రము - పుట 19. 

10. Krishna District Manual - p.297 


606 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఆరవీటి కోదండరాజు (1680) రెండవ కుమారుడు చినవెంకటరాజు (1710) 
కుమూరధూర్దటి చేత శ్రీకృష్ణరాయ విజయాన్ని చెప్పించాడు. ఈ కాలనిర్ణయాలు 
కుమారధూర్ణటి వయసుకు సరిపోతాయి. 


పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఇందుమతీ పరిణయాన్ని, 
తరువాత ఒకటి రెండేళ్ళకు కృష్ణ్ణంయ విజయాన్ని కుమారధూర్ణటి వ్రాశాడని 
భావించవచ్చును. పైలాపచ్చిసుకు ముందే ఇలాంటి గ్రంథాలను వ్రాసినవాడు తరువాత 
కూడా ఏవో రచించి ఉండాలి. ఇతడు ప్రాఢవయసులో ఏ కావ్యాలు చెప్పాడో 
తెలియదుగాని ఇతని కొడుకూ, మనుమడూ చెప్పిన కావ్యాల పీర్లు తెలుస్తున్నాయి. 
కుమారధూర్జటి కొడుకు పేరు లింగరాజు. ఇతడు రాజసభలలో బంగారు జరీబట్టలు, 
మణీహారాలు, అగ్రహారాలు, పల్లకీలు, ఏనుగులు మొదలైన బహుమానాలు పొందాడు. ఈ 
లింగరాజును సత్కరించిన రాజులు కాళహస్తి ప్రభువులు. దామెర్ల అక్కప్పు నాయకుని 
కుమారుడు వెంకటపతిరాయడు ఈ కవిచేత పెదకాళహస్తి మాహాత్మ్యం అనే పద్యకావ్యం 
చెప్పించాడు. ఇది 12 ఆశ్వాసాల (గ్రంథం. ఇంతకు ముందు కృష్ణదేవరాయల వారి 
కాలంలో పెదధూర్ణటి ఒర కాళహస్తిమాహాత్మ్యాన్ని నాలుగాశ్వాసాలుగా చెప్పాడు. 
అయితీ దామెర్ల వెంకటపతిరాయలకు దానితో తృప్తి కలుగలేదు. లింగరాజును పిలిచి 


ఇలాగ చెప్పాడు: . 
వినుకాళహస్తిమహిమం- బనుపమమైవెలయ మునుషడధ్యాయకథ ౬౯ 


దెనుగున కావ్యముగనొన-ర్చెను పెదధూర్జటికవీం ద్రశేఖరుడనఘా. 
ఈ పద్యంవల్ల తొలిధూర్దటికి ఆరధ్యాయాల గ్రంథమే మూలమని తెలుస్తోంది. అది 
--స్కాందంలో ఉంది. వివరహస్యుఖండంలో నూటయిరవై అధ్యాయాలున్నాయట. వాటిని 
తెనిగించమని దామెర్ల వెంకటపతిరాజు లింగరాజుతో చెప్పాడు. 


బహుపురా అమథితభవ్యార్థశివతత్త వై సారమెల్లనైక్యసరణిబొదలి 
జగతిశివరహస్యసం గహమను నితి- హాసమొనరువిబుధులభినుతింప. 11 


ఆ యితిహాసమందలి యుత్తర భాగంబునందు భాస్వన్నిరూడి 
గాళహస్తిమహత్త వ్చికథ నూటయిర్చది యధ్యాయముల జెలువమరుచుండు 
దత్కథ దెనుగున ద్రాక్షారసోర్మికా పరిపాకవిస్ఫూర్తి బరిఢవిల్ల 


గృతియొనర్భుము మదంకితముగా శబ్ద చమత్కృతి పండితుల్‌ మదిగడింప. 


లింగరాజీ పెదమహత్వాన్ని వ్రాసి దామెర్లవారిచేత బహుమతులు పొందాడు. ఈ 
_ విషయాన్ని ఇతని కుమారుడు తెలియజేశాడు. అతడు కూడా కవే. రత్నావళీ పరిణయం 
అనే కావ్యాన్ని వ్రాశాడు. అందులో తన తండ్రి గురించి ఈ పద్యం చెప్పాడు. 


11, ధూర్దటి లింగరాజు పద్యాలను చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు శ్రీకాళహస్తీశ్చరమా హాత్మ రం 
(వెంకట్రామా ప్రచురణ) లో ఉదహరించారు., పుటలు ౩-4. 


అందుగుల వెంకయ్య, ధూర్జటి కవులు 607 


ఘనగౌరీశకటాక్షలబ్ధకవితా గాంభీర్యసంతుష్టభూ 

జనరాడ్డత్తసువర్ణచేలమ ణిభూషా గ్రామపల్యంకికా 

ఘనదంతావళ ఘటకాదిబహుసత్కార ప్రతిష్థాత్ము మ 

జ్ఞినకుక్‌ ధూర్జటిలింగరా జకవిరాజ శ్రేష్ట గీర్తించెద౯. (రత్నావళీ పరిణయం. 0. 664) 


ఈ రత్నావళీ పరిణయాన్ని వ్రాసిన కవిపేరు ధూర్జటి వెంకటపతి. ఇది నాలుగాశ్వాసాల 
ప్రొఢకావ్యం. ఇందులో కాశీలోని రత్నలింగేశ్వర మాహాత్మ్యాన్ని కవి వర్ణించాడు. 
రత్నచూడుడనే నాగరాజు పుత్రుడు రత్నావళి అనే రాజకుమార్డెను ప్రేమించాడు. ఆమె. 
గంధర్వపతి కుమార్తె. ఈమె పరిణయాన్ని శృంగారకావ్యంగా వ్రాసి, కవి చేకూరి 
రామస్వామి అనే మంత్రికి అంకితం ఇచ్చాడు. ఈయన నేటి దక్షిణార్కాడు జిల్లా 
తిరుపాపుశియూరులో ఉండేవాడు. ఆ రోజులలో దానిని పాటలపురం అనేవారు. తన 
కృతిపతినివాసాన్ని ధూర్జటి వెంకటరాయడు ఇలా చెప్పాడు: 


పరగనమ్మేటిధారుణిగరుడసింధు- దక్షి ఇఐపినాకినీతటస్థానపూర్వ 
శరధిసంగమపాటలపురనివాస- మహితకేశి రామస్వామిమం త్రిమౌళి (0.664) 


ఈ రామస్వామిగారు చాలా చదువుకొన్నవాడట. ఈయన మాననీయ కవి 
రాజులు వ్రాసిన అనవద్యతర గద్యపద్యమయ ప్రబంధాలలోని సాహితీ చమక్కారాలను 
గ్రహించగలడని ధూర్జటి వెంకటరాయడు “చెప్పాడు. ఈ కవి రత్నావళీ పరిణయాన్ని 
బ్రాయడానికి ముందు ఉభయభాషలలో మంచి కవిత్వం చెప్పే శక్తినీ వ్యాకరణ నాటక 
కావ్య విచక్షణత్వాన్నీ సంపాదించాడు. చిన్నప్పుడే శతకాలూ, దండకాలూ చెప్పాడు. 
అమరాన్ని పద్యకావ్యంగా అనువాదం చేసి రామునికి అంకితం ఇచ్చాడు. ఈ 
విషయాలను కవి రత్నావళీ పరీణయంలో మూడు పద్యాలలో చెప్పాడు. 


ధూర్తటి కవుల వివరాలను (క్రోడీకరిద్దాం 


సంఖ్య కవి కాలం పోషకులు (గ్రంథాలు 
1. కుమారధూర్దటి. _ క్రీ.శ370 నూజివీటి నరస సావిత్రీ చరిత్ర- 
వెంకటరాయడు నుండీ ప్పారావు, ఆరవీటి ఇందుమతీ పరిణయం 
1710 మధ్య చినవెంకటపతి కృష్ణరాయ విజయం 
2. లింగరాజు 1730 దామెర్ల వెంకటపతి పెదకాళహస్తి మాహాత్మ్యం 
3. ధూర్జటి వెంకట బహుశా చేకూరి రామస్వామి శతకాలు దండకాలు 
రాయడు క్రీశ 1750 అమరం తెనిగింపు 
రత్నావళి పరిణయం 


మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రత్నావళీ పరిణయానికి రెండు ప్రతులు 
ఉన్నాయి. ఇతని ఇతర రచనలు దొరకలేదు. రత్నావళీ పరిణయాన్ని బ్రౌనుదొర 
శిథిలమవుతున్న వ్రాతప్రతినుండి వ్రాయించారు కనుక దక్కింది. (0. 664) " 


కృష్ణాధ్వరి, శ్లేష కవులు 


జాతి వార్తా చమత్కారాలున్న ప్రబంధాలనే మెచ్చుకునే నాయకరాజుల హయాంలో 
కేవలం పాండిత్యప్రకర్షను ప్రదర్శించే రెండర్భాల కావ్యాలను వ్రాసే కవులు కూడా 
వన్నెకైక్కడం గమనించదగ్గ విషయం. రఘునాథనాయకుని ఆస్థానంలో కృష్ణాధ్వరి అనే 
కవి ఉండేవాడు. ఆయన నైషధపారిజాతం అనే 'పుణ్యశోక్తేషు ప్రబంధాన్ని వాసి 
రఘునాథునికి అంకితం ఇచ్చాడు. ఈ రెండర్భాల కావ్యంలో నలచరిత్రను, 
పారిజాతాపహరణాన్నీ జోడించాడు. ఇందులో అనఘమైన రసార్దతా మృదుపదార్థ 
చమత్కృతులు, వస్త్వలంకృతులు, ధ్వని అష్టాదశ వర్ణనలు పరిపూర్ణంగా తాను చెప్పినట్టు 
కవి భావించాడు (1-3). తన పదకావ్యాలు విద్వత్కవిప్రియాలని తలచాడు (1-13). 
అలంకారికులు తన కావ్యాన్ని చదివి హర్షిస్తారని భావించాడు (1-8). అయితే చేమకూర 
వెంకటరాజుగారు చెప్పినట్టు పండితులు ఈర్వ్యాళువులు. అందుకే ఆయన తన 
విజయవిలాసంలో ఇలా వాపోయారు. 


ఎందును విద్యమేలెయగ లెవ్ష, రెకింగిన గొంతమా త్రమే 
యందును సాహితీరసమహత్త కమెలుంగ, రెజింగిరేని యీ 
యందమెలుంగలే, రెణిగినప్పటికి౯ వినిమెచ్చియీయ, రె 
న్నందగు నచ్యుతేంద్ర రఘునాథవిభుండె ప్రవీణుడన్నిట౯, (విజయ. పీఠిక. 55). 


ఈ పద్యంలో వెంకటరాజుగారు భావించినట్టే కృష్ణాధ్వరి కూడా ఒక్క 
రఘునాథనాయకుడు తన కావ్యోన్ని మెచ్చుకోగలడనీ, ఆ రాజు మెచ్చుకొంటే చాలుననీ 
తృషప్తిపడ్డాడు. అందుకే ఈ పద్యం చెప్పాడు: 

ఆలంకారికహర్షమత్క తికరంబా జాన సారస్వత 

శ్రీలుండే రఘునాథశౌరి గని హర్షింపంగ నన్యుల్‌ వృథా 

స్థూలంభావుకులైన కొందరు దృఢహ్యూతోష్టతీతాసూచితో 

పాలంధుల్‌కనకున్న నేమి కుహనాహలోహలున్‌లోహలుల్‌. (నై.పా. 1-9) 


ఈ రెండరాల కావ్యూసి క్ల ర నిజంగా రఘునాథనాయకుని సంతోషం 
కోసమే వ్రాశాడు. ఆ మ. మ షు. 

నైషధపారిజాతహరణద్వాకథార్ధసమర్థనధ్వని 

శ్లేషగతి ప్రబంధము రచించిన మా రఘునాథశాొరి సం 

తోషమునందున కకణకణో దశదిగ్గయశో భితద్యశో 

భూషణమైన యీకృతికి బూనితి బడి నిగూఢి చెందగన్‌. (నై.పా. 1-6) 


ఈ ద్వ్యర్థికావ్యాన్నే రచిస్తే రఘునాథుడు సంతోషం చెందడానికి తగినంత కారణముంది. 
పారిజాతాపహరణాన్ని ఆశువుగానూ, నలచరిత్రను ద్విపదగానూ అంతకు ముందే 
రఘునాథుడు రచించాడు. ఈ రెండింటినీ జోడించితే తన ప్రభువు సంతోషిస్తాడని కవి 
భావించాడు. నైషధపారిజాతాన్ని వ్రాయతానికి ముందు కృష్ణాధ్వరి అయిదు కావ్యాలు 


కృష్ణాధ్వరి. శ్లేష కవులు 609 


వ్రాసి రఘునాథునికే అంకితం ఇచ్చాడు. ఈ కొత్త కృతి అయిదుగురు అక్కల చెల్లెలని 
ఇలా చెప్పాడు: 


నవరస “శ్రీ రఘునాథభూపాలీయ' నామఖీమాభాష్టనాయకుండు 


ravine Panna 


కళ్యా “కెముదీకందర్చ' నాటక కన్యోద్వహన బద్ధకంకణుండు 
అమరుకాహంకారహారిభంగీక “శృంగారసంజీవనీ' కాముకుండు 
తాళచింతామణీవధూతత్పరుండు- మంచిజామాతరఘునాథమనుజచేత 
తెలియనైషధపారిజాతీయకృ తియు- నేవురక్కల చెల్లెలై హెచ్చు ననుచు. 

(నై.పా. 1-14) 


ఈ పద్యంలోని రెండవ పాదాన్ని బుద్ధిపూర్వకంగానే నేను ఉదాహరించలేదు. 
దానికి కారణం ఉంది. ఈ పాదంలో గణభంగం, యతిభంగం ఉంది. నైషధపారిజాతీయం 
అచ్చుపడలేదు. దీని ప్రతిఒకటి తంజావూరు సరస్వతీమహలు గ్రంధాలయంలో ఉంది. 
(D.172-235). అందులోని పద్యం రెండోపాదం ఎలా ఉందో అలా ముందు 
పొందుపరుస్తాను. 


నైషధపారిజాతావతారికాహృదయకా 
వ్యృవర్యా స్పాయంవర వల్లభుండు. (నై.పా.1-16) 


ఛందోభంగం ఉన్నాసరే వ్రాతప్రతిలో ఉన్న పాఠాన్ని యథాతథంగా 
ప్రచురించాలి కనుక నైషధపారిజాతం గురించి ఆంధ్రవిశ్వవిద్యాలయంవారు తమ 
కేటలాగులో క్రీ.శ.1933లో పై పాఠాన్నే చూపించారు.? సరస్వ్పతీ మహల్‌వారి లిఖిత 
గంథాలను గురించి ఆం ధ్రవిశ్చవిద్యాలయంలోలాగే మద్రాసు యూనివర్సిటీ వారుకూడా 
శ్రద్ధ వహించారు. క్రీశ 1997లో తంజావూరిలోని అముద్రిత గ్రంథాలను 
పరిశీలించడానికి తమ పండితులను విశ్చవిద్యాలయం వారు పంపారు. శ్రీ చల్లా 
సత్యనారాయణగారు ఇతర గ్రంథాలతోపాటు కృష్ణాధ్వరి నైషధపారిజాతాన్ని పరిశీలించి 
దానిపై విపులమైన విమర్శకవ్యాసాన్ని ప్రకటించారు.” అందులో ఈ సీసపద్యాన్ని 
ఉదాహరించి రెండవ పాదాన్ని ప్రతిలో ఉన్నట్టుకాక, పరిష్కరించి ఇలా ప్రకటించారు: 


నైషధపారిజా తావతారికకావ్యవర్యాసంయంవరవల్లభుండు 


దీనివల్ల గణాలు సరిపోయాయి గాని కవి వాడిన 'హృదయం' పోయింది. ప్రథమార్థంలో 

యతికూడా పోయింది. ఈ పాఠంవల్ల 'నైషధపారిజాతం' అనే కావ్యావతారికను 

ప్రత్యేకంగా రఘునాథునికి అంకితం ఇచ్చినట్టు తేలుతుంది. అవతారికను ఎవరూ కృతి 

1. తంజావూరు సరస్వతీమహలులోని ప్రతినుండి కృష్ణాధ్వరి నైషధపారిజాతం పద్యాలను మిత్రులు 
ఎస్‌.వి. రామారావుగారు నాకోసం కాపీచేసి ఇచ్చారు. వారికి కృతజ్ఞుజ్లి. 


2. Descriptive Catalogue of Telugu Manuscripts in the Tanjore M.S.S.M. Library, Andhra 
University Series, No.11, p.39 
3. Annals of Oriental Research University of Madras, Vol.1].1937-38. Part I. 


610 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఇవ్వరు. కాబట్టి ఈ పాఠాన్ని నిరాకరించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మరొకలాగ 
సంస్కరించారు. ' దక్షిణదేశమందలి ఆంధ్ర వాజ్బ్యయములు' అనే వ్యాసంలో కృష్ణాధ్వరిని 
గురించి విపులంగా వ్రాస్తూ వేటూరివారు రెండవ పాదాన్ని ఇలా ఇచ్చారు. 


సరసనైషధపారిజాతకాహ్వయకాన్య వర్యాస్వయంవరవల్లభు 


ఈ పాఠంవల్ల కృష్టాధ్వరి అంతకుముందే ఒక వైషధపారిజాతాన్ని రచించి రఘునాథునికి 
కృతి ఇచ్చినట్లు భావించక తప్పదు. పూర్వమే ఒక నైషధపారిజాతాన్ని తెలుగులో వ్రాస్తే 
దాని చెల్లెలు అడే కావ్యాన్ని అంకితం ఇవ్వడం ఎలా పొసగుతుంది? అందుచేత ఆఖరి 
గంథం ఒక్కటే 'తెలుగుదనీ, మిగతావన్నీ సంస్కృత గ్రంథాలనీ వేటూరివారు 
భావించారు. అందుకే ఈ పద్యం ఎత్తుగీతిలోని "తెలియనైషధ పారిజాతీయకృతియు' అనే 
పాదంలో “తెలియ' అనే మాటను “తెలుగు అని మార్చాలా అన్న సందేహంలో పడి, ఒక 
శబ్దార్థకచిహ్నాన్ని ఇచ్చారు. కృష్టాధ్వరి లోగడ ఒక నైషధపారిజాతాన్ని సంస్కృతంలో 
చెప్పి అంకితం యిస్తే రఘునాథుడు అప్పుడే సంతోషించి ఉంటాడు. మళ్లా 'ఈ ద్వికథార్థ 
సమర్థనధ్వని శ్లేషగతి ప్రబంధము” రచించిన మా రఘునాథశౌరి సంతోషము నందునన్‌ 
కణక' కృష్ణాధ్వరికి రావలసిన అవసరం లేదు. అందుచేత వేటూరివారి పాఠం 
అమోదయోగ్యం కాదు. పద్యంలోని రెండవపాదాన్నీ నిడుదవోలు వెంకటరావుగారు 
ఇలా ఇచ్చారు.” 


పారిజాతకథావతారికాహృదయకా వ్యస్పాయంవరవరవల్లభుండు. 


ఈ పాఠంలో ఛందోభంగం లేదు. తంజావూరు ప్రతిలోని పద్యపాదాన్ని అట్టే మార్చడం 
కూడా లేదు. “మా అందరిలోనూ మా నల్ల కృష్ణుడే తెల్లవాడు" అని సామెత చెప్పినట్టు 
ఉన్న పాఠాలలో ఇదే మెరుగని చెప్పాలి. దీనినే మనం స్వీకరించవచ్చునుగాని 1952లో ఈ 
పాఠాన్నిచ్చిన నిడుదవోలువారే దీనిని 1960లో నిరాకరించారు. తమ విపులమైన 
గ్రంథంలో వేటూరివారి పాఠాన్నే తీసుకొన్నారు. తెలుగు నైషధ పారిజాతానికి 
'ఏవురక్కలైన' కృష్ణాధ్వరి తొలి కృతులన్నీ సంస్కృత కావ్యాలే అని నిడుదవోలువారు 
కూడా భావించారు. వేటూరివారి పాఠంలో 'సరసనైషధ పారిజాతకాహ్వయ' కావ్యం 
అని కొత్తగా “సరస'త్వాన్ని చేర్చినా చేర్చడంలో సరసత్వం లేదు. అందుకే కాబోలు 
భారతి పత్రికలో 'కృష్ణాధ్వరి నైషధపారిజాతీయం'పై వ్యాసం వ్రాస్తూ శ్రీవాత్సవగారు ఈ 
రెండవ పాదాన్ని ఉదాహరించడంలో నిడుదవోలువారి మొదటి పాఠాన్నే స్వీకరించారు.” 
నాకుకూడా ఇదే బాగున్నట్టుంది. అయితే ప్రస్తుతం మనం ఏదీ తీల్చలేం, 
నైషధపారిజాతీయానికి ప్రస్తుతం ఒకే ఒక ప్రతి తంజావూరులో ఉంది. మరో ప్రతి 
లేకపోతి పాఠనిర్ణయం కష్టం. 


భారతి రజతోత్సవ సంచిక, 1949, పుట 348-350 

వావిళ్ళ వెంకటేశ్చరశాస్త్రిగారి షష్టిపూర్తి సంపుటం, పుట 200. 
దక్షిణదేశీయాంధ్రవాజ్బ్మ్యయం, పుట 76. 

భారతి, డిసెంబరు 1965. 


నరా లా a 


కృష్ణాధ్వరి, శేష కవులు 611 


ఇవాళ ఈ రెండర్భాల కావ్యానికి ఒక్క ప్రతీ దొరుకుతున్నదిగాని ఒకనాడు ఇది 
ప్రచారంలో ఉందని చెప్పవచ్చును. క్రిందటి శతాబ్ది చివరిపాదంలో అముద్రిత 
గ్రంథచింతామణి అధిపతులు పూండ్ల రామకృష్ణయ్యగారు నైషధపారిజాతీయాన్ని 
చూశారు. రామరాజభూషణుని హరిశ్చంద్రనలోపాఖ్యానికి పీఠిక వ్రాస్తూ కృష్ణాధ్వరి 
పద్యాన్ని ఒకదాన్ని ఉదాహరించారు. తెలుగులో లభించే ద్వ్యర్థి కావ్యాలకు ఆద్యుడు 
పింగళి సూరపరాజుగారు; రెండోవాడు భట్టుమూర్తి. ఈ ఇద్దర్నీ పేర్కొంటూ కృష్ణాధ్వరి 
ఈ పద్యం చెప్పాడు: 

ప్రషములేమియుంగనమి బింగళిసూరపరామరాజు స 

ద్భూషణభాషితంబులగు పుణ్యకథాద్వయసం గ్రహాద్భు తుల్‌ 

శ్లేషకృతుల్‌ ప్రసిద్ధి గని శ్రీరఘునాథనృపాలమౌళినా 

నైషధపారిజాతకృతినాయకరత్నము జెంది హెచ్చగక. 


పూండ్లవారు ఉదహరించిన పై పద్యాన్ని గురజాడ 'శ్రీరామమూర్తిగారు 
ఉటంకించారు. పూండ్లవారు చూసిన ప్రతిలో ఈ సీసంలోని రెండవపాదం ఎలా ఉందో 
తెలియదు. ఇవాళ నైషధపారిజాతీయానికి వేరే ప్రతులు దొరకుతాయో లేదో చెప్పలేం. ఈ 
కృతిని వ్రాసి దానిని నాయక రత్నాన్ని చేయకముందు కృష్ణాధ్వరి రచించిన ఇతర 
గ్రంథాలు మనకి నేడు దొరకవు. వాటి పేర్లు (1) రఘునాథ భూపాలీయం (2) పారిజాతకథ 
(3) కల్యాణకందర్పనాటకం (4) శృంగార సంజీవని. (5) తాళచింతామణి. ఇన్ని 
గ్రంథాలు వ్రాసినట్టు చెప్పుకొన్నా, కృష్ణాధ్వరి ఈ కావ్యంలో తన జీవితం గురించి ఏమీ 
చెప్పుకోలేదు. నైషధపారిజాతీయం కూడా సమగ్రంగా లభించలేదు. ఈ కావ్యంపై మొదట 
విపులంగా చల్లావారు వ్యాసం వాసి ఇందులోని సాగసులు చూపించారు. 
చెప్పవలసినవన్నీ చెప్పారు. నిడుదవోలు వారుకూడా 'యిట్టి యుత్తమ కావ్యమింతవరకు 
ముడ్రితము కాకుండుట యాంధ్రుల దురదృష్టము. దీనిని గురించి మద్రాసు 
విశ్చవిద్యాలయ ప్రాచ్య పరిశోధనాశాఖ పత్రికలో చల్లా సత్యనారాయణగారి వ్యాసము 
చూడదగినడి' అని వ్రాశారు.’ అయితే నిడుదవోలు వారి వ్యాసం చూశాక చల్తావారిది 
చూడనక్కరలేదు. ఎందుకంటే చల్లావారి వ్యాసంలోని భాగాలు, అధోజ్ఞాపికలతో సైతం, 
పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు నిడుదవోలు వారి గ్రంథంలో కొల్లలుగా 
సాక్షాత్కరిస్తాయి. 


నైషధపారిజాతాన్ని ఆమూలాగ్రం చదివిన వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఈ కావ్యం 
శు 10 (4 
ఆముక్తమాల్యద రచనాన్ని తలపిస్తోందని చెప్పారు." గూఢంగా వ్యాప్తంగా శబ్దార్థ్లేషా 
లంకారాలున్నాయన్నారు. ఈ గ్రంథం గురించి వారు చెప్పిన మరికొన్ని మాటలు 
వినండి: 


8. రవిజీవితములు, 1955 ముద్రణ, పుట 314. 
ర దక్షికాదేశీయాం ధ్రవాజ్మయము, పుట 84, అధో జ్ఞాపిక 
10. మీగడతరకలు, పుట 177. (భారతి రజతోత్సవ సంచికలోని వ్యాసమే ఇందులో ఉంది.) 


612 "సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కవి తనే దీనిని వ్యాఖ్యానించిన బాగుగా నుండెడిది. పెక్కేండ్లకు ముందే 
యథామాతృకముగా దీని ప్రతి వ్రాయించుకొని సవ్యాఖ్యానముగా బకటింప నుత్సాహ 
పడితిని. కాని పెక్కుచోట్ల శ్లేషచమత్కృృతి దుర్రహముగా నుండుటచే నింతదాక దానిని 
మయుగింపజూలకుంటిని. 


వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వంటి పండితులకే ఈ కావ్యంలోని శ్లేషలు 
బోధపడలేదంటే ఇంక సాధారణ పాఠకుల సంగతి చెప్పనక్కరలేదు. ఇనుపగుగ్గిళ్ళ వంటి 
ఈ కావ్యాన్ని అచ్చువేయిద్దామనే సంకల్పం ఎందుకు కల్లిందో వేటూరివారిలా చెప్పారు: 
“దీనిని ప్రకటించుటకు కృష్ణాధ్వరి మీది గౌరవముగాని, శ్లేషకవిత మీది యాదరముగాని, 
అముద్రిత గ్రంథ ప్రకటనము మీది యౌత్సుక్యము గాని కారణములు గావు. 
మహనీయుడైన రఘునాథరాయలమీది యాదరమే యీ ఉద్దంథ ప్రకటనమునకు నన్ను 
ఉత్సాహపరుచుచున్నది.”' అని నిర్మొహమాటంగా చెప్పేశారు. 1 రఘునాథుని ముఖం 
చూసి వేటూరివారు దీనిని అచ్చువేసి ఉంటే వారి పేరును చూసి దీనిని ఆంధ్రులు ఆదరించి 
ఉండేవారు. 


ఈ ద్వ్యర్థి కావ్యంలోని కథల జోడింపును చల్లావారు చక్కగా పొందుపరిచారు. 
కొన్ని శ్లేషల చమత్కారాలను చూపించారు. కృష్ణాధ్వరిలాగే మరికొందయి శ్లేషకవులు 
బహుళార్థ కావ్యాలను ఈ యుగంలో వ్రాశారు. మహోపాధ్యాయ ఎలకూచి 
బాలసరస్వతి రాఘవయాదవపాండవీయం అనే మూడర్గాల కావ్యం వ్రాశాడు (0.687). 
ఈయన మూడు కథలనే జోడిస్తే నాలుగర్భాల కావ్యాన్ని సంపుటీకరించిన 
మొనగాడొకాయన ఈ యుగంలోనే ఉన్నాడు. ఆయన శ్లేషకవితా పితామహుడని పేరు 
కెక్కినవాడట. అతని పేరు గునుగుటూరు వెంకటకృష్ణకవి. ఈయన 
“నలయాదవరాఘవపాండవీయం' అనే నాలుగర్భాల కావ్యం వ్రాశాడు. అయితే ఇలాంటి 
ఫీటు ఇంతకుముందే మరింగంటి సింగరాచార్యులవారు చేశారు.** గునుగుటూరు 
వెంకటకృష్ణయ్య సంగతి అతని మేనల్లుడు కోడూరు వెంకటాచలం వ్రాసిన 'శివరహస్య 
ఖండం” అనే కావ్యం వల్ల తెలుస్తుంది (౧.80. కోడూరి వెంకటాచలం క్రీ.శ. 1700 
ప్రాంతాలలో ఉన్నాడు. అతని మేనమామ ఒకతరం ముందుగా ప్రసిద్దుడై ఉండి 
ఉంటాడు. ' : 


కృష్ణాధ్వరి ధర్మమా అని ఇప్పుడు శ్లేష కావ్యకర్ణల వివరాలు కోడీకరిద్దాం: 
'రండరాల కావ్యాలు: 
థ 


1. రాఘవపాండవీయం భీమన (నష్టం) 

2. రాఘవపాండవీయం ' పింగళి మూరపరాజు 

3. హరిశ్చంద్రనలోపాఖ్యానం భట్టుమూర్తి 

4. రామకృషవిజయం మరింగంటి సింగరాచార్యులు 


11. ఈ గ్రంథాన్ని ప్రకటించుకుండానే వారు తీర్తిశషులవడం దురదృష్టం. మిత్రులు వేటూరి ఆనందమూర్తి 
దీనిని ప్రచురించి తండ్రిగారి అభిలాషను పూర్తిచేస్తే బాగుంటుంది. 
12. నవాబులయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటం, 


కృష్టాధ్వరి, శ్లేష కవులు 


5. నైషధపారిజాతం 

6. రాఘవవాసుదేవీయం, ౨.688 
7. రావణదమ్మీయం 

8. యాదవభారతీయం 

9. ధరాత్మజూపరిణయం 

10. శివరామాభ్యుదయం 

11. కృష్ణార్జున చరిత్ర 


613 


కృష్ణాధ్వరి 

చిత్రకవి సింగరాచార్యులు 
పిండిప్రోలు లక్ష్మణకవి 
చెన్నకృష్ణకవి 

కొత్తలంక మృత్యుంజయుడు 
పొడూక పెద్దరామయ్య 
మంత్రిప్రగడ సూర్య ప్రకాశం 


12. అచలాత్మజాపరిణయం తిరుమల బుక్క పట్టణం వెంకటాచార్యుడు 


మూడర్గాల కావ్యాలు: 

1. రాఘవయాదవపాండవీయం, 0.687 
2. రాఘవయాదవపాండవీయం, R.414 
3. యాదవరాఘవపాండవీయం 

4. రామకృష్ణార్దనరూపనారాయణీయం 


ఎలకూచి బాలసరస్వతి 
అయ్యగారి వీరభద్రయ్య 
నెల్లూరి వీరరాఘవుడు 
ఓరుగంటి సోమశేఖరం 


నాలుగర్గాల కావ్యాలు: 
1. నలయాదవరాఘవపాండవీయం 
2. నలయాదవరాఘవపాండవీయం 


మరింగంటి సింగరాచార్యులు 
గునుగుటూరి వెంకటకృష్ణయ్య 


పెద్దాపురం ప్రభువులు, వారి ఆశితులు 


దక్షిణాన మధురలోనూ, తంజావూరులోనూ రాయసామంతులు స్వతంత్ర రాజ్యాలను - 
ఏర్పరచుకొని సాహిత్యసేవ చేస్తున్న రోజులలోనే ఉత్తరాన గోదావరి మండలంలో సాగి 
సోతరాజుగారి వంశంలోని వత్సవాయి చతుర్చుజ తిమ్మరాజుగారు పెద్దాపుర సంస్థానం 
సంపాదించి పృథివీరాజ్యం ప్రారంభించారు. నాయకరాజులు రాయసింహాసనానికి 
అణుకువగా ఉంటే పెద్దాపురం ప్రభువులు గోలకొండ సుల్తానులకు మిత్రులుగా 
ఉండేవారు. చతుర్భుజ తిమ్మరాజుగారు క్రీ.శ.1555 నుండి 1607 దాకా పాలించారు. వీరి 
ధైర్యాన్ని మెచ్చుకొని గోలకొండ సర్దారు షీక్‌ మహమ్మద్‌ఖాన్‌ పసిడి ఖడాన్ని 
బహూకరించాడు. ఇది ఏ సందర్భంలో ఇచ్చాడో తెలియదు. చతుర్భుజ తిమ్మరాజుగారు 
'పెద్దాపురంబున బిరుదాంతపురిలోన యవన వీరుల పరాహతుల చేసె అని అనంతర 
(గ్రంథాలవల్ల తెలుస్తోంది. అటు తిరుపతివద్దా, ఇటు తూరుపునాట యుద్ధాలలో వారు 
పాలొన్నారు. సమరాలలోనే కాక సాహిత్యసీవలో కూడా ఈ తిమ్మరాజుగారు శ్రద్ధ 
చూపేవారు. ఈయన వద్ద సకల శాస్త్రప్రశంసులైన విద్వాంసులు, *'ఉభయభాషాకవిత్వ 
నిర్మాణ” సామర్థ్యం ఊన్న కవులు ఉండేవారు. వారి ప్రధానులు పరతంత్రభేదన ప్రభావ 


1. రాయవిలాసం, ఏనుగు లక్ష్మణకవి, 1-69. 


614 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కవితావధానులు. . నిజానికి చతుర్చుజ తిమ్మరాజుగారికి మిగతా రెండుభుజాలుగా 
ప్రధానులు ప్రఖ్యాతులయ్యారు. 

గుణవిభూషు డేనుగు గుర్వమంత్రి ధీరుడగు పోలప్రెగడ సూరమంత్రి 

కడమ రెండు భుజంబులుగాగ బబలె మహి చతుర్చుజ రహిని దిమ్మ ప్రభుండు. 

i (R. 78) 

తిమ్మరాజుగారి కుడిభుజంలాంటి ఏనుగు గురవమంత్రిగారు వండితవంశంలో 
పుట్టినవారు. వీరి ఇంటిపీరు నిజానికి పైడిపాటివారు. అయితే కీ.శ, 1500 ప్రాంతాలలోను, 
అంతకు పూర్వమో పైడిపాటి జలపాలమంత్రిగారు కళింగ గజపతులను మెప్పించి ఒక 
ఏనుగును, సోమేశ్వర అగ్రహారాన్ని పొందారు. ఏనుగును దానంగా పుచ్చుకొనడంవల్ల 
పైడిపాటివారికి ఏనుగువారనే ఇంటిపీరు వచ్చింది. ఈ జలపాలమంత్రి మనుమడే 
తిమ్మరాజుగారి భుజంలాగా ఉన్న ఏనుగు గురవమం ప్రి, 


గురవమంత్రిగారికి గురురాజయ్య ఆనే సోదరుడు ఉన్నాడు. ఈయన దిట్టకవి 
వెంకటయ్యగారి కుమార్తె పేరమ్మను వివాహం చేసుకొన్నాడు. చాలా చక్కని కవిత్వం 
చెప్తాడు. అంచేత ఈ వెంకటయ్యగారికి దిట్టకవి అనే బిరుదు వచ్చింది గాని వారి ఇంటిపేరు 
వెణుకుదురుపల్లివారు. దిట్టకవి వెంకటయ్యగారు ఏ గ్రంథాలు వ్రాశారో తెలియదుగాని 
ఆయన కొడుకు విశ్చనాథం మంచికవి. చిన్నప్పుడే శ్రీరామవిజయం అనే యక్షగానం 
వ్రాశాడు. తరువాత గౌరీవివాహం అనే ద్విపదకావ్యాన్ని కవిజనశ్రవణసౌఖ్యంగా 
వ్రాశాడు. యక్షగానాలూ, ద్విపదలే కాక చిత్రకవితలో కూడా దిట్టకవి వెంకటయ్యగారి 
కుమారుడు దిట్ట. నిరోష్ట్యప్రబంధంగా హరిశ్చంద్ర చరిత్ర వ్రాశాడు. ఒక్క 
తెలుగులోనేకాక సంస్కృతంలోకూడా వెణుకుదురుపల్లి విశ్వనాథం దిట్టమైన కవిత్వం 
_చెప్పగలడు. దేవభాషలో పారిజాతాపహరణం వాకాడు. 


తన బావమరిది - ఇన్ని గ్రంథాలు వ్రాసిన నేర్చరి - హరివంశంలోని ఆశ్చర్య 

పర్వాన ఉండే శేషధర్మాలను అనువదింపదలచాడని గురురాజు తన అన్నగారైన గురవ 
యమం క్రికి చెప్పాడు. తమ్ముని బావమరిదికి రాజసత్కారాలు చేయాలని గురవమం కి 
తలచాడు.  వెణుకుదురుపల్లివారు దక్షారామంలో ఉండేవారు. చతుర్చుజ 
తిమ్మరాజా గ్రామం విచ్చేసినప్పుడు విశ్వనాథానికీ గుర్చమంత్రి రాజదర్శనం చేయించాడు. 
తిమ్మరాజుగారు కవిని చూసి ఇలా ప్రస్తుతించాడు: 

ఏరీ నీకు సమాను లిప్పటి తతి న్విద్వత్కవిగ్రామణుల్‌ 

పారావారపరీతసర్వవసుధాభాగంబునం దున్నట 

దౌరీకాంత జటా భటాంతరరటద్గంగాతరంగావళి 

భూరిశ్రవ్యఘళంఘళధ్వనుల దెల్పు న్నీవచోగుంభనల్‌. (278) 


ఆ వచోగుంభనలకు ముగ్భలై చతుర్భుజ తిమ్మరాజుగారు కవిని “ఇప్పుడు నీవు 
చెప్పబూనిన కావ్యంబు శేషధర్మమంకితము చేయు మాపేర ననఘచరిత' అని అర్థించారు. 
విశ్చనాథం దానిని మూడాశ్వాసాల కావ్యంగా రచించాడు. ఇది కొంతమాత్రమే 


పెద్దాపురం ప్రభువులు, వారి ఆభ్రితులు 615 


అచ్చుపడింది. వత్సవాయవారి వంశాన్ని కవి వర్ణించాడు కనుక అవతారిక మాత్రమే 
ముడ్రించారట. శేషధర్మాల అముద్రితప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (౧.78). 
వెణుకుదురుపల్లి విశ్చనాథం వ్రాసిన ఇతర గ్రంథాల పీర్లు మాత్రమే తెలుస్తున్నాయి గాని 
. వాటిలో ఏ ఒక్కటీ మిగలలేదు. ఇతని కావ్యాలేకాక ఇతని కుమారుని గ్రంథాలుకూడ 
దొరక్కపోవడం దురదృష్టం. 


వెణుకుదురుపల్లి విశ్వనాథం తన కొడుక్కు తండ్రి పేరు పెట్టుకొన్నాడు. ఆ 
౧ రు 

కుర్రవాడికి తాతగారి బిరుదే ఇంటిపేరు అయింది. దిట్టకవి వెంకటపతి చదవకుండానే 
సర్వశాస్త్రపాండిత్యం సంగ్రహించాడు. చిన్నప్పటినుంచి ఆంధ్రగీర్వాణ భాషలలో కృతులు 
రచించాడు. విష్ణుపురాణం మొదలైనవి తెనిగించాడు. మిథ్యావాదంలో మనోభయంకరులైన 
విద్వాంసులను గెలిచాడు. ఇతడేవో లక్షణ గ్రంథాలు కూడా వ్రాశాడు కాబోలు. 
కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సారసంగ్రహంలో దిట్టకవి వెంకటకవి చెప్పినదానిని 
ఖండించాడు. 


పదముమొదలనిడుదతుదితద్భవంబుల-రేఫగానిశకటరేఫకాదు 
నిక్క మనుచునుగుణనిధిదిట్టకవివేంక- టార్భవరుడు నుడివె నది హుళక్కి. 
(సర్వలక్షణ. 2 శకటరేఫ 10) 


దిట్టకవి చెప్పినది హుళక్కి కావచ్చునుగాని ఆయన సుగుణనిధి అని అంగీకరించడం 
తిమ్మకవి సహృదయతను చాటుతుంది. దిట్టకవి వెంకటయ్యను సమకాలికులందరూ 
సమ్మతించారు. వెణుకుదురుపల్లి విశ్చనాథకవిని నుతించిన ప్రతికవీ వెంటనే అతని 
కొడుకును కూడా విద్యావిశారదునిగా ప్రశంసించాడు. 


వెణుకుదురుపల్లి విశ్చనాథం కొడుకే కాదు, మేనల్లుడు కూడా కవి. ఏనుగు 
గురవరాజుగారి అబ్బాయి పేరు లక్ష్మణకవి. సరసప్రాఢవచోవిలాసాలు, ప్రబంధ 
రచనాదక్షత అలవరచుకొన్నాడు. మనోజ్ఞశబ్దాలకు దండి, ఉపమానాలకు రెండవ 
కాళిదాసు, రసనీతి ఉట్టిపడే సూక్తులకు కుండలీంద్రుడని అందరూ మెచ్చుకొనేవారు. 
ఈయన గీతారహస్యవేది. రసోచితంగా ఇతడు రాజశేఖరచరిత్ర రాశాడు. దీనిని ఎవరికీ 
అంకితం ఇచ్చాడో తెలియదు. దీనికి తరువాత ఏనుగు లక్ష్మణకవి తుల్యానదీమాహాత్మ్యం 
అనే కావ్యాన్ని అర్థగౌరవం కులికేటట్లు రచించాడు. దీనిని వత్సవాయివారి వంశంలోనే 
కస్తూరి రంగరాజుగారి కుమారుడు జగ్గరాజుకు అంకితం ఇచ్చాడు. తరువాత 
పటుచమక్కార గుంభనంతో ద్రౌపదీ పరిణయాన్ని రచించాడు. ఈ కావ్యాన్ని పెద్దాపురం 
ప్రభువు సార్లుభౌమ తిమ్మరాజుకి అంకితం ఇచ్చాడు. ఈ తిమ్మరాజుగారు పెద్దాపుర 
సంస్థానం సంపాదించిన చతుర్భుజ తిమ్మరాజుగారి పెద్దమనుమడు. ద్రౌపదీ పరిణయాన్ని 
అంకితం పుచ్చుకొని సార్వభొామ తిమ్మరాజుగారు ఏనుగు లక్ష్మణకవిని బాగా 
సత్కరించారు. అశ్వాలూ, మణిభూషణాలూ, అందలాలూ ఇచ్చి పెద్దాడ కరణీకాన్ని 
ప్రసాదించారు. 


616 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ద్రౌపదీ పరిణయాన్ని వ్రాసిన పిమ్మట లక్ష్మణకవి ద్రువచరిత్రను వ్రాశాడు. దీనిని 
రాజబంధువు వెంకటరాజుగారి జగ్గరాజుకు అంకితం ఇచ్చాడు. ఈ కావ్యాన్ని 
మహాకవిపుంగవులు మెచ్చుకొన్నారట. లక్ష్మణకవి కవికులసార్వభౌముడని అతని 
మనుమడు ప్రస్తుతించాడు. ఆ మనుమడి పేరు కూడా లక్ష్మణకవే. చాలా ప్రసిద్దుడు. 
భర్హృహరి సుభాషితాన్ని తెనిగించాడు. ఈ చినలక్ట్మణకవి తన గురించి చేసిన 
ప్రశంసలవల్లనే పెదలక్ష్మణకవి గొప్పతనం తెలియవస్తున్నది. 

పెదలక్ష్మణకవి భీమసీనవిజయం, భళ్లాణనారాయణచరిత్ర అనే కావ్యాలు కూడా 
వ్రాశాడు. వీటిలో భీమసేనవిజయం నేడు దొరుకుతున్నది. ఇదీ అముద్రితం. తాళపత్ర ప్రతి 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (14-13-18 R.1030 D.29981). ఈ పుస్తక వివరాలు 
ఇంకా గ్రంథాలయంవారు వర్ణనాత్మక కేటలాగులో వ్రాయలేదు. ప్రస్తుతం ఇది మద్రాసు 
నుండి తిరుపతి తరలించిన పుస్తకాలలో ఉంది. తుల్యా మాహాత్మ్యం కొంత మాత్రం 
చిత్రాడలోని అముద్రిత ఆంధ్రసర్వస్వం వారికి లభించిందట.* మిగిలిన గ్రంథాలు 
చెప్పుకుందుకి గాని చదువుకొందుకు మిగలలేదు. మొత్తంమీద ఏనుగు పెదలక్ష్మణకవి 
వ్రాసిన గ్రంథాలు ఏవీ వెలుగుచూడలేదు. 

పెదలక్ష్మణకవి _ ద్రౌపదీపరిణయం అంకితం పుచ్చుకొన్న సార్వభౌమ 
తిమ్మరాజుగారు స్వయంగా కవిత్వం చెప్పలేదుగాని వారి తమ్ముడు బలభద్రరాజు 
స్వయంగా కవి. ఈయన శ్రీరామశతకాన్ని రచించాడు. సాహిత్య సర్వజ్ఞుడై భోజరాజంత 
కీర్తిని అర్థించాడు. సాయంగా కవిత్వం చెప్పటమేకాక కిరాతార్జునీయం అనే కావ్యాన్ని 
అంకితం పుచ్చుకొన్నాడు. 'ఇది అమిత ఖ్యాతిమూలమైన కృతి అని చినలక్ష్మణకవి 
'చెప్పాడుగాని అంత కీర్పిని పొందిన కావ్యాన్ని ఎవరు రచించారో కూడా తెలియదు. 
బహుశా దిట్టకవి వెంకటకవి చెప్పినది కావచ్చు. 

ఈ బలభదరాజుగారి కుమారుడు ఉత్తరోత్తరా పెద్దాపుర సంస్థానానికి 
వారసుడయ్యాడు. సార్వభామ తిమ్మరాజుగారు క్రీశ1648 నుండి 1688 దాకా 
పాలించారు. వారికి సంతానం లేదు. అందుచేత తమ్ముని కొడుకు రాయప్పరాజుకే పట్టం 
కట్టారు. ఇతడు పినతండ్రిలాగా కృతులు అంకితం పుచ్చుకోలేదు. తండ్రిలాగా 
చెప్పనూలేదు. రాయప్పరాజు నాట్యుకళను పోషించినట్టుంది. “రాజవిద్వాస్సభానాట్య 
రంగములకు గవితనిజర(క్తి ఘనరక్తిగాగదనరె' అని ఈ రాజుని ఏనుగ చినలక్ష్మణకవి 
వర్చించాడు.! ఈ రాయవపరాజుగారినే ఉద్దండరాయ జగపతిరాజు అంటారు. ఈ 
వంశంలోని వాళ్ళు తరువాత స్వయంగా కృతులు చెప్పారు. అంకితాలు పుచ్చుకొన్నారు. ఆ 
వివరాలు తరువాతి యుగంలో చెప్పుకొందాం. మొత్తంమీద వత్సవాయి జగపతులు 
తొలిదగ్గరనుండీ కవితాపోషకులని చెప్పవచ్చును*ే ఇప్పుడు నాయకరాజుల 
2. ఆంధ్రకవితరంగిణి, 12వ సంపుటి, పుట 15. 

. రామవిలాసం, 1-105 

4. వత్సవాయివారి వంశంలో ఆ ఇంటిపేరు తెచ్చిన రామరాజుగారి సోదరుడు తెలుగురాయలు. 
“విక్రమార్కచరిత్రోత్తమకావ్యనాయకుడు' అని ఏనుగు లక్ష్మణకవి వ్రాసిన రామవిలాసంవల్ల 
తెలుస్తూంది. 1-40. 


పెదా 
ద 


పురం ప్రభువులు, వారి ఆగ్రితులు 617 


సమకాలికులైన జగపతుల గురించీ, వారి ఆశ్రితుల గురించీ తెలిసిన విషయాలు 
క్రోడీకరిద్దాం. 


1. 


'వెణుకుదురుపల్లి వెంకయ్య : దిట్టకవి అనే బిరుదు పొందాడు. ఏ గ్రంథాలు ప్రాశాడో 
తెలియదు. ఏనుగు వారి వియ్యంకుడు. విశ్వనాథ కవికి తండ్రి. 


వెణుకుదురుపల్తి విశ్వనాథకవి : శ్రీరామవిజయం (యక్షగానం), గౌరీవివాహం 
(ద్విపద), హరిశ్చంద్ర చరిత్ర (నిరోష్ట్యం), పారిజాతాపహరణం (సంస్కృతం), 
శేషధర్మాలు రచించాడు. ఆఖరు కావ్యం చతుర్భుజ తిమ్మరాజుగారి కంకితం 
ఇచ్చాడు. ఏనుగు లక్ష్మణ కవికి మేనమామ. 


దిట్టకవి వెంకట కవి : విశ్శనాథం కుమారుడు విష్ణుపురాణం మొదలైనవి వ్రాశాడు. 
ఏవీ దక్కలేదు. ఇతడు చెప్పిన కిరాతార్డునీయం ప్రతి అసమగ్రమైనా లభిస్తోంది 
(R. 808) న 

చతుర్భుజ తిమ్మరాజు t క్రీ.శ. 1555 నుండీ 1607 దాకా పాలించాడు. పెద్దాపుర 
సంస్థాన సంపాదకుగు. శేషధర్మాలు అంకితం పుచ్చుకొన్నాడు. 


రాయప్పరాజు : చతుర్చుజ తిమ్మరాజుగారి పుత్రుడు. కీ.శ. 1607 నుండి 1649 దాకా 
పెద్దాపురం పాలించాడు. ఈయన ఏ కవులనూ సత్కరించినట్టు తెలియదుగాని, 
ఈయనను మాత్రం మాటిమాటికి అక్కన్న మాదన్నలు, తానీషా సత్కరించేవారు. 


సార్వభౌమ తిమ్మరాజు: క్రీశ 1649 నుండి 1658 దాకా పెద్దాపురం పాలించాడు. 
ఏనుగు లక్ష్మణకవిచేత ద్రౌపదీపరిణయం అంకితం పుచ్చుకొన్నాడు. 


బలభద్రరాజుగారు : సార్వభౌమ తిమ్మరాజుగారి తమ్ముడు. శ్రీరామశతకం 
వ్రాశాడు. కిరతార్డునీయం అంకితం పుచ్చుకొన్నాడు. 


ఏనుగు లక్ష్మణకవి : కవికులసార్వభౌముడు అని మన్ననలు పొందాడు. 


(1) రాజశేఖరచరిత్ర (2) తుల్యానదీ మాహాత్మ్యం (3) డ్రౌపడీపరిణయం 


(4) ధ్రువచరిత్ర (5) భీమసీనవిజయం (6) భళ్తాణరాజచరిత్ర అనే గ్రంథాలు 
వాకాడు. 

కస్తూరి రంగరాజుగారి జగ్గరాజు : పెదలక్ష్మణకవిగారి . తుల్యానదీ మాహాత్మ్యం 
అంకీతం పుచ్చుకొన్నాడు. 


వత్సవాయి వఎంకటరాజాగారీ జగ్గరాజు ! పెద్దలక్ష్మణ కవిగారి ధ్రువచరిత్రకు 
కృతిపతి. 


తొలి తరం ఇతర కవులు 


మౌటల నేర్పులా? సరసమార్గములా? పాటల గంధులా! కళల భాగ్యములా? 
నాటకశాలలా? - అన్నింటోనూ రఘునాథనాయకుడు కీర్ణీలోలుడే అని చేమకూర 
వెంకటరాజుగారు ప్రశంసించారు (విజయపీరిక, 28). ఈ యుగంలోని కవులు కూడా 
అంతటి కీర్షిలోలురే! పద్యకావ్యాలా, ద్విపద కావ్యాలా, యక్షగానాలా, వచనకావ్యాలా? 
ఒకటేమిటి, అన్నిరకాల ప్రక్రియలను చేతబట్లారు. యథాశక్తి తమ నేర్చుల్ని ప్రకటించారు. 
అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేసినవాళ్ళలో లోకేరావు సోమన ఒకడు. 


1. లోకేరావు సోమన : కాకతీయ మహాసామ్రాజ్యానికి క్రీ.శ1250 ప్రాంతాలలో 
శివదేవయ్య మహామంత్రిగా ఉండేవాడు. ఆయన సంస్కృతాంధ్రకవితాపితామహుడు. 
పురుషార్థసారం, శివదేవధీమణి శతకం అనే గ్రంథాలు రచించాడు." ఆయన గోత్రం ఏమిటో 
తెలియదుగాని అశ్వలాయన శాఖలో హరితసగోత్రీకుడైన ఒక శివదేవమంత్రి పూర్వం 
'లోకేరావు' అనే ఊరు నిర్మించాడు. ఈ ఇద్దరు ఇివదేవమంత్రులకీ ఏదైనా బాదరాయణ 
సంబంధం ఉందో లేదో తెలియదు. లోకేరావు పురాన్ని నిర్మించిన శివదేవమం త్రి 
కుటుంబానికి ఆ వూరి పిరే ఇంటిపేరు అయింది. ఆ వంశంలో సోమన్న అనే కవి 
జన్మించాడు. అతడు చాలా కావ్యాలు ప్రాశాడు. అలంకారయుక్షంగా, కవిరాజులు 
విరఃకంపనం చేసేటట్టు, భావజ్ఞుల చెవులకు పండుగా బలభదవిజయం ఆనే ద్విపదకావ్యం 
ఒకటి రచించాడు. అందులో తాను అంతకుముందు రచించిన కావ్యాల సంగతి ఇలా 
చెప్పాడు: 

సుమహితంబుగ నేను సోమనాహ్వయుడ 

బల్లాడచరితంబు పద్యకావ్యంబుగ- యెల్లవారలుమెచ్చ యేజేసినాడ 

అలశివరా త్రిమహత్వము తెనుంగు-వలనుగా వచనకావ్యము చేసినాడ 

లక్షణాదేవికల్యాణంబుడ్విపద- యక్షగానంబుగా నమరించినాడ 

గంభీరమగు యక్షగానంబు శుకుని- రంభసంవాదంబు రచియించినాడ. 

(తంజావూరు కేటలాగు సంఖ్య, 306) 

ఈ ద్వాపదలో లోకేరావు సోమన తాను శివరా త్రిమాహాత్మ్యాన్ని వచనకావ్యంగా 
వ్రాశానని చెప్పినా అది నిజూనికి పద్యకావ్యం.2 పూర్వం హరిభట్టు కూడా ఇలాగే తన 
వరాహ, నరసింహపురాణ ప్రబంధాలను వచనకావ్యాలని చెప్పుకొన్నాడు. లోకేరావు 
సోమన రచించిన ఇతర (గంథాల పేర్లు పై ద్విపదభాగంవల్ల తెలుస్తున్నాయిగాని కావ్యాలు 
అలభ్యాలు. 

2. సింహాద్రి వెంకటయ్య : వానపాల నరసెంహరాజు : లోకేరావు సోమనేకాక, ఈ 
యుగంలోని ఇతర కవులు కూడా 'లక్షణ' కల్యాణాన్ని కథనం చేశారు. ఆమె శ్రీకృష్ణుని 
అష్టభార్యలలో ఆఖరిది. మ ద్రదేశం పాలించే బృ హాత్సేనమహారా జు కుమార్తె, 


1. _ కాకతీయయుగం, సమగ్రాంధసాహిత్యం, మొదటి సంపుటి 2002 
2. ఆంధవేచనావాజ్యయము - నిడుదవోలు వెంకటరావు, పుట 2. 


తొలి తరం ఇతర కవులు 619 


అర్జునునిలాగే శ్రీకృష్ణుడు కూడా మత్స్యయంత్రాన్ని కొట్టాకనే ఈ రాకుమార్హెను పెళ్లి 
చేసుకొన్నాడు. లక్షణాపరిణయాన్ని సుమారు 1200 ద్వాపద పాదాలలో తాళ్ళపాక చిన్నన్న 
తన అష్టమహిషీ కళ్యాణంలో వర్ణించాడు (పంచమాశ్వాసం 6900 పాదంనుండి కడదాకా). 
ఈ రచనా క్రీ.శ. 1545 ప్రాంతాలలో జరిగింది. ఆ తరువాత లక్షణా పరిణయాన్ని విడిగా 
ఒక శృంగారప్రబంధంగా వ్రాసిన వాళ్ళలో మొదటివాడు సింహాద్రి వెంకటయ్య. దీనికి 
చమత్కారమంజరి అనే నామాంతరం ఉంది. ఈ వెంకటయ్య నవనవకవితాదక్షుడు. 
రసికపరిషత్తుచేత 'ఆహాం అనిపించగలవాడు. తన గురించి కావ్యంలో ఒకే ఒక పడ్యం- 
చెప్పుకొన్నాడు: 

అక్షయకృష్ణ బహ్మక- టాక్షో దితరసికపరిషదాహాకృతినం 

ధుక్షిత నవనవకవితా- దక్షుడ సింహా ద్రివెంకటాఖ్యాకుండక. (0.510) 

ఇతడు తన పాండిత్యంతో రసికపరిషత్తును నిజంగా ఆహా అనిపించే ఉండాలి, ఈ 
గంథంనుంచి అప్పకవి రెండు పద్యాలను ప్రమాణాలుగా స్వీకరించాడు. ఒకటి యకార 
భేదాలను వివరిస్తూ భూతాది క్రియార్థాలు తెలుపని కడపటి యకారానికి ఉదాహరణగా 
యిచ్చిన ఈ క్రింది పద్యం. 


ధరలోన! ద్విజరాజనామమున సత్సంగంబునన్‌ సత్కళా 

నిరతి నిర్మించియు నుత్చలప్రియు డవనిన్నిత్యంబు రాజీవనం 
హరణంబేకరజాలమున్‌ సానిపి చేయంబూను నీచంద్రుడో 

తరుణీ, వీనికి నెంత చేసిన దయాదాక్షిణ్యముల్‌ గల్లునే? (అప్ప. 2-182) 


చమత్కారమంజరి నుండి అప్పకవి ఉదహరించిన రెండోపద్యం (0.510-3-78) 
అభేదయతులలో వకారబకారాలకు భేదం లేదని చెప్పే సందర్భంలో చూపినది. 


బంగరుదుప్పటంబు వలెచాటుగ నొప్పు హసన్ముఖాబ్బుడై 

రింగున నారి గోల నమరించి తటాలున ద్రుంచె నాధను 

శృంగుడు గోపయొవతభుజంగుడు మోదితనంగుడం గృపా 

పాంగుడు దృప్తదర్పబల భంజనయం త్రము మత్స్యయంత్రమున్‌. (అప్పు. ౩-92) 
అప్పకవి వంటి లాక్షణికుడు అంగీకరించిన కవి ఘటికుడే అని చెప్పాలి. అయితే ఈ 
చమత్కార మంజరి ఎందుకూ పనికిరాని కావ్యమని బ్రాను దొరగారు అభిప్రాయపడ్డారు. 
మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్న ప్రతిలో (510) 149వ ఫోలియోలో "ఈ 
చమత్కార మంజరీ గ్రంథం నిష్ఫలమైనది. యోగ్యమైన కవి కృతి కాదు” అని ఒక నోటు 
తెలుగులో ఉంది. దాని కింద బ్రౌను దొరగారు ఇంగ్లీషులో ఇలా వ్రాశారు: 

This poem is useless. If is composed in a bad pedantic style and is in many places 


nearly unintelligible. Yet it is much admired by some leamed Telugus. The subject of the 
poem 15 mariage of Krishna, which 1s the theme of at least twenty Telugu poems. 


బ్రౌను దొరగారి సాహిత్యాఖిరుచి ఎన్నిక చేయదగ్గిదే. వారిలాడే మరి కొందరికి 
కూడా ఈ గ్రంథం రుచించక పోవచ్చును. సింహాద్రి వెంకటయ్యకు ఇది తెలుసు. తన 


620 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గ్రంథాన్ని అభినందించలేనివాళ్లంతా అరసికులనే అతని అభిప్రాయం. ఆ అవివేకులని ఇలా 
నిందించాడు: 


రసికుడుగాని యర్ధమధురంబగు కావ్యగభీరభూరివా 

గ్విసరమెరుంగనేర డవివేకి యొకానొక కారణంబున౯ 

వెన జని రాజగేహమున విదుమపంజరకీరజూచితా 

పిసనెలతగ్గదూడయని పిల్చును గొల్లడు జాతిభాషలక (చమక్కార. 1-8) 


అవివేకులని తిట్టే ఈ పద్యం ఒక చాటువును జ్ఞాపకం చేస్తుంది. ఇందులో రామచిలుకను 
చూసి గొల్లడు “పిసనెల తగ్గుదూడ' అంటే చాటువులో కస్తూరి గురించి వెర్రి ప్రశ్నలు 
వేస్తాడు. చూడండి: 


“నల్లనిదేంది బేరి? మృగనాభిర గొల్లడ!' “దాన్ని తిందురా?” 

“అల్లటు గాదు. స్త్రీలు చనులందున బూతురు' 'పూసినంతనే 

జల్లున చేపు వచ్చి తెగజారున?” “కాదు సుగంధ మబ్బు''మా 

పిల్లకు కాస్తపెట్టు' మన బేరియు గస్తురి బూసె గ్రక్కున 3 
ఈ చాటుకవి బహుశా సింహాద్రి వెంకటయ్య చెప్పిన పై పిన నెలతగ్గు దూడ గొల్లణ్లే 
మనసులో పెట్టుకొని వ్రాసి ఉంటాడు. 


రసికుణ్ణి తన కవిత్వం అలరిస్తుందని వెంకటయ్య చాటుకొన్నా, అతని పద్యం 
బొను దొరగారి వంటి సహృదయులను మెప్పించలేకపోవడం గమనించతగ్గ విషయం. 


బౌను దొరగారి లెక్కలో కనీసం ఇరవై కావ్యాలలో లక్షణా పరిణయం 
ఇతివృత్తంగా ఉన్నట్టు కనపడ్డా నిజానికి ఈవాళటి వరకు వెలువడిన ర్రంథాలన్నింటినీ 
కలిపినా అవి పట్టుమని పది తీలుతాయి. తెలుగులో లక్షణాపరిణయాన్ని కథనం చేసిన 
(గ్రంథాల వివరాలు చూడండి: 


1. అష్టమహిషీకళ్యాణం- తాళ్లపాక చిన్నన్నరచన  - ద్వాపద 
చమత్కారమంజరి - సింహాద్రి వెంకటయ్య - పద్యకావ్యం 
లక్షణాపరిణయం - వానపాల నరసింహరాజు - పద్యకావ్యం 
లక్షణాపరిణయం - మద్దికాయల మల్లయ్య -_ నష్టమైంది 


లక్షణాపరిణయం - తిరుపతి వేంకటకవులు 

లక్షణాపరిణయం - గుడుపూడి ఇందుమతీడేవి 

లక్షణాపరిణయం - శృంగారకవి సర్వారాయుడు. 

ఇవి కాక మరో మూడు యక్షగాననాటకాలు ఉన్నాయి. వాటిని యస్వీ జోగారావుగారు 
తమ ఆంధ్రయక్షగాన వాజ్బ్యయచరిత్ర ద్వితీయ భాగంలో పేర్కొన్నారు. ఆ వివరాలివి: 


3. ఈ చాటువును ప్రకటించినది దీపాల పీచ్చయ్యశాస్త్రిగారు. దీనికి పాఠాంతరాన్ని కూడా తరువాత 
చాటుపద్యరత్నాకరంలో చూపించారు. పుట 282. 


ఇక GO స స ih 


తొలి తరం ఇతర కవులు 621 


1. లక్షణాపరిణయం - వేడకండ్ల స్వామిరాయకవి 
2. లక్షణాపరిణయం -_ బొడ్డుచర్ల సుబ్బకవి 
3. లక్షణాపరిణయం - కర్ణపీరు తెలియదు 


వీటితోపాటు శిష్టా రామకృష్ణశాస్త్రీగారు పేర్కొన్న యక్షగానం మరొకటి ఉంది. అది 
సోమన్న వ్రాశాడట.* వీటన్నిటిని కూడితే పదవుతున్నాయి.్‌ ఈ పట్టికలో లక్షణా 
పరిణయాన్ని మొదట పూర్తి కావ్యంగా వ్రాసిన కవి సింహాద్రి వెంకటయ్య, రెండవవాడు 
వానపాల నరసింహం. ఈ నరసింహం వ్రాసిన లక్షణాకళ్యాణం ఆరాశ్వాసాల కావ్యం. కవి 
తాను “సాహితీ తంత్ర స్వతంత్ర మిత్రుడ'నని చెప్పుకొన్నాడు. 

ఈ కవి ఏకాలంవాడో తెలియదు. అయితే పూర్వకవిస్తుతిలో పింగళి 
సూరపరాజుగారి పేరు కూడా కనపడడంచేత క్రీ.శ. 1600 తరువాతి వాడని చెప్పవచ్చును. 


తలచెద దంత్రపద్ధతి స్వతంత్రులన్‌ విహరించి మారులే 

కిల దెలుగుంబబంధముల కేర్పడగా విషయారులుండగా 

బలికి సుధీప్రరోచకత భాసిలు నన్నయభట్టు సోమయా 

జులను నధర్వణున్‌ మరియు సూరన పెద్దన పోతనార్యులన్‌ (R. 650) 


కవిత్రయంలో ఒకరైన ఎర్రయ్య గారిని పేర్కొనకుండా ఈ వానపాల నరసింహరాజుగారు 
ప్రత్యేకంగా అధర్వణాచార్యులను పేర్కొనడం గమనించదగ్గ విషయం. ఈ 
లక్షణాకల్యాణం అచ్చుపడలేదు. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్న వ్రాతప్రతి 
సమగ్రమైనా బోలెడు తప్పులున్నాయి. మద్దికాయల మల్లయ్య ఒక లక్షణాపరిణయం 
వ్రాసినట్టు శిష్టా రామకృష్ణశాస్త్రిగారు బమళట్టారు.* గాని పెదపాటి జగ్గన్న 
ప్రబంధరత్నాకరంలో ఇచ్చిన పద్యాల వల్ల మల్లయ్య రేవతీ పరిణయమే వ్రాసినట్లు 
తెలుస్తూంది.” లక్షణాపరిణయాన్ని రూడా అతడు వ్రాశాడేమో పరిశోధించాలి. 


3. పూసపాటి తమ్మరాజు : శ్రీకృష్ణుడు ఎనమండుగురు భార్యలనేకాక పదహారువేల 
మందిని తూడా చేపట్టాడు. ఇది 'నరకాసురసంహారం' తరువాత జరిగింది. ఈ గాథను 
పూసపాటి తమ్మరాజు శ్రీకృష్టవిజయం అనే అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి బెజవాడ 
కనకదుర్గకు అంకితం ఇచ్చాడు. ఈ రాజకవి మాధవవర్మ మైలమభీముడు మొదలైనవాళ్ళ 
సంతతిలోనివాడు. 89 పద్యాలలో తన వంశావళిని విపులంగా వర్ణించాడు. పూసపాటి 
రాజులు మొదట విజయనగరం కొలువులో ప్రొఢదేవరాయల కాలంలో ఉండేవారు. 
తరువాత గజపతులసేనలు నడిపి వాళ్ళతో వియ్యమందారు. *“మహామండలేశ్ష్టర, 
మహీమండలరాయ, మన్నెసులతాను” బిరుదులు తొలినుంచీ వారికి ఉన్నాయి. 


4. భారతి - జనవరి 1952లో శిష్టావారి పట్టిక, 

5. బెజవాడ రామ్మోహన గ్రంథాలయంలో పండిత నిష్టల సింహాచల కాస్రీగారి లక్షణాపరిణయ ప్రతి 
ఒకటి ఉంది. (భా.190) 

6. భారతి, జనవరి 1952. 

7. మలిరాయలయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటం 


622 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


క్రీ.శ. 1458 ప్రాంతాలలో ఉండే ఇమ్మడితమ్మరాజు దగ్గర్నుంచీ ఈ వంశంలోని రాజులు 
సాహితీప్రియులు. కొందరు గ్రంథాలు వ్రాశారు. కొందరు కవులను పోషించారు. ఈ 
ఇమ్మడితమ్మరాజుకు ఏడవతరంలో, అంటే క్రీ.శ 1633లో ఉన్న మరో తమ్మరాజే 
శ్రీకృష్ణవిజయం రచయిత. ఇందులో నరకాసురవధ, పదహారువేల మంది శ్రీకృష్ణుని 
మోహించడం, పారిజాతాపహరణం, పదహారువేల మందితో కృష్ణుని పెళ్లీ విపులంగా కవి 
వర్ణించాడు. కవిత్వం మంచిది. సత్యభామ నరకునితో యుద్ధం చేయడాన్ని అంతకుముందు 
నాచనసోముడూ, బమ్మెరపోతరాజుగారూ గొప్పగా వర్ణించారు. సత్యభామ ఆ యుద్దాన్ని 
పట్టిన దగ్గిరనుంచి 11 పద్యాలలో తమ్మరాజు యుద్ధళోః భను వర్ణించాడు. 


' నవమందహాసకందళలీలహరిచో టనరిచో టనట్టహాసాకురంబు 

నమ్భృుతంబుజిల్కు నెయ్యపుబల్కు; హరిచాయనరిచాయగోపనిష్ణరతోక్తి 

విరితూపురూపువీత్తరిచూపు హరిచెంతనరిచెంత శిఖశిఖా భరనిరీక్ష 

చటులవద్యుల్లతాసమవృత్తి హరిపజ్జనరిపజ్జ ననలకీలానువృత్తి 

వెలయశృ్ళంగారరసమును వీరరసము 

నిరుదెసలయందు వెదజల్లు నిగురుబోడి 

పోడిమితెరంగుగాంచు గీర్వాణలీల 

వేణులాశ్చర్యరసధుర్యవాజణులైరి. (శ్రీకృ. 3-92) 

సత్యభామలో శృంగారవీరరసాలనేకాక ఇతర ఘట్లాలలో కూడా శృంగారవీర 
రసాలను తమ్మరాజు చక్కగా వర్ణించాడు. ఇదే యుగంలో ఇదే కథను తీసుకొని 
లింగనముఖి తిరుకామయ్య శృంగారంపేరిట.. చిత్తమొచ్చి నట్టు విచ్చలవిడిగా కలం 
నడిపించాడు. తమ్మరాజు మాత్రం ఇందులో పురాణపాత్రల స్థాయిని తగ్గించలేదు. 
విప్రలంభ శృంగారాన్ని పదహారువేలమంది కన్యల విషయంలో వర్ణించాడు. అక్కడ 
కూడా ఇతర ప్రబంధకవుల పోకడలేపోయాడు. మితిమీరలేదు. అయితే ఇతనికి మోతాదు 
మించిన శృంగారం వర్ణించడం చేతకాక ఇలా చేశాడనుకోరాదు. జొచిత్యం తెలిసే ఆగాడు. 
కటువుగా కూడా పూసపాటి తమ్మరాజు వర్ణించగలడు. అంధకారంలో జారసతుల 
సంతోషాన్ని ఇలా చెప్పాడు: 

వదిన చెంతనె చంద్రవదనయొక్కతె యొక్కమదనాతురునకు చుంబనమొసంగె 

_ నత్తడాసినభయాత్తగాక యొకతున్‌ మత్తయైవిటునితో హత్తియుండె 

దోడికోడలితోడగూడి చేడియయోర్హు వేడుకకానిచే వీడెమందె 

తల్లిసన్నిధిని నొకపల్లవాధర తనపల్లపుకడజూపె బ్రల్లదంబు 

మౌనమనుయొక్క కొరతయ కాని కాని 

పనులు తమరెన్ని చేసిన బరులచేరె 

గానగానీని చీకటి కన్నగలదె 

జారసతులకు సంతోషకారణరబు. (శ్రీ కృ. 4-81) 


జారసతుల సంతోషం అలా ఉంటే ఆ కాలంలోని కవుల సరదాలు వేరే ఉన్నాయి, 
అవకాశం వస్తే చిత్రకవిత్వ, బంధకవిత్వాలను ప్రదర్శించడం, యమకాలు, శేషలు 


తొలి తరం ఇతర కవులు 623 


గుప్పించడం అనాటి రివాజు. ఈ కావ్యంలో తమ్మరాజు కూడా భూదేవి చేసిన స్తవంలో 
చక్ర, ఖడ్గ, పుష్పమాలికా బంధాలు, చతుర్విధ కందం, పాపగోపనం, నామగోపనం 
(శ్రీజయవాటీ కనకదుర్గాంబిక అని సీసంలో పాదాల తొలి అక్షరాలున్నాయి), 
(సగ్విణీగర్భిత భుజంగ ప్రయాతం, ద్వ్యక్షరం, నాగబంధం, గోమూత్రికాబంధం, తలకట్ల 
పద్యం (3:159-169 దాకా) మొదలైనవి చెప్పాడు. శ్రీకృష్ణుని నుతించేటప్పుడుగాని, 
నిందించేటప్పుడుగాని శేషలో దశావతారాలను చాలాసార్లు పేర్కొన్నాడు. 
ముక్కుతిమ్మన గారిలాగే అదితిచేత దశావతారాల వర్ణన చేయించాడు. పూర్ణకవులను 
అనుసరించినా ఉదాత్తంగా రచనల చేసీ రచయితలలో ఇతడొకడు. 


4. చెన్నమరాజు చెన్నమరాజు: శ్రీకృష్ణుని వివాహాలనేకాక అతని కుమారుల 
పరిణయాలను కూడా ఈ యుగంలోని కవులు కావ్యవస్తువుగా స్వీకరించారు. శ్రీకృష్ణునికి 
చారుచంద్రుడనే కొడుకు ఒకడు. అతని కథను చారుచందోదయమనే కావ్యంగా 
చెన్నమరాజు అనే కవి వ్రాశాడు. మూడవ వెంకటపతి రాయలవారు క్రీ.శ. 1630- 1642 
సంవత్సరాల మధ్య పృధథివీరాజ్యం చేసే రోజులలో కడప జిల్లాలోని గండికోట 
ప్రాంతాలను పెమ్మసాని వారు ఏలుకొంటూ వుంటి వారి వద్ద చెన్నమరాజు వారి 
కుటుంబంలోని వ్యక్తులు మంత్రులుగా ఉండేవారు. ఈ చెన్నమరాజుగారి ఇంటి పేరు 
ఆదిలో అన్యచింతలవారు; అయితే ఆ వంశంలో క్రీశ 1500 ప్రాంతంలో ఒక 
చెన్నమరాజుగారనే మంత్రి సుప్రసిద్దుడయ్యాడు. ఆ కుటుంబానికి ఆయన పిరే ఇంటిపేరు 
అయింది. ఈయన మనవడికి ఇతని పేరే పెట్టారు. ఈ రెండవ చెన్నమరాజు 
కవిసార్వభౌముడైన శ్రీనాథునిలాగా 'సన్నుతకవిత్వవిద్యాభ్యున్నతి' పొందినవాడు. 
అయితే ఇతడు వ్రాసిన గ్రంథాలేమిటో తెలియవు. ఇతని మనువడికి ఈయన పేరే 
పెట్టుకొన్నారు. అతడు కూడా కవే అయ్యాడు. సంస్కృతాంధ్ర భాషా విశేష సారసారస్య 
పరిజ్ఞానధురీణ మానసాంభో జుడయ్యాడు. “చారు చంద్రోదయం' అనే శృంగార కావ్యాన్ని 
వ్రాసి తన స్వగ్రామమైన తాడిపర్తిలోని శ్రీ గోపాలస్వామికి అంకితమిచ్చాడు. శ్రీకృష్ణుని 
పుత్రుడు చారుచంద్రుడు కుముద్వతి అనే రాజకుమార్శెను ప్రేమించాడు. ఆమె 
రత్నకేతనపురాస్నే పాలించే పద్మాకరుని కుమార్తె. ఈమెను పెళ్ళి చేసుకొనడానికి ముందు 
చారుచంద్రుడు పుష్కరుడనే రాక్షసుని సంహరించాడు. ఈ కథను చెన్నమరాజు 
అయిదాశ్వాసాలలో చెప్పాడు. ప్రాచీన ప్రబంధకవుల పోకడలన్నీ అలవర్చుకొన్నాడు. 
పురవీధులలోని సాగటాలాటనిలా వర్ణించాడు: 


పంచారించిన గుబ్బచన్నులు చలింపక గెంపురాదిన్నైల౯్‌ 

మించుంబోడుల గుంపు సొంపు మదిలో మించ దుగా, బార, తీ 

పంచా, యిత్తిగె దచిచక్కునత చౌపంచీ పదీ తొమ్మిదీ 

యంచు! బల్లవరాజితోడ సాగటాలాడు౯బురీవీధుల౯. (0. 1-512) 


పై పద్యం ఎత్తుగడలో శ్రీనాథుని ట్రేడుమార్కు ఉంది. 'పంచారించడం' అతని కావ్యకన్యల 
సొత్తు. సాగటాల పరిభాష మొదట నాచనసోముని కావ్యంలో ప్రవేశించినది (ఉత్తర 
హరివంశం ౩3-121). చెన్నమరాజు బాగా అనుకరించగలడని, చక్కగా పద్యం 


నడిపించగలడని చెప్పవచ్చు. 


624 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెన్నమరాజు కవితలో జీవంజీవమనోజ్ఞత ఉన్నట్టుంది. చదువుతున్నంతసేపూ 
ఆహ్వాదం ఇచ్చే గుణం పద్యం నడకలో ఉంది. ఈ కవి వెంకటపతిరాయల వారివద్దనుండి 
బిరుదధ్వజం, గండపెండేరం, కతికుచ్చు, తురాయి మొదలైన బహుమానాలు తెచ్చి తన 
ప్రభువైన పెమ్మసాని తిమ్మరాజుకు ఇచ్చాడు. “కుంచ కాళాంజి పట్టించుకొనే హక్కును 
వెంకటపతిరాయలీకవికి ప్రసాదించాడు. ' రాయదత్తంబులైన కుళ్లాయి _ మీదిపాగ 
ధవళశంఖాలు పల్లకి తళిచౌ కళ్ళు ఇతనికి పెమ్మసాని తిమ్మనాయకుడిచ్చాడు. తన కాలం 
నాడు సకల సన్మానాలు పొందిన ఈ కవి కృతి అచ్చుపడితీ నేటి పాఠకులు కూడా అతని 
పాగలో మరొక తురాయి పెడతారు. 


5. పైడి మర్రి వెంకటపతి : కృష్ణుని కొడుకు కథను చెన్నమరాజు చెప్తే ఈ కాలంలోని 
మరికొందరు కవులు మరికొందరు పురాణ పురుషుల మనుమల కథలను చెప్పసాగారు. ఏ 
ముహూర్తంలో కేవల కల్పనాకథలు కృత్రిమరత్నాలని భట్టుమూర్తి చెప్పాడోగాని మన 
కవులు ఆద్య సత్కథల కోసం ఎగబడి పురాణ పురుషుల వంశంలో ప్రతి ఒక్కనికీ పెళ్ళి 
చేయడం మొదలుపెట్టారు. | 

అఫియరామరాయల వారి ఆస్థానానికి అలంకారమై రాణించడం వల్ల భట్టుమూర్తికి 
రామరాజభూషణుడనే పేరు వచ్చింది. అతని తండ్రీ పేరు ప్రబంధాంకం సూరప్ప. ఆయన 
కృష్ణదేవరాయలవారి సోదరుని కుమారుడైన వెంకటపతిరాయల సభకు వన్నా తీవడంవల్ల 
వెంకటరాయభూషణుడనే పేరు తెచ్చుకున్నాడు. కృష్ణదేవరాయలవారి ఆస్థానంలో 
అష్టదిగ్గజాలుండి ఆంధ్రకవిత్వానికే మణిభూషణాలయ్యారు. ఆ కొలువులో ఇంకా 
ఎందరో విద్వాంసులున్నారు. వారిలో రామరాజు అనే కవి కూడా ఒకడున్నాడు. ఈయనకి 
కృష్ణరాయభూషణుడనే బిరుదు ఉన్నట్టుంది. ఇతని సంతతివాళ్ళకది ఇంటి పేరయింది. 
రామరాజుగారి కుమారుని పేరు కేశవుడు. ఆయన కొడుకు పేరు పర్వతరాజు. ఇతనికి 
ఐదుగురు కుమారులున్నారు. ఐదుగురూ కవులే. వాళ్ళ వివరాలివి. 

(1) పెద పర్వతన్న; ఇతడు సకల సత్కవి పూజ్యుడు; సుకవిత్వ సామ్రాజ్య 
నిర్వాహకుడు. (2) బోడి పర్వతన్న: ఇతగాడు వివిధ భాషాచార్యుడు; విరచనాచాతుర్య 
సర్వంకషుడు. (3) తిరుమలన్న; ఇతడు వరపద్యదాకార, వాచా చమత్కారనిరుపమ 
మతిశాలి. (4) కేశవన్న : ఈయన అవధానాలు చేయడంలోను, గర్భ కవిత్వం చెప్పడంలోను 
మంచి పేరు సంపాదించుకొన్నాడు. (5) వెంకటప్ప: ఇతడు 'చంద్రాంగదచరిత్రమనే 
ప్రబంధాన్ని రచించాడు. ఈయన వ్రాసిన ఈ కావ్యంలోని ఒకే పద్యం వల్ల ఈ 
కృష్ణరాయభూషణుని వంశంలోని యిందరు కవుల గురించి తెలుస్తోంది. వెంకటపతి 
వ్రాసిన కావ్యం తప్ప ఈ కుటుంబంలోని కవులు వ్రాసిన గ్రంథాలేవీ లభించలేదు. ఈ 
వెంకటపతి పైడిమర్రి పద్మనాభయ్యగారి శిష్యుడు. ఆయన సకల శాస్త్ర పండితుడు. ఏదో 
యజ్ఞం చేశాడు. ఈ గురువుగారి ఊరిపీరే శిష్యుని పేరుతో కలిపి ఈనాడు సాహిత్య 
చరిత్రకారులు పైడిమర్రి వెంకటపతి అని పేర్కొంటున్నారు. 

ఈ కావ్యాన్ని పైడిమర్రి వెంకటపతి శ్రీరామునికి అంకితం యిచ్చాడు. ఇది 
ఆరాశ్వాసాల ప్రబంధం. నలచక్రవర్తి మనుమడు సీమంతిని అనే రాజకుమార్హిను వివాహం 


తొలి తరం ఇతర కవులు 625 


చేసుకోడం ఇందులోని ఇతివృత్తం. ఇది స్కందపురాణంలోని (బ్రహ్మోత్తర ఖండంలో 
ఉంది. మూలంలో యిది సోమవార మాహాత్మ్యాన్ని ఉగ్గడిస్తుంది. అయితే వెంకటపతి 
దీనిని తన కావ్యంలో చాటలేదు. ఈ పుస్తకంపై పరిశోధనలు చేసి పట్టికలు తయారుచేసిన 
బౌనుదొరగారి పండితులు ఆదిలో యిలా వ్రాశారు: “ఈ కావ్యం స్కాందంలో 
బహోత్తర ఖండమందు సోమవారవ్రతమాహాత్మ్యమందు 30-31 ఈ అధ్యాయములలో 
నుంచి పుట్టినది. ఈ కథ కొంచెం భేదముగా నున్నది. మెట్టుకు గీర్వాణంలో సాంగంగా 
ఉన్నది. ఈ కావ్యంలో వివాహపర్యంతము ఉన్నది.” ఈ ప్రబంధాన్ని ప్రామాణికంగా 
ఎన్నుకొని, ఇందులోని పదాలకు పట్టికలు వ్రాయించి బౌనుదొరగారు తమ 
నిఘంటువులో వాడుకొన్నారు. బహుజనపల్లి సీతారామాచార్యులుగారు కూడా పైడిమర్రి 
వెంకటపతిని ప్రామాణీకంగా స్వీకరించారు. ఇతలణ్ణి నాల్గవ తరగతి కవిగా పరిగణించారు. 
శబ్బరత్నాకరంలో యితని ప్రమాణాలు యిచ్చారు. 


ఈ చంద్రాంగదచరిత్రంలో చరిత్ర అట్టే లేదు. అష్టాదశ వర్ణనలు కోకొల్లలుగా 
ఉన్నాయి. ముఖ్యంగా బుతువర్ణన లెక్కువ, ద్వితీయాశ్వాసంలో వేసవిని 19 పద్యాలలో 
వర్ణించాడు. చతుర్దాశ్వాసంలో మిగిలిన ఐదు బుతువులను 84 పద్యాలలో వర్ణించాడు. 
అంటే మొత్తానికో శతకానికి పైబడ్డ పద్యాలలో యితడు బుతుసంహారం చేశాడు. 


వనవిహారం చేస్తున్న నాయిక చెలికత్తెల తోటలోని దృశ్యం పీర్లగుండం 
తొక్కుతున్నట్టనిపించిందట. ముల్లాలు ఖురాను చదవడం, నీళ్ళు జల్లడం, పీర్లను పట్టుకొని 
నిప్పుతొక్కడం బాగా రూపించాడు. 


లలనామావియలాకవంతునిరోజాల మొగపూముళల్కిని 

చ్చలపుం దుమ్మెద గుబ్బపూరజపు నేజా నిల్చి పైకారవం 

బుల ముల్లా పఠియింపుచు౯ మధుజలంబుల్‌ జల్లివేగాడ్చు భా 

నులచేజై త్రపుసైదు జీర్ణదళవహ్న్నల్‌ గంటె త్రొక్కింపగక. (చంద్రా.4-208) 


ఈ కావ్యంలోని పాత్రలకేకాక, కవికి కూడ తిట్లు బాగా వచ్చు. కుకవులను 
గ్రామసింహాలన్నాడు. ధారుణీపాలనాసభలలో సుకవులు చరించాలంటే ఈ కుక్కలను 
నిజవచోదండాలతో బెదరగొట్టాలట. 

ఉసికొల్చ శబ్దంబు లొకకొన్ని పచరించి క్రూరమార్తాన్వేషరూడఢి గాంచి 

యర్ధచోరక్రియాహారిత బెనుపొంది కడిమిపై పట్టుపట్టిడల సరిగి 

ఘనపాకశయ్యలేకడలేక చరియించి వడిమీరు కలవార్త వలన మించి 

రసదాళి సరిపదరచనగానకపోల్చియనువైన తలంపులు గనక నిల్చి 

యడరుకాకవి గ్రామసింహమయులుగవియ 

పతులు నిజవచోదండసంహతులబెదరు 

పరువకుండిన ధారుణీపాలసభల 

కలగబారక సుకవులు మెలగుటెట్లు? (చంద్రా. పీఠిక 16) 


8. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథా లయంలో ఈ ప్రతి ఉంది. సంఖ్య 0.500 


626 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పైడిమర్రి వెంకటపతి ఏ ధరణీపాలుని సభలో మెలగినవాడో తెలియదు. ఇతని 
గురించిన ఇతర వివరాలేమీ తెలియవు. ఇతని కావ్యాన్ని 1897లో అముద్రితగ్రంథ 
చింతామణి పత్రికాధిపతి పూండ్ల రామకృష్ణయ్యగారు ప్రకటించారు. వారు 
వెంకటపతికాలం గురించి వీరేశలింగంగారితో ఏకీభవించలేదు. కందుకూరివారు ఇతణ్జో 
1700 ప్రాంతాల కవిగా పరిగణీంచారు.! దానికి వారు చూపిన ఆధారం ఈ కవి చేసిన 
ప్రయోగాలను అప్పకవి స్వీకరించకపోవడమే. అయితే దానితో మిగతా పరిశోధకులు 
అంగీకరించడం లేదు. చాగంటివారు ఇతడు కీ.శ. 1650 ప్రాంతాలవాడని ఖాపించారు. 1 
వెంకటపతి ముత్తాత కృష్ణదేవరాయలవారి కాలంలో ఉన్నాడు కనుక తరానికి పాతికేళ్ళు 
లెక్కపెడితీ వెంకటపతి (క్రీ.శ 1630 ప్రాంతాలవాడు అవుతాడు. పైడిమర్రి వెంకటపతి 
ఎప్పుడు జీవించినా అతని కావ్యంలోని కొన్ని పద్యాలు ఎప్పుడూ జీవిస్తాయి. 


6. మట కుమారఅనంతరాజు: విజయనగర సామ్రాజ్యం ఆరిపోకుండా స్నేహంతో, 
విశ్వాసంతో సేవచేసిన అమరనాయకులలో మట్లవారు చాలా ముఖ్యులు. వీరు కర్నూలు 
మండలంలోని సిద్ధవటం పాత్తపి సీమలను ఏలుతూ ఉండేవారు. ఈ రాజవంశంలో 
అనంతరాజనే ప్రసిద్దుడు స్వయంగా కవి. కాకుత్స్సవిజయం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఈ 
అనంతరాజుగారి పేరే అతని మనుమడీకి కూడా పెట్టారు. తాతామనవళ్ళను గుర్తించడానికి 
వీలుగా పౌత్రుణ్జీ కుమారఅనంతరాజు అని వ్యవహరించేవారు. ఈ మనువడు కూడా కవే. 
తాతగారు సమరాలలో వన్నెకెక్కాడు. క్రీశ.1605కు ముందే అతడు ప్రాజ్ఞుడయినాడు. 
వైణికాగ్రేసరు లతనిని సాక్షాత్తూ సరస్వతీదేవి అవతారం అనేవారు. పాండిత్యంలో శేషుణ్ణి 
మించినవాడు అని పొగిడేవారు. కుమారఅనంతుడు కుముద్వదీకళ్యాణమనే కావ్యాన్ని 
వ్రాశాడు. శ్రీరాములవారి కుమారుడు కుశుడు కుముద్వతి అనే రాజకుమార్తెను పెళాడడం 
ఇందులోని విషయం. ఈ కావ్యం అసమగ్రం, అముద్రితం. ఈ కావ్యానికొక తాళపత్ర ప్రతి 
అడయారు లైబ్రరీలో ఉంది (సంఖ్య 75056). ఈ తాటాకుల పుస్తకంలో 39 
కమ్మలున్నాయి. చివరి కమ్మలు కొన్ని చిరిగిపోయాయి. అక్కడక్కడ శైథిల్యాలున్నాయి. 
ఇదెన్ని ఆశ్వాసాల కావ్యమో తెలియదు. తృతీయాశ్వాసం వరకు గ్రంథం లభిస్తూంది. 
దీనిలోని గద్యవల్ల కుమారఆనంతుడు వెంకటాచలంనుండి శ్రీశైలందాకా ఉండే 
మధ్యదేశంలో ప్రతి గ్రామంలోనూ మృష్టాన్నసత్రాలు వేయించాడని తెలుస్తూంది. ఇతడు 
తన కవిత్వం ఎలా ఉంటుందో ఒక పద్యంలో చెప్పాడు. 


మల్లీనవవల్లీమ- త్తల్లీసుమవేల్లితాచరసా గధ్యో 
ద్యల్లీవాధికసారభ- హల్లీసకముల్‌ కుమారనంతునికవితల్‌. (అ.లై.32-55) 


హల్లీసకాలవంటి కవితలు వ్రాస్తానని చెప్పుకొనే కుమారఅనంతుడు తన కావ్యాన్ని 
వాణీరసరూఢం చెయ్యాలని ఆశించాడు, ఈ కావ్యం సంపూర్తిగా లభించకపోవడం 


39. ఈ పుస్తకాన్ని దీనితోపాటు చాలా అమూల్యమైన ప్రాచీన ప్రకరణములు దయతో నాకు ఇచ్చిన 
మిత్రులు శ్రీ నేలనూతుల శ్రీకృష్ణమూర్తిగారికి చాలా కృతజ్ఞాణ్డి. 

10. ఆంధ్రకవులచరిత్ర, మూడవభాగం, పుట 28. 

11. ఆంధ్రకవితరంగిణి, 11వ సంపుటి, పుట 190. 


తొలి తరం ఇతర కవులు 627 


దురదృష్టం. దొరికినంత గ్రంథమైనా జాగ్రత్తగా పరిష్కరించడానికి “మైక్రోఫిలిం' ప్రతిని 
తీయించుతున్నాను. బాగా పరిశోదించాక ఈ కావ్యం రసారూఢమో, కాదో చెప్పవచ్చును. 

7. దివి రమణయ్య : రసవంతమైన కావ్యాన్ని నిర్వచించే సంస్కృతంలో అలంకార 
శాస్త్ర గ్రంథాలకు కరునులేదు. తెలుగులో కూడా ఎందరో వాటిని రచించారు. అయినా 
- ప్రతీతరంలోనూ ఒకరు కొత్తగా ఏదో ఒక అలంకారకా స్రాన్ని అనువదించాలనుకొంటారు. 
కుతుబ్‌షాలు గోలుకొండను, తీరాంధ్రాన్ని పాలించే రోజులలో అమరావతీ సంస్థానానికి 
వాసిరెడ్డివారు ప్రభువులుగా ఉండేవారు. ఈ కుటుంబంలోని రామలింగంగారు శృంగార 
దామం అనే అలంకార గ్రంథాన్ని తెలుగులో చేయించాలనుకొన్నారు. దివి రమణయ్య అనే 
కవిని దీనికి పురమాయించారు. 


ఇలనవరసములలోపల- బలువగుళశ్ళంగారరసము భావజ్ఞులకుక 

తెలివిపడనాయికామణి- లలనల నేర్చ రిచి లక్ష్యలక్ష ఇఐరీతిన్‌ 

శమదమయుక్తివంతుడవు సాగరరాజతనూ భవామనో 

రమణకటాక్షలబ్ధరమ్యుడ వీవు రసప్రమాధురీ 

క్రమరసమంజరీమధురకావ్యము తెలొనరించి చెప్పుమీ 

రమణకవీ సుధామధురసత్క విరంజితరా జపుంగవా. (శృంగా. 1-20, 21) 

వాసిరెడ్డిప్రభువిలా పురమాయించాక దివి రమణకవి 195 గద్భపద్యాలలో 
రసమంజరిని తెనిగించి శృంగారదామం అని పేరు పెట్టాడు. ఇది రెండాశ్వాసాల కావ్యం. 
ప్రథమాశ్వాసంలో (1) స్వీయాది నాయికా నిర్ణయం (2) ధీరాదీగుణప్రకారం 
(3) దివ్యాదివ్యాదిజాతిభేదాలు (4) జ్యేష్టాకనిష్టాదిస్నీహభేవాలు (5) సముదాయగుణ 
రీతులు (6) షోడశ నాయికా నిర్ణయం అనే ఆరు విభాగాలున్నాయి. ఇడి 125 గద్య 
పద్యాలలో చెప్పాడు. రెండో ఆశ్వాసంలో (1) అష్టవిధనాయికా ప్రకరణ (2) సఖీదూతికా 
లక్షణాలు ఉన్నాయి. ఈ అలంకార శాస్రాన్నీ దివి రమణయ్య మంగళగిరిలోని 
పానకాలస్వామికి అంకితం ఇచ్చాడు. ఆ దేవుడు వాసిరెడ్డిగారి కులదైవం. ఈ కావ్యం 
లలితచమతియా పదవిలసితమని వాసిరెడ్డి రామలింగయ్య భావించాడు (1-22). కాని 
ఈ కవి నిరోషమైన పదప్రయోగాలు చేయలేడని వీరేశలింగంగారు భావించారు.]2 ఈ 
అలంకారశాస్త్రం అముద్రితం. దీని ప్రతి ఒకటి మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 
ఉంది. D.796 నంబరుగల పుస్తకంలో నాలుగైదు ఇతర కావ్యాలతోపాటు ఇది కూడా 
ఉంది. 

8. రాజవోలు సుబ్బారాయుడు ; అలంకార శాస్త్రాలు ఏం చెప్పినా, అలాంటివి ఎన్ని 
చదివినా ప్రతిభ లేని కవి కల్పనాకావ్యాలు రచించలేడు. మన సాహిత్యంలో కేవల 
కల్చనాకథలకు పింగళి సూరపరాజుగారు ఆద్యులు. ఆయన కళాపూర్ణోదయం రచించి 
ఆంధ్రసాహిత్యంలో కొత్త ఘంటాపథాన్ని నిర్మించాక ఆ త్రోవలో పయనించిన వాళ్లెవరూ 
మన దృష్టికి కొట్టవచ్చినట్టు కనపడరు. అయితే కొందరు కవులు ఎలుగెత్తి ఆ బాటనే తాము 
సాగుతున్నట్లు చాటుకోకపోలేదు. రాజవోలు సుబ్బారాయుడనే కవి జయవిజయా భ్యుదయ 


12. ఆంధ్రకవులచరిత్ర, ౩వ భాగం, పుట 72. 


628 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మనే కల్పనాకథను వ్రాసి. పింగళి సూరపరాజుగారే తనకు మార్గదర్శి అని ఇలా 
చెప్పుకొన్నాడు: 

ఘను డాపింగశిసూరపార్య కవిలోకశ్రేష్ట డెంతో రహి౯ 

మునుజెప్పి౯ విదితాంధ్రభాషను గళాపూరోదయగ్రంథము౯ 

వనవీధిక గజబ్బందముల్‌ చనిన త్రోవం జీమ లిచ్చారతిం 

జనునే తద్గతినే నొనర్హు కృతి శేషా ద్రీశు కారుణ్యతన్‌.. 


కథాకల్పనలోను, పీర్లు పెట్టడంలోను ఇతడు పింగళి సూరపరాజుగారిని 
అనుకరించినా చాతుర్యంలో ఇతని కావ్యం కళాపూరోదయానికి సాటిరాదని పుస్తకాన్ని 
చూసినవాళ్ళు భావిస్తున్నారు."* ఇతని జయవిజయాభ్యుదయం నాకు దొరకలేదు. ఇతని 
ఇతర [గంథాలు దేశానికీ లభించలేదు. అయితే ఆ పుస్తకాల పిర్లు తెలుస్తున్నాయి. కవి తన 
గురించి ఇలా చెప్పుకొన్నాడు: 


గంభీరశబ్దగుంభనాచాతురి మెఅయు చిత్రాంగదాపరిణయంబు 
రమణవాగ్యాటీ నిరాఘాటవిస్ఫూర్తిగరుడాంజనేయవా గ్వాదకథయు 
శృంగారము దువాక్యసంగతిద్విపదకావ్యముగా సుదంతావివాహకథయు 
సరసకృష్ణార్దున సంవాదమహా ప్రబంధమును గవిజనానందముగను 
వెలయ నొనరించినాడ నార్వేలవంశ- వననిధిసుధాకరుండ శ్రీవత్సగోత్ర 
సంభవుడు రాజవోల్పు రీస్థానపరుడ- రసికజనరంజనుడ సుబ్బరాయకవిని. 


ఈ రాజవోలుపురం కర్నూలు జిల్లా సిరిసిల్ల తొలూకాలోని రాజోలు కావచ్చును. 
తనకు గంఫీరశబ్బార్థగుంభనా చాతుర్యం, వాగ్యాటి, శృంగారమృదువాక్యరచనాశక్తి ఉందని 
చెప్పు కొన్నాడు. ఇతనికి శబ్ద శాస్త్ర లక్షణజ్ఞానం కల్పించిన విద్యాగురువుపేరు రమణయ్య. 
పరాశర వెంకటభట్టురు దీక్షాగురువు. ఈ కవికాలాన్ని నిర్ణయించడానికి పరిశోధకులకు 
ఆధారాలు దొరకలేదు. ఇతడు వ్రాసిన ఈ క్రింది కావ్యాల పేర్లే చెప్పుకొని సంతోషించాలి. 
(1) చిత్రాంగదాపరిణయం (2) గరుడాంజనేయసంవాదం (3) సుదంతావివాహం 
(ద్విపద) (4) కృష్ణార్దునసంవాదం (5) జయవిజయాభ్యుదయం. 

9. వెన్నెలకంటి వెంకటాచలం! నున సాహిత్య చరిత్రలో కవుల కాలనిర్ణయాలు 
చేయడమే ఒక పెద్ద సమస్యగా నేటికీ మిగిలిపోయింది. కొందరు కవులు తమ గురించి ఏమీ 
చెప్పుకోకపోయినా ఈ వంశంలోని అనంతర కవులు చెప్పేదానిని బట్టి కనీసం 
కాలనిర్ణయమైనా చేయడానికి వీలవుతుంది. మన దేశంలో పండిత కుటుంబాలు చాలా 
ఉన్నాయి. అయ్యలరాజువారు. తాళ్ళపాకవారు మొదలైన ప్రసిద్ధ వంశాలలో 
వెన్నెలకంటివారు ఒకరు. ““కవితపుట్టిల్లు వెన్నెలకంటియిల్లు”' అని వాళ్ళు చాటుకొన్నారు. 

విష్ణుపురాణం ఆంధ్రీకరించి ప్రఖ్యాతుడైన వెన్నెలకంటి సూరన్న మలిరాయల 
యుగంలోని కవి.!* ఇతని మనవడి మనవడు సూరపరాజు. ఈయన కడగొట్టు తమ్ముడు 


13. ఆంధ్రకవితరంగిజణీ, 11వ సంపుటి, శ్రీ చాగంటి శేషయ్య, పుట 130. 
14. మలిరాయల యుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటి 


తొలి తరం ఇతర కవులు 629 


వెంకన్న మంత్రి వేజర్లవారి దగ్గర గుడ్త్డూరులో మంత్రిగా ఉండేవారు. శ్రీరంగఠరాయలవారిని 
మెప్పించి పంచవన్నెల డాలు తీసుకువచ్చాడు. ఈ వెంకన్న మంత్రి గురించి వాళ్ళ 
వంశంలోని అనంతర కవి యిలా ప్రస్తుతించాడు.'ో 

వేజెళ్ళ న ర్రాజువిభవాధిపత్యంబు పూనిన సర్వజ్ఞ పుణ్యమూర్తి 

పొలుపొంద నాకృష్ణభూపాలుబాలుని దొరచేసికొని కార్యమరసినడిపె 

శ్రీరంగరాయలచే నొప్పుగొని తెచ్చి పంచవన్నెల డాలు పరగ జేసె 

కొండవీటిసరద్దుగుడ్డూరిదనుకను ఏలించె కృష్ణభూపాలునెమ్మి 

సకల ప్రజ్ఞానదక్షుడై జనుల బోచె 

రాజసన్మానములచేత దేజమలరె 

బంధుజనముల సకలసంపదలదనిపె 

మహితయశుడగు వెంగనమం తియపుడు. (కవిజీ. పుట 687) 


వేజెళ్ళ కృష్ణమరాజు క్రీ.శ. 1600 నుండి నలభైరెండు సంవత్సరాలు గుడూరు 
పాలించాడు. ఇతణ్ణి గద్దెమీద నిల్పినవాడు వెన్నెలకంటి వెంకన్నే. ఈ మంత్రి మెప్పించిన 
శ్రీరంగరాయలు రెండవ శ్రీరంగరాయలు కావచ్చును (క్రీ.శ. 1614-1619). ఈ వెంకన్న 
మంత్రి పెద్దన్న సూరపరాజుగారి మనుమడి పేరు వెంకటాచల కవి. ఇతడు కృష్ణవిలాసం అనే 
ప్రబంధం వ్రాసి జలదంకి పట్టణంలో ఉన్న జానకిరామయ్యకు అంకితం యిచ్చాడు. ఈ 
కావ్యంలో అతడ్డు వెన్నెలకంటి వారి వంశావళిని విపులంగా వర్ణించాడు. తన ముత్తాతగారి 
ముత్తాతను, విష్ణుపురాణకర్తను యిలా ప్రస్తుతించాడు: 


సూరపకాంతిచే సూర్య ప్రకాశుండు వేదాదివిద్యల వెలసినాడు 

విష్ణుపురాణంబు వేడుక దెనిగించి విమలయశంబున వెలసినాడు 

రావూరిబసవన్న రమణతో నిచ్చిన యల మొగుళ్ళూరగ్రహార మందె 

వెలుగోటి తిమ్మభూవిభునిచే గొనియె దానాందోళికాఛత్రమగుపదవిని 
కవితపుట్టిల్లు వెన్నెలకంటి యిల్లు 

ననెడు పారుషనామధేయంబు నిలిపె 

సరసగుణములు కలిగిన సాదుసుకవి 

మాననీయుడు సూరనామాత్యవరుడు. (కవిజీ.పుట 684) 


ఈ పద్యంలోని వెలుగోటి తిమ్మ భూపాలుడు మలిరాయల యుగంలో ఉన్నాడు. 
ఈయన వెలుగోటి రంగనాయకుని కుమారుడు. ఇతని శాసనం ఒకటి నెల్లూరు కనిగిరి 
తాలూకా దాసాలపల్లి గామంలో ఉంది. దాని కాలం క్రీ.శ 1538. వెన్నెలకంటి సూరన్న 
అప్పటివాడే. ఆయనకు ఆరవతరంలో ఉన్న వెంకటాచలం తన తాత, ముత్తాతల నందరినీ 
వరుసగా పేర్కొన్నాడు. అందుచేత వెన్నెలకంటి సూరన్నగారి కాలనిర్ణయ సమస్య 
పరిష్కారమైంది. కృష్ణలీలా విలాసంలో వెంకటాచలం ములుగ గురులింగాచారి శిష్యుణ్ణి 
అని చెప్పుకొన్నాడు. పూర్వ కవుల నిలా స్తుతించాడు: 


15. ఈ సందర్భంలోని పద్యాలన్నీ గురజాడ శ్రీరామమూర్తిగారు తమ కవిజీవితాలులో ఉదహరించినవే. 


630 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కాళిదాసుని దిక్కకవినన్నపార్యుని భారవి భవభూతి పాండుసుకవి 

మల్లణు బిల్లణు మాఘు మయూరుని చోరుని నాచనసోము భీము 

పింగళిసూరన్న పెద్దనామాత్యుని పౌలుపొంద బమ్మెరపోతరా జు 

పంచేటి రంగన్న భాస్కరమంత్రిని వెల్లంకి ష్‌. మల్లుభట్టు 

మహీమమీరంగ నాస్థానమంటపముల. 

సకలరాజులచేతను సన్నుతింప 

బడిన సుకవుల నందర బ్రస్తుతింతు 

నింపుమీరంగ గృతిరచియింపబూని (కవిజీవితములు, పుట 681) 


సంస్కృతాంధ్రకవులనిలా కలగలిపి చెప్పడం చాలా అరుదు. 'వంచేటి రంగన్న 
పేరు గమనించతగ్గది. వెన్నెలకంటి వెంకటాచలం ఈ గ్రంథంలో తాను “అష్టాంగ 
యోగములలవడి తన్మయత నంది - యానందించే' వాడనని చెప్పుకొన్నాడు. అటువంటి 
ఆనందం కేవలం బుషులకే లభిస్తుందని సనాతనుల అభిప్రాయం. 


10. చల్లా గురవయ్య : మన ప్రాచీన బుషులలో యాజ్ఞవల్క్యుడు చాలా ప్రసిద్ధుడు. 
అతడు శుక్షయజుర్వేదాన్ని వ్యాసింపచేశాడు. జనకుని ఆస్థానదార్భనికుడు. ఇతని 
యాధ్యాత్మికోపదేశాలు శతపథ బాహ్మణంలోనూ, బృహదారణ్యకోపనిషత్తులోనూ 
కొల్లలుగా ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మైత్రియి; ప్రవృత్తిమార్నాన్ని 
అనుసరించింది. రెండవభార్య కాత్యాయిని ఆధ్యాత్మిక నిష్టతో ఉండేది. యాజ్ఞవల్క్యుడు 
మైత్రయితో చేసిన సంవాదం ముఖ్యం అయినది. ఈ బుషిచరిత్రను ద్వాపదకావ్యంగా చల్లా 
గురవయ్య అనే కవి వ్రాశాడు. 


ఈ ద్విపదకావ్యాన్ని వ్రాసీన చల్లా గురవయ్య బెజవాడదగ్గిర కొండపల్లి నివాసి. 
ఇతనికి దుర్గావర ప్రసాదంవల్ల కవిత్వం వచ్చిందట. బాలసరస్వతి అనే బిరుదును పొందాడు. 
కొన్నాళ్ళకు కొండపల్లినుండి కొండవీటి దుర్గానికి వెళ్లాడు. ఈ దుర్గం ఇంతకుపూర్వం 
కొన్నాళ్ళు గజపతుల పాలనలో ఉండేది. అప్పుడాగ్రామంలో కొచ్చెర్లకోటవారనే 
కరణాలుండేవారు. వాళ్ళకు గజపతులు మహాపాత్ర విరుదాన్ని ఇచ్చారు. గజపతులనుండి 
కొండవీటి దుర్గాన్ని కృష్ణదేవరాయలవారు గెల్చుకొన్నాక కూడా ఈ మహాపాత్రుల 
కుటుంబంలోని వ్యక్తులు కొండవీటి దుర్గానికి స్థలకరణాలుగా ఉండేవారు. ఎర్రయ్య 
మహాపాత్రుడు. ప్రజలను బాధపెట్టి సుంకాలను తొలగింపజేశాడు. 


తనరంగ నాచంద్రతారార్కముగను- ఘనముగా బెండిసుంకములుమాస్పించి 
వినుతికెక్కి నకీర్తివిజయుండనంగ- నెజమహాపా త్రుండెలమి జన్మించె. (R.493) 


గురవయ్య ఈ ఎర్రయ్యను కీర్తించాడు. ఈ కుటుంబంలో కృష్ణా మహాపాత్రుడు 
పుట్లాడు. అతని కుమారుడు వెంకటమం త్రి. ఈయన శుక్రయజుశ్శాఖవాడు. యజుర్వేదాన్ని 
వ్యాపింపజేసిన యాజ్ఞవల్క కమహర్షి చరిత్రను రచించమని చల్లా గురవయ్యను ఈ కృష్ణా 
పాత్రుని వెంకటమంత్రే ప్రిరేపించాడు. కవి ఈ చరిత్రను శ్రీరామునికి అంకితం ఇచ్చాడు. 
ఇందులో ఆరుకాండలున్నాయని కవి చెప్పినా నాలుగు కాండలే దొరికాయి. అయిదోకాండ 


తొలి తరం ఇతర కవులు 631 


అసమగ్రంగా ఉంది. యాజ్ఞవల్క ్యమహర్షి చరిత్రను అనంతరకవి ఘట్టుప్రభువు కూడా 
రచించాడు. గురవయ్య రచన అముద్రితం. 


11. సుగ్గుటూరి ముమ్మడి తమ్మప్ప: మన సాహిత్య చరిత్రలో కొంతమంది గ్రంథాలు 
అముద్రితాలైతీ చాలామంది రచనలు అలభ్యాలు. పుస్తకాల పీర్లు మాత్రమే తెలిసీ 
రచయితలలో సుగ్గుటూరి తమ్మప్ప 'ఒకడు. అళియ రామరాయలు రాయసా మాజ్యాన్ని 
నిర్వహిస్తున్న కాలం నుంచీ మైసూరులోని “కోలారు” ప్రాంతాలలో హౌొస్కో టె, అఆనెగల్లు 
ప్రదేశాలను సుగుటూరు కుటుంబంలోని వాళ్ళు పాలిస్తూ వచ్చారు. వీళ్ళ వంశానికి మూల 
పురుషుడు దేవయ్య. ఈయన సుజ్ఞానమూర్తి కరుణా కటాక్షాల వల్ల అభ్యుదయం 
“పొందాడు. అతని మనుమడి పేరు తమ్మరాజు. ఈయన (కీ.శ.1560-75 దాకా 
రాయసామంతునిగా పెనుగొండపై దాడి చేసినప్పుడు తురకల్ని యితడు కొట్టాడు. 
కర్ణాటపతిని మెప్పించి 'చిక్కరాయ' బిరుదాన్ని, గరుడ చిహ్నాన్ని అందుకొన్నాడు. ఈయన 
జడలతోనే పుట్టాడని ప్రతీతి. ఇతని భార్య పేరు వీరాంబ. వీళ్ళకి యిమ్మడి తమ్మప్పు 
జన్మించాడు. ఇతడు కూడా తండ్రిలాగే శూరుడు; శ్రైవుడు, భీమాదిదుర్గం పట్టుకొన్నాడు. 
కర్ణాటకస్వామి ద్రోహులను నాశనం చేసి రాయలను మెప్పించి స్వర్దవ్భషభ వీరభద్ర 
లాంఛనాలను బహుమతులుగా స్వీకరించాడు. ఇతని భార్య పేరు వెంకటాంబ. వీరికి పుట్టిన 
బిడ్డకు కూడా తమ్మప్పు అని పేరు పెట్టారు. ఈ కుటుంబంలోని ఆ పేరింటి వాళ్ళలో 
మూడవవాడు కనుక యితణ్ణి ముమ్మడి తమ్మప్ప అంటారు (ఇతనికాలం 
క్రీ.శ.1614-1630). ఈయన శ్రైశవంలోనే మూడు భాషలలో మంచి వైదుష్యాన్ని 
సంపాదించాడు. మీసకట్టు మొలుస్తూ ఉండే కాలంలో కుమారార్శునీయం అనే ఆంధ్ర 
కావ్యం వ్రాశాడు. ప్రొాఢవయసులో సుందరేశచరిత్ర అనే తెలుగు కావ్యం రచించాడు. 
తరువాత ఆశువుగా కన్నడంలో ఒక యక్షగానం చెప్పాడు. పిమ్మట కౌముదీ వ్యాఖ్యానం 
అనే రచన సంస్క తంలో చేశాడు. బాహ్మణులచేత ఫివదర్పణమయనే గ్రంథాన్ని సంకలనం 
చేయించాడు. ఇతని ఆస్థానంలోని ప్రజల కోరిక మీద కన్నడ భాషలో శంకరసంహితను 
రచించాడు. ఈ కవి గురించి లూయిస్‌ రైసు దొరగారు మొదట తెలియజేశారు." ఇతడు 
వ్రాసిన తెలుగు గ్రంథాలు ఏ ఒక్కటీ దొరక్కపోవడం దురదృష్టమే. 


12. అనఘం కోదండరామయ్య : మండలాదిపతులేకాక దండనాధులు, అమర 
నాయకులు గూడ ఈ యుగంలో సాహిత్యసివ చేశారు. క్రీశ1616 దాకా రాయసామ్రూబ్యపు 
రాజకీయాలలో తలమునకలుగా పాలొన్న వెలుగోటి యాచమనాయకుడు సాహిత్య 
పోషణ కూడా చేశాడు. అనఘం కొండయ్య అనే కవికి యాచమనాయకుడు ' అభినవదండి' 
అనే విరుదు ప్రసాదించాడు. కొండయ్య అన్నగారి కొడుకు కోదండరామయ్య 
(1600-1650) ఈ సంగతిని గ్రంథస్థం చేశాడు. అతడు తన పినతండ్రి గురించి ఇలాగ 
చెప్పాడు. 

కొండకవీంద్రుం డభినవ- దండియనగ బేరుగాంచె ధారుణినాధా 

ఖండలుడును వెలోటికుల-మండనుడై యొప్పుయాచమహిపతిచేతన్‌ 


16. Epigraphlca Camatica, Vol. DL 10905, Pq. 25, 26. 


632 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అభినవదండియని యాచమనాయకునిచేత విరుదుపొందిన కొండయ్య ఏ గ్రంథాలు 
వ్రాశాడో తెలియదుగాని అతని అన్నగారి కొడుకు మాత్రం 'రుక్మావతీ పరిణయము" అనే 
శృంగార ప్రబంధాన్ని అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు.!? ప్రద్యుమ్నుడు తన 
మేనమామ కూతురిని పెళ్ళి చేసుకోవడం ఇందులోని కథ. “'కవిత్సము మిక్కిలి 
రసవంతము, నిర్గుష్టము కాకపోయినను శైలి ధారాళముగా నుండును” అని పరిశోధకుల 
అభిప్రాయం. 


అనఘంవారి మూలపురుషుడు త్రిపురాంతకం - రాజుపాలెం మిట్టపాలెం వేళ్ళపల్లి 
ఉప్పర్గపల్లి మొదలైన మిరాసిగ్రామాలు సంపాదించాడు. అతని పేరు అనఘయామాత్యుడు. 
ఆయన పేరే అతని మనుమలకు మునిమనుమలకు ఇంటిపీరైంది. ఈవంశంలోని గాదిరాజు 
అనే ఆయన ఒకడు వినుకొండసీమలోని తలార్లపల్లె కరణీకం సంపాదించాడు. అనఘం 
వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. గుంటూరు జిల్లా నుంచి కొండకవి దక్షణాదికి వచ్చి యాచమ 
నాయకుని దర్శించి ఉంటాడు. మహాధీరుడైన యాచమనాయకుని సాహిత్యసీవ గురించి 
చెప్పిన అనఘం కోదండరామయ్య అనఘుడే, 


విజయరాఘవ నాయకుడు 


కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. ఆయితే మన తెలుగు సాహిత్యంలో ఎన్ని 
రమ్యమైన కావ్యాలున్నా అసలైన నాటకాలు నిన్న నిన్నటిదాకా లేవనే అపోహ ఒకటి 
ప్రచారంలో ఉంది. నిజానికి మన సంప్రదాయానికీ, పరిస్థితులకూ సరిపోయే 
దృళ్యకావ్యాలు మనకు చాలా కాలం నుంచీ ఉండేవి. ఒక రకంగా యక్షగానాలు నాటకాలే. 
కాని వాటిలో పాత్రల సంభాషణలు విపులంగా ఉండవు గనుక వాటిని నృత్య 
నాటికలుగానో, గేయప్రబంధంగానో పరిగణించడం అలవాటైంది. అయితే తాము 
నాటకాలను వ్రాస్తున్నామని కచ్చితంగా చెప్పి యక్షగాన కృతులను నాటకరీతులలో 
నడిపించిన కవులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో ప్రథముడు విజయరాఘవ నాయకుడు. 
అతడు ఆంధ్ర నాటకకర్ణలలో ప్రథముడైనా తంజావూరు పాలించిన ప్రముఖ 
నాయకరాజులలో చివరివాడు. తెలుగు నాటకాలను వ్రాసి, ఆదరించి ఎంత పుణ్యం 
కట్టుకున్నాడో తెలుగు రాజ్యాన్ని ఇడుములపాలు చేసి అంత పాపం ఒడికట్టుకొ న్నాడు, 


పదవీ వ్యామోహం -పాపిష్టిది. రఘునాథనాయకుడంతటివాడు రాజ్యం కోసం 
అన్నగారిని చెరలో పెట్టి చంపించాడని సమకాలికులైన ఫాదరీలు వ్రాశారు. రఘునాథుడు 
ఒక్క సోదరుణ్ణే తొలగించి గద్దెకెక్కితీ అతని మూడో కొడుకు విజయరాఘవుడు 
క్రీశ. 1630లో మరణించాడు. ఆయన రాజ్యకాలంలో తన ముగ్గురి కుమారులలో ఏ 
ఒక్కరికైనా యువరాజ్య పట్టాభిషేకం చేశాడో లేదో తెలియదు. అతని పెద్దకుమారులిద్దరూ 


17. ఆంధ్ర సాహిత్య పరిషత్తు కార్యాలయంలో దీని ప్రతి ఉంది. పరిషత్సుస్తకభాండాగారం, 
ప్రథమభాగం, క్రమసంఖ్య 44 


విజయరాఘవ నాయకుడు 633 


అతనితోబాటు యుద్ధాలలో పాల్గొనేవారు. క్రీ.శ.1617లో జరిగిన తోపూరు యుద్ధంలో 
రఘునాథుని రెండో కొడుకు రామభద్రుడు పాలొన్నాడు." 


రఘునాథనాయకుడు ముగ్గురు కొడుకులతో ఊరేగేవాడని విజయరాఘవుడే తన 
గ్రంథంలో ఒకచోట చెప్పాడు. తండ్రి తరువాత పెద్దకొడుకు రాజవ్వాలి. లేదా రెండోవాడు 
గద్దెనెక్కాలి. కాని రఘునాథనాయకుని తరువాత మూడోవాడే పట్టాభిషేకం 
చేసుకొన్నాడు. రఘునాథుడు క్రీ.శ.1630లో పోయినా, 1633 దాకా విజయరాఘవుడు 
సింహాసనంపై అధిష్టింపలేకపోయాడు. ఈ మూడేళ్ళూ అన్నదమ్ములు రాజ్యం కోసం 
యుద్దాలు చేశారు. రఘునాథుని మంత్రి గోవింద దీక్షితుల వారి పుత్రులు మంచి పలుకుబడి 
గల ఉద్యోగాలలో ఉన్నారు. ద్వితీయ పుత్రుడు వెంకటమికి ' ప్రతిష్టాపిత చోళక్ష్మాజాని' 
అనే బిరుదు ఉంది.? విజయరాఘవుడు క్రీ.శ. 1633లో శ్రీముఖనామ సంవత్సర శ్రావణ 
శుద్ధ ద్వాదశి బుధవారంనాడు పట్టం కట్టుకొన్నాడు. ఆనాడతడు షోడశ మహాదానాలు 
చేశాడు. అప్పటి కతని వయసు 15, 16 సంవత్సరాలని పరదేశస్థుల అంచనా. బహుశా 
పాతికేళ్ళవాడు కావచ్చును. వెంకటమఖి వంటి మంత్రులు ఇతణ్జి ఎందుకు బలపర్చారో 
తెలియదు. 


విజయరాఘవుడు చాలా శూరుడు. రోజుకు అయిదారామడలు అవలీలగా 
దాడిచేసి రాగలడు. స్వారి చేస్తున్నప్పుడొక గుల్దిం మీద నుంచి మరొక గుజ్డం మీదికి 
లంఘించగలడు. మావటీలకు లొంగని ఏనుగులను అదుపులో పెట్టకలడు. సానాకత్తి 
పట్సుకొంటే చాలు అవతలవాడు ఎంత బలవంతుడైనా సరే ఇట్టే ఆయువుపట్లని 
గాయపర్చకలడు.* ఇలాంటి వీరయువకుని పక్షమే రాజోద్యోగులు వహించడంలో 
ఆశ్చర్యం లేదు. రాజ్యము కోసం అన్నదమ్ములు కలహించారని. సోదరులను విజయ 
రాఘవుడు చెరలో పెట్టించాడని చరిత్రకారులు భావిస్తున్నా తన తండ్రే తనకు పట్టాభిషేకం 
చేశాడని విజయరాఘవుడు వ్రాసుకొన్నాడు. అతడు రఘునాథనాయకాభ్యుదయం అనే 
ద్విపద కావ్యం ఒకటి వ్రాశాడు. దానినే కొన్నాళ్ళు పోయాక నాటకంగా మార్చాడు. ఆ 
నాటకం చివర విజయరాఘవుడిలా చెప్పాడు: 


'నిజలీలావిలాస శృంగాటంబుగా నాటకంబు హవణించిన తన ముద్దుపట్టియగు 
విజయరాఘవ పట్టభద్రునకు పట్టంబు గట్టి ఇతడు గావించు వివిదోపచారంబులను 
హర్షించుచు...'' రఘునాథుడు శుభోదర్కంగా ఉండేవాడట. ఇది విజయరాఘవుని కల్పన. 
ఈయన ఈ మాత్రం అబద్ధం ఆడి “ఇదిగో పులి అనగానే దాని తోకను పట్టుకొని అతని 
ఆగ్రితులు కల్లలకారడివిలోకి చల్లగా వేటకు వెళ్ళారు. రాజుగారికి పెద్ద కొడుకు ఉంటే 
ఉండుగాక, దైవాంశ సంభూతుడైన కడగొట్టువాడే అన్నలందరి కన్న మిన్న అని 


|. రఘునాథాభ్యుదయం, నాటకం, పుట ౫ 

2. రాజచూడామణి దీక్షితులు తన గురువు వెంకటమఖి గురించి చెప్తూ, ఈ బిరుదును తన 
తంత్రశిఖామణిలో పేర్కొన్నాడు. 

3. రఘునాథనాయకాభ్యుదయం, ఆంగ్ల పీఠిక, పుట 30. 

4. రాజగోపాల విలాసం, 1-71. 


634 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్ఫురింపచేయడానికి రంగాజమ్మ అనే ఆవిడ కొన్ని కట్టుకథలు తయారు చేసింది. ఆమె 
అతని భోగపత్ని. విజయరాఘవుని విలాసాన్ని ప్రబంధంగా వ్రాసింది. అతడు మన్నారు 
గుడిలోని రాజగోపాలస్వామి భక్తుడు. అందుచేత మన్నారుదాసుడనే పేరు పెట్టుకొన్నాడు. 
రంగాజమ్మ మన్నారుదాసవిలాసమనే ప్రబంధంలో విజయరాఘవుని అవతారం గురించి 
ఇలా చెప్పింది: “రఘునాథనాయకయ్య గారికి చెంజి లక్ష్మమ్మ కళావతమ్మ అనే 
భార్యలున్నారు. వారు పుత్రసంతానం కోసం రాజగోపాలుణ్ణి పూజించి దానాలూ, 
వ్రతాలూ చేశారు. న తీర్ధమాడి పద్మాసనం వేసుకొని 
కూర్చున్నాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, “నీకేం వరం కావాలో కోరుకో”: అన్నాడు. 
విజయ మహిమలతో “ఈ మహీమండలమంతా ఏలగలిరే కొడుకును చూాకియ్యి'' అని 
రఘునాథుడు ప్రార్థించాడు. ““మెచ్చుకున్నాను. నీకు మచ్చికతనయుణ్జయి అచ్చంగా నీ 
సాధ్విగర్భాన పుడతాను” అని వరమిచ్చిందికాక పుట్టని పాపకు దేవుడే ఇలా పేరు కూడా 
పెట్టుకొన్నాడు: 

ఠీవి విజయాఢ్యు సుతుని వేడితిని కనుక 

లీలమెయి రాఘవునిగ గొల్చితివి గనుక 

విజయరాఘవ నామంబు విలయ దాల్చి 

చెలగి వెయ్యేళ్ళు పుడమి రక్షింపుచుందు. . (మన్నారు - ప్రబంధం, 1-51) 

ఈ అవతార గాథతో ఊరుకోకుండా రంగాజమ్మ మరో కల్పన చేసింది. 
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కాళిందిని వివాహం చేసుకొన్నాడు. ఆమె సూర్యుని 
కూతురు. ఈ పెళ్ళి చూశాక చంద్రుడు కూడా తన కూతుర్ని కృష్ణునికి ఇవ్వాలనుకున్నాడు. 
అయితే కృష్ణుడు కొంచెం మొహమాటపడ్డాడు. చంద్రుడు కృష్ణునికి బావమరిది వరస. 
(లక్ష్మీదేవి అతని సోదరి కదా!) ద్వాపర యుగంలో మేనకోడలిని పెళ్ళి. చేసుకోకూడ 
దన్నారు కాబోలు, కలియుగంలో పెళ్ళాడుతానన్నాడు. ఆ చంద్రుడు రాజచంద్రుడై 
తంజావూరులో పుట్టాడు. అతని కూతురి పేరు కాంతిమతి, ఆమెను విజయరాఘవుడు 
పెళ్ళాడడమే మన్నారుదాసవిలాస కథ. 

భోగపత్ని రంగాజమ్మ ఈ అవతారకథ అద్భుత కల్పనలతో సృష్టిస్తే, ఆమెకు 
తీసిపోతానా అన్నట్లు విజయరాఘవుని పట్టంపుకవి కామరసు వెంకటపతి సోమయాజి 
మరొక అపూర్వ గాథను సృష్టించాడు. విజయరాఘవుడు ద్వాపరంలోని ఒక్క కృష్ణుడే 
కాదు. ఆయనే వాస్తవానికి విజయుడు. అర్జునుణ్ణి ఊర్వశి ప్రేమించడం జగద్విదితం. 
ద్వాపరంలో ఆమెను పాపమని ఒద్దు పొమ్మన్నాడు శాపానికి ఒడికట్టాడు. ఆ తరువాత 
చాలా బాధపడి కలియుగం దాకా ఆట ఆ ఊర్వశే పంజామాతులో లీలావతి అనే 
వేశ్యగా జన్మించిందని అర్జునుడు తెలుసుకొన్నాడు. ఆ పిల్ల కలలో ప్రత్యక్షమయ్యాడు. 
“నేను అర్జునుణ్ణి, నువ్వు ఊర్వనీవి. ఇప్పుడు నేను విజయరాఘవుజణ్జయి తంజావూరు 
ఏలుతున్నాను. ద్వాపరంలోని నీ కోరిక తీర్చలేదు. కలియుగంలో నీ కోరిక తీరుతుందని 
ఇంద్రుడు నీకు వరమిచ్చాడు. నిన్ను పెళ్ళాడుతాను”” అని హామీ ఇచ్చాడు. ఈ లీలావతిని 
విజయరాఘవుడు పెళ్ళి చేసుకోవడమే ఒక నాటకంగా వ్రాసి విజయరాఘవ 
చంద్రికావిహారమని కామరసుకవి పేరు పెట్టాడు. 


విజయరాఘవ నాయకుడు 635 


భో గపత్తులు, పట్టపు కవులు ఇలా బోలెడు పుక్కిటి పురాణాలు సృష్టించి తనకు 
అంటగట్టినా, విజయరాఘవుడు తను విజయుణ్ణోగాను, కృష్ణుణ్ణిగాను అని చెప్పాడు. ఆయన 
సాక్షాత్తూ రాజగోపాలస్వామి వారి కుమారుడు, అంతే. అంతకన్న ఎక్కువ కాడు, తక్కువ 
కాడు. విజయరాఘవుని ఉద్దేశంలో రఘునాథనాయకుడే రాజగోపాలుని అవతారం. తన 
తల్లి అక్షరాలా అరుణాబ్బవల్లీ. ఆమె చనుబాలు తాను గ్రోలాడు. ఒకసారి రాజగోపాలుడు 
అరుణాబ్దవల్లితో కలిసి విజయరాఘవుని కలలో కనబడి ఇలా అన్నాడట: 


me "బాగుగా నిన్ను జేబట్టి మాపట్టి 
వని యెంచి మీతల్లి యరుణాబ్బవల్లి - చనుబాలు గ్రోలించి చాల లాలించి 
కొలుదొల్ల నీ మేని దురీతంబులెల్ల - దొలగించి రాజ్యుంబు ధ్రువముగానొసగి 
సాంపుగ నిను దయజూచు పురాణ - దంపతులము నీకు తల్లిదండ్రులము 
(రఘునాథ. ద్విపద. 1-92 నుండి) 
దేవుడే స్వయంగా ప్రక్షాళనం చేయవలసినన్ని పాపాలు విజయరాఘవుని దేహంలో 
ఎందుకున్నాయన్న సందేహం ఇవాళ మనకు రావడం సహజమే. ఇతడు రఘునాథ 
నాయకునికి అధర్మయుక్తమైన వారసుడే అని చరిత్రకారుల ఊహ. అన్యాయంగా 
అధికారాన్ని హస్తగతం చేసుకొని ఈ కళంకాన్ని కప్పిపెట్టుకొనడానికే పుక్కిటి 
పురాణాలు సృష్టింపచేశాడు. హలకులిశ రేఖలున్న పాదాలు గోపాలునికి, విజయరాఘవ 
భూపాలునికి తప్పు ఇంకెవరికీ లేవనే నమ్మకాన్ని ప్రజలలో నాటుకొనేటట్టు చేశాడు. తన 
ఆశ్రయంలో ఉన్న కవులందరూ తాను శ్రీకృష్ణుని అవతారమని పని గట్టుకొని పాగడితే, 
ఆ మాటలు విని విని, శ్రీకృష్ణునిలాగ విచ్చలవిడి శృంగారాన్ని గుత్తపుచ్చుకొన్నాడు. 
కొలువుకూటంలో తాను చేసీ కాముక చేష్టలను సగర్వంగా ఇలా చాటుకొన్నాడు. 
“నములుతున్న తాంబూలాన్ని ఒక పడుచుపిల్ల నోటికి ఇచ్చేవాడు. ఒక శృంగారవతి 
కీలుజడను లాగేవాడు. పాదాల దగ్గిర కూర్చున్న ఒక పిల్లదాని పోకముడిని బొటనవేలితో 
సడలించేవాడు. ఇంకో పడుచు రొమ్ముపై గోటితో గిల్లేవాడు. మరో వెలయాలిని పెదవిపై 
ముద్దుపెట్టుకొనేవాడు. ఒక వన్నెలాడి వక్షోజాలపై కస్తూరి పులిమేవాడు. మరో పిల్లని 
గట్టిగా కౌగలించేవాడు. ఇంకో విలాసవతిని తొడపై కూర్చోపెట్టుకొనేవాడు'.* తన 
ఘనతను విజయరాఘవుడు ఇలా చాటుకొంటె. రంగాజమ్మ అతని వైభవాన్ని మరికొంత 
వర్ణించింది. అతని కొలువుకూటం పేరు రాజగోపాలవిలాసం. అందులో అతడు సభతీరే 
తీరు ఆమె చెప్పింది. ఒక పడతి అడపం, మరో మంజువాణి కాళంజీ, ఒక పువ్వుబోడి 
పావడ, ఒక బిత్తరి బెత్తం, ఒక వాలుగంటి వాలు, ఒక అండజయాన గిండి పట్టుకొని 
దగ్గరలో నిలబడేవారు. నాజమ్మ, చంపకవల్లి అనే ఇద్దరు భోగపత్నుల మధ్య ఒరసుకొని 
విజయరాఘవుడు కూర్చునేవాడు. ఈ ఘనకార్యాన్ని అతని కొడుకులు, మనవలు, 
కూతుళ్ళు వీక్షించేవారు. కస్తూరి, అంబుజవల్లి, శశిరేఖ, మోహనమూర్తి, కృష్ణాజీ, అలిమేలు, 
సీత, మదనరేఖ మొదలైనవాళ్ళు వసంతకేళి వినిపించేవారు. 


5. Nayakas of Tanjore by V. Vridhagirisan, 127 

6. విప్రనారాయణ చరిత్ర, పుట 15. తన తండ్రి కూడా అచ్చంగా ఇలాగే తష చప్పరంలో 
సరసమాడేవాడని రఘునాథా భ్యుదయంలో విజయరాఘవుడు చెప్పాడు. (3.559 నుండి) శృంగార 
నాయక శేఖరుడగుచు... జిగిమించు తొడలపై జేర్చునొక్కతెను... 


636 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రాజగోపాలవిలాసం అనే కొలువుకూటంలో విజయరాఘవుని వైభవాన్ని 
రంగాజమ్మ ఇలా వర్షిస్తే, చెంగల్బ కాళయ్య రాజగోపాలవిలాసం అనే కావ్యంలో అతని 
నాట్యసభను మరింత వర్ణించాడు. విజయరాఘవవిలాసమనే మందిరంలో ఒకర్తె వీణ 
వాయించేది. ఇంకొకతె కిన్నెర పలికించేది. ముఖవీణ ఒకరు వాయిస్తే. మరొకర్ణె పిల్లన గ్రోవి 
ఉఊదేది. ఒకతె తంబుర మీటేది, మరొక చిన్నది స్వరమండలం మీటీది. కొందరు 
రావణహస్తం ఉడుకు మొదలైనవి వాయించేవాళ్ళు. విజయరాఘవుని నాట్యసభలో 
ఆడవాళ్ళ వాద్యబృందమే ఉండేది. ఈ సంగీతానికి అనువుగా కొందరు బిరుదుపాత్రలు 
రకరకాల నాట్య విశేషాలను అభినయం చేసేవారు. ఎవరెవరు ఎందులో ప్రవీణులో కాళకవి 


చెప్పాడు.” 


చౌపదాలు - రూపవతి కొరవంజి - కోమలవల్లి 
శబ్దచూడామణి - చంపకవల్లీ నవపదాలు - లోకనాయకి 
జక్కి ణీ - మూర్తి దేశి - శశిరేఖ 
దరుపదాలు - రత్నగిరి పేరణి - భాగీరథి 


ఇంకా మరికొందరు మదన పదాలు, నవరత్నమాలికలు వినిపించేవారు. 
విజయరాఘవుడీవిధంగా కొలువు తీరేటప్పుడు అతని 'సాహిత్యరాయ పెండేరం' ఉండేది. 
దీనిమీద చెంగల్వ కాళయ్య పంచరత్నాలు చెప్పాడు.” పాదానికిటువంటి పెండేరం ఉంటే 
పక్కన శారదా ధ్వజం ఉండేది. దీనిమీద కాళకవి పద్యాలు చెప్పాడు: 


ఒక్కొక్కయెడ జీనిచక్కెర పానకం బానిన ట్లాహాద మావహిల్ల 

నొక్కొక్కయెడ దాని నెక్కొన విరజాది సరము లెత్తినరీతి పరిమళింప 
నొక్కొకయెడ జల్వ లుప్పతిల్లగ మంద మారుతంబులు వీచుమహిమచెలగ 
నొక్కొక యెడ మేను జొక్కు సంపాదించు వెలదివెన్నెల తేట విధము మించ 
తవిత రచియింప విజయరాఘవ విభుండె 

నేర్చు నని వాణి వర్ణించు నేర్చు మీర 

జామరానిల కందళ చలిత మగుచు 

దనరు సభయందు నల శారదాధ్వజంబు. (రాజగోపాల విలాసం, 1-18) 


మధురకవితలు తను చెప్తూ, ఇతరులు చెప్పినవి వింటూ విజయరాఘవుడు ఎప్పుడూ 
ఆడవాళ్ళతోనే గడిపీవాడని భావించవచ్చును. ప్రజల గురించి అతడేమీ పట్టించుకొనేవాడు 
కాదు. ప్రజలు కూడా అతణ్ణి పట్టించుకోలేదు. 700 మంది భార్యలతో, 3500 మంది 
ఉంపుడుకత్తిలతో పొద్దస్తమానం గడిపి రాజును ఏ పౌరుడు మెచ్చుకోగలడు?!9 పై 


7. రాజగోపాల విలాసం, 1-22. 

8. చంద్రరేఖ శబ్దచింతామణిని వినిపించేదని మల్లంపల్లి వారిచ్చిన పాఠంవల్ల తెలుస్తోంది. 
(రఘునాథనాయకాభ్యుదయం తెలుగు పీరిక) పుట 4, 

9. రాజగోపాల విలాసం 1-72 నుండి 76 దాకాక సీసపద్యాలు. ఎత్తుగీతిలో చివర “జొర! సాహిత్యరాయ 
వెండేరమమరు' అనే మకుటం ఉంది. 

10. విజయరాఘవుని భార్యల సంఖ్య గురించి Maratha Rajahs of Tanjore అనే గ్రంథంలో 
డా॥ కె.ఆర్‌. సుబ్రహ్మణ్యంగారు ఉదాహగించారు. పుట 9, 10. 


విజయరాఘవ నాయకుడు 637 


కాకులనుకొట్టి గద్దలకు వేసినట్టు పరదేశ సైనికులకు లంచాలుగా, పరసీమ రాజులకు 
కప్పాలుగా అర్పించడానికి ప్రజలను పీడించి, హింసించి ద్రవ్యాన్ని పోగుచేసేవాడు. 
పరసీనలు దండెత్తి వస్తున్నాయని తెలియగానే విజయరాఘవుడు తక్షణం రాజధానిని 
వదలిపెట్టి ఏ వల్లంకోటలోనో తల దాచుకొనేవాడు. అక్కడకు కూడా వాళ్ళు 
వెంటాడివస్తి - ఒకడే పాదాక్రాంతుడై వాళ్ళడిగినంత డబ్బిచ్చేవాడు. లేదా గండం 
గడిచేదాకా అడవులలోనక్కి ఉండేవాడు. యౌవనంలో ఎంతటి వీరుడైనా, సుఖం మరిగి 
విజయరాఘవుడు కత్తి పట్టడం మానేశాడు. పూర్వం కురులుకూడనినాడే పడమటిదొరను, 
అంటి మధురనాయకరాజును అతడు జయించినట్టు తెలుస్తూంది. సవరం వెంకటపతిని 
పారదోలి ఒక్క గడియలో పందనల్లూరును పట్టుకొన్నాడట."* ఈ విజయాలు తప్ప 
విజయరాసువుడు సాధించినవింకేం లేవు. 


క్రీశ. 1642లో కర్ణాటక రాజ్యం పాలించే మూడవ వెంకటపతిరాయలు 
మరణించాడు. తరువాత అతని తమ్ముని కొడుకు మూడవ శ్రీరంగరాయలు రాజ్యానికి 
వచ్చాడు. కేంద్రంలో ప్రభువులు మారగానే సామంతులు స్వతం క్రించాలనుకోవడం 
సహజం. రాయలకింత అణకువగా మనం ఉండవలసిన అవసరం లేదని మధుర, చెంజి 
నాయకులు భావించారు. తమతోపాటు తంజావూరు కలిస్టే బాగుంటుందని వారు 
అభిప్రాయపడ్డారు. నిజయరాఘవుడీ ప్రయత్నాన్ని హర్షించి వారితోటే చేరాడు. దక్షిణాదిన 
ఉండే ముగ్గురు సామంతులూ ఎదురుతిరిగారని తెలియగానే వాళ్ళకు తగిన గుణపాఠం 
చెప్పాలని శ్రీరంగరాయలు సేనతో కదలివచ్చాడు. ముందు చెంజిని ముట్టడించాడు. 
రాయలు రాణువతో రాగానే విజయరాఘవుడు మిత్రద్రోహం చేశాడు. మధుర, చెంజి 
నాయకులను వారి కర్మానికి విడిచిపెట్టి రాయలతో చెయ్యి కలిపాడు. శ్రీరంగరాయల 
దాడిని తట్టుకోలేక మధురనాయకుడు ఒక రాజకీయపుటెత్తు ప్రయోగించాడు. 
మిత్రుడనుకున్న విజయరాఘవుడు శత్రువు ఆయ్యాడు' కనుక శత్రువులనుకొన్న 
గోల్కొండ సుల్లానులతో సఖ్యం చేసుకోవాలనుకొన్నాడు, రాయలు చెంజిని 
ముట్టడిస్తూండగా సామ్రాజ్యపు రాజధాని అయిన వెల్లూరిపై దండయాత్ర చేయమని 
గోల్కొండవారిని మధుర నాయకుడు ప్రార్థించాడు. వాళ్ళు సరే అని, సర్వసైన్యాలతో 
కదిలారు. రాయలు తన రాజధానిని కాపాడుకొనడానికి చెంజి ముట్టడిని ఆపి సేనలతో 
వెళ్ళిపోయాడు. 


మధురనాయకరాజు ఇచ్చిన ఆహ్వానంతో గోల్కొండ సైన్యాలు వెల్లూరును 
ముట్టడించాయి గాని అక్కడితో ఆగలేదు. మొదట కొద్దిగా పరాజయాలు పొందినా ఆ 
తరువాత ఇంకా దక్షిణాదికి కూడా దాడివచ్చాయి. గోల్కొండ సైన్యాలే కాక వీజపూరు 
సేనలు కూడా అడపా తడసా వస్తూనే ఉన్నాయి. 'తల్లి చెవులు తెంపినవాడికి పినతల్లి 
చెవులు బీరపువ్వులు' అని వెల్లూరు రాయలను అడవులు పట్టించిన మహమ్మదీయులకు 
ఇతర నాయకరాజుల మీద అపేక్ష వుంటుందా? క్రీశ. 1646లో చెంజిని పట్టుకొన్నారు. 
తరువాత తంజావూరుపై దాడిచేశారు. విజయరాఘవుడు లంచమిచ్చి సంధి చేసుకొన్నాడు. 


11. రఘునాథనాయకా భ్యుదయం, 1-282, 


638 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మధుర ముందుగానే మహమ్మదీయులతో రాజీ చేసుకుంది. క్రీ.శ. 1653 దాకా దక్షిణ 
దేశంలో పరసీనలు మగ్గంలో కండెలాగా తిరుగుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఒక్క 
అరేళ్ళపాటు తంజావూరు కాస్త ఊపిరి తీసుకోకల్లింది. 


క్రీ.శ. 1659లో మధుర తిరుమలనాయకుడు మరణించాడు. అతని కుమారుడు 
రెండవ ముత్తువీరప్ప నాయకుడు రాజ్యానికి వచ్చాడు. అతడు లోగడ విజయరాఘవుడు 
మధురకు చేసిన ద్రోహానికి ప్రతీకారం చేయదలిచాడు. తన కోటలన్నీ బలపరచసాగాడు. 
వీజపూరుకు ఇవ్వవలసిన కప్పం మానేశాడు. విజయరాఘవుడు ఇదే అదను అని వీజపూరు 
సుల్తానుకు విన్నపం పంపించాడు. “దయచేసి మధురపై దండయాత్ర చేయండి' అని 
ప్రార్థించాడు. బీజపూరు నుండి షాహజీ, ముల్లాలు సేనలతో వెల్లూరు, మధురనేకాక 
తంజావూరును కూడా ముట్టడించారు. విజయరాఘవుడు ప్రతిఘటించడానికే మాత్రం 
ప్రయత్నించలేదు. ఈ పిరికితనానికి తంజావూరు కొలువులో ఉన్న రాచవారు 
సిగ్గుపడ్డారు. యుద్ధం చేసి వీరమరణం పొందడం ఉఊచితమని వారు చెప్పినా విజయ 
రాఘవుడు తన స్త జనంతో వల్లంకోటకు పారిపోయాడు. ముందుగానే ధనమంతా 
అక్కడికి తరలించాడు. రాచవారు కత్తులుదూసి వీజపూరు సైన్యాల నెదుర్కొని 
మరణించారు. 


అడ్డగించేవారు లేక తంజావూరులో పరసైన్యాలు అడుగుపెట్టి యథేచ్చగా 
కొల్లగొట్టారు. మన్నారుగుడి దోచుకొని వల్లంకోటకు పతీ తడతా పరసేనలు 
వస్తున్నాయని భయపడి విజయరాఘవుడు ఆత్మీయులను వారి కర్మానికి వదలి అరణ్యానికి 
పారిపోయాడు. రాజు పారిపోతీ బంట్లు ఉంటారా? వాళ్ళు కూడా కోటలో ఉన్న 
బంగారాన్ని, నవరత్నాలను మొయ్యగలిగినంత పట్టుకొని పారిపోయారు. మహమ్మదీయ 
సైన్యాలు రావడానికి ముందు వల్లంకోటలో బందిపోటు దొంగలు జొరపడ్డారు. 
కోశాగారంలో ఉన్న సంపదనంతా కొల్లగొట్టి పట్టుకుపోయారు. ఆక్కడ ఉన్న సొమ్ము 
లెక్కించడానికి సాధ్యపడక కుంచాలతో కొలచేవారు. మహమ్మదీయ సేనలు వచ్చేసరికి 
కోటలో పూచికపుల్ల కూడా లేదు. ధనాగారం తలుపులు తెరవడానికి ముందు కారాగారం 
తలుపులు తెరచారు దొంగలు. ఖైదీలంతా బయటపడ్డారు. వాళ్ళలో విజయరాఘవుని 
సోదరులున్నారు. ఎప్పుడో పోయినవారి కళ్ళకు కొద్దిగా ఆశారేఖలు కనబడి ఉంటాయి. 

వల్లంకోటను ఆక్రమించుకొని మహమ్మదీయ సైన్యాలు మధురపైకి వెళ్ళాయి. 
దేశాన్ని అల్లకలోలంలో ముంచి కప్పాలు పుచ్చుకు వెళ్ళిపోయాయి. పరసీనలు సీమనుంచి 
వెళ్ళిపోయాక విజయరాఘవుడు తగుదునమ్మా అని మళ్ళీ తంజావూరు చేరుకొన్నాడు. 
బొక్కసంలో చిల్లిగవ్వ కూడా లేని అనామక రాజుని చూసీ బందిపోటు దొంగలకు జాలి 
కల్గింది. తాము దోచుకొన్న సంపదలో కొంత వాపసు చేశారు. ఈ దొంగల సహాయంతో 
ప్రజలను అదుపులో పెట్టి విజయరాఘవుడు మళ్ళీ సింహాసనం ఎక్కాడు. అయితే మళ్ళీ 
కష్టాలు మొదలు అయ్యాయి, మధుర రెండవ ముత్తువీరప్ప ఆరునెలలు మాత్రమే రాజ్యం చేసి 
మరణించాడు. అతని పెద్ద కొడుకు చొక్కనాథుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. 
పరిస్థితులను చక్కపరిచాడు. క్రీ.శ. 1660-61లో తంజావూరిపై దాడి వెడలి విజయ 


విజయరాఘవ నాయకుడు 639 


రాఘవుని ఓడించి పాదాక్రాంతుని చేసుకొన్నాడు. దానితో కొన్నాళ్ళు శాంతి ఏర్పడింది. 
అయితీ అది శ్మశానంలోని శాంతిలాంటిది. విడుపులేని యుద్ధాలతో ప్రజలు 
విసుగెత్తిపోయారు. వచ్చే సేనలూ పోయే సేనలూ ప్రజలను కొల్లగొట్టాయి. దేశంలో 
కాటకం ఏర్పడింది. రమారమి నూరేళ్ళ కిందట రక్కసి తంగడి యుద్ధంలో విజయనగర 
సామ్రాజ్యం దోపిడీ పాలైతీ ఎన్నో కుటుంబాలు తంజావూరుకు వలస వచ్చాయి. ఇప్పుడు 
దురదృష్టవశాత్తూ తంజావూరును విడిచిపెట్టి ప్రజలు మధుర, శాంతోమ్‌ మొదలైన చోట్లకు 
పోవలసి వచ్చింది. కూటికి గతిలేని ఈ పేద ప్రజలను ఆదరించి అన్నం పెడుతున్నట్టు 
నటించి డచ్చివారు పరమ ఘోరాలు చేశారు. ఎందరినో నమ్మించి పడవ లెక్కించి 
విదేశాలకు బానిసలుగా అమ్మేశారు. “సిగ్గుపడాలి, శాశ్వతంగా డచ్చివారు సిగ్గుపడాలి. 
ఇండియనుల కష్టాలను తమ వ్యాపారానికి ఘోరంగా వినియోగించుకొన్నందుకు 
తలవంచుకోవాలి” అని జెసూట్‌ ఫాదరీలు వ్రాశారు.!2 


నిజానికి డచ్చివారి కంటే ఎక్కువగా సిగ్గుపడవలసింది విజయరాఘవుడు. తన 
ప్రజ కూటికి లేక అష్టకష్టాలు పడి అమ్ముడుపోతూ ఉంటే, శృంగార పదాలు చెప్పుకుంటూ 
ఆనందించే ఈ నాయకరాజును ఏమనాలో తెలియదు. ఇతడు నిజానికి నీరో 
చక్రవర్తిలాటివాడు. రోము నగరం తగలబడుతూంటే ఆ చక్రవర్తి ఆనందగీతాలు పాడాడు. 
శత్రువులు కోటను ముట్టడిస్తూ ఉంటే విజయరాఘవుడు పూజలో ఉండి మంత్రాలు 
చదువుకుంటూ ఉండేవాడు. క్రీశ. 1673లో మధుర చొక్కనాథుడు చివరిసారి 
తంజావూరుపై సేనలు పంపించాడు. అతడు రాజ్యానికి రాగానే ఒకసారి 1660-61లో 
తంజావూరును దండించాడు. దానితో నఖ్యంగా ఉంటానని మాట ఇచ్చిన 
విజయరాఘవుడు తప్పాడు. ఉండీ ఉడిగీ రెండు రాజ్యాలకూ యుద్దాలు జోరుగానే 
వచ్చాయి. విజయరాఘవుడు కూడా కొన్ని కోటలు బలపరచుకోసాగాడు. చొక్కనాథుడు 
ఆఖరున క్రీ.శ1673లో తన దళవాయి వెంకటకృష్ణప్పనాయుణ్లీ, పేష్కారు చిన్నతంబి 
మొదలారినీ సకలదళ సమేతంగా తంజావూరిపై పంపించాడు. 


మధుర సేనలు ఫిరంగులు పెట్టి కొట్టగానే కోట తలుపులు పడిపోయాయి. 
ఇడిసిపడిన తోవల వెంట, వాకిళ్ళ వెంట శత్రువులు హల్లా చేసి కోటలో చొచ్చుకున్నారు. 
“ఈ సంగతులు నడిచే తరుణమందు అచ్యుతవిజయరాఘవనాయనివారు నామతీర్థం 
కొలువులో వుండి తదేకధ్యానంతో జపం చేస్తూనే ఉన్నారు. అప్పుడు వారి ఇలాకా 
మనుషులు - ఓ మహారాజా! పగతులు మన కోట హల్లా. చేసి లోజొచ్చినారు అని 
విన్నవించారు. అతడు మహా నారాయణభక్తి కలవాడు కనుక ఆ పూజ విడిచి లేవక, రానీ 
చూచుకొందామని సన్న చేసినారు అని తంజావూరు కైఖీయతు చెప్తోంది. 


దైవభక్తి వాంఛనీయమేగాని ఇంతటి విడ్డూరపు ఆచారం భక్తి అనిపించుకోదు. అది 
ఉన్మాదం. విజయరాఘవుడు వీరవైష్టవుడు. అతడు చతుర్వేది శతక్రతు శ్రీనివాస 


12. 02 Mission du Madure’ నుండీ ఉదాహరణ. The Nayakas of Madura, P.157 
13, తంజావూరి యాంధ్ర రాజుల చరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రి సంపాదకత్వం, పుట 25, 


640 సమగాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తాతాచార్యుల వారి శిష్యుడు."* అతనికి గురువుగారు ఎంత చెపితే అంత! ఆయన ప్రీరణవల్ల 
విజయరాఘవుడు పరమతాలను ఎంతమాత్రం ఆదరించలేదు. దీనిని పెద్ద ఘనకార్యంగా 
రంగాజమ్మ పొగిడింది. 'పరమతంబుల నెల్ల నిరసించి యేమేటి వైష్ణవ మతమ శాశ్వతము 
జేసె అని మెచ్చుకొంది (ఉషా. 1-5). కోనేటి దీక్షితులు, పురుషోత్తమ దీక్షితులు మొదలైన 
కవులు శ్రీనివాసతాతాచార్యుల కిష్యులవడం వల్లనే బహుశా విజయరాఘవుని 
మెప్పుపొంది ఉంటారు. రాజ్యంలో వైష్ణవుడు నేరం చేస్తే వాడిమీద చర్య తీసుకొనడానికి 
అధికారులు జంకేవాళ్ళు. 15 రఘునాథనాయకుడూ, అతని తండ్రి అచ్యుతప్పా వైష్ణవులేగాని 
ఇతర మతాలను ఈసడించలేదు. అద్వైతులు పరమశివావతారంగా చూసే అప్పయ్య 
దీక్షితులవారిని అచ్యుతప్ప సత్కరించాడు. రఘునాథుడు సురేంద్ర సుధీంద్రులనే ఇద్దరు 
మధ్య గురువులను గౌరవించాడు. వీరిలో సుధీంధ్రులకు కనకా ఖిషికం కూడా చేశాడు. 
స్మార్తుడైన గోవింద దీక్షితులవారిని రఘునాథుడు మంత్రిగా పూజించి అర్జాసనం ఇచ్చాడు. 
తాతతండ్రులలాగా అన్ని మతాలను సమంగా చూడక విజయరాఘవుడు ప్రజలకు దూరం 
అయాడు. 


మతం గురించి ఇంత పిచ్చి పట్టుదల ఉన్నందుకు విజయరాఘవుణ్ణి చూసి 
విచారించినా, కుటుంబగౌరవం అంటే వెరి పారుషం ఉన్నందుకు అతణ్ణి అర్థం చేసుకొని 
మెచ్చుకోవాలి. తంజావూరు వారి ఆడపడుచును ఇచ్చి పెళ్ళిచెయ్యమని మధుర 
చొక్కనాథుడు క్రీ.శ 1673లో వర్తమానం చేశాడు. ససేమిరా మీకు మా పిల్లని ఇవ్వమని 
విజయరాఘవుడు చెప్పాడు. వెళ్ళి మాటలకోసం వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టాడు. ఇది 
సాకుగా మధుర సైన్యాలు తంజావూరిపై దండెత్తాయి. శత్రువులు కోటను ముట్టడిస్తూ 
ఉంటే విజయరాఘవుడు పూజలో కూర్చున్నాడు. కోటలోనికి ప్రవేశిస్తూ మధుర 
దళవాయి ఇప్పటికైనా రాజీ చేసుకోమన్నాడు. విజయరాఘవుడు వినలేదు. అంతకుముందు 
ఎప్పుడో ఏదో కోపం వచ్చి ఖైదు చేసిన తన కొడుకు మన్నారుదేవుణ్ణి విడుదల చేసి 
అతనితోపాటు యుద్దానికి వెళ్ళాడు. ఎంత విపరీతంగా ప్రవర్సించినా విజయరాఘవునిలో 
మానవత్వం ఉంది. కదనానికి పోతున్నప్పుడు జరిగిన ఒక పోషాన్ని శైఫీయతు వ్రాసింది. 
కొడుకును చూసి విజయరాఘవుడిలా అన్నాడట: “నీవైతే నాకు ముందుగా 
నడుస్తున్నావు. మనకిద్ధరికిన్ని మరణం సిద్ధంగా ఉన్నది. అయినా నా కళ్ళ ముందర నీవు 
ఎదుటివారిచేత తగులుపడ్డా, మరణమైనా మహత్తరమైన పుత్రశోకం కదా కళ్ళలోజలం 
వచ్చును. ఈ యుద్ధరంగాన అలా అయితీ పరలోక హాని గనుక నాకు వెనుక నిలచి నా పని 
అయిన పిమ్మట నీకు సరిపోయినట్టు చూసుకో” అని వెనుకకు చెయ్యి పట్టి యీడవగా ఆ 
కుమారుడు మీరు రాజులు, నేను బంటును అని ముందునకు దూకాడు. 


14. ఈ తాతాచార్యులగారితోనే తెనాలి రామలింగని కలిపి కట్టుకథలు కల్పించి ఆనాటివారు ప్రచారం 
చేశారని ప్రతీతి. 

15. విజయరాఘవుని విప్రనారాయణచరిత్ర, పుట 56. 

16. తంజావూరు ఆంధ్రనాయకచరిత్ర - కురుగంటి సీతారామయ్యగారు, పుట 254. 

17. తంజావూరు ఆంధ్రరాజులచరిత్ర, పుట 28. 


విజయరాఘవ నాయకుడు 641 


.ఆ యుద్ధంలో తండ్రీ కొడుకులిద్దరూ మరణించారు. రాణివాసపు స్త్రీలంతా అంతకు 
ముందే మందుకుండలు చుట్టూ పెట్టుకొని దగ్గమయ్యారు. దీనితో తంజావూరులో 
నాయకరాజుల పాలన అంతమైంది. 


వీరునిగా రాజ్యానికి వచ్చిన విజయరాఘవుడు వీరునిగానే మరణించాడు. 
మధ్యలో ఎన్ని అక్రమాలు చేసినా ఈ వీరమరణాన్ని పొందినందుకు విజయరాఘవుజ్ణి 
అందరూ మెచ్చుకుంటారు. పరిపాలన ఎలా ఉన్నా సాహిత్య సేవ చేసినందుకతణ్ణి 
సాహితీపరులు క్షమిస్తున్నారు. ఎందరో కవులు, కవయిత్రులకు ఆశ్రయం ఇచ్చి “వారీతో 
సంగీత సాహిత్య నాట్యవిద్యావినోదముల నానందించుచు వచ్చిన విజయరాఘవ 
భూవరుడు ఇతర విషయముల నెట్టివాడైన నీ విషయమున ప్రస్తుతి పాత్రుడు కదా!” అని 
మల్లంపల్లి సోమశేఖరశర్మగారు అన్నారు. 

నిజమే. విజయరాఘవుడు చేసినంత సంగీత సాహిత్య సేవ ఇంకొకరు చేసినట్టు 
కనబడదు. అతని హయాంలో ఇతర రచయితలు వ్రాసిన గ్రంథాలకన్నా అతను స్వయంగా 
వ్రాసినవి చాలా ఎక్కువ. అతని రచనలు ప్రస్తుతం ఏడు దొరుకుతున్నాయి. అందులో ఆరు 
నాటకాలు, ఒకటి ద్వాపద కావ్యం. ఇవన్నీ అచ్చుపడ్డాయి. 

1. కాళియమర్దనం, 2. కృష్ణవిలాసం, 3. విప్రనారాయణ, 4. రఘునాథాభ్యుదయం, 
5. పూతనహరణం, 6. ప్రహాదచరిత్ర నాటకాలు, 7. రఘునాథనాయకా భ్యుదయం, డ్విపద. 


వీటిలో కడపటి నాటకంలో విజయరాఘవుడు తాను అంతకు ముందు _వ్రాసిన గ్రంథాల 
పట్టికను పేర్కొంటూ 36 పదాల సీసమాలికను వ్రాశాడు. దానిలో ఒక్కొక్క కృతిని 
పేర్కొంటూ తన ప్రత్యేక ప్రజ్ఞను విశదం చేశాడు. ఈ సీసమాలిక వల్ల అతడు 40 గ్రంథాలు 
వ్రాసినట్టు తెలుస్తూంది. ఇవి కాక మరో పదిహేడు రకాల మధుర కవితలు చెప్పాడు. వాటి 
పట్టికను చూడండి. 


విజయరాఘవ నాయకుని రచనలు 


వరుస రచన పేరు ప్రక్రియా భేదం ప్రజ 
1. రాజగోపాల విలాసం నాటకం సుకవివంద్యుడు 
2. చెంగమవల్లీ పరిణయం నాటకం ప్రతిభానిదానుడు 
3. _ గోవర్థనోద్ధరణము నాటకం కల్పనాధురీణుడు 
4. రతీమన్మథ విలాసం నాటకం ప్రాబంధిక పట్టభద్రుడు 
5. రాసక్రీడ నాటకం 
6. _ నవనీతిచోరం నాటకం మహానుభావుడు 
7. పారిజాతాపహరణం నాటకం మృదువచనధుర్యుడు 
8. రుక్మిణీ కల్యాణం నాటకం బుధసార్వభొాముడు 


S| 


రాధామాధవ వివాదం నాటకం 
18. రఘునాథనాయకాభ్యుదయం, తెలుగు పీఠిక, పుట 46. 


రచన పేరు 


ధనాఫీరామం 
సత్యభామా వివాహం 
ఉషా పరిణయం 
దక్షిణద్వారకాస్థల వర్ణన 
కాళీయమర్దనం 


రఘునాథనాయకాభ్యుదయం 


రఘునాథాభ్యుదయం 
మోహినీ విలాసం 
మోహినీ విలాసం 
ప్రహ్లాద చరిత్రం 
పూతనాహరణం 
మంజరీ ద్విపద 
మంజరీ ద్విపద 
విప్రనారాయణ 
సముద్రమథనం 
కృష్టవిలాసం 
పాదుకా సహసం 
ప్రణయ కలహం 
కంసవిజయం 
జానకీ కల్యాణం 
పుణ్ఫుక వ్రతం 
గోపికాగీతాలు 
భమరగీతాలు 
ఫాల్గుణోత్సవం 
రాజరోపాలదండకం 
వీరశ్యంగారసాంగత్యం 
మన్నారుసాంగత్యం 
మదనబలదూత్యం 
శారదాసా మ్రాజ్యం 
సవతిమత్సరం 
నాట్యకదంబం 
చేడికోలు విన్నపాలు 
దరువులు 

యేలలు' 


సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రక్రియా భేదం 


నాటకం 
నాటకం 
నాటకం 
లి 
నాటకం 
ద్విపద 
నాటకం 
ద్విపద 
నాటకం 
నాటకం 
నాటకం 
ప్రబంధం 
నాటకం 
నాటకం 
నాటకం 
నాటకం 
ద్విపద 
ద్విపద 
ద్నిపద 
నాటకం 
నాటకం 
అనువాదం 
అనువాదం 


రగడ చెౌపదాలు 


దండకం 
సాంగత్యం 
సాంగత్యం 
నాట్యకృతి 
నాట్యుకృతి 
నాట్యురృతి 
నాట్యకృతి 
వచనాలు 
గేయాలు 
గేయాలు 


జ 


సర్వజ్ఞతిలకుడు 2 
పాండిత్య కవిరాజరాజు 
వాంరదావతారం 

ప్రసిద్ధ చరితుడు 


ధీరవర్యుడు 


నలసమానుడు 
మనీషాధురీణుడు 
శృంగార లోలుడు 


గానచకురుడు 
ధీనిధానుడు 
భువనమోహనచరి త్రుడు 
అష్టభాషాధురీణుడు 


చమత్కృతిధురీణుడు 
అతులిత ప్రొడుడు 
వావదూకా గ్రగణ్యుడు 
వాగ్విశేషశేషుడు 
అద్యతనభోజుడు | 
అద్యతనభోజుడు 
భవ్యచరితుడు 
విద్వత్కవీంద్రుడు 
రసికుల మేలుబంతి 
నెరజాణరాయుడు 


విజయరాఘవ నాయకుడు 


వరుస రచన పేరు ప్రక్రియా భేదం 

44. ఆధ్యాత్మసంకీర్ణనలు పాటలు 

-48. వాల్పిజి విడిపదాలు 
46. . గుజ్జరి విడిపదాలు 
47. విల్వేడు విడిపదాలు 
48. దండలాస్యకం _ విడిపదాలు 
49. కందుక క్రీడ విడిపదాలు 
50. అల్లిక విడిపదాలు 
51. కొరవంజి విడిపదాలు 
52. శుభలీల విడిపదాలు 
53. గుజరాతి (కోపు) విడిపదాలు 
54. దేశి విడిపదాలు 
55.  చెపదము విడిపదాలు 
56. జక్కిణి విడిపదాలు 
57. దురుపదం విడిపదాలు 


పూతనాహరణం : దీనిని విజయరాఘవుడు క్రీ.శ. 1651లో వచ్చిన ఖరనామ 
సంవత్సరంలో వ్రాశాడని ఆంతరంగిక సాక్ష్యంచల్ల చెప్పవచ్చు. ఇది శృంగార నాటకం 
అన్నాడు. బాలగోపాలుణ్ణి యశోద, గోపికలు ఆడించి జోలలు పాడుతారు. 
బాలింతరూపం పూని పూతన అక్కడకు వేస్తుంది. *' అది రాజుల యిండ్ల అనిశంబు నేను - 
దాదినై వర్తీంతు ధవళాయతాక్షి” అని పరిచయం చేసుకొంటుంది. “ఎలమి నేబెంచిన నీ 
'కుమారుండు పొలతి చుక్కలు మొలపూసగా పెరుగు అని చెప్పింది. “పాలిస్తానంది. 
“పెనగకు పిలువని పేరంటమునకు'' అని యశోద చెప్తూన్నా వినక పాలిచ్చింది. 
బాలగోపాలుడు దాని ప్రాణమారుతాలు లాగేశాడు. అప్పుడు పూతన ఇలా వివరించింది. 


విడువిడు నాచన్ను విడువిడురా యోరి బడలితిరా చాల బాల గోపాల! 
పగతీర్చలేనైతి భళిభళి నీవునా మొగమైతే నేను సగమైతి గదరా! 

అమ్మక్క చెల్ల ఇది యేమిరా నీవు రొమ్మెక్కి ఉ తలకు దిమ్మెక్కె గదరా; 
చిన్నవాడని యుంటి జెల్లబో నీవు నా 

చన్నంటితే యుసురు మిన్నంటే గదరా! 


ఇలా విలపించి పూతన ప్రాణాలు విడిచింది. గోపికలు హాహాకారాలు చేశారు. నందుడు 
వచ్చాడు. పూతన కళీబరాన్ని పరికించడానికి గొల్లలను పిలిచాడు. వాళ్ళు “గొల్లలారో' 
అని పాట పాడుకుంటూ పాత్రోచిత భాషలో సంభాషించుకుంటారు. జోరక్సు 
విసురుకుంటారు. ““ఒరా ఒరా నుష్పాడ ఉంటివిరా?”” అని ఒకడు అడుగుతాడు. “ఒరా నేనే 
సామిదారం కడనే కాచుకు ఉంటిరా;”” అంటాడు వాడు. ద్వారం అనడానికి బదులువాడు 
దారం అన్నాడు కనుక '“నువ్వు దారం కాచుక ఉంటే నేను 'సూధి యెతుకులాడుతూ 


644 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉంటిన్రా'' అంటాడు రెండోవాడు. వాళ్ళు ఊళబెట్టి రెండు పదాలు గొణుగుతారు. శివాలు 
ఆడుతారు. ఆ తరువాత స్వస్తి వాచనం చేయడానికి పురోహితులను పిలిపిస్తారు. 
రంగావధాన్లు, సింగావధాన్లు అనే ఇద్దరు వస్తారు. ఇలా మాట్లాడుకొంటారు. 


సింగా : ఓయి రంగావధాన్న్లు! 
రంగా : ఏమయ్యా సింగావధానులు? 
సింగా : నేడు నందుడుగారు మనలను పిలువనంపిన ప్రయోజనమేదో? : ఏమైనా పెండ్లి 


పేరంటాలు సాగేనో? 

రంగా : సాగతేరో? 

సింగా : కొన్ని తప్పుమంత్రాలు చెప్పి దబ్బర హోమాలు చేసి నాలుగు పాడియావులు 
గ్రహించుకోవచ్చునే. 


రంగా అషంచున్నాడవో? నీ మార్గమల్లా నే బయలు చేస్తేనో? 
సింగా : అషంధురా వెట్టి నే నీకు సగం పంచి యిచ్చేగాని యూరకుండరా. 
రంగా : అప్పా, నాకు సగం చాలదు. మూడు పాళ్ళు ఇచ్చేవు నే వూరకుండేగాని. 
సింగా : ఆదేంషిరా అయిదు తరాలకు అర్‌ పోతుకడమే, నేనషుండగా నీకు మూడుపాళ్లు 
. అనా నేంషిరా? 
రంగా : ఓరీ వజశుంఠా! నీకు ఒక పాలు చాలదషరా? 
(యక్షగానములు, సంపుటి 1, పుటలు 76-77) 


ve 


తంజావూరు నాటకాలలో పురోహితులు, కవులు, పండితులు ఒకరి నొకరు 
వజశుంఠ అని తిట్టుకోవడం పరిపాటి. ఈ పురోహితుల జగడాన్ని ఆపి వాళ్ళచేత స్వస్తి 
వాచనం చేయిస్తారు. వాళ్ళు సంకల్చం చేస్తూ అది ఖరనామ సంవత్సరమని చెప్తారు. ఇది 
క్రీ.శ. 1651లో వచ్చింది. ఈ నాటకంలో పాత్రోచిత భాష ఆనాటి పాటలు పదాలు 
తెలుస్తున్నాయి. 

విప్రనారాయణ చరిత్ర: విజయరాఘవుడు ఈ పత వ్రాయడానికి ముందు 
తెలుగు సాహిత్యంలో చాలామంది విప్రనారాయణుని కథను ద్విపద రూపంలోనూ, 
ప్రబంధంగానూ చెప్పారు. వాళ్ళు చెప్పిన కథను విజయరాఘవుడు మార్చేశాడు. తన 
_ విరోధులైన పాండ్యరాజుల సీమలో విప్రనారాయణుడు జీవించాడని చెప్పడం ఇష్టంలేక ఆ 
"కథ శ్రీరంగంలో జరగడానికి బదులు మన్నారుగుడిలో జరిగినట్టు వ్రాశాడు. దేవదేవి 
మొదట తన సభలో నాట్యం చేసి ఆ తరువాత విప్రనారాయణుని తన సభలోనే 
అధికారులు హాజరుపెట్టారు. చరిత్రపట్ల తీసుకోరాని చనువు తీసుకున్నా రచన బాగానే 
చేశాడు. పాటలలో సంవాదాలు, పసందైన సంభాషణలు వున్నా ఈ రచన యక్షగానానికి, 
నాటకానికి మధ్యలో ఉంది. సుదీర్హమైన ద్విపదలలో కవి కథను కథనం చేశాడు. 


సంతత, వీరవైష్ణవ గోష్టివలన - నెంతో విరక్తుడై యిల్లెల్ల రోసి 
తల్లియు తండ్రియుత్తరువు బాలింప - నిల్లాలి బుట్టిన యింటి కంపించి 
యాచార్యునిచేత చక్రాంకితుండౌచు. 


విజయరాఘచ నాయకుడు 645 


విప్రనారాయజుడు సన్యసించాడట. ఇతడొక శుభముహూర్తంలో ““విష్షుక్సేనునకు 
నారికేళంబు సమర్చించి'' మన్నారుకోవెలలో ఒక తోట నిర్మించాడు. అక్కడకు దేవదేవి. 
తన అక్కతో వచ్చింది. ఆమె అంతకుముందు విజయరాఘవుని కొలువులో 
నాట్యమాడింది. ఈ ఘట్టంలో విజయరాఘవుడు తన ఘనతను వర్ణించే డ్విపద నొకదాన్ని 
పొందుపరిచాడు. దీనిని అతని పట్టపుకవి కామరసు వేంకటపతిసోమయాజీ వ్రాసిన 40 
పాదాల ద్వాపదలోంచి 36 పాదాలు విజయరాఘవుడు వాడుకొన్నాడు. కామరేసుకవి 
ద్వాపద అతని విజయరాఘవ చం ద్రికావిహారం అనే నాటకంలో ఉంది. అల్లసాని వెద్దనగారి 
పద్యాలను కృష్ణదేవరాయలవారు అవతారికలో వాడుకొన్నల్లే విజయరాఘవుడు తన 
పట్టపుకవి రచనను తీసుకొన్నాడని భావించాలి. 


అయితే విప్రనారాయణ చరిత్రను ఎవరో సరసుడైన కవి వ్రాసి విజయరాఘవుని పేరు 
పెట్టాడని ఈ నాటకాన్ని పరిష్కరించిన పండితులు భావించారు." విజయరాఘవుడు దీన్ని 
రచించాడని చెప్పడానికి ఒక్కటే ఆధారం కనబడుతున్నదని పరిష్కర్ణలు అన్నారు. అతని 
నాటకాలన్నింటికి మొదట ఈ సీసపద్యం నాందిగా ఉంటుంది. 


బోజక న్యాముఖాంభో జరాజమరాళ సత్యాఘనస్తన స్తబకభృంగ 
జూంబవతీవిలోచనచకోరశశాంక మిత్రవిందాతటి న్మేఘరూప 
భద్రావశావశభద్రదం తావళవరసుదం తామనోవనమృగేంద్ర 
లక్షణారూపకలాపినీ పర్జన్య భానునుతా లతాపారిజాత 
షోడశస్త్రీ సహస్ర చక్షుః ప్రసార 

హారసారమీసార మోహనశరీర 

విజయరాఘవభూపాలభజనలోక 

కేలు మోడ్చెద రాజగోపాల, నీకు. 


ఈ పద్యం విప్రనారాయణ చరిత్రలో మొదట ఉంది. “విజయరాఘవ నాయక! 
పరాకు! స్వామివారు హవణించిన విప్రనారాయణ చరిత్రంబను విచిత్రనాటకంబు నటన 
పటిమ గనుపింప వినిపించేము'' అని నటకులు ఆంటారు. ఈ నాటకాన్ని విజయరాఘవుడే 
రచించాడని చెప్పడానికి ఇవికాక ఇంకా వేరే ఆధారాలున్నాయి. వాటిని పరిష్కర్తలు 
గమనించలేదు. విజయరాఘవుని నాటకాల మొదట 'భోజకన్యా' సీసం ఎలా ఉంటుందో 
“శ్రీ రాజగోపాల! చిరకీర్ణిజాల! కారుణ్యగుణనీల! కళ్యాణలోల!'' అనే పదిపాదాల 
ద్విపదలో రాజగోపాలస్తవం వుంటుంది. దాని తరువాత 'కలశాంబునిధి కన్య కళ్యాణ 
ధన్యసలితసౌ జన్యజగదేకమాన్య' అనే ఎత్తుగడతో పదిపాదాల కనకాబ్దవల్లీస్తవం కూడా 
ఉంటుంది. ఇవి మొట్టమొదట విప్రనారాయణ చరితలో విప్రనారాయణుడే చేసినట్టు కవి 
వ్రాశాడు. తన ఇష్టదైవాలపైన' పాత్ర చేయించిన స్తుతులు తనకు నచ్చినవాటిని ఆ తరువాత 
వ్రాసిన కొన్ని నాటకాలలో దేవతా ప్రార్థనగా పొందుపరిచాడు. ఈ అంతరంగిక సాక్ష్యం 
వల్ల విజయరాఘవుడే విప్రనారాయణ చరిత్రను బ్రాసినట్టు చెప్పవచ్చు. i 
19. విప్రనారాయణ చరిత్ర - యక్షగానం. పరిష్కర్తలు : వి. సుందరశర్మ, అ. మహదేవశాస్త్రి తంజావూరు 

సరస్యతీమహలు ప్రచురణ. ఉపోద్దాతం, పుట 12. 


646 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇది మొగలాయీల సంపర్కం దక్షిణదేశానికి కలిగిన తరువాత వ్రాశాడు. 
“మొగలాయివాడవై మోహపుట్టించి పగలును రేయిని పానుపు దిగవు” అని వేశ్యమాత 
విసనారాయణుని తిడుతుంది. అతడు మొదట దేవదేవితో “'సరిపోవు మీమామేరలు 
మాసంగడికాండ్రు పకీరులు”* అంటాడు. ఆమె నెడబాశాక “మోముచూతునా దానికి 
సలాముచేతునా'' అని వాపోతాడు. సమకాలిక భాష_నిలా ప్రధాన పాత్రలకు కూడా 
వాడాడు. ఈ నాటకంలో కొన్ని పాత్రలు పూర్తిగా అరవమే మాట్లాడుతాయి. దేవదేవీ 
విప్రనారాయణులు తొలిసారి కలుసుకొన్నప్పుడు సంస్కృతంలో సంభాషిస్తారు. 

కాలీయమర్గనం! ఇది నాటకం అని విజయరాఘవుడు వ్రాశాడు. గాని యక్షగాన 
లక్షణాలే జాస్తిగా ఉన్నాయి. హీమాబ్దనాయకాసమేతుడైన రాజగోపాలస్వామివద్దకు 
గోభిల ప్రళయులు వచ్చారు.** ఆ మునులు రాజగోపాలుని చూసీ “రాజగోపాల! మాపాల 
ప్రసన్నులై మున్ను మీరు నటించిన బాలలీలలు చూపీతిరి కదా. కాళీయ భుజంగ భంగ 
నాట్యప్రసంగం వింకొకపరి చూడ వేడుకగుచున్నది. మమ్మనుగ్రహింపవయ్య'” 
ప్రార్థించారు. కల్పితకాళిందీతీరానికి వాళ్లను పంపించి రాజగోపాలుడు గోపాంగనలతో 
యమునావిహారం చేద్దామన్నాడు. వాళ్లు '“కాళలీయుడున్నాడు. వానినెడలించి మా భయం 
సడలింపవయ్యా” అన్నారు. 


అందెలు గజ్జెలు నందంద మెరయంగ - కుందనపుసామ్ములు గునిసియాడంగ 

కందుమీరగా కాళీయఫణముపై - నందనందనుడు నటియించె నపుడు 
తరువాత జలక్రీడ చేశాడు. పిమ్మట దక్షిణ ద్వారక ప్రవేశించాడు. నీరజముఖులు 
నీరాజనమిచ్చారు. ఇందులో నాటకీయత, సంభాషణల చాతుర్యం ఏమీ లేదు. ఇది 
విజయరాఘవుడు ఏర్పరచిన ప్రథమ కథాసంవిధానం. ప్రదర్శనలో నటీనటకులు చేసే 
చెణుకులు ఏమీ గ్రంథస్థం అయినట్టు లేదు. మిగతా రచనల ప్రదర్శనానంతర కథా 
సంవిధానాలే గ్రంథస్థమైనట్టు కనబడుతుంది. 

రఘునాథనాయశాభ్యుదయం। విప్రనారాయణ చరిత్రని వ్రాశాక ఈ ద్వాపద కావ్యాన్ని. 
విజయరాఘవుడు వ్రాశాడని తలచవచ్చు. ““శ్రీరాజగోపాల చిరకీర్తి జాల!” అనే పది 
ద్విపదలు. ''కలశాంబునిధి "కన్య, కల్యాణధన్య'' అనే పది ద్విపదలు వ్రాసి ఇష్టదేవతా 
ప్రార్థన చేశాడు. తన తండ్రి రఘునాథనాయకుడు వీధిలో స్వారి వెడుతున్నప్పుడు చిత్రలేఖ 
అనే గణిక అతణ్ణి చూసి మోహించింది. తన చిలుక చేత రాయబారం పంపింది. 
రఘునాథుడది విని ఆమె యింటికి వెళ్లి ఆమెను లాలించాడు. ఈ కథను విజయరాఘవుడు 
మూడాశ్వాసాల ద్విపదకావ్యంగా రచించాడు. ఇందులో అనాటి తంజావూరు 
మనముందు సాక్షాత్కరిస్తుంది. నాయకరాజుల దినచర్య తెలుస్తుంది. 

రఘునాథాభ్యుదయం : పై ద్విషద కావ్యాన్నే తరువాత ఎప్పుడో నాటకంగా 
“మార్చాడు. అదే కథ. అక్కడక్కడ పొడిగించిన అవే ద్విపదలు. ఈ నాటకం కాని, 
ద్విపదకావ్యం గాని సాహిత్య చరిత్ర రచనకి తోడ్పడుతాయి గాని రసానందం కల్తించవు. 


20. వీరు వహ్నిముఖుడనే మునికుమారులు. గోప్రళయుడే మన్నారుగుడిని దక్షిణద్వారకగా 
రూపొందించమని కృష్ణుని కోరాడు. చూ: చెంగల్వకవి రాజగోపాలవిలాసం. 


"విజయరాఘవ నాయకుడు 647 


కృష్ణవిలాసం: దీనిని ఇటీవలనే పదేళ్లక్రిందట విజయరాఘవుని రచనగా గుర్తించి 
పరిశోధకులు ప్రకటించారు. సత్యభామ ఇంటికి వస్తానన్న కృష్ణుడు రుక్మిణి ఇంటికి వెళ్లి 
క్రీడిస్తూ ఉంటాడు. ఆ మందిరానికి వెళ్లి వచ్చిన దూతిక ద్వారా సత్యభామకు ఈ సంగతి 
తెలుస్తుంది. ఎకాయెకిని తన ఇంటికి వచ్చి తల కట్టుకొవి పడుకుంటుంది. కృష్ణుడొచ్చి 
కాళ్లమీద పడి క్షమాపణ' చెప్పుకొంటాడు. దీనిని విజయరాఘవుడు నాటకమన్నా 
“ఇందులో చేయసంవాదాలేగాని సంభాషణలు లేవు. 


ప్రహాదచరిత్ర: ఇది విజయరాఘవుని రచనలన్నింటిలోను ఆఖరిది కావచ్చు. దీని 
మొదట ' “భోజకన్యా' అనే పద్యం లేదు గాని “శ్రీరాజగోపాల చిరకీర్తిజాల' అనే ఇష్టదేవతా 
ప్రార్థన ఉంది. దీనిని విజయరాఘవుడు నాటకచాటుకావ్యం అన్నాడు. హిరణ్యకశిపుడు 
ప్రవేశించి కటికవాణ్ణీ పిలిపించి “హాస్యరసంపు బలుకుల నమ్మరా లర వలన విదూషకుని 
రహ్పించరా'' అని చెప్పాడు. 

కోలకేతుడనే హాస్యగాడు వస్తాడు. “ఇక్కడ విదూషకుడు హాస్యపు మాటలాడేది' 
అని కవి డైరక్షను వ్రాసి ఊరుకున్నాడు. 

తంజావూరు నాటకాలలో హాస్యపాత్రలు స్టేజిమీద తమ చిత్తమొచ్చినవన్నీ 
మాట్లాడేవారని దీనివల్ల తెలుస్తోంది. భాగవతంలోని ప్రహ్లాద కథను ఇందులో 
రసవంతంగా చెప్పాడు. పాములవాళ్లు, పురోహితులు మొదలైనవాళ్లు పాత్రోచితభాష 
యుతం. 


విజయరాఘవనాయకుని కృతులలో" ఒక [క్రమపరిణతి కనిపిస్తుంది. ““ అతని 
" కృతులంతకంతకు గేయధర్మమును తగ్గించుకొని రూపకకళ నెక్కువ సంతరించుకొన్నవి. 
“వాటిపై మార్గనాటక ప్రభావమించుక పొడసూపినది. విజయరాఘవుడుద్దేశ పూర్వకముగ 
యక్షగానమునకా పేరిడి ప్రత్యామ్నాయముగ నాటకనామకరణము చేసినట్టు తోచును” 
“వని యస్వీ జోగారావుగారు చెప్పారు.21 అది నిజమే, 


విజయరాఘవునిపై. మార్గనాటక ప్రభావం పడితే, అతని ప్రభావం అతని ఆశ్రితులపై 
పూర్తిగా పడింది. అతని ఆశ్రితులలో కొందరు నాటకాలు వ్రాశారు. వాళ్లను గురించి, వారి 
'రచనల గురించి విడిగా చెప్పుకొందాం. ఇతని హయాంలో మధుర కవితలు వెల్లివిరిసినంత 
ప్రబంధాలు రాణించలేదు. 


విజయరాఘవుని జీవితం కూడా పాటలాగే సాగింది. ముక్తాయింపుతో ముగిసింది. 


21. ఆంధ్రయక్షగానవాజ్బ్యయచరిత్ర, ద్వాతీయభాగం. పుట 26. 


దామెరల కవులు 
కాకమానిమూర్తి కవి 


మన ప్రబంధాలన్నీ ఒకలాగే ఉంటాయి. ఒకటి చదివితే చాలు, మిగిలినవన్నీ ఎలా 
ఉంటాయో చెప్పవచ్చునన్న అభిప్రాయం చాలామంది సాహితీపరులకు సహితం ఉంది. 
నిజమే. కథ కోసం చదివితే ఈ ప్రబంధాలన్నీ పరస్పర ప్రతిధ్వనులు అనిపిస్తాయి. కల్పనలు 
కూడా అంతి, ఏ కావ్యంలో చూసీనా నాయికా నాయకులు కలుసుకొంటారు; 
ప్రేమించుకొంటారు; విడిపోతారు; విరహుంలో పడతారు; మళ్ళీ కలుసుకుంటారు; 
పెళ్లాడుతారు; సుఖంగా ఉంటారు. ఏ ప్రబంధానికైనా ఇదే నిర్మాణసూత్రం. ఏ దండలో 
చూసినా ఇదే దారం. ఇటువంటి చట్రాలు మన ఆంధ్రసాహిత్యంలోనే కాదు, ఇతర 
దేశాలలో కూడా ఉన్నాయి. అమెరికాలో హాలీవుడ్‌ సినిమా కథలలోనూ, బాడ్వే 
నాటకాలలోనూ కథాప్రణాళిక ఇలాగే ఉంటుంది. 'బాయ్‌ మీట్స్‌ ది గర్ల్‌, “బాయ్‌ లూజెన్‌ 
ది గర్ల్‌, 'బాయ్‌ గెట్స్‌ ది గర్ల్‌ ఫార్ములా మీదనే ప్రచారం కోరే కథలన్నీ ఆధారపడి 
ఉంటాయి. మన ప్రాచీన సంస్కృత నాటకాలలో కూడా ఇలాంటి అంచెలు ఉన్నాయి. 
ప్రతి ప్రధాన ఇతివృత్తంలోనూ కొన్ని సంధులు ఉండాలని భరతుడు చెప్పాడు." 
ముఖసంధి, ప్రతిముఖసంధి, గర్పసంధి, విమర్శసంధి, నిర్వహణసంధి అని ముఖ్యమైనవి 
అయిదురకాలు. ఈ అంచెలలో ఇతివృత్త నిర్మాణం రొటీనుకే దారితీస్తుంది. ఇటువంటి 
రెడీమేడ్‌ మూసలలో పోతపోయకుండా ఎవరైనా కావ్యం ట్రాయగలిగికి అతణ్ణి 
తప్పకుండా ఆభినందించాలి. 


(కీ.శ. 1625 ప్రాంతాలలో ఒక తెలుగుకవి తన కావ్యానికి అటువంటి మూసకథ 
అక్కరలేదనుకున్నాడు. నాయికానాయకులు పరస్పరం ప్రేమించుకొనడం, విరహంలో 
పడడం వగైరా సన్నివేశాలు లేకుండానే ప్రబంధం వ్రాద్దామనుకొన్నాడు. ఒకటి కాదు, 
రెండు కాదు అయిదాశ్వాసాల కావ్యం వ్రాశాడు. 683 గద్యపద్యాలు చెప్పాడు. ఆ ఘటితుని 
పేరు దామెర్ల వెంగళరాజు. అతని కావ్యం పేరు బహుళాశ్వచరిత్ర. నిజానికిందులో చరిత్ర 
అన్నది ఏమీ లేదు. ఎంత విపులంగా ఇందులోని కథ గురించి చెప్పాలన్నా అది టూకీగానే 
చెప్పినట్టవుతుంది. మిథిలానగరాన్ని ద్వాపరయుగంలో బహుళాశ్వుడనే రాజు 
పరిపాలిస్తున్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు ఆ రాజుగారింటికి అతిథిగా వచ్చి చిందు భోజనం 
చేసి సంతోషించాడు. భుక్తాయాసం తీర్చుకొనడానికి చల్లగా కబుర్లు చెప్పుకున్నాడు. ఇంతే 
కథ! ఈ మాత్రం కథాబీజాన్ని నాటి అయిదాశ్వాసాల మొక్కని పెంచడానికి బాగా కృషి 
చేయాలి. 'చిన్నం కావాలి, చింతాకు కావాలి; మేలిమి కావాలి, మెడ తిరగాలి” అని సామె 
చెప్పినట్టు చిన్నమెత్తు బంగారంతో చింతాకుపతకం చేయడం చాలా గొప్ప విద్య. 
ఇంత చిన్న కథతో అన్నివందల పద్యాలు దామెరల వెంగళరాజు ఎలా వ్రాశాడో 
పరిశీలిద్దాం. 


1 నాట్యశాస్త్రం - పోణంకి శ్రీరామ అప్పారావుగారి అనువాదం, పుట $56. 


దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 649 


శ్రీకారం చుట్టాక 74 గద్యపద్యాలలో కవి ఇష్టదేవతా ప్రార్థన, స్వవిషయం, 
షష్ట్యంతాలు రచించాడు. తరువాత 'బహుళాశ్వచరిత్రంబను ప్రబంధరత్నంబునకు కథా 
ప్రారంభమెట్టిదనిన' అని, వెంటనే ఒకే ఒక పద్యంలో శుకయోగిని చూసి పరీక్షిత్తు ఈ కథని 
చెప్పమన్నాడని ఆయన చెప్పడం మొదలుపెట్లాడని తెలియజేశాడు.. 


విదేహదేశంలో మిథిలానగరం ఉంది (13 పద్యాలలో పురవర్ణన). ఆ ఊరిని ' 
బహుళాశ్వుడనే రాజు పాలిస్తున్నాడు. (3 పద్యాలలో అతని ప్రశస్టి. ఆ రాజుగారి 
పురోహితుని పేరు శ్రుతదేవుడు (2 పద్యాలలో ఇతని సంగతి. ఒకనాడీ 
బహుళాశ్చమహారా జుని చూడడానికి వ్యాసవసిష్టపరాశరాది మునులు వచ్చారు; చూశారు. 
వెంటనే ద్వారకా నగరానికి వెళ్లారు (2 పద్యాలు). ద్వారక ద్వారందూరి ఊరు చూశారు. 
ఇదిగో సాత్యకిమేడ. ఈ బ్రాహ్మణవాడ పదిహేను ఇళ్లు దాటాక క్రీడిసదనం. అది 
బలరామునిది. ఇది అశ్చశాల. ఇదిగో గజశాల అని ఒక పద్యంలోనే చెప్పుకొన్నారు. 
మరోపద్యంలో పూలంగడి దాటారు. ప్రద్యుమ్నుని నగరు, అక్రూరుని అంగణం 
గమించారు. ఇంకో సీసపద్యంలో బహిరంగణం మెచ్చుకున్నారు. తరువాతి పద్యంలో ఆ 
మహామునులు శ్రీకృష్ణుని హజారానికి వచ్చారు. ఆయన ఎక్కడున్నాడో అని మరొక 
పద్యంలో తర్కించుకున్నారు. ఇది సీ ససపద్యం. నాల్గుపాదాలలో నాలుగురెళ్లు 
ఎనమండుగురు భార్యల సంగతీ చెప్పుకుని, ఎత్తుగీతిలో రాధతో క్రీడిస్తున్నాడా అని 
ప్రశ్నించుకున్నారు. వీళ్లీపద్యంలో ఇలా అనుకుంటూ ఉండగానే, తరువాతి పద్యంలో 
కృష్ణుడు తన హజారానికి వచ్చాడు. తివాసీ మీద పచ్చగద్దీయపై కూర్చున్నాడు. 
మొక్కులు స్వీకరించి పరివారాన్ని కూర్చోమన్నాడు (3 పద్యాలలో కొలువువర్ణన). 
వచ్చినవాళ్లు మహామునులే కావచ్చు - సభాప్రవేశానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. 
మునులను గొల్లలు సావిడిలోనే ఉంచారు. వెళ్లి విన్నవించారు. కృష్ణుడు కొలువున్నాక ' 
'రారయ్యా' అని పిలిచారు. ఆంతటి మహర్షులను ఇలా హెచ్చరించారు: 


ప్రభుగోష్టి వేగిరిపడకు విశ్వామిత్ర వాల్మీకి వాణిలోపత్తుగాని 

భరత ప్ర ప్రపంచంబుహరియెక్క డడుగునో జడియక యుత్తరంబిడుముపులహ 

యొక్క చోదర్కోక్తి ద్రొక్కుడుపడు దీపు తెచ్చుకోనెమరున కిచ్చవత్స 

యొక్కొక్కరెప్రసంగ మొసగెడుచో గొందఅడ్డగల్డిలు వల దత్రిమాని 

శాస్త్ర సాహిత్యములు మాకెచాలజీత 

మంచు గలగూరగంపనేబనులంబాద 

రాయణకవిత్వసందర్చరసము నిలుపు 

మనుచుదౌవారిక ద్వారమపుడుదాటి (బహుళా. 1-110) 

మహాప్రభువును చూడబోతున్నామే అని ఆ మునులు కూడ కొంచెం. 
ఉత్సాహోద్రేకాలు పొందటం సహజం. తడబాటులో మర్యాదలు మరిచిపోకుండా, 
చేతిలోనివి క్రింద పడెయ్యకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేయడం సబవు. 
రాచమర్యాదలు పాటించాలి. 


650 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఆస్థానంలోనికి వాళ్లు ప్రవేశించడం, కృష్ణుడు వారి యోగక్షేమాలు అడగడం రెండు 
పద్యాలు. మునులు అతి నుతించడం రెండు పద్యాలు. తాము బహుళాశ్వూని ఊరినుంచి 
వస్తున్నామని ఒక పద్యంలో చెప్పారు. అతణ్జి మూడు పద్యాలలో పొగిడారు. 'అవును, ఆ 
బహుళాశ్వుడు మాకు తెలుసు. అతణ్ణి హరి రేపీ బయలుదేరుదాం అని కృష్ణుడు 
సెలవిచ్చాడు. నగరులోనికి వెళ్ళిపోయాడు. దానితో 125 గద్యపద్యాల ప్రథామాశ్వాసం 
ముగిసింది. 


ద్వితీయాశ్వాసంలో కవి మొదట ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఒక పెద్ద వచనంలో 
కృష్ణుని ప్రయాణం వర్ణించాడు. మునులతోనేకాక, అతడు వనితాజనసమేతంగా కదిలాడు. 
కతిపయప్రయాణాలలో హూణ, కరూశ దేశాలు దాటి కోసలదేశానికి వచ్చాడు. అక్కడ 
విడిదిలో ప్రవేశించాడు. ఆ రాత్రి భోజనం చేసి కృష్ణుడిలా నిద్రపోయాడట: 


అచ్చట పచ్చటాకునిలయంబున గొబ్జిగినెబ్బ తొగిటం 

(గుచ్చినమచ్చెకంటి విరిక్రొమ్ముడి వ్రాలు తమిం దలాడగా 

నిచ్చిన చేయి గుబ్బకొకయింత మరల్చి రదచ్చదంబు వి 

వ్వచ్చుని నేస్తకా డరిదివాచవిచూచుచుగూర్కెనత్తరిన్‌. (బహుళ. 2-9) 


అంతలో వసంతం వచ్చింది. ప్రయాణంలోనే శ్రీకృష్ణుని అంతఃపురకాంతలు 
వనవిహారం చేశారు. జలక్రీడలాడారు. వనభోజనాలు చేశాఠు:-నంగీతసాహిత్యాలతో 
పొద్దుపుచ్చారు. ద్వాపరయుగంలో కాకపోయినా దామెర్ల వెంగళరాజుగారి కాలంలో 
కన్నడంతోపాటు పారశీకానికి కూడా ప్రాముఖ్యం ఉంది. కృష్ణుని సంగీతసాహిత్య 
వినోదాలను కవి ఇలా వర్ణించాడు: 

వీణా వాద్యముగద్యపద్యకవితావిద్యావినోదంబు క 

ల్యాణీకన్నడపారలీముఖ ముఖాలాపంబు లాసద్ధక 

ల్యాణీభూత విచిత్రలాస్థము ప్రశస్యాంభోరుహో స్వామిణుల్‌ 

త్రాణంజూప మురాపహారిహరి యుద్యానోర్వినుండెన్‌ దగన్‌. (బహుళ 2-73) 

కృష్ణుడిలా ఉద్యానోర్విలో ఉండగా రెండో ఆశ్వాసం ముగిసింది. ఈ మజిలీని 77 
1 గద్యపద్యాలలో దామెర్ల వెంగళరాజు వ్రాశాడు. 

మూడో ఆూ్వ్టసం మొదలుపెట్టేసరికి కవి చేస్తున్న ఈ ఆలస్యానికి కృష్ణుడు 
. బాధపడినట్టుంది. ఆడవాళ్లను అంతజురంలో వదిలేసి సర్వబలాలను పురప్రాంతాలలో 
దించి గరుత్మంతుని తలచుకొన్నాడు. అతడు రాగానే ఎక్కి మిథిలానగరానికి వెళ్లాడు. 
ఆకాశయానాన్నీ కవి ,విపులంగా కథనం చేశాడు. కృష్ణు డు తన ఇంటిీకి క్రూ శ 
బహుళాశ్వుడు బ్రహ్మానందం పొందాడు. కమ్మని కన్నీళ్లతో కాళ్లు కడిగాడు. తన భాగ్యానికి 
పొంగిపోయాడు. 'రాజబుషివయ్య బహుళాశ్వరా జవర్య!' అని కృష్ణుడు మెచ్చుకొన్నాడు. 
మిథిలానగరంలోని _ విడిదిలో _ “పడుకింటిపసిడిచప్పరమంచంపై' _ పవ్వళించాడు. 
బహుళాశ్వుడు ఊడిగంపుచాతురి చూపాడు. ఆ మంచం చుట్టూ ఉన్న ఆడపిల్లలతో 
కృష్ణుడు సరసల్లాపాలు మొదలుపెట్టాడు. ఆ కాముక వ్యాపారాలను చూస్తున్నా 
బహుళాశ్వుడు చెక్కుచెదరకుండా తననే సీవించుకొనడం చూసి కృష్ణుడు మెచ్చుకొన్నాడు. 


దామెరల కవులు - కాకమానిమూర్తి కవి . 651 


అంతలో ప్రఖ్యాత అస్తమించాడు. సంజ ఎర్రబారింది. చీకటి పడింది. కాముకులు 
చెలరేగారు. 


ఆ చిమ్మచీకటిమాత్రం ఎంతసేపు? వెన్నెల వచ్చింది. సారాచొక్కులతో బజారు 
మాటలు మాట్లాడుతూ కన్నాలు విపూరించారట. 

. ఇలాగ విచ్చలవిడిగా విహరించే వెన్నాలవేళ, పాపం, అక్కడ కృష్ణుడు విడిచిపెట్టిన = 
గోపికాజనం విరహంలో పడ్డారు. చిలకలను, చంద్రుని, మన్మథుణ్ణీ, చల్లగాలిని 
యథావిధిగా తిట్టిపోశారు. రేయి గడిచింది. వేగుచుక్క పొడిచింది. కోడీ కూసింది. 
చల్లగాలి వీచింది తెల్లవారింది. రాజ పరమేశ్వరుడు సూర్యుడు ఉదయగిరి సింహపీకిపై 
ఉన్నాడు. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా 61 గద్భ్యపద్యాలలో దామెర్ల 
వెంగళరాజు వ్రాశాడు. దీనితో తృతీయాశ్యాసం ముగిసింది. ఇందులో మొత్తం 105 
గద్యపద్యాలున్నాయి. ఈ ఆశ్వాసాంతంలో కవి ఒక అపూర్వవృత్తాన్ని వాడాడు. దాని పేరు 
భ్రమరకూజితవృత్తం. ఇది 21వ ఛందంలో ఉంటుంది. ర-స-ర-న-రసార అనే 
“గణాలుంటాయి. 13వ అక్షరం యతి. దీని సంగతి అప్పకవీయంలో లేదు. ఈ వృత్తం 
చూడండి. . 


కారదా లలిత చార దాయి సారసాంకురిత సారభా 

సౌరభానుపవిహార ఫాలకిఖిసన్మహః పవన సారథీ 

సారధీనమిత గీరిధీన కలిసంస్తుతస్పాగుణ గౌరవా 

గౌరవారిరుహ హీరవాద విలసద్యశః కృతపశారదా! (బహుళా. 3-105) 


ఇందులో పాదానికో సమాసం ఉంది. సమాసాలు బ్ర. పద్యంలో 


మొట్టమొదటి పదం, కట్టకడపటి పదం ఒకటే. 


నాలుగో ఆఈక్వాసం ఎత్తుకోగానే కవి బహుళాశ్వునిచేత కృష్ణునికి విందు పెట్టించారు. 
ఒక పెద్ద వచనంలో అనుష్టానాలు పూర్తిచేయించి కృష్ణుని భోజనశాలకు నడిపించారు. తవ 
పద్యంలో వంట అమిరి బోనకత్తిచేత ప్రకటన చేయించి, 55వ పద్యంలో చెయ్యి 
కడిగించారు. అంటే 52 పద్యాలలో విందు వర్ణించారు. వులిచారు, కాచిన మజ్జిగరసం, 
కాంచ్చ ఒజ్జి పాల తిమ్మనం ఒకటేమిటి చప్పన్న “పదార్థాము వండారు. తినడానికి కృష్ణునికి 
ఒక చెయ్యి గ 


భోజనాలు చేశాక ఆకులు వేసుకున్నారు. తనను ధన్యుణ్ణి చేసినందుకు 
బహుళాశ్వుడు కృష్ణుణ్ణి కీర్తించాడు. 

ఒక యింతగుడిసెలో నొదుగుట యొప్పెగా నలజగత్సరీపూర్ణుడైనతం డ్రి 

యడుగు దోసెడు నీట గడుగుట కలరెగా మిన్నేణుబదమునగన్న ప్రోడ 

త్రావి చేరెడు పాల దనినెగానిలపాలమున్నీటిలో నోలగన్నమేటి 

యిచ్చినయొక్క సౌమ్మెదబూని మెచ్చెగాసిరికి గాపురమైన యురమువాడు 


652 . + సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


భక్తియే కారణము కదా భక్తులిడ్డ 
యొక్క తులసీదళంబుననుత్సహించి - 
భక్తిముక్తులు దయసేయు పుణ్యమణికి 
జగతిననిపించితివి పుణ్య జనశరణ్య. (బహుళా. 4-65) 


కృష్ణుడు ఇలా బహుప్రకారాల కీర్ణించాక ఈ మిధిలానగరంలో పూర్వజన్మలో తాను 
సీతను పెళ్లాడడం జ్ఞాపకం చేసుకొని రామాయణగాథను కథనం చేయమని వశ్వామిత్రుణ్జి 
అడుగుతాడు. ఆయన బహుళాళ్చునికి సీతారాముల వివాహం, శోభనం రాత్రి సరసాలు 
విపులంగా 58 పద్యాలలో చెప్పాడు. ఆ మొదటిరాత్రి సీతమ్మ చాలా సిగ్గుపడింది. 

మోవియొసంగదాడ దొక ముచ్చట గుబ్బపయంటమీద జే 

వైవగనీదు కాదుకడవక్కయు నాకిడి కొమ్మటంటకై _ 

'యేవగనుండినాడొ హృదయేశుడు గుండియగూడువట్టి 

దేవుడుగాన కొంత కడతీటె మనోభవుఢాకకన్యుడే? (బహుళా, 4-118) 


అయితే కొంచెంసేపటో ఆమె “మదనకదనంబు మహిభర మదిగరంచె' (4-121). 
విశ్వామిత్రుడు ఈ కథ చెప్పాక కృష్ణుడు కొన్నాళ్లు మిథిలలో ఉండి ద్వారకకు వెళ్లాడు. ఈ 
కథ ముగిస్తూ శుకయోగి ఇలా అన్నాడు: 


అందలిరాజా భాగవతుడౌటను జేసి పురంబులోని వా 
. రందరు బుణ్యు లందరు గృతార్జులు భాగవతోత్తముల్‌వణ్‌ 
బ్నందనుడౌ; కళానిధిగుణంబులు గానివి ద్రోచివైచిగో 
విందునిచేత మెచ్చుగొని వారల నిద్దతీ మంచె నిద్ధరన్‌. (బహుళా.4- 136) 


ఈ పద్యంలో కళానిధి అనే కొత్తపా త్ర సంగతి శుకయోగి చెప్పాడు. “ఆయనెవడు? ఆ 
కథ చెప్పు'' అని పరీక్షిత్తు అడిగాడు. ఇంతటితో నాలుగో అశ్వాసం ముగిసింది. 446 
చ్వనత్యాలలా. ఒకే ఒక వాక్యంలో వ్రాయదగ్గ శ్రీకృష్ణబహుళాళ్వుల కథని చెప్పాడు. 

తయిదవ అశ్వాసంలో 'కళానిధి కథను శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడు. దానికీ, 
అసలు కథకూ సంబంధం లేదు. బహుళాశ్వుడు పాలించే మిధథిలలో ఈ కళానిధి 
ఒకడున్నాడన్న బాదరాయణ సంబంధమే, ఊడిపోయే జారుముడిగా ఈ కథలను 
కలుపుతూంది, కళానిధి కథ ఒక పతితుని కథ. వేశ్యా వ్యామోహంలో పడి అంతా 
పోగొట్టుకొన్న వైశ్యకుమారుని కథ 237 గద్యపద్యాలలో కవి చెప్పాడు. ఉద్భటారాధ్య 
చరిత్ర, నిగమశర్మోపాఖ్యానం, నిరంకుశోపాఖ్యానం, విప్రనారాయణచరిత్ర, వైజయంతీ 
విలాసం మొదలైన ప్రబంధగాథలలో పూర్వులు వర్ణించినంత విపులంగా సానివాడలు, 
అందులోని విహారవిలాసాలు, మోదాలు, మోసాలు విపులంగా వర్ణించాడు. అయితే 
ఇంధులోని ప్రత్యీకత - అనాటి వైశ్యుల జీవితాన్నీ, వేశ్యల జీవితాన్నీ బాగా చిత్రించాడు. 

మిథిలాపురంలో రత్నాకరుడనే వైశ్యుడున్నాడు. ఆయన చేసే కల్తీకి అంతూ పంతూ 
పడికొంచెంబుగ రాచు నుప్ప్రడులకుం బానీయ మర్పించు ద 
క్కెడగట్టుం దినమెచ్చుగుందులుగ బూన్కెన్‌ నేతిలో నూనియల్‌ 


దామెరల కవులు - కాకమానిమూర్తి కవి : 653 


మిడుచున్‌ నూనియ నాముదంబు గలుపున్‌ మేలాముదం బందువె 

ల్మిడినించుం గదియించు బ్రాదవుడు హాళిం గ్రొత్త వియ్యంబునన్‌.(బహుళ, 5-10) 
ఇటువంటి రత్నాకరశ్రేష్టికి సముద్రంలో చంద్రుడు పుట్టినట్టు కళానిధి పుట్టాడు. 
చంద్రునిలాగ పెరిగాడు. అతడు ఒకనాడు గుడిలో జరిగే వసంత మహోత్సవం 
చూడడానికి వెళ్తాడు. 'అబ్బాయి, గుడీసీవచూడగూడ' దని తండ్రి చెపుతూనే వున్నాడు. 
కాని కొడుకు లక్ష ్యపెట్టలేదు. ఆ వూరి దేవాలయంలో స్వామిని సేవించే భోగకాంతలు 
చాలామంది వున్నారు. వారిలో మణిమంజరి చాలా అందగత్తి. ఆ చిన్నదాన్ని చూసి 
కళానిధి మోహించాడు. కాని ఆ వేశ్య ఎవరికో “గుత్త అని కొందరనుకొంటారు. 
'కోవెలజియ్యలకీ యొయారికిన్‌ హత్తుగడ' అని కొందరనుకొంటారు. అయినాసరే దానితో 
రమించాలని వైశృపుత్రుడు కళానిధి అనుకొన్నాడు. 

ఆ రాత్రి వేశ్యగురువైన విప్రుణ్ణి పిలిచి వేవేలిచ్చి “భవదంతేవాసినిం గూర్చుడు” 
అన్నాడు. ఆయన వెళ్ళి వేశ్వదాసి కీ సంగతి చెప్పాడు. అది తీరుబాటుగా పని చక్క బెట్టింది. 
ఈలోగా దుకాణంలో వ్యాపారం చేస్తున్న కళానిధికి పరధ్యానం జాస్తి అయింది. 


కవిలె నిల్చిన యప్పు జవిలివాయగబోయి బుజవైచె వేనూళ్లపూట లెక్క 
నొక్కనికొకకొన్ని రొక్కరూకలొసంగి కాసులలెక్కలో చ్రాసికొనియె 
వక్కలలో దక్కువకు వైచిన బరీదులొకనికి సరుకుతో నొడినివైచె 

బైకమిచ్చిన నొంటిపడి కంగడికి నిడ్డ కలపెనల్‌ గంపెడు గొలిచివిడిచె 

మాట యరవిన్కి నారునిపై నాటుజూడ్కి 

బయిలు పయికంబునకుజూచు బాణీ లంజె 

తగవునకు గొంత పిస వెళ్లి నగవుగనియె 

వేశ్ళసుద్దికి జవియిచ్చి వైశ్ళసుతుడు. (బహుళ. 5-95) 


అ దుకాణం దగ్గరకు వెలయాలి పరిచారిక వచ్చింది. తన ఏలికసాని సంగతి సెట్టితో 
చెప్పింది. అరటిపళ్ళు ఒలిచి చక్కెర అద్దుకుంటూ తింటూ కబుర్లు చెప్పింది. డబ్బు ఖర్చుకు 
-వెనుకతీయవద్దంది. “ధనం నిన్ను గడించిందా? ధనాన్ని నువ్వు గడించావా?' అంది. 
“ఎందరెందరో కోరినా మా చిన్నది ఒప్పుకోలేదు; నిన్ను రమ్మంది” అని ఆ చెలికత్తె 
చెప్పిపోయింది. కళానిధి వేశ్ళవాటికకు 'బాపన చెలికాండ్రు వెంట నంటి బయలుదేరాడు. 


ఒకనికి దుప్పటి యొకనికి - సితవస్త్రము వేరొకనికి సికతాయెతులిం 
టికి వచ్చి యిత్తుననియె-శకునము బాగాయె నన్న సంభమపరుడై. 
| (బహుళ. 5-110) 
వేశ్య యింటికి చేరాడు. చప్పరంలో పడకింటిముందర చాది తిన్నెపై వన్నెల తివాసి ఉంది. 
. దానిపై “వీణావైష్ణవుడు', 'ద్విపదబాపడు', “చదివించువిప్రుడు', ' చెల్లలు భరయమాయ 
గారు', 'విడెమిచ్చుపడతి' మొదలైన వేశ్యాపరిచారం వుంది. ఆ కొలువులో కళానిధి 
గోరకస్తూరి వాదివంటి కానుకలు తెచ్చి కూర్చున్నాడు. మణిమంజరి వచ్చింది. తమ్ముడు 
తెచ్చియిచ్చిన వీణ తీసుకొని వాయించింది. కొంత పాడి 'ఆమ్మను పిలువే' అంది. తల్లివచ్చి 


654 : సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


“ఈ కానుకలు ఎవరు తెచ్చా'రంది. కూతరు కళానిధిని చూపెట్టింది. వేశ్యమాత 
ఆమోదించింది. “ఈయన స్నేహింపదగువాడు. చేపట్టు కుంచం, రాజులచేతి నిమ్మపండు 
మన పాలిటి దేవుడు, ఇతణ్జీ విడువకు' అని చెప్పింది. మణిమంజరి అతణ్ణి విడువలేదు. 
రతులలో ఓలలాడించింది. 

దాసుడైనా ఆ కళానిధి 'ఇదే పరమానందం. : ఇదే పరబహ్మ' మనుకొన్నాడు. 
డబ్బేకాక ప్రతిరోజూ నూనె, సీకాయి, పంచదార, కొత్తపోకలు, మిరియాలు, ఇంగువ, 
బెల్లం, ముత్తిసరులు, పెసలు “గుత్త లంజన నెత్తి పుత్తెంచి' నెట్టి అంగడి రిత్త చేశాడు. ఆ వేశ్య 

యింట్లో ఎవరు పడితే వారు అతణ్ణి దోచుకొన్నారు. 

అల్లుడటంచు తల్లి తమ యాత డటంచును గూతు, రన్నిటం 

బల్లిదుడేలికే ననుచు బానిసె వానిని బావయంచు న 

చ్చెల్లెలు వచ్చినట్లు పయిజేతులు వైచుచు ముద్దువెట్టి పై 

డ్రెళ్ళుచు నల్లిబిల్లి వగతీసిరి నాసివరాలు రాసిగన్‌ (బహుళ, 5-146) 
కళానిధి చేతికి ఎముక లేదు - ఉంపుడుకత్తి యెదుట అడిగితే ఇంక చెప్పాలా? 


ఉద్యోగరాఘవుండని - పద్యంబులు నూక గేరి పంచల చదువన్‌ 
విద్యాధికులకు పల్లము - చోద్యంబుగ విడిచి లంజ చూడగ నిచ్చున్‌. 
(బహుళ, 5-150) 


ఇలాగ మంచి నీళ్లలాగ డబ్బు ఖర్చుపెట్టి ఇల్లు గుల్ల చేసిన కొడుకు సంగతి తండ్రికి 
తెలిసింది. బావురుమన్నాడు. “నీవలె నీవల తిరిగిరె కోవెలె వెలయాండ్రవంటి కోమటి 
భిడ్డల్‌ అని ప్రశ్నించాడు. 


ఎక్కువ తెచ్చి తక్కువకు నింటికడన్సరకమ్మ జూచుటో - 

వక్కలు నాకు లమ్ము బుధవారపుసంతకు జట్టిగట్టుటో' 

లెక్కల సంపుటంబు బబలించుటొ కోమటీవారి పిన్నవా 

డెక్కడ లంజబేర మది ఎక్కడ నెక్కడి కెక్క డక్కటా! (బహుళ 5-157) 


నెత్తీనోరూ మొత్తుకొని హితోపదేశం చేశాడు. 'కుంచెడు కుంచము కూడబెట్టినన్‌ మంచము 
మాయచేసిం'దనే సామెత నిజం చేశావన్నాడు. సానులెలా డబ్బు లాగుతారో 
తెలియజేశాడు. 17 పద్యాలలో చీవాట్లు పెట్టాడు. అయినా కొడుకు చెవిని పెట్టలేదు. 
ఇంటిల్లిపాదీ అతజ్ఞి ఏవగించుకొన్నారు. శేపిస్తాను, ఎల్లుండిస్తానని చెపుతూ కళానిధి వేశ్యకు 
గడువు పెట్టాడు. ఇవ్వలేకపోయాడు. దానితో వేశ్యమాతకు ః ఒళ్ళుమండింది. తిట్టి మెడపట్టి 
వెళ్లగొట్టింది. తల్లీ తండ్రీ ఇంటికి రానివ్వరు. ఎక్కడా డబ్బు పుట్టదు. వర చెయ్యాలో 
తోచక కళానిధి అత్తవారింటికి వెళ్లాడు. వారి యిల్లు దూరి కమ్మలు, కడియాలు పట్టుకొని 
మళ్ళీ సానియిల్లు చేరాడు. ఆ సొమ్ము చెల్లగానే వేశ్యమాత వెళ్లగొట్టింది. "రెంటికి గొరగాని 
తొంటి రేవణుడై' కళానిధి దేవాలయందగ్గిర పడిగాపులు పడ్డాడు. అక్కడ దేవుని. 
సీవకోసం మణిమంజరి వస్తుంది. దేవునిని “తాలాటపు పాటి పాడి ఆమె యింటికి 


దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 655 


వెళ్లిపోయేటప్పుడు “కాసెమోసుకొని ఇంటికి వెళితే మనసు కరుగుతుందనుకొన్నాడు. 
దేవుని మంటపం దగ్గిర కూర్చున్నాడు. విశ్రాంతి తీసుకున్నాడు. పశ్చాత్తాపం పడ్డాడు. ఆ 
సాని పాపకు 'కలవిత్తంబెల్ల హత్తించానే' అని బాధపడ్డాడు. 

నేనాద్రవ్యము వెట్టి గట్టిగుడియేనీ కట్టిన ట్లాయెనా 

కానీ మీకు మణీకిరీట ముఖ కైంకర్ణంబు గావించుచో 

ఆ నారీమణి కిచ్చుటల్‌ త్వదనుకంపానర్దుడై తింగదా 

యేనా దేవరమాయు దాటుట తండ్రీ జానకీ వల్లభా! (బహుళా. 5-220) 


అని దేవుణ్ణి తలచుకొన్నాడు. మరికొంత బాధపడి కన్ను మూశాడు. నిద్రపోయాడు. 
కలగన్నాడు. ఆ స్వాప్పంలో స్వామివారు సాక్షాత్కరించారు. అనుగ్రహించారు. సిరులు మళ్లీ 
కలిగాయి. తల్లిదండ్రులు ఆదరించారు. కీర్తి ష్పలు వచ్చాయి. 


ఈ కళానిధి కథను శుకయోగి పరీక్షిత్తుకు చెప్పాడు. దానితో వెంగళరాజు కావ్యం 
ముగిసింది. తన కాలంలో ఇతర కవులంతా చేసే అష్టాదశవర్ణనలూ చేస్తూనే వాళ్లు చెప్పని 
పద్ధతిలో కథగాని కథను ఆయన చెప్పాడు. 


దామెర్ల వెంగళరాజు కాలం ఏది? అన్నది ఒక ప్రశ్న వీరేశలింగంగారు ఇతడు 1602 
ప్రాంతాలవాడని చెప్పారు.? క్రీ.శ1580లో బహుళాశ్వచరిత్ర విరచితమైనది చాగంటి 
శేషయ్యగారు అభిప్రాయపడ్డారు." అయితే దీనిని కవి క్రీ.శ.1620 ప్రాంతాలలో వ్రాశాడని 
చెప్పవచ్చును. దానికి చారిత్రక ఆధారాలున్నాయి. 

దామెర్ల వారిది సుప్రసిద్ధమైన కుటుంబం. వీళ్లకు, వెలుగోటివాళ్లకు సంబంధ 
బాంధవ్యాలున్నాయి. వెలుగోటి యాచమనాయకుడు ఈ వెంగళరాజుగారికి మేనత్త 
కొడుకు. 17వ శతాబ్దం తొలిపాదంలోని రాజకీయాలలో ఈ యాచమనాయకుడు 
పాలొన్నాడు. క్రీ.శ. 1614 నుండి 1619 దాకా పాలించిన శ్రీరంగరాయలకు యాచమ 
నాయకుడు ఒక్కడే అండదండగా ఉన్నాడు. క్రీ.శ. 1619లో గద్దెనెక్కిన రామదేవరాయలు 
నిజానికి యాచమనాయకునికి పూర్తిగా బుణపడి ఉన్నాడు. రామదేవరాయల కోసం 
యాచమనాయకుడు ఎన్నో యుద్దాలు చేశాడు. తన మేనత్త కొడుకును దామెర్ల వెంగళరాజు 
బహుళాళ్వచరిత్రలో ఇలా ప్రశంసించాడు: 

ఉత్తరమల్లూరి యొద్ద దావలపాప విభునిగొట్టిననాటి విజయకలన 

తిరుమలచేరి ధాత్రిని మన్నెరాజుల బారద్రోలిన నాటి బాహుబలము 

చెంగలిపట్టు వీక్షించి లగ్గలుపట్టి యా క్రమించిన నాటీ విక్రమంబు 

పొతెరసుకోట వెల్బట త టా జరగచేసిననాటి శొర్భపటిమ 

మున్నెతో వూరుజగ్గరాణ్ముఖులనొంచి 

మధుర దొర చెంచి మన్నీని మదమడించి 
| తిరిచినాపలి బారదోలు తేజముగల . 

మేటి వెలుగోటియాచని సాటిగలరె? (బహుళ. 1-37) 


2. ఆంధ్రకవుల చరిత్ర, రెండవ భాగం. 
3. ఆంధ్రకవితరంగిణి 10వ సంపుటి, 58 పుట. 


656 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ పద్యంలో ఎన్నో యుద్దాల ప్రసక్తి ఉంది. తోపూరు యుద్ధం క్రీశ 1617లో 
జరిగింది. ఆ యుద్ధాలను పేర్కొన్న: బహుళాశ్వచరిత్ర క్రీ.శ, 1620 ప్రోంతాతలో వాయడం 
సంభవమవుతుంది. "క్ర కావ్యాన్ని దామెర్ల వెంకటరాజు తండ్రీ వెంకటాద్రి కంకితం 
ఇచ్చాడు. ఈయనకు నలుగురు కొడుకులు, పెద్దవాడి పిరు చెన్నప్పరాజు. ఇతని పిరనే 
చెన్నపట్టణం కట్టారు. అదే ఉత్తరోత్తర మదరాసు అయింది. దామెర్ల వెంగళరాజుగారు 
బహుళాశ్వచరిత్ర వ్రా సేసరికి చెన్నప్పరాజు చాలా వైభవంగా రాజ్యం చేస్తున్నాడు. అందుకే 
గద్యలో _“వెంకటాధీశపుత్ర, చెన్నభూపాలకలిత సౌ(భ్రాత్రు అని వెంగళరాజు 
“చెప్పుకొన్నాడు. 

చెన్నప్పరాజుకు నలుగురు భార్యలు, అయిదుగురు కుమారులు. పెద్దవాడు కృష్ణమ్మ 
కుమారుడు వెంకటరాజు, రెండవవాడు తిమ్మమ్మ కుమారుడు అంకరాజు, మూడవవాడు 
లింగమ్మ కుమారుడు అయ్యప్పరాజు. నాల్లవవాడు తిమ్మమ్మకు అంకయ్య తరువాత 
పుట్టిన తిమ్మరాజు. నాల్గవ భార్య వెంగమ్మకు చినవెంకటరాజు జన్మించాడు. ఇతడు 
అయిదవవాడు. ఇతడీని వెంకటప్పరాజు అనికూడా పిలుస్తారు. 


వెంకటప్పరాజు వందవాసి రాజధానిగా పాలించేవాడు, అయ్యప్ప రాజు పాలిస్తూ 
ఉండేవాడు. ఇతని కాలంలోనే ప్రళయకావేరిలోని డచ్చివారు, మైలాపూరులోని 
పోర్చుగీసువారు పరస్పరం పోట్లాడుకొంటూ ఉండేవారు. ఈ యుద్ధాలను ఆపడానికి ఆ 
రెండు పట్టణాలకి మధ్య తన తండ్రీపేర చెన్నపట్టణం నిర్మించాడు. ఈ సంగతి దామెర్ల 
అంకరాజు తన ఉషాపరిణయంలో ఇలా చెప్పాడు: 


ప్రళయకావేరి మైలాపురంబుగల్మి- వీరఠమున బోరనది మట్టుపెట్ట తండ్రీ 
పేర దన్మధ్యభూమిని బృథువిభూతి - నలపరిచె చెన్నపట్టణమయ్యనృపతి. 
(ఉషాపరిణయం, 1-94) 
_  _ ప్రళయకావేరీని ఇప్పుడు పులికాట్‌ అంటారు. ఇది పొన్నరికి 10 మైళ్ల దూరంలో 
ఉంది. మైలాపూరు నేడు మద్రాసులో ఒక పేట. ఈ రెండింటి మధ్య చెన్నపట్టణాన్ని 
ఎప్పుడు నిర్మించారన్నది ఒక ప్రశ్న. క్రీ.శ. 1544 అని టంగుటూరి ప్రకాశంగారు, 1550 అని 
నిడుదవోలు వెంకటరావుగారు చెప్పారట. అయితే ఈ తారీఖులు చారిత్రకంగా 
నిలుస్తాయా లేదా అని చూడాలి. డచ్చివాళ్ల వ్యాపార నౌక మొట్టమొదట క్రీ.శ. 1595 ఏప్రిల్‌ 
2వ తారీఖున తూర్పు సముద్రాలపై ప్రయాణం చేసింది. ఈ నౌకాయానానికి ఆజ్ఞలు జారీ 
చేసిన జూన్‌ హ్యూషెన్‌వాన్‌ లిన్స్‌చోటెన్‌ క్రీ.శ1563లోగాని జన్మించలేదు. ఈ వ్యాపార 
'నౌక క్రీ.శ 1597 ఆగస్టు 20 తేదీన కొన్ని విలువైన దిగుమతులతో మాతృదేశం చేరుకొంది. 
హాలెండ్‌లోని వర్తకులు ఈ నౌకాయానం పురస్కరించుకొని క్రీ.శ1602 మార్చి 20 


4. 1616లో జరిగిందని నేలటూరి వెంకటరమణయ్యగారి భావం. తోపూరు యుద్దానికి వెడుతూ 
తంజావూరు రఘునాథనాయకుడు క్రీ.శ. 1616 జూన్‌ 8వ తారీఖున పలమనేరులో మకాం చేశాడు. 
(రఘునాథనాయకాభ్యుదయం, ఇంగ్లీషు పీఠిక, పుట 28) ; 

5. _సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం 11 పుట 728 


దామెరల కవులు - కాకమానిమూర్తి కవి 657 


తారీఖున డచ్చి ఈస్తుఇండియా కంపెనీ స్థాపించారు. డచ్చివారికీ, పోర్చుగీసువారికీ 
మధ్యనున్న పోరు ఆపడానికి అయ్యప్పరాజు చెన్నపట్టణూన్ని నిర్మించాడని అతని తమ్ముడు 
అంకన్న చెప్పాడు. డచ్చివాళ్లు క్రీశ. 1602లోగాని వ్యాపార సంస్థను నిర్మించలేదు. 
క్రీ.శ 1610లోనే వాళ్లు పులికాట్‌ వద్ద ఫ్యాక్టరీ నిర్మించారు.” ఇది చూసి పోర్చుగీసువారు . 
మండిపడి క్రీశ. 1612-13లో డచ్చివాళ్లతో యుద్ధం చేసి వాళ్లను వెళ్లగొట్టారు. మళ్లీ 
క్రీ.శ. 1614లో పులికాట్‌ డచ్చివాళ్ల స్వాధీనం అయింది. ప్రళయకావేరికీ, మైలాపూరుకూ 
క్రీ.శ. 1615 దాకా తొలియుద్దాలు నడిచాయి. క్రీశ 1621లో ఇంగ్లీషువాళ్లు కూడా 
పులికాట్‌లో ఒక గిడ్డంగి కట్టుకొన్నారుగాని డచ్చివారితో గొడవులు పెట్టుకోలేక దానిని 
క్రీ.శ. 1623లో విడిచిపెట్టవలసి వచ్చింది. ఈ పరిస్థితుల దృష్టా అయ్యప్ప క్రీశ 1625 
ప్రాంతాలలో తన తండ్రిపీర చెన్నపట్టణం నిర్మించాడని భావించవచ్చును. 1639లో 
ఇంగ్లీషువారు చెన్నపట్నం చేరుకొన్నారు. 

చెన్నపట్టణ నిర్మాణానికి కారణం చెప్పిన అంకరాజు ఆ నగరం కట్టిన తరువాతనే 
తన గ్రంథం వ్రాసి ఉంటాడని వేరే చెప్పనక్కరలేదుగాని చెన్నపట్టణం కట్టిన కాలంలో 
అంకన్న తన ఇంకో సోదరుడు వెంకటాద్రి చెంజిరాజుని ఓడించి తన తండ్రిపేరిట సాగరం 
ఒకటి నిర్మింపచేసి అదే పేరుతో పక్కన ఒక ఊరు కట్టించినట్లు చెప్పాడు (ఉషా. 1-92). 
క్రీ.శ. 1649లో చెంజిదుర్లాన్ని వరదప్పనాయకుడు మహమ్మదీయుల కైవసం చేశాడు. 
అంతతో చెంజినాయకరాజ చరిత్ర సమాప్తమైంది. అందుచేత ఉషాపరిణయం క్రీ.శ. 1649కి 
ముందు, 1625కి తరువాత పుట్టిందని చెప్పచ్చు. 


ఇది అయిదాశ్వాసాల కావ్యం. దీనిని కలలో కనబడి అడగడం వల్ల అంకన్న 
దేవునికి అంకితం ఇచ్చాడు. తన కల సంగతి చెప్పగానే సోదరుడు వెంకటాద్రి నిండుసభలో 
ఇలా అన్నాడట: 


అనఘాత్ములార! మాయం - కన నిన్నటి రేయిగన్న కల వింటింయ 
మ్మునుగృతి తన కిమ్మనెన - య్యినకులు కారుణ్యమహిమయెంతనవచ్చున్‌? 
: (ఉషా. 1-42) 

ఈ పద్యం వల్ల అంశన్నేకాక అతని సోదరుడు వెంకటాద్రి కూడా ఒక కావ్యం వ్రాసి 
శ్రీరామునికి సమర్చించాడని తెలుస్తూంది. అయినా ఆ కావ్యం పేరుగానీ, అందులోని 
విషయంగాని ఏమీ చరిత్ర కెక్కలేదు. తన తమ్ముని కల సంగతి చెప్పాక సభలోనివాళ్లు 
“రఘురామునకున్‌ అంకితమొనరింప మీరంకనృపతి కానతియొసంగు'డని చెప్పారట. 
దేవునికి కావ్యం ఇవ్వటానికి కూడా ఆ రోజులలో రాజాజ్ఞ కావాలి కాబోలు. ఆ 
సభలోనివాళ్లు అంకన్నను చూసి ఇలా అన్నారట: 


6. Encyclopedia Britannica, Vol. 7 (p.769) 

7. Early History of Madras Region - K.V. Raman 

8. మధుర తంజావూరు నాయకరాజుల నాటి ఆంధ్ర వాజ్మయ చరిత్ర - నేలటూరి 
వెంకటరమణయ్యగారు, పుట 70, అధో జ్ఞాపిక. 


658 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి . 


అలర జేయగ నేర్తు వసహాయశూరత ఘటికాశత గంథకల్పనంబు 
సవరింపనేర్తువు సర్వతోభద్ర కంకణబంధముఖ చిత్రకావ్యరచన 
ప్రకటింపనేర్తువు వికచపంజకబ్బృంద మకరంద నిష్యంద మధథురఫణితి 
ఘటియింపనేర్తువు కమనీయపదబంధ సంధాన సరస విస్తరణ సరణి 
నీకె తగునౌ నచుంవీతార్డెక తాస 
జాతి వార్తాఢ్యకవనలీలాతిరూడి 
యరినృపాఖర్వగర్న సంహరణజా[గ 
దా గ్రహాటోపదామెరంకయ్యభూప. (ఉమా. 1-46) 
ఈ పద్యంలోని ఇతర గుణాల సంగతి ఎలా ఉన్నా సర్వతోభద్ర కంకణబంధాల_ 
వంటి చిత్రకవిత్స రచన అంటే అంకన్నకు చాలా ఇష్టమని చెప్పవచ్చును. ఒక పద్యంలోనే 
ఆరుబంధాలు ఇమిడ్చాడు. పంచదళ పద్మబంధం, దశదళ పద్మబంధం, చశక్రబంధం, షడ్డళ 
పద్మబంధం, శ్లేషబంధం అనే ఆరు బంధాలకు ఈ పద్యం చెప్పాడు. 
సురచరవరహారం సుత - పరభార హర ధర థరదర కరపరతారధరి 
స్థిరతర ఖరపుర హర - శరసుర పరభర పరమురహర హరనుర సారకరా, 
(ఉషా. 2-61) 
వాములు మింగే స్వాములవారికి గడ్డిమోపులు ఫలహారం. ఒక పద్యంలో 108 
పద్యాలు లాగడమే కాకుండా పదకొండు బంధాలలో అదే పద్యాన్ని యిమడ్చగల దామెర్ల 
'అంకన్నకు ఒక పద్యాన్ని ఆరేడుబంధాలకు సరిపోయేటట్టు వ్రాయడం నల్లేరు మీద 
బండినడక. 108 కందాలను సాధించగల పద్యాన్ని ఎకాదశబంధ గర్భ కంకణబంధకందం 
అన్నాడు. ఇందులో “ప్రదక్షిణమాన విష్ణుస్తుతిని పద్యాలేభయినాలుగున్ను, అప్రదక్షిణ. 
క్రమాన శివస్తుతిపరాలైన కందాలేభయి నాలుగున్ను కలిపి, 108 కందాలు, గర్భిత కందాలు, 
ఖడ్గబంధమున్ను, అష్టాదశదళ పద్మబంధమున్ను, చక్రబంధమున్ను, యన్వ్చాదశదళ పద్మబంధ, 
మున్ను ద్వాత్రింశద్దళ పద్మబంధమున్ను, షడ్డళపద్మమున్ను, న 
గోమూత్రికా బంధమున్ను' ఉన్నాయ్యి..ఆ సర్కసు పద్యం చూడండి. 
వరదా వరదా భరదా - పరద పరద భరద వరద పరదా భరదా 
వరదా సరదా భరదా - పరద పరద భరద వరద సరదా భరదా. 
(0.427 పుట 180) 
ఈ పద్యంలోని పరదాలకు, వరదలకు ఏకాక్షరనిఘంటువుతో అర్థం 
చెప్పుకోవాలి, ఇందులో 54 అక్షరాలున్నాయి. ఈ అక్షరాలనే పొడిగించి, పాట్టిచేసి 
ప్రదక్షిణక్రమంలోను, అ ప్రదక్షి ఇక్రమంలోను 108 కందాలు చచ్చి చెడీ ఇసుకలోంచి తైలం 
పిండినట్టు పిండవచ్చు. వరదాలు పరదాలూ కొంతసేపటికి “పదరా పదరా భదరా' 
మారుతాయి. మేరికొంతసీపటికి “ధరవా దరభా దరపా' "అని మారుతాయి. ఈ. 
మార్పులెలాగా చేసుకొనాలో కవే చెప్పాడు. 
. ఫలకంబు మీద నేబదినాల్లు లఘు వర్ణములు గంకణాకారముగ లిఖించి 
ప్లుతయుత సంబుద్ధి పాసగించి వేర్చేర సగణత్రయం బాది సంఘటించి 


దామెరల కనులు - కాకమానిమూర్తి కవి 659 


నలఘుత్రయిలోన నెలకొల్చిమరింటి యట్టుల సగణ ద్వయంబమర్ప 

దళమగు రెండవ దళము నిట్టు లమర్చి వళులు ప్రాసంబులు గలుగజేయ 

గదమను ప్రతివర్ణ మీగతి బ్రదక్షి 

6 ప్రదక్షిణారచనల హరిహరనుతి 

నూట యెనుబదితందముల్‌ నూలుకొలిపె 

దామరంకనసుకపి సంతతులు మెచ్చ. (౧0.427, పుకు 180) 


ఈ రకంగా వచ్చే 108 పద్యాలలోని 1728 గణాలతో ఏర్పడే రెండువేల పైచిలుకు 
మాటలకు అర్థాలు చెప్పుకొన్న పిమ్మటీ పాఠకుడు తరువాత పద్యానికి సాగాలి. బొత్తిగా 
పొద్దుపోనివాడు తప్పించి ఇంత సాహిత్యజంజాటం పెట్టుకోలేడు. ఉషా పరిణయం 
చాలాకాళందాకా అచ్చుకాలేదు*ి దాని అముద్రిత ప్రతి మద్రాసు ప్రాచ్యలిఖీత 
గ్రంథాలయంలో ఉంది (0.427). తొలిపుటలో ఎవరో బహుశా బ్రౌనుదొరగారు 
"A pedantic composition of small value’ (“కొద్దిపాటి విలువగల విద్యాగర్చభూయిష్టరచన') 
అని వ్రాశారు. అది అక్షరాలా నిజం. ఈ కావ్యంలో కవిత్వం కంటే కసరత్తే ఎక్కువ. 


దామెర్ల అంకన్న తన పినతండ్రి వెంగళరాజుగారి లాగ సాఫీగా కవిత్వం చెప్పనట్టు 
కన్పించినా కొన్నిచోట్ల ఆయన పోలికలు లేకపోలేదు. బాణాసురుడు ఈ కావ్యంలో 
ఆఖర్న ఒక విందుభోజనం పెడతాడు. దీనిని వర్డిస్తున్నప్పుడు అంకన్న బహుళాశ్వచరి త్రలో 
లాగే సుదీర్ణంగా వ్రాశాడు. 'సరసకావ్యంబునకు బలె నానారససమన్వితంబును, 
రంగస్థలంబును, ననేక సువర్ణ పాత్రాంచితంబును' అయిన భోజనశాలను పెద్ద వచనంలో 
ప్రశంసించి, అందులో హరిహరులను ప్రవేశపెట్టి 33 గద్యపద్యాలలో దామెర్ల అంకన్న 
వొందు చేయించాడు. వెంగళరాజుగారి బహుళాశ్వ చరిత్రలో 52 గద్యపద్యాల విందుంది. 
రెండింటిలోనూ విస్తళ్లు వేయడం దగ్గిరనుంచి చేతులు కడుక్కోడందాకా విపులమైన వర్ణన 
ఉంది. ఈ రెండు కావ్యాలలోనే కాక కాకమాని మూర్తి అనే మరోకవి వ్రాసిన కావ్యాలలో 
కూడా ఇలాగే భోజనవర్ణన సుదీర్హంగా ఉంది. ఆతడు రాజవాహనవిజయం అనే 
ప్రబంధంలో ఒక విందును 13 పద్యాలలో" వర్ణించాడు (2-96 నుంచి 108 దాకా). 
పాంచాలీపరిణయం అనే మరొక కావ్యంలో 27 పద్యాలలో విస్తళ్లముందు కూర్చోవడం 
మొదలు చేతులు కడుక్కోవడందాకా వర్ణించాడు (4-34 నుండి 60 దాకా). ఈ రెండు 
కృతుకే కాక కాకమాని మూర్తి కూడా బహుళాశ్చవిజయం అనే కావ్యం వ్రాశాడని ఒక 
ఉగ. తరలాక్షణీకుడు చెప్పాడు. అందులోని ఉదాహరణలను ప్రమాణాలుగా 
చూంంచాడు. అయితే అవన్నీ దామెర్ల వెంగళరాజుగారి బహుళాశ్వచరిత్రలో కనబడతాయి. 
ఈ [ప్రయోగాలు ఇచ్చిన లాక్షణికుడు కూచిమంచి తిమ్మకవి. ఇతడు క్రీ.శ.1715 నుంచి 1750 
దాకా రచనలు చేశాడు. ఇతని లక్షణ గ్రంథం పేరు సర్గలక్షణసార సంగ్రహం. అందులో 
కాకమాని రాయని బహుళాశ్వచరిత్ర నుండి” అని చెప్పి ఉదాహరించిన పద్యాలను, అవి 
వెంగళరాజుగారి పుస్తకంలో ఏ ఆశ్వాసంలో ఎన్నో నెంబరు వదతి ఈ పట్టికలో 
పొందుపరిచాను. చూడండి. 


9. 1684లో డాక్టర్‌ గాలి గుణశేఖర్‌ దీనిని సంశోధించి చక్కని ముద్రణం వెలువర్చారు. 


660 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


బహుళాశ్వ చరిత్రనుండి తిమ్మకవి ఉదాహరించిన పద్యాలు 


అంచున్రాయడి వన్నెరాబులు గుటేడాసీనులూతలొనం 

బంచాస్యంబుల డుల్లు పాపదొరగ్రామ్య బ్రహ్మచారుల్లునా 1- సంధి-210 
లించం బచ్చన బాత్ర లూడిపడు మేల్కీల్లుజ్ఞ మన్యంబులౌ 

చంచద్వాహములుంచు మంటపము పంచం జేరివిశ్రాంతుడై, 

లెక్కలు పెట్టగవచ్చుం - జుక్కల దద్భక్ష భోజ్య చోష్యాదుల క 

మ్మక్క మజిలెక్కయెక్కడి - దక్కడ యొక్కొక్క 

కడివెయారులు సేయున్‌ 

అంగమునన్‌ కురంగమద మందముగాగ నలంది మౌళి సం 

పంగి విరుల్‌' సిరుల్లన రుమాలుధరిం విరుటంపుడంగి పై 

రంగుమెణంగు బంగరు చెణంగుల రెంటెము నాల్లుకొంగులు 

నింగులు వారగట్టి సుమణీ రమణీయ సరాభి రాముడై 

(దీనిలో పాదాన్నే తిమ్మకవి ఉదాహరించాడు) 3- సాధురేఫ-5] 
ఆరేడు వగలబారు- ల్నూరువిధంబుల రసావళుల్‌ వేయువహల్‌ | 
కూరలు బచ్చళ్ళూ ర్పిండ్లూరుంగాయలకు లెక్కయున్‌ మతీకలదే 

కారుమెలుగు తలనుదారున్‌ నారుల్నోసిన విలోకనమ్ముల నారుల్‌| 3౩-శ రేఫ - 160 
యారాయివగల బెట్టిన యూరుంగాయలుఘటించి కొండొరులెడలన్‌|/ ౩ - శ రేఫ - 161 
౩- శరేఫ- 1% 


ఒకమాట చక్కెర పానకమా చను సౌరు సామనసతందు కమా 
తృకనూ ఈ నాతుక మానికమా మొకమోసరోజనారి ఫరకనూ సర్వ 1- సంధి4|? 


దామెర్లవారి గద్భ కనబడుతున్న పుస్తకంలోంచి ఉదాహరణలిస్తూ 'కాకమాని 
రాయని బహుళాశ్వచరిత్రలోంచి' అని కూచిమంచి తిమ్మకవి ఎందుకు చెప్పాడో భావి 
పరిశోధనవల్ల గాని తేలదు. కాకమానిరాయని గ్రంథాలలోనూ, దామెర్లవారి కావ్యాల 
లోనూ భోజన ఘట్లాలు ఒకేరకంగా ఉన్నాయి. 


కాకమాని మూర్తికవి దామెర్లవారి ఆగ్రితుడై వాళ్లకు కావ్యరచనలో సహాయం చేసి 
ఉంటాడు. ఆతడే కొన్ని వ్రాసి వాళ్ళ 'పేరు పెట్టాడని అనుమానించడం చాలా 
సులభమేగాని నిరూపించడం ఎంతో కష్టం. సాహిత్య డిటెక్టివులు ఎన్నో విషయాలు 
దర్యాప్తు చేస్తేనేగాని ఈ సమస్య తేలదు. ప్రస్తుతానికి దామెర్లవాళ్లూ, కాకమాని మూర్తీ ఒక 
కాలంవాళ్ళని మాత్రం చెప్పవచ్చును. ఇతడు వ్రాసిన ఇతర గ్రంథాలు రెండు లభిస్తున్నాయి. 
గాని అందులో ఇతని గురించి వివరాలేం లేవు. ఇతని తండ్రి రామలింగభట్టు. వీళ్లది + 
కౌండిన్య గోత్రం. కాకుమాను అనే గ్రామం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలో ఉంది. 
మూర్తికవి పూర్వీకులు ఈ గ్రామంనుంచి కర్ణాటక రాజ్యానికి వచ్చి ఉంటారు. తన 


దామెరల కవులు - కాకమానిమూడ్తి కవి 661 


గ్రంథాల గురించేగాని తన గురించి కవే చెప్పుకోలేదు కనుక మనం కూడా వాటిని గురించే 
చెప్పుకొందాం. 


మన ప్రబంధకవులలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యీకత ఉంటుంది. వెద్దనగారి 
అల్లికలో జిగి, బిగి ఉంటాయి. ముక్కు తిమ్మనగారి పలుకులు ముద్దు ముద్దుగా ఉంటాయి. 
రామకృష్ణుడు పదగుంభనానికి ప్రసిద్ధుడు. ఈ ప్రత్యేకతలను తొలిసారిగా పేర్కొని అవన్నీ 
తనలోనే ఉన్నాయని కాకమాని మూర్తి చెప్పుకొన్నాడు. అతడు పాంచాలీ పరిణయం 
వ్రాద్దామనుకొనే రోజుల్లో ఒకనాడు కలలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై అతనితో ఇలా 
అన్నాడట: 

అల్లసానివాని యల్లిక విగిసొంపు - ముక్కుతిమ్మనార్యు ముద్దుబలుకు 

బాండురంగ సుకవి పద్యంపు హరువును - గాకమానిరాయ నీకె కలదు 

. (పాంచాలి 1-13) 


అంతటితో దేవుడు ఊరుకోలేదు. శ్రీమూర్తికవిని “తెనుంగు కవితావిరించివి'' అని 
ప్రశంసించి పాంచాలీ పరిణయం అంకితం పుచ్చుకొన్నాడు. మరోసారి మూర్తి కవి ఇంకో 
కావ్య కథనానికీ గ్రథనానికీ సమకట్టి ఉన్న సమయంలో మళ్లా దేవుడు కలలో కనబడి ఆ 
పుస్తకం కూడా తనకు ఇమ్మన్నాడు. కవినిలా మెచ్చుకొన్నాడు: 


కృతిలో ప్రతిపద్య చమ-త్కృతి గులుకగ బలుకనేర్చు కృతివీవుమహా 

కృతిమా కొనరుచుభాషా-కృతి భారవి కాకమాని శ్రీమూర్తికవీ. (రాజ. 1-19) 

దేవుడు “ప్రతిపద్య చమత్కృతి అని అంటే భక్తుడు తన రచనలో ప్రతి పద్యమే 
కాదు. వాటిలోని ప్రతి వాక్యమూ ఉన్నతి ఉన్నదే అన్నాడు. అసలు కృతి మొదలు 
పెడుతున్నప్పుడు దేవతలను చమత్క్యృతికోసమే ప్రార్థించాడు. 'గజాన్యుం డిచ్చు కృతికిష్ట 
వచోరచనా చమత్కృతుల్‌ (రాజ 1-5) అనీ, "భారతి ఇచ్చుగాత బతిభారతి 
మత్మృతికిం జమత్కృృతిన్‌' (రాజ 1-6) అనీ అర్థించాడు. అంకితం అడగడానికీ కలలో 

ఏడుకొండలవాడు ప్రత్యక్షమైన వైనం కవి ఇలా చెప్పాడు: 


ప్రత్యక్షంబై నాపై - ప్రత్యక్షరహృద్యగద్య పద్య సముద్య 

త్క్చత్యక్షయ రచనార్థ - ప్రత్యక్షరఫణితిపైగృపారసమొల్కన్‌. (రాజ, 1-6) 

ప్రతిపద్యంలోనూ, ప్రత్యక్షరంలోనూ చమత్కృతి చూపించాలనే తాపత్రయం 
చేమకూర వెంకటరాజుగారి విజయవిలాసం ప్రచారంలోకి వచ్చాక ఎక్కువైంది. 
చమత్కార బంధురంగానే గాక రాజవాహన విజయాన్ని కాకనూని రాయడు సలక్షణ 
ప్రబంధంగా రూపొందించాడు. ఇందులోని కథ పాతదే, దండి రచించిన దశకుమార 
చరిత్రలో రాజవాహనుడు కథానాయకుడు, రాజకుమారుడు. ఇతని కథతోపాటు మరి 
తొమ్మండుగురు కుమారుల కథలు కలిపి దండి దండిగా దశకుమారచరిత్రను వ్రాశాడు. 
దానిని మూలఘటిక కేతన కాకతీయ యుగంలోనే అనువదించాడు. దశకుమారచరిత్ర 
లోని ఇతర కుమారుల కథలను మినహాయిందినా అష్టాదశ వర్ణనలలో ఏ ఒక్కటి 


662 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మినహాయించకుండా ఒక్క రాజవాహనుని చరిత్రనే మూర్తి కవి అయిదాశ్వాసాల 
ప్రబంధంగా వ్రాశాడు. కావ్యంలో కథానాయకుని ప్రతిభకన్న కవిగారి ప్రభే అతిగా 
ప్రకాశించాలనుకొనేకాలం కనుక మూర్తి కవి తన ప్రజ్ఞ చూపెట్టడానికే ఈ కావ్యం 
రచించాడు. అది రకరకాల పోకడలు మయం: 


రాజవాహనుని పురిటివార్తను రాజుగారికి చెలికత్తెలు వినిపించారు. 'పురుడు' అనే 
మాటకు సమానం అనే అర్థం కూడా ఉంది. చమత్కరించడానికి అవకాశం ఉంటే 
కవిగారు ఊరుకొంటారా? పురిటి సమయంలో “పురుడు అనే మాట పట్టుకొని ఇలా 
పద్యం చెప్పాడు : 

పురుడుపరిపాలితాలకాపురు శేష - భుజగనూపురుడును గాక పుడమిగలడె? 

యనగ సిరిగన్న రాజన్య తనయమణిని- హర్షమందిరి యంతఃపురాబ్బముఖులు. స 

| (రాజ 2-17) 

పురిటికందు అలకాపురం పాలించే కుబేరునికి, భుజగనూపురాన్ని ధరించే శివునికి 
సమానుడట. సమాసాలు కట్టడానికి సరిపోతాయి కాబట్టి ఈ సామ్యాలు తెచ్చాడేగాని 
చమత్కరిస్తున్నప్పుడు ఈ పద్యంలో ఇవే మాటలు ఎందుకు వాడాలి, ఈ పోలికలే ఎందుకు 
తేవాలి అన్న ఆలోచనలు మనకి వస్తాయిగాని కవిగారికి రాలేదు. ప్రతి పద్యంలోనూ 
చమత్కరించాలన్న తాపత్రయమేగాని అది అతుకుతుందా అతకదా అన్న గొడవే లేదు. 
అవసరం లేని చమత్కారాలు చేసినా, మూర్తి కవిలో ఒక సుగుణం ఉంది. తన కావ్యంలో 
సమకాలిక జీవితాన్ని బాగా ప్రతిఫలింపజేస్తాడు. రాజవాహనుడు యువరాజు పట్టం 
కట్టుకొని దిగ్విజయానికి బయలుదేరాడు. ఆ యాత్రను మూర్తి విపులంగా వర్ణించాడు. 


సలాము చేస్తూ యవనవ్రాతం వచ్చింది. తరువాత కైజీతపురాజులు, కత్తులూ, _ 
అరిగెలూ పట్టుకొన్న బంట్లు ఒంటరిమూకలు కదిలాయి. దండుతోపాటు దండుముండలు 
కదిలారు. ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకొన్నారు. రాజుగారి భోగపత్ని పరదాలున్న, 
పల్లకిలో కదలింది. పట్టెివర్ధనాలున్న ఇద్దరు బ్రాహ్మణులు రాఘవాష్టకం చదువుతూ 
కదిలారు. రాజుగారి ముద్దులమరిది అప్పగారి పల్లకిలోనే కదిలాడు. కథ చెప్పుతూ ద్విపద 
పాడే బ్రాహ్మణుడు వెంటరాగా రాచమూకలు సాగాయి. పంటపొలాలు దున్నేస్తూ, 
అడవులు తగలెడుతూ సంటకాపులు కంటు నీరు పెట్టిటట్టు రాజు దండు దిగాడు. 


భోజనం చేశాక ఈగలు తోలుకొనేవారు, గుర్రపు వెంట్రుకల కుంచెతో 
విసుకుకొంటూ గజ్జితో బాధపడేవారు,*చాపలతో కట్టిన పాకలో ఉన్న అంతఃపుర స్త్రీలను 
కొలుచుకొనే గణికలు, దండు కదలినప్పుడు ఇష్టమైన ధాన్యాలూ అవీ వదిలేశామే అని 
ఏడ్చేవాళ్లు - ఇలాగ రకరకాలవాళ్లు ఆ దండులో ఉన్నారు. అందులో లెక్కలు వ్రాసే 
నియోగికూడా ఉన్నాడట. అతడు ఎప్పుడూ అంకెలలాగే కన్పిస్తాడట. చలిగాలి వీచి విల్లు 
వంగినట్టు వంగితే ఒకటి (౧) లాగా ఉంటాడట. గుండెలమీద తలపెట్టుకొంటే రెండు (౨ 
లాగా అహో కాళ్లు ముడుచుకొని పడుకొంటే మూడు (3) లాగా కనబడుతాడట. 
నిద్దరపోతున్నా ఈ బక్క నియోగి లెక్కలు మానడని భటులంటూ వుంటారట. 


“దామెరల కవులు - కాకమానిమూర్తి కవి | : 663 


' ఇలాంటి వాళ్లందరితోటి దండెత్తిన రాజవాహనుడు ఒక్క సీస పద్యంలో కుంతల సింధు 
' సౌరాష్ట్ర ర. దేశాధిపతులని అవలీలగా, అద్భుతంగా జయించాడు, 
ల పరు! వింధ్య శైలం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఒక తపోవనం ఉంది. అది 
శాండిల్భమునిది. అమ సల భరద్వాజుడు విందు చేసినట్టు ఈ మునికూడా 
రాజవాహనుణ్ణి సేనాసమేతంగా భోజనానికి పిలిచాడు. కవి రాజవాహనునిచేత స్నానం 
చేయించి, బొట్టు పెట్టించాడు. పసిడి పళ్లిరాల చుట్టూ “తెగబార డనటి మేలిమి 
_ చిగురాకులు' తు నీళ్లు చిలికించాడు. విందు వర్చింపసాగాడు. బంతుల వెంబడి 
వడివడిగా వడ్డనలు నటుడు షడ్రసోపేతంగా తినిపించాడు. చల్లని నీటితో చేతులు 
కడిగించాడు. “మునిచేత అతిథుల చేతికి గంథం పూయించాడు, దుప్పట్లు కప్పించాడు. 
తాంబూలాలిప్పించాడు. అంతటితో పొద్దు వాలింది. 


దండయాత్రకు బయలుదేరిన రాజవాహనుడు మెల్లగా విందుభోజనాలు చేస్తూ 
' మాళవదేశానికి వచ్చాడు. ఆ దేశపు రాజకుమార్తె అవంతి సుందరి వనవిహారం చేయడం 
"చూశాడు. ఆమె అతణ్జి చూసింది. చూసీ చూడగానే ఆ రాకుమారికి వచ్చిన భావాలు. 
మహాదొడ్డవి. ఈ అబ్బాయి పెదవి మీద గంటుపెట్టగలిగే యువతి భాగ్యం ఎలాంటిదో తన 
చెలికత్తె నడిగింది. 


కంటివె' కల్వకంటి యనకంటికి "వేలుపు గట్టుచంకీ పా 

లింటీకి దుంటవింటిదొర లీలలమీరిన మేటిబోటియా 

పంటవలంతి రేడు మణిచంటి చొకారపు మోవిపై | 

గంటి యొకింత సేయు కలకంఠి యకుంఠిత భాగ్యమెట్టిదో! (రాజ 3-132) 


ముద్దుపెట్టుకొనడం కాక పెదవి గంటు చేద్దామనే కోరిక తొలిచూపులోనే కలిగే ముగ్ధలు, 
స పటంధాలలోనే ఉంటారు. .శ్రేషలో విరహటాదనుపడే నాయకులు కూడా ప్త 
కనబడతారు. రాజవాహనుడు అవంతిసుందరి కోసం పరితపిస్తూ ఎలా తన భావాలు 
చెప్పాడో చూడండి: 


అతిమధురంబుగా పెదవి యభముగా నెరికొప్పు జ్యోత్స్నుగా 

సతతము లేతనవ్వు ఘనసారముగా నునుదేటమాట యం 

చితదరదంబుగా గళము చిత్రముగా నిలువబ్ద నేత్రస 

మ్మతి గనుగొన్‌ రసజ్ఞునకు మందునకుం దగ వందమందదే? (రాజ. 4-12) 


ఇందులో రెండర్భాలున్నాయి. ఆ చిన్నదాన్ని చూస్తీ పెదవి అతి మధురంగా, 

కొప్పుమేఘంతాగా, నవ్యువెన్నెలలాగ, పలుకులు పచ్చ కర్ఫూరంలాగా, కంఠం శంఖాన్ని 
చీల్చే దరదంలాగా సరసునికే కనపడినప్పుడు మూఢులు ఎందుకు మోహించరు అని ఒక 
' అర్థం. రసవైద్యం చేసే వైద్యుని కీ అమ్మాయి పెదవి అతిమధురం' అనే గ్రంథ్యాణంలాగ, 
కొప్పు అభకంలాగ, ఛవ్వు పొట్టతీగెలాగ, పలుకులు పచ్చకర్పూరంలాగ, కంఠం 
పాదరసంలాగ కనబడతాయట. అందం మందుకు తగినట్టు అమరుతుందట. 


664 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అయితే మన ప్రబంధ నాయకుల విరహానికి మందు వివాహమే. మూర్తి కవి తన 
చిత్తమొచ్చినంత టైము తీసుకొని ఇష్టమొచ్చిన వర్ణనలు చేసి చివరకు నాయికా నాయకులకు 
పెళ్ళి చేశాడు. సారెగదిలో భార్యాభర్తలు ప్రవేశించారు. అతడామె పైట లాగాడు. ఆమె 
చేతులతో గుండె కప్పుకుంది. అప్పుడా రెండు చేతులూ స్వస్తిక బంధంలో రెండు భుజాలను 
అంటుకున్నాయి. అమె కుస్తీకి తలపడే మల్లు జబ్బ చరుస్తున్నట్టు కనబడిందట! 


అష్టాదశ వర్ణనలలో ఒకటైన రతినికూడా వర్దించాక కావ్యాన్ని అంతం చేయవచ్చు. 
అయితే మూర్తి కవి ఒక్కసారి లెక్కవేసి సి చూసుకొన్నాడు. అన్ని ప్రబంధాలలో ఉండే వేసవి 
వరన తన కావ్యంలో లేదు. ఎందుకేనా మంచిదని ఒక నాల్లు పద్యాలలో ఎండాకాలాన్ని 
వర్ణించి కావ్యం అయిందనిపించాడు. ఈ ప్రబంధంలో మొత్తం 581 గద్యపద్యాలున్నాయి. 
కాని కథ లేదు. దశకుమార చరిత్రలో దండి బోలెడు కథ అదు దానిని ఇంత క్లుప్తంగా 
ప్రబంధీకరించడానికి థైర్యముండాలి. దండి కావ్యంలోని సజీవ పాత్రలను మూర్తి కవి ఉత్త 
కీలుబొమ్మలుగా చేసినందుకు బాధ కల్లుతుందిగాని, దండిలాగే ఇశడూ తన సమకాలిక 
జీవితాన్ని కావ్యంలో ప్రతిఫలింపజేసినందుకు అభినందించాలి. ఆ కాలంలో రాజులు, 
సామంతులు ఎలా దండు కదలేవారో, ఆనాటి ఆచార వ్యవహారాలేమిటో రాజవాహన 
విజయం బాగా స్పష్టపరుస్తుంది. ఆనాటి దండయాత్రలలోని సాంఘిక వివరాలను 
ఈ గ్రంథంలోనుంచి క్రోడీకరించి సురవరం ప్రతాపరెడ్డిగారు సుదీర్ణంగా పొందుపరిచారు." 

రాజవాహన విజయం వ్రాశాకనో, దానికి ముందో మూర్తి కవి పాంచాలీ పరిణయం 
అనే అయిదాశ్వాసాల కావ్యాన్ని వ్రాశాడు. నన్నయగారు సుమారు 130 గద్యపద్యాలలో 
చెప్పిన (జౌపడి కల్యాణ కథను మూర్తి కవి 403 గద్య పద్యాలలో ప్రబంధంగా వ్రాశాడు. 
ఇది బహుశా అతని ప్రాథమిక రచన కావచ్చును. పద్య రచనలో అల్లసానివాని అల్లికను 
అనుసరించడం కనపడ్డా, పాండురంగవిభుని పదగుంఫనం జటిలంగా లేదు. 


అచటి ప్రాజ్ఞుల కమర్త్యాచార్యు డజ్ఞాతఫణితి పత్రిక వ్రాసి పంట తెలియు 

అచటి రాజనివాస మస్రాసనాభ్యాస భాగ్యంబునకు గాచు భార్గవుండు 

అచటి కోమటుల యీక్షాధ్యక్షుడవసరంబై యప్పు పదిరయ్టైదులడుగబంపు 

ఆచటి రెడ్డికొమాళ్ల నలహలాయుధపాణీ నాగునకడుగు ధాన్యంబుకొంత 

అచటి యొకపాటి దొరమదహస్తులకును 

నెత్తుగున్నలుదిక్కులమత్తకరులు 

అచటి వేరాచలాయింపుటలతి తేజ 

కింత రెండవతరబడి యింద్రహయము. (పాంచాలీ 1-39) 


__రాజవాహన విజయంలో లేని ఒక సుగుణం పాంచాలీపరిణయంలో కనబడుతుంది. 
మొదటిదానిలో సమకాలిక జీవనమే కనబడుతుంది గాని రెండోదానిలో దానితోపాటు 
సమకాలిక భాష కూడా వినబడుతుంది. పాంచాలీపరిణయాన్ని చూడడానికి గ్రామ్య 
సుధీజనం వచ్చిన వైనాన్ని మూర్తికవి ఇలా చెప్పాడు. 


10. ఆంధ్రుల సాంఘిక చరిత, పుట 220-223. + 


దొమెరల కవులు - కాకమానిమూర్తి కవి 665 


ఇప్పుడేతంచిత్‌రే తెస్సలా మీపురాణంబు విందురా రాచవారు 

రామవధానికి క్షేమమా సామమాద్యంతముల్‌ మా వద్ద నభ్యసించె 

మా శిష్యుడే వారి మాధ్వరి పిన్నవాడ మును చెప్పితిమి కాండ త్రయంబు 
నోహుహోహో కంటిమేహరిన్‌ మన జనార్దను సూత్ర పాఠమెందాకవచ్చె 
నారసింహముపిరిటి నడిమివాని 

వడుగుచేసితిరో లేదో పడుచు పెండ్లీ 

వింటి మేక దయను కొండ్రువీధిజేరి 

యుత్సవము జూడవచ్చినయూళ్లద్విజులు (పాంచాలీ 1-71) 


,ఈ స్మార్తులేకాక అళఘుసింగరి ఉప్పళి అప్పయాళ్వార్‌, భట్టరు పాటరు, వడగునంవి 
అప్పగారు మొదలైన ఆచార్యపురుషులు “శ్రీనివాసాయ గారే అడియేన్‌' అనుకొంటూ 
వచ్చారు. వైదికజాతి ముత్తయిదువులు కూడా వచ్చారు కూనలమ్మ కోక ఎగగట్టిన 
కోమట్లు, 'కోడెరెడ్లు రెడ్డిసాన్లు మొదలైనవాళ్లు వచ్చారు. వీళ్లతోపాటు పత్తపులూ 
వచ్చారు. వాళ్లు ఒక కమ్మరి ఇంటికీ వెళ్లారు. "దానిని మూర్తి కవి కన్నులకు కట్టినట్టు 
వర్ణించాడు. 


అలతి యరంగు ముంజవికె యావపుబూడిద పూతకోత పెం 

కల మధురందు నిండుఘటికాక్రయ ధాన్యపు గువ్చలాసనం 

బులు గొటెతోళ్ళు జాగిలపు ముంగిలిచట్టులు చట్టిమూతలుం 

గలుగు కులాల గేహము ప్రఘాణము చేరిరి పాండునందనుల్‌ (పాంచాలీ 2-4) 


ఆ యింటి యజమానితో 'సెట్టీ, ఈ పూట కిచట వసించెద. మిమ్మీ పట్టని యిచ్చట 
కుంతిని బెట్టి పాండవులు స్వయంవరానికి వెళ్లారు. విప్రవేషంలో ఉన్న అర్జునుడు 
మత్స్యయంత్రాన్ని కొట్టాడు. తామే కొట్టినట్టు గ్రామ్యభూసురులు గెంతులు వేసి 
గొంతులు రాయ, గోయని కూతలు పెట్టారు. రాజులు ద్రుపదునిపై రేగారు. పాండవులు 
ఆదుకొన్నారు. రెచ్చిన రాజులు జారుకున్నారు. వచ్చిన ప్రజలు తప్పుకొన్నారు. 

కలవారి లోగిలిలోని పెళ్ళిళ్ళను కూడా మూర్తి కవి బాగా వర్ణిస్తాడు. ద్రౌపదిని 
పెళ్ళికూతురిని చేశారు. ముత్తయిదువలు గౌరికళళ్ళణం పాడసాగారు. వైష్టవం పెరిగిన రోజు 
లాయె. 'గౌరి కళ్యాణమునకేమి కంతుగన్న తల్లి ధవళంబు పాడరాదా లతాంగి’ (4-22) అని 
అభిప్రాయపడ్డారు. పాటలు పాడేవాళ్లు తమలో తాము దెబ్బలాడుకున్నారు. 


నీ కేవచ్చు సువాలయుం ధవళ మింతీ యలో నేరేళ్లు గౌ 
ఢీ కళ్యాణము లంచు నింటికడనేరీతిం విజృంభింతువే 
నాకే వచ్చటనంచు నిద్దతుసతుల్‌ వాక్యోపవాక్యంబులన్‌ టం! 
గాకై ముందలపట్లకుం దొడగి రాకళ్యాణ వేదిస్థలిన్‌. (పాంచాలీ 4-24) 


ఈ ఆడవాళ్లు చేరిన కల్యాణవేదికపై బ్రాహ్మణులు ఎలా ఉన్నారంటే, 
అర్జుషలోచనల్‌ పలుకునప్పుడు విప్రులు హోమవేళ మీ 
రోయ్టులు రండు తండు సమిధోత్కరమీ యవధాని బహ్మయీ 


_ 666 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


యర్వ్యుము లోన యీపనస యన్న వసిష్ణులు మీరు శ్రౌతముం 
దర్వురియించు బంచుకొని రందలు వేల్చుచు ద్రవ్య దక్షిణల్‌ _ (పాంచాలీ 4-25) 
ఈ విధంగా బ్రాహ్మలు సంభాషంచుకొంటూ చేయించిన పెళ్లీ అయింది. అందరూ 
భోజనాలకి కూర్చున్నారు. సుమారు ముష్ఫయి పద్యాలలో మూర్షికవి విందు భోజనాన్ని 
. వర్ణించాడు. సంతర్పణలు వర్ణించడం అంటే మూర్తి కవికి ఒళ్లంతా నోళ్ల తాయి. 
వేనోళ్లూరేటట్లు వేసిన అరిటాకులు, వడ్డించిన వంటకాలు, వీచే వాసనలు, తినే తీరులూ 
తృప్తిగా మూర్తికవి వర్జించగలడు. శ్రీనాథుని తరువాత కంతగా భోజనాలను న. కవి 

మరొకడు కనబడడు. భ్‌. 4-4) 


లాక్షణికులు ప్రామాణిక కవిగా పరిగణించిన మూర్తి కవి రచనలను నేటి 
సాహితీపరులు పూర్తిగా చదివితే ఎన్నో సాంఘిక విషయాలు తెలుస్తాయి. సాహిత్య 
' చరిత్రలో పేర్కొనవలసిన కొన్ని వివరాలు దొరుకుతాయి. అయితే ఇతర | ప్రఖ్యాత కవుల 
గ్రంథాలలోని రసాలవల్ల కడుపు నిండిన సాధారణ పాఠకులు ఇటువంటి ప్రబంధాలను 
అక్కడక్కడ రుచి చూసి , వదిలేస్తారు. 


కడుపు నిండాక గారెలు చేదు. అయితే నిజానికి కాకమాని మూర్తి కవి కావ్యాలు 
మసాలా గారెలు. కొన్ని తిరుపతి ప్రసాదం గారెలు, మూర్తి కవి 'చంద్రగరి కోట 
హనుమంతు సన్నుతింతు' (రాజ 1-7) అని చెప్పాడు. కనుక చంద్రగిరిలోగాని, ఆ 
ప్రాంతాలలోగాని అతని నివాసం ఉండాలి. ఈ గ్రంథం తిరుపతి వెంకన్నకు అంకితం. 


క్షేత్రయ్య 


తెలుగు భాషలోని తీయాదనాన్నంతా గుత్తకు పుచ్చుకొన్న కవుల కూటంలో పెద్ద 
వాటాదారుడు ఎవరంటే నిస్సందేహంగా క్షేత్రయ్యే అని చెప్పాలి. తీనెకన్నా మధురంగా, 
వానకన్నా చల్లగా, గాలికన్నా స్వేచ్చగా పాటపాడి, పాడినదంతా పచ్చి బంగారంగా చేసే 
పాటవిక శిఖామణులను ఎన్నిసార్లు లెక్కపెట్టినా క్షేత్రయ్య ఒక్కడే గణనకు వస్తాడు. అతడు 
భక్తులలో పెద్ద భక్తుడు; రసికులలో మొదటి రసికుడు; వీథిని,పడ్తి వేడుకతో నడుచుకొన్న 
విటరాయుడు. వెళ్లిన ప్రతి ఊళోనూ స్వామివారిని దర్శించి, సానివాడను హర్షించి ఇద్దరినీ 
ఏకకాలంలో చరితార్థం చేసిన బయకారుడు; శృంగారాన్ని కాచి వడబోసిన వెజ్ఞు; దేవునికే 
పాఠాలు చెప్పిన ఓజ్జ. కమ్మని కామాన్ని అమ్మకానికి పెట్టిన బచ్చు; పడకగదిని బజారుకు 
లాగిన ఆకతాయి. పరమాత్మతో నేస్తం కట్టిన యోగి; పరస్త్రీల రహస్యోలు తెలిసిన భోగి; 
ప్రణయంలో ఎన్నిరకాల సన్నివేశాలు రాగలవో అన్నీ అనుభవించిన అదృష్టవంతుడు. 
మువ్వ గోపాలుని చల్లని మోవీ, 'పిల్లనగ్రోవీ తానే అయిన ధన్యుడు. క్షేత్రయ్య పాడని 
ప్రణయవేళ, చూడని మధురలీలలు లేనేలేవు. అతడు చూచిన ప్రతి దృశ్యంపైనా పదం పాడీ 
లక్షణ గంథాలకే భిక్షపెట్టిన జాణ. 


క్షేత్రయ్య 667 


క్షేతయ్య జీవితచరిత్ర నిన్నటిదాకా ఎవరికీ తెలియదు. రేపటికిగాని తేలదు. 


ఇవాళమాత్రం ఎవరికి తోచినట్టు వాళ్ళు ఊహించుకోవాలి. 


“ఈయన ఊరేమిటి? పేరేమిటి? సాధన ఎలాంటిది? సిద్ధి ఏరూపాన కల్లింది' ఆనే 


ప్రశ్నలు తండోవతండాలు. “ ఇలాంటి ప్రశ్నలన్నింటికీ వెరసి సమాధానం ఒక్కటే. నిజం. 
చెప్పాలంటే మనకు తెలియదు. తెలుసుకొనేందుకు కెలాంటి ఆధారమున్న యింతవరకు 
కానరాలేదు” అని మా గురుపాదులు కీ.శే మల్లాది రామకృష్ణశాస్త్రిగారు నిర్మొహమాటంగా 
వ్రాశారు.! క్షేత్రయ్యను గురించిన భోగట్టాలూ ఇంతవరకు తెలిసిన్‌ తబిసీళ్లను వారు ఇలా, 
బేరీజు వేశారు. ' 


1. 


“కృష్ణా జిల్లా మువ్వగ్రామం కాపురస్థలం. గ్రామనామమే గృహనామం, తొల్గుతటి 
పేరు వరదయ్య; కన్నవారి నామములెవరూ పేర్కొనలేదు. 

చిన్నతనంలో చదువు సంధ్య లబ్బని జులాయితనం.. 

వయసులో, చేరువనున్న సానివాడలో విహరించుతూ ఆ తగులాటం 'ఫలీతంగా 
ఆటపాటలంటే ఆసక్తి కల్షింది! మరో లెక్క ప్రకారం - ఒక గొప్ప పడుచుతో 
చెలిమిచేసి శృంగారి అయినాడు! ఆ ప్రణయం తాలూకు వన్నెచిన్నెలే ఈ శృంగార 
పదములు. 

బందరులో మేనమామ వేణుగోపాలస్వామి ఆలయం ధర్మకర్ణ, ఆయన కుమార్తె - 
అనగా వరపుత్రి - రుక్కిణి. ఆ చిన్నదాని చెప్పుచేతులలో మెలగి చిన్నవాడు జాణ 
అయినవాడు. మనిషి కొమ్ములు తిరిగిన దక్షిణనాయకుడు। 

సదరుహీ మేనమామకు సయాం కుమార్తె మరో రుక్మిణి, చిన్నప్పుడే తలచెడి, 


'మువ్వలో ఉంటూంది! ఆ అమ్మాయికి వయసు వచ్చిన తదుపరి, ఈ వరదయ్య 


మూలకంగా రగడ జరిగి, పెద్దలు ఇతగాడిని దుయ్యబట్టుకోగా, ఈ కుర్రవాడు 
ఊళో ఉండడానికి మొగం చెల్లక, సంచారంపోగా, ఎవరో ఒక యతి దారిలో తగిలి 
గోపాలమంత్రం ఉపదేశించి ఉద్ధరించినాడు! ఆనాటినుండి వరదయ్య పదకర్త 
అయినాడు. | 

కంచిలో, “మగువ తన శేళికామందిరము వెడలెన్‌ రచన; - విజయరాఘవ 
నాయకుడు ఆహ్వానించగా తంజావూరు వెళ్లడం, అక్కడనే ఉంటున్న రోజులలో. 
మధురకు కూడా. వెళ్లడం, ఆ.తరువాతనేమో గోలుకొండ పాదుషావారు కోరగా, 
వారి ఆస్థానంలో కొంతకాలం ఉండి కొన్నీ పదములు రచించడమున్నూ జరిగింది. 
అతగాడు అక్కడే - అంటే తంజావూరిలోనే - చరమ జీవితం గడిపాడు. 
పుణ్యక్షేత్రములన్నింటినీ సందర్శించినందువలన వరదయ్య “క్షే త్రయ్య' అయినాడు. 
కొంతకాలం సంస్థానాలను అంటిపెట్టుకొని ఉండి, సన్యసించి, తిరిగి మువ్వ్చగొమం 
జేరుకొని గోపాలుని సన్నిధిలో తరించాడు! 

ముక్తసరిగా యిదీ యింతవరకు తెలిసిన వైనం .- చిల్లర మల్లర విషయాలు. 


మినహాయించి: 


1. 


తెలుగు మహాజనసమాజం. మదరాసు - అష్టమవార్షిక సంచిక, 196. 


668 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


క్షేత్రయ్య అసలు పేరు మువ్వ వరదయ్య అనే సంగతిని ప్రతిపాదించి, అతడు 
కృష్ణా జిల్లా దివి తాలూకాలోని మువ్వ కాపురస్తుడని ప్రచారం చేసినవారు విస్సా 
అప్పారావుగారు. అంతటివరకూ గుజిలీ పుస్తకాలలో ఉండే క్షేత్రయ్యపదాలను చక్కగా 
ముద్రించి విపులమైన పీఠిక వ్రాస్తూ అప్పారావుగారీ వైనాలు చెప్పారు.? ఇవాళ రమారమి 
అందరూ ఈ విషయాలను చర్చించకుండా ఆమోదిస్తున్నారు. అయితే చాలా ముఖ్యమైన 
సందేహాలు లేకపోలేదు. ఆ శంకలను మా గురువుగారే ఇలా అడిగారు: 


1. కృష్ణామండలంలో “మొవ్వు 'మువ్వు' ఎలా అవుతుంది? రాయలసీమ లోదికాదా? 

' దివి తాలూకాలోనిదే అయితే దేవరకోట సంస్థానపు దండకవిలెలో ఎక్కడా ఈ 
ప్రసక్తి లేదేం, - ఆదినుంచికూడా, తమ పరగణాలలో ఉన్న మహామహులను, 
గౌరవించ నోచుకొన్న దేవరకోట సంస్థానాధీశ్చరులు క్షేత్రయ్యను ఎందుకు 
గౌరవించలేదు? కాసుల పురుషోత్తమకవి అయినా, తన శతకములలో క్షేత్రయ్య పేరు 
ఎత్తకపోవడానికి కారణం వేరే ఏదైనా ఉన్నదా? లేక పదకవిత అంటే అప్పటో, 
ప్రభువులకు, ప్రజలకు ఆదరణ లేదా? 


2. తాళ్లపాక తిమ్మక్క పేర్కొన్న మువ్వ గోపాలుడు మాటేమిటి?  శ్షేత్రయ్యకు ఆస్ట ఇప 
అతడేల కారాదు? అయివుండరాదు? 


"౩. రృష్ణామండలం వాడయితే ఆ ప్రాంతాన్ని ఎరుగనట్టు ఎందుకు ఊరుకున్నాడు? ఆ 
పరగణాలలో ఎందరో ప్రభువులుండికే - ఒక్కడూ ఈ 'మహాకవిని గుర్తించి 
ఆదరించనేలేదా? కృష్ణామండలంలో క్షేత్రయ్య పదాల వ్రాతప్రతి మచ్చుకైనా 
ఈనాటికీ దొరక్కపోవడానికిన్నీ ఏమిటీ హేతువు? 


ఉవి తేల్చుకోవలసిన ప్రశ్నలే. విస్సా అప్పారావుగారు పరిశోధనలు చేయకముందూ 
క్షేత్రయ్య స్వగ్రామం నుంచి మూడురకాల వాదాలున్నాయి. ముగ్గురు దక్షిణాది ప్రముఖులు 
వాటిని తెలియజేశారు, 


1. టియర్‌: వాసుదేవన్‌గారు - కృష్ణా క 2 మొవ్వ 
2, వ ఆర్‌. శ్రీనివాసఅయ్యంగారు: ఉత్తరార్కాడు జిల్లా మోవపురం.3 
3. పి. సాంబమూర్తి ప్రభృతులు - చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా మువ్వల 


వారి పల్లె. 


ఈ మూడు వాదాలలో మూడవ పవనే షత మొదటిదానినే 
అప్పారావుగారు స్వీకరించి నిరూపించడానికి ప్రయత్నించారు. శ్రీనివాస అయ్యంగారు 
_ చెప్పిన మోవపురి ఎందుకు క్షేత్రయ్య స్వగ్రామం కాలేదో వారు ఖండీంచడానికైనా 
ప్రయత్నించలేదు. “కృష్టా జిల్లాలోని మువ్వ తప్పించి ఇంకెక్కడా మువ్వపురి లేదు' అని 
Na WD DIOR WN OUND NT 
' రాజమహేంద్రవరము, 1956. ' 


3. ఉత్తరార్కాడులో మోవూరు. లేదు. దక్షిణార్కాడు జిల్లాలో చిదంబరం తాలూకాలో వుంది. 
' చూ! List of Villages of Madras Presidency (1924) ౧. 41 


క్షేత్రయ్య 669 


విస్సావారు అభిప్రాయపడ్డారు. అయితే దక్షిణాదిన మోవ అనే పదభాగాలున్న గ్రామాలకు 
కొదవలేదు. చూడండి. 


| చెంగల్పట్టు జిల్లా తిరువళ్ళూరు తాలూకాలో మోమవూరు 

. ఉత్తరార్కాడు జిల్లా అరణీ తాలూకాలో మువ్వాంపళ్లం 

. దక్షిణార్కాడు జిల్లా చిదంబరం తాలూకాలో మోవూరు 

. తంజావూరు జిల్లా అరంతాంగి తాలూకాలో మూవనూరుఉరక్కడై 
. తంజావూరు జిల్లా మన్నారుగుడి తాలూకాలో మూవనల్తూరు 
. తంజావూరు జిల్లా మాయవరం తాలూకాలో ' మూవలూరు 


వీటిలో ఏ ఒక్కటైనా క్షేత్రయ్య స్వగ్రామం ఎందుకు కాకూడదు? నిజానికి ఈ 
గ్రామాలలో ప్రతిదాన్నీ ఖండిస్తేనేగాని కృష్ణా జిల్లా మొవ్వను స్వీకరించరాదు. క్షేత్రయ్య 
దర్శించిన క్షేత్రాలు 18 లెక్కకు 'తేలుతున్నాయి. అందులో సగం చెంగల్చట్టు జిల్లా 
మోవూరుకు నూరుమైళ్ళ కైవారంలో ఉన్నాయి. నేను దక్షిణాదిని ఉన్న మూడు మోవూరు 
(గామాలు చూశాను. వాటి వివరాలు తెలుపుతాను. 


రా ౮౫2 (౧ స =~ 


తిరువళ్ళూరు దగ్గర మోవూరు: ఇది సుప్రసిద్ధమైన వీరరాఘవక్షేత్రానికి అయిదారు 
మైళ్ళ దూరంలో వుంది. తిరువళ్ళూరు వీరరాఘవునిపై క్షేత్రయ్య పదాలు చెప్పాడు. 
క్రీశ. 1600 ప్రాంతాలలో ఈ ప్రదేశం తెలుగు కవిత్వం మారుమోగుతూ వుండేది. 
చింతలపల్లి కవులలో వాసీకెక్కిన వీరరాఘవుడు, టేకుమళ్ళ రంగశాయి తిరువళ్లూరు 
వాళ్ళే. క్షేత్రయ్య ఈ ప్రాంతాలవాడు కావచ్చునని మోవూరుకు వెళ్ళాను. అది కుగ్రామం. 
రెండు మూడు వందల సంవత్సరాల కిందట అక్కడ కురుంబ గొల్లలు ఉండేవారట. 
కొందరు తెలుగురెడ్లు ఎక్కడో మోవూరునుంచి వలసవచ్చి ఇక్కడ ఆ పేరు పెట్టుకొన్నారు. 
ప్రతిష్ట జరిగిన దేవాలయం ఏదీ లేదు. 


కొడియాళ మోవూరు: దక్షిణార్కాడుజిల్లాలోని మరొక సుప్రసిద్ధ క్షేత్రం చిదంబరం. 
దీనినే తిల్లవూ పిలిచేవారు. తిల్ల గోవిందరాజులపై క్షేత్రయ్య కొన్ని పదాలు చెప్పాడు. 
చిదంబరానికి ఏడెనిమిది మైళ్ళ దూరంలో మోవూరు అనే గ్రామం ఒకటి ఉంది. దీనినే 
కొడియాళమోవూరు అంటారు. ఇదికూడా తిరువళ్లూరు దగ్గర నున్న మోవూరులాంటి 
కుగ్రామం. అమ్మవారిగుడి తప్ప మరే ఆలయాలూ ఇక్కడ లేవు. 


ముట్టం - మోవూరు!: ఇది కూడా చిదంబరం తాలూకాలోనే ఉంది. చిదంబరానికి 
పాతికమైళ్ళ దూరంలో నున్న కాట్టుమన్నారు గుడికి సమీపంలో ఈ మోవూరు ఉంది. 
కొడియాళ మోవూరుకూ, దీనికీ తేడా తెలియడానికి దీనిని పక్కనున్న ముట్టం గ్రామంతో 
కలిపి 'ముట్టం - మోవూరు' అని పిలుస్తారు. వీటిలో ముట్టం గ్రామం.చాలా ప్రాచీనమైనద. 
విజయరాఘవనాయకుడు డచ్చివారికి కట్టడిచేసిన పది గ్రామాలలో ముట్టం ఒకటి. ఈ 


4. The Nagapatnam grant from the Batavia Museum. K.A. Nilakanta Sastry, M.A., Proceedings 
of the Indian Historical Records Commission, 1937 Vol.XIV Page 42. & శాసనాన్ని 
నిడుదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. - “దక్షిణదేశీయాంధ్ర-వాజ్యయం'', పుట 548. 


670 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గ్రామానికి పక్కనున్న మోవూరు కూడా నాయకరాజుల కాలంలో ఉన్నదనే 
భావించవచ్చు. ఇది ఇప్పుడు సుమారయిన గ్రామం. పూర్వం ఒక వీధి వీధంతా బ్రాహ్మణ 
వాడకట్టు ఉండేదట. ఇవాళ నాలుగైదు కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రస్తుతం 
తెలుగువాళ్ళే కరగణీకం చేస్తున్నారు. అయినా ఈ మోవూరు క్షేత్రయ్య స్వగ్రామం అనడానికి 
ఆస్కారం మరింత పరిశోధన జేస్టీగాని లభించదు. ఈ గ్రామం ప్రొచీనమేగాని ఇక్కడ 
గోపాలస్వామి గుడి ఏదీ లేదు. రెండు ఆలయాలున్నాయి. ఒకటి శివాలయం. రెండోది 
లక్ష్మీనారాయణ పెరుమాళ్ళది. నాయకరాజుల కాలంనాటి గ్రామమే అయినా దీనికి 
మోవూరు అనే పేరు ఎప్పటినుంచి ఉందో తెలియదు. మధ్యలో ఎవరో చంద్రశేఖర 
పై యారు పాలించడంవల్ల ఈ గ్రామానికి కొన్నాళ్లు చం ద్రశేఖరపురం అనే నామాంతరం 
ఉండేదని కొందరు స్థానికులు చెప్తారు, అ 


దక్షిణాన ఉన్న ఇతర “మోవ' గ్రామాలను కూడా చూసి ఆ తరువాత క్షేత్రయ్య 
స్వగ్రామం ఏదో నిర్ణయించడం బాగుంటుంది. ఆనాటి 'మూవ' నేటికీ అదే పేరుతో ఉందో 
లేదో నిర్ణయించాలి: చాలా పరిశోధన జరగాలి. క్లేత్రయ్య ఏ ఊరివాడో తేలకపోయినా 
అతని జీవితచరిత్రను కొంత కాకపోతీ కొంతయినా ఊహించవచ్చు. 


క్షేతయ్య అసలు పేరు - విస్సా అప్పారావు చెప్పినట్టు వరదయ్యే కావచ్చు. అతడు 
చిన్నతనంలో ఒక సానిపిల్లతో స్నేహం కట్టి ఉండవచ్చు. ఆ ప్రణయాన్నే చాలా మటుకు 
మువ్వగోపాలపదాలలో అతడు ప్రతిఫలింపజేసి ఉండవచ్చు. ఈ జీవితచరిత్ర ఇలా 
నడవడానికి, అతడు కృష్టా జిల్లాలోని మొవ్వలోనే జన్మించనక్కరలేదు. అతడు దక్షిణాన 
ఉన్న ఏదో మోవూరులో పుట్టి పెరిగాడు. ' కంచిలో చదువుకొన్నాడు అని 
ఊహించవచ్చును. చిన్నప్పటినుంచీ “సూనశరుని పాటలు సౌంపుమీర “పాడుకొంటూ 
ఉండేవాడు. -తాళ్లపాక! అన్నమయ్యగారి శృంగార కీర్సనలన్నీ కరతలామలకం 
చేసుకొన్నాడు. ఆ బాణీలు అలవరచుకొని సొంత గొంతుక విప్పాడు. అన్నమయ్య ఆదిలో 
ఎన్నో క్షేత్రాలు దర్శించాడు. వెళ్ళిన ఊళ్ళో ప్రతి దేవుజ్జీ వెంకటేశునిగా భావించి 
వేంకటేశముద్రతో కీర్షనలు రచించాడు. ఉదాహరణకు, మధుర చొక్కనాధునిపై రచించిన 
సంకీర్షనలో ముద్ర ఇలా వేశాడు: “పూనిక వెంకటాద్రి నుండి వచ్చి నను గూడె 
సూనాస్తుగురుడైన చొక్కనాథుడు. అలాగే 'శృంగారాలే తరచాయె శ్రీరంగనాథ అని . 
పాడుతూ శ్రీ, వెంకటా ద్రిమీద చేకొని నిల్పితివి. యేవేళ చూచిన నీవె యిటు శ్రీరంగనాథ'' 
అన్నాడు.” ఇలాగ ఇతర క్షేత్రాల దేవుళ్ళకు తన ఇష్టదై దైవంతో అభేదం కల్పించే తారుకాణలు 
అన్నమయ్యగారి రచనలలో కోకొల్లలు ఉం... తాళ్ళపాక కవుల రచనలన్నీ పుణికి 
పుచ్చుకొన్న క్షేత్రయ్య ఆ అభేదముద్రను అన్నమయ్యదగ్గిరి నేర్చుకొని ఏవూరు వెళ్ళినా ఆ 
దేవుణ్ణీ 'మువ్వ గోపాల అని పిలిచి పదాలు వ్రాశాడు. 
5. ముట్టం - మోవూరు గ్రామకరణం శ్రీ అత్తనూరు రామస్వామిగారు తెలుగువారే. ఆయన ఈ 
అలయ! నాకు చూపించిన వివరాలు చెప్పారు. అందుకు కృతబ్ఞజ్జి. 


6. తాళ్లపాక కవుల కృతులు : శృంగారసంకీర్ణనలు - 3వే సంపుటి, పుట 159. 
7. . అందులోనే పుట 162. 


క్షేత్రయ్య 671 


కంచిలో క్షేతయ్యకు మీసాల నూత్నయౌవనం వచ్చి వుంటుంది. కాంచీపురం 
నిజంగా శృంగారదేవతకు కాంచీధామమే. “కంచి అరవత లసమాస్తు ఖడ్గలతలు' అని 
శ్రీనాథుడు కీర్ణించాడు.్‌ ఈ సంగతి స్వానుభవంపై తెలుసుకొని క్షేత్రయ్య *“కాయజుని 
తలిరు పదను కత్తులయ్య ఈ చెలులు" అని పాడాడు. అతడా ఊరిలో ఉన్నప్పుడు ఒక 
చిన్నదానిని వబచాడు. ఆ సానిపాప చాలా వైభవం కలది. అడపకత్తిలు గల సిరి 
సంపదలున్నాయి (వి. 122). ఆమెను క్షేత్రయ్య చూశాడు: మోహించాడు. కబురు పెట్టాడు. 
“చక్కని యీ చెలిని గూడని జన్మమేమిటికి జన్మమే” అన్నాడట. ఈ సంగతి చెప్పిన 
దూతిక “ఇంతిరో వరదునికి నీపై నెంత మోహమే”' అని ఆశ్చర్యపోయింది. ఆ సానిపాప పేరు 
పేరుందేవి. ఆమెకూడా వరదుని చూసి మనసుపడింది. “నా మనసువంటిది నీ మనసైతే నా 
నోము ఫలమీడేరురా- అదికాక వేమారు చెరకున పండు పండినట్లు వేడుక లినుమడించేరా 
ఓరోరి వరది' అని ఆమె భావించింది. అప్పటికే వరదుడు కంచిలో చాలా గంథసాంగుడు. 
“ననుబోటిసఖులెల్ల నీవు నాసఖుడంటే వినసంతోషమై యుండురా” అని ఆమె 
అనుకొంది. “ఎనసిన తమ రహస్యమిది నీకె తెలియు, నేనెవరితో విన్నవింతురా' అని 
దాచుకొంది, (గి. ౩-62) ' 


వరదుడు వచ్చాడు. అతని వద్దకు వెళ్ళమన్నారు చెలులు. “చిన్నదాన నేనేమెరుగ 
సిగాయెనమ్మా” అని తలతిప్పుకొని నవ్వుకొంది. 'మదన శాస్త్రము నేను చదివినదానగాను 
సదయుడని వానితోను సరసమాడుదు నేను” అని బిడియపడింది (వి.174). ఆ రాత్రి వాళ్ళ 
కలయిక “చక్కర వలె నున్నది చల్లనై ఉన్నది. కలిసి మెలసి ఉంటే నిద్దురరాదు'' (వి. 213). 
అలసి సొలసి ఉంటే ఆమె ఉరముపై వరదుడు పడుకొన్నాడు. తెల్లవారింది. శాంతరసం 
మూర్తీభవించినట్టు “మగువ తన కేళికామందిరము వెడలి" వెళ్ళడం వరదుడు చూశాడు 
(వి.248). అతడంటే పేరుందేవికి ఉన్నంత ప్రేమ ఆ వాడకట్టులోని ప్రతి వెలయాలికీ ఉంది. 
అతనిపై అందరూ కన్నువేశార్తు.ఇఛచరదుణ్ణీ ఎక్కడ, దాచుకోవడమనే పెద్ద సమస్య ' 
వేచ్చిపడిందామెకు. అతను వచ్చేదారిలో అడ్డంపడి మొక్కేవాళ్ళూ మోవి ఇవ్వమనేవాళ్ళూ, 
పైట తీసి పరవసింప చేసేవాళ్ళూ, నోరువిడిచి 'నన్నుంచుకో? మనేవాళ్ళూ కోకొల్లలు. 
(ఐ- 187) 

నిజానికి వరదుడు వంచకుడు. 'కొత్తవలపురెణ్లాళ్ళు' పేరుందేవిని విడిచి ఇతరచోట్ల 
విహరించాడు (వి.221). అతళ్ఞో పిలిపించాలనుకొందా ముద్దరాలు. కబురు పెట్టించింది. 
దూతిక వెడితీ “ఎవరు నువ్వు అన్నాడు. పంపించిన వలపువక్కాణం తెరచి చదువలేదు, 
అయితే ముద్దియదయ మరువకుమని ముమ్మాటికీ చెప్పమన్నాడట. అంచేత వచ్చేమనసో 
రానిమనసో తెలుసుకోమని దూతిక అన్నది (వి-283). ఆయినా వరదుడు రాలేదు. అతడు 
రాకపోతీ 'వలరాయుడున్నాడు నేనున్నాను' అని ఆమె నిస్పృహ చెందింది (వి.184). ఆతడు 
వస్తాడని మళ్ళీ ఆశలు పెట్టుకొంది. రాగానే బెట్టు చేయాలనుకొంది. అతడు పడకిల్లు 
చొచ్చితీ నిద్దర లేపవద్దని చెప్పమంది. నాలుగైదు దినాలదాకా బతిమాలించాక గాని 


8. కాశీఖండం, ౩-109 


672 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


భయం పుట్టబోదంది (వి.302). అయితే అతడు రాగానే వాని మోము చూచినప్పుడే 
వలపుగెట్టించి చాలా 'ఈనినమలినాటికోప' మెక్కడికో పోయింది. 


అతడు వచ్చాక 'మునపటివలె నాపై నెనరున్నదో' అని అడిగింది. 'చిన్ననాటినుంచి 
చేసిన దెంచక నన్ను చౌకచేసేది న్యాయమా? అని అడిగింది (వి-257). “ముంచేవో దరి 
చేర్చేవో మోహాంబుథిలో'* అని విన్నవించుకొంది (ఐ-153). వాళ్లు మళ్ళీ కలుసుకొన్నాక 
ఎన్నాళ్లు సుఖంగా గడిపారో తెలియదు. ఒకనాడు 'ఈ రాతిరే పైన'మన్నాడు. అమెను విడిచి 
వెళ్ళిపోతున్నాడు. 'తాళగలనా? కంచి వరదా! నే నిన్ను నెడబాయ' అని ఆమె వాపోయింది. 
' అతడు వెళ్ళక తప్పలేదు. ఆమె ఆ కడసారి వీడ్కోలును మరచిపోలేకపోయింది. *'తిన్నగ 
ఊరికి పోవుచు నన్నే తిరిగి తిరిగి చూసిన వగలెన్ని తలచుకొందునమ్మా'' అని చింతించింది 
(వి-100). అతనితోపాటు ఊరికి వెళ్లడం భావ్యం అనుకొంది. 'ఊరికి పోక నీడుండేది 
మేర?” అని బాధపడింది. వెళ్ళిందో లేదో తెలియదు. మళ్ళీ వాళ్ళు కలుసుకొన్నారో లేదో 
కూడా ఊహించలేం. 


ఇదీ క్షేత్రయ్య పదాలనుండి మనం క్రోడీకరింపతగ్గ అతని ప్రేమ కథ. అతని పేరు 
వరదయ్యే అనీ, అతడు తన కథనే 'కంచివరద', “వరద' అనే ఉపముద్రలున్న పదాలలో 
చెప్పాడనీ మనం భావించడం సమంజసమయినప్పుడే ఈ కథకి కాళ్ళూ చేతులూ ఉంటాయి. 
క్షేత్రయ్య చెప్పిన వందలాది పదాలలో దాదాపు ముప్పయి పదాలలో మాత్రం కంచివరద, 
వరద, కరిగిరివరద, ఇభరాజవరద అనే ఉపముద్రలున్నాయి. వాటి వివరాలు ఇవీ. 


కంచివరద: విస్సావారి ప్రతిలో 77, 100, 122, 153, 154, 170, 173, 174, 187, 
213, 221, 226, 248, 257, 283, 302; గిడుగువారి ప్రతిలో 3-56. మొత్తం- 17. 


వరద: విస్సావారి ప్రతిలో ౩2, 43, 93, 148, 184, 227; గిడుగువారి ప్రతిలో ౩-62, 
మొతం - 7 


కరిగిరివరద: విస్సావారి ప్రతి 83, 309. షరా. వి. 302లో కంచి వరద, కరిగిరివరద 
అనే రెండు ఉపముద్రలు ఉన్నాయి. మొత్తం - 2 


ఇభరాజవరద: విస్సావారి ప్రతి 51. మొత్తం - 1 


మువ్వ గోపాల ముద్ర లేని పదాలలో వరదుని పేరున్నవి గిడుగువారి ప్రతిలో 
4(?)-14, (9) 22. 


ఈ ఉపముద్రలున్న పదాలలో కాక వేరే సాధారణ పదాలలో కూడా క్షేత్రయ్య 
జీవితం ప్రతిబింబిస్తుంది. నిజానికి విస్సా అప్పారావుగారు ఇతర పదాలలోంచి కూడా 
అతని కథను ఊహించారు. “పిలువనంపె నన్నీవేళ అనే పదంలోని రెండవ చరణంలో ఇలా 
ఉంది: 

9. గి, 1-48. ఇందులో వరదముద్ర లేదు. 


క్షేత్రయ్య 673 


ఎమ్మెకాడు నేను నెనసిన చిన్ననాడే 

సమ్మతిగా నొకచోట జదువుచుండగ. 

నమ్మిన వేడుకతో భామ నీవు ప్రొఢవైతే 

కమ్మవిల్తుని కేళి కలిసేమన్నది నిజమై పిలువనంపె (వి-237) 


ఈ చరణంవల్ల వరదయ్యా, అతని ప్రేయసీ కలిసి చదువుకొన్నారని విస్సావారు 
ఊహించారు.ే** అయితే ఇందులో' అల మువ్వ గోపాలుడగు' వెంకటేశుని కథే గాని 
వరదయ్య కథ లేదు. అలాగే క్షేత్రయ్య అసామాన్యతను ఊహించడానికి తీసుకొన్న 
'సామాన్యముకాడే వాని పొండు' అనే పదం కూడా వరదయ్యకు సంబంధించినది కాదు. అ 
అది విజయరాఘవ నాయకునిపైన క్షేత్రయ్య చెప్పిన పదం. 


వాస్తవానికి క్షేత్రయ్య జీవిత చరిత్రను ఊహించడానికి అతడు తన పదాలలో చెప్పిన 
విటుల కథలను గాక, అతనికి ఏయే చారిత్రక వ్యక్తులతో సంబంధం ఉందో చూడాలి. 
దాని ప్రకారం అతని జీవితగాథను ప్రతిపాదించాలి. క్షేత్రయ్య స్వగ్రామం చెంజి 
మండలానికి దగ్గిరలో ఉండవచ్చు. ఆతడు విద్యాభ్యాసం ముగించుక్షొని, ఆ కాలంలో 
చెంజీనీ పాలిస్తున్న తుపాకుల వెంకటకృష్ణయ్య ఆశ్రయం సంపాదించుకొన్నాడు. ఆ ప్రభువు 
మీద ఎన్ని పదాలు చెప్పాడో తెలియదుగాని నేడు ముచ్చటగా మూడు మాత్రమే 
దొరికాయి. ఇక నాయిక ఇలా తన సవతుల గురించి చెప్పుకొంది. 


ఓయమ్మ వీరెంత ఓర్వజాలరమ్మ 
సోయగమున తుపాకి కృష్ణుడు నేను గూడియుంటే. 


పంటికొద్దీ నామోవిపై విభుడు నొక్కిన 

గంటు జూచి నవ్వే నా కలికి 

జంటబాయక నాతో ముచ్చటలాడవద్దని 
కొంటెతనమున గసరుకొనియె నా మగువ - ఓయమ్మ, 


ఒత్తి వాని మోవి నామోవిపై నుంచగా జూచి 
బత్తిగాదనియె నా తరుణి 

హత్తి మోవితో మడుపులందీయ వెరగంది 

యిత్తరి యివిగాక దయలనియె నాయింతి - ఓయమ్మ. 


వన్నైమీర విభుడు నావద్దకీ రాగానె మొక్కితె 

ఎన్ని నేర్చెననియె నాభామ 

నన్ను గూడి తుపాకి కృష్ణ పరనాథు డాధరించితె 
తన్ను తిట్టుకొనియె నా తామరసనేత్రి - ఓయమ్మ, (గి. 3-40) 


. “క్షేత్రయ్య పదములు' - విస్సావారి సంపాదకత్వం, పీఠిక, పుట 12. 
11. అందులోనే - పీరిక, పుట 14. 


674 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


క్షేతయ్య ఆశ్రయించిన ఈ తుపాకులరాయడు 'గొప్ప సరదారై యుండవలెను' అని 
విస్సా అప్పారావుగారు భావించారు. కాని ఈ పదంవల్ల తుపాకి కృష్ణుడు నరనాథుడని 
స్పష్టమవుతోంది. చెంజి నాయకరాజ్యాన్ని క్రీ.శ1620 దాకా కృష్ణప్పనాయకుడు 
పాలించాడు. ఇతణ్ణే ఒకసారి తంజావూరు రఘునాథనాయకుడు క్రీ.శ. 1595 ప్రాంతాలలో 
రాయ కారాగారంనుండి విడుదల చేయించాడు. ఈ కృష్ణప్పనాయకుడు వీరవైష్టవుడు. 
ఇతని మండలంలో చిధంబరం అనే “క్షేత్రం ఉంది. . అది ఆదినుంచీ శైవక్షీ త్రం. అయితే 
వైష్ణవులు దీనిని తమ పట్టుకొమ్మగా మార్చడానికి చాలా ప్రయత్నాలు ఎన్నో శతాబ్దాల 
నుంచీ చేస్తున్నారు. శైవులు ప్రతిఘటిస్తూ వచ్చారు. కృష్ణప్పనాయకుని హయాంలో శ్రుతి 
మించింది. కృష్ణప్ప రాయ కారాగారంనుండి విడుదల కాగానే క్రీశ 1597లో 
చిదంబరంలోని వైష్ణవ దేవాలయాలకు స్వయంగా మరమ్మత్తును చేయించాడు. 


ఫవక్షిత్రంలో వైష్ణవ విగ్రహం ప్రతిష్టింపదలచాడు. శైవ ధర్మకర్ణలు ప్రతిఘటించారు. 
కృష్ణపష్పనాయకుడు లక్ష ్యపెట్టలేదు. ఆ పేదభక్తులు దేవాలయం గోపురం ఎక్కి కిందికి 
దుమికి ప్రాణత్యాగం చేసుకొంటామని హెచ్చరిక చేశారు. కృష్ణప్ప పెడచెవిన పెట్టాడు. అన్న 
ప్రకారం ఒక ధర్మకర్త ఆత్మార్పణ చేశాడు, కృష్ణప్ప చూసీ చూడనట్టు ఊరుకుని 
మరమ్మత్తులు కొనసాగించాడు. ఒకరి తరువాత ఒకరు చొప్పున ఇరవైమంది శైవులు ఇలాగ 
గోపురంమీద నుంచి దుమికి ప్రాణాలు ఇచ్చారు. ప్రజలు రెచ్చిపోయారు, 
కృష్ణప్పనాయకుడు ఆగ్రహించాడు. ప్రజలపై తుపాకులు పేల్పించాడు. ఒక ఇల్లాలు 
క్రోధావేశంతో గొంతుక ఉత్తరించుకుంది.!* అయితీ పేదవాళ్ల కోపం పెదవికే కాక 
ప్రాణాలకే చేట్టెంది. తుపాకుల బలంతో కృష్ణప్ప నాయకుడు తన ఆశయం నెరవేర్చుకొని, 
చిదంబరంలో “గోవిందరాజులను ప్రతిష్టించాడు. . 


ఆదిలో చిదంబరం ప్రాంతాలలో అగరుచెట్లు చాలా ఉండేవి. వాటిని తిల్లచెట్లు 
అంటారు. అందువల్ల ఆ ప్రాంతాలకు “తిల్లారణ్యం' అని సంస్క తీకరించి పేరు పెట్టారు. 
చిదంబరాన్ని తిల్ల అని స్థానికులు వ్యవహరించేవారు. గోవిందరాజస్వామిని తిల్ల 
గోవిందరాజని క్షేత్రయ్య స్తుతించాడు., ఈ, దైవంపై అతడు చెప్పిన పదాలలో నేడు 
4 మాత్రమే దొరుకుతున్నాయి (గిడుగువారి ప్రతిలో 1-41, 1-147, 1-63, 3-77). తన 
పోషకుడు తుపాకులతో ప్రతిష్టించిన దైవంపైన క్షేత్రయ్య నాలుగు పదాలనే చెప్పాడా! ఇంకా 
ఎన్నో చెప్పి ఉంటాడు. ఆతడు తుపాకులరాయడిపై కూడా అనేకం చెప్పాడనుకోవచ్చు. 
వాటిలో కనీసం మూడైనా కాలగర్భంలో కలవకుండా మిగలడం విశేషమే. 


చెంజి కృష్ణప్పనాయకుడు క్రీ.శ. 1580 నుండి 1620 దాకా పాలించాడని చారి త్రకులు 
భావిస్తున్నారు." క్షేత్రయ్య కీర్తించిన ప్రభువితడే అయితే క్రీశ. 1620లో ఇతడు గతించాక 


12. విస్సావారి “క్షేత్రయ్య పదములు” - పీరిక, పుట 20. 
13. A History of Gingee and 1ట Rulers - by Rao Bahadur 6.5. Srinivasachan, P.121. a 


“14. The City of Gingee at the end of the 16th century - by Rev. Hears, Indian Antiquary, ౪01.54, 
March 1925. 


క్షేత్రయ్య 675 


వేరే ఆశ్రయం ఆర్థించుతూ క్షేత్రయ్య పోయి ఉంటాడని భావించవచ్చు. తంజావూరులో 
రఘునాథనాయకుణ్ణి అతడు దర్శించినప్పుడు 'ఎందుకొచ్చా'వని ఆ ప్రభువు అడిగాడు. 
అప్పుడు మువ్వగోపాల భక్తుడైన కయ. ఇలా సమాధానం చెప్పాడని లోకులు 
చెప్పుకొన్నారు.!్‌ 

తయు తామె వత్తు రర్గులు - క్రమ మెరిగిన దాత కడకు,: రమ్మన్నారా 

కమలంబు లున్న చోటికి - భమరరబుల నచ్యుతేండ్ర రఘునాధనృపా। 


ఈ సమాధానానికి రఘునాథుడు సంతోషించి ఉంటాడు. కాని అటువంటి ప్రశ్నకు 
ఇటువంటి జవాబులు చెప్పడం క్రొత్తేమీ కాదు. చింతలపూడి ఎల్లన్న తన 
రాధామాధవంలో అంతకు నూరేళ్ల క్రిందటే ఇలా వ్రాశాడు: 


సరసులు చిత్తగింపుడని చాటను మామకవాణి సన్మనో 
హర యగునేని వారి హృదయంబుల కింపానరింపకున్నెై, యె 
వ్వరు పిలువంగవచ్చి యళివర్గము లాత్మల జొక్కు డేనియల్‌ 
గురియు ప్రసూనగుచ్చభర కుంచిత మల్లిమతల్లి కావనిన్‌. 
(రాధామాధవం, 1-16) 


తన ప్రాచీనుల పద్యాలలోని యుక్తిని అనుసరించి రఘునాథుని కొలువులో పద్యం 
చెప్పిన క్షేత్రయ్య ఆ నాయక రాజుపైన పద్యాలు చెప్పాడో లేదో గాని చేమకూర 
వెంకటరాజుగారి పద్యాలను అనువదించి కొన్ని రచనలు చేశాడు. విజయవిలాసంలో 
సుభద్ర తన మేనబావను “ఎగుభుజంబులవాడు మృగరాజ మధ్యంబు బుడికి పుచ్చుకొను 
నెన్నడుము వాడు' అని వర్షించినట్లు వెంకటరాజుగారు వ్రాశారు (2- 164). ఈ పద్యంలోని 
భావాలను వారు తాళ్ళపాక తిమ్మక్కగారి ద్విపదలోంచి తీసుకొన్నారో లేదో దేవుడికే 
తెలియాలిగాని చేమకూరవారి పద్యం చదివాకనే బహుశా క్షేత్రయ్య ఈ క్రింది పద్యం 
అ 

ఎంత చక్కని వాడే నాసామి వీ - డెంత చక్కనివాడే 

ఇంతి మువ్షగోపాలుడు సంతతము నోమీది 

సంతోషము చేసెనే “ఎంత” 

మొలక నవ్యులవాడె ముద్దు మాటలవాడి 

తళుకారు చెక్కుటద్దముల వాడె 

తలిరాకు జిగి దెగడ దగు మోవి కలవాడె 

తెలదమ్మిరేకు కన్నుల నమరువాడె | “ఎంత” 


చిరుతప్రాయమువాడె చెలువొందు విదియచం 
దురు గేరునొసలచే మెరయువాడే 


15. మండ లక్ష్మీనరసింహకవి తన ఆంధ్రకౌముదిలో దీనిని చెప్పాడు. "మువ్వ గోపాలభక్తిన క్షేత్రజ్ఞ కవి 
ఉక్తత్నాచ్చ' అని పద్యం ఉదాహరించాడు. 


676 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెరకు విల్తుని గన్న దొరవలె నున్నాడే 
మెరుగు చామనచాయ మేనమరువాడే “ఎంతే” 


పొదలు కెందామరల పెంపొందు పదములవాడే 

కొదమసింగపు నడుము కొమరమరువాడే 

మదకరి కరముల మరుపు చేతులవాడే 

సుదతి మువ్వగోపాలు డెంతసాగసుగలవాడే “ఎంత” (విస్సా. 73) 


రఘునాథనాయకుని ఆస్థానంలో ఎన్నాళ్ళున్నాడో తెలియదుగాని క్షేత్రయ్య 
తంజావూరునుండి మధురకు వెళ్ళాడని భావించవచ్చు. అప్పుడు మధురను తిరుమల 
నాయకుడు పాలిస్తూ ఉండేవాడు. అతడు క్షేత్రయ్యను ఆదరించాడు. ఆదినుంచీ చెంజి, 
మధుర నాయకులకు ప్రాణస్నేహం. ఈ రెండు రాజ్యూాలవారూ కలిసికట్టుగానే 
రాయసింహాసనంపై తిరుగుబాట్లు చేస్తూ వచ్చారు. చెంజి కృష్ణప్ప పోషణలో కొన్నాళ్లున్న 
క్షేతయ్యను తిరుమల నాయకుడు గౌరవించడంలో ఆశ్చర్యం లేదు. అతడు మంచి 
బహుమానమొసగి ఎదుట కూర్చోమని చెప్పి పదాలు చెప్పించుకొన్నాడు. మధురలో 
క్షేత్రయ్య రెండువేల పదాలు పాడి ఎంచుకోమన్నాడట. అప్పుడు చదురుమీద నున్న సామికి 
సంతోషమైందట. మధురలో క్షేతయ్య పాడినవన్నీ మువ్వగోపాలపదాలే కావచ్చు. అతడు 
తిరుమలేంద్రుని పై ఏమైనా రచనలు చేశాడో లేదో తెలియదు. ఈ నాయకరాజు క్రీ.శ. 1623 
నుండి 1659 దాకా పాలించాడు. ఈ 36 సంవత్సరాలలో ఏ ఒకటి రెండేళ్ళో మధురలో 
ఉండి ఉంటాడు. తరువాత తంజావూరు చేరి విజయరాఘవుని ఆశ్రయించినట్టు చెప్పవచ్చు. 
క్రీ.శ 1633లో విజయరాఘవుడు పట్టం కట్టుకొన్నాడు. అతడు ప్రబంధ రచనలకన్న 
మధురకవితలనే మన్నన చేసే రసికుడు; క్షేత్రయ్య కీర్తి విని అతణ్ణి రప్పించుకొని ఉంటాడు. 
చలువ చప్పరంలో ఉన్న విజయరాఘవుడు మనుజుల వెంబడిని తన పొడగాంచి 
పలుకరించగానే క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడట. 


మువ్వగోపాలుని శృంగారలీలలకన్నా మితిమించిన విహారాలు చేసే 
విజయరాఘవుడు తనమీద కూడా ఎన్నోపదాలను క్షేత్రయ్య చేత చెప్పించుకొన్నాడు. 
వాటిలో 12 మాత్రమే నేడు మిగిలాయి. విజయరాఘవుని విపరీత చర్యలకు, క్షేత్రయ్య 
విచ్చలవిడి పదాలకు సరిపోయింది. విజయరాఘవుడు పల్లకీదొర. అందుచేత కనపడ్డ 
ప్రతిస్త్రీ పైటపై చెయ్యి వేయగలడు. అది క్షేత్రయ్య వర్ణించగలడు (గి. 2-98). తన విశ్చంఖల 
విహారాన్ని కీర్తించే క్షేత్రయ్య అంటే విజయరాఘమవునకు అభిమానం, ఇతర ఆస్థాన కవులకు 
ఉక్రోషం సహజంగా పెరుగుతూ ఉంటాయి. ప్రతి పదంలోనూ క్షేత్రయ్య నాయకుణ్ణి “రా! 
కొట్టిస్తాడు - 'ఏరా' “పోరా? అని ఇంత చౌకచేసి పదకర్తను తున్నించడమేమిటని 
ఆస్థాన కవులు అఆక్షేపించారట. క్షేత్రయ్య ఇదీ విన్నాడు. తనలాంటి కవి మరొకడు లేడు 
కనుకనే రాజు తనను ఆరాధిస్తున్నాడని వాళ్లకు చెప్పాలనుకొన్నాడు. వాళ్ళలో ఏ ఒక్కరూ 
తన దరిదాపులకు రాలేరని బుజువు చేయదలచుకొన్నాడు. వెంటనే ఒక పదం ఇలా 
మొదలుపెట్టాడు: 


క్షేతయ్య | 677 


వదరక పోపోవె పోవే వాడేల వచ్చీని వద్దు రావద్దనవే! 
అదియొక్క యుగము వేరే జన్మ మిపుడు 
అత డెవ్వరో నే నెవ్వరో ॥'వదరక॥ 


నిచ్చ నిచ్చలు నేడే వచ్చీని రేపైన వచ్చీననుచు మదిలో 
నిచ్చలుగా బలువేడీ నిట్టూర్పులచేత నింతిరో పెదవులెండి 
హెచ్చైన వెన్నెల చిచ్చులరాత్రులు యెన్నెన్నో గడిపితి నిక నేటిమాటలే? ॥వదరక॥ 


వేలపుకా డీడే కదా వచ్చు ననుచు దెరుపులు చూచి వేసారితి 

సెలలెంచి యలసితి నిలువరాని ప్రేమ నెమ్మది నడుచుకొంటి 

కలకంఠ శుకవాదములు వినుచు మధుమాసములు గడిపి తీవట్టి ముచ్చట లిక నేలే 
Iవదరక॥ 

*భామరో శకునములడిగితి మువ్వగోపాలుడు వచ్చు ననుచు 

కామించి నాధుల గలయు చెలుల జూచి కరగి చింతనొందితీ, 


ఇక్కడిదాకా పదం చెప్పి చివరి చరణంలో కడమ పాదం ఎవరైనా పూరించమని సవాలుచేసి 
సేతుస్నానానికి వెళ్లిపోయాడట. ఆయన తిరిగి వచ్చాడు గాని అది పూరించవలసిన భావం 
ఏ ఒక్కరికీ రాలేదు. 'మీరే చెప్పండి' అన్నారట. అప్పుడు క్షేత్రయ్య తడుముకోకుండా. 


రామరామ ఈ మేనితో వాని - మోము జూడవలెనా మొదటి పొందే చాలు. 


అని పూరించాడు. కవులందరూ జోహారులు చేశారు. 'నువ్వు సాక్షాత్తూ మువ్వగోపాలుడివే 
అన్నారట., ఇలాంటి కొసమెరుపులలో కవి సాక్షాత్కరిస్తాడు. అయితే 'మొదటి పొందే 
చాలు” అనే భావం పదంలో చెప్పడం క్షేతయ్యకు కొత్తకాదు. ఇంకో రెండు పదాలలో 
వాడాడు. “ఇక నేలనే వాడి గొడవ?' అనే పదంలో “తొలిపొందె చాలు చాలు పదవే మీ 
చెలిచేతిలో దారపోసితిగదవే' అని నాయిక కట్టకడపట అనుకొంటుంది. (గి 1-50). 
ఇలాగే 'ఎందుకు నాపై బాళి' అనే పదంలో చివర 'తిల్లగోవింద, మునపటి పొందె చాలు” 
అనే ముగింపు ఉంది (గి. 1-63). ఒక భావాన్నిలా పలుసార్లు చెప్పడం కొంత సహజమే. 
ప్రతి మనిషికీ ఏదో ఊతపదం ఉన్నట్టు ప్రతికవికీ కొన్ని ఊతభావాలూ, ఊత సామెతలూ 
ఉంటాయి. అందని చ్రూనిపండ్లకు ఆశించడమనే సామెతకు బదులు బూరుగుపళ్లకు చిలక 
ఆశించడం అనేది వాడడం క్షేత్రయ్యకు ఇష్టం. గి. 1-64, 1-149, 2-52 పదాలలో ఇది 
కనబడుతుంది. క్షేత్రయ్య పదాలను కూలంకషంగా పరిశోధిస్తినే ఇలాంటి పోలికలు 
-- కనబడుతాయి గాని మామోలుగా చదివితే “క్షేత్రయ్య పదములన్నియును శృంగారరస 
భూయిష్టములై ఒక్క మచ్చుననేయున్నట్లు కనబడినను నే రెండు పదములలోని భావములు 
నొక్క తీరున నుండవు”' అనిపిస్తుంది. ఇలా అనిపించబట్టే విజయరాఘవుడు అంత 


16. గిడుగువారి “గ్షీత్రయ్య పదములు' - ప్రస్తావన, పుట ౫1 


678 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


గౌరవించాడు. పలుకరించుకోగానే వేయి పదాలు చెప్పించుకొన్నవాడు ప్రతిరోజూ ఎన్ని 
వినిపించుకొనేవాడో। 


విజయరాఘవుని పోషణలో క్షేత్రయ్య అట్టేకాలం లేడు. క్రీ.శ. 1646లో గోలకొండ 
సైన్యాలు దక్షిణాదికి వచ్చాయి. ఆ తరువాత అలాగ తంజావూరుపై దాడి చేస్తూనే 
ఉన్నాయి. నమ్ముకున్నవాళ్లను నట్టేట విడిచి విజయరాఘవుడు అడవులు పట్టాడు. 
గోలకొండ నైన్యాలు తంజావూరు ఒ.కొల్లకొట్టాయి గాని వాళ్ల సర్వాధికారి 
సాహిత్యాభిమాని కాబోలు. గోలకొండ సుల్తాను అబ్బుల్లా కుతుబ్‌షా పంపున మీర్‌జువ్లూ 
ఈ ప్రాంతాలపై దండెత్తాడు. అతడు క్షేత్రయ్యను ఆదరించి తానే పదాలు 
చెప్పించుకొన్నాడో, లేక గోలకొండకు పంపించాడో తెలియదు. బలవంతుడైన 
' గోలకొండ పాదుషా మెచ్చుకొని బహుమానమిచ్చి తులసిమూర్తి అనే కవితో వాదం పెట్టిస్తే 
40 రోజులలో ' 1500 పదాలు తాను చెప్పినట్టు ఒక పదంలో వివరించాడు. ఎక్కడెక్కడ 
ఎన్నెన్ని పదాలు తాను చెప్పీనదీ విపరిస్తూ క్షేత్రయ్య వ్రాసిన పదాన్ని మేరువపదం 
అంటారు, చూడండి. 

వేడుకతో నడుచుకొన్న విటరాయడే 

ఏడుమూడు తరాలనుండి యెందునాగాని యెవతె 

కూడుకొని మువ్వగోపాలుడు కృపగల్లిన విభుడు వేడు! 


మధుర తిరుమలేంద్రుడు మంచి బహుమాన మొసగి 

యెదుట కూర్చుండుమని యెన్నిన యిమ్మనెనే 

యిదిగో రెండువేల పదము లిపు డెంచుకొమ్మనిన 

చదురుమీదనే నున్న సామికి సంతోస మింతింత గాదె వేడు॥ 


అశిమీర తంజాపురి నెలకొన్న విజయరాఘవుని 

వెలయ మంజుల వెంబడి వేగమె పొడగాంచి 

చలువ చప్పరమున నుండగ చక్కగ వేయిపదముల 

పలుకరించుకోగానే బహుమాన మిచ్చె నావేళ వేడు॥ 


బలవంతుడై గోలకొండ పాదుషా బహుమానమిచ్చి 

తులసిమూర్తితో వాదుదలచె నావేళ 

వెలయ మువ్వగోపాలుడు వెయ్యిన్సే నూరు పదములు 

నలవది దినములలోన నన్ను గలిసి వినిపించెనే వేడు! 
ఈ పదంలో చెప్పిన లెక్కలనుబట్టి క్షేత్రయ్య పదాలు కనీసం 4500 ఉండి ఉండాలి. అయితే 
ఇవాళ 450 పదాలు కూడా లభించడం లేదు. తంజావూరులో విజయరాఘవుని మీద 
చెప్పిన వేయి పదాలలో మచ్చుకు కొన్నయినా దొరుకుతున్నాయిగానీ మధురలోనూ, 
గోలకొండలోనూ చెప్పిన వాటి వైనాలు నైతం తెలియవు. 

క్షేత్రయ్యను మెచ్చి బహుమానమిచ్చిన బలవంతుడైన గోలకొండ పాదుషా మరెవరో 
కాదు అబుల్‌ హసన్‌ తానీషా (క్రీ.శ. 1620-72) యే. ఇతడు సంగీత సాహిత్య పోషకుడు. 


క్షేత్రయ్య 679 


బడేసాహెబ్‌ అనే నామాంతరం గల అక్బర్‌ షా ఇతని సహాధ్యాయి. గురువు-షా రాజుగారి 
కుమారుడు సంస్కృతాంధ్ర భాషలలో అక్చర్‌షా పండితుడు, గ్రంథకర్త. ఇతడు 
“శృంగారమంజరి' అనే అలంకార శాస్త్రాన్ని మొదట తెలుగులో రచించి తర్వాత దానిని 
సంస్కృతంలోనికి పరివర్తనం చేశాడు. ఆ గ్రంథంలో తానీషాను ఇలాగ ప్రస్తుతించాడు. 


““చతురల్టీ వేష్టిత! సర్వం సహేశమత! శౌర్య! ధైర్య! మనోహర! 
లావణ్యు సంగీతలపిత! సాహిత్య (ఖావజ్ఞుతా; సహృక్షా 
. త్య కవిత! సులతాన్‌ అబుల్‌ మసన్‌ క్షోణీశ...” 
(శృంగారమంజరి-16 తర్వాత వచనం) 


తన సహాధ్యాయి అక్బర్‌ షా రచించిన శృంగారమంజరిలో చెప్పిన నాయికా నాయక ' 
లక్షణాలకు క్షేత్రయ్య పదాలు ఎటువంటి లక్ష్యాలో తెలుసుకోవాలని తానీషాకు 
“కుతూహలం కలిగి ఉంటుంది. తన ఆస్థానంలో సంగీత సాహిత్యవేత్తలు చాలామంది 
'ఉన్నారు. వారితో అలంకారశాస్త స్త్ర చర్చ చేయడానికీ తానీషా క్షేత్రయ్యకు బహుమానమిచ్చి 
రప్పించి ఉంటాడు. 


అక్బర్‌ షా తన శృంగారమంజరిలో తానూ కవిపోషకుణ్ణని (ప్రథమ పురుషలో) 
చెప్పుకొన్నాడు. (శోకం. 14). తెలుగులో రచించిన శృంగారమం జరికి సంస్కృ 
తానువాదం స్వయంగా చేసినట్టు చెప్పాడు. 


అక్చర్‌ షా తాను స్వయంగా రెండు భాషల్లో శృంగారమంజరి రచించనట్టు 
చెప్పుకొంటున్నా ఒక ముస్లిం పండితుడు అలంకారకశాస్త్రంపైన (గంథం చెప్పగలడా అన్న 
అనుమానం సహజంగా వస్తుందని పండీతులు భావిస్తున్నారు. బౌద్దులూ, జైనులూ 
శృంగార శాస్త్రం పైన రచించగా లేనిది ముస్లిం రాయకూడదా అని చెప్తూనే అక్పరు షా 
ఆశ్రితులలో ఉన్న ఏ తెలుగుకవో మొదట పక శృంగార మంజరిని విరచిస్తే 
తర్వాత ఇంకొక సంస్కృత పండితుడు దానిని సురభాషలోనికి అనువదించి 
ఉండవచ్చునని శంకిస్తున్నారు.1” ఈ శంకకు కారణం లేకపోలేదు. శృంగారమంజరిలోని 
49, 62, 108, 109, 281, 284, 298 సంఖ్యలుగల శోకాలలోని నాయకునిగా అక్బరు షానే 
భూషించడం కనబడుతుంది. 


శృంగారమంజరి అనే అలంకారశాస్త్ర గంథం భానుదత్తుని రసమంజరి అనే 
పూర్వ గ్రంథంపై ఆధారపడి, దానిని చాలాచోట్ల విమర్శిస్తూ చేసిన రచన. భానుదత్తుడు తన' 
గ్రంథంలో సాత్త్విక భావాలను విశదపరుస్తూ నిజాం ధరణిపాలుణ్జి పేర్కొన్నాడు (శ్లోకం 
121). ఈ రాజు దౌలతాబాదును పాలించిన నిజాం శా.కీ. వంశాన్ని స్థాపించిన అహమద్‌ 
నిజాం షా (1490-1507) అని రసమంజరికి వ్యాఖ్యానం రచించిన అనంతపండితుడు 
చెప్పాడు. రసమంజరికి ఇంకా చాలామంది వ్యాఖ్యానాలు రాశారు. వారిలో గురజాల 
TT TTT err 


గుర్తించి, వాటిని పరిష్కరించి విపులమైన పీఠరికతో ప్రకటించి ఎన్నో సంగతులను తెలియపరచిన 
రాఘవన్‌గారు సాహిత్యానికి ఎనలేని మేలు చేశారు. 


680 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రంగశాయి ముఖ్యుడు. ఇతని ఆమోదవ్యాఖ్యను అక్పరుషా తన శృంగారమంజరిలో 
ఆమోదించారు. రంగశాయిని “ఆమోదకారులు' అని బహువచనంలో సగౌరవంగా 
పేర్కొన్నారు. 

గురజాల గ్రామము గుంటూరు జిల్లా పల్నాడు తాలూకాలో ఉంది. ఈ గ్రామంలో 
చిలకమర్రు వెంకటాచార్యులవారు గొప్ప పండితుడు. నాడీవివేకమనే వైద్యగ్రంథం 
రచించాడు. ఇతని నాలుగవ కుమారుడు. ధర్మసూరి ఆని ప్రసిద్దుడైన ధర్మాచార్యులు. 
ఈయనకే రంగశాయి జనించాడు. పూర్వం చిలకమ ర్రి వారు అనే ఇంటిపేరు ఉన్నా గురజాల 
గామనామంతోనే ఇతడు విఖ్యాతుడయ్యాడు. ఇతడు 1600-1650 మధ్య జన్మించి 
ఉండాలని, క్షేత్రయ్యకు సమకాలికుడని పండితులు నిర్ణయించారు." 


రసమంజరి ఆమోదవ్యాఖ్యానం మాత్రమే కాక గురజాల రంగశాయి శృంగార 
లహరి అనే గ్రంథం రచించాడు. తాను వాగ్గేయకార చక్రవర్సినని, నృత్యప్రబంధాలు తన 
రచనలలో ఉన్నాయని చెప్పు కొన్నాడు. ఇతడు తెలుగులో నాయికా భేదాలను లక్షణాలనే 
కాక లక్ష్యాలుగా శృంగార పదాలను కూడా విరచించాడని డాక్టర్‌ వి. రాఘవన్‌గారు 
భావిస్తున్నారు. ఈ పదకర్ణ క్షేతయ్యకు సమకాలికుడై గోలకొండ ఆస్థానకవిగా ఉండి 
ఉండవచ్చునని కూడా ఆయన ఊహిస్తున్నారు. 


గురజాల రంగశాయికీ, క్షేత్రయ్యవాదం పెట్టుకొన్న తులసిమూర్తికీ ఏమిటి 
సంబంధమో ప్రస్తుతమున్న ఆకరాలవల్ల తెలియదు. క్షేత్రయ్య భానుదత్తుని రసమంజరిని 
అనుసరించి లక్ష్యాలు చెప్పాడని భావిస్తే తులసిమూర్ష్తి అక్చరు షా ఆమోదకారులు 
రంగశాయి మతాన్ని అనుసరించి పదాలు చెప్పీడేమో. ఈ వాదంలో క్షేత్రయ్య నలభై 
రోజులలో వేయిన్నూరు పదాలు వినిపించాడని మేరువా పదం వల్ల తెలుస్తుంది. ఇవన్నీ 
నష్టమవడం దురదృష్టకరం. 

మేరువా పదం మూడవ చరణం విస్సావారి ప్రతిలోనూ, గిడుగువారి ప్రతిలోనూ 
ఒకలాగే ఉందిగాని కొన్ని ప్రతులలో ఉన్న పాఠాన్ని రాళ్ళపల్ళి అనంతకృష్ణశర్మగారు, 
(చిలుకూరి) పాపయ్యశాస్ర్రీగారు వేరువిధంగా ఉన్నట్టు గమనించారు. 

“.... గోలకొండ పాదుషా కొకవేళనిలచి 

తొలసి మూర్తివారు విలచిన వేళ... 

వెలయ మువ్వగోపాలుడు వేయిన్నూరు పదములు 

నలువది దినములలోగానను గలసి వినిపించెనే” 

ఈ అసమగ్ర ' పాఠంలో ' బలవంతుడైన' అనిగాని, ముఖ్యంగా 'వాదు' ఆనే 
పదంగాని కనబడవు. విస్సా అప్పారావుగారు సంప్రదించిన ప్రతులలో 1862, 1864, 
1874, 1277, 1894 సంవత్సరాలలో ముద్రితాలైన :5 గత శతాబ్దపు ప్రతులున్నాయి. 
వాటిలోని పాఠాలేమిటో తెలియవు. రాళ్ళపల్లివారు, పాపయ్యశాస్త్రి గారు, రాఘవన్‌గారికి 


18. డాక్టర్‌ వి. రాఘవన్‌ - పై గంథంలోనే - పుట 14. 
19. అందులోనే - పుట 8 


క్షేత్రయ్య 681 


చెప్పిన పాఠం 1881లోనూ, 1912లోనూ ప్రకటితాలయిన పుస్తకంలోనివి. విస్సావారి 
పాఠం ప్రకారం క్షేత్రయ్య గోలకొండలో ఎవరితోనో అలంకారశాస్త్రలక్ష్య్యాల గురించి 
వివాదంలో పాలొని పదాలు వినిపించడం చారిత్రక సత్యమే కావచ్చు. ఎవరితో వాదం 
పెట్టుకొన్నట్టు? ఆ ప్రతిస్పర్థి ఏ పదాలు చెప్పాడు? అతనికీ, క్లేత్రయ్యకూ ప్రమాణ గ్రంథం 
ఏమిటి? ప్రతిస్పర్ధికి అక్టరు మా రచించిన శృంగారమంజరి, క్షేత్రయ్యకు భానుదత్తుని 
రసమంజరీ ఆమోదయోగ్యాలా? లేక ఇద్దరూ రెండు గ్రంథాలలోని లక్షణాలకు రెండు 
విరుద్ధమైన లక్ష్యాలను ఇచ్చారా? ఇవి ఆలోచించవలసిన ప్రశ్నలే. 


విస్సావారు తమ ప్రచురణకు అనుబంధంగా వెంకటగిరి సంస్థానంలో దొరికిన 
శృంగార రసమంజరి అనే వివరణ గ్రంథాన్ని ప్రచురించారు. ఇందులో 150 నాయికా 
నాయక విభేదాలు చెప్పి... ఒక్కొక్కదాని కింద లక్షణాలకు సరిపోయే శృంగారపదాలు 
ఎవరో అజ్ఞాత రచయిత ఉదహరించాడు. అవి చాలావరకు క్షేత్రయ్య పదాలే గాని కొద్దిగా 
ఇతర ముద్రలతో రచనలు కూడా ఇచ్చారు. ఈ క్రింది పదాలు శృంగార రసమంజరిలో 
ఉదాహరణలో ఇతరుల కృతులుగా ఉన్నాయి. 


అవీ 


నిదుర వచ్చునా కంటికి ఆ వేళలో 

ఎంతో మనసున నెరచి కొన్నందుకు నంతలో కోడికూనెనే 
నా మేను నీమేననుచు పలికిన (శెట్టి పుణ్యము పదము) 
నన్ననవలెగాని నిన్నన పనియేమి (పదము దొరకలేదు) 
తలచినపుడే లేనిదానవు (వరాహోని పదము) 
_అత్తవారూరికి నంపేరు మావారు. - 

మాటలాడి మనసు మర్మము తెలియనివాడు 

ఎందుకు బొంకేవురా లేదని నాతో 

నామనసు వంటిది నీమననైతే 

10. చక్కరమోవి నొక్కి చొక్కించిన వాని 

11. ఇచ్చిన మంచిదే - ఈకున్న (సారంగపాణి పదం) 

12. మగువ ఊరు దూరమైతే మనసు దూరమా 


ణన రా రాపాటై సి 


శృంగార రసమంజరిలో క్షేత్రయ్య రచనలు కాని ఈ పన్నెండులో విస్సావారు 
కొందరు పదకర్తలను గుర్తించారు. మిగతా పదాలలో ఎన్ని తులసిమూర్తిగానీ, గురజాల 
రంగశాయిగాని చెప్పినవి? ఈ పదాల పూర్తి పాఠాలు చూసీ ముద్రలు గుర్తిస్తేగాని 
చెప్పలేము. వెంకటగిరి వ్రాతప్రతిని చూడాలి. : ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలోని 0.2560; 
౨. 2562 అనే ప్రతులను పరిశీలించాలి. 


క్షేతయ్య పదాలు తిరిగీ వాటి గొప్పస్థానంలో ప్రతిష్టించడానికి భగీరథ ప్రయత్నాలు 


చేసి కృతకృత్యులైన విస్సా అప్పారావుగారు ఎన్నో అముద్రిత ప్రతులను, గుజిలీ 
పుస్తకాలను శోధించి 330 పదాలను సేకరించి చక్కగా ప్రచురించారు. వాటి తప్పీళ్లు ఇవి. 


682 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మువ్వగోపాల ముద్ర ఉన్నవి 315 


విజయరాఘవ ముద్ర ఉన్నవి 12 
తుపాకుల ముద ఉన్నవి 3 
మొత్తం 330 


అయితే ఇందులో ఒక ముద్ర పునరుక్టమైంది. “ఎంచలిదని యెంచకురా' అనే 83వ పదాన్నే, 
మళ్లీ “ఇంత లేదని యెంచకురా' అని 309వ పదంగా అచ్చువేశారు. ఈ అదనాన్ని 
మినహాయిస్తే ఏస్సావారు ప్రచురించిన పదాల సంఖ్య 329 అవుతాయి. అప్పారావుగారు 
1950లో ఇవి ప్రచురించారు. మరి రెండేళ్ళకు గిడుగు సీతాపతిగారు అదనపు పదాలను 
సేకరించి ప్రచురించారు. క్షేత్రయ్య పదాలనేకాక క్షీత్రయ్య పదాలేమో అనే సందేహం 
ఉన్నవి, క్షేతయ్యలాగ వ్రాసిన ఇతర కవులవి కూడ ఇందులో ప్రచురించారు. 
సందేహమున్నవీ, ఇతరులవీ తప్పిస్టే గిడుగువారు సంపాదించినవాటిలో అచ్చంగా 381 
క్షేత్రయ్య పదాలే అవి సంఖ్యవల్ల కనబడతాయి. అయితే వాటిలో చాలా 
పునరుక్తాలున్నాయి. కొన్ని అను పల్లవులను పల్లవులుగా భావించడంవల్ల అవి కొత్త 
పదాలుగా భమపెడతాయి. సీతాపతిగారు తమ ప్రతిని మూడు విభాగాలుగా చేశారు. 
స్వీయ, పరకీయ, సామాన్య అనే శీర్ణికలలో పదాలను విభజించారు. అయితే ఒక భాగంలో 
ప్రచురించిన పదాలనే ఇంకో భాగంలో మళ్ళీ అచ్చువేశారు. ఈ పునరుక్తాల జాబితా ఇది. 


1. ఏల తెల్లవారె 1-21ని మళ్లా 1-93గా వేశారు. 

2, ఎందుకు బొంకావురా 1-22 3-26 

3. ఇటువంటి నావలపు 1-52 అప.తో 1-174 “చిటుకుమన్నకోపం' 
అనే పల్లవి చేర్చారు. 

4. ఎటువంటి వాడని 1-55 మళ్లా 3-25గా వేశారు 

5. ఎక్కడి నేస్తము 1-75 2-16 

6. తలిరుబోణి వారు 1-162లో పల్లవి 3-87 “వలచేది ఒకరి కోసం 

అ.ప. వేశారు. 

7. ఊరికే చాలమ 1-160 2-15గా వేశారు 

8. విడిచిపోలేక 2-106 ఆనే పదం ౩-20 ఈ రీతి మదన 
సాచూజ్యమనే పదభాగాలు 

9. ఇంత లేదని 3-0 అనేదే మళ్లా ౩-24లో ఎంతలేదని ఇచ్చారు. 


ఈ తొమ్మిది పునరుక్తాలు పోగా గిడుగువారి క్లేత్రయ్య పదాలు నికరంగా 372 
తేలుతాయి. విస్సావారి ప్రతిలో 329 ఉన్నాయి. రెండింటికీ తేడా 43 పదాలు. అయితే 
గిడుగువారిచ్చిన కొత్తవాటిలో 12 పదాలకు మువ్వగోపాల ముద్ర లేదు.? మిగతా ౩1 
పదాలలో ముద్రలున్నాయి. వీటిలో 'మంచిదినము నేడే మహరాజుగ రమ్మనవె' అనే 


20. వాటి వివరాలు ఇవి: 1-20, 1-28, 2-68, 2-71, 2-97, 3-2, 3-18, 3-58, 3-62, 3-74, 3-89, 3-94. 


క్షేత్రయ్య 683 


సుప్రసిద్ధమైనది కూడా ఉంది (1-26). ఈ అదనపు పదాలలో కంచి వరదునిమీద, శ్వేత 
వరదుని మీద, సత్యపురి వాసుదేవునిమీద, శ్రీశైలనిలయుని మీద తలొక పదం లఖిస్తూంది. 
క్షేత్రయ్య పదాలలో ఉన్న ఈ ఉపముద్రవల్ల అతడు యేయే క్షేత్రాలను దర్శించాడో 
తెలుస్తుంది. విస్సావారి క్షేత్రాలలో కొన్నిటినే వివరించారు. వేదపురి, చలువ చక్కెరపురం, 
కరిగిది మొదలైన క్షేత్రాలు వారు గుర్తించలేదు. ఇప్పటివరకు లభించిన పదాలను పట్టి 
క్షేత్రయ్య చూసిన క్షేత్రాలను బిల్లా వారీగా తాలూకాల విభజనతో పొందుపరుస్తున్నాను. 


ఈ పట్టికవల్ల క్షేత్రయ్య రాయలసీమలోనూ, తమిళ జిల్లాలోనూ మాత్రమే 
పర్యటనం చేసినట్లు కనబడుతుంది. క్షేత్రయ్య రాయలసీమవాడే అనే ప్రచారం కూడా 
లేకపోలేదు. ఈ సంగతి చెప్తూ మిత్రులు తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు ఇలా 
వ్రాశారు: “కొన్ని అప్రసిద్దములైనా సాధారణంగా దక్షిణదేశ యాత్రికుని మార్గంలో 
తగులని గ్రామదైవతములమీద క్షేత్రయ్య పదాలు చెప్పి ఉండడంచేత క్షేత్రయ్య ఈ 
ప్రాంతాలవాడే యేమో అనే సందేహానికి కూడా అవకాశం కల్లుతోంది. క్లేతయ్య దర్శించిన 
స్థలములను బట్టి మాత్రమే కాక ఇతడు తన పదములలో వాడిన భాష, నానుడులు, 
పదప్రయోగములు, కారకములుకూడ కొన్ని ఇతనికి దత్తమండల ప్రాంతీయతను 
ధ్రువపర్చుచున్నవి'' అని ఉదాహరణలిచ్చారు.?! ఒక పదంలో “క్షేతయ్య పామాడి 
జోగివలె పాయెనా బ్రతుకు'' అన్నాడు (వి-13). పామిడి అనంతపురం జిల్లాలో ఉంది. ఆ 
వూళ్ళో మెట్ల వేదాంతులుండేవారట. 


క్షేత్రయ్య జీవితంలో - మెట్ట వేదాంతం ఉందో తేదోగాని అతని పదాలలో 
వేదాంతాన్ని చూడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మువ్వ గోపాలుడు ఒక 
నాయికతో క్రీడిస్తూ ఆ మంచంమీదకే మరొక ప్రేయసిని రప్పించుకొన్నాడు. మరునాడు 
నాయిక ప్రశ్నించింది. “ఇద్దరిసందున పవ్వళించిన యింతిపేరేమిటిరా? గద్దరివగల 
మువ్వగోపాల, గాజుల చప్పుడు నే వింటిగదీరా' అంది. ఇందులో నాయిక జీవాత్మ; 
నాయకుడు పరమాత్మ; సందున పడుకొన్నది మాయ అని వ్యాఖ్యానం కూడా 
చేస్తున్నారు.?? మువ్వ గోపాలుడు పరమాత్ముడంటే అంగీకరించవచ్చును. 
విజయరాఘవనాయకుని వంటి పచ్చివిటుణ్ణి కూడా దేవుణ్ణి జేసిన పెద్దలున్నారు. 
“క్షేత్రయ్య తన పదములందు ధ్వనింప జేసిన వేదాంతమిది। విజయరాఘవుడే పరమాత్మ... 
జీవులు స్త్రీ ప్రాణులు, రాఘవుడు ప్రియతముడు”' అని చెప్పినవారే మొత్తం మీద క్షేత్రయ్య 
పదములలో మోక్ష కామోపీతమైన ఉజ్బుల శృంగారము యొక్క ఛాయలు తక్కువ అని 
వివరించారు.3కి 

క్షేత్రయ్య పదములలో వేడేసీతం కోసం వెతకడం ఉత్త శ్రమ! “అలౌకికమైన భక్తి 
శృంగారం క్షేత్రయ్య పదాలలో నాకు ఎక్కడా కనపడదు. గోపాల మకుటం వున్నంత 
మాత్రాన లౌకికం ఆలోకికం అవుతుందా?” అని పాకాల రాజమన్నారుగారు నిలదీసి 


22. విస్సావారి “క్షేత్రయ్య పదములు' - పీగిక, 62, ౬ 
23. సంగ్రహ ఆంధ్ర. విజ్ఞాన కోశము - సంపుటి 3. పుట 16. 


కేత్రం తాలూకా " జిలా దైవం పేరు పదాల సంఖ్య మొత్తం పదాలు 
1.కనిగిరి గుడియాత్తం ఆర్కాటు (ఉ) కరిగిరివరదుడు 1-105, 3-10, 3-24 3 

2. యేలగిరిమలై తిరుప్పత్తూరు ఆర్కాటు (ఉ) యదుగిరి చెలువరాయడు 1-118, 2-33 2 

3. చక్కి రాపురం చెంజి ఆర్కాటు (ద) చలువచక్కరపురి నిలయుడు 1-39 1 

4. కోవిలూరు వృద్దాచలం ఆర్కాటు (ద) కోదళ్ళూరు మువ్వగోపాలుడు 1-69 1" 

5. చిదంబరం చిదంబరం ఆర్కాటు (ద) తిల్లగోవింద 1-41, 1-147, 1-163, 3-17 4 

6. తిరువళ్ళూరు తిరువళ్ళూరు చెంగల్పట్టు తిరువళ్ళూరు వీరరాఘవుడు 2-56, 3-11, 3-81, 3-97 4 

7. వేదనారాయణపురం చెంగల్పట్టు చెంగల్పట్టు వేదపురి నిలయుడు వేదనారాయణుడు 2-86, 3-30 2 

8. కంచి కంచీపురం చెంగల్పట్టు (౧) కంచివరదుడు 1-104,1-106, 1-128, 1-138 


చెంగల్పట్టు 
చిత్తూరు 


కడప 

కడప 

కడప 
కర్నూలు 
బళ్ళారి 
మధుర 
తిరుచినాపల్లి 
తంజావూరు 


క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలు 


(2) చెవ్వంది లింగడు 
సత్యపురివాసుదేవుడు 
శ్రీ వెంకటరమణుడు 
శ్రీ వెంకటేశుడు 

కడప వెంకటేశుడు 


పాలగిరి చెన్నుడు 
ఇనపురిస్వామి 
శ్రీనాగ్జైలమల్లికార్డునుడు 
హేమాద్రిస్వామి 
యధురపురీశుడు 
శ్రీరంగేశుడు 

(౧) ఆదివరాహుడు 

(2) శ్వేతవరాహుడు 


సూచన : ఈ పదసంఖ్యలు ' గిడుగువారి క్షేత్రయ్య పదములు” ప్రతిలోని నెంబర్లు 


3-48, 3-56, 3-68, 3-95 
1-32, 3-44, 3-48 
1-130, 2-81 

1-105, 2-30, 2-49, 2-51 
3-72 

1-49 


3-51 
1-41, 1-102 
1-139, 2-75 
1-93 
1-130 
1-86, 1-129 


1-91, 3-1(3-39)? 
1-113 


1-169, 2-16, 2-27, 2-35 
2-41, 2-54, 2-82, 3-18, 3-22 


— NN ఆ 4 పి సీ — — ON 


v89 


ఖగాం్ల దలంర - 69g Howe 


క్షేత్రయ్య 685 


ప్రశ్నిస్తున్నారు.. నిజమే. క్షేత్రయ్యలో పచ్చి శృంగారం పరవళ్ళు తొక్కుతుంది. అతని 
నాయికలు కొంచెకత్తిలు కారు. సమర్తాడి నెలపూటలయిన దగ్గిరనుండి, కారం తింటూ 
కరకరలాడే పచ్చి ఒడలున్న్ర బాలెంతలదాకా అన్ని. వయసుల వాళ్ళూ ఉన్నారు. 
ఒక్కసారికే ఇలాగైతే ఓహో ఇదేమి రతిరా?” అని ప్రన్నించగలరు (వి.150). 
“ఇంకొక్కసారి నేనే ఓలలాడింతునే?'' అని నిర్మొహమాటంగా అడగగలరుక్‌ (వి. 166). 
అత్తవారి ఊరికి పోతూ “'కత్తికోతగాడు మగడేమిచేసునొ'' అని బాధపడి, పోరాడి 
యెటులైన బొంకి వస్తాననే వాళ్లున్నారు. (గి.1-13). క్షేత్రయ్య నాయికలలో 
బరితెగించినవాళ్ళు వీళ్ళే కాదు. ఇంక ఉన్నారు. ఎప్పుడైనా మువ్వ గోపాలుడే దోషం, నీచం 
అనే పట్టింపులు పెట్టుకోవచ్చు. నాయికలకు మాత్రం ఆ బెడదలు లేవు. 'చెరగుమాసి 
ఉన్నానని యోచన సీయవద్దుర సామి! దొరయైన మువ్వుగోపాల, పరసతులకు 
దోసమెన్నడు లేదురి అని హితోపదేశం చేస్తుంది. పైగా “ఇన్నాళ్ళవలె కాదురా నేటి 
సుఖమెరిగితి మరవవురా నా సామి' అని ఊరిస్తుంది (గి. 2-93). అయితే “చెరకు తీపని 
వేరుతో పెకలించవద్ద''ని చెప్తూ అత్తింటి కాపురాలు చేస్తారు, “బొట్టుకట్టిన' వాడింటికీ 
వెడతారు. చీర చిక్కిత వెదకి వేరు వెల్లంకి తమ్మంటారు. 
ఇలాంటి నాయికలను చూసి క్షేత్రయ్య ఒక ప్రశ్న వేశాడు : 

చూడరె అది నడిచె హొయలు సుదతి చేయు జాడలు 

అడది కులకాంత అత్తింటి కోడలు 

అల గోపాలుని విడిదికి వెడలెను చూడం! 


కొండంత కాపురము రానుపోను కోమలి కందలమె 
దండున గెలిచే మగడు తక్కువేమే 
తలా లెవరికి తప్పించవశమే. ॥మాడర॥ 


ఫైట కొంగు జారినను తెలియక భయ మించుకయు లేక 
తోటివారు నవ్యుదురని యెంచక 
దోచునటి అది గయ్యాళి బల్‌ జాణ ॥చూడరె॥ 


అత్త మామ బావమరదులను తిట్టి అవమానము వడినిగట్టి 
గుత్తగాను మువ్వ గోపాలదేవుని 
గూడునటె అది మనిషా చ్రూకా, ॥మాడరె॥ (గి. 1-17) 


అది మనిషి కాదు. మదనలతలు పూచిన మాకే! 'క్లేత్రయ్యవనంలో నిత్యం వసంతమే. 
అతని పువ్వుల చుట్టూ ఉన్న ముళ్ళు చాలా సొంపుగా ఉంటాయి. ఈ ముళ్లు గుచ్చుకొన్నా 
మెత్తగనే ఉండొచ్చు. అయితే అది వేరే విషయం. క్షేత్రయ్య పదాలలోని అక్షీలాలను గురించి 
చర్చ మొదలు పెట్టి సాహిత్య ప్రాడ్వివాకులు పాకాల రాజమన్నారుగారు ఫ్యూడల్‌ రసికతను 
అనుసరించి ఇలా అన్నారు: 


24. విస్సా వారి “క్షేత్రయ్య పదాలు” -. తొలి పలుకు, పుట ౪1 
25. ఇనపురి ఉపముద్రవున్న రెండు పదాలలోనూ ఈ ప్రశ్షలుండడం గమనించదగిన విషయం. 


686 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


“ఈ కాలం వారు కొందరు ఈ పదాలలో పచ్చి శృంగారం చాలా ఉందని 
అక్షేపించవచ్చును. ఆ తప్పు (అది తప్పయితే) ఆయనది కాదు; బలహీనులైన ఈ 
కాలంవారిదే. అజీర్ణవ్యాధి గ్రస్తునకు పనసకూర అపథ్యమైతే తప్పు పనసకూరదా? మన 
తాతలు తిన్నంత మనం తినగల్లుతున్నామా? మన జీర్ణశక్తి తగ్గిపోయింది. జీర్ణశక్తితో పాటు 
రసాస్వాదన శక్తి కూడా మనకు తగ్గిపోయింది. అంతీ! కొన్ని పదాలు విని కొందరు చెవులు 
మూసుకోవచ్చు. ఏ పదంగాని రసవంతమైతే అశ్లీలం ఎలాగ అవుతుంది? ఇదీ నా 
సమాధానం" 


ఇది తీర్చు! దీనికి అప్పీలు లేదు! 


చెంగల్వ కాళయ్య 


దామెర్ల వెంగళరాజుగారి బహుళాశ్చ చరిత్రవల్ల ఆ కాలంలో వేశ్యలకు విద్యాగురువులుగా 
విప్రులుండేవారని తెలుస్తూంది, తంజావూరులో రఘునాథనాయకుని కాలంలో ఉన్న 
రామభద్రమ్మకు, విజయరాఘవుని కాలంలో రాణిరబిన కృష్ణాజీకి తెలుగు కవిత్వం నేర్చిన 
గురువు పేరు చెంగల్వ కాళకవి. ఈయన పాకనాటివాడు; కాళహస్తీశ్చర భక్తుడు. ఇతని తండ్రీ 
ఎవరో శ్రీకంఠునివద్ద మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు వెంకటయ్య. అతడు కూడా కవే. 
పార్వతీ పరిణయం అనే ప్రొఢ కావ్యాన్ని వ్రాశాడు. అది నేడు నష్టమైంది. పాకనాటినుండీ 
చెంగల్వవారు ఎప్పుడు తంజావూరు వచ్చారో తెలియదు. “రణరంగ గంధవారణ' అనే 
బిరుదు ధరించిన శ్రీకంఠునివద్ద తండ్రి మంత్రిత్వం చేస్తే కాళకవి తంజావూరులో విద్యా 
వ్యాసంగం చేశాడు. నాగవాసంలోని జవరాళ్లకు చదువులు చెప్పాడు. 


రామభద్రమ్మకు చదువులు చెప్పినా ఈ కవి రఘునాథనాయకుని దృష్టిలో 
పడలేదు. ఇతజణ్జి విజయరాఘవుడే ఆదరించాడు. చెలికత్తిలతోపాటు స్వయంగా కాళయ్య 
ఇంటికి విజయరాఘవుడు విచ్చేసి విందులు ఆరగించి ఇంటిల్లి పాదికీ బహుమతులు 
ఇచ్చేవాడు. ఎంతటి భాగ్యశాలి, ఇతడెంతటి ధన్యుడని భావిస్తూ పాండురా జకుమార్శివంటి 
అంతఃపురకాంతలు కొలుస్తూ ఉండగా విజయరాఘవుడు ఇతణ్జే రకర కొంటూ 
అత్యంత బహుక్ళతులు సలిపివాడు. 


తన ఇంటికి ఏ ఏ చెలికత్తికోపాటు విజయరాఘవుడు ల చెప్పలేదుగాని, ఆ 
నాయకుని మనసు రంజింపజేసీ తొమ్మండుగురు నాట్యకత్తిల పేర్లను అతడు 'రాజగోపాల 
విలాసం” అనే కావ్యంలో చెప్పాడు. విజయరాఘవుని కొలువులో ముద్దు చంద్రరేఖ అనే 
నర్తకి ప్రముఖస్థానం అలంకరించింది. ఈ జాణ వీరవెంకటరాయలవారిని మెప్పించి 
విరుదులు పొందింది. ఈమె తంజావూరు వచ్చి విజయరాఘవనాయకుని ప్రేయసి అయింది. 
బహుశా ఈమె మూలంగానే కాళకవికి విజయరాఘవుని దర్శనం అభించింది కాబోలు. 
ఆమె సిఫార్సువల్లే విజయరాఘవుడీ కాళయ్య రచించిన రాజగోపాల విలాసం అనే 
కావ్యాన్ని అంకితం పుచ్చుకొన్నాడు. అమె మేలు మరచిపోలేక కాబోలు, కాళకవి ప్రతి 


చెంగల్వ కాళయ్య 687 


ఆశ్వాసం చివర ఆమె పేరు తలుచుకొన్నాడు. విజయరాఘవుని ముద్దు ఏ చంద్రరేఖానాధునిగా 
సంబోధించాడు. రాజగోపాలవిలాసాన్ని చంద్రరేఖా చిహ్నితం చేశాడు. 


కరో మన్నారుగుడిలోని దేవుడు. ఇతడు విజయరాఘవ నాయకుని 
ఇష్టదైవం. మన్నారుదాసుడనేది విజయరాఘవునికి ఇంకో పేరుగా రూడీ అయింది. ఆ 
రాజగోపాలస్వామి విలాసాలనూ, ఆ స్థలపురాణాన్నీ అంకితం పుచ్చుకొనడానికి 
చంద్రరేఖ సిఫార్సు లేకపోయినా విజయరాఘవుడు అంగీకరించేవాడు. అతడు క్రీ.శ. 
1633లో గద్దెనెక్కిన వెనువెంటనే అంకితం పుచ్చుకొన్న గ్రంథాలలో ఇది మొదటిది. ఇది 
అయిదాశ్వాసాల కావ్యమేగాని ఇందులో 440 గద్యపద్యాలకన్న ఎక్కువ లేవు. అయినా ఈ 
కావ్యంలో ఒక ప్రత్యేకత వుంది. మన అలంకార శాగస్తాలలో శృంగార నాయికలను వివిధ 
రీతులలో విభాగించారు. అవస్నా భేదాలవల్ల అష్టవిధ నాయికలను అందరూ పేర్కొన్నారు. 
ఒక్కొక్క నాయిక ఎలా ఇంయిడో ఏవిధంగా భావిస్తుందో వివరిస్తూ అలంకార 
శాస్త్రజ్ఞులు ఉదాహరణలిచ్చారు. నాయికాభేదాలెలా ఉంటాయంటే - 


1. గుణమువల్ల - ఉత్తమ, మధ్యమ, అధమ 

2. వయసు, కౌశలము - ముగ్ధ మధ్యమ, ప్రగల్భ 
3 థైర్యంవల్ల - ధీర, అధీర 

4. పరిగ్రహణంవల్ల - స్వీయ. 

ర్‌ అపరి గ్రహంవల్ల - అన్య, 

6. అవస్థలవల్ల - స్వాధీనపతికాది ఎనమండుగురు 


వీళ్లుకాక ఊఢానూఢలు, ఉదాత్త, శాంతలలితలు, సామాన్య, పునర్చువు, స్వైరణి, 
రూపాజీవ, గణిక, విలాసినులు ఆనేక రకాలు. నాయిక, ప్రతినాయిక, ఉపనాయిక అనే 
భేదాలు ఉన్నాయి. సరస్వతీకంఠా భరణం ప్రకారం నాయికా భేదాలు 32. సాహిత్య దర్భ ణం 
ప్రకారం 384 మంది. శాస్త్రరీత్యా ఇన్ని తేడాలున్నా స్వాధీనపతికాది ఎనమండుగురే 
ప్రసిద్ధులు. ఈ అష్టవిధ నాయికలను ఒకే కావ్యంలో చిత్రించాలని కాళయ్య భావించాడు. 
కృష్ణునికి ఎనమండుగురు భార్యలున్నారు. ఈ అష్ట మహిషులని అష్టవిధ నాయికలుగా 
అతడు ఊహించి రాజగోపాలవిలాసాన్ని వ్రాశాడు. ఈ కావ్యాన్ని తంజావూరు 
సరస్వాతీమహలు గంథాలయంవాళ్లు ప్రచురించారు. నిడుదవోలు వెంకటరావుగారు 
విమర్శనాత్మకంగా _ పరిష్కరించి సుదీర్ణమైన పీఠికను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ 
వ్రాశారు. తెలుగులోనూ, సంస్కృతంలోనూ ఆనుబంధాలు చేర్చారు. 

రాజగోపాలుని పట్టమహిషులలో ప్రతిఒక్కరూ కృష్ణుడు తమనే వలచాడని 
తమకంలో భావించుకొనేటట్టు ఆయన వారిని ఆనందవార్డిలో తేల్చాడు. అష్టవిధ 
నాయికల లీలలు అలరగోరి ఆ అష్టమహిషులను, ఆ జాడలను కృష్ణుడు అనువుపరచాడు. 
ఒకరికి తెలియకుండా ఇంకొకరి వద్దకు దూతలను పంపించాడు. తనమీద నేరంమోపి, 


1. ప్రతాపరుద్ర యశో భూషణం (నాయికా ప్రకరణం) - చలమచర్ల రంగాచార్యులవారి రచన, పుట31.. 


688 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎంత వేడుకొన్నా అలుక తీరకుండా రుక్మిణి ఉన్నదని తెలిసి ముందు ఆమె మేడలోనికి 
వెళ్లాడు. పొంచి అక్కడి సంగతులు విన్నాడు. రుక్కిణి బాధపడుతోంది. “ఎందుకు 
కొండెములు విన్నాను! ఎందుకతనితో దెబ్బలాడాను? ఇప్పుడెలాగ వేడుకొంటాను' అని 
పశ్చాత్తాపం చెంది ఇలా తలపోసింది: 


చెలువుడ నీవు నా డచట చెక్కులపై కొనగోర కస్తురిన్‌ 

వలపున మన్మథాంకములు వ్రాయుచు నేర్పిన నాటసూదినన్‌ 

చెలులు కనుంగొనంగ జడచే నిను కొట్టిన యట్టి నేరముల్‌ 

తలపున నిల్చి నీవు దయతప్పిన నిప్పుడు తాళనేర్తునే? (రాజగో. 1-104) 


ఈ విధంగా బాధపడే శృంగార నాయికను కలహాంతరిత అంటారు. సర్వజ్ఞ 
సింగభూపాలుడు రసార్దవ సుధాకరంలో ఇలా నిర్వచించాడు: 


యా సఖీనాం పురః పాదపతితం వల్లభం రుషా, 

నిరస్య పశ్చాత్తపతి కలహాంతరితా తు సా. (రంజనోలాసం, 1-32) 

చెలులయెదుట తన పాదాలపైబడ్డ నాయకుణ్ణి తిరస్కరించి తరువాత పశ్చాత్తాపం 
పొందేది కలహాంతరిత, రాజగోపాలవిలాసంలో* రుక్మిణి అవస్థ ఈ లక్షణాలకు 
సరిపోతుంది. అయితే కావ్యపరిష్కర్తలు ఇక్కడ రుక్మిణిని స్వీయ అని పేర్కొన్నారు. 
అష్టవిధ నాయికా భేదాలలో స్వీయ అనే పేరు ఉండదు. ఈ కావ్యంలో కాళకవి 
అవస్థావిభాగంలోని అష్టవిధనాయికలనే తీసుకొన్నాడు. అదీకాక శ్రీకృష్ణుని భార్యలు 
ఎనమండుగురూ స్వీయలేగాని పరకీయలు గారు. రుక్మిణినే స్వీయగా పేర్కొనడం తప్పు. 

చెలుల ముందు నాథుని చులకన చేశానని బాధపడుతున్న రుక్మిణి ఇంకా ఇలా 
బాధపడింది: 

వాటములైన బంగరు కవాటములం గలయట్టి యందముల్‌ 

నీటున మీటు నీయురము నిండగ గుబ్బల నాని పల్‌ మొనల్‌ 

నాటగ నొక్కి చొక్కి జతనంబున వాతెరతేనె యానకే 

మాటల దీరునా యువతి మన్మథ మన్మథతాపవేదనల్‌ (రాజ. 1-110) 


ఆమె మన్మథ తాపాన్ని తీర్చాలని కృష్ణుడు కనికరించాడు. కలసి క్రీడించాడు. ఇక్కడ 
రుక్మిణి ఇంట ఇలా ఉండగా భద్ర ఇంటో ఆమెనొక దూతిక కలుసుకొంది. 'నువ్వు 
వచ్చేదాకా సుఠపొన్నలపజ్జ తేటమించు తెలివాకల మావిమూకల గొజ్జంగి పరీమళాల 
మధ్య స్వామివారు ఉంటామన్నారు అని సంకితం చెప్పి, 5 


సమయోచిత శృంగారము - సముచితముగ బూనవమ్మ సారసముఖి నీ 
రమణుడు నాతో చెప్పిన - సమయస్థలి చేర నిపుడె చనవలయుజుమా! 
(రాజ. 2-13) 


2. ఒకచోట కాదు, రెండుచోట్ల - గ్రంథంలో 1-౪పై ఉపశీర్షికలోనూ, పీఠిక 45 పుటలోనూ రుక్మిణి 
లీ 
స్వియగా పేర్కొనబడింది. | 


చెంగల్వ కాళయ్య : 689 


అని దూతిక హెచ్చరిక చేసింది. భద్ర అలంకరించుకొని వెళ్లింది. ప్రియుని కలుసుకొనడానికి 
ప్లో శృంగార నాయికను అభిసారిక అంటారు. కాని ఈ కావ్య పరిష్కర్త నిడుదవోలు 
వెంకటరావుగారు భద్ర 'జారిణి' అని 2-4 పైన ఉపశీర్షికలో అన్నారు. పీఠికలో ఈమె 
కలహాంతరిత అన్నారు (పుట. 45). రాజగోపాలవిలాసంలోని పద్యాలను సరిగా 
పరిశీలిస్తే రుక్కిణే కలహాంతరిత అనీ, భద్ర అభిసారిక అనీ తెలుస్తుంది. జారిణి అనే పేరు 
అష్టవిధ శృంగార నాయికలలో లేదు. కట్టుకున్న భార్య తేన కాంతుణ్ణి కలుసుకోడానికి 
వెడితే జారిణి ఎలా అవుతుంది? అభిసారికగా భద్ర తనను కలుసుకోవచ్చేలోపున సంకేత 
స్థలంలో కృష్ణుడు విరహాన్ని అనుభవిస్తాడు. 'క్రీగన్నుల నవ్వునట్టి కలకంఠిని కౌగిట 
చేర్చుటెన్నడో'” అని పలవరిస్తాడు. 

అంతలో ఆ సంకేత స్థలానికి అభిసారిక భద్ర వచ్చింది. నాయికా నాయకులు 
క్రీడించారు... వారి బడలికలు ఆ పరిసర కాసారతీరంలో ఉండే హంసలు రెక్కల 
విసనకర్రలతో హరింపజేశాయి. ఇక్కడ ఇలా ఉండగా, లక్షణ కాంతుడు వస్తాడని ఇల్లంతా 
అలంకరించింది. ఒళ్లంతా ముస్తాబు చేసుకొండి. నాయకుని కోసం అలంకరించి 
ఎదురుచూసే నాయికను 'వాసక సబజ్జిక అంటారు. స్త్రీల గృహద్వారాన్ని వానకమని 
భరతముని చెప్పాడు. వంతుదినాన్ని కూడా వానకము అంటారు. రాజగోపాల విలాసంలో 
లక్షణ అనాడు తన వంతు దినమని అలంకరించుకొంటుంది... 


వారము నేడె యంచు యదువల్లభు రాకను గోరి లక్ష్మణా 

సారసగంధి కేశిమణిసాధము తా గయిచేసి వేడుకన్‌ 

హారపదాంగద ప్రముఖ హారిణియై తపనీయ మందిర 

ద్వారమునందు నిల్వ నొక వారిజలోచన చేరి యిట్లనెన్‌. (రాజ. 2-42) 


ఆ చెలికత్తెను లక్షణ నాయకునివద్దకు పంపింది. అతడు వచ్చాడు. ఆమెతో భాషించి 
క్రీడించాడు. అంతలోనే ఒక ప్రణయకలహం వచ్చింది. 'లోలాక్షి, నీకటాక్ష 
సరసాలోకంబులో కాళిందీవిలాస వైఖరుల జోకల్‌ మించె' అని కృష్ణుడు అన్నాడు. సవతి 
పేరు ఎత్తినందుకు లక్షణ ముఖం చిన్నబుచ్చుకుంది. ఎడమోము పెడమోమై ఏకశయ్యను 
విరహతాపంలో మగ్గిపోయారు. ఆతడు చివరకు అనునయించాడు, ఈ కావ్యంలో లక్షణను 
వాసక సజ్జికగా కవి చిత్రించినా ఆమె కూడా 'జారిణి' అని పరష్కర్తలు 2-42 పద్యంపై 
ఉపశీర్షికలు ప్రకటించారు. 

లక్షణ నావిధంగా తలించిన కృష్ణుడు జాంబవతి ఇంటికి వెళ్లాడు. ఆమె దూతికలతో 
చెప్పే మాటలను వినాలని చిగురాకు జొంపాల సందున దాగాడు. అతడు వస్తాడని రాలేదు, 
- వంచించాడు. “చెలువని వంచనకు తనదు చిత్తములోన బాధపడుతూ జాంబవతి 
వాపోయింది. ఈ విధమైన శృంగార నాయికను విప్రలబ్ద అంటారు. కావ్యాలంకార 
చూడామణిలో విన్నకోట పెద్దన ఇలా నిర్వచించాడు: 


పంచిన యెడ కేతెంచక - పంచించిన దయతుతో వివాదము సంపా 
దించి చెలితోడ దుఃభో-దంచితయగు విప్రలబ్ధతత్సరబుద్దిన్‌. 
(చూడామణి, 3-70) 


690 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ లక్షణానికి సరిపోయేటట్టు జాంబవతి దూతికతో తన గోడు వెళ్లబోసు 
కుంటూంది. “వల్లభుడాడు మాట నెరవంచన యంచు తలంచనైతిని' అంటుంది. 


.ఈ విప్రలబ్ద తన భర్తనిలా నిందిస్తే చెలికత్తె ఊరడించి '“కులకాంతల్‌ పతినేర్చు 
నేరముల కెగ్గుల్‌పట్టి పల్లార్తురే'' అని హితోపదేశం చేసింది. ఆ తరువాత కృష్ణుడు వచ్చాడు. 
ఆమెను ఆనందింపజేశాడు. జాంబవతితో క్రీడించిన గుర్తులతోనే కృష్ణుడు మిత్రవింద 
ఇంటికి వెళ్లాడు. అతని ఆకారాన్ని చూసి మిత్రవింద కోపించింది. 

చెక్కిట గోరులున్‌ నిదురచిన్నాలు చూపెడి వాలుచూపులుర్‌ 

బుక్కటి వీడియంబును గుబుల్‌కొను మేను జవాదివాసనల్‌ 
టెక్కులు చూపి మీన్‌విరుదు టెక్కెము వాని విలాసవైఖరిన్‌ 
జొక్కుచువచ్చి! నాయకుని చూసి కషాయితలోచనాంతయ్లై. (రాజ. 3-29) 


హితుగర్భంగా చీవాట్లు పెట్టింది. అన్యకాంతతో క్రీడించి వచ్చిన పతిని చూసి కోపించే 
నాయికను ఖండిత ప్రదాత. మిత్రపింద అన్నమాటలన్నీ విని ఆమెనెలాగో అనునయించి . 
కృష్ణుడు ఆమెతో రమించాడు. తరువాత విరహదురంతమైన సుదంతను చూడాలని వెళ్లాడు. 
ఆమె ఎలదోటలో ఒక మనోహరమైనచోట చలువగంధపు గిన్నెలు, తాటాకు విసనకర్రలు, . 
తామరతూళ్లు మొదలైనవి పట్టుకొని చెలికత్తిలామెను ఊరడిస్తున్నారు. “సాలపుల్‌ మీరగ, 
వాడు వచ్చి కను మెచ్చుల్‌చేయడేమందునే!' అని ఆమె విచారించింది. అతని దోషాలు. 
లెక్కించుదామనుకొంది. 


అతనిపై నేరముల నెన్ను నట్టి వేళ నతని సద్గుణములే యాత్మ దోచు 
మమత లిటువంటి నతనికి మరులుకొంటి తామసించిన నింక నే తాళజాల. 
(రాజ. 3-69) 


కాంతుని శంకించక, రాత్రంతా అతని ఎడబాటుకి విలపించే నాయికను 'నిరహోత్కంరిత' 
అంటారు. కావ్యాలంకార చూడామణిలో విన్నకోట పెద్దరాజు ఇలా నిర్వచనం చెప్పాడు: 


వరుడనురక్తుం డయ్యు ని - తరమగు పని గలిగి రాక తడయుట విభా 
వేరియందు నగలు పాలతుక - విరహోత్కంరిత యనంగ విశ్రుతికెక్కున్‌. 
(చూడామణి. 3-64) 


సుదంత ఇలాగ విరహవేదన పొంది చంద్రుని, మన్మథుని, చల్లగాలిని నిందిస్తుంది. 
ఆ తరువాత రాజగోపాలుడు వచ్చి ఆమెను రతులలో కేత్చుతాతు ఆ పిమ్మట 
కాళిందివద్దకు దూతికను పంపించాడు. తను పారుగూరు వెడుతున్నట్లు వర్తమానం . 


తెలియజేశాడు. ఆమె ఇలా బాధపడింది. ల 


వద్దకు వచ్చు నాధుడను వార్తలు నీ వన నమ్మియుండి యే 

నద్దమ శేయిదాక నడియాసల నాతని రాక గోరగా 

ప్రొద్దును వోదు నన్ను మరి ప్రోషితభర్హ్చృకగా నొనర్చియే 

గద్దరిసుద్దు లెంచి వడిగా జనెనో హరి గొల్లపల్లెకున్‌ (రాజ. 4-6) 


శెంగల్ల కాళయ్య : 691 


'ఒ మగడు వేరే స్థలానికి వెళ్లినప్పుడు వియోగానికి విలపించే నాయికను ప్రోషిత 
భర్హృఠ అంటారు. ఈ లక్షణానికి సరిపోయేటట్టు చిత్రించడానికి శ్రీకృష్ణుడు గొల్లపల్లెకు 
వెళ్లాడనే భావాన్ని కాళిందికి చెంగల్వ కాళకవి కల్పించాడు. ఆమె ఇలా విలపిస్తుంది: 

పలుకుల దెచ్చుకోల్వలపు పై బచరించుచు వింత వింతలౌ 

కులుకుల లేని మచ్చికల గూర్చుచు గైతవనర్మ మర్మముల్‌ | 

సొలపుల జూపు జంతలకు జొక్కుదు రింతయ కాక గట్టిగా 

వలచినవారిపట్ల మగవారల కెక్కడి మోహమక్కటా! (రాజ. 4-8) 


నిజానికి కృష్ణునికి ఆమెమీద మోహముంది. .కొంతసేపు ఆమెను - కోపింపనిచ్చి 
కృష్ణుడు అక్కడకు వచ్చి ఆమెను అనురాగంతో తేలించాడు. అక్కడినుంచి అతడు 
సత్యభామ ఇంటికి వెళ్లాడు. వచ్చిన కృష్ణునికి అమె ఎదురువెళ్లి కైదండ తీసుకొని రాజసంతో 
కెంపుల మేడకు తీసుకువెళ్లింది. ఆడలో పూలపాన్నుపై కూర్చుని సరస 
సల్లాపాలాడుకొన్నారు. వరుడు కైవసమైన నాయికను స్వాధీనపతిక అంటారు. 
సత్యభామకు, కృష్ణునికి సమానురాగాలు కల్తాయి. వాళ్లు ఆనందాబ్టిలో ఓలలాడారు. 
అంతటితో తెల్లవారింది. రాజగోపాలవిలాసంలో అష్టమహిషులను ఇలాగ అష్టవిధ 
నాయికలుగా చెంగల్వ కాళకవి రూపొందించాడు. ఇవాళ సాధారణ ప్రజల ఉద్దేశంలో 
సత్యభామ ఖండితగా, కలహాంతరితగా కనబడుతుంది. రుక్మిణిని నిత్య స్వాధీనపతికగా 
ఊహించుకుంటాం. అయినా కాళకవి సత్యను సంతుష్టితాత్మగా సృష్టించాడు. అత 
డేనాయికను ఏ మహిషిని రూపొందించాడో |క్రోడీకరించాను. 


ఇళ్ళు ఒళ్ళు అలంకరించుకొనేది 
బర ల్ల 
4. ప్రియుడు వస్తానని రాకపోతి తృతీ. 3-27 
వంచితురాలైనది (25 పద్యాలు) 
క్‌ ఖండిత అన్యకాంతతో గడిపీ వచ్చిన తృతీ. 28-55 
వాజ్జీ చూసి కోపించేది (28 పద్యాలు) 
6. విరహోత్మంరిత | అనురక్తుడైన ప్రియుని తృతీ. 56-64 
ఎడబాటుకు బాధపడేది (28 పద్యాలు) 
7... కాలింది ప్రోషితభర్హృక |పొరుగూరు వెళ్ళిన భర్హకై చతుర్ధ, 3-26 
విచారీంచేది (24 పద్యాలు) 
8. | సత్యభామ | స్వాధీనపతిక | భర్తను స్వాధీనం చేసుకొన్నది | చతుర్థ, 27-50 
(24 పద్యాలు) 


692 ' సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ విధంగా నాలుగాశ్వాసాలలో అష్టవిధ నాయికలుగా అష్టమహిషులని 
చిత్రించాక 29 పద్యాలలో ద్వారకా నగరాన్ని వర్ణించాడు. 


పంచమాశ్వాసంలో దక్షిణ ద్వారకగా పేరుగాంచిన మన్నారుకోవెల 
స్థలపురాణాన్ని, మహత్యాన్ని వర్ణించాడు. ఈ క్షేత్ర మహత్యం బ్రహ్మాండ పురాణంలోని 
విష్ణుక్షేత్ర ఖండం ఉత్తరభాగంలో ఉంది, 


?3 కవి గురించి నిడుదవోలు వెంకటరావుగారు పీఠికలో చాలా ప్రశంసించారు. 
“ఈతని సమాన రచన నన్నయ శ్రీనాథుల రచన దలపించును'. “నన్నయవలె మత్తేభ 
వృత్తము నడిపించుటయందు కాళకవి గట్టివాడు. వస్తువర్ణన గావింపక భావస్ఫోరణీయ 
ముగా సంభాషణమూలముననే శృంగారరసావిష్కరణము కావించిన కాళకవి ప్రతిభ 
యసమానమైనది.* అని మెచ్చుకొన్నారు. గాని వారి మాటలు “వ్రతానాముత్తమం 
వ్రతమనున్యాయముబడి చెప్పిన మాటలని తోచుచున్న" దని నేలటూరివారు 


అన్నారు. 
కాళయ్య కవిత్వంలో స్వతంత్ర కల్చనలేవీ లేవు. వివిధ అలంకార శాస్త్రాలలో 
వివరించిన అష్టవిధనాయికల మనోభావాలను మించి ఇతడు చెప్పినది అట్టే లేదు. ఇతని 


పద్యం కుంటదుగాని సమాస కల్పనలలో శ్రీనాథునిలాగా ప్రతిభా వ్యుత్పత్తులు 
ప్రదర్శింపలేడు. 


రఘునాథనాయకుని కాలంలో ఉన్నా అప్పుడు రాణించక, విజయరాఘవుని 
కొలువులో సత్కారాలు పొందడంలోనే కాళయ్య ఎంతటివాడో తెలుస్తుంది. 


సాధారణ కవులు రఘునాథుని విద్యల మెప్పించ శక్యంకాదని చేమకూర 
వెంకటరాజుగారన్న మాటలు సత్యం. 


3. రాజగోపాల విలాసం, పీఠిక 4, 47, 48. 
4. మధుర తంజావూరు నాయక రాజులనాటి ఆంధ్ర వాజ్మయ చరిత్ర - నేలటూరి వెంకటరమణయ్య 
పుతు ౫. 


రామభద్రమ్ము, రంగాజమ్మ, మరికొందరు 


స్త్రీని దేవతగా. ఒక పక్క ఆరాధిస్తున్నా నిత్యజీవితంలో అమెకు ఇవ్వవలసిన 
స్వాతంత్ర్యాన్నిగాని, సముచిత స్థానాన్నిగాని మన పూర్వులు ఇవ్వకపోవడంచేత మన 
సాహిత్యంలో మహిళా రచయితలు ఇవాళదాకా కొద్ది సంఖ్యలోనే కనబడతారు. 
తెలుగులో కవిత్వం చెప్పిన తొలితరం ముత్తయిదువులను వేళ్లమీదనే లెక్కపెట్టవచ్చు. 
నాయకరాజుల యుగం మొదలయ్యేదాకా, ఎంతసేపు లెక్కించినా తాళ్లపాక తిమ్మక్క, మొల్ల 
మాత్రమే కావ్యాలు వ్రాసినట్లు తేలుతుంది. చాటువులు చెప్పిన ఒకరిద్దరిని కూడా 
కలుపుకొనవచ్చు. ఖడ్గతిక్కన భార్య చానమ్మ అతని తల్లి పోలమ్మ చెరొక చాటువూ 
చెప్పారని సంప్రదాయంవల్ల తెలుస్తూంది. యుద్ధంలో ఓడిపోయి వచ్చిన భర్తను 
నులకమంచం చాటున, చిరుబంతిపసుపాడమని చానమ్మ ఏర్పాటు చేసింది. ఈ 
అవమానానికి అతను వగచినప్పుడు ఆమె ఈ క్రింది పద్యం చెప్పిందట. 


పగరకు వెన్నిచ్చినచో - నగరే నిను మగతనంపునాయకు లెందున్‌ . 
ముగురాడవారమైతిమి - వగ పేటికి జలకమాడ వచ్చినచోటన్‌? 


గోరుచుట్టుమీద రోకటిపోటులాగ, భార్య చేసిన పరాభవం చాలదన్నట్టు, విస్తట్లో 
అన్నంపెట్టి విరిగిన పాలు వడ్డించిన తల్లి ఇలాగ సంజాయిషీ చెప్పిందట: 


అసదృశముగ నరివీరుల - మసిపుచ్చక విరిగివచ్చు మగవంద క్రియన్‌ 
గసవున్‌ మేయగ బోయిన - పసులున్‌ తిరిగినవి తిక్క! పాలు విరిగెన్‌ 


ఈ చాటువులను చెప్పిన అత్తాకోడళ్ళు మన తొలి తెలుగు రచయిత్రులని కొందరు 
భావిస్తున్నారు." ఈ చాటువులు చెప్పిన కాంతల కాలం క్రీశ. 1260 ప్రాంతాలు, జెంళ్లమాక 
తిమ్మక్క 1460 ప్రాంతాలలో ఉంది. అంటే రెండు వందల సంవత్సరాలదాకా చాటువులు 
చెప్పే మగువల పిర్లు సైతం మరుగున పడ్తాయన్నమాట. తిమ్మక్క తరువాత నూరేళ్ళకు మొల్ల 
పేరు వినబడింది. ఆ తరువాత ఓ ముప్పాతిక శతాబ్దం పైన కీ.శ. 1630 ప్రాంతాలలో 
పసుపులేటి రంగాజమ్మ ప్రముఖ రచయిశక్రిగా పేరు పొందింది. ఆమె వ్రాసిన కావ్యాలు 
నాలుగైదు తెలుస్తున్నాయి. రెండు అచ్చుపడ్డాయి. తంజావూరు సాహిత్య భవనంపైన ' 
రంగాజమ్మ పీరు రమణీయ పతాకంగా రెపరెపలాడుతుంది. ఆమెకు విజయరాఘవ 
నాయకుడు కనకాభిషేకం చేశాడు. 


కావ్యాలు వ్రాసి, కనకాభిషేకం చేయించుకొని తెలుగులో రంగాజమ్మ 
ప్రసిద్ధురాలైనా, ఆమెకు ముందు తంజావూరులో రచనలు చేసిన విదుషీమణులు, 
కనకాభిషేకం చేయించుకొన్న కవయిత్రులు లేకపోలేదు. రఘునాథనాయకుడు మధురవాణి 
అనే రచయిత్రికి కనకాభిషేకం చేశాడు. ఆమె సంస్కృత భాషలో సుందరకాండదాకా 
రామాయణాన్ని వ్రాసింది. ఆ కావ్యం తొమ్మిదోసర్గ చివర తాను 'మాధుర్యైక 
ధురంధరాంధ్ర కవితా నిర్మాణ సమ్మాన్య్టు'నని చెప్పుకొంది. అయితీ ఆమె వ్రాసిన 


1. అఖీల భారత కవయిత్రులు - ఊటుకూరి లక్ష్మీకాంతచ్ముగారి సంకలనం, పుట 52. - 


694 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుణి 


ఆంధ్రకవిత ఏమీ మనకు దక్కలేదు. మధురవాణి అశేష ప్రజ్ఞగల విదుషీమణి, 
ఘటికార్థంలో నూరు శోకాలు నిర్మించగలదు. సద్యోవిస్మయం కల్గించే కవిత్వం - 
అతల శూ నిరోష్ట్యంగా - చెప్పగలదు. ఆశువుగా షడ్చాషా రచనలు చేయగలదు. 
రఘునాథనాయకుడు తనకు స్వార్ధాఖిషేకం చేశాడని ఈమే తన రామాయణం పదకొండో 
సర్గ చివర చెప్పుకొంది. 


మధురవాణీలాగ కనకాఖిషికం చేయించుకోకపోయినా రఘునాథుని మన్నన 
పొందిన మరొక కవయిత్రి పేరు రామభద్రాంబ. ఈమెకూడా మధురవాణిలాగ 
ఆశుకవిత్వంలో దిట్ట. తాను “శతలేఖినీ సమసమయలేఖినీ యాష్టభాషాకల్పిత చతుర్విధ 
కవితానుప్రాణిత సాహిత్యసామాజ్య భద్ర పీఠారూఢునని చెప్పుకొంది. ఈమె పన్నెండు 
సర్గలలో 'రఘునాథనాయకాభ్యుదయం' అనే చారిత్రక కావ్యాన్ని సంస్కృతంలో 
వ్రాసింది. 900 శోకాలున్న ఈ గ్రంథం నాయకరాజుల చరిత్రను తెలుసుకొనడానికి మన 
చరిత్రకారులకు పనికివస్తూంది. ఈమె చెంగల్వ కాళకతవి అనే తెలుగుకవి శిష్యురాలు. 
మధురవాణితోపాటు ఈమె రఘునాథనాయకుని విద్యావినోదాలలో పాలొనేది. 


ఆ పడుచులిద్దరూ గీర్వాణ ప్రాకృత సమస్యలు పూరించడానికి ఉబలాటపడేవారు. 
రఘునాథనాయకుడు కొల్పుదీరి, ఆ సభలో అష్టభాషా కవిసార్వభౌములచేత వాళ్ళను 
పరీక్షింపజీసీవాడు. “అమ్మయ్య! స్వామినగర లక్ష్మీసరస్వతులు సాక్షాత్స రించి యుండగా 
పరీక్షలెందుకయ్య? అయినను మీ రానతిచ్చిన మీరరాదు” అని ఆ కవి రాజులు రాజుతో 
చెప్పి పరీక్షించేవారు. 'రారాజని య మ్యతర్నటు ప అనే తెలుగు సమస్యను 
రామభదమ్మ ఇలా పూరించిందట.? 


ఏరీ నీ సరిరాజులు - భూరమణులు నిన్ను జాల బొగడుదురు భళీ 
స్వారాజని రేరాజని - రారాజని యచ్యుతీంద్రు రఘునాథనృషా! 


రఘునాథనాయకుని ఆస్థానంలో ఎందరెందరో తెలుగు కవయిత్రులున్నా వాళ్ళ 
రచనల మింజుమలె ఈ ఒక్క సమస్య మాత్రమే మనకు లభిస్తూంది. విజయరాఘవ 
నాయకుని కాలంలో వెలసినవాళ్ల రచనలు మాత్రమే గ్రంథరూపంలో దొరుకుతున్నాయి. 
అయితే అందరి రచనలూ లభించడం లేదు. విజయరాఘన నాయకుని ఆస్థానంలో రృష్టాజి 
అనే కవయిత్రి ఉండేది. ఈమెకూడా రామభద్రమ్మలాగా చెంగల్వ కాళకవి శిష్యురాలు. 
ఈమె గొప్పతనాన్ని గురువుగారే తాను వ్రాసిన కావ్యంలో ఇలా ప్రశంసించారు. 


ప్రస్తారసంఖ్యను పదమూడు కోటులు నలువది రెండు లక్షల పదేడు _. '4 
వేలు నేళ్లూరును వింశతియును నాలు వృత్తంబులందు నీ వృత్తమునకు 

నీవర్ణన సమస్య నీవు కూర్చు మటన్న నా వృత్తమున సమస్యను రచించి 
యందుకు శోకంబు లాశువుగా జెప్పి యవి తెలుంగునను పద్యములుచేసి 
ఇరువదారును ఛందంబు లెరిగి యిట్లు 

కవిత చెప్పినవార లీ భువిని కలరె 


2. రఘునాథనాయకాభ్యుదయం (యక్షగానం) - కర్ణః విజయ రాఘవనాయకుడు, పుట 19 


ఇామభద్రమ్మ, రంగాజమ్మ, మరికొందరు 695 


యనుచు నందరు వినుతింపఘనత గాంచె -- - 
కీరనీయగుణాలంబ కృష్ణమాంబ. (రాజగోపాల విలాసం, 1-27) 


"13,42, 17, 726 వృత్తాలలో అడిగిన వృత్తంలో కోరిన సమస్యను రచించి, దానికి 
శోకాన్ని చెప్పి అది తెనిగించగల్లిన ప్రతిభ కృష్ణాజీకి ఉందట. ఇంతటి సామర్థ్యమున్న ఈ 
కవయిత్రి వ్రాసిన గంథాలేవీ మనకు మిగలలేదు. ఈమె విజయరాఘవుని కొలువులో 
ఇతర విదుషీమణులతోపాటు వసంతకేళిక వినిపించేదని రంగాజమ్మ వ్రాసిన వాక్యాలవల్ల 


' తెలుస్తోంది. 


మరియు నా దండ నిస్తుల గుణప్రశస్తయగు కస్తురమ్మయు, నతివిశాల 
నయనాంబుజయగు యంబుజ వల్లెమ్మయు, విశదగుణరేఖయగు శశిరేఖమ్మయు, ప్రఖ్యాత 
కీర్ణిగల మోహనమూర్గమ్మయు, సరసగుణ నిష్టాత యగు కృష్ణాజమ్మయు... మొదలుగా గల 


..కాంతామణులు సంతసంబున వసంతకిళిక వినిపింప... 


(మన్నారుదాస విలాస ప్రబంధం, 1-15) 
విజయరాఘవుడు కొలువులో ఉండేవాడు. అందులో 'తాము రచించిన సరస 


. మధురంబులగు ప్రబంధములు' ఆ వెలదులు వినిపించేవారు. ఇటువంటి సభలోనే ఒకనాడు 


. వీజయరాఘవ నాయకుడు కూర్చుని రంగాజమ్మను చూసి ఆమె నొక కావ్యాన్ని, 


స జ 


వ్రాయమన్నాడు. ఎటువంటి కావ్యం వ్రాయాలో ' విజయరాఘవుడే నిర్దేశించాడు. 
ఇతివృత్తాన్ని ఆదేశించాడు. 


శృంగారైక రసంబులౌపదములన్‌ చెలొంద మెప్పించితౌ 
సంగీతజ్ఞులు మేలునా నుభయభాషాచాతురిన్‌ నీ వికన్‌ 
రంగ త్రౌడీ ప్రబంధ మొక్కటి యొనర్చంగావలెన్‌ మత్కథన్‌ 
రంగాజీ! భవదీయ వాగమృత ధారావైఖరుల్‌ మీరగన్‌ 
(మ.దా.విలాస ప్రబంధం, 1-19) 


నిండు కొలువులో అందరి ముందు విజయరాఘవుడు ఇలా ఆదేశించగానే రంగాజీ 


' “ధన్యోస్మి అనుకొంది. దానికి కారణం ఉంది ''... మద్భర్హవు, మహీభర్తవునైన స్వామి సకల 
విద్యా విశేషంబుల సవతులీని నా సవతులైన యిందరిందుముఖుల ముందరనుం గటాక్షించి 


యింపుమీర గృతి నిర్మింపుమని యానతిచ్చిరి (మ.దా.వి. ప్రబంధం 1-20). ఈ వచనంవల్ల 
విజయరాఘవనాయకుని భోగపత్నులలో రంగాజమ్మ ఒకర్ణె అని తెలుస్తూంది. ఆమె 
పసుపులేటి వెంకటాద్రి కుమార్తె. అప్పుటికే ఆమె రామాయణ, భారత, భాగవతాలకు 
సంగ్రహాలు వ్రాసింది. ఈమె ఎవరి శిష్యురాలో తెలియదుగాని తాను అసాధారణ 
ప్రతిభావంతురాలనని చాటుకొంది. ఆమె వ్రాసిన గ్రంథాల చివర చెప్పిన గద్యవల్ల ఆమె 
వైదుష్యం తెలుస్తుంది. ఆమె ప్రజ్ఞలివి: 


1. అనుక్షణ ప్రవర్థమాన సారస్వత ధురీణ, 2, ౩, 4, 5, 6. 
2. విచిత్రతర పత్రికాశత లిఖిత వాచికార్థావగాహన ప్రవీణ. 


696 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


3. తత్చ్రతీ పత్రికా శత స్వహస్తలేఖన ప్రశస్తకీర్తి. 

4. శృంగార రసతరంగిత పద కవిత్వ మహనీయ మతిస్ఫూర్తి. 

5. అతులితాష్ట భాషాకవితా సర్వుంకషావిశేష విశారద. 

6. రాజనీతి విద్యా విశారద. 

ఇన్ని ప్రజ్ఞలున్నట్టు చెప్పుకున్నా మన్నారుదాసవిలాసం అనే ప్రబంధాన్ని 
వ్రాయడంలో ఆమె ప్రతిభ అంతటినీ వినియోగించినట్టు లేదు. ఇది అయిదాశ్వాసాల 
కావ్యం. తంజావూరు పాలకుడైన విజయరాఘవ నాయకుడు ఒకనాడు రాజగోపాలస్వామి 
వారీ తిరువీధి మహోత్సవాన్ని తిలకించాడు. అప్పుడతణ్ణి కాంతిమతి అనే రాజకుమార్తె 
చూసి మోహిస్తుంది. ఎన్ని శ్రైత్యోపచారాలు చేసినా మదనతాపం తీరదు. ఆ జవరాలు తన 
చెలికత్తెను విజయరాఘవునివద్దకు రాయబారం పంపిస్తుంది. నాయకుడు కూడా 
నాయికను చూసి అనురక్తుడయ్యాడు. అతని మోహాన్ని తెలుసుకొన్న గురువు శత క్రతు 
శ్రీనివాసతాతాచార్యులవారు ఈ ప్రేమకు పూర్షజన్మలోని ఒక సంఘటన కారణం అని 
ఒక కథ చెప్తాడు. అది బ్రహ్మాండమైన అబద్ధం. అతిశయోక్తి వినండి: 


ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్ములవారు సూర్యుని కుమారె అయిన కాళిందిని 
పెళ్లిచేసుకున్నారు. ఇది చూసిన చంద్రుడు ఊరుకోలేకపోయాడు. 'సూర్యునికన్నా నేనేం 
తీసిపోయాను? నా కూతుర్ని కూడా స్వామివారు పెళ్ళాడాలి' అనుకున్నాడు. శ్రీకృష్ణుని 
దర్శనం చేసుకొని “ప్రభూ, సూర్యుడూ, నేనూ తమకు రెండు కళ్ళు కదా. ఈ రెండింటికి 
భేదం లేదని చాటడానికి తాము నా కుమార్తెను కూడా పెళ్ళాడా' లని విన్నవించుకొన్నాడు. 
పదహారువేల మందిని పరిణయం ఆడిన ఆయనకు ఇంకోపెళ్ళి భారం అవదుగాని వావీ 
వరుస కొంచెం చూడాలనుకొన్నాడు. అందుచేత చంద్రుని కూతురు మేనగోడలి వరుస 
అవుతుంది. “కలియుగంలో తంజావూరులో విజయరాఘవ నాయకునిగా 
అవతరించినప్పుడు నీ కూతుర్నీ చేసుకొంటాను” అని బాస చేశారు. ఆ చంద్రుడే ఈ 
రాజచంద్రుడు, అతని కూతురే కాంతిమతి. 


ఇలా ఒక పూర్వజన్మ వృత్తాంతాన్ని సృష్టించి మన్నారుదాసుణ్ణి గురువుగారు 
సంతోషపెట్టారు. దాన్ని (గ్రంథస్థం చేసి రంగాజమ్మ పుణ్యాం కట్టుకొంది. మన్నారు 
దాస చరిత్ర విన్నా, చదివినా, వ్రాసినా “ఆయురారోగ్యపుత్ర పొత్రాభివృద్ధి', 'ధన కనక 
వస్తువాహన సమృద్ధి మాత్రమే కాక "నిరుపమాన కవిత్వ పాండిత్య మహిమ' కూడా 
కల్గుతుందని రంగాజమ్మ ఫలశ్రుతి కూడా చెప్పింది. ఇవాళ మనకు ధన కనక 
వస్తువాహనాలు లభించినా లఫించకపోయినా ఆనాడు ఈ కావ్యాన్ని వ్రాసినందుకూ, 
సభలో చదివినందుకూ, అందరికీ వినిపించినందుకూ విజయరాఘవుడు మెచ్చుకొన్నాడు. 
కనకాభిషికం చేశాడు.* కావలసినంత గౌరవం చేసి ఆమెను ధర్మపత్నిని చేసుకొన్నాడు. 
3. మన్నారుదాస విలాసం ప్రబంధంలో తాను “విజయరాఘవ మహీపాల నిత్య సంభావిత నని రం! "జీ 
చెప్పుకొంది. అనంతర కృతుల గద్యలో విజయరాఘవ మహీపాల విరచిత కనకాఖిషేక' నని 
చాటుకొంది. 


రామభద్రమ్ము రంగాజమ్మ, మరికొందరు 697 


ఆమెతోనే ప్రొద్దస్తమానం గడిపేవాడు. ఇది చూసి పట్టమహిషి కోపం పట్టలేకపోయింది. 
తిడుతూ తన చెలికత్తిచేత కబురంపింది. దానికి జవాబుగా రంగాజమ్మ ఈ క్రింది పద్యం 
వ్రాసి పంపిందట: 

ఏ వనితల్‌ మముం దలప నేమిపనో? తమ రాడువారు గా 

రో? వలపించు నేర్చెరుగరో? తమ కౌగిటిలోన నుండగా 

రావదియేమిరా విజయరాఘవ యం చిలుదూరి బల్మిచే 

దీనరకత్తెనై పెనగి తీసుకువచ్చితినా తలోదరీ? 

(చాటుపద్య మణిమంజరి, పుట 1-64) 
బలిమిచేత కాక చెలిమితోనే రంగాజమ్మ విజయరాఘవ నాయకుణ్ణి కట్టేసుకుంది. అతణ్ణి 
అద్భుతంగా పొగడడం ఆమెకు తెలుసు. నిజానికి ఆమెకే తెలుసీమో. ఒకసారి ఆయన 
మంచంపై కూర్చున్నప్పుడు ఈ చాటువు చెప్పింది: 

ఇంటీ, పానుపుపై నిదె - కంతుడు కూర్చున్నవాడు కనుగొను వహవా 
కంతు డనంగుడు నీ తెలి - వింతీనా విజయరాఘవేంద్రుడు చెలియా! - 


విజయరాఘవుడు మన్మథాకారుడే కాక, సుమకోమలుడని చెప్పడానికి ఇంకో 
సంవాద పద్యం వ్రాసింది. 
'రాజసభానినా! సరసురాలవు, జబ్బుగ నల్లినా వదే 
మే జడ!" 'యింతకంటె వలెనే?' వలనొప్ప బిగించి యల్లవే 
. యోజవరాల 'వేటె పని యున్నది, దోసమె, దోసమే మహా 
రా జగునట్టి యవ్విజయరాఘవు మై చిగురాకె కోమలటీ'. 
(చాటుపద్య మణిమంజరి-1, పుట 64) 


విజయరాఘవ నాయకుని విలాసాలను కీర్షించే మన్నారుదాస విలాస ప్రబంధాన్ని 
సభలో వినిపించినప్పుడే హరివంశ కథయైైన ఉషాపరిణయాన్ని ప్రబంధంగా వ్రాయమని 
రాజు రంగా జమ్మను ఆజ్ఞాపించాడు. ఆమె వ్రాసింది. అందులో అయిదు ఆశ్వాసాలు 
ఉన్నట్టున్నాయి కాబోలు. నేడు నాలుగో ఆశ్వాసంలోని 70 పద్యాల దాకానే గ్రంథం 
దొరుకుతూంది. ఈ కావ్యం ఏమంత గొప్పదీ, చెప్పుకోతగ్గదీ కాదు. 


ఈమె “కృతియందు కావ్యశిల్పముగాని, కథాకథనమున నైపుణీగాని కానరాదు. 
అయినను ఇందలి శైలి సమాసాడంబరము లేక చక్కని పలుకుబడితో సులభగాహ్యమై 
ఉన్నది. తంజావూరి నాయకరాజుల కాలము నాటి ఆచార వ్యవహారములును అంతజభురమున 
జరుగు శృంగార క్రియాకలాపములును నిందు వర్దితములగుటచే ఇది వాజ్మయ 
చరిత్రకారులకు నుపయుక్తము' అని నిడుదవోలు వెంకటరావుగారు వ్రాశారు. ఇది కూడా 
సానుభూతితో అన్నదేగాని చరిత్రకారులకు ఉషాపరిణయం అట్టి తోడ్చడదు. 


4. ఉషాపరిణయం, తంజావూరు - సరస్పతీమహల్‌ ప్రచురణ, పీఠిక, పుట 18. _ 


698 


సమగ్రాంధ్ర సాహిత్యం'* రెండవ సంపుటి 


అయితే ఉషాపరిణయాన్ని ప్రత్యీక గ్రంథంగా వ్రాసినవాళ్లలో రంగాజమ్మ 


ప్రథమురాలని పరిశోధకులు భావిస్తున్నారు. కాని. తాళ్ళపాక తిరువెంగళనాథుడు 
(కీ.శ. 1498-1561) దీనిని ద్విపదకావ్యంగా మొదట చెప్పాడు. ప్రత్యేక పద్యకావ్యంగా 
వ్రాసిన వాళ్ళలో రంగాజమ్మ మొదటిది అనుకోవచ్చు. తెలుగులో ఉమాపరిణయం కథనం 
చేసీ గ్రంథాలు పాతిక పైచిలుకే ఉంటాయి. 


రంగాజమ్మ కావ్యంలో కనబడదు. 


వనన [ఖత [తక (యాద 


12 


oo 0 ~~ Oo 


27. 


హరివంశం 
ఉత్తర హరివంశం 
భాగవతం 


ఉషాపరిణయం 
అనిరుద్ధచరి త్ర 


ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
వజాభ్యుదయం 
ఉషాపరిణయం 


ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 


ఉషాపరిణయం 


ఉషాపరిణయం ' 


ఉషాపరిణయం 
అనిరుద్ధ చరిత్ర 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 


ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
ఉసాపరిణయం 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 
ఉషాపరిణయం 


ఎర్రా పైగడ 
నాచనసోముడు 


బమ్మెరపోతన 


తాళ్ళ పాక 
తిరువెంగళనాధుడు 


ఖావన' పెమ్మన 


దామెర్ల అంకరాజు 
రంగా 

కోన నారాయణ 
విజయరాఘవ 
నాయకుడు 
శ్రీనివాసుడు 

అనంత కవి 

విరిపొటి నృసింహకవి 
యమ్మనూరి వెంకట- 
సుబ్బయ్య 

వేములపల్లి వెంకట 
సుబ్బయ్య కవి 
మీసరగండ ఓబుళరాజు 
తిరువీధి చెంచుసుబ్బదాసు 
గురురాజకవపి 
ఆనందదాసను 
మెరట్టూరి 
వెంకటరామశాస్తులు 


చెన్నయ్య ్క 
కైపా మానయ్య కవి . 


మూళగిరి 

పోతుల వెంకటరా 
నడిమింటి రామజోగి 
దుర్గరాజు చిదంబరం 
ధర్మవరం కృష్ణమాచారి 
వేదం వెంకటరాయశాస్త్రీ 


క్‌, దక్షిణదేశీయాంధ్ర వాజ్మయం, పుట 140. 


ఈ పాతిక గంధాలతో మొదటి మూడు గ్రంథాలలోనే ఉన్న ప్రొఢ రచన 


ఉత్తరభాగం-?,8 ఆత్నూూసాలు 
పంచమాశ్వాసం 46వ పద్యం మొదలు 
దశమస్కంధం ఉత్తర భాగం 


311 నుండీ 447 దాకా 136 పద్యాలు 


ద్వాపద.(ముద్రితం) 

పద్యకావ్యం 57 పద్యాలు, 
పెదపాటి జగ్గన్న ఉదహరించాడు 
పడ్యకామవ్యం, అముదితం 
పద్యకావ్యం, అసమ[గం 
పద్యకావ్యం, అసమగ్రం 


యక్షగానం (నష్టం) 
యక్షగానం 
యక్షగానం 
యక్షగానం 


యక్షగానం 


యక్షగానం 
యక్షగానం 
యక్షగానం 
యక్షగానం 
యక్షగానం 


యక్షగానం 
యక్షగానం 
పద్యకావ్యం . 
యక్షగానం 
యక్షగానం 
చేయం 
యక్షగానం 
స్టేజినా టకం 
యక్షగానం 


చరామభద్రమ్మ రంణాజమయ్య మరికొందరు 699 , 


అ రోజులలో చలామణిలో ఉండే వాద్యాల పేర్లు ఒగ పద్యం వల్ల తెలుస్తాయి. 
చెలికత్తెలతో ఉష వినోదిస్తుంది. అప్పుడు. జరిగిన సంగీత మేళాన్ని రంగాజమ్మ బాగా. ' 
పేర్కొంది. 


దండె తంబుర స్వరమండలంబు రబాబు వేటుగజ్జలు ముఖవీణె డక్క 

చెంగు కామాచి యుపాంగంబు కిన్నెర వీణ తాళంబు(ను) బిల్లగోవి 

చిటితాళము రముయు శేషనాదంబు రావణహస్తమును జంద్రవలయములను -- 
మురజంబు నావజంబును మొదలు గాగల్లుకమనీయవాద్యముల్‌ గరిమెదాల్చి 
రంగురక్తులు గులుకంగ రాజముఖలు ముం 

గలను జేరి త్రిభువన మోహనముగ 

జెలగి సంగీత మెళంబు జేసి కొలువ 

వేడుకలు మీర నెంతయు నిభవమలర,. (ఉషాపరిణయం, 2-4) 


నాయకరాజుల కాలంలో ర్థాజాంతఈపురంలోని ఈతల చెరువులో జారుడు బల్లలు 
ఉండేవి. 


మాటిమాటికి జారుడువీట లెక్కి - సారసాక్షులు కొందరు జారి సారె 
నొండొరుల మీద జలములు నిండుకొనగ - జల్లులాడిరి సరసిలో సరసముగను 
+ (ఉషా. 2-12) 
అందరూ విచ్చలవిడిగా విహరించే ఆ రోజులలో కూడా వారకాంత పొందుకు 
వెళ్లేవారు, బాహాటంగా ఇంటికి రావడానికి సిగ్గపడేవారు కాబోలు. ద్వారకలో 
అనిరుద్ధుడు కనబడనప్పుడు అతణ్ణి ని వెతుకుతున్న హంతు ఇలా అనుకొన్నారు. 


పురిని గల వారకాంతల పొందుగోరి - మదనకేళిక నలయుచు నిదురబోయి 
తెల్లవారిన కతమున నుల్లమునను - సిగ్గుపడి రాకయున్నాడొ? చెలువలార! 
(3-101) 


రంగాజమ్మ వ్రాసిన ఉషాపరిణయం వల్ల కాక మన్నారుదాస విలాస నాటకంవల్ల' 
ఆనాటి సాంఘిక పరిస్థితులు కొన్ని తెలుస్తాయి. అంతకు ముందు తాను ప్రఇంధంగా వ్రాసిన 
విలాసాన్నే ఆమె యక్షగానంగా రూపొందించింది. రెండింటి కథలలో మార్పేమీ లేదు. 
ప్రబంధంలోని మొదటి నాలుగు ఆశ్వాసాలలో కొత్తదనం ఏమీలేదు. సాంఘికచరిత్రకు 
పనికి వచ్చే విషయాలు కూడా ప్రత్యేకంగా లేవు. అయితీ అయిదో అశ్వాసంలో 
రంగాజమ్మ చేసిన పెళ్ళి వర్ణన చాలా విపులంగా ఉంది. ఎన్నో సంగతులు తెలుస్తాయి. 
నిశ్చయ తాంబూలం నుండి నిషీకందాకా అన్నీ తీరుబాటుగా వివరించింది. పెళ్ళి 
మంత్రాన్ని నైతం అనువదించింది. 'మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా అనే 
మంత్రం ఇలా తెనిగించింది: 


ఎలమిని మదీయజీవన హేతువైన 
యట్టి మాంగల్యతంతువు నమరబూని 


700 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 
. న్‌ 


కోరికలు (మీర నను) గూడి వారిజాక్ష 

యింపుతోడుత ధాత్రి వెయ్యేళ్ళు మనుము. (మన్నారు- ప్రబంధం, 5-47) 
మంగళసూత్రధారణ తరువాత కొంగుముళ్ళు వేయడం, సప్తపదులు మెట్టడం మొదలైనవి 
వర్ణించింది. పెళ్ళి భోజనాలను ఒక వచనంలో వివరించింది. 67 రకాల వంటకాలను 
పేర్కొంది. ఈ పలు వగల వంటకాలలో శాకాహారాలే కావు, మాంసాహారాలు కూడా 
ఉన్నాయి. విందుభోజనాల తరువాత నాగవల్లి వేడుకలను వర్ణించింది. ఉప్పేనుగులు, 
పప్పినుగులు ఇరుగడల వ్రాశారట. నాగపసానిచేత దేవతల పూజ చేయించారు. నాగవల్లి 
కుతికంటు మంత్రోక్తంగా కట్టాక వేడుకలు ఇలా జరిగాయని రంగాజమ్మ వర్ణించింది. 


ఆచార్యవర్యుండునప్పుడు ప్రోలున- కిరుగడ నవ్వధూవరుల నునుప 

నుప్పేను గిచ్చెద బప్ప్బేను గిమ్మని- విజయరాఘవమహీవిభుడు బల్క్‌ 

సిగ్గుచే నయ్యెడ జెలగినా యేనుగ-పదిలక్ష లని పల్కె భామ నగుచు 

బప్పేను గిచ్చెద నుప్పేను గిమ్మని-పెండ్లికూతు రడుగ బ్రేమ మీర 

గొమ్మ నా'యేనుగిది పదికోటు లనుచు 

బలుక మన్నారుదాసుడా పడతితోడ 

నతులితామోదమునను దంపతుల జూచి 

నవ్విరందరు కలకలనాదమెసగ ... (మయన్నారు- ప్రబంధ, 5-67) 


నాగవల్లిలో ఈ ఉప్పేనుగు - పప్పేనుగల బేరాలయ్యాక, పాన్పు, మూసి నాయనాలు 
మొదలైనవి రంగాజమ్మ వర్ణించింది. తెలుగుతనం ఉట్టిపడే ఈ వివరాలన్నీ ప్రబంధంలో 
ఉన్నా నాటకంలో లోపించాయి. అయితే నాటకంలో సాంఘిక వాతావరణం 
కనబడుతుంది. పంచాంగం బ్రాహ్మణులు, విద్వాంసులు, పునిస్త్రీలు ఒకరినొకరు 
తిట్టుకోవడం జాస్తీ, పామర వినోదం ఎక్కువ. విజయ రాఘవనాయకుని ఆస్థానంలో 
వెలసిన ఇతర యక్షగానం బాణీ నాటకాలలో ఉండే మాదిరిగానే ఇదీ ఉంది. రంగాజమ్మ 
తాను శృంగారరసతరంగిత పదకవిత్వాన్ని చెప్పగలనని గద్యలో వ్రాసుకొందిగాని, 
మన్నారుదాసు విలాసంలోని పద్యాలు, దరువులు కూడా ఏమంత గొప్పగా లేవు. 
““కులకాంత లేయూరు వలపు లేయూరు” (పుట. 16) అనిపించింది. ఇది స్త్రీ కవిత్సమగుట 
చేతను పండితాదరము నొందకపోదని నమ్ముచున్నారము అని వ్రాసింది. 


ఇది నేడు పండీతాదరం పొందడం సంగతి అటుంచుదాం. ఆనాడు రాజాదరం 
పొందింది. ప్రభువును మెప్పించే విద్య రంగాజమ్మకు తిలుసు కనుక ఆమె రచనలను 
అనంతర రచయిత్రులు కొల్లగొట్టారు. సౌందరి అనే రచయిత్రి ఒకామె రంగాజమ్మ రచనలను 
యథాతథంగా తీసుకొని పాత్రల పేర్లు మార్చి తన పేర ప్రకాశం చేసింది. మన్నారుదాస, 
విలాసాన్ని అక్కడక్కడ మార్చి 'అల్లాడ విజయసింహభూపతి సింహ విలాసం” అనే పేరిట 
సౌందరి చాటుకొన్నది. సౌందరి గ్రంథం ప్రతి ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉంది 
(డి-786). డిస్క్రిప్టివ్‌ కాటలాగులో ఇలా వ్రాశారు: 


6. మన్నారుదాసవిలాస నాటకము, ఆంధ్రసాహిత్య పరిషత్ర్రచురణ, పీఠిక తొలి పుట. 


రామభద్రమ్మ, రంగా జమ్మ, మరికొందరు 701 


“రాజరాజనరేంద్రుని అనంతరము రాజమహేంద్రపురాధీశ్చరుడయిన యల్లాడ 
విజయభూసతిసింహుని శృంగారచరిత్రము నాతని భార్యయు, రాచవీటి నరపతికిని 
మౌక్తికాంబకును గూతురును నగ్గు సౌందరీదేవి, అల్లాడ విజయభూపతి సింహవిలాసమను 
పేర ప్రబంధముగా రచించినట్టిందు గలదు. ఇది వట్టి బూటకముగా తలియవచ్చు చున్నది. 
తంజావూరి తెలుగురాజై సు ప్రఖ్యాతుడైన విజయరాఘవనాయకుని ప్రేమపాత్రమగు 
రంగాజీ యను స్తీ రచించిన విజయరాఘవనాటక చరిత్రమే యగు మన్నారుదాస 
విలాసమను ప్రబంధమే యిది యగును. కర్ణ పేరు, కృతినాయకుని పేరు మొదలగు 
నవిందన్యధీకరింపబడినవి. ఇందిప్పుడున్న విధమున గృతినాయకాదులు చరిత్రాంశ 
పరిశీలనకు గోచరింపకున్నారు. (కేటలాగు, సంపుటి 2, భాగం 2, పు 1041) 


మన్నారుదాస విలాసమేకాక రంగాజమ్మ వ్రాసిన ఒక దండకాన్ని సహితం 
దొంగిలించి అల్లాడ విజయసింహభూపతికి అంకితంగా అంటకట్టిన సంగతి కూడా 
గంథాలయ పరిశోధకులు తెలియజేశారు (డి. 2001). యక్షగానాలు- దండకాలు ఆను 
నీరికను మదరాసు ఓరియంటల్‌ లైబ్రరీవారు ప్రకటించిన డి. కేటలాగు 8వ సంపుటి పుట 
2253లో ఈ సంగతులు ఉన్నాయి. . 


ఇ 


విజయరాఘవుడు మెచ్చిన రచనలు చౌర్యం చేసైనా తన రాజుకు అంకితం ఇస్తే 
రంగాజమ్మలాగ తనకా ఖిషేకాలు చేయించుకోవచ్చునని 1 సౌందరి భావించిందేమో. అయితే 
రంగాజమ్మలాంటి గౌరవం నోచుకొనేవాళ్లు చాలా అరుదు. 


రాతకోతలో రాణించగల అవకాశాలు కొందరు రమణులకు నాయకరాజుల 
హయాంలో లభించాయి. ఆటహెటలేగాక చదువు సంధ్యలూ, సాహిత్య వ్యాసంగాలూ 
మొదలైనవి కనీసం ఒక వర్గం స్త్రీలైనా అక్కడ లభించడం గమనించదగ్గ విషయం. 
భోగలాలస వల్లనే గావచ్చు లేక పోతుటీగ చొరబడకూడని అంతఃపురాలలోనే 
రాచకార్యాలు కూడా ప్రభువులు చూసుకొనడం వల్ల వచ్చిన కమ్మవక్క ణాలు చదవడం, 
వాటికి జవాబులు లిఖించడం మొదలైన రాయసం పనులు చేసే స్త్రీలు అవసరమయ్యారు. 
నాగవాసం నుండి రాణివాసం దాకా ఈ వర్గం వ్యాపించింది. 


మన్నారు దేవుడు రచించిన 'హిమాబ్దనాయికా స్వయంవరం' అనే యక్షగానంలో 
పాలమున్నీటి మన్నీడు మన్నారుదేవునికి నారదునిచేత ఒక పసుపు పత్రికను పంపించారు. 
“మన్నారు దేవుడు కనుసన్న సేయనొక రాయసంపుకొమ్మ యాకొమ్మ చేకొని 
సమ్ముకమ్మున నిలచి చదివెనట ఎటువలెనో? రాయసంపు చెలి, చదివే పద్యం” అని 
విజయరాఘవుని కుమారుడు పొందుపరిచాడు.” దీనివల్ల స్వామి సన్నిధిలో రాయసంపు . 
పడచులు ఉంటారని విశదమవుతోంది. 


రంగాజమ్మ తన 'మన్నారుదాస విలాసం’ అనే ప్రబంధంలో తన కవితాశక్తుల 
గురించి ఇతరులు చెప్పుకొన్న సీసపద్యం చివర ఎత్తుగీతిలో ఇలా ప్రకటింపచేసింది. 


7. హేమాబ్దనాయికా స్వయంవరం - పుట 69 


702 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


“అనిశమును రాయసములు వ్రాయంగ జదువ సమయ మెరుగుచు గార్యభాగముల్మ, 
దెలుప నిపుణ భావంబు జగతిలో నీకజెల్లు'' (మ.దా.న.వీలాసం 1-17) 


ఈ పద్యభాగం వల్ల రాయసం పడుచులు కేవలం రాతకోతలకేకాక స్వామి సమయం 
తెలుసుకొని కార్యభాగములు నివేదించే ప్రయివేట్‌ నెక్రటరీలుగా కూడా పనిచేసీవారని 
ఉకహించవచ్చు. 


రంగాజమ్మ రాయసం ఫడుచుగా కొలువులో చేరి రాజపత్నిగా ఎదిగింది. 
ప్రతిభలు రకరకాలు. 


కొందరు నాటకకర్తలు 


నాయకరాజుల యుగం ఒకరకంగా నాటకాలయుగం అని చెప్పవచ్చును. అంతదాకా 
పండిత సభలోనే పాలొన్న సాహితి కాళ్లకు గజ్జెకట్టి బహిరంగ వేదిక ఎక్కింది. రాజులూ 
రసితులూ, పండితులూ, సమ. జ “కావ్యేషు నాటకం రమ్యం' అని 
గుర్తించారు. రాఘవయాదవేపాండవీయం వంటి శ్లేష కావ్యాలు వ్రాస్తేగాని తన ప్రజ్ఞ 
బయటపడదనే ఎలకూచి బాలసరస్వతివంటివాడు “రంగకొముది' అనే నాటకం వ్రాశాడు. 
ఆంధ్రశబ్దబింతామణి వంటి వ్యాకరణ గ్రంథానికి వ్యాఖ్యానంగా లక్షణ గ్రంథాన్ని 
వ్రాసుకొన్న అప్పకవిలాంటి శాన్తకారుడు 'అంవికావాదం' అనే యక్షగానం వ్రాశాడు. 
ఉత్తఠరామాయణాన్ని వ్రాసిన కంకంటి పాపరాజు తన రచనావ్యాసంగాన్ని ' విష్ణుమాయా 
విలాసం' అనే యక్షగానంతోనే ప్రారంభించి తాను 'విష్టమాయా విలాసాభిదాన 
యక్షగాననిర్మాణ ప్రవీణతా విధానుణ్ణని' సగర్వంగా ఉత్తర రామాయణ గద్యలో 
చెప్పుకొన్నాడు. వాణీవిలాసవనమాలిక లాంటి విజ్ఞాన సర్వస్వాలు వ్రాసిన టేకుమళ్ళ 
రంగశాయి 'జూనకీ పరిణయం' అనే యక్షగానం మొదట వ్రాశాడు. శీషధర్మాలను 
తెనిగించిన వెణుతురుపల్లి విశ్వనాథం కూడా “ శ్రీరామవిజయం' అనే యక్షగానం వ్రాశాడు. 
వీళ్ళంతా నాయకరాజుల కోలంలో ఉన్నా నాయకరాజుల సీమకు వెలుపల ఉన్నవాళ్ళు. 


తంజావూరులో యక్షగానాలు మొదట ప్రఖ్యాతమై అవి నాటకాలుగా మారాయి. 
రఘునాథనాయకుడు స్వయంగా రుక్మి ణీకృష్ణ వివాహ యక్షగానం వ్రాశాడు. శ్లేషకావ్యాలు 
వ్రాసే కృష్ణాధ్వరి కూడా 'కల్యాణకౌముదీ కందర్ప నాటకం' అనే దృశ్యకావ్యం వ్రాశాడు. 
తంజావూరులో నవరత్నమయమైన నాటకశాల తొలినుంచీ ఉండేది. ఇప్పటికీ అది చెక్కు 
చెదరలేదు. దానిని ప్రస్తుతం 'సంగీత మహలు' అని పిలుస్తున్నారు. దీనిని రంగస్థల 
నిర్మాణం ఎలా చేయాలో తెలిసిన ప్రాచీన ఇంజనీర్లు కట్టారు." నాల్గుగోడల మధ్య 
రంగస్థలాలేకాక నాయకరాజుల కాలంలో బయట సట త కూడా ఉండేవి. 
 విజయరాఘవనాయనయ్య వారవధరింపగదరయ్య! దేవర పదపద్మములను మీ బైట 


1. The Sangeetha Mahal which is now an object of wonder in accoustics existed from the early 
part of the 16th century. Peeps into Saraswati Mahal by 5. Gopalan. 


కొందరు నాటకకర్ణలు 703 


నాటకశాల పడుచనై లీలావతిని పదివేల దండంబులు వెట్టి చేయం గల విన్నపంబు”' అని 
ఒక కమ్మవక్కణాన్ని ఒక రచయిత వ్రాశాడు. దీనివల్ల నగర నాటకశాలలో 
నటించేవారూ, బైట నాటకశాలలో నటించేవారూ వేరు వేరు అని ఊహించవచ్చును. 


రఘునాథ నాయకుడే నాటకశాలలో స్త్రీ పాత్రలను స్త్రీలే వేసే పద్ధతిని పెట్టినట్టుంది. 
చేమకూర వెంకటరాజుగారు 'రఘునాథుడు భరతవిద్యాధురంధరుడౌట రంగస్థలరామాకృతం' 
చేశాడని చెప్పారు (విజయ: పీఠిక 21). నాటక రంగంలో మాత్రం విజయరాఘవుడు 
తండ్రిని మించిన కొడుకు. స్వయంగా పాతిక ముప్ఫయి నాటకాలు వ్రాసి యక్షగానాలలో 
రూపకకళలను ప్రవేశపెట్టారు. తంజావూరు నాటకకర్తలందరూ ఇతణ్జీ అనుసరించారు. 
విజయరాఘవుని నాటకాల గురించి ఇంతకు ముందు విపులంగా చెప్పుకున్నాం. 
ఇప్పుడతని ఆన్రితుల గురించి తెలుసుకొందాం. 


కామరసు వెంకటపతి సోమయాజి: ఈయన విజయరాఘవుని పట్టపు కవి. 
ఇంతకుమించి ఇతని గురించి వివరాలేం తెలియవు. అయితే పట్టపు కవికి కావలసినంత 
ప్రతిభ ఇతనిలో ఉంది. పదకవితలో దిట్ట. క్షేత్రయ్య తరువాత అంత బాగా తీయగా 
పదాలు వ్రాయగల ప్రౌఢత్వం ఇతనిలో రాణిస్తుంది. నిజానికితని పదాలు కొన్ని క్షేత్రయ్య 
పదాలుగా చలామణి అవుతున్నాయి. ఈయన విజయరాఘవ చం దైకావిహారం అనే నాటక 
చాటు కావ్యం వ్రాశాడు. ఇందులో కథేం లేదు. విజయరాఘవుడు ఒకనాడు పాదచారియై 
వెన్నెలవేళ సానివాడకు వెడతాడు. అప్పుడతన్ని బైట నాటకశాల పడుచు లీలావతి చూసి 
మరులుకొంటుంది. కమ్మవక్కణం ఒకటి వ్రాసి పంపుతుంది. విజయరాఘవుడామెను 
కనికరిస్తాడు. పెళ్ళాడుతాడు. ఆ నారీమణితో “రత్నసింహాసనం'పైన కూర్చుంటాడు. ఈ 
నాటకంలో విజయరాఘవుడు సానివాడకు వచ్చినప్పుడు ఒక పడుచు వువ్విళ్ళూరుతూ ఒక 
పదం ఇలా పాడుతుంది. 


సుదినమాయెనే ఈపొద్దు సుదినమాయెనే యీ 
మదనావతారుని సేవ మనకు గల్లెగా 

పొద్దున నిలువుటద్దము పాడగన్న ఫలము - ఇతని 
ముద్దుమోము చూడగల్లె ముద్దుల గుమ్మ ||ను॥! 
ఈ పొద్దు పూర్ణ కుంభము లెదురైన ఫలము - ఈ 
భూపాలకుంజరు నే పొడగంటి నమ్మా 

ద్విజరాజుల సేవించిన దివ్యశకునముచేత 

విజయరాఘవ శౌరి వీధిలో గంటి. సు! 


2. విజయరాఘవ చంద్రికా విహారం, కామరసు వెంకటపతి సోమయాజి. పుట 59. ఈ లీలావతి 
నాటకంలో పాత్ర. ఈమె ఒక కవయిత్రి అని పారబడీ ఈమె వ్రాసిన కమ్మవక్కణం లభ్యం అయిందని 
నిడుదవోలువారు వ్రాశారు. తంజావూరు నాటకాలలో పాలకడలి రాజు వంటి పాత్రల 
కమ్మవక్కణాలు చాలా ఉన్నాయి. వాళ్ళంతా కవులు, కవయిత్రులు అనుకోరాదు. 


704 3 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇది విజయరాఘవముద్ర గల క్షేత్రయ్య పదంగా నేడు ప్రచారంలో ఉంది.? 
క్లేతయ్యలాగే ఈ కవి అంత్యప్రాసలు, అనుకోని తళుకులు చాలా బాగా గుప్పించగలడు. 
క్షేతయ్యాలాగ పచ్చిగా కూడా వ్రాయగలడు. “అక్కరో ఓర్వలేని వారు” అనే పదంలో 
క్షేత్రయ్య, “రామా! వాని వలచినపుడే రవికె క్రిక్కిరిసెగుబ్బ; లేమా రొమ్మెల్ల నిండునే వాని 
మాటంటే నా మనసు పైపై నుండునే” అని వ్రాశాడు.* ఇంతకన్నా పెచ్చురేగి కామరుసుకవి 
ఈ చం ద్రికావిహారంలో ఒక ప్రొఢకాంత రవికె కీలు పట్టుక్కున తెంపాడు. 


కటాకటా ఈ రాజకందర్చుని నాకన్నులు చూచినప్పుడె నా 
బటువుగుబ్బ లుబ్బి పట్టురవికె కీలు పట్టుక్కున వీడెగాదే! 


అని ఒక జక్కన గబ్బెతచేత కామరసుకవి పాడించాడు. 


క్షేత్రయ్య పదాలను నాటి నాటక రచయితలు బాగా అనుకరించేవారు. 
విజయరాఘవుడే తన విప్రనారాయణ చరిత్రలో బంగారు గిన్నె ఇచ్చాక దేవదేవిని 
విప్రనారాయణుడు కూడినప్పుడు ''అలుకలు దీరెనటే మీ ఇద్దరి యలుకలు దీరెనటే” అనే 
పదం వ్రాశాడు. సారంగరాగంలో ''అలుకలు తీరెనా - నేడైనా మీయలుకలు దీరెనా”” అని 
క్షేత్రయ్య వ్రాసిన పదం విన్న తరువాత దీనిని విజయరాఘవుడు వ్రాశాడు కాబోలు. 
అయితే క్షేత్రయ్య రచనాశిల్బ్పం కామరసు సోమయాజులకు పట్టుపడినట్టు ఆనాటి కవులలో 
ఇంకెవరికీ అబ్బలేదు. విజయరాఘవుడు చం ద్రికావిహారానికి వెళ్లినప్పుడు ఒక ఉత్తమాంగన 
తన ప్రోఢ చేడియతో ఇలా ఆడుకుందని కామరసు సోమయాజులు వ్రాశాడు. 


వేడుకైన జూడకూడదు వింతవారిని, నా తోడికోడలు నన్ను తొంగిచూడ నియ్యదు 

పాడిదప్పి మగడు పగచాటును, ఈ మేడమీదికి వచ్చేనంటే మొదలనియ్యడు. 

వంచన చేసి ఇతని జూడవచ్చే నంటేను పొంచియుండు మఅది ఇరుగుపారుగుపంచల 

పంచశరుని మించిన యీ పట్టభద్రుని ఇంచుక సేపు జూడకూడ దేమిసేతును 

అత్తచేత జోరు మిగుల నధికమాయెను కత్తిమీద సాము నాకు గదలరాదుగా 

బత్తితో విజయరాఘవపార్థివేంద్రుని నేడు కొత్తగా జూచిన చూపు కోటిసీయదా? 
ఈ పదంలోని “కొత్తగా జూచిన చూపు కోటిసీయదా” అనే కొసమెరుపు చక్కని పదకర్ణకే 
చేతనవుతుంది. పదాలు వ్రాయడంలో పదునుతేరిన కామరుసుకవి చంద్రికావిహారంలో 
ఎక్కువగా గేయాలే నింపాడు. పదాలలో యమకాలు గుప్పించాడు. ఇటువంటి 
యమకాలు చేమకూరవెంకటరా జుగారు తంజావూరులో ప్రచారం చేశారు. ఆ సాగసులు 
పదకర్ణలు కూడా వాడడం ప్‌శేషం. 


చంద్రికావిహారంలో ఈ యమకాలు వాడిన నాయిక పూర్వజన్మలో ఊర్వశి అని 
కవి ఉద్దేశం. అందుచేత ఆమె విరహంలో పడినప్పుడు రంభ ఎరుకలసాని వేషం వేసుకొని 


౩3. గేడుగు సీతాపతిగారి క్షేత్రయ్య పదాలలో ఇది సామాన్య-$8; విస్సావారి క్షేత్రయ్య పదాలలో 
విజయరాఘవ విభాగంలో నెం.11 


4. _విస్సావారి క్షేత్రయ్య పదాలు, నెం.5 


కొందరు నాటకకర్తలు 705 


వస్తుంది. తంజావూరీ నాటకాలలోనేకాక ఆంధ్ర యక్షగానాలలోనే తొలిసారిగా 
కొరవంజి ప్రవేశించడం ఈ చంద్రికావిహారంలోనే. 


మన సాహిత్యంలో ఎరుక చెప్పించడం బమ్మెరపోతరాజుగారి గ్రంథంలో మొదట 
కనబడుతుంది. పార్వతి విరహంలో ఉన్నప్పుడు “వెలదిమేన కల్లు వీరుడు వెలదియై యెరుక 
యెరుక యనుచు నేగుదెంచె” అని పోతరాజుగారు వ్రాశారు (వీరభద్రవిజయం, 2-170). 
చాలా విపులంగా 45 పద్యాలలో ఎరుక ఘట్టం వ్రాశారు (2:166-210). అయ్యలరాజు 
రామభద్రుడు కొరవంజిమేళాల సంగతి చెప్పాడు (రామాభ్యుదయం, 2-131). గానివారు 
ఎరుక చెప్పారని విశదం చేయలేదు. మట్ల అనంతరాజుగారు కొరవంజిచే ఎరుక నెరపించారు 
(కకుత్‌స్థవిజయం, 3-86). పుష్పగిరి తిమ్మనగారి సమీర కుమారవిజయంలో ధర్మదేవత 
ఎరుకతవేషం వేసుకొని అంజనాదేవికి ఎరుక చెప్తుంది. “ధర్మువు కొరవంజితీరు దాల్చి'' 
వచ్చిందని ఆయన కొరవంజిని పేర్కొన్నారు (2-64). తరువాత కామరుసు సోమయాజి 
నాటకాలలో ఎరుకలసాని కొరవంజి దరువులు పాడుకొంటూ వస్తుంది. ముత్యాలు 
తెప్పించి మొరిపెలో నిండించి చెయ్యి చూస్తుంది. పాత్రోచిత భాషలోనే కామరుసు 
సోమయాజులు ఎరుక చెప్పించాడుగాని ఈ నాటకంలో సంభాషణలు చాలా తక్కువ. 
అవీ హుందాగానే సాగాయి. ప్రాంతీయ పదాలు, చౌకబారు హాస్యాలు, సమకాలిక 
మోసాలపై విసురులు ఇలాంటివేమీ ఇందులో లేవు. అవి రంగాజమ్మ వ్రాసిన 
మేన్నారుదాసవిలాసంలో కొల్లలుగా కనబడతాయి. 


రంగాజమ్మ: రంగాజమ్మ నాటకాలను వ్రాసిన మొదటి మహిళగా కన్చడుతుంది. 
అయితీ బాలపాపాంబ అనే కవయిత్రి 'అక్కమహాదేవిచరిత్ర అనే యక్షగానాన్ని వ్రాసింది. 
'ఈమె సంగీతసాహిత్య సరసలక్షణల రంగు మీరిన యట్టి రమణి అని తెలుస్తూంది. తను 
వీరవసంతరాయల పెద్దకూతుర్నని చెప్పుకొంది. సేలం, కోయంబత్తూరు జిల్లాలలో 
క్రీ.శ. 1567 నుంచి 87 దాకా ఒక వీరవసంతరాయల శాసనాలు కనబడుతున్నాయి. 
బాలపాపమ్మ అతని కుమార్డే అయితే ఆమె ప్రప్రథమాంధ్ర యక్షగాన రచయిత్రిగా విశిష్ట 
స్థానాన్ని అక్రమిస్తుందని యస్వీ జోగారావుగారు వ్రాశారు. బాలపాపమ్మ వ్రాసిన 
యక్షగాన పతి ఒక్కడి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (01834). ఇందులో 
షష్ట్యంతాలు మొదలైనవి ఉన్నాయి. “అవనిలో యక్షగానవళికెల్ల రవేశిమించిన 
శిరోరత్నమా యనగ' ఈ కృతిని తను ఇంగితజ్ఞానినై వ్రాశానని బాలపాపమ్ము 
చెప్పుకొంది. 


మన సాహిత్యంలో తొలి యక్షగానాన్ని వ్రాసిన రచయిత్రిగా బాలపాపమ్మను 
గౌరవిస్తూనే రంగాజమ్మను తొలి తెలుగు నాటకాన్ని వ్రాసిన మహిళగా పేర్కొనాలి. ఈమె 
వ్రాసిన మన్నారుదాసవిలాసం అనే నాటిక చాలా విలక్షణమైనది. దానిని ఆమె 
క్రీశ 1663లో వచ్చిన శుభకృత్‌లో వ్రాసింది. అప్పటికి తంజావూరులో చాలా 
నాటకాలు వెలిశాయి. రూపకలక్షణాలను బాగా సంతరించుకొన్న ప్రహ్లాద చరిత్రవంటి 


5. ఆంధ్రయక్షగాన వాజ్బయచరిత్ర, ద్వితీయభాగం, పుట 18. 


706 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నాటకాలను విజయరాఘవుడు చాలా వ్రాశాడు. అతడు ప్రవేశపెట్టిన పద్ధతులను 
రంగాజమ్మ అనుసరించింది. గొల్లల ఎకిలిమాటలు, వెర్రిశివాలు, పురోహితుల 
చిన్నగుణాలు మొదలైన చెణుకులు ఉన్నాయి. 

విజయరాఘవుడు పూతనాహరణంలో దబ్బరమంత్రాలు చెప్పి గోదానాలు 
పుచ్చుకోవాలనుకొన్న పురోహితులపై వ్యంగ్యంగా వాతలు వేస్తే, నగరింటి సహస్రనామ 
పూజలో సువర్ణపుష్పాలు అపహరించి వాటి బదులు మొలాము చేసిన పూలు పెట్టిన 
నరసంభట్లులాంటి వాళ్ల మోసాలు ఈమె బయట పెట్టింది. తంజావూరు నాటకాలలో 
ఇటువంటి ఘట్టాలు వ్రాసి ఆనాటి “రచయితలు తమ సంఘంలోని అవినీతిని 
విమర్శించేవారు. “కొందరిని అపహాస్యం చేసేవారు. “కులకాంత లేయూరు - వలపు 
తేయూరు* అనే భావంగల రంగాజమ్మ అనాటి బాపన ముత్తయిదువుల తాంబూలమైనా 
వేసుకోలేని అనాగరికస్థితిమీద విసుర్లు విసిరింది. “నగరింటి పెండ్లినాడైనా ఒక వక్క బద్ధ 
వేసుకొని నవలరా దషవో” అని పోలుభట్లు యెల్లమ్మను రంగావర్ముల తిమ్మక్క 
అడుగుతుంది. “నాకు వక్కబద్ధ వొకటి కొదవా? నిన్న మా వారు సుక్కరారం సంతలో 
పిండికూర కంచున్ను గానుగబిండి దెచ్చిరి. పెళ్లి పందిట్లో నోరు మెదలించవలె నంచున్ను 
యింత తెచ్చుక తించున్నానింతే!'' అని యెల్లమ్మ జవాబు చెప్పింది. రంగాజమ్మ నాటకంలో 
కూడా పండితులు “త్వమేవ శునక త్వమేవ సూకరః” అని తిట్టుకొంటారు. నిజంగా 
తంజావూరి కొలువులో, విజయరాఘవనాయకుని సమక్షంలో. ఇలాగ పండితులు 
తిట్టుకొంటే అది శోచనీయమే. 


చంద్రికావిహారంలో కామరుసు కవి రంభచేత ఎరుకచెప్పిస్తే, మన్నారుదాన 
విలాసంలో రంగాజమ్మ హేమాబ్దనాయికచేత ఎరుక చెప్పించింది. ఆనాటి ఎరుకతలు 
యేనాది మానవతులని ఈ నాటకంవల్ల తెలుస్తుంది. మన్నారుదాస విలాసం “ప్రొఢ 
కావ్యములలో నెన్నదగినది కాకపోయినను దేశచరిత్ర పరిశోధనకును నుపయోగించును 
గావునను స్త్రీకవిత్వమగుటచేతను పండితాదరము”' పొందుతున్నదని జయంతి రామయ్య 
గారు భావించారు.” ఈమె వాడిన సంభాషణలెంతో పరిశోధకులకు ఉపయోగిస్తా 
యనడంలో సందేహం ఏమీ లీదు. అయితే ఈమెకన్నా ఎక్కువగా సంభాషణలతోనే 
నాటకం నడిపిన నాటక రచయిత ఇంకొకడున్నాడు. 


పురుషోత్తమ దీక్షితులు : తంజావూరు నాటకాలలో సంభాషణలు కేవలం 
ప్రహసనాల ధోరణిలో ఉన్నా వాటిలోని నాయికానాయకులు ఉత్తమ పాత్రలు కనుక 
స్థాయి పూర్తిగా దిగిపోలేదు. నీచపాత్రలనే సృష్టించి ఆదినుంచి అంతందాకా శుద్ధ 
ప్రహసనాలు కూడా ఆనాడే లేకపోలేదు. పురుషోత్తమ దీక్షితులు అనే నాటక రచయిత 
““సత్రమరులు” అనే ప్రహసనం వ్రాశాడు. దీనికే అతడు “తంజావూరు అన్నదాన 
మహానాటకం'' అనే పెద్ద పేరు పెట్టాడుగాని ఉత్త ఫార్సు. 


6. మన్నారుదాసవిలాసనాటకం, పుట 16. 


7. మన్నారుదాస విలాస నాటకం, ఆంధ్రసాహిత్యపరిషత్‌ ప్రచురణ. 


కొందరు నాటకకర్తలు 707 


తంజావూరు నాయకరాజులు అన్నదానానికి ప్రసిద్ధులు. రఘునాథనాయకుడు 
““నిరతవారితాన్నసత్రసంతోషితపంచాశత్సహస్రభూసుర''నే వీరుదును తన గద్యలో 
చెప్పుకొన్నాడు. ఆయన హయాంలో మొదలైన అన్నసత్రాలు చివరిదాకా కొనసాగాయి. 
'తంతుమాత్రపువాడైనా తంజావూర ఉపవాసం ఉండరాదు' అని నాయకరాజుల శాసనం. 
భుజంమీద జందెమున్న ప్రతి బ్రాహ్మణునికి బొబ్బనిండా లెండి పెట్టడానికి సత్రాలు 
వేయించూరు. రామానుజకూటం, మధ్వకూటం, పెద్దసత్రం మొదలైన చోట్ల రోజూ 
అన్నదానం జరిగేది. సత్రాలలో భుజించని ఆచారవంతులకు స్వయంపాకాలు. ఇచ్చేవారు. 
ఈ సత్రాలలో పడి తినడానికి ఎక్కడలేని సోమరిపోతులూ హాజరయ్యేవారు. వాళ్ళ 
వెకిలిచేష్టలను, చిన్నబుద్దులను బయటపెట్టే ప్ర ప్రహననమే ఈ అన్నదాన నాటకం. 


సత్రంవేళ కాకముందే పప్పుతిప్పాభట్లు అనే బ్రాహ్మణుడు సకుటుంబంగా 
విచ్చేశాడు. అతనేకాక అతని కొడుకూ సోమరిపోతే! తిప్పాభట్లు 'అదె వర్రా మంచిగా' అని 
కొడుకును పిలుస్తాడు. 'ఓపలేనే' అని సుపుత్రుడు జవాబు చెప్తాడు. “ఏమిరా 
పిలువకమునుపీ ఓపలే ననేవు?' అని తండ్రి ప్రశ్నిస్తాడు. 


“పనిలేక పిలుతువేటె?'' అనీ మంచిగాడి జవాబు. ఈవూరిస తం అధికారి నెల్లూరి 
యల్లమరాజు మహాధర్మాత్ముడు అని తిప్పా భట్లు అయిదో వేదంలో ఎనిమిడి అటాలకు 
ఆవలి అట్టంలోని మంత్రాలలో ఆశీర్వచనం చేస్తాడు. సత్రం అధికారి “ఒక ప్రశ్న చెప్పండి' 
అంటే ఇలా చెప్పాడు: 


“ఒహోహో మామహా చెప్పేమే. ఉదయారూఢచత్రాలు చూసి చెప్పము. ఉదయం 
తూర్పునను, ఛత్రంరాజు దగ్గరను, ఆరూఢం మేషం అశ్వని భరణీ కృత్తికాః పాదం మేషం, 
క పెట్టెలోను, మేషం మేకల మందలోను, వృషభం ఆవులమందలోను, మిథునం 
స్త్రీపు స్తీపురుషులు గూడినచోటను, కర్కాటం బొక్కలోను, సింహం అడవిలోను, కన్య 
పుట్టింటను, తుల సెట్టివాని ఇంటిలోను, వృశ్చికం పిడకల కుచ్చెలోను, ధనుస్సు పట్టిన 
వానిచేతను, మకరం సముద్రంలోను, కుంభం కుమ్మరివాని ఇంటిలోను, మీనం 
చెరువులోను పండైడు రాసులును యెక్కడివక్కడనే ఉండేవి. (అన్నదాన, పుట 200) 


ఈ జ్యోతిషం విన్నాక పొంతనాలు చెప్పించుకొని “మీరు వృషభం, మీకు వాహనం శునకం' 
అనిపించుకొని 'మహమేలయ్య, ఎండనక వాననక, మంచనక మాలనక మహా వస్తిరయ్య, 
సత్రం వేళయితే విడిచేముగాని అటు గూర్చుండుండ' ఆని సత్రం అధికారి అన్నాడు. 
అప్పుడు భోగాలవాళ్లు త్యాగాల కోసం వచ్చేరు. 'బోగాలవారంటే ఆడవారేనా? అంతా 
అడవారో; కొంత అడవారో' అనే అనుమానం తిప్పా భట్లుకి కలుగుతుంది. వాళ్లు నిద్రకు 
పైడి తీస్తారని తెలుసుకుంటాడు. 'నిద్రకు పైడితీస్తే మేలుకొంటే పైడితీతురే' అనుకొంటాడు. 
ఆ సానులలో ఒకదాని పేరు వెంగసాని. దానిని 'లంజమ్మ' అని గౌరవంగా పిలుస్తూ. 
తిప్పాభట్లు ప్రేమలో పడి కవిత్వం కూడా చెప్పాడు. 


708 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


క్రూస్సు న్నున్నవి కోకిలంబు లివిగో కోలాహలప్రక్రియన్‌ 
వేస్సున్నాడు మనోభవుం డషిషుగా వేమారు నీవు న్ననున్‌ 
చూస్సుందానవు నీకు ధర్మమష వే శుద్ధాత్ముడన్‌ బ్రాహ్మడన్‌ 
'తెస్సున్నాా నిదె గూర్త మొక్కటి రతిం దేలింపవే లంధుమా! 
(అన్నదాన, పుట 2100) 


ఈ తిప్పాభట్లు గురజాడ అప్పారావుగారి కొండుభట్లుకి ముత్తాతకోవలో వాడని 
చెప్పాం. అప్పారావుగారి కొండుభట్లు కూడా శార్దూలంలో “ధర్మం కాదిది మంజువాణి 
వినుమా' అంటూ ఒక పద్యం చెప్తాడు (తృతీయాంకం పుట 81). రకరకాల శోకాల 
వరుసలో సంభాషిస్తాడు. అప్పారావు గారీ అన్నదానం ఫార్సు చదవకుండా ఈ పోలికల 
రచన చేయడం ఒక పోషమే. అన్నదాన సత్రానికి వచ్చిన తెలుగువాడు తిప్పాంభట్లు. 
అప్పంవాత్యారి అనే అరవ బ్రాహ్మణుడు కూడా ఇంత వెకిలిగానూ ఉంటాడు. ఇద్దరూ 
సానులను చూసి మోహపడతారు. భోజనాలు చేశాక అధికారి ఇలా అంటాడు: '"అదెవరో 
వెంగసాని, యేమో జక్కులరంగసాని రావో, పలుకసాని ముద్దు! ఈ పప్పు తిప్పా భట్లు 
అప్పం వాత్యారిగారు మహా దూరదేశాన్నుంచి వచ్చినారు. మంచి యోగ్యులు. వీరికి వూరికే 
ఉండవశంగాదట. వీరిని సంతోషపెట్టుండ'' (పుట 232). ఆ సానులు సరే అంటారు. 
'తిప్పాభట్లుగారు, మీరు ఈ రూపాన ఉంటే స్త్రీలు తీసిపోదురు. మీ తపోమహిమచేతను 
మున్నుచ్యవన మహాముని రీతిని దివ్యరూపము ధరించి వేడుకగా వీరితో 
విహరించవయ్యా'' అని అధికారి వేడుకొంటాడు. తిప్పాభట్లు మన్మథుడవుతాడు. 
సానులతనితో కూరిమితీరా ఆడుతారు. 


ఈ ప్రహసనం చాలా విలక్షణమైనది. నిజానికి తలుగు సాహిత్యంలోని 
తొలి ప్రహసనం ఇదే అని చెప్పవచ్చును. దీనిని పురుషోత్తమ దీక్షితులు క్రీ.శ. 1669లో 
వచ్చిన కీలకలో వ్రాశాడు. ఇతడు విజయరాఘవుణ్ణీ కైవారంలో చాలా పొగడాడు. 
కృతయుగంలో మరుత్తుడట. క్రీతాయుగంలో నాభాగుడు. ద్వాపరంలో మద్రరాజాంత 
కుడైన కుంతీసుతుడు. కలియుగంలో విజయరాఘవుడు. ఇటువంటి పాగడ్డలకు 
విజయరాఘవుడు చాలా అనందిస్తాడు. అస్థానకవులు ఇలా వ్రాస్తే విజయరాఘవుని 
కుమారుడు మన్నారు దేవుడు తండ్రిని కాలాతీతవ్యక్తిగా చిత్రించాడు. ఆ వైనం విందాం. 


మన్నారుదేవుడు : ఇతడు విజయరాఘవుని ప్రియపుత్రుడు. అయినా కోపించి 
విజయరాఘవుడు ఒకసారి ఇతణి బంగారు సంకెళ్లు వేయించి చెరలో పెట్టాడు. ఎందుకు 
బంధించవలసివచ్చిందో తెలియదు. తండ్రిని మెప్పించడానికి మన్నారు దేవుడు 
“హేమాబ్దనాయికా స్వయంవరం' అనే నాటకం వ్రాసి తన తండ్రే ఆ ఆదిదంపతుల 
వివాహాన్ని జరిపించినట్టు వ్రాశాడు. క్షీరసాగరమథనం అయ్యాక హీమాబ్దనాయిక 
రాజగోపాలస్వామిని చూసి మరులుకొంది. చెలికత్తిచే కబురుపెట్టింది. రాజగోపాలుడు తన 
ముద్దులపట్టి అయిన విజయరాఘవుణ్ణి పిలిచి “రయమున నీప్రొద్దు కడలిరాజుతో 
మాటలాడి ప్రియముగా మాకు ఈ పెండ్లి యొనగూర్చుము'' అంటాడు. విజయరాఘవుడు 
పెళ్లిళ్ల పేరయ్య అవుతాడు. పెళ్ళి పురోహితులు యథా ప్రకారం పరస్పరం 'వజ్రశుంఠ' అని 


కొందరు నాటకకర్ణలు 709 


తిట్టుకొంటారు. బ్రాహ్మణ ముత్తయిదువులు మరీ అనౌచిత్యం మాట్లాడుకొంటారు. 
'ఓనమ్మా! మీవార్ని మావార్నీ మార్చుకొందామనే! ' ఓనమ్మ! నీకు నడుమేల పట్టుకొనెనే' 
ఓసెమ్మ వింటివషీ! మావారు నిన్న రాత్రి గంపెడేసి బందాలు పట్టించేరే!' అనే సంభాషణలు 
జరుగుతాయి.! ఈ పేరంటాళ్లు దేవుని పెళ్లికి సువ్వాలలు పాడుతారు. ఈ పెళ్లి 
జరిపించినందుకు రాజగోపాలస్వామి మెచ్చుకొని ఇలా దీవించాడట: 


విజయరాఘవవత్స ఈ పెండ్లి నీవు సంఘటింపగ మామది చల్లనయ్యె 
ప్రబళి నీవాయురారోగ్య భాగ్యములను ధరణి వర్ణిల్లు మాచంద్రతారకముగ 


దేవుడిలా దీవించిన మూడేళ్లకు విజయరాఘవుడు మరణించాడు. ఈ నాటకాన్ని 
మన్నారుదేవుడు క్రీ.శ1670లో వచ్చిన సౌమ్యచైత్రంలో వ్రాశాడు. క్రీశ. 1673లో 
తంజావూరు పతనం అయింది. అయితే ఈలోగా విజయరాఘవునికీ ఒక నాటకంలో 
గొప్ప కల్యాణాన్ని అతని ఆస్థానకవి జరీపించాడు. 


' కోనేటి దీక్షితచంద్రుడు: ఇతడు క్రీ.శ. 1670లో వచ్చిన సామ్యవైశాఖంలో 
“విజయరాఘవకళ్యాణం' అను సుదీర్ణమైన నాటకం వ్రాశాడు. ఈయన సంగీత సాహిత్య 
విద్యాధురీణవరేణ్యుడనని చెప్పుకొన్నాడు. ఇతని తండ్రి పేరు రామానుజాచార్యులు. 
రాజగురువు తాతాచార్యులవారికి కోనేటి దీక్షితులుకూడా విష్యుడు. ఇది నవరన 
శృంగాటకమైన నాటకం అని రచయిత చెప్పుకొన్నాడు. ఇది కూడా మిగిలిన తంజూవూరి 
నాటకాల మూసలోని కథనే చెప్తుంది. విజయరాఘవుడు ఒకసారి వేటకు వెళ్తాడు. 
మదనమంజరి అనే రాజపుత్రిక వనకీళికి వచ్చి అతణ్ణి చూసింది. వలపు, విరహం, 
దూతికను పంపడం, రాజు సుముఖుడు కావడం, ఎరుకసాని రావడం, పెళ్లి పురోహితుల 
మాటలు, ముత్తయిదువుల కబుర్లు - ఇలా ఇది కూడా పాతసంవిధానంలోనే సాగింది. 
అయితీ ఇందులోని వేట చాలా సహజంగా వర్ణించాడు. ఆనాటి పల్లెపదాలను చాలా 
పేర్కొన్నాడు. వాటికి పారడీలు వ్రాశాడు. అశ్రీలాలు లేవు. హాస్యం బాగానే ఉంది. 
శాస్త్రజ్ఞులు కవులు" కవితైన విద్యా'' యని కవిత్వంగదా ప్రధానవిద్య అని సమస్యలు ఇస్తారు. 
“శాస్త్ర ప్రసంగః కవేరుచ్చాటన మంతట్రః' అని చర్చ వేస్తారు. బ్రాహ్మణ ముత్తయిదువులు 
యథాప్రకారం “విడెమనేవి కారమేగాని గానుగపిండికి గలిగినంత కమ్మదనం 
వున్నాదషమ్మ!” అని తెలకపిండే తింటారు. 


నాయకరాజుల పోషణలో వెలసిన నాటకాలు చాలా మటుకు తెలకపిండి 
వడియాల! 


8. హేమాబ్దనాయికా స్వయంవరం (యక్షగానము). తంజావూరు, ఆంధ్రవిశ్చవిద్యాలయ ప్రచురణ, 
పుట 168. 


సవరం చిననారాయణ 


మధుర, తంజావూరు నాయకరాజ్యాల సాహిత్య చరిత్రలు ఒక కొమ్మనే పూచిన రెండు 
పువ్వులైతీ చెంజిచరిత్ర ఆకుచాటున దాగిన అరవిరిమొగ్గ విజయనగరసామ్రాజ్యం 
స్థాపించిన కొద్దిరోజులనుండీ చెంజిపై తెలుగువాళ్ల అధికారం నెలకొంది. క్రీ.శ. 1355 నుండి 
1377 దాకా పాలించిన మొదటి చొక్కరాయల కాలంలో కుమారకంపరాయలు 
దక్షిణదిగ్వాజయం చేశాడు. మధురను ఆక్రమించుకొన్న మహమ్మదీయులను 
తరిమివేయడమే ఆ దండయాత్ర ముఖ్యోద్దేశ్యం. అతనితోబాటు సాళువ మంగరాజు, ' 
గోపన్న మొదలైన సేనానులు వెళ్లారు. తుండీరమండలాన్ని జయించారు. చెంజిరాజ్యాన్నే 
తుండీరమండలం అంటారు. ఆ కాలంలో చెంజిని కృష్ణాపురం అని పిలిచేవారు. ప్రక్కనే 
సింగవరం ఉండేది. సింగవరం కొండగుహలలో కొన్నాళ్లపాటు శ్రీరంగనాథుని 
దేవాలయంలోని విగ్రహాలు ఉండేవి. మధురను మహమ్మదీయులు స్వాధీనం 
చేసుకొన్నప్పుడు శ్రీరంగంలోని పూజారులు భయపడి విగ్రహాలను తిరుపతికి చేరవేశారు. 
కుమారకంపరాయల సేనలో ఉన్న. గోపన్నకు ఒకనాడు కల వచ్చింది. రంగనాధుడు 
కనబడి తిరిగి తనను శ్రీరంగంలో ప్రతిష్టించమని కోరాడు. తిరుపతినుండి విగ్రహాలను 
తీసుకొని మధ్యలో చెంజిలో మకాం వేసి గోపన్న శ్రీరంగానికి వెళ్లి విగ్రహాలను 
ప్రతిష్టించాడు. ఈసంగతి అనంతార్యుడు తన ' ప్రసన్నామృతం'లో చెప్పాడు.! 


అయితే సాళువమంగరా జు ఈ పుణ్యకార్యం చేశాడని తెలుగు సాహిత్యంలో సాక్ష్యం 
ఉంది. పిల్లలమర్రి పినవీరయ్య తన జైమినీభారతంలో కంఠోక్తిగా ఈ ఘనత సాళువమంగుకే 
దక్కించాడు (1-32). ఇతర దక్షిణ దుర్గాలతోపాటు చెంజిని కూడా సాళువ నరసింహుడు 
స్వాధీనం చేసుకొన్నాడు.? తొలిరాయల యుగంలోని పినవీరయ్యగారి జైమినిభారతం 
నుండి ఈ యుగంలోని దామెర్ల అంకన్నదాకా అక్కడక్కడ తెలుగు సాహిత్యంలో 
చెంజి ప్రసక్తి కనబడుతుంది. అయితే యథాలాపంగా చెప్పిన ఈ కొద్దిపాటి భోగట్టాలవల్ల 
చెంజి చరిత్ర తెలియదు. ఇప్పటిదాకా ఎవరూ సమగ్రంగా చెంజినాయక రాజ్యచరిత్రను 
తెలుగులో వ్రాయలేదు. ఉన్నంతలో నిడుదవోలు సుందరేశ్చరరావుగారి వ్యాసమే 
విపులంగా ఉంది. ఇంగ్లీషులో వ్రాసిన దానికీకూడో అకరాలు తక్కువ కావడంవల్ల అది 
సంతృప్తికరంగా లేదు. ఇతర ప్రాంతాల చరిత్రలు" వ్రాయించినట్టే కర్నల్‌ మెకంజీ చెంజి 
గురించి కూడా స్థానిక చరిత్రను సేకరించాడు. 'కర్నాటకరాజాక్కళ్‌ సవిస్తార చరిత్తిరం' అనే 
పేరిట తమిళభాషలో నారాయణకోన్‌ అనే స్థానికుడు చాలా భోగట్లాలను కాగితంపై 
పెట్టాడు. దానిని మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారు 1952లో ప్రచురించారు. ఈ 
1. Sources of Vilaynagar History, p.35 
[06 p-8 
సంగ్రహాంధ్రవిజ్ఞానకోశం, 4వ సంపుటి - చెంజికోట 


A History of Gifgee and \ts Rulers by C.S. Srinivasacharl, Annamalal University, Historical 
Series No. 12 


మ లట గ 4 


సవరం చిననారాయణ 711 


కైఫీయతువల్ల చెంజిని పాలించిన నాయకరాజుల జాబితాను చరిత్రకారులిలా 
రూపొందించారు. 


1. వైయప్ప నాయకుడు క్రీ.శ. 1490 

2. తుపాకీకృష్ణప్పనాయకుడు క్రీశ. 1490-1520 

3. అచ్యుతవిజయరామచంద్ర నాయకుడు క్రీశ 1520-1540 

4. ముత్యాలనాయకుడు క్రీ.శ. 1540-1550 

5. వెంకటప్ప నాయకుడు క్రీ.శ. 1570-1600 

6. వరదప్పనాయకుడు ఎ... క్రీశ 1600-1620 
7. అప్పానాయకుడు క్రీ.శ. 1620- 1648 


= ఈ జాబితా నిర్దష్టమైనది కాదు. ఎన్‌.ఎమ్‌. ఎడ్వర్హుగారు మరొక వంశావళిని 
సేకరించాడు. ఎవరో ప్రాచీనలేఖకుడు క పీచుకాగితాలపై మోడీ లిపిలో వ్రాసిన విషయాలను 
ఎడ్వర్ల్హుగారు ' ఇండియన్‌ ఆంటిక్డురీ' లో ప్రకటించారు. 


1. ముత్యాల నాయకుడు క్రీ.శ. 1476 
2. కృష్ణప్ప నాయకుడు | క్రీశ 1516 
3. చెన్నమనాయకుడు క్రీ.శ. 1536 
4. విజయప్ప నాయకుడు "=... క్రీశ 1555 
5. గంగమ నాయకుడు . క్రీ.శ. 1580 
6.. వెంకటకృష్ణ నాయకుడు క్రీశ, 1605 
7. వెంకటరామనాయకుడ్రు, క్రీ.శ. 1625 
8. త్రియంబకమల్రప్ప కృష్ణప్ప నాయకుడు క్రీ.శ. 1645 
9. వరదప్ప-నాయకుడు * స క్రీ.శ. 1655 


రెండు జావీతాలలోనూ చాలా విభేదాలున్నాయి. ఈ రెండింటినీ" సమన్గాయం 
చేయాలంటే శాసనాల ఆధారం కావాలి. చెంజినాయక రాజుల శాసనాలు చాలా కొద్దిగా 
' బయటపడ్డాయి. సర్కారువారు వాటిని రిపోర్టు చేశారేగాని పూర్తిగా ప్రకటించలేదు. 
వాస్తవానికి చెంజి నాయకరాజులలో కడపటివాడు వరదప్ప క్రీ.శ. 1660లో చేసిన 
'దానశాసనం ఒకటి లభిస్తోంది.” మధుర తాలూకా తిరుప్పరకుండ్రం సుబహ్మణ్యస్వామి 
దేవాలయంలోని గోపురం కుడివైపు గోడమీద ఒక తెలుగు శాసనం ఉంది. దానిలో 
 వరదప్ప నాయకునిదాకా 25 పురుషాంతరాల చెంజి నాయకరాజుల వంశావళి వర్ణన 


5. History of Gingee and {ts Rulers, pp 83-83 
6. Indian Antiquary Vol. 551926) Pp.1-2 
7. ARE 860 of 1917 


712 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉంది. ఈ శాసనాన్ని జయంతి రామయ్యగారు చంపూరామాయణ పీఠికలో కొద్దిగా 
ఉదాహరించారు.శ్‌ క్రీ.శ. 1918 గెజిటు (శాసన నివేదికలో మరికొన్ని వివరాలు 
ఉన్నాయి.’ ఈ శాసనంలో వరదప్పనాయకుడు తన పూర్వులు మణినాగరంనుండి వలస 
వచ్చారని చెప్పాడు. అలహాబాదు దగ్గర మణిఖ్‌పూరే ఈ మణినాగపురమని చరిత్రకారులు 
గుర్తించారు.€ 


చెంజి నాయకరాజులకేకాక సవరంవారనే మరొక వీరకుటుంబానికి కూడా 
మణినాగపురంతో సంబంధం కనబడుతోంది. క్రీశ. 1650 ప్రాంతాలలో సవరం 
చిననారాయణ అనే ఉత్తమకవి కువలయాశ్వ చరిత్ర అనే జాతి వార్తా చమత్కారమయమైన 
ప్రబంధాన్ని వ్రాసి తన పెంపుడు తండ్రి పెదనారాయణకు అంకితం ఇచ్చాడు. 
షష్ట్యంతాలలో ఇలా ప్రశంసించాడు: 


మణినాగనగర కాంతున - కణుమధ్యాజన మనో జయంతునకు గుభ్బ 
తద్గణ గణిత రామణీయక ఫణితాతిమంజిమ నిశాంతునకున్‌ 
(తువలయాళశ్చ చరిత్ర, 1-63) 


ఈ పద్యంలోని మణినాగనగర ప్రశస్తిని గుర్తించి, సవరం చిననారాయణ కూడా 
చెంజిరాజ్య కుటుంబానికి చెందినవాడై ఉంటాడని నేలటూరు వెంకటరమణయ్యగారు 
సమన్గయం చేశారు." చిననారాయణ తన కావ్యంలో తనతో కలుపుకొని ఏడుతరాల 
వంశవృక్షాన్ని యిచ్చాడు. తన ముత్తాత తిప్పరాజుగారు హిందూఖాన్‌ అనే తురక 
సర్గారుతో యుద్ధం చేసి జయించినట్టు చెప్పాడు (1-32, 33). తిప్పరాజుగారి కుమారుడు 
తిమ్మయ్య కూడా చాలా యుద్ధాలలో మహమ్మదీయ నైన్యాలను జయించాడు (1-39 
నుండి 41). తన తాతముత్తాతల శౌర్యాలను కీర్త కీరించాడేగాని వాళ్లు ఏ దురాల వేద్ద యుద్దాలు 
చేశారో చిననారాయణ కు 


కువలయాశ్చ చరిత్రలో కీర్తించిన వంశావళిలో కనబడడుగాని సవరం 
చిన్నప్పనాయకుడనే ఒక మహావీరుడు క్రీ.శ. 1563 నుండి రాయసామ్రాజ్యపు కొలువులో 
ఉన్నాడు. పెనుగొండ పెద్దకోటకు ప్రతి పిల్లకోట వాకిళ్లు బురుజులు, అగడ్తలు మొదలైనవి 
కట్టించాడు. 1568లో అదిల్లా దండెత్తినప్పుడు సవరం చిన్నప్పనాయకుడే ఎదిరించి 
జయించాడు. మళ్లీ క్రీశ 1576లో ఆలీ అదిల్‌షా పెనుగొండపై దాడి చేశాడు. అప్పుడు 
శ్రీరంగదేవరాయలు సిరిసంపదలన్నింటినీ తరలించుకొని చంద్రగిరికి వెళ్లిపోతూ 
పెనుగొండ రక్షణభారాన్ని సవరం చిన్నప్పపై పెట్టాడు. శకవర్లాలు 1499 ధాతుసంవత్సర 
మార్గశిర బహుళపాడ్యమినాడు సవరం చిన్నప్ప అదిల్‌షాను జయించినట్లు ఒక శాసనంవల్ల 
తెలుస్తూంది.!? ఇది క్రీ.శ. 21-12-1576కి సరిపోతుంది. 
8. చంపూ రామాయణం, బుగ్వేదకవి వెంకటాచలపతి - పీరిక, పుట - 3 
9. G.O.No.99 D.29-8-1916 
10. A History of Gingee p.78 
11. దక్షిణాంధ్ర సాహిత్యం, పుట - 9 
12. దక్షిణ భారతశాసన సంపుటి, భా.7, నంబరు $563 


సవరం చిననారాయణ 713 


ఈ సవరం చిన్నప్పనాయకుడికీ. ఈ కువలయాశ్చచరిత్రలోని సవరంవారికీ ఏమిటి 
సంబంధమో తెలియదు. ఇంతటి మహావీరుని గురించి చిననారాయణ ఎందుకు చెప్ప లేదో 
బోధపడదు. కువలయాశ్వచరిత్రలోనూ, మెకంజీ కైఫీయతలలోని సవిస్తారచరిత్రలోనూ 
కనబడకపోయినా ఎన్‌. ఎమ్‌. ఎడ్వర్హ్సుగారు ప్రకటించిన చెంజి నాయకరాజుల జాబితాలో 
క్రీ.శ. 1536 నుండి ఒక చెన్నమనాయకుడు కనబడుతున్నాడు. పెనుగొండ దుర్గాన్ని రక్షించిన 
చెన్నప్పనాయకుడే ఈ చెంజి చెన్నప్ప అని గుర్తించడానికి భావిపరిశోధన చాలా అవసరం. 
చెంజివారి మణేనాగపుర సంబంధం సవరం వారికి సంక్రమించడానికి ఇదొక అవకాశం 
అయి ఉండవచ్చు. ఇంకా ఇతర కారణాలు ఉన్నాయేమో పరిశీలించాలి. 


సవరం చిననారాయణ తన తాత తిమ్మరాజుగారు ఎందరో యవనులకు వీరస్వర్గం 
కల్గించినట్టు వ్రాశాడు. స్వర్వానికెళ్లినా సవతిపోరు తప్పవచ్చుగాని తురకపోరు తప్పదు. 
తిమ్మరాజుగారి 'చిలికిదోదమ్మి దారి బలిమిదెగటారి' తురకలు స్వర్గానికివెళ్లి దేవవేశ్యలను 
బాధించారట. మంజుఘోషను మోచేతో కొట్టారు. ఘృతాచిని దేశీయపు తిట్టు తిట్టారు. 
తిలోత్తమ ముచ్చెవాట్లు పడింది, ఊర్వశి చౌకువేట్లు పడింది. స్వర్గం తారుమారైంది. అమర 
నాయకునిపై కాక పాదుషాపై ఆశ పల్లవించింది. రుద్రవీణల బదులు రబాబులు 
మారుమోగాయి. అబ్బహితుని వివిధనామాలు మాటుమణిగి కర్తారు శబ్దమే రూడికిక్కింది. 
యవనుల దారుణాల గురించి చెప్పుకొంటూ మగ్గంలో కండెలాగా నారదుడు 
తిరుగుతాడట. చిననారాయణ ఇలా రసకల్పన చేశారు. 


" నికరంబు పోసులకు మొక్కు మనుచు దేవేంద్రనందను బట్టి యీడ్చిరనుచు 
దేష్టలుమాని దేశీయముల్‌ వినిపించు మంచు దుంబురు నడ్డగించి రనుచు 
సారాయికొప్తెర గంజాపొడుల్‌ దెమ్మంచు నంగడుల్‌ పడి గొల్లలాడి రనుచు 
లాయంబులో బసుల్‌ గావింప రమ్మంచు హరిణితో గడునెగ్గులాడి రనుచు 


దిమ్మనృపహతయవను లొందించులూటి 

నమరపురి జేరవెరచు దిశాధిపతుల 

కెరుగ జేయంగ నచ్చటి కిచ్చటికిని 

నారదుం డాసుగోవిచందమున దిరుగు (కువల. 1-41) 


స్వర్గం మాట సత్యం కాకపోయినా క్రీ.శ. 1600 ప్రాంతాలలో తెలుగు దుర్గాలలో 
పరసీనల జులుం యీ పద్యాలవల్ల తెలుస్తాయి. సవరం తిమ్మరాజుగారు ఏ తురక 
సర్దారులను జయించాడో తెలిస్తే మరికొంత స్పష్టంగా వీళ్ల చరిత్రను చెప్పుకొనేవాళ్లం. ఈ 
తిమ్మరాజుగారికి ఆరుగురు భార్యలు, ఎనమండుగురు కొడుకులు. వీళ్ళలో రెండో భార్య 
మూర్తిమాంబ కుమారుడే పెదనారాయణ. ఇతడు కర్తాటకాధీశ్వర దయాసాంద్రుడు. 
కీ.శ. 1630-42 దాకా రాయసింహాసనాన్ని అధిష్టించిన మూడవ వెంకటపతిరాయలకు 
విశ్వాసపాత్రుడు. అతని కరుణవల్ల చాలా పలుకుబడి సంపాదించాడు. ఏవో యుద్ధాలలో 
పాలొని “వయిఖందుఖాన సప్తాంగహరణు' డనే బిరుదు పొందాడు (1-16). ఇతని 
ప్రాభవాన్ని చిననారాయణ ఇలా వర్ణించాడు: 


714 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తన మాట కాంచికాతంజాపురీమధురాధినాధులకు నెయ్యంబు నెరుప 

దనచీటి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల దలంప 

దన కీర్షి మట్ల నంతనృపాల ముఖ్య గోత్రామరేండ్రులు గొనియాడికొనగ 

దన దానగుణము గోదావరీతీరభూనిర్దరేశ్వరులు వర్ణించుకొనగ 

వెలయు వేదండగండ నిర్గళ దనర్గ 

శ మదధారాధునీ నాధకుముదబంధు 

కార్య కృడ్డిండిమారానధుర్యనైన్యు జ 

డతడు ప్రభుమాత్రుడే నారనాధినేత. (కువల. 1-60) 
ఈ పద్యంలో కంచి, తంజావూరు, మధుర, గోల్కొండ, సిద్ధవటం, గోదావరీ ప్రాంతాలు 
పేర్కొన్నా ఆనాటి ముఖ్యరాజ్యాలలో ఒకటైన చెంజిని చిననారాయణ పేర్కొనలేదు. 
అందుచేత పెదనారాయణ పాలించిన ప్రదేశం తుండీర మండలంలోని భాగమేమో అని 
అనుమానించవచ్చు. క్రీ.శ. 1630 దాకా చెంజి నాయకరాజులు రాయసింహాసనాన్ని 
ఎదిరిస్తూ వచ్చినా వీరవెంకటపతి రాయల కాలంలోనే చెంజి అత్యంత విశ్వాసంగా 
కర్ణాటక చక్రవర్తికి సహాయం చేసింది. వీరవె-శటపతిరాయల కరుణకు పాత్రమైన చెంజి 
“' రాజ్యం చక్రవర్తికి మరీ ఆత్మీయంగా మారడం చూసి మధుర తంజావూరు నాయకరాజులే 
కన్ను కుట్టుకున్నారు. మిత్రభేదం పెట్టడానికి కుట్ర పన్నారు.!్‌ పరులు అసూయ 
చెందేటంత పలుకుబడితో చెంజిగానీ, సవరంవారు గాని క్రీ.శ 1635 నుండీ 1642 దాకా 
వెలుగు వెలిగారు. బహుశా ఆ మధ్యకాలంలోనే చిననారాయణ కువలయాశ్వ చరిత్రను 
రచించి పెదనారాయణకు అంకితం ఇచ్చాడు. పెదనారాయణకు పిల్లలు లేరు. అతనికి 
శ్రీరంగరాజు, కృష్ణంరాజు అనే ఇద్దరు సవతి అన్నగార్లు ఉన్నారు. రంగరాజుగారి ఏడుగురు 
కుమారులలో చిననారాయణ ఒకడు. కృష్ణంరాజుగారి నలుగురు కొడుకులలో 
మూడవవాడు వెంకటపతి. ఈ ఇద్దరినీ పెదనారాయణ పెంచుకొన్నాడు. తండ్రి 
తరువాతనో, తండ్రితోపాటో వెంకటపతి రాజ్యం చేశాడు. ఇతణ్జి తంజావూరు 
విజయరాఘవుడు ఓడించాడు. ఈ విజయాన్ని అతని ఆశ్రితులు కీర్పించారు. 


వీరుడౌ సవరము వెంకటపతిని - పారదోలించి నీపనుపులచేత 
బట్టెన సీమలో బందనల్లూరు - కట్టించితివి ఘటికామాత్రముననె, 
(రఘునా. 1-182) 


మరీ దక్షిణాన తెంకాసి - కుర్తాలంవద్ద ఒక పందనల్లూరు ఉంది. ఇద్‌ 
విజయరాఘవుని అన్నగారు ఏలుకొన్న (గ్రామం. ఈ పందనల్లూరులోనే సవరం 
వెంకటపతి ఓడిపోయాడని చరిత్రకారులు భావిస్తున్నారు." అయితే చెంజికీ, సవరంవారికీ 
ఏదైనా సంబంధం ఉందనుకొంటే తుండీరమండలం వాలాజాపేటలోని పాండ్యనల్లూరే ఈ 
పందనల్లూరని భావించవచ్చును. పెంపుడు తండ్రీ, సోదరుడూ ఎన్నో యుద్ధాలలో 


శకి, Further Sources of Vijaynagar History, Pp. 340-341. 
14. Nayaks of Tanjore by Vriddha Giresam, p. 127 
16. రఘునాథనాయకాభ్యుదయం, నేలటూరివారి ఇంగ్లీషు పీఠిక, పుట ౩2. 


సవరం చిననారాయణు 715 


పాల్గొన్నా చిననారాయణ మాత్రం కలమే గాని కత్తి పట్టుకొన్నట్లు కనబడదు. ఎప్పుడూ - 
భారతం, భాగవతం మొదలైన గ్రంథాలు వినడంలోనే కాలం గడిపాడు. తన గద్యలో 
“సంతత భారతభాగవతాదిశ్రవణానంద' అనే విశేషణం వాడుకొన్నాడు. | 


చిననారాయణ సరసకవితావైభవుడు. జాతివార్తాకవి, జనామోద సంధాయకుడు. 
ఏ కావ్యంలోనైనా కొన్నిచోట్ల శబ్బనిగుంభనాలు, కొన్నిచోట్ల యుక్తి క్రియా గౌరవాలు, 
మరికొన్నిపట్లలో అవసరమైన రసప్రకరాలు కనిపిస్టేనే అది ఆహాదమవుతుందని అతనికి 
తెలుసు. ఆంధ్రప్రబంధహేలానిధులైన కవిత్రయం వారినీ, శ్రీనాథనాచనసోములను అతడు 
క్షుణ్ణంగా చదువుకొని కవితారహస్యాలు తెలుసుకొన్నాడు, బహువిధకథావిచిత్రమైన 
కువలయాశ్వచరిత్ర అనే కావ్యాన్ని సరసజనసేవ్యంగా వ్రాయాలని 'సంకల్పించుకొన్నాడు. 

నిజంగా ఈ కావ్యంలో కథావైచిత్రి కనబడుతుంది. ఇది సరసజనసేవ్యమనే చెప్పాలి. 
చిననారాయణ తీసుకున్న కథ చాలా పాతదే. మార్కండేయ పురాణంలో మదాలస కథ 
వుంది. ఆమె కువలయాశ్చుుని ప్రేమించి పెళ్లిచేసుకొని వియోగం పొంది మళ్లా కలుసుకొంది. 
ఈ కథను మారన తన మార్కండేయపురాణంలో సుమారు 200 గద్యపద్యాలలో చెప్పాడు 
(2:254-3:100 దాకా). ఆయన చెప్పిన కథ టూకీగా ఇదీ: 


పూర్వం శత్రుజిత్తు అనే రాజు ఉన్నాడు. అతనికి బుతధ్వజుడనే కుమారుడున్నాడు. 
ఆ రాకుమారుడు మిత్రులతో వివిధ విహారాలు చేస్తూ ఉండేవాడు. అతనితో నేస్తం 
కట్టాలని నాగలోకంలోని వాళ్లుకూడా ఉస్విళ్తూరేవారు. నాగలోకాన్ని వు రాజు 
మబిండేహాడు అతని కొడుకులు మారువేషం వేనుకొని బుతధ్దజుని స్నేహం చేసీ 
హాయిగా ఉంటూ వాలు పగలు భూలోకంలో గడపి రాత్రి నాగలోకానికి 
వచ్చేవారు. ఒకసారి కొడుకులు ఇంట్లో కనబడకపోయేసరికి అశ్వ్చతరునికి సందేహం 
కల్గింది. “ఏమిరా అబ్బాయిలూ, రోజల్లా ఎక్కడ గడుపుతున్నారు” అని అడిగాడు. 
“బుతధ్వజునితో విహరిస్తున్నా''మని చెప్పి, వాళ్ళు అతణీ కీర్తించారు. అతడు 
ఉపకారపరుడు, స్నేహబాంధవుడు, గుణశాలి అని కొడుకులు చెప్పగానే అశ్వతరుడు 
ఆనందించాడు. 'అటువంటి స్నేహితునికి మీరేం ప్రత్యుపకారం చేశా''రని అడిగాడు. 


నిజానికి బుతధ్వజుడు చాలా కష్టాలలో ఉన్నాడు. అయితే అతణ్ణి 
ఆదుకొనేవాళ్లైవరూ లేరు. ఆ త్రిమూర్తులు తప్పించి అతని కష్టాన్ని పోగొట్టలేరు. ఈ 
విషయం తన కుమారులు చెప్పగానే అశ్చతరుడు బాధపడ్డాడు. “మీ స్నేహితునికి వచ్చిన 
ఆపద ఏమిటోచెప్పండి'” అన్నాడు. కొడుకులు చెప్పారు: 

శత్రుజిత్తు మహారాజు వద్దకు ఒక అపురూపమైన గుర్రాన్ని వెంట పెట్టుకుని 
' గాలవుడనే ముని వచ్చాడు. తన ఆశ్రమంలో ఒక రాక్షసుడు నానా గొడవా పెడుతున్నాడని 
మొరపెట్లాడు. ఆ రాక్షసుడు నిజరూపంతో రాడు. సింహంలాగ, పెద్దపులిలాగ ఆకారం 
ధరించి వస్తాడు. వాణ్ణి ఎవరు సంహరిస్తారా అని ముని దుఃఖపడుతూ ఉంటే ఆకాశం నుంచి 
ఒక గుర్రం దిగి వచ్చింది. ఆకాశవాణి ఆదేశాన్ని ఇచ్చింది. “ఈ గుర్రాన్ని తీసుకువెళ్లి 
శత్రుజిత్తు కుమారుడు బుతధ్వజునికి సమర్పించు. అతడు దీన్ని ఎక్కి ఆ రాక్షసుణ్ణి 


716 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సంహరిస్తాడు" అని గగనవాణి పల్కింది. ఆ గుర్రం పేరు కువలయాశ్వం అని చెప్పింది. 
గాలవుడు దాన్ని శత్రుజిత్తుకు ఇచ్చాడు. రాజు తన కొడుక్కు ఇచ్చాడు. కువలయం అనే 
గుర్రాన్ని అధిరోహించడంవల్ల బుతధ్వజునికి కువలయాశ్చుడనే పేరు వచ్చింది. 


గుర్రం ఎక్కి కువలయాశ్వుడు మునితో ఆశ్రమానికి వెళ్లాడు. రాక్షసుడొక 
ఉగ్రవరాహరూపం దాల్చాడు. వాడిని కువలయాశ్వుడు వెంట తరిమాడు. ఆ వరాహం 
పాతాళంలోకి వెళ్ళింది. కువలయాశ్వుడు కూడా పాతాళంలోకి వెళ్ళాడు. వరాహం 
కనబడలేదుగాని ఒయ్యారిని చూశాడు. ఆమె రసాతల డేవతో, రసమయశ్రీయో అని 
కువలయాశ్వుడు అనుకున్నాడు. అతడు మారుడో, జయంతుడో అని ఆమె అనుకొంది. 
వేచ్చినవాడికి హృదయం ఇచ్చేసి ముచ్చటగా మూర్చపోయింది. అప్పుడు కుండల అనే 
చెలికత్తె సేదతీర్చింది. 'ఈ జవ్వని ఎవ్వరు? ఏమిటీ ఈ అమ్మాయి కథః అని 
కువలయాశ్చుడు అడిగాడు. కుండల ఇలా చెప్పింది: 


విశ్వావసుడనే గంధర్వరాజు ఉన్నాడు. అతనికి మదాలస అనే కుమార్తె ఉంది. ఆమె 
ఒకనాడు తోటలో  విహరీస్తున్నప్పుడు పాతాళకేతుడనే రాక్షసుడు మరులుకొని 
మాయాబలంతో ఎత్తుకు పోయాడు. పొత్తు కోరాడు. పాతాళంలో పెట్టాడు. మదాలస 
మరణించాలని అనుకొంది. అయితే ఈ రాక్షసుని చంపినవాడే ఆమెకు భర్త అవుతాడనే 
సంగతి తెలుసుకొని ఆ ప్రయత్నాలు మానుకొంది. కుండల విద్యావంతుని కూతురు. 
పుష్కరశాలి భార్య, అతణ్ణి ఎవడో రాక్షసుడు చంపేశాడు. భర్తతో పాటు పుణ్యలోకాలకు 
పోతున్నప్పుడు సూకరరూపంలోనున్న పాతాళకేతుణ్ణి రాజకుమారుడు వెంట తరమడం 
ఆకాశంలోంచి చూసింది. పాతాళందాకా అనుసరించింది. మదాలస కథను చెప్పాక కుండల 
“అయ్యా, మీరెవరు?' అని అడిగింది. అతడు చెప్పాడు. 'బాబూ, ఈ మదాలసను మీరు పెళ్లి 
చేసుకోండి. దీని పెళ్లి అయిపోతే నేను పోయి తపస్సు చేసుకొని చనిపోయిన భర్తను 
పొందాలి అని కుండల చెప్పింది. సమ్మతించి కువలయాశ్వుడు మదాలసను పెళ్ళి 
చేసుకున్నాడు. కుండల తపస్సుకు కూర్చుంది. దివ్యగతికి వెళ్లింది. 


మదాలసను గుగ్రంమీద ఎక్కించుకుని కువలయాశ్వుడు వెళ్లిపోయాడు. 
పాతాళకేతుడు తెచ్చిన పిల్లను ఎవరో మానవుడు తీసుకుపోతున్నాడని రాక్షసులలో 
కలకలం రేగింది. పాతాళకేతువు సేనలతో అడ్డగించాడు. కువలయాశ్వుడు అందర్నీ 
సంహరించాడు. పెళ్లికూతురితో రాజధానికి వెళ్లాడు. తండి సరిత్‌ పెళ్తతాడు: దంపతులు 
సుఖంగా ఉన్నారు. అయితే దానికి అంతరాయం కల్గింది. 


కువలయాశ్చుడు గుర్రాన్నెక్కి రోజూ కొన్ని గంటలు భూప్రదక్షిణం చేసి 
శాంతిభద్రతలు కాపాడేవాడు. ఒకనాడతడలా సంచరిస్తుండగా ఒక మాయాముని 
ఎదురుపడ్డాడు. వాడు పాతాళకేతుని తమ్ముడు; తాళకేతుడు. అన్న చావుకు ప్రతీకారం 
చేయాలని నిశ్చయించాడు. కువలయాశ్చుని చూసి అయ్యా, నేను యాగం చేసుకొంటాను. 
దక్షిణగా మీ మెడలో ఉన్న కంఠహారం ఇవ్వండి' అన్నాడు. కువలయాశ్ళుడు ఇచ్చాడు. 


సవరం చిననారాయణు 717 


“ఇప్పుడే స్నానం చేసివస్తాను, నా ఆశ్రమాన్ని అంతదాకా కాపాడుతూ ఉండండి" అని 
పురమాయించి కంఠహారాన్ని పట్టుకొని పాతాళకేతుడు వెళ్లాడు. 


ఇక్కడ నదిలో మునిగి. మదాలస దగ్గర తేలాడు. 'నీ భర్త మరణించాడు, అతనికి 
కొందరు శూద్రమునులు అగ్ని సంస్కారం చేశారు. ఇదిగో అతని కంఠహారం' అని 
తాళకేతువు చూపించాడు. ఆ వార్త వినగానే మదాలస గుండె పగిలింది. మరణించింది. 
కొడుకూ, కోడలూ ఇద్దరూ మరణించారని రాజదంపతులు వైరాగ్యం పొందారు. 


పగ తీర్చుకొని తాళకేతుడు తన దొంగ ఆశ్రమం వద్దకు వచ్చాడు. అంతదాకా 
కువలయాశ్వుడు అక్కడే ఉన్నాడు. “అయ్యా, చూడు, నువ్వు కదలకుండా వుండడం వల్ల 
నాకోరిక తీరింది. ఇంక వేంచెయ్యి' అని రాక్షసుడు వీడ్కోలు చెప్పాడు. ఇంటికి వచ్చిన 
కువలయాశ్వుడు బావురుమన్నాడు. “నా మరణవార్త వినగానే భార్య ప్రాణాలు విడిచింది. 
ఆమె మృతిచెందిన వార్త తెలిసి ఇంకా జీవిస్తున్నాను. నా గుండె ఎంత కఠినమైనది? అని 
అతడు వాపోయాడు, భార్యకు అంత్యక్రియలు చేశాడు. ప్రాణముండగా రెండోపెళ్లి 
చేసుకోనని శపథం చేశాడు. 


తమ మిత్రునికి ఇంత కష్టమొచ్చిందని ఈ కథనంతా నాగకుమారులు తమ తండ్రికి 
చెప్పారు. “అతని ఈడువాళ్లం మేము పొందే సుఖాలు అతనికి లేవు. ఈ కష్టం 
మరిపించడానికి కువలయాశ్వునితో పొద్దుపుచ్చుతున్నాం” అని వివరించారు. అశ్వతరుని 
గుండె కరిగింది. ఎలాగైనా మదాలసను తెచ్చి కువలయాళ్ళునికి ఇవ్వాలని అనుకున్నాడు. 
సరస్వతీదేవిని ప్రార్థించి గాశప్రావీణ్యం పొందాడు. ఆ పాటతో శివుణ్ణి మెప్పించాడు. 
కావలసిన వరం కోరుకోమన్నప్పుడు మదాలస తన కుమార్తెగా ప్రభవించాలని 
ఆర్థించాడు. వివుడు వరమిచ్చాడు. పుత్రిక జనించింది. 


తరువాత కొన్నాళ్ళకు అశ్చతరుడు కొడుకులని పిలిచి “మీ స్నేహితుణ్ణి తీసుకురండి 
అన్నాడు. వాళ్ళు వెళ్ళి కువలయాశ్వుని తీసుకువచ్చారు. అశ్వతరుడు ఆతిథ్యం యిచ్చి 
“అయ్యా, నీకేం కావాలి?' అన్నాడు. 'మీ దయవల్ల నాకేం కొరత! అన్నాడు 
కువలయాశ్యుడ్లు. 'నీ మద్దాలసమ నీకిచ్చి వివాహం చేస్తాను! అన్నాడు అశ్వతరుడు. 
“చచ్చినవాళ్లని మళ్ళీ తగలవా! మాయ కాదుకదా” అని కువలయాళ్వుడు 
ఆశ్చర్యపోయాడు. “పోనీ లెండి, మాయారూపంలో ఉన్నా నా మదాలసను చూస్తే చాలు' 
అన్నాడు. అశ్వ్చతరుడు ఆమెను చూపించి మళ్ళీ ఎలా పుట్టిందో వివరించాడు. 
కువలయాశ్చమదాలసల వివాహం చేశాడు. 


ఇదీ మార్కండేయపుర్గాణంలో మారన చెప్పిన కథ. ఈ ఇతివృత్తాన్నే తీసుకుని 
మార్పులు చేసి చిననారాయణ చాలా రసవంతంగా రచించాడు. మూలంలోనున్న 
శత్రుజిత్తు మహారాజు సంగతీం చిననారాయణ చెప్పలేదు. పూర్వం సాకేతపురం వుండేదని 
చెప్పాడు. దానిని ఇరవై పద్యాలలో వర్ణించాడు (1-69 నుండి 1-88 దాకా). నగరాన్ని 
పెళ్ళిపందిరితో సరిపోల్చి, కళ్యాణమని ఎత్తుగడలోనే చెప్పాడు (1-70). ఆ సాకేతనగరాన్న్ని 
బుతధ్వజుడు పాలిస్తున్నాడని ప్రకటించి అయిదు పద్యాలలో అతణ్ణి వర్ణించాడు. ఆ 


718 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తరువాత వేసవి వచ్చిందని చెప్పి దాన్ని 11 పద్యాలలో వర్ణించాడు. దాంతో మొదటి 
అశ్వాసం అయిపోయింది. 


రెండో ఆశ్వాసంలో బుతధ్వజుడు కొలువు సింగారమై సభలోకి వచ్చాడు. అతని 
వద్దకు గాలవుడు కువలయాశ్వాన్ని తీసుకొనివచ్చి పాతాళకేతుని అక్రమాలు చెప్తాడు. 
అంతకుముందా [రాక్షసుడు చాలా వినయ విధేయతలతో ఉండేవాడట. ఉన్నట్టుండి 
ప్రాణగొడ్డమయ్యాడు. వాడిలో వచ్చిన మార్పుని గాలవుడు ఇలా చెప్పాడు: 


పొడగన్న సాష్టాంగముగ వ్రాలి చనువాడె ఎదురుగా రారంచుబదరసాగె 

బిలిచి పెట్టిన వన్యథిక్ష గైకొనువాడె కోరిపెట్ట రటంచు గొణగసాగె 

నిలుచుండి చంక చేతులు కట్టుకొనువాడె కొలువరారేమంచు గెలయసాగే 
వినయంబుతో చేరి పని ఏమి యనువాడె యరయ కడ్డాదిడ్డులను పసాగె 

దన వచోదోషము క్షమింపు డనువాడె, 

యేమనిన లేని నాతప్పులెంచసాగె 

వినుము మహికాంత కొండంత పనికి నైన 

బలుకు లేటికి గిల్లాకు పనుపసాగె (కువేల 2-24) 


ఇలా ఏకుమేకై కూర్చున్న షాతాళకేతుడు ఒకసారి ఆశ్రమంలో నానాగొడవా 
చేశాడు. ఒక అడవిలేడికి పొద్దులవేళ, మునికన్యలంతా ఆ ముచ్చటలో ఉన్నప్పుడు 
రాక్షసుడు పేరంటాలి రూపంలో ప్రవేశించి సింహంలాగ మారిపోయాడు. అంతా 
గగోలుపడ్డారు. వాణ్ణి శపిద్దామా అని గాలవుడు అనుకొన్నాడట. అయినా 'కుమ్మరి 
కొక యేడునుం గుదియ 'కొక్కపెట్టు' అన్నట్టు ఎన్నో ఏళ్లు కష్టపడి సంపాదించిన 
తపశ్ళక్తులు వాడిమీద వృథా చేయడం ఎందుకనుకున్నాడు. అప్పుడు అ గుర్రం 
వచ్చింది. అశరీరవాణి సలహా యిచ్చింది. గాలవుడు గుర్రాన్ని బుతధ్వజునికి యిచ్చాడు. 
అతడు కువలయాశ్చుడు అయ్యాడు. అతడు గుగ్రమెక్కి ఆశ్రమానికి వెళ్లాడు. ఇతర 
మునులకు నమస్కరించాడు. వాళ్ళు ఇలా అన్నారు: 


అయ్యయొ మాకు దండమిడినంత ఫలంబు నరేంద్ర యీ 

దయ్యముతొడి జాగరము దాటగజేసి సుఖమ్ము లిమ్ము లే ' ' కస 

వయ్య కొమాళ్ళ తండ్రి వయి యా గ్రితరక్షణ దుష్టనిక్షణా 

క్షయ్య దయా పరాక్రమ విశాలుడవైమనుమయ్య యిమ్మహిన్‌ (కువల. 2-78) 


రాజు ముందు వెళ్లాక సైన్యం తరువాత వచ్చింది. ఆశ్రమం దగ్గిర విడిసింది. 
కువలయాశ్వుడు డేరిజ వేయించి గుడారాలు ఎత్తించాడు ( -84). ఈ దండు ఎలా విడిసినదీ 
చిననారాయణ చాలా వివరంగా 33 గద్యపద్యాలలో” వర్ణించాడు (2-84 నుండి 116 
దాకా). తరువాత దానవసీన వర్ణన. తెల్లవారింది. జానకితాళ్ళు, తుపాకులు, ఫిరంగులు 
మొదలైనవాటితో యుద్ధం జరిగింది. ఇది చూస్తున్న శౌనకుడు, విశ్వామిత్రుడు మొదలైన 
మునులు తమలో తంల పందాలు వేసుకొన్నారు. ఈ యుద్ధం ముగియకముందే ఆశ్వాసం 
ముగిసింది. 


సవరం చిననారాయణ 719. 


మూడో ఆశ్వాసంలో రాజు ముత్తిక వేయించాడు. డానవుని కోట లగ్గలు 
పట్టించాడు. తుపాకిగుళ్ళు కురిపించి రాక్షసులను గెలిచి రాజు కోటలోనికి ప్రవేశించాడు. 
మేడలు, మిద్దెలు, గుళ్ళు, గృహాంగణాలు చూసుకొంటూ వెడుతూ ఉంటే ఒక చోట 
ఇద్దరాడువారి మాటలు వినిపించాయి. తన గురించే మాట్లాడుకొనే ఆ ఆడవాళ్ళు 
మదాలసా, ఆమె చెలికత్తి కుండల. ఇంతకుముందే ఎప్పుడో బుతుధ్వజుడు వేటకు 
వెళ్ళినప్పుడు చూసి మదాలస మరులుకొందట. అతడు మాత్రం చూడలేదు. ప్రేమించిన 
క్షణంనుంచి ఆమె విరహంలో మునిగిపోయింది. అతణ్ణి పెళ్ళాడగలనా అని తలపోస్తున్న 
మదాలసను పాతాళకేతుడు ఎత్తుకువచ్చాడు. వాణ్ణి బుతధ్వజుడు ఓడిస్తున్నాడు. ఇంక 
వస్తాడని కుండల చెప్తుంది. 


రాజు ఆ మందిరంలో ప్రవేశించాడు, “మీరెవరు?” అని అడిగాడు. కుండల కథ 
చెప్పింది. కథేం కర్మ? కావ్యమే చెప్పింది, 3-65 నుండి 4-43 దాకా 144 గద్య పద్యాలో 
వనవిహారం, ప్రియదర్శనం, విరహం, ఉపాలంభనలు, రాక్షసుడు ఎత్తుకుపోవడం 
వగైరాలన్నీ చెప్పింది. మదాలసను పెళ్ళిచేసుకోమని అర్థించింది. మదాలసతోపాటు 
కుండలను కూడా తీసుకొని తన రాజ్యానికి వెళ్ళాడు. 


పాతాళకేతుడు మరణించిన సంగతి అతని తమ్ముడు తాళకేతునికి విచిత్రంగా 
తెలిసింది. వాడు ఇంద్రుని వద్దకు ఒక రాయబారిని పంపాడు. దేవవేశ్యలలో తారారంభలు 
మంచి హుషారైనవాళ్ళు. వాళ్ళను తనకు అప్పచెప్పమని శ్రీముఖం పంపాడు. వెళ్ళిన 
రాయబారికి దేవసభలో ప్రవేశం కలుగలేదు. వాడు పడ్డ పాట్లు ఇన్నీ అన్నీ కావు. 

దొర కాప్పులై కార్యసరేణి తెల్బెడి కవీశ్వరులకు' లంచపంచంబు లొసగి 

సమ్ముఖమ్మున నుండి చనుదెంచు నలవ్రాయసమువారి కాశపాశలు ఘటించి 

బోనవెచ్చము గొంచుబోవు శచీదేవి దాదులకును బరిధానమిచ్చి 

పిలువ నేతెంచు వేగులవారి వెంటనే యరుగు నియోగుల ననుసరించి 


కినిసి వాకిటవా రడ్డగించుకతన 

నేను వచ్చిన మాట దేవేంద్రుతోడ 

దెలుపుమని యెంత వేడిన దెలుపరైరి 

విని వినమి చేసెనో గాని వేల్పురేడు! (కువల. 4-61) 


చివరకు శుక్రాచార్యుని సహాయంవల్ల దేవేంద్రునివద్దకు వెళ్ళిన ఆ రాయబారి తన 
దొరగారి కోరికను చెప్పాడు. దేవేంద్రుడు నవ్వాడు. వాడి అయ్యగారి అన్న చచ్చి వాళ్ళ 
దగ్గిరకు చేరుకున్నాడని చెప్పాడు. రాయబారి తెచ్చిన ఈ వార్త విని తాళకేతు ఆ గ్రహించాడు. 
మదాలస కోసం అన్నగారు వెళ్ళడం వాడికి తెలుసు. ఆ యువతిమూలంగానే పాతాళకేతు 
మరణించాడు కనుక ఆమెకు హాని చెయ్యాలనుకొన్నాడు. మాయా మునివేషంతో 
కువలయాశళ్ళూని వద్దకు వెళ్ళి తన యాగం రక్షించమన్నాడు. గుర్రంమీద వాణ్ణి కూడా 
ఎక్కించుకొని రాజు కదిలాడు. అది పౌరకాంతలు చూశారు. “అయ్యో, నిన్న గాలవునితో 


720 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వెళ్ళాడు. కొత్త పెళ్ళికొడుకైనా ముద్దూ ముచ్చటా లేకుండా మౌని వెంట వెడుతున్నాడే'' 
అని నొచ్చుకున్నారు. 


దొర నయ్యెద నని కోరుదు - రరయగ జను లెవ్షరైన నాపెను బెడదల్‌ 
పరికింపరు దొరతనపున్‌ - సరవుల్‌ మరి కత్తిమీడి సాములు సుమ్మీ 
(కువల. 4-82) 


రాజరికం అంటే రసికునిలాగా భోగించడం కాదని తెలియజేసి ఇంకో పద్యం 
చిననారాయణ రచించాడు. మంత్రులకు మర్మకర్మాలు ఎరిగించడం, ఈతిబాధలు లేకుండా 
చూడడం మొదలైన రాచకార్యాలలో శ్రద్ధ చూపాలి గాని “మనసు నచ్చిన మిటారి కూడి 
తమిమీర సయ్యాటలాడికొనుచు నడువగూడునె మేదినీ నాయకులకు' అని 
పౌరకాంతల చేత అనిపించాడు (4-83). 


మాయామునితో కువలయాశ్వుడు వెళ్ళాడు. మోసపోయి మణిహారం ఇచ్చాడు. 
కుండలతోపాటు మదాలసను మాయావిమానం ఎక్కించుకొని తాళకేతుడు ఎగరినుకు 
పోయాడు. వారిని బంధించి బలవంతులను కాపు పెట్టాడు. తిరిగి వచ్చిన కువలయాశ్వూడు 
'అక్కట యెందు బోయెనొ యొయారపుసంచుల ముద్దు గుమ్మ' అనుకున్నాడు. ఆ నడలు, 
ఆ మెరుంగు తొడలు, ఆ కడగంటన చూచు సోయగాలు’ అని తలచుకున్నాడు. 


రాచకార్యాలు మానేసి చింతాక్రాంతుడయ్యాడు. అతని స్నేహితులు నాగకుమారులీ 
దురవస్థ చూచి తమ తండ్రితో చెప్పారు. తనయుల స్నేహలాంఛనవిధానము లెంచి ఉపకారం 
చేయడానికి అశ్వ్చతరుడు కైలాసానికి వెళ్ళాడు. పార్వతితో పరమేశ్వరుడు చదరంగం 
ఆడుతున్నాడు. గొప్ప పాటగాడు వచ్చాడని ఆడుతున్న ఆట అలా ఉంచారు. 


అశ్వతరుని పాట విని పార్వతి మెచ్చుకొంది. అడిగినవరం ఇవ్చుబోయింది. అయితే 
సవతి మీద ఉండే అసూయకొద్దీ గంగ అడ్డుపడింది. పరమేశ్వరుడు తుని తగవులాగ 
సర్దిపెట్టాడు. మదాలస ముందు విడుదల పొందుతుందని, తరువాత కుండలకు విమోచనం 
లభిస్తుందని చెప్పాడు. మూలంలో కుండలను అసలు రాజ్యానికి తీసుకురావడంగాని, 
ఆమెను తాళకేతుడు తీసుకుపోవడంగాని లేవు. ఆమెను కూడా అనంతరకథలో 
చేర్చడంవల్ల చిననారాయణ ఈ మార్చు చేశాడు. కుండల ఆలస్యంగా రావడానికొక 
కారణం కల్పించి, వచ్చే విధానానికౌక ప్లాటు సృష్టించాడు. 


స్వర్గంలో తార అనే దేవవేశ్య ఉంది. ఆమె అందాన్ని జయంతుడు గుత్తకు 
పుచ్చుకొన్నాడు. తాడుకట్టినవాని .చందాన ఏలుతున్నాడు. అమె నలకూబరునిపై 
మరులుకొంది. చాటుగా చీట్లు వ్రాసి మాటుగా రప్పించుకొంది. నారదుడు ఈ రహస్యాన్ని 
వెల్లడి చేశాడు. తారకోసం నలకూబరుడూ, జయంతుడూ కాట్లాడుకొన్నారు. అయితే 
చివరలో ఇద్దరూ తాళకేతును సంహరించి కుండలను రక్షించారు. ఈ కథ అనవసరం 
అయినా హాయిగా 114 గద్యపద్యాలలో (4:176-5:76 దాకా) చిననారాయణ కథనం 


సవరం చిననారాయణ | 721 


చేశాడు. ఇది పూర్తిగా నాయకరాజుల యుగంలోని రాజకుమారులు భోగపుసానుల 
కోసం పెట్టుకొనే జగడాలను చిత్రిస్తుంది. అడుగడుగునా ఆ వాతావరణం కనబడుతుంది. 
ప్రతి పద్యంలోనూ వాస్తవికత తాండవిస్తుంది. ఈ ఘట్టంలోనే కాదు - కువలయాళ్వ' 
చరిత్రలో ఎక్కడ చూసినా కవికి ఉన్న అసమానవస్తు పరిశీలనాశక్తి గోచరిస్తుంది. 
గొల్లసివాలు, దమ్మరాజు కతలు, కోడిపందాలు. కొల్లారుబళ్ళు, పరంగిపీటలు. 
నమ్మికకమ్మలు, త్రోవ బత్యాలు ఇలాంటివెన్నో కనబడతాయి. ప్రతిపద్యంలోను 
జాతీయత సజీవంగా కనబడుతు,ది. ఇది తెలుగువాడే తప్ప యింకొకడు వ్రాయలేడన్నంత 
చక్కగా దేశ్యాలు ఇందులో గుబాళిస్తాయి. నాచన సోముని తరువాత అంత విరివిగా 
సామెతలు, _ జాతీయాలు గుప్పించే కవి చిననారాయణే అని చెప్పాలి. అతడు వాడిన 
నానుడులు, పలుకుబళ్ళు కొన్ని చూడండి. 


గుడిసెకై జిల్లేడుకొట్టడం (1-27), అసుక్రోవిచందం (1-41), కరువుకు తోడు 
ఆవపంట (1-101), ఇందు రమ్మన్నచో ఇల్లెల్లగొనుట (2-23. 5-44) కుమ్మరి కొక యేడు 
గుదియకొక పెట్టు (2-37), పారెడు బళ్ళకు కాళ్ళు చాచడం (2-38), పిలవని పేరంటం 
(3-85), అడుగులకు మడుగు లొత్తడం (3-86), గుండెలో గాలం (4-27), మూడుకాళ్ళ 
ముసలి (4-28), తడిపాతతో గొంతు కోయడం (4-30), తేనెపూసిన కత్తి (4-30), కత్తిమీద 
సాములు (4-82). సిగపట్లు (5-87), గురువులకు బొమ్మపెట్టడం (5-45). 


నాచనసోముని నవీనగుణాలిలా జాతీయాలు వాడడంలోనే కాక ఇతరత్రా కూడా 
స్ఫుటంగా కనబడతాయి. సోముని ఉత్తరహరివంశంలో ఆనాటి తురకదాడులు, ముట్టడులు 
కొల్లలు కనబడినట్టి చిననారాయణ కావ్యంలో కనబడతాయి. పురాణగాథను కథనం 
చేస్తూన్నా తుపాకులు, ఫిరంగులు వంటి ఆయుధాలు, రబాబులవంటి వాద్యాలు 
ఉపయోగిస్తాడు. 'పారసీలిపిని జొప్పడ భగవద్గీత లెన్నిక వ్రాసిన చిన్నిపలక'లు కూడా 
మనకు చూపిస్తాడు (2-88). చిననారాయణ ఇరవయ్యో శతాబ్దంలో జీవించి ఉంటే 
కువలయాశ్వచరిత్రలో యాటంబాంబులు, _ టేపురికార్హర్లు, సోఫా-కమ్‌- బెడ్డు 
వాడగల్లినంత వర్ణమానకవి. 


అతని శైలికి, లాలిత్యానికి, వస్తు పరిశీలనాశక్తికి ఎంత ముగ్గులమైనా పాత్రపోషణలో 
శ్రద్ధ తీసుకొననందుకు నొచ్చుకోక తప్పదు. నేటి సాహితీపరులు చిననారాయణను చాలా 
శాఘిస్తారు. “కథాసంవిధానమును కొలికి పూసవలె నమర్చుటయందును చిననారాయణ 
నాయకుడు. పింగళిసూరనకు సాటి రాగలడు. పాత్ర సంభాషణములు మంచినీళ్ళ 
ప్రాయముగా జలజల ప్రవహించు సెలయేళ్ళవలె పరిగెత్తును. పింగళిసూరన తరువాత నింత 
మధురకవి మరియొకడు కతేడు'' అని ఆచార్య ఖండవల్లి లక్షీరంజనంగారు చెప్పారు.16 


నాకు మాత్రం చిననారాయణలో కొద్దిగా పేంగళి సూరపరాజుగారు, ముద్దుగా 
నాచనసోముడు కనబడుతున్నారు. “మార్కండేయపురాణంలో మారన చెప్పిన తీరు 


16. ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం, పుట 1ఐ. 


722 : | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తూశార లిశతారాయణ కధనం. వింటే మనకు చివుక్కుమంటుంది. సారో 
నాగకుమూరుల్లు అశ్వతరునికి కథ చెప్పిన క్రమంలోనే కథ వ్రాస్తే ఎంతో జౌచిత్యం ఉండేద్ది. 
మారన్న కథనక్రమమే శిల్పదృష్టార మెరుగనిపిస్తుంది. అందులో బిగువు కనబడుతుందీ” 
అశ్చతరుడు కైలాసానికి వెళ్లడానికి తగినంత కారణం తొలినుంచీ మారన చెప్పిన కథలో 
మారుమోగుతూ ఉంటుంది. ప 


మారన కథలో కువలయాశ్వుడు భార్యావియోగానికి ఉదాత్తంగా శోకీస్తాడు. 
చిననారాయణ కథలో విప్రలంభ శృంగారపు పైపౌరలే అతికినట్టు ఉంటుంది. మారన 
కథలో భార్యతోపాటు తాను మరణించనందుకు, గట్టిగా ఏడవలేనందుకు కువలయాశ్వుడు 
ధార్మిక కారణాలు తలపోసుకుంటూ తపిస్తాడు. 


చిననారాయణ చిత్రించిన కువలయాశ్వుడు కామాతురుని లాగే కనబడతాడు. 
సాధారణ ప్రబంధనాయకుల స్థాయిని మించడు. చిననారాయణ మారన కథను చదివాడు. 
ఆ పోలిక పద్యాలు కొన్ని వ్రాశాడు. నాగకుమారులు కువలయాశ్వుణ్ణి తమ శకం 
ఆహ్వానించే ఘట్టంలో మారన ఈ పద్యం వ్రాశాడు. 


శ్రీయుత నీవు ప్రియమ్మున - మా యింటికి రాగవలయు నావుడు మాయిల్‌ 
మీయిల్లని వేరడ మిటు - సేయుదురే యది సభిత్వశీలము తెరగే 
- (మార్కండేయపురాణం, 3-60) 
ఈ సన్నివేశంలో చిననారాయణ చెప్పినదీ చూడండి: 'మా నాన్న నీ గుణాలు 
విన్నాడు. నిన్ను చూడాలనుకొని బయలుదేరాడు. మేము ఆపాము. నిన్ను తీసుకు 
వేస్తామన్నాము', అని నాగకుమారులు అంటే కువలయాశ్యుడిలా బదులు చెప్పాడు. 


మాయురె తా రావలెశా - యాయెడ కే నేరుగుదెంతు నాయిల్లనగా | 
నీయిల్లనగా వేరా - వోయగ రావిట్టులైన భువిసఖ్యంబుల్‌ (కువ, 4-126) 


ఇలాంటి పద్యాలలో కాక కథన క్రమంలో మారన్నను అనుసరిస్తే కువలయాశ్చ చరిత్ర 
ఇంతకు పదింతలు రాణించేది. | 


ఈ కావ్యం ఆంధ్రసాహితికి సవరమే గాని నిజవేణి కాదు అని ఎవరైనా అనవచ్చు. 
అయితేనేమి? నైలాను సవరంలాగా చాలా మెత్తన! 


గణపవరపు వెంకటకవి 


కవిత్వాన్ని మన పూర్వులు నాలుగు రకాలుగా విభజించారు. ఆశు. చిత్ర, మధుర, విస్తర 
కవితలని ఆ చతుర్చాధానాలకు పేర్లు పెట్టారు. క్రీ.శ. 1285 ప్రాంతాలలో తెలుగు చోడుల 
ఆస్థానంలో ఉన్న పెద్దయామాత్యుడు ఆశు, చిత్ర కవిత్వాలలో ఆద్యుడు. అనాటి నుంచి మన 
తెలుగు కవులు తమ చతుర్విధకవితా ప్రావీణ్యాన్ని అప్పుడప్పుడు అక్కడక్కడ చూపిస్తూనే 
వస్తున్నారు. కాని నోరు విప్పితే చిత్రకవిత్వం చెప్పడానికి ప్రయత్నించేవాళ్లు అరుదు. 
అడుగడుగునా విలక్షణంగా రచన చేస్తూ పాండిత్యప్రాగల్బాాన్ని ప్రదర్శిస్తూ చిత్రకవిత్వ 
విఖరా గ్రంపై తిష్టవేసుకొని కూర్చున్న వ్యక్తి ఒకడే ఒకడు మన సాహిత్యంలో కనిపిస్తాడు. 
అతని పేరు గణపవరపు వెంకటకవి. 


. ఆయన వ్రాసిన అపూర్వ గ్రంథాలలో ఒకదాని పేరు "ప్రబంధరాజ వేంకటేశ్వర 
విజయవిలాసం.' అందులో ఆయన ప్రయత్నించని చిత్రకవితా ప్రక్రియ లేనేలేదని చెప్పాలి. 
అనులోమ విలోమాలు, అచల జిహ్వాలు, పాదగోపనాలు, పద్య భ్రమకాలు, సర్వత్ర 
యమకాలు, రకరకాల బంధాలు, పద్యాలలో పద్యాలు, ఒకటేమిటి, ఎన్నివిధాలుగా ఫీట్లు 
చెయ్యాలో అన్నీ చేశాడు. ఈనాడు కొంతమంది కలవారి ఇళ్ళలో సీసాలలో చొప్పించిన 
స్టీమర్ల బొమ్మలను అలంకారప్రాయంగా చూస్తాం. గణపవరపు వెంకటకవి తన సీసాలలో 
చొప్పించే వింతలకు అంతే లేదు. సీసపద్యంలో ద్విపదలు, మత్త కోకిలలు, కందాలు, 
మత్తీభాలు ఇలాగ ఎన్నో ఇరికించగలడు. వాస్తవానికి అతడు ఒకే ఒక గర్భకవిత్వమున్న 
సీసపద్యంలోనే ఇరవైబంధాలలో ఇమిడే కందాన్ని వ్రాశాడు. ఇటువంటి పద్యం మన 
క “న భూతో న భవిష్యతి ఇది చిత్రకవిత్వాలాపనలో అతి తారస్తాయి. 
బరాకెకిల్లుః 

ఇంతటి ఉద్దండ పాండిత్యప్రకర్గ గల ఈయన కాటేపల్లి అనే గ్రామానికి దగ్గరలో 
ఉన్న గణపవరంలో పుట్టాడు. ఈ ఊరు ఎక్కడుందో సరిగ్గా చెప్పలేం. కాచేపల్లినే 
పొరపాటున లేఖకులు కాటేపల్లి అని వ్రాసుకొని ఉంటారు. గుంటూరు జిల్లా 
నరసారావుపేట తాలూకాలో కాచేపల్లి, .గణపవరాలు ఉన్నాయి. కవి బహుతా' 
అక్కడివాడే కావచ్చును. ఇతని బాల్యంలోనే ఈ కుటుంబంవారు తుండీర మండలంలోని 
శ్రీ పెరుంబుదూరు ప్రాంతాలకు వచ్చారు. వెంకటకవి ఆ గ్రామంలోని యతిరాజాచార్యుల 
వారి దగ్గర విద్యలు నేర్చుకొన్నాడు. చిన్నప్పటినుంచి కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. 
పన్నెండో ఏటనే తారావళులు వ్రాశాడు. మునిముని మీసాలు మొలచేటప్పుడు 
యమకశతకం రచించాడు. ఇరవయ్యో ఏటనే శృంగార మంజరి రచించాడు. పాతిక 
సంవత్సరాల వయసు రాగానే కృష్ణమల్లకథను చతుర్భద్రగా చెప్పాడు. 
బాలరామాయణాన్ని డ్విపదగా చెప్పాడు.! తరువాత సర్వలక్షణశిరోమణి అనే గొప్ప 
లక్షణ[గంథాన్ని తలపెట్టాడు. ఇందులో పది ఉల్లాసాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే నేడు. 
లభించాయి. వాటి వివరాలు ఇవి: 


1. ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసంలోని 26వ పద్యంలో ఈ వివరాలు ఉన్నాయి. 


724 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


గణయతి ప్రాసలక్షణ సీసమాలిక 
వేంకటేశాంధ్రం - నిఘంటువు 
(అమరానికి బదులు చెప్పాడు 120 పద్యాలు). 
ఆంధ్రకౌముది (వ్యాకరణం) - 

వేయి చరణాల సీసమాలిక 

షట్ర్రత్యయాల ప్రస్తారసరణి, ఇర్వదారు 
ఛందముల వచనం అనే రెండు : 
ఇ ప్రకరణాలిందులో ఉంటాయి. అముద్రితం 


ప్రథమోల్తాసం 
ద్వితీయోల్లాసం 


తృతీయోల్లాసం 


'చతురోలాసం 
ఛి గా 


5. పంచమోలాసం నిభిల రేఫజకార నిర్ణయ పద్ధతి అసమ గ్రం 
6. ఆరునుంచి తొమ్మిది | వీటిలో ఎందులో ఏది 
ఉల్లాసాలు ఉంటుందో తెలియదు గాని కవితా లక్షణం, 


నాయికా నాయక లక్షణాలు, కావ్య లక్షణం, 
రస ప్రకరణం, కావ్యదోష ప్రకరణం 

అనేవి ఉంటాయి . అలభ్యం 
7. | దమోల్తాసం. ద్విరూపకోశం అలభ్యం 


తెలుగు భాషలో మొట్టమొదటి నిఘంటువు. రెండుతరాల క్రిందటిదాకా తెలుగు 
వాళ్ళ ప్రాథమకవిద్య అమరకోశం వల్లె వేయడంతో ప్రారంభమయ్యేది. సంస్కృతంలోని 
అమరం లాగే తెలుగులో కూడా ఒక నిఘంటువు అవసరం అని గుర్తించి గణపవరపు 
వెంకటకవి దానిని వ్రాశాడు. వేంకటేశ్చరునికి అంకితం ఇచ్చాడు. కనుక దీనికి 
'వెంకటేశాంధ్రం' అని పేరు పెట్టారు. 

అమరసింహసమానమై యతులసకల 

కవులు బొగడంగ లోకోపకారముగను 

క్షితి నాంధ్ర నిఘంటువుగో జేసినాడ 

నంకితంబుగ నీ పేర వెంకటేశ (వెంక - ౩) 


ఈ లోకోపకారపు నిఘంటువులోని అచ్చతెలుగు పిర్లు గమ్మత్తుగా ఉంటాయి. 
“ఏనుమొగముల సాహీబు' అంటే శివుడు. “నలుమోముపాదుషా' అంటే బ్రహ్మ. 
గరుత్మంతుడికి గరుటామంతుడనే పర్యాయపదం ఉంది. ఈ వెంకటేశాం ధ్రాన్ని అనుసరించే 
పైడిపాటి లక్ష్మణకవి తన ఆంధ్రనామసం గ్రహాన్ని రచించాడు. ఇదే నేడు ప్రచారంలో ఉంది. 
తెలుగులోఉన్న పద్య నిఘంటువులకు గణపవరపు వెంకటకవి ఒరవడి పెట్టాడని ఈ పట్టిక 
చూస్తే తెలుస్తుంది. 


గణపవరపు వేంకటకవి 
గణపవరపు వేంకటకవి 


పైడిపాటి ఎకాచు 
మంత్రిగారి లక్ష్మణకవి 


క్రీ.శ. 1650 వేంకటేశాంధ్రం 
అకారాది దేశీయాంధ్ర నిఘంటువు 


ఆంధ్రనామ సంగ్రహం 


క్రీ.శ, 1650 


క్రీశ. 1700 


గణపవరపు వెంకటకవి _. "725 


4. క్రీ.శ. 1700 ఆంధ్రరత్నాకరం పైడిపాటి అమరయ్య 
గారీ లక్ష్మణకవి 
5, క్రీ.శ. 1750 ఆంధ్రనామశేషం అడిదం సూరకవి 
6. క్రీ.శ. 1750 సాంబ నిఘంటువు కస్తూరి రంగకవి 
7, క్రీ.శ. 1769 ఆంధ్రభాషార్దవం నుదురుపాటి వేంకటకవి 
8. క్రీ.శ. 1800 తర్వాత | ఆంధ్ర పదాకర పూసపాటి వీరపరాజు 
ర. పైగడపువారి కందలు 
10. చౌడప్ప సీసాలు 
11. నానార్థ నిఘంటువు (0 1379 కర్పపీరు తెలియదు) 
12. . నానార్థసార సంగ్రహం లక్ష్మణకవి (0 1382) 


(అసమగ్రం) 


తెలుగులోని మొట్టమొదటి పద్యనిఘంటువు వ్రాయడమేకాక అకారాదిగా కూడా 
ఒక దేశీయ నిఘంటువును కూడా గణపవరపు వెంకటకవి రచించినట్టు తెలుస్తూంది.? మన 
భాషలోని పద్యనిఘంటువుల పట్టికలో చౌడప్పసీసాలు అనేవి ముప్ఫయి ఉన్నాయి. 
వీటిని సు ప్రసిద్ధుడైన కవి చౌడప్పే రచించి ఉంటే ఈ ముప్పయి సీసాలే తెలుగులోని మొదటి 
నిఘంటు రచనా ప్రయత్నమని చెప్పాలి. ఈ సీసాలకు పీరికగా ముందు కందపద్యం ఒకటి 
వుంది. 

కప్పుమెయిరేని పేరిట 

ముప్పది సీసంబు లాంధ్రమున జెప్పెను చౌ 

డప్పయ నీకబ్బంబున 

తప్పెంచక డార్యులార తగనుతిచేతున్‌ (౫.863) 

ఈ ముప్ఫయి సీసాలలో చాలావాటికి 'నూరిజనకల్చ వరదం దంశూక తల్ప!'' 
డంబు కరివేల్చ - పిట్టసిడంబుదాల్ప' అనే మకుటం ఉంటే ఐదవ పద్యంలో “డంబు 
కరివేల్చ హొన్చచ్చరంబు దాల్ఫ' అనే మకుటం కనబడుతుంది. 'బంగరుజరీ బెడంగు 
మణుంగు దాల్స' అనే మకుటం 10వ పద్యంలో కనపడుతుంది. ఈ మకుటంవల్ల కవి 
. బహుశా వైదర్సు అప్పయ్యగారి కాలంలోవాడో, అతనికి అర్వాచీనుడో అని చెప్పాలి. 
క్రీ.శ. 1710 [ప్రాంతాలలో కాకర్తపూడి. పాయకరావుగారి పాలనలో విశాఖ జిల్లా ఉపమాక 
గ్రామంలో వైదర్సు అప్పయ్య ఉండేవాడు. ఆయన 'భళిర కరివేల్ప పసిడిదువ్వలు పదాల్బ' 
అనే మకుటంతో గునుగుసీసాల శతకం వ్రాశాడు. ఈ చౌడప్ప సీసాలలోని మకుటానికి, 
" వైదర్సు అప్పయ్య మకుటానికి పోలికలు ఉన్నాయి. అందుచేత గణపవరపు వెంకటకవే 
మన భాషలోని తొలి నిఘంటువు రచయిత అని ప్రస్తుతానికి చెప్పుకోవచ్చు. 

అమరంలాంటి నిఘంటువును వెంకటకవి వ్రాశాక ఆంధ్రకౌముది అనే వ్యాకరణం 
రచించాడు. మన భాషలోని తొలివ్యాకరణం వ్రాసినవాడు మూలఘటిక కేతన. 
2. సూర్యరాయాంధ్ర నిఘంటువు పీఠికలో జయంతి రామయ్యగారు చెప్పారు. 
3. మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారి బులెటిన్‌ ౩వ సంపుటి 2వ సంచికలో వీటిని నిడుదవోలు 

సుందరేశ్వరరావుగారు పరిష్కరించి ప్రకటించారు. ' 


726 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ ఆంధ్రకౌముది, ఇప్పుడు కవులకు రానున్న కవులకెల్ల నుపకారముగ' వ్రాశాడు. ఇది 
వెయ్యి చరణాల సీసమాలిక. ఇందులో 'తొల్లి ఘనులు చెప్పిన ప్రయోగాలు'. కూడా 
ఇచ్చాడు. అప్పకవిలాగ విపులంగా ఇవ్వలేదుగాని వెంకటకవి. ఉదహరించిన గ్రంథాలు 
ప్రథమశ్రేణీవే. అతడు వాడిన గ్రంథాలు ఇవి: 

1. తిక్కనగారి భారతభాగం 
పెద్దనగారి మనుచరిత్ర 
కవుల షష్టం 
భట్టుమూర్తి హరిశ్చంద్రనలోపాఖ్యానం 
పినవీరయ్యగారి శాకుంతలం 
ఖాస్కరరామాయణ యుద్ధకాండ 
సూరపరాజుగారి రాఘవపోండవీయం 
చంద్రమౌళి వ్రాసిన హరిశ్చరద్ర కథ 
ఇలా కొద్దిపాటి పూర్ణకవి ప్రయోగాలను ఇస్తూ వ్యాకరణం రచించిన గణపవరపు 
వెంకటకవి "తను చెప్పిన లక్షణాలనే ఈ గ్రంథంలో పాటించలేదు. “గ్రామాలు, అజాలు, 
పురాణాలు, దోషాలు, శాస్త్రాలు, వేదాలు అనే మాటలు గ్రామ్యాలని చెప్పాడు. వాటిని 
“తెగడునెడ నగవుతరి' మాత్రమే వాడాలన్నాడు. అయితే ఈ లక్షణ[గంథంలోనే “ఇంకే 
వట్రువసుడి పౌొంకమూ శబ్వాలపీరులు చెప్తాను! అనే చోట గ్రామ్య ప్రయోగం చేశాడు. 
కిష్ణులు నిత్యం వాడే మాటలు కొన్ని |గ్రామ్యాలని వెలివేయడంవల్ల వచ్చే బాధలు ఇన్నీ 
అన్నీ కావు. అర్థంలేని మడికట్టుకొన్న లాక్షణికులే పలాన మైలపడతారు. 
ఆంధ్రకౌముదిలోనే కాక ఇతర గ్రంథాలలో కూడా వెంకటకవి చిత్తమొచ్చిన ప్రయోగాలు 
విచ్చలవిడిగా చేశాడు. అన్య దేశ్యాలను సంకోచించకుండా వాడుకొన్నాడు. అతని 
దృష్టిలో అన్య దేశ్యాలంటూ వేరే భాషావిభాగం లేదు. వాడుకలో ఉండే ఇతర భాషా 
పదాలు దేశ్యాలకిందే లెక్క, గుంటూరు సీమనుంచి పాండ్య మండలందాకా సంచరించి 
అన్నిప్రాంతాల పలుకుబళ్ళూ వాడుకొన్నాడు. 

గణపవరపు వెంకటకవి సత్కారాలు పొందిన రాజసభలు చాలా ఉన్నాయి. తాను 
ఆంధ్రకవితాసామాజ్య ధురంధరుణ్లని చెప్పుకొన్నాడు. కర్ణాట, తుండీర, చోళ, పాండ్య 
మండలాల ప్రభువులు తనను సత్కరించి మత్తసింధురసైంధవాలు, ఆందోళికలు, ఇళ్ళూ, 
వాకిళ్ళూ ఇచ్చారట. ఇతణ్జి సన్మానించిన కర్దాటప్రభువు క్రీ.శ. 1630 నుండి 1642 దాకా 
పాలించిన మూడవ వెంకటపతిరాయలు కావచ్చును. కర్గాటంనుండి వెంకటపతి 
తుండీరమండలానికి వెళ్ళాడు. అంటే చెంజి రాజ్యమన్నమాట. క్రీశ. 1649 దాకా చెంబీ 
కోటను వరదప్పనాయకుడు పాలించేవాడు. ఆయనపై వెంకటకవి ఏమైనా పద్యాలు 
చెప్పాడు కాబోలు. కనీసం' ఒక గ్రంథమైనా చెప్పి ఉంటాడు. చెంజినుండి తంజావూరు వెళ్లి 
విజయరాఘవుని సభలో మన్ననలు పొంది చివరకు వెంకటకవి మధురలో స్థిరపడ్డాడు. 


క్రీశ 1659 నుండి' 1682 దాకా మధుర రాజ్యాన్ని చొక్కనాథనాయకుడు 
పాలించేవాడు. అతనికి ముద్దు అళగిరి త సవతి తమ్ముడు ఉండేవాడు. అతడు కలియుగ 


ణనారాలరా పిట నై 


గణపవరపు వెంకటకవి 727 


గోపాలుడు అని పేరు మోశాడు. మంచి విలాసపురుషుడు. సాహిత్యలోలుడు. అతడు 
'వెంకటకవిని పోషించాడు. ముద్దళగిరిని మెప్పించడానికి వెంకటకవి విద్యావతీ దండకం అనే 
ఒక రచన చేశాడు. ఇది బమ్మెరపోతరాజుగారి భోగివీదండకంలాంటిది. 
సర్వజ్ఞసింగభూపాలుడు దారంట పోతున్నప్పుడు భోగిని అనే వేశ్య అతణ్ని చూసి 
మోహించింది. అతణ్నీ కూర్చమని తల్లిని కోరుకొంది. తల్లి మొదట అది సాధ్యంకాదంది. 
చివరకు సాదించింది. ఇది పోతరాజాుగారి బో గినీదండకంలోని ఇతివృత్తం, సరిగ్గా ఇలాగే 
విద్యావతీ దండకం కూడా ఉంటుంది. ఒకనాడు “చౌపంచపూదూపు సాహేబురాచిల్కపై 
నెక్కుమేటెక్కు జక్కిన్‌' ముద్దళగిరి గుర్రంపై ఎక్కి ఊళ్లో షికారు వెళ్లారు. “ముద్ధళ్లరిక్షో ణి 
పాలుండు సౌజన్యశీలుండు వాహ్యాళిగా వచ్చు నప్వాళతత్పౌరవారాంగనాకోటి వీక్షింపనా 
స్త్రీలలో రూపరేఖావయశ్షీలచే మించుగన్మించు బల్మించు విద్యావతీభామ చౌపంచవన్నెన్‌ 
దువాళింపుచున్‌'' అతణ్ణి చూసింది. మరులుకొంది. తల్లిని చూసి తన కోర్కె చెప్పింది. 'ఈ 
పొద్దు ముద్దళ్లరిస్వామితో నిన్నునే గూర్చగా జాలనే' అని వేశ్యమాత చెప్పింది. 
సాధారణవిటులను ఎలా ఆకర్షించాలో, ఎలా దోచుకోవాలో వివరించింది. పెద్దకుండలకు 
ఎసరుపెట్టక ఉన్నదానితో తృప్తిపడమంది. విద్యావతి వినలేదు. ''నాతోడ యమ్మ 
ప్రసంగించవస్తే పాసంగీనటే సౌంపెనంగీనటే?”” అని చెప్పింది. భీష్మించుకొని కూర్చుంది. 
వేశ్యమాత చివరకు ముద్దళగిరిని చూసి పడిపడి దండాలు పెట్టింది. నమస్కారానికి 
'పర్యాయపదాలయిన జోహారు, చేమోడ్సు,,టెంకణాలు, చేమొక్కు, సలాము మొదలైన 
మాటలను కవి విరివిగా వాడాడు. వేశ్యమాత చేసిన వర్ణన, చెప్పిన తీరు విన్నాక 
కవీంద్రాళిపారిజాతుడైన  ముద్ద్లగిరి పల్లకీ పంపించి విద్యావతిని పిలిపించి 
_ వఆత్మీయమౌనాట్యుస్థలీ పా త్రలందెల్లసన్మానపా త్రంబుగా చేశాడు 'మన్మథాభోగ 
- సావ్రూజ్యభోగమ్ములం' తేలించాడు. 


ఈ దండకాన్ని గణపవరపు వెంకటకవి పుష్పకోదండకం అన్నాడు. ఇది 
“చాలాకాలం మరుగుపడి మొన్నమొన్ననే వెలుగు చూసింది.* దీనిని ప్రకటించడంవల్ల 
గణపవరపు వెంకటకవికాలం ఇదమిత్సంగా నిర్ణయించడానికి వీలయింది. ముద్దళగిరి 
కశ. 1673లో తంజావూరును పాలించాడు. ఈ విద్యావతీదండకం అంతకు ముందు 
2నువాసినదే ' అవుతుంది. ఈ దండకాన్ని వ్రాసినందుకు ముద్దళగిరి వెంకటకవి ఒకనాడు 
నిత్యకృత్యాలు తీర్చుకొని బహువిధభోజనామూల్య జాంబూనేదాంబరసార గంధసార 
"రుచిర విచికిల ఘనసారతాంబూల ప్రియకామినీసంగీతగోష్టి సుమశయ్యాష్ట భోగాభోగ 
సంగతుడై “హంసతూలికాతల్పంమీద వేకువ తేకువ సుఖసుప్తిలో' ఉన్నప్పుడు 
= తిరుపతిలోని బాలవెంకటేశ్చరుడు కలలో ప్రత్యక్షమయ్యాడు. ప్రబంధరాజ వేంకటేశ్వర 
- విజయ విలాసాన్ని అంకితం ఇమ్మని కోరాడు. 


ft 


ఇదొక అపూర్వ (గంథం. అప్పటిదాకా ఎన్నో లక్షణ[గంథాలను మనవాళ్ళు 
వ్రాశారు. అందులో పద్ధెనిమిది వెంకటకవి చదువుకున్నాడు. వాటిలో చెప్పిన 


"4. 198లో మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంవారు ప్రచురించారు. Bullen ౧ Gout. 0గ౭౧1౫ Mss. 
Ubrary, Madras ౪01. No.l Pq. 89-142. 


728 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


లక్షణాలన్నింటికీ ఇది లక్ష కగంథంగా ఉండాలని ఆనించాడు. ఆయన దగ్గిర ఇరవైనాలుగు 
నిఘంటువులున్నాయి. | అందులోని పదాలకు ఆస్పదంగా తన కావ్యం 
'ఉండాలనుకొ న్నాడు. అరవైరకాల యతిభేదాలు తనకు తెలుసు. అన్నింటినీ చూపించా 
లనుకొన్నాడు. రకరకాల చి త్రకవితలు అతనికి వచ్చు. అయిదిరవయిలు అంతకుముందే ఒక 
కావ్యంలో జొప్పించాడు. దాని పేరు 'కల్పిత కల్పలత'. దాని సంగతి ఇలా 
చెప్పుకొన్నాడు: 

జగతిన్‌ వృత్తచతుష్టయ - మగణిత మతిచిత్రకవిత లైదిరువదులొ 

ప్పగ మెప్పుగనం దగురూ - ఢిగ గల్పితగల్పలత ఘటించిన ప్రోడన్‌. 
పూర్వం కల్పిత, కల్పలతలో చూపించిన చిత్ర కవితలన్నీ ఈ కావ్యంలో కూడా 
చేయదలిచాడు. ఇందులో ప్రొడికి ప్రొఢి, కేటకు తేట ఉండాలనుకొన్నాడు. ఇది సనాతన 
విద్వతృవుల రచనావిధానాలకు ఘంటాపథం అన్నాడు. '“ఇదానీంతన సత్కవిని 
కాయమ్మునకు, సహాయమ్మును భవితవ్యకవికలాపంబున కాచార్యరూపంబును, నిఖిల 
భాషా విశేషంబుల కున్మేషణంబును, మూఢజాతులకు బోధహీతువును, |బ్రౌఢతతికి 
సమ్మతియును, సర్గజననికరమ్ము కాశ్చర్యాకరమ్మును, బహువిధంబులీ కవితా 
చమత్కృతికివసతి'' అయేటట్లు ఈ కావ్యం నిర్మించదలిచాడు. గ్రంథంలో ఇన్ని ఉన్నా కథ 
లేకపోతే లాభం వేదు. అందుచేత చాలా చిన్న కథ ఒకటి ఎన్నుకొన్నాడు. 

తిరుపతి వెంకటేశ్ళరుడు ఒకనాడు వేటకు వెళ్ళాడు. ఆయన శేలిడేగ వెళ్లి 
ఆకాశరాజుగారి అంతఃపురంలో వాలింది. రాజకుమార్తె నాంచారుదేవి అక్కడ ఉంది. 
_ డేగకోసం వెళ్ళిన స్వామివారు ఆమెను చూశారు. ఆమె సంగతి తెలుసుకోమని మంత్రిని 
పంపారు. అతడు తెలుసుకొని వచ్చి ఆమెను నఖశిఖ పర్యంతరం వర్ణించాడు, ఈమెను. 
వివాహం చేసుకోవాలని స్వామివారు సంబరపడ్డారు. మంత్రిని పెళ్లిమాటలకు పంపారు. 
అకాశరాజు వెంటనే పెళ్ళిచేశాడు. కూతుర్ని కాపురానికి పంపించాడు. దారిలో 
నాగదత్తుడనే దొంగ అడ్డగించాడు. యుద్ధం జరిగింది. దొంగల ముఠా స్వామిపుష్కరిణిలో 
పడి సారూప్యం పొందారు. అష్టదిళ్చాలకులు స్వామివారిని స్తుతించారు. 


ఈ చిన్న కథను గణపవరపు వెంకటకవి 882 పద్యాలలో చెప్పాడు. వాటిని 
" ఆశ్వాసాలుగా విభజించలేదు. నాగదతోపాఖ్యానాన్ని చాలా విపులంగా 150 పైచిలుకు 
పద్యాలలో చెప్పాడు. అయితే ఈ కథ తెనాలి రామకృష్ణుని నిగమశర్మోపాఖ్యానానికీ, 
కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానానికీ పచ్చి అనుసరణ. నాగదత్తుడు చక్కని 
సత్కర్ముల యింట పుట్టాడు. పెరిగి పెద్దవాడు కాగానే తల్లిదండ్రులు పెళ్లిచేశారు; గాని 
అతడు కాపురం చేయలేదు. విటవిద్యకు విరుదు వేశాడు. జూదంలో అకిజేరాడు: ఒక 
వెలయాలిని వలచాడు. ఆ సానిపాపకు కూడా అతడంటే మక్కువ. నాగదత్తుణ్ణి తప్ప 
మరో విటుణ్ణి చూడడం మానేసింది. ఇది వేశ్యమాతకు దుర్చరమైంది. "కూతురికి 
హితోపదేశం “సంది. నాగదత్తుడు ఉన్న డబ్బంతా వెచ్చించి ఇంటికి వెళ్ళాడు. 
బంధువులందరూ చీదరించుకున్నారు. తల్లి మాత్రం మొగసాలనున్న కొడుకును వగచాలకు 
లోపలకు తీసుకు వచ్చింది. 


గణపవరపు వెంకటకవి 729 


ఇంటియిల్లాలిచే తలయంట జేసీ మజ్జనము భోజనంబునమర్చి పిదప 
వీడియ మొసంగి సాత్వికజాడనున్నకొడుకు తల దువ్వుచును తల్లి నుడివెనిట్లు 


అని అచ్చంగా నిగమశర్మ అక్కగారికో చెల్లెలిని సృష్టించాడు గణపవరపు వెంకటకవి 
ఇరవైఅయిదు పద్యాలలో తల్లి అవేదన వ్రాశాడు. 


అన్నా నిక గని యెత్తి పెంచి యాపనీతాన్వీతు గావించియీ 

కన్నాన్‌ బెండ్లి యొనర్చి మీరిరువురున్‌ గారాము చేనొప్పగా 

కన్నుల్‌ జల్లగ జూతునంచు మది గాంక్షల్‌ మీర నే నుండగా 

జీన్నంబుచ్చితి విన్ని నాళ్లునను దుశ్ళీలుండవై పుత్రకా. (ప్రబంధ. 702) 
ఆ తల్లి ఎంత మొత్తుకున్నా వాడు ఉలకలేదు; పలకలేదు. ఆమె ఇలా ఏడ్చింది: 


ఏమీ పల్కవు నేను విలా దయలేడే నీకు నా యయ్యా ని 

న్నేమంటిన్‌ సుకుమూర, నాయెడను తప్పేదీ కుమారాగణీ, 

నామీదన్‌ జల మేలరా తనయ, నన్‌ మన్నించరా పెన్నిధీ, 

నీముద్దుల్‌ గన నోచినా గదర తండ్రీ, నీతిపారంగతా. (ప్రబంధ. 705) 


నాగదత్తుడు ఒకనాడు నీతిపారంగతుడే. తల్లి ఇలాగ శోకించాక కరిగినట్లు 
కనబడ్డాడు. మారినట్టు నటించాడు. “వానిపై మమత యెంతో గాని పైనున్న సామ్ము' ఆ తల్లి 
కోడలి కిచ్చింది. దాన్ని కాస్తా నాగదత్తుడు తస్కరించి సానిపాపకు పెట్టాడు. ఆ సొమ్ము 
చెల్లిపోయాక వేరే దారిలేక దొంగగా మారాడు. గణపవరపు వెంకటకవి ఈ కథలో 
పూర్వులను అనుసరించిన సంగతి స్పష్టంగా కనబడుతూనే ఉంది. ఈ కావ్యంలోని 26 
పద్యాలు స్పష్టంగా రామరాజభూషణుని నరసభూపారీయంలోని పద్యాలకు 
అనుకరణలని పూండ్ల రామకృష్ణయ్య గారు నిరూపించారు." పూర్వులనే కాక తననే తాను 
అనుకరించుకొన్నాడు. విద్యావతీ దండకంలో వేశ్యమాత చేసే. ఉపదేశంలోని భావాలను 
మళ్ళీ ఇక్కడ వాడాడు. వెలయాలి వలపు చెప్పుడు విద్య బిరుదులాంటిదట. మాస్టీని వీరం, 
ముష్టిపండు అందం, పలనాటి గొల్లలపాట, జాతిదొమ్మరి పెద్దతనం, శోత్రియుని తెలుగు 
కవిత ఎలాంటివో సానిదాని వలపూ అలాగే ఉంటుందట. (ప్రబంధ. 752). 
విద్యావతీదండకంలో ఇలా వ్రాశాడు: ““పఠాణీలవావుల్‌, ఖనోజీలవియ్యాల్‌, దుబాసీల 
బాసల్‌, పవాడంపు మాస్టీల సుద్దుల్‌_ వినన్‌రాని పద్దుల్‌ మొసల్మీను మాటల్‌, కనున్‌ 
మెచ్చుటాటల్‌, కువాడంపు రీతుల్‌ విలాసంపు బూతల్‌ నెరాగొల్ల సంగీతముల్‌ 
మూర్ధసాహిత్యముల్‌ మూగసన్నల్‌ వీటిలాగ సానివలపు - ప్రసన్నత్వమింపాంద'' 
ఉండాలట. విద్యావతీదండకంలో నమస్కార శబ్దానికీ పర్యాయపదాలు చాలా వాడాడు. 
ప్రబంధరాజంలో నమస్కా రశబ్దకందద్వయగర్భితవచనం'' ఒకటి వ్రాశాడు (నెం. 880). 
ఇందులో నమస్కార శబ్దానికి 108 పర్యాయపదాలేకాక 108 దివ్యతిరుపతుల పేర్లూ ఇ 
వ్రాశాడు. గ్రంథంలోని కొన్ని పద్యాలకు ఇతడు పెట్టిన పేర్లు వాక్యాలలాగా ఉంటాయి. 
కొన్ని పేర్లు పెద్ద పీరా గ్రాపులే. నాలుగైదు చూద్దాం. 
5. ప్రబంధరాజ వెంకటేశ్చర విజయవిలాసం, అముద్రిత గ్రంథ చింతామణి ప్రచురణ, పీఠిక పుట 14. 


730 


సమగ్రాంధ్ర నం - రెండవ సంపుటి 


ఏక ద్వాత్రి చతుఃపంచషట్సష్తాష్టాక్షర క్రమపాద నియమ సీసము. (ఇందులో మొదటి 


పాదంనిండా ఒకటే అక్షరగుణింతం, రెండోపాదంలో రెండు, మూడోపాదంలో 
మూడు- ఇలాగే ఉంటాయి.) శ (సంఖ్య 878) 
పుష్పమాలికా బంధముక్ట కంద మదనవిలసిత్ర శక గర్భీత స్రగ్గరావృత్తం. 

పుష్పమాలికా బంధ గోమూత్రికాబంధ గుచ్చబంధ హులబంధ ఛత్రబంధ పంచక 


నిరోష్ట్యకందం. (సంఖ్య 851) 


దశావతారగర్భిత గుణితవర్గ్జాచలజిహ్న్వకోష్ట్యవర్ణ భుజంగ ప్రయాత వృత్తగర్శిత 
నిరోషా చలజిహ్వస్రగ్విణీ వృత్త గర్భితౌష్టా్యచల జిహ్వనిరోష్యాచల జిహ్వసంకీర్ణ 
వర్ణ సమగణదండకం. . (సంఖ్య 832) . 
బహువిధ, చిత్రకంకణబంధ, ద్విగుణితసీసచరణ చతుష్టయ"గర్భిత, కందద్వయ, 
సమవృత్త, చౌపదయుగళాటవెలది; తేటగీతి, మదన విలసిత, తురంగ వృత్త, 
బహువిధ తాళవృత్తాష్టక, ధవళ, శోభానగానారాకత్రిక, గానజంపె, త్రిపుటార్థ 
చంద్రిక, సువ్వాల, లాలిపడేలా, మంజరి, సమతాడిండిమతాళవృత్త, మణిగణ 
నికర, తురగవల్లనరగడో దాహరణ సంబుద్ధికళికోత్కళికా, ర్ధాహిరీరాగ దళ, 
కాంభోదిరాగ సమపద, కన్నడరాగ సాంగత్య, కొరవంజిదళ రేవగుప్తిరాగసమపద 
సావేరిరాగరైకదాళతళ, బిలహరి రాగాటతాళ .సమపద, పుపష్పమాలికాబంధ, 
గోమూత్రికాబంధ, శార్‌బ్లబంధ, షోడశదళపద్మబంధ, పాధ్ధుక్షాబంధ, నవరంగ 
బంధ, ఖడ్గబంధ, గుచ్చబంధ, ఛత్రబంధ, చామరబంధ, గదాబంధ, చక్రబంధ, 
శకటబంధ' నాగబంధ, రథబంధ, వీణాబంధ, శంఖబంధ, మృదంగబంధ, 
పాద భ్రమకబంధ, పాదార్థభ్రమకవింశతిబంధ, భేదకందానుష్టున్‌ శోకాంతర్గత 
చతుర్భ ద్ర, నవరంగ, సర్వతో భద్రాందోళికా బంధయుక్తా నులోమవిలోమకంద, 
భాషాశ్లేషకంద, , కందాటవెలది గర్భితాంత్యతేటగీతియుక్త చౌషష్టి భేదచిత్రసీసము. 

(సంఖ్య 808) . 
ఈ ఆఖరుదే సుప్రసిద్ధమైన గారడీపద్యం. పో నలఖైగర్భితాలు, ఇరవై 


" బంధాలూ ఉన్నాయి.. గ్రంథవిస్తరభీతి ఉన్నా ఈ పద్యాన్ని, ఆందులో గర్భితమైన వివిధ 
పద్యాలను పూండ్లవారి ప్రచురణనుండి ఉదాహరిస్తున్నాను. 


సారా గ్రసారససమనేత్రయుగళ నారదరుచికాంతి నరఘన వనిత 
సారాగధీరవిశదవీనతురగ భైరవభవజై త్ర భరశుభకరణ 
సారాతిహారవిసరచారణ హరిసారసహితచం దశరజ జయసుత 
వారోశి నారదవర పూజిత పదగౌరవ కటిఖడ్ల గరళగళసఖ 
హరినగనిలయ గిరిధర యనురళన 

మణిమయమకుట సురమణి మధువిశరణ 

కరివరద కువరరుచిరతర పసన న 
రహరిలసితదరనిగమవిహరణ హరి. 


గణపవరపు వెంకటకవి 731 


క 


_ 


పద్యమునందలి గక్భితములు : 


ద్విపద! “'సారాగ్రసారసమనే త్రయుగళ - నారదరుచికాంతి నరఘన వనిత 
సారాగధీరవిశదవీనతురగ - భైరవభవజైత్ర భరశుభకరణ 

సారాతివిహార విసరచారణహరిసార సహిత చంద శరజజయసుత 
వారాశీనారద వరపూజితపద వరప్రూజితపద గౌరవకటిఖడ్గ గరళగళసఖ. 
ప్రథమకందము: సారససమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత సారా 
ధీరవిశదవీనతురగ భైరవభవజై త్రభరశు భకరణ సారా 

ద్వితీయకందము: హారవిసరచారణహరి - సారసహితచంద్ర శరజ జయసుతవా 
నారదవరపూజితపద - గౌరవకటిఖడ్ల గరళగళసఖ సారా 

సమవృత్తము: సారాసారససమ నేత్రయుగళ - సారాధీరవిశదవీనతురగ 
సారాహ్మారవిసరచారణహ్రరి - వారానాదవరపూజితపద 

ప్రథమమహానవమి చౌపది: 

స్తారా గ్రసారసమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత 
సారాగధీరవిశదవీనతురగ - ఖైరవభవటై త్రభవశుభకరణ 

ద్వితీయ మహానవమి చౌపది: 

సారాతిహారవిసరచారణహరి - సారసహిత చంద శరజజయనుత 
వారాఫినారదవరపూ జితపద - గౌరవకటిఖడ్డ్ల గరళగళసఖ 

ఆటవెలది! నారదరుచికాంతి నరఘనవనిత సా - భైరవభవజైత్ర భరశుభకర 
సారసహితచంద్ర శరజజయనుతవా - గౌరవకటిఖడ్డ గరళగళస 

తేటగీతి: సారససమ నేత్రయుగళ నారదరుచి - ధీరవిశదవీనతురగక్టైురవభవ 
హారవిసరచారణ మారిసారసహిత - నాదవరపూజిత పదగౌరవకటి 
మదనవిలసితవృత్తము : నరఘనసనితా. భరశు భకరణా- శన జజయనుతా. గరళగశసఖా. 
తురంగవృత్తము : తాతానన ॥ సారససమనేత్రయుగళ నారదరుచికాంతి నరఘనవనిత 
ధీరవిశదవీన తురగ భైరవభవజై త్రభర శుభకరణ 
హారవిసరచారణహరిసారసహిత చంద్రశరజజయనుత 

నారదవరపూ జితపదగౌరవ కటిఖడ్డ గరళగళసఖ. 

బహువిధతాళవృత్తము : తానాతంధనాతానా 11 నారడరుచిధీరవిశదచారణహరిసార సహిత |! 
నారదవరగౌరవకటి | 

అష్టకము: సారస సమ నేత్రయుగళ । నారదరుచిరఘనవనితా 

ధీరవిశదవీనతురగ | కై నభా 

హారవిసరచారణహరి | సారసహీతజయసుతా 

నారదకరపూజితపద | గౌరవకటిఖడ్డసా. 

ధవళము: సారస మనేత్రయుగళ | నారదనరఘనవనిత 

రీరవిశద వీనతురగ । భైరభవశు భకరణ 

శోభాన: సారససమనేత్రయుగళ । ధీరవిశదవీనతురగ 

హారవిసరచారణహరి | నారదవరపూజిత పద. 

హారతి: (అనగా గానారా త్రికము) 

సారా గ్ర్రృసారసము నేత్రయుగళఘన - ఖైరవభవజై త్రభరశుభకర 

సారాతిహార విసరచారణహరిజయ - గౌరవకటిఖడ్ల గరళగళసఖ 


20, 
21. 


23. 


24, 


20. 


26. 


ఖ్‌ 


27. 


సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జంపె: సారా గ్యసారసమనేత్ర సరనుత - గరవకటిఖడ్ల గరళగళసఖ. 
త్రిపుట రేకులు: హారవిసరచారణహ రిసారసహిత చంద్రజయసుత 


నారదవకపూజితాపదగౌరవకటి 
నారదరుచికాంతి నరఘనసారస సమనేత్రయుగళ 
ధీరవిశదవీనతురగఖైరవభవ 


అర్ధచం ద్రికలు: కరివరదకువర హరి నగనిలయ 

సువ్వాల: సారససమనేత్రయుగళ నారదరుచి నరఘన 

ధీరవిశద వీనతురగ ఖైరవభవ. 

లాలి ; సారసమనేత్ర నారదరుచి ఖైరవభవజైత్ర భరశు భకరణ 

ఏల : దీరవిశద వీనతురగ సారససమనేత్రయుగళ 

హారవిసర చారణహరి సారసహిత నారదవరపూజితపద 

మంజరి : నారదరుచికాంతి నరఘనవనిత, వీనతురగహార విసర శుభకర 
సారససమనేత్ర చంద్రజయసుత, శరజవారాశివిశద పూజితపద  ' 
మధువిశరణ మణిమయమకుటహరి, కరివరదహరినగనిలయనిగమ. 
సమతాడిండిమ తాళవృత్తము : తక్కతోంగధిక్కతోంగధిమిత తోంగధిమిత తా 
తనన తనన తనన తనన తనన తనన తనననా 

సారస సమనేత్రయుగళ నారదరుచినరఘనా 

ధీరవిశద వీనతురగ, ఖైరవభవ భరశుఖా 

హారవిసరచారణహరి, సారసహితజయనుతా 

నారదవరపూజితపద, గౌరవకటిఖడ్లగా 


హరిన, నిల, యగిరి, ధరయ, సురద, ళనమ, ణిమయమా. 


నుణిగణనికరము: నరఘననుతభవభర శుభకరణా 
హరిజయనుత వరగరళగళసఖా 

సురమణిమధు విహ హరినగనిలయా 

కరివరదకువర నరహరినిగమా. 

తురగవల్లసరగడ : హారవిసరచారణహరి సారసహిత చంద్రశరజ - 
నారదవరపూ జితపదగౌరవకటి గరళగళస 

ధీరవిశద వీనతురగభైరవభవ భరశు భకర 

సారససమ నేత్రయుగళ నారదరుచి నరఘననుత. 


ఉదాహరణ సంబుద్ధి కళికార్థము: గౌరవకటిగరళగలస హారవిసరచారణహరి 


సారసహిత చంద్రశేరజ నారదవరపూజితపద 
భ్రేరవభవభరశు భకర సారససమ నేత్రయుగళ 
నారదరుచినరఘననుత ధీరవిశదవీనతురగ. _. 
ఉత్కలికార్థము : హరినగనిలయ గిరిధరయ సురదళన మణిమయమకుట 
సురమణీకరివరదకువర నరహరి లసితదేరనిగమ 
ఆహిరీరాగదరువు : సారాగ్రసారస సమనేత్రయుగళ 

సారాగధీర విశదవీనతురగ 

ముఖారిరాగదరువు, అటతాళము | సాంతం సమనేత్రయుగళ 
ఫైరవభవజైత్రభరశుభకరణా! _ ' 


గణపవరపు వెంకటకవి 733 


3. 


31. 


37. 


ఎణుకల కాంభోదిరాగదరువు. రూపకతాళము!: నారాతిహరవి సరచారణహరి 
నారాకినారదవరపూ జితపద. 


క్ని 
కాంభోదిరాగనమపద దరువు; సారససమనేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత 
సారాగధీరవిశదవీనతురగ - భైరవభవజై త్రభరశు భకరణ. 


కన్నడరాగ సాంగత్యదరువు పదము; 
సారా గ్ర్యసారససమ నేత్రయుగళ - నారదరుచికాంతి నరఘనవనిత 
సారాగధీర విశదవీనతురగ - భైరవభవజై త్రభరశు భకరణ. 


క్‌ రవేతజిదళ, రేవగుప్తిరాగ సమపదదువు: 
సారాతివిషోరవిసర చారణహరి సారసహిత చంద్రవరజ జయనుత 
వారాకినారదవరపూజితపద గైరవకటిఖడ్డ గరళగళసఖ. 


సావేరిరా గైక తొళదరువు; హరినగనిలయ గిరిధర యసురదళనమణిమయమకుట 
సురమణిమధువిశరణ కరివరదకువరలసితవల 


బిలహరి రాగాటతాళ సమపదదరువు! 
సారాగదీరవిశదవీనతురగ, నారదరుచికాంతి నరఘనవనిత 


వింశతిబంధకందము: 
సారవరహారవారా - సారహరీనరహరి హరశర కరసారా 

గౌరథగరధీరచారా - సారహరీ నురహరి నరనరసారభరా 

అర్థము: సారవర = న్యాయముచేత శ్రేష్టమైనపా(డా! హారవారా = హర సమూహము 
గలవాడా! సారహరీ = స్థిరాంశము గలిగిన స్వామీ; నరహరి = నరసింహావతారా! హరశర = 
ఈశ్వరునికి బాణమైనవా(డా! కరసారా = భుజబలము గలవాడా! గౌరధరధీరచారా = ' 
మేరువువంటి ధైర్య ప్రభావము గలవాడా1 సారహరీ = అతిశయమైన నాగేంద్రుని గలవాడా! 
సురహరి = అమరేంద్రుని గలవాడా! నరసర సారభరా! = అర్జునుని యొక్క సరసము చేత 
మిక్కిలి యతిశయమైనవాడా! 


అనుష్టుప్‌ శ్లోకము: సారసారరనారానా। రాగ హారరహాగరా, 
సాహాయసాసాయహాసా! రరసామమసారర. 


అర్థము: సార = స్థిరమైన. అసార = అవిభేదము గలిగిన, రస = శృంగారరసమే, అ = 
భూషణమైన, రాసా = రాసక్రీడగలవాడా! రాగహార, రాగ = అనురాగమే, హార = హారముగా 
గలవాడా! రహాగరా, ర = శ్రేష్టమైన, హ = హంసలు గలిగిన, ఆగ = పర్వతమునందు, ర = 
మనోహరమైన ఆ = విష్ణువైనవాడా! సాహాయ; సా = కాంతీకిని, హా = ఈవికిని, య = 
నిలయమైనవాడా! సాసాయహాసారరసామ, అసాయ = నాశరహితమైన హాస = నవ్వుయొక్క, 
అ = భావముచేత్సర = నిపుణులైన రసా = భూమితోడను, మ = లక్ష్మితోడను, న = 
సహితుడైనవాడా! (ఈ సవర్ణము సమాన ప్రథమాక్షరము) మసారర; మ = ఈశ్చరునివంటి 
సార = 'బలముయొక్క, ర= “గౌరవము గలవాడా (నిఘంట్వాధారములు ఉన్నవి.) 
ఆందోళికా బంధయుక్తానులోమవిలో మకందము: 


మారామాసాదయభర భారశరానా జలజసువదన నిజరసా 
సారజ నీనదవనుజలజ సారాశర భారభయద సామారామా. 


734 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుణి 


అర్థము : మారామాసాదయ; మారామ = లక్ష్మీదేవిని, అసాత్‌ = పొందిన; ఆయ = శుభమును 

గలవాడా! భరభారశరాసా; భర = అతిశయమును, భార = భరించినటువంటి, శరాసా = 

విల్లుగలవా(డా। జలజ సువదన = జలజమువలె శోభనమైన ముఖము గలవాడా! నిజరసా = 

సహజమైన రసము గలవాడా! సారజనినదవనుజలజ; సారజ = సారమువలన బుట్టిన; నినద 

= ధ్వనిచేత, వసు = శ్రేష్టమైన, జలజ = శంఖముగలవాడా! సారాశరభార భయద; సార = 

బలవంతులైన, అశర= రాక్షసులయొక్క, భా = కాంతిని, ర= గ్రహించిన, భయ = భయమును, 

ద = ఇచ్చినవాడా! సామారామా! సామ = సామవేదమే, ఆరామా = ఉద్యానవనముగా 

గలవాడా! 

౩9, ఖాషాశేషకందము; మేలా నాయక బలిరా - మేలా చలమానగానడేరాలి వల 
న్నీలాగీతేరగనా = వేలము దయ కావగదర। వేంకటరేమణా! 
పై పద్యమున కాదిభాషార్థము (సంస్కృతము) మేలానాయక; మా = లక్షికిని, ఇలా = 
భూమికిని, నాయక = నాయకుడైనవాడా! బలిరా-బలి = బలివద్దనుండి రా = 
(గహించేవాడా! ఏలాచలమానగానదేరాలివలత్‌; ఏలా = ఏలకితీగలచేత, అచల = 
నిశ్చలమైన, మ = కాంతియే, ఆ = భూషణముగా గలిగిన, నగ = పర్షతముయొక్క, అ = 
వ నద= నదము యొక్క, ఇరా = జలము యొక్క; ఆలి = సమూహమందు, వలత్‌ 

సంచరించువాడా, నీలాగితిరగు; నీలా = నీలాదేవియొక్క; గీత = గానమును, ఇర = 

eee గు = వాక్కులుగలవాడా! నావేల ముదయ; నా = జ్ఞానముచేత, అవేల = 
అధికమైన, ముత్‌ = సంతోషముగలవారలకు, అయ = శుభావహవిధియైనవాడా! కావేగదర; 
క = బ్రహ్మయొక్క, అవ = రక్షణమును, గ = పొందిన, దర = శంఖము గలవాడా, 
వేంకటరమణ! = వేంకటరమణుడైనవాడా। అ = విష్ణువైనవా(డా! 

40. ఎత్తుగీతి యందలి కందము! , 

..._ హరినగనిలయ గిరిధరయ - సురధళన మణిమేయమకుట సురమణిమధువీ 
శరణ కరి వరదకువర రు-చిరతరవసన నరహరి లసితదరనిగమా. 

41. ఎత్తుగీతియందలి ఆటవెలది: న... 

హరినగనిలయ గిరిదరయసురదళన మణిమయ మకుట సురమణి మధువిశ 

" రణకరివరద కువరరుచిర తరవస- ననరహరిలసితదరనిగహ. 


(పై పద్యమునందలి గర్భితములును, బంధభీదములును జేరి చౌషష్టీ ఖోదములని 
యెరుంగనది. మరియు ననుష్టుప్‌ శోకమునకు అనులోమ విలోమకందమునకు రెండు 
వర్ణములను భాషాశ్లేషకందమునకు నారువర్ణములును. సీ సీసములోనివి కావని 
యెరుంగునది). వ 

ఈ అసామాన్య పద్యంలోని ఇరవైబంధాల బొమ్మలు కూడా ప్రకటించాలనే ఉంది! 
గాని పుటల సంఖ్య పెరుగుతుందని ప్రకటించలేనందుకు విచారిస్తున్నాను. ప్రబంధ 
రాజవెంకటేశ్వర విజయవిలాసం ఎప్పుడో క్రీశ, 1892లో అచ్చుపడింది. దానిని పూండ్ల 
రామకృష్ణయ్యగారు పరిష్కరించి సుదీర్ణమైన పీఠికను వ్రాశారు. ఆరు ప్రతులను 
సంప్రదించారు. 35 పుటల పీఠికలో ఎన్నో సంగతులు జెప్పారు. తెలుగు సాహిత్యంలో 
చిత్రకవిత్స ప్రక్రియలను చేసిన [గ్రంథాల వివరాలను విపులంగా ఇచ్చారు. ఈ 
ప్రబంధరాజం మళ్ళీ ప్రచురణ్మ పొందడం చాలా అవసరం. కవిత్వం తక్కువైనా కసరత్తుల 

~ 


గణపవరపు వెంకటకవి “=. 735 


రికార్డు ఒకదగ్గిర ఉండడం ముఖ్యం. గణపవరపు వెంకటకవి తన ఇతర గ్రంథాలలో కూడా 
ఇటువంటి ఫీట్లుచేసి ఉంటాడు. అయితే దురదృష్టవశాత్తూ అతని గ్రంథాలన్నీ దొరకలేదు: 
అయినా కనీసం వాటి పిర్లు తెలుస్తూన్నందుకు సంతోషించాలి. ఆ జావీతాను చూడండి. 


1. తారావళులు 16. ఇరవైఆరు ఛందాల వచనం 
2. యమకశతకం 17. అలంకారసారం 
3. శృంగారమంజరి 18. పరమభాగవతచరిత్ర 
4. ఉదాహరణం 19. కల్పిత కల్పలత 
5 కృష్ణమల్లకథ 20. వసంతతిలకభాణం 
బాలరామాయణద్నీపద 21. కఠినప్రాస శతకం 
7. టుపద్యాలు 22. ద్వీరూపకోశం 
లిం రాం : 23. ఆంధ్రప్రక్రియాకౌముది 
9. ఆంధ్రప్రతాపరుద్రీయం 24. యతిరాజుబిరుదుగద్య 
10. రేఫఆకారనిర్ణయం  ' 25. జాంబవతీ విలాసం' 
11. అభినవాంధ్రనిఘంటువు 26. విద్యావతీదండకం 
12. ఆంధ్రకౌముది హో 27. చక్రవోళతారావళి 
13. గణయతిప్రాసలక్షణసీసమాలిక 28. అఖిలపురాణసారం 
14. ఆంధ్రప్రయోగరత్నాకరం 29, యతిప్రాసలసీసమాలిక 
15, షట్ర్రత్యయ ప్రస్తారసరణి 30. ప్రబంధరాజం 


ఈ పట్టికలో అతడు ప్రబంధరాజంలో పే టర్కొన్న గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ఈ 
కావ్యాలు వ్రాశాక అతడు ఎన్నో వ్రాసి ఉంటాడు. ముద్దళగిరి క్రీ.శ.1673లో 
విజయరాఘవనాయకుని జయించాక తంజావూరును పాలించాడు. ఆ తరువాత 
మహారాషులతో యుద్ధం చేయవలసి వచ్చింది. శివాజీ తమ్ముడు ఏకోజీ తంజావూరుపై 
దండెత్తాడు. ముద్దళగిరి అతణ్ణి నాలుగు రోజులలో ఓడించాడు. ఈ విజయాన్ని నాలుగు 
ఉత్ప్సలమాలికలుగా గణపవరపు వెంకటకవి వర్ణించాడు. దానిని తంజావూరు తోట 
నాలుగు ద్వారాలకు నాలుగు మాలికలుగా వ్రాశాడు. తూర్పు మాలికకు 74 పాదా 
లున్నాయి. ఇది తక్కిన మూడు మాలికలలాగా శ్రీకారంతోనే ప్రారంభించలేదు. దక్షిణ 
మాలికలో 119, పడమటిమాలికలో 69, ఉత్తరపు మాలికలో 162 పాదాలున్నాయి. 
మొత్తం 424 పాదాలు. దీనిని మద్రాసు ప్రాచ్యలిభిత గ్రంథాలయంవారు ప్రచురించారు.ీ 
కర్ణపీరు తెలియదని ప్రచురణకర్ణలన్నారు. అయితే దానిని గణపవరపు వెంకటకవి 
వ్రాశాడని నిడుదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు.” | 

ఇటువంటి పొడుగాటి మాలికలు వ్రాయడం వెంకటకవికి మంచినీళ్ళ ప్రాయం. 
ఈ మాలికలలో 'మకరబెబ్బు లి, భత్తిసత్యములు' “బజారులు, కిరీబురికీబు, బడాఫకీరులు, 
కిలేదారులు' వంటి మాటలు (వాడాడు. 'ఇక్కవి శబ్దములు ప్రయోగించుటయందో! 


6. Bulletin of the Govt. Oriental Manuscripts Library, Madras, Vol.V.No.11 Pq.5163 
7. దక్షిణ దేశీయాంఛ్రవాజ్మయచరిత్ర, పీరిక, పుట 27. 


736 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సర్వతంత్రస్వతంత్రుడైనందున కొన్ని యప్రశస్తప్రయోగములు గ్రంథమునందగుపడు 
చున్నవి' అని దోషాలను పూండ్ల రామకృష్ణయ్యగారు చూపించారు.* అయితే ఇటువంటి 
దోషారోపణకు గణపవరపు వెంకటకవి జంకడు. “చంద్రునిలో మచ్చ ఉంటేనేం? వెన్నెల 
వెదజల్లడా?' అని సగర్వంగా చెప్పుకొన్నాడు. 

ఈ కవిచంద్రునిలో ఒకటికాదు, చాలా మచ్చలున్నాయి. ఇతడు ప్రవృద్ధమవగానే 
చెరగని కారుమబ్బులు మూయడం దురదృష్టమే. 


లింగనమఖి తిరుకామయ్య 


మన ప్రాచీనులు ధర్మానికీ, అర్జానికీ ఎంత ప్రాముఖ్యమిచ్చారో కామానికి కూడా అంత 
ప్రాధాన్యం ఉన్నదని గుర్తించారు. సుఖపడడం వాళ్ళ దృష్టిలో ఎన్నడూ నేరం కాదు. 
సెక్సుని పాపంకింద ఎప్పుడూ మనవాళ్ల జమకట్టలేదు. సరికదా, కాపురం చేసి 
సంతానాన్ని కనకపోకీ పెద్దలు తరించరని చెప్పారు. గృహస్తాశ్రమాన్ని ఎప్పుడో ఒకప్పుడు 
స్వీకరించాలని శాసించారు. ఏకపత్స్నీచ్రతాన్ని శాఘిస్తూనే బహుభార్యలను చేసుకొన్నా 
తప్పు లీదన్నారు. దక్షిణనాయకుని ఘనతను ఉగ్గడించారు. సవతుల కయ్యాలను చూసి 
సంతోషించారు. పదహారువేలమందిని ఏకకాలంలో ఏలుకున్న శ్రీకృష్ణుడు మన 
సాహిత్యంలో పరమనాయకుడయ్యాడు. 


శ్రీకృష్ణుడు దేశంలోని ప్రజలకు ఆరాధ్యదైవం అయిజీ మంచిదికాని ఆ 
గోపికాలోలునిలాగ దేశమేలే రాజు కనపడ్డ ప్రతి ఆడదానినీ కామిస్తే ప్రమాదం. 
నాయకరాజుల యుగంలో ఇటు తంజావూరులో విజయరాఘవ నాయకుడు. అటు 
మధురలో ముద్దళగిరి నాయకుడూ తాము సాక్షాత్తూ శ్రీకృష్ణులమనుకొని పచ్చి కాముకులై 
జీవించారు. వాళ్ళ కాముక చర్యలను కవులు తెగ పొగిడారు. వాళ్ళ వ్యభిచారం ప్రచారం 
పొందింది. “పదారువేల సీమంతినులన్‌ నిరంతరము మన్ననసేయు మురారి కైవడిన్‌' 
ముద్దళగిరి 'అందర కన్నిరూపులై మృగాక్షుల నేలుకొని శృంగారాబ్దిలో తేలుతూ 
స్మర్శకళావిలాసములు మెరయ లాలించేవాడు. అతణ్ణి జనులు కలియుగ గోపాలుడని 
పిలిచేవారు. 

విజయరాఘవ నాయకుడు ఎప్పుడూ అందమైన ఆడవాళ్ళ మధ్యనే కాలం 
గడిపేవాడు. ఒకతి పదాలు పాడేది, ఇంకొకతె జక్కిణి, మరొకతి పేరణి, ఇలా తలొకరు 
తలొకరకంగా అతణ్ణి అనందింపజేసీవారని విజయరాఘవుని ఆస్థానకవి చెంగల్వ కాళయ్య 
వ్రాశాడు.! ముద్దళగిరి తీసిపోయాడా? అతడూ ఇంత వైభవంతో ఉండేవాడని మధుర 
నాయకరాజుల ఆస్థానకవి లింగనమఖి తిరుకామయ్య సత్యభామా సాంత్వనం అనే 

కావ్యంలో వర్ణించాడు 


శ్స 


8. ప్రబంధరాజం పీఠిక 
1. రాజగోపాలవిలాసం, 1-23, 24. 


లింగనమఖి తిరుకామయ్య 737 


నునుపుగా నొక వేళ గనకాంగి యొక్కతె శుభలీల బదముల నభినయింప 
పనుపుగా నొకవేళ ననబోడి యొక్కతె వీణానినాదంబు వినికిసీయ 

తనువుగా నొకవేళ దరలేక్షణ యొకర్తు వంతు మార్గపు పాట వింత చూప 
నినుపుగా నొకవేళ నీలవేణి యొకర్తు హితవైన శృంగారకృతులు చదువ 
బనుపుగా నొక పంకజపత్రనేత్ర 

మడదవతుల రాయబారంపు మాటలాడ 

జనులు కలియుగగోపాలుడనగ వెలసె 

సరసగుణహారి ముదులళ్లరి మురారి. (సత్య. 1125) 


ఈ కలియుగ గోపాలుని పేర అంకితంగా ఆ ద్వాపర గోపాలుని చరిత్రలో ఒక 
భాగం వ్రాసి తిరుకామయ్య దానికి “సత్యభామాసాంత్వనం'” అని పేరు పెట్టారు. సాంత్వనం 
అంటే ఊరడించడం అని అర్థం. అలిగిన పెళ్ళాన్ని తియ్యారించడం జీవితంలో ఇబ్బందే 
కాని కావ్యంలో కమ్మగా ఉంటుంది. మొగుడిమీద అలిగే భార్యలలో సత్యభామకే 
అగ్రతాంబూలం ఇవ్వాలి. తనను కాదని ఒక సవతికి పారిజాతం ఇచ్చినందుకు ఒకసారి 
మగనిని కాలితో తన్నిందని ముక్కుతిమ్మనగారు వ్రాశారు. పదహారువేలమంది 
సవతులను తెచ్చినందుకు అలిగి జడతో కొట్టిందని తిరుకామయ్య సత్యభామా 
సాంత్వనంలో చెప్పాడు. . 

ఈ కావ్యాన్ని వ్రాయడానికి ముందు చాలాకాలం నుంచీ తిరుకామయ్య 
మధురనాయకుల ఆస్థానంలో ఉండేవాడు. అయితీ అతని జన్మస్థానం కాళహస్తి కావచ్చు. 
అతడు కాళహస్తీశ్చరుని భక్తుడు. జ్ఞానప్రసూనాంబ దయవల్ల సారస్వత సంపన్ను 
డయ్యాడు. కాళహస్తి ప్రాంతాలలో వెంగన్నగారి లింగన్న అనే ఒక సదాచార పరాయణుడు 
ఒకసారి యజ్ఞం చేశాడు. అతణ్ణి అందరూ లింగనమఖి అనేవారు. ఆ పేరే ఇంటిపేర అతని 
సంతతివారు లింగనమఖివారయ్యారు. ఈ కుటుంబంలో ఎన్నోతరంవాడో తెలియదుగాని 
నాగన్నగారనే ఒకాయన ఉండేవాడు. అతడు కవిత్వం చెప్పేవాడు. అతని కొడుకే 
తెరుకామయ్య. తన తండ్రి 'నాగనకవిరాజు అని తిరుకామయ్య చెప్పాడు. అయితే ఆ 
కవిరాజు వ్రాసిన [గంథాలేమిటో మనకు తెలియవు. 


చిన్నప్పటి నుంచీ తిరుకామయ్య సంగీతసాహిత్యాలలో ప్రజ్ఞ సంపాదించుకొన్నాడు. 
వీణ వాయించడంలో అతడు ధురీణుడు. మన సంగీత సంప్రదాయంలో వర్గాలూ గీతాలూ 
నేడు సుప్రసిద్ధాలయినా నాయకరాజుల కాలంలో అవి కొత్తవి. ఈ నవీనకల్పనలలో 
తిరుకామయ్య ' ప్రవీణుడు. 'వల్లకీవాదనధురీణ' వర్ణగీతాదీగాంధర్వసర్వనవీనకల్ప నా 
ప్రవీణ'అనే విరుదులను తిరుకామయ్య తన గద్యలో వ్రాసుకొన్నాడు. అతడు తన 
పాటలతోకాక మాటలతో కూడా ఇతరులను రంజీంపజేస్తాడు. _“ధీరజన 
హృదయరంజకవిహార' అనే ఇంకో ప్లోషణాన్ని అతడు చెప్పుకొన్నాడు. 


ఏ మాటలతోరంజింపజేశాడోగాని తిరుకామయ్యను తిరుమలనాయకుడు చాలా 
గొప్పగా సత్కరించాడు. ముత్యాల గుత్తులున్న వెల్లగొడుగులు, వింజామరలు, 


738 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తమ్మపడిగలు, బంగారు అందలాలు మొదలైన రాజోపచారాలతో తిరు ములనాయకుడు 
తనను సన్మానించాడని తిరుకామయ్య చెప్పుకొన్నాడు. తిరుమలనాయకుడు క్రీశ 1623 
నుండి 59 దాకా మధుర పాలించాడు. బహుశా 1650 ప్రాంతాలలోనో, లేక ఇంకా 
ఆలస్యంగానో తిరుకామయ్య మధురకు వచ్చి వుంటాడు. తిరుమలనాయకుని తరుహాత 
అతని కొడుకు ముద్దవీరప్ప ఆర్నెల్లు రాజ్యం చేశాడు. ఆ పిమ్మట ముద్దవీరప్ప పెద్ద కొడుకు 
చొక్కనాధుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీ.శ. 1659 నుండి 82 దాకా పాలించాడు. 
ఇతని సవతి తమ్ముడే ముద్దుఅళగిరి. ఈ అన్నదమ్ములిద్దరూ తిరుకామయ్యను పోషించారు. 
మొదట బహుశా అళగిరి ఆశ్రయాన్నే తిరుకామయ్య పొందాడనుకోవచ్చును. “రుక్మిణీ 
పరిణయం' అనే కావ్యాన్ని వ్రాసి అంకితం ఇచ్చాడు. ఆ తరువాత అభంగురమైన 
శృంగారరసతరంగాల వచనరచనానుబంధంగా ఒక ప్రబంధం వ్రాద్దామనుకొన్నాడు. 
అప్పుడు ముద్దళగిరి ఇలా ఆనతిచ్చాడు: | 


అనువుగా రుక్మిణీపరిణయంబును మున్‌ హవణించి యార్యులొ 

నన దనియించినావు మము నప్రతిమంబుగ నవ్యకావ్యా మిం 

పునరచియించుమీ సొగసు పోడమి మీరగ సత్యభామసాం | 
త్వన మన గప్పురంపు చలువన్‌ గెలువన్‌ దిరుకామసత్కవీ! (సత్య. 1-32) 


కృతిపతి కోరినట్టే తిరుకామయ్య కావ్యాన్ని వ్రాశాడు. నాలుగాశ్వాసాలలో 648 
గద్యపద్యాలు చెప్పాడు. మొదటి అఆశ్వాాసంలో అవతారిక, కృతిపతి వంశావళి, 
షష్ట్యంతాలదాకా 121 గద్యపద్యాలు చెప్పాడు. తరువాత పాతిక పద్యాలలో ద్వారకానథర 
వర్ణన, శ్రీకృష్ణుని ప్రశంస చేశాడు. అంతకుముందు ఏ కావ్యంలోనూ ఏ కవీ వర్తించని 
'కుంటెనకత్తియలగుంపు' పురవర్ణనలో పేర్కొన్నాడు (1-131). జందెపు మోపు 
నీటుకాండ్రు, పూయషప్రాయపు భాషనబోనకత్తెలు ద్వారకానగరంలో ఉండేవారట 
(1-132). సాత్యకి, చంద్రభానుడు, శివుడు, సాంబుడు మొదలైన యాదవ ర్లాజకుమారు 
లంతా వేశ్య వాటికలో నిత్యమూ క్రీడ సల్పుతారట (1-133). దాదుల ఇళ్ళలో 
చీకటినేస్తపు చెలులు చేరుతారట (1-139). ద్వారకలో ఎప్పుడూ గొల్లభామలు 
చల్లలమ్ముతారట. ఆ సంగతి ఇలా వర్ణించాడు: 


ఉల్లాసం బొనగూడ జగ్గునడతో నొయ్యారపుం జూపు లు 

ద్యల్లీలం దగ జేతు లెత్తి బసవుం దళ్క్ళొత్తు పాలిండ్లతో 

మల్గాడం దగు నిండు పైడికడవల్‌ మౌళిస్థలిం బూనుచున్‌ వి 

చలో చల్లని చల్ల యమ్ముదురు నిచ్చల్‌ గొల్లచానల్‌ పురిన్‌. (సత్య. 1-142) 

ఇటువంటి ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు పాలించేవాడని చెప్పి తిరుకామయ్య 
ప్రథమాశ్వాసం ముగించాడు. ద్వితీయాశ్వాసంలో ఇంద్రాదులు ద్వారకకు వస్తారు. 
విమానం నుండి తివాసులు, దిళ్లు పరంగిపీటలు మొదలైనవి సేవకులు దింపుతారు. 
ఇంద్రాదులు నరకాసురుని దారుణాలు శ్రీకృష్ణునికి. చెప్పుకొంటారు. ఆ రాక్షసుని 
సంహరిస్తానని కృష్ణుడు మాట ఇస్తాడు. తరువాత వసంతోత్సవం జరుగుతుంది. కృష్ణుడు 


లింగనమఖి తిరుకామయ్య 739 


విహరిస్తాడు. సత్యభామతో క్రీడిస్తాడు. మణితాలు, చిరుమూల్లులు, ఊరడింపులు, 

గరిసింపులు, గాయకాలు, కనరులు, కొనరులు, మురిపాలు మొదలైన సరసాలన్నీ 

వర్ణించాడు. తరువాత నరకాసురునితో యుద్దానికి వెడతానని కృష్ణుడు చెప్పాడు. “కంస 
ఠి ధి 

ఇశాసనా! నీవు నరకాసుర విజయంబు సేయుట ఈ దేవీ సమాజంబునకు విజయంబు 

సెయవలయు' నని సత్యభామ హెచ్చరించింది. (2-108) అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడట: 


వెరవక పోరు జూచుటలు వెన్నెలకుప్పలొ కాక గవ్వలో 

గురుగులో బొమ్మరిండొ మణి గుజ్జనగూడులో పెండ్లివీడులో 

పారిపారి నిచ్చలున్‌ విసరు పువ్వులలో రువ్వులో తేటనవ్వులో 

యరయరు కార్యముల్‌ మృగము లట్ల వెలందుల దెల్ప శక్యమే? (సత్య. 2-109) 


మృగాలలాగ ఆడవాళ్ళు కార్యాలు తెలుసుకోలేరని పెద్ద అభాండమే వేసి కృష్ణుడు 
సత్యభామని యుద్దానికి రావద్దన్నాడు. ఆమె “చతురురాలు' కనుక ఊరుకొని దీవెన 
వీడెమిచ్చి యుద్దానికి పంపింది. కృష్ణుడు పగవాళ్ల సీమ పాళెం విడియించాడు. దానితో 
ద్వాతీయాశ్వాసం" ముగిసింది. దనిజో తిరుకామయ్య చేసిన మార్చు మొదలవుతుంది. 
సత్యభామ కృష్ణునితో కలిసి యుద్దానికి వెళ్లిందన్న సంగతి పురాణప్రసిద్ధం. అయినా 
ప్రబంధంలో విప్రలంభ శృంగారం ఉండాలి కనుక మొగుడూ పెళ్లాలను తిరుకామయ్య 
విడదీసి కథ నడిపాడు. 


యుద్దానికి వెళ్లిన కృష్ణుడు టేకుకంబాలు, రతనాలు కుట్టుపన్నులున్న 
గత్సుతినీగుడారు' ల్‌ కొంతసేపు కూర్చున్నాడు. తరువాత దూదిచిమ్మిన నకాసిగుడారులో 
చేరాడు. తీరుబాటుగా విరహంలో పడ్డాడు. ప్రమదలు లేనిచోట మగవాళ్ళ మనసు రాయి 
అనీ, నేరం తలచవద్దనీ వస్తానన్న సత్యభామను తలచుకోసాగాడు. నేస్తకాండ్రు వినేటట్టు 
తమ శృంగారక్రీడలు పచ్చిపచ్చిగా నెమరువేసుకోసాగాడు. ఆమె కుచాలు. తన చేతులు 
ఎప్పుడు వియ్యమందుతాయో అని బాధపడ్డాడు. ఎదురుమంచాలెక్కి ఉయా్యాలలూగి 
పనుమొనలతో ఆకుమడపులు ఇచ్చుకోవడం ఇంకెప్పుడో అని బాధపడ్డాడు. 

సత్యభామ లేని గుడారు ఉత్త విడారు అయిందని బాధపడ్డాడు. యుద్దానికి దళకర్త 
నంపక యకట నేనె యేలవచ్చితి' అని పచ్చికాముకునిలాగ చింతించాడు (3-59). 
శ్రీకృష్ణునివంటి ఉదాత్తనాయకుడు తిరుకామయ్య దృష్టిలో ఇంత దిగజారిపోయాడు. 
ముద్దు అళగిరి లాంటి శుద్ధభో గలాలసులు యుద్దానికి దళకర్తలను పంపి తాము క్రీడిస్తూ 
ఉండవచ్చు. తిరుకామయ్య తన ప్రభువులాగే కృష్ణుని కూడా చిత్రించడం చాలా 
శోచనీయం. ఇటువంటి భీరవాక్యాలు ధీరోదాత్తుని నోట రాకూడదు. అందుకే కృష్ణుని 
చెలికాండే ఇలా చీవాట్లు పెట్టారు. 

వలచినవారలు లేరో .. వలపించినవారు కేరొ వనితల నిట్లా 

తలచుకొని సమరముఖమున - బలవించినవారు గలరె పద్మదళాక్షా! (సత్య. 3-62) 


శ్రీకృష్ణుని విరహం ఉడ్డోలంగా, విడ్డూరంగా ఉంది. ఆమె పెదవి అనుకొన్నట్టు తన 
మోవి తానే అనుకొంటున్నాడు; ఆమె కౌగిట చేర్చినట్టు తన రొమ్ము తానే 


740 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవే సంపుటి 


అదుముకొంటున్నాడు (3-66). తన తొడలు తానే గదియించుకొంటున్నాడు. ఆమె రైక 
ఎంత తపం చేసిందో, ఆమె పావడ ఎంత భాగ్యం నోచిందో అని నోరెత్తి అరుస్తున్నాడు 
(3-67). అప్పుడు కలవింకుడనే హాస్యగాడు ఇలా అన్నాడట: 


నలినాక్ష విరహమనగా - నలుహో తెలుపో యిడేటి నటనలు బళిరా! 
నలుపైన చీకటేదియొ - తెలుపైనన్‌ వెన్నెలేది తెలిసిటు చెపుమా (సత్య. 3-74) 


౨ హాస్యగాడు అంతతో ఆగితీ బాగుండును. అధిక ప్రసంగం చేశాడు. 'యుద్దానికి 
వచ్చినప్పుడు వట్టి గొడవ ఇల్తాలిపై బాళి అన్నాడు (3-79). వెలయాండు 
కర్వయినారొకో అన్నాడు (3-82). తిరుకామయ్య చిత్రించిన శ్రీకృష్ణుడు పరమ కాముకుడే 
. కావచ్చునుగాని కొంచెం మడికట్టుకొన్నవాడే. పేరు పేరు వరసలు చెప్పి ఆ వారకాంతలలో 
ఒకదానిని 'తళుకు గలదానిగా చిన్నదానిగా పొంకముగా నేర్చరించి అలంకరించి తోడి . 
తెచ్చెద' అని కలవింకుడు అనగానే కృష్ణుడు ఏవగించుకొన్నాడు. “ఏమిరా పాపజాతి నీవు 
బాపన జాతి నెటువలె పుట్టితివో... యేపని రోయవు' అని తిట్టాడు. ప్రేమ సంగతి 
పప్పునుమెక్కు కేమయినాను తెలుసునా?' అన్నాడు కృష్ణుడు (3-90). వెలకాంతలనిలా 
తిట్టాడు: | 

వలపొకచో విలు పోకచో - బలుకులు వేరొక్కచోట భావం బొకచో 

వెలయించు వెలమిటారుల - పలకగపడి మోసపోవు వారలుగలరే? (సత్య. ౩-93) 


వెలకాంతలనిలా నిందించాక కృష్ణుడు కులకాంతలనిలా మెచ్చుకొన్నాడు: 


మేలెంతురు కులకాంతలు-తేలింతురు రతుల గొంకు తీర్చినకొలదిన్‌ 
పాలింతురు కులధర్మము- తాలిమి పచరింతు రెంత తహుతహయైనన్‌. (సత్య. 3-94) 


ఆ తరువాత మహా విరహంలో పడ్డాడు. అప్పుడు సత్యభామ పెంపుడు చిలుక 
అక్కడికి వచ్చింది. అది సాధారణ శుకం కాదట. శివుని సభలో పార్వతి ముందర గడియ 
కనేక పద్యాలు గ్రక్కున రచించే నేర్చున్నది. కృష్ణుని వరించాలని ఆదిలో సత్యభామ 
గౌరినోము నోచింది. అప్పుడు అంబ ప్రత్యక్షమై వరంతోపాటు చిలుకను కూడా ఇచ్చింది. 
అదే చిలుక ఇప్పుడు రాయబారం చేసింది. కృష్ణుడు ఎంత విరహబాధ పడుతున్నాడో సత్య 
కూడా అలాగే సతమతమవుతోంది. “ఇంకా మేలిమితోడ నుండదు సుమీ యేణాక్లి' 
(3-132) అని చెప్పి ఆపందగునట్టివారి ననిపి సత్యభామను రప్పించమని చిలుక సలహా 
యిస్తుంది. 'మీ పిన్నమ్మను తీసుకురా' అని చెప్పి ప్రద్యుమ్న కుమారుణ్ణి కృష్ణుడు ద్వారకకు 
పంపిస్తాడు. దానితో మూడో ఆశ్వాసం ముగిసింది. 

అయితీ తిరుకామయ్య చేసిన మార్పులు ముగియలేదు. అసలు కథ చిన్నదని మరొక 
కొత్త కథ కలిపాడు. నరకాసురుని గూఢచారి ఒకడు మారువేషంలో వచ్చి ఇక్కడి యుద్ధ 
సన్నాహాలు చూస్తున్నాడు. వాణ్ణి భటులు పట్టుకొన్నారు. కృష్ణుని ముందు పెట్టారు. ఈ 
రాక్షసుడు నిజంగా శాప గ్రస్తుడు. పూర్వజన్మలో ఒక బాహ్మణుడు. చెడుతిరుగుళ్ళు 
తిరిగాడు. నీలాటిరేవుకు వచ్చే ఒక ఇల్లాలిని మోసగించి క్రీడించాడు. అతని కాముక 
చర్యలు బోలెడు. తన ఇల్లాలిని చెరిచాడని ఒక ముని కోపించి ఆ బ్రాహ్మణునికి శాపం 


లింగనమభఖి తిరుకామయ్య 741 


ఇచ్చాడు. దానివల్ల రాక్షసుడయ్యాడు. కృష్ణదర్శనం వల్ల శాపం పోయింది. చిలుకచేత ఈ 
పూర్వకథను తిరుకామయ్య చెప్పించాడు. 41 గద్యపద్యాలలో వ్రాసిన ఈ పిట్ట కథ 
ప్రయోజనం గ్రంథం పెరగడం తప్ప మరేం లేదు. 


సత్యభామ వచ్చాక బుతువర్ణన, తరువాత యుద్ధం, నరకాసుర సంహారం, భూదేవి 
రావడం, కుండలాలు ఇవ్వడం, వాటితో ఇంద్రలోకానికి వెళ్ళడం, అదితికి ఇవ్వడం, 
భగదత్తుని పట్టాభిషేకం, ఆ తరువాత నరకుని చెరలో ఉన్న పదహారువేలమంది కన్యలను 
కృష్ణుడు పెళాడడం తిరుకామయ్య చెప్పాడు. ఇంతమంది సవతులు రావడం 
అష్టమహిషులకు కోపం కల్లించింది. 


కొరకొరమించె రుక్మిణికి, ఘూర్చిలె లక్షణ యెంతయేని, చు 

క్కురమనె భద్ర, జాంబవతి కుందె, గళిందజ గందెజాల, వే 

సరుకొనె మిత్రవింద, నగెజాల దపించె సుదంత వారిలో 

నరయగ సత్య తా సరసురాలగుటక్‌ మది కిన మాటుచున్‌. (సత్య. 4-129) 
సరసురాలు కనుక సత్యభామ వారిని ఊరడించింది. తాను బాధపడసాగింది. “మగ డెడసి 
చౌకచేసిన మగువకు కాదనతరంబె' అనుకొంది. “కదిసి సుఖించగా సవతుల 
పడియార్వేలైనా నెట్లు బ్రతకగవచ్చు' అనుకొంది. అప్పుడు చెలికత్తెలు ఇలా అన్నారు: 


సాగసా తావికి తుమ్మెద - జగతిని వేవేల లతల జయించదొకో 
మగవాడు నటులె కాదా - మగువలయెడ నీకు నచట మచ్చరమేలే! (సత్య. 4-169) 


ఇలా హితోపదేశం చేసిన చెలికత్తెలకు కృష్ణుడు లంచం యిచ్చాడని' సత్య తిట్టిపోసింది. 
కృష్ణునిమీద అలిగింది. కృష్ణుడు వచ్చాడు. సొగసులు చెల్లించుకోమని వారకాంతలన్నారు: 


అనినం గాంతలచేత వీడుగద యట్లాడించె నంచున్‌ మనం 

బున గోపం బుబుకంగ నీదు వినయమ్ముం గంటిగా నంచు బై 

టను లేగౌనును చారిచుట్టి చెలియొడ్డారమ్మునన్‌ లేచి చ 

క్కని శౌరిర్‌ జడగొట్టై గంకణరుణత్క్మారంబు తోరంబుగన్‌ (సత్య. 4- 183) 


జడతో కొడితే నీచేయి నొవ్వలేదా అని కృష్ణుడన్నాడు. తరువాత 'మోముప్రోయాలి 
_పదయుగళమునను జేర్చి సాగిలెను శౌరి వలపుల బాగుమీరి (4-193). అప్పుడు హరి 
జారుసిగను కోపం తీరేటట్టు తన్నింది. తాయెతలు, అందెలు ఘల్లుమన్నాయి. తన్నిన కాలు 
మునిపంట పట్టుకొని శృంగారచేష్ట చేయగానే సత్యకోపం మంచులా కరిగిపోయింది. 
సత్యభామను ఇలా తియ్యారించి కృష్ణుడు ఏలుకొన్నాడు. దంపతీనిష్టమైన 
శృంగారమే “సాంఘికాభ్యుదయహేతువు' అని ప్రబోధించే యీ, కావ్యకర్త గొప్ప 
శృంగారరసవివేచనకలవాడని నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు.* 


2. దక్షిణదేశీయాంధ్ర వాబ్బ్యయము, పీఠిక, పుట 2. 


742 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అయితే నేలటూరి వెంకకరమణయ్యగారు “ఎంతటి ప్రొఢమైనదైనను యిట్టి కవిత్వ 
మేవగింపు పుట్టింపకపోదు' అని చెప్పి. ‘కామేశ్వర కవి ప్రతిభావంతుడే కాని స్వశక్తికొలది 
యెరుగక మహాకవులతో దులతూగపోయి చతికిలబడినవాడు' అని రుజువు చేశారు. 


నంది తిమ్మనగారి పారిజాతాపహరణంలోని మంచి పద్యాలను కొన్ని 
తిరుకామయ్య అనుకరించాడు. అయితే ఇతని 'చెడ్డ' పద్యాలను తరువాత శృంగార చేష్టలను 
నాయకుడు తలపోసుకొని విరహం పొందడం ఈ కావ్యంతో మొదలైంది. 


సత్యభామాసాంత్వనం వ్రాశాక తిరుకామయ్య ధేనుమాహాత్మ్యం అనే వచన 
గ్రంథం రచించి చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు. ఇందులో ధర్మరాజుకు భీష్ముడు చెప్పిన 
. ఆవుల మాహాత్మా్యన్ని రచయిత తీటమాటలతో వివరించాడు. ఈ గ్రంథం అచ్చుపడలేదు. 
తంజావూరి సరస్వతీమహలు గ్రంథాలయంలో దీని ప్రతులు రెండు ఉన్నాయి. గద్యలోని 
పద్యంవల్ల దానిని తిరుకామయ్య రచించాడని తెలుస్తూంది. (తంజావూరు, D. 676) "+ 


మరొక ప్రతిలోని ఆదిపద్యంవల్ల ఈ ఆవుల మాహాత్మ్యం ల అంకితం 
అని తెలుస్తూంది. (తంజావూరు 0.677) 


ఆద్యంతాలలో పద్యాలున్నా ఇది వచనగ్రంథం. మధురలో వెలువడిన వచన 
రచనలలో ఇది మొదటిది. ఇదికాక తిరుకామయ్య మరేమైనా గ్రంథాలు వ్రాశాడేమో 
తెలియదు. ఆవుల మాహాత్మ్యంలో ధర్మాలు చెప్పేనా తియక=మయ్య రచనలు 
చాలామటుకు శృంగారకృతులే అని చెప్పాలి. వాగ్దేవి ముఖమనే ఇందూదయంలో తన 
చిత్తశుద్దికలశాంభోరాశిపై తీరే పాలతీట పలుకుల పోల్చే రత్నాలే తన శృంగారకృతులని 
అతడు చెప్పాడు (సత్య. 1-17). 'మహీపతుల్‌ కూర్మిన్‌ వాని జేకోరాకో'' అన్నాడు. తన 
కాలంలోని మహీపతులను మెప్పించడానికి సమకాలిక భోగలాలసత్వం పురాణ 
పురుషులకు అంటగట్టాడు. వనమాలిబైసిమాలిగా వర్ణించడం అలాగ ఉంచుదాం. కృష్ణుని 
కొలువు కూడా ముద్దళగిరి కొలువే। 


...సజ్ఞ గొలువున్న వసీగాపు సామిసరన 
తామరసపత్రనేత్ర అందయు వినంగ. (సత్య. 2-2) 


ఒక వాద్యరవం వినబడిందంట. సామిసరసను తామరసనే త్రలేకాని కవులు, మంత్రులు, 
పండితులు మొదలైనవాళ్లు ఈ నాయకరాజుల కొలువులో కనబడరు! 


పెంటివిద్యలు పెరిగిపోయాయని వాపోయిన బైచరాజు వెంకటనాధుని శోకం ఈ 
యుగంలో తారస్తాయిని అందుకొంది. 


3. దక్షిణాత్యాంధ సాహిత్యము, పుట 41. 


నారాయణతీర్హులు, సిద్ధేంద్రయోగి 


పాటకచ్చేరీలోనో, భజనకూటంలోనో లేక కూచిపూడివారి నాట్యంలోనో ఎక్కడో ఒక 


దగ్గిర ఎప్పుడో ఒకప్పుడు తరంగాలు వినని సంస్కారవంతుడు ఉండడు. వేదికపైన 
. కూర్చున్న గాయకుడు ‘జయజయ గోకులబాల' అని కురంజిలో పాడడంగాని, చిరతలు 
పట్టుకొన్న భక్తుడు “ఏహి ముదం దేహీ, కృష్ణా, కృష్ణా' అని పరవశించి ప్రార్థించడంగాని 
ఇప్పుడు అరుదుగా వినిపించినా కూచిపూడివారి ధర్మమా అని నేడు వివిధ రంగస్థలాలమీద 
“బాలగోపాల మా ముద్ధర!' అనే తరంగం మోహనరాగంలో వినబడుతున్నది. అందులో ' 
మరీ ప్రత్యేకంగా “ఇందిరా మందీరా భక్తా-సుందర హృదయారవింద' అనే పాదభాగం 
రకరకాల కాలాలలో ఒక గంటసేపు వినబడుతుంది. ఈ తరంగాలన్నీ 'కృష్ణలీలా 
“తరంగిణి అనే పెద్ద సంస్కృత యక్షగానంలోనివి. దానినీ శివనారాయణ తీర్భలవారు 
రచించారు. భాగవతం దశమస్కంధంలోని కృష్ణచరిత్రను తీసుకొని పన్నెండు 
- తరంగాలుగా విభజించి 156 కీర్ణనలను, మధ్య మధ్య ఎన్నో శోకాలను అనుసంధిస్తూ 
వాశారు. తీర్గులవారు తమ యక్షగానంలోని అంకాలను తరంగాలన్నా గాయకులు, 
సాహితీపరులు ఆయన వ్రాసిన కీర్షనలకు తరంగాలని పేరు పెట్టారు. 


నారాయణ తీర్ధులవారి అసలు పేరు గోవిందశాస్త్రి అని లోకులు చెప్పుకొంటారు. 
, పూర్వాశ్రమంలో వారిది ఇదే పేరని చెప్పడానికి ఆధారాలు లేకపోయినా ఇది వాస్తవమే 
కావచ్చు. వీరి స్వగ్రామం ఆదిలో కూచిమంచి అగ్రహారం. ఇది నేడు ఖమ్మం జిల్లాలో 
ఉంది. రెండు నరసింహక్షేత్రాలైన వేదాద్రికి, కంభంమెట్టుకు నడుమ ఉన్నది. కృష్ణానదికి 
మహో అయితే మూడు ఆమడల దూరంలో ' ఉంటుంది కనుక ఈ అగ్రహారం కృష్టా 
“కకంలోనిదని చెప్పవచ్చు.* ఆదిలో తీర్గులవారి ఇంటిపేరు పీసపాటివారు.? బహుశా ఇదే 
పిశుపాటి అని పరిణామం చెంది ఉండవచ్చు. ఎన్నోతరంలోనోగాని ఈ ఇంటిపేరు 
తల్లావజ్ఞలవారు అని మార్చు చెందింది. తీర్ధులవారి తండ్రిపేరు నీలకంఠశాస్త్రిగారు - గొప్ప 
సంగీతవేత్త. గాంధర్వదేవుడనే బిరుదు పొందిన విద్వాంసుడు. తండ్రిగారి వద్దనే తీర్థలవారు 
గానకళ నేర్చుకొని ఉంటారు. 


(1 తీర్ణులవారి గురువుగారి పేరు పూర్వాశ్రమంలో ధర్మసూరి. తర్వాత రామానందుల 


“తారు. ఈ ధర్మసూరి సాహిత్యరత్నాకరం రచించిన వారణాసి ధర్మసూరిగారు గాక 


1. తీర్ధులవారి స్వగ్రామం కూచిమంచి అగ్రహారమని దివాన్‌ బహదూర్‌ కె.యన్‌. రామస్వామి 
శాస్త్రీగారూ; ఎస్‌.పి, నరసింహాచార్యగారు వావిళ్ళవారి కృష్ణలీలా తరంగిణి (1953) ప్రచురణలో 
భావించారు... పీఠిక కర్ణ కూచిమంచి కృష్ణాతీరంలోనిదని చెప్పారు. డాక్టర్‌ మాడభూషి 
కృష్టమాచార్యులుగారు. తమ సంస్కృత సాహిత్య చరిత్రలోనూ, విశ్చనాథ సత్యనారాయణగారు 
ఉయ్యూరు ముద్రణలోనూ కూచిమంచి అనే చెప్పారు. తంజావూరు స్వామినాథ అయ్యర్‌గారూ ఇదే 
అభిప్రాయం ప్రకటించారు. 

2. స్వామి శ్రీ కివశంకర శాస్త్రి, శ్రీవావిళ్ళవారి షష్టిపూర్తి సంచికలో వ్యాసం - పుట 72. 

"౩3. అందులోనే 


744 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చిలకమర్రు ధర్మసూరిగారు కావచ్చును. ఈయన బానుదత్తుని రసమంజరికి ఆమోద 
వ్యాఖ్యను రచించిన రంగశాయి జనకులు. రంగశాయి చృ్చంగారలహరి అనే ఇంకోరచన 
చేశాడు వాగ్గేయకారుడు. నృత్య ప్రబంధ నిర్మాత. తీర్ణులూరు ధర్మేసూరివద్ద శాస్త్రాలూ, 
రంగశాయి వద్ద సంగీత సాహిత్య రచనల రహస్యాలు నేర్చుకొని ఉంటారు. 

హరిభట్టు నరసింహపురాణం రచించినప్పట్నుంచీ కంభంమెట్టు ప్రాంతాలలో 
నారసింహ భక్తులు ఎక్కువయ్యారు. హరిభట్టు పూరీజగన్నాథునికి అంకితంగా తన 
భాగవతం షష్టస్కంధం ఆంధ్రీకరించాడు. వైష్ణవం ప్రాచుర్యం పొందింది. తీర్భలవారికి 
నారసింహ ఉపాసనా, విష్ణుభక్తీ ఇనుమడించింది. వేదాద్రి, శోభనాద్రి, మంగళగిరి మొదలైన 
నారసింహ క్షేత్రాలలోనూ, శ్రీకాకుళం వంటి ఇతర వైష్ణవ క్షేత్రాలలోనూ ఆరాధనలు చేసి 
సంస్కృత గీతాలు పాడేవారు కాబోలు. ఆకిరిపల్లిలో అనంతభక్తుడు, అచ్యుతభక్తుడు అనే 
ఇద్దరు దేవులపల్లి సోదరులు ఉండేవారు. వీరి కలలో దేవుడు కనబడి శివకేశవ రూపాలలో 
తాను ఆ కొండపై ఒకచోట వెలసినట్టు చెప్పాడట. ఆ భక్తులు కొండంతా గాలించీ స్వామి 
వెలసిన చోటూ, దానికి సమీపంలో ఉన్న వరాహస్తుష్టరణిని కనుక్కోగలిగారు. 
నిత్యోపచారాలకు ఏర్పాట్లు చేశారు. క్రీ.శ. 1626లో ఒవులపల్లి అచ్యుతభాగవతులకు 
అగ్రహారాన్ని ఒక పోషకుడు దానం చేశాడు. శో? నాద్రిని తరచు దర్శించుకొనే 
తీర్చలవారు ఈ అచ్యుత, అనంత భాగవతుల ప్రభావంతఠత నాట్యరసోత్కట రచనలవైపు 
మొగ్గి ఉంటారు. 


తీర్గులవారి గురువులు చాలామంది. వాసుదేవ . =డితులనే మహాశాస్త్రజ్ఞులవద్ద 
ఆయన షడ్డర్శనాలు, సర్వశాస్తాలు నేర్చుకుని మహాంండితులయ్యారు. శాండిల్య 
భక్తిసాత్రాలకు వ్యాఖ్యానం వ్రాశారు. సాంఖ్యకారికల్లకు, సాంఖ్యతత్వానికి వ్యాఖ్యానాలు 
రచించారు. న్యాయకుసుమాంజలికి టీక వ్రాసి తమ తర్కశాస్త్ర పాండిత్యాన్ని చూపించారు. 
తీర్థులవారు సంస్కృతంలో 14 గ్రంథాలు వ్రాశారు. ఇంతటి శాస్త్ర పాండిత్యమున్నా ఆయన 
సంగీత సాహిత్యాలపై మక్కువ చూపేవారనుకోవాలి. వేదాద్రి, శోభనాద్రి, శ్రీకాకుళం, 
కటకం, జగన్నాధం మొదలైన క్షేత్రాలు దర్శించి ఆ దేవతలపై ఎన్నో సంకీర్తనలు రచించారు. 
ఆయన యౌవనంలో సన్యాసం స్వీకరించి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు. తీర్థులవారు 
సన్యాసం స్వీకరించడానికి ఒక కారణం ఉంది, దానిని ఒక కథగా చెప్తారు. కృష్ణకు అవేతలి 
ఒడ్డున ఉన్న అత్తగారి గ్రామానికి ఆయన ఒకనాడు ఆత్రుతతో వెడుతున్నారు. ఇంతలో 
వరద వచ్చింది. మునిగిపోతాం అనుకొని ఆయన ఆపత్సన్యాసం స్వీకరించారు. అలా 
సన్యసించగానే ఇలా గండం తప్పింది. ఒడ్డుకు చేరి అత్తవారింటికి వెళ్ళి భార్య అనుమతి 
తీసుకొని తీర్ణులవారు దేశాలు పట్టారు. పరిణామశూలతో బాధపడుతూ దక్షిణాదికి 
చేరుకొన్నారు. తంజావూరు జిల్లాలో కావేరీతీరాన ఉన్న వరహూరు చేరుకోగానే వారి 
వ్యాధి నయం అయింది. అంచేత కావేరితీరాన్నే వారు స్థిరపడ్డారు. 


4. వి. రాఘవన్‌గారు - శృంగార మంజరి పీఠిక - పుట 14. 
5. స. Ramesan - Temples and Legends of Andhra Pradesh - p. 108 


నారాయణతీర్జులు, సిద్ధేంద్రయోగి | 745 


అవి తంజువూరు రాజ్యాన్ని నాయకరాజులు పాలిస్తున్న రోజులు, కావేరితీరాన 
మేలటూరు అనే గ్రామాన్ని భాగవతమేళాలు ప్రదర్శించే కుటుంబాలకు అచ్యుతప్ప 
నాయకుడు పూర్వం దానం చేశాడు. అందువల్ల ఆ గ్రామానికి అచ్యుతాబ్ది అనే పేరు 
వచ్చింది. మేలటూరువారు పూర్వం పిశుపాటివారే. తీర్ధులవారి పూర్వాశ్రమ జ్ఞాతులు 
అక్కడ ఉండి €-టారు. వారి కోరికపై నారాయణతీర్భలవారు ఈ ఊరిలోనే స్థిరపడ్డారు. 
ఊరివారంతా భాగవతులే కనుక వాళ్ళు ప్రదర్శించడానికి వీలుగా సంస్కృతంలో 
కృష్ణలీలాతరంగిణి అనే యక్షగానాన్ని రచించారని భావించవచ్చును. మాతృ భాష అయిన 
తెలుగులో కూడా ఆయన పారిజాతాపహరణం అనే యక్షగానం వ్రాశారు. అందుకే 
ఆంధ్రకవిగా ఆయన చరిత్ర యిక్కడ చెప్పుకొంటున్నాం. 


నారాయణతీర్థులవారి పారిజాతాపహరణం ఇప్పుడు ప్రచారంలో లేదు. దీని 
సమగ్ర ప్రతికూడా ఒకచోట దొరకదు. తంజావూరు సరస్వతీమహల్‌ గ్రంథాలయంలో 
ఒక అసమగ్ర ప్రతి ఉంది. మేలటూరులో మరొక ప్రతి ఉంది.” 


ఈ రెండు ప్రతులూ కలిపితీనే సమగ్ర ప్రతి తయారవుతుందని పరిశోధకుల 
అభిప్రాయం. ఈ యక్షగానంలో మొదట తీర్చలవారు కథా సంగ్రహాన్ని అయిదు 
శోకాలలో చెప్పారు. దాని ప్రకారం మొదట రుక్మిణి ఇంట్లో కృష్ణుడు ఉండగా నారదుడు 
రావడం, పారిజాతం .ఇవ్వడం, సత్యభామ కోపం, రుక్మిణి సత్యభామల సంవాదం, 
సత్యభామ అలుక, తరువాత కృష్ణుడామె చిత్తరంజనం చేయడం, గరుత్మంతుత్హో ఎక్కి 
ఆకాశయానం, భామతో కలిసి నరకాసుర సంహారం, నందనోద్యానవనానికీ వెళ్ళడం, 
పారిజాతాపహరణం, ఇంద్రస్తుతి, సత్యభామ పెరట్లో పారిజాతం నాటడం మొదలైన 
ఘట్లాలుంటాం. దీనిని తీర్థులవారు యక్షగానం అనక నాటకమనే అన్నారు. 
''పారిజాతాపహంరణాఖ్యం నాటక మఖినీయతీ” అని (గంథాదిని ఉంది. “అవురా ఈ 
విధంబున అంతట పారీజాత నాటక నాట్య వైఖరికి వషఘ్నంబు గాకుండు విఘ్నేశ్చరుండు 
వచ్చే మార్గంబు పరాకు” అని సంధి వచనం, తరువాత ఒక దరువు ఉంది.) 


వచ్చెనే గణపతిదిగో బాల-వరదుడై మిగులను వన్నె మీరగను. 


గణపతి ప్రవేశదరువును తెలుగులో వ్రాసినా కృష్ణుడు, నారదుడు మొదలైన పాత్రల 
_ ప్రవేశాలను సంస్కృత దరువులలోనే వ్రాశారు. నిజానికి వాటిని క్రొత్తగా వ్రాయలేదు. 
కృష్ణుని ప్రవేశం అచ్చంగా కృష్ణలీలా తరంగిణిలోనిదే ఇందులో ఉంది. 


శంకీ చక్రీ గదీ పద్మీ శార్టీ కిరీటకుండలీ శ్రీవత్స కౌస్తుభీ దివ్యపీతాంబరో విరాజతే. 
(తరంగిణి. 1-34) 


తంజావూరు కేటలాగు - ఆంధ్ర విశ్చవిద్యాలయ ప్రచురణ (గంధసంఖ్య 544. 

Joumal of Madras Music Academy, 1942, NO.14, p.74 

ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర, పుట 285. 

తంజావూరు యక్షగానాలలో వినాయకుని ప్రవేశం భోసలరాజుల కాలంలోనే ప్రారంభమైంది. 
తీర్భలవారు బహుశా శహాజీ కాలం (1683-1712) పారిజాతం రచించి ఉంటారు. 


అయనా ర్లా 


746 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి , 


నారదుని ప్రవేశం కూడా సంస్కృత దరువులోనేళఉంది. .ఆ ముని పారిజాత 
పుష్పాన్ని రుక్మిణికి ఇచ్చాడని తెలిశాక సత్యభామకి కోపం వస్తుంది. ఉక్రోషం 
పుట్టుకొస్తుంది. 


పుడమిలోపల నాడు పుట్టువుకంటె నడవిలో నొక పుష్పమై యున్న మేలు. 
అని భావిస్తుంది. చెలికత్తెలతో తన గోడు చెప్పుకొంటుంది. 


ఎంత దుడుకువాడు గోపాలు డమ్మ - దాని వలపులకె వశమాయెనమ్మ 
తలచుకొంటి నే తాళలేనమ్మ - నారాయణ తీర్ధనామ ధేయుడమ్మ 
హరిహరిహరి ఆనంద గోపకుమారుడు - అలిగే నన్నాదరించువా రెవరు? 
ఎన్నరాని గుణరత్నాకరు తీర్థ - చిత్తవృత్తి రంగనటన వినోది - 


ఇలా బాధపడ్డాక చెలికత్తెలతో కలిసి సత్యభామ రుక్మిణి మందిరానికి వెడుతుంది. 
అక్కడున్న కృష్ణుని తనతో రమ్మంటుంది. రుక్మిణి ఊరుకొంటుందా? 


భామా నీ కింతైన భయములేదా? నా మరుపున పిలువ న్యాయమా నీకు 
మగువ నాలాగె నిన్ను మన్నించునటే తగవేమే నాతో నీకు తరుణి పోపోవే 


అని దయచేయమంది. 


“అంతట నీలాగున రుక్మిణి అమ్మవారిచేత సత్యభామ అవమానం పొంది తన 
యింటికి వచ్చి కోపాగారమందు ప్రవేశించేటపుడు యేమని ప్రలాపిస్తున్నది” అని 
సంధివచనం చెప్పాక తీర్ణులవారు దరువులు వ్రాశారు. 

ఏమి సేతునే ఓయమ్మా - బంగారుబొమ్మా ముద్దులగుమ్మూ। 
ఆమె ఏమి చేయనక్కరలేకుండానే కృష్ణుడు వచ్చి అనునయిస్తాడు. సంవాదం జరుగుతుంది. 
సాంతంగా కథ ముగుస్తుంది. చిట్టచివర స్తుతిలో తీర్థలవారు. అచ్యుతావ్దీని పేర్కొన్నారు. 


టా 


శరణం శరణం మునీంద్రసన్నుత - శరణం కమల సోయక 
శరణ మచ్యుతపురనివాస - స్వామి వరదరాజ ప్రభో! 
ఈ పారిజాతాపహరణంలోని రచన పేలవంగా ఉంది. కృష్ణలీలా తరంగిణి! ప్రక్కన 
పెట్టి చూస్తే సూర్యునియందు దివిటీలాగ ఉంటుంది. 
తీర్జులవారు దక్షిణాదికి వెళ్ళకముందే “పారిజాతం' వ్రాశారని విశ్చనాథ 
సత్యనారాయణగారి అభిప్రాయం. 
చల్లపల్లి ముక్త్యాల సంస్థానములను 
పండితాఖండలుండయి ప్రతిభ జూపి 
మహిత నాట్య ప్రబంధ నిర్మాతయగుచు 
బారిజాతాపహరణంబు వ్రాసి కృతిని | (11) 
అని శ్రీ నారాయణతీర్భలవారి చరిత్రలో విశ్చనాథవారు. వ్రాశారు. 
(చూ. కృష్ణలీలా తరంగిణి - నూజివీటివారి ప్రచురణ) 


నారాయణతీర్జులు, సిద్ధేంద్రయోగి 747 


చల్లపల్లి ముక్తాక్టీల ప్రభువులు తీర్ణులవారిని సత్కరించి పోషించారన్నది చారిత్రక 
విరుద్ధం కావచ్చును. యార్లగడ్డవారి వంశంలో కళాపోషణ చేసీన మొట్టమొదటి చల్లపల్లి 
ప్రభువు కోదండరామన్న దేశాయిగారే. ఈయన కాలం 1746-1791. ముక్త్యాల కోటకట్టిన 
రాజారామలింగంగారి కాలం 1745-1783. ఈ వంశంలో సాహిత్యపోషణ చేసిన వారిలో 
ప్రథములుగా 1787-1828 మధ్య పాలించిన చినవెంకటాద్రిగారే కనబడుతున్నారు. ఈ 
రెండు సంస్థానాలలో సాహిత్య పోషణ ప్రారంభం కావడానికి ఎన్నోతరాలు పూర్వమే 
తీర్ణులవారు దక్షిణాదికి వెళ్ళి ఉంటారు. 


_ పారీజాతాన్ని కూడా తీర్థులవారు ' కృష్ణలీలాతరంగిణి ప్రక్రియగానే రచించి 
ఉంటారు. ఆడి చూపించడానికి వ్రాసినా తరంగిణి పాడి వినిపించే ప్రయోజనాన్ని 
ఎక్కువగా సాధించింది. అందుకే దాని ఫలశ్రుతితో ఇలా చెప్పారు. 


కామదాకామినామేషా ముముక్షూ ణాంచమోక్షదా 
శ్రణ్వుతాం గాయతాం భక కృష్ణలీలా తరంగిణీ (12-57) 


తీర్గులవారికాలంనాటికి 'వినికీసీయు యక్షగానాలు తెలుగు పరగణాలలోనూ, 
దక్షిణాదినీ ప్రచారాలలో ఉండేవి. గణపవరపు వెంకటకవి కలలో కనబడి ప్రబంధ 
రాజవెంకటేశ్చర విజయవిలాసాన్ని ఎలా రచించాలో డేవుడే పురమాయించాడు. 


మనువు నిపుడు గవులొనర్చు ననుపు దెనుగు 

గబ్బములలోన దెరనాటకంబు లెస్స 

గా వినికి సీయుగతి నలంకార సరణి 

వెలయ రచియించు... (ప్రబంధ. 33) 


తెర నాటకాన్ని రచించి వినిపించడం ఆనాటి ఫ్యాషను కాబోలు. మేలటూరు వారు 
ప్రదర్శించడానికే తీర్గులవారు పారిజాతాన్నీ రచించినా అందులో రక్తి కట్టే రసపట్టులు ఎన్ని 
ఉన్నాయో తెలియదు. మ్లిగతా. తంజావూరు యక్షగానాల "జోరుకు తట్టుకోలేక 
పోయిందేమో. అందుకే ప్రచారం పొందలేదేమో. తీర్థులవారు దక్షిణానికి ప్రవేశపెట్టిన భజన 
సంప్రదాయం, నారసింహపూజావిధానం బాగా ' ప్రచారం పొందాయి. మేలటూరు 
వరదరాజ పెరుమాళ్లు కోవెలలో నరసింహస్వామి కరాళం ప్రత్యేకంగా ఒక పేటికలో పెట్టి 
గోడకు వేలాడదీసి ఉంచుతారు. నరసింహ జయంతినాడు పూజిస్తారు. భాగవతమేళా 
నాట్యనాటక ప్రదర్శనలు జరిగే ప్రతి తంజావూరు అగ్రహారంలోనూ నరసింహ పూజలు 
నేటికీ జరుగుతున్నాయి. ఆశ్వయుజ మాసములోని ముప్ఫయి రోజులూ అగహారికులు 
కావేరీ స్నానం చేస్తారు. స్నానానికి వ్ళ్ళోటప్పుడూ, చేసివచ్చేటప్పుడూ దివ్యనామ 
సంకీర్ణనలో తీర్ధులవారి తరంగాలను ఇప్పుటికీ గానం చేస్తూ నడుస్తారు. 

దక్షిణాదికి వెళ్ళడానికి ముందే తీర్థలవారు తరంగిణిలోని చాలా కీర్ణనలను 
రచించారు. వాటిని వివిధ పు కాలల్‌ ఏ శిష్యులకూ, 'భక్తులకూ వారు కటు అరవై 


10. చూ॥ ఆచార్య తూమాటి దొణప్ప - ఆంధ్ర సంస్థానములు - స. పోషణ. 


748 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


[గామాలవారు ఇవి నేర్చుకొన్నారట. దక్షిణాదికి వెళ్ళాక తీర్గులవారు మళ్ళా ఆంధ్రదేశానికి 
వచ్చారో లేదో తెలియదు. వచ్చారనీ, వివిధ ప్రదేశాలలో ప్రబోధం చేశారనీ 
చెప్పుకొంటారు. తీరులవారి వంశంవారే పీసపాటి అనే ఇంటి పేరుతోకాక తల్గావజ్ఞల 
వారనే కొత్త ఇంటిపేరుతో కాజలో స్థిరపడ్డారట. వారికి కూడం ఉపదేశం చేశారట, 
తీర్చులవారు ఆంధ్రప్రాంతాలకు మళ్ళీ వచ్చినప్పుడు వారితో సిద్ధేంద్రుడనే శిష్యుడు వెంట 
ఉన్నాడట. కూచిపూడి నాట్య పద్ధతి ప్రచారం చేయమని ఈ శిష్యుని తీర్గులవారు 
నియోగించారట. 

సిద్దేంద్రుడనే వ్యక్తి ఎచరో కాదని, తీర్చలవారినే సిద్ధేంద్రులుగా తెలుగువారు 
వ్యవహరించేవారనే వాదం ఒకటి ఉంది.]] దీనికి ఆధారంగా కృష్ణలీలా తరంగిణిలో 
'సిద్ధనారాయణ తీర్ధ సేవిత పాదం' (11-3). 'శివనారాయణ తీర్ధసిద్ధానందదాయకం' 
(9-10) అనే ముద్రలు కనబడతాయి. ప్రస్తుతం లభ్యమవుతున్న ఆశుచరిత్రల వల్ల 
తీర్గులవారు, సిద్దేంద్రుడూ అభిన్నులో, విభిన్నులో తేల్చడం చాలా కష్టం. ఇద్దరి చరిత్రలూ 
ఒక్కలాగే కనబడతాయి. అయితే కూచిపూడి నాట్యానికి మూలపురుషుడని భావించే 
సిద్ధేంద్ర యోగి కూడా తీర్గులవారిలాగే అత్తవారింటికి వెడుతున్నప్పుడే నదిలో ఆపద్దర్మ 
సన్యాసం స్వీకరించినట్టు లోకులు చెప్పుకొంటారు. ఆయన ఆడవాళ్ళని దూరంగా ఉంచి 
ఫక్తు మగవారితోనే నాట్య బృందాలు ఏర్పాటుచేసి తర్ఫీదు ఇచ్చాడనే నమ్మకం ఒకటి 
ప్రబలింది. ఇది సామాజిక నాట్యశాస్త్రచరిత్ర తెలియక ప్రచారమైన ఊహ. ఇవాళ 
కూచిపూడివారు ప్రదర్శించే యక్షగాన నాటకనాట్యాలు ఎన్నో ఉన్నాయి. కాని జనశ్రుతి 
ప్రకారం సిద్ధింద్రుడు వాసినవి రెండే. ఒకటి భామాకలాపమనే పేర ప్రసిద్ధమైన పారిజాతం, 
రెండోది గొల్లకలాపం. !2 

సిద్ధేంద్రయోగి మిథ్యావ్యక్తి కాక చారిత్రక పురుషుడే అయితే జీవిత చరిత్రను 
కూచిపూడివారే స్పష్టంగా చెప్పలేకపోవడం విచారించతగ్గ విషయం. సన్యాసం 
స్వీకరించడానికి ముందు అతని పేరేమిటో ఊరేమిటో తెలియదు. అయితే నటరాజ 
రామకృష్ణగారు చెప్పినదానినిబట్టి సిద్ధయ్య రాయలసీమవాడు, బ్రహ్మచారి. ఆయన 
దేశాటనం చేస్తూ కూచిపూడి చేరాడు. ఆ రోజులో సువాణంవారు ఆ గ్రామంలో ప్రసిద్ధ 
భాగవతులు. సువాణం జోగావధాన్లవారి పుత్రికను ఈ రాయలసీమ చిన్నవాడు పెళ్తాడీ 
అక్కడే స్థిరపడిపోయాడు. కొంతకాలానికి సన్యసించి సిద్ధేంద్రయోగి అయ్యాడు. 


స్త్రీలను రంగస్థలానికి దూరం చేసి మగవారు ఆడపాత్రలను కూడ ధరించి ప్రదర్శన 
కళలలో పాలొనడం కూచిపూడి భాగవతులకే పరిమితమైన సంప్రదాయం కాదు. 
భారతదేశమంతటా, ఆ మాటకు వస్తి ప్రపంచమంతటా ఒక చారిత్రక దశలో స్త్రీల 


11. B. Natarajan - Sri Krishna Leela 22808001 page - 210 

12. గొల్లకలాపం భాగవతుల రామయ్యగారి రచన అని గొట్టిపాటి వెంకటసుబ్బయ్యగారి అభిప్రాయం. 
కిన్నెర. 1954- సంపుటి 6 మాతృ భూతయ్య (1787-1798) వ్రాసిన పారిజాతంలో గొల్లకలాపం, 
దాదినమ్మ మొదలైనవి ఉన్నాయి. 

13. ఆంధ్రుల నాట్యకళ - నటరాజ రామకృష్ణ నృత్య వికేతనర ప్రచురణ (వివేకనగరు, చిక్కడపల్లి, 
పష్టాదరాబాదు పుట 26, అధోజ్ఞాపిక 


నారాయణతీర్థులు. సిద్ధేంద్రయోగి 749. 


మంత్రచర్యారంగంపై పురుషులు దురాక్రమణ చేశారు. తాము ' ఆడకట్టు' కట్టుకొని నాట్యం 
చేయసాగారు. భారతదేశంలో ఏయే ప్రాంతాలలో పురుషులే ప్రదర్శనలలో పాలొనే 
నాట్యసంప్రదాయాల జాబితా చూడండి: 


గ కర్ణాటక : బయలాట, యక్షగానం 

2. తమిళనాడు : భాగవతమేళా, కణ్ణియంకూత్తు, తెరుక్కూత్తు . 
3. కేరళ a కృష్టాట్టం, కథాకళి 

4. గుజరాత్‌ : భవాయ 

5, రాజస్థాన్‌ : ఖయాల్‌ 

6. హర్యానా : స్వాం౧ 

7. కాశ్మీర్‌ : భాండ్‌జస్నా 
"8. ఉత్తరప్రదేశ్‌ : నౌటంకీ (అగాలో),. భారత్‌ (బజ భూమిలో), 

రాసలీల (వారణాసిలో), రామలీల (రామ్‌నగర్‌లో). 

9, బెంగాల్‌ / జూత్ర ' 

10. మణిపూర్‌ : జాత 

11. అస్సాం = అంకియ నట్‌ 

12. పశ్చిమబెంగాల్‌ : “చావ్‌ వెక *చౌ' 

13. బీహార్‌ “చాల్‌. లేకా 

14. ఒరిస్సా : “చావ్‌' నేక 'చౌ', గోటిపువా 

15. ఆంధ్ర : కూచిపూడి, తూర్చుభాగవతం, వీధిభాగవతాలు 


ఈ జాబితాలో రమారమీ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ ఇమిడి ఉన్నాయి. 
కూచిపూడిలో భాగవతమేళా ప్రదర్శనలలో బ్రాహ్మణులే పాలొనాలి. అలాగే రామలీల 
ప్రదర్శనలో సీతారామలక్ష్మణ పాత్రధారులు బ్రాహ్మణులే అయి ఉండాలి. రాసలీలకు 
నాలుగు వందల సంవత్సరాల -చరిత్ర ఉంది. ఇందులోని పాత్రధారులు తొమ్మిదీ, 
పధ్నాలుగు సంవత్సరాల లోపున ఉన్న బాలురే. వయోపరిమితి దాటాక ఆ కుర్రాళ్ళ 
వేషధారణకు స్వస్తి చెప్పాలి. ప్రదర్శనలలో ఒజ్జలుగా ఉండవచ్చు. రామలీలలోని 
పాతధారులకు ఆటాపాటా రానక్కర్లెదు. ఒరిస్సాలోని “దోటిపువా'లో బాలురు 
-పద్ధెనిమిది సంవత్సరాల వయసు వచ్చేదాకా నటించవచ్చు. 

పై సింహావలోకనం వల్ల సిద్ధేంద్రుడుగాని, మరెవరుగాని కేవలం కూచిపూడి 
సంప్రదాయంలోనే స్త్రీలను బహిష్కరించారని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రతాపరుద్రుని 
కాలంలో ఉండే సంకీర్షనాచార్యుడు కృష్ణమాచార్యులు తన దర్శనం కోసం అహోబల 
నరసింహుని నాట్యవినోదులు పొతకమూరి అన్నలు వచ్చినప్పుడు 'తలమీసములు 
బోడించుకొని, స్నానమాచరించి, శిఖాయజ్ఞోపవీతములు ధరించి, కటిసూత్రమున 
కాషాయ వస్త్రము ఆడకట్టుగా ధరియించి సంకీర్ణన వాక్చ్పూజలు చేశాడు. ఈ పౌతకమూరి 
భాగవతులు పటము పన్నించి శ్రీమహోబలేశుని పటము చాటున నాట్యమాడింపిస్తారు. పే 
నాట్య ప్రదర్శనకు ఆడకట్టు ప్రాచీనమైన సంప్రదాయమే. దీనినే సామాజిక శాస్త్రబద్ధమైన 


14. డాక్టర్‌ ఎం. కులశేఖరరావు - సింహగిరి వచనాలు (వచనం నెంబరు ౩2) 


750 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కారణాలవల్ల కూచిపూడిలో. ఎవరో మూలపురుషుడు, బహుశా ఒక సిద్ధేంద్రుడు 
అకుతపకరుదు కూచిపూడి ధ్రసక్తి వీరనరసింహరాయల కాలం నుంచీ" అంటే 
క్రీ.శ. 1506-1509 మధ్య నుండీ మొదటిసారిగా చరిత్ర చెప్పుకొనడం కనబడుతుంది. 
అప్పుడు ప్రదర్శించిన కేశికాకీర్హన సిద్ధేంద్రుని రచనలో, కావో తెలియదు. (మాచుపల్లి 
కైఫీయత్‌ [౫ 56 పేజి 65 ౯) | 

సిద్దేంద్రుడు బ్రాసిన భామాకథాపం నేడు యథాతథంగా ఎవరూ ఆడడం లేదు. 
దీనికతడు “పారిజాతం' అని పేరు పెట్టినా ఇవాళ పారిజాతకథ భామాకలాపంలో ఏ 
మాత్రం గోచరించదు. ఒక్క సత్యభామే అష్టవిధనాయికల రూపంలో అభినయించడానికి 
అనువుగా భాగతతులు కథను దిద్దుకొన్నారు. “భామనే సత్యభామనే' అని నాయిక 
ప్రవేశిస్తుంది. ఇవాళ ప్రచారంలో ఉన్న దరువు ఇది; 

"భామనే సత్యభామనే 

భామనే పదియారువేల కోమలు లందరిలోన 

రామరో గోపాలమూర్తికి ప్రీమదామమైన ముద్దుల _ ఖా॥ 

అట్టహాసము జేసి సురల నట్టి గెలిచి పారిజాతము 

చెట్టు దెచ్చినాదు పెరట ఘట్టిగా నాటించుకొన్నాః' (1 |1ఖభా! 


అయితే సిద్ధేంద్రుడు ఇలా వ్రాయలేదు. ఆయన వ్రాసిన దరువు ఇంతకన్నా ప్రాఢంగా ఉంది. 
భామనే సత్యభామనే 
భామరో శృంగార జగదథిరామనే - ముఖవిజితపామా 
ధామనే ద్వారకాపురాఢ్యురామనే వయ్యారి సత్యా lee 
మదనజనకుని వదలకను నా యెదను నదుముకు సుదతిరో మరు 
కదన మరుదుగ సలిపి నెమ్మది ముదముగదియగనున్న సత్య _ ॥భా॥ (0 1916) 
ఇటువంటి దరువులు ఇతర ప్రదర్శన కళలో కూడా కనబడతాయి. జానపదుల. 
గౌతుపురాణం కుటుంబ గాథలలో జమదగ్ని చెల్లెలైన తరిదేవి కథ ప్రసిద్ధం. అందులో 
ఆమె ప్రవేశ దరువు సంధివచనాలు ఇలా ఉంటాయి. 
డేవినే కాని భాది(?) దేవినే 
దేవినే నే దేవతాల నమ్మిన దేవినే 
కాంతనే కరిరాజ వరదూని వేడెద 
కాంతనే కాంతను నేనిక తాళజాలనే 
వచనం: అమ్మ మీ రెవ్వరూ 
మోము చందురుని మించూ, ముఖము కాంతి 
సూర్యుని మించూ సుందరి నీ నామము, నీ 
భర్త పేరు, నీ పట్నము పేరు, నీ అత్త 
మామల పేరు, నీ తల్లిదండ్రుల పేరు మాకు, 


15. డాక్టర్‌ నాయని కృష్ణకుమారి తెలుగు జానపద గేయగాథలు - పుట 53. 


నారాయణతీర్ణులు, సిద్ధేంద్రయోగి 751 


విన్నవింపవే కోమలాంగీ - కోరితి మీ 
ముచ్చట కొదువ లేక్కాా.,.. 


దరువు: నా నామము తరిదేవీ 


నయమూతో వినవమ్మా మోహనాంగీ 

నానాథుడూ సిద్ధరాజు వినవమ్మా + 

మా జనకుడూ గౌతమా మునీశ్చరుడూ, 

జనని అహల్యాదేవి జగతిలో వెలసెనూ. 

యక్షగానాలు ప్రచారంలోనికి వచ్చాక జానపద పురాణాలలో ఈ పద్ధతి 
ప్రవేశించిందో లేక జానపదుల నుండే యక్షగాన విధానాలు రూపు సంతరించుకొన్నాయో 
పరిశీలించవలసిన విషయాలు. తెలుగులో ముక్కుతిమ్మనగారి 'పారిజాతాపహరణం' 
కావ్యం ప్రచారం పొందాక సత్యభామ ఆంధ్రుల అల్లారుముద్దుల ఆడబిడ్డ అయింది. 
యక్షగానాలలో అభిమాన నాయిక అయింది. 

తంజావూరు .విజయరాఘవనాయకుడు తెలుగులో మొదటిసారిగా పారిజాతాప 
హరణ నాట్యనాటక కావ్యాన్ని రచించాడు. తర్వాత వచ్చినది తీర్ధులవారి పారిజాతం. 
నరకూరు నారాయణ (1777-1805). మాతృభూతయ్య (1740-1800), పులిజాల 
లక్ష్మీనారాయణ (1799 ప్రాంతాలు), భారతి రామరాజు (1795 ప్రాంతాలు) మొదలైనవారు 
పారిజాతాలు రచించారు. 


వీటిలోంచి ఎన్నెన్ని దరువులను భాగవతులు స్వీకరించారో పరిశీలించాలి. 
వీటన్నిటినీ ఆటభాగవతాలు అంటారు. వీటిని ప్రదర్శించే వారిని భాగవతులంటారు. 
ఆంధ్రదేశంలో రకరకాల భాగవతులు ఉన్నారు. వారి వివరాలు ఇవి : 


1. ఎర్రగొల్ల భాగవతులు 10. జనగాలపల్లి భాగవతులు 
2. కూచిపూడి భాగవతులు _ 11. తూర్పు భాగవతులు 

3. కొత్త ఇండ్ల భాగవతులు 12. దాసరి భాగవతులు 

4. కోటకొండ భాగవతులు 13. ' దేవదాసీ భాగవతులు 

5, గంటె భాగవతులు 14. పిచ్చుగుంట భాగవతులు 
6. చిందు భాగవతులు 15. పొతకమూరి భాగవతులు 
7. చిన్నిమాదిగ భాగవతులు 16. బలిజ భాగవతులు 

ఇ చిలకల భాగవతులు 17. మాల భాగవతులు 

9. జంగం భాగవతులు ' 18. యానాది భాగవతులు 


వీరిలో అందరూ పారిజాతాన్నికానీ, భామాకలాపాన్నిగాని ప్రదర్శించరు. కొందరే 
ప్రత్యీక కృషి చేశారు. భామాకలాపంలో ఒక నిర్దిష్టమైన రచనా ప్రణాళిక ఉంటుంది. 
పదకొండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి అన్నిటిలోనూ సర్వసామాన్యం. వాటీ 
వివరాలు : 


752 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


1. ప్రస్తావన 7. మన్మథ ఉపాలంభన 
2. విరహం 68. చంద్రోపాలంభన 
3. దూతికా సంవాదం 9. వాయు ఉపాలంభన 
4. స్వప్నావస్థ 10. మూర్చావస్థ 

5. అవధి 11. సపత్నీ వివాదం 

6. భామా సంవాదం 


తీర్గులవారు పారిజాతాపహరణానికి చెప్పిన ప్రణాళికకూ, ఈ భామాకలాప 
ప్రణాశికకూ చాలా తేడా ఉంది. శృంగారకావ్యాలు చలామణీ అయ్యాక వాటి ప్రభావం 
యక్షగానాలపై పడి కథకన్నా కథానాయిక మనోభావాలకే ప్రాధాన్యం ఏర్పడి కలాపాలు 
రూపం సంతరించుకొన్నాయి అని చెప్పవచ్చు. కూచిపూడి వారు ఏ గ్రంథాన్ని ఆధారం 
చేసుకొని ప్రదర్శనలు ఇచ్చేవారో తిలియదుగాని తమ గ్రంథాన్ని సిద్ధింద్రుడు రచించినట్టు 
భావించేవారు. 


భామాకలాపం నాట్యకావ్యాన్ని ఎందరెందరో ప్రదర్శించేవారు. ఎన్ని 
ప్రాంతాలలోనో అది ప్రచారం పొందింది. జన్మస్థానం కూచిపూడి అయినా అలంపురం 
దగ్గిర ఉన్న కోటకొండ భాగవతులూ, విశాఖ జిల్లాలోని బొబ్బిలి, జామి, నిమ్మలవలస, 
కసింకోట, చోడవరం మొదలైన గ్రామాల భాగవతులు, అమలాపురం, పేరూరు, 
మానంపల్లి, మండపేట, పిఠాపురం మొదలైన ప్రాంతాల నర్హకులూ భామాకలాపాన్ని 
ప్రదర్శించేవారు. 


కూచిపూడిలో బ్రాహ్మణ బాలురకే ఈ విద్య నేర్చినా పిఠాపురం ప్రౌడ, పెండ్యాల 
సత్యభామ, మారంపల్లి అక్కచెల్లెళ్లు, చిత్తజల్లు వైదేహి, చిత్తజల్లు ఇందువదనలు మొదలైన 
విద్వాంసురాళ్లు ఈ కలాపాలు అడి బాగా రాణించారు. పెండ్యాల వారింట్లో మూడు 
తరాలనుండి ఈ విద్య ఉంది. పెండ్యాల సత్యభామగారికి 1958లో 90 సంవత్సరాల 
వయసు ఉండేది. ఆమె అమ్మమ్మగారి పెరు కూడా సత్యభామే, భామాకలాపంలో 
సత్యభామ వేషం కట్టి ఒప్పించినందుకు ఆ పేరు వచ్చింది. ఇవాళ కుమారి యామినీ 
కృష్ణమూర్తి వచ్చి మ న అఖిల భారత ఖ్యాతి, అంతర్జాతీయ ప్రశంసలు 
సంపాదించింది. 1932లోనే రాగిణీదేవి కూచిపూడి వారి వద్ద కొన్ని శబ్దాలు నేర్చుకొంది. 
తన కుమార్తె ఇంద్రాణికి నేర్పించింది. వివిధ నాట్యసంప్రదాయాల వారు కూచిపూడిలో 
కూడా శిక్షణ పొందుతున్నారు. శోభానాయుడు, మంజుభార్గవి, స్వప్నసుందరి 
మొదలైనవాళ్ళు చక్కగా ప్రదర్శనలు ఇస్తున్నారు. డాక్టరు వెంపటి చినసత్యంగారు 
కూచిపూడి సంప్రదాయానికి ఎల్లలు విస్తరింపచేశారు. వారి శిష్యులు eT 
వ్యాపించారు. 
ఇంతమంది ఆడామగా ప్రదర్శించే భామాకలాపానికి అధికారిక ప్రతి ఒకటీ లేదు. 
సిద్ధేంద్రుడు వ్రాసినది కాక ఆరువిధాలైన కలాపాలను నర్తకులు ప్రదర్శిస్తున్నారట. "* 


16. ఆంధ్రుల చరిత్ర. నటరాజ రామకృష్ణ, పుట 27. 


నారాయజతీర్థులు, సిద్ధేంద్రయోగి 753 


భామాకలాపాన్ని మంగు జగన్నాథరావుగారు 1913లో కాకినాడనుండి 
ప్రచురించారు. ఈ గ్రంథంలో శృంగనృత్యాది వీరేశలింగం శారదావాసు వెంకటశాస్త్రి 
మొదలైన వారి పిర్లు కొన్ని భాగాల కర్తలుగా కనబడతాయి. ఇందులోని కొన్ని 
దరువులలో వల్లూరు, నెల్లిమర్ల, పోట్లదుర్తి మొదలైన గ్రామాలలోని దైవాల 
ము ద్రలున్నాయి. చివర దశావతార శబ్దం కాకీనాథ చంద్రశేఖరుని చరణము నమ్మిన ఖోసల 
కులచంద్రుడు శరభోజి మహారాజు సలాం చెప్పేది, మొత్తము మీద మంగువారి (గంథం 
వివిధ ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న దరువుల సంకలనంగా కనబడుతుంది. మళ్ళీ 
1964లో వేదాంతం పార్వతీశంగారు అచ్చువేశారు. అయితే ఈ రెండూ అచ్చంగా 
సిద్ధేంద్రుని కృతులు కావు. మంగ్రు జగన్నాథంగారు సిద్దేంద్రుని ప్రొఢరచనలు సరళం 
చేశారు. మూల కలాపం దోషభూయిష్టమై దాని నిజరూపం కూడ గుర్పింపరాని స్థితిలో 
ఉండడంవల్ల వేదాంతం పార్వతీశంగారు దానిని పూరించి, హాస్యగాడి వచనాలు 
మొదలైనవి 'కూడా పొందుపరిచి ప్రచురించారు. అయితే ఇదీ అసలు లోటు తీర్చదు. వివిధ 
ప్రాంతాలలో ప్రచారంలో ఉన్న భామాకలాప ప్రతులను, ప్రాచీన తాళపత్ర ప్రతులను 
సరిపోల్చి సిద్ధేంద్రుని రచన ఏదో గుర్తించాలి, అప్పుడు ప్రచురించాలి. కూచిపూడి కళాక్షేత్రం 
వారి ఆధ్వర్యాన మహాంకాళి లక్షీనరసింహంగారి చేత బందా కనకలింగేశ్చరరావుగారు ఈ 
పని చేయించి సరైన పాఠాలు నిర్ణయించడానికి ప్రయత్నాలు జరిపించారు. అయితే అవి 
ఫలించలేదు. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 7 పారిజాతాలు, 4 భామా 
కలాపాలు ఉన్నాయి." వీటిలో కొన్ని చాలా ప్రాచీనాలు, వీటి సహాయంతో పరిష్కరణ 
జరగాలి. మిత్రులు వెంపటి చినసత్యంగారు నాచేత భామాకలాపం మూలప్రతి 
పాఠనిర్ణయం చేయించాలని ఆశించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ నృత్య ఆకాడమీవారు ఆ పనిని 
చేపట్టడం వల్ల మా ప్రయత్నాలు అపుచేశాను. ఇప్పుడు నృత్య అకాడమీయే లేదు. తెలుగు 
విశ్వవిద్యాలయం వారు ఏమి చేస్తారో చూడాలి, 

నేటి భామాకలాప ప్రదర్శన మొదట వేణీప్రబంధం ఉంటుంది. భామ తెరమీద 
జడవేస్తుంది. ఆ జడకు బోలెడు కథ ఉంది. దానిని సిద్ధేంద్రుడు వ్రాయలేదు. ఎవరో 
వెంకటశాస్త్రీ రచించాడు. కృత్యాది ఇలా ఉంది.!క 

శ్రీరమణు భవుని పద్మజు - వారణముఖ సకల డేవవర్గము నేడున్‌ 

కోరి భజియించు నీ కృతి చారుతరాకృతిగ వెలయు శ్రేయము లొసగున్‌ 


జడ కథలో దష్వాపదలు, దరువులు, కందాలు, సీసాలు ఉన్నాయి. చివర ఇలా ఉంది. 

వేణీ ప్రబంధ మిలలో - మానక పఠియింప వినిన మానవులకు స 

న్మానము కల్లును వారికీ - దీనత్వము లేదు కృష్ణదేవుని కరుణన్‌ 
ఇది అర్వాచీన రచన. భామ తెరమీద జడవేయడం ఎప్పుడు మొదలైందో తెలియదుగాని ఇది 
ప్రేక్షకులకు సవాలు. ఎటువంటి శాస్త్రీయ ప్రశ్నలకైనా సమాధానం చెప్తానని భామవేషధారి 
ఈ జడ వేయడంతో ప్రకటించడం జరుగుతుంది. ఓడిపోతే జడ కత్తిరించవచ్చు. ఈ 


17. పారిజాతాలు ౦ 1900 నుండి 196. భామవేషాలు నుండీ 0 1916 నుండి ౨ 1919 
18. ఈ జడ పూర్వోత్తరాలు మిత్రులు వెంపటి చినసత్యంగారి వ్రాతప్రతినుండి ఉదాహరిస్తున్నాను. 


754 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సంప్రదాయం సిద్ధేంద్రుని కాలంనుండీ వస్తూందో లేదో, మధ్యలో వచ్చినదో. 


పరిశోధించాలి. భామాకలాపం కథను తుమ్మలపల్లి సీతారామారావుగారు విపులంగా 


కథనం చేశారు. వారన్నట్టు 'కలాపములో కథాసంవిధానముకంటే రసస్ఫోరకమైన : 


భావచిత్రణ నైపుణి సామాజీకులకు అలంకారిక వైభవము*లు సాక్షాత్కరింపజేస్తుంది. 19 


విప్రలంభ శృంగారమే వివిధ స్థాయిలలో కనబడుతుంది. ఈ కలాపాన్నే విజ్ఞానసర్వస్వంగా 
చేయడానికి మంచి దిక్కులు వశీకరణ జౌషధాలు మొదలైన వివరాలన్నీ చేర్చారు. 
భామాకలాపంలో కన్నా గొల్లకలాపంలో ఎక్కువ విజ్ఞానచర్చ ఉంది. 


సిద్దేంద్రుడే గొల్లకలాపం కూడా రచించాడని చెప్పుకొంటారుగాని భావి 
పరిశోధనవల్లగాని యథార్థం తేలదు. భామాకలాపాన్ని ఆడేటప్పుడు ప్రదర్శనారంభంలో 
ఒక గోపిక ప్రేక్షకులకు వినోదం కల్గించేది. విదూషకుడు ప్రవేశించి ఆమెతో 


సంభాషించేవాడు. ఈ ప్రశ్నోత్తరాలు సుదీర్ణంగా సాగేవి. భామ రంగంమీదికి రావడానికి. 


ముందే ఇది జరిగింది. మాతృభూతయ్య రచించిన పారిజాతాపహరణం ప్రథమాంకం ఈ 
సంగతి రుజువు చేస్తోంది. కొంతకాలానికి గొల్ల కలాపాన్ని భామాకలాపం నుండి 
పండితులు వేరుచేశారు. గొల్లభామతో విదూషకుని విపుల సంభాషణలు, వేదాంత చర్చా 
కూడా అర్వాచీనమైన కల్పన. క్రీ.శ. 1800 ప్రాంతాల ఇది ప్రారంభమై ఉండవచ్చునని 
నాట్యకళలో కృషి చేసినవారు భావిస్తున్నారు.2 దానిని భాగవతుల రామయ్యగారు 
రచించారని ప్రతీతి. 


కొన్ని రాత్రులపాటు వరుసగా ఆడే ఈ ఆట భాగవతాల విశ్చరూపం 


తెలుసుకోవాలంటే ప్రాచ్యలిఖిత (గ్రంథాలయంలో భద్రంగా ఉన్న వివిధ వేష కథల వైనాలు 
క్రోడీకరించాలి. ఆ పట్టికను చూడండి. 


కృష్ణజననం - బాలెంత వేషకథ- 0 | "1859, కృష్ణవేష కథ - అష్టభార్యలన్లు 
అన్వేషించడం, రాధను కలవడం - 0 1860; కృష్ణవేష కథ - 0 1861; కృష్ణవేష కథ 0 1862; 
కృష్ణ విలాసం (ఏలలు, వెన్నెల పదాలు ఉన్నాయి). కర్త : వెన్నముద్ద గణపతి పెద్ద-D 1863 
గొల్ల వేష కథ. కర్ణ భారతి రామరాజు. సుంకర కొండడి భాగోతం ఉంది. పోట్లదుర్తి హరీకి 


అంకితం-0 1873; గొల్లవేష కథ - 0 1874; గొల్లవేష కథ (సుంకర కొండడి భాగోతం 


లేదు) -0 1875; గొల్లవేష కథ - 0 1876; గొల్లవేష కథ. ఆత్రేయపురం తమ్మయ్య రచన. 


(సుంకరి కొండడు లేడు, రోత లేదు)-0 1877; గొల్లవేష కథ - ఏడిద భాగవతం - 0 1878;' 
గొల్లవేష కథ (దుగ్గిరాల రంగసానికూతురు శ్యామలాంబ ఈ గ్రంథం తాడిపర్తీ చలమయ్య 


వద్ద చదువుకొంది. ఇదీ ఏడిద భాగవతమే) -0 1879; జలక్రీడ గోపికా వ స్రాపహరణ కథ. 
రచయిత ఎవరో తెలియదు. మాతృభూతయ్య పారిజాతంలో చివర ఈ ఘట్టం ఉండడం 
గమనించదగ్గ విషయం -0 1881; జలక్రీడ తిరువళ్ళూరు వీరరాఘవస్వామికి అంకితం. + 
D 1882; దాదిని వేష కథ అర్హమపాడువాసి ఎవరో కర్ణ (పగటి భాగవతులు ఈ వేషం 
వేస్తారట.) - 0 1886; పారిజాత ప్రబంధం (వెంకటగిరి సంస్థానంలోని వాడైన నరతూరి 


19. భారతి - కలగూరగంప, జూలై, 1959 
20. ఆంధ్రుల నాట్యకళ నటరాజ రామకృష్ణ, పుటలు 85, 86. 


నారాయణతీర్జులు, సిద్ధేంద్రయోగి 755 


నారాయణ రచన) - 0 1889; పారిజాత కథ (నరకూరి మురారి ప్రస్తుతి ఉంది) - 0 1900; 
. పారిజాత కథ. నందవరం సింగన్న రచన - D 1901; పారిజాత కథ -0 1902; పారిజాతం 
(మాధవి పాత్ర, లేఖ ఉన్నాయి) - 0 1903; పవారుజాతము (సింహాచలం భాగవతమా?) - 
D 1904; పారిజాతాపహరణం - 0 1905; పారిజాత ద్వాపద - 0 1906; భామావేష కథ - 
D-1916; భామావేష కథ - 0 1917; భామా వేష కథ (రాధవేష కథ కూడా ఈ సంపుటిలో 
ఉంది.) - D 1918; రాధావేష కథ (విప్రలంభ శృంగారం ఇతర భార్భలకూ ఇందులో ప్రవేశం 
ఉందీ.) - | 1933; రాధావేష కథ - 0 1934; రుక్మిణీ వేషకథ (రుక్మిణి విప్రలంభ శృంగార 
వర్ణన) - 0 1936; రుక్మిణీ వేష కథ - 0 1937. 


పై ముప్పయి గ్రంథాలు ఒక్క ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ఉన్నవి మాత్రమే. 
దేశంలో ఇంకా చాలా ప్రతులు ఉంటాయి. ఒక గ్రంథంలోని దరువులు ఇంకొక గ్రంథంలో 
కనబడవచ్చు. ఆటభాగవతాల సంప్రదాయం నిలువ నీరు కాదు. నిరంతరం పారుతున్న 
జీవనది. ఉపనదులను కలుపుకొనడం సహజం. 


కూచిపూడి సంప్రదాయానికి మూలపురుషుడు సిద్ధేంద్రుడో, మరొక మహనీయుడో, 
కథ ప్రకారం జీవితంలో సన్యసించినా నృత్యవిద్యా సన్యాసం చేయలేదు. ఆయన 
గోలకొండ సుల్తానులను మెప్పించి భాగవతుల కోసం కూచిపూడి అగ్రహారాన్ని 
పౌందాడట. క్రీ.శ. 1672-1685ల మధ్య పాలించిన తానాషా అబుల్‌ హసన్‌ భామా 
కలాపాన్ని మెచ్చుకొని ఆ సత్కారం చేశాడని జనశ్రుతి. ఇది కృష్ణా జిల్లా దివిసీమలో ఉన్న 
కూచిపూడి అ[గహారమే అని స్థానికులు చెప్పుకొంటారుగాని లిఖిత పూర్వకమైన 
సాక్షారిధాగాలు వేవు. 


దినికీమలోని కూచిపూడి ఎప్పట్నుంచి ఉందో నికరంగా చెప్పలేము. 1763 ఆగస్సు 
24వ తేదీనాడు ఆ గ్రామంలో ఉండే 15 కుటుంబాల మహాజనులంతా ఐకమత్యమై 
వ్రాసుకొన్న ధర్మశాసన పట్టి ఒక్కటే ఇప్పటికి లభిస్తున్న లిఖిత సాక్ష్యాలలో 
ప్రప్రథమమైనది. “1122 ఫసలీ పూర్వం మజ్నూరు గ్రామం కొంతకాలం నాటినుంచి 
అగ్రహారం బిలుమక్తా శ్రోత్రియం నడుస్తూ ఉండి నేటి వర్కు అనుభవనియ్యంగా ఉందే 
గనుక, ఆ పూర్వపు రాజులు వ్రాయించిన సృదలు పాయగన్క... తగాదాలు పెట్టుకొని...” 
తర్వాత ఒక్క ఒప్పందానికి వచ్చారు. ఈ పత్రంలో తానాషా అగ్రహారాన్ని ఇచ్చినట్టు లేదు. 
సిద్ధేంద్రుడు గాని, కూచిపూడి మూలపురుషుడుగాని ఈ పంపకాల పత్రం తారీఖుకన్నా 
చాలా ప్రాచీనులే. 


౧. వివిధ ప్రముఖ విమర్శక పండితుల అంచనాల ప్రకారం సిద్ధింద్రుడు 11వ శతాబ్దం 
మొదలు 18వ శతాబ్దం దాకా ఉన్న మధ్యకాలంలో ఎప్పుడేనా ఉండవచ్చు.*ే* ఈ 
మహనీయుడు కూచిపూడి వారికి శిక్షణ ఇచ్చాడన్నది వాస్తవమైతీ ఆ కూచిపూడి 
దివిసీమలోనిది కాదు. దేశంలో చాలా కూచిపూడి గ్రామాలు ఉన్నాయి. మాచుపల్లి 
నైఫీయతు పేర్కొనే తూచిపూడి గ్రామం వినుకొండ - బెల్లంకొండ తట్టున ఉన్నదని 


21. చింతలపాటి నరసింహశాస్త్రి కూచిపూడి భాగవతులు' పుట 92. = 


756 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


లోతప్సీళ్ళ వల్ల విశదమవుతోంది. “బాహ్మణ భాగవతు'లనే “వేషధారులు' చాలా 
విద్యావంతులు ఆ గ్రామం నుండి వీరనరసింహరాయల దర్శనానికి వెళ్ళారు (అయితే 
వినుకొండ సీమ పదహారు సముతులలో 207 గ్రామాలున్నాయి. గాని వాటిలో 
కూచిపూడి లేదు). కొండవీటి సీమ పధ్నాలుగు సముతులలో కూచిపూడి ఒకటి. దీనిని 
దాచిన ధనంబు వంటిది కూచిపూడి అని చెప్పుకొంటారు.2* ఇది తెనాలి తాలూకాలో 
ఉంది. ఇదికాక రేపల్లె తాలూకాలో ఒక కూచిపూడి ఉంది. నెల్లూరు జిల్లా పొదిలి 
డివిజన్‌ గో కూచిపూడి అనే జమీందారీ గ్రామం ఉంది. నలొండ జిల్లా కోదాడ 
తాలూకాలో జగ్గయ్యపేటకు వ్ళ్ళీ దారిలో ఒక కూచిపూడి గ్రామం ఉంది. 


పై కూచిపూడి గామాలన్నింటిలో తెనాలి తాలూకా కూచిపూడికి చాలా ప్రాచీన 
చరిత్ర ఉంది. మెకంజీ కైఫీయతులో ప్రత్యేకంగా ఒక కూచిపూడి స్థానిక చరిత్రను గ్రంథస్థం 
చేశారు. కయిఫియ్యత్‌ కసుబి కూచిపూడి తాలూకే చింతపల్లి సర్కారు ముర్తుజా నగరు 
యిలాకే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహుదూర్‌ మన్నె సుల్తాన్‌” శీర్షికతో ఈ 
కూచిపూడి కైఫియత్‌ చాలా వివరాలు విశదం చేస్తుంది. ((R 56 pp 65 ff.) 


తెనాలి కూచిపూడి సాధారణ గ్రామం కాదు. 'కసుబా?' ఈ మాటకు అర్థం పెద్ద 
ఊరు, గుడిస్థలం. ఈ కసుబా కింద మొత్తం నలఖై నాలుగు గ్రామాలు ఉండేవి: ఈ 
కసుబాలో పరశురామస్వాములవారు ప్రతిష్ట చేసిన రామలింగేశ్చర ఆలయం ఆదినుంచీ 
ఉంది. శాలివాహన శక సంవత్సరం 1056 అంటే క్రీ.శ. 1134 నుంచీ ఈ కూచిపూడికి చరిత్ర 
ఉంది. శైఫీయత రచనా కాలం 1812 డిసెంబరు 26వ తేదీ నాటికి భారద్వాజ గో త్రీకులైన 
పసుమర్తి వెంకయ్యగారు రామలింగేశ్వర ఆలయంలో అర్చకులు. ఈ కూచిపూడిలోనే 
శాలివాహన శకసంవత్సరాలు 1240 అంటే క్రీ.శ. 1318లో రెడ్లు ప్రభుత్వం చేసేటప్పుడు 
దేవాలయం కట్టించి శ్రీగోపాలస్వామి వారిని ప్రతిష్ట చేశారు. ఈ ఆలయానికి కైఫీయతు 
రచనా కాలం నాటికి ఆక్రేయసగోత్రం వేదాంతం వారు అర్చకులు. పూర్వం నుంచీ ఈ 
కుటుంబం వారే అర్చకులు. వీరు వైఖానసులు. 


ఈ కూచిపూడి కైఫీయత వల్ల పసుమర్షి వారూ, వేదాంతం వారూ కొండవీటి 
సీమలోని కూచిపూడి కసుబా గుడిలో ఉండేవారని తెలుస్తూంది. ఇక్కడ నుంచే కొన్ని 
కుటుంబాలవారు దివిసీమ కూచిపూడికి వలసవెళ్ళి అక్కడ స్థిరపడ్డారనీ, రామలింగేశ్వర 
స్వామి వారిని ప్రతిష్ట చేసుకున్నారనీ ఊహించడం ఏమంత కష్టంకాదు గానీ రుజువు 
చేయడానికి ఇతోధికమైన ఆధారాలు కావాలి. 

దివిసీమ కూచిపూడి పూర్వ చరిత్ర చుట్టూ ఇంకా దట్టంగా పొగమంచు తెరలు 
ఉన్నాయి. ఆ తెరలు తొలిగేదాకా నారాయణతీర్ణుల వారుగారీ, సిద్ధేంద్రుడుగానీ 
కూచిపూడికి సంబంధించినవారై కొండవీటి సీమలోని కూచిపూడిలోనే తమ ధనాన్ని 
దాచారని విశ్చసించక తప్పదు. 

22. చాటుపద్య మణిమంజరి ॥ (196) పుట 33౫. 


23. కూచిపూడి గ్రామంయొక్క పూర్వోత్తరాలు - బౌన్‌ పుట్టించిన లోకల్‌ రికార్డు - అయిదవ 
సంపుటి 409వ పుట నుంచి. . 


చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - 
బోరవల్లి సంస్థానం 


మన సాహిత్యంలో ప్రఖ్యాతమైన పండిత కుటుంబాలు చాలా కనబడుతాయి. వారిలో 
చింతలపల్లి వారిడి ముఖ్యమైనది. ఈ వంశంలోని ఒకానొకతరంలో పుట్టినవాళ్లంతా 
నూతన కాళిదాసులే అని ఒక చింతలపల్లి కవి భావించాడు. ఇది అతిశయోక్తి అని మనం 
కొట్టిపారవేసినా ఈ కుటుంబంలో తరతరాలనుంచి మంచి కవులు జనిస్తూ తమ 
అఖండపాండిత్యంలో రాజులను మెప్పించి, పండితులను ఒప్పించి, ప్రజల గౌరవానికి 
పాత్రులయ్యారని అంగీకరించక తప్పదు. చింతపల్లివారిలో మనకు తెలిసిన అత్యంత 
ప్రాచీనుడు ఎల్లయ్యగారు. ఆయన ఆచ్యుతదేవరాయల కాలం నాటివాడు. అంటే 
క్రీ.శ. 1530-1542 మధ్య జీవించాడు. 


చింతలపల్లి ఎల్లయ్యగారు మంచి పండితులు; ఏద్వత్కవులు, సిద్ధాంత రాద్భాంతా 
లలో రాటుతేరినవారు; కాళీభక్తులు. ఈయన తన కుటుంబంలో పుట్టినవాళ్ళంతా కవులే 
కావాలన్న వరం కోరుకొన్నారట. ఈయన హరితత్వ బోధనకు పుష్పగిరిలో ఉన్న దుర్గ 
ఇచ్చిన వరం సాక్ష్యమట. ఈయన గ్రంథకర్ణట: గాని వ్రాసిన పుస్తకాల పేక్లేమిటో 
తెలియవు. వీరిని అచ్యుతడేవరాయలు సత్కరించి వలపులాడి దుల్పులాడి అనే సహకార 
యుగ్మాన్నీ, చందనచర్చకు వీలుగా బహుళాగ్రహారాలు ఇచ్చారట. ఈ చింతలపల్లి 
ఎల్లయ్యగారు కమలాపుగంలో కాపురం ఉండేవారు. 


ఈయన కొడుకులూ, మనుమలూ ఏఏ కావ్యాలు చెప్పారో, ఏ రాజులను 
మెప్పించారో ఆతలియదుగాని మునిమనుమల పాండిత్యం మాత్రం తెలియవస్తూంది. 
ఎల్లయ్యగారికి జోగయ్య. వెంకటయ్య అనే ఇద్దరు మునిమనుమలున్నారు. ఇద్దరూ 
కవితాస్వాయత్తులే. వీళ్ళలో జోగయ్యగారు వైయాకరణి, నవ్యవరరుచి అని ప్రసిద్ద 
డయ్యాడు. వరరుచి అంటే ప్రాచీన సంస్కృత ప్రాకృత వ్యాకర్ణల పరమ ప్రామాణికుడు. ఈ 
జోగయ్యగారి తమ్ముడు వెంకటయ్య నైయాయికుడు. అన్నగారు వరరుచి అయితే ఈయన 
అభినవ గౌతముడు. మన షడ్డదర్శనాలలో ఒకటైన న్యాయానికి గౌతముడే సూ త్రకర్ణ. 


.ఈ అన్నదమ్ములలో జోగయ్యగారికి మూర్తి కవి అనే కుమారుడు కలిగాడు. 
ఈయన విద్యాలంకారుడు. ప్రొఢాలంకారిక చక్రవర్తి. బహుశాస్త్రవేత్త. జ్యోతిషంలో 
ఆరితీరినవాడు. ఇతడు తిరువళ్లూరు గ్రామంలో స్థిరపడినట్టుంది. తన కుమారునికి ఆ ఊళ్లో 
సుప్రసిద్దుడైన దైవం వీరరాఘవుని పేరు పెట్టుకొన్నారు. మూర్తి కవి వ్రాసిన గ్రంథాలపేర్లైనా 
తెలియకపోవడం దురదృష్టమే. ఇతని కుమారుడు వీరరాఘవుడు గొప్ప పండితుడు. 
నైయాయికుడు, శాబ్దికుడు. ఈయన మట్ల అనంతరాజుగారి కొలువులో వేదపరీక్ష యిచ్చి 
ఉత్తీర్ణుడై వేయిచక్రాల బహుమానం పొందాడు. వీరరాఘవకవి అంతటితో ఆగలేదు. 
రాజువారివద్ద రాణువను ఏటి దళవాయితనం స్వీకరించాడు. రాణువసంబళాల నిమిత్తం 
చాలా గ్రామాలపై పెత్తనం చలాయించాడు. 


758 సమగ్రాంధ్ర సాహిత్యం - లెండవ సంపుటి 


చింతలపల్లి వీరరాఘవకవికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పేరు లచ్చమాంబ; రెండో 
భార్య నరసమ్మ. వీళ్ళలో పెద్దావిడకెందరు సంతానమో తెలియదుగాని, రెండవ భార్యకు 
ఆరుగురు కొడుకులు, ఈ ఆరుగురూ నూతనకాళిదాసులని తరువాత కవి ఒకడు పొగిడాడు. 
" వీళ్ళలో పెద్దవాడు గోపాలయ్య. ఇతడు జాములోపల ఆర్యాశతకాన్ని చెప్పాడట. ఇతనికి 
ఇద్దరు భార్యలు. వీరిలో రెండవామెకు శేషశాయి, ఛాయాపతి అనే కుమారులు కలిగారు. 
శేషశాయి ఏవైనా గ్రంథాలు వ్రాశాడో లేదోగాని ఛాయాపతి మాత్రం రాఘవాభ్యూదయం 
అనే కావ్యం వ్రాశాడు. చింతలపల్లి వారెన్ని గ్రంథాలు వ్రాసినా, లభ్యమయ్యే మొదటి 
గ్రంథం ఇది. దీనిని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు ప్రచురించారు. ఈ కావ్యం 
గురించి తరువాత చెప్పుకొందాం, 
చింతలపల్లి వీరరాఘవుని పెద్ద కొడుకు గోపాలయ్య గురించి, ఆయన కొడుకు 
 ఛాయాపతి గురించి తెలుసుకొన్నాక చెప్పుకోతగ్గవారు వీరరాఘవయ్యగారి నాలో 
కుమారుడు వెంకటయ్య. ఈయన సర్వతంత్ర స్వతంత్రుడు. ఎన్నో రాజసభలలో ప్రశంసలు 
పొందాడు, - ఇతడు తనకు పుట్టిన ఒక బిడ్డకు తన తం డ్రిపీరే పెట్టుకొన్నాడు. ఈ 
చినరాఘవయ్య సకలశాస్త్రజ్ఞుడు. అభినవ సరస్వతీ వల్లభుడు. ఇతడు 'మధురవాణీ 
విలాసం) అనే కావ్యం వ్రాశాడు. ఇదికూడా నేడు లఖిస్తూంది. ఇతని గురించి తరువాత 
చెప్పు కొందాం. 
పెదవీరరాఘవయ్య ఐదోకొడుకు పిరు అప్పయ్య. ఇతడు కవి. అవధానాలు చేసి 
దేశీయులను మెప్పించాడు. ఇతని కొడుకు పేరు సంజీవయ్య. ఈయన విద్యానిధి. 
సాహితీనిపుణుడు. రాజస్థానాలలో వాగ్యాటిని ప్రదర్శించిన ప్రబంధకర్థ. చంద్రాంగదో 
పాఖ్యానంలాంటి కావ్యాలు వ్రాసి రాజులకు అంకితం ఇచ్చాడు. ఈ సంజీవ కవి చెప్పిన 
గ్రంథాలేవీ ఇప్పుడు లభించడం లేదు...  ' 
తరువాత తెలుసుకోవలసిన వ్యక్తి పెదవీరరాఘవయ్యగారి కడగొట్టువాడు 
యాగయ్య. ఈయన వేదపండితుడు. పురాణాలూ, ఇతిహాసాలూ బాగా మధించినవాడు. 
ఈయనకు నల్లురు కొడుకులు. వాళ్ళందరూ కళా భావజ్ఞులు. సంహితయాగ ప్రాజ్ఞులు. 
కవిత్వం తెలిసినవాళ్లు. ఇప్పుడీ చింతలపల్లివారి కుటుంబంలోని ముఖ్య వ్యక్తుల గురీంచి 
ఒక్కసారి క్రోడీకరిద్దాం. 


వివరాలు 


వంశానికి మూలపురుషుడు 


అచ్యుతదేవరాయల కాలంవాడు. 
| . గంథకర్ణ 
2. | జోగయ్యతాత వైయాకరణి ' 
3 వెంకటయ్య పినతాత నైయాయికుడు 
4. | మూర్తికవి తండ్రీ జ్యోతిష్కుడు - 
5 వీరరాఘవయ్య మట్ల అనంతరాజుచేత సత్కారాలు 


పొందాడు. దళవాయితనం చేశాడు, 
క్రీ.శ. 1600. 


చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం 759 


ఆర్యాశతకం చెప్పాడు. (కీ.శ. 1625 
రాఘవా భ్యుదయం రచించాడు. 


ముద్రితం. క్రీ.శ. 1650. 


మధురవాణీవిలాసం వ్రాశాడు. 
(అముద్రితం) 


చంద్రాంగదోపాఖ్యానం 
వ్రాశాడు. (నష్టం) 


ఈ పట్టికద్వారా తెలిసిన వ్యక్తులలో ఇద్దరి గ్రంథాలే లభ్యం అవుతున్నాయి. 


“వారిలో మొదటివాడు- గోపాల కవికుమారుని గురించి చెప్పుకొందాం. 


ట్‌ 


వ్‌ 


చింతలపల్లి ఛాయాపతి: ఇతడు తాన'చాలా గొప్పవాడినని తాను వ్రాసిన 


"రాఘవాభ్యుదయంలో చెప్పుకొన్నాడు. ఆంధ్రగీర్వాణభాషలలో నవఘంట సురత్రాణ 


బిరుదాంకితుడు. సర్వంకషప్రజ్ఞ కలవాడు. అష్టావధానాలు చేశాడు. వ్యస్తాక్షరిలో గొప్ప 


- ప్రతిభ ఉంది. ' ద్విసంధాప్రావీణ్యం కలవాడు. 'కొత్త శోకాలను అనులోమ విలోమ 


క్రమంలో పరించగలడు. ఇతడు మురళీగోపాల 'భక్తుడు. తిరుమల శ్రీనివాసాచార్యులవారి 


- శిష్యుడు. తన గురువుగారినితడిలా నుతించాడు: . 


తద్దితమూడ్లుడైన నను తద్ధితమూడ్డునే జేసి వాక్యసం 
సిద్ద ఘటించినట్టి బహంచి క్రిత కాపలా యల 


ఇద్ధవదాన్య తిర్భలకులేశ్వర మాన్యుల శ్రీ 
ద్బుద్ధి మదగ్రగణ్యులను బుణ్యుల మాన్యుల న (రాఘవ. 1-21) 


“తద్ధితమూఢాఃపాణినీయా?' అనే సామెతను ఇలాగ చమత్కరించాడు. ఇటువంటి 


. చమత్కారాలు రాఘవాభ్యుదయంలో చాలా చేశాడు. ఈ కావ్యాన్ని ఛాయాపతి 


కేశవస్వామికి అంకితం ఇచ్చాడు. ఇతడు బోరవెల్లి సంస్థానంవారి ఇష్టదైవం. ఈ రాజ్యం 
ఇప్పుడు గద్వాలలో కలిసిపోయింది. గాని ఒకనాడు స్వతంత్రరాజ్యంగా ఉండేది. 
బోరవెల్లిని క్రీశ 1660 ప్రాంతాలలో వెంకటరెడ్డి అనే ప్రభువు పాలిస్తూ ఉండేవాడు. 
ఈయన ఛాయాపతిని తన ఆస్థానానికి రమ్మని అర్థించాడు. అప్పటిదాకా ఛాయాపతి 
దేవరకొండసీమలోని బోయినపల్లిలో ఉండేవారు. బోరవెల్లి వెంకటరెడ్డి పిలిపించి, ఒక 
కృతి చెప్పి కేశవస్వామికి సమర్పిరచేమని ఛాయాపతిని కోరాడు. కవి అంగీకరించాడు. 


ఛాయాపతికి కవిత్వంపట్లు, కవులపట్ల, కృతినాయకులపట్ల కచ్చితమైన 
అభిప్రాయాలు ఉన్నాయి. హీననాయకాధీనాలు చేసీ కృతులు కీర్దికెక్క వని చెప్తూ 
పూనుక సత్కవుల్‌ కృతులు పూని రచింతు మటంచునూరకే 
న్యూనత సంతరించుకొను టొక్కటే కాని ధరిత్రిలోన దు 
ర్మానసదుర్యశోదురభిమానదురా గ్రహ హీననాయకా 
ధీనము చేయుకబ్బమది దిక్కుల నిక్కునె కీర్షి కెక్కునే? (రాఘవా. 1-64) 


760 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


హపిననాయకులకు అంకితం ఇస్తే వ్రతముచెడినా సుఖము దక్కదని ఛాయాపతి ఉద్దేశం. 

పట్టుమని కాసు చీతం 

బెట్టిడువా డొకడు లేడు వీదల కిలలో 

కట్టెడి లోభి నరాధము 

లిట్టి దురాత్ములకు సుకృతు లీయందగవే? (రాఘవా. 1-58) 
కృతి భర్థ గురించి ఇటువంటి అభిప్రాయం ఉన్నట్టే కృతికర్త గురించి కూడా అతనికి 
నమ్మకాలున్నాయి. సుకవి ఇలాగ ఉంటాడని చెప్పాడు: 

శుచియు దక్షుండు శాంతుండు సుజననుతుడు 

సూనృతోక్షి కళావేది శోభనాంగు 

డాత్మదైవజ్ఞుడు కృతజ్ఞు డగ్రకులజు . 

డతి మధురవాగ్మి ఛందస్వి యతడు సుకవి (రాఘవా. 1-41) 
అగ్రకులజుడు కానివాడు సత్కవి కాడని ఆనాడు చాలామంది నమ్మేవారు. ముఖ్యంగా 
అగకులంవారే ఇది ప్రచారం చేశారు. ఛాయాపతికి కూడా భావన అదే, 


ఈ ప్రబంధ సద్భాషితాలు చాలా ప్రభావం గలవని ఛాయాపతి నమ్మకం. అయితే 
అగ్రకవులు మునుపటి మహానుభావులలాగ ఈనాడు తమ మహత్తు మ 
దీనికి ఛాయాపతి ఇలాగా సంజాయిషీ ఇచ్చాడు. 


కేవలసరసవదాన్యుం - డీవసుమతి లేడు, కలిగెనేని కవిత్వ 
శ్రీవెలయజేసి కవులు ప్ర-భావంబులు సూపరే ప్రబంధ క్రియలన్‌? 
స (రాఘవా. 1-48) 
- ఛాయాపతి గొప్ప ధిషణాహంకారంతో “ఆ మేటి కవిప్రభావంబుల మించ 
వచింపరు నేటివారలున్‌'' అని పూర్వకవులతో సాటి తెచ్చుకొన్నప్పుడు “మునుపటి 
కవులలా=గ మీరెక్కడ ప పద్యాలు వబ్రాయకలరు? ' బాణోచ్చిష్టం జగత్రయం' అని కదా” అని 
ఎవరో అన్నారు. దానికి ఛాయాపతి కోపం తెచ్చుకొన్నాడు. 


మొగి వర్తకు డొకచో మణు-లగపడి చెడనాడ వార్థియవగత సారం 
బగునెటు “బాణోచ్చిష్టం - జగత్రయం'” బన నిషేధశాస్త్రం బగునే? 
. - (రాఘవా. 1-50) 

ఇంతతో ఆగక ఛాయాపతి ఇంకా రెండు పద్యాలు చెప్పాడు. “ధర్మార్థ కామ 
మోక్షాధీకార కారణూకారరేఖానుకార సారశారద సదాక్షరస్వర శబ్బమూర్తి” అటువంటిది 
'టాణునుచ్చిష్ట మగుననె పాపమేమి?' అని ప్రశ్నించాడు (1-53). అసలు ప్రపంచమే 
ధర్మపాలన లేనందువల్ల కలుషితం అయిందని అతని ఉద్దేశం. (రాఘవా. 1-67). 
ఛాయాపతికి ఉచితజ్ఞుడై బహుళదాతగు నేత దొరికాడు. బోరవెల్లి వెంకటరెడ్డి 
బాగా సత్కరించి దేవునికే కావ్యాన్ని అంకితం చేయించాడు. ఛాయాపతి షష్ట్యంతాలు 


చింతలపల్లి పండితులు - లయగ్రాహి కవులు - బోరవెల్లి సంస్థానం 761 


. తొమ్మిది పద్యాలు వ్రాశాడు. సాధారణంగా అందరు కవులూ ఈ పద్యాలలో ' అభ్యుదయ 
పరంపరాభివృద్ధిగా నాయొనర్చంబూను' అని వ్రాస్తారు. ఛాయాపతి అందరిలాంటివాడు 
కాదు. షష్ట్యంతాల తరువాత జీలాగ వ్రాశాడు: 

““/కేశవస్వాములకున సమర్చితంబుగా నవరసానుప్రాసభాసుర వృత్తి చ్చేకాద్య 
లంకార పాత్రచిత్ర కవితానుబంధంబుగా నా యొనర్పంబూనిన రాఘవాభ్యుదయంబను 
మహాప్రబంధమునకు''. (రాఘవా, 1-158) 
ఇందులో చెప్పినట్టే కావ్యంలో శబ్దాలంకారాలు, చిత్రకవితలు ఉన్నాయి. ఛాయాపతి 
బోలెడు బంధాలు, చిత్రాలు, ముడ్రాలంకారాలు ఈ కావ్యంలో చెప్పాడు. వాటి వివరాలివి : 


బంధకవిత్వం: 
1. ఖడ్గబంధం (1-210) 7. ఛ[త్రబంధం (4-245) 
2, కులాలికాచక్రబంధం (1-211) 8. ఛత్రబంధం (4-246) 
3. చంద్రహాసబంధం (2-267) 9. భుజగరాజబంధం (5-215) 
4. ఛత్రబంధం (2-258) 10. _ చక్రబంధం (6-362) 
5. శకటచక్రబంధం (3-293) 11. ఖడ్గబంధం (6-364) 
6. పుష్పమాలికాబంధం (3-294) 


చిత్రకవిత్వం: 
1. ఉభయార్థదచ్చేదకత్రయ వినోద కందం(5-216) 
2 విలోమార్థపూరణీయానులోమ కందం (5-217) 


ముద్రాలంకారాలు! 
1. ఉత్సాహ (1-207) 
_భూనుత (1-208) 
మాలిని (1-209, 5-212) 
స్రగ్విణి (2-254) 
మంజాభాషిణి (2-254) 
పంచచామరం (2-250, 3-289, 4-242) 
తరళ (3-210) ' 
కవిరాజవిరాజితం (3-291, 6-359) 
భజంగప్రయాతం (3-292) 
10. మణిగణనికరం (4-243) 
11. శరశ్చంద్రశ్రీవృత్తం (4-244) 
12. మహాస్రగ్ధర (5-211) 
13. వనమయూరం (5-213) 
14. మత్తకోకిల (5-214) 
15. మంగళమహీశ్రీ (6-361) 


SD 7 Ta, SOF Rs స 


762 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇన్నిరకాలుగా చిత్రాలు చూపించి ఛాయాపతి షష్ట్యంతాల తరుపెత 
చిత్రకవితానుబంధంగా ఈ కావ్యాన్ని వ్రాస్తానని చెప్పుకొన్న మాట నిలబెట్టాడు. ఇది 
ఆరాశ్వాసాల కావ్యం. కాళిదాసు రచించిన రఘువంశానికి ఇది కొంత అనువాదం. 
అందులోని 4, 5, 6, 7 సర్గలలోని కథ ఆధారంగా ఛాయాపతి దీనిని రచించాడు. 
కొన్నిచోట్ల మూలాన్ని యథాతథంగా అనువదించాడు; కొన్నిచోట్ల తనకు నచ్చినట్లు 
సొంత కల్పనలు చేశాడు. ప్రబంధాలకు కావలసిన వర్ణనలు గుప్పించాడు. అక్కడక్కడ 
ఉర్హూమాటలు, మాండలికాలు జొప్పించాడు. కొన్నిచోట్ల వ్యాకరణ మార్గాలను 
తప్పించాడు. ఈ కావ్యాన్ని దీ. రామరాజుగారు పరిష్కరించారు. ఆంధ్రప్రడేశ్‌ సాహిత్య 
అకాడమీ వారు 1965లో ప్రకటించారు. ఈ గ్రంథం అచ్చుపడడంవల్ల ఎన్నో విషయాలు 
తెలిశాయి. ఇది మన సాహిత్యం చేసుకొన్న అదృష్టం. అయితే ఛాయాపతి పినతండ్రి 
కొడుకు చినవీరరాఘవయ్య వ్రాసిన మధుర వాజీవిలాసం ఇప్పటికీ వెల్లుచూడకపోవడం 
శోచనీయమే. తెలిసినంతమటుకు అతన్ని గురించి చెప్పుకొందాం. 


చింతలపల్లి చినవీరరాఘవయ్య: ఇతడు కూడా ఛాయాపతిలాగే. చిత్రకవితాఖినీకుడు. 
హోహోపిరాతయన అవధాన లాఘవం గలవాడు. ' సాహోత్యం, కవిత్వం, వివిధశాస్త్ర ప్రజ్ఞ, 
తత్తబోధ, క్రిస్కంధాత్యకమైన జ్యోతిషం ఆయన స్వభావాలట. ఈ చినవీరరాఘవయ్య 
ఒకసారి రాయదుర్గంలో జాములోపల ఒక శతకాన్ని చెప్పి కంకణాలు మొదలైన 
బహుమానాలు పొందాడు. ఇతడు రకరకాల . అవధానాలు చేస్తే ఎవరో మల్లధీరుడు 
మెచ్చుకొని నాలుగు నగలూ, ఒక గుర్రం ఇచ్చాడు. ఇతడు పాండిత్యంతో చాలా కీర్తి 
గడించాడు. ఇతని కొకనాడు తీరుపతి వెంకటేశ్వరుడు కలలో కనబడి తనపిర ' 
మధురవాణీవిలాసం అనే కావ్యం చెప్పమన్నాడు. మధురవాణీ-ష్లాంచాల రాజుకుమార్తె. 
ఈమెను కార్హవీర్యార్షునుడు పెళ్లిచేసుకొన్నాడు. ఈ కథను" చినవీరరాఘవయ్య ఎన్ని 
ఆశ్వాసాలలో చెప్పాడోగాని ఇప్పుడిది కొంత అసమగ్రంగానే దొరుకుతుందీ మద్రాసు 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో రెండు ప్రతులున్నాయి. చినవీరరాఘవయ్య త్రిస్కంధాత్మక 
జ్యోతిషంలో పండితుబ్దని చెప్పుకొన్నాడు. అందుచేత కవిత్వంలో కూడా జ్యోతిషాన్ని 
బాగా జొప్పించాడు. పెళ్లికి లగ్నం పెట్టి ఘట్టంలో నాలుగైదు పద్యాలు వ్రాశాడు: 


ప్రభుని యుక్తి ననంత ప్రభావలగ్న వీక్షణమొ నర్చ-జచ్చినారిటకుగాన 
ప్రభునియుక్తిననంత ప్రభావలగ్నవీక్షణ మొనర్చుటిది మీకువిహితమనుచు॥ 
దైవజ్ఞు లన నితర పర దైవజ్ఞుల జేరి చేరి తగు వేడుకతో = 

భావజ్ఞులు మీరలు ప్రతిభావజ్ఞులు లగ్న మొకటి పరికింపుడనన్‌ ॥ 


కలితపంచాంగుల గతి కరస్థము చేసి కునవాంశమొకటి చేకొదువచేసి 
రాజస గ్రహవృత్తి రాశిగా నీర్మించి నేర్చుతో విషనాడి నెరి గమించి 
చిత్తజామిత్రమౌ స్థితి వింగడమొనర్చి జాతిదోషములు చేజేతదీర్చి 
స్వామిసంగతి రీతి సౌమ్యదృష్టి దలంచి ఖావంబు శోభన ప్రాప్తి గాంచి 


ప్రముఖవీక్షి తచం ద్రతారకబలము 
గతిగి చెన్నొందుచెలితానెకన్నెయౌట 


చింతలపల్లి పండితులు - లయగ్రాహి. కవులు - బోరవెల్లి సంస్థానం 763 


కన్య కనుకూలమగున్లుగా కన్య కిట్టి 
గణితవితరణ లగ్నవిఖ్యాతి. గలది? (D 372, 5వ ఆశ్వాసం. 19-21) 
గణితమంటే చినవీరరాఘవయ్యకు ఇష్టం. సంప్రదాయసిద్ధమైన కల్పనాపాండిత్యం కూడా 
ఉన్నవాడే. అయితే తగిన నాధుడు కేకపోవడంచేత ఇతడు కవిత్వాన్ని విడిచిపెట్టిద్దామను 
కొన్నాడు. 
నిజమే. “కావిద్యా కవితా వినా?' అయినా రసజ్ఞుడు లేనిదే,.ఏ కవిగారి మధురవాణీ 
వినిపించదు. ఈ సంగతి చినవీరరాఘవయ్య తన కావ్యంలోనే శే శ్లేషించాడు. 


అల రసజ్ఞని పొడగాంచునది మొదలుగ 
మధురవాణికి తెలి యను మరులు దోచె 

" అల రసజ్ఞుని పాడగాంచునది మొదలుగ | 
మధురవాణీకి తెల్పి ధర్మంబెగాదె (0 372-366) 


చినవీరరాఘవయ్య ఏ రసజ్ఞుని పొడగాంచాడో మనకు తెలియదు. ఛాయాపతిలాగే 
ఇతడు కూడా బోరవెల్లివారిన్రిల క్రయించాడో లేదో చింతలపల్లివారికే కాక ఇతర 
కవివంశాలకు కూడా బోరవెల్లి' రాజకుటుంబం ఆశ్రయం ఇచ్చింది. ఛాయాపతిచేత 
రాఘవాభ్యుదయం చెప్పించిన వెంకటరెడ్డి బోరవెల్లి వారికి దత్తపుత్రుడు. గద్వాల సంస్థానం 
స్థాపించి క్రీ.శ, 1663-1712 దాకా పెదసోమనా ద్రి పాలించాడు. ఇతని కుమార్తె గిరియమ్మ, . 
ఈమె తనకు పిల్లలు లేకపోతీ తన బావగారి అబ్బాయి వెంకటరెడ్డిని పెంచుకుంది. కవులను ' 
పోషించడం ఇతడు పెంపుడుతల్లి దగ్గరే నేర్చుకొన్నాడు. ఈమె వనితాశిరోమణి. ఎందరో 
విద్యార్థులకు అన్నుంషెట్టి చదీవించింది. కవులను పోషించి కృతులను చెప్పించింది. 
లయగ్రాహి గరుడాచలకవిచేత '“కౌసలేయచరిత్రం' వ్రాయించి, కేశవస్వామికి అంకితం 
ఇప్పించింది. ఆ గ్రంథంలో కవి ఈమె చేసిన సత్కార్యాల నిలా నుతించాడు: 


కట్టించె కేశవాగారంబు భూమిపై బరగు కుబిరపుష్పక మనంగ 

సేవించె నారామసీతు కాశీ మధ్య వ్యస్థలంబులు తెగువమీర 

వేయించె వనము లుర్విని వైతరథనందనోద్యానముల రీతి హృద్యముగను 
చదివించె .నిద్యార్గిజన్రుల కన్నము బెట్టి వేదశాస్త్రపు స్త్రపురాణవిద్యలెల్ల 
జన్నములొనర్ప టేసినిర్జ్ణరగణంబు 

గణుతియొనరింపవి ప్రసంఘములచేత 

ననుచు ప్రజలెల్లవర్ధిల్ల ననుదినంబు Sr 
పరమసద్దుణనికురంబ గిరియమాంబ॥ (కౌసలే. 1-66) . 


ఈమె వేయించిన అన్నసత్రాల గురించి మరొక చక్కని వర్ణన గరుడాచలం వ్రాశాడు. . 
ఒకనాడు బ్రహ్మ నారదుణ్ణి చూసి వేసిన ప్రశ్నలూ, వాటికి కొడుకు చెప్పిన సమాధానాలూ 
కవ వ్రాశాడు: . : ల 

పుత్రక, యెందుబోయితివి? బోర్వెలిలో గిరియమ్మ బెట్టు బ 
ల్ఫాత్రములో భుజించుటకు! సత్రపోషము లేమి? చూడునా 


764. ల సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గాత్రము! త్రావితో సుధ? జగజ్ఞనులందరు ద్రా(వ) త్రావుటే 
చిత్రము నే నటంచు వచించును బ్రహ్మకు నారదుం డటన్‌. (కౌసలే. 1-67) 


బోరవెల్లి గిరియమ్మ వేయించిన సత్రంలో నారదుడు తిన్నాడో లేదో గాని 
గరుడాచలం భుజించే ఉంటాడు. ఇతడు ఉభయభాషానిరంకుశుడు. అష్టభాషా కవిత్వ 
సంపన్నుడు. చింతపల్లివారివి, లయగ్రాహివారివి కూడా పండిత కుటుంబాలు, 
చింతలపల్లివారి మూలపురుషుణ్ణి అచ్యుతదేవరాయలవారు సత్కరిస్తీ అయగాహివారి 
మూలపురుషుణ్ణి కృష్ణదేవరాయలవారే ఏనుగులిచ్చి సన్మానించారు. గరుడాచలం తన 
తాతగారి ముత్తాత గురించి ఇలా వ్రాశాడు: 


మాధవ భక్తియుక్తు డసమానకవిత్వగురుండు కృష్ణరా 

యాధిపదత్త సద్గజ వరాది మహాబహుమానశాలి గం 

గాధరకీర్షిసాంద్రుడు మత్కులేంద్రుడౌ 

మాధవు డస్మదాదులకు మాన్యుడు గాడె దలంచి'చూచినన్‌? (కౌసలే, 1-11) 


ఆసమాన కవిత్వ్సగురుడైన మాధవుని కుటుంబంలోని వాళ్లుకూడా అంతా కవులే. 
అయితే, ఈ లయగ్రాహి వారి రచనలలో ఒక్క గరుడాచలం వ్రాసిన కౌసలేయ చరిత్రం 
మాత్రమే నేడు దొరుకుతూంది. ఇది అముద్రితం. ఈ కవి గురించి, ఇతని పోషకురాలిని 
గురించి తొలిసారి మిత్రులు బి. రామరాజుగారు తెలియజేశారు.! ఛాయాపతి 
రాఘవాభ్యుదయంలాగే ఈ కౌసలేయచరిత్రం కూడా ముద్రించాలి. ఈ కవులను పోషించిన 
నాడగౌడు ముష్టిపల్లివారి వంశంలో గ్రంథకర్ణలు కూడా కొందరు లేకపోలేదు. 
గిరియమ్మకూ, ఆమె దత్తపుత్రుడు వెంకటరెడ్డికీ ఏమవుతాడో తెలియదుగాని గద్వాలలోని 
రాజులలో ఉండే ఒక నాడగౌడు ముష్టిపల్లి వెంకట భూపాలుడు కూడా కావ్యాలు 
వ్రాశాడు. ' దివ్యదేశమాహాత్మ్యదీపిక అనే చిన్న ద్విపదకావ్యాన్ని వ్రాశాడు. ఇందులో 
108 దివ్యతిరుపతుల వివరాలున్నాయట. ఈయనే రాజవోలి వెంకటేశ్వర శతకం, రాజవోలి 
వెంకటేశ్వర కీర్తనలు వ్రాశాడు. ఇవి ఒకటీ రెండూ కావు. 3,476 కీర్తనలు, ఇవన్నీ 
అము ద్రితాలే. ఈ ముష్టిపల్లి వెంకటభూపాలుని గురించి తొలిసారిగా దేశానికీ తెలియజేసిన 
వి. రామరాజుగారు ఈ కవి 17వ శతాబ్ది చివరనో, 18వ శతాబ్ది మొదటనో ఉంటాడని 
భావిస్తున్నారు. 'పరమభక్తా గ్రేసరుడైన ఈ ప్రభువు ఆంధ్ర వాగ్గేయకారుల య గ్రక్రేణిలో 
'జేరదగినవా'డని మనవి చేశారు.? ఇతడు చింతలపల్లి కవులకు సమకాలికుడేమో 
భావిపరిశోధనవల్ల తేలాలి. బోరవెల్లి సంస్థానం క్రీ.శ. 1668లో గద్వాలలో విలీనం 
అయింది. గిరియమ్మ దత్తపుత్రుడే దానికి ఉమ్మడి ఏలిక అయ్యాడు. 'గద-వాలు' కలిసిన 
సంస్థానానికి బోరవెల్లివారు గంటంకూడా ప్రసాదించారు. ఈ సంస్థానం ఒకానొక పండిత 
కుటుంబానికి ఇంటిపేరు కూడా అయింది. దాని సంగతి తరువాత తెలుసుకుందాం. 
1. మరుగుపడిన మాణిక్యాలు, పుటలు 44 నుండి 50. 
2. - మరుగుపడిన మాణిక్యాలు, పుట 64 
3. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం, 3వ సంపుటి, పుట 305. 


కాకునూరి అప్పకవి 


నిన్నటిదాకా మన తెలుగు పండితులు దేవున్నికైనా భయపడేవారు కాదుగాని ఇద్దరి పేర్లు 
చెపితేచాలు, ఎక్కడలేని భయభక్తులూ చూపించేవారు. వారిలో ఒకరు కాకునూరి 
అప్పకవి. రెండో ఆయన పరవస్తు చిన్నయసూరి. ఈ ఇద్దరూ వ్యాకరణ గ్రంథాలే 
వ్రాశారుగాని అప్పకవి[గ్రంథం ఛందో గ్రంథంగానే చలామణి అవుతోంది. అప్పకవి 
నాయకరాజుల కాలంవాడు. చిన్నయసూరి నిన్నటివాడు. ఈ ఇద్దరు చెప్పిన లక్షణాలకు 
లొంగని పూర్వకవి ప్రయోగాలను దిద్దీపారేయడానికైనా మన _ పరిష్కరలు 
వెనుదీయలేదంటే ఈ లాక్షణికుల ప్రభావమెంతో బోధపడుతుంది. ఈ ఇద్దరి గ్రంథాలకూ 
ఎవరో నన్నయగారు వ్రాశారనుకొనే ఆం ధ్రశబ్దచింతామణే మూలం. 


వాస్తవానికి అప్పకవి తన పుస్తకానికి కూడా ఆంధ్రశబ్బచింతామణి అని పీరు 
పెట్టాడు. గ్‌ దానిని 'సాహిత్యలోకంలో అప్పకవీయం అనే పిలుస్తున్నారు. వశ 
భాషలో లక్షణ గ్రంథాలేను' వాటి రచయితల పేర్లతో పిలవడం రివాజే. ఫీమన కవిజనా 
శ్రయాన్ని వ్రాశాడనుకొని దానికి భీమనఛందం అని పేరు పెట్టారు. అనంతామాత్యుడు 
ఛందోదర్భణం అనే గ్రంథాన్ని వ్రాస్తే దానిని నేటికీ అనంతుని ఛందమనే Pe 
విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి రచిస్తే దానిని పెద్దిరాజు అలంకారం అని 
పూర్వంనుండీ పేర్కొనేవారు. అదే నేడు పరమప్రామాణికమైన లక్షణగ్రంథం. దీనిని 
అప్పకవి “సారపాదపం' అన్నాడు. అది నిజంగా కల్చతరువే. పాలసముద్రంలోంచి 
కల్పవృక్షం బ్రాయడోనికే చాలా కృషి చేశాడు. అతడు చక్కని పండితుడు. కవిత్వాన్నే 
విద్యగా భావించే సాహితీపరుడు. లోకోపకారంకోసం తన పాండిత్యాన్ని వినియోగించిన, 
మహనీయుడు. అతని వైదుష్యం అసమానమైనది. వాస్తవానికి కాకునూరివారింటో 
అందరూ పండితులే. అప్ప కవి తాతముత్తాతలు తమ విద్యతో ఎందరో రాజులను మెప్పించి 
అగ్రహారాలు పొందారు. 


కాకునూరి అగ్రహారం ఫ్రూర్వం చరికొండసీమలో ఉండేది. ఇప్పుడా ప్రాంతాన్ని 
మహబూబ్‌నగర్‌ అని పిలుస్తున్నాం. కల్వకుర్తి తాలూకాలో - కాకునూరుకు కోసెడు 
దూరంలో లేమావిడీ అనే గ్రామం ఉంది. ఇక్కడే అప్పకవి తాతగారి తాత కాపురం 
. ఉండేవాడు. వారి కుటురబంలో ఏ శుభకార్యం వచ్చినా ముందు సరస్వతీపూజే చేస్తారంటే 
. వాళ్ళు విద్యకెంత ప్రాముఖ్యమిసారో ఊహించవచ్చును. అప్పకవి తాత పెదసోమయ్య 
" పండితుడే కాక శ్రీమంతుడు. ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేశాడు. లోకులు 
వాడుకొనేందుకు నూతులు తవ్వించాడు. పశువులు తాగడానికి కుంటలు కట్టించాడు. 
త్రోవలో మజిలీ చేయడానికి తోటలు వేయించాడు. అప్పకవి తండ్రి వెంగన్న గొప్ప 
వేదపండితుడు. పల్నాటిసీమలో నూటతొంఖైనాలుగు గ్రామాలలో అటువంటి 
వేదవేదాంగవేత్త లేడు. అందుకే 'మారట బ్రహ్మ అని లోకులతనికి దండం పెట్టేవారు. 


1. తొలి రాయలయుగం, సమగ్రాంధ్రసాహిత్యం, మొదటి సంపుటి 


766 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తండ్రీవంక వారిటువంటి పండితులైతే అప్పకవి తల్లివంకవారు కవులు. వాళ్ళు ఏవో 
ప్రబంధాలు వ్రాశారు. అప్పకవి తన మేనమామల ఇంటనే కామెపల్లెలో పెరిగాడు. ఇది 
కృష్ణానదికి దక్షిణాన పల్నాడు తాలూకాలో ఉంది. బహుశా ఈ గామంలోనో, 
పరిసరాలలోనో అప్పకవి చదువుకొన్నాడు. అతని విద్య బహుముఖాలది. మూర్తి 
సర్వన్నగారి దగ్గిర యజుర్వేదం చెప్పుకొన్నాడు. కాండూరి గిరయ్యగారి వద్ద వ్యాకరణం 
చదువుకొన్నాడు. సూరభట్టుగారు సకలసిద్ధాంతాలూ నేర్పారు. వీటికి తోడు కొలిచెల 
మల్ల సింగన్నగారి దగ్గిర స్మార్హకర్మలు తెలుసుకొన్నాడు. రాజయోగిగారివద్ద ఆగమాలు 
ఉపదేశం పొందాడు. ఇవికాక మంచికంటి ఓబన్నగారనే కవి దగ్గర లక్షణ గ్రంథాలు 
నగువుకొన్నాడు ఆయనే అప్పకవిని ఒక లక్షణకవిగా తీర్చిదిద్దాడు. 


ఇంత చదువు చదువుకొన్నాక అప్పకవి శ్రీశైలం వెళ్లాడు. ఆ రోజులో ఎవరో భోగి 
విభూషణుడనే ఆయన ఆ ప్రాంతాలకు అధికారి. అతడి పట్టపుకనిడా... కొన్నాళ్లపాటు 
అప్పకవి శ్రీశైలంలో ఉన్నాడు. సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ పుస్తకాలు రచించాడు. 
స్మార్గకర్మల గురించి బాగా తెలుసుకొన్నవాడు కావడంచేత దానికో నిబంధన గ్రంథం 
వ్రాయాలని ఆపస్తంబ షట్కర్మనిబంధనమనే సంస్కృత రచన చేశాడు. అప్పకవి పెదతాత 
తిరుమలభట్టు గొప్ప జ్యోతిష్కుడు. ఆయన కాలామృతం అనే గ్రంథం వ్రాశాడు. 
పెదతాతగారిలాగే అప్పకవి కూడా జ్యోతిష్యంలో కృషి చేశాడు. కాలబాలార్దవ సంహిత 
అనే జ్యోతిష గ్రంథానికి శోకరూపమైన సంగ్రహాన్ని వ్రాశాడు. ఈ సంస్కృత రచనలే కాక 
స్త్రీలకు పనికివచ్చే “సాధ్వీజనధర్మం' అనే దష్వాపదకావ్యాన్ని, “అనంత వ్రతకల్ప' మనే 
కావ్యాన్ని వ్రాశాడు. శ్రీశైలంలో ఉండడంవల్ల ఆ దేవునిమీద నిందాస్తుతితో శ్లేషగర్భి తమైన 
శతకం ఒకటి చెప్పాడు. ఆ రోజులలో ఉద్దండపండితులైనవాళ్ళుకూడా ప్రదర్శనార్థం 
యక్షగానాలు వ్రాసేవారు. అప్పుకవికూడా అంబికాహారర ఆనే "యక్షగానం వ్రాశాడు: 
వీటితోపాటు 'కవికల్పకం' అనే లక్షణ గ్రంథాన్ని రచించాడు. ఇది బహుశా మంచికంటి 
ఓబన్నగారి ప్రోద్బలంవల్ల వ్రాశాడు కాబోలు. వారికి కృతజ్ఞత చెప్పుకొంటూ “నన్ను 
లక్షణవేత్త గావించిన ఘను మంచికంటి యోబన కనీం ద్రుదలతు' అని అప్పకవీయంలో 
గురుస్తుతి చేశాడు. అప్పకవి వ్రాసిన ఈ గ్రంథాలలో వీళక్కటి నేడు దొరకదు. 


ఇవన్నీ ఆయన శ్రీశ. 1656కి పూర్వమే వ్రాశాడు. అదీ మన్మథ సంవత్సరం, ఆ యేడు 
కృష్ణాష్టమినాడు మడికట్టుకొని కల్పోకమార్గంలో సంకల్పం చెప్పి కామెపల్లిలోని 
గోపాలస్వామి ఆలయంలో అప్పకవి పూజలు చేశాడు. ఆ రాత్రంతా పురాణశ్రవణంతో 
గడుపుతున్నాడు. కాని ఒక రాత్రప్పుడు చిన్న కునుకుపట్టి పెద్ద కల వచ్చింది. అందులో 
రెండుపక్కలా ఇద్దరు కాంతలు, రెండు చేతులా పరికరాలున్న పరమాత్ముడు కనిపించాడు. 
ఆ ఆయుధాలను చూసి అతడు దేవుడని అప్పకవి గుర్తించాడు. భక్తుడు తనను 
సోల్చుకొన్నందుకు దేవుడు సంతోషించాడు. స్వయంగా పరిచయం చేసుకొన్నాడు. 
పెళ్ళాల పేర్లు చెప్పాడు. తరువాత పాతిక పద్యాలలో తను వచ్చిన కార్యాన్నీ అప్పకవి 
చేయవలసిన కావ్యాన్నీ వివరించాడు. 
2. నరసరావు పేట తాలూకాలో మరో కామెపల్లి ఉంది. అయితే పల్నాడు తొలూకాలోనిడే అప్పకవి 

మేనతుమల ఉరని భావించడం సమంజసం, 


కాకునూరి అప్పకవి 767 


“నన్నయఫక్కి' అనే కావ్యం ఉంది. దాన్ని_ అప్పకవి తెనిగిస్తే శాశ్వతమైన కీర్తి 
వస్తుంది. ఆ భక్తునిమిద ఉండే ప్రేమకొద్దీ దేవుడు ఇలా ఆదేశించాడు. అయితే 
అంతకుముందు ఈ నన్నయఫక్కీ గురించి ఎవరూ కనీ వినీ ఎరుగరు. అప్పకవి దాని ముఖం 
కూడా చూడలేదు, పురమే లేదు, అంతఃపురమేమిటి? పుస్తకమే లేదు - దాన్ని తెనిగించడం 
ఎలాగ అని అప్పకవి బాధపడకూడదని దేవుడు చెప్పాడు. ఆ పుస్తకం లభించే మార్గం 
విశదపరిచాడు. అసలు నన్నయఫక్కీ ఎలా పుట్టిందో తెలియజేశాడు. 


ఆదిలో నన్నయగారు ఆం ధ్రశబ్దచింతామణి అనే వ్యాకరణాన్ని ప్రప్రథమంగా 
రచించారట. దానిలోని సూత్రాలను ఆధారం చేసుకొనే ఆంధ్రమహాభారతంలోని మూడు 
పర్వాలూ వారు రచించారట. ఆయనమీద వేములవాడ భీమకవికి పగ. ఎందుకంటే తను 
వ్రాసిన రాఘవపాండవీయం అనే కావ్యాన్ని నన్నయగారు అణచివేశారట. ప్రతీకారం 
చేయడానికి భీమకవి..సంకల్పించాడు. ఆంధ్రశబ్ద చింతామణిని దొంగిలించి గోదావరిలో 
కలిపి రూపుమాపాడు. అయితే నన్నయగారు ఒక తెలివైనపని చేశారు. వ్యాకరణం 
వ్రాయగానే దాన్ని మూలపేడవెయ్యలేదు. శిష్యులకు దానిని పాఠం చెప్పారు. 
రాజరాజనరేంద్రుని కొడుకు సారంగధరుడు లేడూ - ఆ యువరాజు ఈ వ్యాకరణాన్ని 
పూర్తిగా కంఠస్థం చేశాడు. వాళ్ళ నాన్న కాళ్ళూ చేతులూ కొట్టించేశాడుగాని . కంఠం 
ఉత్తరింపజేయలేదు కాబట్టి సారంగధరుని గొంతుకలో ఈ వ్యాకరణ గ్రంథం సురక్షితంగా 
ఉంది. ఏడాదీ రెండేళ్ళూ కాదు, కొన్ని వందల సంవత్సరాలు సారంగధరుడు దాన్ని జ్ఞాపకం 
పెట్టుకొన్నాడు. తండ్రి రక్షింభాక అతడు సిద్దుడయ్యాడు. అందుచేత ఎన్ని శతాబ్దాలైనా 
. జీవించగలడు. 


అలా జీవించేస్తూ సారంగధరుడు ఇంకా ఈ వ్యాకరణాన్ని గళపట్టులో దాచడం 
కష్టం అనుకొన్నాడు కాబోలు, ఒక మంచి ముహూర్తం చూసి, కీలకనామ సంవత్సరంలో, 
ఆ పుస్తకాన్సి కాస్తా ఎలకూచి బాలసరస్పతిగారికి మతంగ పర్వతం దగ్గిర ధారాదత్తం 
చేశాడు. ఇంతకూ నన్నయగారు రచ్చించిన వ్యాకరణం పెద్దది కాదు. అందులో ఎనభైరెండు 
ఆర్యలున్నాయి. వాటినే అయిదు ) ఫరిచ్చేదాలకింద విభజించారు. ఈ గ్రంథం మతంగపర్వతం 
మీద ఉండే విప్రుడు తీసుకువచ్చి అప్పకవికి ఇస్తాడట. దాన్ని అందుకోగానే విస్తరంగా 
తనిగించమని దేవుడు ఆదేశించాడు. భారతరచనలో నన్నయగారికి నారాయణభట్టు 
తోడ్చ్పడినట్టు తానే స్వయంగా అప్పకవికి తోడవుతానని పరమాత్ముడు హామీ ఇచ్చాడు. 

ఇంత విపులంగా చెప్పి దేవుడు అంతర్జానమయ్యాడు. ఆ మరునాడే కంపిలినుంచి 
కాళీకి పోతున్న ఒక బ్రాహ్మడు కామెపల్లిలోమజిలీవేశాడు. ఆయన కాకునూరి వారింట్లోనే 
బస చేశాడు. భోజనాలయ్యాక లోకాభీరామాయణం చెప్పుకొంటున్నప్పుడు ఆ 
బ్రాహ్మడు 'విశ్వశ్రేయణావ్యం' అనే శోకాన్ని చదివాడు. అప్పటికి అప్పకవి ఎన్నో 
లక్షణగ్రంథాలు చూశాడుగాని ఈ శోకమెందులోనూ ఆయనకు తగలలేదు. 'ఇదెక్కడిది? 
అని అడిగాడు. “అయ్యో, మీకు తెలియదా! నన్నయభట్టీయంలోని ప్రథమార్య కదండీ! 
అందులో 82 ఉన్నాయి' అని కంపిలిశాస్తుర్లు చెప్పాడు. ఒక పుస్తకం విప్పాడు 'మహాద్భుతం' 
అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మరింత ఆశ్చర్యం కలిగేటట్టు అప్పకవి తన కల 


_ 768 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సంగతి చెప్పాడు. అతని తల్లి పుట్టింటి వారంతా ఆనందించి వెంటనే ఆ (గ్రంథాన్ని 
తెనిగించమన్నారు. అప్పకవి ఒప్పుకున్నాడు. వెనువెంటనే ఆ బ్రాహ్మడి పుస్తకంలోని 
నన్నయఫక్కీకి సరైన నకలు కాపీ తీసుకొని ఆయనని కాశీ పంపించాడు. ఇదీ నవమినాడు 
జరిగింది. “శుభస్యరీభ్రం' అని దశమినాడే అప్పకవి అది తెనిగించసాగాడు. మూలంలో 
తెలియని పదాలు ఎన్నో ఉన్నాయి. అతల వాటి అర్థం దేవుడే చెప్తాడన్న ధైర్యంతో 
అప్పకవి ఉపక్రమించాడు. 


నిజానికా వ్యాకరణాన్ని అర్థం చేసుకోడానికి, అనువదించడానికి కావలసినంత 
పాండిత్యం అప్పకవికి ఎప్పటినుంచో ఉంది. అతడు 42 లక్షణ గ్రంథాలను కూలంకషంగా 
పరిశీలించాడు. 73 తెలుగు కావ్యాలను ఆమూలాగ్రం శోధించాడు. 315 పద్యాలలోనీ 
విలక్షణప్రయోగాలను గుర్పించి జ్ఞాపకం పెట్టుకొన్నాడు. ఇవి కాక 23 కమల 
చాటుపద్యాలలోని విశేషాలను ey అప్పటికీ కవికల్పకమనే లక్షణ గ్రంథాన్ని 
వ. ఇంతటి పరిశ్రమ చేసి సిద్ధంగా ఉన్నాడు కనుకనే ఆంధ్రశబ్బచింతామణిని ఇలాగ 

పీ చేసుకొని అలా తెనిగింపు హైరంథంతాడు అరుతే వాస్తవానికి అది అనువాదం 
ar వ్యాఖ్యానరూపం అయిన స్వతంత్రగ్రంథం. 


బాలసరస్వతి టీక వ్రాసిన శబ్బానుశాసనీయమే ఆధారంగా అప్పకవి 
ఆంధ్రశబ్బచింతామణిని రచించాడు. మూలంలో అయిదే పరిచ్చేదాలున్నాయి. వాటికి సంజ్ఞ 
- సంధి - తత్సమ - దేశ్య - క్రియాపరిచ్చేదాలు అని పేర్లున్నాయి. ఇవే విస్తరించి అప్పకవి 
ఎనిమిది ఆశ్వాసాలుగా రచింపదలిచాడు. వాటికి భాషా పరిచ్చేదం, వర్ణపరిచ్చేదం, 
దేశ్యపరిచ్చేదం, క్రియాపరిచ్చేదం అనే 4 బర్లు పెట్లాలనుకొన్నాడు. ఈ ఎనిమిదింటిలోనూ 
మూలంలో 82 ఆర్యలూ తెనిగించదలిచాడు. అయితే ఆయన వ్రాసిన 5 ఆశ్వాసాలే నేడు 
లభిస్తున్నాయి. వాటిలో 50 ఆర్యలకు మాత్రమే వ్యాఖ్యానం ఉంది. ఏఏ ఆశ్వాసాలలో 
ఎన్నెన్ని ఆర్యలను ఎంత విస్తరంగా తెనిగించాడో చూడండి. 


ఆప్పకవీయం 
పద్యాల సంఖ్య 
భాషాపరిచ్చేదం 134 
వర్ణపరిచ్చేదం 437 
వళి ప్రాసపరిచ్చేదం 398 
పద్యపరిచ్చేదం 440 
సంధిపరిచ్చేదం 193 


ఈ లెక్కన చూస్తే ఒక ఆర్యగీతానికి వివరణగా సగటున 300పై చిలుకు పద్యాలను 
అప్పకవి వ్రాసినట్టు కనబడుతుంది. మూడవ ఆశ్వాసంలో ఒకే ఒక ఆర్యకు 398 పద్యాలు 
చెప్పాడు. ఇంత పరిశ్రమ చేసిన గ్రంథాన్ని అనువాదం అనడం అపచారమే. లోకంలో 
లక్షణ గంథాలెన్నో ఉన్నాయి. వాటిలో తాను చదీవిన గ్రంథాల పేర్లను మొదటే అప్పకవి 


కాకునూరి అప్పకవి 


769 


పేర్కొన్నాడు (1-5). అతడు గ్రంథకర్ణల పీర్లు చెప్పలేదు. గుర్తించకల్లినన్ని రచయితల 
పేర్లతో పట్టికను పొందుపరుస్తున్నాను చూడండి. 


10. 


(గంథం పేరు 
ప్రతాపరుద్రీయం 
కువలయానందం 
చంద్రాలోకం 
రసమంజరి 
సాహిత్యచందోదయం 
సాహిత్యరత్నాకరం (2) 
వృత్తరత్నాకరం 
చమత్కారచంద్రిక 
షడ్వాషాచం ద్రిక 
షడ్చాషావివరణం 
త్రివిక్రమవృత్తి 
హేమచం ద్రఫక్కి 
కవిభల్లటఫక్కి 
అధో క్త జఫక్కి 
శబ్దానుశాసనీయం 
కవిరాక్షసీయం 
కవికంఠపాశం 


కవిమూషికమార్దాలం 
కవిగజూంకుశం 
కవిసర్పగారుడం 
కవిజనాశ్రయం 
కవిలోక సంజీవని 
కవికంఠా భరణం 


కావ్యాలంకార చూడామణి 
కవిచింతామణి 
అధర్వణఛందం 
గోకర్ణభందం 

శ్రీధరఛందం 
అనంతునిఛందం 


కవి 


విశ్చనాథుడు 
అప్పయదీక్షితులు 
జయదేవుడు 
భానుదత్తుడు 


వారణాసి ధర్మసూరి 
కేదారభట్టు 


ఎలకూచిబాలసరస్పతి 
త్రివిక్రముడు 
హేమచంద్రుడు 
కవిభల్లటుడు 
అధోక్షజుడు 
బాలసరస్వతిటీక 
కవిరాక్షసుడు 
కవిసర్పగారుడంలో 
ఉదాహరించాడు 
పట్లాధిరామకవి 
భైరవుడు 
కతూచిరాజు బసవన 
మల్లియ రేచన 
ముదరాజు రామన 
లక్ష ణవిలాసంలో 
పెనుమర్తి వెంకటార్యుడు 
పేర్కొన్నాడు 
విన్నకోట పెద్దన 
తాతంభట్టు 
అథర్నణుడు 
గోకర్తుడు 

శ్రీధరుడు 
అనంతుడు 


కాలం 


కాకతీయ 
1550-1620 
1300 

1320 


1700 


770 సమగ్రాంధ సాహిత్యం - రెండవ సంపుటి 


అలంకారసం గ్రహం 


32. |, అలంకారరత్నావళి -- 
33.| ఆంధభాషాభూషణం కాకతీయ 
34. | రేఫజకారనిర్ణయం తాళ్లపాక పెదతిరుమలయ్య | మలిరాయల 
35. | లక్షణవిలాసం పెనుమర్తి వెంకటార్యుడు | ఆరవీటి 
36. సలక్షణసారం లింగమగుంట తిమ్మన - | -- 
౩7.| సర్వలక్షణసారసంగ్రహం | చిత్రకవి పెద్దన ' నవాబు 
38. | లక్షణదీపిక గౌరన గజపతుల 
39.| శారదాదీపిక -- 2 
40.| శారదాముకుటం —- ళా 
41. | శారదాతిలకం కవిసర్పగారుడంలో 2 
ఉదాహరించాడు 
వాగీంద్రచూడామణి.. వాగీంద్రుడు |? 
నరసభూపాలీయం భట్టుమూర్తి 


వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు సంపాదించిన అప్పకవీయం తాళపత్రప్రతిలో 
సాహిత్యరత్నాకరం టరు లేదు. ఆ పాఠమే సముచితం. వారణాసి ధర్మసూరికాలం 
కీ.శ. 1700; అప్ప కవీయం రచన క్రీశ 1656. లక్షణ [గ్రంథాలు లక్షోపలక్షలున్నాయని చెప్పి 
వాటిగురించి అప్పకవి ఇలా అన్నాడు: 


ఒకదానికంటె మరివే- రొకటి విశేషంబు జెప్పుచుండు కతమునన్‌ 
సకలగ్రంథములును జదు-వక తిలియునె లక్షణ ప్రపంచంబెల్లన్‌? 
(అప్పకవీయం, 1-6) 
అప్పకవి తాను చదివిన గ్రంథాలలోని అంశాలన్నింటిని వెదికి సారమంతా 
వివరిస్తూ ఈ వ్యాకరణ (గ్రంథాన్ని రచించాడు. ఏయే ఆశ్వాసాలలో ఏయే విషయాలు 
చెప్పాడో కొద్దిగా తెలుసుకొందాం. 
ప్రథమాశ్వాసం: ప్రామాణిక గ్రంథాల జాబితా ఇచ్చాక లక్షణవేత్తలలో మూడు 
రకాలవాళ్లు ఉన్నారని చెప్పాడు. లక్ష క్ష్యలక్షణ పద్యాలన్నీ తెలిసినవాడే ఉత్తముడు. 
లక్షపద్యాలు మాత్రమే తెలిసినవాడు మధ్యముడు. లక్షణపద్యాలు మాత్రమే 
నేర్చుకొన్నవాడు అధముడు. మొదట లక్షణసూత్రాలు తెలుసుకొని తరువాత లక్ష్యాలు 
గుర్తించి లక్షణలక్షా రాలు రెండూ పాఠం చేయాలని అప్పకవి ఉపదేశించాడు. “విశ్చ శ్రేయ? 
కావ్యం” అన్న తొలి సూత్రానికి 18 పద్యాల వివరణ వ్రాశాడు. సప్తసంతానాలను పేర్కొని 
వాటిలో కృతే ఎందుకు ప్రశస్తమో చెప్పాడు. ఏ Fee కావ్యం పవిత్రమో 
విశదీకరించాడు. కావ్య భేదాలు చెప్పీ ఇరవైరెండు వర్ణనల జాబితా ఇచ్చాడు. నాలుగురకాల 
ఉదాహరణలు వగైరాలూ పదిహేను రకాల ముక్తకాది సంఖ్యాబద్ధమైన రచనలూ 


చెప్పాడు. 


కాకునూరి అప్పకవి 771 


తరువాత ఇతర సూత్రాలు వివరించాడు. శబ్దార్ధలక్షణాలూ, అలంకారాలూ ఒక 
సీసమాలికలో బోధపరిచాడు. అనుప్రాసల తేడాలు చెప్పాడు. 8 రకాల యమకాలు 
వివరించాడు. చిత్రకవిత్వం, గర్భ కవిత్వం, బంధకవిత్వం మొదలైనవి ఎలాంటివో కొద్దిగా 
చెప్పాడు. తరువాత 16 రకాల శబ్దగతదోషాలు, 50 అర్థ దోషాలు పేర్కొన్నాడు. నవరసాల 
వివరణ, నాయకనిర్ణయం, సుకవిమాహాత్మ్యం, సత్కవిలక్షణం, ఏడురకాల కవుల తేడాలు 
వివరించాడు. కవితాప్రశంస చేశాడు. తరువాత దేశభాషాపోషాలు చెప్పాడు. సంస్కృత 
ప్రాకృతాలకు తెలుగు- వికృతి అన్నాడు. సంస్కృతంలోంచి పుట్టిన తెలుగు మాటలేవో, 
ప్రాకృతంలోంచి పుట్టినవేవో వివరించాడు. చందురుడు, లచ్చి, జూదం, సాన, రాచమూక, 
జుక్కులు అనే పదాలను సంస్కృతప్రాకృత సూత్రాలతో చర్చించాడు. అప్పకవి 
ఉద్దేశ్యంలో లక్ష్మీకబానికి ప్రాకృతభవమైన లచ్చి అనే తెలుగు మాటేగాని సంస్కృత 
జనితమైన 'లక్కిమి' అనే రూపం లేదు. ఆ సంగతి ఇలా చెప్పాడు: 


నాకుల భాషను ముట్టక - ప్రాకృతమున లచ్చి దా బరగు లచ్చిమనన్‌ 
నాకోక్తియైన లక్ష్మీకి - బ్రాకటముగ లక్కిమి యని పలుకగ వలదే? (అప్పు. 1-90) 


ఈ పద్యం చెప్పాక “పూర్వకవులు ప్రబంధములయందు లచ్చియని ప్రయోగించినారు 
గాని లకిమి అని ప్రయోగించినవారు కాదు' అని తెలియ చేశాడు. అయితీ పూర్వ్ణకవి 
ప్రయోగాలు లేకపోలేదు. తాళ్ళపాకవారు చాలాసార్లు వాడారు. అన్నమయ్య ఒక శృంగార 
కీరనలో యతిప్రాసల స్థానంలో ఇలా ప్రయోగించాడు. 


లకిమమ్మ కేమైనా లంచము లిమ్మనరో 
శుకవాణి తలుపు మూసుక తియ్యదు. (12-8) 


'లకిమి' అన్న ప్రయోగాన్ని అన్నమయ్య ఈ ఒక్కచోటే కాదు, ఇతరత్రా కూడా 
చేశాడు. (12-15). దానికి “లగిమమ్మ' అనే రూపాంతరం కూడా ఉన్నట్టుంది." సంకీర్ణనము 
లలో ఉన్న ప్రయోగం కనుక అప్పకవి దృష్టిని ఈ మాట తప్పించుకొందనుకోవాలి. 
అతడు ప్రబంధాలే చూశాడు, వాటినే చెప్పాడు. కొన్ని శబ్దాలను చర్చించాక 58 మాటలను 
పేర్కొని అవి ఏఏ సంస్కృత శబ్బాలనుండి పుట్టాయో వివరించాడు (1098). 'ఆంధ్రమున 
సు ప్రసిద్ధంబులఖైన పూర్వకవి సమయసిద్ధ పదములుగాని చొరవు' అని శాసించాడు. 

ద్వితీయాశ్వాసం: ఇది వర్ణపరిచ్చేదం. ఇందులో అక్షరాల ఉచ్చారణ ఎలా 
ఉంటుందో వ్రాశాడు. వాటి స్వరూపాలు వర్ణించాడు. తరుచుగా లేఖకులు చేసే తప్పులు 
కోడీకరించాడు. ఏమాటలలో క్రారకొమ్ములు వాడాలో, ఎక్కడ వటసుడి వ్రాయాలో 
. వివరించాడు. తెలుగువాళ్లం కొందరం వట్రసుడిని క్రారకొమ్ములాగా ఉచ్చరిస్తాం. 
అందుచేత ఈ తబ్బిబ్బులు వస్తాయి. ఉదాహరణకు 'గృహము' అని వ్రాసి 'రుహము” అని 
ఉచ్చరిస్తాం. అందుకే అప్పకవి ఇలాగా చెప్పవలసి వచ్చింది. అయితే ఈ ధీమంతుడు కూడా 
అవే పొరపాట్లు చేశాడు. ధ్రువము అనే మాటలో క్రారకొమ్ము ఉందని అతడే 1-66లో 
చెప్పాడు. గాని యతిన్థానంలో వ ట్రసుడిలో '“ధృవసన్నుతా!' అని వాడాడు (4-326). 
మరొకసారి 4-572లో కూడా ఇలాగే వటసుడితో ప్రయోగించాడు. 

3. తాళ్లపాకవారీ గేయరచనములు - సంపుటి 12, పుట 11లో అధోజ్ఞాపిక. 


772 ' సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తరువాత, అప్పకవి క్రోడీకరించిన రెండు పెద్ద పట్టికలున్నాయి. ఏ పదాలో 
మామూలు “రా ఉందో, ఏమాటలో “బండిరా' ఉందో చెప్పాడు. అతని ఉద్దేశంలో రేఫ 
ఆకారాలు దేవదానవులవంటివి. అందుచేత ఆ రెండింటికి సంకరం చేయకూడదు. అందుకే 
ఆదికవీంద్ర కావ్యాలన్నీ శోధించి క్రమంగా వాటిని పొందుపరిచాడు. అంతకుముందు 
తాళ్ళపాక కవులలో పెదతిరుమలయ్య రేఫజుకార నిర్ణయమనే గ్రంథం వ్రాశాడు. “వారలు 
మనుపు రచించిన యివి యెల్ల జాలవా యనగ వలదు వెండియు నొకకొన్ని వెదకికూర్చితి' 
అని అకవి సంజాయిషీ ఇస్తూ ఈ మాటలను ఏకరువు పెట్టాడు. అతను చెప్పిన పదాలలో 
రకారమున్నవి 420; బండిరా ఉన్న మాటలు 406. అప్పకవి ఇంత కష్టపడి వాటిని 
కేటాయించినా కొన్ని నల్లగొర్రెలు తెల్లమందలో కలిసిపోయాయి. ఈ వర్ణసాంకర్యం ఒకరు 
ఆపితే ఆగేది కాదు. లోకవ్యవహారంలో 'రేఫఅకార భిన్నోచ్చారణ లేనప్పుడు వ్రాతలో 
ఖదాలు పెట్టాలంటే కుదరని పని. లాక్షణికులు తప్ప మరెవ్వరూ ఈ పట్టింపులు 
పెట్టుకోలేరు. కేపఅకారకం విషయంలో అప్పకవి కవిత్రయసోమభాస్కరుల డంథాలమే 
ప్రమాణాలుగా తీసుకొన్నాడు (2-197). అయితీ వాళ్ళ (గ్రంథాలలో కూడా ఒకేమాట 
శకటరేఫతోనూ మామూలు రేఫతోనూ కనబడితీ విధిలేక రెండు రూపాలున్నాయని 
ఒప్పుకోవలసి వచ్చింది. అప్పకవి ఏదైనా సహిస్తాడు గాని ఈ సాంకర్యం ఒప్పుకోడు. 
బమ్మెర పోతరాజుగారంటే అతనికి భక్తి. అయితీ ఆయన ఈ సాంకర్యం చేశారు కనుక వారి 
ప్రయోగాలను లాక్షణికులు స్వీకరించలేదని చెప్పాడు. లాక్షణికులు ఉదాహరించకపోతే 
ఎవరికి తక్కువ? క్రోడ్తీ కుంపటి లేకపోతే తెల్లవారదా? పోతరాజుగారిని కాదనడానికి 
అప్ప కవికి మనస్క రించలేదు. అంచేత ఎక్కడో నాలుగో ఆశ్వాసంలో శుభగణాలను చెప్తూ 
పోతరాజుగారి పద్యం ఒకటి ఉదాహరించాడు (4-69). ఇంతకు మించి భాగవతంలోని 
ప్రయోగం ఏదీ చూపించలేదు. 


రేఫజకారాల తేడాలు చెప్పాక అక్షరవీజాలు, వాటి లింగాలు, పూజా విధానాలు, 
సారస్వత జౌషధాలు చెప్పాడు. ఏ స్థానంలో ఏ అక్షరం వాడకూడదో వివరించాడు. కొందరు 
తిట్లుకవుల పద్యాలు ఉదహరించాడు. అతడు మూడు మందుల గురించి ముచ్చటించాడు. 
ఒకటే రూకెత్తు తింటే సూక్తులు ఘటిస్తాయి (2-430); ఇంకొకటి ఉసిరికాయంత తింటే 
గడియకో పద్యశతకం చెప్పే సామర్థ రిం కలుగుతుంది (2-431); మూడోమందు చిన్నమెత్తు 
సేవిస్తే ఆ నాలుకమీద నలువచెలువ కాపురముంటుందిట (12-432). 


తృతీయాశ్వాసం: ఇందులో యతిప్రాసల గురించి చెప్పాడు. తొలి ఛందో గ్రంథం 
కవిజనాశ్రయంలో పది యతులు మాత్రమే ఉండేవి. అనంతామాత్యుడు వాటిని రెట్టింపు 
చేశాడు. తరువాతవాళ్లు మరో ఏడు చేర్చారు. అప్పకవి వాటిని 41 దాకా పెంచాడు. ఇవి 
నాలుగురకాలు: (1) స్వరయతులు, (2) వ్యంజనాక్షరయతులు, (3) ఉభయయతులు, 
(4) ప్రాసయతులు. వీటిలో స్వరయతులలో 7 రకాలు, వ్యంజనాక్షరయతులలో 21 
తేడాలు, ఉభయయతులలో 12 బేదాలు చెప్పాడు. ప్రాసయతి ఒక్కటే ఒక్కటి ఉంది. 
నిజానికి ఇన్ని రకాల యతులకి అవసరం లేదు. 


అప్పకవి అఖండవడిని ఒప్పుకోడు. మన 'నవ్యపండితు లీయతి నాదరింత్రు' అని 
ఒక పద్యపాదంలో వ్రాసి 'నవ్య'లోని నకారానికీ, సంధిలో వచ్చిన 'నాదరింత్రు' లోని 


కాకునూరి అప్పకవి _ 773 


నకారానికీ యతి సరిపడితీ అప్పకవి దెబ్బలాడుతాడు. 'అదరింకత్రు' అనే మాటకు యతి 
విషయంలో స్వీకరించాలనే పట్టింపు అప్పకవికి ఉంది. పూర్వకవులలో నన్నయగారివంటి 
వారే అఖండయతి వాడారు. మాద్రిని కూడ సంతానం కనమని పాండురాజు చెప్పే 
ఘట్టంలో “'చూవె మనంబున దలంచుచుండుదు నెపుడున్‌' అని నన్నయగారు ఒక 
' కందంలో చివరిపాదం చెప్పారు (ఆది 5-131). “తలంచుచుండుదు' లో 'చుండుదు' అనే 
ప్రత్యేక శబ్దం లేదు. 'ఉండుదు' అనే మాట సంధీలో అలా వచ్చింది. ఇది అఖండయతి, 
అందుచేత శుద్ధ తప్పు. నన్నయగారు వ్రాస్తేనేం? మార్చెయ్యాలి. 'చూవె మనంబున దలంతు 
సుందరి యెపుడున్‌' అని అప్పకవి సవరించాడు (3-204). ఇలాగ ఈ ఒక్కచోటే కాదు, 
ఏడు పూర్ణ ప్రయోగాలు దిద్దేశాడు. నిజానికి తలుగు సాహిత్యంలో అఖండయతి వాడని 
కవి అంటూ లేదు. కవిత్రయభారతం నుండి తిరుపతి కవుల గ్రంథాలదాకా గాలిస్తే కొన్ని 
వందల ప్రయోగాలు కనబడతాయి. రావూరి దొరస్వామశర్మగారు సుమారు వంద 
ప్రయోగాలు సేకరించి ప్రకటించారు. 


అప్పకవి అఖండవడిని అంగీకరిస్తే యతుల సంఖ్య తగ్గేది. అయితే ఇతడు 41 దాకా 
వీటిని పెంచితే, అనంతర లాక్షణికులు తక్కువ తిన్నారా? కూచిమంచి వెంకట్రాయకవి అనే 
మహానుభావుడు 72 యతులున్నాయని చెప్పాడు. వాటికి చుహాకవిలక్ష్యాలను ఇచ్చాడు. 
ఇది “సుకవిజన మనోరంజని'లో వ్రాశాడు.” ఈ యతుల జాబితాలు చూస్తే గిరీశం ఇచ్చిన 
పుస్తకాల పట్టిక జ్ఞాపకం వస్తుంది. సెలవుల్లో వెంకటేశం చదవవలసిన పేర్లు వ్రాయమని 
నలచరిత్ర, రాజశేఖరచరిత్ర, షెప్పర్ట్స్‌ జనరల్‌ ఇంగ్లీషు, వెంకటసుబ్బారావు మేడిజీ అంటూ 
కొన్ని చెప్పాడు. ఈ పుస్తకాల సంఖ్య తొమ్మిదే అయ్యాయి. అందుచేత మరి ఒకటి 
వ్రాయమని 'కుప్పుస్వామయ్యరు మేడ్‌డిఫికల్లు' అనే పేరు కలిపాడు. వాస్తవానికి మన 
లక్షణ గ్రంథాలు కొన్ని మేడిజీలు కాక మేడ్‌డిఫికల్లులే! 

41 యతిభేదాలు చెప్పాక అప్పకవి 17 రకాల ప్రాసలు తెలియచేశాడు. యతులు 
పెంచినట్టే ప్రాసలు కూడా అప్పకవి పెంచాడు. అనంతుడు 12 జిదాటే చెప్తే ఈయన మరో 
అయిదు కలిపాడు. 

చతుర్గాశ్వాసం : ఇది పద్యపరిచ్చేదం. ఇందులో గద్యపద్య భేదాలు, షట్ర్ప్రత్యయాలు, 
ఇరవైఆరు ఛందాలలో ఉండే కొన్ని సమవృత్తాల రూపాలు, గౌణ వృత్తాలు, మాలికా. 
వృత్తాలు, చిత్రకవిత్వాలు, గర్భకవిత్వాలు, బంధాల రూపాలు చాలా విపులంగా చెప్పాడు. 
లెక్కపెడితే, ఎవరైనా పదమూడు కోట్ల పైచిలుకు వృత్తాలు వ్రాయడానికి అవకాశం ఉంది. 
వాస్తవానికి ఆ సంఖ్య 13,42,17,726 అయితే ఏ పిచ్చివాడూ ఇన్ని వృత్తాలు వ్రాయడు. 
సర్వసాధారణంగా మనకు తారసపడే వృత్తాలు వంద కూడా వుండవు. అప్పకవి 186 
సమవృత్తాలు వివరించాడు. 35 ముఖ్యవృత్తాలు తెలియజేశాడు. యక్షగానాలు, 


4. తెలుగుభాషలో ఛందోరీతులు - రావూరి దొరస్వామిశర్మ పుటలు 305 నుండి ౩08 దాకా. 93 
అఖండవడి ప్రయోగాలు చూపించారు. 

5. తెలుగుభాషలో ఛందోరీతులు - పుట 300. 

6. కన్యాశుల్కం. ప్రథమాంకం - 1వ స్థలం. 


774 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఉదాహరణలు, లాలిపాట, పెళ్ళిపాట, ధవళం,' అర్థచంద్రిక మొదలైనవాటి లా. 
కూడా చెప్పాడు. x 


పంచమాశ్వాసం: ఇది సంధిపరిచ్చేదం. ఇందులో కళలేవో, ద్రుత ప్రకృతికాలేవో 
విచారించాడు. సంధి లక్షణాలు ఇచ్చాడు. సంధుల వివరాలు తెలిపాడు. శ్రీనాథునివంటి 
వాళ్ళనే విసంధులు చేశారని ఆక్షేపించాడు (5-66). ఇది నన్నయగారు వ్రాసిన వ్యాకరణ 
గ్రంథానికి వివరణ అయినా మూలంలో కవిభల్లట మత సంధులు, అధర్ష్వణమత సంధులు 
కొన్ని ఉన్నాయి. వాటిని కూడా నన్నయగారే పొందుపర్చారని భావించి అప్పకఫి 
వివరించాడు. 


ఈ గ్రంథాన్ని అప్పకవి సాంతం రచించాడో లేదో తెలియదు. అయిదాశ్వాసాలు 
మాత్రమే ప్రచారంలో ఉన్నాయి. మిగత మూడాశ్వాసాలలోని కొన్ని పత్రాలు మాత్రం 
ఆంధసాహిత్యపరిషత్తువారి కార్యాలయంలో ఉన్నాయట. తత్సమపరిచ్చేదం - కొంత 
లభిస్తోంది.” 


ఇప్పటికి ఈ పుస్తకాన్ని వావిళ్ళవారే ఆరుసార్లు అచ్చువేశారు. తొలిసారి 1850లో 
ముదించారు. 1962లో తాజాముద్రణ జరిగింది. ఈ ఆరవ ముద్రణకు గ్రంథాన్ని రావూరి 
దొరస్వామిశర్మగారు పరిష్కరించారు. ఈ ముద్రణలోనే మళ్ళీ అప్పకవీయంలో 
వ్యావహారిక వచనాలు కనబడుతున్నాయి. 'వీటిని గిడుగు రామ్మూర్ణిపంతులుగారు మొదట 
చూపించారు. వావిళ్ళవారు 1922లో వేసిన ముద్రణకు చాలా విపులమైన పీరిక వ్రాసిన 
గిడుగువారు ఎన్నో విషయాలు తెలిపారు. ఆ తరువాత అచ్చుపడిన ముద్రణలో 
వ్యావహారిక రూపాలు మాయమయ్యాయి. మళ్ళీ వాటిని సమగ్రంగా అచ్చు వేయడం 
సంతోషింపతగ్గ విషయం, 
అయితే ఒకందుకు చింతించాలి. అప్పకవీయానికి మరొక తాళపత్ర ప్రతి 1950లో 
బయటపడింది. దానిని వడ్లమూడి గోపాలకృష్ణయ్యగారు సంపాదించారు. ఇందులో ఎన్నో 
sa (చాలా మంచివికూడా) కనబడుతున్నాయి. వాటన్నిటినీ విపులంగా 
ఢ్లమూడివారు పాందుపరిచారు... అయితే ఈ పాఠాల గురించి వావిళ్ళవారి 1962 
ines మాటవరసకైనా తలపెట్టలేదు. అప్పకవీయం వంటి పరమప్రామాణిక 
దాం పరిష్కరిస్తున్నప్పుడు దానిని ఎప్పటికప్పుడు సమగ్రం చేయడానికి 
De 


ఈ లక్షణగంథం సంపూర్ణంగా దొరకకపోవడం చాలా దురదృష్టం. అప్పకవిలాంటి 
శాస్త్రీయ దృక్చథమున్న లాక్షణీకులు చాలా అరుదు. అతడు తలుగు మాటల వ్యుత్పత్తి 
అర్థాలు సైతం చెప్పాడు. ఉయ్యల, పయ్యద, తాయెత్తులు మొదలైన పదాల పుట్టుక తొలి 
ఆశ్వ్యాసాలలోనే చక్కగా వివరించాడు (2-186 నుండి). అతనికి తమిళ భాష కూడా వచ్చు 
7. _ పరిషత్సుస్తకభాండాగారం, గ్రంథసంఖ్య 51. 


8. భారతి, జూలై 1950, వడ్లమూడివారి వ్యాసంలో అచ్చుప్రతి నుండి విభేదాలుగాని, పాఠాంతరాలు 
గాని 104 ఉన్నాయి. 


కాక్షునూరి అప్పకవి 775 


కాబోలు. తాయెత్తులు అనే పదానికి ఇలా అర్థం చెప్పాడు. 'ఎత్తు'లనగా దక్షిణదేశమున 
దండలకు పేరు. దాని జడ్డను తీలపలికిన ' యెతు' లాయెను. '“తాయి' అనగా 'తల్లి.' ఆ తాయి 
నిశ్తువులకు శరీర రక్షకుగాను కట్టునవి యతులు గనుక తాయెతులు. ఈ 'అర్థవివరణ 
ప్రమాదజనితమే. 


_.. తాయెతులు అనే మాట దేశ్యం కాదు. 'తావీజ్‌ అనే అరవ్బీపదం నుండి “తాయెత్తు 
వచ్చింది. దీని గురించి విపులంగా తూమాటి దొణప్పగారు చర్చించారు.) అప్పకవి 
“పౌరపడినా చక్కని కృషి చేశాడు. భాషా శాస్త్ర పరిశో ధనాదృష్టి అలవరచుకొన్నాడు. తమిళ 
పదాలనుండి తెలుగు అర్జాలు పిండడం శాస్త్రీయ దృక్పథాన్ని అమలులో పెట్టి ఒకరకంగా 
అప్పకవే ద్రావిడ భాషావాదానికి ఆదిమ పురుషుడయ్యాడనవచ్చును. ఇంత చక్కగా 
'శబోత్చత్తిని వివరించడానికి ప్రయత్నించే లాక్షణికుడు దేశ్యపరిచ్చేదం వ్రాస్తే అది మన 
అక్షణ గ్రంథాలలో ఎవరెస్టు శిఖరంలా ఉండేది. 

అయితేనేం, ఇప్పటికీ అప్పకవీయాన్ని మించిన ప్రామాణిక గ్రంథం లేదు. అతడు 
చెప్ప బట్టి కొందరు కవుల పేర్లు, గ్రంథాలు తెలిశాయి. ఆయన ఇచ్చిన ప్రయోగాలే కొందరి 
కవిత్వరూపాన్ని తెలియచేస్తాయి. అప్పకవి చేసినది ఒక్కటే ఒక్క తప్పుంది. చాలా 
వినయవిధేయతలతో అతడు పండితుల కొక విజ్ఞాపన చేశాడు. 


కాళిదాసమయూరాదికవులకైన - గలవు, తప్పులనంగ నన్యులకు లేవే? 
' డిద్దదగుపట్ల దిద్దుడు, దిద్దరాని - యెడల నానేరములు క్షమియించుటొప్పు. 
(అప్ప. పీఠిక. 1-28) 
తన గ్రంథంలోని తప్పులను దిద్దేయమని అప్పకవి లైసెన్సు ఇస్తే దాన్ని 
పురస్కరించుకొని మన పరిష్కర్తలు తమకు తప్పని తోచిన చోట్లలో మహాకవుల 
ప్రయోగాలే దిద్దిపారేశారు. ఆ దిద్దడానికి ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అప్పుకవి 
చెప్పనే చెప్పాడు. వినాలి. తరువాత పుస్తకంలో చూడాలి. పెద్దల నడగాలి. ఆ తరువాత 
తప్పనాలిగాని తెలియనివన్నీ 'దోషాలకింద జమకట్టకూడదని భావిజనులకు చెప్పారు. 
ఇది ఎవరూ పట్టించుకోలేదు. సకలగ్రంథాలూ చదవనిడే లక్షణప్రపంచం తెలియదని 
-కుప్పకవి చెప్పాడు. అయినా తన గ్రంథం గురించి ఇలా అన్నాడు: 


ఇది చదివిన పిమ్మట - యెదియేనియు జదువు బుద్ధి యేలా వొడమున్‌ 
బదపడి గ్రంథము లన్నియు - వెదకివెదకి సారమెల్ల వివరింపంగన్‌. (అప్ప. 1-7) 


. ఇది అక్షరాల నిజం అయికూర్చుంది. అప్ప కవీయం చదివాక ఇంకేవీ 
చదవాలనీపించదు! 


9. భారతి, జూన్‌ 1959 (వికృతివివేకకర్హ్ర త్వం అనే వ్యాసం). 


పదిమంది శతకకవులు 


నౌయకరాజుల యుగంలో యక్షగానాలూ. నాటకాలూ వృద్ధిచెందినంత ఇతర ప్రక్రియలు 
ప్రచారం పొందనట్టు కనిపిస్తుందిగాని ఈ యుగంలో శతకాలూ, దండకాలూ మొదలైనవి 
కూడా విరివిగానే కవులు విరచించారు. ఎలకూచి బాలసరస్వతి, గణపవరపు వెంకటకవి, 
కాకునూరి అప్పకవివంటి ప్రసిద్ధులు వ్రాసిన శతకాల గురించి వాళ్ల చరిత్రలో 
తెలుసుకున్నాం. ఇప్పుడీయుగంలోని శతకకవుల గురించి ముచ్చటించుకుందాం. 


శ్రీగిరి విరూపాక్షయ్య : ఇతడు కాళహస్తి లింగశతకం వ్రాశాడు. ఇది బహుళప్రచారం 
పొందింది. ప్రాచ్యలిభిత గంథాలయంలోనే దీనికి 17 ప్రతులు ఉన్నాయంటే ఇది ఎంత 
పేరుమోసిందో తెలుస్తుంది. ఈ కవికాలమేదో నికరంగా చెప్పలేము. వంగునూరి 
సుబ్బారావుగారు ఇతడు క్రీ.శ.1700కి పూర్వుడని ఊహించారు.? నిడుదవోలు 
వెంకటరావుగారు మాత్రం ఇతడు క్రీశ 1400 వాడని భావించారు. ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో 14 కాళపత్రప్రతులలో సగం చాలా ప్రాచీన ప్రతులలాగా కనబడు 
తున్నాయి. ఒకదానిలో లేఖకుడు తారీఖు వ్రాసుకొన్నాడు. అది 'ప్రభవనామ సంవత్సర 
భాద్రపద బహుళ 13 మంగళవారం' (౧ 1509) దీనికి సరైన ఇంగ్లీషు తేదీ 29-9-1807. కవి 
ఈ కాలానికి నూరు, నూటయేభయి సంవత్సరాల ముందువాడు కావచ్చును. 


ఇడి సీసపడ్య శతకం. ఇందులో 'లోకనీతి, శివస్తుతి ఉన్నాయి. క్షత్రియ లక్షణాలు 
ఎక్కువగా చెప్పాడు. చివరి పద్యంలో తన తండ్రిపేరు శ్రీగిరి పాపరాజు అని, తన పేరు 
విరూపాక్షయ్య అని చెప్పుకున్నాడు. మకుటం గీతపద్యంలోని చివరి రెండుపాదాలలో 
ఉందె. అది: ప్రణుతధవళాంగ మౌనిహృత్పద్మభృంగ - అమితభవభంగ శ్రీకాళహస్తి 
లింగ 
ఈ కవి “పూర్ణవిద్యలు రాజపూజితుగా జేయు, నీతిమార్గంబున నెగడు సిరులు” అని 
నమ్మినవాడు. 'అవధరింపుము నా నేర్చినట్లు నీకు విన్నవించెద శతకంబుల్‌ అని తన 
దేవునితో చెప్పాడు. శతకం చదివితే ఇతడు నేర్చరే అని తోస్తుంది. 


ఉడుమూడి సూరపరాజు: మామూలుగా మన శతకాలలో సంఖ్యానిర్ణయం, 
మకుటనియమం ఉంటాయిగాని శతకమంతా ఒకే ప్రాసలో చెప్పడమనే నియమం కొందరే 
పెట్టుకొంటారు. ఉడుమూడి సూరపరాజు 'ర'కార ప్రాసతోనే వెంకటాచలపతి శతకాన్ని 
వ్రాశాడు. ఏకప్రాసశతకం వ్రాస్తున్నట్టు ఇలా చెప్పాడు: 


పరయతిలక్షణజ్ఞులగు వందితసత్కవు లెల్ల మెచ్చగా 
గరిమను నేకప్రాసశతకం బొనగూర్చి సుపుష్పమాలగా 


1. మద్రాసు ఓ.లై.డీస్కిప్టీవ్‌ కేటలాగు 75వ సంపుటిలో 1503 నుండీ 0 1519 దాకా ఈ శతకవప్రతుల 
వివరణ ఉంది, 

2. శతకకవుల చరిత్ర, పుట ౩04. 

౩. శతకకవుల చరిత్ర, పుట 739. 

4. శతకరవుల చరిత్ర, పుట 559. 


పదిమంది శతకకవులు 777 


నరహరి మీ కొనర్చెదను నారదగానవిలోల ద్వారకా 
తిరుపతి వెంకటాచలపతీ! నను బోవుము వేగ శ్రీపతీ! 


సత్కవులు మెచ్చేటట్లు శతకం చెప్తానని ఇతడు ప్రకటించినా సాహిత్య చరిత్రకారులు 
మాత్రం ఇతని కవిత్వంలో భావాలు సంపూర్ణత పాందలేదనీ, కొత్తవి కావనీ 
భావిస్తున్నారు. ఈ కవి గోదావరి జిల్లాలోని జొన్నాడ కాపురస్తుడు. భట్రాజు 
పూర్వకవిస్తుతిలో భట్టుమూర్తిని స్తుతించాడు. ఇదే ఇతని కాలనిర్ణయానికి కొండ గుర్తు. 


పుసులూరి సోమరాజు: ఏకప్రాసశతకాలు వ్రాసినా ప్రొఢంగా వ్రాసిన వాళ్ళలో 
పుసులూరి సోమరాజు ఒకడు. ఇతడు బాలగోపాలకృష్ణుని భక్తుడు. అందుచేత ఇతణ్జీ 
.'బాలకృష్ణదాసు' అని కూడ పిలిచేవారు. ఈయన గుంటూరు జిల్లా పుసులూరు 
గామవాసి, అయినా దేశాలు పట్టిపోయాడు. నీలాచలమనే పేరుగల పూరీ జగన్నాథం 
వెళ్ళాడు. వైతన్యుని ప్రభావంలో పరవశించాడు. మధురభక్తిని ప్రకటించే మూడు మనోహర 
శతకాలు వ్రాశాడు. ఒకటి దూతకావ్యం. 'ఇందూ! నందుని మందనుండి కద నీవేతెంచుటల్‌ 
రాకలన్‌' అనే మకుటం గలది చంద్రదూతశతకం. దీనినే ఇందు శతకం అని కూడా 
పిలుస్తారు. విరహిణి అయిన గోపికలాగా 'మందన్‌ రాధ యెరుంగకుండ వ్రజభామల్‌ 
కానకుండగ గోవిందున్‌ మెల్లనె తోడితెమ్మ'ని కవి ఆత్మ ప్రార్థిస్తుంది. 


పోనుపోను భక్తి పరవళ్లు తొక్కుతుంది. రసం వెల్లివిరుస్తుంది. తన్మయత్వంలో కవి 
ప్రేలాపన చేస్తాడు. గీతగోవిందం, శ్రీకృష్ణకర్జ్ణామృతం మొదలైన మధురకావ్యాల సారాన్ని 
ప్రవహింపచేస్తాడు. ఇందు సందేశం ఫలించి దగ్గరకు వచ్చిన నందనందనుణ్ణి చూసి 
సోమరాజు 'నీ చక్కదనంబు చూడ మనసైనది చూపుము నందనందనా” అనే మకుటంతో 
మరో మధురశతకం వ్రాశాడు. ఈయనే బాలగోపాల శతకాన్ని వ్రాశాడు. సంస్కృత 
భక్తికావ్యాలే కాక ఈయన ద్రావిడ వేదంలోని పాశురాలు కూడా బాగా చదివినవాడని 
తెలుస్తుంది. తన పద్యశతకం ఎలా ఉందో ఈయన చక్కగా వివరించాడు.! 

ప్రాచేతసార్పిత రామాయణము భంగి, వ్యాస కల్పిత భాగవతము మాడి 

దావిడవాజ్యయోదార వేదమురీతి, నారదమధుర గానంబుసరణి, 

లీలాశుకస్తుతి లాలసప్రక్రియ, జయదేవకవి సరస్వతి విధమున, 

బమ్మెరపోతన భారత క్రమమున, దాసగీత ప్రబంధములపోల్కి, 

బాలకృష్ణాంఘిదాసోక్ట పద్యశతము 

దయనుకనుగొను మాచంద 

బాలగోపాలకరుణాలవాలనీల 

శైలాపనీపాలచారులీల. (తారకముగ 0 1622 పద్యం 94) 


5. ఈ బాలగోపాల శతకం ప్రతులు మూడు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో .ఉన్నాయి. ఈ. 1624 సంఖ్య 
గల ప్రతిలోని లేఖనకాలం 'శార్వరినామ సంవత్సర ఆశ్చయుజ శుద్ధ దశమి శనివారం' అని ఉంది. 
క్రీ.శ. 1600 నుండి 1900 దాకా వచ్చిన శార్చ్వరినామ సంవత్సరాలలో ఏఒక్కటీ అశ్చయుజశుద్ధ దశమి 
శనివారంనాడు రాలేదు. 2-10-1780 దశమి ఆదివారమైంది. ఆయేడు శనివారంనాడు తిథులు లుష్తం. 

6. డి కేటలాగు సంపుటి 7, పుట 1852. 


778 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఈ పద్యంలో అతిశయోక్తులేం లేవు. సోమరాజుగారి కవిత్వంలో ఇందరి 
భావలాలిత్యం, భక్తిపారవశ్యం ననలెత్తాయి. బాలగోపాల శతకాన్ని ఉపకర్జామృతమని కవే 
చెప్పుకొన్నాడు. పుసులూరి సోమరాజుగారి మూడు శతకాలు మూడు రసభాండాలు. 

సింహాద్రి అంకన్న: పూరీ జగన్నాథుని భక్తుడైనా పుసులూరి సోమరాజు ఆ దైవంపై 
ప్రత్యేకంగా శతకం చెప్పలేదుగాని' ఎవరో సింహద్రిగారి అంకన్న '“చారూ జగన్నాయకా?!'' 
అనే మకుటంతో చక్కని శతకం చెప్పాడు. ఇతని తండ్రిపేరు సింహాద్రి. ఈయన బెహెరాగారి 
సత్కారాలు పొందాడు. “కవుల్‌ గాణల్‌ బుధుల్‌ జాణలున్‌ భశిరా యంచు నుతించు' నూరు 
పద్యాలు కవి చెప్పాడు. తన విషయం ఇలా చెప్పుకొన్నాడు: 

ఘనతల్‌ మీశుభ నామకీర్షన లపేక్షంజేయు మీభ్యత్యులన్‌ 

అనఘుం డామహనీయు డన్న బెహరార్యస్తోత్రపాత్రుండ స 

జ్ఞైనమాన్యుండ నృసింహసేవకుడ సౌజన్యుండ సింహాద్రినం : 

దను డంకేంద్ర కవీంద్ర నామకుడ నే దారూ జగన్నాయకా. (0.1563 పద్యం 100) 


ఈ పద్యంలో చివర '“సింహాద్రినందనున్‌ కద్రకవీం ద్రగోమకుండ' అనే పాఠాంతరం 
ఉంది. దీనినిబట్టి ఈ కవిపేరు కద్రయ్య అని పరిశోధకులు భావించారు.” అంకయ్య అన్నదే 
సమంజసంగా తోస్తుంది. ఈ అంకయ్య వ్రాసినదో, లేక ఇంకెవరైనా వాశారోగాని మరొక 
జగన్నాయక శతకం కనబడుతుంది. కర్తపేరు తెలియకపోయినా కమ్మగా ఉంది. 


తండ్రీ! నాయెడ నీకు న్నెనరులేదా దైవచూడామణీ 

గుండ్రాతిన్‌ సతిజేయు వార్త విని నీకు౯ మైక్కుచున్‌ వేడుచున్‌ 

వేండ్రంబైన భవాబ్ది బాపి దయతో వీక్షించి దైన్యంబుతో 

నుండ్రేనీకు భయంబు లే దన వదేమో హా జగన్నాయకా! (D.1562} 


ఈ రెండు ' జగన్నాయక _ శతకాలకన్నా విభిన్నమైనది మరొకటి ఉంది. 
“నీలకుధరాధ్యక్షా జగన్నాయకా' అని మకుటం. దాని కర్తపీరు కూడా తెలియదు. అది 
సంస్కృతసమాస భూయిష్టం. అనుప్రాసల పుట్ట. “ఇది ఓక పనికిమాలిన క్తిష్టరచన' మని 
బౌనుదొరగారి రిమార్కు (0.1561) 


తిరునగరి వెంకటాచార్యులు: ఈ కాలంలోనే రసవత్తరమైన మరొక శతకకర్త తిరునగరి 
వెంకటాచార్యులు. ఇతడు హనుమకొండవాసి. ఆ ఊరిపేరు ఇమిడ్చి 'యతిపతీ 
హనుమద్దిరిరాజమందిరా' అనే మకుటంతో శతకం వ్రాశారు. ఇది ముద్రితమనీ, 
రసవత్తరమనీ శేషాద్రి రమణకవులు వ్రాశారు. ఈ శతకం అచ్చు ప్రతి నాకు దొరకలేదుగాని 
ఆంధ్ర విశ్వవిద్యాలయంవారి గ్రంథాలయంలో దీని ప్రతి ఒకటి ఉంది. అది బాగా 
శిథిలమయిపోతున్న తాళపత్ర గ్రంథం. (నెం.7.114; 25-1). ఇందులో ఆధునికులకు అట్టే 
నచ్చని చాదస్తం ఎక్కువగా' ఉన్నా “తినగ తినంగ వేపకును దియ్యదనంబొన గూడినట్లు 


7. గోలకొండ కవుల సంచిక, పుట 411. 
8. శతకకవుల చరిత్ర, పుట 302. 


పడిమంది శతకతికవులు 779 


నోలుగు పద్యాలు చదివితే కవిత్వం మధురంగా రుచిస్తుంది. ప్రపన్నులను కవి ఇలా 
ప్రశంసించాడు: 
' క్షితితల మెల్ల పావనము జేతురు వేదము వేదమార్గమున్‌ 
గతి జెడకుండ గాతురు త్రికాలపరిజ్ఞత విష్ణువైష్టవ 
వ్రతసుఖనిష్టులై జనుల వర్ధిలజేతురు మీపదాంబుజ 
' ద్వితయసమాశ్రితుల్‌ యతిపతీ హనుమద్గిరిరాజమందిరా. (పద్యం 24) 


ఈ శతకం గతదెడకుండు ఉండడం కూజా అవసరమే 


గద్దె రామలింగయ్య: మనదేశంలో శివలింగాలకు లెక్క లేదు. ప్రతిష్టించినవారి పేరిట 
కొన్ని శివలింగాలు ప్రసిద్ధమవుతాయి. ఉదాహరణకు చోడుడు స్థాపించిన లింగం 
చోడలింగమని, సీత పూజించిన లింగం సీతలింగమని పిరుకెక్కాయి. ఈ లింగాలు 
గోదావరీ మండలంలో ఉన్నాయి. భీమవరం దగ్గిర ఉన్న బొండాడ గ్రామంలో ఉండే గద్దె 
రామలింగయ్య అనే కవి 'చోడలింగమా' ఆనే మకుటంతో ఒక శతకం చెప్పాడు. దీనికి 
ఇతడు పరవాదిగజాంకుశమనే పీరు పెట్టినట్టు ఇలా చెప్పాడు: 


వరుసను విన్నవింతు పరవాదిగజాంకుశమంచు కావ్యమి 

ద్ధరను ప్రసిద్ధిగాను నిరతంబును ముక్తికి మూలమైన సు 

స్థిరముగ వేదశాస్త్రములు చెప్పిన పద్ధతి నాంధ్రభాషనే 

పరకృతిగాను సత్కవుల వర్ణన చేసెద చోడలింగమా. (0.1610 పద్యం 18) 
ఈ శతకకావ్యంలో రామలింగయ్య వీర్ణౌవాన్ని వివరించాడు. ఇతని తండ్రి ఆగమవేత్త 
నాగయ్య. గురువు సిద్ధరామయ్య. ఈ శతకంలో వీర్ణౌవుడగు జంగమతీర్ణ్థ ప్రసాదభోగి 
పాల్కురికి ఘనుండు సోమగురు గొల్చి, రామలింగయ్య శతకాన్ని రచించాడు. 


రామలింగయ్యగారి అబ్బాయి: బహుశా ఈ రామలింగయ్యాగారి కుమారుడే 
బొండాడలో ఊన్న నగరేశ్చరస్వామిపై రెండు శతకాలు చెప్పినట్టు ఉంది. ఒకదాంట్లో 
'నగరేశా' (0.1592) అనీ, ఒకదాంట్లో 'నగరేశశివా' అనీ మకుటాలు ఉన్నాయి. రెండూ 
కోమట్ల దైవమైన నగరేశునిపై చెప్పినవే. 

ప్రియభక్తు లనుచు వైహ్యలు- ప్రియంబున బూజింప మీరు ప్రత్యక్షంబై 

జయమైన వరము లిచ్చితి - నయమున బొండాడ నున్న నగరేశశివా! (0.1591) 

ఈ శతకాల కర్త ఎవరో తెలియదని ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పరిశోధకులు వ్రాసిన 
'బంధురరామలింగపు త్రవిరచితమ'ని ఉండడంవల్ల చోడలింగశతకకర్త కుమారుడే 
నగరేశశతక రచయిత అని వంగూరి సుబ్బారావుగారు భాతీంబారు.? ఇతని' శతకంలో 
యతిభంగాలు కనబడతాయి. 

తాళ్ళపాక శ్రీనివాసుడు: యతిభంగాలు, వ్యాకరణ దోషాలు, విసంధులూ మొదలైన 
తప్పుల తడకలతో మరొకడు కూడా శతకం చెప్పాడు. అతడు సుప్రసిద్దులైన తాళ్లపాకవారి 


9. శతకకవుల చరిత్ర, పుట 302. 


780 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వంశంలోనివాడవడం గమనించదగ్గ విషయం. అన్నమయ్యగారికి ఎన్నోతరంలోని 
మనుమడోగాని శ్రీనివాసుడనే ఉబలాటపరుడు 'కమలవసుధేశ సర్వయుగాధిపేశ। 
విమలశణి కోటిసంకాశ! వెంకటేశ అనే మకుటంతో ఒక శతకం వ్రాశాడు. దీని ప్రతి ఒకటి 
కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్‌ కార్యాలయంలో ఉంది ( సంఖ్య.3998). శతకం చెప్పాలనే 
కోరిక ఎంతగా ఉందో తెలుపడానికి తప్ప ఇది మరెందుకూ ఉపయోగపడదు. పులిని 
చూసి వాతలు చేసుకొన్న కవిత్వం. 


పులిపర్రు రాజయ్య: గుంటూరు జిల్లాలో పులిపర్రు అనే గ్రామం ఉంది. ఆ ఊళో 
ఉన్న శివలింగాన్ని నరీందలింగం అంటారు, ఈ స్వామిమీద రాజన్న అనే కవి ఒక శతకం 
చెప్పాడు. దాని అసమగ్రప్రతి ఒకటి. ప్రాచ్యలిభిత [గ్రంథాలయంలో ఉంది (0.1593). 
లోకనీతులు కూడా ఉన్నాయి. బంగారంపైన మంచి పద్యం ఉంది. 


కులహీనునైనను గుణహీనునైనను ఘనుని కావించు నీకాంచనంబు 
అరయ ననాకారి కంగనామణకైన కాంతిబుట్టించు నీకాంచనంబు 
ప్రాణంబు గొనవచ్చు పగతురకైనను కగుణ పుట్టించు నీకాంచనంబు 
అనుకూలపరులైన అన్నదమ్ములకైన కలత బుట్టించు నీకాంచనంబు 
ఇట్టి వస్తువు మరి లేదు యిహమునందు 
రాజకవిదాసమానసోల్లాసహాస 
వ్యాఘ్రపురనాధదుర్మదవ్యా[ఘ్రభేద 
చంద్రరేఖోత్తమాంగ నరేంద్రలింగ 


ఈ శతకాన్ని నగేంద్రలింగ శతకమని లేఖకుడు వ్రాసుకొన్నాడు. అయితే పులిపర్రులోని 
దేవుని పేరు నరేంద్రస్వామివారు కనుక శతకం పేరు అదే అయి ఉంటుంది. దీని కర్తపేరు 
ప్రతిపద్యంలోనూ ఉన్నా ఇతని కాలం తెలియదు. నాయకరాజులయుగం లోనివాడు 
కావచ్చును. 


ప్రగడపల్తి పోతయ్య: గోదావరీతీరాన ఎంతమందో కవులు పుట్టారు. గంటం 
పట్టారు. అయితే గోదావరిపై కావ్యాలుగాని, శతకాలుగాని చెప్పినవారు చాలా 
కొద్దిమంది. ప్రెగ్గడపల్లి పోతయ్య అనే కవి మత్తీభణార్జూలవృత్తాలలో గోదావరీ శతకాన్ని 
వ్రాశాడు. అఖండగౌతమిలాంటి శైలి. ఈ శతకం సంపూర్ణంగా లభించలేదని చెప్తూ 
నిడుదవోలు వెంకటరావుగారు ఒక పద్యాన్ని ఉదాహరించారు. 0 


స్థిరపుణ్యోదయ మేదినీందువదనా సీమంతవీథీలస 

దృురుముక్తాఫలసూత్రమో! సురుచిరక్షో ణీపురంద్రీ యశో 

ధరధమ్మిల్ల లతాంతమాలికయొ! భూతన్వీకుచ శ్రీ, మనో 

హరసంవ్యాస మొ నాగ నీదగు ప్రవాహం బొప్పు గోదాం. 

ఇంత చక్కని కవిత్వం కాలప్రవాహంలో కలిసిపోవడం దురదృష్టమే. ఇటువంటి 
మనోహర కృతులు ఎన్ని నష్టమైపోయాయో! 


10. శతకకవులచరిత్ర, అనుబంధం, పుట 738. కవి క్రీ.శ. 1456 వాడని నిడుదవోలువారి నిర్ణయం. 


తాడిగోళ్ళ కదిరీపతి, అయ్యలరాజు నారాయణ 


రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అయితే మన సాహిత్యంలో ఊరేగే 
రాజులను చూసి ఒళ్ళుమరిచిపోయి ఊరన్ని కలలుకన్న పొరకాంతలు కోకొల్లలు. వీళ్ళు 
రాజును చూస్తే ఫరవాలేదుగాని వీళ్లలో ఏ ఒక్కరిని రాజు చూసి మక్కువపడీనా ఇబ్బందికి 
తక్కువ ఉండదు. 'రాజుకు కంటిలో విషం; పాములో పంటిలో విషం' అన్నారు. 
మగనాలిపై మరులు కొన్న కాముకుడు చెడతాడని రామాయణం మొదలుకొని ఎన్నో 
కావ్యాలు ఎలుగెత్తి ఘోషిస్తాయి. “రుకాడికే చెడిపోతా'వని హెచ్చరించే నీతులు వినే 
చెవులతోనే రంకాడి సుఖపడ్డవాళ్ల సాహస కథలను వినాలని జనం ఉవ్విళ్లూరడం 
కథాసరిత్సాగరం దగ్గిరనుంచీ కనబడుతూనే ఉంది. 


సంస్కృతంలో రంకు కథలు కోకొల్లలు. బాలురకు హితోపదేశం చేసీ పంచతంత్రం 
లోనే బూతుకథలు ఉన్నాయి. నేడు మన కథలు కంచికి పోయినా ఆదిలో చాలా 
సంస్కృత కథలు అరేబియాకు పోయి వేయిన్నొక్క రాత్రులలో కలిసిపోయేవి. 
నీతికథలలాగే బూతుకథలు కూడా సార్వజనికం కనుక ఒక డేశంలోని కథ మరొక 
దేశంలోని కథలాగా రూపాంతరం చెందగలదు. అరేబియన్‌ నైట్సులోని కథలలాగే తదితర 
దేశాల సాహితీపరులు కథలను సృష్టించుకొన్నారు. పది నీతులూ, పది బూతులూ కలిపిన 
కావ్యాలు జనించాయి. తెలుగులో నుంచెన చెప్పిన కేయూరబాహుచరిత్ర, జక్కన వ్రాసిన 
విక్రమార్కచరిత్ర, అనంతామాత్యుడు కల్పించిన భోజరాణీయం, కొరవి గోపరాజు 
రచించిన సింహాసద్వాత్రింగిక మొదలైనవి చాలా నీతికథలతో కొన్ని బూతుకథలు కథనం 
చేశాయి. : 


“ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అని పేరుపడిన మన తెలుగులో మంచన తొలిసారిగా 
నీతికథలను కథనం చేసిన కాలానికి దగ్గిరగా ఇటాలియన్‌ భాషలో జియోవాని 
బొకాచియో అనే రచయిత నూరు శృంగారగాథల సంకలనాన్ని వ్రాశాడు. దాని పేరు “డకా 
మెరాన్‌'. ఇటలీలో ఒకసారి అంటువ్యాధి వచ్చింది. ముగ్గురు యువకులు, ఏడుగురు 
యువతులు ఊరు వదలి కొండలకు వలస వెళ్ళారు. అక్కడ కాలం గడుపుతూ పదిరోజులు 
చెప్పుకొన్నట్టు ఈ రంకు కథలను బొకాచియో క్రీ.శ.1350 ప్రాంతాలలో కల్పించాడు. 
ఇంచుమించు ఈ కాలంలోనే ఇంగ్లాండులో కూడా జాఫ్రీ చాసర్‌ అనే కవి కాంటద్‌బరీ 
గాథలనే గ్రంథంలో శృంగార కథలను వ్రాశాడు. ఇరవైకొమ్మండుగురు యాత్రికులు 
తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్థలానికి వ్లోటప్పుడు తలో రెండూ, వచ్చేటప్పుడు తలో 
రెండూ కథలు చెప్పుకోవాలని అనుకొన్నారు. కాంటర్‌బరీ మజిలీలలో నూటయిరవై 
కథలు ఉంటాయని ఛాసర్‌ చెప్పినా అందులో ఇరవైమాత్రమే సంపూర్ణమైనవి. రెండు 
అసంపూర్ణంగా, రెండు అసమగ్రంగా ఛాసర్‌ వదిలివేశాడు. ఇటలీలోనూ, 
ఇంగ్రండులోనూ క్రీ.శ. 1350 ప్రాంతాలలోనే ఇలాంటి కథలు పుట్టినా ఫ్రాన్సులో '“శవారి' 
రాణీ మార్గరెట్‌ వ్రాసిన “హెష్టామెరన్‌' క్రీ.శ. 1530 ప్రాంతాలలోగాని రాలేదు. హెప్పా మెరన్‌ 
అంటే 'ద్వాసప్తతికథ' లన్నమాట. " 


782 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విదేశ సాహిత్యాలలో ప్రభవించినట్టే మన తెలుగు సాహిత్యంలో కూడా కేవలం 
కాముకల కథలు చెప్పే కావ్యాలు పుట్టకపోలేదు. శృంగారం మదనళివాలు తొక్కి, నాయిక 
పరకీయ అయితీగాని రక్తికట్టదని పదకర్ణలు భావించే నాయకరాజుల కాలంలోనే రెండు 
“రంకు” పురాణ కావ్యాలు జనించాయి. ఒకటి 'శుకసప్తతి' రెండోది 'హంసవింశతి'. 
రెండింటిలోనూ ఒకలాంటి కథానిర్మాణమే ఉంది. రెండింటిలోనూ అనగనగా. ,ఒక 
మగనాలిని పట్టపు రాజు కామిస్తాడు. కబురు పెడతాడు. రెండింటిలోనూ ఆ యిల్లాలి భర 
వ్యాపారం కోసం దేశాంతరం వెళతాడు. రెండింటిలోనూ నాయిక రాత్రి ముస్తాబు చేసుకొని 
రాజుని కలుసుకోడానికి వెళ్లబోతే ఇంటో ఉన్న, పెంపుడు పక్షులు అపి ఆకర్షణీయంగా 
కథలు చెప్తాయి. శుకసప్తతిలో చిలకా, హంసవింశతిలో హంసా ఉన్నాయి. రెండు 
కావ్యాలలోనూ నాయికలు అడుగుజారడానికి అవకాశేం లేనంత ఆసక్తితో కథలకు 
చెవులూ, ఇంటికి కాళ్లూ అప్పచెప్పేస్తారు. రెండింటిలోనూ పిట్టలు ప్రతికథలోనూ ఒక 
మడతపేచీ వేస్తాయి. దీనికి జవాబు చెప్పకల్షితీ రాజుదగ్గిరకి వెళ్ళమని సవాలు చేస్తాయి. 
రెండింటిలోనూ నాయికలు చెప్పలేక పిట్టనే చెప్పమంటారు. ప్రతిరాత్రీ ఇలాగే 
గడిచిపోతుంది. రెండింటిలోనూ నాయికలు ఇలాగ తెలియని ఖాయిదాలో ఉంటారు. 
రెండింటిలోనూ భర్తలు ఇంటికి రాగానే కథానాయికలోని కామం కంచికి వెడుతుంది. 


ఈ రసవత్తరమైన కావ్యాలలో శుకసప్తతిని తాడిగోళ్ల కదిరీపతీ, హంసవింశతిని 
ఆయ్యలరాజు సాతరుత రచించారు. ఈ "ఇద్దరూ శాత కరకపాట యుగంలోనివాశ్ల, 
కదిరీపతి కొద్దిగా పూర్వుడు. నారాయణ ఒక తరం అర్వాచీనుడు. కదిరీపతి కోలారు 
పొంతారహాతు నారాయణ నెల్లూరు పరిసరాలవాడు. కదిరీపతి ఆంధ్రా బొకాచియో 
అయితే, నారాయణ తెలుగు హాసరు. బొళాచియో రాసిన డికమెరాన్‌లోని కథలనే ఛాసరు 
యథాతథంగా అనువదించాడని ప్రతీతి. కదిరీపతి కావ్యంలోని వర్ణనలు, సామెతలు, 
పంక్తులు, భావాలు యథాతథంగా నారాయణ కూడా అనుసరించాడు. విశ్చసాహిత్యం 
లోని ఆ యిద్దరు కవులకూ, ఈ ఇద్దరు తెలుగు కవులకూ పోలిక సరిగ్గా నప్పుతుంది. 


వాస్తవానికి డికెమెరాన్‌, కాంటర్‌బరీ మజిలీ కథలతో శుకసప్తతికీ, హంసవింశతికీ 
ఇంకా చాలా పోలికలున్నాయి. ఇటలీదేశపు సాహిత్యంలో. కూడా పురాణగాథలను 
ఆద్యసత్కథలను రచయితలు స్వీకరించే రోజులుండేవి. పాత ఇతివృత్తాలు విడిచిపెట్టి 
సమకాలిక జీవితంలోని వ్యక్తులను, వాళ్ల స్వభావాలను"' తీసుకొని తాను జీవించే 
సంఘానికి దర్చణంగా డికెమెరాన్‌ కావ్యాన్ని బొకాచియో నిర్మించాడు. అదొక ప్రపంచం: 
దాని నిండా సజీవపాత్రలే ఉంటాయి. బొకాచియోలాగే ఛాసరు కూడా సమకాలిక 
జీవితాన్ని కాంటర్‌బరీ మజిలీలలో చిత్రించాడు. అతడు చేసిన వ్యక్తుల వర్ణనలు 
హృద్యంగా ఉంటాయి. సంఘంలో కనిపించే అన్నిరకాల వ్యక్తులూ, అన్ని వృత్తుల 
మనుషులూ అందులో ఉంటారు. ఈ విశ్చకవుల కావ్యాలలో లాగే మన తెలుగు కవేల 
కావ్యాలలో కూడా సంఘహృదయం సజీవంగా ' స్పంతీస్తుంతి, తెలుగుతనంతో, 
తెలుగువాళ్లతో ప్రతికథా గుబాళిస్తుంది. అష్టాదశవర్థాలవాళ్ళూ తమ భార్యలతో, 
బంధువులతో, వేషభాషలతో, లోటుపాట్లతో, మాటతో, మంచితనంతో, మానవత్వంతో 
మన కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తారు. 


తాడిగోళ్ళ కదిరీపతి అయ్యలరాజు నారాయణ 783 


ఈ పోలికలు ఇంతటితో ఆగలేదు. డికామెరాన్‌లో కథకులు విసుగెత్తిస్తారుగాని 
కథలు విసుగెత్తించవు; కాంటర్‌బరీ మజిలీలలో కథలు విసుగెత్తిస్తాయిగాని కథకులు 
విసుగెత్తించరు అని విమర్శకులు చెప్తారు." శుకసప్పతిలో కథలుగాని, కథకులుగాని 
విసుగేత్తించరుగాని హంసవింశతిలో కథలు హృద్యంగా ఉన్నా కథకుడు “బోరు” 
కొట్టిస్తాడు. అయితే ఛాసరు వ్రాసిన వర్ణనలలాగా నారాయణ చేసిన వర్ణనలు, చెప్పిన 
వివరాలు, ఇచ్చిన భోగట్టాలు చేరీతకారులకు పనికివస్తాయి. కదిరీపతి సందర్భోచితంగా 
చెప్పిన సాంఘీక విషయాలను నారాయణ, సందు దొరికితీ చాలు సాంతం గుప్పించేస్తాడు. 
బొకాచియోని అనుసరించినా ఛాసరూ, కదిరీపతిని కాపీ కొట్టినా నారాయణా 
నిలబడగలిగారంటే వాళ్లకు చిత్తశుద్ధీ, సిద్ధహస్తం ఉండడంవల్లనే. అయ్యలరాజు నారాయణ 
'సుమధుమధుర సుధావచస్ఫూర్తి' కోసం, 'సర్వశబ్దార్థవిజ్ఞానసరళి' కోసం ప్రయత్నించిన 
వాడు. కదిరీపతి నైఘంటిక పదానునయరూడి కన్నా ముందు కావ్యనైపుణికే పెద్దపీట 
వేస్తాడు. పాలకడలిలోంచి చిలికి తీసిన అమృతంలాగా కావ్యరసాన్ని పాఠకులకీ 
సునాయాసంగా అందిస్తాడు. 


కదిరీపతి తన వంశం పాలవెల్లిలాంటిదని భావించాడు. తాడిగోళ్ళవారి వంశం పేరు 
ఆదిలో పాలవేకరివాళ్ళు. నేటి "మైసూరులోని కోలారుమండలం శ్రీనివాసపు 
తాలూకాలో పూర్వం పాలవేకరివారు ఉండేవారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఆశియ 
రామరాయలు నిర్వహించే రోజులలో, అంటే క్రీ.శ. 1542- 1565 మధ్య ఓబళనాయకుడు 
కర్ణగా పేరెన్నిక పొందాడు. గుర్రాలు, ఏనుగులు, రత్నాలు మొదలైనవి బహుమతులుగా 
పొందాడు. తాడిగోళ్ళ గ్రామానికి అధికారం కూడా పొంది ఉంటాడు. ఈ పెద 
ఓబళనాయకునిలాగా అతని మునిమనువుడు కరెమాణిక్యనాయకుడు మళీ 
రాయసత్కారాలు పొందాడు. క్రీ.శ. 1618 నుండి 1630 దాకా కర్గాటకాన్ని పాలించిన 
రామదేవరాయల సరిగద్దెమీద ఈ కరెమాణిక్యనాయకుడు కూర్చొనగలిగాడు. 


కరెమాణిక్యనాయకునికి నలుగురు కొడుకులు. రెండో కొడుకు 

రామప్పనాయకుడు_ తన, తండ్రికి పుణ్యాంగా యిచ్చిన దానశాసనాలు క్రీ.శ. 1637 నుండి 
కనబడతాయి.? ఈ రామప్పగారి కొడుకు రఘుపతినాయకుడు కీ.శ. 1648లోనే 
మహానాయకాచార్యుడై దానాలు ఇచ్చినట్టు శాసనాలు కనబడతున్నాయి.* కరెమాణిక్య 
నాయకుని కడగొట్టు కొడుకు పేరు కదురరాజు. ఇతని భార్య పేరు కదురమ్మ. వీళ్ళకి 
కదిరీపతి జన్మించాడు. కరెమాణిక్యంగారి రెండో కొడుకు కన్న కొడుకు క్రీ.శ. 1648 నాటికే 
ప్రాజ్ఞుడై దానధర్మాలు చేస్తీ, కడగొట్టుకొడుకు నోచుకున్న కొడుకు, కదిరీపతి ఆనాటికి 
కావ్యనిర్మాణం చేసి ఉండడా? 
1. Encyclopaedla Britannica, Vol. 3, ౧. 769 a. 
2._ కదిరీపతి - శుకసప్తతి: నేలటూరి వెంకటరమణయ్యగారి వ్యాసం, భారతి, నవంబరు, 1945. 
3. Mysore Arch. Rep. 1924 No.B88 అని నేలటూరివారు పై వ్యాసంలో చెప్పారు. కోలారుజిలాలో ఈ 

నాయకుల శాసనాలు చాలా కనబడుతున్నాయి. వాటిలో తమ యింటిపేరు తాడిగోళ్ళ అని 


చాలాసార్లు చెప్పుకొన్నారు. కదిరీపతి కూడా గద్యలోనూ, ఒక పద్యంలోనూ తాము పాలవేకరీ 
వాళ్ళమని "దెప్పినా అవతారికలో తమ ఇంటిపేరును 'తాడిగోళ్ల అనే వాడాడు. 


784 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వాస్తవానికి క్రీశ. 1648 ప్రాంతాలకే కదిరీపతికి కావ్యనైపుణ్యమే కాక శబ్దగౌరవ 
ప్రాగల్భ go, అర్భావనాసక్తి, లక్ష్ర్యలక్ష ణగుణశ్చాఘ్యుతాపటిమ పట్టుబడ్డాయి. సకల 
ప్రబంధాలలోని సువాక్కుల ప్రొఢిమ తెలుసుకున్నాడు. హాళి పుట్టించు కవిత్వముగ్గడించ 
గలడు. రక్తి కల్పించు గీతాలు తెలుసు. ఇంపొనర్చే ప్రసంగవార్తలు ఘటించగలడు. అద్భుతం 
బొసంగే కావ్యవైభవం చెప్పగలడు. తన చుట్టూ ఉన్న తెలుగు సంఘాన్నే కాక విచిత్ర 
వేషభాషాభిరాములగు పరంగులతోడి నెయ్యం అతనికి తెలుసు కాబోలు (శుక 1-196). 
ఇంగిలీసుల ముఖాముల నతడు చూశాడు (1-175). 'తలారికి బులావు ధగిడీకే' అని 
గద్దించే తురకభటుణ్ణి, వాడు క్రొత్తగా తలమీద పెట్టుకొన్న తెలిపరంగి ముడాసునిసైతం 
కదిరీపతి గమనించాడు. అతని కన్ను చూడని వింత, కలం తొక్కని పుంతా లేవు. 
అడుగడుగు అబ్బురాలు కదిరీపతి వ్రాసిన ముప్ఫయి కథలలోనూ కనబడతాయి. 


“ముప్పది కథలలోనే యిన్ని చమక్కులున్నవియే. డెబ్బ దిలోనెన్ని యున్నవో? అవి 
మనకు క గదాయని విచారింపవలసి వచ్చినది” అని పరిశోధకులు 
బాధపడతారు.* శుకసప్తతి అన్నది కావ్యనామం. సప్తతి అంటే డెబ్బయి. కాబట్టి ఇందులో 
డెబ్బయి కథలు ఉండికీరాలని అందరూ భావిస్తారు. దానిలో ముప్ఫయి కథలే ఉన్నాయి 
కనుక దీనికి 'శుకత్రింశతి' అనే పేరు పెట్టాలని పండితులు భావించినట్టు బ్రౌనుదొరగారు 
తాము సేకరించి పరిష్కరింపచేసిన శుకసప్తతి ప్రతిలో వ్రాశారు.్‌ పరు ఆదిలో జూలూరు 
అప్పయ్యపంతులుగారి దగ్గిరనుంచి నేటి నిడుదవోలు వెంకటరావుగారిదాకా అందరూ 
కథల సంఖ్య డెబ్బయి అని పొరబడ్డారు. వాస్తవానికి శుకసప్త అంటే 'చిలుక చెప్పిన డెబ్బయి 
కథ'లని భావించడంకన్నా హల డెబ్బయిరాత్రులు చెప్పిన కథలి' అని నిర్ణయించడం 
మంచిది. ఇది 'డెబ్బయిరాత్రుల కథ'లని సురవరం ప్రతాపరెడ్డిగారు సరిగ్గా ఊహీంచారు.5 
అయితే ఈ ఊహని బలపరిచే సాక్షాన్ని వారు గ్రంథంలో 'చూపలేదు. శుకసప్త ప్తతి కావ్యం 
యించుమించు పూర్తిగా లభించిందేగాని అంతా వెలుగు చూడలేదు. అచ్చుపడ్డ 
కావ్యంలోని ఆఖరు పద్యాలు పరిశోధకుల దృష్టిలో పడలేదు కాబోలు. చిట్టచివర 
కథానాయికతో చిలుక “నీవిభుండు మమతం మరి డెబ్బదినాళ్లనాటి కిలుజేరుదునని 
వాక్రుచ్చి చను టెరుంగవె మగువా?” అని అడుగుతుంది. (4-326) 


ఈ కావ్యానిర్మాణ నైపుణ్యాన్ని అయ్యలరాజు నారాయణ మెచ్చుకొని ఈ 
ఫక్కీలోనే మక్కికి మక్కి అనుకరణ చేశాడు. అయినా “ప్రతిభావంతుడు కనుక 
అనుకరణానికి కూడా స్వతంత్ర హోదాను తీసుకురాగలిగినాడు” అని సహృదయులు 
భావించడంలో తప్పులేదు.? తరతరాలుగా తమ వంశంలో ఉన్న సత్కవితారరచనాడ్యుల 
వారసత్వాన్ని నారాయణ తన కావ్యంలో కనబర్చాడు. వాళ్ళనిలా ఆదిలో స్తుతించాడు: 
శుకసప్తతి ద్వాతీయ ముద్రణ పీఠికలో కొత్తపల్లి సూర్యారావుగారు. (వావిళ్ల ప్రచురణ). 
ఓ.లై. ఈ. 837 
శుకసప్తతి (వావిళ్ల ప్రచురణ) మూడవముద్రణ ఉపోద్దాతం. పుట ౫| 
హంసవింశతి, (బందరు శృంగారకావ్య గ్రంథమండలి ప్రచురణ) తొలిపలుకులలో మల్లాది 
రామకృష్ణశాస్త్రిగారు,పుట 17. 


ఆత 0 ౮ మ 


తాడిగోళ్ళ కదిరీపతి అయ్యలరాజు నారాయణ 785 


అయ్యలరాజు దిప్పసచివా గ్రణి బర్వతరాజు రామభ 

ద్రయ్యను భాస్కరాగ్రణి బ్రదానవరుండగు కొండదీరునిం 

జయ్యన దిమ్మయ ప్రభుని సత్కవితారచనాఢ్యులైన మా 

యయ్యల రాజవంశజుల నాదికవీంద్రుల సన్నుతించెదన్‌. (హంస 1-12) 

ఈ పద్యంలో అరడజనుమందిని సత్కవితారచనాఢ్యులుగా నారాయణ పేర్కొన్నా 
వీరిలో కొందరి గురించే మన సాహిత్య చరిత్రలు చెప్పగలుగుతున్నాయి. ఇప్పటిదాకా 
కాలనిర్ణయాలు నికరంగా చేసిన అయ్యలరాజు కవుల పేర్లు వారి గ్రంథాలను చూడండీ. 


యుగం 
తిప్పయ్యా ఒంటిమిట్ట 
రఘువీరశతకం గజపతులయుగం 
రామభద్రుడు రామాభ్యుదయం | నవాబులయుగం 
అయ్యల భాస్కరకవులు | రెట్టమత ఆరవీటిరాజుల యుగం 


ఒంటిమిట్ట రఘువీరశతకాన్ని చెప్పిన అయ్యలరాజు తిప్పయ్యగారికి పర్వతన్న అనే 
తమ్ముడు ఉన్నాడు. ఈయన కూడా కవే అని నారాయణ ప్రస్తుతించాడు. ఈ పర్వతన్నగారి 
మనవడి మునిమనుమడే నారాయణ. అంటే పర్షతన్నగారికి అయిదోతరంలో నారాయణ 
ఉన్నాడు. తరానికి ముప్ఫయి సంవత్సరాలు లెక్కకడికి 150 సంవత్సరాల తేడా ఉంది. 
అయ్యలరాజు నారాయణ క్రీశ. 1660 ప్రాంతాలవాడని భావిస్తున్నారు.శ దీనికి ఆధారం 
నారాయణ తన తండ్రి గురించి చెప్పిన ఒక పద్యమే. చూడండి: 


కౌండిన్యసదోత్ర కల్చకంబగు పర్వత ప్రెగ్గడెవ్వాని తాతతాత 

కవిచకోరనిశౌక (?) రయశస్స్ఫుర దయ్యలామాత్యుడెవ్వానియ బ్బ కబ్బ 

సుకవితాక్షు ద్రడ్రుకుద్దాలసముడు భాస్కరమంత్రి యెవ్వాని కన్నతండ్రి 

హంసవింశతి ప్రబంధాకల్పు నారాయణాఖ్యుడౌనే నేమహాత్ముసుతుడ 

నట్టియయ్యలరా జాన్వయాంబురాశి 

భగణహృన్నాధుగొండ మాంబాసనాధు 

నిఖిలక కుబంతరాళనిర్నిద్రకీర్షి 

మజ్జనకు సూరపామాత్యుమాన్యుదలతు. 
ఇది 'దశావతారకథాసంగ్రహము' అనే కావ్యం అవతారికలోని పద్యం. సాంసవింశతి 
వ్రాశాక ఈ కావ్యాన్ని నారాయణ రచించాడు. ఇది మూడాశ్వాసాల గ్రంథం. ఇతని 
సమకాలికుడే కాక సమీప గ్రామాలలో ఉండే ధరణిదేవుల రామయ్య దశావతారచరిత్రను 
సుదీర్ణంగా వ్రాస్తే నారాయణ అదే కథను కుదించాడు కాబోలు. రెండింటినీ తైపారు 


వెయ్యాలి. 


8. శతకకవుల చరిత, వంగూరు సుబ్బారావుగారు, పుట 278. 


786 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ధరణిదేవుల రామయ్య నెల్లూరు మండలంవాడు. ప్రళయ కావేరిపట్నంలోని 
మగదలవారి ఆథ్రితుడు. అయ్యలరాజు నారాయణ కూడా నెల్లూరు మండలంవాడే. 
కొచ్చెర్లకోట తాలూకాలోని గోరుగుంతల గ్రామంలో ఉండేవాడు. ఆ గ్రామంలో 
ఆంజనేయస్వామి గుడి ఉండేది కాబోలు. ఆ దేవునిపై, బహుశా బాల్యంలో, నారాయణ 
ఒక శతకం చెప్పాడు: అయితే తన స్వగ్రామం పీరు హుందాగా లేదని దానిని సంస్కృతీ 
కరించాడు. గోరు అంటే నఖం. గుంట అంటే గర్త. పాడు అంటే పురం. అందుచేత 
గోరుగుంతలపాడుని నఖగర్హపురం అన్నాడు. చెప్పేది కందపద్యశతకం కనుక 'నఖగర్హ 
పురాంజనేయ నతజనగేయా' అని మకుటం పెట్టాడు. ఈ శతకంలో ఆంజనేయుణ్ణో ఏ 
గేయమానమైన భావాలతో నారాయణ కీర్ణించాడో తెలియదు. ఈ శతకం దొరకలేదు. ఈ 
ఆంజనేయ భక్షి నారాయణకు పుష్పగిరి తిమ్మన్నగారివల్ల వచ్చిందేమో। 


పుష్పగిరి తిమ్మన్నగారు కంకంటి పాపరాజులాంటి వారికి కవిత్చరచనలో 
సహాయం చేశారు. ధరణిదేవుల రామయ్యకు కూడా ఆయన సాయపడినట్లు ప్రతీతి. 
రామయ్య వ్రాసిన దశావతార చరిత్రకు ఇతరుల సహాయం కావలసి వచ్చిందిగాని తనకు 
అక్కరలేదని ఎత్తిపొడవడానికి కాబోలు అయ్యలరాజు నారాయణ గద్యలో తాను 
“నిస్సహాయ కవిత్వ నిర్మాణ చాతుర్యనిస్తంద్రుణ్ణి అని చెప్పుకొన్నాడు. అయితే ఇతరుల 
గ్రంథాన్ని ఆధారం చేసుకొని అనుకరిస్తూ తన ప్రతిభను చూపించేవాడు ఇలోగా 
చాటుకొనడం బాగుండదు. 


నారాయణ వ్రాసిన హంసవింశతినీ, కదిరీపతి వ్రాసిన శుకసప్తతినీ పక్కపక్కన 
పెట్టుకొని చదివితే నూటికి పైగా అనుకరణలు కనబడతాయి. అభ్యుదయపరంపరాఖి 
వృద్ధిగా కథను ప్రారంభించి ఆ కథ జరిగే ఊరిని పాలించే రాజు 'చంద్రమతీనాధు చందాన, 
నలుని వైఖరిని వగైరా వగైరా షట్చక్రవర్తులు మకిడశమహారాజులు వెరసి ఇరవై ఇద్దరు 
ప్రాచీనుల తీరున పాలించుచున్నాడని కదిరీపతి చెప్పాడు (1-93). నారాయణ కూడా డిటో 
డిటోగా తన కథలోని రాజును 'వెరయ హరిశ్చంద్ర విధంబున, నలుని వీకను' వరైరా 
పద్ధతిలో పాలించమన్నాడు (1-42). శుకసప్తతిలోని నాయికను రంకాడవని 
ప్రోత్సహించిన కుంటెనకత్తి ఇలా ఎత్తిపొడిచింది: 

మగని ప్రక్కనెయుండి తగజేరి జోకొట్టి మోసపుచ్చని దేటి ముద్దరాలు 

పసులగోడలనైన వసుథనిచ్చెన లేక యెక్క నేరని దేటి యెమ్మెలాడి 

తలవరుల్‌ గనుగొన్న దప్పునొప్పు ఘటించి బొంక నేరని దేటి పువ్వుబోణి 

దొరలు గద్దింప గల్లరివార్డ నిజముగా నిర్వహింపని దేటి నీటుకత్తె 

యత్తమామల గృహకర్ణలగుచు మెలగు 

నట్టిధూర్తుల నెల్ల నోరదిమి గదిమి 

పొంచియువనాధుతోడ గ్రీడించిమించి 

చక్క టికిదిద్దుకొ ననిదేసరసురాలు (శుక. 1-139) 


ఈ పద్యాన్నే చదివి బట్టీపెట్టి హంసవింశతిలోని హేల తన మాటలో ఇలా కొద్ది 
మార్పులు చేసి చెప్పింది: ఇ 


తాడిగోళ్ళ కదిరీపతి అయ్యలరాజు నారాయణ 787 


కోటగోడలనైన మాటుగా నెగబ్రాకి దాటనేరని దేటి తలిరుబోడి? 
ఘుఘుమార్భాటీతోడ ఘోషించునదులైన నీదిపోవని దేటి యెమ్మెలాడి? 
తనమీదితప్పు నొక్కనిమీది నిజముగా బెట్టజాలని దెట్టి బిసరుహాక్షి? 

ధవుడైన దనజాడ తగదని పట్టిన నిర్వహింపనిదేటి నీటుకత్తె? 

తలవరులుగన్నచో లేని తాల్మిబూని 

బొంకు తథ్యంబు తథ్యంబుబొంకుగాగ 

నెంచియుపనాధుతోడ గ్రీడించిమించి 

చక్కటికిదేని దదియేటిసరసురాలు? (హం. 1-102) 


రెండు కావ్యాలలోని కథాకథనభాగంలో వందలాది పద్యాలను కాక ఈ రెండు 
పద్యాలను చూస్తేనే చాలు నారాయణ చేసినది పచ్చి చౌర్యం అని ఎవరేనా అనగలరు. కాని 
నారాయణ శుకసప్తతిలో లేని వివరాలను ఎన్నో సొంతంగా చేర్చి హంసవింశతిని ఒక 
నిఘంటువుగా రూపొందించాడు. విజ్ఞానసర్వస్వంలాగా రచించాడు. ఆటపాటల పిర్లు, 
చెట్లుచేమల పేర్లు, నదుల పీర్లు, ధాన్యాల పీర్లు, అష్టాదశవర్గాలవాళ్ళ వేషధారణరీతులు, 
. వశీకరణ మంత్రాలు తంత్రాలు, మచ్చుమందులు, వివిధ శాస్త్రాలు-శస్రాలు ఒకటేమిటి? 
తనకు తెలిసినవన్నీ గుదిగుచ్చాడు. తాను చేసిన కృషిని అడుగడుగునా చూపిస్తాడు. 


కదిరీపతిమాత్రం, తాను చేసిన కృషినే కాక చూసిన సమాజాన్నీ, సత్యాన్నీ కూడా 
మనకు అడుగడుగునా ప్రదర్శిస్తాడు. ఇద్దరికీ కొరవి 'గోపరాజే ఒరవడి. సింహాసన 
ద్వాత్రింతికలో గోపరాజు ఒకవంక తన పరిశీలనా దృష్టినీ, మనస్తత్వచి త్రణాకౌశలాన్నీ 
చూపిస్తూ తన కావ్యాన్ని ఒక విజ్ఞానసర్వస్వం చేయదలిచాడు. "సర్వజ్ఞుడు కానివాడు 
సత్కవి యగునే' అని చెప్పాడు. గోపరాజులోని నిశిత పరిశీలనాశక్తిని కదిరీపతి 
అలవరచుకొన్నాడు. నిఘంటు నిర్మాణాసక్తిని నారాయణచేత పట్టుకొన్నాడు. తాము 
వ్రాస్తున్న కథలలో కేవలం జారత్వమేకాక లోకోపకారకమైన విషయాలు ఉండాలని 
" ఇద్దరికీ మనసులో తహతహ లేకపోలేదు. అయితే ఉపదేశాన్ని “జాతివార్డలు దొలక 
రసంబు గులుక కవిత రచించి” కథలు కల్పించి చెప్పాలని కదిరిపతికి తెలుసు, 
నారాయణకూ తెలుసు. వాళ్లు “తమ కాలంలోని రకరకాల మానవుల స్వభావాలను 
తెలుసుకొన్నారు. ముఖ్యంగా కులస్త్రీలలో అణచిపెట్టిన నెళ్సువాంఛలను తెలిసినవాళ్లు; 
మగనాలికి ఎందుకు పరపురుష వ్యామోహం కలుగుతుందో నారాయణ ఇలా వ్రాశాడు: 


కేరగరాదు నవ్వి గిలిగింతలు పెట్టగరాదు చెక్కులం 

జీరగరాదు గుబ్బలు ఖచిక్కున గ్రుమ్ముగరాదు కేళిలో 

మీరగరాదు పైకొని రమింపగ రాదు గళారవంబులిం 

పారగ సల్పరాదు మదిరాక్షుల భర్హల గూడు వేళలన్‌ (హంస. 1-94) 


ప్రకృతిలో పశుపక్షులకు సహితం సెక్సు అడ్డంకులు లేవు. మనుషులకెందుకు? అనే చింతన 
కొందరిలో ఉందని కదిరీపతి ఇలా చెప్పాడు: 


788 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నోరెరుంగని యట్టి జంతువులు సైత - మంబుజానన యిచ్చావిహారమందు 
pe నేర్చినతనువొక్క పతికొసంగి - బంగరమువంటి మనసు గెంటంగ నేల? 
(శుక. 1-531) 


జంతువులకు లేనివీ మానవులకు తప్పనివీ వావివరసలు. అయితే కామం 
ప్రకోపించినపుడు, వాంఛ చెలరేగినప్పుడు పట్టలేనివాళ్లు వావివరుసలు పట్టించుకో తేరు. 


అవి రంకుపురాణాలనిపించుకొనే క్షీలాంటి గంథాలలోనే కాదు, పంచ 
కావ్యాలలో చేరిన మనుచరిత్రవంటి ప్రబంధాలలో నాయికలు కూడా తలచే తలపులే. 


సిగ్గపోనాడని పతివ్రతల కథలు చెప్పి “ఇలాగే నడచుకొండి' అంటే ఎవరికీ అది 
రుచించదు. కుంచం నిలువునా వీల్లేకపోతి అడ్డంగా కొలిస్తే కొన్ని గింజలేనా నిలుస్తాయి! 
అందుకే చెడా మడా చెడీపోయి అతి సాహసంగా రంకాడి అంతకు రెట్టింపు ధైర్యంతో 
బొంక గలిగిన జగజ్జంతల కథలు చెప్పి 'వాళ్ళంత తెగువా, తెలివీ ఉంటే నువ్వూ చిత్తమొచ్చి నట్టు 
తిరుగు అని సవాలుచేస్తే 'నిజమే, వాళ్లు దేనికైనా తగినవాళ్ళు. మనకా చాకచక్యం రానూ 
రాదు, మనం గిరి దాటిపోనూ పోము' అని కొందరైనా అనుకుంటారు. మానసిక 
వ్యభిచారం చేసేవాళ్ల కోరికలను సబ్లిమేట్‌ చేయడానికి ఈ తరహా రచనలు అవసరమే. 
అందుకే అన్ని దేశాల సాహిత్యంలో అనాదినుంచీ ఇలాంటి కథలు ప్రచారంలో ఉన్నాయి. 


పుణ్యకథల ఫలశ్రుతిలోని నిజమెంతో తెలియదుగాని ఈ కథలకు మాత్రం ఇలా 
ఫలశ్రుతి చెప్పవచ్చును. రాజుమీద మోజుపడ్డ మగనాలు ఈ రంకు కథలు విన్నాక “రాజు 
రాకడా ఉండదు! తోవనూకుడూ ఉండదు!" 


మలితరం ఇతర కవులు 


భౌయకరాజుల యుగంలో ఒక్క దక్షిణాదీనే కాక ఇతర ప్రాంతాలలో కూడా చాలామంది 
కవులు రచనావ్యాసంగం చేశారు. వాళ్లలో కొందరు మెరుస్తున్న రత్నాలు; కొందరు 
“మరుగునపడిన మాణిక్యాలు.' మరికొందరు 'చరిత్రకెక్కని చరితార్థులు.' వీళ్ళ పాండిత్యాలు 
రకరకాలు. కొందరు వ్యాకరణవేత్తలయితీ మరికొందరు విలక్షణ ప్రయోగాలు చేసేవారు. 
కొందరు భక్తిగానాలు పాడితే, కొందరు యక్షగానాలు చెప్పారు. కొందరు అన్నిరకాల 
రచనా ప్రక్రియలను చేపట్టినవారు. వీళ్ళలో కొందరి జీవితాలను గేయాలుగా ఇతర కవులు 
గానం చేశారు. వీళ్ళలో పెద్దదాసుకు కనీసం పేరులో పెద్దరికం ఉంది కనుక, మొదటి పీట 
వేయవచ్చు. 


పెద్దదాసు: విజయరాఘవుడు తంజావూరు పాలించే రోజులలో ఆ నగరంలో 
శేషాచలం అనే గాజులనెట్టి ఒకాయన ఉండేవాడు. అతడు చేసిన పూజలకొద్దీ 
అపురూపమైన కొడుకు పుట్టాడు. ఆ బిడ్డకు పెద్దదాసు అనే పేరు పెట్టారు. కొడుకు పెరిగి 
పెద్దవాడయ్యాక కొలువులో చేరుతాడని శేషాచలం అనుకొన్నాడు. కాని పెద్దదాసు 


మలితరం ఇతర కవులు 789 


కొలిచిత వేణుగోపాలుణ్ణి కొలవాలన్నాడు. కొన్నాళ్ళు కులధర్మాన్ని పాటించి 
గాజులమల్లారాన్ని భుజాన వేసుకొని ఆ ఊరి సౌభాగ్యవతులను దీవించాడు. ఆ పిమ్మట 
తల్లితండ్రులు కాలం చేయగానే వృత్తి మానేసి పాటలుకట్టి పాడుకొంటూ కాలం 
గడిపేవాడు. అతని భక్తివైరాగ్యాలు ఊరంతా చెప్పుకొనేవారు. 


ఇతని కీర్ణి యువరాజు చెవిని పడింది. ఏజయరాఘవనాయకునికి మన్నారు దేవుడనే 
కొడుకు ఉన్నాడు. ఆతన్ని యన్నారప్పనాయనింవారనీ, మన్నార్నాయనింవారనీ 
పిలిచేవారు. అతనికోసారి వైరాగ్యం వచ్చింది. అతడు వేసిన ప్రశ్నలకు ఊరిలోని 
విద్వాంసులు సమాధానాలు చెప్పలేకపోయారు. పెద్దదాసే ఆ ధర్మసందేహాలు తీర్చకలడని 
అంతా అనుకొన్నారు. ఆ భక్తుని కోసం రాజభటులు వెళ్ళారు. 'నరహరి కొలువును 
విడిచిపెట్టి ఒక నరుని కడకు రా'నని పెద్దదాసు చెప్పాడు. మన్నారుదేవుడు తానే స్వయంగా 
వెళ్ళి సందేహాలు తీర్చుకొన్నాడు. పెద్దదాసు పాడే పాటలు విని ఆనందించాడు. తన తండ్రి 
వంశావళిని వర్ణించి తనమీద పాటలు కడితే బాగుంటుందనుకొన్నాడు; కోరాడు. 
“నారసింహుని హడిన నోట ఊరసింహమును బాడను' అని పెద్దదాను నిర్భయంగా 
చెప్పాడు. తన తండ్రిని గ్రామసింహమన్నాడని కోపించి మన్న్యాతుదేనుతు ఆ భక్తునిచేత 
కుక్కకన్నా నీచమైన గాడిదకు దండం పెట్టించాడు. చెప్పరాని బాధలు పెట్లాడు. అన్నీ 
ఓర్చుకొని పెద్దదాసు దేవునితో మొరపెట్టుకొన్నాడు. భగవంతుడు కొరడాపట్టుకొని 
శిక్షించేదాకా మన్నారునాయనికి బుద్ధిరాలేదు. వెంటనే చెంపలు వేసుకొని క్షమార్చణ 
చెప్పుకొని పెద్దదాసుని విడిపించాడు. తరువాత కొన్నాళ్ళకు పెద్దదాసు శ్రీరంగంలో ముక్తి 
పొందాడు. 

ఈ కథను సింగరిదాసు అనే జానపదగేయ రచయిత చెప్పాడు. “పెద్దదాసు చరిత్రము 
అను గుజలీపుస్తకం చాలా ప్రచారం పొందింది. ప్రచారానికి తగినంత ప్రశస్తమైన రచన 
కాకపోయినా నాయకరాజుల కాలంలోని ఒక గేయకర్త గురించి పెద్దదాసును బాధించిన 
రాజు విజయరాఘవనాయకుడే అని కొందరు పరిశోధకుల అభిప్రాయం. సింగరిదాసు 
వొరపడి మన్నారునాయకుణ్ణి తంజావూరి రాజుగా పెద్దదాసు చరిత్రలో పేర్కొనడంవల్ల 
పరిశోధకులు కూడా విజయరాఘవుడే హరిభక్తులను హింసించాడనుకొని ఉంటారు. 
అయితే అతడు వైష్ణవపక్షపాతి. వాళ్ళు ఏ నేరం చేసినా దండించడు. పైగా వైష్ణవులను 
బాధించేవాళ్ళనే విక్షిస్తాడని చెప్పవచ్చును. తంజావూరు పతనానికి ముందు మన్నారుదేవుణ్ణీ 
విజయరాఘవుడు బంధించాడు. “ఇంతకుమునుపు, ఒకప్పుడేదో కోపం కల్లి తన 
కొమారుడు సస బంగారుసంకెళ్ళు వేసి బందుచేసి ఉంచిరి అని 
దండకవిలలో ఉంది.? వైష్టవులను హింసించిన వెంటనే విజయరాఘవుడు తన కొడుకును 
బంధించాడేమో. ఇది భావిపరిశోధనవల్ల తేలాలి. 


పెద్దదాసు ఏవో కీర్తనలు వ్రాశాడనే తెలుస్తున్నదిగాని అతను కట్టిన పాటలేవో 
గుర్తించడానికి ఆధారాలు లేవు. పెద్దదాసు పదాలని పరిశోధకులు చెప్పే ప పదాలు నిజానికి 


1 దక్షిజడేశీయాం ధ్రవాజ్మయం, నిడుదవోలు వెంకటరావుగారు, పుట 164. 
2. తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రీగారి సంపాదితం, పుట 27. 


790 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


సింగరిదాసు పదాలే. నిడుదవోలు వెంకటరావుగారు పెద్దదాసువని చెప్పి రండు పదాలను 
ఉదాహరించారు.క వాటిలో రెండవ దానిలో చివరి చరణక ఇలా ఇచ్చారు: 


ఇందుముఖుల పొందు గోఠము పర-నింద కొడిగట్టి తిరుగము 
పొందుగ నరసింహ పెద్దదాసును జూచు ఇందిరేశుభజనానందులైయున్నాము 


ఈ చరణంలో పెద్దదాసు అనే ముద్ర కనబడుతుంది కనుక అతడే వ్రాశాడనుకోవచ్చు. 
అయితే దీని అసలు పాఠం ఇంకోలా ఉంది.* 


దీనిని బట్టి ఈ కీర్షన సింగరిదాసు రచనే అనే చెప్పాలి. భావిపరిశోధన వల్ల పెద్దదాసు 
కీర్సనలు లఖించితీ అవి రామదాసుకీర్తనల కోవలోనివేమో పరిశీలించవచ్చు. 


కంచెర్ల గోపన్న: తెలుగుదేశంలో ఎందరు రామభక్తులున్నా ఒక్కడే రామదాసు! 
అతడు కంచెర్ల గోపన్న, ఖమ్మంజిల్లా భద్రాచలం తాలూకాలో నెలకొండపల్లె అనే గ్రామం 
ఉంది. అందులో క్రీ.శ.1620 ప్రాంతాలలో కంచర్ల లింగన్న అనే కరణమో, గణకుడో 
ఉండేవాడు. అతనికి పింగశివారు పిలిచి పిల్లనిచ్చి నట్టుంది. హనుమకొండలో ' ఆమిల్‌ వద్ద 
పింగళి భానుజయ్యగారనే ఉద్యోగి ఒకాయన ఉండేవాడు. అయన తన కూతురు 
కామమ్మను కంచెర్ల లింగన్నకు ఇచ్చి పెళ్ళి చేశాడు. ఈ దంపతులకు గోపన్న పుట్టాడు. 
పువ్వు పుట్టగానే. పరిమళించినట్టు గోపన్నకు చిన్నతనంనుంచీ రామభక్తి అలవడి 
రామదాసు అయ్యాడు, - 

ఏ గురువువద్ద కవిత్వం నేర్చుకొన్నాడోగాని రఘునాథభట్టాచార్యులవారి వద్ద 
గోపన్న వై వైష్ణవం స్వీకరించాడు. కవీరుదాసుదగ్గిర తారకమంత్రం ఉపదేశం పంకాడు. 
రామనామంతోపాటు అతడు కావ్యరచన కూడ చేసీవాడు. జీవనోపాధి కోసమో, 
ఎందుకోగాని గోపన్న తన కావ్యాలను దురాత్ములకిచ్చి మోసపోయాడు. రేగుపళ్ళ కోసం 
ముత్యాలు పోసినట్లు అతడు బాధపడ్డాడు. ఆ సంగతి ఇలా దేవునితో మొరపెట్టుకొన్నాడు: 


Mees 


మసగొని రేగుపండ్లకును మౌక్తికముల్‌ వెలపోసినట్లు దు "ల 
ర్వ్వరిసనము చెండి 'కావ్యము దురాత్ముల కిచ్చితి మోసమయ్యెనా 

రసనకు చూతవృత్తి సుకరమ్ముగ జేకూరునట్లు వాక్సుధా 

రసములు చిల్క' బద్యముఖరంగమునందు నటింపవయ్య సం 

తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణా పయోనిధీ. (నెం.7) 


గోపన్న కోరినట్టే అతనికి వాక్సూధారసములు చిలికే స్వాచ్చంద కవిత్వం అలవడింది. 
అతడు భద్రాచలంలోని రాముని సేవలోనేకాక సర్కారు కొలువులో కూడా ఉండేవాడు. 
అతని మేనమామలు అక్కన్న మాదన్నలు. క్రీ.శ 1650 ప్రాంతాలలో గోలకొండలో చిన్న 
ఉద్యోగులు. మీర్‌జువ్తూవద్ద కొద్దిపాటి జీతంతో వాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. మేనల్లునికి 
భద్రాచలంలో చిన్న ఉద్యోగం ఇప్పించారు. గోపన్న క్రమేపీ తహసీల్లారు అయ్యాడు. 


3. దక్షిణ దేశీయాంధ్రవాజ్బ్యయం, 165-167. 
4. పెద్దదాసు చరిత్ర 16 పేజీలుగల పుస్తకం, ఎన్‌.వి. గోపాల్‌ అండ్‌ కో. మద్రాసు ప్రచురణ, పుట 5. 


మలితరం ఇతర కవులు 791. 


అక్కడి రామాలయాన్ని ఉద్దరించాడు. ఆ రాయిని మహిమవల్ల తన కొడుకు చచ్చి, 
బతికాడని విశ్వసించాడు. తన జీవితాన్నేకాక వసూలు చేసిన పప్పులు కూడా ప్రపన్నుల 
కోసం రామార్చణ చేశాడు. భద్రాచలమాహాత్మ్యం లోకానికీ, రామదాసు సంగతి 
సర్కారువారికీ తెలిసింది. అధికారులు అతన్ని బంధించి ఖైదులో పెట్టారు. మేనల్లుడికి 
ఉద్యోగం వేయించేపాటి పలుకుబడేగాని చెర తప్పించేంత సగర అక్కన్న 
మాదన్నలకు అప్పటికి లేదు. 


గోపన్న పన్నెండేళ్ళు బందిఖానాలో మగ్గాడు. రోజుకో పాటతో తన ఆరాటాన్ని 
దేవునికీ చెప్పుకొనేవాడు. 
. రక్షింప నిది యేమొ రాచకార్యము పుట్టె రామచంద్రా నన్ను 
రక్షింపకున్నను రక్షకు లెవరయ్య రామచంద్రా 
అప్పులవారిదె అరికట్టుచున్నారు రామచంద్రా, స్వామి 
చెప్ప శత్యము కాదు చక్షురోచరమాయె న 


తని మొరపెట్టాడు. “నీటుతో నీ నామకోటి వ్రాసితిని, నీకు సాటిలేదనీ సారెసారెకు వేడితిని 
అని చెప్పుకొన్నాడు. "నిన్ను పోనిచ్చెదనా! నన్ను రక్షింపక' అని సవాలు చేసి “రట్టుచేసి 
నిన్నరికట్టుదు నింక దిక్కు కల్లితె మొరపెట్టుకోరా' అని దేవునికే దిక్కులేదన్నాడు. 
'కుదురుగ కూర్చుండనియ్యను నీకు -- కోపము వచ్చిన భయపడను' అని దేవుడినే 
అడుగుదాటి కదలనియ్యనన్నాడు. “రాత్తికైన జేమట రంజిల్లు రామా, ఆ తీరు నీ మనసు 
నొందదు' అన్నాడు. 'నీ తలపుల లేదె సీతచెర దాశరథీ కరుణాపయోనిధీ అని ఎత్తి 
పొడిచాడు. సీతతో “నను బ్రోవమని చెప్పవే అని విన్నవించుకొన్నాడు. 


క్రీ.శ. 1674 నాటికి పరిస్థితులు మారాయి. అక్కన్న మాదన్నలు అంచెలమీద గొప్ప 
పదవులు సంపాదించారు. మాదన్న మీర్‌జువ్లూ అయ్యాడు. అక్కన్న షర్‌లష్కరు 
అయ్యాడు. వాళ్ళు చివరకు గోపన్నను విడిపించారు. విముక్తి పొందాక గోపన్న ఎలా 
జీవించాడో, ఏ రచనలు చేశాడో తెలియదుగాని బందిఖానా నుండి బయటపడేదాకా 
అతడు చెప్పిన పద్యాలు, కట్టిన పాటలూ అత్యంత ప్రచారంలోకి వచ్చాయి. అతని కీర్తనలు 
పాడని భక్టజనకూటయమూ, అతని శతకంలోని పద్యాలు రాని భక్తుడూ తెలుగుదేశంలో 
లేడు. గోపన్న తన జీవితశేషాన్ని రామునికి సాటిలేరని చెప్పడంలో గడిపి ఉంటాడు. తన 
దీక్షను అతనిలా విశదపరిచాడు: 


భండనభీము జార్హజనబాంధవు డుజ్జలబాణతూణకో 

దండకళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూరికిన్‌ 
'రెండవసాటిదైవ మిల లేడనుచున్‌ గడకట్టి భిరీకా 

డాండడ డాండ డాండనినదంబుల జాండమునిండ మత్తవే 
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. (నెం, 34) 


రామదాసు కీర్ణనల నినాదంబులతో నేడు తెలుగు అజాండము నిండిపోయింది. 


792 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పైడిపాటి వెంకటనరసయ్య: రామదాసు భక్తీ, అతడు కట్టించిన భద్రాచల దేవాలయపు 
కీర్ణీ అచిరకాలంలోనే అంధ్రడేశమంతా అల్లుకొనిపోయింది కాబోలు. దూరాన నెల్లూరు 
మండలంలో ఉండే కవులు కూడా గోదావరీతీరాన ఉండే ఈ భద్రాద్రియుగ్యాన శ్రీకరుణ్ణి 
గైకొనమంటూ శతకాలు వ్రాశారు. 'నన్ను గైకొను ముపేంద్రా రామచంద్రాహరీ' అనే 
మకుటంతో పైడిపాటి వెంకటనరసయ్య అనే కవి భద్రాద్రిరామునికి అంకితంగా ఒక శతకం 
చెప్పాడు. ఇతడు నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకాలోని పైడిపాడు గ్రామంవాడు. ఆ 
ఊరికి అతని పూర్వీకుల కాలంనుంచీ పైడిపాటివారే కరణాలు. 


కరణీకమే కాక పైడిపాటివారీ కుటుంబంలో అందరికీ ప్రవిమలపు ణ్యకీర్షి, హరిభక్తీ, 
కవిత్వతరోక్తీ ఉన్నాయట. పైడిపాటి లక్ష్మీపతి అనే ఆయన వరసమ్యక్కవితా 
చమత్కతమతిగా, ఉత్తమకళా ప్రత్యక్షచంద్రునిగా పేరుపడ్డవాడు. అతని పెద్ద కొడుకు 
వెంకటనరసయ్య మాత్రం తండ్రి దగ్గిరే చదువు మొదలుపెట్టాడు. తరువాత ఎందరో 
దేశికుల ఉపదేశం వల్ల కవిత్వోపయోగవిద్యను పొందాడు. ఉభయ వ్యాకరణాలూ 
నేర్పాడు. వాగర్థజ్ఞాన సమర్ధుడు అయ్యాడు. శతకాలు చెప్పాడు. ఒక్కొక్క శతకంలో 
పదకొండు దశకాలు వ్రాశాడు. రామచంద్ర శతకంలో ఇలా చెప్పాడు: 


క్షితి నేకాదశసంఖ్యచే దశకముల్‌ చెన్నాంద మాణిక్యవ 

జతతిం గూర్చినహారపంక్తిగతి గీర్వాణాం ధ్రశబ్దంబులన్‌ 

శతక[గ్రంథ మొనర్చి నీ కొసగెదన్‌ సర్వేశ యస్మత్కవి 

త్వతపస్సిద్ధికి నన్ను గైకొను ముపేంద్రా! రామచంద్రా! హరీ! (0. 1672) 


ఇతని కవిత్వ తపస్సు ఈ శతకంలోనేకాక మన్నారు కృష్ణశతకంలో కొనసాగింది, 
'చారుతరమందహాస పోలూరివాస వారితామిత తృష్ట మన్నారు కృష్ణః" అనే మకుటంతో 
వెంకటనరసయ్య ఒక సీసపద్య శతకం చెప్పాడు. ఇందులోనూ పదకొండు దశకాలున్నాయి. 
ఈ శతకంలోని మన్నారుకృష్ణుడు నెల్లూరి జిల్లా సూళ్ళూరుపేట తాలూకాలోని 
మన్నారుపోలూరు గ్రామంలోని దేవుడు. పైడిపాటి వెంకటనరసయ్యకు మన్నారుపోలూరు 
అత్తవారి గ్రామం. భద్రాద్రిరాముని దేవాలయాన్ని రామదాసు ఉద్ధరించినట్టు మన్నారు 
కృష్ణుని గుడిని వెంకటనరసయ్య ఉద్ధరించాడు. “వినిపీంతు నిదె నా కవిత్వంబు తాళరా! 
తాళరాగైకనృత్యప్రమోదు అని దేవుణ్ణి కొంచెం ఆపి గుడి కట్టించినట్టుంది. అయితే “కృతి 
చెప్పుమని పల్కరింపనే చాలవా చాలవాచా లకశక్తి కలిగి? అని భక్తుడే దేవుణ్ణి ముందు 
రెచ్చగొట్టాడు. వెంకటనరసయ్య ఈ శతకంలో తన వాచాలకత్యాన్ని నిరూపించు 
కున్నాడు. ప్రతిసీసంలోనూ ప్రతిపాదార్థముక్తపద గ్రస్తాన్ని నియమంగా వాడాడు. మొదటి 
దశకంలో పై నియమంతోపాటు పాదపాదానికీ ముక్తపదగ్రస్తం వాడాడు. శతకం ఎంతో 
శ్రావ్యంగా ఉంది. ఇతని రెండు శతకాలలో దశావతార శతకం అని ఒక విభాగం ఉంది. 
కంచెర్ల గోపన్నగారి దాశరథీ శతకంలో కూడా . దశావతార దశకం ఉంది. గోపన్నను 
వెంకటనరసయ్య తన శతకాలో ఇలా అనుసరించాడు. 


5. ఆంధ్రసాహిత్యపరిషత్తువారు 'శతకసముచ్చయం' ద్వాతీయభాగంలో ఈ శతకాన్ని ప్రకటించారు. 


మలితరం ఇతర కవులు 793 


పై శతకాలు వ్రాశాక, 'శ్రీనివాసదేవుని యనంతావతారంబులని దశావతార 
త్రయంబు చిరకాలాభ్యుదయంబు గావున రామకృష్ణదైవంబులకు వృత్త సీస శతక 
ద్వయంబు చెప్పి యర్చించి' నృసింహదేవునకు “భవ్యంబగు కావ్యం' ఒకటి వెంకట 
నరసయ్య చెప్పదలిచాడు. 'లక్ష్మీనృసింహవిలానం' అనే పీర చెంచులక్ష్మి కథను 
మూడాశ్వాసాలలో చెప్పాడు. ఈ కావ్యం వ్రాసేనాటికి అతడు కవితాిమతచమత్కార 
కారణుడు, అష్టభాషాసంస్కార పరిష్కార మనీషాపోషడూ అయ్యాడు (0.733). ఇతడు 
ఎంతటి పండితుడో అంతటి పవిత్రుడు. కామక్రోధాలు లేనివాడు. అందుకే ఇతని 
మేనల్లుడు ఇతణ్జి ఇలా నుతించాడు: 


కామాదికషడ్‌ దుర్త్రద - భీముని శ్రీపైడిపాటి వెంకటనరసిం 
హామాత్య కవికులేంద్రుని - నా మాతులుని న్నుతింతు నతశీర్షుడనై. 


ఇలా తలవంచుకొని నమస్కరించే మేనల్లుడు ఎవరో అనామకకవి కాడు. 
హంసవింశతి రచించిన అయ్యలరాజు నారాయణ! 


పొనుగోటి జగన్నాధరాయలు: సర్కారు ద్రవ్యాన్ని రెండు చేతులా కైంకర్యం చేసి 
సద్భక్తుడని పట్టా పొందినవాళ్ళలో కంచెర్ల గోపన్న 17వ శతాబ్దీ నుండి సుప్రసిద్దుడైనా 
ఆదికాలంలోనే ఇటువంటి చరిత్ర కల మహానుభావుడు లేకపోలేదు. వైష్టవమతాన్ని 
ప్రచారం చేసిన పన్నెండుమంది ఆళ్వారులలో ఒక దివ్యసూరి ఇటువంటివాడే. ఆయన పేరు 
పరకాలుడు; చోళదేశంలో ఒక ఊరికి అధికారి. ఆ వూళ్ళో ఒక వైద్యుడున్నాడు. అతనికి 
పిల్లలు లేరు. ఒకనాడా వైద్యుడు కోనేటికి వెళ్లాడు. అక్కడొక ఆడపిల్ల అతనికి దొరికింది. 
ఆమెను ఆ వైద్యుడు పెంచాడు. పెద్దదాన్ని చేశాడు. ఆ పిల్ల అందాన్ని చూసిన పరకాలుడు 
ఆమెను పెళ్ళాడదలిచాడు. పంచసంస్కాగాలూ పొందిన వైష్ణవునిగాని వివాహం అఆడనని ఆ 
చిన్నది ప్రతిజ్ఞ చేసింది. పరకాలుడు వైష్ణవుడై ఆమెను వివాహం చేసుకొన్నాడు. 
పరమభాగవతులకు నిత్యం షడ్రసోపీతంగా విందులు చేసేవాడు. దానికై రాజద్రవ్యాన్ని 
విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. రామదాసు కథలోలాగే పరకాలుని కథలో కూడా రాజుకి 
కోపం వచ్చింది. డబ్బుకోసం కబురుపెట్టాడు. మనుషులను పంపాడు. పరకాలుడు వాళ్ళని 
తిరగగొట్టి రాజుమీద తిరగపడ్డాడు. యుద్ధం చేశాడు. చివరకు “మీ సొమ్ము మీకు ఇస్తాను, 
కంచికి రండి అని రాజోద్యోగులను తీసుకువెళ్ళాడు. ఎవరో అడ్డుపడి డబ్బు ఇచ్చారు. 
రాజు పరకాలుణ్ణి దేశబహిష్కారం చేశాడు. ఆ భక్తుడు భార్యతో బయటపడ్డాడు. నిత్యం 
వైష్ణవులకు సంతర్పణ చేయాలి. డబ్బేదీ? అంచేత పరకాలుడు దొంగతనాలు చేసేవాడు. 
అయితీ,' తనకోసం చేసిన అధర్మం కూడా ధర్మమేనని విష్ణువు లోగడ నెలవిచ్చాడు. 
అందుచేత పరకాలుడు చేసేది తప్పుకాదని అతని భార్య తలపోసీది. ఆతడు 
శ్రీమహావిష్ణువు ధరించే కార్ముకం అంశతో పుట్టిన మహానుభావుడు. అతణ్ణి తమిళ 
భాషలో తిరుమంగైయాళ్వార్‌ అంటారు. అతని భార్య లక్ష్మీదేవి అవతారమే. ఆమె పీరు 
కుముదవల్లి. ఈ ఆళ్యారుచరిత్రను “కుముదవల్లీ విలాస'మనే పేరిట పొనుగోటి 
జగన్నాధరాయలు ఒక ప్రబంధాన్ని వ్రాశాడు. ఈయన నలగొండ జిల్లాలో ఉండే 
పెనుగోడు నివాసి. ఇతనికి గోలకొండ నవాబు గుర్రాలు, ఏనుగులు, ఛత్రాలు, చామరాలు 


794 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మొదలైనవి ఇచ్చాడు. నవాబులకు అణకువగా దేవాద్రిపట్టణాన్ని జగన్నాధరాయలు 
పాలించేవాడు. ఇతడు వైష్టవుడు. సముద్రాల తిరుమలాచార్యులవారి శిష్యుడు: తాను 
రచించిన కుముదవల్లీ విలాసాన్ని కవి తన గురువుగారికి అంకితం ఇచ్చాడు. ఇది 
ఐదాశ్వాసాల గ్రంథం. కవి తొమ్మిదోతరంలోని మనుమడు. దీనిని క్రీశ 1925లో అచ్చు 
వేయించారు. తరానికి ముప్పయి సంవత్సరాల చొప్పున లెక్కిస్తే కవి క్రీ.శ. పదిహీడో శతాబ్దీ 
ప్రథమభాగంలో తెలంగాణాలో ఉండవచ్చును. 

వేములవాడ సోమనాథుడు: తెలంగాణలో ఉన్న వేములవాడకు లేములవాడ అని 
మరొక పేరుంది. లకారయుక్టమైన ప్రయోగాన్ని తన వసుచర్తిత్ర వ్యాఖ్యానంలో 
సోమనాథకవి యతిస్థానంలో వాడాడు. 

శ్రీ మెలియన్‌ సమస్త మునిసీవితమై విలసిల్లుచున్న యీ 

లేములవాడలో వివిధలీలలు జూసి జగంబు బోచునా' 

సామికి రాజలింగమను చక్కని నామము గల్లువానికిన్‌ 

గామితదాయి కర్చితముగా నొనరించెద నీనింబధమున్‌ | (D. 749) 


వసుచరిత్రకు అర్థం చెప్పినవాళ్ళలో ఇతడు మ్మెట్టమొదటివాడు కాదు. చిత్రకవి 
వెంకటరమణ ఆద్యుడు R.123). అయినా నేడు లభ్యం అవుతున్న వ్యాఖ్యానాలలో 
సోమనాథునిదే ప్రాచీనమైనది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతాబ్రవాడు అని బ్రౌనుదొరగారు 
అభిప్రాయపడ్డారు. గోలకొండ కవుల సంచిక సంపాదకులు మాత్రం ఈ కవి క్రీ.శ. 1650 
ప్రాంతాలవాడని చెప్పారు (పుట 415). ఈ వ్యాఖ్యానానికి 'విద్దజ్ఞనరంజని' అని పేరుంది. 
ఈ టీక ఒక్కటే కాక సోమనాథుడు మరికొన్ని గ్రంథాలుకూడా రచించాడు. 
(1) చతుర్భుజాభిషేకం, (2) ద్రువచరిత్ర, (3) మరుత్సందేశం (4) ముద్రాలాభం, 
(5) గంగాగౌరీ సంవాదం అనే ప్రబంధాలు చెప్పినట్టు వసుచరిత్ర వ్యాఖ్య అవతారికలో 
తెలియజేశాడు. ఈ ప్రబంధాలలో “హృద్యబహుళార్థ చమత్కృతి శబ్దచిత్రముల్‌' 
ఉన్నాయట. అయితీ దురదృష్టవశాత్తూ ఈ గ్రంథాలు కొన్ని అముద్రితాలు, కొన్ని 
అలభ్యాలు. 'విద్దజ్ఞనరంజనీ' వ్యాఖ్యానం వల్ల సోమనాథు డాంధ్ర సాహిత్యానికి గొప్ప 
ఉపకారం చేశాడు. వసుచరిత్రను వ్రాసీన కవి పేరు భట్టుమూర్తి అనే సంగతిలా గ్రంథస్థం 
చేశాడు: 

కారణజన్ముడై కవిని కాయము మెచ్చగ గార్భకర్ణయై 

భూరికళాకలాపుడయి పొల్చు వహించెడు భట్టుమూర్తిచే 

నీరితమై ఘనార్థవరహీన పదాస్పదమై యీవసు 

క్షారమణప్రవృత్తము సుసాధ్యము కాదు తలంచి చూడగన్‌. (D.749) 

వసుచరిత్రలోని అర్థాలను సుసాధ్యం చేసిన సోమనాథుడు స్వయంగా రచించిన 
బహుళార్థచమత్కృతులను చవిచూసే అదృష్టం మనకు కొరవడింది. 


మలితరం ఇతర కవులు. 795 


కోన నారాయణ: మన భాషలో ఒకే కథను పదిమంది వ్రాయడం పరిపాటే... 
ఉషాపరిణయాన్ని ఎందరో వ్రాశారు. తమ కావ్యానికి ఉష పేరో, అనిరుడ్డుని పేరో 
పెట్టుకొన్నారుగాని వారికి పుట్టిన బిడ్డ పేరు పెట్టలేదు. కోన నారాయణ అనే తెలంగాణా 
కవిమాత్రం 'వజాభ్యుదయం' అనే పేరుతో ఉషాకల్యాణం వ్రాశాడు. ఈ కావ్యానికిలా 
దేవుడే నామకరణం చేశాడట. కవిగారి కలలో కనబడి ప్రోత్సహించి 'అయ్యనిరుద్దచరి త్ర 
కింక వజ్రాభ్యుదయం బటన్న యభిధాంతర మొప్ప నొనర్పుమా కృతిన్‌. అని 
ఆనతిచ్చాడట. అనతిచ్చిన దేవుడు హయగ్రీవుడు. 


కోన నారాయణ ఒనర్చిన ఈ కావ్యం అచ్చుపడలేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తువారి 
కార్యాలయంలో 'ఓక అసమగ్రప్రతి ఉంది (గ్రంథసంఖ్య 3523). అవతారికలోని 
పద్యాలవల్ల ఇతని యింటి పేరు కోనవారు అని పరిశోధకులు భావించారు. అయితే ఆ 
యింటి పేరు 'నెల్లుట్ల' వారని శేషాద్రీధమణ కవులు వ్రాశారు.” ఇప్పటి తెలంగాణాలోని 
బమ్మెరగ్రామంలో నెల్లుట్లవారున్నారని, వారింట్లో వజాభ్యుదయం జీర్ణప్రతి ఒకటి 
దొరికిందనీ, ఈ [గ్రంథకర్త బమ్మెర పోతరాజుగారి వంశంలోవాడని కూడా శీషాద్రిరమణ 
కవులు చెప్పారుగాని “బమ్మెరవారికిని” నెల్లుట్లవారికిని కౌండిన్యసగో త్రసామ్య మొక్కటి 
దక్క వేరు సంబంధమేమియు లేదు' అని “కందుకూరి వీరేశలింగంగారు ఖండించారు. 
నారాయణ నిజంగా పోతరీకజుగారి వంశంలోనివాడైతీ ఆ సంగతి అవతారికలో 
చెప్పుకొనేవాడు. 

కోనశబ్ద మేమహాసూనేవిభవునే- కన్వయార్థ మగుచు నతిశయిల్లు 

నక్కుమార కోనపార్యునస్మత్కులా- చార్యు గొలుతువాత్స్యజాతధుర్యు 
అని ఒక ఎత్తుగీతిలో తన కులకర్ణగా కోనప్పనే నారాయణ కీర్తించాడు. ఈ కవి తండ్రిపేరు 
ఆచార్యులుగారు. గురువు బోయనపల్లి నరసింహంగారు. ఈయన మహాపండితుడేకాక 
చక్కగా చదువు చెప్తాడు. “వజ శుండీయునైన వచ్చి యేఘనువొద్ద సంచికబట్టబేన్వతి 
తలంతు'' అనీ నారాయణ తన గురువును ప్రశంసించాడు. బోయనపల్లి నరసింహంగారి 
కవితాధార ' భాగీరథీరయ మధురతాభర'మని కూడా శిష్యుడు చెప్పాడు. అయితే ఆ ధారను 
ఆస్వాదించడానికాయన పుస్తకాలు దొరకలేదు. గురువుగారి రచనలు పూర్తిగా దొరకలేదు 
గాని శిష్యుని రచన కొంతైనా లభిస్తున్నందుకు సంతోషించాలి. ““వజ్రాభ్యుదయంలోని 
కవిత్వం చక్కగా నున్నది. సంస్కృత పాండిత్య మసమానమని కొన్ని ఘట్టములు 
సూచించుచున్నవి” అని పరిశీలకులు చెప్తున్నారు. ఈ కావ్యం ఉన్నంతమటుకైనా 
అచ్చుపడితీ మంచిది. ప 

బోరవెల్రి కవులు - బోయినపల్లి దొర: ఈనాడు మనలో ఇంటిపేర్లు త్వరగా 
మారిపోవుగాని, ఒకనాడు రెండు మూడు తరాలలోనే అవి మారిపోతూ ఉండేవని 
చెప్పవచ్చు. క్రీశ. 1580-1614 ప్రాంతాలలో తరిగొప్పుల మల్లన్న అనే కవి 
6. ఆంధ్రసాహిత్యపరిషత్తు పత్రిక సంపుటి 8, సంచిక 6, పుట ౪41. 
_ 7. గోలకొండకవుల సంచిక, పుట 401. 
8. తేలుగుకవులచరీత్ర ప్రథమభాగం బమ్మెర పోతన, పుట 58. 


796 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చంద్ర భానుచరిత్ర రచించాడు. ఇతడు తన పూర్వుల ఇంటిపేరు తరిగొప్పులవారు అని 
చెప్పుకొన్నాడు. అయితీ ఈయన రెండవ వెంకటపతి రాయలవారి వద్ద వ్రాయసంగా 
ఉండబట్టి ఇతని కుటుంబానికి రాయసంవారనే ఇంటిపేరు వచ్చింది. కాని మల్లన్నగారి 
మనువులు, మునిమనుమలు గద్వాలదగ్గిర ఉన్న బోరవెల్లిలో స్థిరపడడంవల్ల కొన్నాళ్ళకు 
వారికా సంస్థానపు పేరే ఇంటిపేరు అయింది. తరిగొప్పుల మల్లన్నగారి మనుమడి మనుమడు 
నరసింహం అనే కవిని సమకాలికులు బోరవెల్లి నరసింహం అని పిలిచేవారు. ఇతడు 
“సాపర్దాఖ్యానం' అనే కావ్యాన్న్‌ వ్రాశాడు. దీనిని అలంపూరు నరసింహస్వామికి అంకితం 
ఇచ్చాడు. ఈ కావ్యంలో ఉభయ భాషా పోషోక్తులు ఉన్నాయని, ఇది సాంప్రదాయ 
ప్రసిద్ధిని పొందినగని ౫.లుస్తోంది. ఈ కవిగారి తండ్రి కృష్ణప్ప కూడా కృతికర్త. ఆయన 
'యయాతి చరిత్ర'ను రచించాడు. అతని తండ్రి దత్తన్నగారు శబ్దశాన్ర్రప్రవీణుడు. ఈ 
బోరవెల్లి వారి గ్రంథాలేవీ దొరకడం లేదుగాని వీళ్ళ చరిత్రమాత్రం ఇతరుల కావ్యాలవల్ల 
తెలుసోంది. బోరవెల్లి నరసింహం ఒకనాడు ప్రసిద్దుడు. సంస్థానాధిపతులకు గురువు. 
అతడు రాజసభలకు వెడుతున్నప్పుడు వెంబడినే లేఖకులు, పాఠకులు నడిచేవారు. 
రా అడుగుతూ వెళ్లేవారు. ఈ నరసింహకవికి పెదపానుగల్లు దుర్వాధిపతి 
విష్యుడు. అతని పేరు బోయనపల్లి కుమారవెంకటరాయలు. ఆయన ద్రౌపదీ కళ్యాణం అనే 
కావ్యం వ్రాశాడు. అందులో "తన గురువు గారినీ, వారి తాతముత్తాతలనూ ఇలా 
కీర్తించాడు. న 

మీ తాతతాతకు భాతృజసూతిగ దారాయసము మల్లసూరి “చంద 

భానుచరిత్రి మొప్పగ జుప్పె మీ తాత దత్తన్న శబ్దశాస్త్ర ప్రవీణు 

డతని సుతుండు కృష్ణప్ప 'యయాతి చరిత్ర 'మిశ్రకావ్య మొనర్చె మీజనకుడు 

చేసితి వీవు దక్షిణ కాశ్యలంపురినృహరిదయోదయా మహిత కలిత 

కృతి యతనికంకితముగ బండితుల మతుల 

నెనయ సౌపర్దకా భ్యామనమనగనొకటి 

యుభయ భాషామోషోక్తియు (శిథిలము) 

సిద్ధముగ సంప్రదాయ ప్రసిద్ధి గనుచు. (దొపది 1-47) 

ఇంతటి చరిత్రగల బోరవెల్త్‌కవుల గురించి మిత్రులు డాక్టరు బి. రామరాజుగారి 
'మరుగుపడిన మాణిక్యాలు' అను గ్రంథంలో ఉదాహరించిన పద్యాలవల్ల పై వివరాలు 
సేకరించాను. తెలుగుదేశానికి తొలిసారిగా ఈ కవుల ఉనికి తెలియచేసినందుకు 
రామరాజుగారికి మనం బుణపడి ఉన్నాం. అయితే బోరవెల్లి నరసింహం గురించి ఆయన 
కొద్దిగా పొరబడ్డారు, లయగ్రాహి గరుడాచలకవికి ఇతడు తండ్రి అని వారిలా వ్రాశారు: 
“లయగ్రాహి గరుడాచలకవి తండ్రి అయిన బోరవెల్లి నరసింహకవియే ద్రౌపదీ 
కళ్యాణమును (అము ద్రితము) రచించిన బో యనపల్లి కుమారవెంకట రాయలను పాలుగల్లు 
వెలమరాజునకు గురుతుల్యుడు'!° లయగ్రాహి గరుడాచలంగారి తండ్రీపేరు కూడా 
నరసింహకవే. వారి స్వగ్రామం బోరవెల్లే. అయితే లయగ్రాహివారిది హరితస గోత్రం. 
పానగల్లు దుర్గాధిపతుల గురువైన నరసింహకవిది న్నతంత్రకపి గోత్రం. ఈ సంగతి 
10. రాఘవాభ్యుదయం, చింతలపల్లి ఛాయాపతికృతి - పీఠిక పుట 9. 


మలితరం ఇతర కవులు 797 


కుమారవెంకటరాయల గ్రంథంవల్ల తెలుస్తూంది. తన సభలోనికి వచ్చిన గురువుగారిని 
అతడు ఇలా సంబోధించాడు."! 

అర్వేలాన్నయ గేయ రాయసము మల్తామాత్య సూర్యస్వ వా 

యోర్వీదేవ మత స్వతంత్రకపిగో త్రోద్భూత దత్తాహ్వాయాం 

తర్వా౭కిప్రియసూను కృష్ణవిదూషా (బుధా) త్మప్రోద్బవుండైన యీ 

బోర్వెల్లీపుర నారసింహకవి సంబో గించి ఇట్లంటొగిన్‌. (ద్రౌపదీ. 1-46) 
తరిగొప్పుల మల్లన్నది కూడా ఇదే గోత్రమని చంద్రభానుచరిత్ర అవతారికలోని ఈ క్రి 3 
పద్యంవల్ల తెలుస్తూంది: 

శ్రీవిద్యావిభవాస్పదంబయిన యార్వేలాన్సవాయంబుసం 

భావిత్ర్యాఖినుత స్వతంత్రకపిసన్మౌనీంద్ర గోత్రుల్‌ ధరా 

దేవోత్తంసులు మించి రందు బెడగొందెక భూజనశ్రేణి సం 

ఖావింపం దరిగొప్పు లాంకుడగు శ్రీమల్ల ప్రధానుండిలన్‌ (చంద. 1-25) 


ఈ చర్చవల్ల తరిగొప్పుల మల్లన వంశంలోని నాలుగైదు తరాల కవుల పేర్లు, వాళ్ల 
గ్రంథాలూ తెలిశాయి. మల్లన క్రీ.శ. 1580 ప్రాంతాలవాడు. అతనికి నాల్గు తరాల తరువాత 
వాళ్లు 1670 ప్రాంతాలలో ఉన్నారని భావించవచ్చు. ఈ సంగతులను తెలియజేసే 
దౌపదీకల్యాణం మన సాహిత్య చరిత్రకు ఎంతో ఉపయోగపడింది. ఈ గ్రంథాన్ని వ్రాసిన 
పద్మనాయక ప్రభువు కుమార వెంకటరాయలు. ఇతని పూర్వులు కుతుబ్‌షాహిలకు 
అణకువగా ఉండి మెతకుదుర్గాన్ని పాలించేవారు. కాని ఈ బోయినపల్లి ప్రభువులలో 
వెంకటరాయలనే దొర పెదపానుగల్లు దుర్లాధిపతిగా ఉండేవాడు. ఈయనకు కృష్ణానదిలో 
ఈదడం ఇష్టం. అందుకీ కృష్ణవేణీ. జల క్రీడావినోదనా బిరుదు ఇతనికి ఉండేది. ఇతని 
కుమారుని పేరుకూడా వెంకటరాయలే. అందుచేత కొడుకుని కుమారవెంకటరాయలని 
పిలిచేవారు. ఇతనే ద్రౌపదీ కల్యాణాన్ని వ్రాశాడు. ఇది అయిదాశ్వాసాల కావ్యం, 
అముద్రితం. ఈ తాళపత్ర గ్రంథాన్ని గద్వాల సంస్థానంవారు ఆంధ్రసాహిత్య అకాడమీకి 
ఇచ్చారు. ఈ కవిని గురించి, కావ్యం గురించి డాక్టరు బిరుదురాజు రామరాజుగారు తమ 
'మరుగుపడిన మాణిక్యాలు'లో విపులంగా తెలియచేశారు. 


కుమార ' వెంకటరాయలు అనవద్యవిద్యావిశంకటుడు. విశేష కృతులలోనూ, 
బంధగర్భ కవిత్వాలలోనూ అందెవేసినవాడు. ఇతడు వైష్ణవుడు. శరన్నవరాత్రులలో 
సరస్వతీలక్షీపూ జలు చేసీవాడు. ఒకసారి దసరా రోజులలోనే తిరుపతి వెంకటేశ్వరస్వామి 
కలలో కనబడి దౌపదీకళ్యాణాన్ని వ్రాయమని ఆనతిచ్చాడు. కవి, నవరసాలంకారాంకి 
తంగా ఆ కావ్యాన్ని వ్రాసి దేవునికే అంకితం ఇచ్చాడు. గంథాంతంలో ఇలా చెప్పాడు. 

అతులంబై యకలంకమై ప్రభుసమాజాకర్ణ్యమై వర్ర్యమై 

యతిపాపాపహమై శుభావహమునై యాచంద్రతారార్క సు 

స్థితమై యుండెడుగాక వెంకట నగాధిస్వామి యుష్మద్గుణాం | 

కిత మేతతృృతి యీక్షితిన్‌ కవిజనాంగీకారసారోన్హతిన్‌ 


11. ఈ పద్యాన్ని, దానిముందు ఉదాహరించిన దానినీ డాక్టరు రామరాజుగారి “మరుగుపడిన 
మాణిక్యాల' నుండి తీసుకొన్నాను. పుట 21. 


798 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


- -"- ఈ ద్రౌపదీకల్యాణం అచ్చుపడితే కవిజనాంగీకారం పొందవచ్చును. !2 

అంగర నరసింహం: కవిజనాంగీకారం పొందిన కావ్యాలలో కూడా వ్యాకరణ 
దోషాలు" ఉంటే లాక్షణికులు ఒప్పుకోరు. వ్యాకరణరీత్యా చేయు, కోయు, వ్రాయు, 
మొదలైన 'ధాతువులలోని 'యా'కు కొన్ని సందర్భాలలోనే సకారం వస్తుంది (బాల. 
క్రియ-54). తద్దర్మాదులలో సాధారణంగా “యాి'కు నకారం రాదు: “చేయుట, కోయుట, 
వ్రాయుట అంటామేగాని, చేసుట, కోసుట, వ్రాసుట అనే ప్రయోగాలు చేయడం ఇప్పుడు 
ఎక్కడా కనబడదు. అయితీ అంగర నరసింహం అనే కవి ఓంప్రథమం తొలిపద్యంలోనే 
“వ్రాసుటి' అనే ప్రయోగం చేశాడు. ఒకసారి కాదు, రెండుసార్లు అదే పద్యంలో చేశాడు. 
అతని “రాజరాజాఖిషేకం' అనే అయిదాశ్వాసాల కావ్యంలోని మొదటి పద్యం చూడండి. 

శ్రీపతిచన్ను గ్రేవలను జెక్కుల నొక్కుట చిత్రభంగముల్‌ . 

వ్రాసుటకున్‌ విరించి నిటలంబుల నొక్కట భాగ్యవర్గముల్‌ 

వాసుటకున్‌ జతుర్భు జవిలాసము పూనిన వేల్పు సత్కృపో 

ల్లాస మెలర్బ్చ బ్రోచు శుభలక్షణు గొప్పుల వల్లభూవరున్‌ 

అయితీ ఇటువంటి ప్రయోగాలు ఈ కవి ఒక్కడు మాత్రమే చేయలేదు. కట్టా 
వరదరాజులాంటి వారుకూడా చేశారు. ద్విపద రామాయణం అయోధ్యకాండలో 
రామపట్టాఖిషేక ప్రయత్నాలు జరుగుతున్న సంగతి చెప్పిన మంధరతో కైకేయి తన 
సంతోషం వెల్లడిస్తుంది. ఆ సందర్భంలో రాముడు తననెంత ప్రీతిగా చూసుకొనేదీ ఇలా 
చెప్పిందని వరదరాజు వ్రాశాడు. 

కౌసల్భా గడవ రాఘవుడు నాయందు 

జేసుమిక్కిలి ప్రీతి చెప్పెడి దేవి. . (అయోధ్య. 700) 


కట్టా వరదరాజు క్రీ.శ 1650 ప్రాంతాలు. వరదరాజు చేసిన ప్రయోగాలవంటివి 
చేసిన అంగర నరసింహం కూడా ఆకాలంవాడే . అనుకోవచ్చు. ఇతడు తన 
'రాజరాజాభిషీకాన్ని' కొట్టాపురం పాలించే కొప్పుల వల్లభరాజుకి అంకితం ఇచ్చాడు. ఇది 
విశాఖపట్నం జిల్లా శృంగవరపుకోట తాలూకాలోని కొట్టాం కావచ్చు. ఈ గ్రామాన్ని 
పాలించే రాజుని “పట్టుతలాట కేళాదిరాయ రాజడేవేంద్ర రాజాధిరాజచం ద్ర గాయిగోవాళ 
జగనొబ్బగండబిరుదశాలి అని కవి చెప్పాడు. అయితీ కవి గురించిగాని, కృతిపతి 
గురించిగాని అట్టే వివరాలు తెలియవు. రాజరాజాఖిషేకం అముద్రితం,. అలభ్యం. దీనిని 
గురించి కందుకూరి వీరేశలింగంగారు తమ ఆంధ్రకవుల చరిత్ర మూడవభాగంలో చెప్పారు. 
'లక్షణదోషాలు ఎన్నో ఉన్నా మొత్తంమీద కవిత్వం రసవంతంగానే ఉందన్నారు. అంగర 
నరసింహం ఈ కావ్యంలోని పూర్వకవిస్తుతిలో చిమ్మపూడి అమరేశ్వరుని వచః 
ప్రసాదసంసిద్ధుడని నుతించాడు. శ్రీనాథుని తరువాత నున్న ఏ కవీ పేర్కొనలేదు. ఇతని 
గంథం నాకు లభించలేదు. 


Pr FP 

12. ఈ ప్రకటరణం వల్ల తేలిన క్రొత్త గ్రంథాలు మూడు కవులు. ముగ్గురు 1. బోరవెల్లి కృష్ణప్ప - 
యయాతి చరిత్ర, 2. బోరవెల్లి నరసింహం - సౌపర్ణ్జాఖ్యానం, ౩. బోయినపల్లి కుమోర 
వెంకటరాయలు - ద్రౌపదీ కల్యాణం. / 


మలితరం ఇతర కవులు 799 


కౌడూరి శోభనాద్రి: అంగర నరసింహం యతిప్రాసల కోసం 'వ్రాసుట' మొదలైన 
ప్రయోగాలు చేస్తే, గణాల కోసం పేర్లను పొట్టిచేసే కవులు - అందులోనూ తన పేరును 
తప్పు వర్ణక్రమంలో బ్రాసీవాళ్లు లేకపోలేదు. తంజావూరులో విజయరాఘవనాయకుడు ' 
పూతనాహరణం, కాళీయమర్దనం మొదలైన కృష్టలీలలను నృత్యనాటికలుగా వ్రాస్తున్న 
కాలంలో కౌడూరులో దేవవరపు శోభనాద్రి అనే కవి 'బాలక్రీడానిహారం' అనే యక్షగానం 
రచించాడు. ఇందులో బలరామకృష్ణుల బాల్య క్రీడలున్నాయి. తన గురించి, తన పుస్తకం 
గురించి ఆతడిలా చెప్పుకొన్నాడు: 


వేడుకతోడను బాల - క్రీడవిహారంబు రామకృష్ణుల మహిమల్‌ 
నాడెముగ వినుడి మీరలు - కౌడూరి శొభనా ద్రిదాసు కవితారచనన్‌ 
(అం.సా.నెం. 2694) 

ఇందులో “ఎమితిని సెపితివి కపితము' లాగ 'శొభనాద్రి' అనే పొట్టిదనం 
కనబడుతుంది. రచన ఒకమాదిరిదని, ఇందులో మంత్రసానివాలకమనేది ఒక పోషమని 
డాక్టరు యస్వీ జోగారావుగారు చెప్పారు.!* ఈ యక్షగానపు ప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య 
పరిషత్తువారి గ్ర్రథాలయంలో ఉంది. పుస్తకం చివర, దానిని ప్రమాదీనామ సంవత్సర 
భాద్రపదశుద్ధ షష్టీ శనివారంనాడు లిఖించినట్టు కనబడుతుంది. ఇది క్రీశ, 6-9-1973 తేదీకి 
సరిపోతుంది. శోభనాద్రి నాయకరాజుల యుగంలోనివాడని తీలుతోంది. 

శేషభట్టరు అప్పలాచారి: కౌడూరు శోభనాద్రే కాక మరొక కవికూడా బలరామ 
కృష్ణుల లీలలను కావ్యంగా వ్రాశాడు. అతని పేరు శేషభట్లరు అప్ప లాచారి, 

“శృంగారవాజ్మాధురి తో “లాలిత్యంబగు శబ్ద సంగతుల నల్లావణ్య యుక్తంబు' గా 

“రామకృష్ణ విలాసం' అనే కావ్యాన్ని వ్రాసినట్లు కవి చెప్పుకొన్నాడు. ఇది అయిదాశ్వాసాల 

ప్రబంధం. ఈ కవి గూడ శైలసీమలోని దొడ్లేటి పట్టణంవాడు. ఆ ఊళో మర్రి పేరయ్య 

నాయుడనే మోతుబరి ఉన్నాడు. ఆయన కవిని పిలిచి ఈ కావ్యం వ్రాయించి భద్రాద్రి 
రామునకు అంకితం ఇప్పించాడు. శైలి చాలా బాగున్న ఈ కావ్యం ప్రతి ఒకటి 
ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది. (గ్రంథసంఖ్య 3416) కవికాలం 
తెలియదు. 

నాయకరాజుల యుగంలోని కావ్యాలు ఇంకా ఎన్నో ఎక్కడెక్కడో మూలుగుతూ 
ఉండవచ్చు. ఈ యుగాన్ని నిన్నటిదాకా చాలామంది క్షీణయుగం అని పేర్కొన్నారు. 
మరికొందరు అలా అనకూడదంటున్నారు.!్‌ 

ఈ యుగంలోని కవులలో ప్రతిభ క్షీణించిందో లేదోగాని పునరుక్తులను చదివి 
సంతోషించే ఓపిక, ఉత్తపాండిత్య ప్రకర్షను సహించే తీరిక పాఠకునికి క్షీణించడం మాత్రం 
నిజం! 

13. ఆంధ్రయక్షగాన వాబ్బయచరిత్ర, ద్వితీయభాగం, పుట ౫. 

14. విజ్ఞానసర్వస్వం (భాషాసమితి) 35 సంపుటిలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు, పుట 619. 
ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహంలో ఆచార్య ఖండవల్లి లక్ష్మ్మీరంజనంగారు, పుట 119. ఆంధ్రవాబ్బయ 
చరిత్రములో డాక్టరు దివాకర్ల వేంకటావధానిగారు పుట 71) 

15. శారదాధ్వజములో యండమూరి సత్యనారాయణరావుగారు, పుటలు 18-23. 


కడపటిరాజుల యుగం. 


ఈ యుగం క్రీశ 1674లో 'ప్రోరంభమవుతుంది. ఆంధ్రదేశ చరిత్రలో ఆ సంవత్సరం 
చాలా ముఖ్యమైనది. ఆ యేడే గోల్కొండ సామ్రాజ్యంలో ఇద్దరు ఆంధ్రులు మహోన్నత 
పదవులు పొందారు. తానీషా అనే పేరుతో సుప్రసిద్ధుడైన అబులీహసన్‌ కుతుబ్‌ షా తన 
రాజ్యానికి పింగళి మాదన్న, గారిని మీర్‌ జువ్లూగా నియమించాడు; వారి సోదరుడు 
అక్కన్నగారికి పేష్కర్‌ పదవి ఇచ్చాడు. మీర్‌జుమ్లూ అంటే ఆర్థిక వ్యవహారాలకు 
సర్వాధికారి అని ఆర్థం. మాదన్నగారు ప్రధానమంత్రిగానే వ్యవహరించారు. పదవీ 
స్వీకారం చేసిన సంవత్సరమే ఉత్తరాన శ్రీకాకుళంనుండి దక్షిణాన చెంగల్పట్టుదాకా 480 
మైళ్లు తూర్పు కోస్తాలో వ్యాపించిన గోల్కొండరాజ్యంలో నాలుగు నెలలు పర్యటనం 
చేసి రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టారు. 


క్రీ.శ 1674 అంధ్రదేశచరిత్రలోనేకాక భారతదేశ చరిత్రలో కూడా మున 
ఆ యేడే మహారాష్ట్రవీరుడు శివాజీ 'మహరాజ' విరుదంతో రాయగడదుర్గంలో 
పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ యేడే మధురలో చొక్కనాథ నాయకుడు కర్ణాటక చక్రవర్తి 
అనే బిరుదును ప్రకటించుకొన్నాడు. ఉత్తరోత్తరా ఆంధ్రదేశవరిత్రను మార్చివేసిన ఫ్రెంచివాళ్లు 
క్రీ.శ. 1674లోనే చెంజి దుర్గాధిపతి షేర్‌ఖాన్‌వద్ద పుదుచ్చేరి రేవును కొనుక్కున్నారు. ఈ 
సంవత్సరమే శివాజీ సవతితమ్ముడు ఏకోజి తంజావూరును స్వాధీనం చేసుకున్నాడు. 
మహారాష్ట్ర రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ ఎంతటి ప్రజ్ఞావంతుడో తెలుగు 
రాజ్యానికి మహామంత్రిగా ఉన్న పింగళి మాదన్నగారు అంతటి ప్రతిభావంతులు, ఇద్దరూ 
రాజనీతి విశారదులే. ఇద్దరూ దూరదృష్టి కలవాళ్ళే. అందుచేత మాదన్నగారు శివాజీతో 
తానీషాకు మైత్రి కుదిర్చారు. శివాజీ హౌదరాబాదుకు వచ్చి ఆతిథ్యం స్వీకరించాడు. ఒక 
సంధిపత్రం పైన సంతకం చేశాడు. దక్షిణాపథంలో ఈ రెండు ప్రభుత్వాలూ సుస్థిరం 
అయ్యాయి. ఇంక మాదన్నగారు దేశాన్ని సుభిక్షం చేసుకొనే యత్నంలో ఉన్నారు. 

ఆ రోజులలో గ్రామాలను వేలం వేసేవారు. ఇజారాదారులు ఊళ్లు కొనుక్కున్నాక 
క్రూరంగా ప్రవర్తించేవారు. మాదన్నగారు ఈ పద్దతిని మార్చించారు. గ్రామాధికారులను 
నియమించారు. వాళ్లు స్వతంత్రం ప్రకటించుకోడానికి ఆస్కారం లేకుండా మూడేళ్ల 
కొకసారి అధికారులను బదిలీ చేయిస్తూ ఉండేవారు. జాగీరులకు బదులుగా వాళ్ళకు 
జీతాలు ఏర్పాటు చేశారు. ఈ సంస్కరణలవల్ల తమ ప్రత్యేకత కోల్పోయిన ఉచ్రూవులు, 
మున్సబులు తిరుగుబాటు చేశారు. దానిని మాదన్నగారు పూర్తిగా అణచివేశారు. దేశాన్ని 
మూడు ఖండాలు చేసి వాటిని సర్కార్డు, పరగణాలు, మహళ్లు అనే విభాగాలుగా 
కేటాయించారు. అనాడు గోల్కొండ రాజ్యంలో తెలంగాణం, కర్నాటకం, ఆర్కాటు అనే 
మూడు ఖండాలు ఉండేవి. ఈ మూడింటిలోనూ 58 సర్కారులు, 654 పరగణాలు 
ఉండేవి. అన్నీ కలవారి సిరిసంపదలతో కళకళలాడుతూ ఉండేవి. 


మాదన్నగారి పరిపాలనా నైపుణ్యానికి సంతోషించి తానీషా ఆయనకు 
“అలంపనాహ్‌' అనే వీరుదు ఇచ్చాడు. దేశం పచ్చగా ఉన్నందుకు ప్రజల కళ్లు ఎంత 
చల్లబడ్లాయో జశౌరంగజీబు ఒళ్లు అంత మండింది. దక్షిణాదిని ఇద్దరు బలవంతులు వేళ్ళు 


కడపటిరాజుల యుగం 801 


నిలదొక్కు కుంటున్నారని కళ్లు కుట్టుకున్నాడు. వాళ్లను విడదీసి ఆ రాజ్యాలను నాశనం 
చేయడానికి అతనికి ఆస్కారం వెంటనే లేకపోయింది. అయితే దురదృష్టవశాత్తూ వివాజీ 
మహారాజు 1680లో మరణించాడు. జౌరంగజేబు రొట్టె విరిగి నేతిలో పడింది. ఆ 
మరుసంవత్సరమే దక్షిణాపథానికి సేనలను పంపాడు. 


అయిదేళ్లపాటు మొగలాయీ సైన్యాల ముట్టడిని గోల్కొండ తట్టుకుంది. అక్కన్న 
మాదన్నలు బతికి ఉన్నంతకాలం రాజ్యం స్వాధీనం కాదని జౌరంగజేబుకు తెలుసు. 
అందుచేత విద్రోహులకు లంచం ఇచ్చాడు. క్రీ.శ 1686లో అక్కన్న మాదన్నలను హత్య 
చేయించాడు. ఆ యేడు బిజాపురాన్నీ, ఆ మరుసటి సంవత్సరం గోల్కొండనూ 
' కబళించాడు. తరువాత మైసూరులోని మరాఠీ జాగీరులను స్వాధీనం చేసుకొన్నాడు. 
దక్షిణాదిని పూనమల్లి, వందవాసి ప్రాంతాలదాకా వచ్చాడు. మధుర, తంజావూరు 
కూడా 'దాసోహూం” అన్నాయి. మొత్తం దక్షిణాపథం అంతా మొగలు సామ్రాజ్యంలో 
లీనమైంది. 


నర్మదకు దక్షిణాన వున్న రాజ్యాన్నంతా దక్కను అని పిలిచేవారు. దీనికి మొగలు 
ప్రతినిధిగా ఒక సుబేదారును చక్రవర్తి నియమించాడు. కన్యాకుమారిదాకా ఉన్న 
దేశాన్నంతా ఈయన పాలించేవాడు. ఇతని కింద నవాబులు, మహారాజులు ఉండేవారు. 
కొన్ని సర్కారులను ఫౌజుదారులు పాలించేవారు. ఆ రోజులో తెలుగువాళ్లు జీవించిన 
ప్రాంతాలేకాక తెలుగు భాష రాణించిన ప్రాంతాలు, తెలుగువాళ్లు పాలించిన రాజ్యాలు 
దక్షిణాపథంలో ఉండేవి. మన సాహిత్య చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆనాటి 
విభాగాలను, వాటి రాజకీయ చరిత్రను టూకీగా తెలుసుకోవాలి. 


దక్కనుకు మొదటి సుబేదారుగా కముద్దీఖాన్‌ అనే అతణ్ణి 'నవాబ్‌ మీర్‌ కముద్దీన్‌ 
ఖాన్‌-చీన్‌ కలీజ్‌ఖాన్‌ పతహజంగు నిజాముల్‌ముల్కు ఆసఫ్‌జా' అనే పేర్లతో బిరుదులతో 
నియమించారు. నిజాం అనే బిరుదూ, అసఫ్‌జా అనే వంశనామం స్థిరపడ్డాయి. మొదటి 
- నిజామును క్రీ.శ 1713లో నియమించారు. ఆయన 1724లో తన బలాన్ని ప్రకటించుకొని 
హైదరాబాదు రాజధానిగా దక్కను సుబాను పాలించసాగాడు. ఇతనికింద కర్నూలులో 
ఓక నవాబు, కడపలో ఒక నవాబు, ఆర్కాటులో ఒక నవాబు ఉండేవాడు. మైసూరు, 
మధుర, తంజావూరు రాజులు ఇతనికి కప్పం పంపించేవారు. తూర్పున కోస్తా సర్కారులు 
ఉండేవి. తెలంగాణాలో పాయగాలు, జాగీరుదారులు ఉండేవారు. 

మొదటి నిజాం కాలంలోనే కోస్తాపట్టణంలో తెల్లవాళ్లు గిడ్డంగులు కట్టుకొన్నారు. 
మచిలీపట్నంలో అన్ని జాతులవారు, అన్ని చతల ఉండక మిగతా రేవులలో 
కొందరికి ప్రత్యేకమైన హక్కులు ఉండేవీ. ఏయే రేవులలో ఏఏ దేశాలవాళ్లుండేవారో 
చూడండి: 
1. డచ్చివాళ్లు : (1) ప్రళయ కావేరీ (2) బందరు (3) పాలకొల్లు (4) నరసాపురం 
(5) జగన్నాయక పురం (6) గొల్లపాలెం (7) గుండవరం (8) భీమునిపట్నం 


2. ఫ్రెంచివాళ్లు : (1) బందరు ఫ్రెంచి పేట (2) పుదుచ్చేరి (3) యానాం 


802 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అతాపుబల్తా 
గుల్బర్గా 


టీ 


కడపటిరాజుల యుగంలో దక్షిణదేశం 


కడపటిరాజుల యుగం 803 


3. అంగ్లీషువారు: (1) దుగరాజపట్నం (2) మదరాసు (3) నిజాంపట్నం (4) బందరు 
(5) మాధవాయిపాలెం (6) ఇంజరం (7) బెండమూర్తంక (8) విశాఖపట్నం 


ఈ పట్టణాలలో ఉండే తెల్లవాళ్లు తమ వ్యాపారం తాము చేసుకోకుండా పరిసర 
రాజకీయాలలో వేలుపెట్టారు. ఇంగ్లీషువాళ్లు మొదటో తలవిరుసుగా ఉండేవారు. 
వాళ్లమీద మొగలు సేనలు ఆ(గహించాయి. బందరు, 'విశాఖపట్నంలోని తెల్లవాళ్లను 
క్రీశ 1689లో హతమార్చాయి. మరుసటి సంవత్సరం ఇంగ్లీషువాళ్లు మెత్తపడ్డారు. 
మద్రాసులోని ఇంగ్లీషు గవర్నరు మొగలు సైన్యాలకు తోడ్చడ్డాడు. వాళ్లకు సుందుకుండు 
సామగ్రి సరఫరా చేశాడు. ఈ తెల్లవాళ్లలో ఫ్రెంచివాళ్లు చాలా చొరవ తీసుకున్నారు. 
రాజ్యాల వారసత్వపు తగాదాలలో తలదూర్చేరు. 


మొదటి నిజాము మరణించాక అతని రెండో కొడుకూ, కూతురి కొడుకూ 
రాజ్యంకోసం ఒకరిమీద ఒకరు కత్తులు నూరారు. ఈ నిజాం పిట్టల తగువులు ఫ్రెంచి పిల్లి 
తీర్చింది. వాళ్ళిద్దరూ యుద్ధభూమిలో హతమయ్యాక సలాబత్‌జంగ్‌ అనే మరో వారసుణ్ణి 
దె ధి శం 

ఫ్రెంచివాళ్లు నిజాముగా నిలిపారు. 


ఫ్రెంచి వాళ్ల పలుకుబడి ప్టాదరాబాదులో చాలా హెచ్చింది. ముసా బుస్సీ అనే 
ఫ్రెంచి దళపతి వ్‌ తరువాత నిజాములాగా చాలా బలవంతుడయ్యాడు. ఫ్రెంచి 
సేనల రక్షణ లేకపోతీ నిజాము గద్దెమీద నిలువలేని స్థితి వచ్చింది. ఆ సైన్యాల ఖర్చుకు 
నిజాము బోలెడు సొమ్ము పోసీవాడు. బుస్సీ గీసినగీటు నిజాము దాటేవాడు కాదు. ఇది 
దివానుకు అసూయ కలిగించింది. ఫ్రెంచి సేనలకు జీతాలు, భోజనసామగ్రి సకాలంలో 
అందకుండా చేశాడు. దీనితో సైనికులలో అసంతృప్తి వచ్చింది. నిజాముదగ్గర చేరి 
ఎలాగైనా ముసా బుస్సీని బర్హరఫ్‌ చేయమని నూరిపోశాడు; దివాను మాటలను సలాబత్‌ 
జంగ్‌ విన్నాడు. అయితే బుస్సీ తన పరాక్రమంతో, రాజనీతితో మర్లీ నిజ ముదగ్గర తన 
పలుకుబడి పెంచుకున్నాడు. తన సేనలను తానే పోషించుకుంటానని, ఖర్చుల నిమిత్తం 
తనకు కొన్ని సర్కారులు జాగీరుగా ఇవ్వమని ముసా బుస్సీ నిజామును అడిగాడు. 
ఉత్తరసర్కార్లు నాలుగింటినీ నిజాము ఇచ్చాడు. 


ఆ రోజులలో ఉత్తర సర్కార్లకు జాఫరల్లీ ఫోజుదారుగా ఉండేవాడు. తన 
ఉద్యోగానికి బుస్సీ ఎసరు పెట్టాడని జాఫరల్లీ కక్షకట్టాడు. ఉత్తర సర్కార్లలోని 
సంస్థానాధీశులను కూడ కట్టుకుని బుస్సీని ఎదిరించాలని ప్రయత్నించాడు. అయితే ఆ 
ప్రయత్నం విఫలమైంది. ప్రముఖ సంస్థానాధిపతి విజయనగరం పాలించే రాజును బుస్సీ 
తనవైపు తిప్పుకొన్నాడు. కప్పం తగ్గిస్తానని వాగ్గానం చేశాడు. విజయరామరాజు తన 
రాజ్యాన్ని విస్తరింపచేసుకోవాలని బుస్సీ సహాయంతో బొబ్బిలికోటపై క్రీ.శ. 1757లో 
దాడి చేశాడు. 'ఆ సందర్భంలోనే తాండ్ర పాపయ్య రాత్రిపూట విజయరామరాజును 
పొడిచి చంపాడు. ఆ తరువాత విజయనగర సంస్థానానికి ఆనందరాజు పాలకుడయ్యాడు. 
ఆయన బుస్సీమీదా, ఫ్రెంచివాళ్లమీదా పగపట్టాడు. ఉత్తర సర్కార్లలోంచి వాళ్లను 
వెళ్లగొట్టడానికి ఇంగ్లీషువాళ్లతో చేతులు కలిపాడు. 


804 సమ]గాంధ సాహిత్యం - రండవ సంపుటి 


ఆ రోజులలో కలకత్తాలో రాబర్జు క్లైవు ఉండేవాడు. ఆనందరాజు తమ సహాయం 
అర్ధించాడని విని సేనలను పంపించాడు. క్రీ.శ. 1758 ఆగస్టులో కర్నల్‌ ఫోర్లు విశాఖ 
పట్నంలో సేనలతో దిగాడు. అక్టోబరులో ఆ సేనలు కసింకోటలో ఆనందరాజును 
కలుసుకొన్నాయి. సెప్టెంబరులో చందుర్తి దగ్గర యుద్ధం జరిగింది. ఇందులో ఫ్రెంచి సీనలు 
పూర్తిగా ఓడిపోయాయి. వెంట తరుముతూ కర్నల్‌ ఫోర్లు 1759 ఏప్రిల్‌లో బందురును 
ముట్టడించాడు. 


తనకు రక్షణ యిస్తాయనుకొన్న ఫ్రెంచిసేనలు ఓడిపోవడంతో సలాబత్‌జంగ్‌ 
గాభరాపడ్డాడు. ఎవరో ఒకరు పరాయివాళ్లు తనకు సహాయంగా ఉంటేగాని తనకు 
సుబిదారీ నిలవదు. అందుచేత నిజాము ఇంగ్లీషువాళ్లను ఆదరించాడు. 1759 మే నెలలో 
ఎనిమిది పరగణాలతో మచిలీపట్నం వాళ్లకు ఈనాంగా యిచ్చాడు. పదిహేను రోజులలో 
కృష్ణ దాటిపామ్మని ఫ్రెంచివాళ్లకి హుకుం ఇచ్చాడు. ఆనందరాజు పగదీర్చుకొనడమేకాక 
ఫ్రెంచి వాళ్ల ధనాన్ని దోచుకున్నాడు. ఎంత దోచుకున్నావని నిజాం అడగలేదు. 


తమకు వ్యాపారంలో విరోధులైన ఫ్రెంచివాళ్లకు నిలువనీడ లేకుండా చేయాలని 
ఇంగ్లీషువాళ్లు ఈ యుద్దాలు చేశారేగాని వాళ్లకి అప్పటికి రాజ్యకాంక్ష లేదు. అందుకే 
నిజాముకు వాళ్లు నైనిక రక్షణ ఇవ్వలేదు. ఫ్రెంచివారు పోయాక సలాబత్‌జంగ్‌ 
దిక్కు లేనివాడయ్యాడు. అతణ్ణి అతని తమ్ముడు నిజామ్‌ అలీ 1761లో బంధించాడు. తన 
సుబేదారీ ప్రకటించుకొన్నాడు. ఇంగ్లీషువాళ్లని తనకు సైనిక సహాయం చేయమని 
కోరాడు, ఖర్చుల నిమిత్తం శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి సర్కారులు 
నాలుగూ ఇచ్చాడు. అయితే ఇంగ్లీషువాళ్లు వాటిని పూర్తిగా స్వీకరించలేదు. 
కావలసినప్పుడు పుచ్చుకొంటామని చెప్పారు. ఇది 1762లో జరిగింది. ఆ తరువాత మరి 
నాలుగేళ్లకి రాజ్యకాంక్ష ముదిరాక ఈ నాలుగు సర్కారులను పుచ్చుకొన్నారు. క్రమంగా 
దేశమంతా వ్యాపించారు. అంతటితో కడపటిరాజుల యుగం అంతమై కుంపిణీ యుగం 
ప్రారంభమయింది. 


కడపటి రాజుల యుగంలో ప్రజల కడగళ్లకు అంతులేదు. ఎక్కడ చూసినా 
యుద్దాలే. సైనికులు ఊళ్లను కొల్లగొట్టడం సామాన్యమైపోయింది. పన్నులు వసూలు 
చేయడమే తప్పించి ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడమన్నదే అబ్బురమైంది. పాతకాలపు 
నాటి వనరులు పాడైపోతూవుంటే పాలకులు చూస్తూ ఊరుకొన్నారుగాని తమ సంచులు 
విప్పి మరమ్మతు చేయించలేదు. వ్యవసాయం చేసే రైతును అందరూ పీక్కుతినేవాళ్లే. ఈ 
యుగంలోని ప్రముఖ కవి కూచిమంచి తిమ్మయ్య తన కుక్కుటేశ్వర శతకంలో రైతుల 
స్థితిని వాళ్ల మాటలతోనే ఇలా చెప్పాడు." 


ఎద్దుమందను గూర్చి యెగసాయ మిడితేను తుద నది యదికారి దోసుకొనియె 
దావుదప్పుల కంట దరమకర్చుల కంట కాసువీసము లాగె కరణపయ్య 


1. తిమ్మకవికి రైతులపట్ల సానుభూతి లేదు. ఇలా గోడు పెట్టుకొనేవాళ్లు మోటువాళ్లని అతని ఉద్దేశం. 


fs 


కడపటిరాజుల యుగం 805 


సల్లమ్మి సతకమ్మి సిల్లర దాసితీ కోమటి బాబంటు కొడుకు దొబ్బె 
కళ్లముకంకులు గాలి బట్టగ బోతె బట్టు బాపనోళ్లు బతకనీరు (నెం. 32) 


యాచనవల్ల జీవించే బట్టూ, బ్రాహ్మణులూ రైతులను అప్పులవాళ్లలా వెంటపడి 
పీడించేవారు. 'సెడుగు బాపడు నాబంటు కొడు కబ్బబ్బ యెంట పడి అని 
విసుక్కునేదాకా వేధించేవారు. ఈ భట్లూ, కవులూ చెప్పే కవిత్వాలు సామాన్య ప్రజలకు 
బోధపడేవి కావు. “తల బరువు వెట్టి తొందరగాగ దండకాల్‌ నతకాలు సోకాలు 
నతుకుకొంటా' ఊదరకొట్టే వల్లీ గద్యపద్య విచిత్ర కవితలకంటే గొల్లసుద్దుల కథలే 
పామరులకు కర్ణపీయంగా ఉండేవి. ఈ యుగంలో వేద శాస్త్ర పురాణ విద్యలకన్నా 
పరిహాస విద్యలే పనికి వచ్చాయి. దేవతాభాషల తీరుకన్నా పార్షసీకోక్తులే ప్రణుతి 
కెక్కాయి.2 కాలానుగుణంగా కవిత్వం మారకపోవడంవల్ల సామాన్య జనానికీ, 
సాహిత్యానికీ దూరం ఎక్కువ అయింది. అయితే కవుల సంఖ్యకు కరువు లేదు. తెకిధ్వ 
సూరకవి ఇలా చెప్పాడు. 


దేవునావ మున్ను దేశాన కొక కవి - యిప్పు డూరనూర నింట నింట 
నేగు రార్లు రేడు రనమండ్రు తొమ్మండ్రు-పదుగురేసి కవులు భవ్యచరిత 


నిజంగా ఇంటికి పదిమంది చొప్పున సాహిత్య వ్యాసంగం చేస్తే ఇకనేం? ఈ 'కవులు 
కక్కుర్తి నిసుమంత కడుపుకొరకు' అందరినీ పాగడుతారని కూచిమంచి తిమ్మయ్య 
చెప్పాడు.“ వేమనగారు చెప్పినట్టు ఈ యుగం కవులు 'తోటకూరకైన దొగ్గలికైనను తవిటి 
కుడుముకైన తవిటికైన' కావ్యాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇచ్చే యిసుమంత 
త్యాగానికీ ప్రభువులు తిప్పుతారని కూచిమంచి జగ్గన్న తన భకమందారశతకంలో ఇలా 
తిటాడు: 


గడియల్‌ రెండిక సైచి రా వెనుక రా కాసింతసే పుండి రా 

విడిదింటక గడి సేద తీర్చుకొని రా వేగంబె భోం చేసిరా 

యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్‌ హీన ప్రభుం డీగతిన్‌ 

మడతల్‌ పల్కుచు ద్రిప్పు గాసిడక రామా! భక్తమందారమా! (75) 


ఈ యుగంలోని ప్రభువులందరూ హీన ప్రభువులే అని భావించడానికి వీలులేదు. 
సాహిత్యాభిలాష ఉన్నవాళ్ళూ, స్వయంగా కావ్యాలు చెప్పినవాళ్ళూ, సమర్గులకు 
సత్కారాలు చేసినవాళ్లూ లేకపోలేదు. రాజకీయాలలో క్రూరంగా ఉండడం, సాహిత్య 
విషయాలలో మెత్తపడడం ఆనాటి సంస్కారుల లక్షణం అనుకోవాలి. గద్వాల, మైసూరు, 
మధుర, తంజావూరు, పెద్దాపురం, విజయనగరం రాజ్యాలలో రాజులూ, వాళ్ల ఆగితులూ 
చాలా రచనలు చేశారు. గద్వాలలో భారత రామాయణాలకు యథాశోకానువాదాలు, 
మైసూరు, మధుర రాజ్యాలలో వచన వాక్యరచనలు, తంజావూరులో చదురునృత్యానికి 


2. కుక్కుటేశ్వర శతకం, నెం. 21 
౩. అడిదం సూరకవి జీవితం, వావిళ్ల ప్రచురణ,పుట 60 


4. కుక్కుటేశ్వర శతకం, ఓ. 


806 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


అనువైన సంగీత రచనలూ, గేయ నాటకాలూ, పెద్దాపురం విజయనగరాలలో ప్రాచీన 
ధోరణిలో ప్రబంధాలూ విరివిగా పుట్టాయి. సాహితీపగులంతా సంప్రదాయ విధీయులే. 
కొత్తగా కైస్తవం పుచ్చుకొన్న వారికోసం కవులు ప్రబంధ ఫక్కీలోనే బైబిలు కథలు 
వ్రాశారు. ఈనాటి కావ్యాలలో సమకాలిక జీవితం వెతికితేనేగాని కనబడదు. శతకాలలో 
వ్యక్తిగత సమస్యలూ, సమాజంలోని సంక్షోభాలూ కొట్టవచ్చినట్టు కనబడతాయి. 


ఈ యుగంలో మతసహనం చాలా తక్కువగా కనబడుతుంది. హిందువుల 
దేవాలయాలను తురకలు నాశనం చేయడం సాధారణమైన విషయమైపోయింది. కొత్తగా 
కాళ్లు నిలదొక్కుకున్న ఫ్రెంచివాళ్లు సైతం ఈ దారుణాలు చేశారు. క్రీశ 1709లో 
పుదుచ్చేరిలోని క్రైస్తవులు హిందూ దేవాలయాన్ని నాశనం చేశారు. చాలా కొట్లాటలు 
జరిగాయి. క్రీశ 1743లో కడప జిల్లా కంబాలదిన్నాలోని ఫాదిరిగుడిని నిజాం సైనికులు 
నేలమట్టం చేశారు. ముదిగుబ్బ కృష్ణాపురాలలోని కైస్తవగుళ్లను కూడా పడకొట్టించారు. 
దేవాలయాలను నాశనం చేస్తున్నప్పుడు కవులు ఆవేశం పట్టలేకపోయారు. కాశీలోని 
విశ్వనాథుని ఆలయాన్ని జొౌరంగజేబు బలాలు పడగొడుతున్నప్పుడు వేల్చూరి విస్సన్న 
అనే తెలుగుకవి 73 పద్యాలు చెప్పాడు.5 


మితిలేనిలింగాలు చితుకగొట్టెడు వేళ మండపంబులు రూపుమాపువేళ 
చమిరిమఠాల్‌ గుమ్మటములు గట్టెడివేళ గుళ్ళలో నావులు గోయువేళ 
విగహంబుల జూచి విరుగనేసెడువేళ దివిరి సాధువుల బాధించువేళ 
జపహోమకృత్యముల్‌ సాగనీయనివేళ నుపచారమంతయు నుడువువేళ 

చేరి గుడియె మసీదుగా జేయువేళ 

మరిచియున్నావొ యవనుల మద మడంచ 

దామసించిన దిది నీకు దంటతనమె? 

విజితపరయూధ కాశికావిశ్వనాథ! R. 573) 


యవనుల దారుణాలు కాళశీలోనేకాక తిరుపతిలో కూడా దావానలం రేపాయి. తురక 
సైన్యాలు మోవిగుంట, కావలి, జలదంకి, కొడవలూరు, గండవరం గ్రామాలను 
కలవరపెట్టి తిరుపతిపై పడ్డాయి. ఎవరో కవి దేవునితో ఇలా మొరపెట్టుకున్నాడు: 


పొట్టేళ్ళగతి పట్టి బోడిసన్యాసుల డీయని తాకులాడించు నొకడు 

సోమయాజుల బ్రహ్మసూత్రముల్‌ ద్రెంచి సింగాణివిండ్లకు నల్లెగట్టు నొకడు 
ఖూబ్‌ఘోడాయంచు గుడికిలు గుల్దిము నెక్కి ఢేయని తరటెత్తు నొకడు 

పైకాలు గొమ్మని బల్మి గోమటివారి చెలువపై బడి బూతుసీయు నొకడు 
యవనసమ్మర్ణదుర్దినంబైన దిగువ 

తిరుపతిని జూడు మటువంటి తజీని నిదుర 

పోవుచున్నాడు మీయన్న లేవలేక 

శత్రుసంహార వెంకటాచలవిహార! (0.1710 పద్యసంఖ్య 15) 


5. ఇతని మునిమనుమడు క్రీ.శ. 1793లో ఈ శతకంలోని కొదవ పద్యాలు చెప్పి పూర్తి చేశాడు. 


కడపటిరాజుల యుగం 807 


దిగువ తిరుపతిలోని ఘోరాలు ఎగువ తిరుపతిలోకి వ్యాపించకుండా. భక్తుడు 
ఆక్రోశించాడు. ఈ విధంగా వివిధ ప్రాంతాలలోని వివిధ దశాబ్బాలలోని కవులు తమ కళ్ల 
ముందు జరిగే ఘాతుకాలకు తల్లడిల్లారు. మహో ద్రేకంతో శతకాలు చెప్పారు. ఇటువంటి 
సంక్షోభాలలోనే ఈ యుగంలోని కవులు సాంఘిక చైతన్యాన్ని ప్రదర్శించారు. 
మిగతావేళలో పుస్తకాలలోని శృంగార సరస్సులలో మునిగి తీలేవాళ్లు. 


శృంగారం ఈ యుగంలో వేసినన్ని వెరితలలు ఇంకే కాలంలోనూ వెయ్యలేదు. 
ఇంతకుముందు యుగాలలోని కవులు సుకుమారుడు, నిగమశర్మ వంటి వారి కథలు 
తీసుకొని శృంగారం రాస్తే, ఈ యుగంలోనివాళ్లు పురాణాలలోని రంకుకథలను 
తీసుకుని రసవత్తరంగా కావ్యాలు చెప్పారు. శశాంకవిజయం, ఆహల్యాసంక్రందనం, 
రాధికాసాంత్వ్సనం వంటివి బహుళ ప్రచారం పొందాయి. రాధామాధవుల ప్రణయం పేరిట 
కామశాస్త్రాన్ని ఈ యుగంలోని కవులు కవిత్వంలోనికి దిగుమతి చేశారు. సంభోగ 
శృంగారాన్ని రకరకాలుగా వర్ణించారు. సారంగపాణిలాంటివాళ్లు సానివాడలోనే సాహిత్య 
గుడారాన్ని పాతుకొని ఇల్లిల్లూ తప్పక పదాలు పాడారు. నిష్టులు కానివాళ్ల వ్యావహారిక 
భాషలో సహితం పదాలు చెప్పారు. కూచిమంచి తిమ్మయ్యలాంటి వాళ్లు ఆ పామర 
భాషను వాడుతూ పద్యాలు వ్రాశారు. 


మన లాక్షణికులు గ్రామ్యాన్ని కావ్యాలలో నిషిధించారేగాని తిట్టేటప్పుడు 
మాత్రం అది తప్పు కాదు, ఒప్పే అన్నారు.” అందుచేత ఈ కవులు దానిని చక్కగా 
వాడుకొన్నారు. నోటికొచ్చినట్టూ తిట్టారు. అడిదం సూరన్న “నోరువాడైన బూతే 
రచింపగజూచు' అని చెప్పినది అక్షరాలా నిజం. ఈ యుగంలో నోరు పెట్టుకొని బూతులు 
వ్రాసినవాళ్లు ఉన్నారు. అనగొందిలోని వికటకవి గోపాలయ్య, ప్రోలునాడులోని 
కూచిమంచి జగ్గన్నేకాక పచ్చిబూతుబుంగలు వ్రాసినవాళ్లు కూడా ఉన్నారు. అన్లీలం 
కావ్యదోషాలలో ఒకటని లాక్షణికులు చెప్పినా ఈ తగ కవులు వినరు. 


ఈ యుగంలో లక్షణ గ్రంథాలు, వ్యాకరణాలు, నిఘంటువులు చాలా 
బయలుదేరాయి. తెలుగు వ్యాకరణానికి సంస్కృతంలో వివరణలు, వ్యాఖ్యానాలు 
వెలిశాయి. దేవభాష వచ్చినవాడికి తప్ప తెలుగుశాస్త్రం అర్థంకానంత జటిలంగా 
సూత్రాలు రచించారు. ఈ విద్వాంసులు పాండిత్యమే ప్రధానమనుకున్నారుగాని 
ప్రసాదగుణాన్ని చిన్నచూపు చూశారు. ప్రజలు వీళ్లను పెద్ద తోపు తోశారు. తమకు 
కావలసిన సాహిత్యాన్నీ, సమకాలిక ఇతివృత్తాలనూ ఆనాటి కవులు స్వీకరించకపోతే 
సామాన్యులు ఊరుకోలేదు. గేయ సాహిత్యాన్ని సృష్టించుకొన్నారు. కాటమరాజు కథల 
దగ్గరనుంచి బొబ్బిలి యుద్ధందాకా ఎన్నో వీఠగాథలను జానపదులు పోడుకొన్మారు ఈ 
యుగంలోని కొన్ని వీరగాథల జాబితా చూడండి: 


6. వివరాలను వంగూరి సుబ్బారావుగారు విశదపరిచారు. శతక కవుల చరిత్ర, పుటలు 356-61. 
7. “గ్రామ్య మనగ నెవరు నొప్ప రొరుల దెగడుచోట నొప్పునదియు' లలత లో పాటూ పతక 


పద్యసంఖ్య 27. 


808 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


1. కుమార రాముని కథ (కంపిలిరాజ్యపు సారంగధర) 
2. సర్వాయి పాపని కథ (వరంగల్లు సుబావీరుడు) 

3. సదాశివ రెడ్డి కథ (మెదకు సుబావీరుడు) 

4. రాణీ శంకరమ్మ కథ (మెదకు సుబారాయబీగం కథ) 
5. రాజా సోమనాది కథ (గద్వాల స్టాపకుని కథ) 

6. దేశింగురాజు కథ ' (చెంజివీరుని కథ) 

॥ బొబ్బిలి కథ (సుప్రసిద్ధ యుద్ధ గాథ) 


పెద్దాపురం కోడిపందాల కథ (బొబ్బిలియుద్ధం తరువాత కథ) 


ఇంకా సమకాలిక వ్యక్తుల వీరోచిత గాథలను మరికొన్ని గ్రామీణులు పాటలుగా 
కట్టుకొన్నారు. ప్రాచీన వీరగాథలను కూడా మళ్లీ రచించారు. కావ్యకవుల రచనలలో 
కనబడని స్వచ్చత ఈ సుదీర్ణ గేయాలలో తాండవిస్తుంది. ఈ కథలలోని నాయకులకు 
ముంజేతికి మీసాలు ఉంటే ఖ్‌ జానపద రచయితల నిలువెల్లా తెలుగుతనమే మెరుస్తూ 
ఉంటుంది. 


ఈ యుగంలోని తెలుగువాళ్లు కొత్తవేషాలు చూశారు; కొత్త భాషలు 
నేర్చుకొన్నారు. పోర్చుగీసువాళ్లు పొగాకు తోటలు. కొత్త మాటలు మనకి ఇచ్చారు. 
ఈవాళ మన “ఇస్తరీ, 'కమీజులు' దాచుకొనే అల్మారా, దాని తాళం చెవి మొదలైనవి 
పోర్చుగీసు పదాలే. మనం తెలుగు మాటలు అనుకునేవి చాలామటుకు ఆదిలో 
పోర్చుగీసు పదాలే. ఇలాంటివి మన భాషలో వందలకొలది ఉన్నాయి.! అనాసపళ్ళూ, 
నొప్పాయిపళ్లూ వీళ్ళు ఇచ్చినవే. పోర్చుగీసువాళ్లు ఈ పళ్లు.ఇస్తే డచ్చివాళ్లు బత్తాయితోటలు 
తెలుగునాట పాతారు. క్రీ.శ. 1712లోనే ఫాదరీలు మొదటి అచ్చుయంత్రాన్ని దిగుమతి 
చేశారు. నేడు మన జీవితాలలో సర్వసామాన్యంగా కనిపించే కాఫీ పొగాకులకు ఆనాడే 
కొందరు అలవాటుపడ్డారు. క్రీ.శ. 1744లో మొదటి నిజాము తనని చూడడానికి వచ్చే 
గొప్పవాళ్తకు అమా ంతో మటు కాఫీ సత్కారాలు కూడా చేసేవాడు. పొగాకు 
గొప్పవాళ్లలోనేకాక సాధారణ జనంలో కూడా వ్యాపించింది. దేవుని కన్నా ఇదే 
ముఖ్యమైంది. తంజావూరు నాటకాలలో ఒక పాత్ర గుడి తెరచి పూజ చేయనందుకు ఇలా 
సంజాయిషీ చెప్తాడు." 

సూత్రధారుడు: నీవు ఇంతసేపయి వచ్చి పూజచేయక ఎక్కడికి పోయివుంటివి. 

పూజారి: మాకొక పొగాకుతోట కద్దు. అందులకు పొత్తుల కాపు వీరంభట్లంచు ఒక 
బ్రాహ్మడు కద్దు. ఆ పొగాకుతోటకు నీరు చల్లేందుకు ఉదయమయ్యేటందుకు నాలుగు 
గడియలకే వచ్చి లేచి పిలుచుకుపోయెను. కాబట్టి ఆ పాగాకు తోట కంతకును నీళ్ళు 
8. తెలుగులో 'బుడతకీచు నుడులు' అని తూమాటి దొణప్ప గారు భారతిలో (192లో ఏప్రిల్‌ నుండి 

జూన్‌ దాకా ౩ సంచికలలో) విపులంగా చర్చించి నిఘంటువు కూర్చారు., 
9. A History of the Deccan - by ౮.0.5. Gribble, ౪౦1.6 Pp. 12, 13. 


10. శచీపురందర నాటకం, కాహజీరచన, యక్షగానములు, సం.3, ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రచురణ, 
పుటు. 144-5, 


కడపటిరాజుల యుగం 809 


చల్లితిని, నాకు కడుపు నొప్పి కద్దు కాబట్టి మలశుద్ధి కాదు. అందుకోసం రెండు చుట్టల 
ధూమపానం చేసి చెరువులోపలికి పోయి... శుద్దాచమనం. - చేసుకొని అతిశీఘంగా 
వస్తిని.”' 


దక్షిణాదిని తంజావూరులోని ఒక నాటకంలో ఇలాగ పొగాకు ప్రసక్తి ఉంటే 
ఉత్తరాదిని -కళింగసీమలో అడిదం సూరకవిలాంటివాళ్లు పద్యాలే చెప్పారు. 


పొగత్రాగనట్లినోరును- పొగడంగా బ్రతకనట్టి భూపతి బ్రతుకు౯ 
మగడొల్లని సతిబతుకును-నెగటుసుమీ పొణుగుపాటి వెంకటమంత్రీ. 


అప్పటికే పొగ త్రాగని నోరు వెగటయింది. 'పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌' 
అని శాస్త్రవచనం కూడా రూఢి చేశారు. 'పౌగడ్రోవికి సతిమోవికి' ఎంగిలి లేదన్నారు. 


పంతాలలో సైతం పొగాకు ప్రవేశించింది. బొబ్బిలికోట నాశనం చేస్తాననే 
విజయరామరాజు ఇలా శపథం చేశాడని జానపద రచయిత వ్రాశాడు: 


పుట్టకోట చప్పంగా దున్ని-పౌగ మొక్కలు వేతు 
పాటి పొగాకు పుచ్చుకోక - నాపగలేతీరేనా (బొబ్బిలికథ 1383, 4) 


పొగాకు ఇలా అన్నివిధాలా, అన్ని ప్రాంతాలలో, అన్ని సుబాలలో వ్యాపించింది. 


పరిపాలనా సౌకర్యం కోసం దేశాన్ని ప్రాంతాలుగా, సర్కారులుగా విభజించినా 
సాహిత్యంలో ఇటువంటి విభజనలు కూడా సౌకర్యం కోసం చేసుకోవాలి. 


కడపటిరాజుల యుగంలో తెలుగువాళ్లు జీవించిన ప్రాంతాలు, తెలుగు భాష 
రాణించిన రాజ్యాలూ ఏయే విభాగాల పేర్లతో చలామణి అయేవో ఆ ప్రధాన విభాగాలు 
గానే ఆనాటి ఆంధ్రసాహిత్య ప్రాంతాలను కూడా విభజించుకోవచ్చు. 


ఈ పరగణాలలో పెంపొందించిన చరిత్రను వీలైనంత విస్తరంగా మనవి చేస్తాను. 


11. అడిదం సూరకవి జీవితం (వావిళ్ళ), పుట 21. 


వరంగల్లు సుబాకవులు 


కాకతీయ సామ్రాజ్యానికి ఓరుగల్లు హృదయం. అది ఒకనాడు ఆంధ్రదేశమంతటికీ 
రాజధాని. మహమ్మదీయుఆ దండయాత్రల వల్ల ఆ సామ్రాజ్యం పతనం అయింది. 
ఓరుగల్లు తన వైభవాన్ని కోల్పోయింది. రాజకీయంగా ఎంత ప్రాముఖ్యం తగ్గినా సాహిత్య 
చరిత్రలో మాత్రం దాని సిగపూవు వాడలేదు. ఆంధ్రమహాభాగవతంలోని స్కంధాలు 
ఈ సీమలోనే పుప్పించాయి.. కవితావ్యాసంగం అన్ని యుగాలలోనూ చురుకుగానే 
సాగింది. 


కడపటిరాజుల యుగంలో తెలంగాణా మూడు సుబాలలో విస్తరించి ఉండేది. 
వాటిలో వరంగల్లు సుబా ఒకటీ. ఇందులో నాలుగు జిల్లాలూ, ముప్ఫయి తాలూకాలు 
ఉండేవి. అయితే ఆ ముప్ఫయి పరగణాలలోనూ సాహిత్య కృషి జరిగిందని చెప్పలేంగాని 
కొన్ని ప్రాంతాలలో చక్కని కవులు మంచి కవిత్వం చెప్పారు. ఈ తాలూకాలు 
చాలాభాగం జాగీరుదార్ల భూములు. షాకతీజంగు వంటి ముస్లిం జాగీరులే కాక తెలుగు 
సంస్థానాలు కూడా ఈ సుబాలో ఉండేవి. వాటి వివరాలు చూడండి: 


1. పాలవంచ సంస్థానం: వరంగల్లు జిల్లాలోని క్ర ప్రసిద్ధ సంస్థానం. 
2, దోమకొండ సంస్థానం, నిజామాబాదు జిల్లా, కామారెడ్డి తాలూకా, 


3. వెంకేటరాజుబాయి సంస్థానం; ఈమె ఎల్లారెడ్డి భార్య, ఈ సంస్థానం 
నిజామాబాదు జిల్లాలో కామారెడ్డి వ స ఉంది. 


4. సీర్షపల్తి సంస్థానం: ఇదికూడా నిజామాబాదు జిల్లాలోనే ఉంది. 


ఈ నాలుగు సంస్థానాలలో కడపటి రెండూ దోమకొండ సంస్థానంలోని భాగాలే 
అనుకొంటాను. మొత్తంమీద వరంగల్లు సుబాలో అనాడు రెండు ప్రముఖ సంస్థానాలు 
మాత్రమే. వాటి చరిత్రలు, సాహిత్యపోషణ వివరాలూ తెలుసుకొందాం. 


పాల్వంచ సంస్థానం: వరంగల్లు జిల్లాలోని పాల్వంచ తాలూకాయే కాక భద్రాచలం, 
రేకపల్లి rey కూడా ఈ సంస్థానంలోని భాగాలే. కాకతీయుల కాలంలో 
మైప్యంచను శంకరగిరి అని పిలిచేవారు. ప్రతాపరుద్రుని కాలంలో ఈ శంకరగిరి 
మాన్యాలను పాలించే అప్పన్నగారు ఒక పెంకిగుత్తాన్ని లొంగదీశారు. ప్రతాపరుద్రుడు 
మెచ్చుకొని ఆయనను ఆశ్వారాయడు అని ప్రశంసించాడు. అదే ఈ సంస్థానాధీశుల పేరు 
చివర వచ్చే విరుదయింది. క్రీ.శ 1324లో అప్పన్న అశ్వారావుగారు పాల్వంచ, 
హసనాబాద పరగణాలకు సన్నదు పొందారు. ఆయన దగ్గిరనుంచి 18 తరాలవరకు, 
అంటే క్రీ.శ. 1698 దాకా ఈ పరగణాలు ఈ వంశంలోనే ఉన్నాయి. 


ఈ సంస్థానం కుంపిణీయుగంలోనూ, తరువాతా ప్రసిద్ధికెక్కింది. అయితే ఈ 


సంస్థానం చేసిన సాహిత్యపోషణ మాత్రం చరిత్ర కెక్కలేదు. అసలు ఇక్కడ ఎంతమంది 
కవులు ఏయేకాలాలో ఉన్నారో కూడా లెక్క తేలలేదు. 


కడపటిరాజుల యుగం 811 


ఈ యుగంలోనూ, తరువాతి యుగంలోనూ శ్రీనాథుని వెంకటరామయ్య అనే కవి 
వీళ్ళ పోషణలో ఉన్నాడని మాత్రం నికరంగా తెలుస్తూంది. ఈయన అశ్వారాయచరిత్ర, 
లేక శ్రీరామపట్టాభిషేకం అనే కావ్యం వాశాడు. అయితే ఇది అముద్రితమేకాక అలభ్యం 
కూడా. ఇందులో పాల్షంచ సంస్థానా ధీశ్వరులకు, జాఫరుదౌలాకు జరిగిన సంగ్రామాలు 
చరిత్రానుకూలంగా అభీవర్జితమయ్యాయని శేషాద్రి రమణకవుల మాటల వల్ల 
తెలుస్తోంది." ఈ కావ్యానికొక ప్రతి సిరిపురంలో ఉన్నట్లు వినికిడి అని కూడా వారే 
చెప్పారు. ఈ కావ్యం బయటపడితే పాల్వంచ సంస్థానాధిపతుల వేంకావలి, వాళ్ళు ఏవైనా 
కృతులు అంకితం పుచ్చుకొంటే వాటి వైనం, శ్రీనాథుని వెంకటరామయ్య భోగట్టాలు 
అతని కవితాశక్తి తెలుస్తాయి. ప్రస్తుతానికి ఈ సంస్థానం గురించి చెప్పుకోతగ్గది యింతే. 

దోమకొండ: బిక్కనవోలు రాజధానిగా పాలించిన కామినేనివారు ఈ సంస్థానానికి 
ఆదిపురుషులు. కుతుబ్‌షాహీల కాలంలో బిక్కనవోలు రాజ్యం చాలా వర్ధిల్లింది. 
కామినేనివారు చేసిన సాహిత్యపోషణ, రచించిన గ్రంథాలు చరిత్రకెక్కాయి.? ఈ వంశంలో 
రాజన్నచౌదరి అనే ఆయన విక్కనవోలు నుంచి మూడుకోసుల దూరంలో ఉన్న 
దోమకొండకు రాజధాని మార్చాడు. అప్పటినుంచీ దీనిని దోమకొండ సంస్థానం అని 
పిలువసాగారు. 

క్రీ.శ. 1703 ప్రాంతాలలో దోమకొండను రాజన్నచౌదరి పాలించేవాడు. ఈయన 
తన పూర్వులలాగా స్వయంగా రచనలు చేయకపోయినా కవులను పోషించాడు. రాపాక 
లక్ష్మీపతి అనే కవిని పోషించాడు. కావ్యం అంకితం పుచ్చుకొన్నాడు. 

రాపాక లక్ష్మీపతి చాలా కృతులు చెప్పాడు. 1. అపరోక్షానుభూతి, 2. ఆచార్య 
విజయం. ౩. శ్రీమదుపాఖ్యానం, 4. నీలావివాహం, 5. శ్రీకృష్ణవిలాసం, 6. భద్రాయు 
రభ్యుదయం అనే ఆరు కృతుల పేర్లు తెలుస్తున్నాయి. వీటిలో ఆచార్య విజయం ప్రతి 
ఒక్కటి ప్రాచ్యలివిత గ్రంథాలయంలో ఉంది (R.3877. ఈ ప్రతి చాలా శిథిలమైపోయింది. | 
ఇదీ ఆనందగిరి సంస్కృతంలో వ్రాసిన శంకరాచార్య చరిత్రకు అనువాదం, శ్రీకృష్ణ 
విలాసం, భద్రాయురభ్యుదయం _ అచ్చుపడ్డాయి. దోమకొండ సంస్తానాధిపతులే 
అచ్చువేశారు. 

భద్రాయురభ్యుదయంలోని కథలో తప్ప కథనంలో కొత్తదనం లేదు. వర్ణనలూ 
అవీ “రొటీను' ప్రబంధాలలో మాదిరిగా ఉన్నాయి. ఈ ప్రబంధాన్ని చెప్పమని రాపాక 
లక్ష్మీపతికి ఈ కావ్యం ఎలా ఉండాలో కామినేని రాజన్న చౌదరి ఇలా నిర్దీశించాడు: 

అసమానముభయ భాషా-రసమానము వృత్తిరీతిరసశయ్యా వ 

ల్ల సమానము చిక్రైత్య-స్వసమానముగా రచింప జర్చింపదగున్‌. 

| (భద్రాయు. 1-76) 
అయితే ఈ కావ్యం అంత గొప్పుగా లేదు. ఇది ఇంతరన్నా 'చర్చింపతగదు. అవతారికలో 
కవి చేసిన పూర్వకవిస్తుతి కొంచెం గమనిస్తే చాలు. 


1. గోల్కొండ కవుల సంచిక, సంపుటి 411. 
2. ఆరవీటి రాజులయుగం, సమగ్ర ఆంధ్రసాహిత్యం, ఇదే సంపుటి. 


812 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సాధారణంగా మన కవులు మహాకావ్యాలను వ్రాసిన మహాకవులనేగాని 
లాక్షణీకులను కృత్యాదిని నుతించరు. రాపాక లక్ష్మీపతిమాత్రం తన కావ్యంలో 
వాళ్ళతోపాటు ఛందోకర్ణలను స్మరించాడు. 


శ్రీరామాయణ భారతాఖ్యరచనా వేగీయమాన ప్రభా 

ధౌరంధర్య సమేత వాస్తవ కథాధన్యాత్మ వల్మీకభూ 

పారాశర్యుల గొల్చి ఛందముల సంపాదించి వృత్తిప్రభే 

దారూఢస్థితు లెంచు పింగశళభుజంగాధీశ్వరున్‌ గొల్చెదన్‌. (భద్రా. 1-20) 


ఒక సంసృతలాక్ష ణికుణ్ణోకాక తెలుగువ్యాకర్ణను కూడా లక్ష్మీపతి తలచు 
కొన్నాడు. నన్నయగారిని ఎలా నుతించారో చూడండి. 

ప్రాకృతసంస్కృతాంధ్రపదభాగము లుల్లసిలంగ వైకృత 

వ్యాకరణంబు జెసి బుధవత్సలతన్‌ సకలార్థవత్సురా 

ణాకలి తేతిహాసములన్ని వచించిన నన్నయార్యు సు 

శోకుని దిక్కయజ్బును వచోనియతిన్‌ వినుతింతు మత్కృతిన్‌. (భద్రా. 1-22) 


నన్నయగారు వైకృతవ్యాకరణం రచించారన్న అబద్ధం రాపాక లక్ష్మీపతి 
వచోనిరతివల్ల సుస్థిరంగా తెలుగుదేశంలో వేళ్ళూ నడమేకాక °736 నాటికే మూడు 
పువ్వులు ముప్పయి ముళ్ళుగా ననలెత్తిందని చెప్పవచ్చు. ఈ అబద్దానికీ అంతూ లేదు; 
అంధులకు చింతా లేదు. 


రాపాక లక్ష్మీపతికి వెంకటదాసు అనే సోదరుడు ఉన్నాడు. అతడు కూడా కవే, 
శైవుడే. శివరహస్య ఖండాన్ని తెనిగించి వేములవాడ రాజేశ్చరునికి అంకితం ఇచ్చాడు. 
కృతిని శివసూరి అచ్చన్నగారి ప్రోద్పలంవల్ల రచించాడు తోడపుట్టినవానిలాగా 
సంస్తానాలలో రాణించినట్టు లేదు. ఈ శివరహస్య ఖండం అముద్రితం.3 


ఈ రాపాక సోదరులకు ఏవిధమైన బంధువోగాని రాపాక శ్రీరాములు అనే కవి 
ఆధ్యాత్మరామాయణం రచించినట్లు తెలుస్తోంది. ఈయన కూడా పై ఇద్దరిలాగా పరకాల 
గ్రామంలో నివసించేవాడు. ఇతని కాలం 1780 ప్రాంతాలు అని పరిశోధకులు అన్నారు. 
అయితే ఈయన కూడా పైవాళ్ళ సమకాలికుడు కావచ్చును. 


ఈ ముగ్గురు రాపాక కవులేకాక మరెందరు దోమకొండ సంస్థానంలో ఉన్నారో 
తెలియదు. అయితే వరంగల్లు నుబాలో ఈ కాలంలో చాలామంది సాహితీపరులు 
ఉన్నారు. ఓరుగల్లుకు దగ్గిరలో ఉన్న మట్టెవాడలో పరశురామ పంతులవారి 
కుటుంబంలో చాలా ప్రసిద్ధకవులు ఎన్నో గ్రంథాలు వ్రాశారు. 


పరశురామపంతుల లింగమూర్తి: భారతీయుల కున్నంత ఆధ్యాత్మ చింతన 
ప్రపంచంలో ఇంకెవరికీ ఉన్నట్టులేదు. పండితులకేకాక పామరులకు కూడా ఈ విజ్ఞానం 


౩. గోలుకొండకనుల సంచిక, పుట 412. 
4. అదే సంచికలో పుట 414. 


కడపటిరాజుల యుగం 813 


నేర్చుకోవాలనే కోరిక లేకపోలేదు. తగుపాటి తెలుగు భాషా పరిచయం ఉన్న ప్రజలకు 
వేదాంత గ్రంథాలు చాలాకాలం అందుబాటులో లేవు. ఆ లోటును పరశురామపంతుల 
వారి కుటుంబంలోని వ్యక్తులు తీర్చారు. అందులో మరీ ముఖ్యంగా లింగము ర్లిగారు 
తెలుగువారికి పెట్టిన భిక్ష నిజంగా అక్షయం అని చెప్పాలి. 


లింగమూర్తిగారి పూర్వులు తెలుగువాళ్లు కారు: ఏవో రాజకీయ కారణాల వల్ల 
కొన్ని మహారాష్ట్ర కుటుంబాలు తెలుగుదేశానికి వచ్చి స్థిరపడిపోయాయి. వాటిలో 
పరశురామపంతులవారి కుటుంబం ఒకటి. ఈ ఇంటివాళ్ళను పరశురామపంత్‌గారి 
తాలూకా అని వ్యవహరించడంతో అదే యింటి పేరయి, తెలుగు బహువచన లకారం 
కూడా పేరు చివర వచ్చింది. పరశురామపంతులవారి కుటుంబంలో ఎన్నోవాడోగాని 
క్రీశ 1710 ప్రాంతాలలోనే లింగమూర్తిగారు వరంగల్లుసీమలో తెలుగు కవిత్వం 
చెప్పుసాగాడు. 


ఈయన మొట్టమొదట రతీమన్మథవిలాసమనే శృంగారకావ్యం వ్రాశాడు. ఇది 
మూడాశ్వాసాల ప్రబంధం. ధారాశుద్ధి లేదు. భావలోపాలతో, వ్యాకరణదోషాలు 
ఇందులో చాలా ఉన్నాయట. ఇటువంటి ప్రథమ రచన చేసిన లింగమూర్తి కొద్దికాలం 
లోనే అనర్గశమైన ధారను అలవర్చుకొన్నాడు. నిర్దుష్టమైన రచన చేయసాగాడు. శృంగార 
కావ్యాలు మానేసి వేదాంత గ్రంథాలు వ్రాయసాగాడు. 


లింగమూర్తికి నారాయణశురువు అనే ఆయన మంత్రోపదేశం చేశాడు. అది 
రామతారకమంత్రం “అరగడియలోన రాముని సిరి బొందగ నొక్కయుక్తిచే దెలిపిన 
శ్రీగురునారాయణయోగుల మరువకుమా' అని లింగమూర్తి తన మనసుకు హెచ్చరిక 
చేసుకొన్నాడు. 'మతములు నిర్వాణప్రతిబంధకములు' అని తెలుసుకొన్నాడు. 
'మంత్రంబులన్నియు నడుమంత్రంబులు' అని గుర్దించాడు. “అంబరగమనాదులు 
గడుడంబమ్ములు' అని, “దూరదృష్టి దూరశ్రవణాదులు మాయ'లని గహించాడు. 


వెలుగులకెల్ల వెలుంగై- వెలిగింపక వెలుగబోత వెలుగుచు దానే 
వెలుగై అంతట వెలుగం - గల సీతారామభద్రు గనుగొనుమనసా. (85) 


విజ్ఞానజ్యోతి ఒక్కటే అని ఆత్మప్రబోధం చేసుకొన్నాడు. సీతారాములు ప్రబోధించిన 
యోగశాస్తాన్ని మదించాడు. తెనిగించాడు. దాని పేరు సీతారామాంజనేయ సంవాదం. 
ఇది మూడాశ్వ్యాసాల యోగశాస్త్రం. దీనికి ఆధ్యాత్మరామాయణం బాలకాండలోని_ 
ప్రథమసర్గ ఆధారం. అందులో పార్వతీదేవికి పరమేశ్వరుడు శ్రీరామహృదయాన్ని ఏభయి 
శోకాలలో చెప్పాడు. వాటిని అధ్యయనం చేసి లింగమూర్తి సుమారు 600 గద్యపద్యా 
లలో ఈ సంవాదాన్ని వ్రాశాడు. ఇది రాజయోగనిరూపక (గంథం. 

ఇందులోని విషయం ఇనుపగుగ్గిళ్ళు. అయితే లింగమూర్తి పాకం చాలా గొప్పది, 
ఆయన చేతిలో ఈ కఠిన విషయాలు సగ్గబియ్యంలాగా మెత్తపడ్డాయి. ఏదో ప్రబంధం 
చదువుకొంటున్నంత సరదాగా ఈ పద్యాలను చదువుకోవచ్చును. మొదలుపెడితే, పద్యం 
దానంతట అదే సాగిపోతుంది. అందుకే ఈ గ్రంథాన్ని చాలామంది చదువుకొనేవారు; 


814 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చదువుకొంటున్నారు. యోగశాస్త్రవిషయాలేకాక నీతులు, నిర్వచనాలు ఉన్నాయి 
సత్యాన్ని ఇలాగ నిర్వచించాడు: 


ఉన్నది కన్నది విన్నది - యన్నట్టుగ బలుకుటయు నొరునకు సత్యా 
పన్నత కలుగగ గల్యా- ణోన్నతి గల కల్లమాటయును సత్యమగున్‌. (సీతా. 1-90) 


బ్రహ్మజ్ఞాని ఎలాగ నిత్యానందం పొందుతాడో చక్కగా వివరించాడు. 


గాలిందూలిన, వానచే దడిసినన్‌, గాఢాగ్నిచే గాలినన్‌ 

వ్యాలం బాత్మ విముక్తకంచుకముపై వ్యామోహముం దాల్చన 

ట్లా లోలాంగముపై నిరూఢ మమతాహంకారముల్లేక యా 

త్మాలోక స్థితి నుండు బండితుడు నిత్యానందముం బొందుచున్‌. (3-177) 


ఇలాంటి సులభ విషయాలనేకాక పరిభాషతో నిండిన పద్యాలు కూడా సాఫీగా 
సాగుతాయి. ఈ యోగశాన్త గ్రంథాన్ని అందరూ చదువుకోగలరో లేదో అని లింగమూర్తి 
బాధపడ్డాడు. ఈయన చాలామందికి గురువు అయ్యాడు. ఈయనను లింగమూర్తిగారు 
అని పిలవడం మానేసి గురుమూర్తి అని గౌరవించేవారు. ఈయన, సర్వులూ 
పాడుకొనడానికి వీలుగా సీతారామాంజనేయ సంవాదాన్ని పాటగా రచించాడు. ఆ 
సంగతి ఇలా చెప్పాడు: 

'“ఆర్హారక్షణ కళాస్ఫూర్తియుగ శ్రీలింగమూర్తి గురుమూర్తి యొక్కనాడు 

ఆర్హులకు బ్రహ్మవిద్యా రహస్యార్థంబు కీర్ణించి రక్షింపదలచి 

వరుసతో నేనూరు వాక్యముల ముత్యాల సరులు కూర్చిన భంగికూర్చి 

సరస సీతారామ సంవాద మను పాట విరచించె జనులార వినుడి" 


ఈ ముత్యాలసరాల వంటి పాటను 'శీతపాట' అంటారు. ఇది చాలా 
ప్రచారమైనది. తెలంగాణలో స్త్రీలలో కూడా ఇది వ్యాపించింది." ఈ పాటనేకాక 
గురుమూర్తి అనే బిరుదువచ్చాక లింగమూర్తిగారు కొన్ని శతకాలను కూడా రచించారు. 
వాటిలో అత్మారామశతకం, గోవిందశతకం ఇటీవల దొరికాయి! మొత్తంమీద 
లింగమూర్తిగారి రచనలు లెక్కకు పది తేలుతున్నాయి. వాటి వివరాలు ఇవి: 


1. రతీమన్మథవిలాసం, 2. జీవన్ముక్తి ప్రకరణం, 3. నారదబహ్మ సంవాదం, 
4. సాంఖ్యయోగం, 5. తారకయోగం, 6. మానసశతకం, 7. సీతారామాంజనేయ సంవాదం, 
8. సీత పాట, 9. ఆత్మారామళశతకం, 10. గోవింద శతకం. 

వీటిలో మానస శతకం, సీతారామాంజనేయ సంవాదం, సీతపాట అచ్చుపడ్డాయి. 
మిగిలినవన్నీ అముద్రితాలే అయినా ప్రతులు దొరుకుతున్నాయట.” ఇతని గ్రంథాలేకాక 
ఇతని కొడుకు రామమూర్తి రచనలు కూడా లభిస్తున్నాయి. ఈయన కూడా తండ్రీలాగే 
వేదాంత గ్రంథాలనే వ్రాశాడు. ఈయనవి కూడా పది రచనలు ఉన్నాయి. 


5, తెలుగు జానపద గేయసాహిత్యం - వి. రామరాజు, పుట 389. 
5. “చరిత్ర కెక్కిన చరితార్గులు' బి. రామరాజు 
7. సీతారామాంజనేయ సంవాదం - వావిళ్ళ 1954. పీఠిక - శేషాద్రి రమణ కవులు, పుట 5. 


కడపటిరా జాల యుగం 815 


1. శ్రీరామహృదయం (ద్విపద), 2. జీవన్ముక్తి ప్రకరణం (పద్యాలు), 
3. వివేకసారం, 4. వేదాంత కీర్తనలు, 5. ఈదులవాయి రామశతకం, 6. పరశురామశత: 
ద్వయం, 7. మహీతనయా మనోహరశతకం, 8. ఆధ్యాత్మ రామాయణం (పద్యాలు), 
9. శుకచరిత్ర, 10. సీతారామాంజనేయం (గేయం) 


వీటిలో కొన్నిమాత్రమే ముద్రితమయ్యాయి. పరశురామపంతులవారి కుటుంబం 
ఎక్కువగా మట్టివాడ పరిసరాలలో ఉన్నా ఈదులవాయి, అంబాల మొదలైన 
గ్రామాలతో రూడా వాళ్ళకు సంబంధం ఉంది. అందుకే రామమూర్తి ఈదులవాయి 
రామశతకాన్ని, అంబాలమహీతనయామనోహర శతకాన్నీ చెప్పాడు. తన కాలంనాటికీ 
(క్రీ.శ.1740) వేమనపద్యాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి. అందుచేత రామమూర్తి 
ఆ బాణీలో 'పటుగుణాఖిరామపరశురామ' అనే మకుటంతో రెండు వందలారు పద్యాలు 
చెప్పాడు. కొన్ని అచ్చంగా వేమనపద్యాలలాగే ఉంటాయి. చూడండి; 


భక్తి కలుగ సకల పాపంబు అణగును- బాప మణగ గలుగు భావకుద్ది 
భావళశుద్ధి గలుగ బరమార్ధ్థమబ్బురా పటుగుణాభిరామ పరశురామ. (7) 


ఈ శతకాలలోనే కాక రామమూర్తి తన కావ్యాలలో కూడా తండ్రిని 
అనుకరించాడు. శుకచరిత్ర రమారమి సీతారామాంజనేయ సంవాదంవంటి యోగశానస్త్రమే. 
అయితే ఎడనెడ లౌకికాలు దూర్చాడు. పాత ప్రబంధాల ధోరణిలోనే వ్రాశాడు. శుకుడు 
జన్మించడం, అతనికి నారదుడు ముక్తికాంతను గురించి చెప్పడం. శుకుని విరహం, 
ముక్తికాంత స్వయంవరం వగైరాలు ఉన్నాయి. సీతారామాంజనేయ సంవాదం 
చదువుకొన్నంత హాయిగా దీన్ని చదవలేం. 


లింగమూర్తి కూడా ప్రబంధకవుల గమ్మత్తులన్నీ తన యోగశాస్త్ర గ్రంథంలో 
చొప్పించకపోలేదు. అయితే అతని ఏక అక్షరకందాలు, రెండక్షరాల పద్యాలు, వివిధవ్య 
తాలు, యమకాలు, శ్లేషలు విసుగు పుట్టించవు. హాయిగా ఉంటాయి. రామమూర్తి గంథం 
మాత్రం నడవనియ్యదు. పరకురామపంతులవారి శతకాలను వ్రాసుకొనడానికి 
ఆ రోజులలో జెలంగాణాలోనివారు చాలామంది నడిచిమ్షోవారు. ఈ యుగంలోనే 
ప్రసిద్ధుడైన మరొక వరంగల్లు సుబాకవి రావూరు సంజీవరాయడు. ఈయన కూడా 
శతకాలు వ్రాశాడు. 


రావూరు సంజీవయ్య: ఇపుడు చాలా కుగ్రామంగా ఉందిగాని ఒకప్పుడు 
వరంగల్లుసీమలోని కొలనుపాక చాలా ప్రముఖమైన గ్రామం. ఇది నేటికీ జైనుల 
పుణ్యక్షేత్రం. ఈ [గ్రామంలో వీరనారాయణస్వామివారి దేవాలయం ఉంది. ఆ దేవునిమీద 
ఒక శతకం చెప్పించాలని గోపరాజు రాయన్న అనే స్థానిక శ్రీమంతునికి ఆసక్తి కలిగింది. 
రావూరి సంజీవయ్య అనే కవిని సత్కరించి ఆ కోరిక తీర్చుకొన్నాడు. “కొలనుపాక 
వీరననారాయణముకుంద విశ్వకుంద' అనే మకుటంతో సంజీవయ్య ఒక సీసపద్యశతకం 
చెప్పాడు. ఇందులో చాలా మటుకు గునుగు సీసాలు దశావతారాలు, కృష్ణలీలలు 
మొదలైన అంశాలను కూడా వర్ణిస్తూ చెప్పిన శతకం ఇది. 


816 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రావూరి సంజీవయ్య తండ్రికూడా కవే. అతని పేరు గురవయ్య. ఈయన 
కొండవీటిలో ఉండేవాడు కాబోలు. అందుచేత కొండవీటి పెదరావు గురవయ్య అని 
ఇతబ్లో పిలిచేవారు. వీళ్లు ఆదిలో తెలంగా ణావాళ్లి. అయినా కొండవీడులోనూ, 
తెనాలిదగ్గిర రావూరులోనూ ఉండడంవల్ల ఆవూరి పేర్లు ఇంటిపేర్లు అయ్యాయి. వీళ్లు 
'అనుమకొండలు' అనే ఉపశాఖసంజ్ఞగల ప్రథమ శాఖవారు. దీనినిబట్టి వీళ్ళ పూర్వులు 
ఓరుగల్లు ప్రాంతాలవాళ్లేనని భావించవచ్చు. రావూరు సంజీవయ్య తెలంగాణాలోనే 
చదువుకొన్నాడు. రాత్రిపూట పాఠాలు చింతనచేసుకోడానికి దివ్వెలు లేక వల్లకాటిలో 
శవాల వెలుగులో చదువుకొనేవాడని ప్రతీతి. ఈయన కొలనుపాకలో వీరనారాయణ 
స్వామివారి ఆలయాభివృద్ధికి తోడ్చడినట్లుంది. 


వీరనారాయణశతకమే కాక “కృష్ణహరీ వసుదేవనందనా' అనే శతకాన్ని కూడా 
అతడు చెప్పాడు. ఈ శతకంలోనే తాను 'సుధారసతుల్యకవిత్వకల్పనా స్రావిని కొండవీటి 
పెదరావుగుర్చ్వతనూజు సంజీవిని అని చెప్పుకొన్నాడు. కవిత్సమేకాక జాతక సిద్ధాంత 
గ్రంథాలలో ప్రావీణ్యమున్నవాడు. రుక్మిణీ పరిణయం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇది 
అచ్చుపడింది. కాతీ కృష్ణాచార్యులుగారు పీఠిక వ్రాశారు. మైదవోలు వెంకమ్మ మారెళ్ల 
బసవమ్మగార్లు ప్రకటించారు. ఈ పుస్తకం గద్యంలో చాలా తకరార్లు ఉన్నాయి. 

రావూరి సంజీవయ్య తన వీరనారాయణ శతకాన్ని క్రీ.శ1731లో రుక్మిణీ 
పరిణయాన్ని క్రీ.శ.1787లో రచించాడు. ఈమధ్యకాలంలో అతడు వసుదేవనందన 
శతకాన్నే కాక మరే రచనలు చేశాడో తెలియదు. జనానికి తన పద్యాలకు అర్దాలు 
బోధపడడంతేదని సంస్క తంలో వివరణలు వ్రాశాడట. అవి ఎంతమందికి 
బోధపడ్డాయో! 


సామాన్య ప్రజలకు దూరంగా ఉండే సాహిత్యాన్ని ఇలాంటి పండిత కవులు 
సృష్టించడంవల్ల సాధారణమైన తెలుగువాళ్ళకూ, తెలుగుకవిత్వానికి చూపులు తప్పిపోయే 
పరిస్థితి వచ్చింది. గామీణులు తమకు కావలసిన పాటలు తాము కట్టుకొ నడం 
ప్రారంభించారు. ఈ యుగంలో వరంగల్లు సుబాలో సర్వాయి పాపడు తన ప్రతాపాన్ని 
చూపించాడు. కొలనుపాకకు ఎనిమిది క్రోసుల దూరంలో షాపురంలో దుర్గం కట్టి దానికి 
పాపారావుపిట అని పేరు పెట్టాడు. జౌరంగజేబునే ఎదిరించాడు. వీరమరణం పొందాడు. 
ఇతని కథను గ్రామీణులు పాటగా కట్టుకొన్నారు. ఇది ఆంధ్రదేశంలో బహుళప్రచారం 
పొందింది. 

సర్వాయి పాపడి కథను గురించి మిత్రులు బి. రామరాజుగారు విపులమ్రన 
పరిశోధన చేశారు. పాపడు గవండ్లకులంలో పుట్టాడు. ఆ కులపురాణాన్నే, మల్లికార్జున 
సిదయోగి 'గౌడపురాణం' అనే పేర వ్రాశాడు. ఇది ద్విపదకావ్యం అముద్రితం. 
లట TR స సు జ సం షా. 
8. సాహిత్యపరిషత్పక్రిక, సంపుటి ౩ (?) 
9. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక, 4వ సంపుటిలో చివుకుల అప్పయ్య శాస్త్రిగారి వ్యాసంలో రావూరి 

సంజీవయ్య వివరాలు ఉన్నాయి. 

10. తెలుగు జానపద గేయసాహిత్యం, పుటలు 220-228, 
11. గోలుకొండకవుల సంచిక, పుట 404. 


కడపటిరాజుల యుగం 817 


ఇందులో పాపడి గురించి ఏమైనా ఉందేమో శోధించాలి. ఈ మల్లికార్జున సిద్దయోగి 
పారమార్థిక గ్రంథాలు వ్రాశాడో లేదోగాని ఈ ప్రాంతాలలో మరొక కవి జిజ్ఞాసతో 
గ్రంథరచన చేశాడు. 


ఖైరవయ్యగారి మాచన్న: ఈ ప్రపంచం ఎలా పుట్టింది? సకల జగత్తులు ఉత్పత్తి 
స్థితిలయకారకులయిన త్రిమూర్తులు ఎలా పుట్టారు? అనే ప్రశ్నలు మానవమాత్రులకే 
కాదు, సాక్షాత్తు పార్వతీదేవికి కూడా వచ్చాయి. జవాబు చెస్పమని ఆమె శంకరుణ్ణి 
అడిగింది. ఆయన ఈ బ్రహ్మాండనిర్మాణమెట్టిదో చెప్పాడు. ఈ కథనాన్ని భరవయ్యగారి 
కొడుకు మాచన్న వచన రూపంలో వ్రాశాడు. నాలుగు వేదాలూ, అష్రాదశపురాణాలూ 
చదివి వాటి సారాంశంగా ఈ బహ్మాండవచనం ఇతడు రచించాడట (0.2142), ఇతడు 
శ్రీమన్నారాయణ, _ శ్రీమహాదేవచరణ ధ్యానానందుజ్దని గద్యలో చెప్పుకొన్నాడు. 
వేదాంత గ్రంధాలకు పెట్టిన పేరైనా పరశురామపంతుల లింగమూర్తి కూడా తన గద్యను 
ఇలాగే వ్రాసుకొన్నాడు. కనక భైరవుని మాచన్న అతని సమకాలికుడని పరిశోధకులు 
నిర్ణయించారు. 12 


ఇద్దరూ ఒకే కాలంవారేకాక ఒక ప్రొంతంవారు కూడా కావచ్చు. 


మెదకు సుబాకవులు 


ఇది చాలా చరిత్రగల సీమ. ఈ సుబాలోనే పద్మనాయకయుగాసకి కర్తలైన ప్రసిద్ధులు 
పూర్ణం తమ రాజ్యాలను స్థాపించుకొన్నారు. వాటి రాజధానులుగా విఖ్యాతమైన 
రాచకొండ, దేవరకొండ దుర్గాలు ఈ సీమలోనే ఉన్నాయి. ఒక పక్క ఏలేశ్చరం, 
ఇంకోపక్క ఆలంపురంవంటి క్షేత్రాలున్నాయి. మల్లికార్జున పండితారాధ్యుల కాలంనుంచీ 
ఈ సీమలో కవులు సంచారం చేశారు. అంటే చాళుకృ్యయుగంనుంచీ ఇక్కడ కవితా 
వ్యాసంగం ఉందన్నమాట. ఇక్కడి ప్రభువుల సభలోనే 'ఎటుల మెప్పీంతువో' అని 
శ్రీనాథుడంతటివాడు శారదాంబకు మొక్కుకున్నాడు. ఈ సీమలో సాహిత్యపోషణ 
బాగా జరిగింది. 

ఇంతటి ప్రాచిన చరిత్రగల ఈ సుబాలో కడపటిరాజుల యుగంనాటికి నాలుగు 
జిల్లాలు ఉండేవి. వీటిలో పూర్వం చాలా ముఖ్యమైన సంస్థానాలు ఐదు ఉండేవి. ఆనాటి 
రాజకీయాలలో ప్రముఖపాత్ర వహించిన రాజులు ప్రజలను పాలించారు; ప్రజ్ఞను 
చూపించారు: ప్రతిభను లాలించారు. 

1. దుబ్బాకుల సంస్థానం మెదకు జిల్లా సిద్ధిపేట తాలూకా 

౧ పాపన్నపేట సంస్థానం మెదకు జిల్లా అందోలు తాలూకా 

3. జటప్రోలు సంస్థానం మహబూబునగరు జిల్లా నాగర్‌కర్నూలు తాలూకా 


12. ఆంధవదనవాజ్యయం, నిడుదవోలు వెంకటరావుగారు. పుట 49. 


818 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


4. అమరచింత మహబూబునగరు జిల్లా ఆత్మకూరు తాలూకా 
5. వనపర్తి మహబూబునగరు జిల్లా 


ఈ అయిదు ముఖ్యమైన సంస్థానాలలో దుబ్బాకుల జాగీరు రాజకీయ చరిత్రను 
గురించిగాని, సాహిత్యపోషణ గురించి గాని వివరాలు ఎక్కడా నాకు దొరకలేదు. మిగతా 
నాలుగూ ఎంతో చరిత్ర సృష్టించాయి. 


పాపన్నపేట సంస్థానం: ఈ సంస్థానం ఇప్పుడు చాలా చిన్నదైనా పూర్వం మెదకుసీమ 
అంతా దీనికిందనే చెల్లుతూ ఊతిడిదీ. ఇక్కడి రాజులూ, రాణులూ శౌర్యసాహసాలు 
కలవాళ్లు. ఈ సంస్థానానికి మూలపురుషుడు రామిరెడ్డి అనే రైతు. ఈయన చక్రవర్తి 
ఫిరోజ్‌షా జాతరలో వాకు! అంటే క్రీ.శ. 1357- 1388 నాటివాడు. ఫిరోజ్‌షా దక్షిణ 
దిగ్విజయం చేశాడు. అందోలు దగ్గిరకు వచ్చేసరికి ఆయనకు దాహం వేసింది. రామిరెడ్డి 
చెంబుడు చెరుకుపానకం యిచ్చాడు. చక్రవర్తి అనుగ్రహించాడు. రామిరెడ్డి రామినేడు 
అయ్యాడు. కల్పగూరు అందోలు పరగణాలకు అధికారి అయ్యాడు. 


ఈ రామినేడు సంతతిలో నాలుగోతరం అల్లమరెడ్డి వీరుడుగా ప్రసిద్ధుడయ్యాడు. 
తన పేర అల్లమయ్యపేట కట్టించాడు. ఈయన తరువాత ఏడవతరంలో రాణి 
లింగాయమ్మ చాలా ప్రఖ్యాతురాలైంది. ఈమెకాలంలో సంస్థానం 18 పరగణాలకు 
విస్తరిల్లింది. తరువాత ఆరు తరాలవాళ్లు పాలించారు. 


కడపటి రాజులయుగంలో పన్నెండోతరంలో పెద్ద నరసింహారెడ్డి పాలించాడు. 
ఇతని భార్య శంకరమ్మ. కాకతీయ రుద్రమదేవే మళ్ళీ ఈమె రూపంలో అవతరించిందని 
జనులు తలచేవారు. ఈమె చాలా చదువుకొన్న వ్యక్తి. పండితులను పోషించింది. భర్త 
గతించిన తరువాత ఈమె రాజ్యపాలన చేసింది. నిజాము తరపున మహారాషులతో 
యుద్ధాలు చేసింది. రాయబేగం అనే బిరుదు పొందింది. ఈమెపై కవులు చెప్పిన పద్యాలు 
ఏవీ దొరకలేదు గాని ఈమె కథను గ్రామీణులు పాడుకొంటారు. తెలంగాణాలో రాణి 
శంకరమ్మ పాట చాలా ప్రచారంలో ఉంది. ఈమె దత్తుపుత్రుడు సదాశివరెడ్డి గొప్ప 
వీరుడు. అతనిమీద కూడా సుదీర్హమైన జానపదవీరగీతం ఒకటి ప్రచారంలో ఉంది. 
పాపన్నపేట పాలకుల వంశవృక్షాలు, వీళ్ల ప్రశంసలూ అముద్రితంగానే ఉన్నాయి. వీటిపైన 
మిత్రులు బిరుదురాజు రామరాజుగారు చాలా విపులమైన పరిశోధన చేసి “తెలుగువీరుడు' 
అనే నవల వ్రాశారు. తమ పరిశోధనా (గ్రంథంలో ప్రత్యేకంగా కొన్ని లా ఈ 
వీరగీతాల గురించి చర్చించారు. 


జటప్రోలు సంస్థానం: ఇది సాహిత్యపోషణలో పేరుకక్కిన సంస్థానం: ఎలకూచి 
బాలసరస్వతిచేత భర్హృహరి సుభాషితాలు అనువాదం చేయించి తన తండ్రికి యిప్పించిన 
సురభి మాధవరావు ఈ సంస్థానం ప్రభువే. ఆయన వసుచరిత్రకు కార్చనుకాపీగా 
చంద్రికాపరిణయం అనే ఒక ప్రబంధాన్ని కూడా రచించాడు.* ఈయన క్రీ.శ. 1650 దాకా 


1. తెలుగు జానపద గేయ సాహిత్యం, పుటలు 253-261 
2. నాయికరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 


మెదకు సుబాకవులు 819 


పాలించాడు. తరువాత ఇతని కొడుకు నారాయణరావు చాలాకాలం పాలించాడు. 
ఈయనకు తిరుమలరావు, నరసింగరావు అనే తమ్ముళ్లు ఉన్నారు. సురభి నరసింగరావు 
మాపూరులో ఉండి వ్యవహారాలు చూచుకొంటూ ఉండేవాడు. ఈయన సంస్కృత 
భాషలో రచనలు చేయగలడు. 'నక్షత్రఖేలనం' అనే గ్రంథాన్ని రచించినట్టు తెలుస్తోంది. 
ఈయన కుమారుడు చిన్న మాధవరావు కూడా విద్వాంసుడే. 'శూద్రస్మ్కృతి' అనే 
గ్రంథాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఇది ఆయన ఎవరిచేతనో రచింపజేసినట్టు 
సురభివారి వంశచరిత్రలో ఉందట. ఈ సంస్థానంలో చాలామంది పతడితుటి 
ఉండేవారు. 


కవితార్కికసింహ శ్రీనివాసాచార్యులు : ఈయన క్రీ.శ 1664లో జన్మించారు. 
జటప్రోలుకు దగ్గరగా ఉండే మంచాలకట్ట వీరి స్వగ్రామం. ఈయన సంస్కృతంలో 
రచించిన గ్రంథాల వివరాలే తెలుస్తున్నాయిగాని తెలుగు రచనలు చేశారో లేదో కూడా 
తెలియవు. వీరు వ్రాసిన 68 గ్రంథాలలో ఒకటేనా తెలుగుది ఉండకపోదు. ఆనాటి 
మోతుబరులు కూడా ఈయనను సత్కరించారు. వీరికి సురవరం అనంతరెడ్డిగారు 
క్రీ.శ. 1706లో కోయిలకొండ దగ్గరగా ఒక గ్రామాన్ని దానం చేశారు. ఈయనే కాక 
'కవితార్కి కసింహ లీ విద్యారణ్యంలో ఇంకా ఉన్నారు. 


ఈ సంస్థానంలో తలుగు గ్రంథాలను వ్రాసిన కవిగా మనకు శేషభట్టరు 
సింగరాచార్యులు కనబడతారు. ఈయనకు చినమాధవరావు పోషకుడు. ఈయన తన 
పెదతండ్రి నారాయణరావు తరువాత రాజయ్యాడు. సన్నదుమాత్రం క్రీశ 1742లో 
వచ్చింది. ఈయన తన తాతతండ్రులలాగ స్వయంగా రచనలు చేయకపోయినా కవులను 
పురమాయించి గ్రంథాలను వ్రాయించాడు. 


శేషభట్టరు సెంగరాచార్యులు : ఈయన గడియకు నూరు పద్యాలు చెప్పే దిట్ట. 
రోజుకో గ్రంథం వ్రాయగల సమర్థుడు. అయినా ఇతడు రచించిన గ్రంథాలలో 
“కేశవవిలాసం' అనే ప్రబంధం పేరు మాత్రమే కనబడుతోంది. దీనిని వ్రాశాక సురభి 
చినమాధవరావు ఈయనను పిలిపించి శూద్రధర్మాలు వివరించే ధర్మశాస్త్రం వ్రాయ 
మన్నాడు. 'శూద్రధర్మోత్ప్చల మ. అనే పెద్దపేరుతో మూడాశ్వాసాల 
(గ్రంథాన్ని సింగరాచార్యులు రచించారు. 

అయితే ఇది శ్రీరాయమదనగోపాలుడు రచించిన గీర్వాణ [గ్రంథానికి వ్యాఖ్యాన 
రూపమైన అనువాదం. వచనాలు వాడుక భాషలో వ్రాశాడు. శూద్రులకు గర్పదానాది 
సంస్కార విషయాలలో అధికారం ఉందా లేదా అన్న పాయింటు దగ్గిరనుంచి పళ్లెలా 
తోముకోవాలి. ఎలా పడుకోవాలి అన్న నియమాలదాకా చాలా సంగతులు ఇందులో 
ఉన్నాయి. శేష భట్టరు సింగరాచార్యులు ఇలాంటి ధర్మ గ్రంథాలనేకాక కావ్యాలు కూడా 
చాలా వాయగలడని ఎలినిబట్టి పోల్చవచ్చు. కృతిభర్ద మాధవరావుగారి తండ్రీ పేరు 
నరసింగరావు. అందుచేత తన ప్రభువును “నరసింగమాధవేంద్రుడు' అన్నాడు. ఈ మాట 


౩. గోలకొండసంచిక, పుట 399 


820 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అన్నాక రాయలనాటి చాటువు జ్ఞాపకం వచ్చి ఆ పద్ధతిలో చిన్న మాధవరావును ఇలా 
కీరించాడు*ే 


నరసింగమాధవేంద్రుని - స్థిరతరసత్కీర్థిచెలగ దిశలన్‌ మిగులన్‌ 
కరభిద్దర గిరిఖిచ్చరి- కరిభద్వర శైలతుల్య కాంతిస్ఫురణన్‌ 


దీనికి మాతృకలాంటి తొలిపద్యం చూడండి: 


నరసింహ కృష్ణరాయని - కరమరుదగు కీర్తి యొప్పె గరిభిద్గరి భి 
త్కరి శరభిద్గీరి కిరిఖి - తరి భిద్గిరి భిత్తురంగ కమనీయంబై. 
(చాటుపద్యమణిమంజరి. 1-159) 


శేషభట్టరు సింగరాచార్యులు వ్రాసిన కేశవవిలాసంవంటి గ్రంథాలు బయటపడితే 
అతని కీర్తి ఎలాంటిదో చెప్పగలం. క్ర పస్తుతానికి కడపటిరాజుల యుగంలో జటప్రోలు 
సంస్థానం "పోషించిన 'తెలుగుకవి ఆ అని చెప్పాలి. 


ఈ సంస్థానపు పోషణలో ఉన్నాడో లేదని ఈ యుగంలో ధర్మయ్య అనే 
.మరోకవి కనబడుతున్నాడు. 


బారిగడుపుల ధర్మయ్య: జటప్రోలు సంస్థానంలో బారిగడుపుల అనే పుణ్యక్షేత్రం 
ఉంది. అక్కడి దేవుడు నరసింహస్వామి. ఆ గ్రానుంలో ధర్మయ్య అనే కవి ఉండేవాడు. 
ఇతని తండ్రిపేరు తిమ్మప్ప. ఆయనే, నరసింహస్వామి కలలో కనపడి ఆజ్ఞాపిస్తే ఆ 
దేవునిపేర బారిగడుపులలో కోవెలను కట్టించాడు. తండ్రి గుడి కట్టించిన దేవుని చరిత్రనే 
కొడుకు ధర్మయ్య ద్విపదకావ్యంగా చేయించి దైవానికి అంకితం చేశాడు. ఎవరిచేత 
చేయించాడో తెలియదు. ఆ తరువాత అదే నృసింహపురా ణాన్ని పద్యకావ్యంగా రచించి 
దేవుడు అంకితంగా యివ్వమన్నాడట. ఆయన ఇలా ఆర్డరు వేశాడు. 


ఒగినరసింహపురాణం - బగడితమది వచనంబై భువిబరగం 
దగ రచియింపుదు ఈకృతి - జగతిబ్రవర్సిల్లుచుండు శాశ్చతముగాన్‌ (1-13) 


ఈ పద్యంలో పద్యకావ్యాన్ని దేవుడు వచనం అనడం విడ్డూరంగా లేదుగాని ఈ 
గ్రంథాన్ని కాపీచేసినవాళ్లు ఆ మాటను వచన కావ్యంగా మార్చెయ్యడమే వింత. 
బారిగడువుల ధర్మయ్య వ్రాసిన నృసింహపురాణం అచ్చు కాలేదు. దీని ప్రతి ఒకటి 
గద్వాల సంస్థానంనుంచి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యస్తానానికి దేరింది. 
వారు ఆ తాళపత్రగ్రంథానికి పుత్రికను వ్రాయించారు. (క్రమసంఖ్య 9) లేఖకులు మాటను 
మార్చేశారు. డాక్టరు బి. రామరాజుగారు ఈ కవి గురించి మొట్టమొదట తెలియచేస్తూ పై 
పద్యాన్ని తాటాకుల (గంథం నుంచి యథాతథంగా ఉదాహారించారు. ఆయనే 
ధర్మయ్యకు బారిగడుపుల అనే ఇంటిపేరును ప్రసాదించారు. 


4. ఈ పద్యాన్నేకాక ఈ కవి గురించి మొదట చెప్పినవారు డా. విరుదరాజు రామరాజుగారు. 
'మరుగుపడిన మాణిక్యాలు' పుట 7-12 
5. మరుగు పడిన మాణిక్యాలు, పుట? 


మెదకు సుబాకవులు ' : 821 


నరసింహపురాణం ఆరాశ్వాసాల గంథం. ఇందులో జయవిజయుల మూడు 
జన్మల కథలూ కవి కథనం చేశారు. ప్రహాదచరి త్రలో ధర్మయ్య పోతరాజుగారిని 
యథాతథంగా అనుకరించారు. 'మందారమకరంద' అనే సీసపద్యాన్ని విరిచి నాలుగు 
కందాలను తయారు చేశారు. 


1.  మందారకుసుమముల మక-రందము సుఖవృత్తిగ్రోలు భమరంబులు యిం 
పొందని మదనము చేరు మంధరదరు దాసుదొండు మతముల జనునే? 


2. అమరతటీతరగం అంబు-నమరగ నోలాడు రాజహంజము చనునే? 
ప్రమదముతో శైవలినీ సముదయముల గికికట్టి డుర్వీచారము లేలా? 


3. దీకొని వేడుక రాకాసు- ధాకర కిరణములు గ్రోలునట్టి చకోరం 
బేకరణి జను హిమానీ - శీకరముల కిట్టి తగని శిక్ష లవేలా? 


4. అవని సహకారపల్లవ-ములాఖాదియగుచు యిష్టముల నుండెడు క్రో 
కిల కుటజములకు బోవునె - జలజాక్షు భక్తు డన్యభజనశాయదలచునే? 
(నృసింహ 83వ కమ్మ) 


ఈ పద్యంవల్ల బారిగడుపుల ధర్మయ్యలోని అనుకరణశక్తి తెలుస్తుంది. 


అమరచింత: కాకతీయుల కాలంలో గోనబుద్దారెడ్డి అధీనంలో వర్ధమానపురం 
ఉండేది. దీనికి గోపాలరెడ్డి అనే ఆయన దేశాయిగా ఉండేవాడు. ఈయన సేవలు బుద్దారెడ్డి 
గారు మెచ్చుకున్నారు. మక్తలపరగణాను నాడగౌడికం ఇచ్చారు. ఇది క్రీ.శ. 1292లో 
జరిగింది. ఆ తరువాత గోపాలరెడ్డి రెండో కొడుకు చిన్న గోపిరెడ్డి అయిదుమహళ్ళ 
నాడగౌడికం పుచ్చుకొన్నాడు. వాటిలో అమరచింత ఒకటి. ఇదే సంస్థానానికి 
ముఖ్యమైంది. అది వృద్ధి పొందింది. ఈ చిన్నగోపిరెడ్డి మనవడి మనవడి పేరు కూడా 
గోపిరెడ్డే. ఇతణ్జి ఇమ్మడి గోపిరెడ్డి అంటారు. ఇతడు కూడా తండ్రికి చిన్నకొడుకే. 


ఇమ్మడి గోపిరెడ్డి క్రీ.శ. 1654 ప్రాంతాలవాడు ఈయన అన్నగారితో విడిపోయాడు. 
ఈయనవంతు అమరచింత, వర్ధమానపురాలు వచ్చాయి. పెద్దాయన సాహెబురెడ్డి 
క్రీశ. 1676 ప్రాంతాలలో 'నాడగౌడానికి వచ్చాడు. చాలా అభ్యుదయ విధానాలు 
కలవాడు. నీటివనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతడు జౌరంగజేబు 
సైన్యాలకు సాయం చేశాడు. జండా, నగారా 500 నవార్లు మొదలైన రాజలాంఛనాలు 
పొందాడు. ఈయన తరువాత వరుసగా ఆరుగురు రాజులీ సంస్థానాన్ని పాలించారు. 
ఈ యుగంలో ఈ అమరచింత సంస్థానమే ఉత్తరోత్తరా ఆత్మకూరు అనే పేరుతో 
ప్రసిద్ధమైంది. 

కడపటిరాజుల యుగంలో ఈ సంస్థానం చేసిన సాహిత్యపోషణ ఏమిటో 
ఇప్పటిదాకా బయటపడినట్టు లేదు. 

వనపర్తి: దీనిని పూర్వం నూగూరు సంస్థానం అని పిలిచేవారు. కడప 
ప్రాంతాలనుంచి వీరకృష్టారెడ్డి అనే క్షాత్రవంతుడు విజయనగర సామ్రాజ్యం వెలుగుతున్న 


822 - సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రోజులలో ఈ సీమకు వచ్చి పాతపల్లై నూగూరు గ్రామాలను కొని అభివృద్ధి చేశాడు. 
ఇతని మునిమనుమడు గోపాలరావు క్రీశ 1676 నాటికి చాలా గొప్ప పండితుడు. 
ఎనిమిది భాషలలో విద్వాంసుడు. అందుచేతనే ఈయనను అష్టభాషల గోపాలరావు 
అంటారు. ఈయనకు ఈ బిరుదు పండితులు యిస్తే గోల్కొండ సుల్తానులు “బహీరీ" అనే 
కితాబు ఇచ్చారు. 


అష్టభాషల గోపాలరావుగారు తిరుపతి. కంచి, శ్రీరంగం మొదలైన క్షేత్రాలు 
దర్శించారు. ఆయా పుణ్యస్థలాలలో ఉండే మంచి పండితులను సత్కరించడమేకాక 
వెంటపెట్టుకొని నూగూరికి తీసుకొని వచ్చాడు. తన సంస్థానంలో శ్రీరంగపురం అనే 
క్షేత్రాన్ని నిర్మించాడు. ఈయన రామచంద్రోదయం అనే శ్లేషకావ్యాన్నీ, శృంగారమంజరి 
అనే భాణాన్నీ సంస్కృతంలో రచించాడు. తెలుగులో ఏం వ్రాశాడో తెలియదు. ఇతని 
మేనల్లుడు బిజ్జుల తిమ్మరాజు అనర్హరాఘవం తెనిగించాడని పరిశోధకులు అంటున్నారు. 
అయితే అనర్థరాఘవం అవతారికలో బిజ్ఞుల తిమ్మరాజు ఎక్కడా ఈ బంధుత్వాన్ని 
చెప్పుకోలేదు. పైగా తన తల్లి జమపల్లి వెంకటరాజుకుమార్ది బచ్చమాంబ అని చెప్పాడు 
(1-89). కాబట్టి అష్టభాషల గోపాలరావుకు, విజ్వుల తిమ్మరాజుకు ఈ సంబంధం లేదు; 
ఏ సంబంధమైనా ఉందేమో భావిపరిశోధన వల్ల తేలాలి. 


అష్టభాషల గోపాలరావుకు చాలాకాలందాకా పిల్లలు లేరు. అతడు వెంకటరెడ్డి 
అనే బంధువుల బిడ్డను దత్తత చేసుకొన్నాడు. ఇతణ్జి పెంచుకొన్న తరువాత కుమారబహిరీ 
గోపాలరావు అనే కొడుకు పుట్టాడు. అయితే ఈ ఖాసాకొడుకు అవివాహితుడుగానే 
క్రీ.శ. 1691లో పోయాడు. అందుచేత దత్తుడే సంస్థానానికి రాజయ్యాడు. 


వెంకటరెడ్డి చాలా అఖవిమానవంతుడు. మొగలు సామ్రాజ్యపు అధికారాన్ని 
లక్ష పెట్టలేదు. పన్నులు కట్టకపోతే జనకతండ్రినైనా క్షమించలేదు. తన దత్తు తల్లిపేర 
జానంపేటను, దత్తు తండ్రిపీర గోపాలపేటను కట్టాడు. ఈ గోపాలపేట కూడా 
ఉత్తరోత్తరా ఒక ప్రత్యేక సంస్థానం అయింది. ఇతని స్వతంత్ర విధానాలను దక్కను 
నసుజిదారు సహించలేదు. జానంపీటను ముట్టడించాడు. ధైర్యంగా పోరాడి, శత్రువులకు 
చిక్కకుండా వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతని వీరగాథను గ్రామీణులు 
వెంటనే పాటకట్టుకొని పాడుకొన్నారు. ఇప్పటికీ తెలంగాణాలో శారదగాండ్రు దీన్ని 
గానం చేస్తారు. 


వెంకటరెడ్డి తరువాత అతని కొడుకు బహీరీ గోపాలరావు రాజయ్యాడు. మొగలు 
సామ్రాజ్యానికి తండ్రి ఎంతటి విరోధో కొడుకు అంత విశ్చసనీయుడైనాడు. 
ఆర్కాటుమీద యుద్దానికి వెడుతున్న అసఫ్‌జూ తన రాజధాని బాధ్యతను గోపాలరావు 
చేతులలో పెట్టాడంటే ఆ నమ్మకం ఎంత గట్టిదో తెలుస్తుంది. ఈయన క్రీ.శ. 1746లో 
పోయాడు. తరువాత ఇతని కొడుకు సవై వెంకటరెడ్డికి నన్నదు ఇచ్చారు. ఈయన 
రాజధానిని నూగూరునుంచి శ్రీరంగపురానికి మార్చాడు. 50 సంవత్సరాలు అదే 


6. గోలుకొండకవుల సంచిక, పుట 396. 


మెదకు సుబాకవులు 823 


ముఖ్య పట్టణమైంది (ఆ తరువాత వారసులు వనపర్తికి రాజధానిని మార్చుకొన్నారు). 
సవై వెంకటరెడ్డి 1763లో పోయాడు. 


ఈ యుగంలో వనపర్తి ప్రభువులలో అష్టభాషాగోపాలరావు స్వయంగా రచనలు 
చేశాడనీ, అతని దత్తపుత్రుడు వెంకటరెడ్డిపై ప్రజలు పాటలు కట్టుకొన్నారనీ మాత్రం 
చెప్పుకోవాలి. ఈ సంస్థానంలో ఎవరి ఆశయంలో ఉన్నాడోగాని చింతలపల్లి సంజీవి 
(బహుశా 1734లో) చంద్రాంగదోపాఖ్యానం అనే కావ్యాన్ని వ్రాశాడు. ఇది 
నష్టమైనట్టుంది. వనపర్షి సంస్థానంలోనే చెన్నకృష్ణయ్య అనే మరోకవి ఉండేవాడు. ఈయన 
యాదవభారతీయం అనే పేరుతో ఒక ద్య్యర్థికావ్యాన్ని వ్రాశాడు. ఇందులో భారత 
భాగవతాల కథలు జోడించాడు. ఈ కావ్యాన్ని వనపర్షి సంస్థానంవాళ్లు అచ్చువేశారట. 
ఇతడు క్రీ.శ. 1737 ప్రాంతాలలో ఉండేవాడని శేషాద్రిరమణకవులు వ్రాశారు.” వనపర్తి 
ప్రాంతాలలో ఉండే మరొకకవి గురించి మిత్రులు రావమరాజుగారు వ్రాశారు. 


ఏదుట్ల శేషాచలం: మన సాహిత్యంలో కలరాని కవీ, దేవుడు కనిపించి ఆజ్ఞాపించని 
కావ్యం లేవు. అయితీ మన కవులు రిపోర్టు చేసిన తమ కలలో ఏ ఒక్కటీ తలాతోకా 
లేనివి లేవు. వాస్తవానికి కలలో అన్నీ కలగాపులగంగా ఉండాలి. స్వప్నచిత్రాల 
మాంటేక్‌ విబతంగా ఉంటుంది. ఇటువంటి కల సక్చై సవాలు మన సాహిత్యంలో ఏదుట్ల 
శేషాచలం ఒక్కడే కనిపిస్తున్నాడు. 


ఈయన కలలో కూడా దేవుడు కనిపించాడు. అయితే ఒంటరిగా కాదు, సాదాగా 
కూడా కాదు. అర్ధనారీశ్వరుడు కనిపించాడు. ఆయన కుడిచేతిపక్క ఒక శ్రీవైష్ణవుడు 
ఉన్నాడు. వాళ్లకి ముందు విభూతి, సింధూరం పెట్టుకొని, కిరీటం ధరించి, వేణువు 
పట్టుకొన్న వ్యక్తి నాట్యుంచేస్తూ అన్నిటా శివుడున్నాడని చాటుతోంది. అర్ధనారీశ్చరుడు 
'హరేరామ గోవిందా" అని జపిస్తున్నాడు. ఈ వింతకల ఏమిటా అని కలలోనే శేషాచలం 
ప్రశ్నించాడు. కలలోనే దేవతల దగ్గిర ఉన్న వైష్ణవుడు ఇదే జగన్నాటకం అని చెప్పాడు. 
“జగన్నాటకం” అనే పేరుతో ఒక కావ్యాన్ని వ్రాయమన్నాడు. 


స్వప్నంలో చూసిన జగన్నాటకాన్ని కావ్యంగా వ్రాస్తున్నప్పుడు అది 

ఆధ్యాత్మవిద్యానుసారంగా, భరతశా స్తానుసారంగా శేషాచలం వ్రాశాడు. పరబహ్మనుండీ 
జీవుడు, ప్రకృతి జన్మించడం, ప్రపంచ నాటకం ఆరంభించడం మొదలైనవి వ్రాశాడు. 
ప్రబోధచంద్రోదయంలోని . తీసుకొన్నా ముక్తికాంతా పరిణయం, రాజరంజన 
విద్యావిలాసనాటకంలాంటి ఆధ్యాత్మిక యక్షగానాల కోవలోకి ఇదీ చేరుతుంది. 

ఈ కావ్యంలో భక్తిరనైకనిష్ట ఉందని పరిశోధకులు చెప్పారు. ఏదుట్ల శేషాచలం 
సంగీతసాహిత్యభరతశాస్తాది కళాప్రవీణుడని చెప్పుకొన్నాడు. ఈ విద్యలు బహుశా 
ఇతనికి తూతతండ్రుల వద్దనుంచి అబ్బీ ఉంటాయి. తాత చెన్నయ్య, తండ్రి నాగేశం ఎంతటి 
పండితుడో తెలియదు. ఏదుట్ల అనే గ్రామం జటప్రోలు సంస్థానంలో ఉంది. అయినా ఈ 


7. రోలుకోండకవుల సంచిక, పుట 899. 
8. మరుగుపడిన మాణిక్యాలు, పుటలు 77-౬. 


824 సమగాంద సాహిత్యం - రెండవ సంపుటి 


ఏదుట్లవారు వనపర్షి సంస్థానంలో వనపర్డికి దగ్గరగా ఉన్న ఖిల్లా గణపురనివాసులు. 
బహుశా ఈ కుటుంబం వాళ్లకు ఆదిలో జటసప్రోలుతో, తరువాత వనపర్షితో సంబంధం 
ఉండి ఉండవచ్చును. 


ఈ సుబాలోని నాలుగు సంస్థానాలలోనేకాక ఈ యుగంలో ఇతర పరగణా 
గామాలలో కూడా కొందరు కవులు ఉన్నారు. వాళ్లలో మరింగంటివారు ప్రముఖులు. 
నల్లగొండ జిల్లా కనగల్లు గ్రామంలో మరింగంటివారు ఉన్నారు. ఈ పండిత కుటుంబంలో 
సింగరాచార్యులు ఆద్యుడు, ప్రసిద్దుడు. ఈయన నవాబుల యుగంలోనివాడు. 
మల్కిభరాంకాలంవాడు. అంటే క్రీ.శ. 1550 ప్రాంతాలవాడు. ఈయనకు ఆరవతరం, 
అంటే తరానికి 3౩0 సంవత్సరాలు లెక్కకట్టినా క్రీ.శ. 1730లో వెంకటనరసింహాచార్యుడు 
అనే మరో ఉద్దండుడు ఉన్నాడు. ఈయనను పెదనరసింహాచార్యులని వ్యవహరించాలి. 
ఇతని తరువాత మరో రెండు తరాలకు ఇంకో నరసింహాచార్యులు ఉన్నాడు. ఆయనా కవే. 


మరింగంటి పెదనరసింహాచార్యులు ఒకటీ రెండూ కాదు, పదమూడు (గ్రంథాలు 
వ్రాశాడు. 


1. జనకసుతాభ్యుదయం, 2. శ్రీకృష్ణశతానందీయం, 3. చిలువపడిగరేని పేరణం, 
4. నృకంరీరవాభ్యుదయం, 5. క్షత్రబంధోపాఖ్యానం, 6. జాంబవతీకుమారళ్ళంగార 
విలాసం, 7. రామానుజాభ్యుదయం, 8. శెల్వపిళరాయ చరిత్రము, 9. విష్వక్సేన ప్రకారం, 
10. గోదావధూటీపరిణయం, 11. పద్మినీకన్యకాభ్యుదయం, 12. రతీమన్మథా 
భ్యుదయం, 13. మిత్రవిందోపాఖ్యూనం. | 
_ పెదనరసింహాచార్యులు ఇన్ని గ్రంథాలు వ్రాసినా ఒక్కటే అచ్చుపడింది. అది 
గోదావధూటీపరిణయం. మిగతా గ్రంథాలలో ప్రాచ్యలిఖిత గ్రంధాలయంలో కొన్ని, 
కనగల్లులో మరింగంటివారింట్లో అన్నీ ఉన్నాయి. వీటిలో శెల్వపిళ్లరాయ చరిత్ర'ను 
ఇతడు పదోఏట వ్రాశాడట (౧.686). మేలుకోటలోని దేవుని కథను ఇందులో చెప్పాడు. 
పదకొండోయేట కృష్ణశతానందీయం వ్రాశాడు (2.473). పన్నెండోయేట 'కృష్ణవిలాసం' 
రచించాడు (౧.743). పేరుకు కృష్ణవిలాసమే అయినా నరసింహావతారగాథ, రామావతార 
వర్ణన కూడా ఉన్నాయి. చిలువపడిగరేని కథ అచ్చతెనుగుకావ్యం (R.662). ఇందులో 
దుర్యోధనుడి పెళికథను కవి చెప్పాడు. ఈ రచనలన్నీ అచ్చుపడితే బాగుండును. 


మరింగంటివారింటోనే సింగరాచార్యులనే ఆయన కూడా కవిత్వం చెప్పాడు. 
ఈయన ప్రతివాదభయంకర నరసింహాచార్యులవారి శిష్యుడు. అర్చిరాదిప్రబంధమనే 
ద్విపదకావ్యం వ్రాశాడు. దీని ప్రతి వరంగల్లు పరిశోధక మండలిలో ఉందట. 

మరింగంటివారింట కవులు కావ్యాలు వ్రాసినా ఈ సీమలోని పండితులు 
ఎక్కువగా ఆధ్యాత్మిక (గ్రంథాలవైపు మొగ్గినట్టు కనబడుతుంది. భారతీయ తత్వానికి 


9. నవాబుల యుగం, సమగ్రాంధ్రసాహిత్యం, ఇదే సంపుటి. 
10, విజ్ఞానసర్వస్వం (భాషా సమితి), 6వ సంపుటం, విశ్చసాహితి పుట. 755. 
11. దోలుకొండ కవుల సంచిక, పుట 415. 


మెదకు సుబాకవులు 8-5 


భగవద్గీతే పరమప్రామాణిక గ్రంథం. దానిని చక్కగా తెనిగించడానికి నవాబుల 
యుగంనుంచీ ప్రయత్నాలు జరిగాయి. పద్యరూపంలో అనువాదాలు వచ్చాయి. 
ఈయుగంలో కొందరు భగవద్గీతను తెనిగించారు. 


కర్పూరం కృష్ణమాచార్యులు ; భగవద్గీతను కొందరు కవులు పద్యాలలో 
అనువదించితే మరికొందరు ద్విపదలుగా తెనిగించారు. వాళ్లలో కర్పూరం కృష్ణమా 
చార్యులు ఒకరు. ఈయన నల్లగొండ జిల్లాలోని చల్లపల్లి నివాసి. తన ద్విపద భగవద్గీతను 
ఈయన చల్లపల్లి శేశవస్వామికి అంకితం త, ఈ ద్విపదకావ్యపు పతి ఒకటి నిజాము 
కాలేజీలో ఉందని శేషాద్రిరమణ కవులు వ్రాశారు. 


కాండ్రవీటి రామానుజాచార్యులు : కేవలం సంస్కృతం నుంచే కాకుండా 
ద్రవిడ భాషల నుంచి కూడా మన పూర్వులు పవిత్ర గంథాలను అనువదిస్తూ వచ్చారు. 
తిరువాయి మొళి(ఖ్రి) వైష్ణవుల వేదం. దీనిని తమిళ భాషలోని దివ్యసూరులు కొందరు 
గానం చేశారు. ఆ భాషరాని తెలుగువారికోసం దానిని రామానుజాచార్యులు ద్విపదగా 
తెనిగించాడు. ఎందుకు, ఎలాగ అనువదిస్తున్నదీ ఇలాగ చెప్పాడు: 


సర్వవర్ణమునకు సతులకు కర్ణ-పర్వమై ఛెలువొంద పాడిన యిట్టి 
తిరువాయి మొళియను దివ్యకావ్యంబు - సరసమై శబ్బార్థసంగమలు యిచ్చు 
సరసులు గొనియాడ సత్కవుల్‌ పొగడ-స్థిరమతితోడ నే ద్విపదగావింతు. 
(అవతారిక) 
తన కావ్యం సరసులూ, సత్కవులూ కొనియాడాలని ప్రతికవీ కోరుకొంటాడు 
గాని ఈ కాండ్రవీటి కవి చేసిన అనువాదాన్ని పండితులకన్న స్త్రీ బాల పామరజనులే చదివి 
ఆనందించగలరని కొందరు ఆధునికులు అంచనా వేస్తున్నారు. “మూలము చదివినవార 
లకు మాత్రము మీ తెలుగు చప్పగాను. రుచిలేక యుండునుగాని కేవలము భగవత్‌ 
ధ్యానామృతములు సేవింపగోరు ప్రపన్నులకు ద్రవిడభాషా పరిచయము లేనివారలకు 
ఇది సరసముగా నుండక మానదని తోచుచున్నది' అని కూడా భావిస్తున్నారు. 


సరసమై శబ్బార్థసంగతులొప్పీ తన కవితను రామానుజాచార్యులు సీతారాములకు 
అంకితం ఇచ్చాడు. కూళలకు అంకితం ఇవ్వకూడదని అతని మతం. “వమ్మిన్‌ పులవీర్‌' 
అనే మూలంలోని పాటను ఈయన ఇలా అనువదించాడు: 


పారిజాతములు దర్భల గట్టినట్లు- మారులేకున్న న్‌ మధురవాక్యములు 

ఏపుమై కూళల కిచ్చుటకన్న- గోపాళ మెత్తుక కుడుచుట మేలు 

పరిపరివిధముల పాడితిరేని దీపింపదే వారి దేవుడైనట్టి, 

పరిపరివిధాల శ్రీపతి గురించి పాడిన పాటలను అనువదించిన కాండ్రవీటి కవికి 
శృంగారకవిరాయలనే బిరుదు వుంది. ఈ మతగ్రంథాన్ని అనువదించడానికి ముందు 


12. నవాబుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
13. గోలుకొండ కవుల సంచిక, పుట 397. 
14. తిరువాయిమొళి ప్రచురించిన మానవల్లివారే ఇలా చెప్పారు. 


826 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇతడేవో శృంగార గ్రంథాలు రచించి ఉంటాడని ఈ బిరుదువల్ల తెలుస్తూంది. కాని ఈ 
గ్రంథాల పేర్లయినా నేడు దొరకవు. అయినా ఈ తిరువాయి మొళిలోనే అతడు చక్కని 
దివ్యశ్యంగారాన్ని, బాగా అనువదించాడు. మూలంలో పంచమదశకంలోనే ఉన్న 
“వ్షాముళకప్పటుత్తి' అనే పాటను ఇలా అనువదించాడు: 


ప్రియసఖి వింటివే ప్రియుడు నన్నిపుడు-దయ దాసిగాచేసి తనలోనుపరచి 
క్షీరవారిధిలోన శేషునిమీద- నీరధిపుత్రితో నిద్రింపదొణగె 

భావజజనకుని పజ్జను నేను-సేవింపబోయిన సీమపై వారు 
మెంతకాతురపడుచనుచు- రంతులు సేతురు రాయిడిగాక. (5-7) 


ఇలాంటి కవిత్వం తీయని పానకంలాగా ఉంటుంది, అయితే పానకంలో పుడకల్తాగ 
దానిలో “శబ్దశాస్త్రదోషములు పెక్కులు గలవు. కొన్నియెడల నీ కవిరాయనికి 
సింహ|బ్రహ్మాదిశబ్ద్బస్వరూపములు కూడా తెలియ”వని కొందరి ఆక్షేపణ." అయితే 
కాండ్రవీటి కవి అక్కడక్కడ ప్రాసస్థానంలో మంచి విలక్షణ ప్రయోగాలు చేశాడు. 
స్వర్గము అనే పదానికి సాగ్గము అనే వికృతి వాడాడు." 


సాగ్గంబు నరకంబు సుఖము దుఃఖంబు నగలంబగు బుణ్య మగునుపాపంబు. 


అయితీ ఇతని కవిత్వం శబ్దార్థసంగతులకుకాక ఇతర కారణాల కోసం చదవాలి. ఈ 
(గ్రంథానికి రెండు తాటాకు ప్రతులు మానవల్లి రామకృష్ణకవిగారికి లభించాయి. రెండూ 
చాలా ప్రాచీనమైనవి. 300 సంవత్సరాలకు తక్కువ కానివి. అక్కడక్కడ శిధిలాలు 
ఉన్నాయి. లోపాలున్నాయి. లోపించిన పాటలను రామకృష్ణకవిగారు మూలానుసారంగా 
అనువదించి ప్రచురించారు. (5వ దశకంలోని 7, 8, మూడులోని 9 పాటలు). రామకృష్ణ 
కవిగారు తాము ప్రచురించిన తిరువాయిమొళి(్ర1) కాండ్రవీటి రామానుజాచార్యులదే అని 
స్పష్టంగా ప్రకటించినా అతని రచన వేరే గ్రంథంగా ఒకటి ఉందని శేషాద్రి రమణకవుల 
భావన.” ఈ రెండింటిని సరిపోల్చాలి. 


ఈ. రామానుజాచార్యుల నివాసం కాండ్రవీడు గ్రామమే అని పరిశోధకులు 
చెప్తున్నారు. ఈ ఊరు ఏ జిల్లాలోనిదో నాకు తెలియదు. అంతదాకా మెదకు సుబాలో 
జమకట్టుకొన్నాను. భావిపరిశోధనవల్ల నికరంగా నిర్ణయించవచ్చు. 


అత్తాను రామానుజాచార్యులు: ఈ సుబాలోనే మహబూబ్‌నగరు జిల్లాలోని 
మునిపల్లె గ్రామంలో అత్తాను రామానుజాచార్యులనే ఒక కవి ఉండేవాడు. అతడు 
పాండ్రాజువారి వంశంలోనివాడు. మదనగోపాల భక్తుడు. ఈయన రుక్కిణీకల్యాణాన్ని 
కురవంజి రూపంలో రచించాడు. ఇందులో చక్కగా ధవళాలు, సువ్వాలలు, మంగళ 
హారతులు మొదలైన దేశిరచనలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు, !క కొట్నాలు 


15. గోలుకొండకవుల సంచిక, పుట 407 
16. గోలుకొండకవుల సంచిక, పుట 407 
17. చోలుకొండకవుల సంచిక, పుట 407. 
18. మరుగుపడిన మాణిక్యాలు, డాక్టర్‌ వి. రామరాజు - పుటలు 66-68. 


మెదకు సుబాకవులు 827 


దంచేటప్పుడు జిలుగువన్నా చంద్రకావిచీర లిచ్చారట. 'కుసుమపూల ఛాయరంగు 
కుందనపుపూత మెరయ పసుపుపట్టు రవికెకెల్ల' పంచి యిచ్చాడట. ఆ ముత్తయిదువులు 
వన్నె సన్ననూదిపచ్చ గన్ని రాలుకృష్ణభోగి 
సన్నరాజనాలు జీలసర్లు దంపుచూ 
ఉబ్పినిక్కిజంగజాచి ఉవిదలెల్ల చెమటజార 
గబ్బిగుబ్బ లదరగాను కలయ దంచిరీ. 


ఇలాంటి చక్కని దేశిరచన అముద్రితంగానే ఉండిపోయింది. ఈ “రుక్మిణీ 
కురవంజి ప్రతి ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యాలయంలో ఉంది. 

ముదిగొండ బ్రహ్మయలింగం : మధుర కవితలతోబాటు ఈ సీమలో వచన రచనలు 
కూడా బయలుదేరాయి. ముదిగొండ బ్రహ్మయలింగం ఈ సీమలోనివాడు. శివరహస్య 
ఖండాన్ని వచనంలో వ్రాశాడు; అయితే తత్త్వ ప్రకాశిని అనే పేరు పెట్టాడు. ఈ 
వచనకావ్యం ముద్రితం. ఇదీ ప్రొడ్లైైలిగల వచనకావ్యమని శేషా ద్రిరమణకవులు 
చెప్పారు. ఇతడు 1852 ప్రాంతాలవాడని నిడుదవోలు వెంకటరావుగారు 
భావిస్తున్నారు. క్రీ.శ. 1700లో ఉన్నాడని శేషా ద్రికరమణకవులు ఊహించారు. 


ఈ సుబాలోని కవులగురించి ఇంకా విపులమైన పరిశోధన జరిగాలి. 


సురపురం సంస్థానం 
పూర్వం నిజాంరాజ్యం నాలుగు సుబాలుగా ఉండేది. వాటిలో వరంగల్లు, మెదకు 
సుబాకవుల గురించి తెలిసినంత చెప్పుకున్నాం. జొరంగాబాదు సుబా గురించి ఏమీ 
తెలియదు. దాని గురించి చెప్పుకోనక్కరలేదేమో! ఇకపోతీ గుల్చర్గ సుబా మిగిలింది. 
ఇందులో నాలుగు జిల్లాలున్నా, తెలుగువాళ్ళు నివసించిన భాగాలుగాని, తెలుగు భాష 
రాణించిన రాజ్యాలుగాని ఒక్క రాయచూరు జిల్లాలోనే ఉండేవి. అనాడు ఈ సీమలో 
రెండు ముఖ్యమైన సంస్థానాలు వర్ధిల్దాయి. 

1. సురపురం: ఇది రాయచూరు జిల్లా లింగనూగూరులో ఉండేది. ఆదిలో దీని 
ముఖ్యపట్టణం వాగినగిరి. దానిని ఇప్పుడు వాకిన్‌ఖేడ్‌ అంటారు. ఈ రాజ్యం ఇప్పుడు 
మైసూరులో కలిసిపోయింది. దీనిని గురుగుంట సంస్థానం అని కూడా పిలిచేవారు. 

2. గద్వాల: పూర్వం రాయచూరు జిల్లాలో ఉన్నా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక దీనిని 
మహబూబ్‌నగరుజిలాలో కలిపారు. అయితే దీని ప్రాచీన చరిత్రకు కర్నూలు సుబాతో 
చాలా సంబంధం ఉంది కాబట్టి ఈ సంస్థానం గురించి ఆ సుబాలో చెప్పుకొందాం. 

ఈ సంస్థానాల చరిత్రలు సమగ్రంగా దొరుకుతున్నాయి... 'సురపురం 
రాజవంశావఖొ అనే గ్రంథాన్ని మెకంజీ గుమాస్తాలు సేకరించారు. ప్రాశ్యలిభిత 


20. ఆంధ్ర చేచన వాజ్మయయు, పుట 85. 
21. గోలుకొండ కవుల సంచిక, పుట 404. 


828 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గ్రంథాలయంలో దీనికి మూడు ప్రతులు ఉన్నాయి." పూర్వం కంచి, కాళహస్తి ప్రాంతాల 
నుంచి కృషాభీమనదుల మధ్యనున్న అంతర్వేదికి కొందరు బోయవీరులు వెళి సిరపడారు. 
మన వ. య. మ న. ఈ బేడర్లు అక్కడ స్థానికంగా చాలా 
దెబ్బలాటలు పెట్టుకున్నారు. బహిరీ బసవంతరావు అనే ఆయన విజాపురానికి 
అణకువగా ముదగల్లు గామానికి దేశాయిగా ఉండేవాడు. అతల హన్మినాయకుడు అనే 
బేడరు జయించాడు. అతని బహిరీ బిరుదును లాక్కొన్నాడు. అప్పట్నుంచీ ఈ వంశస్థులు 
ఈ వీరుదును ధరించారు ( 02655 పుట 11). వాగినగిరి రాజధానిగా నాడగొడికం చేశారు. 


ఈ వంశంలోని పదిహేడవ తరంలో పెద్దపెడ్నాయక పీతాంబరబహిరి అనే 
నాయకుడు క్రీ.శ. 1713లో సురపురం నిర్మించాడు. నాటినుండి ఈ సంస్థానానికి ఆ పేరు 
స్థిరపడింది. ఈయన తండ్రి పేరు పెద్దపామనాయకుడు. అతడు జౌరంగజేబుపై 
తాత్కాలికమైన ఘనవిజయాన్ని సాధించాడు. 'స్వసమర్థతాకృతపట హూధణంధణా 
రావవిపరీత పతనక్రీయా ఢిల్లీ కాధీశమందుభిధ్వాన కోలాహల' మొదలైన బిరుదులు 
ధరించాడు. వీటిని ఇతని సంతతివాళ్లు వంశపారంపగ్యంగా ధరిస్తూ వచ్చారు. 


ఈ పెదపామనాయకుని మునిమనవడి పేరు కూడా పామనాయకుడే. ఈతణ్ణీ రాజా 
బహిరీసామినాయక భూపాలుడని పిలుస్తారు. ఈయనకు రాఘవ నాయకుడనే మరో పేరు 
కూడా ఉంది. ఈయన రాజగోపాల భక్తుడు. పండితుడు, మంచి కవి, చక్కని అభిరుచులు 
కలవాడు. విష్ణుపురాణాన్ని రసికులెన్నగా ఎవరిచేతో రచింపజేసి దేవునికి అంకితం 
ఇప్పించాడు. ఆ తరువాత తానే స్వయంగా భార్గవపురాణాన్ని తెనిగించాడు. ఇది 
వైష్ణవగ్రంథం. పన్నిద్ద రాళ్వారుల చరిత్రను ఎనిమిది అశ్వాసాలతో రచించాడు. 


పరమయోగివిలాసమనే పేరిట ఈ కథలను ఇంతకుముందు మొదట తెలుగులో 
తాళ్లపాక చిన్నన్న వాకాడు. తరువాత సిద్ధిరాజు తిమ్మరాజు చెప్పాడు." వీళ్లలో చిన్నన్నది 
ద్వాపద కావ్యం; తిమ్మరాజుడి పద్యకావ్యం. పామనాయకునిది కూడా పద్యకావ్యమే. 
మొదటి ఇద్దరి కావ్యాలూ అచ్చుపడ్డాయి. పామనాయకుని కావ్యం మరుగునపడిన 
మాణిక్యం అయింది. దీని ప్రతి ఒకటి ఆంధ్రసాహిత్య అకాడమీ వారి కార్యాలయంలో 
ఉంది. ఈ రాజకవి గురించి, ఇతని కావ్యం గురించీ మిత్రులు బిరుదురాజు 
రామరాజుగారు ఒక వ్యాసంలో విపులంగా వ్రాశారు. 


పామనాయకుడు సద్వైష్టవుడు. విశిషమత ప్రచారకుడు. ప్రఖ్యాత వైష్టవమత 
గురువులను సేవించుకొని పోషించినవాడు. తెలంగాణాలోనేకాక యావద్చారతంలో 
సుప్రసిద్దులయిన తీరుమల బుక్కపట్నంవారి వంశంలోని నాలుగు తరాల పండితులు, 


1. మెకంజిసంపుటాలు M34, M39. ఇందులో రెండోది మొదటి దాని పుత్రిక - 0-2655, దానిలో ప్రతితరం 
రాజుగురించీ పద్యాలు ఉన్నాయి. అవి సంపత్కుమారీయం అనే అనంతరగ్రందంలోనివి. 
ఆరవీటిరాజుల యుగం, సమగ ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 

మలిరాయలయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 

మరుగు పడిన మాణిక్యాలు, డాక్టరు బి. రామరాజు, పుట 90 

అదే పుస్తకంలో, .వారే. పుటలు 89-93 


౮ చ (ఆ గు 


సురపురం సంస్థానం 829 


దేశికులు ఈ సురపురం సంస్థానంలో ఉన్నవారే. తిరుమల బుక్కపట్నుంవారు మొదట 
ధర్మపురిలో ఉండేవారు. అయితే కోసలవంశీయులకు రాజగురువులై సురపురానికి వచ్చి 
అక్కడే స్థిరపడిపోయారు. ధర్మపురిలో తిరుమల బుక్కపట్నం శ్రీనివాస తాతాచార్యుల 
వారు అఖండ విద్వాంసులుగా పేరు పొందారు. 'రసోదారభాణం' అనే కృతి నిర్మించారు. 
వీరికి అజ్బయ్య దీక్షితులు, శ్రీనివాసాచార్యులు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఈ 
ఇద్దరూ సురపురంవారికి గురువులయ్యారు. 


అల్గయ్య దీక్షితులవారు ఎన్నో యజ్ఞాలు చేశారు. గీతార్థసం గ్రహానికి వ్యాఖ్యను 
వ్రాశారు. : 'విరోధివరూధినీప్రమాధినీ అనే రచన చేశారు. వీరి తమ్ముడు 
శ్రీనివాసాచార్యులవారు వేదవేదాంగాలు కరతలామలకం చేసుకున్నారు. తత్త ప్రమార్గాండ 
మనే గ్రంధాన్ని వ్రాశారు. ఇందులో 24,000 శోకాలున్నాయి. వీరి సంస్కృత రచనలు 
చాలా ఉన్నాయి. తెలుగులో ఈ అన్నదమ్ములు ఏ రచనలు చేశారో తెలియదుగాని 
అణజ్జయ్య దీక్షితులవారి కొడుకులిద్దరూ తెలుగు కవులే. 


అణ్ఞయ్యగారి పెద్దకొడుకు పేరు వెంకటాచార్యులు. ఈయన ఉద్దండ పండితుడు. 
పెదతండ్రిగారి దగ్గిర చదువుకొన్నారు. సకల పాండిత్య తర్కాలంకారవాగీశ్చర బిరుదు 
పొందారు. అంతీకాదు. వెంకటాచార్యులుగారు సర్వతంత్ర స్వతంత్రులు. సకలభాషా 
విశీషధురంధరులు. ప్రతిదిన ప్రబంధసరమేశ్వరులు. శ్లేషేయమకచక్రవర్తి. మహావిద్వాంసుల 
తోనేగాక, మఠాధిపతులను డీకొని వాదాలు పెట్టుకొన్నారు. అహోబలపీఠాధిపతిని 
జయించారు. కాశీలో శాస్త్రవాదం చేసి విద్వాంసులను ఓడించారు. విజయసూచకంగా 
కిరీటాన్ని ధరించాడు. అందుకే ఈయనను కిరీటి వెంకటాచార్యులు అంటారు. ఈయన 
కిరీటానికి విశిష్టాద్వైతమనే పేరు పెట్టుకొన్నారు. రాచమర్యాదలతో జోడు వింజామరలు 
విసిరించుకొనేవారు. ఆ చామరాలకు కూడా పేర్లు పెట్టుకొన్నారు. ఒకదాన్ని 
స్వమతస్తాపనం అనీ, రెండోదాన్ని పరమతఖండనం అనీ పిలిచేవారు. వెంకటాచార్యులు 
గారు అంతటితో ఆగలేదు. తాము తొడుక్కునే పావుకోళ్లకు కూడా రెండు పేర్లు పెట్టారు. 
ఒకటి ద్వైతం; రెండోది అదై క్షతం. 


డదేశదేశాలూ తిరిగి పరమతఖండగం చేసిన కిరీటి వెంకటాచార్యులుగారు ప్రాఢ 
నిర్బ్చరవయఃపరిపాకం పండకముందే ౩2వ ఏట మరణించాడు. ఆ చిన్ని వయసులో ఇన్ని 
విజయాలు పొంది ఎన్నో, గంథాలు రచించారు. అవి ఇవి: 


1. అచలాత్మజాపరిణయం, 2. అలంకారకౌస్తుభం, 3. ఉషాపరిణయ నాటకం, 
4. గజసూత్రవాదం, 5. గదాథరీయఖండనం (రుంఠరఘూ మారుతం), 6. దశావతార 
స్తోత్రం, 7. భావేశతకం, 8. యతిరాజ దండకం, 9. రసికమానసోల్లాసభాణం, 
10. శుకాభిపతనం, 11. శృంగార తరంగిణి. 12. శృంగారలహరి, 13. హయగ్రీవదండకం. 


వీటిలో అచలాత్మకజాపరిణయం, గజసూత్రవాదం, భావశతకం, శృంగారలహరులు 
మాత్రమే అచ్చుపడ్డాయి. కిరీటి వెంకటాడార్యులుగారు వైష్ణవులేకాని శైవకథను జోడించి 
రెండర్గాల కావ్యం వ్రాశారు. అచలం అంటే భూమి అనీ, కొండ అనీ రెండర్థాలున్నాయి. 


830 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అచలాత్మజ అంటే ఒక అర్థంలో సీత, రెండో అర్థంలో పార్వతి అవుతుంది. 
నైమిశారణ్యంలో ఒకనాడు సూతుణ్ణి చూసి శౌనకముని అచలాత్మజాపరిణయం 
చెప్పమన్నాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడట: 

సంతస మొంద కొంత మది సంధిల సూతసుతుండు బల్కె నో 

శాంతిని శాంతసద్వచనచాతురిచే నచలాత్మజా మహో 

దంతము దెల్పుమంటి వది నంబిక బెండ్లియొ సీత పెండ్తియో 

వింతగ రెండునొక్క పరి వెల్చాడ జెప్పెదనంచు హృష్టుడై (అచలా 1-14) 

సూతుడు 'వింతగ రెండు నొక్కపరి" చెప్పిన ఈ కావ్యం ఆది ద్వ్యర్థి కవులను 
మించకపోయినా చాలా ప్రాఢంగా, రసవంతంగా ఉంది, రెండు కథలకు సమానమైన 
వర్ణనలు చాలా ఉన్నాయి. సీత యౌవనాన్ని, పార్వతి సౌందర్యాన్ని వర్ణిస్తూ రెండో 
ఆశ్వాసంలో 29 పద్యాలు (2-35 నుండి 63 దాకా) పూర్వప్రబంధధోరణిలో ఉన్నాయి. 
ఆ తరువాత వనవిహారం కూడా రెండు కథలకూ సమానమే. ఇందులో 39 గద్యపద్యాలు 
(2-64 నుండి 2-102 దాకా) ఉన్నాయి. ప్రథమాశ్వాసంలోని శరత్కాల వర్ణన కూడా 
రెండు కథలకూ సమానమే. 


కిరీటి వెంకటాచార్యులగారి పద్యాలలో తత్సమపదాలు ఎక్కువగా ఉన్నా, 
భావంలో దేశం నిండుగా ఉంటుంది. ప్రభాతసీవలలో ఇచ్చే హారతి, బురదనీరును 
తేటపరిచే చిల్లగింజ, ఏకులు వడికే రాట్నం మొడలైన ఉపమాన వస్తువులతో 
శరత్కాలాన్ని వర్ణించారు. నాయిక అంగాంగ వర్ణనలో క్రాస్‌వర్లు పజిల్‌లాంటి కవిత్వం 
గుమ్మరించారు. పాత కవి సమయాలను కొత్త చమత్కారాలతో శోభీంపజేశారు. 
నోటిపళ్లను మొగ్గలతో, మేనికాంతిని మొగిలి పువ్వుతో, తొడలను అరటిబోదెలతో, 
నూగారును నాచుతో, కురులను తుమ్మెదలతో పోల్చటం పరిపాటే. అచలాత్మజ 
పలుకుదురును ఎదిరించి రాలేక కోరకాలు చివరకు పాలిండ్లు అయ్యాయట. ఇలాగ ఏవేవి 
ఓడిపోయి ఏ అవయవాలు అయ్యాయో ఇలా చెప్పారు: 


రదపాళి కెదురించి రాలేక పాలిండ్ల గౌరవంబు వహించె గోరకములు 

తనుకాంతి కాసించి తా నిల్వలేమికి కేతకి నెరికొప్పు రీతి గాంచె 

నెరతొడలను బోలి దరహితస్థితి గాంచి కదళికల్‌ నఖరసంపదలబొదలె 
మెరుగారుగణియించి మిగులవాదిగ నిల్చి శైవాలయు పిరుందు ఛాయనెనసె 
మధుకరమ్ములు కుంతల ప్రథిమ నెంచి 

క్రమముగా నద్మితీయవర్ణముగ నిల్చి 

జంఘలకు క్రిందు పడెనౌర జలజనేత్ర 

గాత్రముల దీటులచరిత్రచిత్రమయ్యె. (అచల. 2-49) 


ఈ పద్యంలో చాలా గమ్మత్తులున్నాయి. కోరకాలు, అంటే మొగ్గలు, నోటిపళ్లను 
ఎదిరిరాలేకపోయాయి అన్నాడు కవి. బాగానే ఉంది. అవి పాలిండ్ల గౌరవాన్ని 
వహించాయి అనడం ఏం సబబు? కావ్యనాయికట్ట వక్షో జాలు గబ్బిగుబ్బలు అనాలి గాని 


సురపురం సంస్థానం 831 


మొగ్గలలాగ చిన్నవి అంటే ఎంతమాట. వాటిని చక్రవాకాలతో పోల్చి నాయికను 
కోకస్తని అని కవులు పిలుస్తారు. కిరీటి వెంకటాచార్యులు కూడా అలాగే పిల్పారుగాని 
గుంభనంగా చెప్పారు. కోరకాలు రదపాళికి ఎదురించిరాతేక పాలిండ్ల గౌరవాన్ని 
వహించాయి. అన్నారు. “రాలేక అంటే రా అనే అక్షరం లేక అని చమత్కారం. 
కోరకాలలో 'రా'లేకపోకే కోకాలు అవుతాయి. అంటే చక్రవాకాలన్నమాట. ఇలాగే 
మిగతా పద్యపాదాలలోనూ గడుసుదనాలు ఉన్నాయి. 'తా' నిల్వలేని కేతకి (మొగలి) కేకి 
(నెమలి) అవుతుంది. *ద' రహితమైన కదళిక (అరటి) కళిక (మొగ్గ అవుతుంది. 
'వా'దిగనిల్చిన శైవాలం (నాచు) శైలం (కొండ) అవుతుంది. అడ్వితీయవర్ణమైన మధుతరం 
మకరమవుతుంది. ఒకమాటలో ఏ అక్షరాలు లోపింపజేసి, ఏ అక్షరాలు మిగుల్చుకొని 
ఆనందించాలో పద్యంలో కవే చెప్తాడు. ఈ విద్యకు రామరాజభూషణుడు ఒరవడి 
పెట్టాడు. కిరీటి వెంకటాచార్యులవారిందులో ఆరితేరారు. 


ఇలాంటి చమత్కారాలు అందరూ ఒకటో అరో చూపగలరుగాని రెండర్హాల 
కావ్యంలో కవి తెలివితేటలను పరీక్షించే ఘట్టాలు ఇవి కావు. సీత జనకునికి భూమిలో 
దొరికింది. పార్వతి మేనక కడుపున పుట్టింది. ఈ రెండు కథలను కిరీటి 
వెంకటాచార్యులవారు ఒకే పద్యంలో చక్కగానే జోడించారు. ఈ ఇద్దరు అచలాత్మజలను 
ప్రసిద్ధమైన వీత, అంబిక అనే నామకరణాలు చేసీ ఘట్టంలో ఇలా వ్రాశారు: 


అతులనతసీతసుమనః - ప్రతినిధి యని గుడలు వేరుపడ నలసవన 
క్షితిలోనంబికనాద-హితముగ నొక పేర బలికి రింతులు చాలన్‌ _(అచలా. 2-3) 


ఈ పద్యాన్ని పార్వతిపరంగా అర్ధం చెప్పుకొనేటప్పుడు అతులన్‌+అతసీ+ 
థి 
ఇత+సుమః ప్రతినిధి అలస+వనక్షితిలో+అంబికనాన్‌ అని విరుచుకోవాలి. తోటలో 
పార్వతిని చూసిన పేరంటాళ్లు ఆమె అసమానమైన అగిసి పువ్వులాంటిదని అంబిక అని 
పేరు పెట్టారట. ఈ పద్యాన్ని సీతపరంగా అర్థం చెప్పుకొనేటప్పుడు అతులనతర్‌+సీత+ 
సుమనః ప్రతినిధి; అల+నవనక్షితి లోనన్‌+పికనాదమహితముగా అని విరుచుకోవాలి. 
రెండర్భాల కావ్యం కనుక పార్వతి కథలో అతసీవృక్షం పూయవలసి వచ్చింది. కవిగారు 
పూయమంటే ఏ చెట్టయినా పూయక తప్పదు. 


కిరీటి వెంకటాచార్యులవారి సాహిత్యలతమీద పూచిన ఇతర కుసుమాల సౌరభాలు 
వ్యాపించలేదు. ఈ అచలాత్మక౭-పరిణయం కూడా ఆకుచాటు పిందెలాగే ఉంది. 
యావద్భారతఖ్యాతి పొంది కిరీటి వెంకటాచార్యులవారి రచనలే ప్రచారం పొందలేదంటే 
వారి తమ్ముని గ్రంథాలు మరుగునపడ్డంలో వింతలేదు. కిరీటి వెంకటాచార్యులవారి 
తమ్ముని పేరు కూడా వెంకటాచార్యులే. అందుకే ఆయనను బుచ్చివెంకటాచార్యులంటారు. 
ఈయన చతుశ్ళాస్త్రపారీణుడు. వేదాంతకారికావళి. అభినవళ్ళంగారరసమంజరి అనే 
ఖాణం, కల్యాణపురంజరం, శృంగారసర్వస్వం అనే రచనలు చేశారు. గద్వాల 
సంస్థానంలో ఉండేవారు. అన్నగారు 32 సంవత్సరాలే [బతికినా ఈయన 75 . 
సంవత్సరాలు జీవించారు. 


832 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


భార్షవపురాణాన్ని వ్రాసిన సురపురం అధిపతి పామనాయకుడు క్రీ శు 1695 దాకా 
జీవించాడు. ఆయన గ్రంథం వ్రాతప్రతిగానైనా ఊపిరి పీలుస్తూంది. అయితీ ఈ 
సంస్థానంలో వర్ణిల్లిన ఇతర కవుల రచనలు మాత్రం అనలు జీవిస్తున్నట్టే కనబడవు. 


గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 


“ర. 1650 [బాంతాల ఇరు రారడ అనె సమ అయిజ, దరూరు మొదలెన 
కీ.శ. 1650 ప్రాంతాలలో ముష్టిపల్లి వీరారెడ్డి అనే సమర్థుడు రూరు మొదలై 
మహాళ్లకు నాడగౌడుగా ఉంటూ ఉండేవాడు. ఇవి కృష్టా తుంగభద్రల మధ్యనున్న 
అంతర్వేదిలో ఉన్నాయి. వీరారెడ్డికి మగ సంతానం లేదు. పైగా ఒక్కర్తే కూతురు. అంచేత 
అల్లుడు పెద్దారెడ్డిని 'ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత పెద్దారెడ్డి నాడగౌడు 
అయ్యాడు. ఇతని హయాంలో మరికొన్ని పరగణాలు దఖలుపడ్డాయి. పెద్దారెడ్డికి ఇద్దరు 
కొడుకులు. పెద్దవాడి పేరు ఆనందగిరి; రెండో కొడుకు సోమన్న అనే సోమగిరి. ఇతడే 
సోమనాద్రి. పెదసోమ భూపాలుడు అని ప్రసిద్ధుడయ్యాడు. 


పెద్దారెడ్డి తరువాత రెండోకొడుకు సోమన్న క్రీశ 1704 నుండి నాడగౌడికం 
చేశాడు. కృష్ణానది దక్షిణతీరాన గద్వాల కోటను నిర్మించాడు. తుంగభద్రకు చాలా 
దక్షిణంగా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతని అధికారం చెల్లే పరగణాలను ఒక 
అనంతరకవి ఇలా పేర్కొన్నాడు. 


ఐజదరూరుల కధిపుడై విలసిల్లి బన్నానిపల్ల దోర్చలత చెంది 

శిరువళ్ళ నందేల సిద్దాపురం బులుభండాత్మకూ రహోబలపు సీమ 
సాధించి తురకల సంహార మొనరించి కందనూల్‌ ముట్టడిగా నమర్చి 
దుర్గంబు సాధించి తొలగంగ నాదవేన్‌ పుర మాత్మవశత బెంపొందజేసి 
విక్రమంబున సకలభూచక్ర మెల్ల | 
నాక్రమించి దీగంతంబులందు కీర్తి 

నించి గాద్వాలపుర మధిష్టించి వెలసె 

నృపతి మాత్రుండె సోమావనీ విభుండు. 


ఈ పద్యం వల్ల గద్వాల సోమన్న పాలించిన ఊళ్ల పేర్లన్నీ తెలుస్తున్నాయి. అయిజ, 
దరూరు, బనగానిపల్లె, శీరువెళ్ల నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబల సీమ, 
కర్నూలు, ఆదవాని దుర్గాలేకాక వాటికింద చెల్లే గ్రామాలు కూడా ఈయనకు స్వాధీనం 
అయాయని చెప్పవచ్చు. మొగలాయి సేనలకు సహితం వెరవని మరారీబలాలు ఇత 
చూసి భయపడతాయట. సోమనాద్రి మొగలు చక్రవర్షితో చాలా సన్నిహితంగా_ 
సండేశాడు. డిల్లీకి. గద్వాలకు మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతూ ఉండేవి. సోమన్న 
తనకు సహాయం చేస్తే కర్నాట రాజ్యమంతా అతనికి ఇస్తానని ఢిల్లీ చక్రవర్తి ఒక ఉత్తరంలో 
1. యథాశోకతాత్పర్యరామాయణం (అవతారిక), 1-86 


గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 633 


వాగ్దానం చేశాడు. అప్పటికి దక్కను సుబేదారుగా ఉన్న మొదటి నిజాము తన 
స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకోలేదు. అసలు దక్కను సుబేదారుగా మొదటి నిజాముకు 
విరుడు యిచ్చి నియమించనేలేదు. 

సోమన్న కీర్ణి డిల్లదాకా ప్రాకగా లేనిది ఆంధ్రదేశంలో విస్తరించదా? అతని దర్శనం 
చేసుకొని సత్కారాలు పొందాలని కొందరు కవులు గద్వాల వెళ్లారు. వారిలో 
కొటికెలపూడి వీరరాఘవయ్య ఒకడు. ఈయనకు నూతన తిక్కనసోమయాజి అనే 
వీరుదును సోమన్న ఇచ్చాడు. దానికి కారణం ఉంది. 

కొటికెలపూడి వీరరాఘవయ్య: కొటికెలపూడివారిది వినుకొండ. వీరిది పండిత 
కుటుంబం. వీరరాఘవయ్య ముత్తాతపేరు సూరకవి. రాయలవారి సభలో సత్కారాలు 
పొందాడు. ఈ సూరకనిగారి కొడుకు శ్రీరంగశాయి మల్కిభరాముని సభలో వాదించి 
జయశ్రీలను పొందాడు. ఈ సూరకవిగారి కొడుకు రంగయ్య. ఈయన అచ్చంగా 
' తండ్రిగారికి ప్రతివింబం. ఇతడు కవిత్వం చెప్పి ప్రొఢి చెందాడు. ఈ కవుల కుటుంబంలో 
పుట్టిన వీరరాఘవయ్య గద్వాల సోమన్న ప్రభావం విని వినుకొండనుంచి ఆ సంస్థానానికి 
జ 

రాజదర్శనం చేసుకొన్న వీరరాఘవయ్య కొన్ని గ్రంథాలు రచించి సోమన్నకు 
వినిపించాడు. “ఆ నృపాగ్రణి నా కవిత్వనైపుణికి మెచ్చి, 'నీ కవిత్వంబు తిక్కన 
సోమయాజుల కవిత్వంబునకు దీటగు; శ్రీ కేశవస్వామి యనుమతి నీకు నూతన తిక్కన 
సోమయాజులనియెడు పేరొసంగెద' అన్నా''డని వీరరాఘవయ్య చెప్పుకొన్నాడు. తన 
ఇష్టదైవమైన వూడూరు కేశవస్వామి పర్మిషన్‌ తీసుకొని సోమన్న ఈ బిరుదు ఇవ్వడమే కాక 
మరొక నిబంధన పెట్టాడు. తిక్కనగారు భారతాన్ని సంగ్రహించి రచించారు. 
ఫీష్మపర్వంలో, మరీ కొన్ని మూలశోకాలను విడిచిపెట్టేశారు. అవన్నీ పూరింపజేయమని 
ఆ దేవుడు సోమన్నకు చెప్పాడట. అందుచేత వీరరాఘవయ్యకు ఈ పని చేయమని, 
సోమన్న పురమాయించాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించలేక వీరరాఘవయ్య తనకి తోచినట్లు 
కొంత పూర్వరచిత శీషగ్రంథంబు తెనిగించి పూర్వోత్తర బ్రంథంబుల నడుమనడుమ 
సందర్శించి అందులోనే పూరించాడు. అంటే - కవిత్రయ భారతంలో ప్రక్షిపాలను 
ప్రవేశపెట్టాడు. 

ఈ సాహిత్యమరామత్తు కార్యక్రమాన్ని పూర్తిచేశాక గద్వాల సోమనాద్రి 
వీరరాఘవయ్యను అభినందించి, గద్వాలలోనే ఉండిపొమ్మన్నాడు. “మావూరు వెళ్లి 
వచ్చేస్తా'నని వీరరాఘవయ్య వినుకొండ వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోకి 
సోమనాద్రి కబురుపెట్టి పిలిపించాడు. మొదట ఉద్యోగపర్వాన్ని ఎత్తుకొని భారతాన్ని 
మళ్లీ యథాశోకంగా అనువాదం చేయమన్నాడు. వీరరాఘవయ్య ఉద్యోగపర్వాన్ని 
ఎనిమిది ఆశ్వాసాల గ్రంథంగా అనువదించి పూడూరు 'కేశవస్వామికి అంకితం ఇచ్చాడు. 
ఆశ్వాస విభజన పెట్టుకొన్నా వీరరాఘవయ్య సంస్కృత భారతంలోని అధ్యాయాల 
సంఖ్యను ఇస్తూ అనువాదం చేశాడు. 


“2. Pictorial Hyderabad, K. Knishnaswami Mudiraja, Vol.ll, P. 620 
3. ఉద్యోగపర్వం 1-94 


834 సమగాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తిక్కనగారి అనువాదం యథాశోకంగా లేకపోయినా మూలంలోని అందాన్ని 
చెడగొట్టదు. పైగా మెరుగులు పెడుతుంది. ఇక ఈ అనువాదం యథాశోకానువాదమే 
కావచ్చునుగాని తిక్కనగారి అనువాదంలోఉన్న చేవ ఇందులో లేదు. పైగా మూలం 
లోని అందాన్ని అక్కడక్కడ చెడగొట్టింది. ఇతని ఉద్యోగపర్వాన్ని విమర్శించుకొంటూ 
సీరియస్‌గా చదివితే ఇది నిలబడదు. 'కవిత్రయమువారి భారతంచముందు మరెవరి భారతం 
నిలబడుట లేదు. దానికి కారణము వారు కవులు, మిగిలినవారు అనువాదకులు” అని. 
మిత్రులు కేతవరపు రామకోటిశాస్త్రిగారు అన్న మాటలు అక్షరాలా నిజం. వీరరాఘవయ్య 
ఉద్యోగపర్వంమీద రామకోటిశాస్త్రిగారు విమర్శనాత్మక వ్యాసం వ్రాశారు." 
ఉద్యోగపర్వాన్నే కాక ద్రోణపర్యాన్ని కూడా వీరరాఘవయ్య రచించినట్లు తెలుసోంది. 
ఇందులోని కొంత భాగాన్ని మిత్రులు వ. రామరాజుగారు గుర్తించారు.! దోణపర్వం 
అసమగ్రం; అముద్రితం. ఉద్యోగపర్వాన్ని గద్వాల సంస్థానం వారే క్రీశ 1900లో 
అచ్చువేశారు. వీరరాఘవయ్య యింకా ఎన్ని పర్వాలు అనువదించాడో తెలియదు. 


ఉద్యోగపర్వం తెనిగించే కాలానికి పెదసోమనా ద్రికి ఒక్కడే కొడుకు. అతని పేరు 
తిరుమలయ్య. అవతారిక వ్రాసే రోజులలో ఇతడు చంటిబిడ్డ కూడా కావచ్చును. 
ప్రశంసలు ఏమీ లేవు. అయితే సోమన్నకు ఇంకో కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు 
రామన్న. ఈయనను బోరవెల్లి గిరియమ్మ పెంచుకొంది. 


గద్వాల పెదసోమన్న క్రీశ. 1711లో పోయాడు. అప్పటికి కొడుకులిద్దరూ చాలా 
పసివాళ్ళు. అందుచేత సోమన్న భార్యలిద్దరూ వరసగా సంస్థానపు వ్యవహారాలు 
చూసుకొన్నారు. క్రీ.శ. 1738లో, అంటే తండ్రి పోయిన ఇరవైఏడు సంవత్సరాలకు 
తిరుమలయ్య సంస్థానానికి నన్నదు పొందాడు. ఈయన సత్కవిసమాజరసిక రచనవచన 
పరితస్థితమహత్వవైభవుడు' అని అనంతర గ్రంథాలవల్ల తెలుస్తూంది. అయితే ఇతని 
సన్నిధిలో ఉండే కవుల పేర్లు తెలియవు. 


తిరుమలయ్య _ ఐదుసంవత్సరాలు మాత్రమే పాలించాడు. క్రీశ. 1742లో 
పోయాడు. ఇతనికి చినసోమన్న, చినరామన్న అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు గాని 
వాళ్ళకు యుక్తవయసు రాలేదు. అందుచేత తిరుమలయ్య తమ్ముడు పెదరామన్నే సంస్థాన 
వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది. ఈయన ముందే బోరవెల్లి సంస్థానానికి 
దత్తువెళ్లాడు. అందుచేత రెండు జాగీరులుగా ఉమ్మడిగా పాలించాడు. పెదరామన్న 
క్రీశ. 1742 నుండి 1762 దాకా 21 సంవత్సరాలు నాడగౌడీకం చేశాడు. తరువాత 
తమ్ముని పెద్దకొడుక్కి రాజ్యం అప్పగించాడు. 

గద్వాల చినసోమన్న క్రీశ 1762లో రాజ్యానికి వచ్చినా క్రీశ 1747లో అంటే 
పదిహేను సంవత్సరాలకు ముందు ప్రాజ్ఞుడై సైనికవిస్యాసాలలో ఆరితేరినట్టు ఉంది. 


4. భారతి, డిసెంబరు, 19%0. 
5. మరుగు పడిన మాణిక్యాలు, పుటలు 13-18. 
6. యధోశోక తాత్సర్యరామాయణం, అవతారిక. 11-25. 


గద్వాల సంస్థానం, కర్నూలు సుబా 835 


ఈయన ప్రజ్ఞను మెచ్చుకొని నిజాము రెండువేల రూపాయల పారితోషికం యిచ్చాడు. ఆ 
సామ్మును పేష్కను నుండి మినహాయించాడు.” మరో ఆరేళ్లకు, అంటే క్రీ.శ 1753లో చిన్న 
సోమన్న పైలాపచ్చీసులో ఉన్నాడని భావించవచ్చు. ఈయన కుంపిణీయుగంలో 33 ఏళ్లు 
పాలించి చాలా సాహిత్యపోషణ చేశాడు. అది గద్వాల చరిత్రలో స్వర్ణయుగం. 


పెదసోమన్న తెలుగు కవులనేకాక సంస్కృత పండితులను కూడా పోషించాడు. 
ఈయన ఆస్థానంలోని బుచ్చి వెంకటాచార్యులు రచించిన నాలుగు గ్రంథాల పేర్లు 
తెలుస్తున్నాయి: (1) అభినవళ్ళంగార రసమంజరీభాణము, (2) కల్యాణపురంజనం, 
(3) శృంగారసర్వస్వం, (4) వేదాంతకారికావళి. ఈయన తెలుగు రచనలు చేశాడో లేదో 
తెలియదు. అయితే ఈ కాలంలో ఇతర తెలుగు కవులు గద్వాల పరగణాలలో లేకపోలేదు. 


పూడూరి కృష్ణయ్య: పూడూరు గద్వాలకు దగ్గిరలోనే వుంది. ఈ ఊళోని 
కేశవస్వామి పెదసోమన్నకూ, గద్వాల ప్రభువులకూ ఇలవేల్పు. ఈ పూడూరులోనే 
కృష్ణయ్య అనే కవి ఒకడు ఉండేవాడు. సోమన్న ఆదిలో వీరరాఘవయ్యచేత భీష్మపర్వాన్ని 
పూరింపజేయడానికి కారణం అందులో భగవర్గీతకు అనువాదం సాంతం లేకపోవడమే, 
పూడూరి కృష్ణయ్య తనుకూడా ఈ లోపాన్ని పూర్తిచేయదలిచాడు. భగవద్గీతను 
పద్యరూపంలో తెనిగించాడు. 


ఇతని తండ్రి పేరు కొండయ్య. గురువు పీరు యోగానందుడు. ఆయన కృష్ణయ్యకు 
వాసుదేవద్చాదశాక్షరీ మయంత్రవీజాన్ని ఉపదేశించాడు. ఈ యోగానంద అవధూత 
క్రీ.శ. 16వ శతాబ్దం చివరిలోనివాడు కాడేమో.! శిష్యుడు 17వ శతాబ్దీలోనివాడు. గురువు 
కూడా అప్పటివాడే కావచ్చును. కృష్ణయ్య భగవద్గీతార్థదర్పణం అనే పేరుతో గీతను 
అనువదించాడు. ఇది పదిహేడు అధ్యాయాల గ్రంథం. అముద్రితం, ఈ తాళపత్ర 
గ్రంథప్రతి ఒకటి ఆంధ్ర సాహిత్య అకాడమీలో ఉంది. ఈ కవిగురించి మొదట 
తెలిపినవారు డాక్టరు బి. రామరాజుగారు* కృష్ణయ్య అనువాదం సరళంగా ఉంది. 
ఇంతకు ముందు భగవద్గీతను అనువదించిన కంభంపాటి నారప్పకు కూడా యోగానందుడే 
గురువుకావడం గమనించతగిన విషయం. 


గద్వ్యాల పెదసోమనాద్రి తన భుజబలంతో కర్నూలు సుబాలోని చాలా భాగాలను 
ఆక్రమించి అధికారం ప్రకటించుకొన్నా అది తాత్కాలికం అని భావించాలి. వీజాపూరు 
సుల్తానులకాలంలోనూ, మొగలు సామ్రాజ్యకాలంలోనూ కర్నూలు మండలం ప్రత్యేకం 
ఒక సుబాగా ఉండేది. దానిని తరతరాలుగా నవాబులు పాలించేవారు. ఈ సుబాలో 
కర్నూలుదుర్గం కాక 8 పరగణాలు ఉండేవి; (1) చాగలమర్రి, (2) సిరివెళ్ల (3) నంద్యాల, 
(4) పాణ్ళాం, (5) ద్రోణాచలం, (6) గూడూరు, (7) నందికొట్కూరు, (8) ఆత్మకూరు. 
ఈ ఎనిమిది పరగణాలలో చాలామంది పాలెగాళ్ళు ఉన్నారు. వీళ్లను ఆశ్రయించుకొన్న 
వాళుకూడా చాలామంది ఉంటారు. రెండు గామాలు ఇజారాను తీసుకొన్నవాడు ఠరూడా 
7. Pictorial Hyderabad, Voll. 620 


8. మలిరాయల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 
9. మరుగు పడిన మాణీక్యాలు, పుకు 35. 


836 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మండలేశ్చరుని కింద విగ్రవీగడం అరుదు కాదు. ఈ సుబాలో పాలెగార్లు ఒకరిద్దరు తప్ప 
సాహిత్యాభిలాష చూపించినట్టులేదు. కోయిలకుంట్ల తాలూకాలో ఉయ్యలవాడ, 
సింగపట్నం అనే ఊళ్ళు ఉన్నాయి. వీటికి మజ్జరివాళ్లు జమీందారులు. మల్లారెడ్డి 
సింగపట్టణం పాలెగారుగా మన్రోగారి నివేదికలో నమోదు అయ్యాడు. !9 


మజ్జరివారు పూర్వం గుత్తిలో ఉండేవారు కాబోలు. ఉద్యోగ ధర్మంలో 
కోయిలకుంట్ల వచ్చి ఉంటారు. గుత్తి మల్లారెడ్డి అనే వీరుని మీద పదాలు, పద్యాలు 
కనబడుతున్నాయి." ఈయన పెమ్మసాని తిమ్మరాజు కొలువులో ఉండేవాడు. చాలా 
యుద్దాలలో పాల్గొన్నాడు. ఇతని వెంబడిని ఎప్పుడూ ఒక భట్టు ఉండేవాడు కాబోలు. 
'మత్తిల్లు వైరి కోటుల ముత్తైదొరకైతి భట్టు మూర్భునికేలా' అని ఒక కందంలో భట్టు 
చెప్పాడు. ఈ మజ్జరివాళ్ళ చరిత్ర ఉయ్యలవాడ కైఫీయతులో ఉంది." ఎనిమిది తరాల 
పేర్లు తెలుస్తున్నాయి. ఇందులో నలుగురు మల్తారెడ్డు ఉన్నారు. వీళ్లలో ఆఖరివాడు కవి. 
శకుంతలా పరిణయం అనే పద్యకావ్యం వ్రాశాడు. దీనిలోని వంశావళి పద్యాలను 
మాత్రం మెకంజీ గుమస్తాలు సంపాదించారు. గ్రంథం నష్టమైంది. వంశావళి పద్యాలు 
చూస్తీ కవిత్వం ప్రాఢంగా లేదని చెప్పవచ్చు. అయితే, లేని బావకన్నా గుడ్డిబావ నయం 
అన్నట్లు ఈ సుబాలో ఈ ఒక్క పాలెగారైనా కవిగా కనిపించినందుకు సంతోషించాలి. 
సామాన్య ప్రజలలో కూడా ఒక్కడే సాహితీపరుడు కనబడుతున్నాడు. అతని పేరు 
ఘట్టు ప్రభువు. ఈయన సామెతల పుట్ట. 


ఘట్టు ప్రభువు! 'సామెత లేని మాట, ఆమెత లేని ఇల్లు అని సామెత చెప్తారు గాని 
ముద్ద ముద్దకూ బిస్మిల్లా అని అదే పనిగా సామెతలు వాడితే అదోలా ఉంటుంది. 
ఆదినుండి మన కవులు తమ కావ్యాలలో అవసరమైన చోట్లల్లా సామెతలు మితంగా 
వాడుతూనే ఉన్నారు. మధ్యకాలపు కవులలో నాచన సోమన్నా తరువాతి కవులలో 
చేమకూర వెంకటరాజుగారే ఎక్కువ సామెతలు వాడడంలో ఘనులు. వాళ్లకన్నా నేనేం 
తక్కువ తినలేదని సగర్వంగా ముందుకొచ్చే కవి ఇంకో ఆయన ఉన్నాడు. అతని పేరు 
ఘట్టు ప్రభువు. 

ఇతని అసలు పేరు ఘుట్టు శేషయ్య. ఈయన శ్రీశైలం పాంతంవాడు. భ్రమరాంబ 
భక్తుడు. అమ్మవారు సాయంగా తన నాలుకమీద అక్షరాలు వ్రాసిందని చెప్పుకొన్నాడు. 
ఈయన గడియకు నూరు పద్యాలు చెప్పగల సమర్గుడు. పదిహేనురోజులలో ప్రబంధం 
బ్రాయగలడు. మహా అయితే నెల్లాళ్లు మించదు. చతుర్విధ కవిత్వాలలో దిట్ట. ఇతని తండ్రి 
పేరు ఎల్లయ్యగారో, వీరయ్యగారో కావచ్చు. వీళ్లు బహుశా కర్నూలు జిల్లా 
నందికొట్కూరు తాలూకావాళ్ళు. శ్రీశైలం అక్కడిదే. 

నందికొట్కూరు తాలూకాలో పాములపాడు అనే గ్రామం ఉంది. ఇది పూర్వం ఆ 
సీమలో ప్రసిద్ధమైనది. శ్రీశాలమార్గంలో ఉంది. ఆ వూళో 'నాళ్ల గట్టు వారు చాలా 


11. మెకంజీ కైఫీయతులు, సంపుటి 13. 
12. మెకంజీ కైఫీయతులు సం. 1౫, ట్రై. కేటలాగు 14లో నెం. 132 అని నెంబరు తప్పుగా ప్రకటించారు. 


గద్వాల సంస్థానం, కర్నూలు సుభా 837 


ప్రముఖులు. శ్రీశైలానికి వెళ్లే యాత్రికుల కోసం తోటలు వేయించారు. బావులు 
తవ్వించారు. అన్నదానాలు చేశారు. ఈ నాళ్లగట్టు వాళ్ళలో చినలింగయ్య చాలా 
ప్రసిద్దుడు. అతని మనుమడు ఎల్లయ్య భానుముక్కుల అనే గ్రామానికి దగ్గరలో నున్న 
రామాపురానికి కరణం. ఆ రోజులో అది కొత్తగా వెలసిన ఊరు. భానుముక్కుల, 
రామాపురాలు రెండూ నందికొట్కూరు తాలూకాలోనే ఉన్నాయి. రామాపురం కరణం 
నాళ్లగట్టు ఎల్లయ్యగారు ఈ గట్టు శీషయ్యని పిలిపించాడు. “కరణము రాణించి గట్టు 
వంశమున సరసుడవయ్య శేషకవీంద్ర నీవు కావున నొక్క ప్రఖ్యాత కావ్యం చెప్పు' 
అన్నాడు. అది విశ్వేశ్చరునికి అంకితం యివ్వమన్నాడు. ఘట్టు శేషయ్య సత్యభామా 
విజయాన్ని కావ్యంగా వ్రాసి దేవునికి అంకితం యిచ్చాడు. | 

ఇది నవదీనసాహిత్యసారాభిలాషకో శేషయ్య వ్రాశాడు. సామెతలు వాడే 
నాచనసోముడు నవీనగుణనాథుడు. అతడు ఉత్తర హరివంశంలో సత్యభామా విజయాన్ని 
కూడా వ్రాశాడు. అదే ఇతివృత్తాన్ని తీసుకొన్న శేషయ్య, నాచనసోముని బాగా 
చదువుకొని ఆ 'నవీనతకు' ముగ్గుడై దాన్ని అనుసరించాడేమో. ఘట్టు శేషయ్య వ్రాసిన 
సత్యాభామావిజయం అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్య లిఖిత గంథాలయంలో ఉంది 
(18710, ఈయన మరో మూడు కావ్యాలు వ్రాశాడు. అవి అచ్చు పడ్డాయి. వాటిలో 
అకారాదీగా చెప్పాలంటే, కుచేలోపాఖ్యానం మొదటిది. 


ఇది మూడాశ్వాసాల చిన్న కావ్యం. ఇందులో మొత్తం 868 గద్యపద్యాలున్నయి. 
కుచేలుని ఉపాఖ్యానం సు ప్రసిద్ధమైంది. భాగవతంలో ఇదే కథను పోతరాజుగారు 70 
గద్యపద్యాలలో చెప్పారు (దశమస్కంధం ఉత్తరభాగం 961 నుండి 1030 దాకా). ఘట్టు 
శేషయ్య దీనిని రమారమి ఆరురెట్లు పెంచాడు. అన్ని రెట్లు రసవంతంగా కూడా చేశాడు. 

కృష్ణునివద్దకు వెళ్ళడానికి, భార్య పోరతీ కుచేలుడు ఒప్పుకొన్నాడు. 'చంద్రునికో 
నూలుపోగు” అనేటట్లు ఏదైనా కానుక పట్టుకెళ్లాలని చెప్పాడు. ఆమె అటుకులు ఇచ్చింది 
పోతరాజుగారు 9 గద్యపద్యాలలో చెప్పిన ఘట్టాన్ని ఘట్లు శేషయ్య 90 పద్యాలలో 
చెప్పాడు. ఒక్క ప్రథమాశ్వాసంలో 32 సంస్కృత లోకోక్తులు, 8 తెలుగు సామెతలు 
వాడేడు. - 


స్నేహితుడివద్దకు వెళ్లాడుగాని కుచేలుడు మాతం 'మాధవునియందు చిత్తంబు 
మట్టుపరచి ప్రపంచంబంతయు' మరచాడు. కృష్ణుడే అతణ్లో అర్థం చేసుకొన చిన్ననాటి 
సంగతులు ముచ్చటించాడు. నాకేం తెచ్చావని అడిగాడు. పిడికెడు అటుకులు పుచ్చుకొని 
భక్షించాక ఇంకో పిడికెడు తినపోతి రుక్మిణి ఆపింది. 


ఈ కథను పోతరాజుగారు కథనం చేస్తున్నప్పుడు పరీక్షిత్తుకు సంశయం రాలేదు. 
ఘట్టు శేషయ్య వ్రాస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. అందుకే శుకయోగిని ఇలా అడిగాడు: 


అధిపు డారగింప నంబుజేక్షణలును - జెలగి సంతసింపవలయు గాక 
కుడువవలదటంచునడ్డుపడియెడు - కాంతలెచట నైన కలరెజగతి. (కుచే. 2-94) 


838 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అవకాశం రావాలేగాని, పాత శోకాలను పద్యంలోకి దింపడానికి ఘట్టు శేషయ్య 
కాచుకొని కూర్చుంటాడు. పరీక్షిత్తు వేసిన ఈ ప్రశ్నకు “కార్యేషు దాసి కరణేషు మంత్రీ" 
అనే శోకంతో జవాబు చెప్పించాడు. 
పనులు సేయునెడల బానిసవలి, బుద్ధి - గఅపునెడ బధానికరణి, భోజ 
నంబు లిడడియెడల నంబకైవడి బియం- బాచరింపవలయునండ్రు సతులు 
(కుచే. 2-95) 


రుక్మిణి వారిస్తే అటుకులు తినడం చాలించి ఆ తరువాత స్నేహితుణ్జి సాగనంపాడు 
కృష్ణుడు. ఉత్తచేతులతో వెడుతున్న కుచేలుణ్ణి చూసి జనులు ఇలా అనుకొన్నారట: 


కుడువగట్టకోకయు లేకను - జేరినట్టి తొంటి చెలిమికాని 
బూటకములు సలికి బొమ్మని పంచె నీ - జలజలోచనునకు సత్యమేది? 
(కుచే. 2-107) 


ఇది ఎలాగుందో ఒక సామెత చెప్పనిదే ఘట్టు శేషయ్య ఊరుకోలేడు. "మగడు రాజైనా 
గాజుకడియమే' అన్నట్టయిందట. కుచేలుడు ఇంటికి వెళ్ళాడు. సిరులను చూచుకొన్నాడు. 
బాధతో కృష్ణుని తలచుకొన్నాడు: 


ఏడిచెడిపిన్న వాండ్రకు నిన్ని పప్పు- గింజ లిడి పోరు మాన్చినక్రియను జాల 
దుచ్చమగు సంపదలొసంగి తొలగి నన్ను- మత్తునిగ జేసినావు నీ చిత్తమికను. 
(కుచే. 3-63) 


కృష్ణుడు దర్శనమిచ్చి, హితోపదేశం చేసి తామరాకుపై నీటిబొట్టుగా జీవించ 
మన్నాడు. ఈ కుచేలుడలాగే జీవించాడు. ఈ కథలో శేషయ్య విశేషంగా “లోకోక్తులు 
గుప్పించాడు. మొత్తం మూడు ఆశ్వాసాలలో 67 సంస్కృత సూక్తులు, 18 తలుగు 
జాతీయాలు ఉన్నాయి. ఇతని ఇతర కృతులలో ఇన్ని లేవేమో! 


శేషయ్య వ్రాసిన కావ్యంలో తరువాత చెప్పవలసినది యాజ్ఞవల్క్యచరిత్ర. మన - 
ప్రాచీన బుషులలో యాజ్ఞవల్ము కడు ప్రసిద్దుడు. శుక్రయజుర్వేద ప్రవర్తకుడు జనకుని 
ఆస్థాన దార్శనికుడు. మన ధర్మశాస్త్ర లా ప్రముఖుడు. మనుస్కృతికన్నా . 
యాజ్ఞవల్క్య స్మృతిలోనే న్యాయసిద్ధాంత సమీకరణ సరళత, నియమబద్ధమైన 
ప్రస్ఫుటత్వం ఉన్నాయని పరిశోధకులు భావిస్తారు. యాజ్ఞవల్ము డు కీ.శ. బవ 
శతాద్దీవాడని ఆధునికుల అంచనా. ఇతని న్యాయశాస్త్రంలోని భాగాలు ప్రాచీన 
లిలాశాసనాలలో కూడా కనబడతాయి. ఇతని స్కృతిపై చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి. 
వాటిలో విజ్ఞానేశ్వరునిది ప్రసిద్ధమైనది. దానిని మితాక్షరి అంటారు. ఇదే నేడు మనకు 
పరమప్రామాణికం. 


ఇంతటి గొప్పదార్శనికుడు, స్మృతికారుడు చక్కని చరిత్ర కలవాడే అవుతాడు. 
అయితీ మన ప్రాచీన పురాణగాథలలో మాహాత్మ్యాల దుమారాలు చరిత్రలను ప్రసన్నం 
కానీయవు. యాజ్ఞవల్కు్యుని చరిత్ర కూడా అంతే, అయింది. "ఇతడు ఐదేళ్ళదాకా తల్లి 


లలల సంస్థానం, కర్నూలు సుబా 839 


గర్భంలోనే ఉన్నాడట. తరువాత దైవోపడేశం వల్ల వెలువడ్డాడట. వైశంపాయనుని 
బహ్మహత్యాదోషాన్ని తప్పించాడు. చాలా పతులు కశపరహ డు ఈ గాథలను మన 
పురాణాలు కథనం చేశాయి. ఈ కథనాన్ని తెలుగులో ఇద్దరు కావ్యాలుగా చెప్పారు. 
ఒకరు ఘట్టు శేషయ్య. ఈయన వ్రాసినది పద్యకావ్యం. చల్లా గురవయ్య ద్వాపదకావ్యంగా 
రచించాడు (1.491). శేష సిన యాజ్లవల్య చరిత్ర అచ్చుపడింది. దీని గద్యలోనూ, 
ee తేడా త eee — 
వరప్రసాదలబ్ధ కవితాధురంధర పూర్వకవిప్రయోగ శబ్బానుబంధబంధురసరసకవిమి త్ర' 
అని ఉంటే, "కుచేలోపాఖ్యానం గద్యలో 'పూర్వ్ణకవిప్రయో గశబాను బంధబంధుర' అనే 
ప్రజ్ఞ చెప్పుకోలేదు. 

శేషయ్య వ్రాసిన మరో కావ్యంలో కూడా ఈ ప్రజ్ఞను చెప్పుకొనని గద్యే ఉంది. 
దాని పేరు. 'సురాభాండేశ్వరం'. కాశీలో మరణించిన ప్రతిఒక్కరూ శివలింగాలుగా 
మారుతారు. ఒక విప్రుడు కాశీలో చాలాకాలం నియమంగా ఉండి, ఒక ఈడిగదాన్ని 
చూసి మోహించాడు. దాని యింటికి వెళ్ళి క్రీడిస్తూ ఉండగా ఒక చిన్న చిక్కొచ్చింది. అది 
మగనాలు. దాని భర్త సరిగ్గా ఆదే సమయానికి వచ్చి తలుపు తట్టాడు. విప్రుడు 
కల్లుగూనలో దాక్కొన్నాడు. ఈ _ సురాభాండేశ్చరలింగకథ స్కాందపురాణం, 
కాశీఖండంలో ఉంది. దీనిని ఘట్టుప్రభువు ఏడాశ్వాసాల కావ్యంగా వ్రాశాడు. ఈ కథను 
మన సాహిత్యంలో చాలామంది అనంతరకవులు వివిధ ప్రక్రియలలో విరచించారు. కాని 
ఘట్టుప్రభువుదే ప్రసిద్ధం ఈయన క్రీశ. 1730-50 ప్రాంతాలవాడని పరిశోధకులు 
నిర్ణయించారు.!3 ఈ కథను కావ్యంగా వ్రాసిన నాళ్ళలో ఇతడే ప్రథముడు. ఘట్టు ప్రభువు 
కాలాన్ని అందరూ సరిగ్గానే నిర్ణయించారుగాని ఇతడు నెల్లూరువాడని పొరబడుతున్నారు. 
నెల్లూరు మండల చరిత్ర ఆధారంగా వీరేశలింగంగారు తమ కవుల చరిత్రలో ఇతని 
నివాససీమను పేర్కొన్నారు. మన పరిశోధకులందరూ దీనిని అంగీకరించారు. అయితే 
ఇతని కృతులను చూస్తే అతడు కర్నూలు బిల్లా నందికొట్కూరు తాలూకావాడని 
చెప్పవచ్చు. సత్యభామా విజయంలో పేర్కొన్న గ్రామాలన్నీ ఆ తాలూకాలోనే 
ఉన్నాయి. యాజ్ఞవల్క చరిత్ర కూడా దానినే బలపరుస్తూంది. ఈ కావ్యాన్ని ఆయన 
ఉద్దండలింగయ్యగారి ప్రోద్బలంవల్ల రాశాడు. ఆ కృతిపతిని ఘట్టు శేషయ్య ఒక 
ఎత్తుగీతిలో ఇలా దీవించాడు. 

ప్రాతకోటమహాగ్రామపట్టభద్రు- డైన శ్రీనాగభూషణుడగు హరుండు 

మంత్రిమణియైన యుద్దండ మల్లధరుని- లింగయామాత్యునకు శ్రీలొసంగుగాత. 

(యాజ్ఞ. 1-2) 

ఈ పద్యంలో చెప్పిన ప్రాతకోట కూడా నందికొట్కూరు తాలూకాలోనే ఉంది. 
రెండు కావ్యాలను కర్నూలు మండలంలో వ్రాసిన గట్టు ప్రభువు ఆ ప్రాంతంవాడేనని 
_ నికరంగా చెప్పవచ్చు. 

అయితే బంగారం ఏ గనిలో పుట్టినా, గీటురాయి దాని విలువ తేలుస్తుంది. 
13. యాజ్ఞవల్క్య చరిత్ర, పీఠిక. నిడుదవోలు వెంకటరావుగారు. 


వేమన, కడప సుబాకవులు 


నిజానికి తక్కువ మాటలలో ఎక్కువ భావాన్ని చెప్పగలవాడే నిజమైన కవి. ఒక్క 
పొల్లుమాట కూడా వాడకుండా మర్రివిత్తనం అంత చిన్న పద్యంలో మహా వృక్షమంత 
అనుభవాన్ని ఇవ్షగలవాడు మహాకవి. మాటలు పొదుపుగా వాడడం అనే సుగుణం మన 
సాహిత్యంలో కవిత్రయంవారితోనే కరువైపోయింది. ఆ ముగ్గురి తరువాత ఈ మంచి 
లక్షణాలున్న మహనీయుడెవరా అని వెతికితీ, ఒక్క వేమనగారు తప్ప ఇంకెవరూ 
కనుచూపుమేరలో నైతం లేరు. కవిత్రయం వారిలో కూడా లేని ఇంకొక గొప్పతనం 
ఒకలా వేమనగారిలో కనబడుతోంది. అది పుస్తకాలోని పదాలు కాక జీవితంలోని 
మాటలే వాడడం. 


వేమనగారిని నిన్నటిదాకా సాహిత్య చరిత్రకారులు మహాకవిగా పరిగణింపక 
పోవడం అటుంచి కవిగా కూడా జమకట్టుకోలేదు. పండితుల దృష్టిలోలాగా పామరుల 
దృష్టిలో కూడా వేమనగారు కవులు కారు. వాళ్ల ఉద్దేశంలో ఆయన దేవుడు. 
అవతారపురుషుడు. మహీమలు చూపిన మహాయోగి. వేమనగారిని కవిగా గుర్తించినవారు 
ఆధునికుతే, కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇల్లలికారు; కట్టమంచి రామలింగారెడ్డిగారు 
ముగ్గు పెట్టారు; వంగూరివారు పీట వేశారు. వేటూరివారు, బండారువారు, 
శేషా ద్రిరమణకవులు- మొదలైనవారు. ప్రస్తుతించారు. రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు 
మహాకవిగా ప్రతిష్టించారు. సుమారు ఏభయి సంవత్సరాల సాహిత్యచర్చల ఫలితాలను 
సమన్వయం చేసుకొని వేమనగారి జీవితచరిత్రను సంగ్రహంగా చెప్పుకొనే వీలు నేటికి 
మనకు లభించింది, 


కొత్త విషయాలు సేకరించే ముందు పూర్వ పరిశోధకులు చేసిన కృషిని ఒక్కసారి 
పునశ్చరణ చేయాలి. 1923లోనే వేమూరి విశ్వనాథ శర్మగారు ఆంధ్రపత్రిక సారస్వ్నతాను 
బంధంలో “వేమన కులము-కుటుంబము అనే వ్యాసం రాశారు. 1928లో రాళ్లపల్లి 
అనంతకృష్ణశర్మగారు తమ ఉపన్యాసాలలో “వేమన సంసార స్థితిగతులు' అనే అంశంమీద 
ఒక సుద్దీర్ణ సమాలోచనం చేశారు. ఇతర పరిశోధకులు చాలామటుకు రాళ్లపల్లి వారి 
బాటలోనే సాగారు. కొందరు కొంచెం కుదించారు. కొందరు చాలా సాగదీశారు. 
మొత్తంమీద అందరూ వేమనగారు ప్రభురెడ్డ కుటుంబంలో పుట్టి పెరిగినట్టు భావించారు. 
రాళ్ళపల్లివారి అంచనాలను 'కట్టె- కొట్టె-తచ్చె' అన్నట్టు క్లుప్తంగా కూడా చెప్పుకోవచ్చు. 

వేమనగారు కలవారి ఇంట పుట్టారు. గారాబంగా పెరిగారు. గాలి చదువు 
చదువుకొన్నారు. జులాయిగా తిరిగారు. వారకాంతలను మరిగారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళి 
చేసుకొన్నారు. పెళ్ళాం గయ్యాళి. ఆమెను వంచలేకపోయారు. అన్నదమ్ములతో 
వేరుపడ్డారు. ఇంటిలోన పోరు ఇంతింతకాకపోయినా సంసారం చేశారు. సంతానాన్ని 
కన్నారు. వాళ్లు తల్లిదండ్రి మీద దయలేని బిడ్డలు, వేమనగారు అప్పులపాలయ్యారు. 
లేమిని అనుభవించారు. సంసారంమీద _ విరక్తిపుట్టి సన్యసించారు. తత్త్వాన్ని 
తెలుసుకొనడానికి ఎందర్నోో ఆశ్రయించారు. అన్ని దర్శనాలను అవలోకించారు. తృప్తి 


ఎ 


వేమన, కడపసుబా కవులు 841 


కలగలేదు. తమ దారినే ఒక ప్రత్యీక తత్త్వాన్ని దేశసంచారం చేస్తూ శిష్యులకు ఉపదేశం 
చేశారు. వార్థక్యంలో కాలం చేశారు, 


ప్రపంచాన్ని ప్రజల కళ్ళకు కట్టీటట్టు చేయడమే కవితా లక్షణం. దీనికి భావనాశక్తి 
కావాలి. అందులోనూ స్వతంత్ర భావనాశక్తి అవసరం. ఈ సుగుణం తెలుగు 
కర్ణలందరిలో ఒక్క వేమనగారిలోనే కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ఆయన తమ 
సమకాలిక జీవితాన్ని, సాంఘిక న్యాయాలను, మతాలను, అభిమతాలను, - 
అంచెలంచెలుగా అయినప్పటికీ - సంపూర్ణంగా పరిశీలించారు. సమగ్రమైన అవగాహన 
ఏర్పరుచుకొన్నారు. తాము తెలుసుకొన్న సత్యాన్ని ప్రజలందరికీ ప్రబోధించారు. 


వేమనగారు గొప్ప తత్త్వవేత్తలే, ఆదర్శవంతమైన దార్శనికులే. విచారణ శక్తిగల 
విజ్ఞానులే. అయితే తత్త్వవేత్తా, దార్శనికుడూ, విజ్ఞానీ సంఘజీవులే. ఏ మానవుడికైనా 
సరల అతనికుండే ఉనికినిబట్టే అతని చైతన్యం 'ఉద్భవిస్తుందిగాని అతని చైతన్యాన్ని 
బట్టి ఉనికి ఉద్భవించదు. చైతన్యవంతులైన దార్శనికులు ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తారు. 
ప్రవక్తలు మాత్రమే ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. కొంతవరకూ కృతకృత్యు 
లవుతారు. వేమనగారు అభ్యుదయ ప్రవక్తలు. తమ దేశకాల పరిస్థితులవల్డా, తమ 
తనువులో పుట్టిన తత్త్వంవల్లా వేమనగారు ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు, 
కర్మకాండలూ, ధర్మశాస్త్రాలు చూసి, కాచి వడపోసి ఒక సిద్దాంతానికి వచ్చారు. దాన్ని 
సంసార యోగమన్నారు. అదే 'పనికట్టుకొని' ప్రచారం చేశారు. ఇదుంటే స్వర్గం 
అక్కరలేదన్నారు: 

““సుగుణవంతురాలు సుదతియై యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్పు 

స్వర్గ మేటికయ్య సంసారి కింకను విశ్వదాభిరామ వినురవేమ. (వే.సూ.ర. ౩39౦3) 


భార్య అనుకూలవతి అయితే, కొడుకులు గుణవంతులైతీ ఇంటిని మించిన స్వర్గం లేదు. 


““పోల్కిజూచి తెలిసి పూర్వాపరంబులు తడుపు గుడుపు నడుపు తత్తమెరిగి 
నడువ నేర్చినట్టి నరుడు గృహస్థుడు విశ్వదాభిరామ వినురవేమ. 
(బొను అకాడెమీ ప్రతి పుట 79 పద్యం 294) 


సమాజ జీవనంలో చాలా సామ్యాలున్నాయి. ఆ పోలికలను గుర్తించి సమన్వయం 
చేసుకొని జ్ఞానం యొక్క పూర్వాపరాలనూ, స్నానాదికాలైన శుచి శుభతలూ, 
భోజనాదికాలైన ఆహార నియమాలను, ఆచార వ్యవహారాదికాలైన జీవనప్రవర్షనల 
తత్వ్వాన్నీ తెలుసుకొని బతుకనేర్చినపుడే గృహస్తుడు: 
జాతి నీతి వేరు జన్మమ్ము లొకటి అరయ తిళ్లు వేరె ఆకలొకటి 
దర్శనములు వేరు దైవం బదొక్కటె విశ్వదాభిరామ వినురవేమ (వే.సూ.ర. 1585) 


భూమిమీద మనుషులంతా ఒకలాగే పుడతారు. జన్మలొక్కటే అయినా జనులు ఏ 
జాతిలో పుడితే ఆ జాతివారైపోతారు. జాతికో రకం నీతి ఉంటుంది. కూటి విషయంలో 
కులాచారాలు పాటించాలి. అందరికీ ఆకలొకటే అయినా ఆహార పదార్థాలలో 


842 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విభేదాలుంటాయి. ఆచారాన్ని అతిక్రమించిన వాడికి కులం పోతుంది. కులం పోతే కూడు 
పుట్టదు. కొన్ని కొన్ని కులాలు కొన్ని మతాలను అనుసరిస్తాయి. కొన్ని దైవాలనే 
పూజిస్తాయి. మత ధర్మాలను, తత్త్వ రహస్యాలనూ దర్శనాలు బోధిస్తాయి. హిందువుల 
లెక్క ప్రకారం అరు దర్శనాలున్నాయి. ఇన్ని దర్శనాలున్నా దైవం ఒక్కటే. జన్మలొక్కటే, 
ఆకలొక్కటే. దైవం ఒక్కటే అయినప్పుడు జనులంతా ఒక్కటిగా జీవించాలని వేమనగారి 
ఆకాంక్ష. దీనికి ఆహారం అడ్డం రాకూడదు: 


““ఉఊర్వివారి కెల్ల నొక్క కంచము బెట్టి పొత్తుగుడిపి కులము పొలయ చేసి 
తలను చేయిబెట్టి తగనమ్మ జెప్పరా విశ్వదాభిరామ వినురవేమ (వే.సూ.ర. 546) 


లోకమంతా ఒకటే కుటుంబం, లోకులంతా ఒక కుటుంబంలోని వ్యక్తులే. 
ఎవ్వరూ పంక్తి బాహ్యులు కారు. అందరూ ఒక్క కంచాన తింటే అన్ని అనర్జాలకూ 
హీతువైన కులభేదం రూపుమాసిపోతుంది. సఖ్యత ఉంటుంది. సమానత్వం 
ఏర్పడుతుంది. ఇది ఆరు దర్శనాలనుండిీ, ఆరు మతాలనుండీ, అన్నిశాస్రాలనుండీ 
వేమనగారు పిండిన సారం. 


మనకు ఆరు ఆస్తిక దర్శనాలూ, ఆరు నాస్తిక దర్శనాలూ ఉన్నాయి. వేదప్రామాణ్యాన్ని ' 
ఆస్తిక దర్శనాలు అంగీకరిస్తాయి. నాస్తిక దర్శనాలు ఎంతమాత్రం ఒప్పుకోవు. 


ఆస్తిక దర్శనాలు నాస్తేక దర్శనాలు 
1. న్యాయము 2. చార్వాకము 
2 వైశేషికము 2. సౌ తాంత్రికము 
3. వేదాంతము 3. వైభాషికము 
4. మీమాంస 4. యోగాచారము 
5. సాంఖ్యము 5. మాధ్యమికము 
6. యోగము 6. అర్హమతము 


ఆస్తిక దర్శనాలను అవలంబించి ఆరు మతాలు వర్ధిల్లాయి. 1. శ్రైవం,2. వైష్టవం, 
3. శాక్తం, 4. గాణూపత్యం, 5. సౌరం, 6. కాపాలికం అనే ఆరూ దేశంలో ఇప్పటికీ అంతో 
ఇంతో ప్రచారంలో ఉన్నవే. నాస్తిక దర్శనాలను ఆరు పేర్లతో పిలిచినా నిజానికి అవి 
మూడే. సౌత్రాంతికం, వైభాషికం, యోగాచారం, మాధ్యమికం అనేవి బొద్దమతంలోని 
విభేదాలు. బొద్దాన్ని సౌగత్యం అని కూడా పిలుస్తారు. అర్హమతమంటే జైనమన్నమాట. 
నాస్తిక దర్శనాలలో చార్వ్యాకం, బౌద్ధం, జైనం ఈ మూ ఉన్నాయి. వేమనగారు అస్తిక 
నాస్తిక దర్శనాలనీ పరిశీలించారు. స్ట పరిశీలనకు తగినంతా ఆయన చదువుకొన్నారా? 
కట్టమంచి రామలింగారెడ్డిగారి ప్రకారం వేమనగారికి పుస్తక జ్ఞానం ఇంచుమించు సున్న, 
వ్యాకరణము, ఛందస్సు, అలంకార శాస్త్రము మొదలగువానిలో నీతనికి శక్తి యెంత 
తక్కువో భక్తియు నంత తక్కువ." రాళ్ళపల్లివారి అంచనాను బట్టి “వేమన సామాన్యముగ 
వ్రాత చదువులు చక్కగా వచ్చువరకు కొన్నాళ్లు బడిపంతుల బెత్తపు దెబ్బలు తిని, 


1... కవిత్సతత్వ విచారము - పుట 5. 


వేమన, కడప సుబాకవులు 843 


తరువాత భారతము, రామాయణము, బసవపురాణము, శివపురాణము మొదలగు 
గంథములు పలుమారులు తండ్రిగారికి చదివి వినిపించి యుండును. పురాణములందలి 
కథలలో సామాన్యముగ నందరు నెరుగని కథల నీతడెరిగినట్లు అనేక పద్యములు 
తెల్పును”'”* వేమనగారిది శ్రుత పాండిత్యమని రాళ్లపల్లివారు నమ్ముతారు. 


“వేమన చిన్ననాటినుండి తమ యింటికి వచ్చి పోవుచుండు చదువరుల, కవుల 
సహవాసమున సంస్కారమును బొందినవాడు” అని శర్మగారు చెప్పారు. వావిళ్ళ 
వేంకటేశ్వర శాస్రులవారు చెప్పిన మాటలు వేరు. “వేమనకు వేదములయు, 
ఉపనిషత్తులయు జ్ఞానముగాని, తుదకు సంస్క ఫ్ర భాషా జ్ఞానముగాని లేదని కొందరు 
వచింతురు. వేమన పద్యములలో నుపనిషచ్చాయలు పెక్కు గోచరములగును. కావున 
ఈతనికి సంస్కృత భాషా జ్ఞానముండెనని యంగీకరింప తప్పదు” అని వారంటారు! 
ఒక్క ఉపనిషత్తులేకాదు, యోగశాస్త్రం, తంత్రశాస్త్రం మొదలైన గుప్తవిద్యలలోని శోకాల 
భావాలు కూడా వేమనగారికి తెలుసునని నేను రాసిన వేమనవేదం వ్యాఖ్యానంలో చాలా 
చోట్ల మూల శోకాలను ఉదాహరిస్తూ చెప్పాను. 


రాళ్ళపల్లివారు చెప్పినట్టు వేమనగారు బళ్ళో చదువుకొని ఉండవచ్చు. విలియం 
హావర్చు క్యాంబెల్‌ చెప్పినట్టు వేమనగారు చదువుకొన్న వీధిబడిలో బ్రాహ్మణుడో, 
భట్రాజో అయ్యవారుగా ఉంటాడు. క్యాంబెల్‌ ఈ సంగతి చెప్తూ హిందూ దేశములో 
ఒకటి రెండు శతాబ్బముల కాలము ప్రజల ఆచార వ్యవహారములలో గుర్తించ తగినంత 
మార్చును చూపించజాలదు.?” అన్నారు. వేమనగారి స్వస్థలాలనుకొన్న ప్రాంతాలలో 
పర్యటన చేస్తూ క్యాంబెల్‌ చూసిన వీధి బళో భట్రాజులు కూడా అయ్యవార్లుగా ఉండి 
ఉంటారు. వేమనగారు భట్రాజుల దగ్గర చదువుకొన్నారన్న ప్రతిపాదనవైపు నేను 
మొగ్గుతాను. వారికి ఎన్నో చాటువులూ, నీతిపద్యాలు కంఠతా వచ్చినట్టు చెప్పవచ్చు. 
నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకం, సకల నీతి కథా నిదానం మొదలైన పుస్తకాలలోని 
పద్యాలెన్నో వేమనగారికి వాచో విధేయాలని చెప్పడానికి ఆధారాలున్నాయి. 


జన్మతః వేమనగారు శైవులు. వారి కాలానికి రాయలసీమలో వీర్ణావం 
ప్రచారంలో ఉంది. సామాన్య ప్రజల కోసం వీర్షైవం ద్విపద కావ్యాలను 
ప్రోత్సహించింది. శతకాలు, యక్షగానాలు కూడా వీర్ణావ కవులు రచించారు. అయితే 
పామరులను కూడా ఆకట్టుకొనేది పాటలే. తాళ్లపాకవారి అధ్యాత్మ సంకీర్తనలలాగే శైవులు 
కూడా వ సంకీర్ణనలు రచించుకొన్నారు. తత్త్వాలు యాలలు చాలా ప్రచారంలో 
ఉండేవి. ఇప్పటికీ యాగంటివారి తత్వాలు తెలుగుదేశంలోని చాలా ప్రోంతాలలో 


వేమన 47 

అదే పుస్తకంలో - అదే పుట 

వేమన పద్యములు - వావిళ్ళ ప్రచురణ 1955 సంవత్సరపు ప్రతి. 
వేమన వెదం - ఆరుద 

వేమన - పాశ్చాత్యులు - మరుపూరివారి అనువాదం, పుట 73. 
వేమన - పాశ్చాత్యులు - పుట 78 


జీ ౮ wm మ ౪ గు 


844 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వినబడుతూనే ఉంటాయి. వేమనగారిమీద యాగంటివారి రచనల ప్రభావం చిన్నస్పుడు 
గట్టిగానే ఉండేది. 


వీర్షైవం బ్రాహ్మణాధిక్యతను అంగీకరింపదు. వేద ప్రామాణ్యాన్ని తృణీకరిస్తుంది. 
వీరైవంలో భక్తులకు జాతిభేదాలు లేవు. స్త్రీ పురుష విభేదాలూ లేవు. చదువు సంధ్యల 
అవసరం లేదు. పురిటిమైల, చావుమైల పాటించరు. వర్గవిభేదాలు లేవు. వర్ణ భేదాలనూ, 
వర్గ భేదాలనూ తొలగించి సమాజాన్ని సమూలంగా కూల్చివేసి సర్వులూ సమానులన్న 
ధర్మాన్ని ప్రతిష్టించుతూ నూతన వ్యవస్థను నిర్మించాలన్న ఉద్దేశంతో వీర్ణైవం ఆదిలో 
ఉద్యమంగా సాగింది. ఆర్థిక అసమానతలను, అవమానకరమైన జాతి కోదాలనూ తొలగించే 
మతం కనుక అగ్రవర్దాలవారికన్నా అడుగువర్లాలవారు, అట్టడుగు వృత్తులవారు ఈ 
మతంవైపు ఆకర్షితులయ్యారు. ఏ మతాన్నయినా గురువు బోధించాలి, విష్యుడు 
తెలుసుకోవాలి. ఇంటి దగ్గర నేర్చుకోగలిగినంత నేర్చుకున్నాక వేమనగారు తెలిసినవాళ్ళ 
దగ్గర నేర్చుకొనడానికి ప్రయత్నించారు. అస్వేషించారు. గొట్లెలు పదివేలు గుంపుగా 
ఉన్నా వాటిలో తన తల్లిదగ్గరకే కొదమ వెళ్లి చేరుతుంది. అలాగే భక్తుడు పరమ యోగిని 
తెలుసుకొని వెళ్లగలడు. వేమనగారు లంబికాశివయోగి అనే గురువును ఆశ్రయించి 
యోగవిద్యలు అభ్యసించారు. ఆయన నేర్చినదేమిటో, వీరు నేర్చుకున్నథేమిటోగాని 
అన్నిటిమీదా విరక్తి కలిగి సంచరించడం ' మొదలుపెట్టారు. సర్వం పరిత్యజించినవాడికి 
మానం కప్పుకోవాలనే అభిమానం, తాపత్రయం ఉండదు. పెట్టుకొన్న కౌపీనం ఊడినా 
వేమనగారు పట్టించుకోలేదు. అయితే లోకం ఊరుకుంటుందా? “గోచి ఊడెననుచు 
కోతాటలాడించి వెర్రియోగి నూరువెడల' గొట్టారు. “తల్లిగర్భమందు తాబుట్టినప్పుడు 
మొదల బట్టలేదు, తుదను లేదు. నడుమ బట్ట గట్ట నగుబాటుకాదొకో” అని వేమనగారు 
నవ్వుకొన్నారు. తాను నవ్యుకొనడమే కాదు. లోకులను నవ్విస్తూ హితోపదేశం 
చేయాలని అనుకొన్నారు. మత విద్వేషాలతో, కులభిదాలతో, మూఢాచారాలతో 
గబ్బుకంపు కొడుతున్న సంఘాన్ని కడగడానికి ఒక రేవు పెట్టారు. శైవులను, వైష్ణవులను, 
వాళ్లలో ఉన్న చెడ్డను సరిసమానంగా నిందించారు. అష్టాదశవర్గాలలో ఏ ఒక్కరినీ 
ఊరుకోలేదు. పరమలోభులను, కల్లయోగులను పట్టుకొని తిట్టారు. పాపపుణ్యాలంటే 
ఏమిటో వివరించారు. 'పాపమనగ వేర పరడేశమున లేదు తాను చేయుపనుల 
దగిలియుండు' అని బోధపరిచారు. 


వర్ణాశ్రమ ధర్మాలను, తరతరాల ఆచారాలను ఎవరేనా ఎదిరిస్తే వాటివల్ల లాభాలు 
పౌందుతున్నవాళ్లు సహజంగా నొచ్చుకొంటారు. కర్రపుచ్చుకుంటారు. అటువంటి 
స్వార్థపరులను ఎదిరించడానికి వేమనగారు హాస్యాన్నే ఆయుధంగా ధరించారు. మన 
సాహిత్యంలో హాస్యమంటే ఆ రోజులలో ముతక సామెతలూ, మోటుమాటలే. 
వేమనగారి హాస్యం కూడా ఆదిలో పనసతొక్కంత పెళుసుగానే ఉండేది. అది రానురాను 
పనసతొనలంత తియ్యగా కమ్మగా మారింది. 


8. మలిరాయల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 


వేమన, కడప సుబాకవులు | 845 


వేదవిద్యలు చదువుకొన్నవాళ్లూ, ఉపనయనం చేసుకొన్నవాళ్లూ వేమనగారిని 
పట్టుకొని చదువులేనివాడివనీ, ఆర్డవిద్యలకు అర్హతలేనివాడవనీ నిందించారు. ఒడుగు 
చేసుకొనకపోతీ బ్రాహ్మణుడు శూద్రునితో లెక్క. ఒడుగు చేసుకొంటే తప్పించి 
వేదాధ్యయనానికి వీలులేదు. బ్రాహ్మణులను వారి వేలుతోనే వేమనగారు నొక్కేశారు. 
బ్రాహ్మణ కాంతలకు ఉపనయన సంస్కారం లేదు. 'తల్లి శూద్రురాలు తానెట్లు బాపడొ' 
అని వెక్కిరించారు. “పుస్తకములు చదువ పొందునా మోక్షంబు' అని తెలియజేశారు. 
యోగుల దృష్టిలో ఇతర విద్యలు అసలు విద్యలు కావు. 'వేదవిద్యలెల్ల వేశ్యలవంటివి. 
గుప్త విద్యయొకటె కులకాంతవంటిది.' ఈ విద్యలోని సారాన్ని గుట్టుగా బోధించడానికే 
వేమనగారు దేశమంతటా సంచరించారు. ఎవరేది ప్రశ్నించినా చిన్న పద్యంలో పెద్ద 
జవాబు యిచ్చేవారు. ఎవరికేది చెప్పాలనుకొన్నా అచ్చుతెలుగు ఆటవెలది ద్వారా 
ఆదేశించేవారు. 


ఏది కులమునీకునేది స్థలంబురా పాదుకొనుము మదిని బక్వమెరిగి 
యాచరించు వాని నవలీల ముట్టరా విశ్వదాభిరామ వినురవేమ 
(వేమన సూక్తి రత్నాకరం - 740) 


ఎదుటనున్న శిష్యుణ్ణి చూసో, లేక తమ్ముతాము ఉద్దేశించుకొనో వేమనగారు ఈ 
పద్యం చెప్పారు. పరిపక్చమైన మనసుకు కులంగాని, స్థలంగాని అనవసరం. అయినా 
మనిషన్నవాడు భారతీయ సమాజంలో ఏదో ఒక కులంలో పుడతాడు; ఏదో ఒక 
స్థలంలో పెరుగుతాడు. పుట్టిన కులాన్ని బట్టీ, పెరిగిన స్థలాన్ని బట్టీ ఒక వ్యక్తి చైతన్యం 
ఎదగవచ్చు లేదా కుదించుకుపోవచ్చు. సంస్కారవంతమైన వాతావరణంలో పెరిగినవాళ్లు 
సమగ్రమైన చైతన్యపు రూపురేఖలు సంతరించుకొంటారు. వేమనగారు కులాలకూ, 
స్థలాలకూ అతీతులైన విశ్చకుటుంబి. అయినా వారు ఎక్కడ పుట్టారు? ఏ కులంలో 
పుట్టారు? ఎలా పెరిగారు? ఎలా ఎదిగారు? మొదలైన ప్రశ్నలు చరిత్రకారులు 
వేసుకోకతప్పదు - వేమనగారి వంటి చాటుకవులు చెప్పిన అనేకానేక పద్యాలలోనుంచి 
వారి జీవిత పోషాలనూ, ఊరు, నాడూ, కులమూ, కుటుంబమూ మొదలైన వాటి 
వివరాలను సేకరించాలి. ఒక పద్యంలో వేమనగారు తమ చిరునామాను స్పష్టపరచారని 
పరిశోధకులు భావిస్తున్నారు. 


ఊరుకొండవీడు ఉనికి పక్చిమవీధి మూగసీతకెల్ల మొదటియిల్లు 
యరసి చూడ నదిముక్తి మార్గమే విశ్వదాభిరామ వినురవేమ (0-174వ 467) 


ఈ పద్యంవల్ల వేమనగారు కొండవీడుకు సంబంధించినవారనీ ఆ ఊళో పశ్చిమ 
వీధిలో వారిల్లుందనీ భావిస్తే అది పొరపాటుగా కనిపించకపోవచ్చు. ఈ పద్యాన్ని బ్రౌను 
దొరగారు 1824లో నవంబరు మాసంలోనే గుర్పించారు. వారు వ్రాయించిన ప్రతులలో 
ఇది కనబడుతుంది. అయితీ ఈ పద్యం బ్రౌను దొరగాను తాము అచ్చువేసిన వేమన 
పద్యాల సంకలనంలో 1829లోగానీ, 1839లోగాని చేర్చలేదు. ఈ పద్యంలో ఏదో 
గూఢార్థం ఉందని, ఆ గూఢార్థం ఏమిటో నికరంగా తీలేదాకా ఈ పద్యాన్ని 


846 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అచ్చువేయకూడదని ఆయన భావించి ఉంటారు. ఈ పద్యానికి ఆయన ఇలాగ ఇంగ్లీషులో 
వివరణ ఇచ్చారు. 


The village of our body in which the deity dwells is Hill Town (the head); hts is 
in back street (the spine). There in silence 5 the first house. We gaze and continually 
view it, this ls the road of beatitude. (D-1774 Verse 46) 


బ్రౌను దొరగారి ఆంగ్ల వివరణలున్న ఈ కాగితం ప్రతిని ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య 
అకాడమీవారు 1967లో ప్రచురించారు. అయితే ఈ పద్యం ఇతర ముద్రిత ప్రతులలో 
చాలాకాలం కిందటే చోటు చేసుకొంది. 1913లో రాయవరపు పూర్ణయాచారి 
సంకలనం, వేమన సూక్తిరత్నాకరం అచ్చుపడింది. దీనిని బందరు ప్రతి అని పరిశోధకులు 
పేర్కొంటారు. అందులో ఈ పద్యం ఇలా ఉంది. 


ఊరుకొండవీడు నునికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటిఇల్లు 
అరసిచూడ బయలునదె ముక్తి శివుడయా విశ్వదాభిరామ వినురవేమ 
(వే.సూ.ర, 569) 


బందరు ప్రతిలో కనబడే ఈ పద్యం బ్రౌను దొరగారి సంకలనాలో ఇదే పాఠంతో 
ఉంది (0. 1769 ప. 171). ఇది చాలా ఊహాగానాలకు ఆస్కారమైైంది. కొండవీడు అనే 
ఊరి పిరేకాక మూగచింతపల్లె అనే గ్రామం కూడా ఈ పాఠంవల్ల తెలియవస్తుంది. 
వేమనగారి పూర్వీకులు మూగచింతపల్లెలో ఉండేవారనీ, ఎప్పుడో కొండవీడు వలసవెళ్ళి 
అక్కడ పడమటి వీధిలో స్థిరపడ్డారనీ ఈ పద్యంవల్ల పూర్వ పరిశోధకులు భావించారు. 
అంతేకాదు అధునిక పరిశోధకులు ఒక అడుగు ముందుకెళ్ళి “కొండవీటి పశ్చిమ 
వీధిలోని బయలు (మైదానం)లో శివాలయం ఉండి ఉంటుంది. ఆ దాపుననే వేమన 
నివసించే యిల్లు. ఇంటి చిరునామాకు వివరాలు చెప్పే పద్ధతి ఇది” అని చాటుతున్నారు.” 

వేమనగారు ఈ పద్యంలో స్వకీయమైన సాకీను విశదపరుస్తున్నారని భావిస్తే 
ఇందులోని కొండవీడు అనే మాట పట్ల ఎవరికీ పేచీ ఉండదు. ఇది సుప్రసిద్ధమైన 

చారిత్రాత్మక స్థలం. పోతే రెండో పాదంలోని 'మూగచింతపల్లె' ఎక్కడుంది? 

ఈ పద్యానికి లెక్కలేనన్ని పాఠాంతరాలు, దీక్కుమాలినన్ని అంతరార్థాలూ 

కనబడతాయి. వాటిని డాక్టర్‌ గోపి బేరీజు వేశారు. 


1. మూగచింతపల్లి మొదటి ఇల్లు (D-1723-504) 
2. ఊరుకొండపల్లె ఉనికి పశ్చిమ వీధి 
మూకచింతపల్ల మొదటి యిల్లు 


ఆత్మరాకపోక అదియె పోతత్త్వంబు (D-1725-646) 
3. మూల చింత కడకు ముందరిల్లు 
అరశి చూడ బయలు ఆడనె శివుడుండు (D-1727-324) 


9. డాక్టర్‌ ఎన్‌. గోపీ ' ప్రజాకవి వేమన' పుట 112. 


వేమన, కడప సుబాకవులు 847 


4. మూగసీత కెల్ల మొదటివీర' 
అరకి చూడనది ముక్టిమార్గమో (D-1773-5-900) 


బ్రౌను వ్రాత ప్రతులలో ఈ పాఠ్యాంతరాలుకాక, వావిళ్ళవారు ప్రకటించిన ఒక పద్య 
సంకలనంలో ఈ పద్యం ఇలాగ రూపాంతరం చెందింది. 


ఊరు కొండవీడు నునికి పశ్చిమవీధి మూగచింతలెల్ల మొదటియిల్లు 
వడ్డె రెడ్డికుల మదేమని ఆల్పుదు విశ్చదాఖీరామ వినురవేమ 
(వావిళ్ల (1955) ప. 1034) 


ఈ పాఠాంతరాలన్నీ ఇలా ఉండగా ఇటీవల పారిస్‌ ప్రతి నకళ్లు మన దేశానికి వచ్చాయి. 
ఈ ప్రతిని 1730లో సంజీవనాథస్వామి అనే జసూటు ఫాదిరీ పారిస్‌ నగరానికి 
పంపించారు. ఈ ప్రతిలో ఉన్న పాఠం కొంచెం ప్రాచీనం కాబట్టి దీనిని విశ్ళసించవలసిన 
అవసరం ఉంటుంది. అందులో ఈ పద్యం ఇలా ఉంది. 


విడు కొండ్డ విడు విధి పంచ్చమహా విధి మొలక చింత్తలలొన మొదటి యిల్లు 
వెర్రి వెమననంగ వెదాంత వెత్తరా విశ్శదాభిరామ వినురా వేమ 


ఆనాటి లేఖన పద్ధతులను బోధపర్చుకొని లేఖక దోషాలను పరిహరించి మా త్రాధిక్యతను 
తొలగించి పరిష్కరించితే ఈ పద్యం ఇలాగ చదువుకోవచ్చు. 


వీడు కొండ వీడు పశ్చిమ వీధి మొలక చింతలోన మొదటి యిల్లు 
వెర్రి వేమననగ వేదాంత వేత్తరా విశ్చదాఖిరామ వినుర వేమ 


ఈ పద్యం మూడవపాదంలోని పాఠాంతరం అన్నిటికన్నా విభిన్నంగా విలక్షణంగా 
ఉంది. ఇందులో కుల ప్రసక్తిగాని, బయలుగాని, శివుడుగాని ముక్తిమార్గంగానీ లేవు. ఇది 
కేవలం వేమనగారి ప్రశస్తి. ఆయన తమ్ము తాము వెర్రి వేమన అని పిలుచుకొనడం కూడా 
కనబడుతుంది. ఈ ముచ్చట ఇతర వేమన పద్యాలలో కూడా ఉంది. ఉదాహరణకు 


సిగ్గు గల దటండ్రు సృష్టిలోపలివారు వెర్రి వేమన గనివెరగువారు 
తమకు గల్లు సిగ్గు దైవమే యెరుగురా విశ్వదాభిరామ వినుర వేమ 
(వే.సూ.ర. 3895) 
ఈ 'వెర్రివేమన' అనే పాఠాంతరం వల్ల ఈ పద్యంలో “చిరునామాకు వివరాలు 
చెప్పే పద్దతి' లేదనుకోవాలి. రెండోపాదంలో మూగచింతపల్లె కూడా లేదు. “మొలక ' 
చింత అని ఉంది. ఇతర పాఠాంతరాలలో 'మూగసేత, 'మూగ చింత అనే ప్రయోగాలు 
కనబడతాయి. చింత అనే పదం వేమనగారు తాత్త్విక చింతనకు పర్యాయపదంగా 
చాలాసార్లు వాడారు. 'చింతలోనచింతి చిన్మయంబు' (వే.సూ. ౮.3806). 'చింతదీర్చి చూడ 
చిన్మయ జ్యోతి (వే.సూ.ర. 3809). ఒక కవి స్వస్థలాన్ని, అందులోనూ వేమనగారి వంటి 
చాటుకవి ఉనికిపట్టును నిర్ణయించేటప్పుడు కేవలం ఒక పద్యాన్ని పట్టుకొని 
ప్రాకులాడడం అంత సముచితం కాదు. వేమనగారు తమ పద్యాలన్నింటిలోనూ వాడిన 
స్థలనామాలను పరిశీలించితి. కొంత లాభసాటిగా ఉండవచ్చు. వేమన సూక్తి 


848 


రత్నాకరంలోనూ, బౌను అకాడమీ ప్రతిలోనూ కనిపించే స్థలనామాలను అకారాదిగా 
పొందుపరుస్తున్నాను. కుండలీకరణాలో ఉత్తసంఖ్య ఇస్తే అది వేమన సూక్తి 
రత్నాకరంలోని పద్య సంఖ్యను సూచిస్తుంది. అడే (గ్రంథంలో వచనంలోనూ ఇతర 


సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఛందంలోనూ స్థలం నామాలు వస్తే ఆ సంగతి కూడా తెలియపరిచాను. 


OF be ME POD స 


ఉదయపర్వతం: (777) 
కంబము: (930) ఇది ఊరిపేరేనా? 
కటారు పల్లె: (887) 
కదిరి: (887) అచ్చు తప్పు “కదిలి అని ఉంది. 
కనక నగరం: (892) 
కనక పర్వతం: (893) 
కాంచి: (1107); (1262లో గరుడసేవ) 
కాశి, (352); 1097 నుండి 1110 దాకా 
పధ్నాలుగు పద్యాలలో కాశీయాత్ర నిష్ఫలమని చెప్పారు). 
(1172); (1485); (1943); 1944; 1948; (2201, 3929). 
కులగిరి: (మలయా్రి) - 1707 (అకాడమీ) 620 
కొంకణం: (1172); (ఆకాడమి 819) 
కొండవీడు: 390 వచనం; 474 వచనం; 
(569) కొండవీటి అభిరామయ్య; 
పీరు (2123 చంపకమాల) 
(2807 సీస పద్యం) 
కైలాసం: (1847); (2759); (2760) 
గంగ: (1232); (1234); (1235) 
గండికోట: (1247) 
గయ: (1107); (1232) 
దోదావరి: (298); (1944) 
తిరుపతి: (1943) 
తిరుపతులు: (1919), దివ్య తిరుపతుల సూచన. 
తిరుమల: (1944) : 
నందిదుర్గం: (397), (2155) నిటలదుర్గం అనే ప్రయోగాలు 
చాలా ఉన్నాయి. 
పర్వతము: (శ్రీశైలం); (165); (419); (3369); (అకాడమీ 965) 
ప్రయాగి: (1107) 
బదరి: (3929) 
మక్కా: (2879) 
మధుర: (1107) 


వేమన, కడపసుబా కవులు 849 


26. మూగచింతల: (390 వచనం); (569) 
27. మోపిదేవి (గుడి): (3116) 

28. మేరు శిఖరము: (524) 

29. రంగధామము: (అకాడెమీ 877) 

30. రామనాథం: (అకాడమీ 819) 

31. వారణాసి: (1383(; (3468) 

32. వింధ్య: (2151) 

33. సేతువు: (1107); (1512); (3929) 


లెక్కకు ముప్పది మూడు స్థలనామాలు వేమనగారి పద్యాలలో కనబడుతున్నా, 
కాన, వారణాసి, ఒకటే కనుక, ఛందస్సుకోసం విడివిడిగా వాడారు. కనుక వెరసి 
ముప్పయి రెండు స్థలనామాలే అని చెప్పాలి. వేమనగారి స్థల నిర్ణయం చేసేటప్పుడు 
వింధ్యనూ, దానికి ఉత్తరాన ఉన్న వాటిని మినహాయించాలి. కనకనగరం, కనక పర్వతం, 
కాశి, వారణాసి, కైలాసం, గంగ, గయ, ప్రయాగ, బదరి, మేరు శిఖరం, వింద్య అనే 
పదినామాలూ పరిగణనలోనికి తీసుకోనక్కర్లిదు. అలాగే మక్కా కూడా మన 
పరిధిలోనికి రాదు. అంటే ముప్పయి రెండు స్థలనామాలో పదకొండు 
లెక్కించనక్కర్లేదన్నమాట. మిగతా ఇరవైయొక్క స్థలనామాలు మాత్రమే పరికీలిస్తే 
చాలునన్నమాట. 


1. ఉదయ పర్వతం అంటే ఉదయగిరీ అని అర్థం చెప్పుకొంటే అది నెల్లూరు 
సీమలోని సుప్రసిద్ధ దుర్గం. 2. కంబం రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఉన్న 
తాలూకా కేంద్రం. 'కంబం అనే ప్రథమావయంగల గ్రామనామాలు నెల్లూరు, చిత్తూరు, 
అనంతపురం జిల్లాలలో కూడా కనబడతాయి. ౩. కటారుపల్లె అనంతపురం జిల్లా కదిరి 
తాలూకాలో ఉంది. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరు తాలూకాలో ఒక కటార్లపల్లె 
ఉంది. 4. కదిరి అనంతపురం జిల్లాలోని తాలూకా కేంద్రం. 5. కాంచీపురం సుప్రసిద్ధమైన 
పురాతన క్షేత్రం. పల్లవుల రాజధాని. రాయలసీమకు చేరువలోనే ఉంది. తమిళనాడులో 
ఉన్నా తెలుగువాళ్ళకు సంబంధమున్న స్థలం. 6. కొండవీడు కూడా సుప్రసిద్ధమైన దుర్గం. 
గుంటూరు జిల్లా నరసారావుపేటలో ఉంది. 7. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు 
తోలూకాలో ఉంది. 8. తిరుపతి, తిరుమలలు చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రసిద్ధ 
పుణ్యక్షేత్రాలు. 9. నందిదుర్గం అనే మాటలో నందికొండను సూచిస్తున్నారనుకొంటే ఇది 
నల్గొండ జిల్లాలో ఇప్పుడుంది. గుంటూరు జిల్లాలో కృష్ణకు అద్ధరిని ఉన్న స్థలం ఇది. 
10. “మూగచింతల' గ్రామాలు కనీసం మూడు కనబడుతున్నాయి. ఒకటి చిత్తూరు జిల్లా 
వాయల్పాడు తాలూకాలో ఉంది. మిగతావి నెల్లూరు బిల్లా కందుకూరు తాలూకాలో 
పొదిలి డివిజన్‌లోనూ ఉన్నాయి. మూగచింతన పల్లె అనే గ్రామం చిత్తూరు జిల్లా 
చంద్రగిరి తాలూకాలో ఉంది. 11. మోపిదేవి కృష్ణా జిల్లా దివి తాలూకాలో ఉంది. 


ముట్టు చాకలికిని మును మంగలికి నంటు కురులు మోపి దేవి గుడికి చేరు 
మొక్కులన్ని చేరు మొగి విశ్వకర్మకు విశ్వదాభిరామ వినురవేమ (వే.సూ.ర. 311) 


850 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పై పద్యంలోని మోపిదేవి గుడి దివిసీమలోనిదే అని వేమనగారు భావించారో లేదో 
తెలియదు. మోపిదేవిలో నేటికీ ఏటేటా పెద్దపెట్టున సుబ్రహ్మణ్యస్వామి ఉత్సవాలు 
జరుగుతాయని విన్నాను. అక్కడ తలనీలాలు కూడా మొక్కుకొన్నవాళ్ళు ఇస్తారట. ఈ 
పద్యం పూర్ణ పరిశోధకుల దృష్టిలో పడలేదు. శ్రీ శైలాన్ని శైవులు పర్వతం అన్న 
పేరుతోనే పేర్కొంటారు. వేమనగారూ అదే చేశారు. ఇది అత్యంత ప్రాచీన క్షేత్రం. శైవుల 
యాత్రాస్థలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. 


ఈ పన్నెండే వేమనగారి పద్యాలలోగానీ, వారి పేరున చలామణీ ' అయే 
పడా లగా. కనిపించే తెలుగు గ్రామనామాలు. స్థలనామాలలో గోదావరి కూడా 
ఉంది గాని ఏ ప్రదేశంలో, ఏ ఊరి దగ్గర దోదావరిని వారు పేర్కొన్నారో తెలియదు. 
ఇకపోతే మధుర, రంగధామం (శ్రీరంగం). రామనాధం, ' సేతువూ తమిళనాడులో 
ఉన్నాయి. ఛత్రపతి వివా జీ రాజ్యాన్ని వేమనగారి కాలంలో కొంకణం అని పిలిచేవారు. 
ఉత్తరాన గోదావరి నుండి దక్షిణాన సేతువు దాకా, తూర్పున దివిసీమలోని మోపిదేవి 
తండి పక్సిమాన కొంకణం దాకా వేమనగారు పర్యటించిన విస్తృత దేశమని చెప్పవచ్చు. 


ఇలాగ ప్రత్యీకంగా ఊర్లను పేర్కొన్న పద్యాలను గుర్తించి వేమనశారు తిరిగిన 
ప్రదేశాలను గుర్తించవచ్చు. వారు తమిళదేశంలో తంజావూరు ప్రాంతాలకు కూడా 
వెళ్లినట్టు ప్రతీతి. అరవవాళ్ల ఆచార వ్యవహారాలు వారికి బాగా తెలుసు. తెలుగువాళ్లలో 
మేనరికం ఎంత అభిలషణీయమో అరవవాళ్ళలో అంత నిషిద్ధం. ఒక పద్యంలో 
వేమనగారు ఇలా చెప్పారు: 


మేనమామవిడ్డ మెరసి పెళ్ళామాయె - అరవలందు చెల్లెలాయె నదియు 
వలసిన పుణ్యంబు, వలదన్న దోషంబు - విశ్వదాభిరామ వినుర వేమ. 
(ఓ.ల. 13-4-10) 


దక్షిణాదిన గల రెడ్లందరూ ఒకనాడు మాతృస్వామ్యంగల ద్రావిడ జాతులకు 
చెందినవాళ్ళీ, మేనరికం మూత వస్ట్రమాన్టనికి నిదర్శనం. రెడ్డలో మేనరికముంది. 
ఇల్లరికముంది. ఏ ఏ సీమ నుంచి ఏ సీమకు వలస వెళ్ళినా ఈ ఆచారాలు మారవు. 


వేమనగారి పూర్వులు గండికోటకు వలసకెళ్ళాక వారు గండికోట రెడ్లుతో 
కలిశారేమో తెలియదు. అయితే ఒకటిమటుకు వాస్తవం. గండికోటరెడ్లే వలసవెళ్ళి 
దక్షిణాదిన మధుర, తిరునల్వేలి జిల్లాలో స్థిరపడ్డారు." వేమనగారికి తమిళనాడులో 
పరిచయముంది. అక్కడ సంచరించారు. గండికోట రెడ్డతో సంబంధం ఉండడం వల్లగానీ, 
లేక వారు గండికోట రెడ్డే కావడం వల్లగానీ ఇది సంభవించిందేమో. 

వేమనగారు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి, ఏ దేశాలో తిరిగినా కడసారి కడప జిల్లా 
పామూరు వద్ద కొండలో ప్రవేశించారని లోకులు చెప్పుకుంటారు. కదిరి పరగణా 
కటార్లపల్లెలో వారి సమాధి ఉంది. ఏటేటా అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. 
వేమన్నగారి శిష్యపరంపరలోని వారమని కొందరు బక్క గుర్రాలక్కి ఊరేగుతారు. జీవి 
10. Edgar Thurston - Castes and Tribes of South India ౪01.0 P.227 and ౧.246 


వేమన, కడప సుబాకవులు 851 


జీవిని చంపడం పాపమని బోధించిన వేమనగారి విగ్రహం ముందు పూర్ణం వేటపోతులను 
బలివేసివారు. ఇప్పటికీ చేస్తున్నారేమో తెలియదు. విశాఖపట్నం జిల్లాలో 'గాంధీ 
అమ్మోరు'కు కోడిపెట్టలను బలివేయడం ఈ శతాబ్దంలో జరిగిన విడ్డూరమే! 

వేమన్నగారు ఎక్కడివారో తేల్చడం సులభమేగాని ఎప్పటివారో చెప్పడం చాలా 
పరిశోధనతో కూడుకొన్న పని. వేమన్నగారి పద్యాలను పట్టించుకొని ఎక్కడలేని 
వ్రాతప్రతులూ తెప్పించి ఎంతో పరిశోధన చేసిన బ్రౌనుదొరగారు క్రీశ 17వ శతాబ్దం 
ఆరంభంలో వేమన్నగారు ఉన్నట్లు భావించారు. అయితే తాము వ్రాసిపెట్టుకొన్న 
సంపుటాలలో వేమనగారు 1652లో జన్మించినట్టు, 1725 ప్రాంతాలలో సిద్ధిపొందినట్టు 
నోటు చేసుకొన్నారు. ఈ సంవత్సరాలను బ్రౌనుదొరగారు పరిష్కరించిన సంకలనాన్ని 
ప్రకటించినవాళ్లు స్పష్టపరచలేదు. అందుచేత మన పరిశోధకులు తలొకరూ తలొకవిధంగా 
అంచనా వేశారు. వాటి వివరాలు చూడండి : 


1. వంగూరి సుబ్బారావుగారు 1412-1480 శతకకవుల చరిత్ర పు. 108 

2. శేషా ద్రిరమణకవులు 1460-1600 వావిళ్ళ ప్రచురణ పు. 68 

3. వేదం వెంకటకృష్ణశర్మగారు 1565-1625 శతక వాబ్బయసర్వస్వం 141 

4. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు 1650 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1926 

4. బండారు తమ్మయ్యగారు 1625-1725 ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1926 

6. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు 1700-? వేమన పుట 40 : 

వేమనగారు 1600-1752 మధ్య ఎప్పుడో ఉన్నట్టు సురవరం ప్రతాపరెడ్డిగారు 
రాశారని ఇటీవలనే నాకు తెలిసినది. ఈ పండితులందరిలో ఒక్క బండారు తమ్మయ్యగారే 


బ్రౌను దొరగారి అముద్రిత నిర్ణయానికి దగ్గరో ఉన్నారు. నాకూ ఇదే అమోదకరం. దానికి 
కారణాలున్నాయి. 


అబే దుబాయ్‌ అనే పరాసు ఫాదిరీ దక్షిణ భారతదేశంలో 1792 నుండి 1823 దాకా 
పర్యటనం చేశాడు. “హిందువుల ఆచారాలు' అనే గ్రుథం' రాశాడు. అందులో వేమనగారి 
గురించి చెప్పాడు. 1808లో రచించిన ఈ గ్రంథంలో పదిహేడో శతాబ్ది చివరి భాగంలో 
వేమనగారు ఉండేవారని నిర్ధారణమైనట్టు చెప్పాడు. అంటే క్రీశ 1650 ప్రాంతాల 
తర్యాతనన్నమాట.! ఇది వినికిడి వల్ల రాసిన సంగతీ గాని వాస్తవానికి దగ్గరో ఉంది. 


క్రీశ 1715లో తొలిసారిగా రాయలసీమలో తెలుగువారు శైస్తవ మతంలో చేరారు. 

వారికి గురువైన జెసూట్‌ ఫాదిరీ సంజీవనాధ స్వామి అనే పేరుతో ప్రచారం చేసే ఫాదర్‌ లీగాక్‌, 

ఈయన మతంలో చేరిన వారి దగ్గర ఉండే హిందూ గ్రంథాలను సేకరించి 1730లో పారిస్‌ 

నగరంలో ఉండే ఖ్రెంచి రాజుగారి గ్రంథాలయానికి పంపించాడు.!* ఈ గ్రంథాలలో 

11. ఓ.లై. 90.1773 - వేమనపద్యూలు 1వ భాగంలో మరణకాలం, నాలుగోభాగంలో జననకాలం నోట్‌ 
చేశారు. 


12. Abbe J.A. Dubois - Hindu Manners 3rd Edition 50.2745 
13. జర్నల్‌ అఫ్‌ బోంబే హిస్తారికల్‌ సాసైటీ - 4వ సంపుటి (1941) - పుటలు. 85-87. 


852 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వేమనగారి పద్యాల సంకలనం ఉంది. ఇందులో మూడువందల పైచిలుకు పద్యాలున్నాయి. 
వేమనగారి పద్య సంకలనాలలో ఇది ప్రాచీనతమ ప్రతి అని భావించవచ్చు. 1730 నాటికే 
వేమనగారి చాటువులు ప్రచారంలో ఉండడమే కాక తాటాకులకు ఎక్కాయి. 


ఏ సాహితీపరుడైనా వేమనగారి వంటి ప్రతిభావంతుల వల్ల ప్రభావితులు కాక 
తప్పదు. ప్రస్తుతించక తప్పదు. అనుకరణ అత్యుత్తమ ప్రశంస అంటారు. మన 
సాహిత్యంలో చెప్పుకోదగ్గ కవులెవరెవరు వేమనగారిని అనుకరించారో చూద్దాం. 


కూచిమంచి తిమ్మయ్యగారు సుప్రసిద్ధులు. కవిసార్వభౌమ బిరుదాంకితులు, 
లాక్షణికులు. బహుకావ్యాకర్తలు. ఆయన 1715 నాటికే రుక్మిణీ పరిణయం అనే కావ్యం 
మొదలుపెట్టారు. 1720 ప్రాంతాలలో రాజశేఖర విలాసం అనే కావ్యం చెప్పారు. అందులో 
వేమనగారిని ఒకటి కాదు రండు పద్యాలలో అనుకరించారు. 'కామిగాకమోక్షగామి 
'గాడు' అన్న పద్యపాదం వేమనగారి పద్యాలలో బాగా ప్రాచుర్యం పొందింది. దీనిని 
కూచిమంచి తిమ్మయ్యగారు ఎలాగ వాడుకొన్నదీ చూడండి: 


కోరియాచార్యు భామిని గూడినట్టి వైరవాప్షుడు మిక్కిలి కామగాడె 
కామి గాకున్న యట్టి యస లితుడెవడు? కామిగాడేని నిర్వాణ కామి యగునె? 
(రాజశేఖర, 3-110) 


ఈ పద్యం ఆటవెలదిలో' కాక తేటగీతిలో చెప్పడం గమనించదగ్గ విషయం. అయితే 
కూచిమంచి తిమ్మయ్యగారు ఆటవెలదిలో కూడా వేమనగారి భావాలను అనుకరించక 
పోలేదు. రాజశేఖరవిలాసంలోనే ఈ పద్యం వినండి : 


ధనము గల్లియుండ ధర్మంబు సేయక యెన్ననదియు బరులకొదవుగాదె 
తేటులెల్ల గూడి తేనియ గూర్చిన నొరుల కబ్బినట్లు లెరుగు కొనిన 
(రాజశేఖర - 1-87) 


ఇందులోని భావాలేకాక కొన్ని మాటలు కూడా వేమనగారి పద్యంలోనివే కావడం 
గమనార్హం. 


ధనము కూడబెట్టి ధర్మంబు సేయక తాను దినక లెస్స దాచు గాక 
తేనె నీగ కూర్చి తెరువరి కీయదా విశ్వదాభిరామ వినురవేమ 
(బ్రాను 1839) పుట 19 పద్యం 129) 
వేమనగారి పద్యంలో పొదుపు ఉంటుంది. అదే భావాన్ని ఇతరులు నాలుగు 
పాదాలోకి సాగదీయాలి. కూచిమంచి తిమ్మయ్యగారు అదే చేశారు. 
వ్రాత వెంటగాని వరమీదు దైవంబు సీత కొలదిగాని వ్రాతకాదు 
వాత కజుడు కర్ణ సీతకు దా కర్త విశ్ళదాభిరామ వినుర వేమ 
(బ్రాను 1839 - పుట 160ప 205) 
ఇది వేమనగారి సుప్రసిద్ధ పద్యం. - దీనిని కనుమర్షి అబ్బయ్య అనుకరించాడు. ఉష 
కలలోకన్న చిన్నవాడెవడో తీల్చుకొనడానికి చిత్రలేఖ వివిధ రాకుమూరుల చిత్రపటాలు 


వేమన, కడప సుబాకవులు 853 


గీస్తుంది. ఆ సందర్భంలో వేమనగారి పద్యాన్నే తీసుకొని చమత్కరిస్తూ అబ్బయ్య 
అనిరుద్ధ చరిత్రలో ఇలా పద్యం చెప్పాడు: 


“వ్రాతకజుడు గర్భ సేతకు దా గర్హ యనుటకిది విరోధమైననేమి 
సేత కజుడు కర్ణ వ్రాతకు దా గర్భ యంచు చిత్రలేఖ దనగవచ్చు. (అనిరుద్ధ - 2-98) 


కనుమర్తి అబ్బయ్య 1745 నాటికి అనిరుద్ధ చరిత్ర రాసి ఉంటాడని చరిత్రకారుల 
నిర్ణయం. ఒక్క అనిరుద్ధ చరిత్రలోనే కాదు. కవిరాజ మనోరంజనం అనే 'పురూరవ 
చరిత్రలో కూడా అబ్బయ్య వేమనగారి నడకని అక్కడక్కడ అనుసరించాడు: 


సుదతి వ్రతము చెడిన సుఖము దక్కగవలె నన్నమాట దలచు కొన్నదేమొ? 
కాపురంబు జేసె గలికి ముచ్చటదీర మగని విడిచి తీరమగని యింట 
(కవిరాజు - 2-7) 


కనుమర్షి అబ్బయ్య ప్రొఢ కవులలో ప్రసిద్దుడు. కూచిమంచి జగ్గన్న ఇంకొకరకంగా 
ప్రసిద్దుడు. ఇతడు కూడా వేమనగారిని అనుసరించినవాడే. వేశ్యలమీద వేమనగారు ఎన్నో 
పద్యాలు చెప్పారు. వాటిలో బాగా ప్రచారంలో ఉన్నది వినండి: 


లంజె లంజకాని లావెల్ల కొనియాడు లంజ తల్లి వాని లజ్జ కడుగు 
తల్లి గలుగు లంజె తగులుట దోషంబు విశ్చదాభిరామ వినురవేమ 
(బ్రౌను (అకాడెమీ ప్రతి) 355) 
ఈ పద్యంలోని భావాన్నే కూచిమంచి జగ్గన్న చంద్రరేఖావిలాపంలో ఇలా చెప్పాడు: 
పెల్లు కల్లలల్లి బొల్లి మాటలు జల్లి మెల్లమెల్ల నిల్లు గుల్ల జేయు 
తల్లి గలుగు లంజె నునులోలమతి జేరు వల్లవులకు సౌఖ్యమిల్ల జగతి 
(చందరేఖ 2-30) 
ఏది ఏమైనా, 1720 నాటికే రాజశేఖరచరిత్ర. రచించిన కూచిమంచి తిమ్మయ్యగారి 
కాలానికి వేమనగారి పద్యాలు చాలా ప్రచారంలో ఉన్నాయంటే 1730లో 
సంజీవనాధస్వామి (లీగాక్‌ ఫాదిరి) పారిస్‌ నగరానికి వేమన పద్య సంకలనాన్ని 
పంపగలగడంలో విడ్డూరమేమీ ఉండదు. వేమనగారు క్రీశ. 1700 నాటికే సుప్రసిద్దులని 
నిరూపించడం ఇలా జరిగింది గాని ఆయన కచ్చితంగా ఏయే సంవత్సరాలలో 
జీవించారో పరిశోధించాలి. ఇదీ కూడా కొంత శ్రమపడితి సాధ్యమే. మరికొన్ని 
ఆకారాలను పరిశీలించుదాం. వేమనగారి పద్యాలు తలుగు ప్రాంతాలలో ఎంత బహుళ 
ప్రచారం పొందాయో, తంజావూరులోనూ అంతీ ప్రాచుర్యం పొందాయి. తంజావూరు 
సరస్వతీ మహలులో వేమన పద్యాల తాళపత్ర ప్రతులు నాలుగు ఉన్నాయి. 
నాగరలిపిలో కాగితాలమీద రాసిన ప్రతి ఇంకొకటి ఉంది. 


14. తంజావూరు కేటలాగు ప్రథమ సంపుటిలో డి. 411 నుండి డి. 414 దాకా ఉన్న ప్రతులు. 
15. తం.డి.415 


854 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నాగరలిపిలో రాసిన ప్రతి మహారాష్ట్ర రాజులకోసం తయారు చేసినదే కావచ్చు. 
తాళపత్ర గ్రంథాలు తెలుగు లిపిలోనే రాశారు. మహారాష్ట్ర రాజుల మాతృదేశం 
కొంకణం. తంజావూరులో వారు కొంకణేశ్చరునికి ఆలయం కట్టారు భోసల రాజులలో 
ఆఖరివాడైన శివాజీ (1832-1855). తన “అన్నపూర్ణా పరిణయం' అనే నాటకంలో 
“కొంకణేశ్చర అన్నపూర్ణల పూరోో దంతము వారి పరిణయం' వర్ణించాడు." వేమనగారి 
కాలంలో మహారాషాన్ని కొంకణమనే పిల్చేవారు కాబోలు. వారు చెప్పిన రెండు 
పద్యాలలో కొంకణం ప్రసక్తి కనబడుతుంది. 


మొరుగు రాజ్యమెల్ల మొక్క బోవును కొంత రామనాధమేగి రట్టు పడును 
వినని వింతలెల్ల వినును కొంకణమందు విశ్చదాభిరామ వినురవేమ 
(1బౌను (అకాడమీ ప్రతి) 819) 


ఈ పద్యం మొదటి పాదంలోని మొదటి మాట 'మొరుగు' అనేది అసాధు పాఠం. మొరకు 
రాజ్యం అని వేమనగారు ఉద్దేశించారేమో. బ్రౌను దొరగారి 1839 ప్రతి పునర్ముద్రణ 
పీఠికలో ఈ పద్యాన్నే ఉటంకించి బంగోరె “మొరసురాజ్యం అనే పాఠాన్నే ఇచ్చాడు. 
మైసూరు రాష్ట్రంలోని కోలారు ప్రాంతాలను “మొరసునాడు' అంటారు. ఇది ఒక 
మండలంలోని నాడేగాని ప్రత్యీకంగా రాజ్యం కాకపోవచ్చు. బ్రౌను దొరగారు ఈ 
పద్యానువాదంలో 'పూల్సు' అను మాట వాడారు కనుక సాధుపాఠం “మొరకు కావచ్చు. 
శాహాజీ పరిపాలనా కాలంలో ఛత్రపతి శివాజీ కుమారుడు రాజారాం చెంజికోటలో 
ఉండేవాడు. మొగలాయి సైన్యాలు చెంజిని 1691 నుండి 1697 దాకా ముట్టడించాయి. 
రాజారాం సహాయార్ధం శాహాజీ సేనలను పంపించవలసిన తరుణంలోనే సేతుపతి తన 
రాజ్యాన్ని మధురనాయక రాజులు కలోలపరుస్తున్నారని మొరపెట్టుకొంటూ సహాయం 
అర్థించాడు. శాహాజీ తన సీనలను చెంజికి పంపించకుండా రామనాథునికి పంపాడు. ఆ 
సేనలు పగవాళ్ళను ఓడించి సేతుపతి రాజ్యాన్ని నిలబెట్టాయి.” రామన్నాథునికి వెళ్లి 
రట్టుపడినవాళ్లు మధుర నాయకరాజు “మొరకు' అన్నదే వేమనగారి పాఠం అయితీ ఈ 
చారిత్రక విషయాలు ఈ పద్యానికి నప్పుతాయి. 'చెంజికోట మొగలాయి ముట్టడిని 
తట్టుకొంది. కొంకణంలో ఈ వార్థ వింతగానే వినబడీ ఉండవచ్చు. 


ఇది వేమనగారి పద్యమే అయితే ఆయన తంజావూరులో 1697 లోపున 
ఉండడానికి ఆస్కారం ఉంది. వేద ప్రామాణ్యాన్ని యజ్ఞయాగాదులనూ, బ్రాహ్మణాధి 
-క్యతనూ, - విగ్రహారాధననూ అంగీకరించకపోయినా వేమనగారు తత్త్వబోధన చేస్తూ 
సంసారయోగాన్ని ఉపదేశించారు. తంజావూరు రాచనగరంలో వారి ప్రభావం భోసల 
రాజుల మీద ప్రగాఢంగా ఉండితీరాలి. శాహాజీ, శరభోజి, తుళజాజీలు ముగ్గురూ 
సంస్కృతాంధ్ర మహారాష్ట్ర భాషలో సాహిత్య రచనలు చేసినవాళ్ళీ. శాహాజీ కాలంలో 
యక్షగానాలు, నలు విరివిగా కవులు చెప్తున్నా ఈ రాజు మాత్రం వైరాగ్య 
క ల 


16. తంజావూరు ప.మ. కేటలాగు ప్రథమ భాగం డీ. 499 


. శ్రీధర వెంకటేశుల శాహాజీ విలానం. పంచమసర్గ - 47-55 కాలు షష్టస్సర్గ60నుండీ 73 దాకా ఉన్న 
శోకాలు. 


వేమన, కడప సుబాకవులు 855 


నీతిపద్యాలు త్యాగేశముద్రతో విరచించాడు. ఈ పదాలలో వేమనగారి ప్రభావం ఏమైనా 
ఉందేమో చూడాలి : 


తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి 
పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినుర వేమ 
(బౌొను 9381) పుట 12 పద్యం 74) 


ఇది వేమనగారి సుప్రసిద్ధ పద్యం. దీని ఛాయలు శాహాజీ ముఖారి రాగంలో ఒక 
పద్యంలో ఉన్నాయి. కీ 

పుట్టినప్పుడే కీర్ణి పుణ్యమార్జించే వాని పుట్టుక సఫలము పోనే 

అట్టు శాయనివాని పుట్టుక యాలనే పుట్టలో చీమలు పుట్టలేదటవే. 
వేమనగారి పద్యంలోని చెదలు శాహాజీ పదంలో చీమలయ్యాయి. తంజావూరు 
భోసలరాజులు చెప్పిన నీతి వైరాగ్య పదాల మీద కొద్దిగానైనా పరిశోధనలు ప్రారంభం 
కాలేదు. సరస్వతీ మహలు గ్రంథాలయంలోని తెలుగు పండితులు ఎన్‌. విశ్చ్వనాథంగారి 
సంపాదకత్వంలో శాహాజీ మరాటీలో చెప్పిన త్యాగేశపదాల సంకలనం ఇటీవల నాగర 
లిపిలో వెలువడింది. ఈ మరాటీ పదాలను తెలుగు లిపిలోనే మొదట రాశారు. శాహజీ 
చెప్పిన తెలుగు పదాలను కొన్నింటిని పిశ్చనాథంగారు నోటు చేసుకొన్నారు. 
కాంభో జిరాగంలో చెప్పిన “చదివితేనే జ్ఞాని ఆయనా?” అనే పదం డి. 443 ప్రతిలోనిదే. 
ఇది కాకర్ల ర్ల త్యాగరాజస్వామి రచనగా పరిశోధకులు పొరపడ్డారు. 19 


వేమనగారు సంసార యోగాన్ని ప్రశస్తయోగంగా ప్రబోధించడం వల్లనే తుళజాజీ 
“రాజరంజన విద్యావిలాసం'లో గృహస్తాశ్రమాన్ని పాటిస్తూనే మోక్షం సంపాదించవచ్చని 
కచ్చితంగా చెప్పాడు: 

సకల ధర్మంబులు సకల కామ్యములు సకల పుణ్యములు మోక్షము వీలుగాన 

నార్జిండు వ గృహస్థానాశ్రంబునను వర్ణించి పాపాది వర్గంబు నెపుడు 
| (రాజరంజన-పుట 3) 
మోక్షం బ్రహ్మజ్ఞానం వల్లనే వస్తుంది. వేమనగారు ఇలా చెప్పారు: 

(బహ్మమనగవేం పరదేశమునలేదు బ్రహ్మమనగ తానె బట్టబయలు 

తన్నుదా నెరిగిన తానెపో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ 

(బ్రౌను (189) పుట 47 పద్యం 313) 

తుళజాజి కూడా సరిగ్గా ఈ మాటనే రాజరంజన విద్యావిలాసంలో “దండిగా తాను 
తెలియ తానెపో (బ్రహ్మా మన్నాడు,?? తుళజాజి క్రీ.శ. 1729 నుండి 1792 దాకా 
తంజామారును పాలించాడు. 


18. తం.మ.స. కేటలాగు ప్రథమ సంపుటి డి. 344 
19. “ప్రజాకవి వేమన" - డాక్టర్‌ ఎన్‌. గోపి పుట 402. 
20. రాజరంజన విద్యావిలాస నాటకం - పుట ౫. 


856 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


భోసల రాజుల కాలంనాటి సుప్రసిద్ధ ప్రబంధకవులు వెలిదండ్ల వెంకటపతి, 
ముద్దుపళని మొదలైనవారు. వెంకటపతి “రాధామాధవ సంవాదం' రచించాడు. వెలిదండ్ల 
వెంకటపతి రాధామాధవ సంవాదంలో ఆరు ఆటవెలదులు రాశాడు. నడకలో, 
విరుపులలో ఇవి వేమనగారి బాణీలోనే ఉన్నాయి. ఈ కవి 1700 ప్రాంతాలవాడు. 
ఇంకొంచెం ముందువాడు కావచ్చు. 


భోసలరాజులలో ప్రతాపసింహుడు కూడా ప్రసిద్దుడే. ఇతడు 1739 నుండి 1763 
దాకా తంజావూరు పాలించాడు. ఇతని ఆదరణలోనే ముద్దుపళని ఉండేది. ఈమె “రాధికా 
సాంత్వనం' అనే కావ్యంలో 14 ఆటవెలదులు రాసింది. బాణీ వేమనగారిడే: 

సొమ్ము నియ్యవచ్చు సమ్మంద మియవచు నియ్యరాని ప్రాణ మియ్యవచ్చు 

దనదు విభుని వేరు తరుణి చేతికినిచ్చి తాళవశమె యెట్టి దానికైన 

(రాధికా సాంత్లునం 1-74) 
ఈ కావ్యంలోని మిగతా ఆటవెలది పద్యాలు కూడా ఇంత సాఫీగా నడుస్తాయి. 
వేమనగారి ఆటవెలదులు తెలుగు సాహిత్యంలో ప్రవేశించాక ఏ కవి చెప్పినవైనా ఆ 
విరుపులు, ఆ సాంపులూ సంతరించుకోక తప్పుదు. తంజావూరులోనే జయసింహుని 
ఆస్థానకవి నెల్లూరి శివరామయ్య వేమనగారిని అనుకరించాడు.22ీ 

గ్రంథవిస్తర భీతి చేత చెప్పడం లేదు గాని పద్దెనిమిదో శతాబ్ది ఉత్తరార్థంలో 
చాలామంది కవులపై వేమనగారి పద్య రచనా పఫ్‌ల్ప ప్రభావం ముమ్మరంగా ఉంది. ఈ 
ప్రకరణంలో ఇప్పటిదాకా చూసిన ఉదాహరణలు చాలు. వేమనగారిని అనుకరించిన 
కవుల పేర్లను చారిత్రక కాలక్రమంలో క్రోడీకరిస్తే నిర్దిష్టమైన సాక్ష్యాలతో వారి ప్రభావ 
ప్రచారం విశదమవుతుంది. 


వరుస పేరు . రచన పేరు కాలం (క్రీశ. 

1 శాహజీ వైరాగ్యనీతిపదాలు 1684-1710 

2 వెలిదండ్ల వెంకటపతి రాధామాధవసంవాదం 1700 ప్రాంతం 

3౩. కూచిమంచి తిమ్మకవి రాజశేఖర విలాసం 1720 రఛేనా కాలం 
4. తుళజాజీ రాజరంజన విద్యావిలాసం 1729-1792 

5. = కూచిమంచి జగ్గన్న చంద్రలేఖా విలాపం 1730 ప్రాంతం 

6 ముద్దుపళని రాధికాసాంత్వ్సనం 1739-1763 

7 నెల్లూరి శివరామయ్య కామకళానిది రామగీతలు 1740 | 

8 కనుపర్థి అబ్బయ్య అనిరుద్ధచరిత్ర 1745 ప్రాంతం 


కవిజన మనోరంజనం 
లభ్యమవుతున్న వేమనగారి పద్య సంకలనాలలో అత్యంత ప్రాచీనమైన తాళపత్ర 
ప్రతి 1733 అనీ, దీని లేఖన కాలం 1691 ఏప్రిల్‌ 24 అనీ పరిశోధకులు భావిస్తున్నారు. 22 
21. రాధామాధవ సంవాదంలోని ప్రథమాశ్వాసంలోని 19, 41, % నెంబరు పద్యాలూ, ద్వితీయాళ్వాసం 
లోని51. 26, 92 నెంబరు పద్యాలు ఆటవెలదులు. 


22. కడపటిరాయల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
224. ప్రజాకవి వేమన - పుట 69. 


వేమన, కడప సుబాకవులు 857 


ఇప్పటిదాకా చూసిన సాక్ష్యాలవల్ల వేమనగారి కాలనిర్ణయం సుఖాసుఖాల 
తీలిపోయినట్లే లెక్క. క్రీ.శ. 1650 నుండి 1700 దాకా వారు దేశంలో సంచారం చేసి 
ఉంటారు. ఈ విషయంలో నాకుగాని, ఈ రుజువులు గమనించిన మీకుగాని 
ఈషణ్మాత్రం అనుమానం సైతం లేకపోవచ్చును: వారు ఎంతకాలం జీవించారు? 


బాల్య వార్థకములు పరగంగ బొందిది సప్త దశకమనెడు సరణిసుమ్ము 
(వివరమెంచి) జూచి వేదాంతమెరుగడీ విశ్చదాభిరామ వినురవేమ. 


ఈ పద్యం పారిస్‌ ప్రతిలోనేగాని బందరువారి వేమన సూక్తి రత్నాకరంలో లేదు. 
నేదునూరివారి సంకలనంలో కూడా లేదు. ఈ పద్యంలో డెబ్బయి సంవత్సరాల 
పరిమితిని సూచించారు. ఇంకో పద్యంలో పండు ముసలితనాన్ని చెప్పారు. 


అంగమెల్ల వొంగి అటుదంతములు వీడి తనువు జరయుచేత తరచు వణికి 
ముప్పు తిప్పలు బడ మోహంబు లూడవో విశ్చదాఖిరామ వినురవేమ 
(పారిస్‌ ప్రతి - నెం. 116) 


నడుము వంగిపోయి, పళ్ళు ఊడిపోయి, ఒళ్లు వణుకుతున్న వార్థక్యాన్ని ఈ పద్యం 
సూచిస్తోంది. ఇందులో వేమనగారు స్వీయ ప్రాయాన్నే వర్షించుకొన్నారా? ఆయన 
క్రీ.శ 1697లో డెబ్బయ్యోయేట తంజావూరులో వుండి “మొరకురాజ్యం' పద్యం 
చెప్పారనుకొంటే 1627 ప్రాంతాలలో జన్మించారని ఊహించవచ్చు. వేమనగారు ఎప్పుడు 
కాలం చేశారో చెప్పలేము: ఆయన పోయినా ఆయన పద్యాల భావాలూ, ప్రభావాలూ 
శాశ్వతంగా ఇప్ప టికీ ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. 


ఏడు మతములాన యెవ్వడైనాగాని మత మెరింగినట్టి మర్మిలేడు 
మతము మూల మెరుగ మరణమే లేదయా విశ్చదాఖీరామ వినురవేమ 
. (పారిస్‌ ప్రతి - నెం. 316) 


వేమన్నగారు ఎన్ని పద్యాలు వ్రాశారో ఎవరూ తీల్చలేదు. బౌనుదొరగారు 
సేకరించినవి 2500. అయితీ షాఠాంతరాలను కేటాయిస్తే ఆ సంఖ్య 2000 కన్నా మించదు. 
అయితే అద్దేపల్లి అండ్‌ కో వారు 5010 పద్యాలను ప్రచురించారు.?* ఇందులోని 
పోనఃపున్యాలను, పాఠాంతరాలను ఓపికగా వేరు చేస్తి ఇవి కూడా 3000 దాటకపోవచ్చు. 
దేశంలో ఉన్న అముద్రిత ప్రతులను పట్టి ఒక అధికార పరిష్కరణ జరగాలి. వేమన 
పద్యాలు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 58 సంపుటాలలో ఉన్నాయి (0-1721 నుండి D- 
1774 దాకా 54 ప్రతులూ, 0-1830 నుండి 0-1833 దాకా 4 ప్రతులూ వెరసి 58 ప్రతులు). 
తంజావూరులో 5 ప్రతులు ఉన్నాయి. మద్రాసులోని తొలి 54లోనూ చివరి రెండూ 
ఇంగ్లీషు వ్యాఖ్యానాలతో బ్రౌనుదొరగారు రూపొందించిన సంకలనాలు 3,228 పద్యాలు 
5 భాగాలలో ఉన్నాయి. ఈ విభాగాలకు బ్రౌనుదొరగారు ఆశ్వాసాలని పీర్లు పెట్లారు. 
3 తవ హా Glee చనా SUG WD SRO 
కలగడం చాలా - హర్షింపతగ్గది. కః సంకలనాన్ని సేకరించిన నేదునూరి గంగాధరంవారికి 
వ్యుత్పత్తికన్నా ఉత్సాహమే చాలా ఎక్కువ కావడంచేత పరిష్కరణ నిర్దష్టంగాలేదు. 


858 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మొదటి మూడు భాగాలనే ప్రచురించారు. చిల్లర పద్యాల భాగంకాక అల్రీల పర్వం అనే 
పేరిట బూతుపద్యాలను వ్రాసి, వివరణ ఇంగ్లీషులోకాక లాటిన్‌లో వ్రాసుకొన్నారు. 
అశ్లీలపర్వంకాక మిగతావే బ్రౌనుదొరగారు పరిష్కరించినవి ఒక వెయ్యి పద్యాలు 
ఉంటాయి. వీటిని ఏ అకాడమీవారో ప్రచురించి పుణ్యం కట్టుకొంటే బాగుంటుంది. 


ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారు వేమన పద్యాలను 100 ఏరి సంస్కృతం 
లోనికి అనువాదం వేయించి ప్రచురించారు. ఈ తర్జుమా ఎస్‌.టి. జి. వరదాచార్యులవారు 
చేశారు. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మకుటాన్ని పెట్టడానికి “వేమవిశ్చద' అని 
ప్రతిశోకం చివరా వచ్చేలా చూశారు. వరదాచార్యులవారే కాక మరికొందరు కూడా 
వేమన పద్యాలను సంస్కృతంలోనికి అనువదించారు. గద్వాల ఆస్థాన కవులు 
శతావధానులు గంథం శ్రీరామమూర్తిగారు, ఇరింకి నరసింహమూర్తిగారూ, “వేమయనగీత' 

పేరుతో అనుష్టుప్పు శోకాలుగా అనువదించారు. వేమ అనే మకుటపదం శోకంలో 
ఎక్కడో ఒకచోట వచ్చేటట్లు తర్జుమా చేశారు. అయితే వీరు వేమన్నగారి కాలనిర్ణయంలో 
మాత్రం కొన్ని విడ్డూరాలు చెప్పారు. వీమన్నగారు బమ్మెరపోతరాజుగారి 
సహాధ్యాయులట! 

ఈ గద్వాల శతావధానులేకాక మరికొందరు కూడా వేమన్నగారి గురించి 
అపూర్వమైన విషయాలు చెప్తున్నారు. చార్లెసు ఇ గోవరుదొర వేమన్నగారు నన్నయకు 
పూర్వుడని ఊహాగానం చేశాడు. ఈయన బ్రౌనుదోరగారి భావానువాదాన్ని ఆధారం 
చేసుకొని వేమన్నగారి సూక్తులకు ఇంగ్లీషు పద్యానువాదం చేశాడు. టేకుమళ్ల 
కామేశ్చరరావుగారు ఇటీవల వేమన్నగారిని తీసుకువెళ్లి శంకరాచార్యులవారి పక్కన 
పెట్టారు. ఆ ఇద్దరూ సమకాలికులట! క్రీశ. 800 ప్రాంతాలలో ఉన్నారట. వేమన 
బ్రాహ్మడేనట. 'విశ్చదాఖిరామ వినుర వేమ' అనే మకుటంలో మొదటి సమాసానికి ఆర్థం 
బ్రాహ్మణా అని చెప్పుకోవాలట (విశ్చదుడు అంటే జగత్తు నిచ్చినవాడు - |బహ్మ, 
అతనికి అభిరాముడు అనగా ప్రీతియైనవాడు బ్రాహ్మణుడు). టేకుమళ్ళవారు ఈ 
వాదాన్ని ఇటీవల ప్రకటించారు.25 ఇది ఎవరూ తలకు చుట్టుకొనని రోకలి! 


వేమన్నగారి పద్యాలలో కొన్నింటిని ఆధునిక రసాయనశాస్త్రజ్ఞానంతో 
పరిశీలించాలి. ఆయన చాలా పద్యాలలో హేమకారక విద్య గురించి చెప్పారు. చౌక 
లోహాలను బంగారం చేసే విద్యను వారా పదాలలో విడమర్చినట్టు పండితలోకం 
చెప్పుకొంటుంది. వేమన్నగారు జీవితంలో నిజంగా బంగారం చేశారో లేదోగాని వారు 
పలికిన పలుకులే బంగారం చేశారు, 


వేమన్నగారు సంచారం చేస్తున్న రోజులలో కడప సుబాలో నడిమింటి వెంకటపతి 
అనే కవి మట్టవారి అథ్రితుడై ఉండేవాడు. ఆనాడు కడపలో సిద్ధవటంసీమ చాలా 
ప్రముఖమైనది. "ఆడ్‌ మట్లవారి అమరం. తెలుగు సాహిత్యంలో మట్లవారు తరతరాలుగా 


24. The Folk Songs of Southern India - by Charles E. Gover, Higginbothams & Co. 1871. 
25. ఆంధ్రపరిషత్స త్రిక. సంపుటి 55 సంచికలు. 5-6 


వేమన, కడప సుబాకవులు 85౪ 


ప్రసిద్ధులయ్యారు. మట్ల అనంతరాజుగారు కాకుత్‌స్థ విజయం వ్రాశారు.2! ఈయన 
మనుమడు కుమార అనంతరాజు కుముద్వతీపరిణయాన్ని రచించాడు.?” ఈయనకు 
మణుగుబో జనం అనంతరాజుగారనే మారుపేరు ఉంది. ఈయన అన్నపానాదులకు సహా 
వేళకు మణుగు. ఎత్తుకల్గిన పదార్థాలు భోజనం చేసేవారని మట్లవారి క్రైఫీయత్తులో 
ఉంది.?క ఈ అనంతరాజేకాక ఇతని తమ్ముడు ఎల్లమరాజు కూడా కవే, ఈయన ఒకసారి 
అవిధేయుడైతే అన్నగారు సిదవటంలో ఖైదు చేయించారు. అప్పుడు ఎల్లమరాజు ఒక కృతి 
చెప్పి భటాజుల చేత అన్నగారికి పంపించాడు. అది ఉదాహరణ కావ్యం. దానిలోని ఒక 
పద్యం మాత్రమే దక్కింది. 

శాంతి౯ దుర్గుణదోష సంఘముల నెంచంబోకు కారుణ్యసం 

కాంత స్నాంతమునన్‌ శుభాన్వితునిగా గావించి పోషించు దీ 

మంతా మట్లకుమారానంతనృప సమ్యగ్వాప్రసూనావళీ 

కాంతంబై తగు నీ యుదాహరణమున్‌ గల్పించి పూరించితిన్‌, 

(లో.6. 22, పు. 221) 


మట్ల ఎల్లమరాజు పూరించిన ఈ ఉదాహరణం విని మణుగు భోజనం 
అనంతరాజు సంతోషించాడు. తమ్ముణ్ణి ఖైదునుంచి విడుదల చేశాడు. రాచకార్యాలు 
అప్పచెప్పాడు. ఈ అనంతరాజుకు సంతానం లేదు. అంచేత తన రెండో తమ్ముడి మనవణ్ణి 
పెంచుకున్నాడు. ఇతని పేరుకూడా అనంతరాజే. వాస్తవానికీ మట్లవారి కుటుంబంలో 
అనంతరాజులకు లెక్కలేదు. ఇతణ్జి ఇమ్మడికుమార అనంతరాజు అని వ్యవహరించాలి. 
ఈయన భారాన్ని మణుగు భోజనం అనంతరాజు తన తమ్ముడు ఎల్లమరాజు పైన పెట్టి 
పన్నాండు సంవత్సరాలు పాలించి మరణించాడు. 


ఇమ్మడి కుమార అనంతరాజు పినతండ్రితో సహా కొన్నాళ్లు పాలించి మీర్‌జువ్లూ 
దాడికి తట్టుకోలేక రాణివాసంతో సహా ఎక్కేరిబసవాపురం పారిపోయాడు. ఈయనా, 
ఈతని తమ్ముడు వెంకటరామరాజు దావూద్‌ఖాన్‌ కొలువులో చేరారు. చాలా శ్రద్గగా 
అరికాడు, గుత్తి, గుర్రంకొండ, పెనుగొండ మొదలైన స్థలాలలో ఉండే పానెగాళ్ళమీద 
యుద్దాలు చేశారు. ఈ విశ్వాసం వల్లనే తు వీళ్లకు మళ్ళీ సిద్ధనటంసీమ 
ఇప్పించాడు. ఇమ్మడి కుమార న పోయినా అతని కొడుకు తిరువెంగశరాజు పేర 
ఈ ఫర్మానా వచ్చింది. తమ్ముడి కొడుకును వెంకటరామరాజు సంస్థానంలో నిలిపాడు. 
తిరువెంగళరాజుకే అప్పయ్యరాజని మారు పేరు ఉంది. 


క్రీశ 1703లో అప్పుయ్యురాజు సిద్ధవటం, పోరుమామిళ్ల, బద్దెవోలు సీమలలోని 
మన్నెకావలి సాదించుకొని ఉనుభవింవసాగాడు. తనకోసం పినతండ్రి వెంకటరామరాజు 
ఎంతో పాటుపడ్డాడు. అంచేత ఆయన కీర్తి శాశ్వతంగా ఉండాలని తన ఆశ్రితుడు 
నడిమింటి వెంకటపతిచేత ఒక కావ్యం చెప్పించి పినతండ్రికి అంకితం కండు 


26. మలిరాయల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
27. నాయకరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
28. స్థానిక చరిత్రలు, బ్రౌను సంపుటాలు, నెం. 22 పుట 221. 


860 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నడిమింటి వెంకటపతి: ఈయన కుటుంబం గురించి వివరాలు ఏమీ తైలియవు. 
చాతుర్యసంపత్తితో చాలా సంస్కృతకావ్యాలు తెనిగించాడు. భోజచంపువును 
అభిషిక్షరాఘవం అనే పేరిట అనువదించాడు. అందుకే కావ్యాదిని భోజరాజును 
ప్రశంసించాడు. ' 

రాజిల్లున్‌ మహినెవ్వరిన్‌ గనినచో రాజీవభూజాయయున్‌ 

భాజన్నిర్మలకీర్ణియున్‌ నృపసదఃపాండిత్యమున్‌ సత్కళా 

రాజి ప్రాప్తియు నర్గ సంపదయు జిత్రం బగ్గురున్‌ సత్సదం 

భోజున్‌ భోజు నుతించుగాత మనిశంబున్‌ నామసంబెంతయున్‌ (0.380) 


భోజుణ్ణి గురువుగా భావించి తెలుగులో కవిత్వం చెప్పేవాడి రచన ప్రొఢంగానే ఉండాలి 
మరి. 


వెంకటపతి రచించిన ఇతర కృతులేమిటో తెలియవు. అయితే ఇతను ఇతర 
సమకాలిక కవులకు చాలా తోడ్చడేవాడు. వాళ్ళలో రావు కొండలరాయుడు ఒకడు. ఈ 
సంగతి సహాయం పొందిన రచయితల రచనలవల్ల తెలుస్తూంది. 


రావు కొండలరాయుడు!: కడపటి రాజుల యుగంలో చిత్ర కవిత్వానికి చప్పట్లు 
కొట్టే చదువరులు చాలామంది ఉన్నారు. అయితే చిత్రకవిత్స ప్రక్రియలను బోధించే 
గ్రంథాలు చాలా తక్కువ. 


అప్పకవీయం వంటి గ్రంథాలున్నా అవి చిత్రకవిత్వం బోధించవు. అండుచేత 
రావుకొండలరాయుడు అనే ఆయన చిత్ర కవితాదర్పణం అనే గ్రంథాన్ని కూర్చాడు. 
ఇందులో సంస్కృతాంధ్ర కవుల ప్రబంధాలలోని చిత్రాలన్నీ పొందుపరిచాడు. కొన్ని 
చిత్రబంధాలు కల్పించాడు. వాటికి తగిన స నడిమికంటి వెంకటపతి చేత 
రచింపజేశాడు. 


ఈ చిత్ర కవిత్వదర్శ్భణం సమగ్రమేగాని అముద్రితం. దీని పూర్వభాగంలో 64, 
ఉత్తరభాగంలో 64 వెరసి చిత్రప్రక్రియలు ఉన్నాయి. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత 
[గ్రంథాలయంలో ఉంది. (0 1045) 


ఈ యుగంలో కడప సుబాలో తురిమెళ్ల రామన్న అనే కవి కూడా ఉన్నాడు. 
ఆయన శేషధర్మాలు రచించాడు. ఇతని గురించి ఇదే సంపుటిలో శుధర్మాలు ర రచించిన 
మరి ఇద్దరితోపాటు చెప్పుకొందాం. 


శిరాసుబా కవులు 


నేం అనంతపురం బళ్లారి జిల్లాలూ, కోలారు, మైసూరు ప్రాంతాలు మొదలైనవి అన్నీ 
కలిసి పూర్ణం ఒక ప్రత్యీక సుబాగా ఉండేవి. వీజాపూరు, గోలుకొండ రాజ్యాలను 
జయించి వాటిని తమ విశాల సామ్రాజ్యంలో కలుపుకొన్నాక కెౌరంగజిబు కీ.శ, 1657లో 
ఈ కొత్త సుబాను సృష్టించాడు. దానికి శిరా అనే కోటను రాజధానిగా చేశాడు. ఇది 
శ్రీరంగపట్టణానికి ఉత్తరంగా తుముకూరు జిల్లాలో ఉంది. ఈనాడు ఇదీ కుగ్రామంగాని 
ఆనాడు చాలా ప్రాముఖ్యమైనది. ఈ శిరాసుబాకు చెందుతూ ఈ పరగణాలు ఉండేవి.! 
1. బసవాపట్నం, 2. బూదిహాలు, ౩. శరా, 4. పెనుకొండ, 5. దొడ్డబళ్తాపురం, 
6. హస్కోట, 7. కోలారు. ఈ ఏడు పరగణాలేకాక కశిరాసుబా తొశేఖానాకు 
అడమానంగా 1. హర్పనహళ్లి, 2. కొండర్చి, 3. ఆనెగొంది, 4. చెందోరు, 5. చిత్రదుర్గం, 
6. మైసూరు ఉండేవి. 


ఈ అడమానం రాజ్యాలలో మొదటిదైన హర్పనహళ్లి సర్కారులో ఆదోని, 
ఆలూరు, బళారి, హడగల్లి, గూళ్యెం, గుత్తి, పంచపాళం, తాడిపత్రి, అనంతపురం, 
మడకశిర, ధర్మవరం మొదలైన నాలుగు తెలుగు ప్రాంతాలన్నీ ఉన్నాయి. శిరాసుబా 
లోనూ, అడమానం రాజ్యాలలోనూ ఈ యుగంలో సాహిత్య కృషి బాగానే జరిగింది. 
అది ఇతర పరగణాలలోకన్నా మైసూరులో అధికంగా కనబడుతూంది. 


కొందరు మైసూరు ప్రభువులు తలుగు సాహిత్యాన్ని పోషించడమేకాక 
'స్వయంగానూ కావ్యాలు వ్రాశారు. ప్రభువులేకాక వారి సైన్యాధిపతులూ, 
సర్వాధికారులూ కూడా రచనలు చేశారు: రచయితలను ప్రోత్సహించారు. 


చిక్కదేవరాజు: శ్రీరంగపట్నం రాజధానిగా నేటి మైసూరు సీమను పాలించిన 
రాజులలో తెలుగు భాషను పోషించిన ప్రథముడు చిక్క దేవరాజు. ఇతడు 1672-1704 
దాకా రాజ్యం చేశాడు. సాహిత్యాన్ని పోషించాడు. ఇతని అస్తాన విద్వాంసులు 
చిలుకల్లాంటివారు. 


పంజరమ్మున నుంచి పండ్లు చక్కెర లిచ్చి మాట నేర్చి చిలుక మునుపునట్లు 
నిండొసంగి ధనము లిచ్చి విద్యలు నేర్చి ప్రోవు బుధుల చిక్కదేవవిభుడు. 
(చాటుపద్యమణీమంజరి పు. 52) 


ఏ 'శుష్క'యోగి వ్రాశాడోగాని చిక్కదేవరాజుమీద ఇలాంటి చాటువులు చాలా 
ఉన్నాయి. ఇళ్లూ, ధనమూ, విద్యా ఉంటే చాలు. పేరు అక్కరలేదనుకొనే కవి ఎవరో 
“చిక్కదేవరాయల విలాసం' అనే యక్షగానం ఒకటి వ్రాశాడు. దీని ప్రతి ఒకటి 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది (0.1880). చిక్కదేవరాయలు షికారుకు వెళ్లినప్పుడు 
చంద్రలేఖ అనే వారకాంత చూసి మరులుకొంది. విరహవేదనతో సతమతమై రాజువద్దకు 


రాయబారం సంపింది. ఆయన మన్నించి ఆమెను నగరికి రప్పించి ఏలుకొన్నాడు. ఈ 


1. Imperial Gazetteer of India : Mysore & Coorg. P.19 


862 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


యక్షగానాన్నీ ఎవరో తంజావూరు కవి వ్రాసి ఉంటాడని పరిశోధకుల అభిప్రాయం. 
అయితే మధురలోని పదకర్తలు చిక్కదేవరాజును ఆశ్రయించడానికి ఎక్కువ ఆస్కారం 
ఉంది. మైసూరు, మధుర ఇరుగుపొరుగు రాజ్యాలు బహుకాలం నుంచి పరస్పరం 
యుద్దాలు చేసుకొనేవారు. చిక్కదేవరాజు క్రీ.శ. 1679లో ఒకసారి మధురను ఓడించాడు. 
అప్పటినుంచి యుద్దాలు జరుగుతూనే ఉన్నాయి. క్రీశ 1699 నుంచి మధుర రాజ్యం రాణీ 
మంగమ్మ సంరక్షణలోనికి వెళ్లింది. ఆమె తెలుగు కవులపట్ల ఉదాసీనంగా ఉండేది. 
బహుశా వీళ్ళలో ఎవరైనా మైసూరు ప్రభువును ఆశ్రయించి ఉండవచ్చు. 


చిక్కదేవరాజు ఆశ్రితమందారుడే, సాహిత్యవినోదే. _ విశాలాక్షిపండితుడు, 
తిరుమలయ్యంగారు, షడాక్షరయ్య, చిక్కోపాధ్యాయులు, లింగన్నయ్య అనే సాహితీవేత్తలు 
ప్రతిభావంతులు ఆతని మంత్రిమండలిలో ఉండేవారు. ఈ మంత్రిమండలిలోని 
ప్రతిఒక్కరూ సంస్కృత కర్గాట భాషలలో గ్రంథాలు వ్రాశారు. చిక్కదేవరాజుగారి 
ప్రధాని తిరుమలయ్యాంగారు కన్నడంలో గ్రంథాలు వ్రాస్తే దళవాయి వీరరాజు 
కన్నడంలోనూ, తెలుగులోనూ కూడా గంథాలు వ్రాశాడు. ఆ కాలంలోని దక్షిణ 
రాజ్యాలలో ప్రధాని, దళవాయి, సర్వాధికారి అనే పదవులుండేవి. చిక్కదేవరాజువద్ద 
కళులెవారు దళవాయిగా, సర్వాధికారిగా పనిచేశారు. కళులె వీరరాజు తెలుగులో వచన 
భారతం వ్రాశాడు. వీరరాజుగారి రెండో అబ్బాయి నంజరాజు కన్నడంలో వచనభారతం 
వ్రాశాడు. దీనికి నంజవాణీవిలాసం ఆనే నామాంతరం ఉంది. ఈ కన్నడ వచన 
భారతంలో చిక్కదేవరాజు కూడా కొంత రచన చేశాడు. శల్య, గదా, సౌప్తికపర్వాలూ, 
నల మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలూ చిక్కదేవరాజుగారి గద్యతోనే కనబడతాయి.? 


కన్నడంలో వచన భారతాన్నేకాక చిక్క దేవరాజు మేలుకోటలోని దైవంపై విన్నపాలు 
వ్రాశాడు. మైసూరు యాదవరాజులకు మేలుకోట పుట్టిల్లు. ఆదిలో క్రీశ 1399లో 
యదురాజ ఒడయరు ఈ రాజ్యానికి అంకురార్పణ చేస్తున్నప్పుడు మేలుకోట దుర్గాన్ని 
కట్టాడు. ఈ వంశంలో పుట్టిన చిక్కరాజుకు మేలుకోట దైవం ఇలవేల్పు. ఈ విన్నపాన్ని 
“చిక్కరాజ విన్నపం' అంటారు. ఈ రాజు క్రిపదులు, సప్తపదులు కూడా రచించాడు. 
గీతగోవిందం బాణీలో గీతగోపాలం అనే కావ్యాన్ని చిక్కదేవరాజు వ్రాశాడు. ఈ 
లలితకావ్యం కన్నడంలో ప్రసిద్ధం. ఇంతటి సరస్వతీ కటాక్షమున్న చిక్కదేనరాజుకు 
ఇంతకు కోటింతల లక్ష్మీపసన్నం ఉంది. తన బొక్కసంలో తొమ్మిదికోట్ల వరహాలు 
నిలువచేసి 'నవకోటినారాయణుడు' అనే బిరుదు పొందాడు. నిజానికి ప్రతిరోజూ 
క్రోశాంధికారి ఒక నిర్జీత ద్రవాన్ని బొక్కసంలో జమకట్టడం కళ్లారా చూసిగాని 
చిక్కదేవరాజు భోజనం చేసేవాడు కాదు. తాను ఇన్నికోట్లు పోగుచేసినా రాజ్యంలో 
ఇంకెవరూ ధనవంతులు కాకుండా ఉండడానికి అన్నిరకాల వృత్తి వ్యాపారాలపైనా 20 
రకాల పన్నులు వేశాడు. అయితే చిక్కదేవరాజు ప్రజోపయోగ కార్యాలు కూడా చేశాడు. 
కావేరికి ఆనకట్ట కట్టించి నీటివనరులు కలిగించవచ్చునని ఆనాడే ప్లానులు వేశాడు. 


2. మదరాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం, కన్నడ డీ. కేటలాగు, 104 నుండీ 106; 11౪113. 


విరాసుబా కవులు 863 


ఇతని కీర్తి ఢిల్లీదాకా ప్రాకింది. అలంగీరు పాదుషావారి కొలువులో . 
చిక్కదేవరాజుగారి రాయబారి ఉన్నాడు. జౌరంగజేబు చాలా మెచ్చుకొని ఇతనికి 
'రాజజగదేవ్‌' అనే బిరుదు ఇచ్చాడు. “రాజుచిక్కదేవరాజు మహమ్మదు శాహీ* అనే 
మొహరు ఒక్కటి చెక్కించి పంపించాడు. చిక్కదేవరాజుగారి తేజాన్ని వర్ణిస్తూ ఒక తెలుగు 
కవి ఇలా చాటువు చెప్పాడు: 


'కడగివై రాగడాగడగడాగడ పడం-తుల పాపటలకు సిందూరరజమయు ' 
గోలకొండ బెందకోట బిజాపుర-స్త్రీల చన్నులకు గాక్మీరరసము 
కటకకళ్యాణమకావధూకబరీభ- రములకు జంపకప్రసవసమితి 
ఆముదానగర ఢిల్లిమాహురాపురాం- గనల మోవులకు లాక్షాద్రవంబు 
తానయైయుండు నేయశోధనుని తేజ 

మతడుపొగడొందు నెందునునసమసమర 

సాహసకళావిహారి దుస్సహవిరోధి 

రాణ్మదవిదారి చికడేవరాయశౌరి (చాటు. పుట 51) 


ఇది ఎవరు వ్రాశారోగాని చిక్కదేవరాయవిలాసం వ్రాసిన కవే ఈ చాటువులు 
చెప్పాడని భావించవచ్చు. ఒక శృంగార శతకాన్ని కూడా మరెవరో రచించారు. ఇదీ 
చిక్కదేవరాయలకు శృంగారనటనల నేర్చుకాగల శతకమట. అయితే కవి తాతకు దగ్గులు 
నేర్చదలిచాడు. చిక్కడేవగాయలు సామాన్యుడు కాడు. “వింతగా బొడగన్న వెలది 
నవలీల సాధించు దేవవేశ్యాభుజంగుడు' “ముందర పొడగట్టు మొగనాలినైనను 
దొరకించుకొనునట్టి దుండగీడు'. అంతేకాదు “తిరునాళ్ళకని వచ్చు పరువంపువెలదుల 
ననుపుల డేలించు నటనకాడు'. ఈ శృంగార సీసపద్య శతకం ప్రతి ప్రాచ్యలిఖిత 
గంథాలయంలో ఉంది (కన్నడ 0 4-11). దీనికి లోకోత్తరస్వారస్యయుత శతకమని మరో 
పేరుంది. ఇతని కావ్యాలు అమృతోపమానాలట. ఒక చాటువు వాటినిలా 
ప్రశంసిస్తున్నది. 

అమృతం బానకయున్న దద్రుచులపై నాసక్తియే కల్ల దా 

యమృతం బానినపిదప మానవశమా? యాహా! భవద్విస్సుర 

తృమనీయోక్తులు నట్లు గాదె? యికమీదన్‌ గోల కెట్లుందునే 

నిమిషం బేనియు జిక్కదేవనృపతీ నిస్థంద్రసాండ్రడ్యుతీ! (చాటు. 1, పుట 54) 


కమనీయోక్తులతో కావ్యాలు వ్రాసినా చిక్కదేవరాయల తెలుగు రచనలేం దక్కలేదు. 
అయితే అతని కుమారుని మధురకృతులు చాలా దొరుకుతున్నాయి. 


కంఠీరవ నరసరాజు: చిక్కదేవరాయలు క్రీ.శ. 1701లో మరణించాడు. తరువాత 
రాజమాతా, ప్రధానీ కలిసి అతని కుమారుడు కంఠీరవ నరసరాజును గద్దె ఎక్కించారు. 
ఇతడు పుటుమూగి. ఏమీ వినిపించేది కాదు. అందుకే ఇతజణ్లి “మూకరసు' అని పిలిచేవారు. 
చేతి సైగలతోనే నిత్యవ్యవహారాలు నిర్వహించేవాడు. పట్టం కట్టుకొన్నప్పుడితనికి 31 
సంవత్సరాల వయసు. డవేజరు మహారాణి దేవాజమ్మగారు, ప్రధాని తిరుమలయ్య దక్షత 


864 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కలవారు' గనుక రాచకార్యాలు చూసుకొనేవారు. అయితే కంఠీరవ నరసరాజు గద్దె ఎక్కిన 
రెండేళ్లకు క్రీ.శ. 1706లో తిరుమలయ్యగారు పోయారు. కళులె వారు ప్రముఖులయ్యారు. 
మూగిచెవిటిరాజును వినోదాలకు మీదుకట్టారు. 

కంఠీరవ నరసరాజు క్రీ.శ. 1704 నుండి 1714 దాకా పాలించాడు. తంజావూరు 
లోని విజయరాఘవునిలాగా, శూహాజీలాగ ఇతని కొలువుకూటం కూడా 
ఆటపాటలతో మారుమోగేది. మల్లిక, మందారీక, మంజాభాషి౭ణి, మధురవాహిని 
మొదలైన విరుదులు గల పాత్రలు నాట్యం చేసేవారు. తెలుగు, తమిళ, కన్నడ, కర్నాటక, 
ప్రాకృత, సంస్కృతభాషా కవులు ప్రశంసించేవారు. బహుశా ఈ నట్టువకత్తిలు కవుల 
రచనలను ప్రదర్శించేవారు కాబోలు. అయితే కంఠీరవ నరసరాజు చేసిన రచనలను అతని 
అస్థాన నాట్యవిద్యావిలాసినులు అభినయించేవారని అతని రచనలవల్ల తెలుస్తోంది. 
నోరులేనివాడు- పుట్టుచెవిటివాడు ఈ రచనలు ఎలా చేశాడన్నది పెద్ద ప్రశ్న బహుశా 
ఆస్థాన కవులు వ్రాసి ఇతని పేరు పెట్టారా అనే అనుమానం కలుగుతుందిగాని ప్రతి 
రచనలోనూ తానే కృతికర్తనని కంఠీరవ నరసరాజు ఉద్దాటించాడు. ఇతని రచనలు 
ఎనిమిది దొరికాయి. 

అవి; ]. ఆష్టదిక్పాలక విలాసం, 2. కలవాణీవిలాసం, ౨. కొరవంజికట్లె, 
4. నాట్యవిద్యావిలాసం, 5. పంచాయుదకట్లె, 6. లక్ష్మీవిలాసం, 7. వసంతోత్సవ 
విలాసం, 8. విభక్తికాంతావిలాసం 
ఈ మధుర రచనలేకాక కంఠీరవ నరసరాజుపై పదాలు కొన్ని ఉన్నాయి. 'పదరి నన్నంట 
వేచ్చెవేర' అనే పదంలో ఇలా ఉంది.“ 

“అనరాని మాటలాడేవేర' అవురా చాలురా - అదేరా నీకామేరు లెవయ్యెరా 

దినమున నేలుదాని భారమౌర దేవరాజేంద్రుని కుమార కంగీరవేం[ద్రా. 


పుట్టుమూగివాడు అనరాని మాటలు ఎలా ఆడేడో? నిజానికి ఈ ఎనిమిది రచనలూ 
నరసరాజు చెప్పిన కృతులుకాక నరసరాజుపై చెప్పిన కృతులని భావించాలి, కన్నడ 
- కేటలాగులో ఈ రచనలు 'ఆరసనవరమేలన నాటకగళు' అనే శీర్షికలో కనబడతాయి, 
వీటిని రచించిన తెలుగుకవుల పేర్ల్ణయినా తెలియకపోవడం శోచనీయమే. బహుశా కళులె 
వారి ఆగ్రితులు కొందరివి వ్రాసి ఉండవచ్చు. 

కళులె వీరరాజు: చిక్కదేవరాజు .వద్ద సైన్యాధిపతిగా కళులె వీరరాజు అనే 
మహావీరుడొకాయన ఉండేవాడు. మహారాష్టులతో, మధుర నాయకరాజులతో చాలా ' 
యుద్దాలు చేశాడు. ఓడించిన రాజుల _ దగ్గిరనుండి రత్నరాసులు పుచ్చుకొన్నాడు. 
నిత్యాన్నదానాలు చేశాడు. శాస్రోకదానదీక్షావిచక్షుడు. ఎందరో కవులకు అగ్రహారాలు, 
ఆరామాలూ, ఇళ్లూ వాకిళ్లూ ఇచ్చాడు. ఈ వీరరాజుగారు ఆంజనేయభక్తుడు. ఆ దేవుని 
దయవల్ల అబ్బిన గీర్వాణాంధ్రకర్ణాటకాదీ నానాభాషల్లో కావ్యరచనాచతురుడయ్యాడు. 
౩. మద్రాసు ప్రాచ్యలిఫిత గ్రంథాలయం, కన్నడ కేటలాగు. 


4. కంఠీరవ నరసరాజు పదాలు తొమ్మిదింటిని నిడదవోలు వెంకటరావుగారు ఉదాహరించారు. 
దక్షిణ దేశీయాంధ్ర వాజ్బయము. పు. 458-464. 


విరాసుబా కవులు 865 


కళులె వీరరాజు కావ్యరచనాలోలుడైన కార్యఖడ్గ ప్రవీణుడు. చిక్కదేవరాజువద్ద 
దళవాయిగా ఎప్పటినుండి ఉండేవాడో తెలియదుగాని క్రీ.శ. 1679 నుండి ఉండి, 
మధురపై. జరిగిన యుద్ధాలలో పాలొన్నాడని భావించవచ్చు. 'మధురానాధమదవిమర్దన' 
అనేది ఇతని విరుదులలో ఒకటి. మధురను జయించడమేకాక కళులె వీరరాజు మధురలోని 
రచయితలనూ, కవులనూ తన మంచితనంతో జయించి తనతో మైసూరు తీసుకువెళ్లి 
నట్టుంది. ఆ రోజులలో మధుర సైన్యంలో తుపాకుల అనంతయ్య అనే చురుకైన 
యువకుడు దళవాయిగా ఉండేవాడు. ఇతడు చంద్రగిరి కృష్ణప్పగారి కుమారుడు. 
మధురనాయకరాజు చొక్కనాథునికి ఆలివంక చుట్టం. 


తుపాకుల లింగమనాయకుని కూతురు మంగమ్మనే చొక్కనాథుడు పెళ్లి 
చేసుకొన్నాడు. మధురను జయించిన రోజులలోనే వీరరాజు అక్కడున్న తుపాకుల 
అనంతయ్యతో స్నేహం చేసి అతణ్నీ తనతోపాటు శ్రీరంగపట్నం తీసుకుపోయి 
ఉంటాడు. 


| సైనిక విజయాలు ఎలా ఉన్నా కళులె వీరరాజు సాహీత్య యజ్ఞాలు చేశాడు. వ్యాస 
భారతానికి వచనరూపంలో అనువాదం మొదలుపెట్టాడు. ఇతనికి తుపాకుల అనంతయ్య, 
నారాయణయ్య మొదలైనవాళ్లు తోడ్పడ్డారు. వీరరాజు వ్రాసిన భారతంలో అది సభా 
థీష్మపర్వాలు లభిస్తున్నాయి. వీటిలో చివరి రెండూ సమగాలు. వీరరాజు వ్యాస 
భారతాన్ని అనుసరించే యీ వచన భారతం రచించాడు. అయితే మక్కీకి మక్కీ 
తెనిగించలేదు. సంస్కృత భారతంలోలాగే అధ్యాయ విభజన చేశాడు. అందరికీ 
అర్థమయ్యే శైలిలో వ్రాశాడు. స్పష్టత కోసం విసంధులు చేశాడు. . వీరరాజుగారి వచన 
భారతంలోంచి ఉదాహరణలు యిస్తూ పరిశోధకులు చక్కని వ్యాసాలు వ్రాశారు." 


వచన భారత రచన ఎప్పుడు ప్రారంభించాడోగాని వీరరాజు సభాపర్వాన్ని 
మాత్రం 1730లో పూర్ణి చేశాడు. ఇతర పర్వాలను ఇతరులు పూరించిన తారీఖులు 
దొరకలేదు. రాచకార్యాలలో తలమునకలుగా ఉండే వీరరాజు తీరిక చేసుకొని రచన 
సాగించడమే గొప్ప. చిక్కదేవరాజుకాలంలో యుద్దాలతోనే సరిపోయింది. కంఠీరవ 
మూకరసు పాలన పదేళ్ల. ఆ తరువాత కుట్రలు, కుహకాలు. దళవాయికి రెండు చేతులా 
పని. ఒక్క తెలుగు భారతమేకాక కన్నడ గ్రంథాలు కూడా ఆయన వ్రాశాడు. 'సకలవైద్య 
సంహితా సారార్టవం' అనే కన్నడ గ్రంథం కూడా ఆయన రచించాడు. అందుచేత వీరరాజు 
ఖారత రచన మందగించి ఉంటుంది. 


కళులె వీరరాజు ఎవరెవరిని పోషించాడోగాని - ఒక లాక్షణికుడు 
'వీరఠభూపాలీయంి అనే లక్షణగ్రంథం వ్రాశాడు. ఇది అంధ్రశబ్ద చింతామణికి తెనిగింపు. 
ఈ వీరభూపాలీయం సమగ్రమేగాని అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో ఉంది (0.1/19). ఈ లాక్షణికుని పేరు తెలియదు. వీరరాజు పోషించిన 


నా 
5. _ ప్రాచీనాంధ్రవచనకావ్యములు - వేటూరి ప్రభాకరశాస్తిగారి 'మీగడతరకలు', పుటలు 49-78; 
ఆంధ్రవచనారచనపరిణామం' గొబ్బూరి వెంకటానందరాఘవరావుగారు, పుటలు 102-105. 


866 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇతర కవుల పేర్లు కూడా తెలియవు. అతని సహచరులలో ఒక్కరు తుపాకుల క్‌! 
పేరుకెక్కినవాడు. 


తుపాకుల అనంతయ్య: ఇతడు కళులె వీరరాజుతో కలసి వచన భారతం 
వ్రాశాడుగాని ఇతడు ఎక్కడ నివసించేవాడో తెలియదు. ఇతని తండ్రి తుపాకుల 
వెంకటప్ప చంద్రగిరివాసుడు. ఆయన క్రీ.శ. 1637లో చెంజి రాజులవద్ద సేనానిగా 
ఉండేవాడు. క్రీ.శ. 1648లో చెంజి మహమ్మదీయుల వమైంది. అప్పుడు గోల్కొండ 
సర్వాధికారి మీర్‌ జువ్లూవద్ద కృష్ణప్ప చేరాడు. ఈ మీర్‌ జువ్లూ విద్రోహిగా మారి 
కౌరంగజేబుతో చేరాడు. తన స్థానిక సైన్యాలను కృష్ణప్పకు అప్పగించాడు. 
గోల్కొండసుల్తానుల సేనాని కులీబిగు పులికాటువద్ద కృష్ణప్పను బంధించాడు. అప్పుడు 
తుపాకులవారి కుటుంబం మధురకు చేరింది. రాచవియ్యమంది తుపాకుల 
లింగమనాయకుడు మొదలైనవాళ్లు మంచి పదవులు అధిష్టించారు. తుపాకుల అనంతయ్య 
కూడా మధుర కొలువులో ఉండగానే కళులె వీరరాజుగారి పరిచయం కలిగినట్టుంది. 
ఆయనతో కలిసి వచనభారతం అనువదించాడు. 


అనంతయ్య శ్రీకృష్ణ భక్తుడు. నిఖిలపురాణేతిహాసాల కథానుసంవిధానంలో 
నిరుపమాన విజానం కలవాడు. చతుర్విధ కవితాసా భోజుడు. విద్వాంసులకు 
కావేరీతీరంలో అతహాతాలు మ. ఇచ్చాడు. న. వైభవంగా pen 
సభాపర్వంలోనూ, _ భీష్మపర్వంలోనూ ఇతని గద్యకూడా వీరరాజుగారి గద్యతో 
కనబడుతుంది. అనుశాసనిక పర్వం పూర్తిగా ఇతని గద్యతోనే ఉంది (తంజావూరు 
డి. 682). వచన భారతంలో భగవద్గీతలు ఇతని గద్యతోనే ముద్రణ పొందాయి! 
భారతమే కాక విష్ణుపురాణాన్నీ, రామాయణంలోని సుందరకాండను కూడా 
వచనంగానే అనంతయ్య తెనిగించాడు. విష్ణుపురాణం ముద్రితం అయినా కం 
అలభ్యం. రామాయణం అముద్రితం. 


తుపాకుల అనంతయ్యగారి విష్ణుపురాణం చాలా సులభ్లొలిలో ఉంటుంది. 
వెన్నెలకంటి. సూరయ్యగారి కావ్యంకన్నా విపులంగా సంస్కృత మూలాన్ని 
అనుసరిస్తున్నదని పరిశోధకుల అభిప్రాయం.” వచన భారతంకన్నా ఇందులో రచన 
ప్రొఢంగా ఉందట. వచన రామాయణంలోని సుందరకాండ ప్రతి కాకినాడ ఆంధ్ర 
సాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది.కి ఇది అనంతయ్య రచనలలో అర్వాచీన 
మని చెప్పవచ్చు. భారత రచనలో “వచన రచనా. వైచక్షణ్య' అనే సమాసం లేదు. 
భారతగద్యలో ఒక్క కావేరీ తీరంలోనే అగ్రహారాలు ఇచ్చినట్టు చెప్పుకొన్నాడు. 
రామయణగద్యలో _ వేగవతి, తామ్రపర్ణి మొదలైన ప్రముఖ నదీతీరాలలో 
అగ్రహారాలిచ్చి నట్టు చెప్పాడు. hs 
6. ఎలమంచిలి ఆంధ్రావళీ సమాజంవారు 1934లో ఈ భగవద్గీత రెండువేల ప్రతులు అచ్చువేసి ఉచితంగా 

పంచిపెట్టారు. 


.  మీగడతరీకలు, పుట 63. 
8. పరిషత్స|తిక, సంపుటి 4, పుట 19. 


వీరాసుబా కవులు 867 


తన గద్యలలో తుపాకుల అనంతయ్య తాను చతుర్విధోభయ సాహిత్యపరుణ్ణి అని 
చెప్పుకొన్నా అతడు వచన రచయితగానే నిలుస్తున్నాడు. అతని పద్యకావ్యాలేమీ 
దొరకలేదు. ఇతడు తన గద్యలో కళులె వీరరాజును పేర్కొనకపోవడం గమనించతగ్గదే. 


కళులె నంజరాజు: కళులె వీరరాజుగారికి ఇద్దరు కుమారులు. ఇద్దరూ 
రాజోద్యోగులే. పెద్దవాడు దేవరాజు దళవాయిగా, ఇంకో మాప తంతాను సర్వాధికారిగా 
మైసూరు చరిత్రలో చాలా ప్రముఖమైన పాత్ర వహించారు. కంఠీరవ మూకరసు క్రీ.శ. 
1714లో పోయాడు. అప్పటికతని కుమారుడు దొడ్డ కృష్టరాజుకు పన్నెండేళ్లు. ఈ 
బాలుడికి పట్టం కట్టి దళవాయి, సర్వాధికారుల సమర్థతతో 28 సంవత్సరాలు పాలించారు. 
క్రీ.శ. 1732లో దొడ్డ కృష్ణరాజు మరణించాడు. అతనికి సంతానం లేదు. అతని భార్య 
అంకనహల్లి చామరాజును దత్తత చేసుకుంది. దత్తునికి అప్పటికి 28 సంవత్సరాల 
వయసు. ఆయన దళవాయి సర్వాధికారులను ధిక్కరించాడు. వాళ్లని పదవీభ్రష్టులను 
చేయాలని చూశాడు. కళులె సోదరులు ఇది క్షమంచలేకపోయారు. కోట ముట్టడించి 
రాజును బంధించి కబ్బల దుర్గంలో బంధించారు. కళులె సోదరులకు ముసలిరాణి 
దేవాజమ్మణ్ణిగారి మద్దతు ఉంది. ఆమె ఒక కుగ్రాణ్ణి దత్తత చేసుకొంది. ఆ బాలునికి 
ఇమ్మడి కృష్ణరాజు ఒడయరు అని పిరు పెట్టి దళవాయి సర్వాధికారులు పాలించసాగారు. 


కళులె సోదరులు సమర్గులే, సాహసవంతులే. అయితే తమకంటే ఘటికుడు 
ప్టాదరాలికి. ఆత్రయం ఇచ్చారు. ప్రోత్సహించారు. అతడు వటవృక్షంలాగా 
పెరిగిపోయాడు. క్రూరంగా ప్రవర్తించసాగాడు. క్రీ.శ. 1756 నాటికి హైదరాలీ ఎవరూ 
ఎదిరించలేనంతగా వేళ్లు తన్నుకొన్నాడు. దళవాయి దేవరాజు సర్వాధీకారి నంజరాజూ 
ప్టాదరాలీతో కలిసి కుట్రలు పన్నారు; ఇవి రాజుకు తెలిశాయి. దండించపోయాడు. 
నంజరాజు, హైదరాలీ మేలుకొన్నారు. తమ గురించి రాజుకు చెప్పిన వాళ్ళను పట్టుకొని 
రాజు ముందే హింసించసాగారు. ఈ హింసాకాండ చూసి దళవాయి దేవరాజు 
ఏవగించుకొని రాజకీయాలు వదిలిపెట్టి సత్యమంగళం వెళ్లిపోయాడు. అప్పటికి దళవాయి 
దేవరాజు ముసలివాడట. అతని తమ్ముడైన నంజరాజు కూడా కీ.శ. 1756 నాటికి కనీసం 
65 సంవత్సరాల వాడై ఉంటాడు. అన్నగారు దేవరాజు మద్దతు లేకపోయేసరికి నంజరాజు 
ఒంటరి అయ్యాడు. హైదరాలీ ఇతర ఉద్యోగులనేకాక మైసూరు రాజ్యాన్నే కబళించాడు. 


ముసలితనంలో ఎలా ఉన్నా యౌవనంలో ప్రాఢనిర్హర వయఃపరిపాఠకంలో కళులె 
నంజరాజు మంచి సాహిత్యసీవ చేశాడు. అతడు కన్నడంలో వచనభారతం వ్రాశాడు. 
దానికి నంజరాజవాణీవిలాసం అనే మారుపేరు ఉన్నట్టు ఇంతకుముందు చూశాం. 
చిక్కదేవరాయలు (క్రీ.శ. 1672-1704) కూడా ఈ భారత రచనలో కొన్ని పద్యాలు 
వ్రాశాడంటే నంజరాజు క్రీ.శ. 1704 నాటికి పూర్వమే కన్నడభారతం వచనంలో వ్రాస 
ఉండాలి. ఆ భాషలో ఒక్క భారతమేకాక ఇతర రచనలు కూడా చేశాడు. 
సకలనిగమాగమ పురాణార్శ్థాలు వివరించి శివభక్తి విలాసం, భద్రగిరి మాహాత్మ్యం అనే 
శైవపురాణాలు వ్రాశాడు.” 
9. డి. కేటలాగు (కన్నడ) డి. 89లో గద్య. 


868 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కన్నడంలో మొదట వ్రాసిన హాలాస్యచరిత్రనే నంజరాజు తెలుగులో మళ్లీ 
వ్రాశాడు. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (215). అసమగ్రం, 
ఇతడు కన్నడంలో వ్రాసిన వాటినే తనిగించాడనడానికి కాశీమహిమార్థదర్పణం అనే 
(గ్రంథమే సాక్ష్యం. దాని చివర ఇలా ఉంది: 


“మరియు గర్జాట భాషా విరచితంబుగా మహీశూర సేనాధిపదొడ్డరాజ పౌత్ర 
వీరరాజపుత్ర దళపతి దేవారాజానుజ కళులె నంజరాజ భూపాలుండు స్కంధ 
పురా౯ *క్టంబుగా కాశీమహిమార్థదర్చణమందు మణికర్ణిక యుత్పత్తి చెప్పిన యిరువది 
యారవ యధ్యాయము”. (1.757) 


ఈ పుస్తకం అముద్రితం. నంజరాజు పుస్తకాలు రెండూ అచ్చుపడలేదు. ఇతడు తెలుగులో 
ఇంకే రచనలూ చేసినట్టు లేదు. తన తండ్రి వీరరాజుగారిలాగే నంజరాజు కూడా 
లాక్షణికులను, కవులను పోషించాడు. వీరరాజు పేర వీరభూపాలీయం అనే లక్షణ గ్రంథం 
పుడితే నంజరాజుపైన నంజరాజయశో భూషణమనే గ్రంథం పుట్టింది. దీనిని ఆలూరి 
నరసింహం వ్రాశాడు. 


ఆలూరి నరసింహం: ఇతనికి 'నవీనకాళిదాసు' అనే బిరుదు ఉంది. సంస్కృత 
పండితుడు. ఈయన వ్రాసిన నంజరాజయళో భూషణంలోని నాటకప్రకరణాన్ని ఎవరో 
తెనిగించారు. ఈ అనువాదం ఎవరు చేశారో తెలియదు. ఆలూరి నరసింహశాస్తురో, 
అతని శిష్యులో అనువదించి ఉంటారు. నంజరాజువద్ద ఉండే ఇతర తెలుగు 
విద్వాంసులెవరో తెలియదుగాని, ఈ కాలంలో మైసూరు మండలంలోని సామంతులవద్ద 
ఉండే కవులలో ఒకరిని గురించి బాగా చెప్పుకోవచ్చు. 


కోడూరి వెంకటాచలం: మైసూరులోని కోలారు ప్రాంతాలకు సుగ్గుటూరివారు 
ఏలికలు. వీళ్ళ వియ్యాలవారు ఖైరవమూరివారు. క్రీ.శ. 1700 ప్రాంతాలలో భైరవమూరి 
ముళువాగళురాజు అనే ఆయన కొంత సాహిత్యసివ చేశాడు. ఈయన కోడూరి 
వెంకటాచలాన్ని పిలిపించి స్కాందపురాణంలోని శివరహస్యఖండాన్ని తెనిగింపజేశాడు. 


వెంకటాచలం చిన్నప్పుడే పాండిత్యం ప్రదర్శించాడు. అతనికి 'బాలసరస్వతి' అనే 
వీరుదు ఉంది. ఇతడు నానాకళాభిజ్ఞడు. కవితాధారాగరిష్టడు. ఈయనకు మెనమామ 
పోలికలు వచ్చాయి. వెంకటాచలంగారి మేనమాన గునుగుటూరి వెంకటకృష్ణయ్య. ఆయన 
శ్లేషకవితాపితామహుడనే ప్రఖ్యాతి పొందాడు. నలరాఘవయాదవ పాండవీయం వంటి 
మహాప్రబంధాలు వ్రాశాడు. వెంకటాచలంగారి మేనమామేకాక గురువు కూడా కవే. 
ఆయన పేరు యడవల్లి వెంకటయ్య. ఇతణ్జి కోడూరి వెంకటాచలం ఇలా నుతించాడు: 


అతని అభిరామవాసుడేవాది కావ్య-ములను రచియించి ప్రఖ్యాతి నందినట్టి 
ఘనునినెడవల్లి వెంకటకవివరేణ్యు- నస్మదీయవిద్యాగురు నభినుతింతు. (0.322) 


ఈ యడవల్లి వెంకటయ్యగారు రచించిన అభిరామవాసుదేవం దొరకలేదుగాని ఇంకెవరో 
యడవల్లి వెంకటకవి వ్రాసిన పతితపావనచరిత్ర అనే కావ్యం ఒకటి లఖీస్తూంది. (R.116a}. 


ఫీరానుబా కవులు 869 


వెంకటాచలంగారి విద్యాగురువు వ్రాసిన ఇతర గ్రంథాలేమిటో తెలియవు. వాస్తవానికి 
శివరహస్య ఖండం తప్పించి కోడూరి వెంకటాచలం వ్రాసిన గంధథాలేమిటో కూడా 
తెలియవు. ఇది 28 ఆశ్వాసాల గ్రంథం. మొత్తం ఏడు కాండలు ఉన్నాయి. కొన్ని 
కాండలూ, ఆశ్వాసాలు సమగ్రంగా దొరికాయి. ఈ గ్రంథం ఒకసారి అచ్చుపడింది. 


మైసూరులోని రచనలు ఇన్ని తెలుస్తున్నా శిరసుబాకు అడమానమైన తెలుగు 
ప్రాంతాలలో కవుల గురించి వివరాలేం అట్టే దొరకవు. అనంతపురంలో ఒక్కడే కవి 
కనబడుతున్నాడు. 


పొత్తపి వెంకటయ్య: ఈయన యింటిపేరుకు కారణభూతమైన పొత్తపి కడప జిల్లాలో 
ఉన్నా ఇతని పూర్చులు పొత్తపినుండి అనంతపురం పరగణాకు వచ్చి స్థిరపడ్డారు. 
ధర్మవరం తాలూకాలోని రావులచెరువు గ్రామంలో పొత్తపి వెంకటయ్య ఉన్నట్టున్నాడు. 
ఆ ఊళో ఉండే చినరెడ్డిగారి సుంకిరెడ్డి ఈయన్ని పిలిచి 108 దివ్యతిరుపతులను వరుసలో 
వర్ణించి సుబ్బరాయడి పేరు మీద ఒక శతకం చెప్పమన్నాడు. వెంకటయ్య ఒక సీసశతకం 
చెప్పాడు. 'మహితరూపాయ ధూర్జటి మత విధేయ సూర్య శతకోటి విభవాయ 
సుబ్బరాయ' అనే మకుటంతో అన్ని దివ్యతిరుపతులనూ ఏకరువు పెట్టాడు. చివర కొన్ని 
"నీతులు కూడా ఉన్నాయి. ఇదేమంత ప్రొఢమైన రచన కాదని పరిశోధకుల అంచనా. 
అప్రొఢమైన రచనలు కూడా కొన్ని చరిత్ర రచనకు ఉపయోగపడతాయి. ఇది అందుకు 
కూడా పనికిరాదు. అయితే ఈ సుబాలోనే అనెగొందిలో చాలా లాభించే తుచ్చపు రచన 
ఒకటి బయలుదేరింది. 


ఆనెగొంది సంస్థానం: దక్షిణాపథంలో ఒకనాడు దేదీప్యమానంగా. వెలిగిన 
విజయనగర సాచ్రూజ్యం ఆరిపోయాక హంపీక్షేత్రాన్ని విడిచిపెట్టి ఆరవీటిరాజులు 
పెనుగొండ, చంద్రగిరి, వేలూరు మొదలైన దుర్గాలు పట్టారు. చివరకు ఈ ప్రదేశాలలో 
కూడా వాళ్లకు నిలువ నీడలేకపోయింది. మళ్ళీ తుంగభద్రకు అద్దరిని ఉన్న ఆనెగొందిని 
చేరుకొన్నారు. ఈ. దేశం మహారాషుల చేతికి వచ్చింది. శివాజీ దయతలచి 
ఆరవీటివారసులకు ఆనెగొంది సంస్థానాన్ని ఇచ్చాడు. క్రీ.శ. 1657 ప్రాంతాలలో ఉన్న 
తిరుమలరాజు ఈ రాజ్యాన్ని సంపాదించాడు. ఈయనకు ఎలాంటి బంధువో గాని చిన 
వెంగమరాజు అనే ఆయన కీ.శ. 1689-1706 ప్రాంతాలలో ఆనెగొందిలో ఉండేవాడు. 
ఈయన తెలుగు భాషలో మొట్టమొదట బండబూతుల కావ్యానికి కారకుడయ్యాడు. 
దీనిని వ్రాసినవాడు బుచ్చాలి గోపాలయ్య. ఈయనకు వికటకవి అనే బిరుదు వుంది. 


బుచ్చాలి గోపాలయ్య : ఈయన దక్షిణాదిన ఉండే అరియలూరు గ్రామాన్ని 
ఆదరువు చేసుకొని సుఖంగా ఆ కుడియెడమల బహుసంసార సమేతుడుగా ఉండేవాడు. 
మేనత్తా, లమెతోపాటు ఇతని భార్యా ఇతణ్జీ తీర్థయాత్రలకు ప్రోత్సహించారు. 
గోపాలయ్య సరే అన్నాడు. ఉంఛవృత్తి ఉత్తమమని కృష్ణాతీరం లగాయతు కాశీదాకా 
వెళ్లాలని నిశ్చయించాడు. ఆనెగొంది ప్రాంతాలకు వచ్చాడు. 


10. మరుగు పడిన మాణిక్యాలు, పుటలు 86-88. 


870 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


“ఆ దేశానికి తురకలవల్ల క్షోభ లేదు. వారే ఉమిసిన తమ్ముల మని త్యజించి 
కాపాడుకు వచ్చి యిచ్చింది. తిరిగి పుచ్చుకోమని నమ్మిక యిచ్చి ఆ యింటిని కాపాడుక 
వస్తున్నారని విన్నాడు. ఆనెగొంది నరపతిసింహాసనం దొడ్డవారని కూడా విన్నాడు. 
విరూపాక్షస్వామిని సందర్శనం చేసుకొంటూ ఉండే ఆనెగొంది చినవెంగమరాయల 
పరిచయం కలిగింది. 


బుచ్చాలి గోపాలయ్య వికటకవి అని ఆయన విన్నాడు. ఆ రోజులలో వికటం 
అంటే బూతే. 'బూతాడక దొరకు నవ్వుపుట్టదు 'సభలో' అని కవిచౌడప్పి ఆదిలో 
చెప్పాడు. అందుకే ఆనెగొంది చినవెంగమరాజుకి నవ్వు పుట్టడానికి గోపాలయ్య 
రంగనాయకాంకితతారావళి అనేది వినిపించాడు. ఇందులో మధుర నేలుతున్న 
రాణిమంగమ్మ మీద చిరుబూతులున్నాయి కాబోలు. దీనిని విని ఇంతకన్న విపులమైనది 
చినవెంగమరాజు వ్రాయమన్నాడు. గోపాలయ్య మహబాగు అని “మంగా 
దుష్పాంసులానవిలాసం' అనే బూతుల బుంగను వ్రాసి విరూపాక్షడేవునికి అంకితం 
ఇచ్చాడు. ఇది మంజరీద్విపద."! 


“తెలియగ నిప్పుడు త్రిశరఃపురయున - వెలనిడి వింతలు వివరించెద నొక 
మంజరి కృతిగా మాలమాదిగలు - లంజ కొడుకులు లజ్జ లేకనే 
బసివెద్దులగుమి పశువుల వెంబడి - వినుగక తరుముచు వేట్లా డెడుగతి 
మంగాపుంశ్చలి ఇంగిత మెరుగక - వంగి దురద మెయి సంగాపేక్షను....”' 


ఈ విధంగా ఆరంభమయిన ఇది పచ్చిబూతులలోకి దిగుతుంది; అయినా ఇటువంటి 
అక్షీలమంజరితో చినవెంగమరాజుకు తృప్తి కలిగినట్టు లేదు. వచన కావ్యంగా 
'మధురమంగాపుంశ్చలీవిలాసాన్ని' చెప్పమన్నాడు. బుచ్చాలి గోపయ్య ఎంత 
జుగుప్సాకరంగా వ్రాయాలో అంత అలశ్లీలంగానూ వ్రాశాడు. చినవెంగమరాజు సభలో 
దినమొక కథగా వినిపించాడు. రంగనిఖభేటి, పక్షిక్రీడ. చినవెంగమరాజు దినచర్య, 
శాక్తేయమతం మొదలైన శీర్షికలు ఉన్నాయి. 


ఇంత నికృష్ణపు రచన చేయడంలో బుచ్చాలి గోపాలయ్య ఉద్దేశం ఉదరపోషణి! 
అయితే అతడు కలలో కూడా అనుకోని ఘోరం ఒకటి జరిగింది. అతని భార్య 
వయసులో ఉన్నది. అమెను ఆనెగొంది చినవెంగమరాజు బలాత్కరించాడు. అప్పుడు 
గోపాలయ్య ఇంట్లోలేడు. కబురు వెల్లింది. “నావున్న తావుకు చెప్పి అంపించె నంటె 
మిటమిట మధ్యాహ్నము యెండయని యేమరితిని. ఇంటో దాన్ని కొండముచ్చు 
చిక్కించుకొన్నట్లు చిక్కించుకుపోడని ఆ వేళనే నిలచిన అడుగు నిలువక పదివేల 
ఉపాయాల జాలిపడి ఆ సీమ వెల్లాడివచ్చి హా! దైవమా! ఇదంతా మగరంకులాడి... 
గులాముని వల్ల వచ్చిన ఆపద గదా” అని విలపించి, రాణీమంగమ్మమీదా, ఆనెగొంది 
వినవెంగచురాజు: మీద మరింత బూతులు రచించాడు, 


11. R.1043 పుటలు 185-218 దాకా మంగమ్మ కథ. 


“వ్రిరాసుబా కవులు 871 


ఈసారి ఈ రచనలు ముళువాయి హనుమంతునికి అరియలూరు [గామదేవతకు 
అంకితం చేశాడు. హనుమద్విన్నపంలో తన భార్యను ఆనెగొంది చినవెంగమరాజు ఎలా 
చెరచినదీ చెప్పుకొని ' ఆలికాబాల్యం అది మంచి వానికి మంచిదానికి పుట్టిన సాధుకన్యక 
- ముళువాయి హనుమంతా ఆ నిర్భాగ్యచినవెంకన్ని చంపవే' అని గోపాలయ్య ప్రార్థించాడు. 


ఇతని అశ్లీల రచనలో ఒక పిచ్చి అవేదన కనబడుతుంది. భార్యకు జరిగిన 
.. అత్యాచారానికి ఈవిధంగా కసి తీర్చుకున్నాడు. ఈ బూతుపురాణంలో ఇంత జాలి కథ 
కూడా ఉందని బుచ్చాలి గోపాలయ్య వ్రాసిన 'మధురమంగా పుంశ్చలీవిలాసం' అంతా 
చదివితే తీలుతుంది. అయితే పరిశోధకులు తప్ప ఎవరూ చదవలేని గ్రంథం ఇది. దీని 
ప్రతులు ప్రాచ్యలిభిత గ్రంథాలయంలో ఉన్నాయి (0.1449-2 510 R. 1043). ఈ 
పుస్తకంలో 3565 [గ్రంథాలున్నాయి (గ్రంథం అంటే 32 అక్షరాలు). ఒక్క తెలుగు 
భాషలోనేకాక కన్నడ తమిళ భాషలలోని బూతులు కూడా వ్రాశాడు. అనాటి రాజకీయ 
వ్యేక్తులైన రాజారాం, కాంబక్షు మొదలైనవాళ్లందరికీ మధురమంగమ్ముతో కామసంబంధాలు 
గోపాలయ్య కల్పించాడు. అయిడీ మంగమ్మ చాలా దానధర్మ పరాయణురాలు. నీతిగా 
(బతికింది. 


అనెగొంది సంస్థానంవల్ల ఈ అపకీర్ణికావ్యమేతప్ప మరేవి ఈ యుగంలో పుట్టినట్లు 
కనబడదు. 'చెట్టు చెడే కాలానికి కుక్కమూతిపిందెలు' అంటారు కాని ఈ చెట్టున ఒకే ఒక 
పిందె. అయితే వీరాసుబా తోటలో మిగతా చెట్లు ఫలించాయి. మైసూరు రాజ్యానికి 
అణకువగా వుండే సేలంలో మంచి సంస్కృతాంధ్ర పండీతులు చక్కని రచనలు చేశారు. 


రేవూరి కవులు: సర్వసామాన్యంగా మన తెలుగు కవులందరూ సంస్కృతం నుంచి 
కావ్యాలను అనువదించేవాళ్లి. అయితీ ఒకానొక కవి తెలుగు సాహిత్యంలోని అనన్యకావ్యం 
వసుచరిత్రను సంస్కృతంలోనికి పరివర్ణనం చేశాడు. అతని పీరు రేవూరి కాళహస్తికవి. 
ఈయన కాళహస్తిలో పుట్టి పెరిగాడుగాని యౌవనంలోనే దక్షిణదేశానికి వెళ్లాడు. 
క్రీశ. 1554 నుండి 1626 దాకా జీవించిన సుప్రసిద్ధ పండితులు అప్పయ దీక్షితులవారి 
నిష్యరీకం చేశాడు. తెలుగుకవుల శ్లేషనైపుణ్యాన్ని సంస్కృతీకరించడానికి వసుచరిత్రను 
అనువదించాడు.!2 ఇతని సంతతివాళ్ళందరూ కవులే. దక్షిణాదినే స్థిరపడ్డారు. అందరూ 
సాహితీపరులే. కాళహస్తిగారి మనుమడు లింగన్న కూడా కవే. అయితే అతడు ఏం 
పుస్తకాలు వ్రాశాడో, అవి తెలుగులో వ్రాశాడో సంస్కృతంలో చెప్పాడో తెలియదు. ఈ 
రేవూరి బింగన్నకు ఆరుగురు కొడుకులు. పెద్ద కొడుక్కి తన తండ్రిపేరే పెట్టాడు. 


ఇమ్మడి కాళహస్తికవి తన తాతగారంత ప్రజ్ఞావంతుడు. అష్టభాషలో ఆశువుగా 
ప్రబంధాలు నిర్మించే చాతుర్యం కలవాడు శతావధానమే కాదు. సహస్రావధానమూ 
చేయగల దిట్ట. వ్యస్తాక్షరి, ఓష్ట్యం, నిరోష్ట్యం, చలాచల జిహ్విక మొదలైన చిత్రకవిత్వాలు 
చేస్తాడు. ఇతడు కేవలం చిత్రకవి మాత్రమే కాడు, అఖిలలక్ష్యలక్షణ కోవిదుడు. 
పాణినీయం కరతలామలకం చేసుకున్న వ్యాకరణవేత్త. షడ్డర్శనీపారంగతుడు. ఇతడు 
కకం తట లలు. సు భన ఉట న 


12. ఈ సంస్కృత వసుచరిత్రను డాక్టర్‌ బి. రామరాజుగారు పరిష్కరించి ప్రచురించారు. 


872 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఏ గ్రంథాలు వ్రాశాడో తెలియదుగాని ఇతని తమ్ముడు అనంతయ్యగారి గ్రంథాలు 
మాత్రం దొరుకుతున్నాయి. 


రేవూరి అనంతయ్య తన 'అన్నగారు ఇమ్మడి కాళహస్తిగారంత గొప్ప కవి. ఇతడు 
ఐదో ఏటనే వేదం అప్పచెప్పితీ ఏిబుధులు నివ్వెరపోయారు. పట్టుమని పదేళ్లు 
నిండకముందే అనంతయ్య అష్టభాషలో చతుర్విధ కవిత్వాలు చెప్పగల చాతుర్యం 
అలవరచుకొన్నాడు. నూరుగడియలకో ప్రబంధం చొప్పున ఇతడు రచించగలడు. ఈ 
ప్రతిభను చూపిస్తే ఇతనికి 'మైసూరి చెంజిండ్ల మెచ్చులు ఘటించె'. బహుశా చెంజీలోని 
తుపాకుల లింగప్ప, మైసూరులోని చిక్కదేవరాయలు రేవూరి అనంతయ్యను సన్మానించి 
' ఉంటారు. చిక్కదేవరాయలు క్రీ.శ. 1673 నుండి 1704 దాకా మైసూరు పాలించాడు. ఇతని 
కాలంలోనే కర్ణాటక రాజధాని శ్రీరంగపట్నం సత్కారాలు నోచుకుంది. 


మైసూరు చిక్కదేవరాయలమీద పాతిక తెలుగు చాటువులు లభిస్తున్నాయి. 3 వీటిని 
బహుశా మైసూరు చెంజిండ్ల మెచ్చులు ఘటించిన రేవూరి అనంతయ్య చెప్పాడేమో. 
మైసూరులో ఇతడు శతావధానాలూ చేసి ఉంటాడు. ఇతడు 'నూరుఘంటములకై 
నోరారగ ఘనాఘనంబున కవిత మిన్నంద' పలికాడట. అనంతయ్య ఏకసంథాగ్రాహి. 
ఇతడు మైసూరు చెంజిండ్లలో ఏ కావ్యాలు వ్రాశాడోగాని సేలం చేరి అక్కడ కావ్యాలు 
వ్రాశాడు. 


ఆ రోజులలో సిలంలో బదిరవాళ్లు చాలా మోతుబర్లు పాలకులు. బదీర 
చిన్నప్పనాయకుడూ, అతని తండ్రీ మైసూరురాజ్యానికి అణకువగా ఉండి వాళ్ల తరపున 
యుద్దాలలో పాల్గొన్నారు. మైసూరురాజులు యాదవరాజులు. బదిరవాళ్లకు 'యాదవ 
రాయరాజ్య సంస్థాపనాచార్య' అనే బిరుదు ఉంది. మైసూరు శత్రువులంతా బదిరివారికి 
శత్రువులే. '“చేరచోళపాండ్యబళ్లాణరాయ మనోభయంకర' అనే బిరుదు కూడా బదిరి 
వాళ్లకు వుంది. రేవూరో అనంతయ్య బదిర చిన్నప్పమీదా, అతని తండ్రిమీదా తారావళులు, 
దండకాలు మొదలైన కృతులు చెప్పాడు. వాళ్లు సంతోషించి ఏనుగులు, గుర్రాలు, 
గ్రామాలు మొదలైనవి ఇచ్చి సత్కరించారు. తన తాతతండ్రులపైన కవిత్వం చెప్పిన 
అనంతయ్యను బదిర కృష్ణప్ప నాయకుడు ఒకనాడు పిలిచి పాతవిషయాలు జ్ఞాపకం చేసి 
“నిన్ను మా వీరుదుకవిగా భావించుకుంటున్నాం. మావంటివాళ్లకు నీవు భవత్కృతి 
కన్యకాపతిత్నం సమకూర్చాలి అన్నాడు. 

“ఆలింతురొ లాలింతురొ - పాలింతురొ మూఢజానపదు లతుల రస 

శ్రీలాలిత మోహనపాం-చాలీలాలిత్య నిత్యచంచత్కవితల్‌. (౧18) 


కనుకనే సుమతులకెక్కు 'మరందకందళితమైన  మృదుసూక్తుల'తో 
గాధేయోపాఖ్యానం రచించి తనకు అంకితం ఇవ్వమన్నాడు. బదిర కృష్ణప్ప నాయకుని 
అభిమతం మన్నించి అనంతయ్య అయిదాశ్వాల ప్రబంధంగా గాధేయోపాఖ్యానాన్ని 
రచించాడు. ఇది విశ్వామిత్రుని చరిత్ర. అతడు రాజ్యం చేయడం, వనానికి వెళ్లినప్పుడు 
13. చాటుపద్యమణిమంజరి, 1, పుటలు 45-54, 


వఏీరాసుబా కవులు : 873 


వేసిష్ణని కామధేనువుని చూడడం, దాని కోసం తగాదాపడడం, తపస్సు చేసి బ్రహ్మర్షి 
కావడం దాకా కథ ఉంది. గాధేయోపాఖ్యానం పూర్తిగా అచ్చుపడలేదు. మదరాసు 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 5 ప్రతులున్నాయి.'* కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు 
కార్యాలయంలో ఒక సంపూర్ణ ప్రతి ఉందీ.!్‌ ఈ కావ్యంలోని శృంగారఘట్లాన్ని 
ప్రత్యేకంగా శృంగార గాధేయోపాఖ్యానం' అనే పేరుతో 1929లో గంటి సూర్యనారాయణ 
శాస్త్రిగారు ప్రకటించారు. ఇది మూలగ్రంథంలోని ఆఖరు అశ్వాసం మాత్రమే. 


గాథేయోపాఖ్యానంలోని కవిత్వం కమ్మగా ఉంది. అనంతయ్య శబాలంకారాలపై 
ఎక్కువ మొగ్గుతాడు. అందులోనూ యమకం అంటే మహాప్రీతి. మేనక విశ్వామిత్రుణ్ణి 
చూసి “యువతి మనోరాగాదేయా రమింపరాగాడదేయాి అంటుంది (5-66). “పరాకా 
రూపరా కాశకీ' అని అడుగుతుంది (5-68). మునికూడా 'నమ్మినవాడ నీకు మేన 
మ్మినవాడ' అని శబ్బాలంకారంతోనే సమాధానం చెప్తాడు (5-119). గాధేయోపాఖ్యా 
నంలో కవి శబ్దాలంకారాల పట్ల తీసుకున్న శ్రద్ద అర్థాలంకారాలలో కనబడదు. 
కొత్తకల్బనలుగాని, నూతన భావాలుగాని అట్టిలేవు. 


ఈ గాధేయోపాఖ్యానం బ్రాశాకనో, లేక దీనికి ముందో అనంతయ్య వృద్ధాచల 
మాహాత్మా్యాన్ని వాసి పంట లింగారెడ్డికి అంకితం ఇచ్చాడు. ఈ కృతిభర్హ తిరుచినాపల్లి 
జిల్లాలోని వెంగుళం కాపురస్థుడు. ఇతని వంశంలోని వాళ్లంతా తురయూరు పాలిస్తూ 
వచ్చారు. ఇతడు కూడా కీ.శ. 1632 నుండి 1667 దాకా ఆ వూరు పాలించి తరువాత 
వెంగుళంలో స్థిరపడ్డాడు. దానికి కారణం ఉంది. లింగారెడ్డి భార్య ఎర్రమ్మకు 
వృద్ద్ధాచలేశ్చరుడు కలలో ' కనిపించి వెంగుళంలో గుడికట్టించమన్నాడట. అందుకే 
లింగారెడ్డి ఆ గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం కాపురం పెట్టి ఉంటాడు. అనంతయ్య 
చేత వృద్దాచలమాహాత్మ్యం వ్రాయించాడు. ఈ కావ్యంకూడా అముద్రితమే. దీని ప్రతి 
కాకినాడ పరిషత్తు కార్యాలయంలో ఉంది. 


అనంతయ్య తమ్ముళ్లు కూడా కవులే. ఏకామయ్య, గురవయ్య, శివానందుడు అన్న 
వాళ్ళ పేర్లు మాత్రమే తెలుస్తున్నాయికాని వాళ్లు వ్రాసిన తెలుగు కావ్యాలు ఏమిటో 
తెలియదు. ఏకామ్రయ్య జాంబవతీ పరిణయం, సత్యాపరిణయం అనే సంస్కృత 
కావ్యాలు . వ్రాశాడు. అనంతయ్యకు శిష్యులున్నారో, లేదో తెలియదుగాని అతని 
అన్నగారు కాళహస్తికవికి మాత్రం మంచి సమర్గుడైన శిష్యుడున్నాడు.'* పేరు కుందుర్తి 
వెంకటాచలం, ఆయన మధురలో రాజసత్కారాలు పొందాడు. 


14. R. 18, R. 714, 0 482, 483, 484 
15. ఆంధ్రసాహిత్యపరిషత్ప క్రిక, సంపుటి 3. పుట 358 
16. రేవూరి అనంతయ్యను బద్దెపూడి ఎర్రయ్య తన యువజన హృదయానందంలో నుతించాడు. 


మధుర నాయకరాజులు, ఆశతులు 


మధురలో నాయకరాజ్య స్థాపన క్రీశ. 1529లో జరిగినా క్రీ.శ 1623 దాకా సాహిత్య 
పోషణ జరిగినట్టు దాఖలాలు ఏమీ కనబడవు. మధురను పాలించిన తిరుములనాయకుడు 
కవులను. సత్కరించాడు. తరువాత ఇతని కొడుకు చినముద్నవీరప్ప ఆర్నెల్లే రాజ్యం 
చేశాడు. అటుపిమ్మట చొక్కనాథుడు క్రీ.శ. 1659-82 దాకా 24 సంవత్సరాలు రాజ్యం 
చేశాడు. ఇతడూ, ఇతని ముగ్గురు తమ్ముళ్ళూ సాహిత్యపోషణ చేశారు.! 


ఇతని కాలం నుంచీ మధురను ముగ్గురు. నాయకరాజులు, ఇద్దరు రాణులు 
పరిపాలించారు. వీళ్లలో చివరి రాణి తప్ప మిగతావాళ్లందరూ నాటి సాహిత్యంతో 
సంబంధం ఉన్నవాళ్లే. ఈ ఏలికలేకాక వీళ్ల దళవాయిలు, ప్రధానులు, ఇతర ఉద్యోగులు 
కూడా సాహిత్యాన్ని పోషించారు. కొందరు స్వయంగా రచనలు చేశారు. ఆ వివరాలు 
చెప్పుకొందాం. ne 


చొక్కనాథనాయకుడు (క్రీ.శ. 1659-82): ఈయన క్రీశ. 1643లో జన్మించాడు. పట్టం 
కట్టుకొన్నప్పుడు 16 సంవత్సరాల వయనువాడు. 40 యేళ్ళు నిండకముందే 
మరణించాడు. పాలించిన 24 యేళ్లలో ఇతడు అంకితం పుచ్చుకొన్న గ్రంథం ఒక్కటే 
ఒక్కటి కనబడుతుంది. అది లింగనమఖి తిరుకామయ్య వ్రాసిన ధేనుమాహాత్మ్యం.? 

ముమ్మడి ముద్దువీరప్ప: ఇతని పూర్తిపేరు రంగకృష్ణ ముద్దువీరప్ప. ఈయన 
రాజ్యానికి వచ్చినప్పుడు ఎన్నేళ్ళవాడో చెప్పలేం. కొందరు 7 ఏళ్ల వయసువాడంటారు.3 
మరికొందరు 15 ఏళ్లుంటారు. మరికొందరు 25 ఏళ్లవాడంటారు.* బహుశా ఏ పన్నెండు 
పదమూడు సంవత్సరాలవాడో కావచ్చు. తల్లి పెంపకం వల్లనో, లేక స్వయంగా అల 
వరచుకోవడంవల్లనో ముద్దువీరప్పకు తన కాలపు వాళ్లకు విరుద్ధమైన గుణాలు వచ్చాయి. 
వారకాంతలను ఏవగించుకొనేవాడు. అంతఃపురంలోని వేశ్యల జనాభాకి స్వస్థి చెప్పాడు. 
ఏకపత్నీవ్రతం ఆచరించాడు. ఎవరికి అన్యాయం జరిగినా సహించేవాడుకాదు. 
ముద్దువీరప్ప వారకోంతలను బహిష్కరించినా ఆస్తాన కవులలోఎవరో ఒకాయన మాత్రం 
ఇతనికి లేనీ రసికతను అంఖకట్టాడు. ముద్దుఐరప్ప పైన రెండు శృంగారపదాలు 
కనబడుతున్నాయి. ముద్దువీరప్ప చేసిన “పచ్చితేనేమోవిగంటికి' ఒక నాయిక “పదివేల 
దండములు” పెట్టింది 'చెలువరంగ రమ్మని చేరదీసిన నేస్తము తలచుకొన్న నా మనసు 
రుల్లురుల్లనెనే' అని మరొక నాయిక చెప్పుకొంది. ఈమె పదాలు పాడే జాణ అని చరణం 
తెలుస్తోంది, 


వేదరకపోవే - ప్రాణాాయని యుపరతుల మదనకేళిని గూడిన - మగువగనుక ఆ 
ముదిత నీవు పాడిన - పదములు తలుచుకొంటె కదిసీన రూపమెల్ల - కన్నుల గట్టినట్టున్నది. 
నాయకరాజులయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
నాయకరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
భారతి, అకోబరు, 1963, పుట యె. (చల్తా రాధాకృష్ణశర్మ గారి వ్యాసం) 
History of the Nayaks of Madura - by R. Satyanatha Alyer. P. 192 
భారతి, 1952 ఫిబ్రవరి - తివ్మూవజ్ఞల కోదండరామయ్య గారి వ్యాసం 


ల మ 6౮ సం — 


మధుర నాయకరాజులు, ఆశ్రితులు 875 


ముమ్మడి - ముద్దువీరప్పపై పదాలు చెప్పిన ఈ కవి ఎవరో తెలియదు. ఈ 
నాయకరాజుకు తెలుగు సాహిత్యంతో యింతకంటె ఎక్కువ సంబంధం ఉందో లేదో 
కూడా చెప్పలేం. ఇతడు అకాల మరణం చెందాడు. ఇతడు చనిపోయేటప్పుడు భార్య 
ముద్దమ్మ గర్భవతి. ఆ స్థితిలో ఈమె సహగమనం చేస్తానంటే అత్తగారు మంగమ్మ 
వారించింది. ఒక మగదిడ్డను కని వెంటనే ముత్తమ్మ ఆత్మహత్య చేసుకొంది. మనుమనికి 
తన భర్తపేరు - విజయరంగ చొక్కనాథుడని - పెట్టుకొని మంగమ్మ రాజ్యం ఏలింది. 


మంగమ్మ దక్షత (క్రీ.శ. 1684-1706): మనుమడి తరపున పరిపాలన చేస్తున్న 
రోజులలో మంగమ్మ మంచి బలజవ్వనంలో ఉన్న ప్రగల్బ. తన బుద్ధి చాతుర్యంతో 
మధురనాయక రాజ్యానికి ప్రాణం పోసింది. ఆమె చేసిన దానధర్మాలు అసంఖ్యాకాలు. 
అన్నసత్రాలూ, చలివేంద్రాలూ వేయించింది. దారుల పక్క బారులుగా చెట్లు నాటించింది. 
ఈమె రాజకీయ జీవితం ఎంత ఉజ్జ్వలమో వ్యక్తిగత జీవితం అంత కలుషాచ్చాదితం. ఆమె 
కామానికి కళ్లెం వేసినట్టు కనబడదు. ఆనాడు మధుర కొలువులో ఉన్న ప్రతి 
మగవాడితోటీ ఈమెకు రంకు కట్టిన సాహసులు ఉన్నారు. ఆనెగొందిరాజు యిచ్చే 
నాలుగు డబ్బులకు ఆశపడి వికటకవి గోపాలయ్య ఈ మంగమ్మ మీద “మధుర 
మంగాపుంశ్చలీ లీలావిలాసం'. “మంగమ్మ దండకం' వంటి బూతుల బుంగలు 
సృష్టించాడు. ఈ బుట్టలో పెట్టిన అభూతకల్పనలన్నీ మనం నమ్మకూడదు. మంగమ్మ 
ప్రేమపురాణాలలోని నిజం ఈ తిట్టు రచనవల్ల నిర్ణయించలేం. దానికి కారణం కొందరు 
వివరించారు.” 'ఆమెకు భాషాభిమానం లేదు. కవుల కాశ్రయం ఇచ్చి వారిని కావ్యరచనకు 
పురీకొల్బలేదు. స్వయంగా కవయిత్రియు గాదు' అని పరిశోధకులు అంటారు. 

మంగమ్మ సుమారు 18 సంవత్సరాలు మనుమడి తరఫున రాచకార్యాలు 
చూసుకొంది. ఈ డజనున్నర సంవత్సరాలలో మధురలోని కవులకు దివాణంలోంచి 
ఒక్క వరహా కూడా దక్కలేదంటే నమ్మలేం. ఒకటిన్నర పుష్కరాల కాలంలో ఒక్కసారి 
కూడా మంగమ్మ ఒక కొత్తపాటగాని, కొత్త పద్యంగాని, ఒక పురాణంగాని వినలేదంటే 
నమ్మలేని మాట. ఏ రాజకీయ కారణాలవల్లనో ఆమెమీద చెప్పిన చాటువులు సైతం 
అణగారిపోయాయని భావించడం ఉత్తమం. 


మంగమ్మమీద ఆనాటి కవులు కనీసం కొన్ని పద్యాలు చెప్పే ఉంటారు. 'ఈ 
మంగమ్మను గూర్చిన రెండు మనోహరమైన చాటువుల నుదాహరింతును' అని 
పరిశోధకులుగా ప్రఖ్యాతులైన నిడుదవోలు వెంకటరావుగారు రెండు కమ్మని పద్యాలు 
చూపించారు. అయితే అవి దురదృష్టవశాత్తూ మధుర మంగమ్మమీది చాటువులు కావు. 
తంజావూరులో ఏకోజీ కాలంలో ఉండిన ముద్దుమంగ అనే వారకాంతపై ఎవరో 


చెప్పి నవి. 
షష 
6. వికటకవి గోపాలయ్య వివరాలు ఆనెగొంది సంస్థానం గురించి చెప్పుకొన్నప్పుడు విశదం చేశాను. 


7. దాక్షిణాత్యాంధ్రసాహిత్యం - నేలటూరి వెంకటరమణయ్యగారు. పుట 10. 
8. దక్షిణ దేశీయాంధ్ర వాబ్బ్మయము, పుట 329. 


876 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దళవాయి. నరసప్పయ్య: ఈయన మంగమ్మ కుడిభుజం. మంచి యోధుడు. ప్రాఢి, 
వినయం, నేర్చు, సంపద వున్నవాడు. పొండ్యరాజుల క్రీగంట ప్రబలినవాడు. 
మధురరాజుల రాజ్యానికి దళవాయిగా ఉండి ఎన్నో యుద్దాలు జయించినవాడు. 
యుద్ధభూమిలోనే క్రీశ. 1702లో మరణించిన వీరుడు. “సరసభోజనుతి' అనే పేర 
సమకాలిక కవులు ఇతనిపై చెప్పిన పద్యాలు కొన్ని లభించాయి. బహుశా ఇవి ఒక 
శతకంలోనివి కావచ్చు అని పరిశోధకుల అభిప్రాయం.” ఈ అసమగ్ర సంకలన ప్రతిలో 
మొదటి పద్యం ఇలా ఉంది; 


శ్రీరంగనాథుని చెన్నొంద మదిలోన కోరి పూజలు చేసి మీరినావు 

జంబునాథస్వామ్‌ సద్బక్సి సేవించి వరములు కొని కీర్ణి నిలిపినావు 

చెవ్వందిలింగని చేరి సన్నుతు లీవు గావించి పుణ్యముల్‌ గాంచినావు 

ఎన్ని కార్యములైన నీడేర్చీ ప్రభువుచే బహుమానములు చాల బడసినావు 

ప్రొడి వినయంబు నేర్పు సంపదలు పొదల 

పాండ్యరాజేంద్రుక్రీగన్న ప్రబలినావు 

భానుసమతేజదీక్షయ ప్రభుతనూజ 

వరగుణసమా జదళవాయిసరసభో జ (తం. D 382) 

దళవాయి నరసప్పుయ్యపై పద్యాలేకాక శృంగారపదాలు కూడా ఆనాటి కవులు 
చెప్పారు. మిత్రులు తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు గుర్తించి ప్రకటించడంవల్ల ఆ 
పదాలలో కనీసం ఒకటైనా మనం చెప్పుకొందుకు దక్కింది. ఇందులో కొంత 
లుప్తమైంది. | 

ఒళువెల్లదెలిసీరా ఒరోరి జాణ 

దశవాయి సరసవజీరా దాతలరాయనీ lel 

నిన్నదాని నేలుకొన్న వగలెల్ల నేను ' 

విన్న చిలుకతాళి-మున్న యిచ్చి సుప్ర 

సన్న సరసాన నున్న lal 

రాకయేతురా ప-రాక దానికి సరిగా 


లేక నేనందాక............... Nell 

వరుసదప్పక నన్ను వరుసమానయేలి యొక 

వరుస సొమ్ము లొసగిన నీ-సరిసాటి. యెవ్వారు 

సరస దళవాయి నరసా | ఒళు!| 

ఈ పదాన్నిగాని, పై పద్యాన్నిగాని దళవాయి నరసప్పయ్య మీద ఎవరు చెప్పారో 
తెలియదు. ఈ దళవాయి విజయరంగచొక్కనాథుని కాలంలో కూడా ఉన్నాడని కొందరు . 
భావిస్తున్నారు." గాని నరసప్పయ్య క్రీశ. 1702లోనే మరణించడం వల్ల అలా 
ర 


9. తంజావూరు కేటలాగు, ప్రథమభాగం, పుట 138. 
10. భారతి, ఫిబ్రవరి, 1952. 
11. భారతి, ఫీిబవరి, 1952. తిమ్మావజ్జలవారు. 


మధుర నాయకరాజులు, ఆశ్రితులు 877 


ఉండడానికి ఆస్కారం లేదు. విజయరంగ చొక్కనాథుడు క్రీశ 1706లో 
రాజ్యాధికారాన్ని స్వీకరించాడు. 


విజయరంగచాక్కనాథుడు (క్రీ.శ. 1706-32): విజయరంగ చొక్కన్న సాహితీ 
ప్రియుడు. స్వయంగా రచయిత. ఇతని కాలంలో ఉన్నంతమంది తెలుగు కవులు 
మధురలో మరెవరి కాలంలోనూ కనబడరు. శృంగార ప్రబంధ నిర్మాతలు, మధుర 
వాగ్గేయకారులు, వచన గ్రంథసంధాతలు, యక్షగాన రచయితలు, రమారమి అన్ని 
ప్రక్రియలలో రచనలు చేసినవాళ్ళు 14 మంది చొక్కన్న కాలంలో లెక్కడేలుతారు. 


వీళ్లు కాక ఇంకా ఎందరో ఈ కాలంలో మధురలో ఉన్నారు. వాళ్లలో ఎవరో 
విజయరంగ చొక్కనాథునిపై శృంగారపదాలు చెప్పారు. ఇప్పటికి ఆరు పదాలు 
దొరికాయి.12 చొక్కన్న కొలువులోని వారకాంతలు కూడా కవిత్వాలు రచించేవారనీ, 
కల్పనలు పొసగించేవారనీ తెలుస్తోంది. 'ఎటువలె వలపించేవే - ఓ జాణ విటరాయడైన 
మా విజయరంగ చొక్కేంద్రుని' అనే ఎరుకల కాంభోజి పదంలోని రెండో చరణం ఇలా 
ఉంది: 


కవితాలు రచియించి కల్పన పొసగించి - హమవుసుగా వినిపింతువా? 
వానిచేత అవురౌరా అనిపింతు మా చెంగట - సనపురుమెరయించేది 
చాలునుయీ చిన్న లువిదా చెల్లునా? వాడు - నవరసరసికుడె. ॥ఎటు॥ 


ఈ నవరస రసికునిపై ఎవరో కవి 'చొక్కవజీరు' శతకం చెప్పినట్టుంది. 7 పద్యాలు 
మాత్రమే దొరికాయి.! అందులోనివి సైతం మూడు 'పూర్తిగా లేవు. విజయరంగ 
చొక్కనాథుని మీద ఈవాళ ఈ మాత్రమే పదాలు, పద్యాలు దొరుకుతున్నాయిగాని 
ఆనాడు ఎన్నో ఎందరో వ్రాసి ఎన్ని రకాలుగానో ప్రశంసించారు. ఆగ్రితులు ఆకాశానికి 
ఎత్తినా నిష్పక్షపాతంగా చరిత్రకారులు మాత్రం విజయరంగ చొక్కనాథుని గురించి ఏ 
మాత్రం ఘనంగా చెప్పరు. రాజకీయంగా విజయరంగచొక్కనాథుని ప్రవర్పన 
ప్రశంసనీయం కాకపోయినా సాహిత్య వ్యాసంగంలో మటుకు ప్రస్తుతింపతగ్గవాడే. ఇతడు 
స్వయంగా రెండు వచనకావ్యాలు వ్రాశాడు. మొదటిది 'శ్రీరంగమాహాత్మ ౪ం' (10 
అధ్యాయాలు), రెండోది “మాఘమాహాత్మ్యం' (15 అధ్యాయాలు. ఈ రెండు 
వచనరచనలు ఇప్పటికీ అచ్చుపడలేదు. వీటి ప్రతులు కాకినాడ సాహిత్య పరిషత్తువారి 
కార్యాలయంలో ఉన్నాయి.'* విజయనగరం చొక్కనాథుని ఒక రకంగా వచనభోజుడని 
చెప్పాలి. ఇతని ఆదరణవల్లనే వచన కావ్యాలు ఈ యుగంలో ఇనుమడించాయి. 


తన రెండు వచనకావ్యాలను 20 యేళ్ల రాజ్యకాలంలో విజయరంగ చొక్కనాథుడు 
ఎప్పుడు వ్రాశాడో తెలియదు. ఇవి గాక ఇంకేమైనా ఇతర రచనలు చేశాడో లేదో కూడా 
తెలియదు. ఇతడు క్రీశ 1732లో నిస్సంతుగా పోయాడు. ఇతని భార్య మీనాక్షి 
నాలుగేళ్ళు పాలించింది. అయితే ఆర్కాటు నవాబుల మోసాలకు తట్టుకో లేకపోయింది. 
12. వీటిని తిచ్మూవజ్ఞలవారు ప్రకటించారు. భారతి, ఫిబ్రవరీ, 1952. 


13. చాటుపద్యరత్నాకరంలో దీపాల పిచ్చయ్యశాస్త్రీగారు ప్రకటించారు. పద్య సంఖ్యలు 75-81. 
14. ఆంధ్రసాహిత్య పరిషత్తు పత్రిక, సంపుటి ౩. పుటలు 291-293. 


878 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి. 


ఆత్మహత్య చేసుకుంది. ఆమె పెంచుకున్న బిడ్డ శివగంగకు పారిపోయాడు. మధుర 
నాయకరాజ్యం గంగపాలైంది. అయితే తాత చొక్కనాథుని కాలంనుంచి మనుమడు 
విజయరంగ చొక్కనాథుని కాలందాకా మధురలో ఉన్న కవులూ, వారు చేసిన రచనలూ 
తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా ఉండిపోతాయి. ఈ సాహితీపరుల గురించి 
తెలుసుకొందాం... 


సముఖం వెంకటకృ్ళష్ణప్ప: విజయరంగ చొక్కనాథుణ్ణే కాక అలిమేలక్క అనే కన్యను 
కూడా మంగమ్మ సాకింది. ఆ పోషణలో అలిమేలక్క “సరససంగీతసత్క ళాశారదాంబ' 
అయింది. ఆమెకు పెళ్ళీడు రాగానే సముఖం మీనాక్షయ్య అనే సన్నిధానవర్తి కిచ్చి పెళ్ళి 
చేసింది. ఈ పెళ్ళి వల్లనో లేక అంతకు ముందునుంచో సముఖం వారు మధుర కొలువులో 
ప్రబలులయ్యారు. మీనాక్షయ్య అన్న సత్రాలు కట్టించాడు. - మంచి నీటి తటాకాలు 
తవ్వించాడు. ఇతనికి చిత్రకళ అంటే ఇష్టంలాగుంది. మధురలోని 'సుందరిశ్చరస్వామి 
దేవాలయంలో వ్రాతచిత్రాలు చిత్రింపజేశాడు. ఆ దేవాలయంలోనే మహామంటపం 
కట్టించాడు. 


తండ్రిగారి చిత్రకళానురక్తికీ, తల్లిగారి. సంగీతకళాసక్షికీ వారసుడుగా ఈ 
దంపతులకు వెంకటకృష్ణప్ప అనే బిడ్డ పుట్టాడు. ఇతడికి సాహితీశక్తి కూడా అలవడింది. 
అనర్గళంగా చదవడం నేర్చుకొన్నాడు. పండితులూ, అపండితులూ కూడా 
మెచ్చుకొనేటట్లు పాడడం నేర్చుకొన్నాడు. చమత్కారంగా పలకడం, అనేక లిపులు 
వ్రాయడం నేర్చుకొన్నాడు. అన్నింటికన్నా మిన్నగా 'కవితల మేల్మి తెలిసి మెచ్చడం 
నేర్చుకొన్నాడు. శేషం వెంకటపతి, బుణిగె కృష్ణయ్య మొదలైన కవులు. అతనికి ఆప్పసఖులు. 
సముఖం వెంకటకృష్ణప్ప ఉన్నతోన్నతి పొంది విజయరంగచొక్కనాథుని అత్యంతరంగ 
సామాజికుడయ్యాడు. 


చొక్కనాథుని కొలువులో చేరిన కొత్తలోనే వెంకటకృష్ణప్ప జైమినీ భారతాన్ని 
అయిదాశ్వాసాల వచనకావ్యంగా నిర్మించాడు. దానిని చొక్కనాథునికీ అంకితం 
ఇచ్చాడు. ఇది వచనకావ్యమైనా దీని అవతారికను వెంకటకృష్ణప్ప పద్యాలలో 
రచించాడు. మధుర నాయకరాజుల వంశాన్ని క్రమంగా వర్ణించాడు. విజయరంగ 
చొక్కనాథుణ్ణి విశేషంగా కీర్తించాడు." ఈ వచన కావ్యాన్ని అంకితం ఇవ్వడానికి ముండే 
వెంకటకృష్ణప్పకు రాజు ఏనుగులు, గుత్లాలు, పల్లకీలు మొదలైన రాజభోగాలు 
కలుగజేశాడు. | 


జైమినీ భారతం పద్యకావ్యంగా ఇంతకుముందే మన సాహిత్యంలో ఉంది. దానిని 
పిల్లలమర్రి పినవీరయ్య సంస్కృతం నుంచి అనువదించాడు.!్‌ ఈ కావ్యాన్ని దగ్గిర 
పెట్టుకుని దానిలోని పద్యాలను వచనంగా పచనం చేసుకుంటూ వెంకటకృష్ణప్ప ఒక 
15. జైమినీ భారతం ఆంధ్రసాహిత్య పరిషత్తువారు అచ్చువేశారు. అయినా అందులో అవతారికాభాగం 
లేదు. ఈ పద్యాలు అడయారు లైబ్రరీలోని వ్రాతప్రతిలో ఉన్నాయి. 32-౬-31. నిడుదవోలు 


వెంకటరావుగారు మొదటిసారిగా ప్రకటించారు. (దక్షిణ దేశీయాంధ్రవాజ్ఞయము, అనుబంధం). 
16. గజపతుల యుగం, సమగ్ర ఆంధ సాహిత్యం, మొదటి సంపుటి. 


మథుర నాయకరాజులు, ఆశ్రితులు 879 


గద్యకావ్యాన్ని వ్రాశాడు. మధ్యలో మసాలా తగిలించడానికి శృంగార ఘట్టాలలోనూ, 
యుద్ధ వర్ణనలలోనూ 'స్వకవిత్వమును గూడ గొంతవర కిందు' జొనిపాడు. పిల్లలమర్రిని 
కృష్ణప్ప ఎలా అనుకరించాడో అరడజను పద్యాలు ఉదాహరించి మల్లాది 
సూర్యనారాయణశాస్త్రిగారు అ్రకతంకోరు. 17 అరడజనే కాదు, ఆరు డజన్ల తతర 
ఇవ్వవచ్చు. 

జైమిని భారతంలో మొదటి తెలుగు సామెత 'గోరుచుట్టుపై రోకటిపోటు.” 
వ్యాసులవారు వచ్చి ధర్మరాజును అశ్వమేధయాగం చేయమంటే 'అసలే యుద్ధం వల్ల 
చివికిపోయినవారిదగ్గిర డబ్బు లాగడం గోరుచుట్టుపై రోకటిపోటుకదా' అని ధర్మరాజు 
అంటాడు. 


“రాజవంశముల నెల్ల సమూలంబుగా బిల్లగించి కులంబునీరుజేసిన యట్టి 
రోసంబునంగాక బ్రజలం బాధించి ధనంబు దండుగలం గొనంద లంచితిమేని 
గోరుచుట్టుపై రోకటిపోటు చందంబున జనులు నొవ్వడరి నన్ను జూచి నవ్వుదురు. 
(పుట 4) 

పినవీరయ్య కావ్యం నుండి మక్కికి మక్కి కొట్టిసిన పాపం ఒడికట్టడం వెంకట 
కృష్ణప్పకు ఇష్టం లేదు. అయికే ఏమాటకామాటే చెప్పుకోవాలి. వెంకట కృష్ణప్ప వచనంలో 
కొన్ని స్వతంత్రమైన జాతీయాలు లేకపోలేదు. వ్యాసుల వారిదగ్గర ధర్మరాజు ఏడుస్తూ 
'రాజ్యంకోసం భీష్కద్రోణకర్ణుల నూరక వధించితి' అన్నాడని పినవీరయ్య పద్యంలో 
ఉంది (1-56). వెంకటకృష్ణయ్య వచనంలో “రాజ్యంబు కొరకు క్రూరత్వంబున కొడికట్టి 
పితామహుండైన భీష్ముని వగైరాలను వధించినట్టు కనబడుతుంది (పుట 2). ఇందులో 
కట్టిన ఒడి వెంకట కృష్ణప్పదే. ఈవిధంగా పరిశీలించుకుంటూ పోతే ఎన్నో సొగసులు 
కనబడతాయి. 


జైమినీ భారతం కాక మరి మూడు రచనలు వెంకటకృష్ణప్ప చేశాడు. అయితే 
ఇదొక్కటే విజయరంగ చొక్కనాథునికి అంకితం ఇచ్చాడు. మిగతా మూడు దేవునికే కృతి 
ఇచ్చాడు. వాటి పేర్లు (1) సారంగధర చరిత్ర (2) అహల్యా సంక్రందనం 
(3) రాధికాసాంత్వనం. వీటిలో దేని తరువాత ఏది వ్రాశాడో చెప్పలేం... 

సారంగధర చరిత్ర కూడా జైమినీ భారతంలాగే వచన కావ్యం. తొలి రచనలో 
పిల్లలమర్రి పినవీరయ్యను అనుకరించికి రెండవ వచనకావ్యంలో చేమకూర 
వెంకటరాజుగారిని అనుకరించాడు. నిజానికి గౌరన ద్పిోపదగా వ్రాసిన సారంగధరనే 
వెంకటరాజుగారు చాలా చోట్ల పద్యాలను చేశారు. ఆ పద్యాలను వెంకటకృష్ణప్ప వచనం 
చేశాడు. సారంగధర వచనకావ్యం అచ్చు పడలేదు. దీని ప్రతి ఒకటి కాకినాడ ఆంధ్ర 
సాహిత్య పరిషత్తులో ఉంది. దీనిని గురించి తెలియజేస్తూ 'పరిషత్సుస్తక భాండాగారం 
అనే శీర్షికలో మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు శైలికోసం కొన్ని పంక్తులు 
ఉదాహారించారు. ఈ కావ్యంలోని రసవత్తరమైన కొన్ని “పిజీలను బందరు శృంగార 
కావ్య గ్రంథమండలివారు అచ్చువేశారు. 
17. జైమినీ భారతం, పీఠిక, పుటలు ౪1 నుండి 04 వరకు 


880 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అచ్చుపడీన ఈ భాగాలను ఆధారం చేసుకునే వెంకటకృష్ణప్పు సారంగధరమీద 
పరిశోధన చేయాలి. ఈ భాగంలోని కొన్ని వచనాలకు వెంకటరాజుగారి పద్యాలతో 
పోలికలను నిడుదవోలు వెంకటరావుగారు. గుర్తించి విశదపరిచారు. కాకినాడ 
పరిషత్తులోని ప్రతి చాలాకాలం క్రిందటే శిథిలమైైంది. 

తన వచనకావ్యాలలో పూర్వకవులు అనుసరించిన సంప్రదాయాలను 
విస్మరించకుండా కృష్ణప్ప అహల్యా సంక్రందనం అనే పద్య కావ్యాన్ని వ్రాశాడు. మన 
సాహిత్యంలో రామాయణ కావ్యాల లగాయితు చాలా కావ్యాలలో అహల్యా 
సంక్రందనుల కథలు ఉన్నాయి. వాటి వివరాలు: (1) భాస్కర రామాయణం - 
బాలకాండ, (2) రంగనాథ రామాయణం - బాలకాండ (3) మడికిసింగనగారి 
పద్మపురాణం - మూడో అశ్వాసం, (4) పుష్పగిరి తిమ్మనగారి సమీరకుమార విజయం 
అంజన వృత్తాంత సందర్భంలో, (5) కంకంటి పాపరాజుగారి ఉత్తరరామాయణంలో 5వ 
ఆశ్వాసంలో, (6) ధరణిదేవుల రామయ్య దశావతార చరిత్రలో రామావతార కథలో 
భాగం. ఈ పూర్వకావ్యాలలోని అహల్యా ఇంద్రుల కథలను చదివాక ఎక్కువగా 
ధరణిదేవులవారి నిల్వా నికి ముగ్గుడై సముఖం వెంకటకృష్ణప్ప తన శృంగార కావ్యాన్ని 
వ్రాశాడు. : 

ద్వితీయాశ్వాసం దగ్గిరనుంచీ కృష్ణప్ప ఇంచుమించు ధరణిదేవులవారి మార్గంలోనే 
నడిచాడు. అయితే ఆయన వ్యంగ్యంగా ధ్వనించిన ఎన్నో చోట్ల ఇతడు అవే భావాలను 
వాచ్యంగా చెప్పి చౌకపడ్డాడు. ఉదాహరణకు : అహల్యను చూసి మరులుకొన్న ఇంద్రుడు 
ఆమెవద్దకు చాటుగా ఒక దూతికను పంపాడు. ఆ రాయబారం జరిగిన తరువాత, రాత్రి అహల్య 
భర్త దగ్గిర శయనిద్దామని అనుకొంటుంది. ధరణిదేవుల రామయ్య ఇలా వ్రాశాడు: 


ఆనాటి నికి నహల్యా - మానిని పతిపదము లొత్తి మక్కువ మీరం 

గా నొద్ద బవ్వళించిన-నానాతిమనం బెరింగి యాతడు నగుచున్‌ 

ఇంతీ, పర్వము నేడటన్న నపుడే యెమైన దానేమిపో 

యంజికాక మరేమి యందులకు మిమ్మర్థించినానే బళా 

యెంతే కంటికి నిద్ర దొట్టుకొనిరా నీచెంత గోరంత ని 

ద్రింతుంగాకని పండినా ననుచు నీరజాక్షి లే నవ్వునన్‌. 

మారు మొగంబు వెట్టుకొని మారుని వేదన తాళలేక వే 

మారు గటాక్షవీక్షసుకుమారతనుం బియు జూచుకొం చయో 

కోరినవేళ నాయకుని కూటమి గల్లి సుఖించువార లే 

మేరను నోచిరో యనుచు మించిన చింత నొకింత గూర్కగన్‌. 

(దశావతార. 7:100-112) 

ఈ పద్యాలను సముఖం వెంకటకృష్ణప్ప ఎలా అనుసరించాడో చూడండి: 

పవళింపన్‌ రమణీశిరోమణి రతిప్రారంభ సంరంభతన్‌ 

ధవు పాదంబులు పట్టి యొత్తెడు వితానన్‌ గోరు సోకించినన్‌ 

“నవలా! నీదు చెరంగు మాసి పడియార్‌ నాళ్ళాయె గాలంబు ద 


మధుర నాయకరాజులు, ఆగైతులు 881 


ప్పె వృథాదోషమిదేల మాను' మన నవ్వేళన్‌ విలోలాత్మయై. 

“తిదశాధిపుడై తేగద - యద నెరుగుచు గోర్కె దీర్చు' నని తనలోన్‌ 

మయదనాశుగ మదనాశుగ - మదనాశుగ ధాటి కదిరి మానిని మునితోశన్‌ 

జొలెం, డంతకుమున్నై మాకు బనిలే దాచోదనే; నిద్రపై 

బాళిన్‌ మీపదమూలమందు శయనింపన్‌ వచ్చితిన్‌ జోలిచాల్‌ 

చాలుం బొమ్మని యల్క మారుమొగమై చంద్రాస్య నిద్రింప న 

వ్వేళ౯ శాతమహార్గవం బనగ సంవేశించె నమ్మానియున్‌. (అహల్యా. ౩3:68-70) 
ధరణిదేవుల రామయ్య రచించిన అహల్యా ఇంద్రుల కథ చదవకపోతే సముఖం వెంకట 
కృష్ణప్ప కావ్యం. చాలా బాగుందనిపిస్తుంది. “తిక్కనను మించిపోయింది ఈతని 
దర్శకత్వం' అని వెంకటకృష్ణప్పను మెచ్చుకొనేవాళ్లు లేకపోలేదు.!* ధరణిదేవులవారి 
నడుందాకా రాని కృష్ణప్ప తిక్కనగారి మోకాళ్లు కూడా దాటలేడు. ఈ పసిడిపూల 
పందిళ్ల పక్కన లేకపోతే సముఖంవారి మొక్క చక్కగానే ఉంటుంది. 

ఈ యుగంలో వెంకటకృష్ణప్పే కాక ఇంకా కొందరు కూడా ఈ కథను వ్రాశారు. 
ఏనుగు చినలక్ష్మన్ను తన జాహ్నవీ మాహత్మ్యంలో ఒక చినఘట్టంగా 43 గద్యపద్యాలతో 
అహల్యా ఇంద్రుల కథను చెప్పాడు (4:64- 106). అయితే అది మడికి సింగన్నకు పచ్చి 
కాపీ, ఇది ప్రచారం పొందలేదు. వాస్తవానికి నముఖం వెంకటకృష్ణప్ప కావ్యానికి వచ్చిన 
ప్రచారం దేనికీ రాలేదు. "సర్వ మధురమైన సద్హంథం'గా అది పేరు మోసింది. 


అహల్యా సంక్రందనాన్ని వ్రాశాక సముఖం కృష్ణప్ప రాధికాసాంత్వనం అనే 
చాటు ప్రబంధాన్ని ఏకాశ్వాసంగా రచించాడని ప్రతీతి. “నిలో 126 గద్య పద్యాలు 
మాత్రమే ఉన్నాయి. ఇందులో సగానికి పైగా ముద్దుపళని వ్రాసిన రాధికా సాంత్వనంలో 
కనబడుతున్నాయి. వెంకటకృష్ణప్ప షల నూరేళ్లు ముందువాడని. ఇతని గ్రంథమే ఆమె 
కావ్యానికి మాతృక అని నిడుదవోలు వారు చెప్పారు. మహా అయితీ ఈ ఇద్దరికీ ఒక 
దశాబ్దమేగాని శతాబ్దం దూరం లేదు. క్రీ.శ. 1706-32 దాకా మధుర నేలిన విజయరంగ 
చొక్కనాథుని కాలంలో కృష్ణప్ప ఉన్నాడు. కీ.శ.1739 నుండి 63 దాకా తంజావూరు 
పాలించిన ప్రతాపసింహుని కొలువులో ముద్దుపళని వుంది. ఈ ఇద్దరి రాధికా 
సాంత్వనాలకు సంబంధం ఉందా? అసలు వెంకటకృష్ణప్ప ఏకాశ్వాస చాటుప్రబంధం 
రచించాడా అన్న విషయాలు ముద్దుపళని గురించి ముచ్చటించుకునేటప్పుడు 
చెప్పుకుందాం, 

కృష్టప్పనాయకుని అహల్యా సంక్రందనం నిజంగా మధుర కృతులకు నాయకమే 
అని కావ్యానందులు "అంగీకరించి తీరవలసినదని రసికుల శాసనం.” ఆనందంలో 
చరమావస్థ బ్రహ్మానందం. అదేమిటో అల్లసానివారి వరూధిని ఇలా చెప్పింది: 


18. మూ గురువుగారు మల్తాది రామకృష్ణశాస్త్రిగారే ఇలా అన్నారు. బందరు శృంగార కావ్యమండలి 
వారు ప్రచురించిన అహాల్యాసంక్రందనం భూమిక, పుట 12. అయితే వారు ధరణిదేవుల ప్రభావం 
కృష్ణప్పమీద ఎంత ఉందో గ్రహించలేదు. 
19. పుట 352. 
20. అహల్యా సంశ్రందనం, బందరు ప్రచురణ, భూమిక, పుట 30. 


882 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఎండే డెందము. గందళింప రహిచే నేకాగ్రతన్‌ నిర్భతిం 
జెందున్‌ గుంభగత ప్రదీపకళికా శ్రీదోవ నెందెందు బో' 
కెందే నింద్రియముల్‌ సుఖంబుగను నా యింపీ పరబహ్మ “మా 
నందో బ్రహ్మ యటన్న ప్రాజదువు నంతర్భుద్ధి నూహింపుమా! 
(మనుచరిత్ర, 2-62) 


ఈ వరూధిని దగ్గర శిష్యరికం చేసిందేమో కృష్ణప్ప సృష్టించిన కుంటెన కత్తి ఇలాగే 
: అహల్యకు బోధించి ఇంకా విడమర్శింది: 


ఎందును సంచరింప కఖిలేంద్రియముల్‌ సుఖమొంద డెందమున్‌ 

బొందుగ దన్ను దా మరువ బుద్ధి కగోచరమైన యిట్టి యా 

నందము బహ్మమందు రది నవ్యవయోనవమోహనాంగియౌ 
చందనగంధికిన్‌ దొరకు జక్కని మక్కువకాడు బిక్కినన్‌(అహల్యా. ౩-27) 


ఆయితే చక్కని మక్కువకాడు చిక్కిన చందగంధి మన పురాణాలలో ఒక్కర్ణి ఉంది. ఆ 
సంగతి స్పష్టం చేస్తూ అహల్య ఇలా అంది. 

తారావధూటి యొక్కతి - తారాపతి యొక్కరుండు ధన్యులు జగతిన్‌ 

వారివలె సాహసింపగ - నేరికి శక్యంబు మగల కింతులకైనన్‌ (అహల్యా. 3-44) 


ఈ తారాశశాంకుల కథను ఈ యుగంలోనే ఒక కవి పరమశ్ళంగార కావ్యంగా వ్రాశాడు. 
ఆతడు సముఖం * కృష్ణప్పకు ఆప్తమిత్రుడు. పేరు శేషం వెంకటపతి. అతడు మధురా 
పురంలో ఆనాడు ప్రసిద్దుడే. 


శేషం వెంకటపతి: విజయరంగ చొక్కనాథుని అత్యంతరంగ సామాజికుని 
ఆప్పసఖుడంటే రాజధానిలో చాలా పలుకుబడి కలవాళ్లలో ప్రముఖుడన్నమాట. శేషం 
వెంకటపతి అంత గౌరవం నోచుకున్న కవి. ఒక్క సముఖం వెంకటకృష్ణప్ప స్నేహమేకాక 
వంగల సీనయ్యగారి ప్రాపకం కూడా వెంకటపతికి లభించింది. వంగలవారు మధురలో 
రాజ్యాంగ ప్రముఖులు. ఇలాంటి ప్రథమశ్రేణీ ఉద్యోగుల ఆదరాభిమానాలతో శేషం 
వెంకటపతి నిరూఢకవితా సామాజ్ఞుడై రసపేశల కౌశలంతో రసికుల కింపుగా 
మృదూక్తులతో కృతి పరంపరలు రచించి కీర్ణి పొందాడు. వెంకటపతి తను కృతి 
పరంపరలు వ్రాసీనట్టు చెప్పుకొన్నాడు. కనుక మనం ఆ సంగతి చెప్పుకొంటున్నాంగాని 
అతడు రచించిన గంథాలన్నిటికీ మింజుమలె ఒక్క శశాంక విజయమే లభిస్తోంది. దీని 
కృత్యాది పద్యాలవల్లా, గద్యవల్లా ఇతని గురువుగారి పేరు కంధాళ రామానుజయ్యగారనీ, 
అతని కటాక్షంవల్ల శిష్యునికి కనిత్వం అబ్బిందనీ తెలుస్తోంది. వెంకటపతి తండ్రీ పేరు 
కృష్ణయ్య అన్న సంగతి తప్ప శేషంవాతర కుటుంబం గురించి మరే వివరాలు? తెలియవు. 
తన పాండిత్య వివరాలను కూడా వెంకటపతి ఏకేషంగా చెప్పుకోలేదు. 


అయితే శశాంక విజయం శృంగారభంగతరంగితమైన ప్రబంధంగా రచించాలని 
అతడు ఆశించాడు. “మకరంద బిందు సందోహ నిష్యందమాధురీ సాధురీత్యానుబంధ 


మధుర నః 


పచని ఒం... 
ఫలించాల... 
రసతరంగా! * 
విగ్రహాల 
సజీవ వ్య 


ఉండరు a సుత నీక 
“లించ్‌ సహజ సౌందర్యాన్ని మరుగుపరిచినందుకు బాధ కలుగుతుంది. 


అలంక తే 
ఈ ప్రణా 2! 
ఎంతో పకగుంా 


అభిమా 
మొదక్ట.౨ 
పంపిస్తాడ, 
నో 
ముచ్చట rs 
చెందింది. 


౨. లశ్రితులు 883 


గదిగా ఉండాలని తలదాడు. ఈ రెండు ఆశయాలూ చాలావరకు 


యుగంలో వేచ్చిన శృంగార కావ్యాల సముద్రంలో ఈ వీచి ఒడ్డునే 
 ష్టాత్తురా లేచాయి. ఈ ప్రబంధవనంలో తేనెజల్లులు బాగానే కురిశాయి. 


) అయిదాశ్వాసాల ప్రబంధం. కొంత పాత ప్రబంధాల పోత 


£ ఉనిల్లా దీనికి ఒక హృదయం ఉంది. అది స్రవిస్తుంది. దీనిలోని పాత్రలు 
:నబడతారు గాని రొటీను ప్రబంధాలలో ఆడే బుట్టబొమ్మలలాగా 


' వెంకటపతి తన కావ్యాకన్యక ఒంటినిండా అనవసరపు ఎరుపు 


గద్యపద్యాలు ఉన్నాయి. వీటిలో సగానికి సగం తగ్గిస్తే కావ్యం 


ఎ పేసుంది. 2కే 
pr) 


తహ కగ్రుణయగాథు ఇంచు: క 2 లిసినడే. ఈ కావ్యంలో అత్రి ధర్మపత్నీ 
సమేతం. తపా 
కుమారణ:. ఈ! 


సీయడం, క ప్రత్యక్షమై తమ అంశలున్న ముగ్గురు 


ససడం, తన అంశవల్ల పుట్టిన చంద్రుని పట్ల బ్రహ్మకు ప్రత్యేకమైన 


సం విశ్వకర్మ చేత ఒక నగరం నిర్మింపషేయడం. దాని వర్ణన 
మ. చంద్రుణ్ణి వదువుకోవడం కోసం బృహస్పతి దగ్గిరకు 


చి కథ రక్టికడుతుంది. గురుకులవాసంలో చంద్రునికి యోవనం 
ఈ ఎవరి కన్నూ పడలేదు. ఆశ్రమవాటికలో అందరు ఆడవాళ్తూ చూసి 
శారకూూడా ఆ చక్క దనానికి మక్కువపడింది. అయినా వ్యాకులత 


తార చంద్రు నెనయ న్ఫావించు దోడోన న్యా. 


+ దలంచు దాళణలనా యంచున్‌ వితగ్మించు వం 
సం గణించును బ్రతిష్టల్‌ సూచినం దీరునా 
-మకీంయి భీత భుదిలో చక్కించు గాంచున్‌ వెతన్‌. 


(శశాంక 2-7/1) 
ణచుకోలేదు. తమి తీర్చుకోవాలనే ఆశించింది. ఎవరూ లేనప్పుతు 
శరీ ఆకర్పించజూసింది. అతడు చూస్తుండగా నెరికొప్పు పప్పీ 


ప్‌ కక సడలించి యారజపు పైట ఘటించి అది మేలో యిది మేలో 


ఎతో నేను ఎతో క భుజూలు' సోకేటట్లు సరి 


న | సులు న చేసింది. చందుడు ఈ santas 


తట్టుకోలేకపోయాడు. 'నెలత గన్గొని సొక్క నిచ్చలు తనకిదే 


పా రణ చేసుకోనేవాడు. అయితే వయసులోని వేడి అతణ్ణి రకరకాల 


ఇజొరే ఖావించారు. ఓ లై BD. ప్రత. ఆ త్ర ప్రజీల్‌ ల్‌” ny shiking out exuaneous 
might be greatly గా. and thus rendered more popular అనే రెమార్కు 


884 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


చెంద దనంత నింతి కడు జెరిక సేయగ సంతసంబున 

న్లంతుడు రంతొనర్ప బరకాంత యటంచు నధర్మమంచు లో 

నెంతయు జింతనొందు మన సిట్టుల కొట్టుకనాడ సాహసం 

వింత భయం బొకింత రుచి యింత యసమ్మతి యింత గన్చడన్‌. (శశాంక. 2-90) 


ఇంతింత భావాలతో సతమతమై చంద్రుడు చివరకు కామపరవశుడయ్యాడు. 'ఈ యింతి 
గూడిన తనువు తనువు” అని మనసులో అనుకున్నాడు. 


అంతలో వసంతం వచ్చింది. ఇంద్రుడు ఏదో యాగం చేయదలచి గురువుగారిని 
రమ్మని కబురంపాడు. బృహస్పతి పయనం అవుతూ తారను ఇల్లూ వాకిలీ చూసుకో 
మన్నాడు. చంద్రుణ్ణి అప్పచెప్పాడు. మరికొన్ని ధర్మాలు బోధించాడు. 


అలకలు దువ్వరాదు, సరసాన్నములన్‌ భుజియింపరాదు, మై 

కలప మలందరాదు, తిలకంబు రకంబుగ దిద్దరాదు, సౌ 

ములు గయిసీయరాదు, సుమముల్‌ ధరియింపగ రాదు, సాధ్వియౌా 
నలినదళాయతాక్షికిని నాథుడు చెంగట లేక యుండినన్‌ (శాం, 2-126) 


నాథుడు చెంగట లేనప్పుడు చంద్రునితో క్రీడించవచ్చునని తార భావించింది. భర్తతో 
“నేనూ మీతోపాటు వస్తా'నని మాటవరసకంది. “స్వర్గంలో నటులు, విటులు, 
వారవధూటులు వుంటారు. నీలాంటివాళ్లు రాకూడ'దని బృహస్పతి చెప్పాడు. తార 
అతనితో కాపురం చేస్తూ కామానికి వాచిపోయింది. ఆ సంగతి స్పష్టంగా అతనితోనే 
చెప్పింది. | 

తీర్థారవెంబడి తిరుగుట గొన్నాళ్లు, జన్నంపుదీక్షల గొన్నినాళ్లు 

తుదలేని యొక ప్రొద్దువలచేత గొన్నాళ్లు, ఘారతపంబుల కొన్నినాళ్లు 

గురుకుల వాసపుగోష్టిచే కొన్నాళ్లు, పున్నమ మాసంచుకొన్నినాళ్ళు 

బుతుదినంబులటంచు మతి నెంచి కొన్నాళ్లు, పన్నిన వేసట గొన్నినాళ్ళు 

గాగ నెలప్రాయమెల్ల నీ కరణి నేగె 

నెన్నడును నీదు కౌగలి యెరుగనైతి 

యిపుడు నీవద్ద నుండుటకేని యోర్వ 

దాయె బగదాయె దైవమేదారి యకట! (శశాంక. 2-136) 


తార ఉద్దేశంలో మన్మథ [క్రతువుకన్నా మరో జన్మం లేదు. అయితే బృహస్పతి “నా 
వచనంబులకు బతివచనంబులు రచింప' కని ఆమెను ఇంటి దగ్గిర వదలిపెట్టాడు. చంద్రుడు 
ఒంటిగా ఉన్నందు కామె సంబరపడింది. అతనికి తలంటింది. కడుపునిండా విందులు 
పెట్టింది. అతడు తోటలో కూర్చుని ఊహాగానాలు చేశాడు. తీరా తార దగ్గిరకు వచ్చాక 
కోరిక చెప్పాక 'ఇదీ నీకు తగునా? చేపట్టిన మగవానికి జగతిలో నగవు, ఆరడి, అవయశం 
కలగవా” అని ప్రశ్నించాడు, “సతికి జారసమాగమాకాంక్ష చెల్లునే' అన్నాడు. ఇంకా ఇలా 
హెచ్చరించాడు: 


మధుగ నాయకరాజులు, ఆశ్రితులు 885 


కోపము వల దిది, నీవీ- పాపమునకు జొచ్చినం బ్రపంచంబున నిం 
కిపాలతి మగనియొద్దం-గాపుర మొనరించు. వలదు కాపథ మనినన్‌. 
(శశాంఠ. 3-77) 


ఇలాంటి ప్రశ్నలకు తార తగిన సమాధానాలు ఆలోచించే ఉంచింది. తడుముకోకుండా 
మొదతు ఇలా చెప్పింది: 


మగని నతిక్రమించుటలు మానినికిం దగదంటి, వొప్పితిన్‌ 

మగడు మగం డనంగ మది మక్కువ యెవ్వనియందొ కంటి కిం 

పగు నత డెవడో యతడు గాదని యన్యు గూడినన్‌ 

దగ దిది కాముకీజనుల ధర్మము మర్మము నేనెరెంగుదున్‌ (శశాంక. 3-79) 


“ధర్మపన్నాలు చెప్పేవాళ్ళు చేవలేనివాళ్ళే' అని చెంపదెబ్బ లాంటి సమాధానం ఇంకొకటి... 
చెప్పింది: 
లోకములోన కొంద రబలుల్‌ సతులం దనియింపలేక య 
స్తోకమనీష నన్యపురుషుల్‌ దమ కాంతల నంటకుండ దా 
టాకులలోన బ్రాసిరి బరాంగన నంటుట. బాపమంచు; న 
_ య్యాకులపాటు జూచి యిపు డాకులపా టెనయంగ నేటికిన్‌? (శశాంక, 3-82) 


పాపాన్ని మరిచిపోమనీ, తాపాన్ని చూడమనీ చెప్పింది. ఒట్టు పెట్టింది. పైబడి 
కౌగిలించింది. చంద్రుడు కరిగిపోయాడు. ఇద్దరూ కామక్రీడలలో మునిగితేలుతూ 
ఓలలాడారు. తరువాత బృహస్పతి ఇంటికి వచ్చాడు. తారను పిలిచి “ఇంక దాళవలదు, 
నీవె చెనకితివో, లేక వాడే చెనకెనో తెల్పు 'తెలిసి శిక్షింతు' అని గదించాడు. తార చెక్కు 
చెదరలేదు. తప్పుచేసిన వాళ్లని దండిస్తామన్నారుగానీ లోకంలో తప్పుచేయనివాళ్లు 
ఉన్నారా అని ఎదురు ప్రశ్నించింది. 


అబ్బభవు కూతురైన అహల్య మొదలు- నేర మొనరించెననినచో నేర్చునడువ 
నొకరితరమౌనె? మగ వారలోర్వవలయు- గానిచోవట్టి నగుబాటుకాదెమీకు? 
(శశాంక. 4220) 


జరిగినది పట్టించుకోవద్దని ధైర్యంగా భర్తకి చెప్పింది. బృహస్పతి తన కోషాన్ని 
దిగమింగాడు. శిష్యుణ్ణి 'ఇక మీ గ్రామానికి పో' అన్నాడు. 'కామసం గ్రామకిరీటి యైన 
విటరాయడు వెళ్లిపోయాక తార వియోగాన్ని తట్టుకోలేకపోయింది. తన బాల్యసఖి వస్తి 
ఆమెతో తన గోడు చెప్పుకొని చంద్రునివద్దకు రాయటారం పంపింది. చంద్రుడు కూడా 
విరహంలో తల్లడిల్లుతున్నాడు. దూతిక వచ్చి సంకేతం చెప్పింది. “ఇంటి చెంగటి 
పూపొదరింటికి' ఇప్పుడే రమ్మందని తెలియజేసింది. చంద్రుడు రెక్కలు కట్టుకొని వెళ్తాడు. 


తార పతిని ముందరిజాము మాటలలో నిద్ర పుచ్చింది. తనపై అతడుంచిన కేలు 
తెమల్చింది. పానుపునుంచి దిగి పదనూపురములు సడలించి తలుపు నేరుపుగా మూసి 
గొళ్లెం పెటింది. నల్లశాలువ ముసుగుపెట్టి తోట గోడ దాటి చంద్రుణ్ణి కలుసుకొంది. 


886 క సమగ్రాంధ్ర సాహి... “మ సంపుటి 


ఆమెనతడు లేవదీసుకొని పోయాడు. బృహస్పతి మంచంనీ ఏలు కోసం 
తడుముకొన్నాడు. ఆమె చేతికి దొరక్కపోవడంతో సంగతి అర్థం ౫ .? ఇబ్బుడు, వెల్లి 
దేవేంద్రుని దగ్గిర మొరపెట్టుకొన్నాడు. గురువుగారి పెళ్లాన్ని ఆం. జ్యచెప్టించ 
డానికి సర్వులూ తంటాలు పడ్డారు. చంద్రుని చేత మాటలూ పదా ముం చేశారు. 
చివరకు తారను బృహస్పతికి ఇప్పించారు. మనసు ఛంద్రునికణ .* ౨ నాడుపడిన 
తనువుతో వెళ్లింది. అప్పుడామె గర్భవతి, బిడ్డ పుట్టాగ తండ్రి ౧ స శుని ఆమె 
ప్రాణాలు తీశారు. "మేల నన్ను రచ్చలకు నీడ్వ' అని అంటూ |: . ౨) ౧ంది ఆ 
పసికందుని (బ్రహ్మ. చంద్రునికి ఇప్పించాడు. తరువాత చంద్ర”. కశ్యలతో 
వివాహం అయింది. | 

ఈ శృంగార కావ్యం అసభ్యకరం అని చాలామంది సనా క్ముప్రాయం. 
“చక్కెరమెత్తిన విషమువలె నీతిమాలిన ఈ కథ, మనోహరమా2న పంలాటలతో 
నింపుగా చెప్పబడినందున అనేకులైన యౌవన పురుషుల నాకర్షింగ్‌ ౧౨౫ ఎభన్నది' 
అని వీరేశలింగంగారు ఆరోపించారు.*2 అయినా 'కవిత్వము మొగ్చ స |: ఖ్లాపొతమై 
మిగుల రసవంతమై యున్నదని ఒప్పుకుంటూనే మరో అధిగ గం తెచ్చారు. 
తారాశశాంక గాథను వెంకటపతికి కొందరు పూర్వులు, సమకాళి”ం. . --౮చీనులు 
కూడా వ్రాశారు. శ్రీనాథుని ప్రొఢకావ్యాలుగాని, కనుపర్ది అబ్బరో క చ కన “గాబోధక 
కావ్యాలుగాని ఈ తారాశశాంకంలో లేవని వీరేశలింగంగారు - : “ “నాథుని 
ప్రొఢిమ చాలామంది ప్రథమశ్రేణి రచయితలలోనే లేదు. గాసి: * .'* ్కారలేదు. 
ఇకపోతే కావ్యప్రయోజనం శుద్ధ వీతిబో ధన ఒక్కటే కానక్క 12.2: యమునా. తన 
పాత్రలోని అవినీతిని బాహాటంగా ఖండించలేదని దుయ్యపట్టడం జంచ్యఎ య 

తారాశశాంక గాథను శేషం వెంకటపతికి ముందూ, తరువాతా! ఎంట కథనం 
చేశారు. ఎంతమంది ఎన్నిరకాల ప్రక్రియలలోనో కొద్దిగా? :పులంగానో 
తారాశశాంకం. వ్రాసినా శేషం వెంకటపతి కావ్యానికే ప్రచారం ఎసాంశంటే. అది 


రసవత్తరం కాబట్టే అని వేరే చెప్పనక్కరలేదు. సముఖం చవెంకటర్భకు్త, నెలిదండ్ల స 


ఎంకటపతి మొదలైనవారి మంచి పట్లన్నీ శేషం వెంళటపతిలో ఉన్నాయి. 

పరిశీలవించుకొంటూ వెడితే ఆప్తసఖుల ' కావ్యాలలో సమాన గర్భాలు గల 
పద్యాలు చాలా దొరకుతాయి. సముఖం వెంకటకృష్ణప్ప తన ఆప్తసఖుడలా ఈ కావ్యాన్ని 
శేషం ఎంకటపతి అతనికి అంకితం ఇవ్వలేదు. ఆ రోజుల కో యధురలి స్‌ చాలా ప్రముఖ 
రాజ్యాంగ వ్యక్తిగా పేరుబడసిన వంగల సీనయ్యకు ఇచి సు. సీనయ్యు చొక్కనాథుని 
మంత్రులలో ఒకడేకాక, పేర్కొనదగిన సాహితీపరుడు. 


వంగల సినయ్య: నేటికీ అఆంధ్రదేశంలోనేకాక .. తమిశూఎల్‌*... కూడా 


“ఇివదీక్షాపరురాలనురా' అనే శృంగారపదం చాలా ప్రచారంలీ జు“ వె వంగల 
సీనయ్యే రచించాడు. ఈ పదాన్నేకాక ఇంకా ఎన్నో అతడు చెప . ౧ పదాలలో 


22. ఆంధ్రకమల చరిత, 3వ భాగం. పుట 30. 


మధుర నాయకరాజులు, ఆగ్రితులు 687 


మన్నారరంగముద్ర వుంటుంది. సీనయ్య రంగనాథస్వామి వారి భక్తుడు. సంగీత 
విద్యావిశారదుడు, సాహిత్యవేత్త. 

వంగలవారిది దక్షిణ రాజ్యాలలో పేరుపడ్డ రాజకీయ కుటుంబం. వంగల వెంకట 
కృష్ణయ్యగారు చెంజి వెంకటకృష్ణప్పనాయకుని పాలనలో మంత్రిగా ఉండేవారు. ఈ 
కుటుంబం ఎప్పుడు మధురకు వెళ్లి స్థిరపడ్డదో తెలియదు. వెంకటకృష్ణప్పగారి 
అయిదోతరంలో వంగల వెంకటరాఘవ సోమయాజి ప్రసిద్ధుడయ్యాడు. ఆయన . 
మధురసీమలో వేదపాఠశాలలు పెట్టించాడు. శ్రీరంగంలో ప్రాకారాలూ, మండపాలూ 
కట్టించాడు. పందిళ్ళూ పాకలూ వేయించాడు. వాజపేయం చేశాడు. ఈ రాఘవ 
సోమయాజికి సీనయ్య జన్మించాడు. ఇతడు నలుగురు అన్నదమ్ములలో రెండోవాడు. 


సీనయ్య సంస్కృత వ్యాకరణం బాగా చదువుకొన్నాడు. కౌముదీ ప్రజ్ఞానగౌరవం 
వహించాడు. లక్షణ గ్రంథజ్ఞానం కూడా గడించాడు. అలంకారిక సమ్మతమైన ఉజ్బుల 
కవిత్వం చెప్ప నేర్పాడు. సంగీతంలో ఘనమైన ప్రజ్ఞను సంపాదించి “ఘనం సీనయ్య' అనే 
పేరు పొందాడు. అందుకే శేషం వెంకటపతి ఆయనను ఇలా ప్రస్తుతించాడు: 

హాహాహూహులు గానగర్గమున హాహాహూహువంచున్‌ స్వరా 

రోహప్రక్రియగా దురంగతనులై రూహ్యంబునానన్‌ వృథా 

సాహంకారులు మర్యగాయకులు జోడా నీకు బాండ్యేశ్వర 

స్నెహాలంకృతవంగలాన్వయమణీ సీనా కవిగ్రామణిీ! (శశాంక. 1-57) 

పాండ్యేశ్వరుని స్నేహాలంకృతుడైన సీనయ్య గొప్పగొప్ప రాచపదవులలో ఉంటూ 
సాహిత్య వ్యాసంగం చేసేవాడు. మన్నారురంగ పదాలను ఎన్ని చెప్పాడోగాని నేడు 
ఎనిమిది పదాలు దొరుకుతున్నాయి. ఈ ముద్రతో శృంగార గేయాలే కాక భక్తిగీతాలను 
కూడా వ్రాశాడు. అన్నమయ్య, క్షేత్రయ్యలలాగ ప్రధాన ముద్రతోపాటు స్థానికదైవాల 
ఉపముద్రలు కూడా సీనయ్య తన పదాలలో వాడాడు. ఇప్పటికి దొరికినన్ని మన్నారు 
రంగ పదాలను మిత్రులు తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు సేకరించి ఒక వ్యాసంలో 
ప్రకటించారు.?* సీనయ్య గురించి విపులంగా వ్రాశారు. 'శివదీక్షా పరురాలనురా' అనే 
పదం పూర్తీగా ఇచ్చారు: 

కివదీక్షాపరురా లనురా-నే- భీల మెంతైన విడువజాలనురా 

శివశివ గురునాజ్ఞ మీరనురా-నే- శ్రీవైష్ణవుడంటే చేరనురా 

వడిగ వచ్చి మఠము జొరకురా- ని- వార్చననేళ తలుపు తెరవకురా 

మడుగుకావిచెరగు దియ్యకురా- నన్ను- మాటిమాటికి నోరు ముయ్యకురా 

అజ్జచూచి చను లదుమకురా- నా- సజ్జ గొలుసుబట్టి గదమకురా 

బుజగించకు పసిగోలనురా- నాకె-మ్మో వి నొక్కకు భక్తురాలనురా 

పంచార్షరీజపకీలనురా- కూకి- పలుకులు వినజాలనురా 

కొంచెపు వగల గుదించకురా- మొ-క్కుదు రుద్రాక్షసరులు ద్రెంచకురా 


23. భారతి, ఫిబవరి, 1952. 


_ 888 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మోము మోమునను చేర్చకురా-నీ-నామముతోడ భూతి కూర్చకురా 

వేమరు 'తొడభిక్ష' వేడకురా - పోపో - రా మన్నారు రంగ మల్లాడకురా. 
బసివిని పట్టుకొని. తొడభిక్ష అడిగి రసపారవశ్యంలో ముంచే మన్నారురంగని 
కొంటెతనానికీ పదం నిదర్శనమో కాదోగాని సంగీతసాహిత్యాలలో వంగల సీనయ్యకు 
గల ప్రజ్ఞకూ, వ్యంగ్య వైభవానికీ ఇది తార్కాణం. ఇలాంటి - శ్రీవైష్ణవ పదాలు 
చెప్పడమేకాక 'రామానుజచరిత్ర. అనే 'పద్యకావ్యాన్ని వ్రాసి తిరుపతి వెంకటేశ్వరునికి 
అంకితం ఇచ్చాడు. ఈ గ్రంథం దొరకలేదుగానీ దీనిని సీనయ్య రచించినట్లు 
శశాంకవిజయంలోని అవతారికవల్ల తెలుస్తోంది. శేషం వెంకటపతి తన సంగతి ఏమీ అట్టే 
చెప్పుకోక తన కృతిపతి సినయ్య ్రజ్ఞలనే విపులంగా చెప్పాడు. ఆయన సరసపద 
పద్యగద్య రచనా భోజుడని తెలియజేశాడు. సీనయ్య వచన గ్రంథాలను కూడా 
రచించాడని దీని వల్ల ఊహించవచ్చు. భావిపరిశోధన వల్ల ఇతని వచన రచనలు కూడా 
బయటపడవచ్చును. ఆనాడు మధురలో చాలామంది రాజోద్యోగులు స్ప్వాయంగా వచన 
రచనలు చేశారు. లేదా చేసినవారిని ఆదరించారు. 

వెలగపూడి కృష్ణయ్య: విజయరంగ చొక్కనాథుని వద్ద బొప్పూరి సాంబయ్యగారు 
దళవాయిగా ఉండేవారు. ఈయన నలభైవేలమంది భటులపైనా, నాలుగువేల గుర్రాలపైనా 
అధిపతి. ఈ సాంబయ్యగారు అర్కాడు సాదతుల్లాఖానుతో, తంజావూరు ఆనంద 
రావుతో యుద్దాలు చేశారు. మైసూరు నంజరాజుగారితో సంది చేసుకొన్నారు. 
సమరవిద్యలోనేకాక ఈయనకు ఇతర శాస్త్రాలపట్ల ఆసక్తి ఉంది. ఇతర దానాలతోపాటు . 
విద్యాదానం చేశారు. ఈయన 'సర్వవిద్యాభ్యాస సంవత్సరగ్రాస రక్షిత పాఠశాలలు 
రచించా'డని కవులు కీర్ణించారు. 

ఈ సాంబయ్యగారి సొదరిని వెలగపూడి నరహరయ్య పెళ్ళాడాడు. సాంబయ్యగారు 
దళవాయిగా ఉన్న కొలువులోనే నరహరయ్య సముఖంలోని సంప్రతి-కరణంగా 
ఉండేవాడు. విజయరంగ చొక్కనాథుడీయనను చాలా సత్కరించాడు. నరహరయ్యగారు 
లెక్కలు వ్రాయడానికి బంగారు మలాము చేసిన గంటం వాడేవారు. దానికి సింగారపు 
వెండి ఒర ఉండేది. ఈయనకు ఐదుగురు కొడుకులు. వాళ్ళలో మధ్యవాని పేరు కృష్ణయ్య. 
వెలగపూడి కృష్ణయ్య ' దత్తాత్రేయ భక్వడు.  రామచంద్రయతి శిష్యుడు. ఈయన 
పరమహంస, దత్తాత్రేయుని లీలావతారమని జనులు భావించేవారు. ఈయన, వద్దే 
కృష్ణయ్య యోగశాస్తాన్ని "నేర్చుకొన్నాడు. ఈ విద్యకాక - కృష్ణయ్య చతుర కవితా 
విచిత్రుడు,. సుకవిజనమిత్రుడు. ఇతని మేనమరిది బొప్పూడి సాంబయ్యగారి కుమారుడు 
గోవిందయ్య సంగీతసాహిత్యవేత్త. సంస్కృతాంధ్ర కవిత్వాల మర్మాలు తెలిసినవాడు. ఈ . 
గోవిందయ్య ఎప్పుడూ కృష్ణయ్యను ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఇతనితో సరససల్లాపా 
లాడుతూ కృష్ణయ్య కృతులు రచించేవాడు. : 

ముదట ఈయన మాలినీమాధవీయం అనే శృంగారకావ్యం రచించాడు. తరువాత 
“గౌళికాశాస్త్రం అనే బల్లిపలుకు ఫలితాలను ఏకాశాాసంగా రచించాడు. ఏదో ఒక 
కందపద్యాల శతకాన్ని కూడా చెప్పాడు. దత్తాత్రేయ భక్తుడు కనుక ఇతనికి యోగశాన్త్రంపై 


మధుర నాయకరాజులు, ఆణ్రితులు 889 


మక్కువ. మంత్ర, లయ, హఠ, రాజయోగాలను యోగచతుష్టయమని పేర్కొంటారు. 
బహుశా ఈ నాలుగు యోగాలనూ సులువుపరచే “వేదాంతసారసం[గ్రహం' అనే 
శాస్త్ర గంథాన్ని వచనంలో రచించాడు. ఇవికాక చా ణా చాటుకృతులు చెప్పాడు. 


ఇన్ని గ్రంధాలు వ్రాసీన వెలగపూడి కృష్ణయ్య దళవాయిగారి. మేనల్లుడూ 
సంప్రతికరణం కొడుకూ అయినా ఇతడు ఏ గ్రంథాన్నీ విజయిరంగచొక్ళ నాథునికిగాని, 
రాజోద్యోగులకుగాని అంకితం యివ్వలేధు. అన్నీ దేవునికే అంకితం ఇచ్చాడు. ఈ 
గ్రంథాలలో ఒక్క గౌలికాశాస్త్రం తప్ప మిగతావి దొరకలేదు. గౌళికాశాస్త్రం కూడా 
కర్పపిరు లేకుండా అచ్చుపడిందని పరిశోధకులు భావిస్తున్నారు.** 


ఈ గ్రంథాలన్నీ వ్రాశాక వెలగపూడి కృష్ణయ్య భానుమద్దొాజయం అనే ప్రబంధం 
రచించాడు. స్కాందపురాణంలోని ఉత్తర కాళీఖంఢంలో కథను తీసుకొని అయిదాశ్వా 
సాల కావ్యంగా వ్రాశాడు. భానుమంతుడనే బ్రాహ్మణ ఒుమారుడు ఉజ్జయిని 
రాజకుమార్తె పద్మావతిని పెళ్ళిచేసుకొనడం యిందులోని యితివృత్తం. పంచమా 
శ్వాసంలో యోగశాస్త్రం గురించి విపులంగా వ్రాశాడు. ఈ కావ్యం వినోదభరితమేకాక 
చాలా ఉపయోగకరమని బ్రౌనుదొరగారు మెచ్చుకొన్నారు.2 ఈ గ్రంథం తమిళ 
భాషలోనికి ఎవరో అనువదించారని కూడా దొరగారు నోట్‌ చేశారు. రామరాజ ' 
భూషణుని వసుచరిత్ర, పుష్పగిరి తిమ్మునగారి భాగవతస్తారం మొదలైన కొద్ది గ్రంథాలే 
తెలుగునుండి తమిళ భాషలోనికి వెళ్ళాయి. వెలగపూడి కృష్ణయ్య వాసిన 
భానుమద్విజయం ఆ (గంథాల కోవలో మెరుస్తూ ఉంటుంది. 


ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో ' ఈ కావ్యానికి ఏడు ప్రతులున్నాయి (0.606-612). 
ఇవి వెలుగు చూడలేదు. 


బద్దెపూడి ఎర్రయ్య: ఒక కవి తీసుకొన్న కథనే స్వీకరించి మరొకరు కావ్యం 
వాయడం మన సాహిత్యంలో పరిపాటే. అయితే ఒకే వూళో ఉండే ఇద్దరు సమకాలికులు 
ఒకే కావ్యాన్ని రచించడం అరుదు. అందులోనూ" ఒకరి ప్రబంధం బాగా 
పేరుతెచ్చుకొన్నాక ఇంకొకరు అదే కథను వ్రాయడానికి ప్రయత్నిస్తే. దానిని సాహసం 
అనడంకన్నా ఉత్సాహం అనడమే మంచిది. శేషం వెంకటపతిగారి 'తారాశశాంకం వ్రాసిన 
కొద్దిరోజుల్లోనే, మధురలోనేకాక యావదాంధ్రలో సుప్రసిద్ధధుయింది. ఛాందసులకేమో _ 
చెప్పలేం గానీ యువకులు మాత్రం దాన్ని చదివి ఆనందించారు. ఈ శృంగార ప్రబంధం 
“యువజన హృదయానందం' కనుక అదే. పేరుపెట్టి బద్దెపూడి ఎర్రయ్య 
ఉత్సాహవంతుడు తారాళశాంకాన్ని రచించాడు. 

ఎర్రయ్య పంటరెడ్డి వంశంలోనివాడు. , విజయరంగ  చొక్కనాథునివల్ల 
బంగారుదండం, ప్రకీర్ణధ్వజం మొదలైన రాజలాంచనోలు పొంది బద్దెపూడి నగరానికి 
పాలకుడయ్యాడు. ఇతనిపై రేవూరి అథంతయ్యగారి ప్రభావం ఉంది. ఆయనను ఇలా 
నుతించాడు: 


24, దక్షి ణదేశీయాం ద్రవా జయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుట 339. 
25. డి. కేటలాగు. సంపుటి 2, పుట 774. 


890 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పాయని భక్తి మద్గురుల పాదసరోరుహయుగ్మము న్నుపా 
ధ్యాయత నొప్పునప్పుర ధరామరవర్యు దలంచి భారతీ 
నాయకతుల్యు రేవురి యనంతకవీంద్రుని గొల్చి భూరితే 
జోయుతులైన సత్కవుల సౌంపు దలిర్చ నుతింతు నెప్పుడున్‌. 


ఈ భారతీనాయకతుల్యుడైన అనంతయ్యగారు బహుశా చిన్న అనంతయ్యగారు 
కావచ్చును. అతడు బద్దెపూడి ఎర్రయ్యకు సమకాలికుడు. ఈయన ఈ శృంగార గ్రంథ 
రచనలో ఎర్రయ్యకు తోడ్పడి ఉంటాడని మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి 
అభిప్రాయం.?* 'యువజన హృదయానందం' పూర్తిగా దొరకలేదు. రెండు ఆశ్వాసాలు 
మాత్రమే లభిస్తున్నాయి. ఈ అసమగ్ర కావ్యప్రతి ఒకటి కాకినాడ పరిషత్తు 
కార్యాలయంలో ఉంది (గ్రంథసంఖ్య 390). కవిత్వం జటిలంగా ఉంటుందని 
- పరిశోధకుల అభిప్రాయం, 


విశ్వేశ్వర పండితుడు: తోటి ప్రజలుకాక సాటి కవులు మాత్రమే చదివి 
ఆనందించడానికి చాలామంది ఆంధ్రకవులు గ్రంథాలు వ్రాశారు. ఈ ఆశయంతో చెప్పే 
కావ్యాలలో విలక్షణ ప్రయోగాలు, పోష లక్షణాలు కవులు గుప్పించేస్తారు. పూర్వ 
సాహిత్యంలోని లక్ష్యలక్షణాలను చదువుకొన్నవాడే వాటిని అర్థం చేసుకోగలుగుతాడు. 
మిగతావాళ్లకు అటువంటి కావ్యం దుర్గమదుర్గం. ఇటువంటి క్రిష్ణ రచనలను చేశానని 
సగర్వంగా చెప్పుకొనే కవులు కొందరు కనబడతారు. వాళ్లలో విశ్వేశ్చగపండితుడు ఒకడు. 
"ఈయన ఇలా చాటుకొన్నాడు. 


కర్కశం బగునట్టి తర్కశాస్త్రంబున మిగుల కిరోమణి మించినట్లు 

రాణ దలిర్చు పురాణంబులందెల్ల భాగవతంబు చొప్పడినపగిది 

భవ్యసంస్కృత నవ్య కావ్యంబులం దెల్ల కడు నైషధంబొప్పు గాంచినట్లు 

బాగైన యాంధ్ర ప్రబంధములం దెల్ల నాముక్టమాల్యద యలకరణి 

నేను రచియించినట్టి సంస్కృతకృతులును 

తెలుగుకృతులును “రూఢార్థకలన గలుగ 

సంస్క ్పతాం ధ్రవిలక్యలక్షణములందు 

_. _దెలియజాలనివారికి తెలియ వశమె? 

గూఢార్గకల్చనలో ఆముక్తమాల్యదలాగ వ్రాయగలనని చాటుకొనే విశ్చేశ్చరపండితుడు 
తిరుచునాపల్లి జిల్లాలోని నామక్కల్లువాడు. ఈ ప్రాంతాలను క్రీ.శ, 1600 ప్రాంతాల నుంచీ 
కొందరు తెలుగు రెడ్లు వోపరచుకొన్నారు. ఈ సీమలో తలమల అనే ఒక కొండ ఉంది. ఆ 
కొండపై పాపిరెడ్డి అనే తెలుగు వీరుడు గుడి కట్టించాడు. ఈ రెడ్లకు తలమలవారనే 
ఇంటిపేరు వచ్చింది. క్రీ శ. 1652లో పుట్టి 1718 దాకా జీవించిన తలమల రామచంద్రారెడ్డి 
సాహిత్యపోషకుడు. ఆయన విశ్వేశ్చర పండితునిచేత సుకు అనే కావ్యం చెప్పించి 
అంకితం పుచ్చుకొన్నాడు.. 


26. ఆంధ్ర సాహిత్యపరిషత్చత్రిక, సంపుటి 5, పుట 32. 


మధుర నాయకరాజులు, అఖ్రితులు ' "౧9+ 


విశ్వేశ్వరయ్య మంచి సంస్కృత పండితుడు. కవితార్కిక శిరోమణి అనే బిరుదు 
పొందాడు. ఇతని తండ్రి పద్మనాభయ్య కూడా సంస్కృతభాషా కోవిదుడు. ఈ 
వంశంలోని వారంతా యజ్ఞయాగాదులు చేశారు. పద్మనాభయ్యను పద్మనాభ అధ్వరి 
అంటారు. అతని తండ్రిపేరు అక్కలయజ్బ్ను. ఇటువంటి నైష్టికులయింట పుట్టినా 
విశ్వేశ్చరయ్య శృంగార ప్రబంధమే రచించాడు. కృష్టవిలాసం అయిదాశ్వాసాల కావ్యం. | 
భాగవతంలోని కృష్ణచరిత్రను శృంగార ప్రధానంగా చెప్పాడు. కవితార్కికుడేగాని శైలి 
కర్కశం కాదని పరిశోధకుల అభిప్రాయం. మృదువుగా తెలుగు మాటలతోనే కవిత్వం 
సాగిందని మల్లాడి సూర్యనారాయణశాస్త్రిగారు చెప్పారు. ఈ కృష్ణవిలాస ప్రతి ఒకటి ' 
ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది. అముద్రితం.” 


కుందుర్తి కవులు: విశ్వేశ్చరయ్యలాంటివాళ్లేకాక ఈ సీమలో చాలామంది పండితులు 
ఉండేవాళ్లు. నాళ్లలో కుందుర్తివారి కుటుంబం ఆనాడు ప్రసిద్ధం. వాళ్లు తొలినుంచీ 
సత్కావ్యాలు వ్రాసి సత్కారాలు పొందినవాతే. 


కుందుర్తివారిది పండిత కుటుంబం. కుందుర్తి తపకాభత్యు గజపతులను, 
అశ్వ్చపతులను, నరపతులను మెప్పించాడు. ఆయన కొడుకు కుందుర్తి గోవిందయ్య 
భారతీపరిణయం అనే కావ్యం వ్రాసి వీరవెంకటపతిరాయలకు అంకితం ఇచ్చాడు. 
కనకాభిషేకం చేయించుకున్నాడు. ఇది కీ.శ. 1614లోనో, అంతకుముందో జరిగి 
ఉంటుంది. ఈ సన్మానం జరీగాకనే గోవిందయ్యగారికి తొలిచూలు కొడుకు పుట్టాడు. 
అతనికి వెంకటపతి అని పేరు పెట్టుకొన్నారు. కుందుర్తి గోవిందయ్యగారికి ఆరుగురు 
కొడుకులు. అందులో కడగొట్టువాని పేరు రామయ్య. ఆయన మధురనాయకరాజులకు 
అప్పుడయ్యాడు. . 
కుందుర్తి రామయ్యకు ఒక్కడే కొడుకు. అతని పేరు వెంకటాచలం. చిన్నప్పుడే 
రేవూరి కాళహస్తిగారి దగ్గర ఇతడు విద్యలు నేర్చుకొన్నాడు. ప్రాజ్ఞుడయ్యాడు. తండ్రి 
రాజులవద్ద మంత్రిగా ఉంటే కొడుకు ఆస్థాన విద్వాంసుడయ్యాడు. (క్రీశ. 1706 నుండి32 , 
దాకా పాలించిన విజయరంగ చొక్కనాథుని సభలో ఉంటూ వెంకటాచలం భారత 
భాగవత రామాయణాలు వచనకావ్యాలుగా రచించాడు. ద్రాక్షాపాకంలో ఎన్నో 
నాటకాలు రచించాడు. చాటువులు చెప్పాడు. చతుర్విధ కపిత్వాలలో ప్రజ్ఞ చూపించాడు. 
“కథాశుకవి' అని పేరు పొందాడు. విజయరంగ చొక్కనాథుడు ఇతనికి పసిడినగలూ, 
పల్లకీలూ ఇచ్చాడు. 


పట్టపురాజు ఒక్కడేళోక సామంతులు కూడా వెంకటాచలాన్ని పోషించారు: 
తిరుచునాపల్లికి 27 మైళ్ళ దూరంలో తురయూరు ఉంది. ఆవూరి పంటరెడ్లు చాలా 
ప్రముఖులు. వారిలో' లింగారెడ్డి లోగడ రేవూరి అనంతయ్యను ఆదరించాడు. ఆ 
లింగారెడ్డి మనుమడు వెంకటాచలరెడ్డి కుందుర్తి వెంకటాచలాన్ని పిలిపించి . 
కార్తీకమాహాత్మ్యం అనే ఆరాశ్వాసాల స సందాన పాలన దేవునికి అంకితం 


లావాలా 
27. ఆంధ్ర సాహిత్యపరిసత్ప[క్రిక. సంపుటి. సుకు 365, 367. 


892 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇప్పించాడు. కుందుర్తి వెంకటాచలం తన రచనలన్నీ దైవాంకితాలే చేశాడు. ఒక పంటరెడ్డి 
దేవుని పేర వెంకటాచలంచేత కార్తీకమాహాత్మ్యం చెప్పిస్తే దేవుడే స్వయంగా కలలో 
కనబడి కుందుర్హికవిని ఒక కావ్యం వ్రాసి ఇమ్మని కోరాడు. మిత్రవిందాపరిణయం అనే 
ఆరాశ్వాసాల ప్రబంధం వెంకటాచలం రచించాడు. తెలుగు ప్రబంధాలలో నొవారణంగా 
ఉండే అన్ని వర్ణనలూ గుప్పించాడు. 723 - గద్భపద్యాలున్నాయి - మికైపంద బాల్య 
క్రీడలను ఇలా వర్ణించాడు. 

" తలుపుమూలను డాగి తలజూపి దోబూచి యగ తల్లి నెమ్మోము గనుచు నవ్వు 
చందమామా రావె జాబీల్లి రా రావె యని గరాబ్దమ్ము లల్లార్చి పిలుచు 
బంగరుగురిగె లుప్పొంగుచు జేబట్టి యాటల భక్షణ లడిగి కొసరు 
కమ్మపుప్పాడి గూర్చి బొమ్మరిండులు గట్టి తనతోడి చెలుల 'దోకొనుచు నాడు 
నాడునాటికి బడుచుదనంబుమీర 
చేరి తల్లిని వలసిన దారి గోరి 
వెడుబుడుతలతో గూడి విరులబొదల 
తుదల కొలకుల 8లకుల తొడరితిరుగు. ' _ (మిత్ర. 2-28) 


ఈ పద్యంలోని మిత్రవిందలాగే ఈ ప్రబంధంలోని కవితాకన్య కూడా 
. అడుకొంటుంది. మిత్రవింద తన తల్లిని వలసినదారికోరి వేడుకొన్నట్టే వెంకటాచలం 
తపితాకన్య కూడా ప్రాచీన ఆంధ్రసరస్వతిని అడిగి కావలసిన పప్పుబెల్లాలు తెచ్చుకొని 
తియ్యని విందులు చేస్తుంది. ' ప 

వెలిదండ్ర అళగిరి;: కుందుర్తి వెంకటాచలంలాగే విజయరంగ చొక్కనాథుని 
కొలువులో ఉన్న మరొక కవి వెలిదండ్లవారి కుటుంబంలోనివాడు. ఈ 
విద్చత్కుటుంబం ఆర్మాడు సీమలో ఉండేవారు. వెలిదండ్ల పెదరాఘవయ్య విజయరంగ 
చొక్కనాథునికి పరమాప్పుడైన పారిషదుడు. ఈయన కూడా 'మధురాంధ్ర కవనగుంఫన 
కళాచతురుడు' అనే కాక 'కవితాపద్య శతసహసైుడు' అని పిరుకెక్కాడు. అయితే ఇతడు 
వ్రాసిన కావ్యాలు ఏమీ దొరకలేదు. ఈ పెదరాఘవయ్య కొడుకు అళగిరి కూడా 
'విజయరంగచొక్కనాథుని కాలంలోనివాడే. ఆ రాజు అళగిరిని పిలిపించి 'నాకు ఆరోగ్య 
'భాగ్యాలూ, నీకు ప్రతిభా ఇచ్చేకావ్యం వ్రాసి శ్రీరంగనాథునికి అంకితం ఇవ్వమన్నాడు. 
వెలిదండ్ల అళగిరి 'సుదంతా కళ్యాణం” అనే ఒక కావ్యాన్ని వ్రాశాడు: 

ఇది నాలుగాశ్వాసాల ప్రబంధం. అచ్చుపడలేదు. దీని ప్రతి కాకినాడ 
సాహిత్యపరిషత్తువారి కార్యాలయంలో ఉంది.%ో సుదంత శ్రీకృష్ణుని అష్టమహిషులలో 
ఒకతె అని పరిశోధకులు చెప్తున్నారు. ఆ నాయకీ నాయకుల పెళ్ళి కథను రొటీను 
ప్రబంధంగా అళగిరి వ్రాశాడు కాబోలు. అయితే మన కవులు చేసే అషమహిషుల 
లిస్టులో కొంత తికమక ఉన్నట్టుంది. తాళ్ళపాక తిరువెంగళనాథుడు అష్టమహిషీ కళ్యాణం 
రష ప య 


28. ఆంధ్ర సాహిత్యపరిషత్స త్రిక సంపుటి ౩, పుట 300. గ్రంథ సంఖ్య 21. 


మధుర నాయకరాజులు, ఆణ్రితులు 893 


పేర్లలో తేడాలు ఉన్నాయి. శ్రీకృష్ణుని ఆరోభార్య సత్యకీర్ణి అని తాళ్ళపాకవారు వ్రాశారు. 
సునంద అని చెంగల్వ కాళయ్య వ్రాశాడు. వెలిదండ్ల అళగిరి సుదంత అన్నాడు. 
తాళ్లపాకవారి సత్యకీర్తి కోసలరాజపు త్రి. ఆ రాజ్యంలో పోట్లగిత్తలు ఉన్నాయి. వాటిని 
అణచిపెట్టిన వారికి కూతురిని ఇస్తానని రాజు ప్రకటించాడు. కృష్ణుడు సాధించాడు. పెళ్ళీ 
చేసుకొన్నాడు. ఇదే కథను నీలాసుందరీ పరిణయం అని కూచిమంచి తిమ్మయ్య ఈ 
యుగంలో వ్రాశాడు. వెలిదండ్ల అళగిరి ఏ కథ రాశాడో తెలియదు, 


వెంకట సోమయాజీగారి తిరుమలయ్య: . మధురలో ఎందరో సాహితీపరులు 
పద్యకావ్యాలూ, పదాలూ, వచనగంథాలూ వ్రాశారు. గాని ఒక్కడు తప్ప ఎవరూ 
యక్షగానాలు రచించినట్టు కనబడదు. మధుర తరపున దొరికిన ఏకైక యక్షగాన గ్రంథకర్త 
పేరు తిరుమలయ్య. మధురనాయకరాజుల పోషణలో ఒక బాలసరస్వతిగారు ఉండేవారు. 
ఆయన యాగం చేశాడు. అతని కొడుకులలో వెంకట సోమయాజి ప్రముఖుడయ్యాడు. 
. ఈయన నిస్తుల కళాప్రాఢి కలవాడట. ఇతని కొడుకు తిరుమలయ్య గ్రంథకర్త. సంగీత 
సాహిత్య చతురుడు. ఇతనికి విజయరంగ చొక్కనాథుడు కుండలాలు, కంకణాలు, 
అందలాలు, అగ్రహారాలూ ఇచ్చాడు. తనకు ఇంత ఘన బహుమానాలు యిచ్చిన 
విజయరంగ చొక్కనాథుని పేర తిరుమలయ్య ఒక యక్షగాన కృతి రచించాడు. దానిపేరు 
చిత్రకూట మాహాత్మ్యం. అందులో నటరాజు కాళికాదేవిని నాట్యంలో ఓడించే కథ 
ఉంది. ఇది నర్గనయోగ్యమైన రచన. సాహిత్యం తక్కువైనా మృదంగ తాళ శబ్దాలతో 
దీనిని నాలుగు రాత్రులు వరుసగా ఆడేవారు కాబోలు. ఈ నాటకాన్ని వచన చమత్కార 
వైఖరి మీరగా వ్రాశానని కవి చెప్పుకొన్నాడు. గాని చమత్కారం సంగీతంలో ఉంది 
కాబోలు; సాహిత్యంలో స్వల్పం. కాళికాదేవి కలగంది. ఆందులోని అందగాణ్ణి 
తెమ్మంది. అప్పుడు చెలికత్తిలు ఇలా పాడారు: 


కలను జూచినట్టి నీటుగాని తొడితెమ్మనేవు 

కలికి యతని 'యూరు పేరు తెలియు టెలాగే? 
అందమైన కొలనినీటియందు గానుపించునట్టి 
చందమామ నొడిసిప్రట్టు చందమెలాగే? 
యొప్పులాడి యుద్ధమునను గుప్పున కనిపించునట్టి 
గొప్పముడుపు శేటుసోలికొనుట యెలాగే? 


ఇలాగ అక్కడక్కడ బాగున్న పాటలు ఉన్నాయి. 


మధుర నాయకరాజు హయాంలో యక్షగానాలు రమారమీ. లేనట్టే అనిపించినా 
పాండ్య మండలంలోనే ఉన్న రాజపాళయంలో ఈ ప్రక్రియ బహుళంగా సాగినట్టు: 
కనబడుతుంది. విజయనగర సామ్రాజ్య విస్తరణ సాగినప్పుడు మధురనాయక 
రాజులతోపాటు, తిరుమల నాయకుని కాలంలో కొందరు రాచవారు రామనాథపురం = 
జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూరు తాలూకాలో ఉన్న సంజీవి పర్వతం దరిదాపులలో 
స్థిరపడ్డారు. రాచవారు పాళెం చేసుకొన్న స్థలం కనుక దీనికి రాజపాళయం అనే సార్థక 


894 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నామం వచ్చింది. వీరిలో పూసపాటివారు, గొట్టుముక్కలవారూ ప్రముఖులు. తమిళ 
దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నా వీరు తెలుగు మరచిపోలేదు. తెలుగు సాహిత్యాన్ని 
దూరం చేసుకోలేదు. 

గొట్టుముక్కలవారు స్వయంగా సాహిత్య నిర్మాణం చేశారు. ప్రత్యేకంగా 
యక్షగానాలు రచించారు. ఈ ఇంటిపేరు గల ముగ్గురు రాచవారు చెప్పిన కృతులు ఈ మధ్య. 
వెలుగు చూశాయి. “రాజవపాళయం రాజకవ్రుల యక్షగానములు' అని ఆ పట్టణంలోని 
_ తెలుగు విద్యాలయము వారు మూడు కృతులను 1981లో ప్రచురించారు. వాటి వివరాలు: 


గొట్టుముక్కల' కృష్ణమరాజుగారి - సీతాకల్యాణం 
గొట్టుముక్కల సింగరాజుగారి - "పారిజాతాపహరణం 
గొట్టుముక్కల కుమారపెద్దిరాజుగారి - సావిత్రి 


ఈ రాజకవుల యక్షగానాలనే కాక బహుశా వారి ఆశ్రితులైన భాస్కర శేషాచలం 
తిరుమెక్కాళ్‌: తిరువెంగళాచార్యులు రచించిన 'నాంచ్చార్‌ పరిణయం”, 'కూరత్తాళ్చార్‌ 
చరిత్ర అనే యక్షగానాలు కూడా రాబపాళయంలోనే దొరికాయి. ముద్రితమయ్యాయి. 
రాజపాళయం యక్షగానాలపై ఇంకా విసృత పరిశోధన అవసరం. రాజకవులు కాక 
అభ్రితకవులు ఇతర ప్రాంతాలలో ముఖ్యంగా మధుర కూడా, సందర్శించే వుంటారు... 

కేవలం మదురలోనే నివాసం ఏర్పరచుకొని రచనలు చేసేవాక్లేకాక ఇతర ప్రాంతాల 
ప్రభువులను ఆశ్రయించుకొని కారణాంతరాలవల్ల మధురకు వచ్చి ప్రముఖుల పోషణలో 
కొన్నాళ్లుండి మళ్ళీ వెళ్ళిపోయిన కవులు కూడా ఈ యుగంలో ఉన్నారు. అలాంటి 
టూరింగు కవులలో రేవూరి. అనంతయ్య ఒకడు. షం సేలం జిల్లాలోని మైసూరు 
సామంతుల ఆ రన కవులు. కొన్నాళ్ళకు తిరుచినాపల్లిదగ్గిగ స్థిరపడ్డారు | 

రేవూరి చిన అనంతయ్య: రేవూరి అనంతయ్యగారి వనుమడి పేరు కూడా 
అనంతయ్యే. ఇతణ్ణి యనం చిన మ. అని పిలుద్దాం. తాతగారు వృద్యచల 
మాహాత్మ్యం గాస్తే మనుమడు శ్రీముష్టమాహాత్మ్యం చెప్పాడు. దీనిని. వ్రాయమని 
వెంచుళంలోని శ్రీమంతుడు కృష్ణయ్య ప్రోత్సహించి అంకితం పుచ్చుకొన్నాడు. ఇది 
అయిదాశ్వానోల ప్రబంధం. శైలి చాలా వబ్రొాఢంగానూ, మనోహరంగానూ ఉంటుందని 
పరిశోధకులు భావిస్తున్నారు. ఇది అముద్రితం. దీని ప్రతి ఒకట్‌ కాకినాడ ఆంధ్రసాహీత్య 
పరిషత్తు కార్యాలయంలో ఉంది. 2 

శ్రీముష్టం దక్షిణదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీని మహిమను తెలుగు కవులు 
చాలామంది కీర్షించారు. కేవలం రంకుకథీల ప్ప పుస్తకం అనుకొనే శుకసప్తతిలో కదిరీపతి 
శ్రీముష్టమహిమను రెండు కథలలో చెప్పాడు (శుక. 4-141 నుండి 210). రేవూరు చిన 
అనంతయ్య ఒక కావ్యమే వ్రాశాడు. ఈ గ్రంథాన్ని వ్రాశాక ఇతడు నల్లందివాళ్ళ 
ఆశ్రయంలో ఉన్నట్లుంది. 

మధురను పాలించిన వజయరంగ చొక్కనాథుని దగ్గిర నల్లందివారు ఆప్పులై మిత్రులై 
అధికులై ఉండేవారు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు: (1) నల్లందిగవ, అయ్యవారయ్య 


29. పరిషత్పట్రిక సంపుటి 3, పుట 361. ' 


మధుర నాయకరాజులు, ఆత్రితులు | 895 


(2) నల్లందిగళు శేషయ్య (3) నల్లందిగళు వెంకటరాఘవయ్య (4) నల్లందిగళు కస్తూరయ్య. 
వీళ్లలో. మూడోవాడు వెంకటరాఘవయ్య అందరికన్నా పష న రాజసన్నిధిలో 
మెలగేవాడు. సకలాధికారాలు పొందాడు. ఈయన చిన్నన్నగారు శేషయ్య కవులకు 
నిక్షేపంలాంటివాడు. ఇతనిమీద చిన అనంతయ్య ఒక ఉదాహరణ కావ్యం చెప్పాడు. దీనిని 
శేషార్యోదాహరణం అంటారు. రచన సామాన్యం. దీనిని నిడుదవోలు వెంకటరావుగారు 
ప్రచురించారు.3కే ఈ ఉదాహరణం చెప్పాకో, చెప్పకముందో చిన అనంతయ్య మరో 
లఘుకావ్యం వ్రాశాడు. ఈ నల్లంది సోదరులలో పెద్దవాడైన అయ్యవారయ్యకు 
అంకితంగా “నల్లందిగళు వంశావళి అనే సీసమాలికలో చెప్పాడు. ఇది కూడా ఇటీవల 
ప్రచురితం అయింది. దీనివల్ల నల్లంది సోదరుల వైభవం, వాళ్ళ పూర్వీకుల ప్రతిభ, 
- మహత్తు తెలుస్తాయి. 

= నల్లంది సోదరుల ఆశయంలో ఎన్నాళ్లున్నాడోగాని రేవూరి చినఅనంతయ్య 
చివరకు తురయూరు వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ స్థిరపడినట్టున్నాడు. స్కాందపురాణంలోని 
శివరహస్య ఖండాన్ని తెనిగించి తురయూరు నందీశ్వరునికి అంకితం ఇచ్చారు. ఇది 
తొమ్మిదాశ్వాసాల (గంథం. అయినా ఇందులో నాలుగు కాండలే ఉన్నాయి. 


శివరహస్య ఖండంలో అసలు ఏడు కాండలు ఉంటాయి. ఈ పురాణాన్ని . 
ఇంతకుముందే ఈ యుగంలోనే కోడూరి వెంకటాచలం తెనిగించి ముళువాగళు రాజుకు 
అంకితం ఇచ్చాడు. రేవూరి చిన అనంతయ్య అంతా సంపూర్ణంగా అనువదించాడో లేదో 
తెలియదు. ఈ ఇద్దరు కవులేకాక ఈ యుగంలో మరికొందరు కవులు కూడా శివ రహస్య 
ఖండం అనువదించారు. ఒకరు రాపాక వంకటదాసు; ఇంకొకరు ముదిగొండ 
బహ్మయలింగం. ఇన్ని అనువాదాలున్నా ఏవీ ప్రసిద్ధం కాలేదు. 


కాండ కోడూరి కావ్యం రేవూరి కావ్యం 
1. సంభవకాండ 5 ఆశ్వాసాలు 4 ఆశ్వాసాలు 
2. ఆసురకాండ 2 ఆశ్వాసాలు ఏకాశ్వాసం 
3. వీరమాహేశ్చురకాండ ఏకాశ్వాసం ఏకాశ్వాసం 
4. యుద్దకాండ 4 ఆశ్వాసాలు 3౩ ఆశ్వాసాలు 
కి దేవకాండ 2 ఆశ్వాసాలు = 
6. దక్షకాండ | 4 ఆశ్వాసాలు = 
7. ఉపదేశకాండ 1౧ ఆశ్వాసాలు అ 


రేవూరి డిన అనంతయ్యలాగ భుదురరాజ్యూనికీ వచ్చిపోయే కవులు కాక మరీ 
కొందరు స్థానికులు కూడా ఉన్నారు. అసహాయశ్యామారాయడు, శ్రీపతి రామభధ్రకని, 
కవిధాటి బలభద్రయ్య, భాస్కర వెంకటాచలం వంటి రచయితలు ఉన్నారు. వీళ్ళు 
రామాయణాలూ, వివిధ మాహాత్మ్యాలూ వ్రాసినవాళ్ళు. వాళ్ళ గురించి వేరే 


30. ఉదాహరణవాబ్మయ చరిత్ర, పుటలు 157-167. 
౩1. మదరాసు, ఓ.లై. బులెటిన్‌, సంపుటీ 5. సంచిక 1. 


896 పమ గ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మూకఉమ్మడి స్పీర్దికలో తెలుసుకొందాం. ఈ 'తెలుగువాళ్ళీ కాక ఒక పాశ్చాత్యుడు కూడా 
ఆంధ be వ్రాశాడని ప్రతీతి. క్రైస్తవమత ప్రచారం చేయడానికి వచ్చిన రాబర్జు 
డి నోబిలి అనే జసూట్‌ ఫాదిరి sone చాలా గ్రంథాలు వ్రాశాడు. ఇతనికి 
శివధర్మయ్య అనే తెలుగు బ్రాహ్మణుడే సంస్కృతం నేర్చాడు. వేదశాస్తాలు బోధించాడు. 
ఆనాటి తెలుగు శ్రీమంతులు డి నోవిలికి ఆశ్రమం కట్టించి ఇచ్చారు. తెలుగువాళ్లతో 
సంబంధంగల డి నోవిలి తెలుగు గ్రంథాలు వ్రాసేవుంటారు. ఆయితే అవి వెలుగు 
చూడలేదు. 


మధురలో బయటపడిన కొన్ని కావ్యాలు మృదుమధురమే! 


తంజావూరు మహారాష్ట్ర రాజులు 


మధుర, తంజావూరు నాయకరాజుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేది. క్రీశ 1673లో 
ఆరని జ్వాల రగిలింది. అందులో తంజావూరు తెలుగు నాయకుల రాజ్యం ఆహుతయింది. 
విజయరాఘవనాయకుడు ఎనఖై సంవత్సరాల వృద్ధాప్యంలో కత్తిపట్టి వీరమరణం 
పొందాడు. అతని రాణివాసపు స్త్రీలందరూ మందుకుండలు అంటించుకుని మరణించారు. 
తమ శత్రువులను 'పుత్రమిత్రకళత్రాదులతో సహా హతపరచినామనే సంతోషం మనసున 
పెంపొందగా' మధుర నేలే చొక్కనాథనాయకుడు తన తమ్ముడు అళగిరిని తంజావూరు 
ఏలికగా పంపించాడు. అయితీ విజయరాఘవనాయకుని వంశం సమూలంగా నాశనం 
కాలేదు. చెంగమలదాసనే నాలుగేళ్ల చిన్నవాఢు సజీవుడే. ఆ బిడ్డను ఒక దాది రక్షించింది. 
రహస్యంగా నాగపట్నానికి చేర్చింది. ఒక వర్తకుడు వాళ్లకు ఆశ్రయం ఇచ్చాడు. 


చెంగమలదాసు నాయకరాజ్యానికి వారసుడు. అతడు విజయరాఘవ నాయకుని 
మనుమడు. ఈ బిడ్డను గద్దె ఎక్కించాలని రాయసం వెంకన్న అనే ఉద్యోగి భగీరథ 
ప్రయత్నాలు చేశాడు. బిడ్డను తీసుకొని బిజాపురానికి వెళ్లాడు. ఆదిల్లాను దర్శించుకొని 
సహాయాన్ని అర్ధించాడు. తంజావూరు గద్దెపై తెలుగు దొరవిడ్డను నిలబెట్టమని ఆదిల్లా 
తన వజీరులలో ఒకనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజులో ఆదిల్లావద్ద శాహాజీ అనే మహారాష్ట్ర 
పాలకుడు వజీరుగా ఉండేవాడు. ఈయన మరెవరోకాదు + ఛత్రపతిగా ఉత్తరోత్తరా పేరు 
మోసిన శివాజీకి కన్నతండ్రి. శాహజీకి ఏకోజీ అనే మరొక కుమారుడు కూడా ఉన్నాడు. 
ఈ ఏకోజీ శివాజీ సవతి తమ్ముడు. శివాజీ అంత కాకపోయినా కార్యదక్షుడు. 

తంజావూరు రాజ్యాన్ని నిలబెట్టే సత్కార్యాన్ని శాహాజీ పూర్తిగా ఏకోజీ 
' భుజాలపై పెట్టాడు. పన్నెండువేల గుర్రపుఫాజును, తగిన కాలిదళాన్నీ తీసుకొని ఏకోజీ 
తంజావూరు వెళ్లాడు. అళగిరిని ముట్టడించాడు. మొదట ఓడిపోయినా చివరకు ఏకోజీ 
గెలిచాడు. అళగరికీ మధురనుండి 'ఏవిధమైన సీ సహాయం రాలేదు. దానికి కారణం 
లేకపోలేదు. తంజావూరు చేతికి రాగానే అళగిరి స్వతంత్రించాడు. స్వామి ద్రోహం చేశాడు. 
ఇది చొక్కనాథునికి బాధ కల్గించింది. అందుకే సమయానికి ఆదుకోలేదు. మహారాషుల 


తంజావూరు మహారాష్ట్ర రాజులు 897 


తాకిడికి తట్టుకోలేక అళగిరి పారిపోయాడు. తంజావూరు సింహాసనంపై ఏకోజీ 
చెంగమలదాసుని ప్రతిష్టించాడు. 


తాను నిలబెట్టిన బిడ్డ రాజయ్యాక తనకు దళకర్త ప్రధానికం లభిస్తుందని రాయసం 
వెంకన్న ఆశలు పెట్టుకొన్నాడు. అయితే చెంగమలదాసు ఆ పదవిని నాగపట్నుంసెట్టికి 
ఇచ్చాడు. ఆదిలో ఆశ్రయం అడిగినప్పుడు దాది సెట్టికి బాస చేసింది. ‘తంజావూరు 
రాజ్యం ఈ బిడ్డకు వస్తే నీకు దళకర్ణ ప్రధానికం ఇస్తున్నాము' అని చెప్పింది; పైగా ఆ 
దాదికి నెట్టి వలపు మగడు. ఈ రెండు కారణాలచేతా సెట్టికి దళతర్త ప్రధానికం 
లభించింది. “పదవి రాకపోయేసరికి రాయసం వెంకన్న, బాధపడ్డాడు; పగపట్టాడు. ఒక ఎత్తు 
వేశాడు. చెంగమలదాసును గద్దెమీద నిలబెట్టిన ఏకోజీ తన దారిఖర్చుల నిమిత్తం 
కేటాయించిన పన్నులు వసూలు. చసుకొంచుకు ఇంకా చోళదేశంలోనే ఉన్నాడు: 
రాయసం వెంకన్న అతని దగ్గిరకు వెళ్లాడు. 'ఈ దేశం ఏడామడల విస్తారంలో కోటిద్రవ్యం 
ఎత్తున్ను, ఈ రాజ్యమున్ను, ఈ కోట, యిటువంటి సాచ్రూజ్యం విడిచిపెట్టి ఏల ఆ కొండల 
రాజ్యానికి పోవలెను?' అని చెప్పి తంజావూరును పట్టుకోమన్నాడు. ఇతని మాటలు విని 
'రాజ్యకాంక్షకు లోబడితే అపకీర్తిన్ని దోషము సంభవించేదే కాక పొచ్చాయితో విరోధం 
కూడా వచ్చును. మా తండ్రికిని, ఇంకా అచ్చట ఉండే మావారికిని హాని వచ్చును. 
తెనుగువాని దొరతనానికి మనం పుట్టినామా?' అని ఏకోజీ ఒప్పుకోలేదు. 


అయితే తెలుగువాని దొరతనానికే ఏకోజీ పుట్టినట్టుంది. అతడు చోళదేశాన్ని 
విడిచిపెట్టి వ్లోలోగా విజాపూరులో పరిస్థితులు మారాయి. సుల్తాను మరణించాడు. 
నివాజీ స్వతంత్రించాడు. ఇక్కడ ఈ తంజావూరు రాజ్యాన్ని కట్టుకుంటేనే మంచిది అనే 
అభిప్రాయం ఏకోజీకి కల్గింది. రాయసం వెంకన్న పథకం ఫలించింది. చెంగమలదాసును 
భయపెట్టి, అతని దళకర్త ప్రధానిని బెదరకొట్టాడు. వాళ్లు పలాయనం చిత్తగించారు. 
తమిళదేశంలోని తెలుగు గద్దెమీద మరాఠి నాయకుడు రాజు అయ్యాడు. 


ఏకోజీ క్రీశ. 1676లో పట్టాఖిషేకం చేసుకొన్నాడు. తన వాళ్లందరికీ పెద్ద పదవులు 
యిచ్చాడు. “వెంకన్న దేవాంతకుడు; అతడు మనని పిండిబొమ్మలాగా ఆడీస్తాడు: 
అందుకు సమర్ధుడు; కనుక వాణ్ణి పట్టి భద్రం చేయాలి' అని ఏకోజీ అనుకున్నాడు. 
అనుకున్నది అమలు పెట్టేలోగా వెంకన్న జాగ్రత్తపడ్డాడు. వికారి వేషం. వేసుకొని 
పారిపోయాడు. నాటినుండి తంజావూరులో మహారాష్ట్ర రాజులు అవిచ్చిన్నంగా 
పరిపాలన సాగించారు. చాలా మంచి తలుగు సాహిత్యాన్ని పోషించారు. స్వయంగా 
రచనలు చేశారు. వాళ్ల పాలన గురించీ, సాహిత్యలాలన గురించీ తెలుసుకుందాం. 


ఏకోజీ (క్రీశ. 1676-1663): తంజావూరు గద్దెమీద ఇతడు పట్టుమని పదేళ్లు కూడా 
కూర్చోలేదు. పాలించిన ఎనిమిది సంవత్సరాలలో రాజ్యాన్ని నిలబెట్టుకోవడంతోనే 
సరిపోయింది. అందుచేత ఆయన తెలుగుపై కాకపోయినా కనీసం సంస్కృత సాహిత్యం 
పట్ల ఢద్ధ చూపించి ఉంటాడు. అతని మంత్రులు, మంతుల కుమారులు సంస్కృత 
పండితులు. సుప్రసిద్ధులైన అప్పయ్యదీక్షితుల వారి వంశంలోని గంగాధరుడు రసికరంజని 


898 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వ్యాఖ్య రచించాడు. అందులో భోసలవంశావళి అనే పేరుతో మహారాష్ట్ర రాజుల 
వంశచరిత్రను వ్రాశాడు. గంగాధరునికి ముగ్గురు కొడుకులు; ముగ్గురూ గ్రంథకర్తలే. 


1. నరసింహరాయ మభఖి: |తిపురవిజయంచంపువు వ్రాశాడు. 


_ 2. త్రియంబకరాయ మఖి: రామాయణానికి ధర్మకోత్తమనే వ్యాఖ్యానం 
వ్రాశాడు. స్త్రీధర్మం రచించాడు. 


3. భగవంతరాయ మఖి: రాఘవాభ్యుదయనాటకం, ముకుంద విలాసం, ఉత్తర 
చంపువులు రచించాడు. 


ప్లోకాక ఇతర సంస్కృత పండితులను కూడా ఏకోజీ ఆదరించి ఉంటాడు. అతడు 
మహారాష్తుడు కనుక సంస్కృతం తప్పించి ఇతర దేశ భాషలలోని సాగసులు 
ఆస్వాదించలేక పోవచ్చును. ఆ భాషలను నేర్చుకోడానికి కావలసినంత తీరికా, ఓపికా 
అతనికి లేవు. అయితీ ఆ లోపాన్ని అతని కొడుకులు తీర్చారు. ఏకోజీ తంజావూరులో 
స్థిరపడ్డప్పుడు క్రీశ. 1676లో అతనికి నాలుగేళ్ల పెద్ద కొడుకూ, ఏడాది చిన్న కొడుకూ, 
ఉన్నారు. పెద్దవాడికి తన తండ్రిపేరు శాహాజీ అని పెట్టుకున్నాడు. రెండోవాడి పేరు 
శరభోజి. ఈ ఇద్దరే కాక ఏకోజీకి మరో కొడుకు కూడా ఉన్నాడు. అతడు 
తంజావూరులో పట్టం కట్టుకొన్న మరుసటి సంవత్సరం పుట్టాడు. ఆ బిడ్డకు తన 
తల్లిపేరు పెట్టుకొన్నాడు. అమె పేరు తులజాదేవి కనుక ఆ బిడ్డకు తులజాజీ అని 
నామకరణం చేశాడు. ముద్దుగా తుక్కోజీ' అని పిలిచేవారు. పుట్టింది మహారాష్ర్రుల 
వంశంలో అయినా ఏకోజీ కొడుకులు ముగ్గురూ తెలుగు వాతావరణంలో పెరిగి 
ఉంటారు. తంజావూరు రాచనగరంతా ఆ రోజులలో తెలుగు నౌకర్లతో, చాకర్గతో 
నిండివుండేది. రాణివాసంలోని పరిచారికలు తెలుగువాళ్లీ. రాచనగరులో నాటకాలు వేసీ 
భాగవతులు తెలుగువాళ్లే. వాళ్లు వేసీ నాటకాలు తెలుగువే. అంచేత రాచబిడ్డలు ముగ్గురూ 
పీల్చే ప్రాణవాయువునిండా తెలుగు అక్షరాలే ఎక్కువ ఉండి ఉండవచ్చు. వాళ్ల 
అక్షరాభ్యాసం కూడా తంజావూరులోనే జరిగింది. సంస్కృత పండితుల వద్దే ప్రత 
తెలుగు కవుల దగ్గిర కూడా రాచవిడ్డలు విద్య నేర్చుకొనే ఉంటారు. 


తన తరువాత రాజ్యం చేయడానికి కావలసిన విద్యాబుద్దులన్నీ కొడుకులకు 
చెప్పించటమేకాక ఇతర ఏర్పాట్లను కూడా ఏకోజీ చేశాడు. గంగాధరమఖిగారి రెండో 
కొడుకు త్రియంబకరాయ మఖిని తన పెద్ద కొడుకు శాహాజీకి మంత్రిగా ఏకోఖీ 
నియమించాడు. తనకు అవసానకాలం ప్రాప్టిసోందని ఏకోజీ ముందుగానే 
జా గ్రత్తపడినట్టుంది. అతడు క్రీ.శ 1693లో కన్నుమూశాడు. అతనికి ఇద్దరు భార్యలు, 
తొమ్మండుగురు భోగపత్సులూ, పదిమంది కొడుకులూ ఇనాలు అయితే ధర్మపత్ని 
దీపాంబకు పుట్టిన కొడుకే రాజయ్యాడు. 


శాహాజీ (క్రీశ 1683-1712): రాజ్యానికి వచ్చినప్పుడు శాహజీ పన్నైండేళ్ల 
బాలాకుమారుడు. విద్యాభ్యాసాన్ని సహితం సరిగ్గా పూర్తిచేయలేదు. అయితే 
త్రియంబకమఖి తర్చీదులో శాహాజీ ఒకవంక రాచవిద్యలు చదువుకుంటూ మరోవంక 


తంజావూరు మహారాష్ట్ర రాజులు | 899 


రాజ్యం చేశాడు. చిన్నప్పటినుండి చూసే యక్షగానాలంటే శాహాజీకి మక్కువ. 
యక్షగానాలు వ్రాసే దర్భా గిరిఠాజూ, అతని తమ్ముడు కవిగిరి మొదలైన కవులను శాంహాబ్రీ 
ఆదరించాడు. శృంగార పదాలను వ్రాసే చల్లపల్లి వెంకన్న సోమయ్య అనే మధుర కవులు 
కూడా శాహజీని ఆశ్రయించుకొని ఉండేవారు. ఆంధ్రపాణిని అనే బిరుదు పొందిన నివృత్తి 
శేషాచలం బహుశా శాహాజీ కోసమే ఆంధ్రవ్యాకరణాన్ని సంస్కృతంలో వ్రాశాడేమో. 

ఆంధ్ర లక్షణ గ్రంథాలనేకాక లక్ష్య(గంథాలను కూడా శాహజీ బాగా 
చదువుకొన్నాడు. అతనికోసం మరాఠీ ఉద్యోగులు తెలుగు లేఖకులచే పుస్తకాలు 
వ్రాయించేవారు. నింబాజీ అనే ఉద్యోగి కుప్పయ్య చేత ద్విపద భారతాన్ని పూర్తిగా కాపీ 
చేయించాడు. అతడు గద్య ఇలా వ్రాసుకున్నాడు: 


భోసలాన్వయసుధాంభోధి చంద్రునకు- బాసురశౌర్యానుభావసాంద్రునకు 
భవసముత్క టజటాభరణాయమాన- ధవశకీర్ణి మనోజ్ఞతరగాంగభంగ 
గాహనైకపవిత్ర గంధర్వగాన-మోహితామరవధూముఖకాంక్షణీయ 
మనుజభావునకు రామామనో జునకు- ననఘసన్నుతికి శాహావనీపతికి 
నింబాజివ్రాయించె నిఖిలార్థవితతి- కంభో ధియగుచుండునట్టి భారతము 
నిటలాక్షపదపద్మ నిహిత ప్రసన్న-పటుచిత్తుడైన కుప్పయమం్రిచేత. 
(ద్వా భా. ఉద్యో. పు 97) 
ఈ కుప్పయ మంత్రిగారి తండ్రిపీరు- వెంకటపతయ్య. బహుశా వాళ్ల ఇంటిపేరు 
పాలగిరివారు. కవిత్రయ భారతాన్ని పాలగిరి కచ్చాలప్ప అనే లేఖకుడు క్రీ.శ. 1692లో 
వాకాడు. అప్పటికి శాహాజీకి ఇరవై సంవత్సరాల వయసు. అర్థం అయ్యే ప్రాయంలో 
కవిత్రయ భారతాన్ని శాహజీ పఠించి ఉంటాడు. పాలగిరి కచ్చాలప్పేగాక నంబటూరి 
బుచ్చన్న గారి మనుమడు పాపరాజు కూడా కవిత్రయ భారతానికి కాపీలు వ్రాశాడు, 
చరిగొండ గురవరాజుగారి కొడుకు అయ్యప్పురాజు. మనవడు పెద్దిరాజు మొదలైన 
వాళ్లుకూడా తంజావూరులో భారత ప్రతులు వ్రాసినవాళ్లీ. చరిగొండవాళ్లు 
క్రీశ 1690లోనే ఇవి తయారు చేశారు.? 


ఆంధ్ర మహాభారతాన్నే కాక ఇతర తెలుగు కావ్యాలను కూడా శాంకుక జీ 
చదువుకొని. ఉంటాడు. ప్రబంధాలన్నింటినీ అమూలాగంగా కాకపోయినా 
ప్రబంధసారాన్ని రుచిచూసి ఉంటాడు. తంజావూరులో కళావతి అనే మహిళ 
ప్రబంధసారశిరోమణీ అనే సంకలన గ్రంథాన్ని తయారుచేసి వ్రాసుకొంది. 


కళావతిలాగే ఎవరో కమలనాభయ్యగారి కుమారుడు కూడా ఒక సంకలన 
గ్రంథాన్ని తయారు చేశాడు. కాశీఖండం, భీమఖండం, మనుచరిత్ర వసుచరిత్ర మొదలైన 
కావ్యాలలో మంచి పద్యాలన్నీ ఏర్చి కూర్చాడు. (తం. 0.785 B.429). పెదపాటి జగ్గన్న 
కూర్చిన ప్రబంధరత్నాకరం ప్రతి కూడా తంజావూరులో ఉంది. వీటిని లేఖకులందరూ 


తంజావూరు కేటలాగు, 9.110 M. 79 శల్యపర్వం 
2. తంజావూరు కేటలాగు 0.110, M.70 ద్రోణపర్వం 


900 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


శాహాజీ కోసమే వ్రాసి ఉండనక్కరలేదు. ఆనాడు రాజు దగ్గిరనుంచి రాజోద్యోగుల దాకా 
అందరూ కావ్యలోలురే. వెల్లటూరి అప్పయ్యచేత దళవాయి శేషాద్రి భాస్కర. 
రామాయణాన్ని వ్రాయించుకొన్నాడు. ఎవరో దండె భూమయ్య అనే ఆయన అనకనూరి 
చెలువ రంగప్పచేత రామదండకాన్ని వ్రాయించుకొన్నాడు. అనికొండ రామభట్టు చెప్పిన 
ఈ దండకాన్ని రంగప్ప -జాములోపల కాపీచేసీ ఇచ్చాడు (తం.డి. 424). తెలుగు లిపి 
రాని మరాఠి ఉద్యోగుల కోసం తెలుగు గ్రంథాలను నాగరలిపిలో వ్రాసిపెట్టేవాళ్లు కూడ 
ఉన్నారు. ప్రతాపరాయడనేవాడు వాళ్లలో ఒకడు. ఇతని అసలు పేరు విఠలుడు. 
* ప్రతాపరాయనామ్నాతుక దేవనుత విఠలేన లిఖితం? అని వ్రాసుకొన్నాడు. (తం.డి. 577) 


ప్రాచీన గ్రంథపఠనంతోపాటు సమకాలిక సాహిత్య వినోదాలలో కూడా శాహాజీ 
పాలొనేవాడు. అతని చుట్టూ తెలుగు కవులు ఉండేవారు. చాటువులు చెప్పేవారు. 
పరరాజుల చెంత తప్ప కవులు వర్ధిల్లలేరని ఎవరో ఇలా మనవి చేసుకొన్నారు. 


కరిరాజులు కవిరాజులు - వరరాజుల చెంతగాక వర్ధిల్లుగతిన్‌ భం 
బెరయెడల |బబలగలరా- గురుతరనిజబలములానుకొని శాహీంద్రా 
(తం. 0.822) 


శాహేంద్రుని దగ్గర ప్రబలిన ఈ కవి ఎవరోగాని ఘనమైన పద్యం ఒకటి చెప్పాడు. 


గిరి ఘనము దొనికన్న ను- శరధి "ఘనము దాని కాకసము ఘన మయ్యం 
బరమునకు ఘనము బహ్మము-మరి దానికి ఘనము తృష్ణ మహిశాహేంద్రా. 
(తం.౨.822) 
బహ్మాండంకన్నా ఘనమైన ఈ తృష్ణను శాహేంద్రుడు ఎలా తృప్తి పరచాడోగాని అతని 
ఈవిని చాటుకవి ఇలా చివర ప్రశంసించాడు: 


నయమున భూమియేలి కదనంబున శతుల బారదోలి వా 

జ్యయయమున బ్రహ్మ గెల్పియు సమస్తమనీషిజనాళి మెచ్చ నీ 

వియు ప్రభవించుచున్‌ భువనవిశ్రుతశాశ్వతకీర్ణి యెల్లెడన్‌ 

రయమున బర్వజేసితివిరా భళి! శాహనృపాల శేఖరా. (తం.౨.822) 


ఈ పద్యంలో శాహాజీ వాజ్బయమున బ్రహ్మను గెల్చినట్టు కవి పొగిడితే అతిశయోక్తి 
లేదంటే అతిశయోక్తి లేదు. శాహజీకి సంగీత సాహిత్యాలలో అసమాన పాండిత్యం 
అప్పింది. అతడు సాధారణ శృంగార ప్రబంధాలు రచించలేదుగానీ 23 రచనలు చేశాడు. 
వాటిలో ఎక్కువ నాటకాలు, ప్రదర్శన కుపయోగించేవే. శాహాజీ కాలంలో 
నాటకరంగానికి నిత్య కళ్యాణంగా ఉండేది. శాహాబీ వ్రాసిన 22 నాటకాలలో తొమ్మిది 
కళ్యాణాలే. ఇతని కృతులలో అయిదు మాత్రమే. అచ్చుపడ్డాయి. మిగతావి 
తంజావూరు-సరస్వతీ మహలులో ఉన్నాయి. శాహాజీ కృతుల వివరాలు చూడండి: 


1. రామాయణ గాథలు: (1) శాంతాకలారాణం: బుషశృ్ళంగుని చరిత్ర. అముద్రితం 
మూడు ప్రతులున్నాయి. తం.డి. 628-30(2) సీతా కళ్యాణం: ఇది కూడా అముద్రితమె. 


తంజావూరు మహారాష్ట్ర రాజులు 901 


దీనికి పది ప్రతులు తంజావూరులో ఉన్నాయి. (3) రామపట్టాభిషేకం: -దీనికి ఆరు 
ప్రతులు ఉన్నాయి. ప్రాంతీయ భాషలు ఇందులో బాగా వాడాడు. తం.డి. 572-77. 


2. భారత గాథలు: (1) ద్రౌపదీకళ్యాణం: ఇది ముద్రితం. ఆంధ్రవిశ్చవిద్యాలయం 
వారు ప్రచురించిన యక్షగాన సంపుటాలలో ఉంది. 


3. భాగవత వైష్ణవ కథలు: (1) కృష్ణలీలావిలాసం: కృష్ణ జననం నుంచి సత్యభామా 
కళ్యాణందాకా ఉన్న కథ ఇందులో ఉంది. అముద్రితం. రెండు ప్రతులు ఉన్నాయి. 
తం.డి. 505-06. (2) జలక్రీడలు: గోపికా వస్రాపహరణగాథ. అముద్రితం. ఏడు ప్రతులు 
ఉన్నాయి. తం.డి. 521-27. (3) రుక్మిణీసత్యభామాసంవాదం: సవతుల కయ్యమే కాక 
ఆలుమగల కీచులాట కూడా ఉంది. అముద్రితం. నాలుగు ప్రతులు ఉన్నాయి. 
తం.డి. 583-86. (4) సతీపతిదానవిలాసం: శ్రీకృష్ణతులాభారం. అముద్రితం. ఏడు 
ప్రతులు ఉన్నాయి. తం,డి. 645-50. (5) విష్ణుపల్లకిసేవా ప్రబంధం. లక్ష్మీదేవి పల్లకి 
పంపించి విష్ణువును పిలిపించుకొనే కథ. ముద్రితం. 


4. శైవగాథలు: (1) కిరాతవిలాసం: పార్వతితో జూదమాడి ఓడిపోయిన శివుడు 
నారదుని సలహాపై కిరాత వేషంలో అడవికి పోతాడు. భిల్లాంగనలాగా వచ్చి పార్వతి 
కలుసుకొంటుంది. అముద్రితం. నాలుగు ప్రతులున్నాయి. తం.డి. 501-04. (2) గంగా 
పార్వతీ సంవాదం: సవతుల కయ్యం. ఉపపాత్రల ద్వారా అపహాస్యం చాలా వ్రాశాడు. 
అముద్రితం. ఆరు ప్రతులున్నాయి. తం.డి. 513-18. (3) త్యాగవినోదచి త్రప్రబంధం : 
కాళీగర్చ్వభంగం. ఆమెతో పోటీచేసి శివుడు నటరాజు అవడం. అముద్రితం. ఆరు ప్రతులు 
ఉన్నాయి. తం.డి. 530-34. (4) పార్వతీ కల్యాణం: వృద్ధ బ్రాహ్మణరూపంలో శివుడు 
పార్వతిని పరీక్షించడం నుంచి కథ ప్రారంభం. దీన్ని ఎవరు వ్రాశారన్న సంగతి గురించి 
కొంత వివాదం ఉంది. అముద్రితం. తొమ్మిది ప్రతులు ఉన్నాయి. తం.డి. 545-53. 
(5) భక్తవత్సల లీలావిలాసం: బాణాసురునికి వరం యిచ్చి శివుడు పార్వతికి దూరం 
అవడం. వాళ్ళ విరహం. అముద్రితం దీనికి ఒకటే ప్రతి ఉంది. తం.డి.832 
(6) వల్లీకళ్యాణం: వల్లి అనే చెంచితను కుమారస్వామి పెళ్లి చేసుకోవడం. అముద్రితం. 
ఏడు ప్రతులు ఉన్నాయి. తం.డి. 590-96. (7) విఘ్బ్నీశ్వరకల్యాణం సిద్ధి, బుద్ధి కన్యలను 
వినాయకుడు పెళ్లాడే కథ. అముద్రితం. ఏడు ప్రతులున్నాయి. తం.డి. 610-16 
(8) శంకరసీవాపల్లకి ప్రబంధం: పార్వతీదేవి పల్లకి పంపించి శివుణ్ణి రప్పించుకొనడం. 
ముద్రితం. 


5. ఇతర పురాణ గాథలు: (1) రటీకళ్యాణం: రతికోసం మన్మథుని విరహం. 
తరువాత పెళ్లి. ముద్రితం. (2) శచీపురందరం: శచీదేవితో దేవేంద్రుని పెళ్లి. ముద్రితం. 


6. స్వకపోలకల్పితాలు: (1) పంచరత్న ప్రబంధం: పరమేశ్వరుని కొలువులో 
కొందరు నాట్యం చేయడం తప్ప మరేం కథలేదు. నవసిద్ధజోగి మొదలైన మానవులు 
దేవుణ్ణి సేవించుకొనడం. ఈ నృత్యప్రబంధం అముద్రితం. తం.డి. 540 (2) సతీ 


902 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దానశూరం: తన భార్యపై మరులుకొన్న బ్రాహ్మణునికి భర్డి అమెను దానం చేయడం. 
ముద్రితం. (3) త్యాగేశ పదాలు: త్యాగేశునిపై వందలాది శృంగారపదాలు అము ద్రితాలు. 
ఆరు ప్రతులు ఉన్నాయి. (తం. డి. 431-33, 470, 852-53). 


7. శాస్త్ర గ్రంథాలు: (1) రాగమేళవివేకం. ఎనిమిది ప్రకరణాలలో రాగలక్షణాలను 
వివరించాడు. అముద్రితం. తం.డి. 931. 


శాహాజీ తన జీవితకాలంలో చేసిన తెలుగు రచనలు మొత్తం 23 కనబడుతున్నాయి. 
ఇందులో కొన్ని తన ఆస్థాన విద్వాంసుల సహాయంతో రచించి ఉంటాడు. రంగస్థలంపై 
ప్రదర్శించడానికి అనువుగా 21 మధురరచనలు శాహజీ చేశాడుగాని ఏవో రెండు మూడు 
తప్పించి మిగతావి శుద్ద సాధారణ రచనలు. అన్నీ ఒక్కమూసలో పోసినవే. మన శృంగార 
ప్రబంధాలు చాలా మటుకు ఎలాగ పరస్పర ప్రతిధ్వనులో శాహజీ నాటకాలు కూడా 
ఒకదానికొకటి ప్రతిబింబాలు. ఆమాటకొస్తే తంజావూరు నాటకాలన్నీ రమారమి 
ఒక్కలాగే ఉంటాయి. శాహజీ నాటకాలలో ఆదినుంచి అంతందాకా ఒక బాకీ వుంది. 
జయజయధ్వానాల 'తోడయం', దరువుతో నాటకం ప్రారంభం అవుతుంది. దైవప్రార్థన 
తరువాత సూత్రధారవచనం, ద్విపదలో కథాసంగ్రహం చెప్పడం, తరువాత వినాయకుని 
ప్రవేశం, గణపతిపూజ, తరువాత ॥'ఆస్థానసంతోషి' గాని, కటికవాడుగాని ప్రసంగం 
చేయడం ఉంటాయి (చాలా SN ప్రసంగాలు అధిక ప్రసంగాలే; అసభ్యాలే).. ఆ 
తరువాత కథ మొదలవుతుంది. కల్యాణ కథలన్నీ ఒకలాగే ఉంటాయి. పాత్రల పేర్లలో 
తీడాలేగాని దరువులన్నీ ఎరువు తెచ్చుకొన్నట్టే ఉంటాయి. ఇందుని పెళ్లి అయినా; 
మన్మథుని పెళ్లి అయినా తంజావూరులో జరుగుతుంది. పెళ్లి కాగానే శోభనగీతాలతోను, 
మంగళ హారతితోను నాటకం ముగుస్తుంది. 


శాహజిీ వ్రాసిన నాటకాలలో 'సతీదానహరం' మాత్రమే ఓహో? అనేటట్టు 
ఉంది. ఇందులోని కథ విలక్షణమైనది. 


మారోపంతులు అనే బ్రాహ్మణుడు ఒక మాతంగ యువతిని చూసి 
మరులుకొన్నాడు. అతని శిష్యుడూ, ఆ యువతీ ఎంత వారించినా వినడు. శిష్యుడు ఎన్నో 
శోకాలు ఉదాహరించి కామం కూడదంటాడు. గురువు మరిన్ని శోకాలు ఏకరువుపెట్టి 
“నీవీమోక్షమేమోక్ష' మంటాడు. యాగాలు చేసేది రంభభోగములకికద, భోగముకన్న వేరే 
పుణ్యము గలదా అంటాడు. మాతంగికి ఒక భర్త ఉన్నాడు. అతడు వచ్చి వారించి 
చూస్తాడు. లాభం లేక తన భార్యను దానం. చేస్తాడు. అమె ఇరుకున పడుతుంది. శివుడు 
ప్రత్యక్షమై మాదిగ వాడికి సాయుజ్యసారూప్యసామీప్య సాలోక్యాలు ఇచ్చాడు. 

ఈ నాటకంలో 'యాకుందేందు తుషారహారధవళా', “శాంతాకారం మొదలుకొని 
37 శోకాలు ఉన్నాయి. ఉదాహరణకు సంస్కృతం బోధపడదని చాలా శోకాల 
అర్థవివరణ చక్కగా ఉంది. ఈ నాటకంలో నలుగురే ముఖ్య పాత్రలు. ఒకడు గురువు, 


3. సతీదానశూరం అచ్చుపడింది. ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రచురణ. నం.57 యక్షగానములు. సంపుటీ 
3౩లో ఉంది. ఈ సంపుటిలోనే శాహజీ వ్రాసిన రతీకళ్యాణం, శచీపురందరంకూడా ఉన్నాయి. 


గొతంజావూరు మహారాష్ట్ర రాజులు 903 


రెండోవాడు శిష్యుడు. మిగిలిన ఇద్దరూ మాదిగ దంపతులు. వీళ్లలో ఎవరు అధికులనే 
ప్రశ్న జనించక మానదు. నాటకం చివర పద్యరూపంలో ఎవరో ఆ ప్రశ్న వేశారు. 


మేటిశహరాజవిరచిత - నాటకరత్నమున మెలగు నలుగురిలోనన్‌ 
౧... బాటింప బెద్ద యెవ్వరు? - తీటగ విద్వాంసులారా తెలుపగవలయున్‌. 


ఇందులో పెద్ద ఎవరో తేటగా విద్వాంసులు తెలిపినా, తెలుపకపోయినా శాహజీ 
నాటకాలలో ఇదే రత్నమని చెప్పక తప్పదు. మిగతా రచనలు చేయకపోయినా ఈ ఒక్క 
రచనతోనే శాహజీ తెలుగు సాహిత్యంలో స్థానం ఏర్పరచుకోగలడు. ఇతని ఇతర 
రచనలోని అసభ్య భాగాలు ఆనాటి ప్రసంగులు నోటికి వచ్చినట్లు షేలినవే కావచ్చు, లేక 
కొందరు ఆస్థానవిద్వాంసులు కలిపిన భాగాలు కావచ్చు. 


శాహజీ ఆస్థానంలో తెలుగు కవులేకాక, చాలామంది సంస్కృత పండితులు కూడా 


ఉన్నారు. అభినవ పతంజలి బిరుదాంకితుడైన రామభద్రదీక్షితులు, శ్రీధరవెంకటేశ్వరులు 


ఘొదలైన ఉద్దండపండితులూ, కవులూ 46గురు శాహజీ కాలంలో ఉన్నారు. వీరందరికీ 
శాహజీ ఒక గ్రామాన్ని దానం చేశాడు. సంస్కృత పండితులను సత్కరించి వారి 
సాహిత్యంలోని సారస్యాన్ని గ్రహించడమే కాక స్వయంగా గీర్వాణ రచనలు కూడా 


అశాహజీ చేయగలడు. శబ్దరత్న సమన్వయం, శబ్బార్థ్గసంగ్రహం అనే రెండు నిఘంటువులు 


లా 


వ్రాశాడు. ఆశువుగా కూడా శోకాలు చెప్పగలడు. 


కేవలం సాహిత్య విషయాలలోనేకాక శాహజీ దార్శనిక చింతనకు కూడా ఆదరణ 
చూపాడు. మహారాష్ట్ర రాజులు గద్దె ఎక్కడానికి ముందు నాయకరాజుల అవసానకాలంలో 
వీరవైష్ణవం రాజులకు అభిమతమైన మతం అయింది. అయితే భోసల రాజులు రాగానే 
అద్వైతం, దానితోపాటు ఇతర మతాలూ తిరిగి తల ఎత్తుకున్నాయి. శాహాజీ కాలంలో 
భాసురానందనాథుడనే దీక్షానామం గల భాస్కర రాయలవారూ, పరమ శివేంద 
''సరస్వతులు, రృష్ణానందులూ అద్వైతాన్ని ప్రబోధించారు. ““యానససంచరరే' వంటి 
'కీర్తనలు చెప్పిన సదాశివబహ్మేందులవారు ఈ పరమ శొవేంద్రసరస్వతుల శిష్యులే. శ్రీధర 


*. వెంకటేశ్వర దీక్షితులూ బోధేంద్రయతీ నామ సిద్ధాంతాన్నీ భజన పద్ధతినీ ప్రవేశపెట్టారు. 


తంజావూరు రాజ్యంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయింది. 

శాహజీ కేవలం షణ్మతాలకూ, షడ్డర్శ్భనాలకూ మాత్రమే ప్రోత్సాహం ఇచ్చి 
ఊరుకోలేదు. గంగాధర, వాజపేయి అధ్వర్యంలో" 'అవైదీక దర్శన సంగ్రహం' అనే 
గ్రంథాన్ని సంకలనం చేయించాడు. నాస్తిక దర్శనాలను కూడా అవగాహన చేసుకోవాలనే 
సహృదయత ఆ రాజ్యంలో ఉంది. “రామభదదీక్షితులనూ, మరో అరుగురినీ “షడ్తర్శన 
సిద్ధాంత సంగ్రహం' సంకలనం చేయడానికి శాహజీ నియమించాడు. అప్పటికే 
తెలుగులో వేదాంత శతకాలు చెప్పిన దత్తా ప్రేయయోగి, పరమానందతీర్ణులు తంజావూరు 
రాజ్యంలోని మన్నారుగుడిలో ఉన్నారు. . మన్నారుగుడిలో రాజప్రతినిధిగా ఉన్న, 
శాహజీ రెండో తమ్ముడు తుక్కోజీ మీద ఈ ఆధ్యాత్మిక చింతన బాగా పనిచేసింది. 


904 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చనిపోయేవరకూ శాహజీ సాంస్కృతిక రక్షణ, సర్వదర్శనపోషణ' సాహిత్య 
వినోదాలతో కాలం గడిపేవాడు. ఎక్కడ కొత్త పుస్తకం ఉన్నా వ్రాయించి చదువుకొనే 
వాడు. 1711లో, అంటే ఇంకో. ఏడాదికి పోతాడనగా _శాహజీ కొత్తగా తెనాలివారి 
గ్రంథాలతో పరిచయం ఏర్పరచుకొన్నాడు. తెనాలి అన్నయ్య రచించిన సుదక్షిణా 
పరిణయానికీ, రామభద్రుని ఇందుమతి పరిణయానికి కాపీలు వ్రాసి కంచెర్ల 
రంగధాముడనే లేకరి 'మహరాజాసాయెబువారికి' ఇచ్చాడు. శాహజీ ఇలాగే ఎన్నో 
పుస్తకాల పుత్రికలు వ్రాయించి తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టాడు. అతనికి పుత్రులు 
లేకపోయినా అతని కావ్యపు త్రికలు నేటికీ సజీవంగా ఉన్నాయి. 


మొదటి శరభోజి ( క్రీ.శ 1712-1728): శాహజీకి సంతానం లేకపోవడంవల్ల అతని 
పెద్ద తమ్ముడు శరభోజి రాజయ్యాడు. పట్టం కట్టుకొంటున్నప్పుడు అతనికి 
ముప్పయ్యెనిమిది సంవత్సరాల వయసు. అన్నగారి రాజ్యకాలంలో అతడు కుంభకోణం 
సుబాకు అధికారిగా ఉండేవాడు. అన్నతో కలిసి ఉమ్మడిగా తంజూవూరును 
పాలించినట్టు మరాఠీ శాసనాలలో ఉంది.” అయితే మొదటి శరభోజి అన్నగారి 
జీవితకాలంలో శక్కోటలో వేరే ఉండేవారు. అన్నగారు పోషించిన తెలుగు కవులందరినీ 
ఇతడు కూడా పోషించాడు. దర్చాగిరిరాజు ఇతనిమీద కూడా పదాలు చెప్పాడు. ఒక 
నాయిక ఇలా అంటుంది: 


పాయకగందవడినాపైని వేయకు మొక్కె-మాయత్త కోపగళత్తెరా! 
గిరిరాజకవిసుతశరభో జినృపా నన్ను-మరుకేళి గూడవేరా. (తం. డి.448) 


పదాలు చెప్పడమేకాక లీలావతికళ్యాణమనే నాటకం వ్రాసి అందులో 
శరభో జీలీలావతుల పెళ్లిని గిరిరాజు వర్ణించాడు. దానిని శరభోజీకి అంకితం ఇచ్చాడు. 
గిరిరాజులాగే ఇంకా ఎందరు శరభోజిమీద పదాలు చెప్పారో తెలియదు. ఇతడు కూడా 
తన అన్నగారిలాగా తెలుగు కవులను పోషించాడు. ఒక వీద విద్వాంసుడు వచ్చి శరభోజి 
దగ్గిర ఇలా మొరపెట్టుకొన్నాడు: 

ఒక్కడగాను భోసలపయోనిధిపూర్ణశశాంక! చుట్టముల్‌ 

పెక్కగు సోదరుల్‌ హితులు బిడ్డలు పాపలు తల్లి మామలున్‌ 

డొక్కకు తెమ్ము తెమ్మని కరోరముగా విడనాడ లేమిచే 

చిక్కితి నన్న సంబళము చేసి నను౯ దయచూడు మియ్యెడన్‌ (తం.డి. 310717) 

శరభోజిరాజు తెలుగు సాహిత్యంలోని ప్రసిద్ధ కావ్యాలు చదివే ఉంటాడు. రెండు 
కావ్యాలపై శ్లే శ్చేషిస్తూ పై బీద విద్వాంసుడే ఇలా మరో పద్యం చెప్పాడు: 

మనుచరిత్రంబు కలిగిన మనుజచంద్ర-వసుచరిత్రంబు తెలుసుకో వచ్చినాడ 

అన్న సంబళమిప్పించి మనుపు నన్ను- రమ్యగుణసాంద్ర శరభోజి రాజచంద్ర. 
4. తంజావూరు కేటలాగు, డి. 138. డి. 284 


5. Maratha Rajas of Tanjore, by K.R. Subrahmaniam P.26 
6. లీలావతీ కల్యాణం ముద్రితమయింది. యక్షగాన సంపుటి 6, ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రచురణ. 


తంజావూరు మహారాష్ట్ర రాజులు 905 


తన దగ్గిరకు వచ్చి అన్నసంబళం యిప్పించమని అడిగే కవులందరినీ యేవేనా ప్రాచీన 
గ్రంథాలున్నాయా అని శరభోజి అడిగేవాడు కాబోలు. ఈ అన్నార్హుణ్ణి కూడా ఏదో ' 
పుగుకం తెమ్మన్నాడు. అప్పుడాయన ఈ పద్యం చెప్పాడు.” 

సంబళముచేసి నిలిపి న-యింబున నేపుస్తకంబు నెక్కడనైనా 

సంబాళించుక తెచ్చెద - శంబరహరతుల్యరూప శరభో జినృపా. (తం.డి. 10717) 
శరభోజి అడిగిన పుస్తకమేదో, సంబాళించుకొని ఆ కవి యిచ్చినడేదో తెలియదు. 
బహుశా వైద్యగ్రంథం కావచ్చు. శరభోజి ఇంకెందరు తెలుగు కవులకు అన్న 
సంబళమిచ్చాడో కూడా తెలియదు. ఈయన తన అన్నగారిలాగా స్వయంగా రచనలు 
చేసినట్టు కనిపించదు. చాలామంది సంస్కృత కవులను పోషించాడు. అగ్రహారాలు 
యిచ్చాడు. ఇతని మంత్రులు కూడా కవులను పోషించారు. ఆశ్రితులు వ్రాసిన గ్రంథాలను 
కొందరు తమ పేర ప్రకటించుకొన్నారు. 

తన అన్నగారు శాహజిీకి సంతానం లేనందువల్ల తను రాజ్యానికి రావడం శరభోజి 
మనసును బాగా పట్టేసింది. తనకూ సంతానం లేదు. పుత్రుల కోసం శరభోజి వివిధ 
క్ల్షేతాలలోని దేవతలకు మొక్కుకొన్నాడు. ఆ మొక్కులు చెల్లించడానికి తన తరపున తన 
ఆస్థాన విద్వాంసుడు మలహరి పండితుణ్ణి ఆయా క్షేత్రాలకు పంపించాడు. పుణ్యక్షేత్రాలు 
దర్శించుకొంటూ మలహరి పండితుడు దాసాంబాపురానికి వచ్చాడు. అది శరభోజి 
తల్లిపేర నిర్మించిన ఊరు. అక్కడే సదాశివబహ్మేంద్రులు ఉంటున్నారు. వారిని 
దర్శించుకొని మూడు భిక్షలు నివేదించి సేవించుకొని పండితుడు తన రాజుగారి 
పుత్రవాంఛను విన్నవించుకొన్నాడు. సదాశివ బ్రహ్మేంద్రులు అనుగ్రహించి, శరభోజిని 
దీవిస్తూ తమ కృతి 'ఆత్మవిద్యావిలాసం' ప్రతినొకదానిని రాజుకు పండితుని ద్వారా 
పంపించారు. రాజవంశం వర్ధిల్లుతుందని దీవించినట్టు కనబడుతుంది. 

సదాశివబ్రహ్మేంద్రుల దీవన కబురు రాచనగరుకు చేరే ఉంటుంది. మహాత్ములు ' 
ఆశీర్చదించినా శాహజీలాగే శరభోజికి సంతానం లేదు. అయితే ఇతని రెండో భార్య ఒక 
మాయానాటకం ఆడింది. దొంగ కాన్సు నటించి దాసీ పుత్రుణ్జీ తన పుత్రుడుగా 
ప్రకటించుకొంది. అయితే ఈ కుట్ర శరభోజికి తెలిసిపోయింది. అందుచేత తన తరువాత 
తన తమ్ముడు తుక్కోజికే రాజ్యం సంక్రమించాలని శాసించాడు. పదిహేడు సంవత్సరాలు 
పాలించి క్రీ.శ. 1728లో మొదటి శరభోజీ మరణించాడు. ఇతని ఆంధ్ర సాహిత్య పోషణ 
గురించి పరిశోదించవలసిన అవసరం సజీవంగానే ఉంది. 


తుక్కోజీ (క్రీశ. 1726-1736): చిన్నన్న శరభోజి ఆదేశం ప్రకారం తుక్కోజీ 
తంజావూరు గద్దెకు వారసుడయ్యాడు. 51వ ఏట గద్దె ఎక్కాడు. అయితే అంతకు 
ముందునుంచే తుక్కోజీ పరిపాలనాదక్షుడు. పెద్దన్న శాహజీ జీవితకాలంలో తుక్కోజీ 
మన్నారుగుడి సుబాపై అధికారిగా, రాజప్రతినిధిగా ఉండేవాడు. ఇతడు అన్నలిద్దరితో 
తహ కన నత క నన నా మలా 
7. శరభోజీ మహారాజుమీది పద్యాలు సేకరించి 'చెదరినముత్యాలు'గా మిత్రులు విట్టలదేవుని 


సుందరశర్మగారు ప్రకటించారు. తంజావూరు కేటలాగు, సంపుటి 2, అనుబంధం - పుట ౪2 
8. Dr. Raghawan - (Ed) Sahendravilasa of Sndharavenkatesa -Tanjore (1952) p.19 


906 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కలిసి రాజ్యం చేసేవాడని మరాఠా శాసనాలు చెప్తాయి. ఇతడు మొదట మహాదేవిపట్నంలో 
ఉండేవాడు. సంగీత సాహిత్యాలు రెండూ పోషించినా సంగీతంపట్ల ఇతనికి మక్కువ 
ఎక్కువ. 'సంగీత సారామృతం' అనే గ్రంథాన్ని వ్రాశాడు. పాతపడి వ్యవహారంలోంచి 
తొలగిపోయిన మేళాలబదులు కొత్త రాగాల గురించి చెప్పాడు.” 


బహుశా ఈ రాగాలనే అతడు తన నాటకకృతులలో వాడి ఉంటాడు. తుక్కోజీ 
తెలుగులో వ్రాసిన రచనలు రెండు. ఒకటి శివకామసుందరీపరిణయం. రెండు 
రాజరంజనవిద్యావిలాసం. మొదటిదానిలో నాటకభాగంకన్నా కథన భాగం ఎక్కువ. 
అంత ప్రొఢమైన రచన కాదని పరిశోధకులు భావిస్తారు. అముద్రితం. దీనికి మూడు 
ప్రతులు తంజావూరులో ఉన్నాయి " (తండి. 633-35).  రాజరంజనవిలాసం 
అచ్చుపడింది. సరస్వతీమహల్‌ అధికారులే దీన్ని ప్రకటించారు. ఇది ఆధ్యాత్మికరూపకం. 
ఆత్మమహారాజు చిదాకాశపీఠంమీద కొలువుండే నాటకం. మాయాజీవుల వాగ్వాదం. 
“సంసారములో నున్నప్పటికిన్ని నిస్సంసారియై నిరామయుండవై వుండవోయి' అని 
పరమేశ్చరుడు జీవునికి ఉపదేశం చేస్తాడు. తనకు కోడలు కావాలని మాయ కాలునికి పెళ్లి 
చేయిస్తుంది. రచన సాఫీగా ఉంది. 


ఈ రెండూకాక తుక్కోజీ మరే రచనలు చేశాడో తెలియదు. ఇతడు నీతిపదాలను 
చెప్పాడని నిడుదవోలు వెంకటరావుగారు భావిస్తున్నారు."! అయితే అవి ఇతని కొడుకు 
ఏకోజీ తండ్రిమీద చెప్పినవేగాని తుక్కోజీ * స్వయంగా రచించినవి కావు, 
వెంకట్రావుగారు ఉదాహరించిన మూడు పదాల ముద్రలలో 'ఏకేంద్రవినుతుడైన 
తుళజేంద్రుని' పేరే కనబడుతోంది. తండ్రి పట్టం కట్టుకొన్ననాటికి, అంటే క్రీశ. 1728లో 
ఏకోజీకి ౩2 సంవత్సరాల వయస్సుంది. తండ్రి తరువాత ఏకోజీ గద్దె ఎక్కాడు. 


బోసలరాజులు, ఆదర్శ సోదరులు, అన్యోన్యంగా ఉండేవారు, తుక్కోజీ కాలంలో 
చిత్రకళ కూడా తంజావూరులో మంచి ఆదరణ నోచుకొంది. ఏకోజీతో అతని పెద్ద 
కొడుకులు శాహజీ, శరభోజీలు కొలువులో ఉన్న దృశ్యాన్ని చాలా లారీ తైలవర్ణ 
చిత్రంగా చిత్రింపచేశారు. ఇది ఒక పెద్ద గోడ సైజులో ఉండేదీ. చాలాకాలం 
తంజావూరులోని మహారాష్ట్ర రాజుల దర్చారు హజారంలో ఉండేది. తంజూవూరు 
రాజనగరులోనే ఈ వంశాన్ని దీవించిన సదాశివ బ్రహ్మేంద్రుల తైలవర్ణ పటాన్ని కూడా 
నిలుపుకొన్నారు. ఈయన దిగంబర సన్యాసి.!2 నామసిద్ధాంతంతోపాటు భజన 
సంప్రదాయాన్ని తంజావూరు రాజ్యంలో ప్రచారం చేశారు. సదాశివ బ్రహ్మేంద్రుల 
డీవనలవల్లనో "లేక మరెందుచేతనో తుక్కోజీ బహుపుత్రవంతుడు. 


§. ఆంధ్రవాగేయకార చరిత్ర: బాలాంత్రపు రజనీకాంతరావు, పుట 45. 

10. ఆంధ్రయక్షగానవాజ్మయచరిత్ర, 2వ భాగం, పుట 323. 

11. దక్షిణ దేశీయాంధ్ర వాభ్యయం, పుట 246. 

12. 1922 నాటికీ ఆంధ్రసాహిత్య పరిశోధకులకు తెలిసిన దిగంబర సన్యాసి ఒక్క వేమనగారే. అందుచేత 
తంజావూరులోని రాచనగరులోని చిత్రపటం వారిదే అనుకొని వంగూరు సుబ్బారావుగారు 
భావించారు. దాని నకలును తీసి తమ గ్రంథంలో ప్రచురించారు. వావిళ్ళవారు కూడా అంతే చేశారు. 
తంజావూరు రాచనగరుకూ, వేమనగారికీ గల సంబంధం ఏమిటో మృగ్యం. 


తంజావూరు మహారాష్ట్ర రాజులు 907 


తుక్కోజీకి ఏకోజీ ఒక్కడే కొడుకు కాడు. చాలామంది ఉన్నారు. అతనికీ 
ఎనమండుగురు భార్యలు, ఎందరో కొడుకులు ఉన్నారు. వాళ్లలో ధర్మపత్నుల కొడుకులు 
కొందరూ, ఖడ్గపత్నుల పుత్రులు మరికొందరూ. వీళ్లందరూ పట్టం కట్టుకొని 
పాలించకపోయినా పందాలు వేసుకొని సాహిత్య పోషణ చేసినట్లు కనబడతారు. వాళ్ల 
గురించి తెలుసుకొందాం. 


హరిశ్చంద్ర మహారాజు: ఇతడు తుక్కోజీకి సుందరీబాయి వల్ల పుట్టిన కొడుకు. 
బహుశా ఇతడే తుక్కోబీ పుత్రులలో జ్యేష్ణుడు కావచ్చు. ఇతని ఆశ్రయంలో ఎందరు 
కవులుండేవారో తెలియదుగాని ఇతని నగరులో తెలుగు పుస్తకాలు చాలా ఉండేవని 
ఊహించవచ్చు. భాగవతులు సుబ్బయ్య అనే లేఖకుడు హరిశ్చంద్ర మహారాజువారి 
శ్రీనగరి పుస్తకాలయాన ద్రౌపదీ కల్యాణం, శ్రీకృష్ణలీలావిలాసనాటకాల ప్రతులు 
వాసుకొన్నట్టు దాఖలా ఉంది (తం.డి.538-839). హరిశ్చంద్రుడు తండ్రీకంటి ముందే - 
అంటే క్రీ.శ. 1736కి ముందే మరణించాడు. భావిపరిశోధనవల్ల ఇతని సాహిత్య జీవితం 
గురించి చాలా విశదంగా తలియవచ్చు. 


జయసీంహుడు : ఇతడు తుక్కోజీకి రాధాబాయివల్ల పుట్టిన కొడుకు, 
జయసింహుని కొలువులో 'బహువిధరచనాహిోేషాలు' ప్రచురపరిచే సత్కవివ్యూహాలూ, 
బహుశాస్త్ర ఫక్కికలు ఉపన్యసించే కోవిదులూ ఉండేవారు. నెల్లూరి వీరరాఘవయ్యగారి 
కుమారుడూ, ఆంధ్రపాణిని శేషాచలంగారి శిష్యుడూ అయిన శివరామయ్య ఈ 
జయసింహుని పోషణలో ఉండేవాడు. కామశాస్తాన్ని తెనిగించి జయసింహునికి 
అంకితం ఇచ్చాడు. ఇతడు మరేగ్రంథాలు చెప్పించాడో తెలియదు. హరిశ్చందునిలాగే 
తండ్రి కళ్లముందు జయసింహుడు కూడా మరణించినట్టుంది.!3 


ఈ ఇద్దరు కుమారులకన్నా తుక్కోజీయే ఆయుఃప్రమాణంలో నయం అనిపిస్తాడు. 
కనీసం 59 సంవత్సరాలు భీఫించాడు. ఇతని సాహిత్యజీవితం ఎలా ఉన్నా తజ కీయ 
జీవితం ఏమంత చెప్పుకోదగ్గంత గొప్పగా లేదు. రాజ్యావసానకాలంలో చెప్పుడు 
మాటలు వినేవాడు. ప్రజలు విసుగెత్తిపోయారు. ఎనిమిదేళ్లు పాలించాడు. అతని తరువాత 
ఏకోజీ రాజయ్యాడు. 

అమ్మడి ఏకోజీ (క్రీ.శ. 1736-1737): ఇతనికి బాబాసాహేబు అనే నామాంతరం 
ఉంది. ఇతడు తుక్కోజీకి రాజకుమారిబాయివల్ల పుట్టినవాడు. అధికారానికి 
వచ్చినప్పుడు 40 సంవత్సరాల ప్రొడుడు. తండ్రి జీవితకాలంలో ఇతడు పట్టుకోటలో 
ఉండేవాడు కాబోలు. ఏకోజీ తండ్రిమీదనే శృంగారపదాలు చెప్పిన మొనగాడు. 


సంతోసమాయరా చాల వోరి నా సామి 


మంతుకెక్కిన తుళజమహిపాలచంద్ర 11సం॥ 
విరహము చెంది నేను విరులశయ్య నుండగ 
సరసుడ్త నామనసు తెలిసి సరసకు వచ్చినప్పుడే సం 


13. The Maratha సహక of Tanjore ; by KR. Subrahmanlam, p. 42 


908 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వలరాజు బారికి నేను కలగుచున్నది జూచి 


తలిరుబోడి వెరువలదని దయచేసి కౌగలించినపుడే సం! 
చతుర ఏకేంద్రవినుత సదయ తుళజరాజేం ద్ర 
చతురత రతికేళిని చేరి నన్ను కూడినప్పుడే ॥సం॥ 


తండ్రిపైన ఒకటి కాదు, రెండు కాదు 27 శృంగార పదాలను ఏకోజీ కొత్తగా పట్టుకోటలో 
వ్రాశాడు. ఏకోజీ రసికుడు. వేశ్వనాట్యగానవిలోలుడు. ఇతని ఆస్థానంలో ముద్దుమంగ 
అనే వారకాంత ఉండేది. ఆమెమీద ఎవరో కవి ఇలా చాటువు చెప్పాడు. 13 


కొద్దిగ జలించె నామది-నిద్దావా తెరకు జెరకు నేజాసురరా 
ణుద్దియవా? యొకతీయని-ముద్దియవా చెలి కొసంగ ముద్దుల మంగా. 


ఈ ముద్దులమంగ చాలా వైభవంగా జీవించేది. ఈమెకు ఏకోజీ ముత్యాల 
కుచ్చులు, వింజామరలు, బిరుదు కాహళులు మొదలైనవి ఇచ్చాడు. ఎవరో కవి 
ముద్దుమంగమీద చెప్పిన మరొక పద్యంలో ఈ సన్మాన వివరాలున్నాయి. 


పదచాళి వినిపించు వైభవస్ఫురణకు కొమరొంద ముత్తీల కుచ్చు చెల్లు 
జక్కి ణి వినిపించు చాతుర్యమహీిమను రంజిల్లు వింజామరలతో చెల్లు 
తాళవిన్యాస భేదన నాట్యానకు దులకేని వీరుడు కాహళులు చెల్లు 
"అభినయం బొనరించు నతిశయప్రడికి నిరతంబు ఢవిళమల్లరులు జిల్లు 
ననుచు నేకోజీ భూపాలుడనుదినంబు 

మెచ్చి ముత్తెలకిచ్చు నీకిచ్చు సభను 

గలిత గుణ పేటి యా భ్రితకల్పవాటి 

భావజునిఘోటి ముద్దుమంగా వధూటి 


ముద్దుమంగలాంటి మన్మథుని గుర్రాలు ఏకోజీ పోషణలో ఎందరు ఉండేవారో 
తెలియదు. ఇతడు వ్రాసే శృంగార పదాలను ఈ భావజఘోటులు సదా అభినయం 
చేసేవారు కాబోలు. అయితే ఏమాట కామాట చెప్పుకోవాలి. ఏకోజీ తండ్రిమీద 
శృంగార పదాలేకాక నీతి పదాలు కూడా చెప్పాడు. “నీతి కలిగిన యెందు 
నిత్యతేజమువచ్చు' అని నమ్మినవాడు. ఏకోజీ పద సాహిత్యానికి తంజావూరులో 
అయిదు ప్రతులున్నాయి (డి. 440-42 డి 850-51). ఇవి అముద్రితాలు. పదాలనేకాక 
నాటకాలను, డ్వొపద కావ్యాలను కూడా ఇమ్మడి ఏకోజీ వ్రాశాడు. తన పెదతండ్రి 
శాహజీని అనుకరిస్తూ ఇతడు విఘ్నేశ్చర పరిణయం అనే నాటకం వ్రాశాడు. రచన ఒక 
మోస్తరుదని పరిశోధకుల అభిప్రాయం.15 అయితే తాను “సరస సాహిత్య చక్రవర్తి ననే 
ధైర్యం ఏళోజీకి ఉంది. రామాయణం ఆరు కాండలను ద్విపదగా రచించాడు. ఈ రచన 
సమ[గమేగాని అముద్రితం. 


. దీనిని, దీని తరువాత పద్యాన్ని సోమశేఖరశర్మగారు ఉదాహరించారు. (తంజావూరు మహారాష్ట్ర 
భూపతులు, ఆంధ్ర సాహిత్యం భారతి, జనవరి, 1954) 
15. ఆంధ్ర యక్షగాన వాజ్యయం, చరిత్ర, పుట 325. 


తంజావూరు మహారాష్ట్ర రాజులు 909 


ఏకోజీ సాహిత్య రచనలన్నీ అతడు రాజ్యానికి రాకముందే చేసి ఉండాలి. అతడు 
పట్టుమని ఒక ఏడాది కూడా పాలించలేదు. రాజ్యానికి రాగానే జబ్బుపడ్డాడు. 
అనారోగ్యంతోనే భీషణ _యుద్ధం ఒకటి చేశాడు. తిరుచిరాపల్లిని ముట్టడించడానికి 
వెడుతున్న చందాసాపాబు దారిలోనున్న తంజావూరుపై కూడా దండెత్తాడు. ఏకోజీ 
ధైర్యంగా పోరాడి చందాసాహెబును వెళ్లకొట్టాడు. ఇతడు మరణించాక తంజావూరు 
మూడేళ్లపాటు అరాచకమైంది. ఏకోజీ భార్య సుజనాబాయి రెండేళ్లు పాలించింది గాని 
కుక్రులు, కుహకాలు, దొంగవారసత్వాలు తట్టుకోలేకపోయింది. అందుచేత 
మంత్రులందరూ కలిసి ఏకోజీ సవతి తమ్ముడు ప్రతాపసింహుణ్ణి రాజును చేశారు. 


ప్రకాపసింహుడు (క్రీ.శ. 1739-1763): ఇతడు తుక్కో జీకి ఉమాబాయివల్ల పుట్టిన 
కొడుకు, ఉమాబారు తుక్కోజీ పట్టమహిషి కాదు. ఖడ్డపత్ని, దేశాన్ని అరాచకం నుండి 
తప్పించడానికి మంత్రులు ఇతణ్జీ రాజును చేయదలచినా అనిష్టంతోనే ప్రతాపసింహుడు 
రాజ్యాన్ని స్వీకరించాడు. జ్ఞాతి వైరంవల్ల కొన్నాళ్లు యుద్ధాలు జరిగాయి. ఇతని 
దాయాదులు ఫ్రెంచివాళ్ల సహాయాన్ని అర్థిస్తే ఇతడు ఇంగ్లీషువాళ్లను తోడ్చడమని 
అడిగాడు. ప్రతాపసింహుని కాలంలోనే తొలిసారిగా ఇంగ్లీషువారు భారతీయ ప్రభువుల 
వారసత్వపు తగాదాలలో జోత్య్యం కలుగజేసుకోవడం ప్రారంభించారు. 


యుక్తవయసు రాకముందే ప్రతాపసింహుడు రాజ్యానికి వచ్చాడు. అప్పుడు 
సయ్యద్‌ అనే ఖిలీదారు చేతిలో కొన్నాళ్లు తంజావూరు రాజ్యం కీలుబొమ్మలాగా 
ఉండిపోయింది. సుబేదారుల అక్రమాలవల్ల ప్రజలు నానాబాధలు పడ్డారు. బాలరాజుకు 
సరిగ్గా హితోపదేశం చేసేవాళ్లు లేరు. ఇంతకు ముందు ఏకోజీ దగ్గిర కుట్టికని 
వాంఛిశ్ళరుడు యంత్రిగా ఉండేవారు. ప్రతాపసింహుణ్ణి దారిలో పెట్టడానికీ 
సంస్కృతంలో మహిషశతం అనే శ్లేషకవిత్వం చెప్పాడు. దున్నపోతులాంటీవాడు 
రాజయ్యాడనీ, దున్నపోతుల్లాంటి రాజోద్యోగులు చెలరేగారనీ తిట్టిపోశాడు. ప్రతాపుడు 
తన తప్పులు తెలుసుకొన్నాడు. తరువాత జనరంజకంగా పాలించాడు. 


ఇతడు మొత్తం రాజ్యం చేసిన పాతిక సంవత్సరాలలో ఎందరు తెలుగు కవులను 
పోషించాడో తెలియదు. ఇతని భోగపత్ని ముద్దుపళని మాత్రం ముదొచ్చే కవిత్వం 
చెప్పింది. రాధీకాసాంత్వనం రచించింది. ప్రతాపసింహుడు సర్వవిద్యావిధాన మేధాస్ఫూర్తి 
" కలవాడని చెప్పింది. ఈమె ఒక్కర్తేతప్ప మరెవ్వరూ ప్రతాపసింహుని తమ కావ్యాలలో 
పేర్కొనలేదు. అయితే ఇతనిపై ఎవరో కొన్ని శృంగారపచాలు చెప్పారు.” సాహిత్య 
పోషణ చేసినా చేయకపోయినా ప్రతాపుడు చాలా సమర్ధుడైన రాజు, మహారాష్రులలో 
ఇతడే చిట్టచివరి గొప్పవాడు. ఇతని తరువాత వచ్చినవాళ్లు కూడా తెలుగు భాషలో 
స్వయంగా రచనలు చేశారు. తెలుగు కవులను పోషించారు. 


16. Maratha Rajas of Tanjore by K.R. Subramanlam, p. 51 
17. ఓ.లై. 2580లో ప్రతాపసీంహేంద్రపదాలు ఉన్నాయి. 


910 | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ కడపటి రాజుల యుగంలో ఆరుగురు మహారాష్ట్ర రాజులు తెలుగు రాజ్యాన్ని 
ఏలుకొన్నారు. ఆంధ్రులు వీళ్ల చేతిలో మొదట ఓడిపోయారని బాధపడనక్కరలేదు. 
నేలటూరి వెంకటరమణయ్యగారు చెప్పినట్లు '... మహారాష్టులాంధ్రులను జయించి తమ 
ప్రభుత్వమును స్థాపించినను ఆంధ్రులచే వారును పరాజితులైరి. మహారాషుల విజయము 
రాజకీయము. ఆంధ్ర విజయము సాంస్కృతికము'.! ఆంధ్రభాషా పరిచయం రసికతకు 
ముఖ్యచిహ్నం, ఆంధ్రకవిత నొసటి మాణిక్యం అన్న వారి మాటలు అక్షరాల నిజం. 


మహారాష్ట్ర రాజులు మంచి రసికులు; వారి కవితలు మాణిక్యసమానాలు 
కాకపోవచ్చునుగాని మంచి గంధపులలాటతిలకాలు! 


తంజావూరులో తెలుగు కవులు - ' 


మహారాష్ట్ర నాయకరాజుల కాలంలో ఎందరో తెలుగు కవులున్నారు. కొందరు కవులకు 
ఆంధ్రపాణిని, అభినవ కాళిదాసు వంటి బిరుదులు లభించాయి. నివర్తి శీషాచలం అనే 
పండితకవికి ఆంధ్రపాణిని అనే హస్తి వచ్చింది. ఆలూరి కుప్పన అనే కవికి 
ఆంధ్రకాళిదాసు అనే వీరుదు ఇచ్చారు. ఈ ఇద్దరిలో అం ్రషాణిని క్రీ.శ. 1684 నుండి 1712 
దాకా పాలించిన శాహాజీ కొలువులో ఉన్నాడు. ఆం[ధకాళిదాసు కీ.శ. 1728 నుండి 
1736 దాకా పాలించిన తుక్కో జీ సభలో ఉండేవాడు. 


ఆంధ్రపాణిని శేషాచలం: సంస్కృతాంధ్రాలలో నివర్తి శేషాచలం గ్రంథరచనలు 
చేశాడు. అష్టభాషాధురీణుడు. కావ్యాదివ్యవహార చారుచతురుడు. తెలుగు భాషకు 
సంస్కృతంలో వ్యాకరణం రచించాడు. దీనికి 'ఆంధ్రశబ్దానుశాసనం' అని పేరు. 
సూత్రాలనేకాక వార్తికాలను కూడా ఇతడే రచించాడు. "ఆఇఉణ్‌ బుక్‌ అనే 
మాహిశ్వరసూత్రాలతోనే తన గ్రంథాన్ని మొదలుపెట్టాడు. ఈ వ్యాకరణం ఇంతవరకూ 
తెలుగులో లేదుగాని, ఒకనాడు తంజావూరులో ప్రసిద్ధమని చెప్పవచ్చు. 
సరస్వతీమహలు గ్రంథాలయంలో మూడు ప్రతులున్నాయి (తం. 0.773, 774, 775). ఈ 
మూడింటిలో పాఠభేదాలున్నాయి. బహుశా రచయితీ మార్చి ఉంటాడు. ఈ వ్యాకరణం 
రచించబట్టే శేషాచలానికి ఆంధ్రపాణిని అనే బిరుదు వచ్చింది. 

ఈ బిరుదు యివ్వడమేకాక కాహజీ శేషాచలాన్ని ఘనంగా సత్కరించాడు, 
కనకాభిషేకం చేసి అందలాలు మొదలైన బహుమతులు ఇచ్చాడు. ఈ సన్మానాలన్నీ 
శేషాచలం “భోసలకోసలీయం' అనే సంస్కృతకావ్యం చివర చెప్పుకొన్నాడు. ఇది 
శాహబీకి అంకితం. 

ఈ సంస్కృత గ్రంథాలనేకాక శేషాచలం తెలుగులో కూడా రచనలు చేశాడు. 
వాటిలో మొదట చెప్పు కోవలసినడి శాహరాజవిలాసం అనే నాటకం (తం. 632). దీనిని 
ధీచమత్కృతి వెలసేటట్టు రచించాలని కవి ఆశించినా ఆనాటి అన్ని నాటకాలలాగే ఇదీ 


' 18. మధుర తంజావూరు నాయకరాజులనాటి ఆంధ్ర వాజ్మయ చరిత్ర ; 'దాక్షీణాత్యాంధ్రసాహీత్యం' 
పుట ౫. 


తంజావూరులో తెలుగు కవులు 911 


ఉంది. తాను 'అష్టభాషాకవిత్వంబులమరే సుకృతి'నని చెప్పుకొన్నా ఈ నాటకంలో 
అష్టభాషలను బలవంతంగా. చొప్పించలేదు, అందుకు సంతోషించాలి. ఈ నాటకాన్ని 
తన పేరనే రచించినా సరస్వతీ కళ్యాణం అనే నాటకాన్ని తాను వ్రాసి శాహాజీ పేరు 
పెట్టాడు. ఈ సంగతి గ్రంథాదిన్ని స్పష్టంగా చెప్పాడు (తం.డి. 651). అయితే సూత్రధారుడీ 
నాటకం 'శాహజీప్రణీతం' అని చెప్తాడు. కారణం తెలియదు. ఇందులో ద్వాద 
లెక్కువగా ఉన్నా గ్రంథం మంచి నాటకపు వాటం కల్లిఉందని పరిశోధకుల 
అభిప్రాయం.! తంజావూరు కవులు చేయించిన ఇతర కళ్యాణాలలాగే సరస్వతీ 
కళ్యాణంలో సరస్వతీబ్రహ్మల పెళ్లి నాయకరాజుల సమక్షంలోనే జరుగుతుంది. ఈ 
నాటకానికి 7 ప్రతులున్నాయి. తం.డి. 653 ప్రతిలో మంగళాష్టకాలున్నాయి. 

ఈ సరస్ప్వతీకల్యాణమే కాక రతీకల్యాణం కూడా శేషాచలమే కొంత వ్రాసి 
శాహజీ పేరు పెట్టాడేమో అన్న అనుమానానికి ఆస్కారం ఉంది. శాహజీ ఆస్థాన కవులు 
ప్రభువు పేరిట తాము వ్రాసిన నాటకాలలో ఇలా తమ పేర్లు కావాలనో, 
అనుకోకుండానో చొప్పిస్తూండేవారని చెప్పవచ్చు. శేషాచలం ఇంకే రచనలేనా చేశాడో 
లేదో తెలియదుగాని ఇతని కృతులేవీ ఆచ్చుపడలేదు ఇతని శిష్యుడు నెల్లూరి శివరామయ్య 
వ్రాసిన కామకళానిధి ఆచ్చుపడింది. 

= నెల్లూరి కవులు: పూర్వం. పాకనాటిలో దేశిరాజు కొండన్నగారనే విద్వాంసుడు 
సంగీత సాహిత్యాలలో అందెవేసిన చేయి అని ప్రసిద్ధుడయ్యాడు. ప్రొఢరాజుల 
చేనిమ్మపండుగా వినుతికెక్కాడు. అతనికి ఆరుగురు కొడుకులు. అందరూ ప్రతిభా 
వంతులే. విద్వాంసులే. వాళ్లలో కడగొట్టువాడు వెంకటాచలం. బాగా రాణించాడు. 
(కీ.శ. 1630-1642 దాకా కర్ణాటకాన్ని పాలించిన పెదవెంకట రాయలవద్ద దళవాయిగా 
పనిచేశాడు. ఇతడు వీణ కమ్మగా వాయించేవాడు, కలుపుగోలుతనంతో అందరికీ తలలో 
నాలుకగా ఉండేవాడు. ఈ వెంకటాచలానికి నలుగురు కొడుకులు. అందులో 
రెండోవాడు వెంగన్న చెట్లు చిగిరించేటట్లు వీణ వాయించగలడు. ఇతని పాట విని 
పెదవెంకటపతిరాయలు ముత్యాలకుచ్చు బిరుదులిచ్చాడు. ఈ వెంకన్నగారి అన్నగారు 
రంగన్న అపరనారదుడే కాక కవిత్వం కూడా చెప్పగలడు. 


దేశిరాజు రంగన్నా, అతని తాతతండ్రులూ, తోడబుట్టినవాళ్లూ అంతా వీణ 
వాయించడంలో ప్రజ్ఞానిధులు కనుక ఆ కుటుంబానికి దేశిరాజు అనే పేరు పోయి 
వీణావారనే కొత్త పేరు వచ్చింది. రంగన్నకు నలుగురు కొడుకులు. వాళ్లలో పెద్దవాడు 
వెంకటపతి. ఇతడు ప్రాజ్ఞ్జుడయ్యేసరికి కర్నాటక రాజ్యం చితికిపోయింది. సంగీత విజ్ఞానం, 
సాహిత్య సామర్థ్యం, భాషా చమత్కారం మొదలైనవి వెంకటపతి గోలకొండ సుల్తాను 
అబుల్‌హసన్‌ కొలువులో ప్రదర్శించి మెప్పులు పొందాడు. అయితే గోలకొండ రాజ్యం 
అస్తమించడంవల్లనో, మరెందువల్లనో ఈయన దక్షిణాదిని తిరునల్వేలిలో స్థిరపడి 
నట్టున్నాడు. ఇతని ఇంటి పేరు వీణావారైనా ఈయన నెల్లూరి నుంచి రావడంవల్ల ఈ 
కుటుంబానికి నెల్లూరివారనే కొత్త పేరు వచ్చింది. 


1. ఆంధ్ర యక్షగాన వాజ్యయచరిత్ర, రెండవభాగం, డాక్టర్‌ యస్వీ జోగారావు, పుట 303, 


912 సమ్మగాం ధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నెల్లూరి వెంకటపతికి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు వీరరాఘవయ్య సంస్కృతం 
లోనూ, తెలుగులోనూ అసమాన పాండిత్యం సంపాదించాడు. పుణ్యకోటి 
సోమయాజుత్లుగారి దగ్గిర చదువుకొన్నాడు. మంత్రశాస్త్రం తెలుసుకొన్నాడు. ఛందస్సు, 
వ్యాకరణం, అలంకారం మొదలైన వూ స్రాలేకాక "గణితంలో కూడా కృషి చేశాడు. 
రత్న పరీక్ష, గజపరీక్ష తెలుసుకొన్నాడు. ప్రాకృతం మొదలైన షడ్భాషావ్యాకరణాలేకాక 
తెలుగు వ్యాకరణం కూడా మథీంచాడు. శతావధానం చేసీవాడు. ఇంతటి అసమాన 
పాండిత్యంతో నెల్లూరి వీరరాఘవయ్య ఎన్నో రచనలు చేశాడు. వాటి సంఖ్య మొత్తం 61. 
అందులో పన్నాండు తెలుగు రచనలు. వాటి వివరాలు ఇవి: 


1. అష్టదిగ్గజాల సీసాలు 7. యాదవ రాఘవ పాండవీయం 
2. కృష్ణభుజంగం 8. రనమంజరి 

3. కృష్ణలీలామృతం 9. వసుంధరాపరిణయం 

4. చాటువులు 10. సర్వలోకేశ శతకం 

5. తిపురారిదండకం 11. సానంద చరిత్ర 

6. మంత్రపాదస్తవం 12. స్తంభోద్భ్బవగద్య. 


ఈ పన్నెండు రచనలలో రెండే రెండు లభ్యమై అచ్చుపడ్డాయి. వీటిలో యాదవ 
రాఘవ పాండవీయం మొదటిది. దీనిని వీరరాఘవయ్య క్రీ.శ. 1717లో వ్రాశాడు. ఇది 
మూడర్గాల శేషకావ్యం. రామాయణ భారత భాగవతాల మూడు కథలూ నాలుగా 
క్వాసాలలో యిమిడ్చీ చెప్పాడు. ఈ సాహిత్య సర్కసు నడిపాక నెల్లూరి వీరరాఘవయ్య 
వసుంధరా పరిణయం అనే కావ్యాన్ని వ్రాశాడు. పూర్ణభాగాన్ని పూర్తిగానూ, 
ఉత్తరభాగంలో ఒక ఆశ్వాసాన్నీ పూండ్ల రామకృష్ణయ్యగారు అముద్రిత గ్రంథచింతామణి 
తరపున ప్రకటించారు. యాదవ రాఘవ పాండవీయాన్ని కూడా వారే ప్రకటించారు. 
వసుంధరాపరిణయం ట్రాసీనాటికి వీరరాఘవయ్య ఇంకొంచెం స్వాతిశయం 
ప్రకటించుకోవాలని అనుకున్నాడు. తన నిరుపమాన ప్రతిభా పోషాలన్నీ ప్రదర్శించాలని 
తలచాడు. ఒకచోట శబ్దార్థాల వైచిత్రి, ఇంకోచోట మాధుర్యం, మరోచోట ధ్వని, 
వేరొకచోట శ్లేష - ఇలాగ రకరకాలుగా వైదుష్యం ప్రకటించి తన రచన పండితపామరులకి 
ఆనందం ఇచ్చేటట్లు చేయాలనుకొన్నాడు. 


పండితపామరమతమైై- యుండగ వర్గనయు, గథయు నొనరుతు జెవికిన్‌ 
బండువుగా నారికేళా- ఖండ ద్రాక్షాదిపొక కరినమధురతన్‌, (వసుం. 1-93) 
_ ఈ పద్యంలో చెప్పినట్టూ ఈ పద్యం తత్సమపదభూయిష్టం అయినప్పుడు 
నారికేళపాకంగానూ, ఇతరచోట్ల ద్రాక్షాపాకంలోనూ ఉంది. ఈ కావ్యం ఇంకోరకంగా 
కూడా విలక్షణమైంది. మన పురాణ కథలో ఎవరీనా ముని ఉగ్రతపస్సు చేయడం 
మొదలుపెడితే అది చెడకొట్టేదాకా ఇంద్రునికి నిద్రపట్టదు. చెడ్డాకగాని కళ్లు చల్లపడవు. 
. తపోవనానికి రంభనో, ఊర్చశినో, మరో అప్సరసనో పంపిస్తాడు. మగవాళ్లు తపస్సు చేస్తే 
ఇలా చేస్తాడుగాని ఆడదాని తపస్సు ఎలా చెడగొట్టడం? అది సరదా అయిన చిక్కుప్రశ్ని, 


తంజావూరులో తెలుగు కవులు 913 


వసుంధరా పరిణయంలో భూదేవి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే 
ఒకసారి విష్ణుమూర్తి వరాహావతారంలో ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కాపురం చేశారు. 
కామ క్రీడలతో ఎన్నాళ్లు గడిపారో తెలియదు. అలాగ భోగరసాబ్టిలో తేలాక వారికో 
కొడుకు పుట్టాడు. వాని పిర్లు నరకుడు. బిడ్డ పుట్టాక స్వామివారు ఒకనాడు అవతారం 
చాలించారు. ఆ వియోగం భరించలేక భూదేవి ఉగ్రతపస్సు మొదలుపెట్టింది. ఆ వేడిలో 
మంత్రాక్షర దేవతలు మలమల మాడిపోసాగారు. వాళ్ళు లక్ష్మీదేవితో చెప్పుకొన్నారు. 
ఆమె ఇంద్రునికి కబురుపెట్టింది. ఆ తపస్సు చెడగొట్టే మార్గం చూడమంది. “దానికేం 
భాగ్యం, కంతుడు, జయంతుడు, వసంతుడు, చందమామ, మందమారుతం ఉండనే 
ఉన్నారు. ఎవరిని పంపినా చాలు' అని ఇంద్రుడు వాళ్ల యోగ్యతలు ఇలా మెచ్చుకొన్నాడు. 


తను జంద గురుపత్ని దానె రాజేయజే సుందరాకృతి గల్లు చందురుండు 

తన తనూజ వరింపు తలపు బుట్టింపడే బ్రహ్మంతవానికి భావజుండు 
శాపాంతమృతి నోర్చి సతి గూడజేయడే మహి బాండురాజును మాధవుండు 
కనినంత గులకాంత మనసైన కరిగించు నను నందమందడే జయంతు 
డెలిమిసోకునసాక్కించు సాలపుగనడెే 

మలయపవనుండు వారలబిలిచిపనుపు 

ధరణివ్రతభంగ మొనరించి ధైర్యముడిపి 

తత్తపోవిఘ్న మొనరించివత్తురనిన. (వసుం. 3-47) 


ఇంద్రుడు వాళ్లనిలా ఆకాశానికెత్తినా జయంతుడు తప్ప మిగతా ఎవ్వరూ ఈ పనికి 
ఒడికట్టలేడు. అట్టహాసంతో పరివారంతో జయంతుడు తపోవనానికి వెళ్లాడు. మారువేషం 
వేసుకొన్నాడు. మరులు తెలిపాడు. వసుంధర అతని నిజస్వరూపం తెలుసుకొని 'కాకివై 
లోకంలో తిరగ'మని శపించింది. “నేను నీ కొడుకులాంటివాడిని. నాకు శాపం ఇచ్చావు 
కనుక వచ్చే జన్మలో నీ చేతులతో నువ్వు నీ కొడుకునే చంపుకో' అని శపించాడు. 
(కొడుకు లాంటివాడైతే ఎందుకు తల్లిమీద వసంతాలు చల్లపోయాడన్నదానికి 
జవాబులేదు). ఈ శాపం వల్లనే సత్యభామగా భూదేవి అవతరించింది. 


ఈ కథను నారదుడు కృష్ణునికి చెప్పాడు. “నీకోసం సత్యభామ పుట్టింది. ఎదిగి 
పెళ్లికి సిద్ధంగా ఉందని' తెలియజేశాడు. ఈ సంగతి రెండో ఆశ్వాసం చిట్టచివర చెప్పి 
శాపకథను మూడో ఆశ్వాసంలో వీరరాఘవయ్య కథనం చేశాడు. మొదటి అశ్వాసంలోని 
కథాభాగంలో 444 గద్యపద్యాలు ఉన్నాయి. అవి పురవర్ణనకు సరిపోయాయి. 
అందరిలాగా చిన్న వచనాలు వ్రాయడం వీరరాఘవయ్యకు చేతకాదు. కొండవీటి 
చేంతాళ్లంత పొడుగా వ్రాస్తాడు. రెండో ఆశ్వాసంలో ద్వారకాధిపతి అయిన కృష్ణుణ్జీ 25 
పద్యాలలో వర్ణించాడు. భారత భాగవత హరివంగాథలలోని విషయాలన్నీ చెప్పేశాడు. 
తరవాత నారదుడు రావడం, 28 భుజంగ ప్రయాతాలలో, సంస్కృతంలో స్తుతించడం, 
పోనీలే అని తెలుగులోనూ ప్రార్థించడంతో రెండో ఆళ్వాసం చివరికి వచ్చింది. 


ఈ విధంగా పెంచుకుపోవడంవల్ల అడవిలాగా ఈ కావ్యం పెరిగింది. ఇందులో 
పూచిన పూవులని ఏరితెచ్చుకొంటి బాగానే ఉంటాయి. మహాకవులకు కావలసిన 


914 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


మితభాషణ లేకపోయినా పండితులు ప్రకటించుకొనే ప్రకర్ణణం మాత్రం నెల్లూరి: 
వీరరాఘవయ్యలో బోలెడంత కనబడుతుంది. ఇతడింతటి ఉద్దండపండితుడయినా ఇతని 
కొడుకు శివరామయ్య ఆంధ్రపా ణిని శేషాచలం దగిరే చదువుకొన్నాడు. 


గురువుగారు శాహజీ ఆస్థానంలో ఉండే శిష్యుడు జయసింహుని కొలువులో 
ఉన్నాడు. ఇతడు తుక్కోజీ రెండోకొడుకు. అకాల మరణం పొందినా జయసింహుడు 
బ్రతికినంతకాలం తెలుగు సాహిత్యాన్ని అభిమానించాడు. నెల్లూరి నివరామయ్యచేత 
కామకళానిధి అనే కామశాస్త్రాన్ని చెప్పించి అంకితం ఫుచ్చుకొన్నాడు. ఇది 
నాలుగాశ్వాసాల గ్రంథం. శాస్త్రంలోని లక్షణాలు తెలుసుకోకపోతే సుఖవృద్ధి లేదని 
ఆదిలోనే చెప్పాడు. 


పశువులాగకాక రసికతతో వారిజాక్షులను ప్రీతిలచేసేటప్పుడు పాందేసుఖమే 
బ్రహ్మానందం అన్నాడు. 


ధారుణి సర్వేంద్రియసుఖ- మారయ నానందమయ్యె, నది బాహ్యంతః 
సారసురతముల గలుగున- పారపర[బ్రహ్మసౌఖ్య పదమన మిగులున్‌. (కామ. 106) 


ఇదీ గణబద్ధమైన శాస్త్రగ్రంథం. కవిత్వం లేదుగాని చెప్పవలసిన లక్షణాలన్నీ 
స్పష్టంగా చెప్పాడు. ఏఏ బంధాల కేయే పిరో, ఏఏ చుంబనాల కేయే పిరో వివరించాడు. 

ఈ శాస్త్రగ్రంథం అచ్చుపడింది.? దీని వ్రాతప్రతి ప్రాచ్యలివిత గ్రంథాలయంలో; 
ఉంది (2.320). కామకళానిధి వ్రాశాక శివరామయ్య మరేమైనా గ్రంథాలు తంజావూరు 
కొలువులో చెప్పాడో లేదో తెలియదు. తనను పోషించిన జయసింహుడు అకాలమరణం 
పొందాక వేరే శ్రీమంతులను శివరామయ్య ఆశ్రయించి ఉంటాడు. మర్రి కృష్ణయ్య అన్నే. 
సర్దారు రామకృష్ణాపురంలో ఉండేవాడు. ఆయన శివరామయ్యచేత కృతి చెప్పించి 
దేవునికే అంకితం ఇప్పించాడు. జయసింహుని కొలువులో కామశాస్త్రాన్ని తెనిగించితే 
మ ర్రికృష్ణయ్య పోషణలో యోగశాస్రాన్ని తేనిగించాడు. ఇది ఆరు ఉల్లాసాల (గంథం. 
“విటులకు సయితం భావకుద్ది కలిగేటట్టు' దీనిని శివరామయ్య వ్రాస్తానన్నాడు. చాలా 
నీతులు చెప్పాడు. తపస్సు మూడురకాలట. . | 


ద్ర 
చలిచీమలనైనత్రొక్కమి- తలపులనందైన కీడుతలపమి యెవరిన్‌ 
చులకగ ప్రల్లదమాడమి! యిల త్రివిధమ్ము లగు తపము లవి యనబరగున్‌ 

(౧.276 పుట 21). 


న్న 
అస్యా 


ఇంకొక ఎత్తుగీతిలో ఎవరికెవరు అనే సత్యాన్ని విడమర్చి చెప్పాడు: 
తనువు లెక్కడి సతము, విత్తము లేడ - పుత్రులెవ్వరు, తనదు కళత్రమెవతె 
తనకు దేహంబునకు బంధకము లేక-యుండునప్పుడు తగుమైనదొకటి కలదె? +: 


శివరామయ్య ఈ గ్రంథరచన చేసే కాలానికి వేమన పద్యాలు బాగా ప్రచారంలోకి 
వచ్చినట్టు కనబడుతోంది. వేమన నడిపించినట్టు ఆటవెలదిని నడపడం, యతులు ప్రాసలు' 


2. శృంగార గ్రంథమాల, ప్రచురణ, 1930. 


తంజావూరులో తెలుగు కవులు 915 


చెవికి స్పష్టంగా వినబడేటట్టు, గణవిభజన తెలిసేటట్టు పద్యం చెప్పడం శివరామయ్య 
(గంథంలో కనబడుతుంది. 


ధనము తనదికాదు తనువు నిత్యము కాదు- వీభవమనుటెగాని వెతలు వెతలు 
లోన నుండు రోత కానంగవలదొకో- ఘనుల కనెడు బుద్ధి గలుగవలదె? (1.726) 


- ఈ పద్యంలో చివరిపాదం తీసివేసి “విశ్చదాఖిరామ వినురవేమ' అని తగిలిస్తే వేమన 
పద్యంలాగే చలామణి అయిపోతుంది. శాస్త్రగంథాలను ఇంత సరళంగా వ్రాయడం చాలా 
అవసరం. నెల్లూరి శివరామయ్య కథాకావ్యాలను వ్రాశాడో లేదో తెలియదు. గద్యలో 
తాను సంస్కృతాంధ్రసాహిత్య సార్వభౌముణ్దని చెప్పుకొన్నాడు. దొరికిన రెండు 
పుస్తకాల సాక్ష్యంతో ఆంత బిరుదు ఎవరూ చూసి చూసి ఇతనికి ఇవ్వలేరు. ఇతని తండ్రి 
వీరరాఘవయ్య సంస్కృతంలో చెప్పిన హోషరామాయణంవంటి కృతులు దొరుకుతాయి 
గాని ఇతని సంస్కృత -రచనలేమిటో కూడా తెలియవు. అయితే ఒకటిమాత్రం ఖాయం. 
శివరామయ్య తాను ఉత్త పండితపుడ్రుణ్ణి కానని మాత్రం రుజువుచేసుకున్నాడు. 


దర్భా సోదరులు: సటకా తంజావూరిలో దర్భావారి కుటుంబం కూడా . 
ప్రసిద్ధమైంది. దర్భా ఓబయ్యగారు వాస్తపురాణాలు బాగా చదువుకొన్నవాడు. ఆయనకు 
నలుగురు కొడుకులు. పెద్దకొడుకు "గోపన్న. రెండోవాడు గిరిరాజు. మూడోవాడు 
వెంగన్న్య కడగొట్టువాడు వెంకటగిరి. వాళ్లలో పెద్దవాడు ఏం చదువుకున్నాడో, 
ఏ సభలలో రాణించాడో తెలియదుగాని అతడు కులదీపకుడు. రెండోవాడు గిరిరాజు 
పదకర్త. చాలా నాటకాలు వ్రాశాడు. శాహజీ కొలువులోనూ, తరువాత శరభోజి 
పాలనలోనూ ఉన్నాడు. మూడోవాడు-వెంగన్న - “సంగీతకళారహస్యము గన్నవాడు.' 
ఆఖరివాడు వెంకటగిరి మహారాష్ట్ర సామంతులైన విచిత్రరాయుడి పోషణలోనూ, అతని 
కొడుకు ఖండోజి హయాంలోనూ ఉన్నాడు. ఈ వెంకటగిరి తన వంశం గురించీ, అన్నల 
గురించి చెప్పాడు. 

దర్భాగిరిరాజు ఆరు నాటకాలు వ్రాశాడు. ఇందులో ఐదు శాహజీ కొలువులో 
ఉంటూ అతనిపై వ్రాశాడు. ఆరవది శరభోజిరాజ్య కాలంలో అతనిపై రచించాడు. ఇతని 
నాటకాలన్నీ జర్వలాగే ఉంటాయి. అన్నింటిలోనూ కథ ఒకటే, ఎవరో రాజు కూతురో, 
సానికూతురో తంజావూరు ప్రభువును చూసి మరులుకొంటుంది. విరహంతో వేగుతుంది. 
దూతిచేత రాయబారం చేయిస్తుంది. చివరకు రాజును పెళ్ళాడుతుంది. చెలికత్తిలు మంగళం 
పాడుతారు. ఈ నాటకాలన్నీ నాట్యోచితమైనవే. వాటి పీర్లు: (1) శాహింద్రవిజయం 
(2) వాదవిజయం (3) రాజమోహనకొరవంజి (4) సర్వాంగసుందరీ విలాసం 
(5) రాజకన్యాపరిణయం (6) లీలావతీకల్యాణం. ఈ ఆరు నాటకాలూ అచ్చుపడ్డాయి. 
ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ప్రచురించారు." వీటిలో మొదటి రెండింటిలో సానిపిల్లలు 
నాయికలు, శాహరాజును చూసీ వీళ్లు మోహిస్త్టే, తొలి నాటకంలో వేశ్యమాత హితబోధ 
చేస్తుంది. వాదవిజయంలో నాయిక అక్కదండకంలో బుద్ధి చెప్తుంది. రాజమోహన 


3. యక్షగానములు (తంజావూరు) సంపుటి 5. ఆంధ్రయూనివర్సిటీ ప్రచురణ, నెం. 72. (1964). 


916 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కురవంజిలో నాటకంకన్నా జూ గ్రఫీ ఎక్కువ. దర్భా గిరిరాజు తన నాటకాలలో తగినంత 
వైవిధ్యం ఉండాలని కోరుకున్నా అది కనబడదు. పైపెచ్చు వ్రాసినవి ఆరు నాటకాలే 
అయినా అందులో నాలుగింటిలో ఒకే పదము అచ్చివచ్చినట్టు పెట్టాడు. ప్రతి నాయికా 
చీవర “నన్నె పెండ్లాడుము' అని పాడుతుంది. ఈ పదం రాజమోహనకురవంజి, 
వాదవిజయం, రాజకన్యాపరిణయం, సర్వాంగసుందరీపరిణయం - నాలుగు నాటకాల 
లోనూ ఉంది. ఇలాగే ఒకే పదం కాక ఒకేరకమైన మంగళం కూడా గిరిరాజు తన 
నాటకాలలో వాడాడు. మూడు నాటకాలలో మాత్రమే ఈ మంగళం కనబడుతుంది. 
సర్వాంగసుందరీ పరిణయంలో వాసుదేవకవి వ్రాసిన మంగళం ఏ కారణంచేతనో వచ్చి 
చేరింది. తేఖకుని పొరపాటు కావచ్చు. సాధారణంగా తన నాటకాలలో పాడే పదాలలో 
దర్భా గిరిరాజు తన ముద్ర వేసుకొంటాడు. “గిరిరాజసన్నుత' అని ఉంటుంది. అయితే 
శాహీంద్రచరిత్రము అనే కృతిలో వేరే ముద్ర వేశాడు. ఇది కూడా లేఖక దోషం కావచ్చు. 


దర్వాగిరిరాజు పద్యకావ్యాలు ఏమిటి వ్రాశాడో తెలియదుగాని లీలావతీ 
కల్యాణం అనే నాటకంలో ఎక్కువగా వృత్తాలు, జాతులు, ఉపజాతులు వ్రాశాడు. 
వినాయక ప్రార్థన చూడండి. 

జనని స్తన్యము లానుచో గటసరోజాతంబుపైగమ్ము చి 

కని భృంగంబులు జాంబవంబులని యాఘ్రాణించి తన్మంద 

ధ్వనికిన్‌ భీతిలి గౌరిచేత చిలుకన్‌ తాటించు మాద్యచ్చిరం .: 

తనదంతావళరత్నమున్‌ గొలుకు మత్కా వ్యార్థసంసిద్ధికిన్‌, (లీలా.పు. 154) 


గిరిరాజకవి పద్యాలు బాగా ప్రొఢంగా వ్రాయకపోయినా పదాలు శ్రావ్యంగా 
వ్రాస్తాడు. దర్భా గిరిరాజుకన్నా అతని తమ్ముడు వెంకటగిరి పద్యకావ్యాలు ఎక్కువగా 
రాసినట్టుంది. అన్న నాయకరాజుల ఆస్థానంలో ఉంటే, తమ్ముడు సామంతుల కొలువులో 
వున్నాడు. ఆ కాలంలోని మహారాష్ట్ర రాజకుటుంబానికి ఏవిధంగా సంబంధించినవాళో 
తెలియదుగాని తంజావూరులో 'మాళి వంశం మహారాష్రులు ఉండేవారు. కవికి అసలు 
పేరు మరుగునపడి విచితరాయవతంసుడనే విరుదు సార్థకమైంది. ఈ విచితరాయడి 
కుమారుడు ఖండోజీ కూడా సాహిత్యపోషకుడు. దర్శ్భా వెంకటగిరిచేత రుక్మాంగద 
చరిత్రను ద్విపదకావ్యంగా చెప్పించాడు. శ్రీహరికి అంకితం ఇప్పించాడు. దీని ప్రతి ఒకటి 
తంజావూరులో ఉంది (తం.డి. 355). ఈ ద్విపద కావ్యం వల్లనే దర్చావారి కుటుంబ 
వివరాలు తెలుస్తున్నాయి. మిగతా కావ్యాలలో వెంకటగిరి ఈ వివరాలు చెప్పనేలేదు. 


రుక్మాంగద చరిత్ర వ్రాశాక వెంకటగిరి అఖీనయదర్పణం అనే నాట్యశాస్త్ర 
గ్రంథాన్ని పద్యాలలో వ్రాశాడు. ఇదీ ఖండోజికి అంకితం. ఇది సమగ్రం కాదు. దీని ప్రతి 
కూడా తంజావూరులో ఉంది (తం.డి.718). ఖండోజికి పద్యకావ్యాలు అంకితం 
పుచ్చుకోవడం ఇష్టం కాబోలు, ఇతని వద్దకు ఒకనాడు ఐక పెద్దమనిషి వచ్చాడు. తాను 
తెనాలి రామకృష్ణుని మనవణ్ణి అని చెప్పాడు. తమ తాతగారు వ్రాసిన ఘటికాచలక్షే త్ర 


4. ఇతడు వ్రాసిన పదాల సంపుటులు రెండు తంజావూరులో ఉన్నాయి. తం.డి. 854, 0 856 


తంజావూరులో తెలుగు కవులు 917 


మాహాత్మా్యాన్ని అంకితం పుచ్చుకొమ్మని చెప్పాడు. అప్పటికి ఖండోజి ఎన్నో పుస్తకాలు 
పుచ్చుకొన్నాడు. అయినా ఆశ తీరలేదు. 
ధరణి తొమ్మిది లిబ్బులు దాచుకొన్న-వానికైనను ధనకాంక్ష పోనియట్లు 
' కృతులు పదివేలు గైకొన్న గీరి కాము-డైన వానికి జనదు కావ్యాభిలాష 
(ఘటికా. 1-19) 
ఖండోజీ కీర్షికాముకుడే. అతనికి కావ్యాభిలాష పోలేదు. అందుచేత తెనాలి 
రామకృష్ణుని మనుమనికి డబ్బీచ్చి ఆ కావ్యాన్ని తీసుకొన్నాడు. దర్భా వెంకటగిరిని 
పిలిచి ఆ గ్రంథానికి అవతారిక చెప్పమన్నాడు. అందులో తన వంశాన్ని కీర్ణించమన్నాడు. 


ఖండో జీ కోరినట్లే వెంకటగిరి చెప్పాడు. ఇవి అరవై గద్యపద్యాలు. వీటితోనే 
ప్రస్తుతం ఘటికాచలక్షే త్రమాహాత్మ్యం ప్రచురితమయింది. దర్భా వెంకటగిరి ఇలా 
పూరీ దిన గ్రంథం అచ్చుపడిందిగాని అతని సాంతకృతులు వెలుగు చూడలేదు. వెలుగు 

చూసిన గద్యాలలోనూ ఆత్మస్తుతులలో ఇతడు తన అన్నగారి పేరు విధిగా చెప్పుకోవడం 
కనిపిస్తుంది. 'గిరిరాజుగారి సోదరుణ్ణి. అని చెప్పుకొందుకితను గర్వపడ్డాడు. అయితే 
తెలుగు సాహిత్యం గర్వపడడానికి "తగినంత గొప్ప పద్యకృతులు దర్భా గిరిరాజు 
చెప్పలేదు. మన సాహిత్యంలో ఇతని స్థానం గురించి పొరబడడానికి ఆస్కారం లేదు. 
అయితే ఇతని పుత్రపొత్రాదుల గురించి "మాత్రం కొందరు పరిశోధకులు చాలా 
పొరపడ్డారు. 

ఆంధ్రవాగేయకారులలోనేకాక కర్ణాటక సంగీత మూర్తితయంలోనూ 
త్యాగరాజస్వామి సుప్రసిద్ధుడు. వారి తాతగారి పేరు గిరిరాజబ్రహ్మం. ఆయన కూడా 
తంజావూరులో ఉండేవాడు. ఈ సామ్యాలవల్ల శాహజీ ఆస్థానంలో ఉండే గిరిరాజే 
సాక్షాత్తు త్యాగరాజస్వామి తాతగారని సంగీత పరిశోధకులు పౌరపడ్డారు. ఈ 
అభిప్రాయాలను విశ్వసించి బాలాంత్రపు రజనీకాంతరావుగారు గ్రంథస్థం చేశారు. 
యండమూరి సత్యనారాయణరావుగారు ఈ పొరపాటును కూడా స్వీకరించారు. 

వాస్తవానికి శాహజీ కొలువులోని గిరిరాజూ, త్యాగరాజు తాతగారైన గిరిరాజూ 
విభిన్నులు. ఇంటిపేరూ, గోత్రాలు వేరు వేరు. శాహజీ కొలువులోని గిరిరాజు ఇంటీపేరు 
దర్భావారు; త్యాగరాజస్వామి ఇంటిపేరు కాకర్లవారు. దర్భావారు లోహితగో క్రీకులు. 
కాకర్ణ్లవారు భారద్వాజసగో త్రీకులు. / 

శాహరాజు సభలోని గిరిరాజుకు, త్యాగరాజస్వామి తాతగారికి సంబంధం లేదని 
నిరూపించవచ్చు. గిరిరాజు రచించిన పదాలలోని సంగీత్వైలీ, కూర్పూ త్యాగరాజ 
స్వామివారి కీర్తనలలో కూడా కనిపించడానికి తాతామనుమళ్ల వరసే కారణం అని 
మిత్రులు రజనీకాంతరావుగారు భావించారు.” బంధుత్వం లేకపోయినా. రచనలో 


ర్‌, ఆంధ్రవాగేయకారచరి త్రము, పుటలు 296, 300, 343 
6. శారదాధ్దజం, పుటలు 155, 168. 
7. ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలు, పుట 300 


918 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి . 


పోలికలు ఉండవచ్చు. అయితే దర్చా గిరిరాజు ప్రభావం అనంతర వాగేయకారులపై ఎంత 
ఉందో ఇప్పుడే తల్చిచెప్పలేం. 


సోమయ్య: తంజావూరులో సంగీతసాహిత్యజ్ఞానాలు రెండూ వున్నవాళ్లలాగా 
కేవలం సాహిత్యజ్ఞానమే ఉన్నవాళ్లు రాణీంచలేరు. వాగేయకారులకు రాజాశ్రయం 
త్వరగా లభించేది. సాధారణ స్థానికకవుల భుక్తికే ఇబ్బందిగా వుంటే ఇతర ప్రాంతాలనుండి 
కవులు రాజాశ్రయంకోసం వచ్చేవారని ఈ చాటువు చెప్తోంది.కి 


పురమున నుండే కవులే - చొరబడి తిన కూడులేక చుంబించంగా _ 
బరకవు లేటికి వచ్చిరి- తరమెరుగక అరికివిరికి తంజాపురికిన్‌ 


తంజావూరిలో జొరపడి తినే కవులలో సోమయ్య ఒకడు. ఇతడు శాహరాజుమీద 
ఎన్ని శృంగారపదాలు చెప్పాడోగాని 17 పదాలు మాత్రం లభిస్తున్నాయి. ఒక నాయిక 
శాహరాజు గురించి ఇలా చెప్తుంది: 


మంచివానివలె వచ్చి వేగ నామంచముపై నెక్ళిను, 

అంచగమన మన మాలి మొగుడాటలు పంచశరకేశి నటించలెమ్మ నేని. 

పాంగుచు కేక వేసి నాదు పైటకొంగు జారవేసి 

బంగారు నా గుబ్బలపై పగవారుసంధిగీతి అంగడిబెట్టసాగెనమ్మ ఈవేళ 

వెలయ సోమసుకవియంచమించెనా చెలువుడు శకాహభూపతి 

కులయాల నేనని కుయ్యగా వేవేగ బలిమిని నోరుమూసి బాగుగ కూడేని 
(తం.డీ. 6835) 


బలిమిని నోరుమూసి బాగుగా కులయాలిని కూడే శాహరాజుని కృష్ణుణ్ణి చేసి సోమయ్య 
ఇంకా ఎన్ని పదాలు చెప్పాడో భావిపరిశోధనవల్ల తేలాలి. తంజావూరులో పదాలు, 
కీర్ణనలు, పాటలు మొదలైనవి - సంకలన గ్రంథాలు చాలా ఉన్నాయి. వాటినన్నిటిని 
పరిశీలించి బోలెడన్ని కేటాయింపులు చేయాలి. సోమయ పదాలను త్యాగేశపదాలతో 
తైపారు వేయాలి. ఈ పదసాహిత్యం ఏ పరిశోధకునికైనా చేతినిండా పని కల్పిస్తుంది. 


పాలూరి' గోవిందయ్య. చల్లపల్లి వెంకయ్య: కేవలం సంగీతజ్ఞానంతో తంజావూరులో 
రాజాశ్రయం సంపాదించుకొన్న కవులుంటే సంగీత గ్రంథాలనే వాయించిన దాతలు 
'కూడా ఇక్కడ ఉండేవారు. దక్షిణాదిని చెరుకూరువారనే పంటరెడ్లు ఉండేవారు. వాళ్లలో 
సదాశివనాయకుడనే శ్రీమంతుడు సంగీతసాహిత్యాలను చాలా ఆదరించాడు. అతని 
పోషణలో పోలూరి గోవిందయ్య, గురిపల్లి గోపన్న, చల్లా వెంకయ్య మొదలైన కవులు 
ఉండేవారు. భరతం వీరరాఘవయ్య అనే మహానటుడు ఉండేవాడు. వీరందరితో కలిసి 
చెరుకూరి సదాశివుడు విద్యావినోదాలలో కాలం గడిపేవాడు. ఆ శ్రీమంతుడు పోలూరి 


7. ఆంధ్రవాగ్లేయకారచరిత్ర పుట 300. 
8. దీనిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఉదాహరించారు. భారతి, జనవరి 1954. 


"తంజావూరులో తెలుగు కవులు 919 


డోవిందయ్యను పిలిచి ఒక సంగీత గ్రంథం వ్రాయించాడు. దానిపేరు 'తాళదశప్రాణదీపిక. 
అయితే ఇది అతని మొదటి రచన కాదు. ఇంతకుముందే పర్వతనారదోపాఖ్యానం అనే 
ఘ్లనకావ్యాన్నీ వ్రాసి చెరుకూరి సదాశివునికి గోవిందయ్య అంకితం ఇచ్చాడు. ఈ 
సంగతిని సంగీత గ్రంథంలో ఇలా చెప్పాడు: 


మునుపును పర్వత నారద - మునినాముల చరితమును సముత్కటఫణీతిన్‌ 
ఘనకార్యంబుగ నొనరిచి- తనకిచ్చిన ఘనుడవౌ గదా ప్రమదమునన్‌. (తాళ, 1-16) 


అయితే సముత్కటఫణితలో పోలూరి గోవిందయ్య చెప్పిన ఈ ఘనకావ్యం నేడు 
లభించదు. చెరుకూరి సదాశివుని తమ్ముడు ఉదవినాయకుడనే పెద్దమనిషి తానో పర్వత 
నారదోపాఖాానాన్ని వ్రాసినట్టు చెప్పుకొన్నాడు. ఈ గ్రంథానికో అసమ గ్రప్రతి 
తంజావూరు గ్రంథాలయంలో ఉంది (తం,డి. 180). చెరుకూరి ఉదవినాయకుడు 
కస్టేమోరివారికి దత్తు వెళ్లినట్టుంది. సదాశివనాయకుని తమ్ముణ్ణని చెప్పుకొంటూ 
ఉదవినాయకుడు తాను కట్టమూరి నాగయ్యగారి ఆత్మజుణ్ణీ అని వ్రాసుకొన్నాడు. 
చెరుకూరి సదాశివుని తండ్రి పేరు రామలింగయ్య, తల్లిపేరు రామక్క. ఉదవినాయకుడు 
వీళ్ల రెండో కొడుకు. ఇతడు వాగర్గప్రతిభావంతుడని సదాశివుని కొలువులో వాళ్లు ఇలా 
అన్నారుట: 

వాగర్థప్రతిభాగభీరతర కావ్యప్రాఢనిర్మాణ రే. 

ఖభాగీర్వాణమనో మనో హరసమాఖ్యన్‌ మీరె మా తమ్ముడా 

నాగక్ష్యాధిపపాలితాత్మజుడు నానాసత్కవిస్తూయమా 
1౬. నాగేయస్సుటధీవిహారియుదవిందాఖ్య ప్రభుం డెంతయున్‌. (తం.డి. 180) 
ఇలా పాగడిన సత్కవుల పేర్లు కూడా ఉదవినాయకుడు మరో పద్యంలో చెప్పాడు. 


భావారోక్తిగభీరకావ్యరచనా ప్రాగల్భ రి కావ్యోపమా 
స్రాపద్దాత్ములు శ్రీయహో బలనృసింహాఖ్యుల్‌పు త్రుల్‌ బుధా 

€... భీవిఖ్యాతులు పోలురీ గులిపల్లివంశ్యముక్తావళుల్‌ 
గోవిందాహ్వయగోపనాఖ్యకవిముఖ్యుల్‌ మున్ను గానందరున్‌. (తం. డి, 189) 


“బుధాళివిఖ్యాతులైన పోలూరి గోవిందయ్య తానొక పర్వతనారదోపాఖ్యానాన్ని వ్రాసి 
చెరుకూరి సదాశివునికి అంకితం ఇచ్చాక మళ్ళీ అదే కథను సదాశివుని తమ్ముడు చెప్పు 
సంకల్పించినప్పుడు ప్రోత్సహించాడు కాబోలు. లేక గోవిందయ్య వ్రాసి ఇచ్చిన 
గ్రంథానికి ఉదవినాయకుడు' తన పేరు పెట్టుకున్నాడేమో తెలియదు. భావిపరికోధన 
వల్లగాని ఇది తేలదు. కట్టమూరి ఉదవినాయకునికి చాటుగా గ్రంథం వ్రాశాడో 
లేదోగాని ఎవరో కట్టమూరి. బుస్సన్న గారి ప్రోద్బలంతో పోలూరి గోవిందయ్య మరో 
సంగీత గంథం కపలాడు! దాని పేరు రాగతాళచింతామణీ. ఈ గ్రంథాన్ని మద్రాసు 
"ప్రాచ్యలిఖిత గ్రంశాలయంవారు ప్రచురించారు. 


రాగతాళచింతామణి రచనలో ఎవరి సహాయం తీసుకోని గోవిందయ్య ఇతరుల 


920 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రచనలకు మాతం సాయం చేస్తూ వచ్చాడు. ఇతని మిత్రుడు చల్లపల్లి వెంకయ్య తాను 
'అశ్రాంతోబ్ద్వలవాగ్విలాసం' కలవాడినని విశ్వసించాడు. అతడు శ్రీకృష్ణవిలాసం అనే 
కావ్యం వ్రాద్దామనుకొంటూ ఉంటే దేవుడు కలలో కనబడి తనకే ఇమ్మన్నాడు. 
ప్రతిఫలంగా సౌఖ్యములతో 'నాయురారోగ్యభాగ్యంబులన్‌' ఇస్తానన్నాడు. మర్నాడు ఏం 
జరిగిందో చల్లపల్లి వెంకయ్య ఇలా చెప్పాడు: 

పొందుగ నాదు సన్నిధికి పోలూరి ఓబనమంతిపు త్రుడు గో 

విందకవీంద్రు మత్సఖుని వేడ్క దలిర్బగ జేరబిల్చి తా 

నందముగా నిశిం గనిన యా కల దెల్పిన నాలకించి యా 

నందము మీద నాసుకవినాయకు డిట్లనియెన్‌ మృదూక్తులన్‌. _ తం.డి. 270) 
సన్నిధికి పిలిపించుకొన్న సఖుడు మృదూక్తులతో చెప్పినది విన్నాక యీ 
మహామహడిట్టి కావ్యాకృతికి తోడుగ మెలగంగ, చల్లపల్లి వెంకయ్య శ్రీకృష్ణవిలాసం 
రచించాడు. ఇది నాలుగాశ్వాసాల కావ్యం. ఇందులో శ్రీకృష్ణ చరిత్రంబు సవిస్తరంబుగా 
సూతుడు శౌనకాదిమహామునులకు చెప్తే వాళ్లానందించి కథకుణ్జి పొగిడారు. ఈ కావ్యం 
అముద్రితం. తంజావూరు గ్రంథాలయంలో దీనికి రెండు ప్రతులు ఉన్నాయి. ఈ 
కావ్యంకాక ఇంకేమైనా చల్లపల్లి వెంకయ్య రచించాడో లేదో తెలియదు. పోలూరి 
గోవిందయ్యతోపాటు చెరుకూరివారి కొలువులో ఉన్న గురిపల్ల గోపన్న గురించి ఇతర 
వివరాలు లభించవు. భావిపరిశోధనవల్ల లెక్క తేలుతాయేమో చూడాలి. అన్నట్లు 
పోలూరి గోవిందయ్యకు కవులంటే ఇష్టం. మంవ్వరో సాధారణంగా నుతించని 
పావులూరి మల్లన్నను ఈయన కృత్యాదిని ఇలా స్మరించాడు: 


గణితాధారము సర్వలోక మరయంగా నందులో బెద్దయున్‌ 

గణితాధారము నాట్యకాస్త్ర మెరుగం గావునన్‌ మేటియై 

గణితాంభోధి దరించె సత్మృతుల విఖ్యాతంబుగా నెవ్వడా 

గణకగ్రామణీ పావులూరి కవి నిక్కం బెంచెదన్‌ మల్లనన్‌. (తాళ, 1-6) 


పావులూరి మల్లన్నను ఇలాగ పాగడిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇందులోనే కాక 
ఇతరత్రా కూడా పోలూరి గోవిందయ్య గణనకెక్కుతాడు. 


వాసుదేవ దీక్షితులు! శాహజీ లెక్కకు ఇరవై నాటకాలు వ్రాసినట్టు ప్రతీతీగాని అన్నీ 
అతడు సాయంగా రచించినవి కావు. అతని ఆస్థాన విద్వాంసులు కొందరు తాము వ్రాసిన 
నాటకాలకు అతని పేరు పెట్టారు. ఈ సంగతి గంథాదిని ప్రకటించారు. మరికొందరు 
స్పష్టంగా చెప్పకపోయినా ఆయా నాటకాలళో ఉన్న పదాలలోని ముద్రలను బట్టీ, 
ప్రశంసలను బట్టీ ఫలానా కవి ఫలానా నాటకం వ్రాసి ఉంటాడని చెప్పవచ్చు. శాహజీ 
కృతమనుకొనే పార్వతీకళ్యాణం చివర ఈ మంగళం ఉంది. 

మహేంద్రరాజశాహాయ మంగళం నిత్యమహితకల్యాణాయ మంగళం 

భోగదేవేంద్రాయ భోసలకులదీపాయ వాగీశపాండిత్యాయ మంగళం 
భూధరథైర్యాయ భువనైకవీరాయ మాధుర్యనిలయాయ మంగళం 
శ్రీచోళనాయకా శ్రీవాసుదేవకవివాచాసంతుష్టాయ' మంగళం (తం, డి. 545) 


తంజావూరులో తెలుగు కవులు 921 


ఈ మంగశంలో వాసుదేవకవి పేరుంది. అందుచేత పార్వతీపరిణయాన్ని ఎవరో 
వాసుదేవుడు వ్రాసి వాంహజీ పేరు పెట్టి ఉంటాడనే అనుమానం సహజంగా కల్గుతుంది. 
అయితే వాసుదేవముద్రగల ఈ మంగళం కనబడ్డ ప్రతి నాటకం అతడే వ్రాశాడనుకో 
కూడదు. దర్సా గిరిరాజు రచించిన 'సర్వాంగసుందరీ విలాసం' అనే నాటకం చివర 
వాసుదేవముద్రగల పై మంగళమే ఉంది. ఇది బహుశా ప్రతివిలేఖకుని పొరపాటు 
కావచ్చు. గిరిరాజు స్ప్వాయంగా కవి. మంచి పదకర్ణ. అతడు వాసుదేవకని రచించిన 
మంగళాన్ని వాడుకోవలసిన అవసరం లేదు. శాహజీ కృతులలో ఇతరుల పదాలు 
బోలెడన్ని ఉంటాయి. కనుక పార్వతీపరిణయాన్ని రచించడంలో వాసుదేవకవి తోడ్పడి 
ఉండవచ్చు. లేదా పూర్తిగా వ్రాసీ శాహజీ పేరు పెట్టి ఉండవచ్చు. అయితే ఈ 
వాసుదేవుడెవరు? 


శాహజీ దగ్గర త్రయంబకరాయమఖి అనే పండితుడు మంత్రిగా ఉండేవాడు. 
ఈయన శాహజీ సహాయంతో క్రీ.శ. 1698లో యజ్ఞాన్ని చేశాడు. రామాయణానికి 
నూతన వ్యాఖ్యానం వ్రాశాడు. ఇతని అన్నగారి పేరు నరసింహరాయమఖి. ఈయన 
“త్రిపురవిజయచంపువు' అనే సంస్కృత కావ్యం రచించాడు. ఈ నరసింహరాయల 
కుమారుడు కూడా పండీతుడే. అతని పీరు ఆనందరాయమఖి, ఈయన 
విద్వత్సార్వభౌముడు. ఈ ఆనందరాయలకు అప్పాదీక్షితులు వంటి ఆశ్రితులూ, 
వాసుడేవదీక్షితుల వంటి శిష్యులూ ఉన్నారు. వాసుదేవదీక్షితులు సిద్ధాంతకౌముదికి 
బాలమనోరమ అనే వ్యాఖ్యానాన్ని రచించాడు. 

ఇలా ప్రసిద్ధుడైన వాసుదేవదీక్షితులే పార్వతీపరిణయాన్ని వ్రాసిన వాసుదేవుడని 
పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు.!ి ఇది నిజమే కావచ్చు. పార్వతీపరిణయం రచన 
ప్రొఢమే. మంచి శోకాలు ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా ఈ నాటకంలో హాస్యం 
కొట్టవచ్చినట్టు కనబడుతుంది. అది ప్రహసనతుల్యం. 


ప్రహసనాల పేరిట సంస్కృతరూపకాలలో కొన్ని పచ్చిబూతులబుంగలు 
చలామణి అవుతూ ఉంటాయి. నీటిలో కాళిదాసు వ్రాశాడనుకొనే లంబోదర 
పహసనం తలమానికం వంటిది! ఈ కోవలోనిదే మరొక రవ్వ ఉంది. దానిపేరు 
సుభగానంద ప్రహసనం. దీనిని వాసుదేవకవి రచించాడు." బహుశా ఈ ప్రహసనకర్త 
పార్వతీపరిణయం కూడా వ్రాశాడేమో. 


శాహజీ పేరనున్న నాటకంలో అసభ్యత కొంత లేకపోలేదు. ఇది అముద్రితం. 
దీనికి 9 ప్రతులు తంజావూరు సరస్వతీమహలు గ్రంథాలయంలో ఉన్నాయి 
(తం.డి. 545-553). ఇందులో ఒకటి దేవనాగర లిపిలో ఉంది (0.550). బహుశా ఈ 
9. యక్షగానములు - తంజావూరు, సంపుటి 6. ఆంధ్రవిశ్వనిచ్యాలయ ప్రచురణ, పుట 150. 


10. దక్షిణదేశీయాంధ్ర వాబ్బయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుట 183. 
11. సంస్క తవా జ్మయచరిత్ర, ద్వాతీయసంపుటం - మల్తాది సూర్యనారాయణకాస్త్రిగారు, పుట 422. 


922 | సమగాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నాగరప్రతి శాహజీ చదువుకొనడానికి లిఖించినదేమో. అతనికి తెలుగులిపి రాదేమో. ఈ 
' ప్రతులన్నింటిలో పాఠ భేదాలు చాలా ఉన్నాయట. ఈ నాటకాన్ని యస్వీ జోగారావు 
గారు చాలా విపులంగా సమీక్షించారు.12 కవి హాస్యం కోసం అసభ్యతను ఆదరించిన 
ఘట్టాలను చూపించారు. పార్వతీపరమేశ్వరుల పెళ్లికి ముందు నిశ్చయతాంబూల ఘట్టంలో 
సప్తమహర్చులు చెప్పిన సంకల్పంలో ' అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే అషడ్డళ 
నామసంవత్సరే అభాసమాసే' అనే మాటలున్నాయి. పెళ్లిలో చదివిన మంగళాష్టకాలలో 
“చెంబూ కంబళి నంది వానిది కదా చేంతాడు 'మందేకదా, గంతల్‌ ోతతటు 
లోఖివానిదికదా గార్భభంబు చాకింటిదే, అన్నా తమ్ముడు యిద్దరుక యెకతెకే కుర్వంతు 
వాం మైథునం' అనే యద్దేవాలు ఉన్నాయి. ఈ కారణాలవల్ల కవి యెంత పిదగ్భడైనా 
రచనలో ఉదాత్తత ప్రకటించలేకపోయాడని యస్వీ జోగారావుగారు సమీక్షించారు. 


అయితే నిడుదవోలు వెంకటరావుగారు వాసుదేవకవిని వెనకేసుకొచ్చారు. 
అతళణ్డేకాక, తంజావూరు నాటకాలలో ఎక్కడ బూతులున్నా వాటికి అర్థం ఉందన్నారు. . 
పరిశోధకక్షీరకంఠులకు తొమ్మిది పేజీల చీవాట్లు పెట్టారు. వాటిలో ఒక పేరా చూడండి." 


“సమీక్షకర్త “అన్నా తమ్ముడు... యొకర్తెనే కుర్జుంతు వాం మైథునం' అనుపాదము ' 
నత్యంతము నసభ్యమని వ్రాసి యున్నాడు. కాని యన్న చనిపోయిన వెనుక తమ్ముడు 
అన్నయొక్క భార్యను పెండ్డియాడు నాచార ముత్కళదేశమున నున్నదని యితని కెరుకలేదు. 
నుజియు టిబెట్టు దేశమున' నేటికి సోదరులిరువురికి నొక్కతే భార్య యుండునను 
విషయము (వివేకానంద స్వామివంటి మహనీయుడు తెలిపినది) వ్యాసకర్తకు కలలోనైనా 
కనుపించలేదు. వాసుదేవకవి వివాహ' సంకల్ప సమయముననే సందర్భశుద్ధీగా ఇట్టి 
యాచారమును, సంప్రదాయమును తెలిపినందువలన కవిని ప్రశంసించవలసినదే కాని 
అసభ్యమని విమగ్శించుట విమర్శకునికి సభ్యతాలోపము."' 


ఈ విషయంలో వాసుదేవకవిని _ప్రశంసించవలసినదే అన్నవాళ్లను 
ప్రశంసించవలసినడే అనేవాళ్లు కూడా ఉంటారేమో! లోకం చిత్రమ్రంది! 


తంజావూరులోని సాహిత్యలోకంలో ప్రబంధకవులకన్నా నాటకకర్తలే 
ఎక్కువగా కనబడతారు. కొందరు ఏ ప్రభువుల కొలువులో ఉన్నారో చెప్పలేం. అయినా 
దక్షిణాదిన ఉన్న  నాటకకర్ణలు ఇంచుమించుగా శాహజీకి సమకాలికులని 
నిర్ణయించవచ్చు. వాళ్ల గురించి ముచ్చటించుకొందాం. 


బాలకవి సుబ్బన్న: ఇతని పేరిట పూర్తిగా గద్భకల నాటకం ఒకటే కనబడుతున్నా 
ఈయన మూడు నాటకాలు వ్రాశాడని ఇతర ఆధారాలతో పరిశోధకులు 
నిర్ణయిస్తున్నారు. * ఇందులో రెండు శాహజీమీద వ్రాసినవి. “లీలావతి శాహరాజీయం' . 
అనే నాటకంలో శాహరాజు కాశ్మీర రాకుమారి లీలావతిని పెండ్లిచేసుకొనే కథ ఉంది. 


12. ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం, 15-4-56. 
13. ఆంధ్రయక్షగాన వాజ్యయచరి త్ర --రెండవ భాగం, పుట ౩౫. 
14. ఆంధ్రయక్షగాన వాజ్యయచరిత్ర - రెండవ భాగం, పుట 309. 


తంజావూరులో తెలుగు కవులు 923 


ఇందులో భావప్రొఢి లేదు. సందర్భశుద్ధీ తక్కువ అని విమర్శకుల 'అంచనా.]5 ఇది 
అముద్రితం (తం.డి. 588). 'శాహమహారాజ కళ్యాణం' అనేది మరొక నాటకం. 
ఇందులో రూపవతి అనే మరోరాజకన్యను శాహజీ పెళ్తాడడమే ఇతివృత్తం. ఇది కూడా 
అముద్రితం (తం.డి. 631). ఇది కొంచెం చెయ్యి తిరగిన రచన. శాహరాజు 
కథానాయకుడుగా కాక కృతిభర్హగా “పంచకన్యాపరిణయం' అనే మరో నాటకాన్ని 
బాలకవి సుబ్బన్న వ్రాశాడు. ఇది అచ్చువడింది."$ 

సుదామునితో బంతి ఆట ఆడడానికి వెడుతున్న కృష్ణునికి ఐదుగురు కన్యలు 
ఎదురుపడ్డారు. ఆ పంచకన్యలు జలక్రీడలు చేస్తున్నప్పుడు వాళ్ల వస్త్రాలు కాస్తా కృష్ణుడు 
తస్కరించాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. “వలరాజు కేశి రువారుగా గూడి నామనం 
బలరించితే'' మీ చీరలు ఇస్తానన్నాడు. ఆ పంచకన్యలు ఒక గీతపద్యుంలో ఇలా అభ్యంతరం 
చెప్పారు: 

బాలగోపాల మమ్మొక్క సారి నీవు-గలయ నెవ్వరు మరి బొట్టుగట్టబోరు 

గాన నొల్లము సంసారహానియైన- యిట్టిపని సేయ, వలువలనిమ్ము దయను. 


ఇటువంటి అభ్యంతరానికి కృష్ణుడు సమాధానం చెప్పగలడు. ఎవరూ పెళ్ళాడకపోతే నేనే 
ఆ పుణ్యం కట్టుకుంటానన్నాడు. అన్నమాట నిలబట్టుకొని ఆ ఐదుగురినీ 
పెళ్లిచేసుకొన్నాడు. ఈ ఉమ్మడి శృంగారం చాలదన్నట్టు నాటకం మధ్యలో దీర్ణదంత అనే 
పెరుగుది వచ్చి “కొన్ని హాస్యంబులు చేయుచున్న సమయంబున కృష్ణుండు మెల్లంగా 
దథిభాండంబు లంకించి దాని బూతుజేయ' నెంచినట్లు బాలకవి సుబ్బన్న తెలియజేశాడు. 
తంజావూరుకంబళిలో అన్నంతింటూ ఈ బాలకవి తలనీలాలను లెక్కించడరి 
దండుగ. 


అక్కయ్య: కొందరు కవులు చౌకబారు హాస్యంతో యక్షగానం వంటి నాటకాలు 
వ్రాసినా మహారాష్ట్రల హయాంలో మంచి. ఉదాత్తమైన దేశీయ రూపకాలు 
వెలువడకపోలేదు. అక్కయ్యకవి అనే ప్రొడుడు గోపికా వస్తాపహరణాన్నే బాలకవి 
సుబ్బన్న కన్నా హుందాగా వ్రాశాడు. దాని పేరు ' శ్రీకృష్ణలీలావిలాసం'. ఇతడు ఏ 
ఊరివాడో, ఏనాటివాడో తెలియదు గాని ఇతని తాతపేరు రామయ్య; తండ్రి పేరు 
తిమ్మయ్య. ఈయన దండనాథుడు. తన తండ్రి ఏ రాజుదగ్గిర సేనానో అక్కయ్య చెప్పలేదు 
తన గురించి కూడా ఇంతకన్నా చెప్పుకోలేదు. ఇతడు వ్రాసిన రెండు దృశ్యకావ్యాలలో 
ఒకటి భాగవత గాథ, రెండోది భారత కథ. తిక్కనగారి పద్యాలను దరువులకింద 
మార్చాడు. కొన్ని వృత్తాలను సులభ్లైలిలోనికి అనువదించాడు. ఉదాహరణకు, 
కీచకుని బారినుండి తప్పించుకొనడానికి ద్రౌపది విరటుని కొలువులోనికీ 
పరుగెత్తుతుంది. తన భార్యను పరపురుషుడు అవమానం చేస్తున్నప్పుడు ఖీముడు 
సహించలేకపోయాడు. కీచకుణ్ణి చంపడానికి ఒక చెట్టు పెకలించాడు. అప్పుడతణ్ణీ 
వారిస్తూ ధర్మరాజు అన్యాపదేశంగా ఇలా అన్నట్టు తిక్కనగారు వ్రాశారు. 
15. అంధ్రయక్షగాన వాజ్మయం, పుట 310. 
16. యక్షగానములు (తంజావూరు) - సంపుటి ౩. 


924 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వలలుం డెక్కడ జూచె దొండెడ నసీవ్యక్షా్మాజముల్‌ పుట్టవే 

ఫలితంబై పరశాఖ లొప్ప గననల్బ ప్రీతి సంధించుచున్‌ 

విలసచ్చాయ నుపాగ్రితప్రతతికిన్‌ విశ్రాంతి గావింపగా 

గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపగా నేటికిన్‌? (వరాట. 2-136) 


ఈ పద్యాన్ని అక్కయ్య ఎంత సింపుల్‌గా గీతపద్యంలోకి మార్చాడో చూడండి. 


వలల నీదృష్టి ఎక్కడ నిలచె నిపుడు - ఫలమహీరుహ మదిగాకనిలువ నీడ 
చెట్టు మరి పుట్టదా వంటకట్టియలకు - అందులకు దానిఖండింప నర్గమగునె! 
(భీమసేన. పుటలు 245) 


ఈ విధంగానే మొత్తం విరాటపర్వంలోని తిక్కనగారి పద్యాలను అక్కయ్య 
చక్కగా పరివర్హన చేశాడు. సొంపైన యక్షగానాన్ని వ్రాశాడు. భీమసేన విజయంలో ఇలా 
తిక్కనగారిని అనుసరిస్తే శ్రీకృష్ణలీలావిలాసం అనే కావ్యంలో పోతరాజుగారిని బాగా 
జీర్ణించుకొని మనోహరంగా గోపికా వస్తాపహరణాన్ని రాస విహారాన్నీ వ్రాశాడు. 
రచించేది యక్షగానమైనా ప్రబంధోచిత వర్ణనలు చేశాడు. రచనంతా సరళంగా సాగింది. 
అక్కయ్య కృతులు రెండూ అచ్చుపడ్డాయి.ే” భాగవత కథను అక్కయ్య ప్రదర్శించడానికి 
వ్రాశాడో, చదువుకొందుకు రచించాడో తెలియదు. 


అక్కన్న: పంచకన్యా పరిణయంలో సుబ్బన్న, శ్రీకృష్ణలీలావిలాసంలో అక్కయ్య 
వ్రాసినట్టే మరొక కవికూడా కృష్ణచరి త్ర నాటక్షరూపంలో వ్రాశాడు. 'బాలకృష్ణ 
లీలావిలాసం' అనే పేరుపెట్టినా ఇందులో కవి రుక్మిణీ సత్యభామల కయ్యాన్ని 
చిత్రించాడు. ఇతని పేరు అక్కన్న, ఈయన తండ్రి పేరు నరబాద లింగోజీ. ఇంతకన్న ఇతని 
గురించిన వివరాలు తెలియదు. తిమ్మయ్యగారి అక్కయ్య తన కృష్ణవిలాసంలో 
పోతనగారి పద్యాలను అనువదించలేదుగాని లింగోజిగారి అక్కన్న మాత్రం 
అనుసరించాడు. భాగవతంలోని 'నల్లనివాడు పద్మనయనంబులవాడ్లు' అనే పద్యం 
సుప్రసిద్ధమే. దానినితడిలా మార్చి వాడుకొన్నాడు: 


నల్లని మేనివాని చిరునవ్వు ఘటించెడు మోమువాని ళో 

భిల్లెడు కాంతివాని శిఫిపింఛము చేనమరున్న వాని రా 

జిల్లెడు వేణువువాని సరసీరుహనేత్రములొప్పువాని నో 

మొల్లసుగంధులార, నవమోహనుడైన కృపాళు చూపరే। (తం.డి. 555) 


ఈ బాలకృష్ణ లీలావిలాసం అముద్రితం. దీని ప్రతి తంజావూరు గ్రంథాలయంలో ఉంది. 
రచన ఒక మోస్తరు అని విమర్శకుల భావన. 


అష్టావధానకవి: రుక్మిణీ సత్యభామల: మధ్య కయ్యం పెట్టడానికి నారదుడు 
పారిజాతం తీసుకురావడం సుప్రసిద్ధం. ఈ' కథనే లింగోజిగారీ అక్కన్న ప్రాసినటు 


17. యక్షగానములు (తంజావూరు) సంపుటి 4. ఆంధ్ర విశ్వకళా పరిషత్‌ ప్రచురణ. 
18. ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర, రెండవ భాగం, పుట 415. 


తంజావూరులో తెలుగు కవులు 925 


ఇప్పుడిప్పుడే చెప్పుకొన్నాం. ఈ సన్నివేశాన్ని శివపరంగా మార్చి ఎవరో అష్టావధాని 
చంద్రశేఖర విలాసం అనే యక్షగానం వ్రాశాడు. గంగాగౌరుల మధ్య కయ్యానికి 
నారదుడు పారిజాతం వాడుతాడు. ఈ రచన అసమగ్రం. దీని ప్రతి ఒకటి తంజావూరు 
గ్రంథాలయంలో ఉంది (తం.డి.519). ఈ యక్షగానాన్ని వ్రాసిన కవి అసలు 
చెంగల్వపురివాడని ఊహించవచ్చు. చంద్రశేఖర విలాసంలోనే చివర ఒక సురతాణి 
జక్కిణి ఉంది. బహుశా దీనిని కూడా అష్టావధానే వ్రాశాడని ఊహించవచ్చు. దీని ప్రతి 
ఒకటి విడిగా కూడా తంజావూరు గంథాలయంలో ఉంది (తం.డి. 816). అందులో 
ఇలా ఉంది. on 


చెంగల్లపురినిలయ శ్రితముని హృదయ-రంగుగా పట్టాఖిరాముని యెదుట 
సురతాణి జిక్కిణి సాంపుమీరగను- ఒరపుగా నటియింతు నొప్పుగా నిపుడు. 


చెంగల్వపురి గురించిగాని, అష్టావధాని గురించిగాని ఇతర వివరాలేం తెలియవు. 


చల్లా సూరయ్య: కేవలం శృంగార నాటకాలేకాక ఆధ్యాత్మికమైన కృతులు కూడా 
ఈ యుగంలో నాటకకర్తలు రచించారు. తంజావూరు ' జిల్లా మన్నారుగుడిలోని 
రాజగోపాలస్వామి కంకితంగా చల్లా సూరయ్య అనే కవి ఒక యక్షగాన నాటకాన్ని 
వ్రాశాడు. దానిపేరు వివేకవిజయం. కృష్ణమిశ్రుని ప్రబోధచంద్రోదయాన్ని అనుసరించి 
పరమానందయతి 'ముక్తికాంతా పరిణయం' అనే దృశ్యకావ్యాన్ని శుద్ధవేదాంత ప్రచారం 
కోసం వ్రాశాడు. అదే బాణిలో సుదీర్ణంగా ఈ వివేకవిజయాన్ని సూరయ్య వ్రాశాడు. 
అద్వైత సార్వభౌముడైన జీవేశ్చరుడు ముక్తికాంతను పెళ్లాడి అమందతరానందకందళితుడ్డై 
ఉండడం దీనిలోని సారాంశం. ' ఈ యక్షగానం అచ్చుపడింది.*ీ దీని అవతారికలో 
కవితాచమత్యృతి గాంచినవాడననీ, 'కవిశూర' అను పేరు గాంచినవాడననీ సూరయ్య 
చెప్పుకొన్నాడుగాని, ఈయనకు వేదాంత మతవాదములతో గల పరిచయం ఇతరత్రా 
కనబడలేదనే విమర్శకుల మాటలు నిజమే..* చమత్కారం ఆనాడు సానివాడలలో తప్ప 
సన్యాసులసత్రంలో కనబడేది కాదు. 


ముద్దుపళని: తంజావూరులో నాగవాసంలో తంజనాయకి అనే వేశ్య ఉండేది. 
ఆమె వీణ "అద్భుతంగా వాయింబేది. ఠీవిగా నటించేది. కమ్మగా పాడేది. పన్నీరు 
జల్లుతున్నట్టు సభలో కమ్మగా మాట్లాడేది. ఆమెను చాలామంది 'దొరాదొరలు' ఎన్నిక 
చేశారు. ఈ విద్యాసుందరికి పిల్లలను పెంచుకోవాలనే కోరిక పుట్టింది. ఆ ఊళ్ళోనే 
అయ్యావయ్య అనే ఒక సామాన్యుడున్నాడు. అతనికొక కూతురూ, ఒక కొడుకూ 
పుట్టారు. వాళ్ళని తంజనాయకి పెంచుకొంది. అమ్మాయి పేరు కూడా తంజనాయకే. 
అబ్బాయి పేరు మాత్రం ముత్యాలు. 

చిన్న తంజనాయకి కూడా నెరజాణ అయింది. కవులు మెచ్చగా, ఒయ్యారం 
హెచ్చగా సకలవిద్యా ప్రవీణ అయింది. వృత్తి చేసుకుంటూ ఒక కూతురిని కూడా కన్నది. 


19. యక్షగానములు - తంజావూరు, సంపుటి 4. 
20. ఆంధ్ర యక్షగాన వాజ్మయ చరిత్ర, రెండవ భాగం, పుట 275. 


926 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఆ పిల్ల పేరు రామామణీ. ఆమె కూడా అమ్మమ్మలాగ, తల్లిలాగ తంజావూరులో 
గణుతికెక్కింది. ఎంత ఆర్థించిందో అంతకు రెట్టింపు పుణ్యకార్యాలు చేసేది. తన పేర 
రామాంబాపురం అనే అగ్రహారం దానమిచ్చింది. నివ ప్రతిష్టలు చేయించింది. 
నిత్యాన్నదానానికి సత్రాలు పెట్టించింది. ఈ రామామణికి ఎంత పేరుప్రతిష్టలు వచ్చాయో 
ఈమె మేనమామ కూతురికి కతు అంత కీర్టీ లభించింది. 

చిన్న తంజనాయకి సోదరుడు ముత్యాలు హాయిగా పెళ్లి చేసుకొని ఏడుగురు . 
సంతానాన్ని పొందాడు. అందులో ముగ్గురు ఆడఫిల్లలు. ఈ ముత్యాలు సుబ్రహ్మణ్యస్వామి 
భత్తుడు. కొడుకులకు వేలాయుధం, కుమారస్వామి అని పేర్లు పెట్టుకున్నాడు. దక్షిణాదిని 
“పళని అనే క్షేత్రంలో కుమారస్వామి ఆలయం సుప్రసిద్ధరి 'ముతళాలు తన పెద్ద కూతురికి 
అ క్షేత్రం పేరే పళని అని పెట్టాడు. పిల్లల పేరు ముందు “ముద్దు అనే ఆప్యాయపదం పెట్టడం 
దక్షిణాదిని సర్వసామాన్యం. అందుచేత ముత్యాలు పెద్దకూతురిని ముద్దుపళని అని 
అందరూ పిలిచేవారు. 
. యౌవనం వచ్చేలోగా ముద్దుపళని సాహిత్యవిద్యావిశారద అయింది. లలిత 
కళలలో ఆరతీరింది. ఆమె ఈడేరగానే 'దొరాదొరలు' ఎగబడ్డారు; పొగిడారు. ఆమె 
గడితేరింది. విటులేకాక విద్వాంసులు కూడా ఆమె ఇంట మసలేవారు: వాళ్లకామె 
సత్కారాలు చేసింది. తాను కవిత్వం. చెప్పడమేకాక కృతులు అంకితం పుచ్చుకుంది. ఆమె 
అరం నరదాను, .ఆటపాటలు పట్టపురాజు ప్రతాపసింహుడు విన్నాడు. ఆమెను 
కైదరించాడు. సంగీతసాహిత్య భరతశాస్రాలవంటి విద్యలలో పారంగతురాలైన 
ముద్దుపళనికి తగిన సత్కారాలు చేశాడు. ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. 


రాజు మెచ్చిన రంభగా, రసికురాలుగా, విద్వాంసులు ఆశ్రయించే విశారదగా 
ఖ్రీవించే ముద్దుపళని చాలా భక్తురాలు. తిరుమల తాతాచార్యుల వంశంలోని 
శ్రాఘవాచార్యులామె గురువు. చిన్నకృష్ణుడంటే ఆమెకు మక్కువేగాని రాముడంటే 
గురిలేకపోలేదు. ఆమె ఇతరులచేత రామకోటి వ్రాయించి, తాను స్వయంగా ఒక 
గవసత్తరమైన కావ్యం వ్రాసి చిన్నికృష్ణునికి అంకితం ఇచ్చింది. ముద్దుపళని వ్రాసిన 
కావ్యం పేరు రాధికాసాంత్వనం. దీనికి ఇళాదేవీయం అనే మరో పేరు' కూడా కరప రాధ 
కృష్ణుని మేనత్త. ఇళ మేనమామ కూతురు. ఈ ఇద్దరు అందకత్తిలూ ఆదిలో ఎంత 
సఖ్యంగా ఉండేవారో చివరకు అంతటి విరోధులయ్యారు. ఇళమీద ఏదో విధిలేక 
శుక్కువ చూపిన కృష్ణునిమీద రాధ అలిగింది. ఆ అలుకను తీర్చి సముదాయించడమే ఈ 
కావ్యంలోని వస్తువు. 
. ఇతివృత్తం ఇంత చిన్నదైనా దీనినే ముద్దుపళని విపులంగా విస్తరించింది. నాలుగు 
ముక్కలలో 'చెప్పుకొనే కథను నాలుగాశ్వాసాలుగా పెంచింది. 585 గద్భపద్యాలు 
వ్రాసింది. ఇందులో కొన్ని పద్యాలు కథ పెంచడానికి వ్రాసినవే తప్ప కల్పనలు 
నీండుకున్నవి. ఆ కాలంలోని అన్ని ప్రబంధాలలో కనిపించే అంగాంగవర్ణనలు 
వియోగవిరహాలలో మన్మథుజ్ణి సపరివారంగా తిట్టే రొటీనుపద్యాలవంటివి" ఒక 
నూటేఖైదాకా తీసేస్తే ఈ కావ్యం వన్నాకేం.లోపం కాకు సరికదా బాగా మెరుస్తుంది. 


తంజావూరులో తెలుగు కవులు 927 


వాస్తవానికి ముద్దుపళని కావ్యంలో గొప్ప కవిత్వ ధోరణులుగాని, విశీష 
చమత్కారాలుగాని చదువరులకు కనబడవు. అయితే సమకాలిక కవుల పాండిత్య 
పాటవాలు ఈమెలో లేనట్టే వాళ్ల లోపాలు కూడా లేవు. శేషం వెంకటపతిలాగ 
అక్కడక్కడ సంప్రదాయాభ్యాసం ప్రదర్శించుకున్నా ముద్దుపళని ఎక్కడా సముఖం 
వెంకటకృష్ణప్పలాగా శబాడంబర నైపుణ్యం చూపించదు. కనుపర్తి అబ్బయ్య, కూచిమంచి 
తిమ్మన్న మొదలైనవాళ్లలాగా పిల్లవసుచరిత్ర వ్రాయాలనే తాపత్రయం ఈమెలో ఎప్పుడూ 
లేదు. గాలి ఓబయ్యలాగా ఇనుపగుగ్గెళ్లు సాతాళించదు. గింజలు లేని తియ్య ద్రాక్షరసం 
అందిస్తుంది. ఈ యుగంలోని ఉత్తమ రచయితల లోపాలు లేనట్టి ఉత్తమ రచయితల 
సుగుణాలు కొన్నే ముద్దపళనిలో ఉన్నాయి. వెలిదండ్ల వెంకటపతిలాగ సంభాషణల 
ద్వారా పాత్రల మానసిక చిత్రణ చేస్తుందేగాని మధ్యలో తాను జొరబడదు. అనవసరపు 
వ్యాఖ్యానాలు చెయ్యదు. తనకు తెలిసిన విషయాలు మనకు తెలియని విధంగా ఊహీంచి 
అందరికీ తెలిసే భాషలో చెప్తుంది. 


ముద్దుపళనికంటి ముందే ఈ యుగంలో వెలిదండ్ల వెంకటపతి రాధామాధవుల 
శృంగారాన్ని చక్కని కావ్యంగా వ్రాశాడు. దానికతడు సాంత్వనం అనే పేరు కలుపలేదు. 
“రాధామాధవ సంవాదం” అన్నాడు. అతడార్కాటు సుబాకవి. ముద్దుపళనికి చాలాచోట్ల 
వెలిదండ్ల వెంకటపతి మార్గదర్శకుడయ్యాడు (అతనికి ధరణిదేవుల రామయ్య ఒరవళ్లు 
పెట్టాడు). వెలిదండ్ల వెంకటపతి ఎక్కువగా సామెతలు వాడినట్లు ముద్దుపళని కూడా 
జాతీయాలు ఇంపుగా వాడింది. 


చందమామలాంటి చక్కని కావ్యం వ్రాసిన ముద్దుపళనిలో కూడా 
పరిశోధకులొక మచ్చ చూశారు. ఈమెకు ఒక తరం ముందున్న సముఖం వెంకటకృష్ణప్ప 
ఒక రాధికా సాంత్వనం వాశాడట. అందులో 126 గద్భపద్యాలున్నాయి. అది ఏకాశ్వాస 
చాటు ప్రబంధం. రెండుసార్లు ఇది అచ్చుపడింది. బందరు శృంగార కావ్య గ్రంథమండలి 
వారు సముఖం వెంకటకృష్ణప్పు వ్రాసిన "అహల్యా సంక్రందనం' అనుబంధంగా 
1938లోనే ఈ ఏకాశ్వాసాన్ని వేశారు. ఆ తర్వాత యస్వీ జోగారావుగారి పరిష్కరణతో 
ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు 1953లో ప్రచురించారు. . 

ఇందులోని చాలా పద్యాలు ముద్దుపళని కావ్యంలో వివిధ ఆశ్వాసాలలో 
కనబడుతున్నాయి. సముఖంవారి చిన్న కావ్యంలోని చాలా పద్యాలు యథాతథంగా 
ముద్దుపళని ప్రబంధంలో ఉన్నప్పటికీ అది గ్రంథచౌర్యం కాదనీ, ఆమె ప్రత్యేశతకు భంగం 
లేదనీ పరిశోధకుల అభిప్రాయం.*22 అయితే సముఖం వెంకటకృష్ణప్ప నిజంగా ఒక 
రాధికాసాంత్వ్సనం వ్రాశాడా అన్నది ప్రశ్న, దీనికి మా గురువుగారు మల్లాది రామకృష్ణ 
శాస్త్రిగారు ఇలా సమాధానం యిచ్చారు.?ో | 


21. రాధికాసాంత్సనం - సముఖం రచన, ఆంధ్ర సాహిత్య పరిషత్‌ ప్రచురణ, పీరీక - 
యస్వీ జోగారావుగారు, పుట [౫ 

22. దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం - నిడుదవోలు వెంకటరావుగారు, పుట 355. 

23. అహల్యా సంక్రందనం, శృంగార కావ్య గ్రంథమండలి, పీరిక 19. 


928 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


““...ఎవరో  చిలిపితనానికి వెంకటకృష్ణప్ప నాయకునికి అనవసరఖ్యాతి, 
ముద్దుపళనికి అపఖ్యాతి కలిగించడానికి చేసిన పని అనిపిస్తుందేగాని రెండు కావ్యాలూ 
పరిశీలనగా చదివితి ఒకరు సంగ్రహంగా కూర్చినదానికీ మరొకరు వెనుకా ముందూ 
అదుకులు వేసి గ్రంథమంతా కేవల స్వకపోల కల్పితమనే ప్రతిష్ట కలిగించుకునేందుకు 
ప్రయత్నించారు అని సూచనగా అయినా కనబడకపోవడమే కాకుండా స్పష్టంగా 
ఈ విషయంలో ముద్దుపళనెకి అన్యాయం జరిగిందని తిలుస్తుంది.'' 


ఈ అన్యాయం చేసినవాళ్లు ఎవరు? ఇది పరిశోధన వల్ల బయట పెడుతున్నాను. 
ముద్దుపళని కాలంలోనే తంటానూళు నాగవాసంలో. eer రంగశాయి అనే 
వారకాంత ఉంది. ఆమె కుమార్తె పేరు అమ్మి. ఈమెకు ఆ ఊళోనే ఉండే వెంకటసామి 
నాయుడు అనే కవి రాధికాసాంత్వనం స్వహస్త లిఖితంగా వ్రాసిపెట్టి ఇచ్చాడు. ఇతడు 
ఇచ్చిన ప్రతిలో సముఖం వెంకటకృష్ణయ్య గద్య కనబడుతుంది. ఈ అమ్మికి బహుశా 
ముద్దుపళని అంటే కిట్టకపోవచ్చు. ఆమెను తృష్తిపరచడానికి వెంకటస్వామి ఈ అన్యాయం 
చేసి ఉండవచ్చు. అయితే బాగూరు అమ్మి, వెంకటస్వామి ఎప్పటివాళ్లు? ముద్దుపళనికి 
ఎంతటి దగ్గర కాలంవాళ్లు? ఆమ్‌ రాధికాసాంత్వనం రచించాకనే ఈ అన్యాయం 
జరిగిందనడానికి సాక్ష్యం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబులు సులభంగానే దొరుకుతాయి. 
ముద్దుపళని ప్రతాపసింహుని మన్ననలు బడసింది. అతడు క్రీ.శ. 1739-1763 మధ్య 
తంజావూరు పాలించాడు. ముద్దుపళని ఆ కాలంలోనే కావ్యం వ్రాసింది. వెంకటస్వామి 
స్వహస్తలిఖీతంగా వ్రాసిన ప్రతి ఎప్పటిదో తెలుసుకోడానికి ఆస్కారం ఉంది.. దానిని 
కీలకనామసంవత్సర మార్గశిర బహుళ పక్షీ శుక్రవారంనాడు వ్రాశాడు. కీలక 
క్రీ.శ. 1728లో తొలిసారి, 1788లో ఒకసారి వచ్చింది. ఇందులో 1728 నాటి కీలకలో 
మార్గశిర బహుళ షష్టి శుక్రవారం నాడు రాలేదు. అది బుధవారం. క్రీ.శ. 1788లోనూ 
శుక్రవారం రాలేదు. 'గురువారమైంది. ఈ రెండు సంవత్సరాలలో క్రీ.శ. 1788 ఒక్కటే 
ప్రతిలేఖన కీలకమని నిర్ణయించడానికి ఆస్కారం ఉంది. వెంకటస్వామి పౌరబడి 
గురువారానికి బదులు శుక్రవారమని వ్రాసి ఉండవచ్చు. 


వెంకటస్వామి లిఖించిన చాటు ప్రబంధంలో ఇళ అనే పేరు బదులు సత్య అనే పీ 
వస్తుంది. ముద్దుపళని కావ్యంలోని పద్యాలనే తీసుకొని వెంకటస్వామి సత్య అనే వ 
మార్చాడని రుజువు చేయవచ్చు. చిలుక రాయబారానికి వెళ్లి వచ్చాక ముద్దుపళని 
కావ్యంలో ఇలా అంటుంది. 


చూపులోపల నొక వింత చూపు తళకు నడుపులోపల నొక వింత నడుపు చెళుకు 
నుండు నునికికి నొక వింత నుండు కులుకు వచ్చెగదవమ్మ మన ఇళావనిత కిపుడు. 
(రాధికా. 3-17) 
ఈ పద్యం సముఖం గద్యప్రతిలో ఇలా ఉంది: 
చూపులోపల నొక వింత చూపు తళుకు నీడుపులందుల నొక వింత నడుపుబెళుకు 
యుండుయునికిని నొకవింత నుండు కులుకు వచ్చెగదవమ్మ సత్యభామకును నేడు. 
(సముఖం. నెం. 52) 


తంజావూరులో తెలుగు కవులు 929 


ఈ పద్యం కూటకరణమని నాలుగవ పాదమే చెప్తోంది. వెంకటస్వామి చేసిన 
మార్చువల్ల “వకారి 'మ'కార యతిమైత్రి తెలుగు లాక్షణికులు అంగీకరించరు. 
బిందుపూర్వక వకారానికే మకారమందు యతి చెల్లుతుంది.?* ఈ యతిభంగంవల్ల దొంగ 
కన్నలో దొరికిపోతున్నాడు. ఇంతకన్నా ప్రత్యక్ష తార్కాణం ఇంకో పద్యంలో 
కనబడుతుంది. తన శిష్యురాలే తనకు ఎదురు తిరిగినప్పుడు ముద్దుపళని కావ్యంలో రాధ 
ఇలా మండిపడింది: 


మరచెనో నాచేతి మణితంబులన్నియు, బలుక నేర్చిన నాటి పంజరింపు 

తెలియదో నాచేతి దేశ్వంపుగుజరాతి, విత మెరింగిననాటి వేడికోళ్ళు 

ఎంచదో నాచేత నిలజంత్రగా త్రంబులభ్యసించిననాటియణుకువెల్ల 

వేడదో నాచేత వెడవిల్తు శాస్త్రంబు, లెరుగబూనిననాటి తిరుగుమరుగు 

గణనసేయదొ మరుసాము గమనములకు 

దాను నాచేతబడిన బెత్తంపు పెట్లు 

పరులు గని కిరి నవ్వ దబ్బరమురారి 

లాలనకె పొంగి ఇప్పు డిళాలతాంగి. (రాధికా. ౩-7) 
ఈ పద్యం ఆద్యంతం ఇళకే వర్తిస్తుంది. ఇందులో ఇళ అన్న పేరు తీసేసి సత్యని 
యిరికించడమేకాక కృష్ణుని పేరు కూడా వెంకటస్వామి తగిలించాడు. పద్యాన్ని ఎలా 
మార్చాడో చూడండి? 


మరచెనో నాచేత మణితోక్తులన్నియు బలుకనేర్చిన నాటి పల్కరింపు 
ఎంచడో నాచేత నెలజంత్రగాత్రంబుల భ్యసించిననాటి యనుసరింపు 
తలచడో నాచేత తగు దేశ్శగుజరాతి విత మెరింగిననాటి వేడికోళ్లు 
. వీడెనో నాచేత వెడవిల్తుశాస్త్రంబు, తెలియబూనిననాటి తెరపుమరపు 
గణనసీయడొమరుసాము గమనములకు 
దాను నాచేత బడిన బెత్తంపుపెట్లు 
పరులుగని కేరి నవ్వ దబ్బర మురారి 
మాయలకెపాంగె సత్యభామాలతాంగి (సముఖం. 36) 


ఈ మార్చు పద్యంలోని ఎత్తుగీతిలోని మొదటి రెండు పాదాలదాకా కర్త కృష్ణుడు. చివర 
సత్యప్రసక్తి రావడం వెంకటస్వామిలాంటివాడు తేవాలేగాని సముఖం వెంకటకృష్ణప్ప 
లాంటి ప్రొఢడుడు చేసే పని కాదు. అతడు శిల్ప సౌందర్యం చెడకొట్టలేని మంచికవి. 
ఇంతకూ దేశి గుజరాతీ నాట్యాలు ఆడవారు చేసేవి. రాధ ఇళకు నేర్పాలేగాని కృష్ణుడు 
నేర్చుకోవలసినవి కావు. ముద్దుపళని ఈ పద్యం ప్రథమాశ్వాసంలోనే ఒక పునాది 
వేసింది. రాధ ఇళకు విద్యాబుద్దులు ఎలా నేర్చిందో వివరించింది. 

పాడించు నొకవేళ బహుదేశ్యరాగము, ల్సాగించు నొకవేళ జంత్రవాద్య 

మెరిగించు నొకవేళ భరతశాన్త ప్రాఢీ బట్టించు నొకవేళ భావరసము 
24. ఆనందరంగరాట్బందం, ౩-186 నుండి ౩-192 దాకా మకార యతి గురించి ఉంది. 


930 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నెగడించు నొకవేళ నెరి కావ్యసంగతు ల్లనుపించు నొకవేళ కవనరీతి' 

బోధించు నొకవేళ బూవిల్తుశాస్తంబు జదివించు నొకవేళ శయ్యలోలి 
నూరిపోయునొ కమరొకవేళ నారజంబు 

వచ్చెననిపించు నొకవేళ వాద్యవిధము 

నెపుడు చూచునొ యిది శౌరి నెనయ ననుచు 

దయనపుడు పొంగి యిళకు రాధాలతాంగి. (రాధికా. 1-60) 


ప్రథమాశ్వాసంలోనే ఇలా ఇళకు నూరిపోసిందని చెప్పిన ముద్దుపళనే 'మరచెనో' 
అన్ను సీసపద్యం రచించడానికి ఆస్కారం ఉంటుంది. ఆమె పద్యంలో సాంతం ఒకే కర్ణ 
కనబడుతుంది. ఆమె పద్యమే అర్థవంతం. ఇదొక్కటే వెంకటస్వామి చేసిన కూటకరణాన్ని 
రుజువుచేస్తుంది. 


విపులమైన దృష్టాంతాలవల్ల ముద్దుపళనికి జరిగిన అన్యాయాన్ని నిరూపించవచ్చు. 
వెంకటస్వామి వ్రాసిన ప్రతిలో ఆఖరు నాలుగు గద్యపద్యాలే సముఖం వెంకట కృష్ణప్ప ' 
నాయకునివి. అహల్యా సంక్రందనంలో ఇంద్రుడు అహల్య కాళ్లమీద పడడం, ఆమె 
లేవనెత్తడం, ఇద్దరూ కీడించడం మొదలైనవి వర్ణిస్తూ వెంకటకృష్ణప్ప చెప్పిన. 
గద్యపద్యాలను వెంకటస్వామి చివర కాపీ చేశాడు. ఈ పుంజీడు గద్యపద్యాల పుణ్యమా 
అని గద్య సముఖం వారికి గట్టాడు. ముద్దుపళనికి లేని గ్రంథచౌర్య దోషం తెచ్చిపెట్టాడు. 

అయితీ ముద్దుపళని పూర్వులను, సమకాలికులను అనుసరించకపోలేదు. వెలిదండ్ల 
వెంకటపతిని శేషం వెంకటపతిని అక్కడక్కడ అనుసరించింది. అయితీ తనకు పది 
పదిహేను సంవత్సరాల ముందున్న కవిగ్రంథం నుంచి ఆరు డజన్ల గద్యపద్యాలను 
యథాతథంగా సంగ్రహించవలసినంత సాహిత్య దరిద్రం అమెకు పట్టలేదు. పసందుగా 
ప్రథమాశ్వాసం రచించిన జాణ దిగజారలేదు. 


ముద్దుపళనికి లేని కళంకం వెంకటస్వామి తెచ్చిపెడితే అక్కరలేని కీర్తిని ఆధునికులు : 
కట్టిపెట్టారు. తమిళంలో చూడీికుడుత్తనాంచారు గ్రాసిన “తిరుప్పావై పాశురాలలో కొన్ని 
ఈమె సపష్తపదులనే పేరుతో ఆంధ్రీకరించిందని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు భ్రమపడ్డారు. 
శ్రీనివాసాచార్యులనే సురపురం కవి ద్రావిడ పాశురాలను అనువదించాడు. అతడు వైష్ణవ 
గురువు. మొదటి పాశురంలో ఇలా ఉంది: 

శ్రీనివాసగురువు విష్ణుచిత్తుకూర్మి ముద్దుపట్టి 

పూని చేయ ద్రవిడపాటలోని భావము 

చెలగి తెలియగాను నాదు జిహ్వ కొనను నిలచి ఇటుల 

పలికి తిరుప్పావు సప్తపదిపరంబుగా 
ఈ పాటలోని 'ముద్దుపట్టి అనే మాట బహుశా ముద్దుపళని అని ఉండవచ్చునని 
వేటూరివారు భావించారు. “శ్రీనివాసగురుని తలచి చిత్తమునను ముద్దుపళని' అని 
మార్చారు. ఆమె పది పాశురాలనే తెనిగించిందని మిగతా 20 పూరించారు. ఈ తొలి పది 
అనువదించినది శ్రీనివాసాచార్యులుగారని బులుసు వెంకటరమణయ్యగారు సప్రమాణంగా 


ఆర్కాటు సుబా కవులు 931 


నిరూపించారు.2! ప్రాచీన లిఖిత గ్రంథాలయంలోని సప్తపదులకు ఒక వ్రాతప్రతిలో 
(2.220 ముద్దుపట్టి అని అక్షరాలు ఉండేచోట శైథిల్యాలను పూరించడంలో వేటూరివారు 
పౌరపడ్డారుగాని మిగతా పాశురాల అనువాదం చక్కగా చేశారు. 

ప్రాచ్య లిఖిత (గ్రంథాలయంలో రాధికాసాంత్వనానికి ఏడు ప్రతులున్నాయి (౨.707 
నుండి 718 దాకా). వీటినేకాక, దేశంలో ఇంకా దొరికితే ప్రతులు ఏమైనా ఉంటే వాటిని 
సంప్రదించి ఒక అధికారి ప్రతి తయారు చేయడం అవసరం.. గుజిలీ పుస్తకాలలో మధ్య 
మధ్య కొన్ని పద్యాలు కూడా లేవని, మరికొన్ని చోట్ల పద్యాల చరణాలే వావిళ్లవారు 
అచ్చు వేశారు. వెంకటస్వామి లిఖించిన ప్రతిలో కొన్ని అదనపు పద్యాలు ఉన్నాయి. అవి 
కూడా ముద్దుపళని రచనలే కావచ్చు. అధికారిక ప్రతి తయారు చేసినప్పుడు వీటి ఉనికి 
కూడా బయటపడవచ్చు. 


_ రాధీకా సాంత్వనం తంజావూరులో వెలువడిన శృంగార కావ్యాలలో 
కట్టకడపటిదని కొందరు భావిస్తారు. అయితే చదివినకొద్దీ చవులూరించే కావ్యాలలో ఇది 
మొట్టమొదటిదే. అది శృంగారరసరాజ్యానికి రాజధాని. 


మహారాష్ట్ర రాజుల కాలంలో తంజావూరు తెలుగు సాహిత్యానికీ ప్రత్యేక కేంద్రం 
కాకపోయినా చెప్పుకోదగ్గ కార్యానా! 


ఆర్కాటు సుబా కవులు 


'సప్ప మహర్షులలో ఆరుగురు పూర్వం ఒక అడవిలో తపస్సు చేశారట (ఏడో ఆయన 
ఎందుకు చేయలేదో తెలియదు). వాళ్లు తపస్సు చేసిన ఆడవి అరవదేశంలో ఉంది. పాత 
తెలుగులోనూ, తమిళంలోనూ అడవిని 'కాడు' అంటారు. ఆరుగురు బుషులు తపస్సు 
చేసిన అడవిని పూర్వులు “ఆరుకాడు' అని పిలిచేవారు. అదే ఆర్కాడుగా మారి 
ఆర్కాటుగా తెల్లదొరల నోళ్లలో పడింది. ఈ పేరునే “షడారణ్యం' అని సంస్కృతీక 
రించారు. అరవ పేరుతో చెల్లుతున్న ఈ తెలుగు రాజ్యాన్ని ఈ యుగంలో 
మహమ్మదీయుల నవాబుల పాలించేవారు. 

ఈ సుబాలోనే చెంగల్పట్టు, ఉత్తరార్కాడు, దక్షిణార్కాడు జిల్లాలు నేటి చిత్తూరు 
నెల్లూరు జిల్లాలలో కొన్ని భాగాలు ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే 'గుండ్లకమ్మకు' 
దక్షిణాన ఉన్న పరగణాలన్నీ ఈ సుబాలోనివే అని చెప్పాలి. క్రీశ. 1698లో 
దావూదుఖాను ఈ పరగణాలకు ఫొజుదారు అయ్యాడు. అప్పుడు చెంబికోటే ఈ సీమకు 
ముఖ్య పట్టణం. క్రీ.శ 1712 తరువాత సాదతుల్లాఖాను నవాబు అయ్యాడు. చెంజినుండి 
ఆర్కాడుకోటకు రాజధాని మారింది. దక్కను రాజకీయాలలో ఆర్కాడు సుబా చాలా 

ప్రముఖ పాత్ర వహించింది. ఆర్కాడు నవాబుల యుద్దాలలో ఆనాటి స్థానిక 
రాజులందరూ ఏదో ఒకవిధంగా పాలొన్నారు. 

ఈ సుబాలోనే పూర్వం చంద్రగిరి రాజ్యం ఉండేది. మట్లవారు, దామెర్లవారు, 
వెలుగోటివారు అమరనాయకులై కీర్తిప్రతిష్టలు ఆర్జించారు. ఈ యుగంలో కాళహస్తి, 


25. సప్తపదులు, వ్యాసం, భారతి, మార్చి 1 


932 . సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కార్వేటినగరం. వెంకటగిరి మొదలైన సంస్థానాధీశ్చరులు యథాశక్తి సాహిత్యసేవ చేశారు. 
కాళహస్తి సంస్థానం దామెర్లవారిది. ఈ వీరులను ఆశ్రయించుకొని చాలామంది భట్రాజులు 
(బతికేవారు. ఈ సుబాలోని ప్రముఖ నాయకులంతా ఆనాడు ఫ్రెంచి దొరల సహాయం 
కోసం పుదుచ్చేరిలో మకాం వేసేవారు. అక్కడ మొదలియారుగా దుబాసీగా ఉండే 
వెళంబూరు ఆఅనందరంగప్పుగారి కొలువుకూటాన్ని ఒక కవి ఇలా వర్ణించాడు: 


సరసరాజా రామచంట్రరాయా గణి జాకోటినింబాళు జనవరుండు 

ధైర్యవంతుడు సులతార్‌ జనింబాళును మాధవరావు దామెర్లవారు 

మట్లవారును హనుమంతరావు బరీకివేంకటరావు కపీలజంగు 

నలరామరాజేంద్రు డేచభూపాలుండు మగరాలవారును మాకరాజు 

వారు తక్కిన పాళయప్పట్లదొరలు 

ప్రబలుమోకో జీపంతులు . రామదాస 

పండితార్యులు మొదలైన ప్రభువులెల్ల 

వేడ్క వచ్చిరి శ్రీరంగవిభునిసభకు. (ఆనందరంగరాట్బందము, పీ. 114) 


ఈ పద్యంలో పేర్కొన్న చాలామంది ప్రముఖులు ఆనాడు తెలుగు - సాహిత్యాన్ని 
పోషించారు. ఈ పద్యానికి నాయకుడైన ఆనందరంగప్పు తమిళుడేగాని తెలుగు పుస్తకాలు . 
అంకితం పుచ్చుకొన్నాడు. ఇచ్చిన కవిపేరు కస్తూరి రంగయ్య. ఇంటిపేరు కస్తూరివారు 
కాదు; వెచ్చావారు. అయినా ఇతని కవిత్వం కూడా పరిమళించింది. 


వెచ్చా కస్తూరిరంగయ్య : ఈయన పుట్టినది తిరుచునాపల్లి; పెరిగినది ఎక్కడోగాని 
శ. 1746 నాటికీయన పుదుచ్చేరిలో అనందరంగప్పుగారి ఆశ్రయం సంపాదించాడు. 
చ మొదలియారుగా వర్తకవ్యాపారాలు చేస్తూ చెంగల్చట్టు జాగీరు సంపాదించిన 
- ఆనందరంగప్పగారి మీద ఈ కవి శృంగారపదాలు వ్రాస్తే తిరుచినాపల్లి నుంగపతయ్య 
వాటిని స్వారపరచాడు. ఎవరో వారకాంతలు ఆ పదాలు బహిరంగసభలో 
ఆభినయించారు." ఆనందరంగప్పగారి పట్టపుకవిగా ఉంటూ కస్తూరి రంగయ్య ఒక 
లక్షణ[గ్రంథం. వ్రాశాడు. దానికతడు లక్షణ చూడామణి అని పేరు పెట్టాడుగాని కృతి భర్త 
పేరుతో *'ఆనందరంగరాట్బ్పందం' అని అది ప్రసిదమైంది. తనకు పూర్వం ఉన్న పది 
ఛందో గ్రంథాలూ, ప. క న. వ. వ. 
ప్రకరణాలు అన్నీ క్రోడీకరించి నాలుగాశ్వాసాల గ్రంథాన్ని వ్రాశాడు. ఇది సాహిత్య 
పరిశోధకులకు చాలా ఉపయోగపడే గ్రంథం. 


లక్షణగ్రంథాన్ని బ్రాశాక కస్తూరి రంగయ్య 'సాంబనిఘంటువు' రచించాడు. 
జల్లిపదాలూ, వ్యర్థపదాలూ లేకుండా నడక కుంటకుండా ఒక సీసశతకంలో ఈ 
నిఘంటువు వ్రాయాలని అతడు ప్రతిజ్ఞ చేశాడు. 95 పద్యాలు వ్రొశాక ఇలా ఆశించాడు. 
నిస్తులలక్షణకవియగు- కస్తూరీరంగకవిఘటియించిన యా 
సి స్తగు నాంధ్రనిఘంటు ప్ర-శస్తంబై వెలయుగాక జగతిని సాంబా. (నెం. 96)' 


1. ఆనందరంగపిళ్లై డైరీలు, సంపుటి 2, పుట 238. 


ఆర్కాటు సుబా కవులు 933 


నిజానికీ ఛందోనిఘంటు (గ్రంథాలకు వచ్చిన హస్తి ఇతడు రచించిన కృష్ణార్జున సంవాదం 
అనే పద్యకావ్యానికి రాలేదు. దానిని కస్తూరి రంగయ్య ఎప్పుడు రచించాడో 
తెలియదుగాని సింగరాజుగారి రామరాజుకు అంకితం ఇచ్చాడు. ఇది అయిదాశ్వాసాల 
కావ్యం. అముద్రితం. దీనికి రెండు ప్రతులు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉన్నాయి 
(0.478, 479). గయోపాఖ్యానమే ఇందులో కవి కథనం చేశాడు. ఆనందరంగప్ప గారి 
కొలువులో కొన్నాళ్లు ఉండి కస్తూరీ రంగయ్య రామరాజును ఆశ్రయించి కృష్ణార్జున 
సంవాదం అంకితం ఇచ్చాడు. ఆ తరువాత తురయూరు రెడ్డదగ్గిర వకీలుగా ఉండేవాడు.* 
తరువాత పద్మనాయకుల పోషణలో ఉన్నట్టుంది. కస్తూరిరంగయ్య 'పద్మనాయక 
చరిత్ర'ను వ్రాసినట్టు కొందరు భావిస్తున్నారు.3 

కస్తూరి రంగయ్య ఎన్నాళ్లు జీవించాడో తెలియదు. ఇతని శిష్యుడు ఆలూరు 
కుప్పన్న ఆంధ్ర కాళిదాసు అనే వీరుదు పొందాడు. తంజావూరులో క్రీ.శ. 1765 నుండి 
పాలించిన ఇమ్మడి తుళజాజీ పాలనలో ప్రసిద్ధుడయ్యాడు. గురువు కస్తూరి రంగయ్య 
పుదుచ్చేరి వదిలాక ఎక్కడ స్థిరపడ్డాడో తెలియదు, పుదుచ్చేరి తరువాత ఆర్మాడు 
సుబాలో చెప్పుకోదగ్గ రాజకీయ కేంద్రాలు చెన్నపట్టణం, పులికాటులు. పులికాటుకే 
ప్రశయకావేరి అని తొలిపేరు ఉంది. 

వెలిదండ్ల వెంకటపతి : ఆ పట్టణంలో మగదలవారిదే కలవారి లోగిలి. మగదల 
కృష్ణయ్య డచ్చివాళ్ల దుబాసీగా ప్రసిద్ధుడయ్యాడు. కవిపండితులను పోషించాడు. ఇతనికే 
ధరణిదేవుల రామయ్య దశావతార చరిత్ర వ్రాసీ అంకితం ఇచ్చాడు. ఈ మగదల 
కృష్టయ్యగారికి అంఎదుగురు కుమారులు. వాళ్లలో పెద్దవాడు రామదాసు తండ్రిలాగే 
దక్షుడేగాక ప్రళయకావేరి మహాపట్టణాధ్యక్షుడు కూడా అయ్యాడు. చతురతరమైన 
వచనరచనా చతురానన అనే ప్రశంసలు పొందాడు. రామదాసు కూడా కవిత్సలోలుడే. 
వెలిదండ్ల వెంకటపతి అనే కవిని చేరదీసి రాధామాధవ సంవాదం అనే కృతిని 
చెప్పించుకున్నాడు. వెలిదండ్ల వారిది కూడా పండిత కుటుంబం. ఈ ఇంట రెండుమూడు 
తరాల కవులు కనబడుతున్నారు. చెలిదండ్ల తిరువెంగళయ్యగారి అయిదుగురు 
కొడుకులలో కనీసం ముగ్గురు కవులు. పెద్దవాడు వెంకటపతి సాహిత్యవేత్తేకాక సంగీత 
విద్వాంసుడు. రెండోవాడు పెదరాఘవయ్య సకల దేశాధీశులకు సమ్మతమైన పేశలకవనం 
చెప్పగలడు. అతని తమ్ముడు చినరాఘవయ్య జనమనోరంజకమైన సరససల్లాపధార 
కలవాడు. నాలుగోవాడు నరసన్న మంచి మాటకారి మధుర వాక్యాలకు పేరుపడ్డాడు. 
కడగొట్టువాడు లక్ష్మీపతి. మాటలలో చమత్కారం ఉండేది. 


ఈ అయిదుగురు అన్నదమ్ములలో పెద్దవాడే మగదల రామదాసుకు అంకితంగా 
'రాధామాధవసంవాదం' రచించాడు. అయితే ఈ కావ్యం వ్రాయడానికి ముందు కొన్ని 


శుదాంధ్ర కావ్యాలు వ్రాశాడు. అందువలన అతనికి “అచ్చతెనుగు వెంకన్న' అనే పేరు 


2. ఆనందరంగహ్లై డైరీలు, సంపుటి, పుటలు 95, 184, 308. 
3. దక్షిణదేశీయాంధ్ర నాజ్మయము, పుట 252, 
4. నాయకరాజులయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 


934 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వచ్చింది. రాధామాధవ సంవాదం రచించాక 'కవిసార్వభౌమ' అనే బిరుదు కూడా 
వెంకటపతికి ఎవరో ఇచ్చినట్టుంది. వెంకటపతి తన గద్యలో తాను 'శృంగార కవిత్వ 
వైభవుడ'ననే చెప్పుకొన్నాడు. అతని కొడుకు అయ్యన్న “వ్యాస తాత్పర్య నిర్ణయం” అనే 
సంస్కృత గంథం వ్రాశాడు. దాని గద్యలో తన తండ్రి రాధామాధవసంవాదం మొదలైన 
అనేక ప్రబంధాలు నిర్మించాడనీ, కవిసార్వభౌముడనీ అయ్యన్న చెప్పాడు. 


నందుని ఇంట ఆడపడుచుగా రాధను మొదట చిత్రించిన తెలుగు కవి ధరణిదేవుల 
రామయ్య. అతడు తన దశావతార చరిత్రలో రాధామాధవుల శృంగార కథను కృష్ణావతార 
ఘట్టంలో చాలా విపులంగా వ్రాశాడు. దీనిని ఆధారంగా చేసుకొని వెలిదండ్ల 
వెంకటపతి తన “రాధామాధవసంవాదం' రచించాడు. రెండు కావ్యాల కథానిర్మాణంలో 
పోలికలు చూడండి. 


వెలిదండవారి సంవాదం 

= రాధ నందుని చెల్లలు. ఒక అనామధేయుని పెళ్లాం. 
పాలు పట్టి బాలప్రాయం నుంచి కృష్ణుని 
పెంచింది. గోపికలు వచ్చి యశోదకు కాక రాధకే 
ఫిర్యాదు చేసేవారు. 

రాధ కృష్ణునికి తన మనను తెలియజేసింది. 
అతడు ధర్యపన్నాలు చెప్పాడు. ఆమె అన్నింటిని 
ఖండీంచింది. 

3. రాధామాధవులు శృంగార క్రీడలలో పడ్డారు. 


. రాధ చిన్నప్పటినుంచి కృష్ణుని పెంచింది. అతన్ని 
ముద్దులాడ్డం తప్పించి అమెకు వేరే పనిలేదు. 


2. కృష్ణునిపై రాధ మరులుకొంది. అతడు కూడా 
చిన్నప్పటినుంచీ కన్ను వేశాడు. తరువాత 
లంకించుకున్నాడు. 

3. రాధామాధవులు శృంగార క్రీడలలో 

ఓలలాడారు. 

. రోపీకలు కృష్ణునిపై మరులుకొన్నారు. అతని |, కృష్ణుడు శ్రేపల్లె విడిచిపోయాడు. ఉత్తరోత్తరా 
పాట విని వెళ్లారు. అష్టమహిషులని పెళ్లాడాడు. 

5. వెన్నెలలో గోపకాంతలతో విచ్చలవిడి ప్రణయం 8. ఎనమండుగురితో కాపురం చేస్తున్నా అడుగడు 
జరుగుతూ ఉండగా రాధ వెళ్లి చూసింది. గునా కృష్ణునికి రాధ జ్ఞాసకానికి వచ్చేది. 
అసూయచెంది దూరంగా వెళ్లిపోయింది. 

. ఒంటరిగా కూర్చున్న రాధవద్దకు చిలుక 
వచ్చింది. ఊరడించింది. రాధ తన గోడు 
చెప్పుకొంది. మధురస్మృతులు తలచుకొంద్‌. 

॥ కృష్ణుడు వచ్చి రాధను అనునయించాడు. 
ఇద్దరూ రాజీ పడ్డారు. 


[హ్‌] 


థి 


o 


6. కృష్ణుడు తన ప్రాణసఖుడైన ఉద్ధవునితో రాధా 
ప్రణయం గురించి చెప్పు కొన్నాడు. రాధ చిలుక 
చేత రాయబారం పంపింది. 

7. కృష్ణుడు వచ్చి రాధను దర్శించాడు. ఆమె నిష్టుర 
మాడింది. ఎనమండుగురు భార్యలని పెళ్తాడ 
డానికి ఏవో కారణాలు చెప్పాడు. ఇద్దరూ రాజీ 
పడ్డారు. 

8. రాధను ద్వారకకు తీసుకువెళ్తాడు. అష్ట 
మహిషులు తగువు పెట్టారు. రాధను కూడా 
కలుపుకోకపోకి లాభం లేదని నిశ్చయించారు. 
ఒక నెలలో పదహారువేల మందికి పదహారు 
రోజులు, లక్షణ మొదలైన ఆరుగురికి ఆరు 
రోజులు, సత్యకు రెండు, రుక్మిణికి మూడు, 
మిగిలిన దినాలు రాధకు అనిపించుకొన్నారు. 


~ 


8. గోపికలు వచ్చి రాధను కూడా తమతో 
కలుపుకోకపోతే లాభం లేదనుకున్నారు. 
రాధతోపాటు అంతా కలిసి రాసక్రీడలు 
ఆడారు. 


ఆర్కాటు సుబా కవులు 935 


కథా నిర్మాణంలో పోలికలున్నా వెలిదండ్ల వెంకటపతి నిర్వహణలో చాలా 
ప్రతిభ చూపించాడు. సంవాదం అని పేరు. పెట్టినందుకు కావ్యాన్ని రమారమి పాత్రల 
సంభాషణల ద్వారా నడిపాడు. వెంకటపతిగారి రాధ ఆరిందా, నిండు కుండ. 
పువ్వుల్లాటి సుకుమారమైన మాటలతో కొట్టి గుండెలు బొప్పికట్టించగలదు. 
సున్నితమైన కోపంతో సుందరమైన గాయాలు చేయకలదు. వెలిదండ్లవారి కృష్ణుడు 
కూడా చక్కని మాటకారి. దేనికైనా సంజాయిషీ ఇచ్చి ఇట్టే నమ్మించగలడు. 


ఈ యుగంలో ఒక తరం తరువాత ముద్దుపళని రాధీకాసాంత్వ్సనం వ్రాసింది. 
రమారమి ఇదే రకమైన శృంగార కథ, వియోగ వ్యథ, కామక్షుధ కథనం చేసింది. 
ముద్దుపళని పాత్రలు రసికులు. వెలిదండ్లవారి పాత్రలు “ఇంటలెక్ట్యువల్‌ లెవల్‌ వాళ్లు. 
తైపారువేయడం చాలా అవసరం. వాస్తవానికి దక్షిణాదిన పుట్టిన సిక్సున్నొక్క 
సెక్సుగాథల మీద విపులమైన పరిశోధన జరపాలి. ఆ గాథలు: 


లింగనమఖితిరుకామయ్యగారి సత్యభామాసాంత్వనం 
ధరణిదేవుల రామయ్యగారి అహల్యావిలాసం 
ధరజణిదేవుల రామయ్యగారి రాధామాధవప్రణయం 
వెలిదండ్ల ఎంకటపటిగారి రాధామాధవసంవాదం 
శేషం వెంకటపతిగారి శశాంకవిజయం 

సముఖం కృష్ణప్పగారి అహల్యాసంక్రందనం 
ముద్దుపళనిగారి రాధికాసాంత్వనం 


న్య ECO ITE 


ఈ ఏడు సెక్సూ కావ్యాల ప్రభావం ఆనంతర కవులపై చాలా ఉంది. శతకాలు వ్రాసినా, 
ప్రబంధాలు వ్రాసినా సంభోగశ్ళంగార వర్ణనలో వీళ్ల ఒరవళ్లే కనబడతాయి. కాపీరైటు 
అనేది ఈనాడు వచ్చిందికాని కాపీచేసీ రైటు మన కవులకు జన్మహక్కు. మహామహావాళ్ల 
లోనే ఈ మచ్చ కనబడుతుంది. పూర్వకవులు కావ్యాల నుంచి రెండుచేతులా కొల్లగొట్టిన 
కవి ఈ యుగంలోనే ఈ సుబాలోనే ఉన్నాడు. అతడు వెంకటగిరి సంస్థానంవాడు. 


రోసనూరి వెంకటపతి: 'తావలచినది రంభ; తా మునిగినది గంగ; నాలుగు 
డబ్బులిచ్చి పోషించిన ప్రతిప్రభువునీ మన కవులు భోజుడనీ, ఇంద్రుడనీ, చంద్రుడనీ 
పొగడడం సర్వసామాన్యమే. ఈ యుగంలో పాలకులు కూడా తమ ఆశ్రితులకు పెద్దపెద్ద 
విరుదులివ్చుాడం మొదలుపెట్టారు. ఆంధ్ర కాళిదాసులూ, అఖీినవ ఫలానాలూ ఈ 
“యుగంలో నుండి ఎక్కువ కాజొచ్చారు. క్రీ.శ 1690 నుండి 1748 దాకా వెంకటగిరి 
సంస్థానాన్ని పరిపాలించిన కుమారయాచమ నాయకుని ఆస్థానంలో రోసనూరి 
వెంకటపతీ అనే కవి ఉండేవాడు. అతణ్ణి రాజుగారు మెచ్చుకొని “తిక్క యజ్యు' అనే విరుదు 
“యిచ్చారు. ఇంతటి గొప్ప కితాబు పొందడానికి వెంకటపతి ఏ మహాకావ్యాన్ని బ్రాశాడో 
తెలియదు. ఇతని శబ్దసౌష్టవచిత్రార్థాలుగాని, సలక్షణ క్రమనిరూఢ ప్రక్రియలు గాని 
“ఉన్నాయో లేదో తెలియదుగాని ఈ వెంకటపతి గురువు పేరూరి పెద్దనలో అవన్నీ 
ఉన్నాయని శిష్యుడే ఇలా మెచ్చుకున్నాడు. 


936 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


స్వవశంబైతగు కాళికావరకృపాసంపూర్ణతన్‌ శబ్దసౌ 

షంవచిత్రార్థ సలక్షణక్రమనిరూఢ ప్రక్రియాన్నీతమౌ 

కవితాతత్వమహత్త్వమున్‌సభల వక్కాణించె నేమేటి భ 

వ్యవచోమాధురి నాపెరూరివిపి పెద్దామాత్యుగీర్ణించెదన్‌. (విష్ణు. 1-18) 
ఈ పెద్దన కూడా బహుశా వెంకటగిరి ప్రభువు కుమార యాచమనాయకుని సభలోనే తన 
భవ్యవచోమాధురి చూపించి ఉంటాడు. ఈ రాజుగారి కొడుకు సభలో కూడా 
' వెంకటపతి ఉన్నాడు. ఆయన పేరు బంగారు యాచమనాయకుడు (క్రీ.శ. 1722 నుండి 
1777). ఈ రాజుగారు వెంకటపతిని పిలిచాడు. ఆయన వ్రాయబోయే “బహువిధ 
శృంగారావిర్భమగు' వెంకటపతి విష్ణుమాయావిలాసం అనే మూడాశ్వాసాల కావ్యం 
వాసి సమర్పించాడు. 


మన సాహిత్యంలో విష్ణుమాయ నుగ్గడించే గ్రంథాలలో ఇది నాలుగోది. 
మొట్టమొదట చింతలపూడి ఎల్లన విష్ణుమాయానాటకాన్ని వ్రాశాడు. అందులో కథనే 
కంకంటి పాపరాజుగారు '“విష్ణుమాయావిలాసం' అనే యక్షగానంగా వ్రాశారు. 
ఈ పాపరాజుగారి తమ్ముడు నరసింహం అదే కథను ద్విపదగా వ్రాశాడు. ఈ ముగ్గురి 
రచనలూ చూశాక రోసనూరి వెంకటపతి ఈ కథను అవలీలగా “సకలరీతి శృంగారకళా 
క్రాంతం'గా చేసివేశాడు. ఈ 'తిక్కయజ్ఞాగారీ రచన ఎడమచేతో, ఏమాత్రం 
అలసిపోకుండా రాసివేసీ ఉంటారు. కాపీ కొట్టడంలో కూడా అలసిపోయేవాడు ఏమంత 
ప్రయోజకుడు కాడు. రోసనూరి వెంకటపతి వ్రాసిన విష్ణుమాయావిలాసంలో కంకంటి 
పాపరాజుగారి భావాలూ, పదాలూ, కల్పనలూ, సౌగసులూ కోకొల్లలుగా 
కనబడతాయి. ఇచ్చేరాజు ఏ బిరుదు ఇచ్చినా, పుచ్చుకొనేవాడు తనకా తాహతు ఉందా 
అని ఆలోచించాలి. వెంకటగిరి ప్రభువులు ఇంకెవరికైనా బిరుదులు ఇచ్చారో లేదోగాని 
ఈ సీమలో మరికొందరు కవులు లేకపోలేదు. వాళ్ళలో ఎరపాటి ఎర్రన్న ఒకడు. ఆయన 
మల్లణచరిత్ర అనే మూడాశ్వాసాల గ్రంథం అంకితమిచ్చాడు. 


ఎరపాటి ఎగ్రన్నః: ఈ కవి మల్లణ చరిత్ర రచించాడని చెప్పకుండా అంకితమిచ్చాడని 
ప్రకటించడంలో ఒక సాహిత్య వైపరీత్యం అణిగి ఉంది. నవాబుల - “ఆరవీటి రాజుల 
యుగాలలో పెదపాటి జగ్గన్న అనే సంకలనకర్ణ ఉన్నారు. ఎందరో కవుల గ్రంథాల నుండి 
మంచి పద్యాలను సమకూర్చి 'ఒక చక్కని కానుకను ఆంధ్ర సాహిత్య సరస్వతికి 
సమర్పించాడు. అందులో తన సమకాలికుడైన పెదపాటి ఎగ్రన్న రచించిన మల్లణ చరిత్ర 
అనే కావ్యంలోని తొలి రండు ఆక్వాసాలనుంచే మూడు పద్యాలను తన సంకలనంలో 
చేర్చాడు. ఈ పద్యాలు ఒక మూడాశ్వాసాల మల్లణచరిత్రలో ఉత్తరోత్తరా కనబడ్డాయి. 
(గ్రంథకర్త పేరు కూడా ఎగ్రన్నే అయితే ఇంటిపేరు పెదపాటివారు = జా ఎరపాటివారు. 
ఏలూరు ప్రాంతాలనుండి పెదపాటివారు నెల్లూరు మండలానికి వలస వెళ్లినప్పుడు 
ఇంటిపేరు మారీ ఉంటుంది. 


5. నవాబుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 


ఆర్కాటు సుబా కవులు 937 


రెండాశ్వాసాల మల్లణ చరిత్ర పెదపాటి ఎర్రన్న రచించినా మూడాశ్వాసాల 
కావ్యాన్ని ఎరపాటి ఎర్రన్న చుండి కాళయ్యకు అంకితమిచ్చాడు. ఈ కృతి భర్త నెల్లూరు 
మండలంలోనివాడు. అంకితమిచ్చిన కవి చుండి దగ్గర్లోనే ఉన్న ఎరపాడు అనే గ్రామానికి 
కరణం. ఈ మండలంలోనే ఉన్న తెట్టు సంస్థానాధిపతి కృష్ణమరాజు (క్రీశ 1678-1693) కు 
ఈ గ్రంథాన్ని ఇద్దామని ఎర్రన్న దాచాడుగానీ సాటి గ్రామకరణమైన చుండి కాళయ్యకే 
దఖలు పర్పాడు.. అంకితమిస్తూ “కృష్ణరాయ జనకాంతున కీయక దాచినట్టి యా 
రట్టడియైన ఎర్రకవి రాజిత మల్లణ కావ్య కన్యకను” చుండి పురపాలకునికీ ఇస్తున్నట్టు 
చెప్పాడు. (మల్లణ 1-19). 


ఏలూరు ప్రాంతాలలోని తమ వంశం కవి పూర్ణం రచించిన రెండాశ్వాసాల 
కావ్యాన్ని ఈ ఎరపాటి కరణం పూర్తిచేసి అంకితమిచ్చాడని విపుల పరిశోధన ఫలితంగా 
నేను నిరూపించాను.* ఈ సంగతులు పెదపాటి జగ్గన్నపై రాసిన ప్రకరణంపై వివరించాను.” 
పూర్ణ పరిశోధకులు ఈ కవి ఇంటిపేరు 'ఎడపాటి' అని పేర్కొన్నారు. ఇది వాస్తవానికి 
“ఎరపాడు”* అని ఉండాలని కూడా ఇతర సాహిత్య పరిశోధకుల సాక్ష్యం ఆధారంగా 
చెప్పాను. మల్లణచరిత్ర మూడో ఆశ్వాసం నుంచీ శేషపూరణ చేసిన ఎగ్రన్నపై వేమనగారి 
ప్రభావం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తూంది. పూర్వకవి స్తుతిలో ఎరపాటి ఎర్రన్న . 
వేమనగారిని పేర్కొన్నాడు. ఇద్దరూ వీర్ణైవులే. 


మల్హణచరిత్రలో ఇతివృత్తం వీర్ణావవాజ్మయానికి చెందినదే. పాల్కురికి 
సోమనాథుడు తన పండితారాధ్యచరిత్ర పురాతన ప్రకరణంలో శ్వేతుని కథా, మల్హణుని 
కథా ఒకదాని తరువాత ఒకటి కథనం చేశాడు. ఈ రెండింటిలో మల్లణుని చరిత్రను 
ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని చివర మల్లణునికి శ్వేతుని కథను ఒక పాత్రచేత 
చెప్పించాలని పథకం వేసుకొని పెదపాటి ఎర్రన్న ఈ కావ్యాన్ని రూపొందించదలచినట్టు 
ఉంది. అతడు ఎంత చెప్పాడో తెలియదు. ఆ ఆసంపూర్ణ కావ్యం ఎరపాటి ఎర్రన్నకు 
దక్కినట్టుంది. ధనదత్తుడనే వైశ్యుని కథను జోడించి ఎరపాటి ఎర్రన్న ఈ మల్హణ చరిత్రను 
ఒక ఆతుకులబొంతగా తయారు చేశాడు. కథా నిర్మాణంలో నేర్చులేదుగాని అక్కడక్కడ 
సమకాలిక సమాజాన్ని రేఖామాత్రంగా చూపించాడు. గ్రంథం సౌంతంగా పరిశీలించిన 
వారికి ఈ కవి “ఇంతకు పూర్ణము కావ్య రచనానుభవము లేనివాడని నిరూపించ 
వచ్చుననే భావం కలుగుతుంది.6 చుండి కాళయ్యకు అంకితమిచ్చిన ఎరపాటి ఎర్రన్నకు 
అంతగా కావ్య నిర్మాణానుభవం లేకపోవచ్చుగాని ఇతని ప్రాచీనుడైన పెదపాటి ఎర్రన్న 
చేయి తిరిగినవాడే. అతని కుమారనైషధంలో కనబడే ప్రొఢీమను పరిశోధకులు 
గుర్తించారు. ఆ ప్రొఢకవికి ఈ సాధారణ కవి బహుశా మనుమడు కావచ్చును. చెట్టుపేరు 
చెప్పి కాయలమ్ముకొన్నాడేమో. రాయాలనే ఉబలాటం సహజమే. రసవంతమైన కావ్యం 
చెప్పడం కష్టం. కష్టమైన ఈ పని తలపెట్టిన ఇంకొక కవి ఈ మండలంలో ఇదే కాలంలో 


6. ఆరుద్ర - మన వేమన - పుట 3౫ నుండీ 
7. ఆరవీటి రాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి 
8. మల్హణ చరిత్ర - పీఠిక - చోడవరపు జానకిరామయ్య,. పుట 23. 


938 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఇంకొకడున్నాడు. అతడు మాచవరపు పాపన్న. ఈయన 'నందవరీకచరిత్ర' అనే 
'రెండాశ్వాసాల కావ్యం చెప్పాడు. 

మాచవరపు పాపన్న: ఇతని ముత్తాతగారు బెల్లంకొండ. దగ్గిర ఉన్న మాచవరంలో 
ఉండబట్టి అదే ఇంటిపేరయింది. మాచవరపు పాపయ్య “వెంకటగిరిసీమను నేసంకటములు 
లేక రెండు సంవత్సరము'లున్నాడు. ఆ సీమలో 'కలువలవూడను పురమున నెలకొని 
యుండగ' నందవరీక చరిత్ర రచించాడు. క్రీ.శ. 1695లో వెంకటగిరి రాజ్యం ఏర్పడింది. 
కనుక వెంకటగిరి పేర్కొనిన ఈ కవి 1695 తర్వాత ఎప్పుడైనా ఉండి ఉంటాడు. ఇతడు 
1740 ప్రాంతాలలో ఉండి ఉంటాడని వీరేశలింగంగారు భావించారు.? 


పూర్వం ఎప్పుడో ఉత్తరాదినుండీ పదమూడు గోత్రాల బ్రాహ్మలు వలసవచ్చి 
కర్నూలు సీమలోని నందవరంలో నివాసం ఏర్పరచుకొన్నారు. వారు కరువు 
కాటకాలవల్ల కాలీనుండి కడుపు చేత పట్టుకొని వచ్చారు. వాళ్లు అలా రావడానికొక 
పూర్వ్ణుగాథ ఉందని నందవరీకుల నమ్మకం. ఆదిలో నందుడునే రాజు కర్నాటక 
దేశంనుంచి రోజూ కాశీ వచ్చి పోతూ ఉండేవాడట. ఆయనకు మంత్రశక్తలున్నాయి. 
యోగవాగలు ఎక్కి రోజూ ఈ నిత్యయాత్ర చేస్తూ ఉండేవాడు. ఒకనాడు రాణీగారు నన్ను 
కూడా తీసుకువెళ్లి తీరాలి అని పట్టుపట్టింది. రాజుగారు “సరే' అన్నారు. తీరా కాశీకి 
వెళ్లాక ఆమె చెరగు మాసింది. ఆ మైలవల్ల యోగవాగలు పనిచేయలేదు. అప్పుడు 
కాశీలోని బ్రాహ్మలు తమ మంత్ర ప్రభావంతో ఆమెను శుద్ధరాలిని చేశారు. అయితే 
ముందో షరతు పెట్టారు. తమకు ఆ రాజు కర్నాటకంలో వృత్తులు యిచ్చే పక్షంలో 
శుద్ధిస్నానం చేయిస్తామన్నారు. అవసరం కొద్దీ ఆ రాజు చాముండేశ్వరీ దేవి సన్నిధిలో 
మాట యిచ్చాడుగాని తీరా ఆ బ్రాహ్మలు కొన్నాళ్లు పోయాక వలసవచ్చి చేసిన బాస 
చెల్లించుకోమన్నప్పుడు, 'అనాటి బ్రాహ్మలు మీరే అని చెప్పడానికి సాక్ష్యం ఏముంది?” 
అని అడిగాడు. వాళ్లు కాశీనుండి చాముండేశ్వరీ దేవినే రప్పించి సాక్ష్యమిప్పించారు. 
నందుడు ఆశ్చర్యపడి, తన పేర ఊరు కట్టించి వారికిచ్చాడట. నాటినుండి ఈ పదమూడు 
గోత్రాల వాళ్లూ నందవరీకులయ్యారు. 


ఈ కథ నిజమో కాదోగాని నందవరీకులకు చౌడేశ్వరిదేవి ఇలవేల్పు. మాచవరపు 
పాపన్న కృత్యాదిని చౌడేశ్చరిని ప్రార్థించాడు. ఈ కవి,తన వాక్కులకు ఎంత తోడు 
రమ్మన్నా ఆవిడ వచ్చినట్టు లేదు (0.538). వానమామల కోనప్పాచార్యులుగా రీయన 
గురువు. ఆయన 'దానజన రక్షణోపాయ ధన్యుడ'ట. ఆయన కూడా శిష్యుని కవిత్వాన్ని 
రక్షించలేదు. మాచవరపు పాపయ్యగానీ, అతని గురువుగానీ వెంకటగిరి సంస్థానంలో 
ఉన్నారో లేదో తెలియదు... 


వెంకటగిరి తరువాత ఈ సుబాలో చెప్పు కోతగ్గది కార్వేటినగర సంస్థానం. 
క్రీశ. 1718 నుండి 1732 దాకా పాలించిన మాకరాజు వెంకట వెరుమాళ్లరాజు కార్వేటి 
నగరాన్ని నిర్మించాడు. ఇతనికి పుత్రసంతానం లేదు. అందుచేత చిన్నన్నగారి కొడుకు 


9. _ఆంధ్రకవుల చరిత్ర, 3వ భాగం, పుటు 257. 


ఆర్కాటు సుబా కవులు 939 


కావేటిరాజుకు రాజ్యం ఇచ్చాడు. కావేటిరాజు పిచ్చివాడు. ఎవరో మునిశాపంవల్ల ఈ 
ఉన్మాదం ప్రాప్పించిందని ఆశ్రితులు సంజాయిషీ పుట్టించారు. ఇతని మామగారు 
బొప్పరాజు వెంకటనరసింహరాజుగారు వ్యవహారదక్షుడు. అల్లుని తరపున రాజ్యపాలన 
చేశాడు. ఈ నరసింహరాజు కొడుకు కూడా ప్రయోజకుడు. పేరు కసవరాజు. ఆయన 
కూడా బావమరిది తరపున రాజ్యం చేశాడు. కవులను పోషించి కృతులు అంకితం 
'పుచ్చుకొన్నాడు. 

బుగ్వేదకవి వెంకటాచలం: ఈయన కసవరాజుకు ఆశ్రితుడు: ప్రాఢకవి. 
కవిరాజకంరీరవ బిరుదాంకితుడు. దామెర్ల అంకన్నగారి సభలో ఇతర కవులను ఓడించి 
ఆశువుగా పద్యాలు చెప్పి ఇతడు ఈ వీరుదును పొందాడు. ఇతని గురువు తిరువెంగళయ్య 
గారు వీరవెంకటరాయలవారి సభలో చెంజి వరదప్పసన్నిధిలో మంతుకెక్కిన మనీషి, 
మధురవాణీవిలాసభారతి. ఇటువంటి గురువుగారికి శిష్యుడు కావడంవల్ల సుదీర్థమైన 
సుకుమార వచఃప్రతిభా నిరూఢిలో గద్యపద్యచయం ఆశుగతిని రచించి ఎన్నో సభలలో 
వెంకటాచలం కూడా మంతుకెక్కాడు. కసవరాజుగారి కోరికపై మొదట 
కార్వేటినగరంలోని ప్రసన్న వెంకటిశ్వరునిపై వెంకటాచలం ఒక అష్టకం చెప్పాడు. 
తరువాత భోజరాజు వ్రాసిన చంపూరామాయణాన్ని తెనిగించాడు. ఆదిలో ఇలా 
వాంఛించాడు: 

ధారుణి గద్యసూక్తి మిళితంబగు పద్యము హృద్యవాద్యరే 

ఖారమణీయమైన మృదుగానమురీతి రహించుగాన నా 

నారసవత్కవిత్స్వకలనాచతురానను లిచ్చ మెచ్చగా 

నారసనంబు చంపురచనంబు దిరంబుగ జేయుగావుతర్‌ (చంపూ. 1-15) 

నిజంగా తెలుగు చంపూరామాయణం మృదుగానమురీతి సాఫీగా నడిచి 
శ్రావ్యంగా ఉంటుంది. మూలాన్ని అతిక్రమించడం తెలుగు కవుల కాపీరైటు కనుక 
బుగ్వేదకవి వెంకటాచలం కూడా పూర్వులను వినయవిధేయతలతో అనుసరించి 
మార్పులూ కూర్చులు చేశాడు. అయితే ఇతనిది రసదృష్టీ. పాండిత్యప్రకర్ణ కోసం 
పాకులాడడు. మిథిలా నగరాన్ని వర్ణించి రామునికి చెప్పే విశ్వామిత్రుడు తొలిసారి సీతన్మ 
ఎలా ప్రశంసించాడో చూడండి: - 

మొగలింగేదగిరేకు వంశకుహళిన్‌ ముత్యంబు చట్రాతిలో 

మొగరాతళ్ళనటన్‌ మిటారి కపురంబుబల్కు గాకాకాదీ 

వగతిన్‌ లేజిగు రుదృవిల్లునటు లీవైదేహు యాగ క్రియా 

జగతింబాల యొకర్తు సీతయను సంజ్ఞంగల్లివర్థిల్లగన్‌ (చంపూ. 3-71) 


తెలుగు చంసూరామాయణం కూడా మొగలి పాదలో గేదకి రేకులాగ వెదురు గుబురులో 
ముత్యంలాగ, చట్రాతిలో వజంలాగ కమ్మగా, నున్నగా మెరుస్తూ ఉంటుంది. ఈ 
యుగంలోని చాలా నిస్సారమైన రచనలు చదివిన వాళ్లకి ఈ ధార, రసం ఆనందం 
యిసాయి. 


940 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కార్వేటినగరం తరువాత లెక్కలోనికి వచ్చేది కాళహస్తి సంస్థానం. దీనిని 
పాలించిన దామెర్లవారి కుటుంబంలోనే పూర్వం మంచి కవులు ఉండేవారు. క్రీ.శ. 1677 
నుండి 1700 దాకా అక్కప్పునాయనింవారు కాళహస్తి పాలించారు. ఆయన తరువాత 
ఆయన కొడుకు పెదవెంకటప్ప,. తమ్ముని కొడుకు కుమార వెంకటప్పులు రాజ్యం 
ఏలుకొన్నారు. వీళ్లదగ్గిర ఏ కవులు ఉండేవారో తెలియదు. వాళ్లు బుగ్వేదకవి 
వెంకటాచలం చేతిలో ఓడిపోయారు. దామెర్ల వాళ్లు వెంకటాచలాన్ని సత్కరించినట్టి 
ఇతరులను కూడా ఆదరించి ఉండవచ్చు. అయితే కాళహస్తిలో కవులకన్నా భట్రాజుల 
సంఖ్యే ఎక్కువ కాబోలు. చాలామంది భట్లు దామెర్గవారిపై పద్యాలు చెప్పారు.19 
ఈ భట్లలో రత్నాకరంవారు ప్రసిద్ధులు. 

రత్నాకరం గోపాలరాజు: వసుచరిత్ర రచించి వాసికెక్కిన భట్టుమూర్తి ఇంటిపేరు 
ప్రబంధాంకంవారు. ఆదిలో ఇదే ఇంటిపేరుగల కవులు కొంతమంది అతని ఆర్వాచీనులు 
ఉన్నారు. భట్టుమూర్తికి ఎన్నోతరంవాడోగాని 'ప్రబంధాంకాంద్ర శబ్బజాల లక్షణ 
బహుచిత్ర కవిత్స్వరచనా చమత్కార రత్నాకరు' డొకాయన ఉన్నాడు. ఇతడు కృష్ణమరాజు 
. గర్భరత్నాకర సుధాకరుడు. ఈయన పేరు గోపాలరాజు. ఇతనితోనో, లేక అంతకుముందో 
యీ వంశంవారికి రత్నాకరం వారనే ఇంటిపీరు వచ్చింది. 

ఈ రత్నాకరంవారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని గుడిపాడు 
గావుంలో ఉండేవారని చెప్పవచ్చు. పూర్వం యీ ప్రాంతాలను కొచ్చెర్లకోట సీమ 
అనేవారు. గుడిపాడులో కోట పెట్టించుకొని రావెళ్లవారనే ' వీరులు మన్నెరికం చేస్తూ 
ఉండేవాళ్లు. కృష్ణదేవరాయలవారి కాలంనుంచీ కడపటి ఆరవీటి రాజుదాకా ఎందరెందరు 
రాయసింహాసనం ఎక్కారో అందరికీ అణకువగా ఉంటూ యీ రావెళ్లవారు రాజభక్తి 
ప్రకటించుకొన్నారు. ఈ కుటుంబంలోని ప్రసిద్ధలపై చాలా హు వున్నాయి. 
ఎన్నో యుద్దాలలో పాల్గొని వీళ్లు చాలా వీరుదులు పొందారు. ఈ వీరులందరూ సాహిత్య 
పోషణ చేశారో లేదోగాని రావెళ్ల లింగమనాయకుడు మాత్రం రత్నాకరం 
గోపాలరాజును ఆదరించి అతనిచేత గ్రంథాలు చెప్పించి అంకితం పుచ్చుకొన్నాడు. ఈ 
వీరుడు క్రీశ 1617 నుంచి 1670 దాకా గోల్కొండను పాలించిన సుల్తాన్‌ అబ్బుల్లాకి 
సనుకాలికుడు. రత్నాకరం గోపాలరాజు కూడా యీ కాలంవాడే అని చెప్పవచ్చు. 

గోపాలరాజు చాలా ప్రొఢకవి. పండితుడు. సరస చాతుర్యంతోపాటు 
లక్ష ిలక్షణజ్ఞానం ఉన్నవాడు. తన కాలంలోని రచయితలు ఏవో ఒకటి రెండు పద్యాలు 
నిరోష్ట్యంగా, నిరనునాసికంగా చెప్తే ఈయన శతకాలకు శతకాలే చెప్పిన మేటి. 
అనునాసికలైన అష్టవర్గాలను రానివ్వకుండా ఒక తారావళిని రచించాడు. కౌముదికి 
దీపాంధ్ర శబ్దంబులు ఎలమిమీర రచించిన నేర్చరి. కవులు మెచ్చుకొనేటట్లు పెక్కుకట్ల 
మార్గంబులు అవలీలగా చెప్పాడు. బహులిపి మర్మచాతుర్య మహిమలు తెలిసినవాడు. 
ఇతడు చతుర్విధ కవిత్వాలు చెప్పగలిగినవాడైనా యీయన వ్రాసిన రెండు 
ద్వొపదకావ్యాలు మాత్రమే ఇతని కవితాశక్తికి నిదర్శనాలుగా దొరుకుతున్నాయి. 
రత్నాకరం గోపాలరాజు వ్రాసిన ద్విపద కావ్యాలలో మొదటిది భాగవత దశమస్కంధం. 


10. చాటుపద్యమణిచుంజరి. రెండవభాగం, పుట 34 నుండి. 


అర్కాటు సుబా కవులు 941 


మన్నీటి రాజులు మాటిమాటికిని - సన్నుతిచేయగ సత్కవుల్‌ మెచ్చ 

పావనంబగు పూర్వభాగంబు ద్విపద- గావింతు. (౧.784) 
గోపాలరాజు దశమస్కంధంలోని ఒక పూర్వభాగాన్నే రచించినట్టుంది. అందులోని అశేష 
పుణ్యసత్కథలు పూర్వకావ్య కవిత్వపుణ్యులు జౌననేటట్లు వ్రాసి మదనగోపాలస్వామికి 
అంకితం ఇచ్చాడు. ఇది అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో 
ఉంది. భాగవతంలో కొంత భాగం ద్వాపద చెప్పినట్టే భారతంలోని ఒక భాగాన్ని కూడా 
గోపాలరాజు రచించాడు. అరణ్యాపర్వంలోని సౌగంధికాపహరణ గాథను చక్కని ద్విపద 
కావ్యంగా చెప్పి రావెళ్ల లింగమనాయకునికి అంకితం ఇచ్చాడు. గౌరనగారి ద్విపదలెంత 

ప్రసన్న గంవీరంగా ఉంటాయో అంత చక్కగానూ గోపాలరాజు ద్విపదలు ఉంటాయి, 


ఈ కథను మూడాశ్వాసాలలో 6700 పాదాల కావ్యంగా గోపాలరాజు చెప్పాడు. 
కథతోపాటు చక్కని వర్ణనలు చేశాడు. కడిమివిద్యలజూపు గారుడసాని కడుపున 
చంద్రికావైఖరులు వెలిశాయట '(1-1533). చందురుడనే మాంత్రికుడు మలయుచు 
దిశలన్నీ చిత్రించినట్టి తగన- ధకారబూతమ్ముల దరిమిపాగడొంద జల్లు విభూతిలాగ . 
వెన్నెల ఉందట (1-519). చంద్రోదయాన్ని వర్ణించిన గోపాలరాజు సూర్యోదయాన్ని 
కూడా గారడీలాగే చిత్రించాడు. 


ఏపున జెలరేగి యిందజాలికుడు - రూపించి సమయగారుడవిద్యవాడు 

సురలెల్ల భావించిజూచి మెచ్చగను-హరిహయ। బహుపరాకని పాచ్చరించి- 

రంగుమీరగ నెర్రగ కాగినట్టి - బంగరు గుండ్రను బరువడి మింగి 

నడుమువే నులి బెట్టి నాలుక సొచి-మెడ కొంత నిక్కించి మిక్కిలి గొంతు 

సరచుచు జేతుల జప్పట లిడుటు-మరల దెప్పించి విస్రయముగా నగుచు 

చెలగుచు మునిపండ్లచే గొంత నిల్చి- 

యెలమితో నింగికి యెలనూ పెననగ 

సముదకరసహస్రప్రభాజాల 

మమరగా నుదయించె నబ్బబాంధవుడు (సాగు 2-551 నుండి) 

గడిగడిక్కీ గారడిని జ్ఞాపకం చేసుకొనే ఈ కని మాటలతో అట్టే గారడీ 
చెయ్యలేదు. కృత్యాదిని తన చిత్రకవిత్స చాతుర్యాన్ని చెప్పుకొన్నా ప్రథమాశ్వాసం చివర - 
ఉపమాది ప్రోల్ల నదలంకార బహువిధలక్షణఫణతినే ఘనంగా చెప్పుకొన్నాడు. 
గోపాలరాజు చక్కని లాక్షణికుడు. 'సకలలక్షణసార సంగ్రహం' అనే ఛందో గ్రంథాన్ని 
వ్రాశాడు. 

ఆందంబుగ దశపిధముల - చందంబుల లక్షణములు సకలకృతులలో 

జెందిన ప్రయోగవితతులు - పొందికగా గూర్చినాడ బుధు కాననగన్‌. 

(ఆం.సా.ప. 3417) 

సకలకృతులలో చెందిన ప్రయోగాలు ఇవ్వడం కష్టమేగాని ఈ పద్యంలో 
అతిశయోక్తి లేదనిపిస్తుంది. గోపాలరాజు కొన్ని అపూర్వమైన కావ్యాలలోంచి 
ఉదాహరణలు చూపించాడు. మచ్చుకు. కొన్ని పుస్తకాలు పేర్లు చూడండి: 


942 ' సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


1. అంబాలబాణం, 2. కమలాకరచరిత్ర, ౩. చంద్రశేఖరచరిత్ర, 4. దశరథకుమార 
చరిత్ర, 5. పంచబాణవిలాసం, 6. పద్మావతీచరిత్ర, 7. రాజనరేం ద్రచరిత్ర. 

ఇలాంటి అపురూపమైన కావ్యాలలోంచి ప్రయోగాలు చూపించే ఈ లక్షణాగ్రంథం 
ఇంతదాకా వెలుగు చూడకపోవడం దురదృష్టమే. దీని ప్రతి ఒకటి కాకినాడ 
ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో ఉంది.!! రత్నాకరం గోపాలరాజు 
రచించిన (గంథాలు ఎన్నోగాని మూడు దొరుకుతున్నాయి. అందులో ఒక్క సౌగంధికా 
కుసుమ ప్రసవాపహరణమే అచ్చుపడింది. 1949లో వావిళ్లవారు ప్రకటించారు. 
అవతారికలోని చారిత్రక విషయాలను విశదపరుస్తూ కుందూరు ఈశ్వరదత్తుగారు 
విపులమైన ఉపోద్దాతం వ్రాశారు. 


ఈ ద్విపద కావ్యాన్ని ఒక అనంతరకవి పత ప్రంథకణా మార్చాడు. అతడూ 
రత్నాకరం వారింటిలో పుట్టినవాడే. గోపాలరాజుగారి వంశంలోనివాడే. పీరు 
అప్పప్పకవి. ఇతడు గోపాలరాజుగారు తన వంశీకర్త "అని యీ పద్యసాగంధికలో 
చెప్పుకొన్నాడు. గాని ఇతర కృతులలో యీయన పేరు చెప్పలేదు. శశిరేఖాపరిణయం అనే 
మూడాశ్వాసాల పద్యకృతిని కూడా అప్పకవి వ్రాశాడు. ఇందులో తన తాతముత్తాతల 
గురించి చెప్పాడుగాని వారిలో గోపాలరాజుగారి పేరు లేదు. కారణం తెలియదు. 

ఈ సుబాలో కస్తూరి రంగయ్య ఒక లక్షణ గ్రంథాన్నీ నిఘంటువునూ రచించితే 
రత్నాకరం గోపాలరాజు ఒక లక్షణ గ్రంథాన్నే బ్రాశాడుగాని మరోకవి కూడా 
నిఘంటువు రచించకపోలేదు. అతని పేరు పైడిపాటి లచ్చన్న. అతని నిఘంటువే చాలా 
ప్రచారం పొందింది, 


పైడిపాటి లచ్చన్న: నెల్లూరు సీమలో పైడిపాడు గ్రామం కందుకూరు తాలూకాలో 
ఉంది. పైడిపాటి ఏకామయ్యగారి కొడుకు లచ్చన్న చిన్నప్పుడే అమరం వల్లెవేయడంతోనే . 
తన విద్యాభ్యాసం ప్రారంభించి ఉంటాడు. అలాంటి నిఘంటువు తెలుగులో తేవరో 
ఉన్నా చాలదనో భావించి 'ఆంధ్రనామసంగ్రహం' అనే గంథంలో “తెలుగుపీళ్లు అరసి 
కూర్చాడు. ఇది అసంపూర్ణం అని భావించి అడిదం సూరన్న ఒకటో రెండో తరాలు 
పోయాక '“ఆంధ్రనామశేషం' వ్రాశాడు. ఈ రెండింటితోపాటు కసూరి రంగయ్య వైసిన 
'సాంబ నిఘంటువు'ను కూడా అనంతర సాహితీపరులు కలుపుకొన్నారు. వీటిని 
నిఘంటుత్రయం అని పరిగణించారు. 

పైడిపాటి ఏకాతుయ్యగారినే అమరయ్య అని కూడా పిలిచేవారు కాబోలు. మన 
భాషలో పైడిపాటి అమరయ్యగారి కొడుకు లచ్చన్న అనే ఆయన 'ఆంధ్ర భాషా 
రత్నాకరం' అనే రెండాశ్వాసాల నిఘంటువు వ్రాశాడు. అది అముద్రితం. దీని ప్రతి 
కాకినాడ సారస్వత పరిషత్తులో ఉంది. ఆంధ్ర న అ లచ్చన్నే దీనిని 
కూడా వ్రాశాడేమో సరిశో దించాలి. 

ఆర్కాడు సుబాలోని చెన్నపట్టణంలో కొందరు త్ర మిషనరీలు కూడా తెలుగు 
(గ్రంథాలు వ్రాశారు. వాళ్లగురించి కుంఫిణీయుగంలో పన్నవించుకొంటాను. 


11. ఆంధ్రసాహిత్యపరిషత్ప త్రిక, సంపుటి 6, సంచిక 8లో ఈ [గ్రంథం గురించి కొంచెం తెలియజేసారు. 


కొండవీడు బందరు సర్కారులు 


ఆం౦ధ్రదేశంలోని కోస్తా ప్రాంతాలను పూర్వం వివిధ సర్కారులుగా విభజించారు. 
వాటిలో కొండవీడు బందరు సర్కారులు దక్షిణాన ఉన్నాయి. కొండవీడు సర్కారు 
బసాలత్‌జంగుగారి జూగీరు. ఈయన రెండవ నిజాముకు సాక్షాత్తూ తమ్ముడు. ఈ 
సర్కారులలో అయిదు పరగణాలున్నాయి. అయిదు సంస్థానాలు కూడా ఉండేవి. వీటిని 
—_ ప్రసిద్ధవంశా ల వాళ్ళీ. 


. చింతలపల్లి - వాసిరెడ్డివారి సంస్థానం, 2. రేపల్లె - మాణిక్యాలరావువారీది, 
3. షా... శ తాకే సంస్థానం, 4. వినుకొండ - మలాజువారిది, 
5. కొల్లూరు - నూజివీడు సంస్థానంలో ఒక es, 


కొండవీడు సర్కారు నిజాము తమ్ముని జాగీరయితే బందరు సర్కారులో చాలా 
హవేరీమహశ్లి ఉండేవి. ఒకటి రెండు పరగణాలు దేవరకోట సంస్థానంలోనూ, 
మొగలితుకర్రు సంస్థానంలోనూ ఉండేవి. 


ఈ రెండు సర్కారులలో ఇన్ని సంస్థానాలు ఉన్నా ఈ యుగంలో సాహిత్య 
పోషణకు ఇళ్లు అలకడమేగాని ముగ్గులు పెట్టినట్టు కనబడదు. ఈ సీమలో కనుపర్తి 
అబ్బయ్య, గాలి ఓబళయ్యలాంటి ప్రముఖులు లేకపోలేదుగాని వాళ్లు ప్రత్యేకంగా ఒక 
సంస్థానాన్ని అంటిపెట్టుకుని లేరు. కొన్ని సంస్థానాలలో సాహిత్య సరస్వతి 
పూర్ణగర్భిణేగాని ఏ బిడ్డ పుడుతుందో ఎవరూ జోస్యం చెప్పలేదు. 

కనుపర్తి అబ్బయ్య! ఆధునిక వైద్యశాన్తం మహోన్నతంగా అభివృద్ధి చెందడం వల్ల 
ఆపరేషన్లు చేసి అడవాళ్లుగా పుట్టినవాళ్లను మగవాళ్లుగా, మగవాళ్లుగా పుట్టిన వాళ్లను 
ఆడవాళ్లుగా మార్చివేయడం సాధ్యం అవుతున్నది. అయితే అదిమకాలంలోనూ ఇలాంటీ 
గురిమార్పిడి కథలు లేకపోలేదు. మన పురాణాలలో చాలామంది వ్యక్తులు ఆడవాళ్లుగా 
పుట్టి మగవాళ్ళుగా మారడం, శాపంవల్ల మగవాళ్లు ఆడవాళ్లవడం ఉంది. 


పూర్వం వైవస్వత మనువు పుత్రునికోసం యజ్ఞం చేశాడు. అయితే అతని భార్య 
పుత్రిక కావాలని కోరుకోవడంతో ఆడపిల్లే పుట్టింది. ఆ పిల్లపీరు ఇలాకన్య. కూతురు 
పుట్టడం తండ్రికి ఇష్టంలేదు. అతడు వసిష్టులవారితో “ఇదేమిటీ యజ్ఞం వమ్మయింది' అని 
మొరపెట్టుకున్నాడు. వసిష్ణులవారు నారాయణుని మెప్పించి ఆడపిల్లను కాస్తా 
మగపిల్లవానిని చేశారు. సుద్యుమ్నుడని పేరుపెట్టారు. ఈ కుర్రవాడు ఎదిగి ఒకనాడు. 
వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళినవాడు జంతువులను చంపి చక్కారాక అక్కడో తోట 
కనిపిస్తే అందులోకి వెళ్ళాడు. అది శాపాలతోట. అందులో అడుగుపెట్టిన మగప్రాణులు 
ఆడతనం పొందక తప్పదు. ఇది ఈశ్వరుని శాపం. వసిష్ణులవారు చచ్చీచెడి మగవాణ్ణీ 
చేసిన ఇలాకన్య ఇలా మళ్ళీ ఆడదికాక తప్పలేదు. ఈ కొత్త ఆడపిల్లను బుధుడు చూశాడు. ' ' 
ప్రేమించాడు. ఈ ఇద్దరికీ కొడుకు పుట్టా ఏ. అతని పేరు పురూరవుడు. బిడ్డపుట్టాక, మళ్ళీ 
వసిష్టులవారు జాలితలచి దేవుని దయవల్ల మగవాణ్ణి చేశారు. ఈసారి దేవుడు కొంచెం 


ర్రి44 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జాగ్రత్తపడి షరతులు పెట్లాడు. ఈ ఆసామి ఒక నెల ఆడవానిగా, ఒక నెల మగవానిగా 
ఉంటాడన్నాడు. నెలకో లింగంతో [బతికిన ఇలా సుద్యుమ్నుడు కొన్నేళ్ల తరువాత 
కుమారునికి పట్టం కట్టాడు. 


ఈ కథ వివిధ పురాణాలలో ఉంది. దానిని తెలుగులో కావ్యరూపంలో 
చెప్పినవాడు కనుపర్తి అబ్బయ్య. పురూరవుని జన్మవృత్తాంతమే కాక అతడు 
రాజ్యమేలడం, అతని కీర్షి విని ఊర్వశి మరులుకొనడం, వాళ్లిద్దరూ సుఖించడం, 
విడిపోవడం, మళ్లీ సమాగమం మొదలైన కథలన్నిటితో ఈ కావ్యాన్ని అబ్బయ్య 
రసవంతంగా రచించాడు. దీనికి “కవిరాజమనోరంజనం' అని పేరు పెట్టాడు. తన 
కావ్యాన్ని “రసజులు మెచ్చినన్‌ చాలడే' అని భావించాడు. దీనిని రసజ్ఞులు 
మెచ్చుకొన్నారు. దనికి పిల్లవసుచరిత్ర అనే కితాబు యిచ్చారు. వసుచరిత్రను అనుకరిస్తూ 
కావ్యం వ్రాయడమే ఘనత అని నమ్మేరో జులలో పుట్టాడు కనుక కనుపర్షి అబ్బయ్య ఆ 
ఘనకార్యం సాధించాడు. 

కనుపర్తి అనే గ్రామం కొండవీటిసీమలో ఉంది. గుంటూరు జిల్లా నర్సారావుపేట 
తాలూకాలోని కనుపర్రులో అబ్బయ్యగారి పూర్వీకులు కరణాలుగా ఉండేవారు. 
ఇప్పటికీ యీ గ్రామానికి కనుపర్తివారే కరణాలు. కొండవీటిసీమ విజయనగర 
సాచాజ్యంలో ఉండేటప్పుడు కనుపర్తి బసవన్నగారనే ఒకాయన ఆ రాజులవద్ద 
మంత్రిగా ఉండేవాడు. కనుపర్షి బుక్కపట్టణాలి కరణీకం సంపాదించాడు. ఈ 
బసవన్నగారి మునిమనవడి పేరు రాయన్న, ఇతడు అందరికీ తలలో నాలుకలాగా 
ఉండేవాడు. ఈయనకిద్దరు కొడుకులు. చిన్నవాడే అబ్బయ్య. 


కనుపర్రులో పుట్టి పెరిగిన అబ్బయ్య మంగళగిరి పానకాలస్వామి భక్తుడు. 
చిన్నప్పుడే ఆ దేవునివలన తనకు కవిత్సమబ్బిందని చెప్పుకొన్నాడు. ' అనిరుద్ధచరిత్ర ను 
అయిదాశ్వాసాల కావ్యంగా వ్రాసి అబ్బయ్య దేవునికే అంకితం యిచ్చాడు. “చతుర కవిత్వ 
తత్వ పటుసంపద యొక్కరీ సొమ్ము కాదు అని చాటి, పూర్ణకవుల పాటి జటిల 
సమాసకల్పన, పాండిత్య ప్రకర్ణ తనకూ వచ్చునని రుజవు చేసుకొన్నాడేగాని కథ చెప్పే 
తీరులో నేర్పు, సరసత, జౌచిత్యం మొదలైనవి చూసుకోలేదు. ప్రథమాశ్వాసంలోనే 
అనిరుద్దునికి కక పెళ్లి చేశాడు. తరువాత అతణ్ణి ఉష కలలో ప్రేమించడం, గుట్టుగా 
పెళ్లాడడం, నెల తప్పడం మొదలైన ఘట్టాలు వ్రాశాడు. కథకోసంగానీ, కమ్మదనం 
కోసంగానీ అనిరుద్ధచరిత్ర చదవనక్కరలేదు. అబ్బయ్య తొలిరచనలోని వైదుష్యం 
తెలుసుకోడానికే చదవాలి. తన కాలంనాటి కావ్యగంతలు కట్టుకొని ఆ గాడిలోనే 
పయనించాడు. ఆబ్బయ్య ఏకాలంవాడో నిర్ణయించడానికి ప్రత్యక్ష “ప్రమాణాలేమీ లేవు, 
ఇతడు పద్దెనిమిదో శతాబ్దపు మధ్య షల అంటే క్రీ.శ 1750లో ఉండేవాడని. 
వీరేశలింగంగారు ఊహించారు. కొంత. ఆంతరంగిక సాక్ష్యంతో యీ ఊహను 
కొమర్రాజు లక్ష్మణరావుగారు బలపరిచారు.? 
1. ఆంధకవుల చరిత్ర, మూడవ భాగం. పుట 115. 
2. ఆంధ విజ్ఞాన సర్వస్వం (ఆంధ్ర పత్రిక), రెండవ సంపుటం, పుట 154. 


కొండవీడు బందరు సర్కారులు 945 


అబ్బయ్య తన అనిరుద్ధచరిత్రలో సమకాలిక హిందూస్తానీ పదాలు వాడాడు. 
ఉషాకన్య విరహాన్ని వర్ణించే ఘట్టంలో మదను 'పాదుషా దగ్గిర వసంత “పీష్వా మంత్రి 
అని అబ్బయ్య చెప్పాడు ( (3-19. క్రీశ. 1740 నుండి 1761 దాకా పీషాగిరీ నడిపిన 
బాలాజీ బాజీరావు కాలంలోనే పూనా పీష్వాలఖ్యాతి ఆంధ్రదేశానికి ప్రాకింది. పీష్వాను 
పేర్కొన్న అబ్బయ్య అంతకు ముందువాడవడని లక్ష్మణరావుగారు నిర్ణయించారు. 
కనుపర్షివారి వంశంలో అబ్బయ్య దగ్గిరనుంచి 1924 దాకా ఆరు పురుషాంతరాల 
వ్యక్తులున్నారని శేషాద్రిరమణ కవులు చెప్పారు. ఆ వంశవృక్ష ప్రకారం కూడా అబ్బయ్య 
క్రీ.శ. 1750 ప్రాంతాలవాడనే వారు నిర్ణయించారు. అబ్బయ్య క్రీ.శ. 1725లో పుట్టి 1745 
నాటికి అనిరుద్ధచరిత్ర వ్రాసి ఉండవచ్చు. అనిరుద్ధచరిత్ర వ్రాశాక అబ్బయ్యలో బాగా 
ప్రొఢత్వం వచ్చింది. ఛాందసత్వం పోయింది. లక్షణాలకు భయపడే రోజులు 
వెళ్లిపోయాయి. శ్లేష యమకం, చమత్కారం మొదలైనవాటితో కమ్మగా కవిత్వం చెప్పడం 
అలవాటు చేసుకొన్నాడు. కవిరాజమనోరంజనమనే క పేరుతో పురూరవచరిత్ర వ్రాశాడు. 
అందులో మొదటే ఇలా చెప్పాడు: 


చెల్లు నటంచు నొక్క కవిచేసిన లక్షణ మొక్క రివ్వలన్‌ 

జెల్లమి వేసి తారొకటి జెప్పగ ఛాందసవిస్తరంబు సం 

ధిల్లుట గావ్యశంక లవనిం _దరుచయ్యె రసజ్ఞులార నా 

యుల్లపుసొధవీధి గొలువున్న సరస్వతి సత్యవాణి నా 

తల్లి యొసంగు ష పల్కు లివి తప్పులుసేయక చిత్తగింపుడీ. (కవిరా. 1-11) 


ఈ పద్యంలో ఐదు పాదాలున్నాయి. అబ్బయ్య తరచుగా పంచపాదులు రచిస్తాడు. ఇది 
అనిరుద్ధచరిత్ర దగ్గిరనుండీ అతనికి అలవాటు. తన అలవాట్లేకాక ప్రబంధకవుల 
అలవాట్లన్నీ అలవర్చుకొని అబ్బయ్య కవిరాజమనోరంజనం చెప్పాడు. పింగళి 
సూరపరాజుగారిలాగ కథ, భట్టుమూర్తిలాగ కవిత్వం చెప్పాలని Wee రెండూ 
పూర్తిగా చేయలేకపోయాడు. 


_  పురూరవసుని కథ మొట్టమొదట బుగ్వేదంలో కనబడుతుంది. ఊర్వశీ 
పురూరవసుల సంవాదరూపంలో 18 బుక్కులు ఉన్నాయి (10-8-5). చారిత్రకంగా 
సమన్వయం చేయవలసివస్తే యీ కథ ఆదిమానవులు అగ్ని కనిపెట్టిన రోజులలోనిదన్ని 
చెప్పాలి. అప్పుడప్పుడే బట్టలు కట్టుకొని జంతువులను మచ్చిక “చేసుకొని పెంచడరి. 
మొదలైన నాజూకుతనాలు మొదలైన రోజులో యీ కథ జరిగి ఉంటుంది. దీనినే తరువాత 
పురాణాలు చిలవలూ పలవలూ చేర్చి' కథనం చేశాయి. పురూరవునికి విక్రముడనే మరో 
పేరుంది. ఈ పురాణ గాథలనే స్వీకరించి చక్కగా సంస్కరించి కాళిదాసు 
విక్రమోర్షకీయం అనే నాటకం వ్రాశాడు. కనుపర్తి అబ్బయ్య కాళిదాసు చేసిన మార్పులను 
ఏమాత్రం స్వీకరించకుండా పురాణంలోని కథనం తీసుకొనే కావ్యం వ్రాశాడు. 


ఈ కావ్యాన్ని అబ్బయ్య 1152 గద్య పద్యాలలో చెప్పాడు. నారదునిచేత కథ 
చెప్పించడం, చిలుకలు సాయం చేయడం మొదలైనవి పింగళి సూరపరాజుగారి బాణీలో 


౩. కవిరాజమనోరంజనం, వావిళ్ళముద్రణ, 1824 పీరీక పుట 2. 


946 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


నడవాలనే ప్రయత్నాన్ని సూచిస్తాయి. అయితే అబ్బయ్యగారి త్రాసు భట్టుమూర్తివైపే 
తూగింది. అందుకే కవిరాజమనోరంజనం పిల్లవసుచరిత్ర అయింది. ఇందులో భట్టుమూర్షికి 
అనుకరణలు తోకొల్లలుగా కనబడతాయిగాని సూరపరాజుగారికి అనుకరణల కోసం 
' వెదికితీ దొరకకపోవు.* 1 


పూర్వ్ణకవులను అనుకరించినా సమకాలికులులాగా రతివర్ణన అతిగా చేయడం 
కూడా అబ్బయ్యకు అబ్బింది. గర్భ లావణ్యాన్ని వర్ణించేటప్పుడు సైతం రతికి అడ్డమనే 
వర్ణిస్తాడు. పురూరవుడు చంద్రవంశంలో పుట్టాడు. అంచేత తారాశకాంకుల 
ప్రణయగాథను వర్ణిస్తూ తార గర్భం దాల్చటాన్ని ఇలా చెప్పాడు: | 

రతిబంధ ప్రతిబంధకం బురుపరీరంభక్రియా, స్తంభవం 

బతిహీలామణీతాంతరాయము నిజ ప్రాణేశకేశీజిదా 

యతమీనధ్వజయుద్ధతం త్రపటు తాహంకారశంకాంకురం 

బతులస్స్ఫూర్తి నెసంగె గర్భము నవవ్యాకో చపద్య్మాక్లి కిన్‌. (కవిరా. 2-39) 


అయితీ పురుడు పోసుకున్నాక రెండునెలలు కళ్లుమూసుకొంటే చాలు! పురూరవుడు 
పుట్టాక ఆ బాలింతరాలితో బుధుడు కేళిసల్పాడట. 


అది ఎంచడానికి అలవికానట్టే యీ ప్రబంధకవుల రతివర్ణనలు ఎంచడం కూడా 
అలవికాదు. అయితే గుడ్డిలోమెల్ల! అబ్బయ్య మరీ తెలుగు మీరలేదు. కవిత్వం కొంచెం 
గూఢంగా ఉండాలని అతనికి తెలుసు. ఊర్వశి తన చెలికత్తెలతో జలక్రీడ చేసి 
సరస్సులోంచి తడిబట్టలతో బయటికి రావడాన్ని ఇలా వర్ణించాడు: 

తడసిన వల్ల పయ్యెదలు దాకొని పేపరు నంటియుండగా 

నుడువ నగోచరంబగు వినూత్నవిలాసన నొప్పెనప్పుడ 

ప్పడతుల 'గుబ్బచన్లవలు ప్రొఢకవీంద్రులచే రచింపగా 

బడు మృదుగూఢపాకరసబంధురకావ్యవచస్సమంబులై, (కవిరాజ. 4-102) 


తాను ప్రొఢ కవీంద్రుడననీ, తన కావ్యం మృదుగూఢపాక రసబంధురమనీ అబ్బయ్యకు" 
బాగా తెలుసు. అయితే ఎవరీకి వారు మెచ్చుకొంటే చాలదు. అందుకే కృత్యాదినే ఇలా ' 
చెప్పాడు: 

తను దా మెచ్చుకొనంగ నేటికి గవిత్వప్రాడి యాంధ్రీఘన 

స్తనకుంభస్సురణన్‌ నవీనమృదుచిత్ర శ్రీపదాచ్చాదనా 

భినదాలంకరణార్థ సూచనల సంప్రీతిన్‌ మనోవీధులన్‌ 

జొనుపంగల్లిన నింపుతో విని రసజ్ఞుల్‌ మెచ్చినం జాలదే? (కవిరాజ. 1-18) 


ఈ పద్యంలో కూడా కవిత్వప్రాఢి 'ఆంధ్రీఘనస్తన కుంభస్ఫురణ' లో ఉండాలని అబ్బయ్య 
సూచించాడు. బైచరాజు వెంకటనాథుడు చేసిన నిర్వచనమే అబ్బయ్య మనసులో“ 


4. కళాపూరోదయంలో సూరపరాజుగారు గీర్వాణ భాషాక్లేష చెప్పారు (1-161). దాని వరవడిలో 
అబ్బయ్య కూడా ఒకటి రచించాడు (కవిరాజ 4-176). 


కొండవీడు బందరు సర్కారులు 947 


పెట్టుకొన్నాడు.్‌ ఇటువంటి ప్రాఢకవుల రచనలలో ఇది వర్తిస్తుంది కాని దురదృష్ట 
వశాత్తూ మన తెలుగు కావ్యకన్యకలు చాలామటుకు ఆపరేషనువల్ల ఆడవాళ్లయినవాళ్లే! 


గాలి ఓబళయ్య: ఇంగ్లీషు భాషలోని పండితులకు డాక్టరేటు బిరుదులు ఇస్తారు. 
శామ్యూల్‌ జాన్సన్‌ వంటి ఉద్దండపండితులకు డాక్టరు బిరుదులు ఉన్నాయి. మన 
భాషలో కూడా భేషజంకల మహావిద్వాంసులు లేకపోలేదు. ఈ యుగంలోని భాషా 
భిషక్కులలో గొప్పవాడు గాలి ఓబళయ్య. ఈయనకు సంస్కృతంలో ఉడోలమైన 
పాండిత్యం ఉంది. బహుశా అందుకే తన తెలుగు యింటిపేరుగానీ, పేరుగాని నచ్చలేదు. ఆ 
రెండింటినీ సంస్కృతీకరించాడు. ఓబళయ్య అనే పేరును సులభంగా అహోబలపతి అని 
మార్చవచ్చునుగాని 'గాలి' అనే పేరును ఏం చేయాలో తోచక ఒకసారి 'ప్రభంజనం' 
వారని, కొన్నిసార్లు “వాతూల' వారని పేర్కొన్నాడు. చరిత్రకారులితని పేరు గాలి 
నరసయ్య అన్నారు. అయితే తన పేరు జౌబళపండితుడని కూడా ఇతడే స్వయంగా 
చెప్పుకొన్నాడు. అయితే ఇతని పేరు ఓబళశాస్తి ఓబయ్య అనడమే సముచితమని 
పండితుల ఊహ.” 

గుండ్లకమ్మతీరాన గోకనకొండవద్ద గాలివారు ఉండేవారు. ఓబయ్య తల్లితండ్రుల 
పేరు తెలియదు. చిన్నప్పుడే కన్నవారిద్దరూ పోతీ మేనమామల ఇంట్లో పెరిగాడు. అక్కడే 
విద్యాభ్యాసం చేశాడు. ఓబయ్య మేనమామ పేరు పోలూరి మాధవసోమయాజి. ఆయన 
మహాపండితుడు. సంస్కృతవ్యాకరణం క్షుణ్ణంగా చదువుకొన్నాడు. తర్కంలో దిట్ట. 
పధ్నాలుగు విద్యలు నేర్చిన పండితుడు. అయితీ మేనమామకన్నా ఓబయ్య నాలుగాకులు 
ఎక్కువ చదువుకొన్నాడు. తర్కం, వ్యాకరణం, ఉభయమీమాంసలు, కావ్యాలంకారాలు 
జౌపోసన పట్టాడు. వాటికి తోడు తెలుగు కవిత్వం చెప్పనేర్చాడు. కవిమహోపాధ్యాయ 
బిరుదు పొందాడు. మళ్లీ నన్నయభట్టి తన రూపంలో పుట్టాడని ఓబయ్య భావించాడు. 


నన్నయగారి సారస్యం, ప్రసన్నత, అక్షరరమ్యత కంచుకాగడాపెట్టి వెతికినా 
ఓబయ్యలో కనబడవు. ఇతడు కాళిందీకన్యాపరిణయం అనే ఆరాశ్వాసాల గ్రంథం 
రచించాడు. ఇతని కళ్లకు సర్వం ఛందోవ్యాకరణమయం. “చెలువఠటి పాణినీయంబుచెన్ను 
గాంచు' అంటాడు. (1-176). కాళింది విరహాన్ని వర్ణిస్తూ 'నీకోర్కి యజ్ఞరచితకావ్యవైఖరి 
గాంచి హాస్యపరముగా నున్నది' అంటాడు (2-26). ఆడవారి వక్షోజాలు సహితం ఇతనికి 
పుస్తకాలలాగే కనబడతాయి. 

కలయప్రసాదమొప్ప నధికస్ఫుటమై మధురత్వ మొంద గే 

వలపరుషస్వభావపటుబంధము మీర సమస్తభూషణా 

వలులు దలిర్చ సర్వరసవాసిత గావ్యమునా జలంగు నె 

చ్చెలిచనుదోయి క్లిష్టతను జేకొనిమానధువో విసంధితన్‌. (కాళింది 1- 188) 


5,. ఆరవీటీరాజుల యుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 

6. ఆంధ్ర సాహిత్య పరిషత్ప్సత్రిక సంపుటి 15, సంచిక 2 

"7. కవిశిరోభూషణం - అహోబల పండితీయం, పీరిక - వెంపరాల సూర్భునారాయణశాస్త్రిగారు, 
పుఠు 4 


948 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ నంపుటి 


కాళిందీపరిణయంలో 1368 గద్యపద్యాలున్నా కనీసం వందకో పద్యమైన తెలుగు 
దేశంలో ప్రచారం పొందలేదు. గాలి ఓబయ్యను వ్యాకరణవేత్తగానే తెలుగు సాహితీపరులు 
ప్రస్తుతించుతారు. ఇతడు సంస్కృత భాషలో తెలుగు వ్యాకరణభాష్యం వ్రాశాడు. దానికి 
కవిశిరోభూషణం అని పేరు పెట్టాడు. అది అహోబలపండితీయం అని ప్రసిద్ధమైనది. 
బాలసరస్వతో, ఇంకెవరో నన్నయగారి పేర సూత్రాలు వ్రాస్తే ఇతడు అధర్వణాచారి 
పేరిట కారికలు వ్రాశాడు. ఆ సూత్రాలకూ ఈ కారీకలకూ వ్యాఖ్యానం వ్రాశాడు. ఈ 
గ్రంథానికి సంస్కృత వ్యాకరణం గౌరవాన్ని ఇవ్వదలిచాడు. ఆ భాషలో సూత్రాలు 
చెప్పిన పాణిని ప్రథమాచార్యుడు. వార్తికాలు కూర్చిపెట్టిన వరరుచి ద్వితీయాచార్యుడు. 
మహాభాష్యం వ్రాసిన పతంజలి తృతీయాచార్యుడు. ఈ పదవులు దృష్టిలో పెట్టుకొని 
నన్నయగారు ప్రథమాచార్యులనీ, అధర్వణుడు డ్వితీయాచార్యుడనీ అహోబలపతి 
పేర్కొన్నాడు. తాను పతంజలి అంతటివాడు. అహోబలపండితీయంలో గొప్ప 
పాండిత్య నిదర్శనలు కనబడతాయి. మొదటి పదిసూత్రాల వ్యాఖ్యానంలో తాను 
చదువుకున్నదంతా పిండి కుండల కెత్తాడు. ఈ పాండిత్యపానకం అలవాటుపడ్డవాళ్లకి 
రుచిస్తుందిగాని సామాన్యుల గొంతు దిగదు. అసామాన్యులకు కూడా అమ్మో 
అనిపిస్తుంది. అహోబల సండితీయం చదువుకొని ఉన్న మతి పోగొట్టుకోవలెను అని 
గిడుగు రామ్మూర్తి పంతులుగారే అన్నారు! 


ఉన్న మతి పోయేలోపున ఇంకో కావ్యసీమకు పోదాం! 


చింతకుంట కోదండరోమయ్య: కొండవీటి దుర్గాన్నే కాక ఈ సీమలో మరి మూడు 
దుర్గాలను, పధ్నాల్లు దేశాలను గుంటుపల్లి ముత్తన్నగారు క్రీ.శ. 1623 దాకా పాలించారు. 
ఆయన మహాదాత, గుంటుపల్లి ముత్తన్నగారి భార్య చింతగుంటవారి ఆడపడుచు. ఈ 
తరం నుంచీ రెండు కుటుంబాలలో పిల్లలను ఇచ్చిపుచ్చు కోవడం విరివిగా సాగింది. 
ముత్తనగారి కొడుకు భాస్కరుడు కూడా చాలా ప్రసిద్ధుడు. గారడీ విద్యలో ఆఖండ ప్రజ్ఞ 
కలవాడు. విప్రవినోదులకు ఇతనిదే ఆచార్యపీఠం. సంస్కృత వ్యాకరణంలో అర్థకోధన 
చేసిన మహామనీషి అని కూడా పేరుపొందాడు. ఈ గుంటుపల్లి భాస్కరుని కూతురు 
మల్లమ్మను చింతగుంట సర్వన్నకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ దంపతులకు అయిదో తరంలో 
అంకన్న పుట్టాడు. అతడు కోదండరామయ్యను పెంచుకున్నాడు. 


దత్తతవల్ల ప్రసిద్దుల యింటిపేరు వచ్చినట్టే ఆలివంక చుట్టాలవల్ల కూడా 
చింతకుంట కోదండరామయ్య _పేరు పొందాడు. తెలుగుదేశంలో శాశ్వత యశస్సు 
పొందిన ముష్పయిఇద్దరు మంత్రులలో రాయని బాచన్న ప్రముఖుడు. ఈ వంశంలో 
పుట్టిన వెంకట నరసయ్యగారి కూతురు రామమ్మను చింతకుంట కోదండరామయ్య పెళ్లి 
చేసుకున్నాడు. కొడుకులను కన్నాడు. మనుమళ్లను ఎత్తుకున్నాడు. 


కోదండరామయ్యగారిది సహజ పాండిత్యం. ఇతణ్ణి చాలామంది రాజులు 
సన్మానించారు. సాటికవులకు తలలో నాలుకలాగా ఉండేవాడు. సుకవిజనవశీకరుడని 


6. నిజమైన సంప్రదాయము, గిడుగు రామ్య్మూర్హిగారు, పుటలు 12-16. 


కొండవీడు బందరు సర్కారులు 949 


కోదండరామయ్య చెప్పుకొన్నాడు. సరసులు మెచ్చుకొనేటట్టు సునందాపరిణయం అనే 
అయిదాశ్వాసాల కావ్యాన్ని వ్రాశాడు. సునంద భీమసీనుని కూతురు. ఈమెను ప్రదీపుడు 
పెళ్లి చేసుకున్నాడు. ఈ కథను మూసప్రబంధంగా కోదండరామయ్య రచించినట్టుంది. 
దీనిప్రతులు ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో మూడు వున్నాయి (0.893-895). 


చింతగుంట కోదండరామయ్య క్రీ.శ. 1790 ప్రాంతాలలో ఉన్నాడని వీరేశలింగం 
గారు పౌరపడ్డారు. అయితే క్రీ.శ. 1605-23 నాటి గుంటుపల్లి భాస్కరునికి అయిదో 
తరంలో యీకవి దత్తుడు కనుక క్రీశ. 1750 ప్రాంతాలవాడని భావించవచ్చు. ఇతని 
కవిత్వం మొత్తంమీద రసవంతమై హృద్యముగానే యున్నదని అభిప్రాయపడుతూ 
వీరేశలింగంగారు అయిదు పద్యాలు ఉదాహరించారు. నాయిక చెలికత్తెలతో ఇలా 
మొరపెట్టుకుంది. 


అన్నువులార నొవలపు నంగడి పెట్టకురమ్మ చాలు మీ 

మన్నన లింక నన్ను బలుమారును వేడకురమ్మ ప్రాణముల్‌ 

కొన్ననవింటి దేవతలకు గొంకక ఇచ్చెద నమ్మ వాని నే 

మున్ను రవంత పోవిడుట మోసము వచ్చె గదమ్మ బుద్దికిన్‌. (నునంద-4) 


ఈ పద్యంలో నాయిక వేడుకున్నట్లు చెలికత్తెలు ప్రవర్తించారేమోగాని మన 
ప్రబంధకవులు అందరూ నాయికల వలపు అంగడిపెట్టినవాళ్ళి! 


కొండపల్లి ఏలూరు సర్కారులు 


ఆ(౦ధ్రదెశపు సుప్రసిద్ధ దుర్గాలలో కొండపల్లి ఒకటి. ఈ జిల్లాకింద 24 మహళ్లు 
ఉండేవి. ఇవి పది సంస్థానాలకి చెల్లుతూ ఉండేవి. వీటిలో చెప్పుకోతగ్గవి నూజీవీడు, 
దేవరకోట సంస్థానాలు. నూజివీడు సంస్థానమే పంపకాలవల్ల చిల్లర జమీందారీలుగా 
విడిపోయింది. బెజవాడ, మైలవరం, చరిగొండ, నందిగామ, లింగగిరి మొదలైన చిన్న 
సంస్థానాలు కూడా కొండపల్లి సర్కారులో ఉన్నవే. ఒక్క నూజివీడులో తప్ప ఇతర 
సంస్థానాల వాళ్లు ఈ యుగంలో సాహిత్యపోషణ చేసినట్టు యిప్పటివరకూ దొరికిన 
ఆధారాలవల్ల చెప్పలేం. నూజివీడు సంస్థానంలో ఒక్క కొండపల్లి మహాళ్లేకాక ఏలూరు 
సర్కారులోని మహళ్లు కూడా చేరాయి. నిజానికి ఈ సంస్థానానికి ముఖ్యపట్టణమైన 
నూజేరు ఏలూరు సర్కారులోనే ఉంది. నూజివీడు కాక మరి మూడు జమీందారీలు 
కూడా ఏలూరి ఫౌజుదారికి అణకువగా ఉండేవి. మొగలితురు, చింతలపూడి, 
తలికిచర్గవంటి దేశముఖీలుకాక ఒలందావారి పొలాలు కూడా ఏలూరు పరగణాలలో 
ఉండేవి. 


9. ఆంధ్రకవుల చరిత, ౩3వ భాగం. పుట 179. 


950 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సాహిత్యపోషణ చేసిన నూజివీటి ప్రభువులలో మేకా నరసప్పారావుగారు 
ప్రముఖులు. ఈయన నూజివీడు నగరాన్ని నిర్మించిన ఇమ్మడి విజయ అప్పారావుగారి 
మనుమడు. క్రీ.శ. 1698 తరువాత నరసప్పారావుగారు తఖ్తుమీదకు వచ్చారు. ఈయన 
దిట్టకవి పాపరాజు అనే కవికి పెద్దమద్దాలి గ్రామంలో 150 కత్తుల మాన్యం ఇచ్చారు. ఈ 
కవి “రామకథాసారసంగ్రహం' రచించాడు." కుమార ధూర్జటికి కూడా నరసప్పారావు 
గారే పోషకులు. నూజివీటి వంశావళిలో ఇద్దరు విజయప్పారావులు ఉన్నారు. వాళ్లలో 
రెండోసారి మనుమడి కాలంలో కుమార ధూర్జటి ఉన్నాడని ఇంతకు ముందు 
చెప్పు కొన్నాం.” 

కుమారధూర్ణటివంటి కవులనేకాక కాకరపరగ్రులో ఉండే పండితులను కూడా 
నరసప్పారావుగారు పోషించారు. మధుర, తంజావూరు వంటి దక్షిణరాజ్యాలనుండి 
ఆనాడు చాలామంది పండితులు వలస వచ్చి నూజివీడు సంస్థానానికి చెందిన 
గ్రామాలలో స్థిరపడ్డారు. కాకరపర్రులోని పండితులకు ఆరామద్రావిడులని పేరు 
వచ్చింది. వీరిలో అణ్‌వెళ్లవారు ప్రముఖులు. వారికి చెరుకూరివారనే ఇంటిపేరు ఉండేది 
కాబోలు. 


ఆలీవెళ్ళ వెంకటశాస్త్రి: కాకరపరులోని ఆణివెళ్ళ యజ్ఞనారాయణకు మంచి 
సాహిత్యజ్ఞానం ఉంది. క్షిష్టమైన శ్లేష కవిత్వానికి అర్థం చెప్పగలడు. ఇతని కొడుకు 
వెంకటశాస్త్రి ఉద్దండ పండితుడు. ఛందస్సు, సాహిత్యమే కాకుండా మీమాంసా 
బ్యోతిషాలలోనూ మంచి సర్వతోముఖ పాండిత్యం సంపాదించాడు. చిన్నప్పుడే వేదం 
చదువుకున్నాడు. శ్రౌత సూత్రాలకు భాష్యం వ్రాశాడు. ఈ పాండిత్యాలతోపాటు 
వెంకటశాస్త్రికి కవితా ప్రజ్ఞ కూడా ఉంది. సంస్కృతంలో చిత్రబంధ రామాయణం అనే 
విడ్డూరమైన రచన చేశాడు. ఎన్నో గారడీ ఫీట్లతో వెంకటశాస్త్రి చేసిన ఈ రచనను 
సామాన్యుడేకాదు, తగు మాత్రపు సాహితీపరుడు కూడా అర్థం చేసుకోలేడు. బోలెడన్ని 
బంధాలతో అడుగడుగునా యమకాలతో ఇబ్బంది పెట్టే ఈ కావ్యం నలుగురికీ 
బోధపడాలని యజ్ఞనారాయణే స్వయంగా వ్యాఖ్యానం వ్రాశాడు. తండ్రే వ్యాఖ్యానం 
వ్రాయవలసిన గడ్డు కావ్యాన్ని వ్రాశాక అణివెళ్ల వెంకటశాస్త్రి కీర్తి బాగా విస్తరించింది. 
నూజివీటి నరసప్పారావుగారి ప్రాపకం దొరికింది. ఆయనకు అంకితంగా 'అప్పారాయ 
యశశ్చంద్రోదయం' అనే అలంకార గ్రంథాన్ని వ్రాశాడు. ఇది సంస్కృత కావ్యమైనా 
ఇందులోని బంధ కవిత్వంలో కొన్ని తెలుగు మాటలను వెంకటశాస్త్రి జొప్పించాడు. ఒక 
సంస్కృత శోక బంధంలో 'నృసింహా పరాయ! పది కత్తుల భూమికి! అనే తెలుగు 
డిమాండు దాక్కుని ఉంది. ఈ కొంటె కోరిక విన్నాక నరసప్పారావుగారు 'పదికత్తుల 
భూమేనా, ఒక భట మాన్యమే ఇస్తాను అన్నారు. వల్లూరు పల్లెను అగ్రహారంగా ఆణివెళ్ల 
వారికి ఇచ్చారు. ఇది క్రీ.శ. 1735లో దానం చేసినట్టు కనబడుతుంది. ఈ దానమిచ్చిన 


లా 


1. శ్రమదప్పారాయాన్నయ చరిత్రము - ముదిరాజు సుబ్బారావుగారు, పుట 25. అధోజ్ఞాపిక. 
2. మ. యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం. ఇదే సంపుటి. 
3... తెలుగు 'పరాశరీయహోర' - దువ్వూరి జగన్నాథశర్మ ప్రస్తావన పుట ౫ 


ఇకొండపల్లి ఏలూరు సర్కారులు 951 


కొద్దికాలానికి నరసప్పారావుగారు పోయి ఉండాలి. వారి తమ్ముడు శొబ్బన్నగారు కొన్ని 

ఇబ్బందుల పాలయ్యారు. క్రీశ. 1732 నుండి ఫొజుదారుగా వచ్చిన రుస్తుంఖాన్‌ ఉత్తర 

సర్కారులలో ఉన్న సంస్థానాధిపతులను నానావిధాలా హింసించాడు. ఇతడు పగబట్టిన 

పాలకులు శంకరగిరి మాన్యాలకు పోయి తలదాచుకొన్నారు. 12 సంవత్సరాలపాటు 
నూజివీడు సంస్థానం మహమ్మదీయుల చేతిలో పడింది. 


ప్రభువు ఇచ్చిన అగ్రహారాన్ని అనుభవించడానికి నోచుకోక అణివెళ్ల వెంకటశాస్త్రి 
కళింగసీమకు పోయాడు. అక్కడ దార్గపూడి పరగణాలలో చింతలపాటి వారి ఆశ్రయం 
అభించింది. 


నేటి విశాఖ జిల్లా సర్వసిద్ధి తాలూకాలో -:ఉన్న బోయగొల్లాం గ్రామంలో 
అణివెళ్ల వెంకటశాస్త్రి స్థిరపడ్డాడు. చింతలపాటి నీలాద్రిరాజు సహాయంతో పెద్ద యజ్ఞం 
"చేశాడు. వేద పండితుడు, జ్యోతిర్వేత్త, చిత్రబంధకవిత్వాలు చెప్పే జాణ, పైగా యజ్ఞం 
చేసినవాడు కనుక వెంకటశాస్త్రికి ఆ పరగణాలో పలుకుబడి హెచ్చింది. అతని 
ప్రభావంలో పడిన నీలాద్రిరాజు తెలుగు కవులను, అందులో ముఖ్యంగా కూచిమంచి 
జగ్గన్నను చిన్నచూపు చూశాడు. ఈ కక్ష మనసులో పెట్టుకొని జగ్గన్న తన చంద్రరేఖా 
విలాపంలో వెంకటశాస్త్రీని విలన్‌గా చిత్రించాడు. విరోధి కలంపోటు వెన్నులో పడినా 
వెంకటశాస్త్రి వైదుష్యానికేం డోకా లేదు. అతడు సంస్కృతంలో బహు గ్రంథకర్త. ఈయన 
తెలుగులో వ్రాసిన గ్రంథాలేవీ బయటపడక పోయినా ఇతని ముని మనుమడు అణివెళ్ల 
సీతారాముడు జానకీ పరిణయం అనే ఆంధ్ర శతకం రచించాడు. దానిలో ఇతని సంగతి 

. చెప్పాడు. 
నిజానికి అణివెళ్ల వారి గురించి ఇంకా చర్చ జరగాలి. ఇప్పటికి జరిగిన కొన్ని 
. పరిశోధనలు చాలా ప్రమాదభరితాలుగా ఉన్నాయి. వెంకటశాస్త్రి తండ్రి పేరు 
యజ్ఞనారాయణ. సంస్కృత సాహిత్యంలో మరొక యజ్ఞనారాయణ దీక్షితులు ఉన్నాడు. 
ఆయన తంజావూరు రఘునాథనాయకుని శిష్యుడు. గోవిందదీక్షితులుగారి కుమారుడు 
'సాహిత్య రత్నాకరం మొదలైనవి వ్రాశాడు. తంజావూరులో ప్రసిద్దుడు. అణివెళ్ళవారు 
తంజావూరు ప్రాంతాలనుండి వచ్చారు. అందుచేత ఇద్దరు యజ్ఞనారాయణులూ ఒకరే అని 
ఒక పరిశోధకుడు భ్రమపడడం జరిగింది.* మరొక పరిశోధనా పరమేశ్వరుల 
ఆమోదముద్ర దానిమీద పడడం' కూడా జరిగింది. అయితే ఈ ఇద్దరూ కూడా చారిత్రక 
కాలాన్ని విస్మరించారు. గోవింద దీక్షితులవారు మూడు తరాల నాయకరాజులకి 
“ముఖ్యమంత్రి. ఆయన మంత్రాంగం క్రీ.శ. 1565 నుంచి కనబడుతుంది. అప్పటికాయనకు 
ముప్పయి సంవత్సరాలకి తక్కువ ఉండదని భావించాలి. యజ్ఞనారాయణగారి 
పెద్ద కొడుకు బహుశ క్రీ.శ. 1565లోనే పుట్టి ఉంటాడు. క్రీ.శ. 1600 ప్రాంతాలలో 
సాహిత్యరత్నాకరం వ్రాసి ఉంటాడు. ఇంక ఆణివెళ్ళ వెంకటశాస్త్రి (క్రీశ. 1735లో 
4. తెలుగు పారాశరీయహోర అనే గ్రంథంలో దువ్వూరి జగన్నాథ శర్మగారు ఈ ప్రమాదాన్ని తెచ్చి 


పెటారు. 
5. ఆ గ్రంథానికి పీఠిక బ్రాస్తూ నిడుదవోలు వారీ తప్పుని ఆమోదించారు. 


952 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


వేల్లూరుదానం స్వీకరించారు. అతని తండ్రి 1730 దాకా జీవించి చిత్రబంధరామాయణ 
వ్యాఖ్యానం వ్రాసి ఉంటాడు. క్రీ.శ. 1600 ప్రాంతాలలో సాహిత్యరత్నాకరం వ్రాసిన 
యజ్ఞనారాయణే క్రీ.శ. 1735 వల్లూరుదానం పొందిన వెంకటశాస్త్రి తండ్రీ అని ఎంత 
ప్రబంధ పరమేశ్వరులు చెప్పినా అది సత్యానికి 135 సంవత్సరాల దూరంలో ఉంటుంది. 


అణీవెళ్ళ వెంకటశాస్త్రికి కూచిమంచి జగ్గన్న - రకంగా అపకారం చేస్తే తెలుగు 
పరిశోధకులు చారిత్రక క్రమాన్ని గుర్తించక మరొక రకం అపకారం చేశారు. ఆధునిక, 
పరిశోధన పద్ధతులు వ్యాపించిన ఈకాలంలోనే ఇలాంటి ప్రమాదాలు జరగ్గాలేనిది 
రెండువందలా ఏభై సంవత్సరాల క్రిందట కట్టుకథలకు చరిత్ర కట్టుపడిపోవడం 
వింతకాదు. కొండపల్లి ఏలూరు సర్కారుల దగ్గిరే మరొక కవి తెలుగు చరిత్రలోని 
అభూతకల్పనలకు తానూ ఒక్కటేమిటి, నాలుగు సమిధలు ఆహుతిచ్చాడు. అతని పేరు 
బాణాల శంభుదాసు. అతని కావ్యం సారంగధరచరిత్ర. 


బాణాల శంభుదాసు! ఆంధ్రదేశంలో సారంగధరచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఆదిలో 
గౌరన తన నవనాథ చరిత్రలో కథనం చేశాడు. ఈ ద్విపద కావ్యాన్ని ఆధారంగా 
చేసుకొని చేమకూర వెంకటరాజుగారు పద్యకావ్యాన్ని వ్రాశారు. ఈ రెండింటినీ 
దగ్గిర పెట్టుకొని బాణాల శంభుదాసు మళ్ళా ద్విపద కావ్యంగా సారంగధరచరిత్ర 
వ్రాశాడు. చేమకూర వెంకటరాజుగారిని అనుసరించాడు కనుక శంభుదాసు క్రీశ, 1650 
తరువాతవాడని చెప్పవచ్చు. ఇతని ద్విపద కావ్యానికి 14 ప్రతులు ప్రాచ్యలిఖిత 
(గ్రంథాలయంలో ఉన్నాయి. వీటిలో కొన్ని బొనుదొరగారు వ్రాయించినవి. ఆయన 
తయారు చేయించిన మొదటి ప్రతి కాలం క్రీశ 1827. చేమకూర వెంకటరాజుగారికీ, 
బాను దొరగారికీ గల మధ్యకాలంలో ఎప్పుడో బహుశా క్రీశ. 1750లో బాణాల 
శంభుదాసు ఉండి ఉంటాడు, 


ఇతని కాలాన్ని యిదమిత్సంగా నిర్ణయించలేకపోయినా ఇతని గ్రామాన్ని మాత్రం 
చెప్పగలం. బెజవాడ దగ్గిర ఉన్న కొండపల్లి ప్రాంతాలలో శంభుదాసు ఉండేవాడు. 
'పరమాత్ముడగు కొండపల్లి గోపాలవరలబ్ధంబుగ గవిత్వప్రాఢి మెరసినవాడ'నని 
చెప్పుకొన్నాడు. 'తగుభంగి సారంగధరచరిత్రను వ్రాశాడు. తన కృతికి చేమకూర 
అప్పనగారి కావ్యం ఆధారమని గ్రంథం చివర ప్రకటించాడు. 

ఈ సారంగధరచరిత్ర అచ్చుపడింది. అయితే వ్రాతప్రతులలోని గద్యకూ, 
వేదంవారు అచ్చువేసిన గద్యకూ తేడా ఉంది. 

గద్యలలోనేకాక గ్రంథంలోని పాదాలలో కూడా చాలా తేడాలున్నాయి. 
పాఠభేదాలేకాక కథాంభేదాలు కూడా ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు. 
శంభుదాసు వ్రాసిన ద్విపద కావ్యంపైనా, ముఖ్యంగా సారంగధరునిచరిత్రపైనా 
బౌనుదొరగారు చాలా పరిశోధన చేశారు. పాశ్చాత్య వాజ్మయంలో ఇలాంటి పోలికలు 
గల కథలు ఏమేమి ఉన్నాయో నోటు చేశారు (0.1793). 


6. డి. కేటలాగు మద్రాసు ఓ.లై. తెలుగు పుస్తకాలు - సంపుటి 4,పుట 1518 


కొండపల్లి ఏలూరు సర్కారుము 953 


పాశ్చాత్య వాజ్మ్యయంలోని కథలనేగాక తెలుగులో ఉన్న అన్ని సారంగధర 
కథలను కూడా బ్రౌను దొరగారు పరిశీలించి శంభుదాసు రచనపై ఇలా అభిప్రాయాన్ని 


వ్రాశారు. 


This poem, the Sarangadharacharitra, Dwipada, is merely, a portion of the 
నవనాథచరిత్ర wherein the story is better told in a superior style: in the present volume 
itis much amplified and is less pleasing. Whole lines are borrowed from Gowran's poem 
నవనాధథచరి త్ర without acknowledgement: unless indeed that this name occurs in the 
last page of Sambhu's poem. 


N.B.: In the last page of the poem under notice, the author only acknowledges 
that he has compiled this in adoption of Cemakura Appana’'s Sarangadhara charitra; but 
does not at all mention anything about Gouwana or his poem (9. 1201). 


గౌరన నవనాథచరిత్రలోని ద్విపదపాదాలను, శంభుదాసు రచననూ సరిపోల్చి 
చూస్తే బౌనుదొరగారి అభిప్రాయం రైటే అనిపిస్తుంది. అడవిలో సారంగధరుడు 
కనబడకపోయినా అతని నెత్తురుచిన్నెలు చూసి రత్నాంగి ఇలా విలపించినట్టు గౌరన 
వ్రాశాడు: 


కొడుక చిట్టాడింపగోరి నిన్నాలమి - నడుగిడుమనెడి నీయడగులీవయ్య 
తటుకన రమ్ము నాతండ్రీ నీ వనుచు - జిటికెలు వెట్టు నీచేతులీవయ్య 
ఒత్తిన చన్నిచ్చి యె యోమిన మేని - నెత్తురా యీకొత్తనెత్తు రోయన్న 
(నవనాథ 2 పుట 91) 
ఈ ద్విపదపాదాలను శంభుదాసు ఇలా అనుకరించినట్టు కనబడుతుంది. 


రహిమనిఇప్పుడా రత్నాంగిదేవి - మహిమీద వ్రాలి కుమారయ్యెయ్యె 
చనుబాలధారలు చనువుగాగొన్స- తనువులోపలి రక్షధారలాయివియు 
బారావతము వెంబడి వీధులందు- బారాడు నీమృదుపదము లాయివియు 
దలితండ్రులే యిష్టదైవంబులనుచు - జెలువారగా మొక్కు జేతులాయివియు 
(సారంగ 3౩-231 నుండి) 


ఈ పోలికలు యిలా కనబడుచున్నా నిజానీకి శంభుదాసు వీటిని చేమకూరవారి 
సారంగధర నుంచి కూడా తీసుకొనడానికి ఆస్కారం ఉంది (పద్యసారంగధర ౩-245). 
నవనాథచరిత్రలోని వర్ణనలూ, విశేషాలూ కొన్ని చేమకూరవారి పద్యకావ్యంలో 
కనబడతాయి. అవి యథాతథంగా శంభుదాసు ద్విపదలో కూడా ఉన్నాయి. 
సారంగధరుడు ఎగిరిపోయిన పావురాన్ని పిలవడం, సంగడీలు కంటికి ఓరచెయ్యి పెట్టుకొని 
చూడడం మొదలైనవి నవనాథ చరిత్రలో లేవు. చేమకూరవారి కావ్యాన్ని చూసీ 
శంభుదాసు వ్రాశాడు. ఇలాంటి పోలికలు ఎన్నయినా ఉన్నాయి. అయితే గౌరనగాని, 
చేమకూరవారుగాని చెయ్యని కల్బనలు శంభుదాసు కథలో కూడా చేశాడు. 


954 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


శంభుదాసు చిత్రాంగిని సాధారణంగా చంపించలేదు. కత్తికింతంత కండలు 
కోయించి ఉప్పుపాతరలో ఉంచి ఆ తరువాత కనబడకుండా పైన మన్ను కప్పించాడు. 
ఇంత కసిదీరా చంపించినా శంభుదాసు చివర ఒక అద్భుతం చేయించాడు; సారంగధరుడు 
సిద్దుడై తిరిగి వచ్చాడు. తల్లితండ్రులను చూశాడు. అందరి యోగక్షేమాలు అడిగాడు. 
“చిత్రాంగి ఏదీ' అని అడిగాడు. ఆమెకు పట్టిన గతికి 'అయ్యో పాపం' అనుకొన్నాడు. 'ఆ 
నుయ్యి ఎక్కడ' అని అడిగాడు. అక్కడకు వెళ్లాడు. సంజీవకరణి మోపి చిత్రాంగిని 
బ్రతికించాడు. ఆమె దిగ్గున లేచివచ్చి మొక్కింది. 


మృతిని బొందినచోటి మృత్తిక దెచ్చి - సతిని గావించెను సారంగధరుడు 
అపరాధిని యటంచు నామెబోనీక-యుపకార మొనరించెనుర్వి హాయటంచు 
(ద్విప.సారం. 3-479 నుండి) 


సారంగధరుడు చేసిన ఉపకారాన్ని జనులు సన్నుతించారు. శంభుదాసు చేసిన యీ 
మార్పుకి పాఠకులు అబ్బురపడతారు. అయినా సారంగధరచరి త్ర ఉన్నంతకాలం చిత్రాంగి 
బత్‌కీ ఉంటుంది. 


తుమ్మలపల్లి నాగభూషణం: మన సాహిత్యంలో కలకాలం నిలిచే పాత్రలు కొన్ని 
ఉన్నా బతకని కావ్యాలూ, బ్రతుకుతున్నా కొనప్రాణంతో ఉండేవీ చాలా ఉన్నాయి. 
వాటిలో తుమ్మలపల్లి నాగభూషణం వ్రాసిన కావ్యాలు రెండు కనబడతాయి. 
బసవవిజయం అనే మూడాశ్వాసాల కావ్యాన్ని సోమవారవ్రతమాహాత్మ్యం అనే 
ఏకాశ్వాస కావ్యాన్ని ఇతడు రచించాడు. మొదటిది అచ్చుపడింది. రెండోది ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో ఉంది. రెండింటిలో ఒకే పద్యాన్ని వాసి నాగభూషణం తన సంగతి 
చెప్పుకున్నాడు. 

ఆంధ్ర దేశంబునందున నమరియున్న- ప్రాభవంబైన గుడివాడపట్టణమున- 

ప్రకటింతబై తుమ్మలపల్లివంశ- సంభవుండను నాగభూషణుడ నేను. _(.744(0) 


కవి ఇంత స్పష్టంగా తన ఇంటిపేరు చెప్పుకొన్నా వీరేశలింగంగారు 
ఏ కారణంవల్లనో ఇతని ఇంటిపేరు మల్లంపల్లివారని మార్చారు.” ఇతడు క్రీశ. 1740 
ప్రాంతాలవాడని నిర్ణయించారు. ఇతని బసవవిజయం ఒక్కటే వారికి దొరికింది. 
సోమవార మాహాత్మ్యం ఇంకా అముద్రితం. తుమ్మలపల్లి నాగభూషణం రచించిన 
బసవవిజయాన్ని నల్లగండ్ల నాగనాథం అనే కవి డ్విపదగా మార్చాడు. అతడు 
కౌసలనాడులోని పొట్లచెరువు సీమవాడు. తుమ్మలపల్లివారి పింక్కడా ద్విపదలో 
చెప్పలేదుగాని పూర్తిగా పద్యకావ్యానికీ ద్విపద కాపీ. అయితే నాగభూషణం పద్యాలే 
ఏమంత గొప్పగా లేవు. వాటి ననుసరించిన ద్చాపదలిక చెప్పాలా! 

ఈ రెండు దొందుకు దొందే. 


7. _ఆంధ్రకవుల చరిత్ర - ౩వ భాగం, పుట 219. 


పోలునాటి కవులు 


నేతి తూర్పు గోదావరి జిల్లాలోని మరీ తూర్పు భాగాలను 'ప్రోలునాడు' అని 
పేర్కొనేవారు. క్రీ.శ.1084 నుంచీ ఈ పేరు ప్రచారంలో ఉన్నట్టు శాసన ప్రమాణం 
కనబడుతున్నది." అత్యంత ప్రాచీనమైన ఈ పేరు నేటికీ వ్యాప్తిలో ఉంది.2* అయితే ప్రజల 
నోళ్లలో పడి అది పొర్లునాడుగా మారింది. పెద్దాపురం, కాకినాడ, పిఠాపురం, తుని 
ప్రాంతాలు కలిసి ప్రోలునాడుగా ఏర్పడ్డాయి. 

ఈ సీమలో పెద్దాపురం, పిఠాపురం సంస్థానాలు చరిత్ర కల రాజ్యాలు. అవి ఒక 
చెట్టున పండిన రెండు తీయని పళ్లు.'ఆనాటి ఆంధ్ర రాజకీయాలలో ఈ రెండు సంస్థానాలూ 
ప్రముఖ పాత్ర వహించాయి. పరస్పరం హార్థికంగా, ఆర్థికంగా సహసరిహద్దు తగాదాలు 
లేక సఖ్యంగా ఉండేవి. పెద్దాపురం రాజులు పిఠాపురం దొరకు పెళ్లి సంబంధాలు 
కుదిర్చారు. గ్రామాలను పెళ్లి. కానుకలు చేశారు. రాజకీయాలలో ఈ రెండు సంస్థానాలు 
సృష్టించిన చరిత్ర అలా ఉంచి అవి చేసిన సాహిత్యసేవ ఆనల్పం. ఎందరో కవులను 
పోషించి ఎన్నో కృతులు నిర్మింపజేసిన ఘనత ఈ రాజ్యాలకు దక్కింది. ఈ యుగంలో 
ఏయే ప్రభువులు ఎన్నాళ్లు పాలించారో ముందు తెలుసుకొంటే ఏయే కవులు ఈ కాలంలో 
ఉన్నదీ తరువాత విశదపరచుకోవచ్చు. 


1. సార్వభౌమ తిమ్మరాజుగారు (క్రీశ 1649-88) 
- ఉద్దండ రాయపరాజు 

(1688-1714 పైవారి తమ్ములు) 
. ముమ్మడి తిమ్మరాజు (1714-34) 


రామచంద్రరాయణింగారు (1647-71) 
పెదమాధవరాయణింగారు 
(1671-1704) 
నరసింహ రాయణింవారు 
(1704-20 వైవారీ తమ్ములు) 

పెవారు పోయినదగ్గిరనుంచీ ఆరాచకం, వెంకటరాయణింగారు (1720-28) పెవారి 
1734 నుండి 1749 దాకా పదహారు సంవత్సరాలు | కుమాళ్లు) వీరు అపు త్రకులు. ఆంచేత వీరి 
రుస్తుంఖాను పాలించాడు. తరువాత ముత్తాతగారి మనుమడు బుచ్చారాయణీం 
వారసులు జగపతిరాజు విజయనగరంలో గారు రాజ్యానికి వచ్చారు. 


పెరుగుతున్నారు. కయ 
జగపతిరాజుగారు (3749-56) బుచ్చారాయణింగారు (1728-59) వీరు 
బాలురు. అందుచేత జ్ఞాతులు 

రాజ్య సంరక్షకులయ్యారు. జనార్దనరావుగారు 

కొన్నాళ్ళూ, వారి కుమారులు వెంకటకృష్ణ 

రాయణింగారు కొన్నాళ్లూ పాలించారు. 

. నాలుగవ తిమ్మం- గారు (1760-97) చినమాథవరాయణింగారు (1758-61) 
ఈ పట్టికవల్ల క్రీశ. 1650 నుండి 1760 దాకా నూటపడేళ్లలో ఇటు 

పెద్దాపురంలోనూ, అటు పిఠాపురంలోనూ చెరో ఆరుగురు ప్రభువులు కనబడుతున్నారు. 

వీళ్ల ఏలుబడిలో ఉన్న కవుల గురించి చెప్పుకొందాం. 


స 


a 


7 


౮ః 


1. దక్షిణభారత శాసన సంపుటి, 4వ భాగం, ఇం.స. 1015. 
2. ప్రాచీనాంధ్ర భూగోళం - కుందూరి ఈశ్చరదత్తుగారు. పుట 234. 


956 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


కూచిమంచి తిమ్మయ్య: పార్లువాడు గర్వించదగ్గ ప్రాచీన పట్టణం పిఠాపురం. ఈ 
రాజధానికి చేరువలో కందరాడ అనే గ్రామం ఉంది. దానికి కూచిమంచివారు కరణాలు, 
వారు స్థితిమంతులు, నెరదాతలు. కూచిమంచి గంగన్న స్వయంగా సాహిత్యవిద్యా 
ప్రవీణుడో కాదోగాని నిరంతరం కవులకు, విద్వాంసులకు, భటాజులకు దానం చేసే 
విద్యలో మటుకు పరాయణుడు.* ఈ గంగన్న తమ్ములు అన్నదానంలో అందెవేసిన 
చేతులు. కూచిమంచివారి లోగిటో ఎందరో కవులూ, పండితులూ విస్తరిచేసి తాము 
విందులు భోంచేసి యింటివారికి సాహిత్య విందులు పెట్టివుంటారు. ఈ సాహిత్య 
సంతర్పణలో కూచిమంచి గంగన్నవారి పెద్ద కొడుకు తిమ్మయ్యా, మూడోవాడు జగ్గన్నా 
దోసిళ్లకొద్దీ సారస్వతామృతం జుర్రుకొని ఉంటారు. వాళ్లలో సాహిత్యపిపాస జనించింది. 
ప్రబంధాలలోని ప్రాచీనధారలు గొంతుకదాకా గ్రోలారు. కవిత్వం అబ్బింది. 


కూచిమంచి తిమ్మయ్య ఏ సంవత్సరంలో పుట్టాడోగాని క్రీ.శ 1715 నాటికి ఒక 
శృంగారకావ్యాన్ని పూర్తిచేసే నేర్పు వచ్చింది. దానిపేరు రుక్మిణీ పరిణయం. ఈకావ్యాన్ని 
అతడు క్రీ.శ. 1715లో పూర్తిచేసినా పదకొండు సంవత్సరాలకు పూర్వమే ప్రారంభించి 
ఉండాలి. ఏమంటే దీని అవతారికలో తిమ్మయ్య పిఠాపురాన్ని చేర్ణించాడు. అది 
రావుమాధవనృపపరిరక్షితంబు, భోగనికరంబు' అని చెప్పాడు (1-24). అయితే 
పిఠాపురాన్ని క్రీ.శ. 1715లో మాధవరాయణింగారుకాక వారి తమ్ముడు నరసింహ 
రాయణీంగారు పాలిస్తున్నారు. పెదమాధవరాయణింగారు క్రీ.శ. 1671-1704 దాకా 
రాజ్యం చేశారు. రుక్మిణీపరిణయం అవతారికను తిమ్మయ్య విధిగా 1704కు ముందే 
ప్రారంభించి ఉండాలి. అప్పుడతడు నూనూగుమీసాల వయసువాడు కావచ్చు. పుట్టింది 
కందరాడ గ్రామంలోనైనా యౌవనం రాగానే తిమ్మయ్య పిఠాపురంలోనే ఎక్కువ కాలం 
గడిపినట్లు కనబడుతుంది. కవులూ, పండితులూ ఉండే రాజధానిలో ఉండాలని ఏ 
యువకుడైనా భావిస్తాడు. తిమ్మయ్య యువకుడేకాక భక్తుడు. పిఠాపురంలోని 
కుక్కు టేశ్చరస్వామి అతని ఇష్టదైవం, అతడు 'దేవతా' సార్వభౌముడు”. అందుకే తన 
భక్తునికి కవితాసామాజ్యధురంధరత్వాన్ని మొదటి కావ్యంనుంచీ ఇచ్చేశాడు. దేవుడు 
1715లో ఈ పదవిని ఇచ్చినా మరో మూడు ప పుష్కరాలు గడిచాక కాని తిమ్మయ్యకు కవి 
సార్గభౌముడనే వీరుదాన్ని పిఠాపురం రాజులు ఇవ్వలేదు. 1750లో తిమ్మయ్య 
రసికజనమనోధిరామం అనే పిల్లవసుచరిత్రను రచించాడు. అందులో 'రావునీలాడ్రి 
మాథవ రాయనృపతిచేతం గవిసార్వభౌమ విఖ్యాత బిరుద మందిన ఘనుండ' అని 
చెప్పుకొన్నాడు (1-26). ఈ రాజుగారిని చిన్నమాధవరాయణింగారని పిలుస్తారు. 
తిమ్మయ్యకు బిరుదు యిచ్చినప్పుడు ఈయన యువరాజు; 1759లోగాని రాజ్యానికి 
రాలేదు. అప్పటికి తిమ్మయ్య మరణించి ఉంటాడు. 


క్రీ.శ. 1704లో పెదమాధవరాయణింగారు రాజ్యం చాలించే రోజులో శ్రీకారం 
చుట్టి క్రిశ. 1759లో చినమాధవరాయణింగారు రాజ్యానికి వచ్చే తరుణంలో 
కన్నుమూసిన కూచిమంచి తిమ్మయ్య తన 56 సంవత్సరాల సాహిత్యజీవితంలో 
౩. రసికజనమనోఖిరామం, 1-10 


ప్రోలునాటి కవులు 957 


15 కావ్యాలు వ్రాశాడు. వీటిలో ఒకటి లక్షణుగంథం, ఒకటి ద్విపద కావ్యం, ఒకటి 
దండకం, మూడు శతకాలు, తొమ్మిది పద్యకావ్యాలు ఉన్నాయి. ఈ పద్యకావ్యాలలో 
రెండు పూర్తిగా అచ్చ తెనుగువి. 


తన రచనలలో ఏడు గ్రంథాల చివర వాటినెప్పుడు పూర్తిచేసినదీ తిమ్మయ్య 
స్పష్టంగా పేర్కొన్నాడు. తన చిట్టచివరికావ్యం శివలీలా విలాసంలో తాను వ్రాసిన పది 
గ్రంథాల పీర్లు చెప్పాడు. తిమ్మయ్య చెప్పిన విడిదండకాలు తప్ప మిగతా రచనలన్నీ 
దొరుకుతున్నాయి. రమారమి అన్నీ అచ్చుపడ్డాయి. ఒక్క కృష్ణ దండకం అముద్రితంగా 
ఉండిపోయింది. దీనితో కలుపుకొని తిమ్మయ్య రచనల జాబితా ఇలా తేలుతుంది. 


రుక్కిణీపరిణయం అయిదాశ్వాసాల కావ్యం, దీనిని తిమ్మయ్య 


క్రీశ. 1704కు ముందే ప్రారంభించి ఉండాలి. 
. బహుశా తిమ్మయ్య పూర్తిచేసిన మొదటి 
రచన ఇదే. 

తాను చాలా దండకాలు రాశానని చెప్పినా 


మిగతావాటి పిర్లు, వివరాలూ తెలియవు. 
ఈ కృష్ణ్టదండకం అముద్రితం. ౫.924 (0) 


భక్తిశతకం. ఎక్కువ శైవగాథలు ఉన్నాయి. 


రాజశేఖరవిలాసం 


కృష్ణదండకం 


చిరవిభవశతకం 
సింహాచలమాహాత్యం 
నీలాసుందరీపరిణయం 


ప్రబంధం. 


అచ్చతెనుగు కావ్యం. దీని తెలుగు పిరు 
నీలపెండ్తికత. 


అచ్చ తెనుగు రామాయణం ఆరుకాండల [గంథం 


8. క్రీశ 1729| సారంగధరచరిత్ర ద్విపద. చాలాచోట్ల శిథిలం. 

9. 1729 “ంగభర్గ్లోత్సకం - శైవకథలే కాక లోకనీతులు ఉన్నాయి. 

10. సాగరసంగమాహాత్మ్యం ప్రబంధం. బహ్మకైవర్త పురాణంలోని కథ. 
11 140 సకలలక్షణసారసం గ్రహం '| లక్షణ గ్రంథం. 

12. 1750 రసికజనమనో భఖిరామం ఆరాశ్వాసాల శృంగార కావ్యం 

13. 154 సర్పపుర మాహాత్మ్యం మూడాశ్వాసాల కావ్యం 

14. 156 శివలీలా మాహాత్మ్యం 31 రోజులో చెప్పిన చిన్నకావ్యం 


అసంపూర్ణం, 92 పద్యాలే ఉన్నాయి. 


కుక్కుటేశ్వర శతకం 

కూచిమంచి తిమ్మయ్య ఇన్ని రచనలు చేసినా వీటిలో ఓహో అనిపించే కవిత్వం 
చాలా స్వల్పం. ఇతని పద్య కావ్యాలలో గతకాలపు ప్రబంధాలు ప్రతిధ్వనించుతాయే 
గాని సమకాలపు సమాజం  ప్రతిఫలించదు. సాంప్రదాయ  విధేయతిగాని 


958 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


సాగతంత్రోత్యాహం కనబడదు. ప్రాచీన కవుల పద్యాలను అనుసరించడమే కాక తన 
అత్తా ద్యా 

పద్యాలను' తానే అనుకరిస్తాడు. ఒక కావ్యంలోని పద్యాలు ఇంకో కావ్యంలో 

యథాతథంగా కనబడతాయి. 


కొన్ని పద్యకావ్యాలు, దండకాలు, శతకాలు చెప్పాక తిమ్మయ్యకు అచ్చతెనుగు 
కావ్యాలపై మోజుపడింది. మొదట నీలాసుందరీ పరిణయం అనే మూడాశ్వాసాల 
ప్రబంధం రచించాడు. ఈ 356 గద్యపద్యాలలో భాష అచ్చ తెనుగేగాని భావాలు పాత 
ప్రబంధాలలోనివే. తిమ్మయ్య తాను అంతకుముండే రుక్కిణీపరిణయంలో వ్రాసిన కొన్ని 
| పద్యాలనే ఇందులో తెనిగించాడు, కొన్ని విభవాలు పోతరాజుగారి ఖజానాలోనివి. 
aR అనే పోతరాజుగారి ప్రసిద్ద పద్యానికి అచ్చు తెనుగు తర్జుమా కొంత 


" దట్టంపు మిన్వాక చాలునదేల తెలిపుల్లు బురద రోతులకు జనునె 
' వుడుకుమ్రాన్నిరితావి పువ్వుదేనియలాసుమగ దేటితుమ్మికొమ్మలకు చనునె 
(నీల 2-76) 


పోతరాజుగారి కవితాభ్రమరం తుమ్మికొమ్మలమీదనే వ్రాలినట్టుంది. ఇలాంటి 
మారుమోతలు నీలాసుందరీ పరిణయంలోనే కాదు. -భల్లాణ” చరిత్రలో గూడా 
కనబడుతాయి (రాజ. 1-113). ఈ ప్రతిధ్వనులు, పునరుక్సులు ఎలాగైనా భరించవచ్చు ను 
గాని అచ్చ తెనుగు పేరిట చేటపెయ్యలలాంటి మాటలను తయారు చేస్తే బాధ 
కలుగుతుంది. రుద్రాక్షలు అనడానికి బదులు “చిచ్చరకంటి దొరకంటి పిరింట పిరులు' 
అంటే ఎలాగో ఉంటుంది. 'భూసురా? అనడానికి 'పుడమిదయ్యమ' అంటే వికారంగా 
ఉంటుంది. 'బహ్మాండ'మైన కవిత్వం చదువుకోదలచినవాడు ” నల్వ గ్రుడ్డు లాంటి కైతనే 
వినాలి. 

నీలాసుందరీపరిణయం వ్రాశాక కూడా తిమ్మయ్య అచ్చ తెనుగు మోజు తగ్గలేదు. 
1354 గద్యపద్యాలతో రామాయణం ఆరు కాండలూ అ re కరిందో. 
ఈసారి కలలో దేవుడు ఇలా హెచ్చరించాడు. 


ఒసరబేరులు బిరుదులు తెలుగసియ- బోలదని మున్ను పెద్దలు బూనిక్రోవ 

యిడీరిగావున గూరువుమిదియునట్లు- తెలుగుతెర గెల్ల నేర్చడ దీమ్మప్రగడ 
(అచ్చరా. పీఠిక 18) 
. _ దేవుడుచెప్పినాసరే తిమ్మయ్య కొన్ని పేర్తను తెనుగుచేయక మానలేదు. దశరథుడు 
కొన్ని చోట్ల 'పదికేరులదొర' అయ్యాడు. మరి కొన్నిచోట్ల “పంతితేర్లదొర' అయ్యాడు. 
గణాలకోసం 'జమిలిచౌవంచతేర్ల రాచలి వెలుగు అయ్యాడు. నీలాసుందరీ 
పరిణయంలో వేసినన్ని వెర్రితలలు ఈ 'అచ్చపుందెనుగు కబ్బం'లో కూడా తిమ్మయ్య 
కవిత్వం వేసింది. అందులోని పదాలేకాక పాదాలకు పాదాలు యిందులో 
కనబడుతున్నాయి. నీలాసుందరి తరపున రాయబారానికి వెళ్లిన విప్రుడు కృష్ణుని చూసి 
అచ్చతెలుగులో ఒక దండకం చదువుతాడు. రామాయణంలో యుద్ధకాండలో 


ప్రోలునాటి కవులు 959 


ఇం ద్రజిత్తువల్ల స్రుక్కుతున్న రాముడివద్దకు నారదుడు వచ్చి ఒక దండకం చదువుతాడు. 
రెండింటిలోనూ దశావతారాల స్తుతి ఒకే పదజాలంతో నడుస్తుంది. 'బమ్మెగ్రుడ్డంగముల్‌ 
నీమెయిన్‌ మేడిపండ్లుంబలె బోవులై యుండు' ఈ దండకంలో చెప్పిన ఉమ్మడి సంగతి 
ఎలా ఉన్నా ఈ జమిలికబ్బాలలో మాటలు విభూతిపళ్ల ప్రోవులై తెగకనబడతాయి. 


అచ్చతెనుగు రామాయణాన్ని రాసిన తరువాత తిమ్మయ్య సారంగధర చరిత్ర 
రచించాడు. ఈ కథ రాజమండ్రిలో జరిగిందని తిమ్మయ్య ఖాయం చేశాడు. రాజరాజుకు 
రత్నాంగి ధర్మపత్ని అనీ, ఈ చిత్రాంగి భోగతరుణి అనీ మొకరరు చేశాడు. గౌరన, 
చేమకూర వెంకటరాజుగారు, బాణాల శంభుదాసు మొదలైనవాళ్లు సారంగధరచరిత్ర 
రచించారు. వాళ్ల కథనంతో భేదించే ఈ మార్పులు తప్ప తిమ్మయ్య చూపించిన కొత్త 
నేర్పులు ఏమీలేవు. అతని కథాకావ్యాలలో కనిపించని సమకాలిక సమాజం అతని 
శతకాలలో కొంచెం తొంగిచూస్తుంది. ఆ రోజులో సాహితీపరులకు, సామాన్య రైతులకు 
దూరం పెరిగిపోయింది. ఎవరుపడిడీ వాళ్ల దగ్గిర చెయ్యిజాపే పండితులు మరీ లోకువ 
అయిపోయారు. వాళ్లపాట్లను తిమ్మయ్య ఒక కొత్త శతకంలో ఇలా చెప్పాడు: 


పోపోబాపడ, దోసెడూదలిడినం బోలేక పేరాసల 

న్వాపోజూగికి వేమి. వీసదువు తిర్నామంబులో సుద్దులో 

భూపాళశంబులొ లంకసత్తిలొ బలా బొల్వ్యావుపోట్లాటలో 

కాపాటింపనటండ్రు బాలిశులు భర్వా పార్వతీవల్లభా (నెం.94) 


నిజమే. పండితుల చదువులు వీళ్లకు ఎందుకూ పనికిరావు. గొల్లసుద్దులలాగ, 
కాటమరాజు కథలోని బొల్లావు పోట్లాటలాగ ఆనందం యివ్వవు. వాళ్లు పిల్లవసుచరి త్రలు 
ఎలా మెచ్చుకోగలరు? ఎమి ఇచ్చు కోగలరు? దోసెడు ఊదలు చాలవని యాచకుని 
భావేన, గిద్దడే ఎక్కువ అని ఇచ్చేవాడి అంచనా. తన దాతృత్వం గురించి వాడు ఇలా 
చెప్పుకొంటాడట: 


అదుగో బాపనయల్లుభొట్లయను ముందప్పయ్య తీర్తంబులో 

నదనం గిద్దెడు కొర్రనూక లిడితిన్‌ అబ్బబ్బ! తిర్నామముల్‌ 

చదువంజాగిన మాలదాసరయలన్‌ సంతోసనాల్‌ సేసితిం 

గద యంచుం బలుమోటు లాడుదురు భర్తా పార్వతీవల్లభా (నెం. 95) 


ఈ భర్గశతకంలో తన కాలంనాటి సమాజం ఈమాత్రం కనిపించాక కూచిమంచి 
తిమ్మన్న మల్లీ గతకాలంలోకి నిష్క్రమించాడు. 'సాగరసంగమహాత్మ్య్యం' అనే కావ్యం 
రచించాడు. దీనినే 'సప్తార్గవసంగమాహాత్మ్యకం' అని కవి పేర్కొన్నాడు. దీని తరువాత 
అతడు “సకలలక్షణసారసం గ్రహం” అనే లక్షణగ్రంథాన్ని వాశాడు. ఇది జగదుపకారం 
కోసం కొత్తగా లక్షణలక్ష్యాలు వితర్కించి రచించాడు. అప్పటికే తెలుగులో ఎన్నో లక్షణ 
గ్రంథాలు ఉన్నాయి. మళ్లీ కొత్తది ఎంగుకంటే ప్రొడిమకోసం అని చెప్పాడు. 

ఇందులో అనంతుడు మొదలుకొని అప్పకవి, అహోబలపతులాదాకా 
పన్నెండుమంది లాక్షణికుల వాదాలను, ప్రయోగాలను చర్చించాడు. ఎక్కువగా 


960 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ముద్దరా జు రామన్నను ఉదాహరించాడు. నాలుగు చాటుధారలను కాక పూర్వప్రబంధాల 
నుండి 57 ప్రయోగాలను ఇచ్చాడు. ఇది మూడాశ్వాసాల గ్రంథం. సాహిత్య పరిశోధకుల 
కిది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదీ గుజిలీ పుస్తకంగా క్రిందటి శతాబ్దంలో 
ఒకసారి అచ్చుపడింది. తరువాత క్రీ.శ. 1901లో మంత్రిప్రగడ భుజంగరావుగారు 500 
ప్రతులు అచ్చువేశారు. ఇది మళ్లీ ముద్రించడం అవసరం. ఈ గ్రంథాన్ని తిమ్మయ్య 
1740లో నిర్మించాడు. ఈ రచనవల్లనే తిమ్మయ్యకు “అభినవవాగనుశాసను'డనే విరుదు 
వచ్చినట్టుంది. ఈ గ్రంథం వ్రాసిన తరువాత తిమ్మయ్య తన గద్యలో “సకల 
సంస్కృతాంధ్ర లక్షణ కళాకౌశలాభిరామా” అనే వికేషణాన్ని తగిలించుకున్నాడు. 
లక్షణగ్రంథం కోసం ఎంతో పరిశోధనలు చేసిన తిమ్మయ్య లక్ష్యగ్రంథం కోసం కూడా 
అంత పరిశ్రమించాడు. బహు పురాణాలూ, ప్రబంధాలూ, లక్షణశాస్రాలూ, వివిధ 
కోశాలూ, నాటకాలూ, అలంకారశాస్తాలూ శోధించిన ప్రొఢిమతో ఒక ప్రబంధాన్ని 
అష్టాదశా ధిక వర్ణనలలో రచించాలని ఆశించాడు. అది రసికజనుల మనసులకు 
అధిరామంగా ఉండాలని భావించాడు. ఇంత పెద్ద సంకల్పంతో మొదలుపెట్టిన 
ప్రబంధంలో కథ లేకపోయినా ఫరవాలేదు. తన కాలానికి ముందు ఏ ప్రబంధంలో కథ 
ఉంది కనుక? అయినా ఒక చిన్న కథాసూత్రాన్ని ఎంచుకొంటే ఫరవాలేదు. కాబట్టి ఒక 
పురాణగాథ తీసుకున్నాడు. తన పరగణాకు దగ్గిరలో' ఉన్న రోదావరి గొప్పతనాన్నే 
కీర్తించాలని నిశ్చయించుకున్నాడు. 


గోదావరీ ధవేశ్వరం దిగువన రెండు పాయలుగా చీలుతుంది. పడమటి పాయను 
వాసిష్ట అనీ, తూర్పు పాయను గౌతమి అనే పిలుస్తారు. వీటిలో గౌతమికి కొన్ని ప్రత్యీక 
మహిమలున్నాయట. దానిలో మునిగిన ముసలివాళ్ళు పడుచువాళ్ళవుతారట. ఈ సంగతి 
బహ్మపురాణంలో గోదావరి ఖండంలో ఉందట. ఆ పురాణంలోని 
'వృద్ధస్రవంతీ సరిత్సతి సంగమాహాత్మ్యం' అనే కథను కూచిమంచి తిమ్మయ్య “రసిక 
ఉస నోము అనే పేరిట ఆరాశ్వానాల శృంగార ప్రబంధంగా వ్రాశాడు. గౌతమీ 
మాహాత్మ్యం వినండి. 


పూర్వం గౌతముడనే మునిబాలుడు ఒకడుండేవాడు. ఆ కుర్రవాడు 
అంగవైకల్యంతో పుట్టాడు. అతనికి ముక్కు లేదు. అంతేకాక పొట్ట చీల్చేతే అక్షరం ముక్క 
కూడా లేదు. స్వగ్రామంలో ఉండడానికతనికి సిగ్గేసింది. అంచేత దేశాలు పట్టిపోయాడు. 
తిరిగి తిరిగి చివరకు హిమాలయ పర్వతాలను a ఆక్కడ ఒక కొండ 
గుహలోకి నేరకపోయి ప్రవేశించాడు. ఆ గుహలో ఒక స్తీ స్త్రీ తపస్సు చేసుకుంటూంది. 
అతడు నమస్కరించాడు. 'అయ్యా, నువ్వు నాభర్షవు, పోకు. నమస్కరించకూడదు' అంది 
ఆమె. అతడు విస్తుపోయాడు. అమె పండు ముసలిది. ఆమె తండ్రి ఎనఖైవేల సంవత్సరాలు 
రాజ్యం చేశాడు. ఆ తరువాత అతని కొడుకు పదివేల సంవత్సరాలు పాలించాడు. ఆమె 
పుట్టిన దగ్గిరనుంచి తపస్సు చేసుకుంటూంది. దానికి కారణం ఉంది. 


అమె తండ్రిపేరు బుతద్వజ మహారాజు, తల్లి సుశ్యామ అనే గంధర్వకాంత. 
వాళ్లిద్దరూ ఒకసారి అడవిలో కలుసుకున్నారు. మరులు కొన్నారు. ఒక బిడ్డ పుట్టేదాకా 


పోలునాటి కవులు 961 


రమించారు. ఈ ఆడబిడ్డ పుట్టాక విడిపోయారు. పోతూపోతూ బిడ్డను చూసి, “అమ్మా, ఈ 
గుహలో నువ్వు తపస్సు చేసుకొంటూ ఉండు. ఎవరు మొదట ఇందులో ప్రవేశిస్తారో 
అతడే నీ భర్తు అని తల్లి చెప్పింది. బిడ్డ అలాగే వేలకువేల సంవత్సరాలు తపస్సు 
చేసుకొంటూంది. ఆమె పుణ్యం అన్నేళ్లకు పండి గౌతముడు వచ్చాడు. ఈ కథ చెప్పి ఆ 
పండుముసలిడి తనని పెళ్లి చేసుకోమంది. “తల్లితండ్రులు లేని స్పతం(త్రురాలను, 
రాజకన్యను' అని చెప్పింది. అతడు తటపటాయించాడు. వరహీనం పనికిరాదుగా, అతను 
కూడా వేయిసంవత్సరాల బాలాకుమారుడే. ఆమె తొంభయివేల సంవత్సరాల 
తొయ్యలి. పైగా అతడు తన ముక్కు, చదువుముఖం ఎరగనివాడు. తనకు సురూపం, 
సువిద్య లఖిస్తేనేగాని పెళ్లి వద్దన్నాడు. 

దొరక్క దొరక్క పెళ్లికొడుకు వస్తే ఆమె పోనిస్తుందా, తన తపోశక్తులతో అతని 
వాంఛలు ఈడేర్చింది. ఇద్దరూ కాపురం చేయడం మొదలుపెట్టారు. అయితే లోకం 
పరిహసించడం ఆరంభించింది. 


పడతిరొ నిజముగ నీతడు-కొడుకో మనుమండొ నీకు గొంచింపక యే 
ర్పడ దెలుపుము మా కనుచుం-గడు నగి రొకకొంద రుత్సుకత మీరంగన్‌. 
(రసిక. 6-161) 


అంతతో వాళ్లు వూరుకోలేదు. 


వృద్ధనకు యువతి విషమగు- వృద్ధసతికి యువజనుండు వెలయగ సుధయే 
సిద్ధమని కొంద రపు డా-వృద్దాగౌతముల కెగ్గు లెన్నిరి పెలుచన్‌. (రసిక. 6- 163) 


వాళ్లు ఎగ్గులెన్నడంతో ఆ దంపతులు సిగ్గపడ్డారు. భరించలేకపోయారు. అగస్త్యుని 
వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. ఆయన గౌతమీగంగలో మునగమని సలహా 
ఇచ్చాడు. వాళ్ళు అలాగే చేసి ధన్యులయ్యారు. యౌవనం మళ్ళా వచ్చిన ఆ దంపతులకు 
మునులంతా ఇంకోసారి పెళ్ళి చేశారు. 


ఈ వృద్ధా గౌతముల కథను 103 గద్యపద్యాలలో కూచిమంచి తిమ్మయ్య 
చెప్పాడు. అయితే ముసలి సరసం రసికజనుల మనోభిరామంగా ఉండదు. అందుచేత 
వృద్దకన్య పుట్టడానికి ముందు అమె తల్లితండ్రుల శృంగారగాథను ఆరున్నర 
ఆశ్వాసాలలో 867 గద్యపద్యాలతో కథనం చేశాడు. తన కాలంలోని రసికజనులకు పాత 
ప్రబంధాల మూసలో వసుచరిత్ర యాసతో చెప్పిన కావ్యాలే మనోఖిరామాలని 
తిమ్మయ్య ఆ పద్ధతిలోనే రచన చేశాడు. ఈ ప్రబంధంలో మెత్తదనం ఉన్న పద్యాలను 
చూపమంటే ఎన్ని పద్యాలైనా ఉదాహరింపవచ్చుగాని కొత్తదనం ఉన్నవి ఏవని ప్రశ్నిస్తే, 
గాలిస్తి కొన్ని చూపెట్టడానికి వీలవుతుంది. ఇందులోని నాయకుడు ధీరోదాత్తుడు కాడు. 
జౌచిత్యం తెలిసినవాడు కాడు. ఒక్క మదన విద్యలోనే అసాధ్యుడు. మన పోలీసువాళ్లు 
వేలిముద్రలను పట్టి దొంగను పట్టుకున్నట్టు ఈయన కాలిముద్రలను పట్టి ఏ దంపతులు ఏ 
బంధంలో క్రీడించారో చెప్పగలడు. తన ప్రేయసితో వనవిహారం చేస్తూ దివిజసుందరులు 
మదనక్రీడల విహరించిన రీతులను వరసగా చెప్పసాగాడు. 


962 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి” 


ధేనుక బంధంబున నొకాచాప బల్లవుడు గ్రీడ సలిపిరి తమి ని 
చ్చోవారు 'కరపదంబులు- గానంబడె జూడు వికచకంజాతముఖీ, _ (రసిక. 6-18) 


ఇలాంటి పద్యాలు ఆనాటి రసికజన "మనో భిరామాలని -తెమ్మయ్య ' తలపోసినట్టుంది. ఈ 
పద్యాల నతడు తన తమ్ముని కొడుకులకు చెప్పి ద్రాసుకోమన్నాడు. వాళ్లు లేఖక 
పాఠకులై అతని కృతులను ప్రబల జేశారు. అదృష్టవశాత్తూ కామశాస్త్రంలోని ఎనఖై... 
బంధాలనూ తిమ్మయ్య వివరించలేక ఎనిమిదే. వర్ణించాడు... తన ..ప్రబంధంలో “ప్రవిమల. 
శృంగార భావగౌరవాలు' ఉంటాయని తిమ్మయ్య మొదటే మనకు హామీ ఇచ్చాడు 
(1-17). బహుశ అందుచేత ఎనిమిదింటితో ఆగాడు. 


వసుచరిత్ర చదివిన వాళ్ళకు ఈ. గ్రంథం వెగటనిపిస్తుంది. ఆ శార్హూలాన్ని చూసి 
చాలామంది వాతలు షం తిమ్మయ్య ఒళ్ళంతా ఎన్ని చారలు పులుము 
కున్నాడో వజ్ఞల చినసీ సతారామశాస్ర్త్రిగారు విపులంగా లెక్కకట్లారు.* రసికజన 
మనోభిరామం ఎంత విరసంగా ఉన్నదీ వీవరించారు.' ఇందులో స్త్రీవర్ణనలు వెర్రిగా 
చేశాడని ఎవరైనా భావిస్తారు. న 


ఆ తరువాత రెండేళ్లకు విలాసం ఆనే చిన్న కావ్యం రచించాడు. 363 
గద్భపద్యాలున్న ఈ రెండాశ్వాసాల గ్రంథాన్ని 31 రోజులో చెప్పాడు. గంగా వివాహం, 
గంగా గౌరీ సంవాదం ఇందులోని ఇతివృత్తాలు. పాత గంథాల ఛాయలు ఇందులో 
చాలా ఉన్నాయి. ఈ కావ్యం చెప్పాక తిమ్మయ్య కుర కత్పర శతకం రచించాడు. 
బహుశా ఇదే అతని చివరి రచన. ఈ శతకం ఒక్కటే తిమ్మయ్యకు పేరు తీసుకురాగలదు. 
ఇందులో చిత్తశుద్ధి, ఆవేదన, లోకజ్ఞానం, సమకాలిక పరిసి స్థితుల ప్రభావం ఎంతగానో 
ఉన్నాయి. భర్గ శతకంలో తొంగిచూసిథ ప్రతిభ మళ్ళీ ఇందులో సాక్షాత్కరించింది. 


కుక్కుటేశ్వర శతకాన్ని తిమ్మయ్య వార్థక్యంలో వ్రాసినా దీని మకుటం అతనో 
ప్రాథమిక రచన రుక్మి ణీపరిణయంలోనే కనబడుతుంది. ఇందులో 92 పద్యాలే ఉన్నాయి. 
12 పద్యాలలో లోభులని దుయ్యపట్టాడు. 10 పద్యాలలో పామరులను వారి మాటల 
తోనే వెక్కిరించాడు. 12 పద్యాలలో నీతులు చెప్పాడు. ఈ శతకం ప్రచారంలోకి వచ్చాక 
దీనిని అనుసరిస్తూ ఎన్నో శతకాలు పుట్టాయి. ఈ కోవలో ఈ మణిపూస తొలిపూస 
డెబ్బయి సంవత్సరాల లోకానుభవాలను ఇందులో దండగుచ్చాడు. ముసలితనం గురించి 
అతడు చెప్పిన పద్యం జాలిపుట్టిస్తుంది. 

నోరు చేదై కూడుగూరలు చవిదప్పు, గడగడ నొడలెల్ల పడకుచుండు' 

జెవుడున నేమియు జెవులకు వినరాదు, తెగులను జింతయు దగులుకొనుచు 

కన్నుల బొరగప్పి కానరా దెద్దియు, సిగొకించుకయైన జేరబోదు 

బాలురందరు గూడి గేలి గావింతురు, మగువలు పకపక నగుచునుంద్రు 

మదితలంపగ గటకటా! ముదిమి యంత 

రోత లీదుగదా ధారుణీతలమున 

బుధనుతవిలాస! పీరికాపురనివాస! 

కుముదటాతకోటిసంకోశ! కుక్కుటేశ। (నెం.89) 
4. వసుచరిత్ర విమర్శనం. పుటలు ౫-45 
5. ఆంధ్రకవుల చరిత్ర 3వ భాగం. కందుకూరి వీరేశలింగంగారు. పుట 60. 


ప్రోలునాటి కవులు 963 


ముసలితనం రోత కావచ్చుగాని ఈ పద్యానికి జోత అనక తప్పదు. ఇందులో 
కూచిమంచి తిమ్మయ్య సాక్షాత్కరిస్తాడు. ఆయన చివరిరోజులలో స్వగ్రామం సైతం వదిలి 
పరాయిచోట ఉండవలసి వచ్చింది. అది బొబ్బిలియుద్ధం జరుగుతున్నకాలం. కళింగసీమ 
అంతా కలోలంగా ఉంది. సంస్థానాధీశుల సేనలు, మరాఠీల దండులు, ఫ్రెంచివాళ్ళ 
పటాలాలూ అదే పనిగా అటూ ఇటూ తిరుగాడుతున్న రోజులవి. కందరాడకీ సేనల 
తాకిడి చాలా ఉంది. అది తట్టుకోలేక స్వ(గామాన్న్ని వదిలి తిమ్మయ్య చంద్రమ్మపాలెం 
అనే ఊరు చేరుకున్నాడు. అతనికి పిల్లలు లేరు. తమ్ముడు జగ్గన్న, అతని కొడుకులూ తప్ప 
ఆదుకునేవాళ్ళు లేరు. భార్య పోయింది. ఈ అనుభవాన్ని తిమ్మయ్య ఇలా చెప్పుకొన్నాడు: 


అన్నంబు నాలుక కరుచియై కనుపట్టు, నిలచినచో, నిల్వ నలవిగా దు 

మనుజేంద్రుతో నైన మాటాడసైపదు, పనులయం దేమియు మనసు లేదు 

నడుచుచో నడుగులు తడబాటు గైకొను, దగ బండువులనైన నగవురాదు 

తెవులు పుట్టిన రీతి దేహంబు కృశియించు, గలనైన నిద్దుర కలుగబోదు 

సివఫివాధాత్రిదావలచిన వధూటి 

బాయువెత వద్దు సుమ్మెట్టి పలువైన 

భూసుతవిలాసపీరికాపురనివాన 

కుముదహితకోటిసంకాశ కుక్కుటేశ _.., (౫92) 

ఇదే శతకంలోని చివరి పద్యం బహుశ తిమ్మయ్య చెప్పిన ఆఖరు పద్యం కావచ్చు. 
పండుగ రోజులలో కూడా నవ్వు రాక, పడుకొంటే కలలో కూడా నిద్దరరాక 
కృశించిపోతున్న వృద్ధుణ్ణి చూస్తే ఎవరికి సానుభూతి జనించదు? కవిసార్వభౌముడనే 
బిరుదు ధరించినందుకు తిమ్మయ్య కూడా పాపం శ్రీనాథునిలాగా అవసానకాలంలో 
అష్టకష్టాలు పడ్డట్టుంది. శ్రీనాథునికి తమ్ముడు లేడు. ఈయనకు ఉన్నాడు. అవసాన 
కాలంలో ఇద్దరికీ ఇంతే తేడా. 

శ్రీనాథుణ్జి సమకాలికులూ, అనంతరకవులూ పొగిడితే కష స్నేహితులు 
మెచ్చుకొన్నారు. ఏనుగు చినల కన్న యిలా ప్రశంసించాడు: 

హాటకగర్చ వధూ లీ-లాటన చలితాంధ్రు నూపురారావశ్రీ 

పాటచ్చరములు తేనియ-తేటలు మా కూచిమంచి తిమ్మయమాటల్‌ (చాటువు) 

తన మాటలు కేనియ తేటలయినా, వాటీని ఎంత వడకట్టినా అందులో 
నలుసులున్నాయని తిమ్మయ్యకు తెలుసు. అందుకే రసికజనమనోభీరామంలో ఇలా 
విన్నపం చేశాడు: 

మంచితేనియ జనుల్‌ వేమరు కడంక నరసి వడపోసి యునిచిన నందులోన 

నలుసు లొకకొన్ని యిందంత కలుగకున్నా భవ్యమతులార! కవిబుధ ప్రవరులార। 

(రసి. 1-16) 


తిమ్మయ్య వడబోసిన తేనెలోన నలుసులు కవులూ, బుధులూ పట్టించుకున్నారో 
లేదోగాని అతని తమ్ముడు జగ్గన్న తన అన్నగారి గొప్పతనాన్నే తప్ప ఇంకేదీ చూడలేదు. 


964 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తాను “సర్వలక్షణసారంసంగ్రహోద్దామ శుద్ధాంధ్ర రామాయణప్రముఖ ప్రబంధ నిబంధన 
బంధుర విధాన నవీన శబ్దశాసన వీరుదాభిరామ తిమ్మకవి సార్వభౌమ' సహోదరుడినని 
సగర్వంగా చాటుకొన్నాడు. జగ్గన్న జీవితంలోనేకాక కవిత్వంలో నిరంకుశుడు. అలాంటి 
వాడు తలవంచి గౌరవిస్తే నిజంగా అది ఘనమైనదే, 


కూచిమంచి జగ్గన్నః కూచిమంచి తిమ్మయ్యకు ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్లలో 
రెండోవాడు జగ్గన్న, ఇతడు ఎప్పుడు పుట్టాడోగాని తిమ్మయ్య సింహాచల మాహాత్మ్యం 
రాస్తున్న కాలానికి (బహుశా క్రీశ. 1720 ప్రాంతాలకు) 'నమంచి కవితాచతురు” 
డయ్యాడు. తన తమ్ముడు “రాజన్య సభారయూట నిరాఘాటనటచ్చాటుకవిత్వాంకు' 
డయ్యాడని తిమ్మయ్య సింహాచల మాహాత్మ్యం అవతారికలో చెప్పాడు. రాజసభలలో 
నిరాఘాటంగా చాటు కవిత్వం చెప్పి మెప్పించాలంటే ఎంత లేదన్నా ఇరవై సంవత్సరాల 
వయసయినా ఉండాలి. 


పొర్షునాడులోనూ, కళింగసీమలోనూ ఉన్న చిన్న చిన్న సరదార్ల సభలలో 
కూచిమంచి జగ్గన్న తన ఆశుకవిత్నాన్ని ప్రదర్శించుతూ పేరు తచ్చుకున్నట్టుంది. 
చాటువులే కాకుండా గ్రంథరచన కూడా అతడు యౌవనంలో చేశాడు. జానకీపరిణయం 
అనే ప్రబంధాన్నీ, రాధాకృష్ణచరిత్ర అనే ద్విపదకావ్యాన్నీ రచించాడు. ఈ రెండు 
గ్రంథాలూ నష్టమయ్యాయి.* వీటి తరువాత అతడు భక్షమందారశతకం వ్రాశాడు. 
అదృష్టవశాత్తూ ఇది దొరికింది. అచ్చూ పడింది. ఇది క్రీశ 1714-1734 దాకా 
పెద్దాపురాన్నీ పాలించిన ముమ్మడి తిమ్మరాజుగారి కాలంలో వ్రాసి ఉంటాడు. ఆ 
రాజుగారే జగ్గకవికి 'బేబదల్‌ అనే బిరుదు ఇచ్చినట్టుంది. శతకంలో కవి ఇలా 
చెప్పు కొన్నాడు: 

సరసప్రస్తుత కూచిమంచి కులభాస్వద్వార్థి రాకాసుధా 

కరుడక్‌ గంగనమంత్రి నందనుడ రంగత్తిమ్మ భూమండకతే 

శ్చరవర్యార్చిత పేబదల్‌ బిరుదవిస్బాయబ్దగన్నాథనా 

మరసజ్ఞాండను, బోవు మెప్టు నను రామా! భక్తమందారమా। (నెం. 101) 


తిమ్మరాజుగారు జగ్గకవికి బేబదల్‌ అనే బిరుదు ఇచ్చినారుగాని కావ్యం ఏదీ 
అంకితం పుచ్చుకొన్నట్టు లేదు. రాజు గౌరవంగా పిలిచి అడిగికేనేగాని కృతి 
ఇవ్వ్చకూడదనే పట్టుదల జగ్గకవికి చాలా ఉంధి. ఆ సంగతి ఇలా చెప్పాడు: 


ఇటు రారమ్మని పిల్చి గౌరవముగా పహేమాంబరాందోళికా 

కటకప్రాకట భూషణాదులిడి వేడ్కన్‌ రేడు ప్రార్ధింప వి 

స్ఫుటభంగిం దగు కావ్యకన్య నిడనొప్పున్‌ గానిచో నుర్వికో 

మటిమేనర్క మె బల్మి గట్టగను రామా! భక్షమందారమా! (నెం. 71) 


6. జగ్గన్న రాసిన జానకీపరిణయాన్ని యన్‌. అప్పలస్వామి అండ్‌ సన్స్‌ (రాజమండ్రి) వారు 
ప్రచురిస్తామని 1947లో సుభద్రాపరిణయం ఉపోద్దాతంలో వ్రాశారుకాని అచ్చుపడినట్టు లేదు. 


ప్రోలునాటి కవులు 965 


కోమటిమేనరికంలాగ జగ్గన్న తన రచనలని ఎవరికీ బలవంతాన అంకితం 
ఇవ్వలేదు. తన కవిత్వాన్ని విద్వన్మహాపురుషశ్రేష్టులే పరీక్షించి మెచ్చుకొంటారనే 
ధిషణాహంకారం జగ్గన్నకు జాస్తీ. 


బహుశ ఈ శతకం చెప్పడానికి ముందే జగ్గన్న ఒక శృంగార రస ప్రబంధాన్ని 
రచించి తన పేరింటి దేవుడు పూరీ జగన్నాథునికి అంకితం ఇచ్చాడు. దేవుడు కలలోనికి 
దిగివచ్చి అడిగినాకనే అరాశ్వాసాల సుభద్రా పరిణయాన్ని సారకవితావైచిత్రితో చెప్పాడు. 


ఈ కావ్యం మనోహరంగా కనబడుతున్నదని సాహిత్య చరిత్రకారులు భావించారు.” 
అయితే ఈ మనోహరత్నానికి చేమకూర వెంకటరాజుగారే మూడువంతులు కారణం. 
వారి విజయవిలాసాన్ని జగ్గన్న చాలా అనుకరించాడు. రెండు కావ్యాలలోనూ కొన్ని 
వందల పోలికలు చూపించవచ్చు. వెంకటరాజుగారిని అనుకరించిన చోట్ల చాలా 
అరుదుగానే మనోహరత్వం కనబడుతుంది. ఈ కావ్యంలోని గొప్ప సుగుణం గ్రంథాదిని 
సుకవుల స్తుతీగాని కుకవినింద లేకపోవడం. అయితే జగ్గన్నకు చేతకాక వూరుకోలేదు. 
అతడు బూతులలో పరిపూర్ణుడు. భక్తమందారశతకంలో ఇలా తిట్టాడు: 


కుకవుల్‌ కూళలు కొంటెతొత్తుకొడుకుల్‌ కొండీలు కోనారులుం 

దకతైత్తలవారు పాచకులు జూదంబాడువారున్‌ మహిం 

బ్రకటంబై సిరిగాంచి రీకలియుగ ప్రామాణ్య మాశ్చర్య మో 

మకరాక్షాసుర గర్వసంహరణ రామా! భక్తమందారమా। (నెం.54) 


జగ్గన్న తిట్లు చుట్టుప్రక్కల పరగణాలలో మారుమోగాయి. బండబూతులు 
కోరుకొండగా వర్ణన చేస్తాడనే పేరు బాగా వచ్చింది. తన కీర్ణి సంచరించిన సంస్థానాలకు 
జగ్గన్న కూడా వెళ్లినట్టుంది. ఆ రోజులలో విశాఖపట్నం జిల్లాలోని దార్గ్లపూడికి 
చింతలపాటివారు సరదారులు. విజయనగర సంస్థానాధీశులతో వియ్యం అందినవాళ్ళు. 
చింతలపాటి నీలాద్రిరాజు అనే ఆయన శొంఠి సుబ్బయ్య, ప్రయాగ బాపన్న 
మొదలైనవాళ్ళకు మాన్యాలు, వార్డికాలు ఇచ్చాడు. పెద విజయరామరాజుకు సాక్షాత్తూ 
బావమరిది. ఆనాటి రాజకీయాలలో నీలాద్రిరాజు తలమునకలుగా పాలొన్నాడు. 
ఆయన సాహిత్య పోషణ కూడా చేశాడు. 

అనకాపల్లి తాలూకా కొప్పాకలో ఒకసారి చింతలపాటి నీలాద్రిరాజు 
ఉంటున్నప్పుడు జగ్గకవి ఆయనను దర్శించుకొన్నాడు. తన కవిత్వం వినిపించాడు. ఆయన 
సంతోషించి తనకొక శృంగార కావ్యాన్ని అంకితం ఇవ్వమన్నాడు. నీలాద్రి రాజుకు 
చంద్రలేఖా విలాసం అనే ప్రబంధాన్ని చెప్పదలిచాడు. అదే సభలో అణివెళ్ల వెంకటశాస్త్రి 
అనే సంస్కృత పండితునికి ఒక అలంకారశాసాన్ని వ్రాయమని నీలాద్రిరాజు తాంబూలం 
ఇచ్చాడు. 

వెంకటశాస్త్రి తన గ్రంథాన్ని వ్రాసి అంకితం ఇచ్చి సన్మానాలు పొందాడు. పైగా 
యజ్ఞం చేయడానికి సహాయం పొందాడు. ఈ సందడి తీరాక జగ్గన్న తన కావ్యాన్ని 


7. ఆంధ్రకవులచరిత్ర, ౩వ భాగం, వీరేశలింగంగారు, 1950 పుట 65. 


966 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పట్టుకొని నీలాద్రిరాజు దగ్గరకు వెళ్ళాడు. అయితే దురదృష్టవశాత్తూ అప్పుడు 
నీలాద్రిరాజు చిక్కులలో ఉన్నాడు. అతనిమీద కిట్టనివాళ్ళు విజయరామరాజుకు 
ఫిర్యాదు చేశారు. ఆ మన్నెసుల్లాన్‌ ఆగ్రహించి, బావమరిది అనైనా 
మొహమాటపడకుండా పన్నెండువేల రూపాయలు జుల్మానా వేశాడు. కరువులో 
అధికమాసం అని ఇచ్చాపురంలో ఉన్నప్పుడు నీలాడ్రిరాజు డేరాలో దొంగలు పడ్డారు. 
గుత్తాన్ని, వెండిజీనూ, పదివేల వరహాలు ఎత్తుకుపోయారు. నీలాద్రిరాజు ఇజారాకు 
పుచ్చుకొన్న గ్రామాలను మరెవరికో ఇచ్చేశారు. ఇలాంటి చిక్కులలో ఉన్నప్పుడు 
జగ్గన్న వస్తే సహజంగా "డబ్బులే దని నీలాద్రిరాజు అన్నాడు. దానితో కవి రేగిపోయాడు. 
చంద్రలేఖా “విలాసానికి బదులు “విలాపం” అనే బూతుకావ్యం వ్రాశాడు. 


ఈ కథను తంబళ్ల వీరభద్రయ్యకు నంబి నరసింహాచార్యులు చెప్పాడట. కథలో 
అణివెళ్ళ వెంకటశాస్త్రి బోయగొల్లావుపల్లి అనే గ్రామంలో ఉంటున్నాడు. అతడు 
కటకపు వెంకటసానికి ప్రియుడు. ఆ వృద్ధవేశ్చ తన కూతురు చంద్రరేఖతో వచ్చి 
వెంకటశాస్త్రివద్ద వుంటూంది. ఆయన యజ్ఞం తలపెట్టాడు. ఆ యాగాన్ని చూడడానికి 
నీలాద్రిరాజు వచ్చాడు. చంద్రరేఖను చూశాడు. ఇద్దరూ మరులుకొన్నారు. విరహంలో 
పడ్డారు. వెంకటశాస్త్రి వాళ్ళకు సంధానం చేశాడు. వాళ్ళు రతులలో ఓలలాడారు. ఈ 
కథను 414 గద్యపద్యాలతో జగ్గన్న వర్ణించాడు. వీటిలో సగం పద్యాలలో అశ్లీలపదాలు 
ఎంత నగ్నంగా ఉండాలో అంత నగ్నంగా ఉన్నాయి. మిగతా సగంలో బూతుమాటలు 
లేకపోయినా సగం పద్యాలు జుగుప్స కలిగిస్తాయి. ఇది హాస్యరసమని జగ్గన్న ఉద్దేశం. 
కాని అపహాస్యరసమే అని చెప్పాలి. ఈ విరస కావ్యంలో ఎంతసేపూ నీలాద్రి రాజునే 
నోటికి వచ్చినట్టూ అన్నాడుగాని అతని నెక్కడా అమ్మా ఆలీ తిట్లు తిట్టలేదు. పైగా 
నీలాద్రి రాజు బతికి ఉండడానికి కారణం అతని పెళ్ళాం చేసుతున్న పుణ్యమే అని 
వేశ్యమాత హితోపదేశంలో అనిపించాడు. 


ఖలుడైన నీలనృపు డీ- యిలపై నిన్నాళ్ళు బ్రతుకునే? నరసాంబా 
గళకలిత కనకమయమం- గళసూ త్రోత్కలష్టమహిమ గాక కుమారీ? 

(చంద్ర. 2-72) 
వాస్తవానికీ బూతుకావ్యాన్ని నరసమ్మగారి అన్నదమ్ములు వినవలసి వచ్చింది. తమ 
తోడుబుట్టుదాన్ని కవి ఏమాత్రం దూషించినా చంపెయ్యడానికి కత్తులుమీద చెయ్యి 
వేసుకొని నిలబడ్డారట. ఈ పద్యం విని చెయ్యి దింపారట. చంద్రరేఖావిలాపాన్ని . 
బ్రాయడమేకాక దానిని ఆసాంతం నీలాద్రిరాజుకు వినిపించేదాకా జగ్గకవికి 
నిద్రపట్టలేదు. నిజాము సర్కారు సహాయంతో ఒక బలవంతపు సభలోనికి 


నీలాద్రిరాజును రప్పించి కావ్యపఠనం చేశాడట. జగ్గన్నది మొండిధైర్యం. గంథాంతంలో 
ఇలా సవాల్‌ చేశాడు: 


ఈకృతికి సమముగా గృతి-నేకవులును జెప్పజాల రిది బిగుదము భూ 
లోకము రాజుల లోపల-నీకు దొరకె హాస్యలీల నీలనృపాలా! (చంద్ర. 3-163) 


ప్రోలునాటి కవులు 967 


చంద్రరేఖా విలాపంలాంటి గ్రంథాలు తెలుగులో మరికొన్ని లేకపోలేదు. అయితే దీనికి 

“వచ్చినంత ఖ్యాతి మరి దేనికీ రాలేదు. జగ్గకవి ఈ కావ్యం తరువాత సోమదేవరాజీయం 
' అనే చారిత్రక ప్రబంధం వ్రాసీ మందపాటి నారాయణరాజుకు అంకితం ఇచ్చాడు. ఇది 
అతనికి పీరు తెలీదు. అతడు బూతుకవిగానే మిగిలాడు. 


తురగా రామకవి ; మన సాహిత్యంలో కూచిమంచి జగ్గకవి ఒక్కడే తిట్లుకవి కాడు. 
చాలామంది ఉన్నారు. వాస్తవానికి చంద్రరేఖా విలాపంలో జగ్గన్న కొందరు 
' తిట్టుకవులను, బూతుకవులను ఆదిలో ఇలా ప్రార్థించాడు: 


భీమకవి రామలింగని - స్త్రీమన్మథుడై చెలంగు శ్రీనాథకవిన్‌ 
రామకవి ముఖ్యులను బ్రో-ద్దామగతిం జిత్తవీధి దలచి కడంకన్‌ (చంద్ర. 1-8) 


ఈ కవులలో శ్రీనాథుని తరువాత చెప్పిన రామకవి తురగారామకవే కావచ్చు. 
ఈయన కూచిమంచివారికి సమకాలికుడు. తిట్టు కవిత్వంలో బాగా పేరుపొందాడు. 
_ ఈయన నోటికి హద్దూ పద్దూ లేదు. పెద్దాపురం పాలించిన తిమ్మరాజుగారిని ఇలా 
తట్టాడు: 

అద్దిర శ్రీ భూ నీలలు-ముద్దియ లా హరికి కలరు ముగు రందరిలో 
బెద్దమ్మ నాట్యమాడు- దిద్దమ్మని వత్సవాయి తిమ్మని యింట 
= (చాటుపద్య మణిమంజరి, 1 పుట 163) 


ఈ తిమ్మరాజుగారు (క్రీశ 1714 నుంచి 34 దాకా పాలించినవారు కావచ్చు. 
ఈయన తరువాత పెద్దాపురం పదహారు సంవత్సరాలు దిక్కులేని రాజ్యం అయింది. ఈ 
రాజుగారిని తురగారామకవి అసలు యాచించదలుచుకోలేదు. అతనికి అమలాపురం 
“తాలూకా బంటుమిల్లి గ్రామంలో భూములు ఉన్నాయి. అతనికి పెండిల నాగి, పెద్ది గంగి 
అనే ముగ్గురు వేశ్శలున్నారు. ఆయితే భూమి పండలేదు. అందుచేత యాచించవలసి 
వచ్చిందని చెప్పాడు: 35 
ఆ రోజులలో తురగా రామకవికే కోడు, ఇతర కవులకు కూడా వేశ్యలు 
ఉండేవారు. కూచిమంచి తిమ్మయ్య మంచి రసికుడని ప్రతీతి. అతని గురించి విన్న ఒక 
సానిపాప ఒకనాడు నడివీధిలో ఆయనను ఆపి కౌగలించుకొందట. ఆయన పెడముఖం 
స పెట్టాడు. అప్పుడాసరసురాలు ఇలా అంది: 
చతురులలోన నెంతయును జాణవటంచును నేను గౌగలిం 
. చితి నిటు మారుమోవిడగ జెల్లునె యో రసికా గ్రగణ్య! 
_ కౌగలించుకోడమే కాకుండా కవిత్వంలో ప్రన్నించేసరికి కూచిమంచి తిమ్మయ్య తేరుకొని 
ఇలా జవాబు చెప్పాడు: 
అ-ద్భుతమగునట్టి బంగరపు బొంగరపుంగవబోలు నీకుచ 
ద్వితయము రొమ్ము నాటి యల వీపున దూనె నటంబు జూచితి౯ 
8. ముళ్ళపూడి తిమ్మరాజుగారు ప్రచురించారు. న మండలి, తణుకు, 


968 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈ సంఘటనలోని సత్యాన్ని సాహితీపరులు చాలామంది శంకిస్తున్నారు. అయితే నిప్పు 
లేనిదే పొగరాదు. నిజంమీద కప్పుకొన్న నివురును ఊదాలి. కూచిమంచి తిమ్మయ్యకు 
శ్రీనాథుని కవిసార్వభౌమ విరుదంతోపాటు రసికత కూడా సంక్రమించిందనడానికి వేరే 
సాక్ష్యాలు లేవుగాని ఇతరులు చెప్పిన శృంగారచాటువులు మాత్రం ఎన్నో శ్రీనాథుని పేర 
చలామణి అయిపోయాయి. 


జీవితంలో శృంగారం, కవిత్వంలో వెటకారం ఉన్న రామకవికి ముక్కుమీద 
కోపం ఉంటుంది. ఒకసారి ఎవరో లేటవరపు పోతరాజును చూడడానికో, డబ్బు 
అడగడానికో రామకవి వెళ్ళాడు. ఆయన లేడని ఇంట్లో వాళ్ళు చెప్పారు. వెంటనే రామకవి 
ఇలా చెప్పాడు.!? 
కూటికి కాకులు వెడలెను - వటావలమూక చేరి వడువదొడగెన్‌ 
గాటికి కట్టెలు చేరెను - లేటవరపు పోతరాజు లేడా! లేడా? 
(చాటుపద్య రత్నాకరం, 170) 


ఈ తిట్టుపద్యం వినగానే పోతరాజు ముఖం తిరిగి చాపచుట్టలాగా పడిపోయాడు. 
వెంటనే అతని భార్య వెళ్ళి రామకవి కాళ్ళు పట్టుకొంది. ఆయన మరో పద్యం చెప్పాడు: 


మేటిరఘురాము తమ్ముడు- పాటిగ సంజీవిచేత బ్రతికిన కరణి౯ 
గాటికి బో నీ కేటికి-లేటవరపు పోతరాజ లెమ్మా రమ్మా (చాటు.రత్నా. 171) 


ఇలాంటి తిట్లూ దీవెనలేకాక మంచి రసవత్తరమైన కావ్యాలు కూడా తురగా రామకవి 
చెప్పాడో లేదో తెలియదు. బహుశ ఇతడే చింతలపాటి నీలాద్రిరాజుమీద మూడు పద్యాలు 
పొగడుతూ చెప్పాడు కాబోలు. వాటిని వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సేకరించారు. ఒకటి 
చూడండి: 

నవరసవిస్సార నాటకాలంకార సాహితీపరీపూర్ణశక్తిశాలి 

హృద్యానవద్యాం ధ్ర విద్యావినిర్నిద పాండిత్య కౌశలీ పరివృతుండు 

పారశీకపోషభాషాచమత్కార బంధురప్రతిభా ధురంధరుండు 

ప్రకట శస్ర్రగజాశ్వరత్నాది కానేక శాస్త్రపరీక్షా విచక్షణుండు 

పృథుతరాటోప కవితకీర్ణి ప్రతాప 

కాంతిపూరిత సకలదిగంతరుండు 

వితతవితరణ నిర్వక్ర విక్రమాది 

రమ్యగుణపాళి నీలా డ్రిరాజమౌళి, (చాటు.మణీ.(2) పుట 173) 


ఈ పద్యంలోని నీలాద్రిరాజు నిజంగా చింతలపాటి రాజే అయితే అతనిమీద 
కూచిమంచి జగ్గన్న పూసిన బురద అంతా దీనితో కడుక్కొని పోతుంది. జగ్గన్న తన 
9. _ క్రీడాభిరామం పీఠికలో ప్రభాకరశాస్త్రిగారు శ్రీనాథుని పద్యంగా ఉదహరించారు. పుట 69. 

చాటుపద్యమణిమంజరిలో తురగా రామకవి అని వారే సవరించారు. పుట 1౫. 
10. ఈ పద్యాన్ని దీని తరువాత దాన్ని దీపాల పిచ్చయ్యశాస్త్రీగారు తమ చాటుపడ్యరత్నాకరంలో 


ఉదాహరించారు. పుటలు 69, 100. 


ప్రోలునాటి కవులు 969 


కావ్యంలో రాక్షసునిగా చిత్రించిన అణివెళ్ళ వెంకటశాస్త్రి నిజంగా ఉద్దండ పండితుడు. 
అతణ్ణి నూజివీడు ప్రభువులు, పెద్దాపురం రజులు కూడా సన్మానించారు. ఆయన 
తెలుగులో రచనలు చేశాడో లేదో తెలియదుగాని సంస్కృతంలో అతడు వ్రాసిన 
గ్రంథాలకు అతని తండ్రిగారు వ్యాఖ్యానాలు వ్రాయవలసి వచ్చింది. అణివెళ్ళ వారిని 
గురించి యింకా విపులమైన పరిశోధనలు జరగాలి. కూచిమంచి జగ్గన్న చేసీన అన్యాయం 
ఎంతో తీల్చాలి. కూచిమంచి సోదరుల సమకాలికులలో ఇంకో కవిచరిత్ర కూడా బాగా 
బయటపడలేదు. ఆయన పేరు సత్యవోలు భగవంతం. అతడు కూడా కూచిమంచి 
తిమ్మయ్యలాగా రుక్కిణీపరిణయం వ్రాశాడు. 


సత్యవోలు భగవంతం: రుక్కిణీపరిణయాన్నే ఈ యుగంలో రొటీను ప్రబంధంగా 
కూచిమంచి తిమ్మకవి వ్రాస్తే విలక్షణపంథాలో సత్యవోలు భగవంతం రచించాడు. 
భగవంతుడు వ్రాసిన కావ్యానికి తగినంత ప్రచారం రాలేదుగాని అది పోతరాజుగారి 
రుక్మిణీకళ్యాణంతో తులతూగుతుంది. కూచిమంచివారితో తూచి మంచితనం చెప్పాలంటే 
ముల్లు సత్యవోలు వారివైపీ హెచ్చు వాలుతుంది. 


పోతరాజుగారి ఘట్టంలో కేని సాగసులు కూడా సత్యవోలువారి కావ్యంలో 
విచ్చుకున్నాయి. పోతరాజుగారి రుక్మిణి 'అప్పడగు బాహ్మణునొక్కని జీరి' 
కృష్ణునివద్దకు పంపించింది. ఆ భూసురుని ప్రైవేటు జీవితం ఏమిటో మనకు తెలియదు. 
వ్యక్తిత్వం కొంతే తెలుస్తుంది. సత్యవోలువారి కావ్యంలో ఆ బ్రాహ్మణుని చిత్రణ 
సహజంగా; కథని చెడగొట్లకుండా, నిండుగా ఉంది. 


రుక్మిణీదేవి తనను ఎందుకు పిలిపించిందో అతనికి తెలియదు. అయినా 
దైవవాక్య్ళంలాగ ఎక్కడికేనా పంపిస్తే “సానుకూలంగా చేస్తానని హామీ ఇవ్వడం అమెకు 
కొండంత ఉత్సాహం ఇస్తుంది. నిస్సంకోచంగా ఇతణ్ణీ పంపవచ్చుననే ధైర్యం నస్తుంది. 
అందుకే రుక్మిణి విపులంగా సందేశం పంపింది. వెంటనే వెళ్లమంది. ఆ బ్రాహ్మడు తనమీద 
యీమె ఇంత భారం పెట్టిందే అని గర్గుపడ్డాడు. ఉద్బీపోయాడు. వెంటనే వెళ్ళాలి. అయితే 
ఇంటో పిడికెడు గింజలు కూడా లేవు. “విడ్డలాకటికి సైపరు. దాపరికమేల? బాలతోః 
నయెదనన్న చిన్నతనంబంచు దలంచి విరక్తుడైనాడు' (2-198). అయినా వెళ్లడానికి కాళ్లు 
రామే. 


వెసవెస కొంతదవ్వు చను-వేమరు బారురీతి నాతిపై 
“ నిసువులపై దలంపులిడి- నెవ్వను నెన్నగ నొందు నందులో 
బస పొసగించి రాజసుత- ప్రాపున నేపున సంచరించినం 
గసరక పెంచు నంచు-జను గ్రమ్మర ముమ్మరమైన వేడుక£. (2- 199) 


ముమ్మరమైన వేడుకతోనే .కాకుండా వేగంగా కూడా తరువాతి పద్యంలోనే 
ద్వారక చేరుకున్నాడు (కూచిమంచివారి బ్రాహ్మడు పూర్ణయాత్రా స్పెషల్‌లో ఎక్కాడు). 
సత్యవోలువారి పీదబ్రాహ్మడు సత్వరంగా కార్యాన్ని సానుకూలం చేసుకొని వచ్చాడు. 
ఆ సంగతి చెప్పాడు. 'ఆ దేవదేవునకు దేవేరివి కమ్ము. ఇదినా దీవన' అన్నాడు. ఆమె 


970 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


బ్రాహ్మణ్జీ చూసి సంతోషించింది. “మీరు చేసిన మేలు మనసులో జ్ఞాపకం 
పెట్టుకుంటాను. రేపు రండి” అని ఉత్తచేతులతో పంపించింది. బ్రాహ్మణుడు చిన్నముఖం 
వేసుకున్నాడు. ఇంటికిపోతూ 'కన్యారత్న మేమీక పొమ్మనె, నాలేమి ఎరుంగదు, 
నేనుడువరాదు అన్యోపదేశంబు. కార్యనిగూఢంబు అదికాక రేపు నన్ను రమ్మంచుం 
బ్రీయంబార బల్కను' అని పరిపరివిధాల అనుకున్నాడు. 'దరిద్రతాస్వాతుడు 
ఎప్పుడెట్టివారి కడ నెభ్బంగి ప్రవర్ణించినం దుదమేలొందదు' అని గుండె 
రాయిచేసుకున్నాడు. ఇది నిజమో కాదో రేపు _చూద్దాంలే అనుకున్నాడు. అయితే 
రేపటిదాకా ఆగవలసిన అవసరం లేకపోయింది. ఉత్తచేతులతో పంపినా రుక్మిణి 
కృతఘ్నురాలు కాదు. ఆమె సాక్షాత్తూ లక్ష్మీదేవి. కడగంటి చూపు చూస్తే చాలు కలిమి 
ప్రసాదించుతుంది. వాస్తవానికామె భూసురుడు దీవించగానే దయతో చూచింది. 'రమణి 
చూచినపుడె రాజిల్లు రాజిల్లు చందమునను విప్రసదన మలరె నఫ్‌లవైభవముల 
నద్భుతకరముగా. | 


ఇది ఇంకోరకం కుచేలోపాఖ్యానం. ముఖ్యకథతో అతికేటట్టు రసానుభూతి 
కలిగేటట్టు సత్యవోలు భగవంతం దీనిని వ్రాశాడు. పాత్రల మనస్తత్వ చిత్రణలో 
పూర్వపరాలలో వైరుద్ధ్యం లేకుండా కథ నడపడంలో కొందరే సిద్ధహస్తులుంటారు. 
సత్యవోలు భగవంతం వాళ్ళలో ఒకడు. ఈయన బ్రాహ్మణుని పాత్రలాగే రుక్మిణి పాత్ర 
కూడా కడుసమర్గ్థతతో చిత్రించాడు. పాత్రపోషణలో ఇలాగ శ్రద్ద తీసుకునేవాళ్లే నిజంగా 
ప్రథమ శ్రేణి రచయితలు. వీళ్లు వ్రాసిన అన్ని కావ్యాలూ చదవాలనే ఆసక్తి మనలో 
కల్గుతుంది. 


సత్యవోలు భగవంతం నిజానికి చాలా రచనలు చేశాడు. రుక్మిణీ పరిణయం 
అవతారికలో ఇలా చెప్పుకొన్నాడు. 


ధీరత శతశతకంబులు-దారావళులుక్‌ దశావతారావళులుం 
జారూదాహరణంబులు- శ్రీరాజిత దండకములు జెప్పినవాడక. (1-18) 


నూరు శతకాలూ, తారావళులూ, ఉదాహరణలు, దండకాలు - ఇన్నీ చెప్పినా అందులో 
ఏ ఒక్కటీ దక్కలేదు. సత్యవోలువారు రచించిన దశవతారావళి మాత్రమే లభిస్తోంది. 
అదికూడా రుక్మిణీ పరిణయంలోనే కవి పొందుపరచడంవల్ల గుర్జించడానికి వీలుగా 
ఉంది. “వైకుంఠనాథలక్ష్మీసనాథ లక్షణ పరాయణుండ నారాయణుండ' అనే మకుటంతో 
ఈ దశావతార సీసపద్యాలు ఉంటాయి. ఇవి చాలా ప్రచారం పొందాయి. సంతర్పణలో 
భోజనాలు చేస్తున్నప్పుడు చాలామంది సత్యవోలువారి దశావతార పద్యాలు చదువుతూ 
ఉండేవారు. ఈ పద్యరత్నాలకు లభించిన ప్రచారం చూసీ ఇమిటేషను రత్నాలు కూడా 
పుట్టుకువచ్చాయి. దిట్టకవి ప్రకాశం, కాళీవైనుల లచ్చన మొదలైనవాళ్ళు నకిలీ పద్యాలు 
చెప్పారు. కలలో కనబడి “దిట్టకవి పద్యాలకన్న నీవే వన్నె కలిగియున్న'వని దేవుడే 


11. రుక్క్మిజీపరిణజయం చతుర్థాశ్వాసంలో 101వ పద్యంనుండి 111 దాకా దశావతారాలు ఉన్నాయి. ఈ 
కావ్యంలోని షష్ట్యంతాలు కూడా దశావతారాలే. 


ప్రోలునాటి కవులు - 971 


మెచ్చుకొన్నాడని కాళీచైనుల కవి సంబరపడ్డాడు.12 అనుసరణ అత్యున్నతమైన ప్రశంస. 
సత్యవోలువారి మకుటాన్ని సహితం కాశీవైనులాయన కొట్టేశాడు. 

భగవంతం వ్రాసిన నూరు శతకాలమకుటాలు ఏమిటో తెలియదు. 'వైకుంఠనాథ 
లక్ష్మీసనాథ' వైరా మకుటంతో ఒక శతకం చెప్పాడు కాబోలు. రుక్కిణీపరిణయంలో 
చాలా పద్యాలు కనబడుతున్నాయి (1-67:69). మూడు పద్యాలు, 3-135:137 మూడు 
పద్యాలు, 4-101:111 పదకొండు పద్యాలు వెరసి పదిహేడు) ఇవి గునుగు సీసాలు. అవే 
ఆ రోజులలో చెయ్యి తిరిగిన కవులకు మోజు. సత్యవోలు భగవంతం ఎప్పటివాడో 
నికరంగా నిర్ణయించడానికి ప్రత్యక్ష ప్రమాణాలు లేవుగాని ఇతడు ఏనుగు లక్ష్మణకవి 
సమకాలికుడని చెప్పు కొంటారు. !* 

తూర్పు గోదావరి జిలా రామచంద్రాపురం తాలూకా జొన్నాడ గామంలో, 
బహుశ క్రీ.శ. 1720 ప్రాంతాలలో సత్యవోలు జనార్దనంగారనే ఆయన ఉండేవారు. ఆయన 
నడకుదుటి రామయ్యగారి అల్లుడు. నడకుదుటి వారికి రామచంద్రాపురం తాలూకా 
శహాపురం కరణీకం ఉండేది. రామన్నగారు గతించి క్రీ.శ. 1904 నాటికి ఆరు తరాలు 
అయిందట. తరానికి ముప్ఫయి సంవత్సరాలు లక్కవేస్తే ఆయన క్రీశ 1724 
ప్రాంతాలవాడని తేలుతోంది.!్‌ మాతామహుడు రామన్నగారు క్రీ.శ. 1724లో ఉండే 
మనుమడు భగవంతం క్రీ.శ. 1750 ప్రాంతాలలో ప్రాజ్ఞుడై ఉండవచ్చు. తన తల్లితండ్రుల 
గురించి, మేనమామ తల్లితండ్రుల గురించి ఒక పద్యంలో భగవంతం ఇలా చెప్పాడు: 


వలనుగ సత్యవోలి కులవర్థనుడైన జనార్దనుండుని 

ర్మల యశుడైన నడ్కుదుటి రామన సూరమ పుత్రికం గృపా 

కలితను రామచంద్రవర గంగనసోదరి చేరమాంబ నిం 

పలర వివాహమయ్యె నమృతాబ్దీసుతం గమలాక్షుడుం బలె౯. (రుక్మిణీ 1-15) 

ఈ పద్యమొక్కటే భగవంతంగారి కాలనిర్ణయానికి పనికివస్తుంది. ఇతడు 
కూచిమంచి పౌరులకు కొద్దిగా అర్వాచీనుడని చెప్పవచ్చు. ఆ అన్నదమ్ముల ధోరణి 
ఇతనికి కూడా పట్టుపడింది. ఎంతటి ప్రతిభావంతుడైనా సమకాలిక ప్రభావాలకు, 
సంప్రదాయాలకు టోబడక తప్పదు. కావ్యాలలో మధుపానాన్ని వర్ణించడం నన్నెచోడుని 
కాలంనుంచీ కనబడుత్తోంది. ఎర్రయ్యగారు నృసింహ పురాణంలో చేసిన మధుపాన వర్ణన 
. కూచిమంచి తిమ్మయ్య బాగా పట్టుకొన్నాడు. రుక్మిణీ పరిణయంలో కన్నెల చేతికీ 
నెలరాగిన్నా లిప్పించి వాటినిండా మధువు పోయించాడు. ఒక కన్నా 'ఎలమిని మోరఎక్తి 
యిహిహీ యని నవ్వా మదంబు పెంపునన్‌' అని చెప్పి తిమ్మయ్య మరో కన్నెపిల్ల గురించి 
ఇలా వ్రాశాడు. 


12. శతకకవుల చరిత్ర వంగూరి సుబ్బారావుగారు, పుట 7౫. 

13. ఆంధకవుల చరిత్ర, ఏవ భాగం, పుట 344. 

14. రుక్మీణీపరిణయం, కాకినాడ సుజన రంజనీ ప్రచురణ, పీరిక పుట 2. 

15. క్రీశ. 1621-87 మధ్య ఆ "ee జీవించిన యింకో నడకుదుటి రామన్నగారు కూడా 


ఉన్నారు. (ఆంధ్ర కవుల చరీత్ర, ౩వ భాగం, పుట 39. బహుశా ఈ రామన్నగారికి తాతగారపేరు 
పెట్టుకున్నారు కాబోలు). 


972 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


చెలువ యొక తె తనదు మదిరా- కలశంబులుగొనగ నీకు కారణమేమే 
తులువ యని యొకతె గురుకుచ-కలశంబులు పట్టి లాగె గ్రద్దరి యగుచున్‌ 
(కూచి. రుక్మిణి ౩-95) 


అన్నగారిలా రుక్మిణీదేవి చెలికత్తిల చేత చేయిస్తే ఆయనకన్న మరో నాలుగు గిన్నెలు 
తమ్ముడు ఎక్కువ పోయించకలడు. జగ్గకవి సుభద్రా పరిణయంలో సుభద్ర చెలికత్తెలచేత 
సాక్కుతూ సోలుతూ తాగించాడు. అది మామూలు మధువు కాదు. “బహుళతరువ 
రసంజాత పత్రమూలఫల కుసుమసార శర్కరామిశితం. “ఆ' వారుణీపాన కలనా 
ప్రవర్ధమాన మదభరోన్మాదమున' సుభద్ర చెలికత్తెలు చేసిన చేష్టలు చూడండి: 


మదిరాక్షి యొక్కతి యిదె ప్రియుండరుదెంచె నంచు బయల్గాగలించుకొనియె 
వెలది యొక్క తె భర్త విడెము చుట్టిడె నంచు దివురొప్పగా నోరుదెరచుకొనియె 
జెలువ యొక్క తె పతిజిలుగుపయ్యద యీడ్చె నంచు రొమ్మున జేతులాను కొనియె 
బడతి యొక్క తె నీవి సడలించె విభుడంచు మరునిల్లునరుకేల మాటుకొనియె 
నింతి యొక్క తె ధవుడు గిల్లింత లిడియె 

నంచు నెమ్మేన, బులకములంకురింప 

నులికిపడుచుండె నయ్యారె బలితమైన 

.మధుమదోన్మాదమున నొడల్‌ మరిచియిపుడు. (సుభద్రా. 3-76) 


కూచిమంచి కవులు వర్ణించిన ఈ మధుమదోన్మాదానికి ఏమాత్రం తీసిపోకుండా 
సత్యవోలు భగవంతం కూడా వ్రాశాడు. ఒక రకంగా ఇతని మధువులో నిషా ఎక్కువగా 
ఉంది. సత్యవోలువారి కావ్యంలో రుక్మిణి చెలికత్తెలు చేసిన చేష్టలు చూడండి: 


ఉన్మాదదశను మేనూగ నట్టిట్టేగు తెరవ గట్టిన చీర దిగిచె నొకతె 
తనుకంపమున మేడతలుపు చేరిన తన్వి నక్కున జేర్చి ముద్దాడెనొకతె 
వమన క్రియార్థమై వంగిన తన్వంగి ధైనుకరతి జూపి తనిసె నొకతె -, 
పారవశ్యమ్మున బడియున్న చెలి జేరి పురుషాయితపుకేళి బూనె నొకతె 
కొంగవలె కోతివలె గండుకోయిలవలె 


వీల్‌ 


జిలుకవలె జల్వవలె సోకు చేడియవలె wp 
గెలకులరయమి దుశ్చేష్ట కేకలల్బ : 
వచనములు నిద్రబయకృతివరుసగొనిరి, (సత్య. రుక్మిణీ. 2-122) 


ఎంత ఆడపిల్లలు తాగినా యీ కొంగజపం, కోతిచేష్టలు, కేకలు, అల్బ వచనాలు 
చూసే వాళ్లకు భయంకరంగా ఉంటాయి. చెలికత్తిలు చేసే గొడవ చూసి సత్యవోలువారి 
రుక్మిణి జా భయపడింది. ఈ సంగతి భగవంతం గట్టిగా చ ంతాం 


ఈలాగు నున్న కన్నెల - బాలామణి చూచి లేచి భయపడి తనతో 
హాలారసవర్ణితలగు - లోలాక్షుల తోడ మేడలోనికి జనియె౯ 


(సత్య, 'రుక్కిణీ. 2-123) 


పోలునాటి కవులు 973 


మేడలోనికి వెళ్లి ఊరుకోలేదు. 'చెలుల వేరిడితనమువో నౌషధములు' దయతో 
నిప్పించింది. అసలు తాగడానికి కూడా అమె అనుమతి మొదట కావలసి వచ్చింది. 
“అమ్మ కుసుమాసవంబాన నానతియ్యవలయు జలకేళి వైత్యనివారణము' అని ప్రార్థించాక 
గిన్నాలనెలకొలిపి రెండు కెలకులనిడి తనకు నగపరిచాక ఆనతిచ్చింది. అయితీ అందరూ 
తాగలేదు. “కొందరు సుందరు లమ్మహీశ తనయచందాన మధువాన తలపరైరి' (1-115) 
అని సత్యవోలు భగవంతం స్పష్టంగా చెప్పాడు. కూచిమంచి జగ్గన్న కావ్యంలోని 
“వనజవదనలెల్ల... గుటుకుగుటుకన' గ్రోలారు. సుభద్ర చెలికత్తెల చేష్టలకు 
భయపడలేదు, వదిలిపెట్టిపోలేదు. వాళ్లతో బెరసిక్రమ్మర నగరుకు వెళ్లింది. ఆ స్థితిలో ఉన్న 
నాయికను కూచిమంచి జగ్గన్నగారి అర్జునుడు చూసి మోహించాడు. తమ్మునికన్నా అన్న 
నయం. ఈ స్థితిలో రుక్మిణి సందేశం పంపించిందని వ్రాయలేదు. మదిరాపానం 
మొక్కుబడి అయ్యాక రుక్మిణి చండ్ర దూషణం మొదలైనవి లాక్షణికుల సంతృప్తికోసం 
ప్రారంఖించింది. 

లక్షణ [గ్రంథాల నిర్జీశాలను పాటిస్తూనే మంచి కవిత్వం చెప్పవచ్చునని సత్యవోలు 
భగవంతం రుజువు చేశాడు. పాత్రల మనస్తత్వాలను చిత్రించడానికి ప్రయత్నించి ' 
కృతకృత్యుడయ్యాడు. ఏ యుగంలోని కవులైనా ఇంత శద్ధతో రచనలు చేస్తీ అది 
స్వర్ణయుగం అవుతుంది. ఎవరో కొందరే ఒకటీ ఆరా కావ్యాలలో ఈ ప్రతిభను 
వ్యక్తపరిచారు. వాళ్లలో ఏనుగు చినలచ్చన్న ఒకడు. 


ఏనుగు చినలచ్చన్న: మన ప్రబంధాలలో మొట్టమొదట పురవర్హన ఎంత తప్పనిసరో 
వేశ్యావర్ణన కూడా అందులో అంత విధిగా ఉండి తీరాలి. బురుజుల ఎత్తూ, అగడ్తల 
లోతూ మొదలైనవి వరసగా ఇరవై ముప్ఫయి పద్యాలలో చెప్పిన తరువాత ఆ వూరి 
వేశ్యలచేత యథాశక్తి ఒకటి రెండు పద్యాలలో రంభ తలా, ఊర్వశి సిగా తన్నించి మన 
కవులు అసలు కథలో పడతారు. లింగనమఖి తిరుకామయ్యలాటి బుద్ధిమంతులు 
ఎత్తుకొంటూనే పురవర్ణనలో కందర్పసంగరాలూ. వేశ్యవాటికలూ వర్గించుతారు. 


ఇంక వేశ్యలే ప్రధాన పాత్రలయిన కావ్యాలయితే చెప్పాలా? మనోజరుజలు, మదన 
కదనాలు, మరులు మచ్చికలు, మగపనుల నేర్చరుల - ఒకటేమిటి? శృంగారం 
బహుభంగుల శకైపెక్కుతుంది. వెలయాలు విలాసవస్తువేగాని అమె కూడా మనిషే. 
ఆమెకూ ఒక మనసుంటుంది. అందులో ఆలోచనలుంటాయి; ఆరాటాలుంటాయి అన్న 
సంగతులు మన ప్రబంధ కవులు చాలామంది విస్మరిస్తారు. 


ఇటువంటి సాహిత్య వాతావరణంలో కొద్దిగా మానసిక సంఘర్షణ కల 
వారకాంతను చిత్రించే కావ్యం కనబడితీ ప్రాణం లేచివస్తుంది. ఏనుగు చినలక్ష్మన్న 
జాహ్నవీ మాహాత్మ్యం అనే ప్రబంధం రచించాడు. దాని చతుర్దాశ్వాసంలో ఒక 
సానిపాపకథ ఉంది. వినండి. 


పూర్వం కళింగపురంలో ఒక వారకాంత ఇంట్లో ఒక చిన్నది పుట్టింది. 
_ అల్లారుముద్దుగా పెరిగింది. ఆమెకు యౌవనం వచ్చింది. 'తరిపి వెన్నెల నీట తడిపిన 


974 సమగాంధ సాహిత్యం - రండవ సంపుటి 


యద్దంబు గతి మొగంబున కొత్త కాంతి పొడమింది. 'అమె సకలవిద్యాప్రవీణ ఆయి 
విటచిత్తాలు ఆకర్షించి భోగమనుభవిస్తూ ఉండేది. పైలాపచ్చీసులో ఉన్నప్పుడు ఆమెకో 
వింత అనుభూతి కల్లింది. ఆ సంగత్తి ఆమె ఇలా కథనం చేసింది: 


“నిండు జవ్వనంబునను నివ్వటిల్లునప్పు డొకనా డొక' ఏట శ్రేష్టు 

రాక గోరి పెద్దయుం బొద్దు చనునంతకు నేకాకినై హంసతూలికాతల్చం 

బున బవ్వళించియుండి వాని రామికి ఉమ్మలికంబు జెంది 'నే నెవ్వతెను? 

వా డెవ్వడు? వాని రాక కెదురుచూచుచు నింతవంతం బడి వగవనేటికి? 

నిద్రవిడీచి మిడుకనేల? యేల వలచితి? నే నింతకాలం బిట్లు పడసి 

యేమి సాధించితి? మహాదురిత భాజనంబగు నీ జన్మంబు నాకు నేల కల్లె? 

ఎక్కడి తల్లి? ఎక్కడి చెలులు? ఈ ధనంబున నేమి పని యయ్యెడు?' 

(జాహ్నవీ. 4-41) 

ఆమె విరక్తి చెందింది. ఆ వైరాగ్యం ముదిరింది. ఆ ఊళ్లో వుండే రాజపురోహితుణ్ణి 
కలుసుకొంది. మోక్షం ఎలా లభిస్తుందని ప్రన్నించింది. ఈ పాపం ఎలా ప్రక్షాళనం 
చేసుకోవడం అని అడిగింది. ఆయన ఉపదేశం చేశాడు. అహల్యా గమనం వల్ల అంటిన 
పాపాన్ని ఇంద్రుడు ఎలా కడిగేసుకొన్నాడో చెప్పాడు. ప్రయాగకు "వెళ్లి మాఘంలో 
గంగాస్నానం చేయమని బోధించాడు. ఆమె చేసింది. ఆ పుణ్యం వల్ల ఆమెకు 
ఉత్తమగతులు లభించాయి. సుమేరుడనే గంధర్వరాజుకు పుత్రిక అయి జన్మించింది. 
కాంచనమాలిని అనే పేరుతో పెరిగి, రజతగిరిపై కాత్యాయని కొలువులో రాణిస్తూ 
ఉండేది. ఇంతటి సువ్రతాన్ని నోచుకున్నా ఆమె మాఘమాసంలో గంగాస్నానాలు 

మానలేదు. ఒకసారి స్నానం చేసి ఒడ్డుకురాగానే ఒక బహ్మరాక్షసుడు తారసపడ్డాడు. 

మన సాహిత్యంలో అల్లసాని పెద్దనగారి బ్రహ్మరాక్షసుడు చాలా ప్రసిద్ధుడు. 
మనుచరిత్ర పుట్టాక బ్రహ్మరాక్షసులంతా ఒకటే మచ్చు. ఆడపిల్లల వెంటపడి 
కొరుక్కుతినాలని చూస్తారు. కానైతే జాహ్నవీ మాహాత్మ్యంలోని బ్రహ్మరాక్షసుడు 
అందులోని వేశ్ళలాగా విలక్షణమైనవాడు. “తులకించు తడిచీర తొడలపై హత్తి జోకగా 
లోజిగిచౌకళింప' ఏ ఆడది కనబడ్డా మానవులకు . కామోద్రేకం కలుగవచ్చు. కాని 
[బ్రహ్మారాక్షసుడిలా అన్నాడు: 

ఉవిద నీ తడిచీర బిందువులు తలను సోకినంతనె దయపుట్టి సూవె మదిని 

ప్రాణుల భుజించు నాకు క్రౌర్యంబు మాని ప్రియము గదిరెడు నీరూపురేఖ చూడ 

(జాహ్నవీ 4-25) 

దయపుట్టి ప్రియమవడంతోపాటు ఎవరో ఆత్మీయులను చూసినట్లయింది. ఆ రక్కసి 
మక్కువతో ఇలా అన్నాడు: 

తల్లివలె డాయబుట్టిన - చెల్లెలివలె నిన్ను జూచి చిత్తము కడు రం 

జిల్లెన్‌ నీమ" ,రోక్తులు - తల్లీ విన వేడుకయ్యె దద్దయు నాకున్‌. (జాహ్నవీ. 4-25) 


ప్రోలునాటి కవులు 975 


అతని వేడుక తీరేటట్టు మధురోక్తులతో ఆమె తన కథ చెప్పింది. విన్నాక అతడు తనను 
ఉద్ధరించమన్నాడు. ఆమె తన పుణ్యంలో మూడో వంతు ధారపోసింది. . 


తడికావిచీరచెంగున- బిడిచిన తోయముల వేల్పు బిత్తరిఫలమి 
ప్పుడు ధారవోసె నతనికి దడయకదేవత్వమందె దగరక్కసుడున్‌. 

(జాహ్నవీ. 4-121) 
జాహ్నవీ మాహాత్మ్యంలోని ఈ బహ్మరాక్షసోపాఖ్యానం చదువుతూ వుంటే ఎడారిలో 
ఒయాసిస్సు చేరుకొన్నట్టు ఉంటుంది. ఇంత చక్కని ఘట్టాలు దురదృష్టవశాత్తు ఏనుగు 
చినలచ్చన్న వ్రాసిన ఇతర గ్రంథాలలోనే కాదు, ఈ కావ్యంలో కూడా కనబడవు. 
“వ్యాకరణ శుద్ధిలేని భాషణంబును, ధ్వనిలేని కావ్యంబును, గంగలేని దేశంబును 
హీనత్వంబునొందు' అని లచ్చన్న చెప్పాడు (1-20). అయితే జాహ్నవీమాహాత్మ్యంలో 
కొన్ని భాషణాలకు వ్యాకరణశుద్ది ఉన్నా కొన్ని ఘట్టాలలో ధ్వని ఉందని చెప్పలేం. 

ఏనుగు చినలచ్చన్నకు కవీశ్చరుడని విరుదుతెచ్చిన కబ్బం మాత్రం అతని సుభాషిత 
రత్నావళి, భర్భృహరి సుభాషితాలను ఎందరనువదించినా ఇతని ఆనిగింపే యింపుగా 
ఉందని సాహితీపరులు భావిస్తారు. ఇప్పటిదాకా సుభాషిత శతకాల అనువాదకులు 
ఎనమండుగురు కనబడుతున్నారు. 


ఎలకూచిబాలసరస్వతి  మల్లభూపాలీయం అనే పేర ప్రచారం పొందింది. 


1 

2. పుష్పగిరితిమ్మన్న ఒక్క నీతిశతకమే అనువదించాడు. 

3. ఏనుగు చినలచ్చన్న అత్యంత ప్రచారం పొందినది 

4. పోచిరాజువీరన నష్టకావ్యం 

5. పడకిండ్ల గురురాజు అలభ్యం 

6. వెల్లాల నరసింగయ్య కందపద్యాలలో అనువదించాడు 

7. కొక్కండ వెంకటరత్నం నీతిపద్యాలలో టీకరాస్తూ కొన్ని పద్యాలు 
తెనిగించాడు 


8. గుర్రం ఎవెంకటసు బహ్మణ్యం మూడు శతకాలు అనువదించాడు. 


ఇంతమంది అనువదించినా చినలచ్చన్న భాషాంతరీకరణమే భేషుగ్లా ఉండడానికి కారణం 
లేకపోలేదు. సంస్కృత శోకాన్ని తెనిగించడంలో గల మెళకువలు శ్రీనాథుని తరువాత 
చినలచ్చన్నకే పట్టుపడ్డాయి. మూలంలోని కొన్ని పదాలను యథాతథంగా దిగుమతి చేసి 
పొదగవలసినచోట్ల పొదిగి ఓహో అనిపించడం కొందరికే చేతనవుతుంది. ఎలకూచివారి 
అనువాదాలు, పుష్పగిరివారి తనిగింపూ చినలచ్చన్న చూశాడు. వాటికి మెరుగులు 
దిద్దుతూ సుభాషితాలను తన సామ్ము చేసుకున్నాడు. “య ద్భాత్రా నిజఫాల పట్ట లిథితం' 
అనే సుభాషితానికి పుష్పగిరివారి అనువాదాన్ని, లచ్చన్న అనుసరణని చూస్తే యీ 
సంగతి తిలుస్తుంది. 

వనజభవుండు ము న్నాసట వ్రాసిన దెంతయొ యెంత కొంచెమో 

ఘనమొ సురాద్రి నున్న మరుఘట్టము చేరిన వచ్చు, హెచ్చు రా 


976 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి. 


దనఘ వృథావ్యథల్‌గనకు మౌడ్డుల చెంత, ధరింపు ధైర్యమూ 
నిన ఘటి కెచ్చునే జలము నీరధి ముంచిన నూత ముంచినన్‌. (పుష్పగిరి. నీతి. 40) 


వనజభవుండు నెన్నొసటవ్రాసిన సొమ్ము ఘనంబొ కొంచెమో 
విను మరుభూమి కేగిన లిఖించును మేరువు జేరబోయినన్‌ 
ధన మఫికంబు రాదు దైన్యము మాను ధనాఢ్యులందు న 
వ్వననిధి నూత దుల్యముగ వారి గ్రహించు ఘటంబుసూడుమా. 
(ఏనుగు. నీతి 40) 


ఈ రెండు పద్యాలలోనేకాదు మరో నాలుగు సుభాషితాల ఎత్తుగడలో 
పుష్పగిరీవారి పోలికలు కనబడతాయి (3, 52, 53, 81). ఇలాడే ఎలకూచి వారిలో కూడా 
పోలికలు ఉన్నాయి. అవే ఎత్తుగడలు, అవే మూలంలో లేని సమాసాలు మొదలైన 
సారూప్యాలు ఎలకూచివారి నీతిశతకంతో తైపారువేస్తే అరడజను ఉన్నాయి (33, 58, 59, 
64, 67, 74). ఇలాగ పూర్వుల ప్రభావం ఉండబట్టి చినలచ్చన్న అనువదించిన 
సుభాషితాలు రాణించాయి. ఇతడు నీతిని తెనిగించాకనే యీ భావాలను సమకాలికులు 
తమ శతకాలలో, కావ్యాలలో బాగా వాడుకొన్నారేమో. కూచిమంచి తిమ్మకవి 
అంతటివాడే తన కుక్కుటేశ్వర శతకంలో సుభాషితాలను అనుసరించాడు. 


తిమ్మయ్య అంటే చినలచ్చన్నకు గౌరవం. అందుకే జాహ్నవీమాహాత్మ్యం కవి 
స్తుతిలో వర్తమాన కవీశ్వరవరునిగా అతళణ్ణీ నుతించాడు. తిమ్మయ్యకు కూడా లచ్చన్న 
అంటే అభిమానం. ఇలాగ ఒక చాటువులో శాఘించాడు. 


భారతీవదనాంబుజ భాజమాన- కవితకర్పూర తాంబూలకళలగూఢ, 
బంధురంబులు నీమంజుభాషణములు- లలితగుణధుర్య యేనుగులక్ష్మణార్య. 


భారతీదేవి వేసుకొనే కప్పురవిడెంలాగ ఘమఘమలాడే కవిత్వం చెప్పే లచ్చన్నగారిని 
అభిమానించి కర్పూర తారబూలాలు ఇచ్చి కావ్యాలు చెప్పించిన వాళ్ళు చాలామంది 
ఉన్నారు. జాహ్నవీమాహాత్మ్యంలో వర్తమాన కవులనే కాక సమకాలిక ప్రముఖులను 
కూడా చినలచ్చన్న పేర్కొన్నాడు. నండూరి కామరాజు, భద్రరాజు మల్లన్న పిండిప్రోలు 
వెంకటరామయ్య మొదలగువారి పిర్లు అతను చెప్పాడు. నండూరి కామరాజుగారు ఆ 
రోజులలో కాకినాడ శలపాక మహళ్ళకు స్థలపతిగా ఉండేవాడు. చాలామందికి 
పోషకుడు. ఆయన ప్రోద్బలం వల్ల చినలచ్చన్న, జాహ్నవీమాహాత్మ్యం వ్రాసి వెంటూరి 
సోమేశ్చరునికి అంకితం ఇచ్చాడు. ఈ మంచిపని చేయమని భద్రరాజు మల్లన్న 
ప్రోత్సహించాడు. ఆదిలో యీ మల్లన్నే చినలచ్చన్నను ఆదరించి, రామేశ్చరమాహాత్మ్యం 
అనే కావ్యం వ్రాయించీ గురజూనపల్లి మల్లేశ్చరస్వామికి అంకితం ఇప్పించాడు. అప్పుడు ఆ 
మంచిపని చేయమని నండూరి కామరాజును ప్రోత్సహించాడట. ఆత్మీయులు 
ప్రోత్సహించినా, ఆత్మ ప్రబోధించినా చినలచ్చన్న తన స్వగ్రామంలోని సోమేశ్వర 
స్వామికి అంకితం ఇచ్చాడు. వొక్వేశ్ళరో దాహరణం, నరసింహదండకం, , కాళిదండకం, 
ఆదిత్యహృదయం, సంస్కృతంలో సూర్యశతకం మొదలైనవి వ్రాసి ఆ దేవుళ్లకే 


ప్రోలునాటి కవులు . 977 


" సమర్పించాడు. విశ్వామిత్ర చరిత్ర అనే కావ్యం కూడా చినలచ్చన్న వ్రాశాడు. ఇది ఎవరి 
ప్రోత్సాహంతో వ్రాశాడో, ఏ దేవునికి అంకితం యిచ్చాడో తెలియదు. 


సమకాలిక కవులకు తలలో . నాలుకలాగ మెలుగుతూ సత్కావ్యాలు వ్రాసిన 
లచ్చన్న కీర్తి పెద్దాపురం రాజబంధువుల చెవిని పడింది. కాకినాడ తాలూకా కాండ్రేగుల 
పట్టణంలో వత్సవాయి గోపరాజుగారనే ఒకాయన ఉన్నాడు. వీరి ముత్తాతగారి చిన్నన్న 
కొడుకుకే ఏనుగుపెదలచ్చన్నగారు తుల్యమాహాత్మ్యం అంకితం యిచ్చారు. 
గోపరాజుగారు రాజలక్షణసంపన్నుడే కాక మహాప్రసన్నుడే. ఆయనకు ఏదైనా కావ్యం 
అంకితం పుచ్చుకోవాలని ఉంది. ఏనుగు చినలచ్చన్న 'రామాయణరమ్యకథానుసారి' గా 
రామవిలాసం అనే కావ్యం రచింపబోతున్నాడని గోపరాజుగారు విన్నారు. దానిని తన 
పేర కృతి ఇమ్మన్నాడు. సప్తసంతానాలలో కృతీ శాశ్వతమైనది. 
గండి తెగి చెరువుపాడగు, - ఖండింప నశించు వనము, ఘనవృష్టిమరు 
తాండవముల గుడీ కూలు, న- ఖండితమై కావ్యమలరు గలకాలంబున్‌. 
(రామ. 1-27) 


| - వత్సవాయి గోపరాజుగారు అఖండీతమై అమరేకావ్యం యివ్వమని కోరగానే 
చినలచ్చన్న అంగీకరించి అంకితం ఇచ్చాడుగాని నేడిది ఖండితమైన రూపంలో 
అచ్చుపడింది. రామవిలాసం అవతారికలోనే 478 గద్యపద్యాలున్నాయి. ఇవి వత్సవాయి 
వారి వంశాన్ని విపులంగా వర్జించి చెప్పాయి. చారిత్రక ప్రయోజనాలకోసం అవతారికను 
మాత్రమే ప్రచురించారు.!* రామవిలాసం పూర్తిగా అచ్చుపడడం అవసరం. 

కావ్యాన్ని అంకీతం పుచ్చుకొన్న వత్సవాయి. గోపరాజుగారు ఉత్తరోత్తరా 
చినలచ్చన్నకు రాజదర్శనం చేయించి ఆశ్రయమిప్పించారేమో. పెదలచ్చన్నగారికి 
క్రీశ 1649-1688 మధ్యగల సార్వభామతిమ్మరాజుగారి ఆశ్రయం లభించినా 
చినలచ్చన్నకు ఆ రాజుగారి మనుమల ప్రాపకం దొరకడానికి పరిస్థితులు అనుకూలించ 
లేదేమో. రాజవంశం ఆనాడు చాలా చిక్కులలో ఉంది. 


చినలచ్చన్న రచించిన విశ్వామిత్ర చరిత్ర బయటపడితీ పెద్దాపురం రాజులకు 
అంకితం యిచ్చి మిక్కిలి సొమ్ములు, పాలకీలు పుచ్చుకొన్నాడేమో చూడాలి. అయితే. 
దాన్ని సుభాషితరత్నావళికి పూర్వమే వ్రాశాడు. సుభాషితాన్ని స్వాగ్రామంలోని దేవునికి 
అంకితం ఇచ్చాడు. కనుక విశ్వామిత్ర చరిత్రను కూడా జాహ్నవీమాహాత్మ్యంలాగ, ౨. 
రామేశ్చరమాహాత్మ్యంలాగ దేవునికి సమర్పించి ఉండనచ్చు. 

రామేశ్చరమాహాత్మ్యం అయిదాశ్వాసాల కావ్యం. బహుశా ఇదే లచ్చన్న ప్రథమ 
కృతి కావచ్చు. స్కాందపురాణంలోని సేతువూహాత్మ్యాన్ని తీసుకొని వ్రాశాడు. 
పురాణంమీద భక్తిశ్రద్ధలున్న. “వాళ్లు ఓపిగ్గా చదువుకోవాలిగాని ఈ గ్రంథంవల్ల 
రసానుభూతి ఏమీ కలదు. కథావైచిత్యం పూజ్యం, కవిత్స చమత్కారాలు మృగ్యం. 


16. రామవిలాసం ప్రకాశకులు శ్రీ వత్సవాయి రాయజగపతివర్మగారు. ఇది 1934 నాటీకి నాలుగుసార్లు 
అచ్చుపడింది. 


978 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి '! 


“శ్రీరామునిచేత నిర్మితంబగు సేతుబంధంబున ననేకకోటి తీర్ధంబులు కలవు. వాని' 
నామంబులు సంఖ్యయు' శేషుడు కూడా చెప్పలేడు. అయినా చినలచ్చన్న వాటి వివరాలు 
విశదపరిచాడు. 


1 


ఒక తీర్ధంలో స్నానం చేసి నలకూబరుడు రంభాసంభోగం కాంచాడట. మరొక. 
తీర్ధంలో గ్రుంకి పురూరవుడు ఊర్వశీసంభోగసుఖం పొందాడట. “అగస్త్య భ్రాత 
యమృతుండైన కారణంబున ఇది యమృతవాహి యయ్యె' అని పౌరాణికుడు చెప్పాడు 
(1-119). తెలుగు సాహిత్యంలో ఆ మాటకొస్తే చినలచ్చన్న. వ్రాసిన గ్రంథాలలో ఈ 
రామేశ్చరమాహాత్మ్యం అగస్త్య|భాతలాంటి కావ్యమే. 


ఏనుగు అనంతయ్య: అగస్త్యభ్రాతగారి పేరేమిటో మనకు తెలియదుగాని ఏనుగు 
చినలచ్చన్నగారి అన్నయ్యపేరు అనంతయ్య. ఈయన కూడా కవే. ఏనుగువారింటో 
అందరూ కవులే అని చెప్పవచ్చు. తొత పెదలచ్చన్నగారు సుప్ర ప్రసిద్ధులు. తండ్రీ తిమ్మయ్య 
కవితారసార్కుడు. కవితానిధీ. సరసకవితా ప్రవీణుడు. దివ్యభారతి అని చినలచ్చన్న 
చెప్పాడు. ఏనుగు తిమ్మయ్య పఫార్థివాస్థాన పూజితుడు; భాగ్యవంతుడు అని కూడా ఈ క్రింది 
పద్యంవల్ల తెలుస్తోంది. రామవిలాసంలో తన తండ్రినిలా చినలచ్చన్న తలుచుకున్నాడు. 
పార్థివేశ్చరపూ జూకృ తార్భుసకల- పార్థివాస్థాన పూజితుభాగ్యవంతు 
సరసకవితా ప్రవీణు మజ్జనకుదలతు- దివ్య భారతీ ఏనుగుతిమ్మకవిని. 
(రామ. 1-18) 


దివ్యభారతి అని పొగడడానికి తగినట్టు ఏనుగు తిమ్మయ్య ఏ కావ్యాలు చెప్పాడో 
కొడుకు విశదపరచలేదు. తండ్రి వ్రాసిన గ్రంథాల గురించి చెప్పకపోయినా అన్న 
అనంతయ్యనూ, అతడు రచించిన కావ్యాన్నీ సుభాషితరత్నావళితో చినలచ్చన్న ఇలాగ. 
పేర్కొన్నాడు: 

గౌరీపరిణయకావ్యము- సూరీంద్రులు మెచ్చ జెప్పి శుంభత్కవితా 

పారీణవిరుదుమందిన భూరీయకోఘను డనంత బుధవరుడందున్‌. (సుభా 1). 


సూరీంద్రులను మెప్పించి శుంభత్కవితాపారీణుడని విరుదు పొందిన ఈ 
అనంతయ్య కవిత్వాన్ని చదివి మెచ్చుకోడానికి అతని కావ్యం దక్కలేదు. తాతగారు” 
సంపాదించిన పెద్దాడ కరణీకాన్ని చేసుకొంటూ అనంతయ్య స్పగామంలోనే ఉండిపోయి” 
ఉంటాడు. ఇతనికి చినలచ్చన్నేకాక వీరభద్రం అనే మరో తమ్ముడు కూడా ఉన్నాడు” 
ఏనుగు వీరభద్రయ్య ఏ రచనలు చేశాడో అతను కవి అవునో కాదో కూడా తెలియదు. ” 


వక్కలంక వీరభద్రయ్య: ఏనుగు వీరభద్రయ్య కవి అయినా కాకపోయినా అతన్ని 
కాలంలో ఆ పేరింటివాడొకాయన ప్రోలునాటిలో పెద్దకవిగా మన్ననలు పొందాడు. 
ఆయన వక్కలంక వీరభద్రయ్య. ఈతణ్జి వీరన్నగారని కూడా పిలిచేవారు. 
వక్కలంకవారిది పండిత కుటుంబం. తరతరాలనుండి పిఠాపురం ప్రభువులకు 
హితులుగా, ఆక్రితులుగా ఆ వంశం వాళ్లు రాణించారు. వక్కలంక చంద్రశేఖరంగారు 


ప్రోలునాటి కవులు | 979 


భాషాఖిలశేషోహిగా లోకవిఖ్యాతులయ్యారు. వారీ కొడుకు బాచన్న “చాటువాగార్థక 
చిత్రప్రబంధ కల్బనాశాలి.' ఈ బాచన్నకు వెణతురుపల్లి విశ్చనాథంగారు తమ 
కుమార్జెనిచ్చి పెళ్లి చేశారు. విశ్వనాథంగారంటే శేషధర్మాలు తెనిగించి వత్సవాయి ముసలి 
తిమ్మరాజుగారికి అంకితం ఇచ్చిన దిట్ట. విశ్చనాథంగారి కొడుకు దిట్టకవి వెంకటకవి 
విష్ణుపురాణం మొదలైనవి రచించాడు. 


తండ్రివంకవాళ్లూ, తల్లివంఠవాళ్లూ ఇంతటి సాహితీపరులైతీ ఆ ఇంటి గోడలకు 
కూడా కవిత్వం అబ్బుతుంది. చిన్నతనంలో వీరభద్రయ్యకు చదవకుండానే కవిత్వం 
రావడం ఒక ఘనకార్యం కాదు. తాతతండ్రులో, మేనమామలో శిష్యులకు పాఠం 
చెప్పున్నప్పుడే వీరయ్య కాళిదాసు కుమారసంభవాన్ని విని ధారణ పట్టివుంటాడు. దానిని 
బాల్యంలోనే తెనిగించాడు. అతని ప్రజ్ఞకు అంతా అబ్బురపడ్డారు. 

ఎవరిదగ్గిరా చదవకుండానే కావ్యాలు రచించడం మొదలుపెట్టినా వక్కలంక 
వీరయ్య విద్యాభ్యాసం చేయకపోలేదు. ఈయన ఈదులపల్లి భవానీశంతో కలిసి 
చదువుకొన్నాడు. ఈ ఇద్దరికి దిట్టకవి వెంకటా ద్రే విద్యాగురువు."” వెంకటా ద్రిని ' ప్రబంధ 
నిబంధనబంధుర _ క్రియాభారుహతుల్యసూత్రు'డనీ, తన గురుడనీ భవానీశం 
ప్రస్తుతించాడు. వక్కలంక వీరయ్య, ఈదులపల్లి భవానీశం సహాధ్యాయులని ఏనుగు 
చినలచ్చన్న చెప్పాడు. వెణుతురుపల్లి విశ్వనొథంగోరూ, వారి కొడుకూ, అతని శిష్యులూ 
అందరూ ఏనుగు చినలచ్చన్నకు ఆత్మీయులే. 

ఏనుగు చినలచ్చన్న కలం పట్టి కవిత్వం చెప్పడానికి మొదలుపెట్టిన రోజులకే 
వీరయ్యా. ఈదులపల్లి 'భవానీశం కృతికర్తలయ్యారు. వక్కలంక వారికి తాతతండ్రుల 
కాలంనుంచి పిఠాపురం వారి ఆశ్రయం ఉంది. వీరయ్యను గూడా పట్టపురాజు పిలిపించి 
కృతి చెప్పమని ఆదేశించాడు. క్రీశ 1679 నుండి 1704 దాకా పిఠాపురాన్ని పాలించిన 
మాధవరాయణింవారు వీరయ్యను సత్కరించి వాసవదత్తాపరిణయాన్ని స్వీకరించారు. 


సంస్కృతంలో వాసవదత్త మొదటి గద్యకావ్యం. దీనిని సుబంధుడు రచించాడు. 
ఇతడు క్రీశ. 750 ప్రాంతాలవాడు.! అంత ప్రాచీనకాలంలోనే అతడు వాసవదత్తను 
చక్కని శృంగార కావ్యంగా రచించాడు. కందర్చకేతువు అనే రాజపుత్రుడు ఒకనాడు 
కలగన్నాడు. అందులో ఒక అమ్మాయిని చూశాడు. మరులుకొన్నాడు. తలివివచ్చాక 
స్నేహితునితో కలిసి వనానికి వెళ్లాడు. అక్కడ ఒక నేరేడు చెట్టుమీద రెండు పక్షులు 
కూర్చొని లోకాభిరామాయణం చెప్పుకొంటున్నాయి. వాసవదత్త అనే వన్నెలాడి కలలో 
ఒక చిన్నవానిని చూసి వలచిందట. ఆ ముచ్చటే పక్షులు చెప్పుకొంటున్నాయి. ఆమె 
మనసిచ్చిన యువకుడు కందర్పకేతుడే. వాసవదత్త ప్రేమించి ఊరుకోలేదు. తన పెంపుడు 
గోరువంకను రాజకుమారునివద్దకు పంపింది. ఆ పక్షి రాజకుమారుడు తోటలోనికి 
వచ్చేసరికి కాచుకుని కూర్చుంది. ఈ కథ క్రీ.శ. 1750 నాటికి పాతబడ్ల్డదే కావచ్చునుగాని 
17. దిట్టకవి వెంకటాద్రి కూడా చదవకయే సర్వశాస్త్ర పాండిత్యం సంగ్రహించాడని ఈదులపల్లి భవానీశం 

శృంగారమంజరిలో చెప్పాడు. 

18. సంస్కృతవాజ్మయ చరిత్ర, ద్వితీయభాగం - మల్లాది సూర్యనారాయణశాస్తిగారు, పుట 351. 


980 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


సుబంధుని కాలంలో నవ్యసాహిత్యమే. ఈ ఇతివృత్తాన్ని సుబంధుడు ప్రొఢతరంగా 
రచించాడు. . 


సుబంధుని కావ్యాన్ని సాహితీపరులు మెచ్చుకున్నారు దండిలాంటివాడే 
ప్రస్తుతించాడు. ఘనతరమనీషతో సుబంధుడు ప్రతిపదణ్లేష గద్యప్రబంధంగా చెప్పిన ఈ 
కావ్యాన్ని, వక్కలంక వీరయ్య ప్రొఢ వాగ్గుంభనతో వైదర్భీ రీతితో అనుదించాడు. ఈ తన 
కావ్యం విద్యత్సరిగణ్యం అవుతుందని ఆశించాడు. వాసవదత్తా పరిణయం ఒకసారి 
ఎప్పుడో అచ్చుపడింది.1 మళ్లా ముద్రించడం అవసరం, సుబంధుణ్ణి సంస్కృత కవులు 
ఎంత కొనియాడారో వక్కలంక వీరయ్యను సమకాలికులు అంతగా మెచ్చుకున్నారు. 


వాసవదత్తా పరిణయాన్ని పిఠాపురం రాజుకు అంకితం ఇచ్చాక వక్కలంక 
వీరయ్య పెద్దాపురం సంస్థానంలో. కూడా సత్కారాలు పొందాడు. క్రీ.శ. 1749-58" మధ్య 
పెద్వాపురాన్ని పాలించిన “జగపతిరాజుగారిపై ఇతడు చెప్పిన రెండు చాటువులు మాత్రం 
దొరికాయి. ఒకటి ఎత్తుగీతిలో ఇలా ఉందిః 


సంతతోత్సవశాలియై జగతిరేవ- నలరు మిల వక్కలంక వీరయను బోవు 
వత్సవయ రాయ జగపతీశ్చర తనూజ- రాయజగపతిరాజగో త్రాబిడౌబ 
(చాటు. మంజరి ॥, పుట 126) 


వేత్సవాయివారికి అంకితంగా వీరయ్య ఏవైనా కృతులు చెప్పాడో లేదో తెలియదు. 
ఇతడు క్రీ.శ 1750 దాకా జీవించి ఉంటాడని వీరేశలింగంగారు సరిగ్గానే ఊహించారు. 
వార్థక్యంలో వీరయ్య సన్యసించాడట. ముమ్మడివరంలో ఈ వృద్ధయోగి సిద్ధిపాందాడట, 
అయా అంతకుముందే తూ సుకృతాత్ముడు రససిద్ధుడయ్యాడు. 


ఈదులపల్లి భవానీశం: వక్కలంక వీరయ్యలాగే అతని సహాధ్యాయి భవానీశానికి 
కూడా సమకాలికుల మన్ననలు సిద్ధించాయి. దిట్టకవి వెంకటాద్రి తన “కారుణ్య 
రసాకలన' వలన భవానీశం ప్రబంధకర్ణగా అలరినందుకు గర్వపడ్డాడట. కావ్యరచన 
ప్రారంభించి భవానీశం ఏ ప్రబంధాలు చెప్పాడో తెలియదుగాని నందవరపు 
పర్వతవర్థనకవి' సంస్కృతంలో చెప్పిన శృంగార మంజరిని ఏకాశ్వాసంగా తెనిగ్రించాడు. 
మూలం రచించిన కవి గురించి భవానీశం ఇలా చెప్పాడు: 


హరియురంబునదిరమగు కౌస్తుభమువోలె హరుశిరంబున సుధాకరుడువోలె 
ధరశాకమూరీమాధవసుత శ్రీరంగ రాజసభాస్థలి (బబలువాడు 

ల స్థిరతరంబగ నందవరపురాన్లాయు డప్పయకు రంగమాంబకునాత్మజాతు 
సేకలకలుషహరంబుగా స సంస్కృతమున - హరిచరిత్రముశ్చంగార సరణిచెప్పె 
నదియు నే నేర్చు తెరగున నాంధ్రభాష- గబ్బమిరవుగ జేసితికవులుపొగడ (౫341 (0) 


కవులు పాగిడేటట్టు తెనిగించిన ఈ శృంగారమంజరిని “వక్కలంకాన్స్నయకలశ 
జలధిశకివీరభద్రునుత్సఖు నుతించి తదనుమతి. కృతి యొనదింతు ముదముతోడ' అని 


19. క్రీ.శ. 1897లో వక్కలంక భీమశంకరంగారు రాజమండ్రి వివేకచర్ధిని ముద్రాక్షరశాలలో అచ్చువేశా-రు. 


ప్రోలునాటి కవులు 981 


భవానీశం చెప్పాడంటే వీరయ్య అంటే అతనికీ ఎంతటి ప్రేమాఖిమానాలో తెలుస్తుంది. 
ఇద్దరూ ఒకరిదగ్గిర చదువుకొని ఒక ప్రాణంలా ఉన్నారు మరి! వీరిద్దరీకీ విద్యాగురువు 
ఒకరే అయినా మంత్రగురువులు వేరువేరు. ఆ రోజులో ప్రోలునాటిలో ప్రతికవికీ ఒక 
మంత్ర గురువు ఉన్నట్టుంది. ఏయే కవులకు ఎవరెవరు గురువులో చూడండి. 


గురువులు శిష్యులు 
దెందులూరి వీరన్న 1. వక్కలంక వీరయ్య, 2. కూచిమంచి తిమ్మయ్య 
ఇవటూరి శంభులింగం ఈదులపల్లి భవానీశం 


ఆకరపల్లి కోదండరాముడు ఏనుగు చినలచ్చన్న 


భవానీశానికి మంత్రగురువులైన ఇవటూరి సాంబయ్యగారు అమలాపురం 
' తాలూకాలోనివారు. అదే తాలూకాలోని ఈదరపల్లే భవానీశ స్వగ్రామం. ఆ ఊళో 
. నరసన్నగారనే ఒకాయన నిరతాన్నదానానికి ప్రసిద్ధులు. అతని మనుమడే భవానీశం. 
సహాధ్యాయి రాజులకు అంక్తితం ఇచ్చినా భవానీశ దేవునికే తన కృతులు అంకితం 
ఇచ్చాడు. అమృతలింగరూపంలో ఉండే శ్రీశ్రలమల్లికార్డునుడు ఇతని ఇష్టదైవం. శృంగార 
మంజరి తెనిగించాక ధర్మఖండమనే గ్రంథాన్ని రచించి ఆ దేవునికే అంకితం ఇచ్చాడు. 


ధర్మఖండం స్కాందపురాణంలోని యాఖై ఖండాలలో ఒకటి. దీనిలో 
భారతభాగవత రామాయణ గాథలు, మరికొన్ని ప్రాచీన గాథలు ఉన్నా ముఖ్యంగా 
వాల్మీకి చరితను ఇది కథనం చేస్తుంది. దీనిని తొమ్మిది ఆశ్వాసాలుగా భవానీశం 
వ్రాశాడు. రఘునాథనాయకుని వాల్మీకి చరిత్ర చదివాక ఇది అట్టే రసానుభూతి కల్లించదు. 
రఘునాథుని రచన కావ్యఫక్కి. ఇది పురాణమార్గంలో నడిచింది. మూలంనుండి బహుశా 
దూరంగా వెళ్లకపోవడమే ధర్మఖండం అంతగా రక్తికట్టకపోవడానికి కారణం కావచ్చు. 
సమకాలిక సంఘాన్ని కావ్యంలో ప్రతిఫలింపజేయడానికి ఇటువంటి ఇతివృత్తాలు 
ఉపకరించవు. అయినా అక్కడక్కడ భవానీశం తన ఉబలాటం తీర్చుకున్నాడు. 

ప్రతివృత్తి వాళ్లకు ఒక పరిభాష ఉంటుంది. వేదమంత్రాలలోని కొన్నీ పదాలను 
తీసుకొని పూర్షపదాన్నో ఉత్తరపదాన్నో పట్టుకుని వైదికులు సంకేతాలు పెట్టుకున్నారు. 
వాళ్లలో వాళ్లు మాట్లాడుకొనేటప్పుడు ఇవి వాడుకొంటారు. కొంతమంది బ్రాహ్మణులు 
ఒకరింటికి భోజనానికి వెళ్లారు. భోజనం చేస్తూ 'అల్లావారింటో అన్నం ఉండదు, 
ఫలానవారింట్లో నెయ్యూపప్పూ కావలసినంత పెడతా'రని చెప్పుకొన్నారట. వాళ్లలా 
పరిభాషలో సంభాషించుకొన్నదీ భవానీశం ఇలా వ్రాశాడు: 

తగవేరొక్కనియింట వోదనమ 'యేతత్సామగాయంబు' మె 

చ్చుగ నివ్విప్రునియింటి భోజనము 'తేజోవా పృణంతంచూయున్‌ 

సాగసులు మీర 'యదశ్చ మేధ'యని యంచున్‌ వేదభాషావిశే 

షగతిన్‌ భూమిసురవ్రజంబు రసనాచాపల్య మేపారగన్‌. (ధర్మ. 4-226) 


ఈ పద్యంలోని పారీభాషిక పదాలు. వాటి అర్థాలు చూడండి: 


982 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


పారిభాషికపదం అరం మంత్రం 

1. ఏతత్సామగాయం నాస్తి ఏతత్సామగాయం నాస్తి 

2. తెజోవా నెయ్యి తెజోవా ఆజ్యం 

3. పృణంతంచ పప్పు పృణంతంచవపురించ 

4. యదళ్షమేధ సమృద్ది యదళ్వమేధస్సమృద్దెక 


వైదికుల సరిభాషలోని కొన్ని పదాలు నేడు మన నిత్యవ్యావహారికంలో 
చేరిపోయాయి. యద్దేవా, తేభ్యం మొదలైనవి కొన్ని ఉదాహరణలు. వైదికుల పరిభాషల 
గురించి మిత్రుడు జలసూత్రం రుక్కిణీనాథశాస్త్రి విపులమైన వ్యాసం వ్రాశాడు. ఇతర 
వృత్తుల పరిభాషల గురించి కూడా విపులమైన పరిశోధనలు జరగాలి. 

భవానీశం ధర్మచింతనకోసం తెనిగించిన గ్రంథంలో మనం సాహిత్య పిపాసను 
తీర్చుకో ప్రయత్నించనక్కరలేదు గాని అక్కడక్కడ చిన్ని మంచినీటి ఊటలు ఉన్నాయి. 
పరమభాగవతుడైన ప్రహాదుడే రాజ్యం రాగానే ఏమైనదీ వ మన 
కుతూహలం హలం పట్టుకుంటుంది. చూడండి: 

అతడు రాజ్యలక్ష్మి గనినంతనె తొంటి విరక్తి డించి తా 

నాతరినిండ్రియ ప్రతతి నాపగజాలక భోగలోలుడై, 

భూతల మేలు చుండె సిరి పొంపిరినోపగ జిత్తనిగ్రహ 

ఖ్యాతి జెలంగ శర్వునకు గాక-పౌసంగునె యొండు దేహికిన్‌ (ధర్మ.6- 110) 
ఇలాగ మారిన ప్రహాదునికి నారదుడు ఒక ఉపదేశం చేశాడు. “శ్రీమదాంధునకు దారిద్ర్యం 
పరమౌషధం' అని మనస్సులో అనుకొని విష్ణుమూర్తి మీదకీ దండెత్తమని 
ప్రోత్సహించాడు. ఇటువంటి ఘట్టాలు ఎంత ముక్తసరిగా చెప్పినా రక్తికడతాయి. అయితే 
ఈ గ్రంథంలో నీతులు ఎక్కువ. అవి గూడా లోకానుభవంతో చెప్పినవే. 

నెలతయు భో జనంబును నిధువనంబు 

హితము లగు; నవి గల్గిన గృహము గృహము 

పతియె పతి యివి లేని తదవన ముగ్ర 

వనము, తద్వల్లభుండు జీవన్మృ తుండు (ధర్మ. 2-150) 


అయ్యగారి పెదబాపయ్య శాస్త్రి. ఈయన తిమ్మజగపతిరాయణీింగారి ఆస్థాన 
విద్వాంసులు. వారిపై పంచరత్నాలు సంగీతరత్నాలు చెప్పారు, ఇరవైపుట్ల ఇనాంభూమిని 
పారితోషికంగా పొందారు. (పెదబాపయ్యగారు ఉమామహేశ్చరాస్రికి ప్రపితామహులు. 
ఉమామహేశ్చురంగారు 1857లో జన్మించారు. చూ॥ భారతి - అంగీరస - చైత్రం, 1932 
ఏప్రిల్‌) 

నెలతలకు ఏది హితమైనా సాహితీపరులకు కాతతతుిి కావాలి. కథ 
లేకపోయినా తమ కావ్యాలలో ఈ యుగం కవ్లుల్తూ. ఈ ప్రోలునాటి కవులూ 
రామణీయకతకోసం ప్రయత్నించారు. ఒకరిద్దరు మాత్రమే సాధించారు. 


20. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, 1841. 


కళింగ కవులు 


రీర్హాటకంలో విజయనగర సామ్రాజ్యం క్షీణిస్తున్న సమయంలోనే కళింగసీమలో 
విజయనగర సంస్థానానికి పునాదులు పడ్డాయి. కొండపల్లి సర్కారులో కుతుబ్‌షాల 
కొలువులో క్రీశ 1632 ప్రాంతాల పూసపాటి రఘునాథరాజుగారు సర్హ్జారుగా 
ఉండేవారు. కృష్ణవిజయం అనే ప్రబంధం ట్రాసిన పూసపాటి తమ్మిరాజుకు ఈ 
రఘునాథరాజు సాక్షాత్తూ అన్నగారు. ఆయన చాలా బలవంతుడని, శూరా గగణ్యులు 
వినుతించేవారని తమ్మిరాజు తన కావ్యంలో వ్రాశాడు. 


రఘునాథరాజుగారి ప్రతాపాన్ని తమ్ముడు వర్జించినట్లే తోడి సర్దారులు కూడా 
_ మెచ్చుకొనేవారు. ఆయనను మాధవవర్మ అని పిలిచేవారు." 

మాధవవర్మ పూసపాటివారి మూలపురుషుడు. కొండపల్లి సర్కారు నుంచి 
రఘునాథరాజుగారు చికాకోలు సర్కారుకు బదిలీ అయ్యారు. క్రీ.శ. 1655 నాటికి, మన్మథ . 
సంవత్సరంలో, ఆయన షిర్‌మహమ్మదుఖాను సిబ్బందిలో ఉంటూ ఆ ఫౌజుదారుతో 
పాటే కళింగసీమకు వచ్చారు. కుమిలి పరగణాలోని బోగాపురం మొదలైన గ్రామాలను 
ఇజారాకు పుచ్చుకొని అక్కడే స్థిరపడ్డారు. కొండపల్లి సర్కారులో ఉన్న తమ 
కుటుంబాన్నీ, పరివారాన్నీ కళింగ సీమకు పిలిపించుకున్నారు. వాళ్లతోపాటు చాలామంది 
పూసపాటి వీరులు చికాకోలు సర్కారుకు వలసవచ్చి స్థిరపడ్డారు. రఘునాథరాజుగారి 
లగాయతు పదిమంది గజపతులు ఈ యుగంలో కళింగసీమను పాలించారు. వాళ్ల 
వివరాలు చూడండి. 


1. రఘునాథరాజుగారు (1652-1685): మాధవవర్మ అని నామాంతరం. 
విజయనగరం సంస్థానాధిపతులకు ఆద్యుడు. కృష్టవిజయకర్ణకు అన్నగారు. 

2. సితారామచంద్రుడు (1685- 1697): పై రఘునాథరాజుగారి కుమారుడు. కౌలు 
గ్రామాలను విస్ణ్లరింపజేశాడు. 

3. అన్నమరాజు (1697): సీతూరామచంద్రుని పెద్దకుమారుడు. ఆర్నెల్లు సరదారీ 
చేశాడు. 

4. తమ్మిరాజు (1697-1700): సీతారామరాజుగారి రెండో కుమారుడు. ఈయన 
" అపుత్రకుడు. తాళ్లపాలెంలోని కృష్ణరాజుగారి కొడుకు ఆనందరాజును దత్తత 
'చేసుకున్నారు. : 

5. ఆనందరాజు (1760-1770): పై తమ్మిరాజుగారి దత్తులు. నవరామాయణం 
కృతికర్త. విజయనగరం రాతికోటకు పునాది వేశాడు. 

6. వెంకటపతిరాజు (1700-?): ఆనందరాజుగారి అన్నగారు. ఉషాభ్యుదయం 
రచించారు. ఈ కావ్యం “వివరాలు విస్మృతాంధ్ర కళింగ కవులు” (అడీదం రామారావు 
గారి రచన-పుటలు 33-45) లో ఉన్నాయి. 


1. విాఖమండలచరిత్ర - కవికొండల సత్మూసారాయణమూర్తి, 1927. ఘట 41. 


984 “ సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


7. సీతారామరాజు (1717-1741): సార్చ్వభామ బిరుదు పొందారు. వెంకటపతి 
రాజుగారి కొడుకు. రాజ్యాన్ని సామర్థ్యంతో పాలించారు. విషప్రయోగంవల్ల . 
మరణించారు. 


8. పెదవిజయరామరాజుూ : (1741-1757): పై రాజుగారి పెదతండి కొడుకు. 


సీతారామరాజు. గారికి విషం పెట్టించి అధికారం హస్తగతం చేసుకొన్నారు. బుస్సీతో 
కలిసి బొబ్బిలిమీద దాడిచేశారు. తాండ్ర పాపయ్య చేతిలో మరణించారు. 


9. అమ్మడి ఆనందరాజు (1757-1760): సీతారామరాజుగారి కొమాళ్లు, ఫ్రెంచి 
వాళ్లమీద కోపంకొద్దీ ఇంగ్లీషువాళ్ళతో సఖ్యం చేశారు. 

10. చినవిజయరామరాజా (1760- 1794): పెదవిజయరామరాజుగారి భార్య, భర్త 
మరణానంతరం ఈయనను పెంచుకొంది. 


ఈ పదిమంది గజపతుల కాలంలో కళింగసీమలో చాలామంది కవులు వర్ధిల్లారు. 
గజపతులకేకాక వారి బంధువులకూ, తాబేదార్లకూ కృతులు అంకితం ఇచ్చారు. ఈ 
గజపతుల కాలంలోని కవులలో ముఖ్యుల గురించి విపులంగా చెప్పుకొందాం. 

పెనుమళ్ల సోమయ్య: “వాణి నారాజి' అని సగర్వంగా చెప్పుకొన్నట్టు లోకులు 
చెప్పుకొనే పిల్లలమర్రి పినవీరయ్యగారికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడి పేరు మల్లేశ్వరుడు. 
ఇతనికి క్రీశ 16వ శతాబ్దంలోని కళింగ గజపతులలో ఒక ప్రభువు పెనుమళ్ల గ్రామాన్ని 
ఇచ్చాడు. అప్పటినుంచీ పిల్లలమర్రివారిలో ఒక కోవ పెనుమళ్లవారు అయ్యారు. వినుమళ్ల 
అగ్రహారీకుడు మల్లేశ్వరునికి పెదసోమన్న, చినసోమన్న, పాపిడిసోమన్న అని ముగ్గురు 
మునిమనమలు. వీళ్లలో చినసోమన్నగారి వంశంలోపుట్టిన బసవన్నగారు జయపురం 
కొలువులో ఉన్నారు (ఈ బసవన్నగారు చినసోమన్నకు మునిమనుమడు). జయపురాన్నే 
పూర్వం నందాపురం అనేవారు. క్రీశ 1671-81 దాకా ఆ సంస్థానాన్ని పాలించిన 
మల్లకీమర్థన కృష్ణదేవుగారివద్దనో లేక క్రీశ. 1686-1708 దాకా పాలించిన రఘునాథ 
కృష్ణదేవువద్దరో పెనుమళ్ల బసవన్న మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ యుగం 
మొదలుకాగానే పెనుమళ్ల వారిలో కొందరు కళింగసీమకు వచ్చినట్టు కనబడుతుంది. 

పెనుమళ్ల పాపిడి సోమన్నగారికి పెదనీలన్న, చిననీలన్న అని ఇద్దరు మనుమలు ' 
ఉన్నారు. వీళ్లలో చిననీలన్న అందగాడు. విద్వాంసుడు. కావ్యపఠనంలో చాలా 
గొప్పవాడు. 

ఖారతభాగవతాలు రసోచితంగా చదివే ఈ పినతం డ్రీదగ్గిరే పెనుమళ్ల సోమయ్యకు 
కావ్యశిక్షణ మొదట లభించి ఉంటుంది. అయ్యగారి ఎల్లన్న ఇతని మంత్రగురువు. ఆయన 
ఆరాధ్యుడు. అందుకే శివపురాణం అంటే పెనుమళ్ల సోమయ్యకు ఇష్టం. 'శబ్బార్థసంగత 
చమత్కారంబును బకటితశివ భక్తి సారంబును నగు నొక్క నూతనకావ్యంబు' రచించాలని 
సోమయ్య సంకల్పించాడు. స్కాందపురాణంలోని బహ్మోత్తరఖండంలోని సోమవార 
వ్రతమహోత్సవ కథను సీమంతినీపరిణయం అనే పేరిట అయిదాశ్వాసాల కావ్యంగా 
వ్రాసి శ్రీశ్రైలమల్లికార్డునస్వామికి అంకితం ఇచ్చాడు. 


కళింగ కవులు 985 


దీనిని సోమయ్య సంప్రదాయసిద్ధంగా ప్రాచీన ప్రబంధాల ఒరవడీలోనే రచించాడు. 
అయితే శృంగారఘట్టాలలో కాక ధర్మబోధ చేసేటప్పుడు ఇతని పద్యాలు హాయిగా 
కనబడతాయి. కథానాయిక సీమంతినికి యాజ్ఞవల్కుని భార్య హితోపదేశం చేస్తుంది. 
సద్దుణాలు సహజంగా వస్తాయని ఇలా చెప్పింది. 

ప్రాణితోడనె కూడ నుద్భవము జెందు- గాని 'సద్దుణ మొకచోట గల్లిరాదు 

పువ్వు జనియించు వేళనె పుట్టుగాని- పట్టియొకచోట దెచ్చిరే సతమత 

(సీయంతి. 2-17) 

సజ్జనునిలోని సద్గుణాలు పెరిగితీ అందరికీ ఉపకారమే. అలాగే దుర్దనుల సంపద పెరిగితే 
అందరికీ వానే! ఆ సంగతిని ఇలా యాజ్ఞవల్కు్యుని శ్రీమతి చెప్పింది. 

దుర్దనుని కల్మి దురితంపు త్రోవ కగును - సజ్జనుని కల్మి పుణ్యంబు సరణికగును 

పాము బలిసిన గరళంబు ప్రబలమగును- గోవు బలిసిన దుగ్ధంబుగురియుచుండు. 

(సీమంతి. 2-31) 

పెనుమళ్ల సోమయ్య వ్రాసిన ఈ నీతిపద్యాలు పాఠ్య గ్రంథాలలో పెట్టదగినంత 
బాగున్నాయి. మరీ ప్రచారం పొందవలసిన భాగాలు ఇందులో ఉన్నాయి. నిజానికీ ఇది 
ఒకనాడు ప్రసిద్ధమైనదే. అనంతరకవులు ఇందులోని పద్యాలను 'ముక్కస్యముక్క' 
అనుకరించినవాళ్లే. ఉదాహరణకు సీమంతినీ చంద్రాంగదుల దాంపత్యాన్ని సోమయ్య 
ఇలా కీర్తించాడు: 

దినము నొక వింత నెయ్యంపు దియ్యదనము 

దినము నొక కొత్తరతికళావినియమంబు 

దినము నొక వన్న యుత్సాహమునుజనింప 

జనియె నా దంపతుల మిథస్సంగమంబు. (సీమంతి. 4-3) 


ఈ పద్యంలోని భావాలనూ, పద్యాలనూ అనువదించి అడిదం సూరన్న తన 
కవిజనరంజనంలోని దంపతులను వర్ణించాడు. చూడండి: 


దినదినంబున నొకవింత దిట్టతనము- దినదినంబున నొక వింత ఉలుగు చెయువు 
దినదినంబున నొక వింత తిపుట గలిగి- జరిగె నాదంపతుల మిథస్సాంగమంబు. 
| (కవిజన. 3౩-104). 
అయితీ సోమయ్య పద్యంలోని తియ్యదనం, వన్నె అక్షరాలా సూరన్న పద్యంలో 
లోపించాయి. సోమయ్య తన గ్రంథాదిని తాను 'సకలకవిజనానందజనక మధుర నవ్యతర 
కావ్యకల్పనానల్బయోగు' డన్‌! చెప్పుకొన్నమాట నిజమే. అతని కవిత్వంలో మధురిమ 
ఉంది. దానితోపాటు జౌచిత్యం కూడా తెలిసినవాడు. సుకవికీ కుకవికీ తేడా 
జౌచిత్యంలోనే ఉందని ఇలా చెప్పాడు; 
ఛంద మెరుగుట, శబ్దశాస్త్రము చదువుట- బహునిఘంటుపరిజ్ఞానపాటవంబు 
గాదు కుకవుల కవితకు కారణంబు- లుచితలజ్టాపరిత్యాగ మొకటిగాని. 
(సీమంతి. 1-7) 


986 | | సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


జౌచిత్యం, వినయం కల మంచి కవి కాబట్టే వెనుమళ్ల సోమయ్య చాలామంది రాజుల 
ఆస్థానాలలో మెప్పులు పొందాడు. ఇతడు పూసపాటి తమ్మిరాజుగారి దగ్గిర మంత్రిగా 
ఉన్నాడు. ఆయన కృష్ణవిజయం రచించిన కవి. తన అన్నగారు రఘునాథరాజుగారు 
కళింగసీమలో గ్రామాలు ఇజారాకు పుచ్చుకొన్నప్పుడు ఆయన కూడా వలసవెళ్లి 
ఉంటారు. అతనితోబాటే పెనుమళ్ల సోమయ్య కూడా విజయనగర ప్రాంతాలకు వచ్చి 
ఉంటాడు. ఇతడు వ్రాసిన ఇతరకావ్యాలు ఏవో తెలియదు. అయినా అతని కీర్తికి 
సీమంతినీ కళ్యాణం చాలు, 


అడిదం బాలభాస్కరుడు: కళింగసీమలోని పండిత కుటుంబాలలో పెనుమళ్ల 
వారిలాగే అడిదంవారు సుప్రసిద్ధులు. పెనుమళ్లవారిని కటకం గజపతులు సత్కరించి 
[గ్రామాలు ఇచ్చినట్టే అడిదంవాళ్లను కూడా సత్కరించారు. ప్రభువులు మెచ్చి ఒక 
అడిదాన్ని ఇవ్వడంవల్ల వీళ్లకు అడిదంవారని ఇంటిపేరు వచ్చింది. క్రీశ, 1700 
ప్రాంతాలలో విజయనగరానికి అయిదు క్రోసుల దూరంలో భూపాలరాజురేగలో అడిదం 
భాస్కరయ్య ఉండేవాడు. ఈయన మంచి లక్ష్యలక్షణజ్ఞానం గల కవి. అచ్చతినుగు అంటే 
ఇష్టం. అందుచేత శుద్ధాం ద్రరామాయణం అనే అచ్చతెనుగు కావ్యాన్ని వ్రాశాడు. 
పొన్నగంటి తెలగన్న యయాతిచరిత్ర అనే అచ్చతెనుగు గ్రంథం వ్రాకాక మళ్లీ పూర్తిగా ' 
శుద్ధాంధ్రలో ఒక కావ్యాన్ని ఇంకెవరూ వ్రాయలేదు. భాస్కరయ్యే ద్వొతీయుడు: 


ఈ కావ్యంలో భాస్కరయ్య మృదుపదాలు వాడాడనీ, తన శేముషిని 
ప్రదర్శించాడనీ భావించవచ్చు. తన తండ్రి అచ్చతెనుగు రామాయణాన్ని వ్రాశాడని 
ఆడిదం సూరన్న సగర్వంగా తన గద్యలో చెప్పుకొన్నాడు. “ఇది శ్రీమదశేషమనీషి 
హృదయంగమ  మృదుపదనీరంధ్ర _ శుద్దాంధ్రరామాయణ ఘటనావైదుషీధురంధ 
రాడిదము బాలభాస్కరకవితనూభవి అని విశదం చేశాడు. ఈ రామాయణం లఖిస్తే 
ఖాస్కరయ్యగారి వైదుష్యం. 'తెలిసిీది అయిదే ఈ శుద్దాంధ్రరామాయణం నష్టమయింది. 
ఇందులోని ఒక చంపకమాలికాపాదాన్ని ఇతని కొడుకు అడిదం సూరన్న తన 
"లక్షణ గ్రంథంలో ఉదాహరించాడు. ఇకార సంధికి లక్ష్యంగా 'నిగిడిరువైపులన్‌ వెడల 
_ నీటగువీటికోట' అనే పాదభాగాన్ని ఇచ్చాడు.? గ్రంథం అంతా లభించి ఉంటే 

స్కరయ్య అచ్చతెనుగు కవులలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకొనేవాడు. 
భాస్కరయ్య వ్రాసిన కావ్యమే నష్టమై అతడు సమకూర్చిన లక్షణగ్రంథం 
లఖించింది. దానిపేరు లక్షణసారం. ఇందులో లక్షణాలేగాని లక్ష్యాలు లేవని కొందరు 
చెప్తున్నారు. అయితే లక్ష్యాలను కూడా భాస్కరయ్య ఇచ్చాడని గ్రంథాన్ని చూసినవాళ్లు 
తెలియజేశారు.* భారతం, భాగవతం, రామాయణం వంటి లక్ష్య గంథాలనేకాక 13 
లక్షణగ్రంథాలను కూడా భాస్కరయ్య పిర్కొన్నాడు. వాటిని అకారాదీగా యిస్తున్నాను. 


2. _కవిసంశయవిచ్చేదం, 1-22. 
౩. విజయనగర సంస్థానం: ఆంధ్రవాబ్బ్యయపోషణ - నిడుదవోలు వలు 1565. పుట $0. 
4. విస్కృతతళింగాం ద్రకవులు - ప్రథమభాగం. ఆడీదము రామారావుగారు, పుట 52. 


కళింగ కవులు స . 987 


1. అధర్వణ ఛందం న 8. కవిజనాశ్రయం 

2. ఉత్తమగండ ఛందం 9. కవితాలక్షణసారం 

3. ఉభయభాషాకవిమశోహరం 10. గోకర్ణ్లఛందం 

4. కవికంరపాశం.. _. 11. నరసింహభాగవత ఛందం 
5. కవికుముదసుభాకరళ్నా 12. శ్రీధర ఛందం 

6. కవిగజూంకుశం 13. సులక్షణసారం 

7. తవిజనచింతామణీ 


ఇందులో కొన్ని అపురూపమైన గ్రంథాలున్నాయి: ఇవి ఇతరులు చెప్పినవి. 
బాలభాస్కరయ్యగారి లక్షణసారం అముద్రితం. ఒకప్పుడు ఇది ప్రచారంలో ఉందని 
చెప్పవచ్చు. సమీపకాలంలో ఉన్న కస్తూరిరంగకవి తన ఆనందరంగరాట్చందంలో ఒక 
భాస్కరఛందాన్ని పేర్కొన్నాడు (3-5). ఇది బాలభాస్కరయ్యగారి లక్షణసారమే 
కాబోలు. ఈ సంగతి భావిపరిశోధనవల్ల తేలాలి. పరిశోధకులు ఉదాహరించిన 
పద్యాలవల్ల బాలభాస్కరయ్య ఎంత అచ్చతెనుగుకవి అయినా తత్సమరచనలో కూడా 
సిద్ధహస్తుడే అని చెప్పవచ్చు. " 

అడిదం సూరన్నః అడిదం భాస్కరయ్యగారు మా నాన్నగారని కొడుకు ఎంత 
గర్వంగా చాటుకొన్నాడో అంత గొప్పగా “సూరన్న నాకొడుకని' చెప్పతగ్గకవి సూరకవి. 


ఇతడు క్రీశ 1720 ప్రాంతాలలో జన్మించాడు. తండ్రిగారిదగ్గిరే కావ్యాలంకారాలూ, 


ఛందస్సూ, సంస్కృత వ్యాకరణం చెప్పుకొన్నాడు. చిన్నప్పుడే కవిత్వంలోని 
మెలకువలన్నీ నేర్చుకొన్నాడు. భాస్కరయ్యగారు చనిపోయాక సూరన్న స్వగ్రామమైన 
సూరపరాజు రేగను విడిచిపెట్టి చీపురుపల్లికి దగ్గిరలో ఉన్న రామచంద్రపురంలో 
స్థిరపడ్డాడు. దీనీని 'గురీవిందాడ' అని కూడా పిలుస్తారు. ఇది విజయనగరానికి ఇరవైమైళ్ల 
దూరంలో ఉంది. ఆ ఊరికి దగ్గిరలోని “కంచరాల' అనే గ్రామంలో సూరపరాజుగారికి 
మాన్యం ఉంది. మాన్యమన్న మాటేగాని అది పండదు. అందుచేత మన్యదేశాలు తిరిగి 
సూరన్న కావలసిన వస్తువులు తెచ్చుకొనేవాడు. ఇచ్చినవాడిని ఇంద్రుడనీ, చంద్రుడనీ 
మెచ్చుకోవడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం ఈయనకు అలవాకతుయిపోయింది. 
గడియకు నూరు పద్యాలు గంటం లేకుండా చెప్పేవాడు. పద్యాలతోనే సంఖాషించేవాడు. 
పర్లాకిమిడి, బొబ్బిలి, పాలకొండ, పాచిపెంట, చెముడు, శృంగవరపుకోట మొదలైన 
సంస్థానాలకు పోయు అక్కడ రాజులను, ఉద్యోగులను ఆశ్రయించి వాళ్లమీద పద్యాలు 
చెప్పివాడు. కోమట్ల ఇళ్లలో పెళ్లిళ్ల సంభావనలూ మొదలైనవి పుచ్చుకొనేవాడు. అల్లే 
భాషాజ్ఞానం లేని లు ఆతం విని మెచ్చుకోవలసిన చాటువులు కనుక 
సూరపరాజు తేలిక భాషలోనూ, శుద్ధ వ్యావహారికంలోనూ చెప్పేవాడు. చింతకాయ 
లిచ్చిన వాళ్లమీదా, పంచలచాపులిచ్చినవాళ్లమీదా, మంచి గంటం చేసిపెట్టిన వాడీమీదా 
ఒకలాగే కందపద్యాలు గుప్పించేవాడు. పెట్టకపోతే తిట్టుపద్యాలు చెప్పాడని అందరికీ 
భయమే. 'సూరకవి తిట్లు' కమసాలి సుత్తి పెట్టు! అనే భయం దేశం అంతటా 
అల్లుకుపోయింది! చిల్లర సంస్థానాధిపకులనూ, మధ్యతరగతి సంసారులనూ, రైతులనూ 
యాచించినా సూరన్నను ఎక్కువగా శృంగవరపుకోట దివాను పౌొణుగుపాటి వెంకట 


988. సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రామదాసు ఆదరించాడు. సంవత్సరానికి మూడు నాలుగు నెలలు పొణుగుపాటివారింటనే 
సూరకవి ఉండేవాడు. వెంకటరామదాసుకే వెంకటమంత్రి అన్నది మరో పేరు. 
“వాణుగుపాటి. వెంకటమంతీ' అనే పేరుతో చాలా కందపద్యాలను సూరన్న 
చాటువులుగా' చెప్పాడు. అవన్నీ కళింగసీమలో చాలా ప్రచారం పొందాయి." 

సూరన్న చెప్పిన చాటువులవల్ల, తిట్టుకవిత్వ౭వల్ల అతనికి ప్రజలలో ఎంతపేరు 
వచ్చినా సాహిత్యలోకంలో అతనికి కీర్పి తెచ్చినవి అతని గ్రంథాలే. వాటిలో మొదటిది 
కవిజనరంజనం. కథ అట్లే లేకుండా కావ్యాన్ని వ్రాసి విద్వాంసులను మెప్పించడం ఒక 
ఫీటే. కవులు మెచ్చుకొంటే. చాలు అనే ఆశయం మన సాహిత్యంలోని. చాలామంది 
కామవ్యకర్ణలకు ఉంది. పురాణ పురుషుల వివాహకథను తీసుకొని వాటికి 
నాయికానాయకుల పేర్లు పెట్టక కవులు, రసికులు, యువకులు మెచ్చుకొనే కావ్యం అన్న, 
అర్థం వచ్చేటట్లు పీరు పెట్టడం మలిరాయల యుగంనుంచి వస్తున్నదే. చూడండి ఈ 
అకారాది పట్టిక: 


1. కవికర్ణరసాయనం సంకుసాల నరసయ్య 

2. కవిచకోర చంద్రోదయం అల్లమరాజు రామకృష్ణకవి 

3. కవిజనమనోరంజనం అల్లమరాజు రామకృష్ణకవి 

4. _ కవిజనమనోహరం కరాలపాటి రంగయ్య 

5, _ కవిరాజమనోరంజనం కనుపర్తి అబ్బయ్య 

6. యువజనహృదయానందం  బద్దెపూడి ఎర్రయ్య. 
_ 7... రసికజనమనోఖిరామం కూచిమంచి తిమ్మయ్య 

8. రసికమనోరంజనం సుగుటూరి ముమ్మడితిమ్మప్ప 

9. _రసికమానసోల్లాసం తిరుమలబుక్కపట్టణం వెంకటాచార్యులు 
10.  సరసజనమనోరంజనం కందుకూరి రుద్రకవి 


11.  సుమనోమనోఖిరంజనం ఓగిరాల జగన్నాథం 


ఈ పదకొండుతో కలుపుకొంటే పన్నెండోది అడిదం సూరన్న వ్రాసిన కవిజనరంజనం. 
ఇందులో హరిశ్చంద్రుడు చంద్రమతిని పెళ్లాడిన కథను మూడాశ్చాసాలలో చెప్పాడు. 
మొత్తం కావ్యం అంతా కలుపుకొని 260 పద్యాలే అయినా దానికి పిల్లవసుచరిత్ర అనే 
ప్రసిద్ది వచ్చింది. హరిశ్చంద్రుని కథ కనుక శ్రీనాథుని నైషధంలోని. పద్యాలకూ, 
కవిజనరంజనం కనుక సంకుసాల నరసయ్య వ్రాసిన కవికర్ణరసాయనంలోని పద్యాలకూ 
పోలికలున్నాయి. పిల్లవసుచరిత్ర కనుక భట్టుమూర్లోషలకు తులతూగదలచిన కల్పనలు 
ఉన్నాయి. వీటితోపాటు సూరన్న, స్యయంగా" బాగా చెప్పిన ప పద్యాలు కూడా లేకపోలేదు. 
శోభనం .గదిలోనికి పంపిస్తూ చంద్రమతి చెలికత్తిలు “ప్రేమ విడెమొసగ గైకొనుమా, 
మగని కేగతి కెడపెట్టకుమా' అని హెచ్చరించారు. ఆ తరువాత ఆమె సిగ్గు ఎలా ఉన్నదీ 
సూరపరాజు ఇలా చెప్పాడు: ॥ 
5. _దొరికినంతమట్టుకు వీటిని సేకరించి వెంకటరావుగారు ప్రకటించారు. వావిళ్ళవారు ప్రచురించిన (1) 
ఆడిధం సూరకవీ జీవితం పీఠిక. (2) కవి సంశయవిచ్చేదం పీఠిక. 


కళింగ కవులు 989 


సఖులు ప్రార్థించు తరిని లజ్జా స్రవంతి బడకయిలు సేరుతరి మొలబంటి యయ్యె 
పద్మగంధికి వనకాటే బంటియయ్యె బతిని డాయంగ బుక్కిలిబంటి యయ్యై,. 
| (కవిజన. 3-78) 

తొలినాడు ఇంత సిగ్గుపడిన చంద్రమతి కొన్నాళ్లకు ఎలా గడితేరినదీ 'సూరన్న మరో 
పద్యంలో చెప్పాడు. 

పది' పిల్పులకు దా బలుకగొంకెడు కాంత పలుమారు వింతగా బలుకనేర్చె 

జేయిసాచిన నోరసిలు పయోజానన కులుకుగుబ్బల రొమ్ము గుమ్మనేర్చె 

ట్రార్థింప మొగమెత్సి పారజూడని చాన చురుకు వాల్చూపుల జూడనేర్చె' 

మోవిపంటను నొక్క మోము ద్రిప్పెడు లేమ తియ్యని. మోవియందియ్య లా, 

రతికి జులుకగమైకోని రాజవదన 

ప్రబలపుంభావసంభోగ పటిమడేల్ళె 

నసమసాయకకేళిలో ననుదినంబు 

నంతకంతకు గడితెరి యామిటారి. (కవిజన. 3-78) 


ఈ యుగంలోని నాయికలందరూ ఇలా గడితీరిన మిటారులే. సూరన్న ఒకే ఒక 
కావ్యం వ్రాశాడుగనుక సరిపోయింది. లేకపోతీ కూచిమంచి తిమ్యయ్యలాగ ప్రతికావ్యం 
లోనూ నాయికలను గడికేరించేవాడు. తిమ్మయ్యలాగ ఎక్కువ కావ్యాలను 
వ్రాయకపోయినా అడిదం సూరన్న అతనిలాగే ఒక లక్షణగ్రంథం వ్రాశాడు. 
కవిసంశయవిచ్చేదం అనే పేరుతో వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశాడు. ఇందులో మూడు 
తరంగాలు ఉన్నాయి. మొదటి తరంగంలో సంధులు, శబ్దాలు చెప్పాడు. రెండో 
తరంగంలో శకటరేఫ నిర్ణయం చేస్తూ భారతంలోని కవిత్రయ ప్రయోగాలన్నీ వరుసగా 
" చూపించాడు. మూడో రంగంలో" తద్భవరూపాలు చూపించాడు. ఇంత విపులంగా 
తద్భవ చర్చ చేసిన (గ్రంథం ఇంకొకటి లదు. తన కాలంలో తెలుగు వ్యాకరణాన్ని 
సంస్కృత సూత్రాలతో చెప్పడం పరిపాటైందని అతడు క నం. ఆ వేలం 
వెరిని ఇలా ఖండించాడు: . 


ఆంధ్రమర్మంబు తెలియంగ ననుపుపడునె ప్రకటసంస్కృతరచిత సూ త్రములచేత 
నవని బాణిని ఘటితసూ శ్రార్థసరణి తెనుగటీకలచేత సాధింపనగునె? 
.(కవిసంశయ. 1-$) 
తన ముందున్న వ్యాకర్ణలు చెప్పిన పద్ధతిలో కాక వేరే పద్ధతిలో “కవిత్రయ 
సుకవిత్వానుసరణి గా దానిని వ్రాశాడు. | 
కవిసంశయవిచ్చేదంలాంటి ప్యాకరణ గంథం రచించాక క కూడా 
వ్రాయాలని సంకల్పించే కాబోలు సూరపరాజు చంద్రాలోకాన్ని తెనిగించాడు. 
సంస్కృతంలో జయదేవకవిగా షేరుపొందిన పీయూషవర్షుడు చంద్రాలోకాన్ని వ్రాశాడు. 
ఆప్పయదీక్షితులవారు “కువలయానందం' అన్నే అలంకార గ్రంథాన్ని వ్రాశారు. 
అందులోని కారికలు జయదేవుని చంద్రాలోకంగా ప్రచారం పొందాయ్లు. దీక్షితులవారి 


990 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


గ్రంథాన్నే సూరపరాజు అనువదించాడు. అయినా అది కాళిదాసు రచించిన గ్రంథమని 
చెప్పాడు. పైగా ఇది బాలురకు కూడా తెలిసిదని చెప్పాడు. 


బాలురకునైన తెలియంగకాళిదాసు - మునురచించె జంద్రొాలోకమును త్రిలింగ 
భాషజేసితి నీకృప భవ్యముగను - దీని గరుణించికైకొమ్ము దేవదేవ! (చంద్రా. 1) 


అని దేవునికి అంకితం ఇచ్చాడు. అయితే సూరన్న తెనిగించినది అప్పయ దీక్షితులవారి 
(గ్రంథమే అని అలంకారశాస్తాలపై విపులమైన పరిశోధన చేసిన బులుసు వెంకట 
రమణయ్యగారు నిస్సందేహంగా తీల్చారు. సవిస్తరంగా చర్చించారు. సూరన్న 
గ్రంథంలో నూరు అలంకారాలకు అక్ష రిలక్షణాలు ఉన్నాయి. వ్యాకరణ గ్రంథం, 
అలంకారశాస్రాన్నేకాక నిఘంటు రచన కూడా సూరన్న చేశాడు. పైడిపాటి లక్ష్మన్న 
ఆంధ్రనామసంగ్రహమనే నిఘంటువు వ్రాశాడు. అయితే అందులో కొన్ని మాటలను 
చెప్పలేదు. ఆ లోపాన్ని తీర్చడానికి సూరన్న ఆంధ్రనామశేషాన్న' రచించాడు. 

అచ్చతెనుగు మాటలు అడిదంవాది ఆస్తి, భాస్మరయ్యాగారు ' శుద్ధాం 
రామాయణం వ్రాసిన కవి కదా మరి! తండ్రిగారి కాశ్యంలోని పదాలను ఇందులో పేర్చి 
ఉంటాడు. భాస్కరయ్య అచ్చతినుగులో రామాయణాన్ని వ్రాస్తే సూరన్న దండకంలో 
రామకథ అంతటినీ చెప్పాడు. దీనిని శ్రీరామదండకం అంటారు. ఇది ఓక విలక్షణమైనది. 
ఇందులో రాముడు, హనుమంతుడు మొదలైనవారి సంభాషణలు సంస్కృతంలో 
ఉంటాయి, మాయలేడి ఘట్టం అయ్యాక రాముడు సీతను వెతుకుతూ “హా! తటిద్దాత్రి! 
హా! మానసాహ్హాద సంధాత్రి హా! ప్రేయసిక్వాసి' అంటూ వెతుకుతూ సంస్కృతంలో 
విలపిస్తాడు. సీతను చూసివచ్చాక హనుమంతుడు - “లంకాపురో ద్యానమధ్యస్థితాం 
దానవీసంవృతాం. త్వద్వాయోగవ్యథాక్షిష్టగా త్రీం విదేహేంద్రపుత్రీ మవత్యంరఘూత్తంస' 
అని సంస్కృతంలోనే చెప్పాడు. ఈ దండకంలోనేకాక, కవిజనరంజనంలో కూడా 
ఇలాగ సంస్కృత సంభాషణలు సూరన్న వ్రాశాడు., చంద్రమతి తండ్రి హరిశ్చంద్రుని 
వద్దకు ఒక పురోహితుణ్ణి పెళ్లిమాటలకు పంపిస్తాడు. అతనితో హరిశ్చంద్రుని సంభాషణ 
సూరన్న ఇలాగే వ్రాశాడు. (2-45). 


సూరన్న వ్రాసిన ఈ గ్రంథాలన్నీ ఒక ఎత్తు. అతను చెప్పిన రామలింగ శతకం ఒక 
ఎత్తూను. దీనినతడు కష్టదశలో వ్రాశాడు. బొబ్బిలియుద్ధం అయిపోయాక, 'ఆనందరాజు 
మరణించాక చినవిజయరామరాజు ఈ కళింగసీమక్కు తాజయ్యాడు. అతడు బాలుడు 
కనుక అన్నగారు సీతారామరాజు పాలించాడు. ఇతడు చండశాసనుడు. సాటి 
సంస్థానాధిపతులు బలహీనులందరినీ ఖైదుచేసి వాళ్ల భూములు ఆక్రమించాడు. 
శ్రీమంతులనేకాక అందరినీ బాధించాడు. ఆ పరిపాలనలో ప్రజలూ, కవులూ పడ్డ 
కష్టాలను సూరన్న తన స్వగ్రామంలోని రామలింగేశునితో ఇలా మొరపెట్టుకున్నాడు: 

అగ్రహారములు నామావశిష్టములయ్యె మాన్యంబులన్నియు మంటగలినె 

బత్తింబునకుదొంటి పడికట్టుతప్పెను బుధజనంబులరాకపోకలుడీగ 


6. పరిశోధన, అకోబరు - నవంబరు 1954. పుట 53. 


కళింగ కవులు 991 


వర్షాశనంబులు వరదపాలైపోయె మలవతీలను బజల్‌ మాసిచనిరి 

నశియించిపోయెవంటరులు దుష్కరులు గజతురంగములు తాకట్టువడియె 

ధార్మికస్థానమునకిట్టి తళ్లుపుట్టె 

గరినచిత్తుని రాజ్యాధికారిజేసి.. 

యింతపీడించితివి సత్కవీంద్రకోటి ' 

రామలింగేశరామచంద్ర పురవాస. (నెం.88) 
ఆ కఠినచిత్తుని రాజ్యంలో 'పాపమార్జించుటకుకాక ప్రాభవంబు ప్రజల యాపద నోపదు 
గదయ్య' అన్నాడు. “మేలుచేసిన యట్టి మిత్రుని చెడగొట్టి పెద్ద కిరీటంబు పెట్టనేల' అని 
ప్రశ్నించాడు. 'పాపకర్ముండు కావించు బాధ కడలి యవధి లేదని కృశియింతురవనిజనులు 
తెలియబడెవె సుయోధనాదుల చరితలు' అని ధైర్యం తెచ్చుకొన్నాడు. “నేర్చి తిరిగినవానికీ 
నిందలేదు' అని తన నేర్పును ప్రకటిస్తూ నీతిబోధ చేశాడు. 'పోషకుడు రాజు బజలెల్ల 
పుత్రసములు వారి కన్యోన్యకలహంబు వచ్చినప్పుడు ప్రభువరుల నీతిసమపక్షపాతరీతి' 
అని చెప్పాడు. | 

రామలింగేశశతకం చెప్పాక సూరన్నకు మళ్లీ రాజాశ్రయం లభించినట్టు 
కనబడుతుంది. ఈయన పెదవిజయరామరాజు కాలంలోనే ఎక్కువగా ఉన్నాడు. చిన 
విజయరామరాజు క్రీ.శ. 1760 నాటికి బాలుడు. అతనికి యుక్తవయసు వచ్చేసరికి సూరన్న 
వృద్దుడయ్యాడు. ఇతడు పెదవిజయరామరాజుపై చెప్పిన ప్రశంసాపద్యాలే ఎక్కువ. ఇతని 
చాటువులలోని సంస్థానాధిపతుల కాలాలు, వివరాలు పరిశోధించి ఆనాటి చరిత్రను 
వివరంగా వ్రాయవచ్చు... సూరన్న సమకాలికులపై ఎన్నో చాటువులు చెప్తే అతనిమీద 
ఆ కాలంలోని కవులు కూడా పద్యాలు చెప్పారు. కొట్రా వెంకటేశ్వరుడు అనే బాలకవి 
ఇలా అన్నాడు: 


అంతా కవులముకామా - అంతింతో పద్యమైన నల్లగలేమా 

దంతివినీతోసమమా - కాంతాసుమబాణ సూరకవి నెరజాణా 
సూరన్న యౌవనంలో ఉన్నప్పుడు ఈ పద్యాన్ని కొట్రాకవి చెప్పాడు. తనమీద ఇంత 
చక్కని పద్యం చెప్పిన స్నేహితుణ్ణి సూరన్న ఇలా మెచ్చుకున్నాడు: . 

భట్రాజున్ని రసించి సత్కృతులు చెప్పంబూనుచో మేటీయై 

చట్రాతింబలెనున్న వానికిని నిచ్చల్‌ దెల్విబుట్టించు నే 

కుట్రల్‌ చేయని సత్యసంధుడని లోకుల్‌ మెచ్చవర్తించు 

" కొట్రాబాలకవీందుశేఖరుడు మాకుంబూజ్యు డెల్లప్పుడున్‌, 

సూరన్న వంటి సమకాలికులకు పూజ్యుడైన కొట్రా కవిని గురించి చెప్పుకొందాం. 

కొటా వెంకటేశ్వరులు: అడిదంవారు విజయనగర సంస్థానాధీశులకు ఆశ్రితులైతే 


కొట్రావారు బొబ్బిలి పండితులు. :కళింగసీమలో ఈ రెండు సంస్థానాలూ ఒక్కసారే 
మొలకెత్తాయి. క్రీశ 1652లో షేర్‌ మహమ్మద్‌ఖాను చికాకోలు సర్కారుకు ఫొజుదారుగా 


992 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవే సంపుటి 


వచ్చినప్పుడు అతనితో పూసపాటి రఘునాథరాజేకాక పెదరాయడనే వెలమ వీరుడు 
కూడా వచ్చాడు. పూసపాటివారికి భోగాపురం ఇజారాగా ఇస్తే పెదరాయుడికి షేర్‌ 
మహమ్మదు రాజాముహుండాను గుత్తగా యిచ్చాడు. అందుకు కృతజ్ఞతగా వదరాయడు 
ఆ ఫాజుదారుపేర ఒక కోట కట్టుకున్నాడు. షేర్‌ ఆంటే పులి. పెదరాయడు తన కోటకు 
బెబ్బులి అనే పేరుపెడితే' ప్రజల నోళ్లలోపడి అది బొబ్బిలి అయింది. ఈ యుగంలో 
బొబ్బిలిని ఆరుతరాల రాజులు పాలించారు. 


వాళ్లలో ఎవరో కొటావారికి ఒక అగ్రహారం ఇచ్చారు. అది రాజాము దగ్గిర ఉన్న 
ఇల్లంనాయుడు వలస. ఇది కూడా అడిదంవారి మాన్యాలలాగా పండదు కాబోలు, 
కొట్రావారు దేశాటనం చేసీ సంపాదించుకోవలసి వచ్చింది. కొ ట్రా వెంకటేశ్వరుడు ఇలా 


విలపించాడు: 


చేకొని యాచకత్వమునజేసి సమస్తదిగంతరాశికిన్‌ 
బోకయు రాక దీరదది బుద్ధికిగల్గినమోసమై స్వయం 
పాకపునిష్ట్ణయంచు బ్రతిబంధక మొక్కటి దెచ్చికొంటి నే 
నోకటికోర్వ వంట కసమర్గుడ శిష్యులుకూడీరారు “తా 
జాకల' మౌనుగాని కొనసాగెడు చందము దోచ దీశ్చరా. 


పచనంలో అసమర్గుడైనా రచనంలో మాత్రం వెంకటేశ్వరులు గట్టివాడు. వంటెప్పుడూ 
పాకానపడకపోయినా రచన పాకాన పడుతుంది. స్వగ్రామమైన ఇల్లమనాయుడువలసలోనే 
'చీడి యల్లమనాయుడనే మోతుబరి ఉన్నాడు కాబోలు. అతనిమీద చక్కని శతకాన్ని 
చెప్పాడు. ఇందులో 133 పద్యాలున్నాయి. ఇది అముద్రితం. దీని ప్రతి ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో ఉంది. మొదటిీ పద్యం ఇలా ఉంది. 

సిరులపైకమ్ములసిరుల బిసాళించు, జిడ్డు సంద్రము పుట్టు దొడ్డకెంపు 

కన్నుల సింగాణి మన్నీనిగన్న కెం, దలిరుటాకుంబోడిగల వెడంద 

రొమ్ముపై పై నీలపురాలుతమ్మి కెంపులమాని, ' కాలుపచ్చల స పుల్లురాలు యూల 

రాలుగీలుకొలుపు మేలిమిబంగరు, సందికడెముల బెంపొందు నలుటు 

జములు ధరియించి దేవకీసతికి చొడము 

చిన్నికృష్ణుడు నీకిడు సిరులగములు 

అరికరిమృగేంద్ర చీడికులాబ్ది చంద్ర 

__ నవ్యగుణసాంద్ర యల్లమనాయకేం ద్ర! (R. 419) 


చక్కని తెలుగు పలుకుబడులచే హృద్యమైన ఈ శతకమునకు కర్ణ ఎవరో తెలియదిని 
గ్రంథాలయ పండితులు వ్రాశారు.” అయితే ఇది కొట్రా బాలకవే వ్రాశాడని నిడుదవోలు 
వెంకటరావుగారు చెప్తున్నారు. . ఈ' శతకాన్ని వారి నాన్నగారి ' దగ్గిరనుంచే 
గ్రంథాలయంవారు కొన్నారు. ఇది అచ్చుపడవలసిన శతకం, దీన్ని రచించాక కావ్యరచన 
చేయాలనే సంకల్పం కొట్రా వెంకటేశ్వ్చరులకి కలిగింది, 


7. టై కేటలాగు, సంపుటి ౩, భాగం ౩, పుట 1144. 
8. శతకకనుల స. వంగూరు సుబ్బారావుగారు అనుబంధం, పుట 757. 


కళింగ కవులు 993 


ప్రతిపదప్రాపితార్థగౌరవము బాక-రీతి వృత్తి చమత్కార జాతివార్హ 
లలర దోచినగతిగూర్చియలర మాధ-వునకు నిచ్చెద వెంకటేశునకు కృతిని. (౧.564 


అని ఒక కావ్యాన్ని రచించదలిచాడు. ఈ ప్రబంధం పీరు విమలాంగీ పరిణయం. 
సాకేతపురాన్ని పాలించే. మాంధాత కుంతలదేశపు రాకుమారి విమలాంగిని పెళ్లాడే కథ 
ఇందులో ఉంది. అన్ని ప్రబంధాలలాగే బుతువర్ణన, వనవిహారం, వేట, నాయకుడు 
నాయిక చిత్రపటాన్ని చూసి మోహించడం, తన చిత్రాన్ని పంపించడం, ఆమె విరహం, 
శీతలోపచారాలు, వనవిహార, జలక్రీడ వగైరాలు ఇందులో ఉన్నాయి. ఇదీ అముద్రితం, 
అసమగ్రం. ఈ కావ్యంలో రెండాశ్వాసాలు మాత్రమే దొరికాయి. ప్రతి ప్రొచ్యలిఖిత 
గ్రంథాలయంలో ఉంది (1౫.564. ఈ కావ్యాన్ని వెంకటేశ్వర్లు ఏ వయసులో 
రచించాడోగాని చాలా చిన్నప్పుడే ఇతడు కవిత్వం మొదలుపెట్టాడు. బాలకవి అనే బిరుదు 
పొందాడు. ఆశుకవిత్వం చెప్పేవాడు. పదిమందిని ఆశ్రయించి తెచ్చుకొన్న పప్పులూ 
కూరలు ఎలుకలూ పందికొక్కులు ఎత్తుకుపోయేవి. కవిత్వంలో వాటికిలా శాపాలు 
పెట్టేవాడు. 


ఎలుకలు పందికొక్కులును నేపుగ గోడల గాదెమూలలన్‌ 
కలుగులు వెట్టి లోగొనియె గందులు నువ్వులు గాయగూరలన్‌ 
బొలయగ దిట్టెదన్‌ బయికి బోవగ నిచ్చిన జాములోపలన్‌ 
బలుకులు కావు బాలకవివాక్కులు కర్కశ బాంఎజాలముల్‌ 


ఎలుకలూ పందికొక్కులే కాక కాకులు కూడా ఈ బాలకవిని చాలా బాధపెట్టేవి. 
ఎండపెట్టుకొంటున్న తాండ్రను కాకులు పొడిచాయని ఇలాగ తిట్టి హెచ్చరించాడు: 


నీ కుటిలత్వమున్‌ విడువనేరవు తిట్టెద తాండ్రగైకొనన్‌ 
రాకు! పరాకు చేనయిన రాకు! వివేకము దెచ్చుకొమ్ము నా 
వాకులుదప్ప వారయ ద్రువంబుగనమ్ము మనంబులోన యో 
కాకమః! నీకు దెల్పెద జికాకొనరింపకు నేగవీంద్రుడన్‌. 


కాకులను తిట్టినట్టే కవులతో 'కూడా కొట్రా బాలకవి దెబ్బలాటలు పెట్టుకొనేవాడు. 
పాలకొండలో పర్వతాలు అనే స్థానిక కవితో వాదం వచ్చింది. అప్పుడు అడిదం సూరన్న 
సహాయంతో అతణ్ణి బాలకవి పీడ వాకటల సందర్భంలో ఈ పద్యం చెప్పాడు! 
నరుని నొగలుమీద హరియున్న చందాన - సూరకవివరేణ్యు జోక గూడు 
కొటబాలకవి యకుంఠితవాగ్గాటికి - బర్వతాలుగాడు పారిపోయి. 
తనది అకుంఠితవాగ్గ్దాటి అయినా కవిత్వతత్వం మటుకు అడిదం సూరన్నకే తెలుసునని 
బాలకవి ఇలా మెచ్చుకొన్నాడు. 


రవియెరుగును భువితత్త్వము- భువిలోపలి జనులనెల్ల బోషించు సదా 
శివుడెరుగును నాట్యతత్త్వము- కవితాతత్త్వంబు సూరకవియే యెరుగున్‌. . 


994 - సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


బాలకవిలాంటి వాళ్లు అడిదం సూరన్నకి కవిత్వతత్త్వం_ తెలుసునని ఇలా ప్రశంసించితే: 
అతనికేం తెలియదని చాటిచెప్పే సమకాలికులు లేకపోలేదు. రేకపల్లి సోమనాథం అనే కవి ' 
సూరన్నకు బద్ధవైరి. ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే చిచ్చురేగుతుంది. పరస్పరం వాళ్లు 
తిట్టుకున్న పద్యాలు కళింగసీమలో ముతక కరత ర్యంలో ఇప్పటికీ 
ప్రతిధ్వనిస్తున్నాయి. 

రేశపల్లి సోమనాథం: రేకపల్లివారు సత్యవరం సంస్థానాధిపతుల ఆథ్రితులు.. 
విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి దగ్గిర పూర్వం ఈ సంస్థానం ఉండేది. కాకర్లపూడి 
వారు ఈ పరగణా ఇజారాకు తీసుకున్నారు. మహమ్మదు కులీకుతుబ్‌షా కాలంలో 
గోలుకొండ కొలువులో పూర్వం కాకర్షపూడి అప్పలరాజుగారనే సరదారు ఉండేవాడు. 
అతను ముకుంద బాహుబలేంద్రుణ్ణి ఒక యుద్ధంలో 'పాయకనిలచి' ఓడించాడు. -. 
అందుచేత అతనికి 'పాయకరావు' అనే విరుదును సులాను ఇచ్చాడు. “ముకుందదేవ 
దుగ్గ పయోధి మధించి విజయరమను గ్రహించిన ఈ అప్పల పాయకరావుని నాలుగు 
తరాల తరువాత రీకపల్లి సోమనాథం ఇలాగ కీర్ణించాడు తన రుక్మిణీ పరిణయంలో.ి 


ఆ మహమ్మదుకుతుబుశాహాశ్వపతికి ఆ ప్రాణధారణమెవని కృపాణధార 
యతని నుతియింపదరమె మాధ్యమికలో క- రక్షునప్ప లపాయకరా యఘనుని. 
(రుక్మి, 1-55 ఎత్తుగీతి) 


కళింగసీమను తమ స్వాధీనంలోకి తెచ్చిపెట్టినందుకు కాకర్లపూడివారికి 
అనకాపల్లి, సత్యవరం, మెళుపాక గామాలను గుత్తగా గోలుకొండవారు ఇచ్చారు.. 
అప్పటినుంచీ సత్యవరం సంస్థానం వెలిసింది. ఇది తునిదగ్గిర తాండవనదీ తీరాన ఉండేది. 
తరవాతి రాజులందరూ పాయకరావు బిరుదును తన పేర్ల చివర ధరించారు. మొదటి 
పాయకరావుగారి తమ్ముడి కొడుకు రామభద్రపాయకరావు మంచి కవి. ఆయన 
పద్మినీపరిణయం అనే కావ్యాన్ని, నీలగిరినాథ శతకాన్ని చాలా చాటువులను చెప్పారట 
(రుక్మి, 1-62). ఈయన కావ్యాలేవీ దక్కలేదు. ఈయనిలా కావ్యాలు రచిస్టీ వీరి 
పినతాతగారి మనుమడు చినజగన్నాథ రాజుగారు కవులకు కంకణాలు యిచ్చేవారు 
(1-63). కాకర్లపూడివారి ఆస్థానంలో శానంపూడి తిమ్మకవి, వెలివెల గౌతమరాజు అనే 
కవులు ఉండేవారు. ఈ ఇద్దరూ ఏ ఏ గ్రంథాలు వ్రాశారో తెలియదు. చినజగన్నాథ 
రాజుచేత కంకణాలు పొందారేమో. కంకణాలిచ్చే ఈ రాజుగారి అన్నగారిపేరు. 
పెదజగన్నాథరాజు. ఆయనకు ఆరుగురు కొడుకులు. వీరిలో కడగొట్టువాడి పేరు కూడా 
జగన్నాథమే. అతనికి గోపాలపాయకరావు అనే వీరుడు పుట్టాడు. 


క్రీ.శ. 1632 నుండి 1739 దాకా రుస్తుంఖాన్‌ అనే చండశాసనుడు ఉత్తర 
సర్కారులను అట్టుడికించేశాడు. అతణ్ణి అతడి కొడుకే చంపి ఆ నిరంకుశత్వాన్ని 


9... క్రీ.శ1626 లోపున ఉండే మహమ్మదుకులీకాలంలో అప్పలరాజు ఉండేవాడని ఈ పద్యంవల్ల 
తెలుస్తున్నా మాదన్నగారు 1676లో పాయకరావు బిరుదు ఇచ్చారని సంగ్రహాంధ విజ్ఞానకోశంలో" 
వ్రాశారు. సంపుటి 1, పుట 680 గ 


కళింగ కవులు - 995 


ఆపవలసి వచ్చింది. రుస్తుంఖాను తరువాత పితృహంతకుడు నూరుద్దీన్‌ హుస్సీను 
జిల్లాదారు అయ్యాడు. ఇతడు కూడా దేశముఖులను బాధించసాగాడు. పెద్దాపురం 
సంస్థానాధిపతిని చెరలో పెట్టాడు. అతణ్ణి విడిపించడానికి విజయనగరం 
పెదవీజయకామళాహాగాతు సైన్యాలతో కదిలారు. ఆ దండులో గోపాలపాయకరావుగారి 
అనకాపల్లి బోయలు కూడా ఉన్నారు. నూరుద్దీన్‌ హుస్సేనును చుట్టుముట్టి 
పాయకరానవుగారే తలకొట్లారు. ఈ విజయాన్ని రేకపల్లి సోమనాథం ఇలా కీర్ణించాడు: 


. రుస్తుమఖానతనూభవ- మస్తకబలిపూ ర్వకార్డిమహితఘన శ్రీ 
నిస్తుల సువిదిత నిధిసుని-రస్థైకాంతనిధి రాజరాజైశ్వర్యా! (రుక్మి. 1-183) 


'నూరుద్దీన్‌ హుస్సేనుఖానునే కాక. ఇకితయార్‌ఖానును, రూప్‌షా మొదలైనవారిని 
కూడ గోపాలఫాయకరావు ఓడించారు. ఈ వీరుని కొలువులోనే రేకపల్లి నోముకి 
ఉండేవాడు. రేకపల్లివారు మొదట గోదావరి మండలంలోని తాళ్లపూడిలో ఉండేవారు. 
రేకపల్లి సూర్యనారాయణ సోమయాజి మంచి వేదపండితుడేగాని ' తాళ్లపూడిలో గడువక 
సత్యవరం సంస్తానానికి వచ్చాడు. ఈయన కొడుకే సోమనాథం. తర్క వ్యాకరణాలలో 
గట్టివాడు. అయితే ఆ రోజుల్లో శాస్త్రపాండిత్యానికన్న కవిత్వానికే ఆదరమెక్కువ.. 
అందుచేత సోమనాథం విధీగా కవిత్వం నేర్చుకోవలసి వచ్చింది. వెలివెల గౌతన్నగారి 
దగ్గిర ఛందస్సు నేర్చుకొన్నాడు. తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన గ్రంథాలు చదివాడు. 
కవిత్రయభారతం, భాస్కర రామాయణం, పోతరాజుగారి భాగవతం బాగా 
పరిశీలించాడు. తెలుగులో కవిత్వం చెప్పడం మొదలుపెట్టి శానంపూడి తిమ్మన్న తరువాత 
సోమనాథమే కాకర్లపూడివారి ఆస్థానకవి అయ్యాడు. 

... సత్యవరం సంస్థానంలోనే కాక ఇతర సంస్థానాలకు కూడా సోమనాథం వెడుతూ 
ఉండేవాడు. విభూతి కుండలాలు ధరించి పుస్తకాలు చంకనపెట్టుకుని శిష్యులతో 
సంచారం చేసేవాడు. ఎవరు ఎంత చక్కని శోకం చెప్పినా, పద్యం చెప్పినా సోమనాథం 
తప్పులు పట్టివాడు. సభలో ఉన్న ప్రతి ఒకడినీ “ఇతడు పండితుడు కాడు" “ఇతడు 
తార్కికుడు కాడు' 'ఇతడు శాబ్దీకుడు కాడు' “ఇతడు సకత్రియారసజ్ఞుడు కాడు' అని 
చులకనగా కొట్టిపారేసేవాడు. ఒకసారి అడిదం సూరన్నతో ఇతనికి పేచీ వచ్చింది. ఆయన 
గడియకు నూరు పద్యాలు గంటం లేకుండా చెప్పగల దిట్టు. అంతటి ఆశుధార ఉన్నా 
శాస్త్రజ్ఞానం లేదని ఆయనను దృష్టిలో పెట్టుకొనే సోమనాథం ఈ పద్యం చెప్పాడు. 

వరకవులందుగొందరట వారలు సాహితిలేకయే కవీ 

శ్వరులట వ్నాగ్గరీకలన చాలగగల్దట చీత్రమయ్యెడిన్‌ 

వరములొసంగుదైవములు వాగ్రరినిచ్చు శాస్తసంగతిన్‌ 

వరమిడలేవె సిగ్గిడలు వాదులుగాక కవిత్వరీతులే. (రుక్మి. 1-21) 
ఇలా ఎత్తిపొడిస్తే సూరన్న ఊరుకొంటాడా? అతడు తిట్టు కవిత్వం గుత్తకు 
పుచ్చుకున్నవాడాయె. నా గుట్టేమిటి నీ గుట్టే బయటపెడతాను అన్నట్టు సూరకవి బోలెడు 
చాటువులోనూ, పన్నెండుపాదాల సిసమాలికలోనూ సోమనాథాన్ని తిట్టాడు. అతడు 


996 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దుష్పండిత బ్రహ్మరాక్షసుడని, ఇలాంటివాళ్లవేత కవితారసజ్ఞత పడిపోయిందని చెప్పాడు. 
దానితో నియోగీ తగాదాలు వచ్చాయి. సోమనాథం ఇలా బావురుమన్నాడు: 


జిలివిలిపలుకుల వెలదీ - పలుగాకినకారగుళ్ల పాలైతిగదే 
ఇలలో వైదికవిద్య- త్తిలకంబులకేమిదిక్కు తెల్పితివమ్మా, 


ఈ ఇద్దరూ కాట్లాడుకొని చివరిపద్యంలో పెట్టిన చిచ్చు నిన్నటిదాకా రగులుతూనే ఉంది. 
ఆనాడు ఆశ్రయమిచ్చిన రాజులు ఈ దెబ్బలాటలను ఆపారో తేదో తెలియదు. 
గోపాలపాయకరావు బహుశా ఈ శుష్కవాదాలు ఎందుకని సోమనాథాన్నీ పిలిపించి 
ఇలా అన్నారట; 


ప్రతిభదలిర్చ నీహృదయభాసురసీమ జనించినట్టి స 

న్నుత కవితాలతావళులనూన విభావితసాహితీరస 

ప్రతతుల బోషితంబులయి బాగుగ నేర్పువహించెదానికిన్‌ 

జతురత నీవొనర్చు కృతి సత్సలమై రుచి సంఘటింపదే. (రుక్మి. 1-26) 


తన కవితాలత ఫలించాలని సోమనాథం రుక్కవతీపరిణయం అనే ప్రబంధాన్ని 
రచించాడు. రుక్కిణీకృష్ణులకు ప్రద్యుమ్నుడు పుట్టినది మొదలు అతడు రుక్క్మవతిని 
పెళ్లాడడందాకా భాగవతంలో ఉన్న కథను అయిదాశ్వాసాల ప్రబంధంగా వ్రాశాడు. 


సోమనాథం రచించిన ఈ కావ్యం చివరిదాకా చదివి ఇతడు గొప్ప పండితుడేగాని 
కవిత్సంగో ప్రజ్ఞ కలవాడు కాడని ఎవరేనా చెప్తారు. నూతన భావాలుగాని, 
కల్పనలుగాని అట్టే గోచరించవు. ఈ కావ్యం నుంచి సమకాలిక చరిత్రకు పనికివచ్చే 
పద్యాలే తప్ప సరదాగా చదువుకొనేవి ' ఎంచడం కష్టం. భట్రాజులు మాత్రం ఇతని 
_ ఠవిత్వాన్ని మెచ్చుకొన్నారు. 
అప్పా రేకపలిసో- మప్పా విబుధాళిపాళి- యమృతపులప్పా! 
ఒప్పులు నీ కవితలు వె-న్నప్పాలకు సాటివచ్చునే భళిరుచులనన్‌. 


అని ఒక భట్రాజు ఇతన్ని ఉబ్బీంచి రాజుగారు ఇచ్చిన పచ్చడాన్ని పుచ్చేసుకున్నాడు. 
సభలో సోమనాథం కనబరచే నిరాఘాటవాగ్గుంభనానికి మెచ్చి గోపాలపాయకరావు 
గారు ఆదరించి ఉంటారు. ఆయన కృష్ణలీలా సుధారససరసకృతులవంటివి కూడా 
ఇతరకవుల వల్ల అంకితం పుచ్చుకొన్నారు. అయితే వాటిని ఎవరు వ్రాశారో తెలియదు. 
సత్యవరం సంస్థానంలో ఉన్న కవులలో గ్రంథకర్ణగా చెప్పుకోతగ్గవాడు వైదర్సు 
అప్పయ్య అనే శతకకవి. 

వైదర్సు అప్పయ్య: రేకపల్లి సోమనాథాన్ని ఆస్థానకవిగా చేసుకుని అగ్రహారం 
యిచ్చిన గోపాలరావు పాయకరావుగారికి రామభద్ర పాయకరావు అనే కుమారులున్నారు. 
. ఈయన తండ్రి అంతటి వీరుడు. ఆనాటి రాజకీయాలలో తలమునకలుగా పాలొన్నాడు. 
10. విస్మృతకళింగాంధ్రకవులు - ప్రథమభాగం, పుట 75. 


కళింగ కవులు 997 


బొబ్బిలి యుద్ధంలో పెదవిజయరామరాజుతోపాటు ఈయన పాలొన్నాడు."* ఆ తరువాత 
రెండో ఆనందరాజుగారు పెద్దాపురం ప్రభువు జగపతిరాజుగారిపై ఉండూరులో 
క్రీ.శ. 1670లో యుద్ధం చేసినప్పుడు కూడా ఈ రామభద్ర పాయకరావు పాలొన్నాడు.]2 


ఈయన సమరాలో పాలొనడమేకాక సాహితీపోషణ కూడా చేశాడు. 'నా కవిత 
దీనిని బ్రోవుమనుచు శ్రీ కాకర్లపూడి రామభద్రపాయకరాయనృపాళితోనయిన 
సెలవీయరాదో మరేది విబుధలోకేశ యుపమాక వెంకటేశ!" ఆని వైదర్సు అప్పయ్య అనే 
కవి దేవుని చేత సిపార్సు చేయించుకున్నాడు. ఈ ఉపమాక విశాఖ జిల్లాలోని సర్వసిద్ధి 
తాలూకాలో అగ్రహారం. ఆనాడు సత్యవరం సంస్థానంలో ఉంది. ఈ గ్రామంలో దేవుడు 
వెంకటేశ్వరుడు. ఆ స్వామి శృంగారలీలా వైభవాన్ని వర్ణిస్తూ కీర్ణిని పాయకరావుకు, కృతిని 
దేవునికీ వైదర్సు అప్పయ్య ఇచ్చాడు. ఆ సంగతి ఇలా చెప్పాడు : 


సారస్యమేర్చడసాహితీకలశాబ్దీ శేముషీమంథా ద్రిచేమథించి 

యాకీర్తి రాకాసుధాకరుగాకర్లపూడి వంశాంబుధిపూర్ణదం ద్రు 

డగు రామభద్రపాయకరాయరాజమౌొళికొసంగి యీ మాధురీసుధా ర. 

సంబు కాక విదనుజ నికరముల గికురించి బుధతతికర్పించిగరిమ 

గాంచి సాలంకృతయగు శృంగారసీస 

శతకరాజ్యలక్ష్మిని సంతసంబుగడగ 

నుడువలకనిత్తు నీకునహోపరాకు 

విబుధలోకేశ యుపమాక వెంకటేశ. (D.1713) 

ఈ శృంగార సీసశతకరాజ్యలక్ష్మి అసూర్యంపశ్య. ఈ అముద్రిత గ్రంథం ప్రతి ఒకటి 
_ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. ఇందులో అన్నీ గునుగు సీసాలే. “ఇందు పదములు 
చరణ చరణమునకు విచ్చేదము చెందక వంకర నడకలు గలవై తెంపులేక సాగియుండును”' 
అని ప్రాచ్యలిఖిత గ్రంథాలయ పండితులు వ్రాకారు.కి 

ఈ ఉపమాక వెంకటేశ్చ్వరశతకమే కాక బఫ్‌రకరివేల్పు శతకం కూడా వైదర్సు 
అప్పయ్య రచించాడు. అది అసంపూర్ణం అయినా అచ్చుపడింది. అందులో 78 సీసాలే 
ఉన్నాయి. అన్నీ కాకపోయినా కొన్ని గునుగుసీసాలు. అచ్చుతెనుగు పదాలే ఎక్కువ 
వాడాడు. “బళిరకరివేల్చ పసిడిదువ్వలువతాల్ప' అని మకుటం. మొదటి తొమ్మిది 
పద్యాలలో కృష్ణుని బాల్యక్రీడలు వర్ణించాడు. మిగతావన్నీ శృంగారగుళికలే. రాధా 
మాధవుల విచ్చలవిడి శృంగారాన్ని అచ్చ తెనుగు పదాలలో వర్ణించాడు. పచ్చికామాన్ని 
ముచ్చటగా చితించాడు. 

'రాధప్రాయంబు బొెత్తిగాను గుత్తకొంటివిదేమిరా యత్తయనక' అని కవి 
చాలాసార్లు ప్రశ్నించాడు. 'రాధవగగన్న మది నిల్వరాదురన్న' అని జవాబు చెప్పాడు. 
11. “పాలుపొందగాకర్తపూడి  జగన్నాథరాజుగారొక కొంత ఫాజుతోడ సత్యవరపుస్వామియౌ 

నలరామభద్రరాజొక కొంతబలముతోడ'' వచ్చారు. రంగారావు చరిత్ర ౩. 


12. పూసపాటి శైఫీయత్‌, పుట 7. 
13. డి. కేటలాగు, ఓ.లై. మదరాసు - సంపుటం. 7 శతకాలు. 


998 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


అయితే ఈ నిలవలేకపోవడం అనేది ఉభయత్రా ఉంది. అందుకే రాధగని నీవు 
నినుగనిరాధ తాల్మినిలుపుటలు వేపుగా యొక్కనిముసమైన' అని అన్నాడు. నిజానికి 
రాధ. 'ఇంచువిలుకాని యెలగోలునంచు' కృష్ణునికి కామపాఠాలు చెప్పిన పంతులమ్మ. 
ఉస్తాదే కాదు, బిరుదు వస్తాదు. ఆ సంగతిలా వైదర్సు అప్పయ్య చాటాడు. 


కలికినెమ్మెయిసాము కంబంబు బెసగించి, మోవిమార్చులవెక్క ముగ్గునిల్సి 
కలయికదారుమారులడింకితొ లగించి, మిసిమినునొడల గొక్కిసఘటించి 
కొనగోటచిక్కటార్మొనగావించి, పొలయల్కమార్మోము తొలగదెలిపి 
రాణించుకీల్ణడరాణా విసరుజూసి, చక్కలిగింత హెచ్చరిక దెల్సి 
యెదనుగుబ్బలకుంకుమ యెగ్రమట్టి! - నిలిపితన చెల్వుగరిడిలో నీకుమరుని . 
-సాముగేరపిన బిరుదువస్తాదురాధ... (నెం. 55) 


ఈ శతకంలో రాధను రకరకాల భంగిమల్లో, సన్నివేశాలలో అప్పయ్య 
చిత్రించాడు. పొదలో వెదుకుతూ, గదిలోకి వస్తూ, పరిపూర్ణమైన హాయిలో. 
అరకౌగలింతలో, పంతగించి అలిగినప్పుడు, దొంతరరతులలో తీలియాడినప్పుడు 
ఒకటేమిటి అన్ని అవస్థలలోనూ వర్ణించాడు. 


ఫలందక్కిన ఈ ప్రణయంలో “వేగిరంబెంత? వెరగెంత? వేసటెంత? వెల్లబాటెంత' 
వెగటెంత? వేగుటెంత? అని కవి ప్రన్నిస్తాడు: ఇందులో 'సోయగం వంత సౌలపెంత? 
సొక్కుటెంత సాహసం బెంత సౌరెంత సరసమెంతి అని కూడా ప్రన్నిష్తాడుగాని ఈ శతకం 
అంతా సాహసమే. అంతా సౌరే. అంతా సరసమే. ఇందులోని ప్రతిపద్యం “జిలుకు 
లాహిరిదారు బలుకినేరా జరీ వజమీరు బలుఫొజురాజు” తొడుక్కొనివచ్చి మన కళ్లముందు 
స్ట్రిప్‌టీజ్‌ చేస్తుంది. రాధకు నిర్షుచనం చెప్తూ వైదర్సు అప్పయ్య ఒకదగ్గిర ఇలా అన్నాడు: 

చిత్తజుమిటారి గేదంగి చిక్క టారి- కమ్మవిలుకాని జుల్మతీకత్తలాని 

కాయజోపనిషద్దాథకదరరాధ- బళిరకరివేల్చ పసిడిదువ్వలుపదాల్బ్ప. (నె. 52) 
_ఈ శతకం కాయజోపనిషత్తే. దేవుడైనాసరే ఇలా విహరించడం మంచిది కాదనుకునే 
నీతిమంతులు కళ్లకు కట్టినట్టు ఇంత శృంగారాన్ని కమ్మగా వర్దించినందుకు వైదర్సు 
అప్పయ్య కళ్లుపోయాయని చెప్తారు. ఉపమాక వెంకటేశ్వర శతకం వ్రాసి మళ్లీ చూపు 
తెచ్చుకొన్నట్టూ చెప్తారు. ఈ కట్టుకథలే తప్ప ఈ కవి గురించి ఇక ఏ వివరాలూ 
ప్రస్తుతానికి తెలియవు. ఈ యుగంలో వివరాలు తెలియవచ్చే మరోకవి రేగులవలన 
- విజయరామరాజు. అతడు రాజబంధువు. 

పూసపాటి విజయరామరాజు: బొబ్బిలి యుద్ధంలో దారుణంగా చనిపోయిన 
పెదవిజయరామరాజు నలభై సంవత్సరాలు పాలించాడు. ప్రసిద్దుడయ్యాడు. ఆతని 
ఏలుబడిలో ఉన్న బంధువులూ, ఆశ్రితులూ తమ బిడ్డలకు విజయరాముడనే పేరు 
పెట్టుకోవడం సహజమే. పూసపాటివారి వంశంలోనే రేగులవలసకు చెందిన 
భూపాలరాజు తన రెండవ కొడుకుకు తన్నేలిన సంస్థానాధీశుని పేరు పెట్టుకొన్నాడు. ఈ 
రేగులవలస విజయరామరాజుకు ముత్తాత కొండలాజుగారి దగ్గిరనుంచి సాహిత్యాఖిలాష 


కళింగ కవులు 999 


(సంక్రమించినట్టుంది. కొండలాజుగారు వెంకటాచలమాహాత్మ్యం అనే విపులకృతిని 
రచించారు. ఆశ్రితులీతనిని 'సర్వజ్ఞమణి' అని పిలిచేవారు." 


ఈ సర్వజ్ఞమణీ కొండలాజుగారి మునిమనుమడు విజయరామరాజు రాజగురువైన 
తిరుమలపెద్దింటి సంపత్కుమారాచార్యుల వారివద్దనే చదువుకొన్నాడు. ఆయన తన 
విద్యాగురువు అని స్పష్టంగా చెప్పుకొన్నాడు. ఈ అయ్యవార్షంగారే గోగులపాటి 
కూర్మనాథానికి కూడా గురువు. బహుశా రేగులవలస విజయరామరాజు 
రామతీర్థాలులో కూర్మనాథునితోపాటు చదువుకొని ఉండవచ్చు. వైష్ణవ గురువుల వద్ద 
విద్యాభ్యాసం చేయడంవల్ల వజయరామరాజుకు సహజంగా వైష్టవ కథలపై అభిమానం . 
కల్గింది. పన్నిద్దరాళ్వారులలో ఒకరైన కులశేఖరుల చరిత్రను తీసుకొని విష్ణుభక్తి సుధాకరం 
అనే అయిదాశ్వాసాల ప్రబంధంగా వ్రాశాడు. కులశేఖరుల పుత్రిక నీల శ్రీరంగనాథుని 
పెళ్లి చేసుకోవడం దాకా ఇందులో కథనం చేశారు. సాధారణంగా తెలుగు ప్రబంధాలలో 


ఉండే అష్టాదశ వర్ణనలూ, విరహాలూ, ఉపాలంభనలూ, అన్నీ యిందులో ఉన్నాయి. 


విష్ణుభక్తిసుధాకరం అముద్రితం. దీని తాళపత్రప్రతిని మిత్రులు బులుసు 
వెంకటరమణయ్యగారు దయతో నాకు అరువు యిచ్చారు. ఇందులో మొత్తం 260 


కమ్మలున్నాయి. ద్వాతీయాశ్వాసంలో కొంత పోయింది. గ్రంథాదిని తొలి నాలుగు 


పద్యాలూ పోయాయి. మొత్తంమీద కావ్యం చాలామటుకు లభించిందనే చెప్పాలి. 
ఇందులో కవిత్వగౌరవం కంటె కథాగౌరవమే అధికం అని గ్రంథాన్ని బాగా పరిశీలించిన 
వెంకట రమణయ్యగారు చెప్పారు.!* ఈ కావ్యాన్ని ఇంకొకవిధంగా మనం గౌరవించాలి. 
పూనపాటివారి వంశావళిని స్పష్టంగా చెప్పే గ్రంథాలలో ఇది ప్రముఖమైనది. 
విజయనగర సంస్థానంలో ఈ శతాబ్దపు తొలిరోజులలో ఒక పెద్ద వారసత్వపు దావా 
చెలరేగింది. దీన్ని పెద్ద దావా అంటారు. ఆ సందర్భంలో ఇరుపక్షాలవాళ్లూ వంశ 
వృక్షాలనూ, పాత పరో దిద్దిపారేశారు. తమకు ఇబ్బందికరమైన [గ్రంథాలను 
వెలుగు చూడనివ్వలేదు. తమ ఆశ్రితులచేత తమకు అనుకూలమైన వంశావళులు తయారు 
చేయించారు. 


ఆ లావాదేవీల ప్రభావం ఈ విష్ణు భక్తిసుధాకరంపై కూడా తరువాత పడింది. దీనిని 
రేగులవలస విజయరామరాజు అనే తాబేదారు వ్రాయలేదు అనే వాదం బయలుదేరింది. 


. ..బొబ్బిలియుద్ధంలో మరణించిన పెదవిజయరామరాజుగారే. దీనిని _రచించారనే 


be 


సత్యేతరమైన విషయాన్ని చాటడానికి కొందరు నడుం కట్టుకొన్నారు; కలం 
పట్టుకొన్నారు. వాళ్లలో ఆద్యులు దువ్వూరి జగన్నాథశర్మగారు. ఈయన కళింగసీమలోని 
" కొన్న క్షత్రియ మతాలకి విధేయుడు. వాళ్ల శ్రేయోఖిల్తాషి. ఇప్పుడు చాలా వృద్దులు, 
'ఏనాటినుంచో క్షత్రియ కీర్తినే ఆశ్రయించుకొన్నారు. పూసపాటివారిలో రేగులవలస కోవకే 
ఆదిలో రాజ్యాధికారం ఉందనీ, చినవిజయరామలాజు దత్తత తరువాతనే తాళ్లపాలెంకోవ 


14. నరసభూపాలరాజీయం - ఓరుగంటి సోమశేఖరం, 1-68, 
5. విష్ణుభక్తి సుధాకరం, 1-18, 


. 16. గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణము, జప wr 


1000 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తఖ్తుమీదకు వచ్చిందనీ వీరు ప్రచారం చేయదలచుకొన్నారు. అందుకోసం వీరు 
విష్ణుభక్తిసుధాకరంలోని కొన్ని పద్యాలనే ఉదాహరించి తమ వాదాన్ని ప్రకటించారు. 
“తెలుగుపరాశరీయహోర' అనే గ్రంథాదిని విపులమైన చారిత్రక సమీక్ష చేస్తూ 
దువ్వూరివారు ఈ వ్యళికాన్ని ప్రతిపాదించారు.** ఆ గ్రంథానికి నిడుదవోలు 
వెంకటరావుగారు పీఠిక వ్రాశారు. ఆంధ్ర పారాశరీయపోర అనే శీర్షికలో 
వెంకటరావుగారు ఇలా చెప్పారు.ేకి 


“దీనికిగర్ణయగు విజయరామరాజేంద్రుడు క్రీ.శ1670-1756 మధ్య జీవించి 
యుండెననియు, నాతడే విజయనగరముకోట కట్టించి, విష్ణుభక్తి సుధాకరాదిగంథములు 
రచించి బొబ్బిలియుద్ధమున మరణించిన మహారాజనియు శ్రీ శర్మగారు సోపపత్తికముగ 
నిరూపించియున్నాడదు.'” 


అయితే ఈ గ్రంథములో శర్మగారు తమ రాజభక్టిని తప్ప మరేదీ నిరూపించలేదు. 
పైగా సత్యాన్ని దాచేశారు. విష్ణుభక్తిసుధాకరం అవతారికలో స్పష్టంగా బొబ్బిలి 
యుద్ధంలో చనిపోయిన విజయరామరాజూ, ఈ కావ్యకర్తా విభిన్నులని ఉంటే, ఆ 
పద్యాలను ఉదాహరించక ఇక్కడో పాదం, అక్కడో వాక్యం ఉదాహరించి పాఠకులను 
మభ్యపెట్టారు. మూలగ్రంథాన్ని చూడకపోతే నిడుదవోలువారికాదు, ఎవరైనా దువ్వూరి 
జగన్నాథశర్మగారి సాహిత్య కృత్రిమాన్ని నమ్మక తప్పదు. నిడుదవోలువారు చెప్పినట్టు 
సత్యాన్వేషణయే చరిత్రకు పరమార్థం. అందుకే ఈ సంగతులు బయటపెడుతున్నాము. 


(ఈ దువ్వూరి జగన్నాథశర్మగారే రాచిరాజుసీసమాలిక అనేది ఒకటి ప్రకటించారు. 
వసిష్టగోత్రక్షత్రియుల ఇంటిపేర్లు ఇందులో ఉన్నాయి. ఇది 56 పాదాల సీసపద్యం. 
క్రీ.శ. 1458లో ఉన్న రాచిరాజు దీన్ని వ్రాశాడని అందులోని తప్పీళ్ళవల్ల తెలుస్తుంది. 
అంతేకాదు వేములవాడ భీమకవి క్రీ.శ. 1175లో దానరాజునకు ఒక పుస్తకం అంకితం 
ఇచ్చాడని కూడా ఈ సీసమాలిక చెప్తూంది. ఈ సంగతి నిజమనుకొని నిడుదవోలు 
వెంకటరావుగారు, చాగంటి శేషయ్యగారు మొదలైన పరిశోధకులు వేములవాడ భీమన్న 
కాలనిర్ణయం చేశారు. అయితే ఈ సీసమాలిక ప్రక్షిప్తం. దీనిని ఎవరో అర్వాచీనులు 
సృష్టించారు. ఈ సాహిత్య ఫోర్టరీని దువ్వ్యూరివారు ప్రకటించారు. ఈ సీసమాలిక అంత 
ప్రాచీనం కాదని రుజువు చేయడానికీ ఒక్క ఉదాహరణ చాలు, ఇందులోని ఛప్పున్న 
కుటుంబాలలో నందేల కృష్ణంరా జుగారిది కూడా ఒకటని 37వ పాదంలో స్పష్టంగా 
ఉంది." నంద్యాల కృష్ణంరాజు సుప్రసిద్ధుడు. పింగళి సూరపరాజుగారి కళాపూర్లోదయం 
అంకితం పుచ్చుకొన్నాడు. ఇతడు క్రీశ 1550 ప్రాంతాలవాడు. ఇతని గురించి 
నూరేళ్లముందు 1458లో ఉన్న రాచిరాజు ఎలాగ వ్రాయగలడు? ఎవరో ఎందుకో 


17. తెలుగుపారాశరీయహోర- నటశ్రీ ప్రచురణాలయం, కోటగేటు వద్ద, రామచంద్రపురం - గోదావరి 
జిల్లా, 1955. 

16. అదే గంథం, పీఠిక, పుట 16. 

19. ఆంధ్రవిజ్ఞానం- ప్రసాదభూపాలుడు (దేవిడీజమీందారులు) అయిదవ సంపుటం, పుటలు 2701-03. 


కళింగ కవులు 1001 


సృష్టించినదే తప్ప ఈ సీసమాలిక రాచిరాజుది కాదు. భావిపరిశోధనవల్ల ఈ ఫోర్డరీ 
చేసినదెవరో బయపడవచ్చును.) 

విష్ణుభక్టిసుధాకరంలోని అవతారిక పద్యాలను పరిశీలించితీ బొబ్మిలియుద్దం 
విజయరామరాజు తాళ్లపాలెం కోవలో పెదజగన్నాథరా జాగారి వంశంలో పుట్టినవాడన, 
[గ్రంథకర్త రేగులవలస 'కోవలోని చినజగన్నాథరాజుగారి కోవలోని వాడనీ తెలుస్తుంది. 
గ్రంథకర్ణ ఈ అన్నదమ్ముల కోవలలో మొదట చినజగన్నాథరాజుగారి వంశంలో తన 
తాతతండ్రుల గురించీ, తన గురించీ చెప్పుకొన్నాడు (1-50 నుండి 104. ఆ తరువాత 
పెదజగన్నాథరాజుగారి కోవ గురించి చెప్పాడు. 


జగతిమత్రపితామహ జనకజనకు-డగు జగన్నాథనృపతి తిలకాగజుండు 
నరసుతుండైన పెదజగన్నాథరాజు- మహితవంశావతార క్రమంబులెంతు. 
(విష్ణు.ప. 1-105) 


అని చెప్పి వరుసగా ఆ కోవలోనివాళ్లని వర్ణించాడు. ఆనందరాజుగారికి సీతాంబవల్ల 
విజయరామరాజు పుట్టాడని, అతడు మణికిరీటి అని స్పష్టపరిచాడు. 'రాకోటవెట్టి 
విజయనగర మహాస్తాని నిజమాఖ్యమహీతముగ జేసె విజయరామనృపమౌళి' అని 
అసందిగ్గంగా చెప్పాడు. ఇంకా అతణ్ణి ఇలా వర్ణించాడు: 


య. నీలగిరివాసు భక్తిదైవార యథాస్థాన వాసుజేసి 

యవనులదోలి కృష్ణాపగాపర్యంత జలరా జసంస్థానములను నిలపె 
నవిలభూవిభులచే నప్పునంబులగొన్న ప్రబలమహారాష్ట్రపతుల నణచె 

భూరి విజయరామభూషణ కృతినందె నగ్రహారంబులు విప్రాళికిచ్చె 
మణికిరీటాంచదభయాంక మదగజరథ 

హయచయపదాతి వీరకాహళవితిష్ట 

కావనీధవబహుబిరుదాంక లలిత 

విజయరామమహారాజు వినుతిగాంచె. (విష్ణు. సు. 1-116) 


ఈ పద్యాల సాక్ష్యంవల్ల రేగులవలస విజయరామరాజే విష్ణుభక్తి సుధాకరం వ్రాశాడని, 
అతడు ఎన్నడూ తబ్లు ఎక్కలేదనీ నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ గ్రంథాన్నేకాక ఇతడు 
'పారాశరీయహోర' అనే జ్యోతిషగ్రంథాన్ని తెనిగించాడు. మూలాన్ని అణివెళ్ల 
వెంకటశాస్త్రి రచించాడు. అతడు పెదవిజయరామరాజాగారి బావమరిది అయిన 
చింతలపాటి నీలాద్రిరాజుగారి ఆగ్రితుడు. (కూచిమంచి జగ్గన్న విరోధి). ఈ అనువాద 
[గ్రంథంలో 121 గద్యపద్యాలు ఉన్నాయి, కాస్త రంథం కనుక కవిత్వం ప్రసక్తే లేదు. 
గణబద్ధమైన రచన, 


చరిగొండ హెన్నయ్య: అణివెళ వెంకటశాస్త్రి వంటివాళి కాక మరికొందరు 
జ్యోతిషవేత్తలు కూడా అనాడు కళింగసీమకు వచ్చి రాజులను ఆశ్రయించినట్లు 
కనబడుతుంది. వాళ్లలో చరిగొండ హెన్నయ్య ఒకడు. ఈయన మహబూబునగరు 
జిల్లాలోని చరిగొండనివాసి. చిత్రభారతం వ్రాసిన చరిగొండ ధర్మన్న వంశంలోనివాడు. 


1002 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈయన జ్యోోతిషరత్నాకరం అనే గ్రంథాన్ని వ్రాసి రంగరాజు సింహాద్రికి అంకితం 
ఇచ్చాడు.*9 అయితే ఇదే గ్రంథాన్ని విజయనగరం దగ్గిర ఉన్న రామతీర్ణాలులోని దేవునికి 
అర్చిస్తూ ఒక. కృత్యాది కచబడుతుంది. 2 

శ్రీరామ తీర్థపతికి గృ-పారస వారాశికఖిల వందిత్తునకు సీ 

తారామున కాశ్రిీతక-ల్పారామునకున్‌ యశస్సుధాంభోనిథికిన్‌. 


హెన్నయ్య (గ్రంథంలో కనబడే ఈ పద్యమే యథాతథంగా రేగులవలస విజయరామరాజు 
అనువాదం చేసిన పారాశరీయహోరలో కూడా కనబడుతుంది. ఒకే పద్యం రెండు 
గ్రంథాలలో ఎందుకుందో భావిపరిశోధనవల్ల తేలాలి. హోన్నయ్య విజయనగరం 
వచ్చాడో లేక ఎవరైనా లేఖకులు ఆ పుస్తకం ప్రతిలో ఈపద్యం ఎక్కించారో తెలియదు. 


హొన్నయ్య గ్రంథం ఆదిలో సంవత్సరఫలాలు ఉన్నాయి. ప్రభవలో వానలు 
పొడగట్టుతాయి, ధేనువులు అధికంగా పితుకుతాయి. మన్మథలో మధ్యవృష్టి క్షయలో 
అతిభయం, దుర్భిక్షం అని ఇలాంటి ఫలితాలను ఇది చెప్తుంది. అయిదోశ్వాసంలో 
వాస్తుజాతక ప్రకరణాలు కూడా ఉన్నాయి. వ్రాస్తున్నది జ్యోతిష గ్రంథమైనా ఇది 
కావ్యమని గ్రంథకర్త చెప్పుకొన్నాడు. 'సుధారసంబునుబోలి యొప్పుచున్న జ్యోతిషరత్నా 
కరంబను కావ్యంబు” అని చాటుకొన్నాడు (౧.908). అయితీ ఇందులోని సుధారసం 
గురించి ఎవరూ యోగ్యతాపత్రం ఇవ్వరేమో. చరిగొండ పొన్నయ్య ఏవైనా కథాకావ్యాలు 
వ్రాశాడో లేదో తెలియదు. ఈ కవికాలం క్రీ.శ. 1700 అని గోలుకొండ కవులు సంచికలో 
ఉంది (పుట 406). 


ఈ యుగంలో యింకెందరు కవులకు కళింగసీమతో, విజయనగర సంస్థానంతో 
సంబంధం ఉందో ఇంకా పరిశోధించాలి. బొబ్బిలియుద్ధం పెదవిజయరామరాజుకు 
ఎవరో కవి “విజయరామ యశోభూషణం' అనే సంస్కృత కావ్యం కృతి ఇచ్చాడు. 
శృంగవరపుకోట సంస్థానాధీశ్వరులు ముఖీ కాశీపతి రాజుగారి ఉద్యోగులలో ఒకడైన 
కృష్ణయ్యకు అండలూరి శరభయ్య “యుక్తి చింతామణి' అనే పద్యకావ్యాం అంకితం 
ఇచ్చాడని తెలుస్తోంది. పరిశోధిస్తే ఇంకా చాలామంది కవులు శేలుతారు. అయితే 
కళింగసీమలోని నుపసిదుల పేరు లెకించేటహుడు గోగులపాటి కూర్శునాథం 
తొలినాల్లు దయిడరు వు ee | 

గోగులపాటి కూర్మనాథం: విజయనగర సంస్థానాథిపతులకు ఇష్టదైవం 
రామతీర్థంలో వెలసిన సీతారాముడు. ఈ క్షేత్రంలోని దైవానికీ పూసపాటిరాజులూ, వారి 
ఆగ్రితులు కొందరు తమ కావ్యాలు అంకితం ఇచ్చారు. రామతీర్థంలో తిరుమల పెద్దింటి 
సంపత్కుమారాచార్యులవారనే వైష్టవగురువు ఆ కాలంలో ఉండేవాడు. ఈ అయ్యవార్లం 
గారు రాజగురువులు. సార్వభొమ సీతారామరాజుగారి కాలంనుండి మూడు తరాల 
రాజుల కీయన మంత్రోపదేశం చేశారు. మడిమాన్యాలు పొందారు. వెంకటాచార్యులుగారు 


20. ౫. 12540 
21. R 166(2) ఆ గ్రంథంలో 604వ పద్యం. 


కళింగ కవులు 1063 


“రాజగురువేకాక సామాన్య సంసారులకు, కవులకూ కూడా గురువే. గోగులపాటి 
కూర్మనాథం అనే మధురకవి ఈయన దగ్గిర మంత్రోపదేశమే పాందాడో, సాహిత్యమే 
నేర్చుకొన్నాడోగాని తన గ్రంథాలలో ఈ గురువుగారి పీరు చెప్పుకొన్నాడు. 
గోగులపాటివారు విజయనగరానికి చేరువలో ఉన్న దేవులపల్లిలో ఉండేవారు. 
గోగులపాటి బుచ్చన్నగారికి ముగ్గురు కొడుకులు. వాళ్లలో కూర్మనాథం మాత్రం 
విజయనగర సంస్థానంలోనే ఉండిపోయాడుగాని వెంకన్న కామన్న అనే సోదరులు 
ఇద్దరూ కాశీరామేశ్వర మజిలీలు చేశారు. చాలా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు సందర్శించుతూ 
సంచారం చేసీవాళ్లు. 


తోడబుట్టినవాళ్లు అలా తీర్థయాత్రలు చేసి దేశమంతా తిరుగుతూ ' ఉంటే 
కూర్మనాథం స్వగ్రామానికి దగ్గరలో ఉండే పుణ్యక్షేత్రాలలో సంకీర్ణనాచార్యుడుగా 
ఉండేవాడు. క్రీ.శ. 1700-1717 దాకా పాలించి, విజయనగరం కోట కట్టించిన మొదటి 
ఆనందరాజుగారి కాలంలోనే కూర్మనాథం ఉద్యోగంలో చేరాడని ప్రతీతి. సంస్కృత 
కావ్యాలూ, ఆంధ్రప్రబంధాలూ చదువుకొన్నా కూర్మనాథానికి మధురకవిత అంటే ఇష్టం. 
నిత్యం దేవాలయంలో ఉండేవాడు కనుక ఉత్సవాలలో పాడే పాటలు, వేసి నాటకాలు 
అంటే అతనికి అదరం కలిగింది కాబోలు. చిన్నప్పుడే మృత్యుంజయవిలాసం అనే రచన 
ఒకటి చేశాడు. 


అది ప్రబంధం, యక్షగానం, నాటకం అన్నీ కలిపిన కొత్తఫక్కీ రచన. అందులో 
పద్యాలు, పాటలు, దరువులు, ద్విపదలు, చూర్దికలు, శోకాలు- దండకాలు, ఒకటేమిటి? 
అన్నీ ఉన్నాయి. దీనికి కూర్మనాథం 'శృంగార నాటకగేయప్రబంధం' అని కొత్త పేరు 
పెట్టాడు. 'నాకుదోచిన్న యటునవ్య కావ్యంబు' ప్రచురించానని, ప్రచుర పాండిత్య 
సంభావితులకు, గురుతర సత్కావ్యకోవిదులకు మనవి చేసుకొన్నాడు. చిన్నప్పుడు 
చెప్పుకొన్న కాళిదాసు సంస్కృత కావ్యాన్నీ, పెరిగాక చదువుకొన్న నన్నెచోడుని 
ఆంధ్రప్రబంధాన్నీ పదేపదే తలచుకొని కుమారసంభవగాథను “మృత్యుంజయవిలాసం' 
అనే నవ్యకావ్యరూపంలో కూర్మనాథం మొదలుపెట్టాడు. తెలుగు యక్షగానాలలో యిది 
ఒక కొత్తతరహాది. ఈ శృంగారనాటక గేయప్రబంధం ఆంధ్రదేశమంతటా ప్రచారం 
పొందింది. దీనిని ప్రదర్శించేవారో లేదోగాని గాయకులు పాడేవారట.22 ఇది కిందటి 
దశాబ్దంలోనే గుజిలీ' పుస్తకంగా ఆచ్చుపడింది.23 

మృత్యుంజయవిలాసం ముందే అచ్చుపడినా గోగులపాటి కూర్మనాథం 
శృంగారంలో దాటగల అంచులు అందులో కనబడవు. ఆతడు వ్రాసిన సుందరీమణి 
శతకంలో అతడు విచ్చలవిడిగా విహరించాడు. సుందరి అతడు ఉంచుకొన్న వేళ్ళ 
కాబోలు. ప్రతిరాత్రీ కొంతసేపు ఆమె ఇంట్లో ఉండి స్వగృహానికి వెళ్లేవాడు కాబోలు. ఒక 
వానవచ్చిన రాత్రిని ఇలా వర్ణించాడు. 


22. శతకకమవుల చరిత్ర - పుట 341. 
23. క్రీ.శ. 180లో చింతాసుందరరామయ్య (బందరు) గారి కాపీరైటుతో అచ్చుపడింది. 


1004 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


బోటిరొ వానచేవెడలి పోవగలేకొక నా డటుండి యే 

ర్పాటుగ నిద్రవోవ నెఅపయ్యెద దీపముడ్రెంచివచ్చి స 

య్యాటలుమాటలు౯ బెనగులాటలు సీతృతులేమిలేక న౯ 

గూటమినేలుటల్‌ దలచుకొందువొ లేదొకొ సుందరీమణ. (సుందరి. 77) 


పెనగులాటలు లేని కూటమి ఈ ఒక్కపద్యంలోనే ఉందిగాని మిగతా వాటిలో మదన 
కదనాలు ఎక్కువే. ఈ శతకంలో విప్రలంభశ్ళంగారం ఉంది. ఏదో కారణంవల్ల సుందరిని 
ఎడబాసి వెళ్తాడు. ఆ వియోగంలో ఇది వ్రాశాడు. ఆమెను కలలోనూ, బొమ్మగానూ, 
ఊహలోనూ చూడలేకపోతున్నానని ఇలా చెప్పాడు: 


నిను కలనైన చూచుటకు నిద్దురకంటికిరాదు చిత్రరం 

జనఫలకంబునం గనగ సాంద్రతరాత్రువులడ్డమౌను ఖా 

వనయొనరింతునన్న జెలువా మదిచంచలమాౌ నికేమి సే 

తు నిముసమొక్క యేడగుచుదోచె దలంపగ సుందరీమణీ. (సుం. 19) 


అన్నలను, తమ్ములను వదలి సుందరి కోసం వెళ్తాడు. ఆమె కోపగించి పొమ్మంది. 
అతడు ఇలా చెప్పాడు. 


ఆలికులవేణి నీకొరకు అన్నలదమ్ముల బాసివస్తి నీ 

కులుకుమిటారి గబ్బిచనుగుబ్బలకొత్తుచు కౌగలించవే 

కలికిరొ నీకు గుండె బలు కట్టడిదైవము రాయి చేసె నే 

చెలియరొ నీకు నాయుసురు చెందకమానునె సుందరీమణీ. (సుంద. 99) 


అతని ఉసురు ఆమెకు తగిలిందో లేదోగాని అతని ఊసు అందరికీ తెలిసింది. 
కూర్మనాథం మంచి కవిత్వం చెపాడని పెదవిజయరామరాజు చెవిని పడింది. కవిని 
పిలిపించి సత్కరించినట్లుంది. రాజుగారి పేరూ, రామతీర్ళోలులోని దేవుని పేరూ కలిసి 
వచ్చేటట్టు “విజయరామా రామతీర్ణాశ్రయా' అనే మకుటంతో ఒక శతకం చెప్పాడు. 
ఇందులోని మూడు పద్యాలే ఇప్పటికీ దొరుకుతున్నాయి.?్‌ 

ఘనకోపం బతిలోఖికే, పరుషవాక్య ప్రోద్ధతుల్‌ పందకే 

ధనకార్స ణము పాపశీలునకి, కాంతాబద్ధమోహంబు జా 

రునకి, నిర్మలసాధువంచనవిధుల్‌ మూర్జాశీకే, యిమ్మహి౯ 

మనుజస్వామికి ధర్మమా? శ్రీ విజయరామా! రామతీర్ణాశ్రయా. 
ఈ శతకంలో అనుప్రాస విధిగా ' ఉంటుందని ఊహించవచ్చు. రెండో పద్యం చూడండి. 

సములడ్జెనది బారు, మీభజనచే జూగైనదే నోరు, గ్రీ 
“౭ ష్మములో బారినదేరు, సజ్జననివాసంబున్న దే యూరు, రో 

గము బాగైనదివేరు, మీపదపరాగం బున్న దే నీరు, ధ 

రము చేగన్నది పేరు, శ్రీవిజయరామా రామతీరాశ్రయా। 
24. ఈ భావం అచ్చంగా ఇలాగే సముఖం వెంకటకృష్ణప్పనాయకుని అహల్యాసం క్రందనంలో ఉంది. 


(3-11). బహుశా ఇద్దరికీ ఒక సంస్కృతకవే మూలం కాబోలు. 
25. రామతీర్థచరిత్ర - గంటి సూర్యనారాయఆశాస్త్రిగారు, (సింహాచలం) పుట 45. 


కళింగ కవులు 1005 


మూడో పద్యంలో కూడా ఇదే సంవిధానం. 
స్వామిన్లన్నదిపూట,. పుణ్యానదిక్రేవంనున్నదేబాట, మా 
థామంబున్నదె పేట, ధర్మసభ సత్యంబన్న డేమాట, యే 
సీయ న్వస్తు సమృద్ధిచే భటులచే జెలై వ్చినడే కోట, పె 
న్య్మామిళ్లున్న దె తోట, శ్రీవిజయరామా! రామతీర్యాశ్రయా. 


ఈ శతకం పూర్తిగా దొరక్కపోవడం దురదృష్టం. సమగ్రంగా లభిస్తే కొన్ని చారిత్రక 
విషయాలు తెలిసీవేమో, విజయరామరాజు భార్య పీరు చంద్రయ్యమ్మగారు. బహుశ ఈమె 
పేరనే చంద్రమ్మపేట అనే గ్రామం ఉంది. దానినే చంద్రనగరం అని పిలిచేవారు కాబోలు. 
ఆ ఊళోని దేవునిపై కూర్మనాథం ఒక అష్టకం ద్రాశాడు. 'చంద్రనగరపురీశ్వరా 
చెలియనిను పిలిచిందిరా' అనే మకుటం దానిలో ఉంటుంది. చెలియ అనే చోట యతికి 
సరిపోయేకాంత, రమణి మొదలైన పర్యాయపదాలు ఉంటాయి. ఈ అష్టకం విడిగా 
ఇప్పుడు కనబడదు. కూర్మనాథం వ్రాసిన లక్ష్మీనారాయణ సంవాదం అనే సేవా 
ప్రబంధంలో ఉంది. 


ఇది మూడాశ్వాసాల కావ్యం. మొదటి ఆశ్వాసంలో లక్ష్మీనారాయణ సంవాదం 
ఉంది. స్వామివారు వేటకువెళ్లి తిరిగివచ్చాక లక్ష్మి తలుపు తీయదు. ఏవో చెడు తిరుగుళ్లు 
తిరిగి వచ్చావని నిందిస్తుంది. ,కాదు, రాచకార్యంమీద వెళ్లాను అని ఆయన సాక్షులని 
చూపిస్తానంటాడు. ఆమె నమ్మము. ఈ సంవాదం అచ్చంగా భట్లపెనుమర్తి కోదండ 
రామయ్య వ్రాసిన వల్లభాభ్యుదయంలోని సంవాదాన్ని పోలి ఉంటుంది.?* ఆనాటి వైష్ణవ 
దేవాలయాలలో ఈ తలుపు దగ్గిర సంవాదాలు పరిపాటి. 


లక్ష్మీనారాయణ సంవాదంలోని రెండో ఆశ్వాసంలో తిరుమంగయాళ్య్వారు కథ 
ఉంది. స్వామివారు వేటనెపాన ఈ ఆళ్యారును చూడడానికి వెడుతూ ఉంటారు. 
'నువ్వ్యూరా' అని లక్ష్మీదేవిని తీసుకువెళ్లారు. తిరుమంగయాళ్వారంటే 'దారిదోపిడీలు చేసి 
వైష్ణవులకు విందులుపెట్టిన భక్తుడు.2” ఈ కావ్యంలోని రెండో ఆశ్వాసాన్ని చోరసంవాదం 
అంటారు. మూడో ఆశ్వాసానికీ, మొదటి రెండింటికీ సంబంధం లేదు. చివరిదానిలో 
ఆలయ సేవలు ఉన్నాయి. నైవేద్యాలు, శోభనం, లాలి, ఏకాంతసేవ మొదలైనవి ఉన్నాయి: 
కొన్ని హాయిగా ఉన్నాయి. 

ఆలయానికే జీవితం అంకితం చేసిన కవి గుడికి ఏ విపత్తు వచ్చినా భరించలేడు. 
కూర్మనాథుని కాలంలో__ మరాఠీలు, పిండారీలు, రోహిలాలు మొదలైనవాళ్లు 
గామాలమీద పడి దోచుకునేవారు. ఏ సంవత్సరమో సరిగ్గా చెప్పలేంగాని . ఒకసారి 
తురకలు పెచ్చురేగారు. ప్రజలను హింసించి దేవాలయాలు నాశనం చేయడం 
ప్రారంభించారు. అప్పుడు కూర్మనాథం సింహాచల దేవాలయంలో ఉద్యోగి. ఆ పురాతన 
నిర్మాణానికి ముప్పు వస్తుందని అతడు ఆవేదనతో తల్లడిల్లిపోయాడు. అతని కళ్లముందే 


26. నాయకరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
27. నాయకరాజుల యుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 


1006 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి. 


ఇతర గామలలో ఎన్నో దారుణాలు జరిగాయి. తురక దాడికి బెదిరి ఇల్లూ వాకిళ్లు వదిలి: 
సంసారాలు పారిపోయాయి. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక అడవులు పట్టారు. 
నడవలేనివాళ్లూ పరిగెత్తక తప్పలేదు. సైమీద దుప్పటి బరువనుకొనేవాళ్లు మూటలు 
మోయవలసి వచ్చింది. పంచభక్ష్య పరమాన్నాలు తినేవాళ్లు బలుసాకు తినవలసి 
వచ్చింది. గడపదాటని ఇల్లాళ్లు అలంగం తిరగవలసి వచ్చింద్‌. పఠానీలఫౌజు గామాలు 
చుట్టబెట్టారు. సోమయాజుల పెద్ద జారీలను గుడిగుండీలు చేసుకొన్నారు. యజ్ఞవాటికలో 
ధూమపానం చేశారు. యాగపాత్రలను లుడకీ చిప్పలు చేసుకొన్నారు. ఇవన్నీ ఇతర 
గ్రామాలలో. చూసి సింహాచలంలో కూడా ఇవి జరుగుతాయేమో అని కూర్మనాథం 
అలమటించిపోయాడు. దేవుణ్ణి ప్రార్థించాడు. మొత్తుకొన్నాడు. ఎత్తిపాడిచాడు. తిట్టాడు. 
రోషం కలిగించాడు. : 


ఇందుగల డందులేడను సందియంబు - జందవల దను వేదవాగ్సృందమెల్ల 
నెందువెదికిన గానరావేమి ఇపుడు - వైరిహరరంహసింహాద్రి నారసింహ. (52) 


అని 'గాలించాడు. దేవునికి కూడా తురక మతంపై అభిమానం పుట్టిందా అని కవికి 
అనుమానం వేసింది. 'బీవినాంచారిని బిలిపింపు వేగమే తుద కభ్యసింపుమా తురకభాష' 
అని ఎద్దేవా చేశాడు. ఇంకా ఇలా తిట్టాడు. సో = 


పాశ్చాత్యులనమాజుపై బుద్ధిపుట్టెనో, మొనులజపముపై మనసురోసి? 
యవనులకందూరి యందిచ్చ చెందెనో, విప్రయజ్ఞములపై విసువుబుట్టి? 
ఖానజాతిసలాముపై నింపుబుట్టెనో, దేవతా ప్రణతిపై భావ మెడలి 

తురకల యీదునందు ముదంబుగల్లెనో, భక్షనిత్యోత్సవ పరతమాని 

వాండ్రు దుర్మార్గులయ్యయో వ్రతము చెడ్డ 

సుఖము దక్కదు, వడి ఢిల్లి చొరగ దోలు 

పారసీకాధీపుల పటాపంచలుగను 

వైరి హరరంహ సింహాద్రి నారసింహ. ' ee (నెం.8) 


కవి తన వ్రతం చెడగొట్టుకొని దేవుణ్ణి తిడుతున్నాడు. అయితే. తన .స్తాంతానికి కాదు. 
ప్రజల క్షేమం కోసమే ఈ దూషణ. ఆ సంగతి ఇలా చెప్పాడు: 
మా మొఖాసాకు గ్రామంబు లిమ్మనలేదు, కొంపలుగాల్పింప కూడదంటి 
కరిహయాదుల మేము గాంక్షింపగాలేదు, గోవధమాన్పింప బోవుమంటి 
మాకు మిమ్ములను సామ్రాజ్యమిమ్మనలేదు. క్షితిలోనబజల రక్షింపుమంటి 
స్వామి మాకొరకేమి కామింపగాలేదు"క్షితిలోన ప్రజల రక్షింపుమంటి 
వెలగి నీపదసేవలు జేయుమాకు 
చేరె కోరికలిటికి వెన్నగలుగ 
నహహ నేటికి నేతికి నంగలార్చ 
వైరహరరంహ సింహాద్రి నారసింహ. (నెం. 54) 


కళింగ కవులు 1007 


అంగలార్చడం అంతా ప్రజలకోసమే. అందుకే దేవుణ్ణి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. 'చాటకపో 
జుమీ చాలబోవకయున్న నాటివ్రేపల్లెలో రోటిమాట' అని బెదిరించాడు. 'పాలీయవచ్చిన 
భామినిప్రాణంబు అపహరించి చెలంగినట్లు గాదు, వరబలంబిది నీ ప్రజ్ఞ పనికిరాదు' అని 
తూలనాడాడు. 


జౌరనిజమాడనిష్ణురం బేనటండ్రు 

కాకరోషంబు గలిగిన గరినయవన 

సీన నిర్జించి యయాంధ్ర సృష్టినిల్బు 

వైరిహరరంహ సింహాద్రి నారసింహ. (నెం.24) 

ఆంధ్ర సృష్టిని నిలుపుకోవాలనే ఆశయం, అది నాశనమశవుతుందేమో అనే 
ఆరాటం; అవకూడదనే సంకల్పం తొలిసారిగా తెలుగు కవితలో ఇక్కడ 
సాక్షాత్కరిస్తుంది. 

సాటి ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పడు సంఘవైతన్యంకల ఏ కవికంఠం ఎలుగెత్తక 
మానదు? అన్యాయం జరుగుతూ ఉంటే ఆపడానికి దేవుజణ్ణయినా అది లక్ష పెట్టదు. 


కారుచిచ్చు లా దహించే కన్నీళ్లతో శోగులపాటి కూర్మనాథం సింహాద్రి నారసింహ 
శతకం చెప్పాడు. ఒకపక్కనుంచి తురక సేనలు త్వరత్వరగా వస్తూంటే వడివడిగా పద్యాలు = 
అతడు చెప్పాడు. ॥ 

68 పద్యాలు చెప్పగానే ఆ పద్యాల వేడికో, ప్రజల వుసురుకో సింహాచలం 
కొండమీద ఉన్న తెనెపట్లు ఒక్కసారి అంటుకున్నాయి. వెల్లువలాగ తుమ్మెదలు చెలరేగి 
తురకసీనలను విశాఖపట్నంలోని శ్మశానం మెట్టదాకా తరీమాయి. నాటినుండి ఆ మెటకు 
తుమ్మెదలమెట్ట అని పేరు వచ్చింది. 

గోగులపాటి కూర్మనాథానికీ పేరుతిచ్చిన శతకం కూడా ఇదే. ఇటువంటి శతకాలు 
తెలుగు సాహిత్యంలో మరికొన్ని లేకపోలేదు. అయితే ఆంధ్రసృష్టిని నిలుపమని సందేశం 
ఇచ్చిన కవులలో ఇతడు ప్రముఖుడు. 

తెలుగు సాహిత్యంలో ఇతని ఈ సృష్టి నిలుస్తుంది. 


ఇద్దరు ఆలంకారికులు 


పూటకో ప్రబంధం. రోజుకో కావ్యం, గంటకో కావ్యం చెప్పగలమని మన కవులలో 
కొందరు చాటుకొంటారు. అభ్యాసమైతే ఇదేమంత కష్టమైన పనికాదు. దీని కాట్టే ప్రతిభ 
అక్కరలేదు. రసవత్తరంగా కృతి చెప్పడంలోనే కవి ప్రతిభ కనబడుతుంది. రసమంటే 
ఏమిటి? దేనివల్ల కావ్యంలో రసం ఉద్భవిస్తుంది? అనే ప్రశ్నలకు లాక్షణికులు జవాబు 
చెప్పారు. భరతముని 'రసం నాట్టస్వరూప' మన్నాడు. భామహుడు, దండి, ఉద్భటుడు 
“అలంకారాలలో రసం ఉం'దన్నారు. “కావ్యానికి ఆత్మ'ధ్వనే అని అఆనందవర్థనుడు 
అన్నాడు. ధ్వనిలోనే రసం ఉందన్నాడు. వక్రోక్తిలోనే రసం ఉందని కుంతలుడన్నాడు. 
'కొచిత్యం వల్లనే రసోత్పత్తి జరుగుతుందని క్షేమేంద్రుడన్నాడు. వీళ్ళందరూ సంస్కృత 
ఆలంకారికులు. వీళ్ల మతాలనే కలగాపులగం చేసి మన తెలుగు లాక్షణికులు వ్రాశారు. 

అలంకార శాస్త్రంపైన బహు గ్రంథాలను పరిశోధన చేసిన బులుసు వెంకట 
రమణయ్యగారు తెలుగులోని అలంకార గ్రంథాలన్నిటిని పరిశీలించి ఆరు పాయింట్లు 
వ్రాశారు.! 


1, _ తెలుగువాళ్లు సంస్కృతంలోని అలంకార గ్రంథాలను తర్జుమా చేసేటప్పుడు 
తెలుగుకు సంబంధించని కావ్యుభేదాలు, దోషాలు మొదలైన వాటిని యథాతథంగా 
తెనిగించేవారు. 


2. మూలగ్రంథాల పిర్లుగాని, వాటిని వ్రాసినవాళ్ళ పిర్లుగాని స్మరించడం లేనేలేదు. 

3. సంస్కృతంలోనుండి అరువు తెచ్చుకొని తెలుగులో లక్షణ గ్రంథాలు 
వ్రాస్తున్నప్పుడే ఒకే గ్రంథాన్నిగాని, దానితో విరోధించని గ్రంథాలలో నుంచిగాని 
విషయాలు తీసుకోవటం మనవాళ్ళకి అలవాటు కేదు. విఫఖిన్న కారకాలూ, 
పరస్పర విషయవిరోధాలూ ఉన్న గ్రంథాలలో నుంచి పొందిక లేని సంగతులు 
తీసుకొని వ్రాయడం సర్వసాధారణంగా కనబడుతోంది. 

4. అక్కరలేని సంస్కృత లక్షణాలను తెలుగు గ్రంథాలలో వివరించే లాక్షణికులు 
తెలుగు భాషకు కావలసిన లక్షణాలను వివరించడం మానివేశారు. 

5. మూలంలో కఠినమైన విషయాలుంటే అనువదించక దాటేస్తారు. 

6. _ వివరణలు కూడా మన ప్రాచీనులు పద్యాలలోనే వెలగబెట్టేవారు. 

బులుసువారు చెప్పిన ఆ ఆరు పాయింట్లూ అక్షరాలా నిజం. తెలుగులో లక్షణ గ్రంథాలను 

బాస్తున్నప్పుడు మన పూర్వులందరూ ఛందస్సు, వ్యాకరణం, అలంకారం అని విడివిడిగా 

కేటాయించి పుస్తకాలు వ్రాయలేదు. క్రీశ 1407 నాటి విన్నకోట పెద్దన్న, వ్రాసిన 

కావాాలంకారచూడామణిీ మన భాషలో ఇప్పటికి ప్రాచీనతరమైన అలంకార గ్రంథం. 

దీనిలో తొమ్మిది ఉల్లాసాలు ఉన్నాయి. 7, 8 ఉల్లాసాలలో ఛందోవిషయాలు, కడపటి 

దాంట్లో వ్యాకరణం ఉన్నాయి. అయితీ కొంతమంది ప్రత్యీకంగా నాయికా నాయక 

పరిశోధన - ఏప్రిల్‌, 1954. . 


ఇద్దరు ఆలంకారికులు 1009 


లక్షణాలు, స్థాయీభావాలు, విభావాలు మొదలైనవి చెప్తూ రసవివరణ చేసీ “ఫక్తు 
అలంకార త్రథాలను వాయకపోలేదు. వాళ్లలో అనంతుడు ప్రథముడు, ఈయన 
ఛందో గ్రంథాన్నీ, అలంకార శాస్తాన్నీ నెపదేటుగా వ్రాశాడు.*ే ఛందోదర్చణం, 
రసాభరణం అని రెండు గ్రంథాలు విడివిడిగా ఉన్నాయి. ఇందులో రసాభరణం 
చాలామటుకు విశ్వనాథుని ప్రతాపరుద్రీయాన్ని అనుకరిస్తుంది. 
సంస్కృతంలోని ప్రతాపరుద్రీయం తెలుగులో చాలా గ్రంథాలకు భిక్ష పెట్టింది. 
నాయికానాయక లక్షణాలను శృంగారరస వివరణకు కావలసిన ఇతర భోగట్టాలను చెప్పే 
ప్రత్యేక గ్రంథాలు సంస్కృతంలో లేకపోలేదు. క్రీ.శ. 1320 నాటికి భానుదత్తుడు 
రసమంజరి అనే గ్రంథం వ్రాశాడు. అందులో ఇవన్నీ ఉన్నాయి. ఈయన విదేహ 
దేశంవాడు; మిథిలానగర నివాసి. భానుదత్తుడే కాక మన కృష్ణదేవరాయలవారు కూడా 
సంస్కృతంలో ఒక రసమంజరి వ్రాసినట్లు కనబడుతుంది. ఆముక్తమాల్యదలో వారి 
పుస్తకాల లిస్తుని తెలుగు వల్లభుడు బేరీజు వేశాడు. 'రసమంజరీ మధురకావ్య రచన 
మెప్పించికొంటి గీర్వాణభాష (1-.13) అని దేవుడే రాయలవారితో చెప్పాడు. ఈ 
రసమంజరీ అలంకార (గంథమో కాదో తెలియదు. 
భానుదత్తుని రసమంజరిని తెలుగులోకి చాలామంది అనువాదం చేశారు. వాళ్లలో 
మొదటివాడు గణపవరపు వెంకటకవి. ఈ తెనిగింపు ఇంపుగా ఉందో లేదో చెప్పడానికి 
ఆ పుస్తకం దక్కలేదు. అలాగే నెల్లూరి వీరరాఘవయ్య అనువాదం కూడా నష్టమైంది. 
ఇవాళ లభించే ఆంధ్రీకృతరసమంజరులలో ప్రాచీనమైనది కోదండపతి వ్రాసినదే. ఇది 
క్రీ.శ. 1875లోనే అచ్చుపడింది. 
గుడిపాటి కోదండపతి: అచ్చుప్రతిలో ప్రకాశకులు ఇతజ్జీ సురతాణి కోదండపతి 
అని పేర్కొన్నారు. దానికి కారణం గద్యలో ఇతడు తన పేరుముందు ఆ మాట 
వాడుకొన్నాడు. శృంగారరసమంజరి చివర గద్య ఇలా ఉంది: “ఇది శ్రీమత్మో దండ 
రామ వరప్రసాదలబ్ధ చతుర్విధ కవితాధురీణ భరద్వాజగోత్ర పవిత్ర వేంగళశమంత్రిపౌ త్ర 
రంగయామాత్యపుత్ర సత్కవి జనమిత్ర కుకవీలతాలవిత్ర గుడిపాటి పయః పారావార 
రాకాసుధాకర సురతాణి కోదండపతి ప్రణీతం.'” ఈ గద్యలోని 'సురతాణి' అనే మాటకు 
అర్థం చెప్పుకోడానికి చివరనున్న సీసపద్యం తోడ్పడుతుంది. దానిలో 'గుడిపాటివంశ 
సంభవుడు వీరుదుగా నవఖండ సురాతాని పేరంది మహితుడౌ... కోదండపతిఘనుడు' 
అని కనబడుతుంది. ఇతనికి నవఖండ సురతాణి అని వీరుడు ఎవరు ఇచ్చారో తెలియదు. 
ఇతని కిదొక్కటే కాదు; మరో బిరుదు కూడా ఉంది. ఎత్తుగీతి చూడండి. 
సరసకవితాచమత్కార సార్వభౌము-డవని శ్రీరంగధామ దయాగ్రయుండు 
నెలమి రసమంజరిని రచించెనందు-సరవిరాగ తృతీయ గుచ్చంబు తనరు. 
2. గజపతుల తొలి రాయల యుగాలు, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 
3. కృష్ణదేవరాయలవారు భానుదత్తుని సత్కరించినట్టు ఈయుజ్జి వెంకట వీరరాఘవచార్యులవారు 
వ్రాశారు (విక్రమసింహపురిమండల సర్వస్వం, తృతీయఖండం, పుట 12). అయితే మల్లాది 
సూర్యనారాయణశాస్త్రిగారి - లెక్క ప్రకారం చూస్తే భానుదత్తుడు రాయలవారికి రెండువందేల 
సంవత్సరాల ప్రాచీనుడు. (సంస్కృతవాజ్బయచరిత్ర, ద్వితీయ భాగం, పుట 256). 


1010 సమగ్రాంధ్ర సాహీత్యం - రెండవ సంపుటి 


ఈ పద్యంవల్ల నవఖండ సురతాణికి సరసకవితా చమత్కార సార్వభౌముడనే ప్రసిద్ధి 
ఉన్నట్టుంది. ఇది స్వాతిశయమే కావచ్చు. గుడిపాటి కోవండపతి గురించి ఇంతకంటే వేరె 
భోగట్టాలు తెలియవు. ఇతడు ఏ వూరువాడో, ఏనాటివాడో చెప్పలేం. కందుకూరి 
వీరేశలింగంగారు ఇతని గురించి వ్రాస్తూ “ఇన్నూరు సంవత్సరముల క్రిందట నుండి 
యుండునేమో' అని అనుమానించారు.* అంటే క్రీ.శ. 1700 ప్రాంతాలలో నన్నమాట, 
భావిపరిశోధనవల్ల తప్ప తెలుగులో దొరికే ఈ మొడటి రసమంజరి కర్ణ ఎప్పటివాడో 
నికరంగా చెప్పలేం, 


మంజరి అంటీ పూచిన కొమ్మ. పూలగుత్తి అని అర్థాలు ఉన్నాయి. ఈ మాటను 
సార్థకం చేయడం కోసం కోదండపతి తన గ్రంథభాగాలను గుచ్చాల కింద పేర్కొన్నాడు. 
ఒక్కొక్క గుచ్చంలో ఎన్ని పువ్వులున్నాయో ఆ పువ్వులకు ఎన్ని దళాలున్నాయో, ఎన్ని 
కేసరాలున్నాయో చెప్పాడు. లక్షణం వ్రాస్తున్నప్పుడు వచనాలు చెప్పినచోట వాటిని 
కేసరాలని పేర్కొన్నాడు. వాటి వివరాలు చూడండి. 

ప్రథమగుచ్చం - ౩ పువ్వులు 50 పద్యదళాలు 23 వచనకిసరాలు 

ద్వితీయగుచ్చం - 11 పువ్వులు 59 పద్యదళాలు 14 వచనకేసరాలు 

తృతీయగుచ్చం - 5 పువ్వులు 24 పద్యదళాలు 14 వచనకేసరాలు 


మొత్తంమీద ఈ శృంగారరసమంజరిలో 133 పద్యాలు, 51 వచనాలు ఉన్నాయన్నమాట. 
రసాలలోకెల్లా శృంగారరసం గొప్పదైతే, శృంగార విజేదాలలో సంభోగ శృంగారాన్ని 
వర్ణించడం కత్తిమీద సాములాంటిది. జుగుప్స కలిగించకుండా దీనిని చెప్పగలగలడంలో 
కవిప్రజ్ఞ వుంటుంది. గుడిపాటి కోదండపతి ఇచ్చిన ఉదాహరణ చూడండి: 


గగనము సంచలించె ధర కంపము చెందెను జూరె మేఘముల్‌ 

మిగుల కులాద్రుం బొదలె మీరగనాడెను రాపగోల్మికిన్‌ 

నెగడి కపోతముల్‌ పలికె నీటుగనల్లలనాడె జంద్రుడా 

సాగసి వరుం బెనంగు నెడ జుక్కలురాలెను దిక్కు లెల్లెడన్‌. (రస. ౩-4-11) 


ఆ సాగసులాడి ఎవరోగాని ఆమె వరునితో పెనగేటప్పుడు ఆకాశం కదిలి భూమి 
అదిరిందంటే అబ్బురంగా ధ్వనిస్తుంది. అయితే ఈ పద్యంలోని శ్లేషలో సాగనుంది. 
ఆడదాన్ని నడుము ఆకాశమని, జఘనం భూమి అని, కురులు మేఘాలని చెప్పడం 
కవిసమయం. ఈ దృష్టితో సాంతం చూసినప్పుడు ఆ సాగసులాడి రూపం కనబడుతుంది. 
ఇలాగే మిగతా పద్యాలకు కూడా (ధథారాలు చెప్పుకొంటే సరసంగా ఉంటుంది. 


కోదండపతి రచించిన ఈ రసమంజరిని మళ్లీ ఎవరైనా అచ్చువేయడం అవసరం. 
ఇతని తరువాత చాలామంది దీనిని అనువదించారు. వాళ్లగురించి ముందు సంపుటాలలో 
చెప్పుకొందాం. 
4. ఆంధ్రకవులచరిత్ర, ౩వ భాగం, పుట 191. 


6. కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో గుడిపాటి కోదండపతి రసమంజరికి ఒక అముద్రిత ప్రతి ఉంది. 
గ్రంథసంఖ్య 105. పరిషత్ప త్రిక భాండాగారం, 2వ భాగం, పుట 73. 


ఇద్దరు ఆలంకారికులు 1011 


అలంకార శాస్త్రంలో ప్రత్యేకంగా అర్జాలంకారాల గురించి వివరించే గంథాలు 
సంస్కృతంలో చాలా ఉన్నాయి. అసలు అర్జాలంకారాలే 124 ఉన్నాయి. నిజానికి 
ఆదిలో మూడేమూడు అర్భాలంకారాలు ఉండేవి. భరతుడు నాట్యశాస్త్రంలో ఉపమ, 
డీపక, రూపకాలను మూడింటినే చెప్పాడు. కాలక్రమేణా ఇవి పెరుగుతూ వచ్చాయి. 
వెంకటపతిరాయలకాలంలో నున్న అప్పయదీక్షితులవారు “కువలయానందము' అనే 
గ్రంథంలో నూరు ఆర్జాలంకారాలను వివరించి చర్చించారు. ఈ గ్రంథాన్ని ఒక తెలుగుకవి 
అనువదించాడు. అతని గురించి చెప్పుకొందాం. 


కటికసేని రామయ్య: వెంకటగిరి ప్రాంతాలలోని పద్మనాయకులలో కటికనేని 
వారొకరు. ఈ వంశంలో సూరయ్యగారి రామయ్య సాహితీపరుడు. “ఆతివిచిత్ర 
గుణాలంకార బంధురాతి ప్రబంధనిర్మాణ చాతురీధురీణుడి నని అతడు చెప్పుకొన్నాడు. 
ఈయన శ్రీ ప్రతివాది భయంకర వేదాంతాచార్యులవారి శిష్యుడు. పానుగంటి వెంకయ్య, 
కాళీ వెంకటనరసయ్య అనే వాళ్లు రామయ్యకు మిత్రులు. రంగాచార్యులవారనే సంస్కృత 
పండితుడు రామయ్యకు చేదోడువాదోడుగా ఉండేవాడు. వీళ్లంతా ఏ ప్రాంతాలవాళ్ళో 
చెప్పవచ్చునుగాని ఎప్పటివాళో తెలియదు. కటికనేని రామయ్య 'నూరు నూట 
యేబదియేండ్ల క్రిందటినుండి యుండవచ్చును అని కందుకూరి వీరేశలింగంగారు 
క్రీశ. 1890లో వ్రాశారు.* అంటే క్రీ.శ. 1740 ప్రాంతాలని చెప్పుకోవాలి. 


కటికనేని రామయ్య లీలావిలాసం అనే గ్రంథం వ్రాశాడు. ఇది నష్టమైంది. ఈ 
ప్రబంధాన్ని వ్రాశాక అప్పయదీక్షితులవారి కువలయానందన్ని రంగాచార్యులవారి 
సహాయంతో 'కువలయానంద ప్రకాశిక' అనే పేరిట మూడు ఘట్లాలుగా అనువదించాడు. 
ఈ పుస్తకాన్ని వెంకటగిరిరాజావారు క్రీశ 1893లోనే ప్రకటించారు. ఇది 
యథామూలమైన తెలుగుసీత అనీ, కొన్నిచోట్ల మాత్రమే మూలంలో లేని ఉదాహరణ 
లిచ్చాడనీ పరిశోధకుల అభిప్రాయం.” అమూలకమైన ఉదాహరణలలో కొన్ని 
రామయ్య _ కృష్ణలీలావిలాసంలోనించి ఇచ్చాడు. ఉఊత్రేక్షాలంకారం, రూపకాది 
అలంకారాలతో సంకీర్ణమైన కొన్ని చోట్ల కనబడుతుంది. రూపకసంకీర్ణానికి 
'మత్ర ణీతంబైన శ్రీకృష్ణవిలాసంబునందలి యుదాహరణంబు' అని ఇలా చెప్పాడు: 


సమయవరుండు పక్చిమదిశాసతి కంఠరతలంబునందు గుం 
కుమకలితాంశుసూత్రమున గూరిచి కట్టిన తాళి సంజయు౯్‌ 

ప్రమద మొనర్పబోవ గుచపాళిని దా నరమాటుజెందెనా 

నమరగ గాననయ్యె నపరాద్రిమరుంగున భానుడర్ధమై (కువలయా. 1-98) 


ఈ సూర్యాస్తమయ వర్ణన ఒకటేకాక మరో పద్యం కూడా తన శ్రీకృష్ణవిలాసంలోంచి 
కటికనేని రామయ్య ఉదాహరించాడు. రూపకసందేహాలంకార సంకీర్ణమైన అద్బుతో ప్రైక్షా 
లంకారానికి ఉదాహరణగా ఈ పద్యం చూపాడు. 


6. ఆంధ్రేకవుల చరిత్ర, ౩వ భాగం, పుట బా. 
7. ఆంధ్రాలంకారచరిత్ర - బులుసు వేంకటరమణయ్యగారు. పరిశోధన డిసెంబరు జనవరి, 1865 పుట 76. 


1012 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


ఆరామామణివేణి రాహువు లలాటార్థిందునిం బట్టు దీ 

క్షారంభంబున రాదలంచి యసమత్వాశంకచే బుత్రులక 

బారూడింబనుప౯ శ్రవఃకుహర నిర్మాతాత్ముడై దృజ్మనో 

భూరాజద్విశిఖార్తి నిల్చినన నొప్పు! దీర్రసుభూలతల్‌.  (కువలయా. 1-99) 

ఇలాంటి కొన్ని ఉదాహరణలు తప్పించి మిగతాదంతా కువలాయనందానికి 
తు.చ.తప్పుని అనువాదమే. ఈ పుస్తకంపై బులుసువారు సమగ్రమైన పరిశోధన చేసి 
విమర్శించారు. “మూలమందలి వాక్యముల కారీతిగానే తత్సమీకరించిన యనుకరణ 
మగుటచేతను నిందలి విషయము కొంత దుర్రాహ్యముగనే యున్నది'* అని బులుసువారి 
తీర్చు. 

ఈ పుస్తకానికే కాదు తెలుగులోని అలంకార గ్రంథాలకు మొత్తంమీద ఇది 


ముగ్గురు శేషధర్మ కవులు 


మన ధర్మశాస్తాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఎవరెవరు ఏఏ ధర్మాలు 
పాటించాలో, వాటివల్ల పొందే ఫలితాలు ఏమిటో బోధించే గ్రంథాలు కూడా 
సంస్కృతంలోనే ఉన్నాయి. వివిధ దానాలూ, అవి చేస్తే వచ్చే పుణ్యాలూ బేరీజువేసి 
కథల్లాగ మన పూర్వూలు చెప్పారు. ఇవన్నీ ఇతిహాస పురాణాలలో ఉన్నాయి. భారతం 
కొన్ని ధర్మాలను ప్రబోధించింది. దాని శేషమైన హరివంశం ఇంకొన్ని చెప్పింది. 
హరివంశంలో ఆశ్చర్యపర్వం అని ఒకటి ఉంది. దానినిండా ధర్మకథలే ఉన్నాయి. వీటిని 
శీషధర్మాలని పిలుస్తారు. ఈ గ్రంథాన్ని ఇంతకుముందు తామరపల్లి తిమ్మయ్య 
తెనిగించాడు.! ఆ తరువాత వెణుతురుపల్లి విశ్చ్వనాథం కూడా రచించాడు. 
కడపటిరాజులయుగంలో ఇంకో ముగ్గురు ఈ గ్రంథాన్నే వ్రాశారు. వాళ్ళలో తురిమళ్ళ 
రామన్నగురించి ముందు తెలుసుకుందాం. 


తురిమళ్ల రామరన్న : కూనపులి చిన్నమనాయకుడనే ఒక మోతుబరి పూర్వం ఒక 
గామం పాలించేవాడు, ఆయనదగ్గిర కార్యనిర్వాహక కర్తగా తురిమళ్ళ రామన్న అనే 
విద్వాంసుడు ఉండేవాడు. వనాల తాలూకాలో ఉన్న తురిమళ్ల ఇతని స్వగ్రామం 
కావచ్చు. ఈయన తెలివితేటలో ఆదిశేషుని ఓడించినంత గొప్పవాడినని చెప్పుకొన్నాడు. 
శేషధర్మాలు తెనిగించడంలో మొదటివాడినని ఇలా చెప్పుకొన్నాడు. 


భారతముఖ్యసంహితలు భాగవతాది పురాణముల్‌వచ 
శ్రీరహిమీరగా తెనుగుజేసిన పూర్వకపీశ్చరుల్‌ దయో 


8. పరిశోధన, డిసెంబరు - జనవరి. 1555 పుట 76. 
1. _ ఆరవీటిరాజులయుగం, సమగ అంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 
2. మలిరాయలయుగం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఇదే సంపుటి. 


ముగ్గురు శేషధర్మ కవులు 1013 


దారకటాక్ష వీక్ష నను ధన్యుని గానొనరింపజూచియో 
దారు రచింపరైరి వసుధాస్థలి తెన్లున శేషధర్మముల్‌. 


ఈ పద్యంలోని ప్రకటన ప్రకారం శేషధర్మాలను తొలిసారిగా ఆంధ్రీకరించిన 
ధన్యత ఇతనికే చెందాలిగాని ఆకీర్ణిలో కొంత అతని స్నేహితుడు కూడా పంచుకోక 
తప్పదు. అతని పేరు భద్రిరాజు తిమ్మన. ఈయన రామన్నకు రచనలో తోడ్చడ్డాడు. 
ఈ సంగతి రామన్న ఇలా చెప్పాడు : 


చిత్తమునన్‌ దలంచి నుతిచేసెద మత్కృృతికిన్‌ సహాయ ము 

ద్యత్తరమై క్రి జేసిన మహామహు సత్కవులెంచ విష్ణుధ 

ర్మోత్తర ముఖ్యసత్కృతుల మూన చమత్కృతి మీరజేయన 

త్యుత్తము భద్రరాజకులధుర్యుని దమ్మన సూరివర్యునిన్‌. (౫. 620) 


ఈ పద్యంవల్ల భద్రిరాజు తిమ్మన ఇతని మిత్రుడే కాక విష్ణుధర్మోత్తరం మొదలైన 
కృతుల చమత్క్యృతికి కారణభూతుడని తెలుస్తూంది. ఈయన తనకు సహాయం చేసినట్టు 
రామన్న కృతజ్ఞతతో చెప్పుకోవడంవల్ల విష్ణుధర్మోత్తరం పేరు కూడా తెలియవచ్చింది. 
తురిమెళ్ళ రామన్న ఈ మిత్రుణ్ణ్లే కాక ప్రాచీన కవులని కూడా నుతించాడు. తిక్కనగారి 
దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ పూర్వకవులను న్మరిస్తున్నారు. కాని తురిమళ్ల రామన్న 
విలక్షణంగా స్తుతించాడు. ఈయన లక్ష్యలక్షణ కవులను విడివిడిగా ప్రార్థించాడు. 
లాక్షణికులను ఇలా స్తుతించాడు. 


శ్రీ వెలయంగ నేషునులు చేసిరి లక్షణకావ్యముల్‌ కవి 

స్తోమములెంచనట్టి గుణరుజ్ఞ్వ లలక్షణ చక్రవర్తులన్‌ 

వేమరు నాత్మలో దలతు వెల్లకితాతమనీషి ఖైరవున్‌ 

భీము ననంతు జిత్రకవి పెద్దసుధీంద్రు జగత్పసిద్దులన్‌. (2.620) 


ఈ పద్యంలో పేర్కొన్న లాక్షణీకులందరూ క్రీ.శ. 15608 పూర్వూలే. వాళ్లని నుతించిన 
తురిమెళ్ళ రామన్న కనీసం మరో వందసంవత్సరాల తువాతి వాడనుకుంటే ఇతనికాలం 
1660 అవుతుంది. బహుశ మరొకరకం అర్వాచీనుడు కావచ్చు. ఇతడు వ్రాసిన 
శేషధర్మాలు సమగ్రమే. ఇది ఎనిమిదాశ్వాసాల కావ్యం. దాన్ని అతడు మహా 
ప్రబంధమన్నాాడు. ఇది అముద్రితం. దీని ప్రతి ఒకటి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. 
(R.620) 

వనపర్తి సంస్థానంలో కూడా తురిమళ్ళ రామన్న వ్రాసిన శేషధర్మాల ప్రతి ఒకటే 
ఉండేది. దానిని హైదరాబాదు ఆంధ్రసారస్వత పరిషత్తువారికిచ్చారు. ఆ ప్రతినిబట్టి 
మిత్రులు డాక్టరు బిరుదురాజు రామరాజుగారు ఒక వ్యాసం వాశారు.3 అందులో 
తురిమెళ్ళ రామన్న కడప జిల్లా పులివెందుల తాలూకాలోని వేముల గ్రామం వాడని 


“ఆయన వ్రాశారు. కూనపులి వంశంలోని వ్యక్తులా గ్రామంలో ఉండేవారని, తురిమెళ్ళ 


3. మరుగుపడీ మాణిక్యాలు, పుటలు 25-30. 


1014 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రామన్న పేర్కొన్న కుమాళ్ళ కాల్వ, వేల్పుల, మామిడిపల్లె మొదలైనవన్నీ కడప 
జిల్లాలోనే ఉన్నాయి. కూనపులి వారిది కడప జిల్లా అయినా రామన్నగారి పూర్వీకులు 
తెనాలినుండి వెళ్లి వుండవచ్చు. 


కొడిచెర్త శ్రీనివాసుడు: తురిమెళ్ళ రామన్న తరువాత ఈ. యుగంలో శేషధర్మాలను 
రచించినవాడు కొడిచెర్ల శ్రీనివాసులు. తాను నవరసానుబంధంగా ప్రబంధాన్ని 
నిబంధించగల చాతుర్య ధురీక్షణుణ్జని ఇతడు చెప్పుకొన్నాడు. మన కవులందరూ గద్యలో 
ఇలా ప్రకటించుకొంటారు. అయితే కొడిచెర్ల శ్రీనివాసులు తనకు కులక్రమానుగతంగా 
వచ్చే కొన్ని బిరుదులను కూడా చెప్పుకొన్నాడు. కొడిచెర్లవారు ఏ రాజులవద్ద 
ఉద్యోగులోగాని ఐవరగండ బిరుద ప్రచండ మంత్ర మార్తాండ అనే ప్రశస్టి పొందారు. 


సమస్త సద్గుణవాసుడైన కొడిచెర్ల శ్రీనివాసుడు ఎప్పటివాడో తెలియదు. ఇతడు 
ఆరాశ్వాసాల పద్యకావ్యంగా శేషధర్మాలు రచించాడు. ఇతని కవిత్వం ప్రొఢంగా రసికజన 
హృదయంగమంగా ఉంటుందని వీరేశలింగంగారు అభిప్రాయపడ్డారు. మానవుడు 
కామక్రోధాలవల్ల అంచెలంచెలుగా ఎలా చెడిపోతాడో కొడిచెర్ల శ్రీనివాసుడు ఇలా 
చెప్పాడు: 

నెలకొని సంగమంబున జనించును గామము కామవృద్ధి చే 

దలకొను క్రోధ మట్టి బెడిదంబగు కోధమునం దనర్చు మో 

హలతిక మోహవృత్తినుదయంబగు విస్కృతి విస్మృతిన్‌ జనున్‌ 

దలపగ బుద్ధి బుద్ది చేనిన౯ మరితాజెడు మానవుండీలన్‌. 


ఇలాంటి సాఫీ కవిత్స్వమున్న కావ్యానికి కొడిచెర్ల శ్రీనివాసుడు 'శేషధర్మ 
రత్నాకరం' అని పేరు పెట్టాడు: 

కానాల నరసింహం: శ్రీనివాసుని తరువాత చెప్పుకోవలసినవాడు కానాల 
నరసింహం. ఇతడు అవే శేషధర్మాలను ఎనిమిది ఆశ్వాసాల గంథంగా రచించాడు. ఇతడు 
తరిగొండ [గగామంలో ఉండేవాడు. ఆ ఊళో ఎప్పటివాడో యిదమిత్సంగా 'తెలియడుగాని 
క్రీ.శ. 1750 ప్రాంతాలవాడని వీరేశలింగంగారు భావించారు.్‌ 


శేషధర్మాలవంటి నీతి ప్రబోధక కావ్యాలు వ్రాస్తున్నా మన కవులు తమ కల్పనలు, 
అనుసరణలు మానరు. 'నానాసూన వితాన వాననల' అనే చక్కని పద్యం చాలా 
ప్రసిద్ధమైంది (వసు 2-47). ఈ ముక్కుపద్యం, అనంతర కవులను ముక్కుపట్టుకొని 
అనుసరణారణ్యంలోనికి నడిపించింది. కానాల నరసింహం ఇలాగ ఇనుమడీంచి నాసికా 
వర్ణనం చేశాడు. 


పొలుపగుకాంచనంబు దిలపుష్పము నచ్చాలి నాసికోపమం 
ఆ తి 
బలవరవచ్చి దానిసమమొటకు జాలకయూర్థ విద్భుష్టి గౌ 


4. ఆంధ్రకవుల చరిత్ర - మూడవభాగం, పుటలు 69-70 
5. అఆంధ్రకవుల చరిత్ర - మూడవభాగం, పుట 284. 


కొందరు మహాత్వాల రచయితలు 1015. 


మ్యల దలక్రిందుగా దవముమానుగ జేసి ఫలించువేళ మే 
నులు విడిచెక నలంగ డె ఘనుండయినన్‌ బలవర్సిరో ధియై 


భట్టుమూర్తి పద్యంతో తులతూగే పద్యం వ్రాయడానికి ఎందరెందరో 
తలకిందులుగా తపస్సు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆ గుంపులో గోవిందా అనేవాళ్లే ఈ 
ముగ్గురు శేషధర్యాల కవులు! 


కొందరు మహత్వాల రచయితలు 


మన దేశంలో పుణ్యక్షేత్రాలకూ, పురాణపురుషులకూ కొదవలేదు. గురజాడ 
అప్పారావుగారు చెప్పినట్టు ఈ దేశంలో పాండవులు ఉండని గుహలూ, సీతమ్మవారు 
స్నానమాడని గుంటలూ అంటూ లేవు. ప్రతి ఊళోనూ ఒక దేవాలయం ఉంది. 
ప్రతిదేవుడూ సత్యమున్న దైవమే. అతని మహిమలు భక్తులకు చిరస్మరణీయాలు. స్టానిక 
గాథలకన్నా సుప్రసిద్ధ క్షేత్రమహిమలు దేశం మొత్తంమీద అందరూ చెప్పుకొంటారు. 
కొన్ని మహాత్మ్యాలు జనులు అనుశ్రుతంగా చెప్పుకొనేవి. కొన్ని గ్రంథస్తమై చాలామంది 
మరచిపోయినవి. కొన్ని కొత్తగా కల్పించి ఏ స్కాందపురాణానికో అంటగట్టినపి. 
ఈ యుగంలో కవులు చాలామంది మాహాత్మ్యాలను వ్రాసి వాటిని ప్రబంధాలన్నారు. 
ఈ తరహా [గంథాలను ప్రసిద్ధ కవులు వ్రాసినా అవి మూలబడ్డాయి. ఇక మిగతావాళ్ళ 
రచనల సంగతి చెప్పనే అక్కరలేదు. దారిలో ఒయాసిస్సులలాగ ఈ గ్రంథాలలో అక్కడో 
చక్కని పద్యం. ఇక్కడో రసభరితమైన ఘట్టం ఉంటే కొండంత తృప్తి కలుగుతుంది. 


ఈ యుగంలోని కొందరు సుప్రసిద్దులూ, తదితరులూ రచించిన మహత్వాల 
అకారాదిక్రమం చూడండి. 


1. కార్తీకమాహాత్మ్యం కుందుర్తి వెంకటాచలం 

2. కాశీమహిమార్థదర్చణం కళులె నంజరాజు 

3. గజారణ్యమాహాత్మ్యం (పద్యాలు) కవిధాటి బలభద్రయ్య 

4. గజారణ్యమాహాత్మరం (వచనం) కర్ణపీరు తెలియదు 

5. గౌతమీమాహాత్మ్యం అల్లమరాజు బాపయ్య 

6. జగన్నాథమాహాత్మ రం (ముక్షిచింతామణి) యతిరాజ వెంకటాచార్యులు 
7. జగన్నాథమాహాత్మ్యం రామయ్యగారి సూరయ్య 
8. జాహ్నవీమాహాత్మ రం ఏనుగు చినలక్ష్మణకవి 

9. నింబజామాహాత్మ రిం - .బడగలపాటి నరసయ్య 
10. మాఘమాహాత్మ్యం విజయరంగ చొక్కనాథుడు 
11. రామేశ్శరమాహాత్మ రం ఏనుగు చినలక్ష్మణకవి 


12. వృద్భాచలమాహాత్మ్యం రేవూరి అనంతయ్య 


1016 సమగ్రాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


13. శ్రీ ముష్టమాహాత్మ్యం రేవూరి చినఅనంతయ్య 
14. శ్రీరంగమూహాత్మ్యం చేకూరి సిద్ధయ్య 

15. శ్రీరంగమూహాత్మ్యం విజయరంగ చొక్కనాథుడు 
16. సర్పపురీమాహాత్మ్యం కూచిమంచి తిమ్మకవి 

17. సాగరసంగమాహాత్మ్యం కూచిమంచి తిమ్మకవి 

18. సింహాచలమాహాత్మ్య్యం కూచిమంచి తిమ్మకవి 

19. 'సేతుమాహాత్మ్యం ఖాస్కర వెంకటాచలం 
20. హాలాస్యమాహాత్మ్యం కళులె నంజరాజు 

21. హాలాస్యమాహాత్మ్యం శ్రీపతి రామభద్రయ్య 


ఈ మహత్వాల రచయితలలో కొందరి గురించి ప్రత్యీక వ్యాసాలలో వివరించడం 
జరిగింది. కుందుర్తి, రేవూరి కవుల గురించి విడిగా చెప్పుకొన్నాం. ఏనుగువారు, 
కూచిమంచివారు ప్రసిద్ధులు. విజయనగరం చొక్కనాథుడు వచనభోజుడు. మధురనాయక 
రాజు కళులె నంజరాజు తత్తుల్యుడే; మైసూరువాడు ఈ ప్రముఖులను మినహాయిస్తే 
ఎనమండుగురు మాహాత్మ్య రచయితలు మిగులుతున్నారు. వాళ్ళగురించి తెలిసినన్ని 
విషయాలు చెప్పు కొందాం, 


కవిధాటి బలభద్రయ్య : దక్షిణాదిన వున్న పుణ్యక్షేత్రాలలో జంబుకేశ్చరం ఒకటి. 
దీనిని గజారణ్యం అంటారు. ఈ క్షేత్రం గురించిన వివరాలన్నీ పద్మపురాణంలో 
ఉన్నాయి. వాటిని గజారణ్య సంహిత అనే పేరిట కవిధాటి బలభద్రయ్య అనువదించాడు. 
ఇతనికాలంగాని ఇతర వివరాలుగాని తెలియవు. పోనీ ఇతని కృతి అయినా సమ(గమా 
అంటే అంతా లభించలేదు: దాని అముద్రిత ప్రతి ప్రాచ్యలిఖిత [గ్రంథాలయంలో ఉంది 
(14-1-17). జంబుకేశ్వర మహిమను పద్యకావ్యంగా బలభద్రయ్య వ్రాస్తే ఎవరో పేరు 
తెలియని కర్ణ దానినే వచనరూపంగా అనువదించాడు. ఈ పుస్తకం కూడా అసమగ్రం. 
దాని ప్రతి కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు వారి కార్యాలయంలో ఉంది (గ్రంథ సంఖ్య 
167). 

అల్లమరాజు బొపయ్య। తంజావూరులో తెలుగు నాయక రాజుల యుగం 
అంతరించాక పండిత కుటుంబాలు దక్షిణాదినుండి ఎగువకు వలస వచ్చాయి. వాళ్ల 
దావిళ్లుగా జిల్లాలలో ప్రసిద్ధులయ్యారు. అల్లమరాజుగారు ఆరామద్రావిళ్లు. పిఠాపురం 
ప్రాంతాలలో క్రీ.శ. 1735 నాటికి స్థిరపడ్డారు. అల్లమరాజు బాపయ్య గౌతమీమాహాత్మ్యం 
అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇదేమంత మంచి కవిత్వం కాదని పరికోధకుల అభిప్రాయం. 

యతిరాజ వెంకటాచార్యులు: ఆదినుంచి కులాల పట్టింపు వేని దేవాలయం పూరీ 
జగన్నాథమే. అందుకే “సర్వం శ్రీజగన్నాథం' అన్న సామెత పుట్టింది. జగన్నాధుని 
ప్రసాదాన్ని ఎంత హీనుడిచ్చినా పుచ్చుకోవాలి. పరిగ్రహించని బాహ్మణునికి ఏగతి 
పడుతుందో దేవుడిలా చెప్పాడట: 
1. ఆంధ్రకవులచరిత్ర, వంగూరు సుబ్బారావుగారు : పుట 584 


కొందరు మయహత్వాల రచయితలు 1017 


హీనుడు ముట్టినా డనుచు నెంచి మదీయ మహా ప్రసాదమున్‌ 

దానుపభుక్టియోగ్యమని తత్పరబుద్ధి పరిగహింపకీ 

మానిన సద్విజుండు వృతమంగళుడై భవరోగబారియ్హై 

న్యూనత చెంది పంచముని యోగమునందు వసించు నెప్పుడున్‌. (0.347) 
ఈ పద్యం జగన్నాథ మహాత్మ్యాన్ని చెప్పే ముక్తిచింతామణి అనే ప్రబంధంలోని మూడో 
ఆశ్వాసంలోనిది. ఈ కావ్యాన్ని యతిరాజు వెంకటాచార్యుడనే కవి వ్రాశాడు. ఆయన 
రాజమహేంద్రవరంవాడు. హయగ్రీవ భక్తుడు. కందాడ వరదాచార్యులవారి శిష్యుడు. 
గాన తిమ్మరాజు అనే పద్మనాయకుడు ఒకప్పుడు రాజమండ్రికి అధికారిగా ఉండేవాడు. 
ఆయన ప్రిరీపిస్తే ఈ కావ్యాన్ని వ్రాసి జగన్నాథునికే వెంకటాచార్యులు అంకితం ఇచ్చాడు. 
ఇది నాలుగాశ్వాసాల కావ్యం. ఈ కవి క్రీశ 1700 ప్రాంతాలలో ఉండీ ఉంటాడని 
వీరేశలింగంగారి అంచనా.* ఇది అముద్రితం. 

రామయ్యగారి సూరన్న: యతిరాజ వెంకటాచార్యుల జగన్నాథ మాహాత్మ్యం 
అముద్రితం. అయితే రామయ్యగారి సూరయ్య వ్రాసినది అసమగ్రం. ఇది ఎన్ని ఆశ్వాసాల 
గ్రంథమో తెలియదు. కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారి కార్యాలయంలో రెండో 
ఆశ్వాసంలో కొంతదాకా ఉన్న గ్రంథం ఉంది (950). ఈ కావ్యాన్ని సూరయ్య భద్రాచల 
రామునికి అంకితం ఇచ్చాడు. కవి గురించి మరే వివరాలు దొరకవు. కవిత్వం ధారాళంగా, 
చక్కగా ఉందని పరికోధకులు అధిప్రాయపడుతున్నారు. 

బడగలనాటి నరసయ్య: ఏక్షేత్ర మాహాత్మ్యానికైనా. గోత్రచరిత్రకైనా మన 
పురాణాలే పరమ ప్రమాణాలు. బ్రహ్మాండ పురాణంలో మౌధ్గలగోత్రం ఏర్పడిన విధం 
ఉందట. అందులో దేవమల్లుని కథ, దేవీ మాహాత్మ్యం, మల్లుల శాఖ లేర్చడిన పద్ధతి 
మొదలైన వివరాలన్నీ ఉన్నాయి. వీటిని నింబజామాహాత్మ రిం అనే పేరిట బడగలనాటి 
నరసయ్య అనే కవి వ్రాశాడు. ఇతడు చంద్రగరి ప్రాంతాలవాడని అనుమానించవచ్చు. తన 
తండ్రీ విధ్దూల కన్నడ నరసమంతధ్రి అని చెప్పుకొన్నాడు. విధూలమంటే చంద్రగిరి 
కావచ్చును. 

బడగలనాటి నరసయ్య ఈ నింబజామాహాత్య్యాన్ని తొక్కడం మన్నరుజెట్టి 
ప్రేరణవల్ల వ్రాశాడు. “జనుల తొక్కడములు సడలించు కతన, “ఘనులు వాళ్ళ నాన్నను 
తొక్కడం వెంకటజెట్టి అన్నారట. అది ఇంటిపిరైంది. కృతి ప్రీరేపకులు మల్లులు కనుక 
దేవమల్లుని కథను చెప్పే నింబజామాహాత్మ్యం ద్విపదగా నరసయ్యచేత చెప్పించాడు. ఈ , 
గ్రంథానికి ఏకవీరా మాహాత్మ్యం అనే నామాంతరం కూడా కవేపెట్టాడు. ఈ ద్విపద 
కావ్యం అముద్రితం. తంజావూరులో ఒక ప్రతి వుంది (తం.డి.303). ఈ కవి ప్రేరేపకుడు 
క్రీశ 1740 ప్రాంతాలవాడని, దక్షిణాన మహారాష్ట్ర నాయకుల సీమలోని వాడని 
పరికోధకుల భావనే 


2. ఆంధ్రకవులచరిత్ర, 3వ భాగం, పుట 199 
3. ఆంధ్రసాహిత్యపరిషత్ప తిక, సంపుటి 4,పుట 395. 
4. దక్షిణదేశీయాంధ్ర వాజ్యయం - పుట 292. 


1020 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


తిరుపతి వెంకటాచలం: జౌరంగజేబు సైన్యాలు దక్షిణాన పూనమల్లిదాకా వచ్చాయి. 
ఆ దండయాత్రలో దిగువ తిరుపతిని కూడా కొల్లగొట్టారు. అప్పుడు ఎవరో కవి 
'శతుసంహార వెంకటాచలవిహారి అనే మకుటంతో శతకం వ్రాశాడు. ఇతని పేరు 
తెలియదు. అయినా తిరుపతివాడు, వెంకటాచల శతకం వ్రాశాడు కాబట్టి తిరుపతి 
వెంకటాచలం అనే నామకరణం చేశాను. అసలు పేరు తెలిసేదాకా ఇదే వాడుకుందాం. 
గోగులపాటి కూర్మనాథం వ్రాసిన సింహాద్రినరసింహ శతకానికీ, దీనికీ చాలా పోలికలు 
ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు గ్రంథచౌర్యం చేశారని వంగూరి సుబ్బరావుగారు 
ఆరోపిస్తున్నారు. “సమాన పద్యములు భావములు వాక్యములు కూడా గనబడుచున్నవి' 
అని అభియోగం దాఖలు చేశారు.? 


ఈ కవి పుదుక్కోట సంస్థానానికి చెందినవాడు కావచ్చు. ఆ సంస్థానాధిపతులకు 
“తొండమాన్‌' అనే బిరుదు ఉంది. ఈ శతకంలో తొండమాను భూపాలుణ్ణి ఇలా 
పేర్కొన్నాడు: 

మామిడక్రింది సోమరిపోతు శ్రీభాష్య- కారులకేల సంగరము గొడువ 

అలిమేలుమంగ సొమ్ముల పెట్టియలుకాచు- కొనియుండుటేచాలు హనుమనికిని 

ఠీవిని బంకమంటి విరుల్‌ సమర్పించి- తెరు గాటుకరిగెను గురువనంబి 
చెంచమిఠలారితో బంచబాణ కీడ- లోలుడయ్యెను కప్పడాలనృహరి 
నీకుముదికోపమంతయు లేకపోయె 

బోయెగాకేమి తొండమాన్ఫూమిపాలు 

డున్ననింతకు దురకల మన్నిగొనడె 

శతుసంహార వెంకటాచలవిహార, (9౨.1710 పద్యసంఖ్య 49) 


తొండమానులు పాలించే పుదుక్కోట సంస్థానం ఈ యుగంలోనే పుట్టింది కాని 
కుంపిణి యుగంలోనే విరివిగా సాహిత్యపోషణ జరిగింది. కడపటి రాజుల యుగంలో 
ఒక్క నుదురుపాటి సీతారామయ్య ఆ సంస్థానంలో కనబడుతున్నాడు. అయికీ ఈయన 
కుంపిణీ యుగంలో కూడా ఉన్నాడు. పుదుక్కోట గురించి వచ్చే యుగంలో 
ముచ్చటించుకుందాం. ప్రస్తుతానికి వెంకటాచల శతకం వ్రాసిన కవి తొండమానులను 
పేర్కొన్నాడని గుర్తించడం తప్ప ఇంకేమీ చేయలేం. 


బహుశా ఈ కవే 'గుండువారి వెంకటాచలశతకం' కూడా చెప్పాడు కాబోలు. 
గుండు శోభనాద్రి అనే వైశ్యుని పోషణలో కవి ఉన్నాడు. 'గుండువారి గృహంబున 
నిండువేడ్క వెలయుచుండెడు వేంకటాచల విహార అనే మకుటంతో ఒక శతకం చెప్పాడు 
(0.171). పోషకుని పీరు చెప్పినా తన పేరు చెప్పుకోలేదు. ఇతని గురువుమాత్రం 
చంద్రాభట్ల వెంకటాచార్యుడని తెలుస్తోంది. భావిపరిశోధనవల్ల మిగతా వివరాలు 
దొరకవచ్చు. 


2. శతతకకవుల చరిత, పుట 360 


పదిమంది శతకకవులు 1021 


నిమ్మల లక్ష్మన్న: ఇతడు కూడా ఆర్కాటు సుబావాడే. కంబంలో ఉండేవాడు. 
తురక సేనల దుర్మార్గాలు చూసి ఏకామలింగానికి మొరపెట్టుకొన్నాడు. ఎత్తుగీతిలోని 
మూడు పాదాలు మకుటమే. మామూలుగా ఇటువంటి పరివేదన శతకాలు పరాకుతో 
మొదట మొదలు అవుతాయి గాని ఇది ఇలాగ కాక సర్వసాధారణంగానే మొదలు 
అవుతుంది. పైగా ఇందులో మొదట ఆదిమ కవులస్తుతి కూడా ఉంది. ఇతర శతకాల 
పోలికలు ఉన్నాయి చూడండి. 


మొగలాయి దెబ్బకే ముగిసె నీపను లెల్ల దగ బార్థ దెబ్బకు తాళి తెట్టు 

జడియక త్రిపురుల సంహరించిన నీవు పగ్గి తురకల జూచి పారితెట్లు 

నేడు విప్రుల బాధ నిర్ణయించిన నీవు గరిమితో భక్తుల గాచితెట్లు 

భువేనంబు నశియింప బోవలే నైతివి కొంచక జగము సృష్టించి తెట్లు 

పుడమి నానాట నీసత్య ముడిగె నేమొ 

విషమ శరభంగ శరభాంగ వృషతురంగ 

యోగిహృత్సంగ బాలచంద్రోత్తమాంగ 

మంటి కార్థాంగ కంచి యేకామ లింగ. (D.1431) 


ఈ శతకం చెప్పాక కంచి ఏకాద్రు లింగడిపై లక్ష్మన్న మరో శతకం కూడా చెప్పాడు 
కాబోలు. దాని ఎత్తుగీతి చివరి రెండుపాదాలు మాత్రమే మకుటం. 'మదన మదభంగ 
మహితక్షేమాసతాంగ శరధృతకురంగ కంచి కంచి యేకాములింగ' అని ప్రతిపద్యంలోనూ 
సంబో ధించాడు. 

సోమేశ్వరాచార్యులు: కంచిలోని ఏకామ్రలింగడి పేరు చాలామంది భక్తులు 
పెట్టుకొన్నారు. పాల్కురికి సోమనాథుని రచనలను చదువుకొన్న ఒక భక్తుడు “ఏకా 
గురు చిత్తనలిన భృంగ సోమనాథ లింగ' అనే మకుటంతో ఒక శతకం వ్రాశాడు. దీనికే 
అన్యవాద కోలాహలం అనే పేరు ఉంది. అచ్చుపడింది. అయితే యేకాయమ లింగనాథుడు 
దీని గ్రంథకర్త అని వావిళ్ళవారు పొరపడ్డారు. మరికొన్ని ప్రతులలో శివయోగీంద్రుడు 
రచించినట్టు కనబడుతున్నదట. వ్రాతప్రతులలో సోమేశ్వర విరచితమని ఉంది. 
'శినభక్తులకు శరణు శరణు" అనడంతోనే శతకం నిండిపోయిందని చరిత్రకారులు సైతం 
విసుక్కున్నారు.* 

చెన్నాప్రగడ నాగరాజు: పద్యానికో శివభక్తుని చరిత్రను కీర్షిస్తూ నూరు పద్యాలు 
వ్రాసినవాళ్లు కూడా ఈ యుగంలో ఉన్నారు. 'గణసౌజన్యాఖ్యాన శతకం' అనే పేరుతో 
చెన్నాప్రగడ నాగరాజు ఒక కృతి వ్రాశాడు. దీనికి గణస్తవం అనే పొట్టిపేరు కూడా ఉంది. 
శతకాలకు ఉండే మకుటనియమం ఇందులో కనబడదు. ఇది అచ్చుపడలేదు. 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో మూడు ప్రతులు ఉన్నాయి. [.]538-1540) 


తుమ్మలపల్లి శివరామయ్య: వీర్చైవ మతాన్ని ప్రబోధించే ఇంకొక శతకం కూడా ఈ 
యుగంలో ఉంది. దాని పేరు సోమేశ్చరశతకం. నారాయణ పట్టణంలో ఉండే 


3. వావిళ్ళ ప్రచురణ, 1944 పుట 4 
4. శతక కమల చరిత్ర, పుట 425. 


1.022 సమగాంధ్ర సాహిత్యం - రండవ సంపుటి 


- తుమ్ములపల్లి శివరామయ్య దీనిని రచించాడు. ఇతడు క్రీశ. 1707లో దీనిని పూర్తి చేశాడు. 
_ బహు వేదాగమశాస్త్రసారమైన వ్యాఖ్యానాన్ని శతకకర్తే ప్రతిపద్యానికి వ్రాశాడు. ఈ శతకం 
అముద్రితం. దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో ఉంది. (గ.794) 

బృహత్తటాకం నాగశాస్త్రిః ఒక్కొక్క మతానికో దేవుడు ప్రముఖుడైనట్టి ఒక్కొక్క 
ప్రాంతంలో ఒకొక్క దేవతకు ఎక్కువగా ఆరాధనలు జరుగుతాయి. బెంగాలీవాళ్లు 
కాళిని మహారాష్రులు వినాయకుణ్ణి పూజించినట్టు తమిళులకు _కుమారస్వామి 
జాతీయదైవం. దక్షిణాదిన ఉన్న తెలుగువాళ్లు కూడా సు బ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. 
తిరుచినాపల్లి దగ్గర పెరియకుళం అనే ఊరుంది. దానినే బృహత్తటాకం అని 
సంస్కృతీకరించారు. ఆ వూరికి యజమానులైన నాగశాస్తుర్లు బాలసుబ్రహ్మణ్యుని మీద 
ఒక శతకం చెప్పాడు. ఇతడు కూడా “కొట్టి గోడించి మేచ్చుల గుట్ట గూల్చి మట్టు చేయక 
యుండిన మహీమ యేల' అని దేవుణ్ణి పురికొల్పాడు. అయితే శతకంలో కవి ఎక్కువగా 
తన వ్యక్తిగత దుర్దశనే చెప్పుకొన్నాడు. నిందిస్తూ పొగిడాడు. దేవుణ్ణి ఇలా హెచ్చరించాడు. 


నీతల్లి చట్రాతికూతురై దయలేక, మగని దేహంబును సగము చేసె 

నీతండి ఏపాటి నీతిజ్ఞుడందును, పట్టణంబులు గాల్చి ప్రబలినాడు 

నీయన్న యెంతటి నిర్మలుండందును, ఘన కాంక్ష దోవలు కాచినాడు 
ఈమేనమామ యే నిజమువాడందును, కొంచెమై కపుల యాచించినాడు 
వారివలెగాక నీవైన వసుధలోన 

నాశ్రయించిన భక్తుల నాదరించి 

మంచివాడని పేరు కల్పించుకొమ్ము 

సుకవి జనగేయ శ్రీబాలసుబ్బరాయ (సుబ్బరాయ 12) 


తిరుమలయ్యగారి సీనయ్య: బృహత్తటాకం నాగశాస్త్రి ఒక్క నూరు పద్యాలు 
సుబ్బరాయని మీద చెప్తే, తిరుమలయ్యగారి సీనయ్య అనే కవి వెయ్యినూర్ల ఎనిమిది 
పద్యాలు వ్రాశాడు. దీనికి షణ్ముఖసహస్రం అని పేరు. ఈ కవి తిరునల్వేలిలోని 
స గామవాసీ. ఆ వూరు సు ప్రసిద్ధమైన సు బ్రహ్మణ్యక్షే త్రం. ఈ షణ్ముఖ 

సహస్రంలో పది శతకాలు ఉన్నాయి. లోకనీతులు, పురాణగాథలు, సంస్కృత 
శోకానువాదాలు చాలా ఉన్నాయి. కవిత్వం అంత నిర్గుష్టం కాదని పరికోధకుల 
అభిప్రాయం." ఇది అముద్రితం. ని ప్రతి కాకినాడ ఆంధ్ర సారస్వత పరిషత్తు 
కార్యాలయంలో ఉంది! 


కర్ణాట తేరప్ప! ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు చాలా అపురూపమైన గ్రంథాలు 
సేకరించారు. కొన్ని ప్రకటించారు. దిగితీగాని లోతు తెలియదని గ్రంథం. 
అచ్చుపడితేగాని పరిశీలించలేం. పరిషత్తువారు ముద్రించిన శతకాలలో తీరపావనశతకం 
ఒకటి. దీనిని కర్ణాటక తీరప్ప వ్రాశాడు. ఇందులో దశావతార వర్ణనం, రామాయణ 


5. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటి ౩, పుట 365. 
6. ఆంధ్ర సాహిత్య పరిషత్ప త్రిక. సంపుటి ౩. పుట 365. 


పదిమంది శతకకవులు - 1023 


కథనం, రామనామ మహిమ మొదలైన విభాగాలుగా పద్యాలు ఉన్నాయి. తేరప్ప ఏ 
ప్రాంతంవాడో, ఏ కాలంవాడో కచ్చితంగా చెప్పలేం. దక్షిణాదివాడని నమ్మవచ్చు. 
క్రీ.శ.1750 ప్రాంతాలవాడని నిడుదవోలు వారి నిర్ణయం.” కవిత్వం ఏమంత ఓహో 
అన్నట్టు లేదని ఎవరైనా నిర్ణయించగలరు. 

తొక్కడం రామాజెట్టి: ప్రథమ శ్రేణి రచయితలు స్వతంత్ర రచనలు చేశాక వాటికి 
కోకొల్లలుగా ఇమిటేషను కావ్యాలు పుడతాయి. వేమన పద్యాలు ప్రచారం పొందాక 
పుట్టిన శతకాలకు లెక్కలేదు. పరశురామపంతులవారి ఇంటోనే అటవెలదులు ఆ. 
బాణీలో నడిచాయంటే ఇక ఇతరుల మాట ఏమిటి. 

విశ్చదాభిరామ వినురవేమ అనే మకుటంతోనే నేటి ప్రతిభావంతులు సహితం 
పద్యాలు వ్రాస్తున్నారు (ఉదా: దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు). ఇక వేమనగారి కాలంలోను, 
ఆయన గతించిన కొన్ని సంవత్సరాలలోనూ పుట్టిన శతకాల సంగతి చెప్పాలా. 
“బాలచక్ర వేమ భవ్యనామ' అనే నకిలీ శతకం ఒకటి పుట్టింది. ఈ మకుటానికి అర్థంగాని, 
ఇది చెప్పినవాడి పేరుగాని మనకు తెలియదు. తొక్కడం జెట్టి అనే పెద్దమనిషి ఈ పద్యాల 
విలేఖరి కావచ్చును. ఈ శతకం ప్రతి ఒకటి అడయారు దివ్యజ్ఞానసమాజం వారి 
గంథాలయంలో ఉంది (37-5). కవి ఎప్పటివాడో ఏమిటో ఇంకా చరిత్రకారులు 
నిర్ణయించలేదు. వడపోస్తే కొన్ని మంచి పద్యాలు దొరుకుతాయేమో. 

ధర్మపురి శేషయ్య: ఈ యుగంలోని శతకాలలో పది పన్నెండు చక్కలి పద్యాలు 
కనబడితే ప్రాణం లేచివస్తుంది. అంతకన్న ఎక్కువ పద్యాలే బాగున్న శతకం దొరికితే 
కడుపు నిండుతుంది. వరంగల్లు సుబాలోని ధర్మపురిలో శేషయ్య అనే కవి నరసింహ 
శతకం వ్రాశాడు. 'భూషణవికాస శ్రీధర్మపురనివాస, దుష్టసంహార నరసింహదురితదూర' 
అనే మకుటంలోలాగే ఈ శతకంలో కూడా వికాసముంది. భావాలూ వాటితోపాటు 
భాషా హాయిగా ఉంటాయి. పద్యం ఎక్కడా కుంటదు. కవికి దేవునిదగ్గిర ఉన్న చనువు 
ఇంతా అంతా కాదు. కంచర్ల గోపన్న తరువాత ఇతడే దేవుణ్ణి నిలబెట్టి బాకీ వసూలు 
చేయగల మొనగాడు. "'కువలయశ్యామ నీ కొలువు చేసిన నాకు జీత మెందుకు 
ముట్టజెప్పవైతి' అని ధైర్యంగా అడిగాడు. 'తెగబడితి జూడు నీతోడ జగడమునకు' 
అన్నాడు. డబ్బు లేకపోతే కుండలాలూ, పసిడి గొలుసులూ అమ్మమన్నాడు. “కొనకు నీ 
శంఖచక్రముల్‌ కుదువబెట్టి గ్రాసమిచ్చి పోషించు కపట ముడిగి' అని నిష్కర్షగా చెప్పాడు. 

ఇంత చక్కని శతకం కనుకనే ఇది చాలా ప్రచారంలోనికి వచ్చింది (గురజాడ 
అప్పారావుగారు తమ కన్యాశుల్కంలో ఒక పాత్రచేత 'నరసింహ నీదివ్యనామమంత్రము 
చేతి అనే పాదాన్ని పదేపదే అనిపించారు). ఈ శతకకవి తాను పంచకావ్యాలూ, 
త్రికాంతసహితంగా అమరం చదవలేదనీ, శాస్త్రీయ గ్రంథాలు చూడలేదనీ చెప్పాడు. 
అయితే శతకం చివర 'శేషయ్య అను కవి చెప్పిన పద్యముల్‌ చెవుల కానందమై చేలగు 
చుండు” అని కవే చెప్పుచున్నాడు. నిజమే. 


శవణానందం కానిది కావ్యం కాదు, 


7. శతకకవుల చరిత్ర అనుబంధం, పుట 768. 
8. శతరకవుల చరిత్ర, పుట 715. 


రామాయణ రచయితలు 


ఆకాశంలో చుక్కల్నీ, ఆంధ్ర సాహిత్యంలో రామాయణాలను వ్రాసినవాళ్లనే 
లెక్కించడం కష్టం. పద్యకావ్యాలుగా రామకథను వ్రాసినవాళ్ల పెద్ద తారలలాగ టక్కున 
కనబడతారుగాని వచన కావ్యాలుగా రచించినవాళ్లు ఓపట్టాన కళ్లకు అనరు. ఈ యుగంలో 
మధుర, మైసూరు రాజ్యాలలో వచన రచన ఉద్ధృతప్టుంది. భారత భాగవత రామాయణా 
లను సులబభ్ఞాలిలో యథామాతృకంగా వ్రాయాలనే సంకల్పం చాలామందికి కలిగింది. 
అయితే వీళ్లలో ఎవరు మొట్టమొదట వచనరామాయణం రచించారో తెలిస్తే అతనికీ 
మొదటి దండవేసి మనం సత్కరించవచ్చు. ఇంకెవ్వరూ చేయనిపని తానే చేశానని 
అసహాయశ్యామారాయుడు భావించాడు. ఇతడు మధురలో ఉండేవాడు. 


విజయనగరం చొక్కనాథునికాలంలో క్రీ.శ. 1706-32 మధ్య మధురా నగరంలో 
తుమ్మలపాటి సుబ్బరాయచెట్టి అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఇతనికి ఓ వ్యాపారం 
కూడా వుండేది. విజయనగరం చొక్కనాథుణ్ణి ఈ సెట్టిగారు ఏవిధంగా 
సేవించుకున్నారోగాని రాజుగారి కరుణాకటాక్షవీక్షణాలకు పాత్రులయ్యారు. ఈయనకు 
శ్రీమద్రామాయణాన్ని వచనకావ్యంగా వ్రాయించాలనే సంకల్పం కలిగింది. ఊళో 
పేరున్న పండితుడని అసహాయశ్యామారాయుణ్ణి పిలిపించాడు. 


శ్యామారాయుడు విద్వత్క్యవి. కృష్ణయ్యగారి కుమారుడు. లక్ష్మీపతిగారి 
తమ్ముడు. చతుళ్ళాస్త్ర పండితుడు, షడ్డర్శనీపారంగతుడు. సంస్కృతాంధ్ర భాషాకవితా 
నిర్వాహకుడు. సుబ్బరాయసెట్టి తన కోరిక చెప్పగానే శ్యామారాయుడు పొంగిపోయాడు. 
సెట్టిగారేకాక శ్రీరామచంద్రుడు కూడా శ్యామారాయుల్ని కనికరించి 'నాదుచరిత్రము 
నీవును నాదరమున దెనుగుజేయు'మని కలలో చెప్పాడట. శ్యామారాయుడు సెట్టిగారితో 
ఇలా అన్నాడు. 


- “శ్రీమద్రామాయణంబు వచనకావ్యంబుగా జేయుమని పలికితివి. నీవు కృతార్థుండవైతివి. 
తొల్లి వాల్మీకీయ రామాయణ మహాకావ్యంబు భాస్కరకవి పద్యకావ్యంబుగా రచన 
చేయించె, రంగనాథకవి ద్విపద కావ్యంబు చేసె, నితరులెవ్వరును వచన కావ్యంబుగా రచన 
చేయనిది నీవు నేను జేసిన పుణ్యంబుగా నీపేర నంకితంబుగా రచన చేసెద.” ఈ 
మాటలవల్ల శ్యామారాయునిదే తెలుగులోని మొట్టమొదటి వచన రామాయణమని 
తెలుస్తూంది. ఇతడు నవరసాలంకారంబుగా చాతుర్వర్దాశ్రమజనసంఘాలు పఠించడానికి 
యోగ్యంగా వ్రాసిన రామాయణం ఇప్పుడు తొలి మూడు కాండలే లభిస్తున్నాయి. వీటి 
అముద్రిత ప్రతులు కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు కార్యాలయంలో ఉన్నాయి (గ్రంథ 
సంఖ్య 168). ఇది వచన కావ్యమైనా ప్రతిసర్గ ప్రారంభంలోనూ శ్యామయ్య పద్యాలు 
వ్రాశాడు. రాముణ్ణి నుతించాడు. గద్యపద్యాలు రెండూ సాఫీగా వుంటాయి. 


అసహాయ శ్యామారాయులేకాక ఈ యుగంలో ఇతరులు చాలామంది 
రామాయణ వచనాలు వ్రాశారు. కుందుర్తి వెంకటాచలం వచనరామాయణం వ్రాసినట్లు 


రామాయణ రచయితలు 1025 


అతని మిత్రవిందాపరిణయం వల్ల తెలుస్తోంది. ఆ కావ్యం వ్రాసే ముందు అతని 
బంధుమిత్రులు వెంకటాచలాన్ని చూసి “వచన కావ్యములుగా రచించినారు 
భారతభాగవతములు, రామకథయు” అన్నారు (1-39). కుందుర్తి వెంకటాచలం వ్రాసిన 
వచనరామాయణం నష్టమైంది. 


కుందుర్తి వెంకటాచలంలాగా భాగవతాన్ని కూడా వచనంగా వాశాడో 
లేదోగాని భారతరామాయణాలను' తుపాకుల అనంతయ్య వచనరూపంలో వ్రాశాడు. 
అయితే ఇతని సుందరకాండ ఓక్కటే నేడు లభిస్తోంది. దీనినితడు మధురలో వ్రాశాడో, 
మైసూరులో వ్రాశాడో తెలియదు. '* 


శ్యామారాయుడు, వెంకటాచలం, ఆనంతయ్యల్లాగే మధురతో సంబంధం వున్న 
దేవకి వెంకటసుబ్బయ్య అనే మరో రచయిత కూడా వచన రామాయణాన్ని వ్రాశాడు. 
ఇతడు అళగరయ్యగారి కుమారుడన్న' సంగతి తప్ప ఇతర వివరాలేం తెలియవు. ఇతని 
రామాయణంలో తొలిరెండు కాండలూ తప్ప మిగతా నాలుగూ దొరుకుతున్నాయి.! 
శ్యామారాయుడిలాగే వెంకటసుబ్బయ్య కూడా సర్హాదిని పద్యాలు వ్రాశాడు. 


దక్షిణాదిని కొంద్లరు రచయితలిలా వచనంలో రామాయణం రచించడం 
మొదలుపెడితి ఉత్తరాన జయపురంలో కూడా ఇటువంటి కృషి జరిగింది. ఓడ్రభాషలో 
సిద్ధేంద్రయోగి ప రామాయణాన్ని వ్రాశాడు. దాన్నీ అనుసరించి డొంకా గోపీనాథుడనే 
కవి తెలుగులో వచనవిచిత్ర రామాయణం వ్రాశాడు. ఇతజ్ణి జయపుర సంస్థానాధిపతి 
విశ్చంభరదేవుగారు సన్మానించారు. ఆయన క్రీశ. 1670 ప్రాంతాలవాడు. గోపీనాథం: 
కూడా అప్పటివాడే. ఈ వచనవిచిత్ర రామాయణం గుంచి రచయితే ఇలా చెప్పాడు. 


వాల్మీకి రామాయణానుమతంబైన ఓడ్రరామాయణంబు జూచి తత్కథా 
విశేషంబుల సారంబంగకరంచి సంక్షిప్తంబుగా నెడనెడ సంస్కృతపదంబులు సంగుటించి 
తెనుంగున వచనప్రకారంబున... నీ మహాకావ్యంబు రచియించితి'' (1.218). ఈ గద్యరచన 
కేవలం నిర్దుష్టం కాదని పరిశోధకుల అభిప్రాయం, అయితె ఈ సంగతి గోపీనాథానికి 
బాగా తెలుసు. అందుకే ఇలా ప్రార్థించాడు. “ఇది చదివినవారు వినినవారును 
వ్రాసినవారును నెడనెడ (గుణదోషం)బులు గ్రహేంచి గేలిసీయక సుశబ్దంబులు 
రచియించినవారును జగత్పూజ్యులై యంతంబున. వైకుంఠంబున జెందేరు. శృంగారా 

లంకార చమత్కారవచన పటుత్వంబు గల్లి.''. 

ఈ వచనవిచిత్ర రామాయణం అసమగ్రం. దీనిలో. ప్రకరణ విభాగం లేదు. దీని 
ప్రతి ప్రాచ్యలిభిత గ్రంథాలయంలో ఉంది. గోపీనాథుడు వచనంలో రాసిన ఈ ఉత్కళ 
రామాయణాన్ని ఆతని కూతురి కొడుకు ఫక్కీ లక్ష్మీనరసింహం చేదివి ఆనందించాడు. 
తుమురాడ పాపకవి అనే ఆయనను పిలిపించి ఈ వచనరామాయణాన్ని పద్యరూపంలో 
చెప్పించాడు. ఏడు తరంగాలుగా రామాయణాన్ని పాపయ్య రచించాడు. ఇది సమగ్రం. 


1. ఆం ధ్రసాహిత్యపరిషత్ప త్రిక, సంపుటి 4, పుట 259. 
2. ఆర్‌. కేటలాగు, రెండవ సంపుటి, మూడవభాగం, పుట. 643. (౧.218) 


1026 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


దీని ప్రతి ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది (౧.474. తుమురాడపాపయ్య ఈ ఒక్క 
రామాయణాన్నేకాక వేరి రచనలు చేశాడు. ఇతడు ఉభయభాషాకవితావైచి క్రి కలవాడు. 
కాళిందీకల్యాణమనే మూడాశ్వాసాల శృంగారప్రబంధాన్ని రచించి ఎవరో 
సన్యాసిరాజుగారికి అంకితం ఇచ్చాడు. దీని అముదితప్రతి కూడా ప్రాచ్యలిఖిత 
గ్రంథాలయంలో ఉంది. (౧. 443) 


తుమురాడ పాపయ్యలాగ రామాయణాన్నే పద్యకావ్యంగా రచించిన కవులు 
కూడా ఈ యుగంలో ఉన్నారు. హుళక్కి భాస్కరుడు, కోన బుద్ధరాజు మొదలైన 
ప్రాచీనులు వాల్మీకిని యథాతథంగా "అనువాదం చేయలేదని ఆ లోటు పూరించడానికి 
చాలామంది ప్రయత్నించారు. వాళ్లలో ఘనగిరి రామయ్య' ఒకడు. ఈ యుగంలోని ఇతర 
కవులు రామాయణాన్ని వచనరూపంలో వ్రాస్తే ఇతడు నిర్వచనంగానే చెప్పినట్టుంది. 
గద్భులో తన ఇంటిపేరు 'ఘనగిరి వారని వ్రాసినా అది పెనుగొండ అనే తెలుగు మాటకు 
సంస్కృతీ కరణం. పెనుగొండ ఎల్లయ్య అనే గొప్ప పండితుని వంశంలో రామయ్య 
పుట్టాడు. ఆ ఎల్లయ్యగారు ఇతని తాతగారికి తాతగారు. ఆయన గురించి ఇలా శేషించాడు. 


లసదజప్రఖ్యవా ణీవిలాసియయ్యు- లనదజప్రఖ్యవా ణీవిలాసియగుచు 
నెన్నికనునెక్కు పెనొండయెల్లయార్యు- డుర్షియందలిసత్క ళాయుక్షిదనరి. (2.131) 
OO) 0 రొ నాలి 


అతిసత్కళాయుక్తిదనరిన ఈ ఎల్లయ్యగారు ఏమైనా కావ్యాలు వ్రాశాడో లేదో 
తెలియదు. మునిమనుమని కొడుకు రామయ్యే [గ్రంథకర్తగా కనబడుతున్నాడు. 
రామయ్యకు ఎవరో లక్ష్మీనరసింహశాస్తులవారు గురువు. ఆయన శిష్యరికం చేయడం 
వల్లనే తానింతవాడినయ్యానని రామయ్య చెప్పుకొన్నాడు. 


ఈ యథావాల్మీకి రామాయణం కిష్కింధకాండదాకా దొరుకుతూంది. ఈ 
నాలుగు కాండల ప్రతులు కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు కార్యాలయంలో వున్నాయి." 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో బాలకాండ కొంతవరకూ వుంది. 


ఘనగిరి రామయ్య ఏకాలంవాడో తెలియదుగాని బహుశా కడపటిరాజుల 
యుగంవాడే అని భావించవచ్చు. ఇతడు నిర్వచనంగా రామాయణం వ్రాస్తే ఈ 
యుగంలోని మరికొందరు శుద్దాంధ్రలో రామకథను చెప్పారు. వారిలో మొదటివాడు 
అడిదం బాలభాస్కరుడు. రెండవవాడు కూచిమంచి తిమ్మయ్య. 


దొరికితే అడిదం బాలభాస్కరునిదే మన భాషలోని మొదటి శుద్దాంధ్ర 
రామాయణం అయ్యేది. కూచిమంచి తిమ్మకవి రామాయణం గురించి అతని 
జీవితచరిత్రలో చెప్పుకున్నాం. ఆడిదం బాలభాస్కరుడు అచ్చ తెనుగు 
రామాయణమేకాక లక్షణసారం అనే ఛందో గ్రంథం కూడా. వ్రాశాడు. 


బాలభాస్కరుడు తన లక్షణ గ్రంథంలో ఏ ప్రయోగపాఠాలు ఇచ్చాడోగాని ఒక 
రామాయణకర్ణ తన కావ్యంలో ప్రయోగపాఠాల గురించి ఒక చక్కని పద్యం చెప్పాడు. ' 


౩. పరిషత్పత్రిక సంపుటి 4, పుట 262. 


రామాయణ రచయితలు 1027 


శ్రుతులకు భూషణంబులగుచున్‌ బరమానుభవంబు గల్లు నీ 
శ్రుతులకు నెల్ల లోకముల జూసిన సామ్యము లేదు మాధురీ 
గతుల సుధారసంబు చిలుకన్‌ ఘనమోహన సుస్వరైక సం 
గతుల మహాద్భుతంబు గులుకక విలసిల్లె బ్రయోగ పాఠముల్‌, 


ఈ పద్యాన్ని అనంతరాజు జన్నయ్య అనే కవి రామకథాభిరామం అనే కావ్యం 
ప్రథమాశ్వాసంలో వ్రాశాడు. ఇతడేకాలంవాడో తెలియదు. ఇతని తండ్రి పేరు అమ్మయ్య 
- గారు. తాత జన్నప్ప. ఈ కావ్యంలో పది ఆశ్వాసాలున్నాయి. ఇతని కవిత్వం నాతి 
కఠినమయి మృదుపద గుంభితమై కర్ణరసాయనముగా ఉందని చెప్పిన వీరేశలింగంగారు ఈ 
కవి క్రీ.శ.1750 ప్రాంతాలవాడని ఊహించారు. ఈ కావ్యాం సవిస్తర రామాయణం కాదు. 
సంగ్రహమే అని పరిశోధకుల అఖిప్రాయం.! 


రామాయణాన్ని వచన రూపంలోనూ, పద్యరూపంలోనూ యీ యుగంలో 
ఇంతమంది కవులు చెప్పి డిపదగా రామాయణ సారాన్ని ఓక కవి రచించాడు. అతడు 
భోసల ఏకోజీ. క్రీ.శ. 1637లో తంజావూరు పాలించిన మహారాష్ట్ర నాయకరాజు. ఈ 
డ్నొపద రామాయణం ప్రతి ఒకటి తంజావూరు (గ్రంథాలయంలో ఉంది. ఆరుకాండలూ 
సమగ్రంగా ఉన్నాయి. (తంజావూరు ౨.౩52 


పాడుకొనడానికి ఏకోజీ 'ద్విపదరూపంలో రామాయణాన్ని వ్రాస్తే హోసూరి 
సాకమ్మ అనే మహిళ రామకథను యక్షగానంగా రచించింది. హోసూరు గ్రామం సేలం 
జిల్లాలో ఒక తాలూకా ముఖ్యపట్టణం. సాకమ్మగారి స్వగ్రామం హోసూరికి దగ్గరలో 
కావేరి ఒడ్డున ఉన్న “తోగిరి' అనే పల్లెటూరు. దీనికి వీరరాజూంబుధి అగ్రహారం అని 
నామాంతరం వుంది. క్రీశ, 1711 ప్రాంతాలలో కళులె వీరరాజు ఈ గ్రామాన్ని దానం 
చేయడంవల్ల ఆ పేరు వచ్చింది. వీరరాజు మైసూరు దళవాయి. భారతాన్ని వచనకావ్యంగా 
రచించిన ప్రసిద్దుడు. విభిన్నక్షేత్రాలలో అగ్రహారాలూ, ఆరామాలూ దానం చేసి కవులను 
సంతోషపెట్టానని తన భారత గద్యలో వ్రాసుకొన్నాడు. అతడిచ్చిన అనేకమైన 
అగ్రహారాలలో తోగిరి ఒకటి. తోగిరిలో పూర్వం సర్వేపల్లివారు వుండేవారు. ఆ 
కుటుంబంలో వెంకట రామావధాని అనే శ్రోత్రియునికి సాకమ్మ జన్మించింది. ఈమెకు 
చిన్నప్పుడే పెళ్లి అయింది. పెళ్లయిన కొద్దికాలానికే పసుపు కుంకుమలు నిండుకున్నాయి.! 
వైధవ్యం ప్రాప్పించాక సాకమ్మ తన జీవితాన్ని గ్రంథపఠనంలోనూ, రచనలోనూ గడిపింది. 
రామాయణం, రంగవిలాసం అనే యక్షగానాలు వ్రాసింది. ముక్తికాంతాకళ్యాణం, 
గురుకిష్యసంవాదం అనే గ్రంథాలు రచించింది. వీటిలో రామాయణమే ప్రసిద్ధమైంది. 

యక్షగాన రూపంలో వ్రాసినా సాకమ్మగారి రామాయణం గేయంగా ప్రచారం 
పొందింది. బాలకాండ ముద్రితమైంది. అన్నదానం రామలక్ష్మమ్మగారు 1912లో 
క్‌ు విష్టావారి పట్టిక, భారతి, జనవరి 52. 


6. ఈమె బహుశా అన్నదానంవారి కోడలు. సాకమ్మగారితే అన్నదానం వెంకటాంబ అనే మరో 
పేరుంది. 


1028 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ప్రచురించారు.” ఈ రామాయణంలో తెలుగుదనం వుట్టిపడుతూందని పరిశోధకుల 
అభిప్రాయం. సంపూర్ణ రామాయణాన్ని అనంతర కవులు చాలామంది యక్షగానాలుగా 
వాశారు. హోసూరి సాకమ్మ వారిలో (పథమురాలు. 

ఇంతవరకూ ఈ యుగంలో వాల్మీకి రామాయణాన్ని అనుసరించిన కవుల 
గురించే చెప్పుకొన్నాం. అయితే సంస్కృతంలో రామకథను వ్రాసిన కవులు అనేకులు 
వున్నారు. వాళ్లలో భోజుడు చాలా ముఖ్యుడు. ఇతడు. రామాయణ చంపువును 
వాశాడు. దీనిని ఈ యుగంలో కడప సుబాలోని నడిమింటి వెంకటపతి, 
కార్వేటినగరంలోని బుగ్వేదకవి వెంకటాచలం అనువదించిన సంగతి గుర్దించాం. 


మన దేశంలో మరికొన్ని విలక్షణ రామాయణగాథలు వున్నాయి. అవి 
రామునికీకాక ఇతర పాత్రలకు ప్రాముఖ్యం ఇస్తాయి. వాటిలో శతకంఠ రామాయణం, 
సహస్రకంఠ రామాయణం వంటి చాలా ప్రచారం పొందాయి. 'లింగకవి- గంగకవి అనే 
జంటకవులు క్రీశ 1700 ప్రాంతాలలో శతముఖ రామాయణం రచించారు. దీనికి 
సీతావిజయం అనే నామాంతరం వుంది. ఈ కవులు వేదాదిపురవాసులు. తొలి 
మూడాశ్వాసొాలు లింగన్న వ్రాశాడు. పేరుకు జంట కవులేగాని ఎవరు వ్రాసిన 
అ్య్వ్యూసాలను వాళ్లు తమ కిష్టమైన వాళ్లకు అంకితం ఇచ్చారు (1.551). ప్రాచీన కవులను 
బాగా అనుకరించారు. భాస్కర రామాయణంలో అయోధ్యకాండలో తమ కుమారుణ్ణి 
దశరథుడు పొట్టన పెట్టుకున్నప్పుడు అంధముని ఇలా విలపిస్తాడు. 

హాయను నోకుమారయను నక్కట పల్కవడేమి పుత్ర పు 

త్రాయను దల్లి జూడుమను దమ్ముడ దూరగ నాటెనే యమో 


ఘాయత సాకంబను నృపాధము డేటికినేనె బట్టి ప 
ట్లీయను నీకు నీగతి ఘటించె గదేయను దైవమా యనున్‌. (భాస్కర. 2-346) 


దానిని అయ్యలరాజు రామభద్రుడు తన రామాభ్యుదయంలో ఇంకో ఘట్టంలో ఇలా 
అనుకరించాడు. 
. హో! యను గాథినందన ముఖారి నిశాట మదాపహారి బా 
హో! యను గ్రావజీవన పదాంబురుహాయను రాజలోక సిం 
హా! యను బోషితార్యనివహాయను గానలకేగి లేనిరీ 
హా! యను నిర్వహింపగలనా నినుబాసి రఘూద్వహా యనున్‌. 
(రామాభ్యుదయం, 5-10) 
ఈ రండు పద్యాలను ఈ జంటకవులు ఇలా అనుకరించారు. 
రా! యను బోకు మంటి గదరాయను నిన్నిక బాసి యోర్డ లే 
రా! యను హాశతద్వయకరాయను మమ్మిక బాధ పెట్ట వే 
రా! యను నీతనూజు గనరా యను నెక్కడ గందురా కుమా 
రా! యను నల్ల నేల వినురాయను హా! శతకంధరాయనున్‌. (సీతావిజయం 4-171) 
7. చంద్రమౌళీశ్వర ముద్రాక్షరశాల. కర్నూలు. 
8. ఆంధ్ర యక్షగాన వాజయచరిత్ర, పుట 320. 
9. గజపతులయుగం, సమగ్రాంధ్ర సాహిత్యం, మొదటి సంపుటి 2002 


1029 


రామాయణ రచయితలు 


ంధయాంగ్ల క్లూత్రరారా 

“ంధాఎరెడ్రా 02 ౦౬ మీతర120౦8స్టీరా 
CReaepg 

Cran epg 

రహ భార 
౧2య౯్లార్రిర్ధు 5029 9 
0ల్లిబులు 

జాం 


౦౫g శంతి 


ంల్లంయి సరాలు “ఆలి(్లాన్ల్‌ం 
ంీకాకాయా ఇట్టీయ “ంర్షాంజంల్ల ముంగ్రాళై యా 


Ce mT 


“పంళిణ ల బ్లంఎ2౧ంగ 
౦౭రంం్లాం0 పైయిజ్లోంం —_ 

౦ం్లళ్లాందర్లూయి (కా ంర్వంఇ రాయ ౦ఆర్నంజగూయంగాంగ్దాలవి 
ogame ఇిత్రిర్లిణంణ్బర్ర ందాంరఎంక్లో్ఞర్టీకా 
౦౯9౮5 ద్ఞిడి్టాణణ 4 ంజగుయ్లాందఎగ్గాం్ల 
౦౭102 ంజరంఎాం0 అధో 
cagylog oaagadgman 
ంగుల్లీలో సకారాయాపుసైకం | ంజగ్యంయ్లాa రుర్లా౭స్తూణ 
otaas gppre జగం టిం206 
ంప్సుం ంల్ల[గ్థియాయర్సం 
ogantoe ఫ్థంలక2ర్నంటర్లాంం see ంధారేఎటియ్లాంటీక్లయు ౦ 
న! ౦ఆరంయ్లాలయి ఇడ 
ంర్రః౧ఆ 1౧౬౦2 ౧౯౦౦ (ళా 0ఈర్నంజర్లూలం పదాల 
౦క్తణ (ఆనె బ్లంయంల్లంల్లు ౦ఆర్గంయూలం పైన్లన్లో 
౦ ౦ ఫరా - 

పరయ బంంరాం 
రణభిడరిదిటాటు ఆరంత్తూలు (క ౦లగ్యంయనైం0 కుకా 


0ణళ్లంం0ల్లన్లి 63 గంటా. 


deg gaara 
CRYOY -CRYOG 
29౧౫౦౭ దాంయ్రాలలు 

౦౧ యాల్లింంై ప్రూలోక్యు 
థ్వాకం ౧౫5 

క్నాంచట్లణ ఇం౧ణైంయురా 
cstee ఆంధాయయిని 
Pee ౧౭౫ ogy 
కరాలు 9లో 
కంణల ఇయం్లాంబి 
౦ల్లియిం్థ్యిం్ర ౨౩ ర్నళ్లా 

కరం (ూంధణఇండై హై 
కంల్లంబుం ౧ంక్షంరైంి 
ం౧జాంగాక్లం ర్రీర్గాంం్ల 


SNM) 


"6 
"ఈ 
"L 
“9g 
"6 
“లా 
"ల 
"ల్‌ 


1030 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


విలాపానుకరణలు పళ్ళోకాదు ఈ యుగంలో చాలామంది చేశారు. ఆదిలో 
ఇలాంటి వాటికి తిక్కనగారు చూచాయగా ఒరవడి పెట్టారు. అభిమన్యుడు పోయాక 
““'హాయను ధర్మరాజ తనయా యను......'' అంటూ కొద్దిగానే చెప్పాడు (ద్రోణ 2-242). 
ఈ శబ్దాలంకారాన్ని తర్వాత వాళ్ళు సాగగొట్లారు. 


కూచిమంచి తిమ్మయ్య తన రామాయణంలో కూడా ఇలాగే రెండు మూడు 
ఘట్టాలలో వ్రాశాడు (2-89, 90; 3-97). ఇతర కవులు ప్రబంధాలలో ఇలాగే పాత్రలు 
విలపించారు. పదేపదే ఒకే సంవిధానం కనబడితే ఇలాంటి విలాపాలు “ఏడిసినట్టీ 
ఉన్నాయి అనిపిస్తాయి. 

ఒకే కథ, ఒకే రకం మూస పరిశోధకులకు పని కల్పిస్తూ పాఠకులకు 
విసుగెత్తిస్తాయి. 


అన్నట్టు ఏళ్లూ ఉన్నారు 


ఈ యుగంలోని చాలామంది రచయితల గురించి సుబాలవారీగా తెలుసుకున్నాం. ఒకే 
సాహిత్యశాఖకు చెందినవాళ్ల గురించి కేటాయించి తెలుసుకున్నాం, అయితే మరికొందరు 
మిగిలిపోయారు. వీళ్లలో అంతా ప్రతిభావంతులు కారు. కొత్త ఇతివృత్తాలు తీసుకొని 
సరికొత్త భావకల్పనలు చేసినవాళ్ళు అరుదు. సాహిత్య చరిత్ర వ్రాస్తున్నప్పుడు “అన్నట్టు 
వీళ్లూ ఉన్నారని లెక్కించవలసినవాళ్లే ఎక్కువ. అసలీ యుగంలోని ప్రతిభావంతుల 
కావ్యాలు వరుసగా చదువుతూంటేనే ఒక సర్కసుకంపెనీ తరువాత ఇంకొకటివచ్చి 
ఆటకట్టిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక ప్రతిభ లేనివాళ్ల కృతులూ, వ్యుత్పత్తి చాలనివాళ్ల 
రచనలూ చదువుతూంటే ఇంక చెప్పాలా! అందుకే కొందరిని కేవలం జనుకట్టుకోవాలి. 

ఏ సుబాకు చెందినవాళో ఇదమిత్సంగా చెప్పలేని వాళ్లను కూడా ఇందులో 
చేర్చాలి. 

సిరిప్రైెగడ ధర్మన్న: ఒకరు వ్రాసిన కావ్యాన్ని ఇంకొకరు వ్రాయడం మన 
సాహిత్యంలో కొత్త కాదు. శ్రీనాథుడు శృంగారనైషధాన్ని వ్రాశాక ఆంధ్ర సాహిత్యంలో 
నలచరిత్రను వ్రాసినవారు చాలామంది ఉన్నారు. చక్రపురి రాఘవాచార్యులు బట్టేపాటి 
తిమ్మయ్య రఘునాథనాయకుడూ నలచరిత్రను ద్విపదగా మాత్రమే వ్రాశారు. శ్రీనాథుని 
తరువాత మళ్లీ ఈ కథను పద్యకావ్యంగా వ్రాసినవాడు సిరిప్రైెగడ ధర్మన్న, 

ఇతడు ఇందుర్తి సీమవాడు. పిరూరిలో వుండే తుమురుగోటి ధర్మయ్యగారి 
మేనల్లుడు. కృష్ణా, గోదావరి జిల్లాలో మూడు పేరూరు గ్రామాలు వున్నాయి. గోదావరి 
జిల్లా అమలాపురం తాలూకాలో ఒకటి, నూగూరు తాలూకాలో ఒక జమీందారీ 
గామం వున్నాయి.' కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో కూడా ఒక పేరూరు వుంది. ఈ 
మూడింటిలో ఏది తుమురుగోటివారి పేరూరో తెలియదు. అయితే ఆ గ్రామంలో ఒక 


అన్నట్టు వీళ్లూ ఉన్నారు 1031 


కేశవస్వామి దేవాలయం వుంది. 'సంతత పేరూరి కేశవస్వామియధీన మానసస్థితిలో' 
సిరిప్రెగడ ధర్మన్నగారి మేనమామ ధర్మన్న వుండేవాడు. ఆయన తన మేనల్లుణ్ణి పిలిచి 
ఇలా అన్నాడు: 


విను మనఘాత్మ ధర్మసుకవీ భవదీయ వచోవిలాసముల్‌ 
ఘనకవి హృష్వాలాసములు గావె చమత్కృతి మీర నీమ నే 
ర్చినగతి నిప్పుడానలచరిత్రము వేంకట్టైలరాణ్ణివా 

సునకు సమర్పణంబుగను శోభనలీల రచింపు పెంపునన్‌. 


ఘనకవి హృద్వాలాసముగా చమత్కృతితో వ్రాయదలచిన ఈ కావ్యాన్ని ధర్మన్న ఆరు 
అశ్వాసాలలో ముగించాడు. ఇతని కవిత్వం  నిర్దష్టమని వీరేశలింగంగారు 

మెచ్చుకొన్నారు.! నిర్వచనంగా, నిరోష్ట్రంగా అచ్చ తెనుగులో నలచరిత్రను 

వీరేశలింగంగారు కూడా వ్రాశారు. ఆయన యింపుగా వుందని చెప్పడం ధర్మన్న 

కావ్యానికి పెద్ద యోగ్యతాపత్రం. ఒకే కథా కావ్యాన్ని వ్రాసిన ఇద్దరు కవులు, రమారమి 

జ్ఞాతులు. వాళ్లలో విరోధమేగాని అప్యాయత వుండదు. ధర్మన్న తన నలచరిత్రలో 
జ్ఞాతుల గురించి ప్రచారంలో వున్న లోకోక్తి ఇలా పద్యంలో చెప్పాడు. 


నీతిన్‌ జూడు నరేంద్ర మీనతతులక మీనంబుతే మింగుటల్‌ 
ఘాతక్రీడ గుఠారకాష్టముల వృక్ష వ్రాతముక్‌ ద్రుంచుటల్‌ 
జ్ఞాతిత్వంబునగాదె జ్లాతు లెచట౯ సామాన్యులే చెల్లబో 
ణా శో గు 
'జ్ఞాతిశ్చేద నలేన కిమ్మనెడు శాస్త్రంబుం బరీక్షింపవే? (R. 336) 


. ఈ లోకోక్తిని ఇంతకుముందు బాగా వాడుకొన్నవాడు భట్టుమూర్తి. వసుచరిత్రలో గిరిక 
విహారాన్ని వర్ణిస్తూ చక్కగా చమత్కరించాడు. గిరిక శుక్తిమతి కూతురు. శుక్తిమతి నది. 
నీటపుట్టిన తామరలు మొదలైనవన్నీ గిరికాధేవి తమ్ములే. జ్ఞాతులే. మన్మథబాణాలు 
- ఓర్చుకోలేక గిరిక తమ్ములని పద్మాలను పట్టుకొంటే అవీ బాధించసాగాయి. ఈ సంగతి 
భట్టుమూర్తి బాగా చెప్పాడు (వసు 3-10). భట్టుమూర్తిలాగా శ్లేషించలేకపోయినా 
సిరిప్రెగడ ధర్మన్న ఈ సామెతను వాడాడు. వీలైన చోటెల్లా లోకోక్తులు వాడడం మన 
కవులకు అలవాటే. ధర్మన్న కూడా అదే చేశాడు, 
- 'అచ్చి' రామానుజాచార్యులు: నలచరిత్రను పద్యకావ్యంగా వ్రాసిన ధర్మన్న గురువు 
పేరు అచ్చి వరదాచార్యులుగారు. ఈ అచ్చివారికి ఎటువంటి బంధువులోగాని అచ్చి 
రామానుజాచార్యులనే ఒకాయన కొన్ని వేదాంత (గ్రంథాలు వ్రాశాడు. ఇతడు 
తెలంగాణావాడు. వరంగల్లు ప్రాంతాలలో గల ఆచ్చివారికితను పూర్వుడు. వరదన్నపేట 
నివాసి. క్రీ.శ. 1700 ప్రాంతాలలో వుండేవాడు. తత్వార్థదర్పణం అనే ద్విపద కావ్యం 
వ్రాశాడు. దీని ప్రతి ఒకటి. హనుమకొండ పరిశోధకమండలిలో వుందట. ఇదీ 
దీనితోపాటు మోక్షసారం అనే మరొక రచనా అచ్చుపడలేదుగాని అచ్చి రామానుజాచారి 
" వ్రాసిన ముముక్షుజనకల్పం మాత్రం ముద్రితం అయింది. వేదాంత గ్రంథాలు వ్రాసిన 
1. అఆంధకవుల చరిత్ర మూడవభాగం, పుట 205. 


1032. "  .. సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


ఈయన ఏమైనా కావ్యాలు వ్రాశాడో లేదో తెలియదు. తెలంగాణాలో వెతికితే 
దొరకవచ్చు, 


అత్తాను రామానుజాచార్యులు: తెలంగాణాలోని మహబూబ్‌నగరు జిల్లాలోని 
మునిపల్లె గ్రామంలో అత్తాను రామానుజాచార్యులనే ఒక కవి ఉండేవాడు. అతడు 
పాండ్రాజువారి వంశంలోనివాడు మదనగోసాల భక్తుడు. ఈయన రుక్మిణీ కళ్యాణాన్ని 
కురవంజి రూపంలో రచించాడు. ఇందులో చక్కగా ధవళాలు, సువ్వాలలు మంగళ 
హారతులు మొదలైన దేశిరచనలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.? కొట్నాలు 
దంచేటప్పుడు జిలుగువన్నె చంద్రకావి చీరలిచ్చారట. మునగపూవు ఛాయరంగు 
కుందనంపు పూత మెరయ పసుపుపట్టు రవికెలెల్ల పంచియిచ్చారట ఆ ముత్తయిదువులకు. 

చక్కని దేశిరచన అముద్రితంగానే ఉండిపోయింది. ఈ రుక్మిణీ కురవంజి ప్రతి 
ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీవారి కార్యాలయంలో ఉంది. 


ముడుంబి వెంకటాచార్యులు !: బహుశా తెలంగాణాలోని ముడుంవి వెంకటా 
చార్యులనే వైద్యుడు గణబద్ధంగా వైద్యశా స్తాన్ని తెలుగులో వ్రాశాడు. దానిపేరు 
'రసప్రదీపిక'. ఇతడు రాజమండ్రి సర్కారువాడని వీరేశలింగంగారి అభిప్రాయం. మెదకు 
సుబావాడని శేషాద్రి కవుల నమ్మకం.* నిజానికి ఎక్కడివాడో చెప్పలేం. 


రసప్రడీపికలో మూడాశ్వాసాలు వున్నాయి. దీని వ్రాతప్రతులు చాలా 
ప్రచారంలో వుండేవి. ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలోనే దీనికి నాలుగు ప్రతులు వున్నాయి 
(0.2453-55). ఈ వైద్య (గంథం అచ్చుపడింది. మన తెలుగు కవులలో కొందరు ప్రథమశ్రేణి 
రచయితలు పూర్వం వైద్య గ్రంథాలు అనువదించారు. ఎలకూచి బాలసరస్వతీ 'బాహాటం' 
రచించాడు. ఈ ముడుంబి వెంకటాచార్యులు సంస్కృత బాహాటాన్ని చూశాడు. తెలుగు 
(గ్రంథాన్ని చదివాడో లేదో తెలియదు. తాను చదివిన గ్రంథాలను గురించి ఇలా చెప్పాడు. 


శారీరంబు నిఘంటు ద్రవ్యగుణముE సంఖ్యా, నిధానంబు. నౌ 

దారంబైన రసప్రదీపికయు సూత్రస్థానమున్‌ ధాత్రిలో 

సారంబైన చికిత్స సంగ్రహము భైషజ్యంబు బాహాట మిం 

పారంజూచితి వేద్దూలపతి పాదాజ్జంబు నే ప్రాపుగన్‌.. : (౧౧.2453) 
ఈ పద్యంలో వేద్దూలపతిని పేర్కొనడంవల్ల కవి గ్రామం వేదాది ప్రాంతాలేమో అనే 
అనుమానం కలుగుతోంది. ఇతడు వైద్యగ్రంథాలేకాక ఇతరాలు కూడా వ్రాశాడు. 
“దేవహూతి విలాసం! అనే కావ్యం లఖిస్తోందీగాని అది అముద్రితం. ఆంధ్ర 
విశ్వవిద్యాలయంలో దీని ప్రతి ఒకటి ఉంది. ఈ కవి గురించి ఇంకా పరిశోధన జరగాలి. 

పట్టమెట్ట సరస్వతీ సోమయాజి: మొదట తెలంగాణాలో వుండి తరువాత 
రాజమండ్రి సర్కారుకు వలస వచ్చిన కవితా కుటుంబాలు లేకపోలేదు. పట్టమట్టవారిలో 
2. మరుగుపడిన మాణిక్యాలు - డాక్టరు వీ. రామరాజు, పుట 65 నుండీ 68 


3. ఆంధఛ్రకవుల చరిత్ర, ౩వ భాగం, పుట 232. 
4. ' గోలుకొండ కవుల సంచిక 


అన్నట్టు వీళ్లూ ఉన్నారు 1033 


కొందరు ఆదిలో మెదకు సీమలోని కామినేనివారి ఆత్రితులు. ఆ తరువాత గోదావరీ 
మండలానికి వచ్చారు. సరస్వతీ సోమయాజి తణుకులో చిన్నప్పుడున్నాడు. ఆ ఊళోనే 
నన్నయ్యగారు ఆదిలో యజ్ఞం చేశారట. అక్కడొక పెద్ద జమ్మిచెట్టు వుందట. దాని 
నీడలో ద్రాక్షరామ భీమేశ్వరుడు ఇతనికి ప్రత్యక్షమై కృతార్థుణ్ని చేశాడట. ఖీమేశ్వరునికి 
అంకితంగా ఈ కవి 'షృథుచరిత్ర' అనే అయిదాశ్వాసాల ప్రొఢ ప్రబంధాన్ని రచించాడు. 
దీనికి భాగవతం చతుర్ధ స్కంధంలో కథ ఆధారం. ఈ కావ్యంలో శబ్బాలంకారా ఘు జాస్తి ' 
అయినా మృదుత్వం లేకపోలేదు. అంతా సలక్షణమే. చెవికేకాక హృదయానికి కూడా ఇది 
రంజకంగా వుంటుందని పరిశోధకుల అభిప్రాయం. ఈ కావ్యం అముద్రితం. దీని ప్రతి 
ఒకటి ప్రాచ్యలిఖిత [గ్రంథాలయంలో వుంది (0. 569). ఈ కావ్యంలో పూర్వకవిస్తుతి 
విలక్షణంగా సాగింది. సాధారణంగా ఏదో ఒక సీసపద్యంలోనో, వృత్తంలోనో 
పూర్వ్ణకవులందరికీ మూకవుమ్మడిగా దండం పెట్టడం మన కవులకు రివాజు, అయితే 
సరస్వతి సోమయాజి 7' పద్యాలలో ప్రథమశ్రేణి పేరుతో ఇతడిలా పేర్కొనడం 
గమనించతగ్గది. 

శృంగారరసాలింగగ్భథ రంగ-త్కవితానదీ తరంగము హృదయ 

త్వంగద్భుజంగ మాంగద-లింగంబు తెనాలిరామలింగము దలతున్‌. (౧.669) 


నిజానికి మన సాహిత్యంలో తెనాలి రామలింగాలు ఇద్దరున్నారు. 


తెనాలి రామలింగం: మొదటి నిజాము కాలంనుంచీ ప్టైదరాబాదే మన రాజధాని. 
అయితే ఈ కేంద్ర నగరంలో జీవించిన తెలుగు కవులు ఎందరో మనకి తెలియదు. ఒక్క 
తెనాలి రామలింగం పేరే బయటపడింది గాని అతని కావ్యం వెలుగు చూడలేదు. ఈ కవి 
అక్కన్న మాదన్నల కాలంలోనివాడు. ఇతడు 'ధీరజన మనోవిరాజితం' అనే గంథం 
వ్రాశాడు. ఇందులో విశ్వబ్రాహ్మణుల గొప్పతనాన్ని చాటుకొన్నాడు. ఆ కులాన్ని 
నిందిస్తే వచ్చే కష్టాల గురించి కూడా కథలు చెప్పాడు. ఇంతకన్న ఇతని గురించిగాని ఇతని 
కావ్యం గురించిగాని తెలియదు. _ 

విశ్వకర్మ ప్రశస్తిని కొనియాడే మరొక (గంథం ఈ యుగంలోనే బహుశా 
తెలంగాణాలోనే వెలువడింది. దీనిని ఒకరు కాదు ఇద్దరు కవులు కలిసి రచించారు. వారి 
పేర్లు తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి. 

తురగా రాజకవీ, అయ్యంకి బాలసరస్వతి: ఈ జంట కవుల బంధుత్వమేమిటో 
తెలియదు. ఇంటిపీరులు వేరుగా ఉన్నాయి. అయినా వీరి గోత్రం మాత్రం ఒకటే (శౌనక 
గోత్రం). వీరిలో మొదటి కవి పేరు 'తుర్మారాజకవి అని వీరి కావ్యం 
వ్రాతప్రతులలోనూ తొలి ముద్రిత ప్రతిలో కనబడుతుంది. వీరేశలింగంగారు 'తుర్కా'ను 
'తురగా'గా మార్చారు. 'రాజకవి' అన్న పేరును “రామకవి' అన్న పేరుగా 
ఊహీంచుకొన్నారు.? అయితే అనంతరం పరిశోధకులు ఈ జంటకవుల పీర్లు తురగా 


6. గోలకొండకవుల సంచిక పుట. 407 
7. ఆంధ్ర కవుల చరిత్ర, ద్వాతీయభాగం, పుట 204. 


1034 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండవ సంపుటి 


రాజకవి, అయ్యంకి బాలసరస్వతి అని నిర్ణయించారు. ఈ కవులు తమ గురించి 
వివరాలేమీ (గ్రంథంలో చెప్పుకోలేదు. కృతిపతి గురించి చాలా చెప్పారు. 


ఈ జంటలలో నాలుగో జంట వ్రాసిన నాగరఖండం అయిదాశ్వాసాల గ్రంథం. ఆ 
కవులు అఖినవవిశ్రుత కవితా విభవులు. అఫీలాగమాంతవిదులు. రాజకవి రసికుడు; 
బాల సరస్వతి అసమప్రతిభావిరాజి. తమను గురించి ఈ కవులు ఇంతకన్నా ఎక్కువగా 
చెప్పుకోలేదు. వీళ్ళను ధవళిశ్చరపురపు మార్కండేయుడనే శ్రీమంతుడు పిలిపించాడు. ఒక 
కావ్యం అంకితమిమ్మని అడిగినట్లు కవులు ఇలా చెపాపరు.” 


మము బిలిపించి చాల బహుమాన మొనర్చి ' కవీంద్రులార! స్కాం 

దమున మహాప్రసిద్ధమగు నాగరఖండ మఖండవిశ్వ క్ర 

ర్మమహితవైభవాకరము మాకు దెనుంగున నంకితంబుగా 

రమణ ఘటింపగాదగు పురాణవిదుల్‌ మది రాణ మెచ్చగక (1.294) 


మార్కండేయుడు ఇలా అడగ్గానే “కృతికంఠమాలకు గొబ్బున నాయకరత్నం' అబ్బిందని 
కవులు ఈ కథను చెప్పసాగారు. స్కాందపురాణంలోని సనత్కుమారసంహిత అనే 
నాగరఖండం ఉంది. ఇందులో విశ్చకర్మ గొప్పదనం విశదమవుతుంది. 

ఒకనాడు పార్వతీదేవి 'జగత్కారణదేవుడు ఎవ్వ'డని శివుణ్ణి ప్రశ్నించింది. ఆయన 
విశ్చకర్మమహానుభావాన్ని చెప్పాడు. విశ్వకర్మ అనే వృక్షంలోనే" సదాశివా పంచశక్తుల 
ఉత్పత్తి జరిగింది. విశ్చకర్మ ముఖాది అవయవాలవల్ల అష్టాదశపురాణాలు ఏర్పడ్డాయి. స్‌ 
నాగరఖండంలో శివుని పంచవింశతి లీలానామాలు, జంతునిర్మాణ క్రియ అష్టాదశజాతి 
భేదాలు, ఆరవై నాలుగు కళల ఉత్పత్తి, ఆరు దర్శనాలు మొదలైనవాటి వివరాలున్నాయి. 
నాలుగో ఆశ్వాసంలో ఆంజనేయుని జన్మకథ ఉంది. మర్కటమిథున క ప్రసంగాన్ని చూసి 
మానసవికారం పొందిన శివుని వీర్యమే అంజనాదేవి శరీరంలో ప్రవేశించింది. గర్భస్థ 
నీశువును అమె భరించలేకపోయింది. ఆ వేదన బాపమని వివిధ దేవతలకు మొక్కుకుంది. 
వాళ్లు వచ్చారు. “నీ కేమిస్తీ గర్భం బయటకు వస్తావు?” అని కడుపులో శిశువును 
అడే శర బంగారు. తాపి మండలాల, యజ్ఞసూత్రం ఇస్తే బయటికి వస్తా”? ar 
బిడ్డ. దేవతలకు అది చేయడం సాధ్యపడలేదు. విశ్వకర్మను పిలిచారు. ఆయన వచ్చి, “ 
నువ్వు అడిగినవి చేసి ఇస్తాను కాని, నువ్వు నాకేమిస్తా'వని అడిగాడు. “నీ 
ఎప్పుడూ నిలబడి ఉంటాను” అని బిడ్డ బాస చేశాడు. అతడే హనుమంతుడు. నాటినుండి 
విశ్చకర్మ కపికేతనుడు. 


విశ్వకర్మ కులంలో పుట్టినందువల్లనే నాగరఖండాన్ని అభిమానించి, అనువాదం 
చేయించి, అంకితం పుచ్చుకొన్న మార్కండేయుని జండాపైన కూడా కపిరాజు ఉన్నాడు. 
ఇతనికి “పేషణీహనుమంత' మొదలైన బిరుదులున్నాయి. ఈ మార్కండేయుని ఇంటిపేరు 
ధవళిశ్చరపురంవారైనా ఇతడు పెందోటపురానికి అధిపతి. 
8. ఆంధ్రకవి తరంగిణీ, 11వ సంపుట, పుట 58. 
9. ఈ కవుల నాగరఖండం అచ్చుపడీందిగాని నాకు దొరకలేదు. అందుచేత ప్రాచ్యలిఖిత 


గ్రంథాలయంలోని ప్రతులూ ముఖ్యంగా ట్రై, క్యాటలాగు ౩వ సంపుటి, ౩ భాగాన్ని 
ఉపయోగించుచున్నాను. 


అన్నట్టు వీళ్లూ ఉన్లాారు: 1035 


కృతిపతి '“మహవ్ముదు కుతుబశాహీ చంద్రునికి కుడిభుజ'”మని కవులు పొగిడారు 
(నాగర ఖండం 1-18).- క్రీ.శ. 1580 నుండి 1611 దాకా గోల్కొండను పాలించిన 
కుతుబ్‌షానే కవులు పిర్కొన్నారని చాగంటి శేషయ్యగారు భావించారు. ఇతని ప్రాభవ 
వేళలో కావ్యం పుట్టినట్టుంది. ఈ కుతుబ్‌షా రాజ్యానికి వచ్చినప్పుడు 
15 సంవత్సరాల ప్రాయంవాడు.. 1617 నుండి 1626 దాకా సుల్తాన్‌ మహమ్మదు 
కుతుబ్‌షా అనే ఇంకొక పాల్పక్సుడు కూడా ఉన్నాడు. ఇందులో ఎవరికి మార్కండేయుడు 
కుడిభుజం? ఎవరికీ కాదేమో 1 ప త్మ్యపద్యంనత్యుక్తి విశీషంగా నున్నట్లు తోచుచున్నది” అని 
చాగంటి శేషయ్యగారు రాశారు." కుతుబ్‌షా నం ఉండేవాడు పెందోట 
పురానికి కరణంగా ఎందుకుంటాడన్న ప్రశ్న సహ సహజంగానే వేస్తుంది. సమాధానానికి 
చాలా పరిశోధన కావాలి. ఆకరాలు దొరకవు, గంథాంతాన గద్భ తర్వాత ఒక 
పద్యంలో గ్రంథ రచనా కాలాన్ని చెప్తున్న పద్యం ఒకటి చాగంటి శేషయ్యగారు 
" ఉదాహరించారు. దాని ప్రకారం గంథరచనాకాలం శాలివాహన శకం 1508లో, అంటే 
క్రీ.శ. 1586లో అని తేలుతుంది. “ఈ పద్యము గ్రంథకర్త నామాదికములు తెలుపు 
గద్యకు. బిమ్మట నుండుటచే కవులు రచించినది కాదేమోయని సంశయము 
తోచుచున్నది” అని చాగంటివారు అన్నారు. ఈ పద్యం నేను చూసిన ప్రతిలో లేదు 
(R.312). ఈ పద్యంలో “కుతుబ్‌ షా కీ నిజాంకు తలనాధు ప్రాభవ వేళ అనే 
మాటలున్నాయి. ఇది కవులు రాసిన పద్యమే అయితే వాళ్ళు పదహారో శతాబ్దం వాళ్ళు 
కారు. 18వ శతాబ్దం వారు. అని చెప్పాలి. కుతుబ్‌షాకు నిజాం అనే బిరుదు ఉన్నట్లు 
కనబడదు. అసఫ్‌ జూ వంశంలోని వాళ్ళకే నిజాం అన్న బిరుదు నికరంగా ఉంది. ఈ 
వంశంవాళ్ళు క్రీశ. 1713 తర్వాతనే రాజ్యానికి వచ్చారు. కవులు అందుచేత 
కడపటిరాజుల యుగంలోనే రచన చేశారు అనుకోవాలి. 


కుతుబ్‌షాహి ప్రాభవ వేళలో కాకపోయినా వేమనగారి ప్రాభవవేళలో ఈ [గ్రంథ 
రచన పూర్తికావచ్చినట్టు కనబడుతుంది. చతుర్ధాశ్వాసంలోని ఒక ఆటవెలదిని చూడండి. 


''దివిజ విశ్చకర్మ దేవుండు స్థావర జంగములకు..... జనకు డయ్యె 
తాతయయ్యె సకల దైవత కోటికి వెలయ పది భుజముల విశ్చకర్మ”' 
(నాగరఖండం 312 పుటు 
ఈ న ఇతర ఆటవెలదులు ఇలా వేమనగారి ప్రక లేవు. 
వేమనగారిని నుతించారు. 


ఈ జంటకవులు నాగరఖండంలో చేసిన పూర్వకవి స్తుతి మన సాహిత్యానికి ఎంతో 
ఉపకారం చేస్తున్నది. దీని సహాయంవల్ల కొంతమంది కవుల కాలాన్ని నిర్ణయించడానికి 
ఆస్కారం కలిగింది. ఈ కవులు నాగరఖండాన్ని క్రీ.శ. 1586లో వ్రాశారని (గంథాంతాన 
ఉన్న ఒక పద్యం వల్ల తెలుస్తున్నది. వీళ్లు స్తుతించిన కవులందరూ సహజంగా ఈ 
సంవత్సరానికి పూర్వులే అయివుంటారు. సాగరఖండంలోని పూర్వకవిస్తుతి చూడండి. 
న క ప కక య క తు ప క టు సం ప సులి 


10. ee తరంగిణీ - 11వ సంపుటం, పుట 60. 
పై గ్రంథంలోనే, పుట 61. 3 


1036 సమగ్రాంధ్ర సాహిత్యం - రెండన సంపుటి 


ప్రాచేతసు బరాశరకుమార గాళిదాసు మయూర భవభూతి జోరుదండి 

బాణు ధనంజయ భారవి జయదేవు భాసుని శ్రీహర్ష బబ్రవర సేను 

మల్లణు విల్లణు మాఘు మురారిని క్షేమేంద్రు వటమూల సోమనాథు 

వివతత్వు ఖీవదేవు జిన్మయు భవదూరు శరభాంకు రాజశీఖరుని వేము 

నన్నపను దిక్క మఖి బ్రబంధ పరమేశు 

సాధు నాధర్వణాచార్వ్యు జంద్రమౌళి 

భాస్కరు ననంతు శ్రీనాథభట్టు భీము 

సోము నమరేంద్రు దలతు నుత్సుకత నాత్మ. ' "' (294) 

ఈ పద్యంలో నలఖైమంది సంస్కృతాంధ్ర కవుల పేర్లున్నాయి. శివతత్వుడంటే 
వివతత్త్వసారం వ్రాసిన మల్లికార్డునపండితారాధ్యుడు కావచ్చు. చిన్మయుడు, సాధుకవి 
ఎవరో తెలియదు. నాగరఖండంవల్ల తెలియవచ్చే కవుల అకారాది పట్టిక ఇది. 


1. అధర్వణాచార్యుడు 11, తిక్కన 21. భాసుడు 31. వేముడు 

2. అనంతుడు 12. దండి 22. భాస్కరుడు , 32, వ్యాసుడు 

3. అమరేండ్రుడు 13. ధనంజయుడు 23. భీమన 33. శరభాంకుడు 
4. ఎగ్రాప్రైగడ 14. నన్నయ 24. మయూరుడు 34. రివతత్వుడు 
5. కాళిదాసు 15. ప్రవరసేనుడు 25. మల్లణుడు 35. శివదేవుడు 
6. క్లేమేంద్రుడు 16. బాణుడు 26. మాఘుడు 36. శ్రీనాథుడు 
7. చంద్రమౌళి 17. బిల్లణుడు 27. మురారీ 37... శ్రీహర్హుడు 
8. చిన్మయుడు 18. భవదూరుడు 28. రాజశేఖరుడు 36. సాధుడు 

9, చోరుడు 19. భవభూతి 259. వటమూలుడు 39. సోమన 

10. జయదేవుడు 20. భారవి 30. వాల్మీకి 40. సోమనాథుడు 


వటమూలుడు, వేమన మొదలైన కొంతమందిని ఈ జంటకవులు స్తుతించారు, 
సాహిత్యచరిత్ర రచనలో వీరి కాలనిర్ణయానికి చాలా తోడ్పడే ఈ స్తుతిని చేసిన 
జంటకవులు ఏ ప్రాంతాలవారో తెలియదు. 

పావులూరి మల్లన్న: ప్రసిద్ధులైన ప్రాచీన కవుల ఇంటి పేర్లూ మనిషి పేర్లూ కలవారు 
కొందరు మన సాహిత్యంలో వున్నారు. వారిలో పావులూరి మల్లన్న ఒకడు. మొదటి 
మల్లన్న చాళుక్యయుగంనాటివాడు. రెండోవాడు అర్వాచీనుడు. భద్రాద్రి రామశతకం 
వ్రాశాడు. కొండవీటి సర్కారులో ఒక పావులూరు వుంది. కవి అక్కడివాడే. తండ్రి 
రామన్న పావులూరి కరణం. తన ఊళో వున్న రాముణ్ణే భద్రాద్రి రామునిగా భావించి 
శతకాన్ని చెప్పాడు. ఇందులో నామస్మరణ తప్ప భావవైచిత్రి లేదు. దీని ప్రతి ఒకటి 
ప్రాచ్యలిఖిత గ్రంథాలయంలో వుంది (0.1627. చివరి పద్యంలో మల్లన్న దేవునికిలాగ 
రికమండు చేశాడు. 

ఈ మహిలో నీశతకము-నేమనుజుడు వ్రాయు జదువ నీప్సితఫలమున్‌ 

[బేమనొసంగుమి ధయచే- శ్రీమద్బ ద్రాద్రిరామా శ్రీరఘురామా. 

ఈ శతకాన్ని కాపీ చేయడంకన్నా రామకోటి వ్రాసుకొంటే, నమ్మినవాళ్లకు 
పుణ్యం పదింతలు పెరగవచ్చు. 

ఇది ఈ యుగంలోని చాలా కావ్యాలకు వర్తిస్తుంది. 


అంకన్న, సింహాద్రి 
అంకరాజు, దామెర్ల 
అంవికావాదం 
అక్కన్న 

అక్కన్న కవి 
అక్కమహాదేవి చరిత్ర 
అక్కయ్యకవి 

అక్కల కొలుపు 


అక్కలు 


అఖిలకావ్య లక్షణలక్ష సాగరం 


అచలాత్మజా పరిణయం 
అచ్చ తెనుగు రామాయణం 
అచ్యుతదేవరాయలు 


అచ్యుతప్ప నాయకుడు 
అచ్యుతప్ప రాయా భ్యుదయం 
అచ్యుతా భ్యుదయం 
అజ్జయ్య దీక్షితులు 
అనంతయ్య, ఏనుగు 
అనంతయ్య, చిత్రకవి 
అనంతయ్య, తుపాకుల 
అనంతయ్య, రేవూరి 
అనంతరాజు, మట్ల 
అనంతవ్రతకల్పము 
అనర్హరాఘవం 
అనిరుద్ధచరిత్ర 
అన్నప్ప 

అన్నమరాజు 
అన్నయ్య, వెన్నాలకంటి 
అన్యవాద కోలాహలం 
అప్పకవి, కాకునూరి 
ఆప్పకవీయం 
అప్పకవీయం 

అప్పన్న, నెప్పల్లె 
అప్పప్పకవి 


1037 


ముఖ్యవదానుక్రమణిక 


778 
656 
766 
800 


అప్పమంతి, నాదెండ్ల 
అప్పయ్య; వైదర్సు 

అప్పు లాచారి, శేషభట్టరు 
అబ్బయ్య, కనుపర్తి 
అభినయ దర్పణం 
అవినవ వాగనుశాసనుడు 
అఖీషీక్తరాఘవం 
అమరుకకావ్యాం 
అమరుక శతకం 
అయ్యన్న, కంచెర్ల 
అయ్యప్పదీక్షితులు 
అయ్యలరాజకవి 
అరుణాచలపురా ణం 
అర్చిరాది ప్రబంధం 
అశ్చలక్షణసారం 
ఆఅశ్చరాయచరిత్ర 
అష్టదిగ్గజాలు 
అష్టమహిషీ కల్యాణం 
అష్టమహిషులు 
అష్టవిధనాయికలు 
అష్టావధానకవి 
అహల్యా సంక్రందనం 
అహోబలపండితీయం 
అహోబలయ్య, కుందుర్తి 
ఆళగరి, వెలిదండ్ల 
అఆశియరామరాయలు 
ఆంజనేయ శతకం 
ఆంధ్రకవితాపితామహుడు 
ఆంధ్ర కామందకం 
ఆంధ్రకొముది 


ఆం ధ్రదేశంలో భాగవతులు . 


ఆంధనామశేషం 
ఆంధ్రనామ సంగ్రహం 
ఆంధ్రభాషారత్నాకరం 


942, 


943 


ఆంధ్ర శబ్తానుశాసనం 
ఆనందకనక మాహాత్మ్యం 
ఆనందరంగరాట్చందం 

' ఆనందరాయమఖి 
ఆముక్తమాల్యద 

ఆరవీటి బుక్కరాజువంశం 
ఆరవీటి రాజుల యుగం 
ఆరవీటి వంశం 

ఆర్కాటు సుబాకవులు 
ఆస్తీక దర్శనాలు 

ఆస్తిక దార్భనిక మతాలు 
ఇందుమతీ పరిణయం 
ఇబహీం ( ఇభరాముడు) 
ఇమ్మడీ ఏకోజీ 

ఇమ్మడి కాళహస్స్తికవి, రేమారి 
ఇమ్మడి రామకృష్ణుడు 
ఇళాదేవీయం 

ఈదెమ్మకథ 

ఈశ్వర ఫణిభట్టు 

ఉత్తమ గండచ్చందం 
ఉత్తర రామాయణం 
ఉదయనోదయం 
ఉద్బటయ్య 
ఉద్భటారాధ్య చరిత్రము 
ఉద్యోగపర్వం 

ఉపమాక వేంకటేశ్వర శతకం 
ఉప్పుగుండూరి కవులు 
ఉషాపరిణయం 
ఉషాపరిణయకర్తలు 
ఎర్రన్న, ఎడపాటి 
ఎ(ర్రయ్య, బద్దెపూడీ 
ఎల్లన్న, చింతలపూడి 
ఎల్లమరాజు, మట్ల 
ఎల్లయ్య, కావూరి 
ఎల్లయ్య, చింతలపల్లి 
ఎల్లారెడ్డి, కామినేని (ఇమ్మడి) 


92, 


278, 


656, 


393, 


123, 


1038 


910 
279 


ఏకప్రాస శతకం 776 
ఏకాచునాథుడు 376 
ఏళామయ్య 873 
. ఏకామయలింగశతకం 1021 
ఏకోజీ 897 
ఏకోజీ, భోసల 1027 
ఏగంటి భాష్యము 153 
ఏలూరు సర్కారు ర్రి49 
ఒడయనంబి విలాసం 435 
ఒడ్డెయ్య, వెణుతుర్త 492 
ఓబయ్య, దర్పా 915 
ఓబళకవి, పొన్నతోట 475 
ఓబళనాయకుడు 783 
ఓబళయ్య, గాలి 947 
కంచికావ్యం 491 
కందర్భకేతు విలాసం 198 
కంపరాయలు, ఓబల 28 
. కకుతీస్థ విజయం 420, 626 
కడపటిరాజులయుగం 800 
కడప సుబా కవులు 840 
కదరీపతి, తాడిగోళ్ళ 781 
కనకరంజిత విఖాయణీ పరిణయం 478 
కన్నప్ప చరిత్ర 413 
కియుద్దీఖాన్‌ 801 
కర్నూలు సుబా 832 
కవిజనరంజనం 988 
కరుణభాసుర యక్షగాన ప్రబంధం 222 
కవికర్ణరసాయనం 117 
కవికాల్స కం 766 
కవికులసార్వభొ ముడు 616 
కవిచింతామణి 233 
కనిజన సంజీవని 451 
కవి భానుడు 564 
కవిరాజ మనోరంజనం 944 
కవిరాజ విరాజితం 64 
కవిశిరో భూషణం 948 


కవిసంశయవిచ్చేదం 
కవిసర్పగారుడం 
కసవరాజు, కొరవి 
కసవరాజు, తేళ్ళపూడి 
కసుబా 

కస్తూరి రంగయ్య, వెచ్చా 
కళాపూర్లోదయం 
కళావతీ శతకం 

కళింగ కవులు 

కళింగ దండయాత్ర 
కాంచీమాహాత్మ కం 
కాంటర్‌బరీ కథలు 
కామకళానిది 
కామినేని కవులు 
కామిరెడ్డి, కామినేని 
కామేశ్వరీ చరిత్రము 
కార్తీక మాహాత్మ్యం 
కావ్యసార వర్ణనం 
కావ్యాలంకార సంగ్రహం 
కాళయ్య, చెంగల్వ 
కాళయ్య, బొమ్మలాట 
కాళహాస్తికవి, రేవూరి 
కాళహస్తి మాహాత్మ్యం 
కాళహస్తిలింగ శతకం 
కాళిందీ కన్యాపరిణయం 
కాళిందీ కల్యాణం 
కాళీయమర్దనం 
కిరాతార్జునీయం 
కుందుర్తి కవులు 
కుందుర్తి పండితులు 
కుక్కుటేశ్చర శతకం 
కుచేలోపాఖ్యానం 
కుతుబ్‌షాహి వంశం 


కుమార అనంతరాజు, మట్ల 


కుమార ధూర్జటి 
కుమార భారతి 


246, 


636, 


804, 


626, 


1039 


914 


కుమార వెంకటరాయలు 
కుమారార్జునీయం 
కుముదవల్లీ విలాసం 
కుముద్వతీ కళ్యాణం 
కుముద్వతీ పరిణయం 
కులపురాణాలు 
కులీకుతుబ్‌ షా 
కువలయానంద ప్రకాశిక 
కువలయాశ్చ చరిత్ర 
కుశలవోపాఖ్యానం 


కూర్మనాథం, గోగులపాటి 


కూర్మపురాణం 
కృష్ణకవి, వెలగపూడి 
కృష్టదండకం 
కృష్ణదేవరాయలు 
కృష్ణమంత్రి, నేబది 
కృష్ణమరాజు, నంద్యాల 


కృష్ణమాచార్యులు, కర్పూరం 


కృష్ణయ్య, పూడూరి 
కృష్ణయ్య, వెలగపూడి 
కృష్ణరాజ దండకం 
కృష్ణరాయ విజయం 
కృష్ణలీలా తరంగిణి 
కృష్ణవిలాసం 

కృష్ణాజీ 

కృష్ణాధ్వరి 

కృష్ణార్జున సంవాదం 
కేశవన్న 

కేశవ విలాసం 
కొండన్న, వేగినాటి 
కొండపల్లి సర్కారు 
కొండయ్య, బొడ్డపాటి | 
కొండలరాయుడు, రావు 
కొండవీడు సర్కారు 


కొందరు రామాయణ రచయితలు 


కొందరు నాటకకర్తలు 


కోదండపతి, గుడిపాటి 
కోదండరామయ్య, అనఘం 


కోదండరామయ్య, చింతకుంట 
కోటండరామయ్య, భట్ల పెనుమర్తి 


' కోనేరునాథుడు, దోనూరి 
కౌసలేయ చరిత్రం 
క్షేత్రయ్య 
క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలు 
గంగకవి 
గంాజుూ, చిరుమూరి 
గంగాగౌరీ విలాసం 
గంగాధరుడు, అద్దంకి 
గంగాధరుడు, కాకమాని 
గంగాపుర మాహాత్మ్యం 
గంగావతరణం 
గజపతిరాజులు 
గణపయ్య, రాయసం. 
గణసౌ జన్యాఖ్యాన శతకం 
గణిత దీపిక 
గద్వాల సంస్థానం 
గరుడాచలకవి, లయగ్రాహి 
గాధేయోపాఖ్యానం 
గారడీ పద్యం 
గిరిజా కల్యాణం 
గరియమ్మ 
గిరిరాజు, దర్చా 
గురవమంత్రి, ఏనుగు 
గురవయ్య, చల్తా 
గురవరాజు, వణుకూరి 
గురుదీక్షాబోధ 
గురుపరంపరా ప్రభావం 
గురురాజయ్య 
గురుశిష్యసంవాదం 
గువ్వలచెన్న శతకం 
గొల్ల కలాపం 
గోదోవరీ శతకం 


గోపాలరావు, అష్టభాషల 
గోపాలు, కనకబండి 
గోపీనాథకవి, డొంకా 
గోవిందయ్య 
గోవిందయ్య, కుందుర్తి 
గోవిందయ్య, పాలూరి 
గౌడపురాణం 

గౌతమీ మాహాత్మ్యం 
గౌరన 

గౌరరాజు 

గౌరీ వివాహం 
గౌళికాశాస్త్రం 
ఘటికాచలమా హాత్మ రం 


| ఘట్టు ప్రభువు 


జ్ఞానచింతామణి 

జ్ఞాన సూర్యోదయం - 
చంద్రభానుచరిత్ర 
చంద్రలతిఖా విలాపం 
చంద్రశేఖర విలాసం 
చంద్రహాస విలాసం 
చంద్రాంగద చరిత్ర 
చంద్రాంగదోపాఖ్యానం 
చందాలోకం ' 
చంద్రికాపరిణయం 
చంద్రికా విహారం 
చంపూ రామాయణం 
చమత్కారమంజరి 
చింతలపల్లి పండితులు 


403, 


211, 


249, 429, 


758, 


516, 


816 
1016 
953 
491 
614 
888 
916 
836 
45 


1041 


చిక్కదేవరాయ విలాసం 861 | జగన్నాథ మాహాత్మ్యం 1017 
చిక్కయ్య, చెందలూరి 179 | జగన్నాథరాయలు, పానుగోటి 793 
చిక్కరా జవిన్నపం 862 | జగన్నాయక శతకం 778 
చిత్త శతకం - 459 | జగ్గన్న, కూచిమంచి : 964 
చిత్రకవితా దర్భ ణం _ 460, జగ్గన్న, పెదపాటి 261, 385 
చిత్రకవి పండితులు 447 | జనార్జ్దనాష్టకం 223 
చిత్రకవి పెద్దన 341 | జన్నమంత్రి, వెన్నెలకంటి 166 
చిత్రకూట మాహాత్మ్యం 893 | జన్నయ్య, అనంతరాజు 1027 
చిత్రగర్చ కవిత్వం 599 | జయవిజయాభ్యుదయం 627 
చిత్రభారతం 85 | జయసింహుడు 907 
చిన అనంతయ్య, రేవూరి 894 | జలపాలి మహాత్మ్యం 410 
చిన చెవ్నప్ప నాయకుడు 498 | జాంబపురాణం | 465 
చిన తిమ్మరాజు, పొట్లపాటి 245 | జాంబవతీ పరిణయం 69 
చిన నారాయణ, సవరం 710 | జానకీ పరిణయం 585, 951, 964 
చిన రాఘవయ్య, చింతలపల్లి 758 | జాహ్నవీ మాహాత్మ్యం 973 
చిన రామన, ముద్దరాజు 447 | జియోవాని బొకాడియో 781 
చిన లక్ష్మణకవి, ఏనుగు 616 | జైమినీ భారతం 878 
చిన లచ్చన్న, ఏనుగు 973 | జ్యోతిష రత్నాకరం. 1002 
చిన వీర రాఘవయ్య, చింతలపల్లి 762 | డిండిమభట్టు, రాజనాథ 8 
చిన్నన్న, తాళ్ళపాక 148 | డికామెరాన్‌ 781 
చిన్నాదేవి 43 | తంజావూరు తెలుగు కవులు 910 
చూడికుడుత్తమ్మ “54 | తంజూవూరు మహారాష్ట్ర రాజులు 896 
చెన్నకృష్ణయ్య 823 | తత్వ చంద్రోదయం 346 
చెన్నమరాజు, చెన్నమరాజు 623 | తత్వ దీపిక బోధ ' 347 
చెవ్వప్ప నాయకుడు 500 | తత్వ ప్రకాశిని 827 
చొక్కనాధచరిత్ర ' "౩51 | తత్స మార్తాండ 829 
చొక్కనాథ నాయకుడు 874 | తత్వార్థ దర్పణం 1031 
చొక్కనాథుడు 503 | తపతి సంవరణోపాఖ్యానం * 281 
చొక్కనాథుడు, విజయరంగ 877 | తమ్మయ్య, సారంగు 289 
చొక్కవజీరు శతకం 877 | తొతంభట్టు, వెల్లంకి 233 . 
చౌడప్ప . 425 | తాతాచార్యులు 205 
చౌడప్ప శతకం 425 | ఆాత్పర్యబోధిని . 62 
చౌతయ్య, గంగరాజు 404 | తానీషా అబులహసన్‌ 678 
ఛందోదర్పణం 233 | తాయికొంఢ నాటకం 69 
ఛాయాపతి, చింతలపల్లి 758 | తారకబ్రహ్మ రాజీయం 128 


ఛాసర్‌ “782 | తారా శకాంకం 889 


తాళదేశ. ప్రాణదీపిక 
తాళ్ళపాక కవులు 
తిట్టుకవులు 

తిప్పరాజు, కుడిచెర్ల 
తిమ్మకవి, లింగమగుంట 
తిమ్మన, నంది (ముక్కు) . 
తిమ్మన, పుష్పగిరి 

తిమ్మన, బొడ్డుచర్ల 
తిమ్మమం త్రి, నైషధం 
తిమ్మయ్య, కుంటుముక్క ల 


1042 


919 
147 


* 560 


230 
280 


72 


567 
438 
341 
230 


తిమ్మయ్య, కూచిమంచి 804, 852, 956, 1026 


తిమ్మయ్య. తామరపల్లి 


479 


తిమ్మయ్య (తిరుమల భట్టు), బట్టేపాటి 506 


తిమ్మరాజు, చతుర్భుజ 
తిమ్మరాజు, పూసపాటి 
తిమ్మరాజు, పాట్లపాటి 
తిమ్మరాజు, బిజ్జల 
తిమ్మరాజు, సార్వభౌమ 
తిమ్మరాజు, నిదిరాజూ 

ధి 
తిమ్మరుసు 


తిరుకామయ్య, అింగనమఖి 503, 736, 


తిరుకాళహస్తిలింగ శతకం 
తిరుమల దేవరాయలు 
తిరుమలదేవి 

తిరుమల నాయకుడు 
తిరుమలన్న 

తిరుమలభట్టు (తిమ్మయ్య) | 
తిరుమలయ్య, నెల్లూరి 


తిరుమలయ్య, వెంకట సోమయాజిగారి 


తిరుమలాంబ 
తిరువడాంబ శతకం 
తిరువెంగశప్పు, తాళ్ళ పాక 


తిరువెంగళరా జు, పచ్చకప్పురంపు 


తుక్కోజి 
తుపాళుల రాయడు 
తుర్కారా జకవి 


613, 617? 


621 
245 


తులసిమూర్తి.. 

తుళువ వంశం 
తెనాలికవులు 

తెలగన్న పొన్నికంటి 
తెలుగు ఖాస్కరులు 
తేరపావన శతకం 
తేరప్ప. కర్ణాట 
తోపూరు యుద్ధం 
త్యాగరా జస్వామి 
క్రయంబకరా యమఖి 
త్రిపురవిజయం 
త్రిలోకభిది 

త్రిలోక సంజీవని 
దత్తప్ప, బద్దెవీటి 
దత్తయోగీండ్ర కావ్యం 
దర్చా సోదరులు 
దశరధరా జనందనచరిత్ర 
దశావతార కథాసంగహం 
దశావతార శతకం 
దాక్షాయణీ పరిణయం 
దామెరల కవులు 
దాశరథీ శతకం 

దిట్టకవి 

దివ్యదేశ మాహాత్మ్యదీపిక 
దీక్షితచంద్రుడు, కోనేటి 
దుగ్గన్న, దగ్గుపల్లి 


| దేచయ్య 


దేచిరాజు, రాపరిది 
దేవకీనందన శతకం 
దేవరాజు, చిక్క 
దేవహూతి విలాసం 
దేవాంగ పురాణం 
దేవేంద్ర విజయం 
దేశాయి, మల్లారెడ్డి 
దొర, బోయినపల్లి 
ద్రౌపదీ కల్యాణం 


298, 


1043 


ద్రౌపదీ పరిణయం 615 | నరసింహం, ఆలూరి 868 
ద్విపద కాశీఖండం - ఏ480 | నరసింహం, కానాల 1014 
. ద్వాపద ప్రభులింగ లీలలు 154 | నరసింహం, బోరవెల్లి 796 
ద్విపద భగవద్గీత 825 | నరసింహకవి, ఎల్లకర 471 
ద్విపద భాగవతం 585, 940 | నరసింహకవి, చరిగొండ ఉరి 
ద్విపద భారతం 506, 941 | నరసింహనాయకుడు 504 
1, దపిపద భారత కవిత్రయం 506 | నరసింహ పురాణం 141, 744, 921 
డ్వొపద మార్కండేయ పురాణం 471 నరసింహ భట్టు, ఆమడూరి 405 
ద్వాపద రామాయణం 596, 1027 | నరసింహరాజు, కంకంటి 587 
ద్విపద విష్ణు మాయానాటకం 588 | నరసింహరాజు, వానపాల 618 
ద్విపద సారంగధర చరిత్ర 952 | నరసింహరాయమణి ౫ 898, 921 
ద్వ్యర్థి కావ్యాలు 300 | నరసింహరాయలు, సాళువ 1 
ధర్మఖండం 981 | నరసింహ శతకం 1023 
ధర్మన్న, చరిగొండ 85 | నరేంద్రలింగ శతకం 780 
ధర్మన్న, సిరిప్రెగడ 1030 | నలచరిత్ర 373, 527, 1030 
ధర్మయ్య, బారిగడుపుల 820 | నలయాదవ రాఘవ పాండవీయం 612 
ధీరజన మనోవిరాజితం 1033 | నలరాఘవ యాదవ పాండవీయం 868 
ధూర్జటి 108 | నల్లతిమ్మరాజు, పొట్లపాటి 245 
ధూర్జటి కవులు 598 | నవగ్రహస్తవం 403 
ధేను మాహాత్మ్యం 503, 874 | నవచోళచరిత్ర 152, 160, 188 
భువ చరిత్ర - 616 | నవనాథచరిత్ర 953 
నంజరాజవాణీవిలాసం 867 | నవాబులయుగం 234 
నందనందన శతకం 777 | నవీన కాళిదాసు 868 
నందన చరిత్ర 404 | నాంచారు పరిణయం 1018 
నక్షత్ర ఖేలనం 819. నాగదతోపాఖ్యానం 728 
నగరేశ శతకం 779 | నాగభూషణం, తుమ్మలపల్లి 954 
నన్నయ్య, మోచర్ల 480 | నాగరఖండం | 1034 
నరసప్పయ్య, దళవాయి 876 | నాగరాజు, చెన్నాప్రగడ 1021 
నరసభూపాలీయం 322 | నాగశాస్త్రి బృహత్తటాకం 1022 
నరసభోజనుతి 876 | నామయోగి 344 
నరసయ్య, పోచిరాజు 245 | నాయకరాజులయుగం 496 
నరసయ్య, బడగలనాటి 1017 | నారప్ప, కంభంపాటి 348 
._నరసరాజు, కంఠీరవ 863 | నారాయణ, అయ్యలరాజు 781 
నరసరాజు, గొబ్బూరి 245 | నారాయణ, కోన 795 
నరసింగన్న 148 నారాయణతీగ్గలు 743 


నరసింహం, అంగర 798 నాసికేతోపాఖ్యానం 179 


నాస్తిక దర్శనాలు 
నింబజా మాహాత్మ్యం 
నిమ్మయ్య, పిడపర్తి 
నిరంకుశోపాఖ్యానం 
నీలాసుందరీ పరిణయం 
నృసింహకవి, సంకుసాల 
నెల్లూరి కవులు 

నేబతి 

నైషధపారిజాతం 
పంచకన్యాపరిణయం 
పంచతంత్రం 

పంచతంత్ర ప్రబంధం 
పంచరత్నాలు 
పతితపావన చరిత్ర 
పద్మనాయక చరిత్ర 
పద్మనాయక భూపాలుడు, సర్వజ్ఞ 
పద్మపురాణం 
పద్మావతీకల్యాణం 

పద్య నిఘంటువు 
పద్యబసవ పురాణం. 
పరతత్నరసాయనం 
పరమభాగధవతచరి త్ర 
పరమభాగవత చరిత్ర కర్ణలు 


పరమయోగి విలాసం 150, 294, 358, 


పరమానందతీర్ణులు 
పరమానంద శతకం 
పర్వతనారదోపాఖ్యానం 
పర్వతన్న, ఎడవల్లి 
పర్వతపురాణం 
పాంచాలీ పరిణయం 
పాండురంగ మాహాత్మ్యం 
పాటీగణితం 

పాపన్న, మాచవరపు 
పాపయ్య, తుమురాడ 
పాపరాజు, కంకంటి 
పామనాయకుడు 


409, 


1044 


పారిజాతం 
పారిజాతాపహరణం 
పార్వతీ పరిణయం 

పిడపర్షి కవులు 

పిల్ల వసుచరిత్ర 

పురుషోత్తమ దీక్షితులు 
పురూరవచరిత్ర 

పుష్పగిరి తిమ్మన్న వంశవృక్షం 
పూతనాహరణం 
పృథుచరిత్ర 
పెదకెంపరాయడు 
పెదతిరుమలయ్య 
పెదనరసింహరాయలు, మరింగంటి 
పెద పర్వతన్న 

పెద బాపయ్యశాస్త్రీ అయ్యగారి 
పెదరామన, ముద్దరా జు 
పెద్దదాసు 

వెద్దదాసుచరి త్ర 

వెద్దన, అల్లసాని 

పెద్దన, ఎలుగంటి 

పెద్దయ్య, ఒడ్లెపూడి 
పెద్దాపురం ప్రభువులు 
పెద్దిరాజు, పొన్నాడ 
పెనుమత్సకవులు 

పెమ్మన, భావన 

పెరియన్న, ఉప్పుగుండూరి 
పేరయలింగం 

పేరయ్య, బొడ్డపాటి 
పోతయ్య. ప్రెగ్గడపల్లి 
పోతరాజు 

పోలమరాజు 

ప్రతాపచరిత్ర 

ప్రతాపరుద్ర యళోభూషణం 
ప్రతాపసీింహుడు 


ప్రద్యుమ్నుచరిత్ర 


406 


ప్రద్యుమ్న విజయం 406 
ప్రబంధరాజ వెంకటేశ్వర విజయవిలాసం 723 
ప్రభావతీ ప్రద్యుమ్నం 250 
ప్రభుడేవర వాక్ళం 347 
ప్రభులింగ లీలలు 145 
ప్రయోగనారం 232 
ప్రసన్న రాఘవం 439 
ప్రహాదచరి త్ర 647 
ప్రోలునాటికవులు 955 
బందరు సర్కారు 943 
బడబానలభట్టు 561 
బమ్మెరకవులు 434 
బలభద్రయ్య, కవిధాటి 1016 
బలభద్రరాజు 617 
బలభద్ర విజయం 618 
బసవన్న, కాచిరాజు 232 
బసవయ్య, అంగద 260 
బసవయ్య, చెన్న 494 
బసవ విజయం 954 
బళిర కరివేల్చు శతకం 997 
బహుళాశ్చచరిత్ర 247, 648 
బాపయ్య, అల్లమరా జు 1016 
బాలకవి సుబ్బన్న 922 
బాలకృష్ణలీలా విలాసం 924 
బాలక్రీడా విహరం 799 
బాలగోపాల విలాపం 492 
బాలగోపాల శతకం 777 
బాలభాగవతం 353 
బాలభారతం 228 
బాల భాస్కరుడు, అడిదం 986, 1026 
బాలరామాయణం 723 
బాలసరస్వతి 508 
బాలసరస్వతి, అయ్యంకి 1033 
బాలసరస్వతి, ఎలకూచి 512 
బాలసరస్వతీయం 513 
బుచ్చి వెంకటాచార్యులు, కిరీటి వా. 


1045 


బుధ మనస్తోషణి 
బుస్సీదొర 
బృహన్నారదీయం 
వేతాళపంచవింశతి 
బొమ్మ పెట్టడం 
బొమ్మల కథలు 
బొమ్మలాట కవులు 
బోడిపర్వతన్న 
బోరవెల్లికవులు 
బోరవెల్లి సంస్థానం 


: బ్రహ్మయలింగం, ముదిగొండ 


బ్రహ్మాండ పురాణం 
బ్రహ్మోత్తర ఖండం 
భక్షమందార శతకం 
భగవంతం, సత్యవోలు 
భగవంతరాయమణి 
భగవద్గీత 

భగవద్గీకార్థ దర్పణం 
భట్టుమూర్తి 

భద్రగిరి మాహాత్మ్యం 
భద్రాద్రి శతకం 
భద్రాయురాభ్యుదయం 
భరతశాస్త్రం 

భర్గ శతకం 
భల్లాణచరి త్ర 
భవానీశం, ఈదురుపల్లి 
భవ్యనామశతకం = 
ఖానుకవి 

భానుమతీ పరిణయం 
భానుమద్నిాజయం 


483 
257, 889 


భామాకలాపం - రచనా ప్రణాలిక 751 


భారత సావిత్రి 
భారతీ పరిణయం 
భావన, రేటూరి 


భావనారాయణ, కలిదిండి 


భాస్కరకవి, శ్రీపతి 


472 
483, 891 


మల్లికార్జున సిద్ధయోగి = 


1046 


ఖాస్కర శతకం 458 
భాస్కరాచార్యులు 472 
భీమకవి, వేములవాడ 301 
- భీమఖండం 123 
భీమన్న 231 
భీమసేనవిజయం 616 
భువనవిజయం 67 
భోసల కోసలీయం 910 
మంగమ్మ దండకం 875 
మంగమ్మ దక్షత 875 
మంగా దుష్పాంసులా విలాసం 870 
మంచన 781 
మత్స్యపురాణం 140, 147 
మదాలసచరిత్ర 45 
మధురనాయకరాజులు 874 
మధురమంగా పుంశ్చలీ విలాసం 875 
మధురవాణి 693 
మధురవాణీ విలాసం 758. 762 
మనుచరిత్ర 97 
మనునుంచి భట్టు 24 
మనోహరశతకం 815 
మన్నారు కృష్ణశతకం 792 
మన్నారుదాసవిలాసం 634, 696 
మన్నారుదేవుడు 708 
మన్నారురంగపదాలు 886 
మలయకూటం 67 
మరలిరాయలయుగం 1 
మల్లన, చదలవాడ 293 
మల్లన, తరిగొప్పుల 249, 429, 795 
మల్లన, పావులూరి 1036 
మల్లన, ప్రాఢకవి 162, 562 
మల్లన, మాదయగారి 409 
మల్లయ్య, నండూరి “409 
మల్లయ్య, మద్దికాయల 410 
మల్లారెడ్డి, కామినేని 456 
816 


మల్లుభట్టు, ఘటసాని 
మల్లణచరిత్ర 
మహమ్మద్‌చరి త్ర 
మాంధాతృచరిత్ర 
మాఘమాహాతమ్యం 
మాచన్న్య భైరవయ్యగారి 
మాడయ్యకవి 
మాతపురాణం 
మాదన్న 
మాధవరాయలు, సురభి 
మాధవుడు, ఫణిదపు 
మారీచీ పరిణయం 
మార్గరెట్‌ రాణీ 

మాలినీ మాధవీయం 
మాహాత్మ్య కావ్యాలు 


393, 


476, 


మెతవిందా పరిణయం 478, 892, 


మీనకేతాభ్యుదయం 
ముకుందయోగి 
ముక్కు తిమ్మన్న 
ముక్తికాంతా పరిణయం 
ముత్తరాజు, నెల్లూరి 
ముద్దమరాజు, రెడ్డిపల్లె 
ముద్దరాజు సోదరులు 
ముద్దు అళగిది 
ముద్దుపళని 
ముద్దుమంగ 
ముముక్షుజనకల్పం 
ముమ్మడి తిమ్మప్ప, సుగ్గటూరి 
ముమ్మడి మల్లన 
ముమ్మడి ముద్దు వీరప్ప 
ముమ్మయ్య, జైతరాజాు 
మూకరను 
మూరువర్తకులు 
మూర్తికవి, చింతపల్లి 
మృత్యుంజయ విలాసం 
మెదకు సుబా కవులు 


888 
1015 
1025 

505 


1047 


మెదకు సుబా సంస్థానాలు 817 
మేధావిభట్లు 56 1 
మైరావణ చరిత్ర 16 
మొదటి బసవకవి, పిడపర్షి 144 
మొల్ల 267 
మొల్ల రామాయణం 267 
మోహనకవి 227 
మోహనాంగి 8 
యధావాల్నీకి రామాయణం 1026 
యమశతకం 723 
యయాతిచర్షిత్ర 285, 796 
యాగంటివారి వచనాలు 151 
యాగయ్య, చింతలపల్లి 758 
యాజ్ఞ్యవల్క్యచరిత్ర 630, 838 
యాదవ భారతీయం 823 
యాదవామాత్యుడు 226 
యామునాచార్యులవారి చరిత్ర 58 
యోగానంద అవధూత 347 
రంగకవి, కస్తూరి 92 
రంగప్పురాజు, రామరాజు 245, 251, 362 
రంగరాజుగారి' జగ్గరాజు, కస్తూరి 617 
రంగవిలాసం 1027 
రంగశాయి, గురజాల 680 
రంగశాయి, బాగూరు 928 
రంగాజమ్మ 634, 693, 705 


రఘునాథనాయకా భ్యుదయం . 633, 646 


రఘునాథనాయకుడు 503, 524 
రఘునాథ రామాయణం 528 
రఘునాథాభ్యుదయం 646 
రతి రహస్యం 134 
రతీమన్మథవిలాసం 813 
రత్నావళీ పరిణయం 407 
రమణయ్య, దివి 627 
రసప్రదీపిక | 1032 
రసమంజరి ' 45 
రసవాదం 858 


రసికజన కంఠాభరణ శ్రీకృష్ణ 


దశావతారచరిత్ర 589 
రసికజన మనోభిరామం 956, 960 
రాగతాళ చింతామణి 919 
రాఘవాపాండవీయం 301 
రాఘవయ్య : 142 
రాఘవాచారి, చక్రపురి 373 
రాఘవాభ్యుదయం 758 
రాజకవి, తురగా 1033 
రాజగోపాలవిలాసం 636, 687 
రాజనీతి రత్నాకరం 488 
రాజయ్య, పులిపర్రు. 780 
రాజరంజన విద్యావిలానం 906 
రాజరాజా విషేకం 798 
రాజలింగకవి 475 
రాజవాహన విజయం 659 
రాజశేఖర చరిత్ర 964 
రాధామాధవం 123, 493, 675 
రాధామాధవకవి 123 
రాధామాధవ సంవాదం 927, 933 
రాధికా సాంత్న్సనం 898, 926 
రాబర్ట్‌ క్లైవ్‌ 804 
రామకథాఫిరామయం 1027 
రామకవి, కొండా 461. 
రామకవి, తురగా 967 
రామకపి, పట్టాభి 462 
| రామకృష్టవిలాసం 799 
రామకృష్ణుడు, తెనాలి 188. 


రామచంద్రయ్య, కోదండరామయ్యగారి 228 


రామచంద్ర శతకం 792 
రామచంద్రుడు, బడబాగ్ని 466 
రామచంద్రోదయం 822 
రామన్న, తురిమళ్ళ 1012 
రామన్న, ముద్దరాజు 1 450 . 
రామ భద్రమ్మ 693 


రామభద్రయ్య, పుత్తేటి * = 104 


1048 


రామభద్రయ్య, శ్రీపతి 1018 
రామభద్రుడు, అయ్యలరాజు 272, 278 
రామయమంతి, ధరణిదేవుల 588 
రామయ్య, ఎలకుర్తి 411 
రామయ్య, కటికనేని 1011 
రామయ్య, ఘనగిరి 1026 
రామయ్య, ధరణిదేవుల 785 
రామయ్య, లింగమగుంటు 279 
రామయ్య, వాసిరాజు ~ 177 
రామరాజభూషణుడు 321 
రామరాజీయం 598 
రామరాజు, పింగళి 563 
రామరాజు, పెద్దీరాజుగారి 488 
రామలింగం, తెనాలి 1033 
రామలింగయ్య, గద్దె 779 
రామలింగయ్యగారి అబ్బాయి 779 
రామలింగశతకం 411, 990 
రామవిలాసం 977 
రామశతకం 815 
రామాజెట్టి, తొక్కడం 1023 
రామానుజాచార్యులు, అచ్చి 1031 


రామానుజాచార్యులు, అత్తాను' 826, 1032 


| రామానుజాచార్యులు, కొండ్రవీటి 825 
రామాభ్యుదయం 272 
. రామాయణ రచయితలు 1024 
రామేశ్వర మాహాత్మ్యం 977 
'రాయప్పురాజు 617 


రాయల జీవితంలో ముఖ్యఘట్టాలు 70 


రాయవాచకం 382 
రుక్మాంగద చరిత్ర 162, 916 
రుక్మావతీ పరిణయం "632 
రుక్మిణీ కల్యాణం 1032 
'రుక్కిణీ కురవంజి  . 827 
రుక్మిణీ పరిణయం?738, 816, 956, 970, 994 
“రుచి' వ్యాఖ్య . “62 


“రుద్రకవి, కందుకూరీ 


రుద్రకవి శతకం 

రెండవ బసవన్న పిడపర్తి 
రేటూరి కవులు 

రేవతీ పరిణయం 
రేవూరి కవులు 
లక్షణమంజరి 

లక్షణ విలాసం 
లక్షణసారం 

లక్షణసార సంగ్రహం 
లక్షణా పరిణయం 
లక్షణా పరిణయకర్తలు 
లక్ష్మణకవి, ఏనుగు 
లక్ష్మన్న, నిమ్మల 
లక్ష్మయ్య, గార్లపాటి 
లక్ష్మయ్య, భండారు. 
లక్ష్మయ్య, యాగంటి 
లక్ష్మీనారాయణ సంవాదం 
లక్ష్మీ నృసింహ విలాసం 
లక్ష్మీపతి, రాపాక 
లక్ష్మీవిలాసం 

లచ్చన్న, పైడిపాటి 
లయగాహీకవులు 
లింగకవి ల 
లింగకవి, 'భద్రకవి 


986, 


లింగమూర్తి, పరశురామపంతులు 


లింగయ్య, పోశెట్టి 
లింగయ్య, రంగరాజు 
లింగరాజు 


లీలావతీ కళ్యాణం 


..లీలావక్రీ, శాహరాజీయం 


లీలావిలాసం 
వచన భారతం 
వచన రామాయణం 


వవన-విచిత్ర రామాయణం 


వజా భ్యుదయం 
వటమూలమందిరా శతకల 


~ 


152, 


904, 


485 
1026 


_వటమూలుడు 
“వనమాల' లక్షణం 
వరంగల్లు సుబాకవులు 
వరంగల్లు సుబా సంస్థానాలు 
వరదరాజు, కట్టా 
వరదాందికా పరిణయం 
వరరుచి 
వరాహపురాణం 
వల్లభయ్య, కోడూరి 
వల్లభా భ్యూదయం 
వసుంధరా పరిణయం 
వసుచరిత్ర 
వసుచరిత్ర వ్యాఖ్యానం 
వసుదేవనందన శతకం 
వాణీవిలాసం 
వాణీవిలాస వనమాలిక 
వామనపురాణం 
వాల్మీకిచరి త్ర 
వాశ్‌ష్టలైంగధర్మం 
వాసంతికాపరీణయం 
వాసప్పనాయకుడు 
వాసవదత్తా పరిణయం 
వాసవీ మాహాత్మ్యం 
వాసుదేవ దీక్షితులు 
విక్రమార్క చరిత్ర 
విఘ్నేశ్వర పరిణయం 
విజయరాఘవ కల్యాణం 
విజయరాఘవ నాయకుడు 
విజయరాఘచవుని రచనలు 
విజయరామరాజు, పూసపాటి 
విజయవిలాసం 
'విద్యావతీదండకం 
విద్వబ్దిన రంజని 
విప్రనారాయణ చరిత్ర 
విమలాంగీ పరిణయం 
విరూపాక్షయ్య, శ్రీగిరి 


"503. 


294, 


1049 


455 


విరోధి వరూధినీ ప్రమాదినీ 
వివిధ నాట్య సంప్రదాయాలు 
వివిధ వేషకథలు 

వివేక సింధువు 

విశ్చనాధం, వెణుకుదురుపల్లి 
విశ్చనాథనాయకుడు 
విశ్వామిత్ర చరిత్ర 
విశ్వేశ్చురకవి 

విశ్నేశ్చరచ్చందం 

విశ్వేశ్చర పండితుడు 


విష్ణుకథా నిధానం . 


విష్ణుపురాణం 
విష్ణుభక్తి సుధాకరం 


| విష్ణుభజనానందం 


విష్ణుమాయానాటకం 
విష్ణుమాయావిలాసం 
విష్ణుమిత్రోపాఖ్యానం 
వీరగాథలు 
వీరనరసింహరాయలు 
వీరనారాయణ శతకం 
వీరభద్రయ్య, వక్కలంక 
వీరభూపాలీయం 

వీరయ్య, పోతురాజు 
వీరరాఘవకవి, చింతలపల్లి 
వీరరాఘవయ్య, కొటికలపూడి 
వీరరాఘవయ్య, నెల్లూరి 
వీరరాఘవుడు 

వీరరాజు న 
వీరరాజు, కళువె 
వీరశరభయ్య, కంచి .. 
వీర్ణొవం 


వీరేశ్చరుడు 


వెంకటకవి, గణపవరపు 
వెంకటకవి, చేమకూర - 
వెంకటకవి, జక్కరాజు 
వెంకటకవి, డిల్లి 


169, 


346 


1050 


వెంకటకవి, బాలశయన 298 
వెంకటకవి, యడవల్లి 868 
వెంకటకృృష్ణకవి, గునుగుటూరు 612 
వెంకటకృష్ణప్ప, సముఖం 878 
వెంకటగిరి, దర్భా 916 
వెంకటనరసయ్య, పైడిపాటి 792 
ఎంకటనాథుడు, బైచరాజు 264 
వెంకటపతి, ధూర్జటి 407 
వెంకటపతి, నడిమింటి 860 
వెంకటపతి, పైడిమర్రి 624 
వెంకటపతి, మహంకాళి 586 
వెంకటపతి, రాయసం 482 
వెంకటపతి, రోసనూరి 935 
వెంకటపతి, వెలిదండ్ల 927, 933 
వెంకటపతి, శేషం 882 
వెంకటపతి సోమయాజి, కామరసు 703 
వెంకటప్ప 624 
వెంకటయోగి, మారేపల్లి 347 
వెంకటయ్య, దిట్టకవి 614 
వెంకటయ్య, పౌత్తపి 869 
వెంకటయ్య, రాచపూడి 490 
వెంకటయ్య, సింహాద్రి 618 
వెంకటరమణ 452 
వఎెంకటరమణకవి, గూళికల్లు 478 
వెంకటరమణకవి, ముడియం 493 
వెంకటరాజుగాది జగరాజు, వత్సవాయి 617 
వెంకటరామయ్య. శ్రీనాథుని 811 
వెంకటశాస్త్రి ఆణ్‌వెళ్ళ 950 
వెంకటసుబ్బయ్య, దేవకి 1025 
వెంకటాచలం, బుగ్నేదకవి 298, 939 
వెంకటాచలం, కుందుర్తి 891, 1024 
వెంకటాచలం, కోడూరి 868 
వెంకటాచలం, తిరుపతి 1020 
వెంకటాచలం, భాస్కర 1018 
వెంకటాచలం, వెన్నెలకంటి 628 
వెంకటాచలపతి శతకం 776 


వెంకటాచల శతకం 
వెంకటాచార్యులు, కిరీటి 
వెంకటాచార్యులు, ముడుంవి 
వెంకటాచార్యులు, యతిరాజు 
వెంకటాచార్యులు, దేవణూరి 
వెంకటాది, కొండ్రాజు 
వెంకటాద్రి, పెనుమత్స 
వెంకటాచార్యులు, తిరునగరి 
వెంకటార్యులు, పెనుమర్తి 
వెంకటేశ శతకం 

వెంకటేశాం ద్రం 

వెంకటేశ్చర శతకం 
వెంకటేశ్వరులు, కొటా 
వెంకన్న వెలగపూడి 
వెంకయ్య, అందుగుల 
వెంకయ్య, చల్లపల్లి 
వెంకయ్య, మారన 
వెంకయ్య, వెణుకుదురుపల్లి 
వెంగళరాజు, దామెర్ల 
వేదాంతసార సంగహం 
వేమన 


వేమన పద్య రచనాళశిల్బ ప్రభావం 
వేమన శతకం - సంస్కృత అనువాదం 


వేమన స్థలనామాలు 
వైజయంతీ విలాసం 
శంకరకవి _ 

శంకర విజయం 
శంభుదాసు, బాణాల 
శకుంతలా పరిణయం 
శతకకవులు 

శతముఖ రామాయణం 
శతానందయోగి 
శమంతకమణి చరిత్ర 
శరభోజి 

శశాంక విజయం 
శశివిందు చరిత్రం 


289, 


776, 


1020 
829 

1032 

1016 
150 


778 


1619 
1028 
461 


1051 


శకొరేఖా పరిణయం 942 
శాలీహో తం 24 
శాహయమహారా జ కల్యాణం 923 
శాహరాజ విలాసం 910 
శాహా బ్రీ 898 
నిరా సుబాకవులు 861 
శివకామసుందరీ పరిణయం 906 
శివధర్మోత్తరం 456 
శివభక్తి విలాసం 867 
శివరా|తి మాహాత్మ్యం 618 
శివరామకవి, కోట 486 
శివరామయ్య, నెల్లూరి 911 
లివలీలా విలాసం 956 
శుకచరిత్ర 815 
శుక త్రింశతి 784 
శుకసప్తతి 782 
శుద్దాంధ్ర నిరోష్ట్య సీతాకల్యాణం 337 
శుద్దాంధ్ర రామాయణం 986, 1026 


శూద్ర ధర్మోత్సల ద్యోతినీ స్మృతి కౌముదీ 819 


శూద్ర స్మృతి 819 
శృంగార దామం 627 
శృంగార దీపిక 134 
శృంగార మంజరి 679, 723, 822, 980 
శృంగార రసమంజరి 1009 
శృంగార రసాలవాలం 492 
శృంగారలహారి 680 
శృంగారసావిత్రి 542 
శీషధర్మకవులు 1012 
శీషధర్మరత్నాకరం 1014 
శీషధర్మాలు 1012 
శేషనాధుడు, నాగలూటి 412 
శేషయ్య, ఏలూరి 562 
శేషయ్య, ఘట్టు (ప్రభువు) 836 
శేషయ్య, ధర్మపురి 1023 
శేషశైల విహార శతకం 580 
. శేషాచలం, నివరి 910 


శేషాచలం, భాస్కర 1018 
శెవాగమ శిఖామణి “కకక 
శైవాచార సంగ్రహం 230 
శోభనాద్రి. కౌడూరి 799 
శ్యామారాయడు, అసహాయ 1024 
శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం 111 
శ్రీకాళహస్తీశ్చర శతకం 108 
శ్రీకృష్ణకర్ణామృతం 256 
శ్రీకృష్ణవిజయం 621 
శ్రీకృష్ణలీలావిలాసం 923 
శ్రీకృష్ణ విలాసం 920 
శ్రీగవిరంగనాధ శతకం 461 
శ్రీగిరికవి 277 
శ్రీనాథుడు 123 
శ్రీనివాస తాతాచార్యులు 829 
శ్రీనివాసదీక్షితులు, రత్నఖేట 496 
శ్రీనివాసాచార్యులు, కవితార్శ్చికసింహ 819 
శ్రీనివాసుడు, కొడిచెర్త 1014 
శ్రీనివాసుడు, తాళ్ళపాక 779 
శ్రీపాదరేణు మాహాత్మ్యం 150 
శ్రీ ముష్ట మాహాత్మ్యం 894 


శ్రీరంగమాహాత్మ్యం 494, 595, 877, 1018 


శ్రీరంగ మాహాతమ్య కర్తలు 595 
శ్రీరామదండకం 390 
శ్రీరామ విజయం 614 
శ్రీశైల మాహాత్మ్యం a 
శ్లేషకవిపితామహుడు 868, 612 
శ్లేషకవులు 608 
శ్లేషకావ్యకర్ణలు oe 
శేషకావ్యాలు 304, 612 
షట్చక్రవర్తి చరిత్ర 228, 456 
షడ్చాషా వివరణం 513 
షణ్ముఖ సఫ్హాస్రం- 22 
-షాజక్కుమా రక్‌ 167 
షోడశ రాజచరిత్ర ప 
సంక్షేప భాగవతం 233 


సంగమ వంశం 
సంగమవంశరా జులు 

నంగరాజు 

సంగీతకళా రహస్యనిధి 

సంజరాజు, కళువె 

సంజీవకవి, చింతలపల్లి 758, 


సంజీవనీ వ్యాఖ్య 
సంజీవయ్య, రావూరు 


సంస్కృతాంధ్ర కవితా పితామహుడు6 18 | 


“సకలకథాసార సంగ్రహం 

సకల జీవన సంజీవనం 

సకల ధర్మసారం 

సకల లక్షణసార సంగ్రహం 941, 
సచ్చిదానంద అవధూత, అఖండ 
సత్యభామా విజయం 

సత్యభామా సాంత్వనం 

సత్యావధూ ప్రీణనం 

సత్రమరులు 

సదానందయోగి 

సదానందయోగి శతకం 

సపష్తాంబిక 

సమీర- కుమార విజయం 

సరస్వతీ సోమయాజి, పట్టమెట్ట 
సర్వకవి, లింగమగుంట 

సర్వప్ప, కాసె 

సలాబత్‌ జంగ్‌ (నిజాం) 

స్‌ వార జ హా 
సాంబనిఘంటువు g32, 
సాంబయ్య, బొమ్మలాట 

_ సాంబవిలాసం. | 
సాంబోపాఖ్యానం . - 251, 362, 
సాగర సంగ మాహాత్మ్యం . ..- 
సాధ్వీజన ధర్మం' 
సానందోపాఖ్యానం 

సాము ద్రికశాస్త్రం 

సారంగధర చరిత్ర 550, 879, 


1052 


242 

01 
203 
328 
867 
6523 

62 
815 


104 
452 
233 
959 
348 
837 
736 

45 
706 
344 
344 
468 
568 


1032 


404 
959 


సారసం గ్రహ ద౭ితం 484 
సావిత్రీ కల్యాణం 542 
సాళువ వంశం 242 
సింగరాచార్యులు, మరింగంటి 824 
సింగరాచార్యులు, శేషభట్టరు | 819 
సింహాద్రి నారసింహశతకం 1007 
సింహాసన ద్వాత్రింశిక న్‌ 
సిద్ధన ప్రెగడ _ 232 
సిద్ధయ్య, చేతూరు ౨ 1018 
సిద్ధయ్య, బొమ్మలాట వ 
సిద్ధరామకవి | 347 
సిద్ధింద్రయోగి 743 
సిద్ధెంద్రుడు.. 754 
సిడేశుర చరి[త 3 382 
814 
సీతారామాంజనేయ సంవాదం 813 
సీతారాముడు, అణివెళ్ల 951 
సీతావిజయం . 1028 
సీనయ్య, తిరుమలయ్యగారి 1022 
సీనయ్య, వంగల 886 
సీమంతినీ పరిణయం 984 
సుందర నాయనారు 436 
సుందరీమణి శతకం 1003 
సుగ్రీవ విజయం 221 
సుదంతా కల్యాణం ' 892 
సుదక్షిణా పరిణయం - 277 
సునందా పరిణయం 949 
"సుబ్బరాయ శతకం 869, 1022 
సుబ్బారాయుడు, రాజవోలు ఖా ద్దై7 
సుభద్రా కల్యాణం స స Br 
సుభద్రా పరిణయం. 965, '973 
సుభాషిత రత్నావళి ' 975 
సుభాషిత శతకానువాదం 975 
సుఠపురం రాజివంశావళి 827 
సురపురం సంస్థానం 827 


సుల్తాన్‌ కులీ 

సూతులు 

సూరన్న, అడిదం 
సూరన్న, నారన్నగారి 
సూరన్న, పింగళి 
సూరన్న, రామయ్యగారి 
సూరన్న వెన్నెలకంటి 
సూగపరాజు, ఉడుమూగి 
సూరప్పనాయకుడు 
సూరయ్య. కంచిరాజు 
సూరయ్య, చల్తా 

సూర్య శతకం 

" సీతుమాహాత్మ్యం 
సోమనాథం, రేకపల్లి 
సోమనాథుడు, కొటికలపూడి 
సోమనాథుడు, పట్టమట్టు 
సోమనాథుడు, పాల్కురికి 
సోమనాథుడు, పిడపర్తి 
సోమనాథుడు, వేములవాడ 
సోమన్న, ఆత్మకూరు 
సోమయ్య 

సోమయ్య, దావురాజు 
సోమయ్య, పులిజాల 
సోమయ్య, పెదపాటి 


1053 


234 

464 

942, 987 
481 

246, 298 
1017 
166 


141, 154 


918 
413 
245 
226, 390 


సోమయ్య, పెనుమళ్ల 984 
సోమరాజు, పుసులూరి 777 
సోమవార వ్రత మాహాత్మ్యం 954 
సోమేశ్చర శతకం 1021 
సోమేశ్చరాచార్యులు 1021 
సౌగంధికాపహరణం 229 
సౌపర్దాఖ్యానం 796 
సౌరపాదపం 765 
స్థలపురాణాలు 464 
స్థానాపతి 382 
స్వరమేళ కళానిధి 489 
హంసవింశతి 782 
హయలక్షణ విలాసం 25 
హరికథాసారం 92 
హరిదతోపాఖ్యానం 409 
హరిభట్టు 133, 147, 744 
హరిలీలా విలాసం 199 
హరిశ్చంద్ర నలోపాఖ్యానం 335, 452 
హరిశ్చంద్ర మహారాజా 907 
హరిశ్చంద్రోపాఖ్యానం 253. 
హాలాస్య మాహాత్మ్యం 1018 
హెప్పామెరన్‌ 781 
హేమాబ్దనాయికా స్వయంవరం .701, 708 
హొన్నయ్య, చరిగొండ 1001 
హోసూరి సాకమ్మ 1027 


= 1054 


సంప్రదించిన గ్రంహైలు - వాశోలు 


అచ్యుతరావు, టేకుమళ్ళ - 'విజయనగరసామ్రాజ్యమందలి ఆంధ్ర వాజ్మయ 
చరిత్రము 

అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి - 'వేమన', ఆంధ్రా యూనివర్సిటి ప్రెస్సు, వాల్తేరు, 
1929, 1971 

అనంతకృష్ణశర్మ, రాళ్ళపల్లి - '“సారస్వతావలోకము', త్రివేణి పబ్లిషర్స్‌, మచిలీ 
పట్టణము, 1954 

అప్పారావు, గురజాడ - “కన్యాశుల్కం”, 1911 

అప్పారావు, విస్సా - క్షేతయ్యపదములు', ఆంధ్ర గానకళాపరిషత్తు, 
రాజమండ్రి, 1963 


ఆదినారాయణ శాస్త్రి పంచాగ్నుల - "నవచోళచరిత్ర మద్రాసు, 1923 
ఆదినారాయణ శాస్త్రి పంచాగ్నుల - 'వాత్సాకయనకామసూ త్రములు' ఆర్యభారతీ 
ప్రెస్సు, మద్రాసు 1930 


' ఆరుద్ర - 'మన వేమన' శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి, 1985. 

ఆరుద్ర - 'వేమన వేదం', న్యూస్తూడెంట్స్‌ బుక్‌ సెంటర్‌, 
విజయవాడ, 1985. 

ఆరుద - 'సమధగ్ర ఆంధ్ర సాహిత్యం' సంపుటాలు, ఎమెస్కో 
ప్రచురణలు, & ప్రజాశక్తి బుక్‌ హౌస్‌, విజయవాడ, 
1989 నుండి 

ఈశ్వరదత్తు, కుందూరు - “ప్రాచీనాంధ్ర భూగోళం,  , శివాజిప్రెస్‌, 
సికిందరాబాదు, 1963. 

కులశేఖరరావు, ఎం. (సం) - “సింహగిరి వచనములు (కృష్ణమాచార్య 


ప్రణీతము), ఆంధ్ర రచయితల సంఘం, 
హాదరా బాదు, 1968 


కృష్ణకుమారి, నాయని - “తెలుగు జానపద గేయ గాథలు" ఆంధ్ర సారస్వత 
పరిషత్తు, హౌదరాబాదు, 1977 

కృష్ణశాస్త్రి హెర్‌ - Volumes of Epigraphic Indika పుణ్యకుమారుని 
మాలెపాడు శాసనాలు 

కృష్ణశ్రీ (సంపా.) = స్త్రీల పొరాణికపుపాటలు', ఆంధ్ర సారస్వత 
పరిషత్తు, హైదరాబాదు, 1963 

కోదండరామిరెడ్డి, మరుపూరు _ - "వేమన, పాశ్చాత్యులు", వర్ధమాన సమాజము, 

(అనువాదం నెల్లూరు, 1971 

గోపి, ఎన్‌ - 'ప్రజాకవివేమన' చైతన్య ప్రచురణలు, 


హైదరాబాద్‌, 1980 
గోవింద దీక్షితులు (అవతారిక)  - 'సంగీతసుధి. సంగీత అకాడమి, మద్రాసు 1940 


1055 


చినతిరువెంగడనాద, తాళ్ళపాక - “అన్నమాచార్య చరిత్రము' తిరుమల తిరుపతి 
దేవస్తానం, తిరుపతి, 1949. 

చిన సీతారామస్వామిశాస్త్రి వజ్ఞల - 'వసుచరిత్ర- విమర్శనము", వావిళ్ళ రామస్వామి 
శాస్త్రులు, మద్రాసు. 1965, 

చిన్నికృష్ణయ్య, దేవళ్ళ __- “వరాహ పురాణము' హరిభట్టు ప్రణీతము, ప్రదీప 
ప్రచురణలు, మద్రాసు 1978 

జగన్నాథశర్మ దువ్వూరి - తెలుగు పారాశరీయహూర', పూసపాటి విజయ 


రామగజవతి విరచితము (1670-1756), నటశ్రీ 
ప్రచురణాలయం, రామచంద్రపురం, 1955. 

జానకి రామయ్య, చోడవరపు - 'మలహణచరిత్ర', (పెదపాటి ఎట్టినార్య 
విరచితము), శృంగార కావ్య గ్రంథమండలి, 
మచిలీపట్టణము, 1940. 


జోగారావు, యస్వీ - 'ఆంధ్ర యక్షగానవాజ్యయ చరిత్ర ఆంధ్రవిశ్చకళా 
పరిషత్తు, వాల్తేరు, 1960 

జోగారావు, యస్వీ - 'ఆంధ్రయక్షగాన వాజ్మయ చరిత్ర సరస్వతీ పవర్‌ 
ప్రెస్‌, రాజమండ్రి, 1961. 

తాళ్ళపాక కృతులు - “శృంగార కీర్ణనలు' 8వ సంపుటం 

దొణప్ప, తూమాటి - “ఆంధ్ర సంస్థానములు- సాహిత్యపోషణ, ఆంధ్ర 
విశ్చకళాపరిషత్తు, వాల్తేరు 1969. 

దొణప్ప, తూమాటి - తెలుగులో బుడతకీచు నుడులు (వ్యాసం), భాషా 


చారిత్రక వ్యాసావళి, అవినందన సంచిక, 
ప్పాదరాబాదు, 1987 


దొరస్వామిశర్మ రావూరి - తెలుగు భాషలో ఛందోరీతులు' వెల్లన్‌ ప్రెస్‌, 
మద్రాసు, 1962 

ధర్మారావు, తాపీ - 'విజయవిలాసము-హృదయోల్తాస వ్యాఖ్యా”, 
ప్పాదరాబాదు, 1968 

నరసింహశాస్త్రి, చింతలపాటి - “కూచిపూడి భాగవతులు” 

నాగేశ్వరరావు, కాశీనాథుని - 'ఆంధ్ర వాజ్మయ సూచిక, ఆంధ్ర పత్రిక 
కార్యాలయం, మద్రాసు, 1929 

నారాయణాచార్యులు, పుట్టపర్తి జ “రామకృష్ణుని రచనా వైఖరి' 

పార్గసారథి, ఎన్‌.సి. - “శ్రీమతి ద్వారకా' గానకళాబోధిని, మద్రాసు 

పిచ్చయ్యశాస్త్రి దీపాల గై 'చాటుపద్యరత్నాకరం', నెల్లూరు 1961 

పిచ్చయ్యశాస్త్రి, దీపాల - 'సారంగధరచరిత్ర', 'జితకాశి _ టీకాసహితం', , 
నెల్లూరు 

ప్రతాపరెడ్డి, సురవరం - 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్ర సారస్వత 


పరిషతు. హెదరాబాద్‌, 1950 
_0 న్‌! 


ప్రతాపరెడ్డి సురవరం 
ప్రభాకరశాస్త్రి, వేటూరి 
ప్రభాకరశాస్త్రి, వేటూరి 
ప్రభాకరశాస్త్రి వేటూరి 
ప్రభాకరశాస్త్రి వేటూరి (సం) 


ప్రభాకరశాస్త్రి వేటూరి 
ప్రభాకరామాత్య, వెల్దండ 


ప్రసాదభూపాలుడు 


మన్నారుదేవుడు 
. మాధవశర్మ, పాటిబండ 
యజ్ఞనారాయణ దీక్షితులు 


| రంగాచార్యులు, చెలమచర్ల 


రజనీకాంతరావు, బాలాంత్రపు 


రవికుమార్‌, సూర్యదేవర 
రామకృష్ణ, నటరాజ 


రామకృష్ణశాస్త్రి శిష్టా 
రామచంద్ర, తిరుమల 


' రామయ్య, జయంతి 
రామరాజు, విరుదురాజు 


" ప్రణీతము, ౧౪-54, 1972: 


1056 


“ఖుతుబ్‌ షాహీ సుల్తానులు',' ఆంధ్ర సంస్కృతిలో 
వ్యాసం. 

“చాటుపద్య మణీమంజరి' ప్రథమ భాగం, 
మణిమంజరి, ముక్తా్యల, 1952, 

“చాటుపద్య మణిమంజరి' (/01.:1&2) మణిమంజరి 
ప్రచురణలు, ప్పాదరాబాదు, 1988 

తంజావూరి ఆంధ్రరాజుల చరిత్ర మణిమంజరి 
ప్రచురణలు, ప్టాదరాబాదు, 1984 

“ప్రబంధ రత్నావళి కాజా వెంకట శేషయ్య, 
మద్రాసు, 1918 

'మీగడతరగలు', మణిమంజరి, ముక్తారాల, 1951 
'ఆముక్తమాల్యద' (పర్యాలోకనము) సాహిత్య 
నికేతనము, హైదరాబాదు, 1945 

“ఆంధ్ర విజ్ఞానం (7 సంపుటాలు - దేవిడి 
జమీందారులు) రాజమండ్రీ, 
1938-1941 

'హీమాబ్దనాయికా స్వయంవరం”. సరస్వతీమహల్‌ 
(గంథమాల, తంజావూరు, 1956 

“తపతీ సంవరణము', అద్దంకి గంగాధర కవి.. 


కాకినాడ, 


'సాహిత్యరత్నాకరం' (టి.ఆర్‌. చింతామణి), 
తంజావూరు, 1932 “ 
'ఆంధ్రప్రతాపరుద్రయళశోభూషణం' 
నాగార్జున బుక్‌ డిపో, 
ప్టాదరాబాదు, 1944 
“ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము' స్వతంత్ర ఆర్డు 
ప్రింటర్స్‌, విజయవాడ, 1958, విశాలాంధ్ర, 1975. 
'వ్యాససుధ' భట్టిప్రోలు 1989 

“ఆంధ్రుల నాట్టాకళో, నర్హన మురళీ గ్రంథమాల, 
ప్టాదరాబాదు 

“వీర్షైవాంధ్ర వాజ్మయం' తృతీయ ప్రకరణం, 
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, తిరుపతి, 
1952 

“పరిశోధన (సం), మద్రాసు, 1954-55 
“ఆంధ్రసాహిత్య పరిషత్‌ పత్రిక సంపుటాలు” 1914. 
“ఖుతుబ్‌ షాహీ సుల్తానులు”, ఆంధ్ర సంస్కృతిలో 
వ్యాసం 


(పీఠిక) 
నారాయణగూడ, 


రామరాజు, వీరుదురాజు 
రామరాజు, వీరుదురాజా 
రామరాజు, వి 


రామరాజు, వీరుదురాజు 


రామరాజు, వి 
రామలింగారెడ్డి, కట్టమంచి 


రామారావు, అడిదం 


రామారావు, ఆడీదం 
రామేశంపంతులు, వేపా 


శ 


రామ్మూర్తి పంతులు, 'గిడుగు 
లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి 
లక్ష్నీపతిశాస్త్రీ శ్రీపాద 


లక్ష్మీ రంజనం, ఖండవల్లి 
లక్ష్మీరంజనం, ఖండవల్లి 


వసుమతి 


విక్ళనాథరాయని స్థానాపతి : 


వీరభద్రరావు, ఆదిరాజు 
వీరేశలింగం, కందుకూరి 


వెంకటకవి, గణపవరపు 
ఎంకటకవి, జక్కరాజు 

/ 
వెంకటకృష్ణశర్మ, వేదం 
వెంకట నరసింహం, కాకర్ల 


1057 


“చరిత్రకెక్కని చరితార్గులు', ష్టాదరాబాదు 
జానపద గేయాలు- సాంఘిక చరిత్ర' 

“తెలుగు జానపద గేయ సాహిత్యం, హౌదరాబాదు, 
1956." | 
'మరుగుషడిన మాణిక్యాలు, గోలకొండ పత్రిక 
ప్రచురణలు, 1961 

సంస్కృత వసుచరిత్ర (పరిష్కరణం) 

“కవిత్వ తత్త్వ విచారము', వాల్లేరు, 1941, 
లక్ష్మణస్వామి నాయుడు, వి. సరస్వతి పవర్‌ ప్రైస్‌, 
రాజమండ్రీ, 1947 

అడిదం సూరకవి జీవితం, శ తరణి 
మద్రాసు, 1955. 

“విస్క్రత కళింగాంధ్ర కవులు” 


“తెలంగాణా శాసనము” లక్ష్మణరాయ పరిశోధక 


మండలి, హౌదరాబాదు, 1935, 19860 సంగ్రహ 
ఆంధ్ర విజ్ఞానకోశ సంపుటాలు. 

“నిజమైన సంప్రదాయం 
“అఖిలభారతకవయిత్రులు” 

“కుమార సంభవ విమర్భము', ఆనంద ముద్రణా 
లయం, మద్రాసు, 1937 


= “ఆంధ సాహిత్య చరిత్ర సంగ్రహం” 


“కవిశిరో భూషణం' (అహోబల కతత 
ఆంధ్ర రచయితల సంఘం, వాదరాబాదు, 1965, 
“ఖుతుబ్‌ షాహీ సుల్తానులు’, ఆంధ్ర సంస్కృతిలో 


' వ్యాసం 


“రాయవాచకం' ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక 
నుండి, కాకినాడ, 1933 

“ఖుతుబ్‌ షాహీ సుల్తానులు’, ఆంధ్ర సంస్కృతిలో 
వ్యాసం 

“ఆంధ్రకవులచరిత్ర (మూడు భాగాలు), 
హితకారిణి సచూజం, రాజమండ్రీ 
“ఆంధ్రకౌముది' 

ఆంధ కామందకము, మద్రాసు గవర్నమెంట్‌ 


“ఓరియంటల్‌ సీరీస్‌, మద్రాసు, 1950. 


శతకవాబ్బయ సర్వస్వం, శ్రీధరరావు, 1954. 


రామాభ్యుదయము _ (పరిష్కర్త, ఆంధప్రదేశ్‌ 
సారస్వత పరిషత్తు, ప్లాదరాబాదు, 1967. 


1058 


వెంకటరంగయ్య, మామిడిపూడి - సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము, 2వ సంపుటం, 
ఆర్ష వాస్తు శాస్త్రము, కృష్ణానది, సంగ్రహ ఆంధ్ర 
విజ్ఞానకోశ సమితి, హైదరాబాదు, 1960. 


వెంకటరమణయ్య, నేలటూరు - ఆంధ్ర వాజ్యయచరిత్ర సర్వస్వము, దాక్షిణా 
త్యాంధ్ర సాహిత్యము, మద్రాసు యూనివర్సిటి, 
మద్రాసు, 1957. 

వెంకటరమణయ్య, నేలటూరు - చరిత్ర రచన - 1, వేదం వెంకటరాయశాస్త్రి అండ్‌ 
బ్రదర్స్‌, మద్రాసు, 1948. 

వెంకటరమణయ్య, నేలటూరు - దాక్షిణాత్యాంధ్ర సాహిత్యము, మద్రాసు 


గవర్నమెంటు ఆర్ట్స్‌ కాలేజీలో ఇచ్చిన 
ఉపన్యాసాల విపులీకరణ, 1953. 


వెంకటరమణయ్య, బులుసు - అంధ్రకవి సప్తశతి, తిరువళ్లిక్కిణి, మద్రాసు, 1956. 

వెంకటరమణయ్య, బులుసు - ఆంధ్రాలంకార చరిత్ర పరిశోధన పత్రిక, 
జనవరి, 1955. 

వెంకటరమణయ్య, బులుసు - కావ్యాలంకార సంగ్రహము, వావిళ్ల ప్రచురణ, 
మద్రాసు, 1862. 

వెంకటరమణయ్య, బులుసు - గజపతిరాజాల తెలుగు సాహిత్య పోషణము, 


బాలసరస్వతి బుక్‌ డిపో, మద్రాసు, 1964. 
వెంకటరాఘవానందరావు, గొబ్బూరి - ఆంధ్రవచన రచనా పరిణామం, సరస్వతి 

గంథమండలి, రాజమండ్రి, 1961. 
వెంకటరామకోటిశాస్త్రి కేతవరపు - నైమిశము, క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ, 1961. 


వెంకటరాయశాస్త్రి వేదం - విజయవిలాసం, సవ్యాఖ్యానము, మద్రాసు, 
1911. 

వెంకటరావు, నిడుదవోలు - ఆంధ్రవచనవాజ్యయము, లక్ష్మీకాంతా నిలయము, 
ప్టాదరాబాదు, 1977. 

వెంకటరావు, నిడుదవోలు - ఉదాహరణ వాజ్యయచరిత్ర, విజయభాస్కర 
పబ్లిషర్స్‌, హౌదరాబాద్‌, 1954, 1968. 

వెంకటరావు, నిడుదవోలు - దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం, 2వ సంపుటం 


(1958), తృతీయ ముద్రణ (1960), మద్రాసు 
యూనివర్సిటి, మద్రాసు 


వెంకటరావు, నిడుదవోలు = విజయనగరసంస్థానం - ఆంధ్ర వాజ్మయ పోషణ, 
ప్పాదరాబాదు, 1965. 
వెంకటశాస్త్రి చెళ్ళపిళ్ళ - “కథలు- గాథలు” చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి సన్స్‌, 
వెంకటేశ్వర పబ్లికేషన్స్‌. కడియం, 1958. | 
వెంకటసీతాపతి, గిడుగు - క్షేత్రయ్య పదములు, పిఠాపురం మహారాజా, 1952 
వెంకటావధాని, దివాకర్ల - ఆంధ్ర వాజ్బయ చరిత్ర, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 


హైదరాబాదు, 1961. 


వ్యాసమూరర్తి, కఠకాళూరి జ 
నివరామశాస్త్రి, వేలూరి - 


శివశంఠరశాస్త్రి (స్వామి) క్‌ 


కివసుందరేశ్వరరావు శ 


శేషయ్య, చాగంటి వ 


శ్రీనివాసరావు, వేమూరి - 
శ్రీరామ అప్పారావు, పోణంకి - 
శ్రీరామమూర్తి, గురజాడ - 
సత్యనారాయణమూర్తి, కవికొండల- 
సత్యనారాయణరావు, యండమూరి - 
సీతాపతి, గిడుగు (సం) క్‌ 
సీతారామయ్య, కురుగంటి జ 
సీతారామయ్య, కురుగంటి జ 
సీతారామయ్య, కురుగంటి - 
సుందరేశ్వరరావు, నిడుదవోలు - 
సుబ్బారావు పంతులు, వంగూరి - 


సూరకవి, అడిదం a 


సూర్యనారాయణశాస్త్రి, గంటి - 


a © 
సూర్యనారాయణశాస్త్రి, మల్లాది + 


సూర్యనారాయణశాస్త్రి, వెంపరాల - 


1059 


“కవిత్వ తత్త్వ విచార విమర్శనం' 

'సోముడు-ఉత్తర హరివంశ విమర్శ, వా 
రామస్వామశా స్తులు అండీ సన్స్‌, మద్రాసు, 1961 
శ్రీ వావిళ్ల వెంకటేశ్వరశాస్త్రిగారి షష్టిపూర్తుకిత్సవ 
సన్మాన సంపుటం, వావిళ్ళ ప్రచురణ, మద్రాసు, 
1952. 

'ఖుతుల్‌షాహీ సుల్తానులు, ఆంధ్ర సంస్కృతిలో 
న్యాసం. 

“ఆంధ్ర కవి తరంగిణి (11 & 12వ సంపు.) హిందూ 
ధర్మశాస్త్ర గ్రంథనిలయం', కపిలిశ్చరపురం, 1954, 
రామచంద్రాపురం, 1959. 

'పూర్ణుగాథధాలహరి', వెంకట్రామ ఆండ్‌ కో, 
మద్రాసు, 1952. 

'నాట్యశాస్త్రము', నాట్యమాలా ప్రచురణలు, 
ష్టాదరాబాదు, 1959 

“కవి జీవితములు”, వి. రామస్వామి శాస్త్రులు అండ్‌ 
సన్స్‌, మద్రాసు, 1955. . 
విశాఖమండల చరిత్ర, 1927 

“ఇారదాధ్వజం' 

“క్షేతయ్య పదాలు”, పిఠాపురం మహారాజా, 
మద్రాసు, 1952 

“అష్టదిగ్గజములు, అష్టదిగ్గజముల వర్గంత్యుత్సవ 
సమితి ప్రచురణ 

కొందరు తంజావూరు కవులు, పండితులు 
“తంజావూరు అంధ్రనాయకరాజుల చరిత్రి' 
““కుతుబ్హాహీలు” - ఆంధ్ర సంస్కృతి నుండి 
'శతకకవుల చరిత్ర, కమల కుటీర' వైస్‌, 
నరసాపురం, 1957 

కవిసంశయ విచ్చేదం, వావిళ్ల ప్రచురణ, మద్రాసు, 
19556. . 

“రామతీర్థ చరిత్ర', సింహాచలం 

“సంస్కృత వాజ్యయ చరిత్ర - లౌకిక వాజ్బ్యయం, 
ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1961 
'కవిశిరోభూషణం అహోబల  పండితీయం, 
(పీఠిక) 


1060 


సేతురామయ్య, శ్రీహరి. - 'చోళపాండ్య దేశాంధ్ర ప్రాబల్యం, ఆంధ్ర సాహిత్య 
ప పరిషత్తు పత్రిక (7వ సంపుటి) 

, సోమశేఖరశర్ము మల్లంపల్లి  - (పీఠికలు)““రఘునాధనాయకాభ్యుదయం'' 
స్వామినాథ అయ్యర్‌, ఎ.ఏ - “శ్రీమదప్బారాయాశ్వోయ చరిత్రము”, 1911 
హనుమచ్చాస్త్రి ఇంద్రగంటి - వ్యాసావళి 

సంచికలు 


అముద్రిత గ్రంథ చింతామణి సంపుటి 1, సంచిక, 12, 1898 . 
అయ్యంకి వెంకట రమణయ్యగారి సన్మాన సంచిక 

ఆంధ్రకవి తరంగిణి సంపుటాలు 
ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు .' 
ఆంధ్ర పత్రిక సారస్వతానుబంధం 
ఆంధ్ర సాహిత్య పరిషత్‌ పత్రిక సంపుటాలు, 1914 

ఆనందరంగం పై డైరీలు 

ఓరియంటల్‌ లైబ్రరి క్యాటలాగులు 

గోలకొండ కవుల సంచిక. 

గోలకొండ పత్రికలు 

ఉదయిని సంచిక, మద్రాసు, 1936 

తంజావూరు యక్షగానాలు _ 

తంజావూరు లైబరి క్యాటలాగులు 

తెలంగాణా శాసనము, లక్షణరాయ పరిశోధకమండలి, హైదరాబాదు, 1935 & 1960 
దక్షిణ భారత శాసన సంపుటాలు 

పరిశోధన సంచికలు 

ప్రాచ్య లిఖిత గ్రంథాలయం కిటలాగులు, మద్రాసు 

బాను లోకల్‌ రికార్డులు 

భారతి సంపుటాలు 

మెకంజి రికార్డులు 

విజ్ఞాన సర్వస్వం - ఆంధ్ర పత్రిక ప్రచురణ 

వ విజ్ఞాన; ఫర్వస్వూం - తెలుగు భాషా సమితి 

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం సంపుటాలు 

సరస్వతి మహల్‌ గ్రంథాలయం క్యాటలాగులు, తంజావూరు 


si) 


Abbe J.A. Dubuois 


Butter worth & Venugopala 
Chetty 


Charles E. Gover 
Chinn! Krishnayya, D 
George Thomson 


Gribble, J.D.R. 
Keith, A.B. 


Kosambi, D.D. 
Knshna Rao, G.V. 


Kyishna Swami, Mudiraja 
Lakshmi Kantham, Pingali 


Mahalirgam, T.V. 
Mate, MS. 

Mysore & Coorg 
Neelakanta Sastry, కుడీ 
Nuriz, Femao 


Raghavan, V. (E.D.) 


1061 


— "Hindu Manners Customs 


Me and Ceremoines'; 
IM Ed. Oxford Press, 1959 


- "A collection of the Inscription on Copper plates 
and stones in Nellore District in Three parts - 
Madras, 1905. న. 


- "Folk Songs of Southem India Higgmhbothams &' 
Co. 1871 


_- "A Study of 
(Unpublished). 


— “Pre historic Aegean" studies in Ancient Greek 
Society, Lawrence & Wishart, London,. 1949. 


Tenal Ramakrishnas works’ 


- “History of the Deccan’, Vol.It 


— "The Aiftareya and Kausitaka Brahmanas 06 Rigveda’ 
Cambridge Massachusetts, Harvard University Press, 
1920. 


— "Myth & Reality” Popular prakasha Bombay, 1962. 


“Studies in Kalapurmnodaya" sahitya Kendram, Tenali, 
1956. 


— "Pictorial Hyderabad’, Vol. 


- "Sources of prabhavati pradyumnam' oriental 
- Research Institute Publication, University of Madras, 
1933. « 


— “Administration and social life under Vijayanagara’ 
— ‘Temples and Legends of Maharashtra’ 

— "Imperial Gazettrr of 1౧611, Mysore 

— “Further Sources of Vijayanagara" 

- "Chronice of Fargotten Empire” - sewell 


— "Sahendravilasa of Sridhara Venkatesa”, Tanjore 
.. Saraswati Mahal, Series No. 54, 1952 


Ramakrishna Kavi, Maranalli — "Bnaratakosa” New Delhi 1983. 


Satyanatha lyer, R' 
Sharadpatil 


Subrahmanyam, KOR. 


Subramanyan, గె. 


Suneeti Kumar Charterji 


Swamy న. L.D. 


- "History of the Naiks of Madura",, Madras, 1924 


- nee Slavery’ Allied న. 
‘Umited, New Delhi, 1982... 


— "Maratha Rajas of Tanjore”, Madras, 1928 


Private 


— "The Suyavamsi Gajapatis of Orissa": Andhra 
University, Waltair, 1957. క 


~ Languages & Literatures of Modem India' 
—  Ephemers 


Thurston, Edgar 
Tirupati Devasthanam 


Vaiyapuri Pillai, Y. 


Veerabhadra Rao, Adiraju 


Venkataramanayya, N. 


1062 


"Castes asd Tribes of South India”, Vol. 1 


Telugu works "The Minor Works of Annamacharya 
and his sons" Vol.l, 1935 


"History of Tamil Language & Literature New 
Century Book House, Madras, 1956. 


"Shitab Khan Alias Seetha-Pathy Raju of Warangal 
The — Lakshminarayana  Parisodhaka Mandal, 
Hyderabad, 1961 


History’ Vol.ll University of Madras, 1946. 


JOURNALS 


A descriptive catalogue of the Telugu Manuscripts Vol 1 & It, Madras, 1915 - 1934 


Annals of Oriental Research, University of Madras, Vol. Xl Part 1 & 2, 1959 
Madras Oriental Library Triennial Catalogue 


A Thennial Catalogue of Manuscripts, Govt. Oriental Maniusetipt Library, Madras. 
Jounal of Bombay - Historical Society, IV Vol. 1941 


The Pifth Report of the Select Committee of the House of Commons on the Affairs of 
the East India Company, 1812 (3 Volms. Calcutta, 1917-18) 


Volumes of Tinipati Devasthanam Inscriptions 


